దార్శనిక్‌, “కళాప్రపూర్ణ”, దర్శన తత్వవేత్త, వేదవేదాంగ పారంగక్‌ 


పండిత గోపదేవ్‌ 


విరచిత - అంబా ల్య్యాఖ్యానము 


Scanned by CamScanner 


న్యాయ దర్శనము 


(గోతమ ముని ప్రణీతము) 


దార్శనిక్‌, కళాప్రపూర్ణ, వేదవేదాంగ పారంగత్‌, దర్శన తత్త్వవేత్త 


పండిత గోపదేవ్‌ 


విరచిత - అంబా వ్యాఖ్యానము 


(ప్రకాశకులు : 
ఆర్య సమాజము - కూచిపూడి - 522 818 


గుంటూరు జిల్లా, ఆం.ప్ర. 


Scanned by CamScanner 


అంబా దర్శన గ్రంథమాల - 4. 
సర్వస్వామ్యములు : సురక్షితము 
చతుర్ధ ముద్రణము : 500 (ప్రతులు 
దుర్ముఖినామ సం॥ సంక్రాంతి 2017 


మూల్యము : న 120/- 


(ప్రతులకు : 


ఆర్యసమాజము, కూచిపూడి - 522 313 (తెనాలి తాలూకా). 
గుంటూరు జిల్లా, ఫోన్‌ : 08644-252789. (ఆం.(ప్ర.) 


శ్రీ మాశెట్టి శ్రీనివాస్‌ ఆర్య, శే 5, మాశెట్టి బిల్డింగ్‌, 

3-3-736 10 740, కంచరిబజార్‌, సికింద్రాబాద్‌-3. (తెలంగాణ) 
ఫోన్‌ : 040-66320200. 

ఆర్యసమాజము, సీతాఫలమండి, సికింద్రాబాద్‌ - 61. (తెలంగాణ) 
ఫోన్‌ : 040-27071816 

ఆర్యసమాజము, గాంధీచౌక్‌ దగ్గర, తెనాలి, 

గుంటూరు జిల్లా. (ఆం.ప్ర.) 


ఆర్యసమాజము, పిచ్చుకలకుంట, అరండల్‌పేట్‌, 
గుంటూరు. (ఆం. ప్ర.) 


Designed & Printed at 


PRINTSHOP 


Sec'bad. Ph : 6632 0300 


Scanned by CamScanner 


MAHARAJAH FORT 


OF JEYPORE (Orissa) 
JEYPORE 


ఆశయము 


ఇప్పటి వణకు ననువదింపంబదకుండిన దర్శనముల 
ననువదించి సాధారణ జనులకు విజ్ఞానముం గలిగింపంగొందటజు 
పండితులు పూనుకొనుట సంతోషకరమగు విషయము. 


పండిత శ్రీ గోపదేవ్‌గారు మూడవది యగు “న్యాయ 
దర్శనమును దెలుంగు దెలియువారికిం జక్కగాం దెలియునట్లు 
తేటమాటలతోం (బ్రకటించి పాఠకుల కృతజ్ఞతకుం బాత్రులయిరి. 
అప్పొత్తము పాఠ్యాపుస్తకముగా నేర్చడునని నమ్మువాండను. 

ఇట్లు 
శ్రీ విక్రమదేవ వర్మ 

జయపురము 
5-8-1950 


rrr 


Scanned by CamScanner 


iv 
సర్‌. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 
యం.ఏ., డి.లిట్‌ (HOn.) 
భారతీయ రాయబారి - మాస్కో 


ప్రస్తావన 

భారతీయాలోచన అంతస్ఫురణమే కాని కారణాత్మకము కాదను 

సామాన్యాభిప్రాయము లోకమున వ్యాపించి యున్నది. జీవిత - భావ 

సమస్యలను పరిష్కరించుపట్ల హేతువాదమునకు సముచితబల మీయలేదను 

తలంపు నియ్యది పెంపు చేయరాదు. న్యాయ దర్శనమున కిచ్చిన 
(ప్రాధాన్యమిందుల కొక ప్రమాణము. 

భారతదేశమునగూడ నేడు కేవలము సంస్కృత విద్వాంసులో లేక ఆంగ్ల 
విపశ్చితులో భారతీయ సంస్కృతి సంపద నేజుగ గలిగియున్నారు. దేశభాషలలో 
ననువాదముల, వ్యాఖ్యల మూలమున జనసామాన్యమునకు గూడనీ సంస్కృతి 
సంపదనందించు యత్నము లధికముగ జరుగుచున్నవి. 

ఈ మార్గమున పండిత గోపదేవ్‌ రచించిన తెలుగు 'న్యాయ దర్శనము” 
ప్రశంసింపదగిన ప్రయత్నము. దీనికి తగిన పాండిత్యము, వివేచనాత్మ 
కాంతర్‌దృష్టి, అనురాగము నీ గ్రంథకర్తకు గలవు. వీరి గ్రంథమును విశాలమగు 
పాఠకలోకము పఠించునని ఆసించుచున్నాను. 


ఎస్‌. రాధాకృష్ణన్‌ 
భారతీయ దౌత్యకార్యాలయము 
మాస్కో 1 ఆగష్టు 1950 
(అనువాదము) 


Scanned by CamScanner 


మెసూరు విశ్వవిద్యాలయము 


ప్రా. - చాన్సలర్‌ యె 


మిత్రులు, పండిత గోపదేవ్‌ గారు, 


గౌతముని న్యాయదర్శనము మీద మీరు రచియించిన ఉద్దంథము 
నాకు చేరినదని తెలుపుటలో జరిగిన యాలస్యమునకు క్షమింప గోరెదను. 
ఈ యాలసన్యము అభిరుచి లోపమువలన గాక యనివార్యములగు 

పరిస్థితులవలన గలిగినది. 

మీరు రచించిన యీ గ్రంథముతోబాటు ఆస్తికవాదమును, వైశేషిక 
దర్శనమును మన సంస్కృతిని ససిగ గ్రహించు నాలోచనను రేకెత్తించు 
గ్రంథములలో జేరును. అద్భుతమగు చక్కని మీ తెలుగు వచన రచనమునకును, 
విజ్ఞానదాయకములగు మీ వివరణములకును, వ్యాఖ్యానమునకును మిమ్ము నే 
నభినందింపవలసియున్నది. ప్రమాణ గ్రంథములనుండి సందర్భోచితములగు 
నుట్టంకింపులవలన మీ యభిప్రాయములను బలపజచిన పద్ధతి మీ 
పాండిత్యమును, అభిరుచిని, విచక్షణాశక్తిని నిరూపించుచున్నది. 

మీకు నా యభివందనములు. 


(అనువాదము, 


Scanned by CamScanner 


vi 


పరిచయము 


మానవు డాలోచనాశీలుడు. ఈ యాలోచనాశక్తియే మానవునికి తక్కిన 
ప్రాణివర్గమునుండి యౌన్నత్యము నాపాదించును. కనుక నీ యాలోచన లేని 
మానవుడు మానవుడే కాదన్నను అట్టే అబ్బురం పడనక్నజయుండదు. 


ఈ యాలోచనల కంతులేదు. ఇవి యాతని మనఃపాటవమును బట్టియు, 
సంస్కార విశేషమును బట్టియు, నితర పరిస్థితులను బట్టియు నెన్నియో విధములుగ, 
నెన్నియో మార్గములుగ సంచరించుచుండును. అయినను ఈ రీతులన్నియు 
క్రమబద్దములనియు, (క్రమవికాసములనియు ననజాలము, 


కాని యివి యన్నియు నొక క్రమమార్గమును బట్టినప్పుడే మానవుదొక 
యథార్థమును - నిశ్చితసిద్ధాంతమును దెలిసికొనగల్లును. లేనిచో నాతడాతత్త్షమును 
దెలిసికొనగల్లుట కలలోని వార్త, 

మహర్షులగు మన పూర్వులు ఈ యాలోచనాప్రవాహము నటు నిటు 
పోనీయక సూటిగా (బ్రవహించుటకై కొన్ని కట్టుదిట్టము లేర్చబచిరి. వీని 
ననుగమించినచో సామాన్యులును చక్కని బాటలలో సంచరింపగలరు. ఈ 
(ప్రణాలికలనే దర్శనము లందుము. ఈ దర్శనములవలన మానవుడు పదార్థ 
యథార్థస్వరూపము నెలుగగలడు. కనుకనే యివి దర్శనము (దృశ్యతే అనేన ఇతి 
దర్శనమ్‌) లయ్యెను. 

భారతీయదర్శనములు ముందు శాఖోపశాఖాలుగా చీలి ప్రచారము 
నందినట్లే పాశ్చాత్యదేశములందును ఇవి చిలవలు పలవలుగా జీలి యిప్పుడిప్పుడు 
క్రమవికాసము నందుచున్నవి. శాస్త్రములు వికాసముపొందుట కీ విధాన 
మత్యుత్తమమైనది. ఆయా శాస్త్రముల ప్రధానప్రయోజనమును సూక్ష్మమముగ 
నిర్వచించుటలో భిన్నాభిప్రాయము లుండుట వింత కాదు. అయినను అనేక 
పండితుల యభిప్రాయసారమును ఇందు సంగ్రహింతును. చూడుడు వారి విభాగ 
విధానము. 

మెటఫిజిక్సు (తత్త్వశాస్తము) : ఇది 'సత్‌' పదార్థమును వివేచించును. 
ప్రకృతిలో నెన్నియో 'సత్పాదార్థములు' 'స దాభాసములు” నున్నవి. ఈ శాస్త్రము ఆ 
“'సత్తును 'ఆభాసము'ను వేరుచేసి సత్తును సత్తుగాను, ఆభాసమును ఆభాసముగాను 
ప్రత్యేక ప్రత్యేకముగా చూపుచుండును. ఈ సత్పదార్థములు రెండువిధములుగా 


Scanned by CamScanner 


vil 


నుండును. ఒకటి వృక్షసర్వతాది భౌతిక పదార్థములు, రెండు సుఖదుఃఖాది మానసిక 
స్థితులు. 

ఈ రెండు పదార్థముల తారతమ్యమునుబట్టి యీ శాస్త్రము రెండు విధము 
లగుచున్నది. 

ఈ సత్పదార్థములలో భౌతిక పదార్థములకు మాత్రము స్వతంత్రమగు 
సత్తా కలదనియు, మానసికదశలు ఆ భౌతిక పదార్థముల సత్యత కాభాసమాత్రము 
లనియు కొందతి తలంపు. వీరిని (మెటీరియలిస్టులు) భౌతికవాదులు అందురు. 

మటథికొందరు సుఖదుఃఖాది మానసికదశలను - అనగా మనస్సును 
మాత్రము స్వతంత్రసత్తా యనియు, వృక్ష పర్వతాది భౌతిక పదార్థములు 
మానవసత్తాకు ప్రతీతిమాత్రము లనియు ననుచుందురు. వీరిని (ఐడియలిస్టులు) 
భావవాదులు అనుచుందురు. 

మటికొందటు శాస్త్రజ్ఞులు ఈ భౌతికజగత్తును, మానసజగత్తును రెంటిని 
నిరపేక్షములుగ - సత్యములుగనే భావించుచుందరు. వీరిని (డ్యుయలిస్టులు) 
ద్వైతవాదు లందురు. 

పైన జెప్పిన భావవాదులకు విరుద్ధమగు సిద్ధాంతమును (రియలిజమ్‌) 
యథార్థవాదము అనుచుందురు. వీరి భావము ననుసరించి జగత్తులోని పదార్థములు 
మన కేరూపమున గానబడుచున్నవో యా రూపమున సత్యములు. ఈ 
యథార్థవాదము భావవాదముకంటె నధిక విజ్ఞాన శాస్త్రసమ్మతమనియు, 
విషయప్రధానమనియు ననేక విద్వాంసుల యభిప్రాయము. 

(ఎపి స్తమాలజీ) ప్రమాణమీమాంస : అనగా జ్ఞానవివేచన, జ్ఞాన 
స్వరూపమేమి ? జ్ఞానమున కవధియేది ? జ్ఞానప్రామాణ్యమెట్లు ? దాని 
సత్యాసత్యములు, వాని నిర్ణయము మున్నగు గొప్పగొప్ప విషయము లనేకము 
లీశాస్త్రమున వివేచింపబడుచుండును. ఇందు జ్ఞానసీమతోబాటు జ్ఞానగమ్యత్వమును, 
జ్ఞానాతీతత్వమును గూడ జేరుచుండును. కొన్ని పదార్థములు అనుభవ మూలమున 
తెలియనగుచుండును. మజథికొన్ని యనుభవమున కతీతములు. ఈ ద్వివిధ 
పదార్థములను దేనికది వేరుచేయుట యత్యావశ్యకము. వీని నీ శాస్త్రము చక్కగ 
సమీక్షించుచుండును. 


Scanned by CamScanner 


లి 


viii 


(లాజిక్‌) తర్మశాస్త్రము : జ్ఞానవిషయ చర్చయందు వ్యావహారిక ప్రక్రియలో 
నీ శాస్త్ర ముపయోగించుచుండును. ఈ తర్మము సత్యముగా - ప్రామాణికముగా 
నుండవలయునన్న కొన్ని కొన్ని నియమము లావశ్యకములు. ఈ నియయముల 
యథార్థస్వరూపము ఈ శాస్త్రమున వర్ణింపబడును. 

ఈ శా(సప్త్రమునందు రెండు భాగములు గలవు 

(ఆ) (డిడక్టివ్‌) నిగమనము : సామాన్యముద్వారా విశేషము నన్వేషించుట. 

(ఆ) (ఇన్‌డక్టివ్‌) ఆగమనము : విళిష్టదృష్టాంతములను బరిశీలించి 
తన్మూలమున సామాన్యసిద్ధాంతమును గుర్తించుట. 

(ఎథిక్సు) నీతిశాస్త్రము : అనగా కర్తవ్యశాస్తము, మన జీవితము 
కష్టమెబుగకుండ గడపుటకేనా ? లేక యేదైన లక్ష్యమును సంపాదించుటకా ? 
కర్తవ్యమనగా నేమి ? అది యెన్ని విధములు ? ఇది కర్తవ్యమనియు, నది 
యకర్తవ్యమనియు, దేనినిబట్టి నిర్ణయింపనగును? మనుష్యునికి సుఖము 
స్వాభావికమా? లేక ఆగంతుకమా ? మన జీవితమున బహుళముగా నున్న దుః 
ఖము సత్యమా? అనగా శాశ్వతమా ? లేక యశాశ్వతమా ? ఇత్యాది విశేషముల 
నిది వివేచించును. 

దుఃఖము శాశ్వతము. దానిని తొలగించుకొనుట తలకు మీరిన పని 
కనుక మనము దుఃఖములో ('మగ్గవలసినదే యని కొందజందురు వీరు 
నిరాశావాదులు. మథికొంద అందురుగదా ! సుఖము మనకు స్వాభావికము. దుః 
ఖము అస్వాభావికము. అయనను మనము సరియగు మార్గములందు సంచరింపక 
అజ్ఞానవశులమై దుఃఖములను కొనితెచ్చుకొనుచుందుము. వీని నివృత్తి మన 
ప్రయత్నముమీద, ప్రవర్తనముమీద నాధారపడియుండును. కనుక మన మట్టి 
సుఖసాధన మార్గముల సంచరింపవలయును అని. ఇట్టివా రాశావాదులు. 

(సైకాలజీ) మనోవిజ్ఞానము : ఇందు మన స్సనగానేమో, దాని స్వరూప 
స్వభావములేమో, మనోవృత్తులేమో మొదలగు విషయములు వివేచింపబడును. 
నేడు మానసిక స్థితులు - దశలు ప్రయోగశాలలందు కూడ పరిశీలింపబడుచున్నవి. 
అందువలన బెక్కు విషయములు ఆసందిగ్ధములుగ నిర్భ్ధారికము లగుచున్నవి. ఇందు 
ఎప్పటికప్పుడు నూత్నాంశముల నావిష్మరించుచున్నారు. కాగా మన దేశముననో ! 
సంప్రదాయసిద్ధముగ నున్న యిట్టి శాస్త్రములను కక్రొంగ్రొత్త విషయములతో 


Scanned by CamScanner 


ix 


పెంపొదింవకపోవుటయేగాక ఉన్నవానిని నయితము చదివి సూక్ష్మాతి 
సూక్ష్మవిషయములు నూహించి శా(స్త్రములుగ సం(గధించిన పూర్వ మహర్షుల ప్రతిభా 
విశేషములను సయితము ప్రశంసింపలేకున్నాము. ఇది దేశ దౌర్భాగ్యము. 

పాశ్చాత్య దర్శనశా(స్త్రమార్గమునకును, భారతీయ దర్శనశా(స్త 
మార్గమునకును నొక ప్రధానభేధమున్నది. ఆ భేదము నొక దార్శనిక పండితు 
డిట్లు వర్ణించియున్నాడు. 

'గంతవ్యస్థానమును నిర్ణయించుకొనక మహాసముద్ర మధ్యమున 
పయనముచేయ లంగరెత్తిన నావికులు పాశ్చాత్య దర్శనకారులు. వీరి కొక లక్ష్యము 
లేదు. వారు విడిచిన నావ యొక యెడ్డునకు చేరవచ్చును. లేదా, యొక ప్రవాహమున 
బడి కొట్టుకొని పోవనువచ్చును. ఎటులైనను వారికి దిగులులేదు. వారి లక్ష్యము 
ప్రయాణము చేయుటయే. 


ఇక భారతీయ దర్శనకర్తల యుద్దేశ్య మదిగాదు. వీరికొక యాదర్శమున్నది. 
వీరి గంతవ్యస్థానము దుఃఖనివృత్తి. వారు దానినే లక్ష్య మొనరించుకొని తమ 
యాలోచనా నావను నడుపుకొనిపోయినారు. కనుక పాశ్చాత్య దర్శనశాస్త నౌకలలో 
పయనము చేయువారి 'కేగతి గల్గునో తెలియదుగాని భారతీయనౌక 
నారోహించినవారు దుఃఖములకు దూరమగు నొక నిర్మల స్థానమునకు జేరగలరనుట 
నిశ్చయము. 

భారతీయములగు ఆస్తికదర్శనము లాఖింటిలో న్యాయదర్శనమున కొక 
ప్రత్యేక స్థానము గలదు. న్యాయమనగా వాత్స్యాయనుడు చెప్పినట్లు 
(ప్రమోత్రెరర్ధపరీక్షణం న్యాయం) భిన్నభిన్న ప్రమాణముల మూలమున వస్తుతత్వమును 
పరీక్షించుట. దీనినే అన్వీక్షికి యందురు. అన్వీక్ష యనగా నేమో న్యాయభాష్యమున 
నిట్లు వివరింపబడియున్నది. “ప్రత్యక్షాగ మాశ్రితమ్‌ అనుమానమ్‌ సా అన్వీక్షా” 
ప్రత్యక్షమును, ఆగమమును అనుసరించిన యనుమానమేయన్వీక్ష, “అథవా 
ప్రత్యక్షాగమాభ్యాం ఈక్షితస్య అన్వీక్షణం అన్వీక్షా తయా (ప్రవర్తతే ఇతి అన్నీక్షికీ 
న్యాయవిద్యా” ప్రత్యక్షాగమముల సహాయముతో తెలిసిన విషయమును సాధక బాధక 
యుక్తులతో నిశ్చయించుట. 

ఇట్టి నిశ్చయమునకు గావలసిన సాధనసామాగ్రి యంతయు నీ శాస్త్రమునం 
దీయబడినది గనుక నిది యాన్వీక్షికి యయినది. 


Scanned by CamScanner 


X 


ఈ మన న్యాయశాగస్త్రమునకు గర్తగోతమమహర్షి ఇతనినే గౌతము డనియు 
ననుచుందురు. ఈ పేరుగలవారు జైనమతానుయాయులలో నొకరున్నారు. కాని 
యాతడు వేద ప్రామాణికుడు కాకుండుటచే నీ యాస్తిక దర్శనకర్త కాజాల డనుట 
నికువము. మణీ బుద్ధుడయి బౌద్ధమతస్థాపకుడయిన సిద్ధార్థుని వంశ 
మూలపురుషులలో నొక గౌతముడున్నాడు. అందువలననే బుద్యడు 
గౌతమబుద్దుడయినాడు. కాని యీ గౌతముడును మహర్షి కాడు. కనుక నితడును 
మన ప్రస్తుత దర్శనశాస్త్రకర్త కాజాలడనుటలో సంశయముండదు. కాగా మహర్షి 
యగు గోతమనాముడు రామాయణ కర్త యగు వాల్మీకిమహర్షి సమకాలికుడొకడు 
గలడు. ఇతడే యీ దర్శనకర్త కావచ్చునని యూహింప ననువగుచున్నది. ఈతని 
ప్రశంస వాల్మీకిమహర్షి తన రామాయణకవ్యాములో బాలకాండమున జేసియున్నాడు. 

ఈ గోతముని భార్యయే రామాయణమున (బ్రసిద్ధినొందిన యహల్యాదేవి. 
జనకమహారాజు పురోహితుడగు శతానందు డీమహర్షి కుమారుడే యని 
రామాయణమువలన మనకు స్పష్టమగుచుండును. ఇతని యా(శ్రయము మిధిలాపుర 
ప్రాంతమున నున్నది. 

ఇతడును జనకరాజుల పురోహితుడనియు, రహూగణ మహర్షి పుత్రు 
దనియు శతపథ బ్రాహ్మణమునుబట్టి స్పష్టమగుచున్నది. 

ఈ గోతమ యనునది కాలక్రమమున వంశనామముగా మాతిపోయినది. 
కాని యూ వంశమున మూలపురుషుడగు గౌతము డెవ్వడో | 

మతికొందణ యభిప్రాయములో బుద్ధుని మూలపురుషుడగు గౌతముడును, 
ఈ గోతమవంశమునకు మూలపురుషుడగు గౌతముడును నొక్కరే యనియు, ఆ 
యేక వంశమే (క్రమ(క్రమమున నీ రెండు వంశములుగా జీలినదనియు 
దలచుచున్నారు. ఎటులైనను ఇది పరిశోధనార్దము. 


మన న్యాయశాస్తకర్తయగు గోతమునికి అక్షపాదుడను నామముగలదు. 
ఈ పేరు వచ్చుటకు గల కారణములను గూడ వివిధవిధములుగా జెప్పుచుందురు. 
(1) ఈయన యొకనా డేదియో యాలోచించుకొనుచు త్రోవనుబోవు 
దుండెనట ! పోవుచుండగా నతని కాలు ఒక పల్లములోబడి యత డొజగి ముందునకు 
బడిపోయెనట ? పడి 'కాళ్ళకుగూడ గన్నులున్నచో నీ యవస్థ గల్గెడిదికాదు గదా! 
అని తలచెనట ! అందువలన నప్పటినుండియు నితనిని “అక్షపాదుడు' అనుచు 


ననే 
Scanned by CamScanner 


Xi 
వచ్చిరట | 


(2) గోతమునియొద్ద పెక్కురు శిష్యులు విద్య నభ్యసించుచుండు వారట! 
ఒకమా రొక శిష్యుడు ఏదో యపచారము చేయగా మహర్షి యాతని గోపించి 
“యీ కన్నులతో నీ మొగము చూడను” అని శపించెనట ! శిష్యుడు తన 
పశ్చాత్తాపమును (బ్రకటించి తన్ననుగ్రహింపుమని మణి మతి వేడుకొనెనట ! చివరకు 
మహర్షి చిత్తము మెత్తవడగా శిష్యుననుగ్రహించి తనమాట వ్యర్థము కాకుండునట్లు 
తన పాదముల కక్షులు గల్పించుకొని పాదాక్షులతో నా శిష్యుని వీక్షించెనట ! 
అందువలన నా మహర్షి యక్షపాదు డయ్యెనట ! 


(3) ఈ మహర్షి యెప్పుడు నేదియో యొక విషయము నాలోచించుచునే 
యుండువాడట ! ఎచ్చటికి వెళ్ళుచున్నను నీతడు తలయెత్తికొని కాక తలవంచుకొని 
యాలోచించుచునే వెళ్ళువాడట ! కనుక నితని దృష్టి యెప్పుడును పాదములవైపే 
యుండెడిదట ! కనుక నితని నక్షపాదు డనిరట ! 

ఇందేది సత్యమో నిర్ణయింపబూనుట మాపనిగాదు. 

న్యాయసిద్ధాంతములు కొన్ని మన వేద-ఉపనిషద్వాజ్మయములగూడ 
గానబడుచున్నవి “కథ మసత స్పజ్ఞాయేతి మొదలగు వాక్యము లిట్టివి. ఇక 
భగవద్దీతాదులలో నిట్టివి యుండుటలో వింతలేదు. 'నాసతో విద్యతే భావోనా2భావో 
విద్యతే సతః’ ఇత్యాదులు. 

కాలక్రమమున నీ వాజ్మయమును పోషించి యభివృద్ధి చేసినవారు 
పెక్కురున్నారు వారిలో వాత్స్యాయను డొకడు. ఇతడు క్రీపూ. 1, 2 
శతాబ్బములలోనివా డనుచున్నారు. ఇతని భాష్యము న్యాయవాజ్మయములో 
నత్యున్నతస్థానమున నలరారుచుండును, ఇత డుదాహరించిన కొన్ని కొన్ని 
వాక్యములనుబట్టి యింతకుపూర్వము న్యాయదర్శనమునకు ఒకటి రెండు వ్యాఖ్య 
లుండినట్లు తెలియుచున్నది. కాని యవి మన కలభ్యములు. 


ఉద్యోతకరుడు :- (క్రీ. 6 శతము) వేదానుకూలమగు నీ న్యాయదర్శన 
భాష్యాదులపై దండెత్తిన సుప్రసిద్ధ బౌద్ధమత ప్రచారకుడగు దిజ్నాగాచార్యుని 
సిద్ధాంతమును ఖండించుచు 'న్యాయవార్తికము'ను రచియించినాడు. ఇతని 
బౌద్ధదర్శన పాండిత్యమును, స్వరచిత వార్తికప్రాధత్వమును ప్రశంసార్దములు. 


వాచస్పతిమి(శుడు : (క్రీ. 9 శత) ఉద్యోతకరుని “న్యాయ వార్తికము'నకు 


Scanned by CamScanner 


xii 


'తాత్సర్యటీకిను రచించినాడు. ఇతడు మిథిలానివాసి. తన యఖండ 
పాండిత్యమువలన సర్వతంత్ర స్వతంటత్రు డను బిరుదమును పొందినవాడు. 
షడ్డర్శనములలో సర్వతంత్ర స్వతంటత్రు డను బిరుదమును పొందినవాడు 
షడ్డర్శనములలో నొక్క వైశేషికమునకుదక్క మిగిలిన వానికి చక్కని టీకలు 
రచియించినాడు. ఇవన్నియు ప్రామాణికములుగా భావింపబడుచున్నవి. 


జయంతభట్టు :- (క్రీ.శ. 94) 'న్యాయమంజరి'ని రచించినాడు. ఇది 
గోతమ న్యాయసూత్రములలో కొన్ని కొన్నింటి నేరి వానికి వృత్తి వ్రాయుచు చార్వాక, 
బౌద్ధ, మీమాంసా, వేదాంత సిద్ధాంతములను ఆమోఘయక్తులతో ఖండించినాడు. 

భాసర్వజ్ఞుడు : క్రీ. 10 శ.) ఇతని 'న్యాయసారము కొన్ని యెడల 
నపూర్వయక్తులతో శోభిల్లుచుండును. 

ఉదయనాచార్యుడు : (క్రీ. 10 శ.) ఇతడు వాచస్పతిమిశ్రుని తాత్సర్యటీకకు 
'తాత్సర్యపరిశుద్ధి’ యను పేరితో అమూల్యమగు వ్యాఖ్యరచించినాడు. ఇతని 
'న్యాయకుసుమాంజలి” అద్వితీయమని పేరు పడసినది. 

గంగేశోపాధ్యాయుడు:- (13. శ.) మిథిలానివాసి. ఉదయనాచార్యు 
ననంతర మింతటి యుద్ధండపండితు డాప్రాంతమున లేడు. పూర్వన్యాయమార్గము 
నీతడు మార్చి నవ్యన్యాయమార్గమునకు నాంది యెనాడు. ఇతని 'తత్వచింతామణి'యే 
తర్మశా(సప్త్రమునందలి అవచ్చేదకావచ్చేద్యములు, నిరూప్య నిరూపకాది పదములను 
ప్రారంభించినది. ఈ గంగేశోపాధ్యాయుడు 12వ శతాబ్దిలోని శ్రీహర్షుని 
“ఖండనఖండభాద్యము'ను ఖండించినాడు. ఇతని తత్త్వచింతామణిమీద 18వ 
శతాబ్దాపు చివరనున్న జయదేవుడు ఆలోకిమను నొక టీకను రచియించియున్నాడు. 

ఈతని కుమారుడగు వర్ధృమానోపాధ్యాయుడును తండ్రివలె నఖండ 
విద్వాంసుడు, ఇతడు ఉదయనాచార్యుని గ్రంథములమీదను, తన తండ్రి గారి 
'తత్త్వచింతామణి” మీదను, వల్లభాచార్యుని 'న్యాయలీలావతి” మీదను చక్కని 
వ్యాఖ్యానములను రచించినాడు. 

ఆ కాలమునందున్న జయదేవపండితు నెదుర్కొన గలవా డప్పటి 
పండితమండలిలో నొక్కడు లేడట ఇతడు తన పక్షమును సమర్థించు కొనుచు 
పక్షము దినములైనను (ప్రతిపక్షులతో డీకొనువాడట. అందువలన నితడు 
“'పక్షధరమి(ూడని ప్రఖ్యాతినొందినాడు. ఇతని శిష్యుడగు రుచిదత్తమి(శ్రుదే 


Scanned by CamScanner 


౫111 


వర్ధమానుని కుసుమాంజలిప్రకాశముమీద “మకరందము” చింతామణిమీద 
'ప్రకాశము'నను టీకాగ్రంథములు రచించినాడు. 


ఇంతవబకు న్యాయవిద్యకు కేంద్రము మిథిలాప్రాంతము. 15వ 
శతాబ్దమునుండియు నా కేంద్రము వంగదేశమునందలి నవద్వీపమునకు మాణినది. 
అందీ న్యాయవిద్యలో పెక్కురు ప్రవీణులైనారు. వారిలో వాసుదేవసార్వభౌముడు 


ప్రథమగణ్యుడు. ఇతని సేవాశుశ్రూషామహిమచే ననేకులు దిగ్గంతులు 
బయలుదేతినారు. 


రఘునాథశిరోమణి:- (16శ) వంగదేశపు నైయాయికులలో నితనికి 
దుల్యుడు మజియొకరు లేరని పేరు పొందినాడు. విద్వన్మండలిలో శిరోమణి” 
యని బిరుదు సంపాదించుకొన్నాడు. ఇతని పుస్తకములలో నుత్తమమైనది 'దీధితి”. 
ఇది గంగేశేపాధ్యాయుని 'తత్త్వచింతామణి”కి విపులమగు వ్యాఖ్యానగ్రంథము 
మూలమువలెనే యిదియును పాండిత్యప్రకర్షకు ప్రమాణమయినది. ఇది 
(గంథకర్తయొక్క ఉన్నతభావములకు, మనోహర కల్పనలకు, అఖండ యుక్తి 
ప్రతియుక్తులకు విధానము. 

మధురానాథుడు:- “శిరోమణి” శిష్యులలో నగ్రగణ్యుడు. ఇతడు 'ఆలోకము” 
చింతామణి” 'దీధితి మున్నగు గ్రంథముల గూడార్థములను ప్రకాశింపజేయు 
'రహస్యము” లను టీకలను రచించినాడు. 

జగదీశభట్టాచార్యుడు:- (1కశ.) మధురనాథుని తర్వాత నితడు 
నవద్వీపములో గొప్ప పండితుడు. ఇతడును 'దీధితి మీద ఒక విసృత వ్యాఖ్యను 
రచించినాడు. మజియు శబ్దశక్తినిగూర్చి 'శబ్బశక్తి ప్రకాశిక యను నుత్కృష్టగ్రంథ 
మీతని సర్వస్వమందురు. 

గంగాధర భట్టాచార్యుడు:- (17 శ.) వంగదేశమునందలి నైయాయిక 
రత్నత్రయములో నితడు మూడవవాడు. (మధురానాథుడు, జగదీశుడు, గంగాధరుడు) 
ఇతని ప్రధాన రచన 'దీధితి” మీది మహావ్యాఖ్యదీనిని 'గాదాధరి” యందురు. ఇట్టి 
మటికొన్ని వ్యాఖ్యా గ్రంథములను. ఏబదికి మీటిన స్వతంత్రగ్రంథములును రచించి 
కీర్తి నార్జించినాడు. 


ఈ రీతిగా న్యాయము వింది లా(ప్రాంతమున నంకురించి 
నవ్యన్యాయరూపముగా విసృతిజెంది నవద్వీపమున మహావృక్షమై విలసిల్లినది. 


Scanned by CamScanner 


Xiv 


కాని న్యాయశాస్తమస లేలపుట్టినదో యాయుద్దేశము రానురాను 
మరుగుపడిపోయినది. సనాతన న్యాయము సులభభాషలో అమూల్యవిషయములను 
దెలుప బ్రయత్నింపగా నవ్యన్యాయము దానికి ప్రతిపక్షముగ విషయమును టెంకాయ 
పిచ్చికొండచేసి మాటల భేషజముతో ...... వలె వరుల నెదుర్కొనుటకు 
తయ్యారుచేసినది. విషయగారవము నెణిగినవారు ఈ వెళ్టితలలకు విచారపడక 
మానరు. 

ఈ విషయము లెస్సగ దెలిసికొన్న మిత్రులు పం. గోపదేవ్‌గారు ప్రాచీన 
శాస్త్రము లభిమానముతో ప్రచారముచేయు దలంపున నీ శాస్త్రము నీ రూపమున 
రచియించుట ప్రశంసాపాత్రము. 

వీరు నైష్టికబ్రహ్మచారులు, కాశ్యాది విద్యాపీటములలో పెక్కువర్షములు 
పండితులను సేవించి సంస్కృతాదిభాషలలో సాహిత్యసంపదను సంపాదించుటయే 
గాక సమర్భులగు నాచార్యులయొద్ద షద్దర్భనములను సమ[గ్రముగ నభ్యసించినవారు. 
పాతంజలి మార్గమున మంచు గొండలలోబెక్కేండ్లు అష్టాంగయోగము నభ్యసించియు 
వైదికధర్మమును బ్రచారము చేయు తలంపున తమ పురిటిగడ్డ యగు నాంధ్రదేశమున 
కరుదెంచినవారు. ఈ శాస్త్రమున కాంధ్రభాష యింతవజకు నోచుకోలేదనుట 
యాంధ్రాభిమానమున కాఘాతము. ఆంధ్రులు దీనిని ఎల్లవిధముల (బ్రోత్సహించి 
నిజమగు విజ్ఞానము నాం(ధ్రదేశమున బ్రచారము గావింప నవకాశము గల్పింతురు 
గాక! 

వినీతుడు, 


వడ్లమూడి వెంకటరత్నం 


Scanned by CamScanner 


XV 


ప్రథమాధ్యాయము 


ప్రథమాహ్నికము దృష్టాంతలక్షణము 
పదార్థములు పుట 1 సిద్ధాంతలక్షణము 
(ప్రమాణములు 4 సిద్ధాంత విభాగము 
ప్రత్యక్ష ప్రమాణలక్షణము 5 | సర్వతంత్రసిద్ధాంతము 
అనుమాన(ప్రమాణము 6 (ప్రతితంత్రసిద్దాంతము 
ఉపమానప్రమాణము 8 | అధికరణ సిద్ధాంతము 
శబ్దప్రమాణము 9 | అభ్యుపగమసిద్ధాంతము 
శబ్ద ప్రమాణవిభాగము 9 | అవయవలక్షణము 
(ప్రమేయము: తద్విభాగము 10 | ప్రతిజ్ఞాలక్షణము 
ఆత్మస్వరూపనిరూపణ 10 | హేతులక్షణము 
శరీరలక్షణము 11 | ఉదాహరణలక్షణములు 
ఇంద్రియములు 12 | ఉపనయనము 
ఇంద్రియప్రకృతులగు 12 | నిగమనలక్షణము 
భూతములు 12 | తర్మలక్షణము 
బుద్ధిలక్షణము 13 | నిర్ణయలక్షణము 
మనోనిరూపకహేతువు 13 | ద్వితీయాహ్నికము 
ప్రవృత్తి లక్షణము 14 | వాదలక్షణము 
దోషలక్షణము 14 | జల్పలక్షణము 
డప్రేత్యభావలక్షణము 15 | వితండాలక్షణము 
ఫలలక్షణము 15 | హేత్వాభాసములు 
దుఃఖలక్షణము 16 | నవ్యభిచారము 
అపవర్గలక్షణము 16 | విరుద్ధహేత్వాభావము 
సంశయలక్షణము 17 | ప్రకరణసమము 
ఉపలబ్ద్బ్యవ్యవస్థ 19 | సాధ్యసమహేత్వాభావము 
అనుపలబ్ద్యవ్యవస్థ 19 కాలాతీతము 
ప్రయోజనలక్షణము 19 | ఛలలక్షణము 


Scanned by CamScanner 


ఛలవిభాగము 35 
వాక్చలము 35 
సామాన్యచ్చలము 35 
ఉపచారచ్చలము 36 
జాతిలక్షణము 38 
నిగ్రహస్థానలక్షణము 38 
ద్వితీయాధ్యాయము 

(ప్రథమాహ్నికము 

సంశయము 42 
ప్రత్యాక్షది ప్రమాణములు 42 
అనుమానర్పమాణ పరీక్ష 53 
ఉపమాన పరీక్ష ర్‌4 
శబ్ద పరీక్ష 59 
శబ్దప్రమాణ విశేషపరీక్ష 63 
వాక్యవిభజన 65 
విధివాక్యము 65 
అర్థనాదము 65 
అనువాదము 67 
ద్వితీయాహ్నికము శ 
ప్రమాణసంఖ్యానిర్ణయము 77 
శబ్దనిత్యానిత్య విచారణ 78 
వికారము, ఆదేశము 79 
పదనిరూపణము 92 
పదార్థనిరూపణము 95 
వ్యక్తినిరూపణము 101 
ఆకృతినిరూపణము 104 
జాతినిరూపణము 106 


xvi 


తృతీయాధ్యాయము 

(ప్రథమాహ్నికము 

ఆత్మపరీక్ష 108 
శరీరాత్మవాదము 109 
ఆత్మనిత్యత్వవిచారణ 110 
శరీర పరీక్షణ 110 
ఇంద్రియ పరీక్షణ i 
ప్రాహ్యకారిత్వము 113 
అప్రాష్యకారిత్వము 115 
ఇంద్రియానేకత్వము 121 
ఇంద్రియములుకిమాత్మకములు? 121 
అర్థపరీక్షణ 134 
ద్వితీయాహ్నికము : 

బుద్ధి పరీక్షణ 138 
బుద్ధి స్థిరమా ? అస్థిరమా ? 139 
బుద్ధిగత విశేషపరీక్ష 140 
మనః పరీక్ష 148 
మనః పరిమాణము 150 
మనస్సు జన్యము 164 

చతుర్గాధ్యాయము 

(ప్రథమాహ్నికము : 

ప్రవృత్తిపరీక్ష 171 
దోషవిభాగము im 
ప్రేత్యభావ లక్షణము 174 
వస్తువుల యుత్పత్తి 174 
ఈశ్వరుడు జగత్మర్ర 174 
స్వభావ వాదము 179 


Scanned by CamScanner 


సర్వమనిత్యమనువాదము 
సర్వనిత్యత్వవాదము 
అవయవవాదము 
సంఖ్యైకాంత వాదము 
ఫలపరీక్ష 

దుఃఖ పరీక్షణము 
అపవర్గ పరీక్షణము 
క్లేశనాశ విధానము 
ద్వితీయాహ్నికము 
తత్త్వజ్ఞానము 
దోషకారణములు 


మిథ్యాజ్ఞానము కలుగుటకు 


కారణము 

అవయవ పరీక్షణ 
పరమాణువు 
సర్వశూన్య వాదము 
విజ్ఞానవాదము 


జల్పవితండల ప్రయోజనము 
పంచమాధ్యాయము 


ప్రథమాహ్నికము : 
జాతి విభాగములు - 
వాని లక్షణపరీక్షలు 
ద్వితీయాహ్నికము : 
నిగ్రహస్థాన విభాగము : 


వాని లక్షణపరీక్షలు 


199 
200 
204 
205 
209 
218 


219 


219 


247 
247 


xvii 


Scanned by CamScanner 


సండిత గోసదేన్‌ 


| జననము : క్రీశ. 1896 
| మరణము : 1996 
జన్మస్థలము : కూచిపూడి, తెనాలి తాలూకా 
జననీజనకులు : శ్రీ అంబమాంబా రామయర్యులు 
విధ్యాభ్యాసము : కూచిపూడి,అమృతలూరు, కాశ్యాదివీఠములు, సంసృతాంధ్ర హిందీ 
సాహిత్యములు 
వృత్తి : వైదిక ధర్మ ప్రచారము, వైదిక సంస్కార వ్యాపకత 


అభిమాన విషయములు : షడ్‌ దర్శనము, నైష్టిక బ్రహ్మచర్యము, యోగమార్గ ప్రావీణ్యము 

స్థాపకులు : అంబా దర్శన (గ్రంధమాల, కూచిపూడి,అంబా రామార్య సత్యార్థ ప్రకాశ 
ట్రస్టు, సికింద్రాబాద్‌ మరియు ఎన్నో ఆర్యసమాజములు 

సన్మానములు : 

1. “కళాప్రపూర్ణ” - ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం 

2. రూ. 10,000/- “మహర్షి దయానంద సరస్వతి నిధి పురస్కార్‌” న్యాస్‌, ఆర్యసమాజం, పులేరా 

3. రూ.5,001/- ఆర్యప్రతినిధి సభ, ఆంధ్రప్రదేశ్‌, సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌. 

4. రూ. 25,000/- వేదవేదాంగ పురస్కార్‌, ఆర్యసమాజము, శాంతాక్రూజ్‌, బొంబాయి 


5. రూ. 1,00,000/- శత జయంతి సందర్భముగా “దర్శన తత్త్వవేత్త” బిరుదు - 
శతజయంతి ఉత్స సమితి,సికింద్రాబాద్‌. తేది. 30-7-1995 


రచనలు,అనువాదములు : సత్యార్థ ప్రకాశము,బుగ్వేదాది భాష్యభూమిక, నిరుక్తము, బుగ్వేద 
భాష్యభాస్మరము 11,11, వైదిక వినతి 1, ॥, వైదిక దినచర్య, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, వేదాంత 
దర్శనములు, ఈశ, కేన, కఠ, ప్రశ్న ముండక, మాండూక్య, ఐతరేయ, తైత్తిరీయ, శ్వేతాశ్తర, ఛాందోగ్య, 
బృహదారణ్యకోపనిషత్తులు, ఆస్తికవాదము, అర్ధధర్మ మీమాంస, సంస్మారవిధి, భగవద్గీత, ఏసుక్రీస్తు రహస్య 
జీవనము, పూజ, వైదిక పర్వ పద్ధతి, అపశూద్రాదికరణము మొదలగునవి చిన్న గ్రంథములు 25 (నాలుగు 
భాగాలలో) చిన్నవి, పెద్దవికలిపి ఆజువదికి పైగా వైదిక గ్రంథములు తెలుగులో రచించినవారు వీరొక్కరే. 


Scanned by CamScanner 


ఓమ్‌ 


న్యాయ దర్శనము 


(ఆధ్యాహ్నికము) 

మోక్షప్రాప్తికి కారణభూతమైన పదార్థ తత్త్వజ్ఞానమును వివరముగా 
నుపదేశింపదలచి కరుణానిలయుడయిన గౌతమ మహర్షి న్యాయశాస్త్రము 
నారంభించుచు మొదటి సూత్రమును రచించుచున్నాడు. 

“ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, 

దృష్టాంత సిద్ధాంతా వయవ, తర్క నిర్ణయ, వాద, 

జల్ప, వితండా, హేత్వాభాస, చ్చల, జాతి నిగ్రహ 

స్థానానాం, తత్వజ్ఞానా న్నిః శ్రేయసాధిగమః.” 1.1.1. 

(ఈ సూత్రమున నిర్దేశింపబడిన పదములన్నియు సర్వ పదార్థ ప్రధానమగు 
ఇతరేతర యోగ ద్వంద్వసమాస ఘటితములు. విగ్రహము యథావచనము 
చేయవలయును.) 

ప్రమాణాని (చ) = ప్రమాణములు, ప్రమేయమ్‌ (చ) = ప్రమేయము, 
సంశయః (చ) = సంశయము, ప్రయోజనం (చ) = ప్రయోజనము, దృష్టాంతః 
(చ) = దృష్టాంతము, సిద్ధాంతః (చ) = సిద్ధాంతము, అవయవాః (చ) = 
అవయవములు, తరు (చ) = తర్మము, నిర్ణయః (చ) = నిర్ణయము, వాదః 
(చ) = వాదము, జల్పః (చ) = జల్పము, వితండా (చ) = వితండ, హేత్వాభాసాః 
(చ) = హేత్వాభాసములు, ఛలం= (చుభలము, జాతయః (చ) = జాతులు, 
నిగ్రహస్థానాని (చ) = నిగ్రహస్థానములు, నను నీ పదునారు పదార్థముల, 
తత్వజ్ఞానాత్‌ = యథార్ధజ్ఞానమువలన, ని(శేయసాధిగమః= మోక్షప్రాప్తియగును. 

ప్రమాణాది షోడశపదార్థముల తత్వమును సాక్ష్మాత్మరింప జేసికొనుటవలన 
నిఃశ్రేయసము సిద్ధించునని “సూత్రాభిప్రాయము. సూత్రమున వర్ణింపబడిన 
(ప్రమాణాది పదార్థములు క్రమముగా ముందు (గంథమున వర్ణింపబడును. 


Scanned by CamScanner 


2 న్యాయ దర్శనము 


“య ఇత్త ద్విదుస్తే ౭_మృతత్వమానశుఃి (బు.2-8 18. 23) 

“తమేవ విదిత్వా౭_తి మృత్యుమేతి, నాన్యః పనా 

విద్యతే. యనాయ” (యజు. 81,18) 

“తమేవ విద్వాన్నబిభాయ మృత్యోః” (ఆధ్వర్య 1.5.44) 

“యస్మిన్‌ ద్యౌః పృథివీ చాంతరిక్షమోతం మనః సహ 

ప్రాణెశ్ళ సర్వైః తమే వైకం జానథ ఆత్మాన మన్యో 

వాచో విముంచథామృత స్యైషసేతుః (ముం.2.2 5) 

ఇట్టి శ్రుత్యుపనిషద్వాక్యములవలన నీశ్వర తత్వజ్ఞానము మోక్షమున 
కసాధారణ కారణమైనట్లు బోధపడుచున్నది. ఇదియే వైదిక సిద్ధాంతము. కాని, 
ఆ యీశ్వర తత్వజ్ఞానము కలుగుటకు జీవాది ఇతర పదార్థముల తత్వజ్ఞాన 
మత్యంతావశ్యకము. ఆ జీవాది పదార్థజ్ఞానము శాస్త్రము వలన లభించును. 
శాస్తాది శ్రవణము వలన కలుగు పదార్థజ్ఞానము జటిలము, కుటిలము నగు 
యుక్తులద్వారా సంశయ (గ్రస్తమగునేని మోక్షసాధనము కాజాలదు. అట్టి 
సంశయాదులను బోనాడి దృఢమైన జ్ఞానము కలుగజేసి మముక్షువులకు 
తోడ్చడునదియే న్యాయవిద్య = ఆన్వీక్తికి... (ఈక్షితస్య అన్వీక్షణం అన్వీక్షా) 
శాస్తాత్‌ ఈక్షితస్య = శాస్త్ర శ్రవణము ద్వారా విన్న విషయమును అన్వీక్షణం 
= సాధక బాధక యుక్తులతో నిశ్చయించుట అన్వీక్ష యనబడును. ఆ యన్వీక్షతో 
(ప్రవర్తించు విద్య ఆన్వీక్షికి యనబడును. దీనినే వేదాంతవిదులు 
మననమందురు. వేదాది శాస్త్రముల ద్వారా ప్రతిపాదింపబడిన విషయములు 
వాదులచే ప్రయోగింపబడు కుటిలయుక్తులచే దూషితము లయినప్పుడు వానిని 
నిర్ణుష్టమొనర్చి ప్రమాణీకరింప తోడ్చడునట్టి దీ న్యాయవిద్యయే - 
న్యాయశాస్త్రమే. దీనికి ప్రతిపాద్య విషయములు ప్రమాణాది షోడశపదార్థములు. 
అందు ప్రమాణము నిఖిలపదార్థవ్యవస్థాపక మగుటచే ప్రప్రథమమున 
నుదాహరింప బడినది. ప్రమాణములద్వారా తెలియబడునది ప్రమేయము 
గనుక దాని తరువాత లెక్కింపబదినది. మిగిలిన సంశయాది పదార్థము లన్నియు 
(ప్రమాణముననో, ప్రమేయముననో చేరిపోవును. కాబట్టి వానిని వేరుగా 

॥ నుపదేశింపవలసిన యగత్యము లేదు. అయినను సంశయము కలుగకున్న 

తర్మాదులకు ప్రవృత్తి కలుగదు గనుక సంశయాదుల నిట ప్రత్యేకముగా 
నిర్దేశింపవలసివచ్చెను. ఇట్లు ప్రమాణాది సర్వ పదార్థముల తత్వజ్ఞానము నిః 
(వ్రేయసమునకు సమానసాధనము గాకున్నను కొన్నిటి జ్ఞానము సాక్షాత్తుగాను, 


= 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 3 


కొన్నింటి జ్ఞానము పరంపరగాను సాధనమే యగుటవలన, మొత్తమున నిః 
శ్రేయస ప్రాప్తికి సాధనముగా మహర్షి యీ సూత్రమున ప్రతిజ్ఞ చేసియున్నాడు. 
తత్వజ్ఞానమువలన నెట్లు నిశేయసము సిద్ధించునను 

“దుఃఖ జన్మ, ప్రవృత్తి దోష, మిథ్యాజ్ఞానానా 

ముత్తరోత్తరాపాయే, తదనంతరాపాయా దపవర్గః” 1.1.2. 

అధర్మము వలన కలిగి, అనుభవమున కింపుగాని గుణము దుః 
ఖమనబడును. అపూర్వములైన శరీరేంద్రియ మనోవేదనలతో నాత్మ కేర్చడు 
సంబంధమునకు జన్మయని పేరు. 

ప్రవృత్తిసాధనముగాగల ధర్మాధర్మము లీ సూత్రమున ప్రవృత్తి శబ్దముచే 
'వ్యవహరింపబడినవి. రాగద్వేషములు దోషమనబడును. మిథ్యాజ్ఞానము, 
అవివేకము, భ్రాంతి, అవిద్య ఇవి పర్యాయపదములు, ఇట్లు దుఃఖము, జన్మము, 
ధర్మాధర్మములు, దోషము, మిథ్యాజ్ఞానము నను నీ యెదింటిలో 

ఉత్తరోత్తరాపాయే = మొదట మిథ్యాజ్ఞానము, తరువాత దోషము, అటుపై 
ధర్మాధర్మములు, అనంతరమున జన్మము పిమ్మట దుఃఖము తొలగిపోయిన, 
తదనంతరాపాయాత్‌ = దానికి సమీపముననున్న దోషము మున్నగునవి 
తొలగిపోయి, అపవర్గః = మోక్షము సిద్ధించును. 

(ఆతస్మిన్‌ తద్‌జ్ఞానమ్‌, మిథ్యాజ్ఞానమ్‌) ఒక వస్తువును మరియొక వస్తువుగా 
నెజుగుట మిథ్యాజ్ఞాన మనబడును. ఆత్మ మొదలుకొని యపవర్గము వరకుగల 
నిఖిల ప్రమేయము లందును మిథ్యాజ్ఞాన మనేక విధముల కలుగును. 
అయినను, ముఖ్యముగా అనిత్యమున నిత్యబుద్ధిని, అశుచియందు శుచి 
జ్ఞానమును, దుఃఖమున సుఖమతిని, శరీరాద్యనాత్మపదార్థము లందాత్మబుద్ధిని 
కలిగించి మిథ్యాజ్ఞానము జన్మ మరణ పరంపరాయుతమగు సంసారమునకు 
కారణమగుచున్నది. యోగశాస్త్రమున నిట్లే వర్ణింపబడినది. 

“అని త్యాశుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మ 

ఖ్యాతి రవిద్యా” (యో. సూ. 2.5.) 

ఈ యవిద్యామూలకములే రాగద్వేషములు. తత్వము నెటింగిన 
వ్యక్తియెన్నడు దేనియందును రక్తుడుగాడు - దేనిని ద్వేషింపడు. కాబట్టి 
రాగద్వేషములకు మూలము మిథ్యాజ్ఞానమే. రాగద్వేషగ్రస్తబుద్దులే లోకమున 
ధర్మాధర్మములందు ప్రవర్తింతురు. అందువల్లనే వైశేషిక దర్శన కారుడగు కాణాద 
మహర్షియు తన గ్రంథమున (“ఇచ్చా ద్వేషపూర్వికా ధర్మాధర్మ ప్రవృత్తిః వై 


Scanned by CamScanner 


4 న్యాయ దర్శనము 


7.2.15) ధర్మాధర్మ ప్రవృత్తి ఇచ్చాద్వేషమూలకమని వర్ణించియున్నాడు. ఇట్టి 
ధర్మాధర్మ ప్రవృత్తిమూలకమైనదే జన్మము. వీతరాగులకు జన్మముండనేరదని 
యీ శాస్త్రముననే ముందు బోధింపబడును. (వీతరాగ జన్మాదర్భ్శనాత్‌ 3. 1. 15) 
వవంచమున కలుగు దుఃఖములన్నియు జన్మమూలకములనుట 
నిస్సంశయము. శరీరమే లేకున్న తన్మూలమున ననుభవించు దుఃఖమునకు 
స్థానమెద్ది? కాబట్టియే (ఆత్తోవైసశరీరః ప్రియాప్రియాభ్యామ్‌ ఛాం. 8. 12.1) 
సశరీరుడే ప్రియాప్రియముల ననుభవించునని ఛాందోగ్యమున జెప్పబడినది. 
ఇట్లు దుఃఖములకు మూలము మిథ్యాజ్ఞానమని బోధపడినది. అవిద్య 
యున్నంతకాలము దుఃఖమనువర్తించును కారణముండగా కార్యము నివృత్తి 
నొందనేరదు. కారణనాశమున కార్యము నశింపగలదు. కాబట్టి నిః 
(శేయసకాములు ప్రయత్నపర్నులై మిథ్యాజ్ఞానమును తొలగింపవలయును. 
అటుపై క్రమముగా దోషాదులుపోయి తనవదుణుములు నశించి మోక్షము 
ననుభవింపగలరు. 

వమాణములను విభజించి ప్రమాణ సామాన్య లక్షణమును 
నిరూపించుచున్నాడు. 

“ప్రత్య క్షానుమా నోపమాన శబ్దాః ప్రమాణాని” 1.1.3. 

(ప్రమీయతే అనే నేతి ప్రమాణమ్‌) ) దేనిచే నొక విషయము తెలియదగునో 
అది ప్రమాణము. ప్రమ యన జ్ఞానము. ప్రమాకరణము ప్రమాణము. అనగా 
జ్ఞాన సాధనము ప్రమాణమని తాత్పర్యము. ఇదియే (ప్రమాణ సామాన్య 
లక్షణము. ఆ ప్రమాణము ప్రత్యక్షానుమానోపమాన శబ్బాః= (ప్రత్యక్షము, 
అనుమానము, ఉపమానము, శబ్దమునని నాలుగు విధములు. ఈ 
ప్రమాణములలో ప్రత్యక్షము ప్రధానమగుటచే ప్రథమమున నిర్దేశింపబడినది. 
అనుమానము ప్రత్యక్షపూర్వక మగుటచే, తదనంతరము లెక్కింపబడినది 
ఉపమానము అనుమానప్రమాణతుల్యమగుటచే మూడవదిగా గణింపబడినది. 
ప్రత్యక్షానుమాన ప్రమాణవూర్వక (ప్రవృత్తి కలదగుటచే శబ్దము చివర 
నిర్దేశింపబడినది. 

ఉద్దేశము, లక్షణము, పరీక్షయని యీ శాస్త్రము. మువ్విధముల 
ప్రవర్తించును. నామములతో పదార్థములను పేర్కొనుట యుద్దేశము. 
ఉద్దిష్టపదార్థముయొక్క యసాధారణ ధర్మము లక్షణము. ఆ లక్షణము 
లక్షితపదార్థమునకలదా, లేదా యని ప్రమాణములతో నిర్ణయించుట పరీక్ష 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము క్ర 


యనబడును, వేరు వేరు పేర్లతో వేరువేరు పదార్థములను చెప్పుట విభాగ 
మనబడును. ఇదియు నుద్దేశముననే చేరగలదు. అందువలన శాస్త్రప్రవృత్తి 
త్రివిధమే యనుట యసత్యము కానేరదు. షై 

(ప్రత్యక్షప్రమాణ లక్షణము : - 

“ఇంద్రియార్ధ సన్నికర్నోత్పన్నం జ్ఞాన, మవ్యపదేశ్య, 

మవ్యభిచారి, వ్యవసాయాత్మకం ప్రత్యక్షమ్‌.” 1.1.4 

(యతః = దేనివలన) ఇంద్రియార్ధ సన్నికర్నోత్సన్నం = ఘ్రాణా - సన్ని 
కర్ష మారు విధములు. 1. సంయోగము 2. సంయుక్త సమవాయము, 8. 
సంయుక్త సమవేత సమవాయము, 4. సమవాయము. 5. సమవేత 
సమవాయము, 6. విశేషణ విశేష్య భావము: సంయోగము (ద్రవ్య 
ప్రత్యక్షమునందును, సంయుక్త సమవాయము ద్రవ్య గత రూపాదిగుణ 
ప్రత్యక్షమునందును సం యుక్త సమవేత సమవాయము ద్రవ్య సమవేత రూపాది 
సమవేత రూపత్వాది సామాన్య ప్రత్యక్షమునందును, సమవాయము = 
శబ్దప్రత్యక్షము నందును, సమవేత సమవాయము శబ్దగత శబ్దత్వాది సామాన్య 
ప్రత్యక్షమునందును, విశేషణ విశేష్య భావము ఆ భావముల ప్రత్యక్షము నందును ' 
కారణమగునని వివేకము. (ఘాణాదీం(ద్రియములకు గంధాది పదార్థములతో 
సంబంధము కలుగుటచే (నే) జ్ఞానము కలుగుచున్నదో, ప్రత్యక్షమ్‌ = (అది) 
ప్రత్యక్ష ప్రమాణమనబడుచున్నది. ఆ కలుగుజ్ఞానము, అవ్యపదేశ్యం = 
గంధజ్ఞానము, రసజ్ఞానమునని విషయనామములచే పేర్మొనబడనిదిగాను, 
అవ్యభిచారి = స్వార్భమును విడువనిదిగాను వ్యవసాయాత్మకం = 
నిశ్చయాత్మకముగాను నుండ వలయును. 

ఇంద్రియార్ధముల సన్నికర్షమువలన నుత్పన్నమై, స్వార్థమున విడువనిదై, 
సంజ్ఞచే చెప్పబడనిదై నిశ్చయాత్మకమైన జ్ఞానము దేని వలన కలుగునో అది 
ప్రత్యక్ష ప్రమాణమని యీ సూత్రాభిప్రాయము. _ 

ఇంద్రియార్ధ సన్నికర్నోత్సన్న జ్ఞానమే ప్రత్యక్షము అని లక్షణము చెప్పినచో, 
ఇది జలము, ఇది మామిడిపండు అని యా యా వాచ కపదములచే నేర్చడు 
జ్ఞానము సైతము ఇం[ద్రియార్థ సన్నికర్నోత్సన్నమే యగుటవలన నందు లక్షణము 
అతి వ్యాప్తమగును. దానిని వారిం చుటకు అవ్యపదేశ్యమను విశేషణము 
(లక్షణమున) చేర్చబడినది. వ్యపదేశమనగా సంజ్ఞాపదము - నామవాచకము. 
వ్యపదేశమువలన నేర్పడు జ్ఞానము వ్యపదేశ్యము - అది కానిది అవ్యపదేశ్యము. 


Scanned by CamScanner 


6 న్యాయ దర్శనము 


ఇంద్రియార్ధ సన్నికర్షోత్సన్నమై యన్యపదేశ్యమయిన జ్ఞానము ప్రత్యక్షమని 
లక్షణము చేయబడినను అల్పప్రకాశమున త్రాటిని చూచినపుడు కలుగు 
సర్పభ్రాంతియందును, ఎండమావులలో కలుగు జలభ్రాంతియందును అతివ్యాప్తి 
తప్పదు. కారణమేమన, (భ్రాంతి జ్ఞానము ఇంద్రియార్ధ సన్నికర్షమువలననే 
కలుగును. కాని యది వ్యపదేశ్యము కాదు. కాబట్టి యీదోషమును 
వారించుటకు లక్షణమున అవ్యభిచారి = స్వార్థమును విడువన్నిదె యుండ 
వలయునను విశేషణము చేర్చబడినది. 

ఇట్లు రెండు విశేషణములు చేర్చబడినప్పటికి దూరము నుండి యొక 
వస్తువును చూచునపుడు కలుగు - ధూమమా లేక ధూళియా, స్థాణువా లేక 
పురుషుడా యను సంశయ జ్ఞానమున నతివ్యాప్తి తప్పుదు. కారణమేమన? 
సంశయ జ్ఞానమును ఇంద్రియార్ధ సన్నికర్ష జన్యమే; అవ్యపదేశ్యమే; మణియు 
(భ్రమయును కాదు. కాబట్టి యిటదోషమును వారించుటకు లక్షణమున 
నిశ్చయాత్మకమై యుండవలయునను విశేషణము చేర్చబడినది. 
సంశయజ్ఞానము నిశ్చయాత్మకము కాకపోవుటచే నిప్పుడు దోషము వాటిల్లదు. 

లోకమున (ప్రమాణ వ్యవహారమువలన వస్తుజ్ఞానము కలుగును అటుపై 
యావస్తువును (గ్రహించుటో, విడుచుటో లేక యుపేక్షించుటయో కలుగును. 
కాబట్టి యింద్రియము ప్రమాణ మైనపుడు వస్తు జ్ఞానము ఫలమగును. 
వస్తుజ్ఞానము ప్రమాణ మైనపుడు గ్రహణ త్యాగో పేక్షా బుద్దులు ఫలమగును. 

తరువాత అనుమాన (ప్రమాణము : - 

“తత్పూర్వకం త్రివిధ మనుమానం; పూర్వవత్‌ 

శేషవత్‌ సామాన్యతోదృష్టంచ” 1.1.4. 

ఈ సూత్రమున పూర్వ సూత్రమునుండి 'జ్ఞానమ్‌' అను శబ్దము 
అనువర్తించును. 

తత్‌ పూర్వకం = తత్‌ అనగా ప్రత్యక్షము. ఇట్టి అనుమానమునకు కారణ 
భూతమగు లింగదర్శనము, లింగ లింగి సంబంధ దర్శనము (గహింపబడును. 
కాబట్టి లింగ (ప్రత్యక్షము, లింగ లింగి సంబంధ ప్రత్యక్షము కారణముగా గల | 
లింగిజ్ఞానము అనుమానమ్‌= అనుమానమనబడును, త్రివిధమ్‌ = ఆ 
యనుమానము మువ్విధములు పూర్వవత్‌, శేషవత్‌, సామాన్యతో దృష్టంచ = 
పూర్వవత్తు, శేషవత్తు సామాన్యతో దృష్టము అని. 

పూర్వవత్‌ = పూర్వవత్తు. పూర్వమన కారణము, కారణజ్ఞానము ద్వారా 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 7 


కార్యజ్ఞానము కలిగిన నది పూర్వవత్తనబడును. ఉదా హరణము: - మేఘోన్నతిని 
జూచి వర్షించునని తెలిసికొనుట లేక పూర్వవత్‌ అను నీ పదమున 
మతుప్రత్యయము నెంచక “వత్‌” ప్రత్యయముగా (గ్రహించిన పూర్వవత్‌ = 
పూర్వమన కారణము. పూర్వవత్‌ = ఏ కార్యకారణములకు గల వ్యాప్తి పూర్వము 
(గ్రహింపబడినదో - అనగా ప్రత్యక్షజ్ఞానము కలిగినదో అట్టి కారణ జ్ఞానమువలన 
నటువంటి కార్యము - సాధ్యము తెలియబడిన నది పూర్వవత్తు అనబడును. 
ఉదాహరణము:- ధూమమును జూచి వహ్ని నెఖుంగుట. 

సాధారణముగా మనము మహానసమున (వంటయింట) ధూమమును, 
అగ్నిని, వాని సంబంధమును జూతుము. తరువాత నెటనేని ధూమము 
కానవచ్చిన ధూమాగ్నులకు గల సంబంధము స్మరణకు వచ్చును. అటుపై 
ధూమమున్న చోట వహ్నియుండునని తెలిసికొందుము. ఇది యనుమాన 
ప్రకారము. 

శేషవత్‌ = శేషము అనగా కార్యము. కార్యజ్ఞానము వలన కారణ జ్ఞానము 
కలిగిన నది శేషపదనుమాన మనబడును.ఉదా :- నది యందు క్రొత్తగా 
వచ్చిన మలిన జలముతో కూడిన వేగవంతమగు ప్రవాహమును జూచి యెటనో 
వర్షించియుండునని తెలిసికొనుట. 

శేషవత్‌ - పరిశేషము పరిశేషమన, (ప్రసక్త ప్రతిషేధే అన్యత్రా ప్రసంగాత్‌ 
శిష్యమాణే సంప్రత్యయః పరిశేషః) ప్రసక్తిగల చోట నిషేధింపబడి మతి యితరత్ర 
- ప్రసక్తి లేక మిగిలి యున్నదాని యందు ప్రసక్తమగుట - సంబద్ధమగుట. 
ఉదాహరణము : - శబ్దము పధి వ్యాద్యష్ట ద్రవ్యము లందనాశ్రితమై, 
ద్రవ్యాశితమగుటచే శిష్టద్రవ్యమగు నాకాశము ఆశ్రయముగా గలదని 
తెలిసికొనుట, దీనికి పరిశేషానుమానమనియు పేరు గలదు. 

సామాన్యతోదృష్టం= లింగ లింగి సంబంధము ప్రత్యక్షము కాని చోట్ల 
ఒకానొక వస్తువునందు లింగ సాదృశ్యముండుటవలన తద్ద్వారా లింగి 
తెలియబడును. అనగా అప్రత్యక్ష వస్తువొండు తెలియబడును. లింగ సాదృశ్యము 
వలన నెబుగుట యని భావము ఉదా : - ఇచ్చ, ద్వేషము, రాగము మున్నగు 
గుణములద్వారా ఆత్మ తెలియ బడుట, ఇచ్చా - రాగ - ద్వేషాదులు రూప 
రస గంధాదులవలె గుణములు. అవి యొకానొక ద్రవ్యమునా(శ్రయించి 
యుండును. ఈ యిచ్చాదుల కాశ్రయమగు పదార్థము ఆత్మ, 

లింగము, సాధనము, హేతువు, కారణము నను పదము లిట 


Scanned by CamScanner 


8 న్యాయ దర్శనము 


హేతుపర్యాయములుగా వాడబడును. కార్యము, సాధ్యము, లింగి యను పదము 
సాధ్యసమానార్థకములు. సాధన సాధ్య సాహచర్యము, లేక లింగముతో లింగికి 
గల నియమ సంబంధము వ్యాప్తి యనబడును. వ్యాప్తిబోధ కలుగని పక్షమున 
ననుమతి కలుగనేరదు. ధూమమున్నచోట అగ్ని తప్పకయుండునన్న జ్ఞానము 
లేనివానికి ధూమము కనిపించినను అట నగ్ని యుండునని వాడు తెలిసి 
కొనజాలడు. 

ఈ వ్యాప్తియు మూడు రకములు. విశేషవ్యాప్తి, సామాన్యవ్యాప్తి. వ్యతిరేక 
వ్యాప్తి. ధూమహేతుక వహ్ని సాధ్యమైనపుడు “ఎట ధూమమో అట వహ్ని 
యను ధూమాగ్నుల సంబంధము విశేషవ్యాప్తి. శబ్దహేతుక గగనము 
సాధ్యమైనపుడు - “ఏది గుణమో అది ద్రవ్యాభ్రితము (యో గుణః సద్రవ్యాశ్రయః 
) అను గుణత్వ ద్రవ్యత్వములనెడు సామాన్యముల సంబంధము సామాన్యవ్వ్యాప్తి 
- గంధవత్వహేతుక పృథివీతర భేదము సాధ్యమైనపుడు - “ఎక్కడ ఇతరభేదము 
లేదో అక్కడ గంధవత్వాభావము” అను అభావమూలక సంబంధము వ్యతిరేక 
వ్యాప్తి - (అనబడును) 

ఇట్లు పూర్వవత్తు, శేషవత్తు, సామాన్య తోదృష్టమునను నీ మువ్విధము 
లయిన యనుమానములకు క్రమముగా విశేషవ్యాప్తి - సామాన్యవ్యాప్తి - 
వ్యతిరేకవ్యాప్తి యను మూడు వ్యాప్తలు మూలములు - జనకములు అని 
భావము 

అటుపై నుపమానము : - 

“ప్రసిద్ధ సాధర్యాత్‌ సాధ్య సాధన ముపమానమ్‌” 1.1.6. 

ప్రసిద్ధసాధర్య్యాత్‌ = పూర్వము బాగుగా నెణిగిన గోవు మున్నగు వస్తువుల 
సాద్భశ్యమువలన సాధ్యసాధనమ్‌ = సాధ్యమగు గవయ పద వాచ్యపదార్థమును 
సాధించుట - తెలిసికొనుట ఉపమానమ్‌ - ఉపమానమనబడును. 

ఒక పురవాసి గోవు అన నేమో యెణిగినవాడై యరణ్యమున నుండు 
గవయ నామక జంతువు నెఖుగగోరి గవయమెట్లుండునని యొక యాటవికుని 
నడుగు ననుకొనుడు. ఆ యాటవికుడు 'గవయము గోవువలెనుండు' నని 
చెప్పుననుకొనుడు. అనంతర మొకప్పు డా నాగరికుడు అరణ్యమునకు వెళ్లి 
యట నకస్మాత్తుగా ఎదుటబడిన గవయమును చూచి, గవయము గోవువలె 
నుండునను ఆటవికుని వాక్యము స్మరించును. వెంటనే తన యెదుట 
ప్రత్యక్షమయిన జంతువు గవయపద వాచ్యమని యెఖుగును. ఇట్లు 'గవయము” 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 9 


అను సంజ్ఞకు, గవయపదార్థమునకు (సంజ్ఞికి) గల సంబంధజ్ఞానము దేనివలన 
కలుగునో అదియే యుపమాన ప్రమాణమని సూత్రతాత్సర్యము. 

సంజ్ఞా సంజ్ఞ జ్ఞై సంబంధజ్ఞాన ముపమానమని భావము. 

అనంతరము శబ్ద ప్రమాణము : - 

“ఆపోపదేశః శబ్ద 117, 

ఆప్తోపదేశః = ఆప్తవాక్యము శబ్దః = శబ్ద ప్రమాణము. ఆహ్తు= యథార్ధ్థవక్త 
- లేక - ఆప్తిః= అర్భావ్యభిచారిత్వము దానితో ప్రవర్తించునది ఆప్తము. 
ఉపదేశము = వాక్యము, కాబట్టి ఆప్తోపదేశమనగా అర్థమును వీడని వాక్యమని 
భావము. 

ఆ శబ్దప్రమాణ విభాగము : - 

“స ద్వివిధో దృష్టాదృష్టార్థ త్వాత్‌” 1.1.8. 

సః= ఆ శబ్దప్రమాణము ద్వివిధః= రెండు విధములు, దృష్టా దృష్టార్ధత్వాత్‌ 
= దృష్టార్థము, అద్భష్టార్థము అని, ప్రవక్త- (వాక్య ప్రయోక్త) కత చూడబడిన 
అర్ధము (విషయము - ప్రయోజనము) గలది దృష్టార్థము, ఏ ప్రయోజనము 
ప్రవక్తకు (ప్రత్యక్షమువలన గాక శబ్దము వలనగానీ, అనుమానము వలనగానీ 
తెలియనగునో యది యదృష్టార్ధము. 

సర్వద్రష్టయగు నీశ్వరుని ప్రోక్తము దృష్టార్థము. బుషి ముని ప్రోక్తము 
అద్భష్టార్థము. 

బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వ వేదము నను నాలుగు 
వేదములు నీశ్వరప్రోక్తములు స్వతః ప్రమాణములు. 

ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, అర్ధవేదమునను నాలుగు 
ఉపవేదములు, ఐతరేయ శతపథ గోపథ తాంద్య బ్రాహ్మణములు, ఐతరేయ 
తెత్తిరీయా రణ్యకములు, కేనాదిదశోప నిషత్తులు, శిక్ష కల్పము, వ్యాకరణము, 
ఛందస్సు, జ్యోతిషము నను షడంగములు, వైశేషికము, న్యాయము, సాంఖ్య 
యోగములు, పూర్వోత్తరమీమాంసలు నను ఉపాంగములు, మన్వాది ధర్మశాస్త్ర 
ములు, రామాయణము, మహాభారతాది జీవన చరితేతి హాసములు బుషి 
ముని ప్రణీతములు. ఇవి పరతఃప్రమాణములు, వేదాను కూలముగాని 
వప్రమాణములని భావము. వేద ప్రతిపాదిత విషయ మునకు విరుద్ధములయిన 
తావులందు వీనీ ప్రామాణ్యము విజ్ఞులచే నంగీకరింప బడదు. ఇట్లే 
శాస్తములందు పలు తావుల వర్ణింప బడినది. 


Scanned by CamScanner 


10 న్యాయ దర్శనము 


దృష్టాదృష్టార్థమన ఇహమున జూడబడిన యర్థము గలది దృష్టార్థ 
మనియు, పరమున జూడబడిన యర్థము గలది యదృష్టార్థ మనియు కొందటు 
వ్యాఖ్యానము చేయుదురు. 

పై ప్రమాణములచే తెలియదగిన ప్రమేయము, 
తద్విభాగము : - 

“ఆత్మ శరీ రేంద్రి యార్థ బుద్ధి మనః ప్రవృత్తిదోష 

పప్రేత్యభావ ఫ ఫల దుః ఖాపవర్తాస్తు (ప్రమేయమ్‌” 1. 1.9. 

ఆత్మ, శరీరము, ఇంద్రియములు, అర్ధములు, బుద్ధి, మనస్సు, (ప్రవృత్తి, 
దోషములు, (ప్రేత్యభావము, ఫలము, దుఃఖము, అపవర్గము "నను నీ పండ్రెండును 
ప్రమేయ పదముచే వ్యవహరింపబడును. 

ప్రమేయమన ప్రమాణ విషయమని సామాన్యముగా తెలియనగును. కాని 
సూత్రమునందలి “తు” శబ్ద ప్రయాగమువలన ఆత్మాది పదార్థము కేవలము 
ప్రమాణ విషయరూపముననే గ్రహింపబడక త్ల సమ్యక్‌ జ్ఞానమువలన 
మోక్షప్రాప్తియు కలుగగలదని గ్రహింపనగును. 

ఆత్మ=సుఖ దుఃఖముల భోగించు జీవుడు, శరీరము = భోగాయతనము 
- సుఖ దుఃఖానుభవమునకు నిలయము, ఇంద్రియములు = భోగసాధనములు, 
అర్థములు = భుజింపదగు- అనుభవింపదగు విషయములు, బుద్ధి= భోగము, 
మనస్సు= సర్వమును గ్రహింపయోగ్యతగల అంతఃకరణము, ప్రవృత్తి = 
ధర్మాధర్మములు, దోషములు = ప్రవృత్తి, రాగద్వేషములును, ప్రేత్యభావము 
పునర్జన్మము, ఫలము= సాధనసహిత సుఖదుఃఖముల ఉపభోగము, దుఃఖము 
= అనుభవించుట కనుకూలముగాక కష్టము గలిగించునది, అపవర్గము = 
దుఃఖనివృత్తిపూర్వకమగు నానందోపభోగము. ఆత్మాది పదములకీ యర్ధమునే 
యీ శాస్త్రమున [గ్రహింపవలయునని వివేకము. ఉపర్యుక్తపదార్థముల 
త త్వజ్ఞానమువలన మోక్షము, మిథ్యాజ్ఞానమువలన సంసారము నేర్చడునని 
భావము. 

ప్రమేయమున ప్రథమోద్దిష్ట ఆత్మస్వరూప నిరూపణ: - 

“ఇచ్చా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞానా 

న్యాత్మనో లింగమ్‌” 1.1.10. 

ఇచ్చాద్వేషప్రయత్న సుఖదుఃఖ జ్ఞానానిః ఇచ్చ(కోరిక), ద్వేషము, 
ప్రయత్నము, సుఖము, దుఃఖము, జ్ఞానము నను నీ యారును ఆత్మనః = 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 11 


ఆత్మయున్నదనుటకు, లింగమ్‌ = ప్రమాణము - హేతువు. 

ఇచ్చాదిగుణములు ఆత్మయునికికి (ప్రమాణములు. ఆత్మ 
ప్రత్యక్షప్రమాణములగు నింద్రియుములచే గ్రహింపబడకున్నను, 
ఇచ్చాదిగుణముల కాశ్రయరూపమున, ననుమాన విషయము కాగలదని 
సూత్రాభి ప్రాయము. 

ఇచ్చ, సుఖము, దుఃఖము మున్నగునవి గుణములు. అవి యొకానొక 
(ద్రవ్యము నాశ్రయించి యుండును. పృధథివ్యాది పదార్థములు గంధాది గుణముల 
కాశ్రయములుగాని సుఖాదులకు కావు. సుఖాదుల కాశయమగు ద్రవ్యము 
ఆత్మయని యీహింపనగును. 

తనకొఅకుగానీ, పరులకొఅకు గానీ యొకా నొక పదార్థము 
కావలయునని కోరుట ఇచ్చ యనబడును ఏ వస్తువు లభించు టవలన నాత్మ 
సుఖము ననుభవించునో యట్టి వస్తువును మరల నభిలషించుట లోక విధితము. 
ఈ యభిలాష - ఇచ్చ శరీరమునకు భిన్నముగా ఆత్మయను నొక పదార్థ 
ముండినప్పుడే కలుగగలదు. పూర్వ మొకప్పుడు తా ననుభవించిన 
పదార్థమువంటి పదార్థము తనకు లభించినపుడా వస్తువు పూర్వవస్తు 
సద్భశమగుటచే నిదియు తనకు సుఖము గలిగింపగలదను జ్ఞానము ఆత్మలేకున్న 
కలుగనేరబోదని భావము. ఇట్లే ద్వేష ప్రయత్నాదులు నాత్మసాధకములని 
యెటుగునది. 

శరీర లక్షణము : 

ఉచ్చేష్టే స్టీం ద్రియార్భాశ్రయః శరీరమ్‌” 1.1.11. 

హితమును గ్రహించుటకును, అహితమును పరిహరించుటకును చేయు 
ప్రయత్నము చేష్ట యనబడును. భోగసాధనములు ((వ్రూణాదులు) 
ఇంద్రియములు. భోగింపదగు శబ్దస్పర్శరూపాదులు అర్థములు. వీని కన్నిటికి 
నాశ్రయము శరీరమనబడును. 

శరీరమునందే హితప్రాప్తి, అహితపరిహారానుకూలమగు క్రియ జరుగును. 
ఇంద్రియములును శరీరము నాశ్రయించియే స్వగ్రాహ్యములగు శబ్బాది 
గుణములను గ్రహించును. శబ్ద స్పర్శాదుల గ్రహణమువలన శరీరమునందే 
సుఖ దుఃఖసంవేదనము అనుభూతియు కలుగును. కాబట్టి చేష్టాదుల 
కాశ్రయమగునది శరీరమని లక్షణము చెప్పబడినది. 

ఇంద్రియములను విభజించి వాని లక్షణముల నిట వర్ణించు చున్నాడు. 


Scanned by CamScanner 


12 న్యాయ దర్శనము 


“ఘ్రాణ రసన చక్షుస్వక్‌ శోత్రాణింద్రియాణి 

భూతేభ్యః” 1.1.12. 

ఘ్రాణ ... ఇంద్రియాణి = నాసిక, జిహ్వ చక్షువు, త్వక్కు శ్రోత్రము ఈ 
యైదు నింద్రియములు, భూతేభ్యః= పృథివ్యాది పంచ భూతముల వలన నేర్పడు 
నని సూత్రార్థము. 

ఇం(దియ సామాన్యలక్షణము బోగసాధనము. శరీరము 
నాశ్రయించియుండి తనతో సంయుక్తమయిన వస్తువు యొక్క ప్రత్యక్ష 
జ్ఞానమాత్మకు కలిగించు ద్రవ్యము ఇంద్రియమని విశేషించి చెప్పనగును. 
(శరీరాశ్రయమై స్వసంయుక్త పదార్థాపరోక్షజ్ఞానము జ్ఞాతకు కలిగించు ద్రవ్యము 
ఇంద్రియము) అభ్యంతరము, బాహ్యములు నని ఇంద్రియములు రెండు 
విధములు. సర్వవిషయములను [గ్రహించు నంతఃకరణము - మనస్సు 
ఆభ్యంతరము. ఘ్రాణాదులు బాహ్యములు. 

ఆత్మ, గంథమును దేని ద్వారా గ్రహించునో అది ఘ్రాణము - నాసిక; 
దేని ద్వారా రసము గ్రహించునో అది రసన- జిహ్వ దేని ద్వారా రూపము 
గ్రహించునో అది చక్షువు - నేత్రము; దేని ద్వారా స్పర్శము గ్రహించునో అది 
త్వక్కు దేని ద్వారా శబ్దమును (గ్రహించునో అది శ్రోత్రము అని ప్రత్యేకేంద్రియ 
లక్షణము. 

నాసిక పృథివీప్రకృతికము. రసన జల(ప్రకృతికము. చక్షువు 
అగ్నిమూలకము. త్వక్కు వాయుకారణకము. (శ్రోత్రము ఆకాశము. అనగా 
నేయింద్రియమే - విశేషగుణమును గ్రహించునో ఆ గుణమునకు సమవాయు 
కారణమగు ద్రవ్య మా యింద్రియమునకు ప్రకృతి యని సూత్రగత 'భూతేభ్యః 
' పదము వలన నెబుగవలయును. 

ఇంద్రియములకు ప్రకృతులగు భూతములు : - 

“పృధివ్యాపస్తేజో వాయురాకాశ మితి భూతాని” 1, 1,138. 
- విశేషగుణములు : - రూపము, రసము, గంధము, స్పర్శము, స్నేహము 
(స్నిగ్ధత) సాంసిద్ధిక ద్రవత్వము, శబ్దము, బుద్ధి, సుఖము, దుఃఖము, ఇచ్చ, 
ద్వేషము, (ప్రయత్నము, ధర్మము, అధర్మము 

పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము నను నెదును భూతపద 
వాచ్యములు. 

బాహ్యేంద్రియముచే (గహింపదగు విశేషగుణమునకు సమవాయి 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 13 
యైయుండుటయే భూతలక్షణము. 
“గంధ రస రూప స్పర్శ శబ్బాః పృథివ్యాది గుణాః తదర్శాః” 
1.1.14. 
పృథివ్యాది గుణాః= పృథివి మున్నగు భూతముల విశేషగుణములు గంధ 
రస రూప స్పర్శ శబ్దములని చెప్పబడును. తదర్భాః= (ఇట gs కర్ణము 
బాహ్యేంద్రియములని గ్రహింపవలయును.) కాబట్టి ఆ బాహ్యేంద్రియములకు 
అర్థములు, అనగా విషయములగు పదార్థములు 'అర్ధములని చెప్పబడును. 
వైశేషిక దర్శనమున “అర్ధ ప పదము ద్రవ్యగుణ కర్మలకు వాచకముగా 
నెంచబడినది. (అర్ధ ఇతి ద్రవ్యగుణ కర్మసు 8.2.3.వై). అట్లుగాక యీ 
న్యాయశాగసప్త్రమున అర్ధ పదము విషయపద పర్యాయమని గ్రహింపవలయును. 
అనంతరము బుద్ధి లక్షణము : - 
“బుద్ధి రుపలబ్దిర్‌ జ్ఞాన మిత్యనర్థాంతరమ్‌” మేసే 
బుద్ధిః (బోధ), ఉపలబ్ధిః (ఉపలంభము), జ్ఞానమ్‌ (జ్ఞప్తి, జ్ఞానము) 
ఇత్యనర్థాంతరమ్‌ = ఈ మూడు పదములు నీ శాస్త్రమున పర్యాయ పదములుగా 
నెంచబడును. 
శాస్తాంతరమున బుద్ధి వృత్తిని జ్ఞానమనియు, ఆత్మ వృత్తిని ఉపలబ్ది 
యనియు వాడుదురు. ఆ వ్యవహారమీ శాస్త్రమున కనభిమతమని సూచించుటకు 
బుద్ధి, ఉపలబ్ది, జ్ఞానము పర్యాయములని వర్ణింపబడినది. 
మనోలక్షణమును వర్ణించుటకు ముందు తన్ని రూపక హేతు వర్ణన : - 
“యుగపత్‌ జ్ఞానా నుత్ప త్తిర్మనసోలింగమ్‌” 1.1.16. 
యుగవత్‌ జ్ఞానానుత్పత్తిః = ఆత్మ ఇంద్రియములు, అర్ధములు పరస్పర 
మొకదానితో నొకటి సంబద్ధమ్యులైయున్నను ఆయా వస్తువుల జ్ఞాన మొక్కసారిగా 
కలుగకపోవుట, మనసః= మనస్సు కలదనుటకు లింగమ్‌ = హేతువు. 
(ప్రమాణమని సూ(త్రార్థము. 
బాహ్యవస్తువులతో నింద్రియములకు, నాయింద్రియములతో నాత్మకు 
సంబంధము కలిగినను ఒక్కమాటుగా రూప రస స్పర్శాదిజ్ఞానములు కలుగవు. 
క్రమముగా కలుగును. ఒక వ్యక్తి అగ్నిజ్వాలకు సమీపమున కూర్చుండి జిలేబి 
తినుచున్నాడనుకొనుడు. ఆవ్యక్తియాత్మతో చక్షు రసన త్వగింద్రియములకు 
సంసర్గమున్నదికదా! అతని యింద్రియములలో - సమీపమున నున్న అగ్నిజ్వాల 
యందలి యుష్టతతో త్వగింద్రియమునకును, జిలేబి తినుచున్నాడు కనుక 


Scanned by CamScanner 


14 న్యాయ దర్శనము 


జిలేబిలోని యెజువు రంగుతో చక్షువునకును, తధ్గత రసముతో 
రసనేంద్రియమునకును సంసర్గము కలదు. అట్టి యెడ ఒకే క్షణమున రంగు, 
రుచి, ఉష్ణత వీని జ్ఞాన మొక్కసారి కలుగవలయును. లోకానుభవమున నట్లు 
కలుగక ఒక క్షణమున రూపజ్ఞానము, మరియొక క్షణమున రసజ్ఞానము, 
వేరొక క్షణమున నుష్టజ్ఞానము కలుగుచుండుట మన మెజుగుదుము, దీనినిబట్టి 
అత్మేంద్రియములకు మధ్య ఒక క్షణమున నొకేంద్రియముతో సంసర్గమును 
కల్పించి యొకే జ్ఞానము కలుగునట్లు చేయు మజియొక 'సాధన 
ముండితీరవలయు నని అన్నకు: ఆ సాధనమునేమన స్ప్సందురు. 

ప్రవృత్తి లక్షణము : 

“ప్రవృత్తి ర్వాగ్బుద్ధి శరీరారంభఇతి” కంక 

వాక్‌ బుద్ధి శరీరారంభః= వాక్కు మనస్సు, శరీరము వీని వ్యాపారము, 
ప్రవృత్తిః= ప్రవృత్తి యనబడును. 

ఈ సూత్రమున బుద్ధిపదము మనస్సునకును, ఆరంభము, వ్యాపారము 
చేష్టకును బోధకములు. 

వాజ్మనః శరీరముల ద్వారా ప్రతి వ్యక్తియు ప్రవర్తించును. ఈ ప్రవృత్తి 
ద్వివిధమని శాస్త్రముల వర్ణింపబడినది. ఇది పుణ్యపాప శబ్ద్బములచే 
పేర్కొనబడును. 

శరీరము ద్వారా, పరిత్రాణము (రక్షణ), పరిచరణము (సేవ), దానము 
చేయబడును. వాగింద్రియముద్వారా సత్యము, హితము, ప్రియము, 
స్వాధ్యాయము నొనర్పబడును. మనస్సుద్వారా దయ, అస్పృహ, (శ్రద్ధయు 
నను ప్రవృత్తి కలుగును. ఈ దశవిధప్రవృత్తి పుణ్య శబ్దమున పేర్కొనబడును. 

శరీరముద్వారా హింస, స్తేయము (చౌర్యము), ప్రతిషిద్ధమైథునము 
(వ్యభిచారము), వాణిద్వారా అన్భతము, పరుషము, సూచన (చాడీలు చెప్పుట), 
అసంబద్ధముల నాడుట, మనస్సు ద్వారా పరద్రోహము, పరద్రవ్యాభీప్ప, 
నాస్తిక్యము నను దశవిధములగు (ప్రవృత్తి కలుగును. దీనిని పాప ప్రవృత్తి 
యందురు. 

ఇట్లు కాయిక, వాచిక, మానసిక a కర్మ ప్రవృత్తి తి యనబడునని 
సూత్రాభిప్రాయము. 

దోషలక్షణము : - 

“ప్రవర్తనా లక్షణా దోషాః” 1.1, 18. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 15 


ప్రవర్తనా లక్షణః= ప్రవర్తన - పురుషుని ధర్మాధర్మ కర్మలందు 
ప్రవర్తింపజేయు లక్షణము - గలవి, దోషాః= దోషము లనబడును. ఆ దోషము 
లెవ్వియన, రాగ ద్వేష మోహములు. 

రాగము, ద్వేషము ననునవి మోవామువలన జనించును. 
మోహసమన్వితము లయిన రాగద్వేషములచే ప్రేరిత్సుడై మనుజుడు పుణ్యపాప 
కర్మలందు ప్రవర్తించును. 

(ప్రేత్యభావ లక్షణము : - 

“పునరుతృ్పత్తిః పేత్యభావః” 1.1.19. 

పునరుత్పత్తిః = మరణించి - పూర్వశరీరమును విడిచి మరల జనించుట- 
మరియొక శరీరమును పొందుట ్రేత్యభావః= ప్రేత్యభావ మనబడును. 

ప్రేత్య = మరణించి, భావః= జనించుట, పూర్వము సంబద్ధమైన 
దేహేంద్రియాది సంఘాతమును విడిచి మజియొక దేహేంద్రియాది 
సంఘాతముతో సంబద్ధమగుటకు (ప్రేత్యభావమని పేరు. ఈ సూత్రమున 
“పునరుత్పత్తి” యని పునఃశబ్దప్రయోగముచే సూత్రకారుడు సంసార మనాది 
యని సూచించియున్నాడు. జీవునకు శరీరాది సంబంధమనాది, యపవర్గాంత 
మని శాస్తకారుల దృష్టి. 

ఫల లక్షణము : - 

“ప్రవృత్తి దోషజనితో౭_ర్థః ఫలమ్‌” 1.1.20. 

ప్రవృత్తిదోష జనితః= పూర్వ సూత్రముల వర్ణింపబడిన ప్రవృత్తి 
దోషములవలన కలిగిన, అర్థః= అర్థము, ఫలమ్‌ = ఫలమనబడును. 

సుఖదుఃఖోప భోగము ఫలమనబడును. పైన వర్ణింపబడిన (ప్రవృత్తి - 
కర్మ సుఖదుఃఖ వలమును కలిగించును. ఇట్టి సుఖ దుఃఖములు 
దేహేంద్రియాదులద్వారా అనుభవింప వీలగును. దేహమే లేకున్న సుఖముగానీ, 

$ఖముగానీ జీవుడనుభవింప జాలడు. 

సుఖ దుఃఖరూప ఫలము ప్రవృత్తి జనితమై యుండ సూత్రమున దోష 
పదమును (గహించి సూత్రకారుడు దోషములు కూడా ఫలమునకు హేతువులని 
సూచించి యున్నాడు. 

(“సతి మూలే జాత్యాయు ర్ఫోగాః” 2.15.) అని యోగ దర్శనమున 
జన్మ, ఆయువు, భోగము కర్మఫలముగా వర్ణింపబడినవి. 

దుఃఖ లక్షణము : - 


Scanned by CamScanner 


16 న్యాయ దర్శనము 


“బాధనా లక్షణం దుఃఖ మితి” 1.1.21. 

బాధనాలక్షణం = బాధ (తాపము - పీడ) లక్షణముగా గలది, దుఃఖమ్‌ 
= దుఃఖమని సూత్రార్ధము. 

అనుభవించుట కేది యనుకూలముగా నుండదో, అనగా పీడ కలిగించునో 
అదిదుఃఖము. శరీరాదులు పీడాయుక్తము లగుటచే నవియ దుఃఖపదవాచ్యములే 
యగును. ఇట్లు ప్రపంచమున బహుభాగము దుఃఖభూయిష్టముగా జూచి దుః 
ఖమును విడువనెంచు జనుడు జన్మయే దుఃఖ కారణమని యెంచి నిర్విణ్లుడగును. 
ఆ నిర్వేదము విరక్తికి కారణమగును. క్రమముగా నతడు దుఃఖమునుండి 
ముక్తుండగును. 

అపవర్గ లక్షణము : - 

“తదత్యన్తవిమోక్షోల_పవర్గః” 1.1.22. 

నిఃశ్రేయసము, కైవల్యము, ముక్తి, అపవర్గము ఇవి పర్యాయ పదములు. 
తదత్యన్త విమోక్ష = జీవున కుపర్యుక్త జన్మరూప దుఃఖము నుండి పూర్ణవిముక్తి, 
అపవర్గః= అపవర్గమనబడును. 

పూర్వసూ[త్రమున వర్ణింపబడిన జన్మాదిరూప దుఃఖమునుండి జీవునకు 
కలుగు అన్తరహిత విముక్తి - వియోగము అపవర్గమని సూత్రాభిప్రాయము. 

దేహమే యాత్మగా భావించి యతిరిక్తాత్మ సంగీకరింపని చార్వాకాదులు 
మృత్యువే మోక్షమందురు. బౌద్ధులలో శూన్యవాదులయిన మాధ్యమికులు | 
ఆత్మోచ్చేదమే మోక్షమందురు. యోగాచారప్రభృతులు భావనా బలము వలన 
దుఃఖవాసనలు - దుఃఖజనక సంస్కారములు నశింపగా విశుద్ధ విజ్ఞాన సంతతి 
యుదయించుటయే మోక్షమందురు. జైనులు ఆవరణము తొలగుటయే 
మోక్షమందురు. “అహం (బ్రహ్మాస్మి “అయమాత్మా (బ్రహ్మ ఇత్యాది మహావాక్య 
విచారణమున అఖండవృత్తి యేర్చడుననియు, దాని వలన అవిద్య 
తొలగుననియు, అటుపై జీవునకు సచ్చిదానందాత్మక స్వస్వరూపాధిగమము 
కలుగుననియు, నదియే మోక్షమనియు, మాయావాదులగు శాంకరులు 
నుడువుదురు. జగత్కర్భత్వము తప్ప మిగిలిన సర్వజ్ఞత్యాది సమస్త 
కల్యాణగుణప్రాప్తి పూర్వకమగు వాసుదేవ యథాత్యానుభవము మోక్షమని 
రామానుజేయులలో విశిష్టాద్వైతులు వాదింతురు. జగత్కర్భత్వము' 
లక్ష్మీపతిత్వము, (శ్రీవత్సమును దక్క భగవంతుని జ్ఞానాయత్త దుఃఖరహిత 


A 


పూర్ణసుఖము మోక్షమని మాధ్యులు పలుకుదురు. ద్విభుజధారియగు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 17 


కృష్ణునితోకూడి గోలోకమున తదంశభూతులగు జీవుల లీలానుభవము మోక్షమని 
శుద్ధద్వైత వాదులగు వల్లభేయుల మతము. ఇంద్రియాదుల నియంత్రణ ద్వారా 
గౌణ దుఃఖమును, ఆత్మాది పదార్థతత్వజ్ఞానముద్వారా జన్మాది రూప ముఖ్య 
దుఃఖమును బోనాడి చిత్వరూపమగు స్వాత్మతో (బ్రహ్మానందము 
ననుభవించుటయే మోక్షమని వేదవాదులగు గోతమ ప్రభృతి మహర్షుల 
దర్శనము. 

పై సూత్రమున సూత్రకారుడు దుఃఖాత్యంత నివృత్తి మోక్షమని 
సూత్రించినను, దుఃఖనివృత్తి పూర్వక బ్రహ్మానందానుభవమే మోక్షమని మహర్షి 
యభిప్రాయము. వైదికులు తత్వజ్ఞానము ద్వారా దుఃఖనివృత్తి నొనరించి 
(బ్రహ్మానందము నువబోగించుటయే మోక్షవమని యింగీకరించిరి. 
బ్రహ్మానందానుభవము దుఃఖనివృత్తి యనంతరమే కలుగును. దుఃఖనివృత్తి 
యత్నసాధ్యము. తదనంతరమున (బ్రహ్మానందప్రాప్తి అయత్న సిద్ధమగుటచే 
సూత్రమున దుఃఖ నివృత్తినే ప్రధానముగ సూత్రకారుడు నిర్దేశించి యున్నాడని 
వివేకము. | 

ఇట్లు ప్రమేయ లక్షణ మొనరించి యంనంతర ప్రాప్త సంశయ లక్షణమును 
సూ(త్రించుచున్నాడు. 

“సమానానేక ధర్మోపపత్తే ర్విప్రతిపత్తే రుపలబ్ద్యనుప 

లబ్బ్యవ్యవస్థాతశ్చ విశేషాపేక్షో విమర్శః సంశయ” 1.1.28. 

సమానానేక ధర్మోపపత్తేః= (సమాన ధర్మమనగా సాధారణ ధర్మము. అనేక 
ధర్మమన అసాధారణ ధర్మము) ఇట్లు సాధారణా సాధారణ ధర్మములు లభించుట 
వలన అనగా సాధారణా సాధారణ ధర్మములతో కూడిన యొకానొక వ్యక్తి 
ప్రత్యక్షమగుట వలన, విప్రతిపత్తేః= విరుద్ధకోటి ద్వయజ్ఞాన ముపస్థిత మగుటచే, 
ఉపలబ్ద్య నుపలబ్ద్యవ్యవస్థాతః= ఏకతరకోటిని నిశ్చయింపగ విశేష ధర్మమొకట 
లభించి మరియొకట లభింపకుండుటచే కలుగు నవ్యవస్థవలన, విశేషాపేక్షః 
= సామాన్య విశేషస్థృతిపూర్వకమగు, విమర్శః= ఒకేవ్యక్తియందు విరుద్ధనానా 
ధర్మములను బోధించునట్టి యీవస్తువేమగునా యను జ్ఞానము సంశయః= 
సంశయ మనబడును. | 

ఈ సూత్రమున, విమర్శః సంశయః = విమర్శము సంశయము అనునది 
సంశయ సామాన్య లక్షణము. అందు సంశయము లక్ష్యము” విమర్శము 
లక్షణము. ఒక వస్తువు నందు విరుద్ధ నానాధర్మములను తెలియజేయు జ్ఞానము 


Scanned by CamScanner 


18 న్యాయ దర్శనము 


. విమర్శమనబడును. 
సూత్రమున మిగిలిన పదములు మూడును విశేష లక్షణములను 
దెలియజేయునని వార్తికకారుల మతము. | 

1) 'సమాన ధరోప పపత్తేరుపలబ్ధ్యనుపలబ్ధ్య వ్యవస్థాతో విశేషాపేక్షో విమర్శః 
సంశయః అనునదొక లక్షణము. 

2) “అనేక ధర్మోపపత్తే రుపలబ్బ్వనుపలబ్బ్వ వ్యవస్థాతో విశేషాపేక్షో విమర్శః 
సంశయః అనునది రెండవ లక్షణము. 

3) “విప్రతిపత్తేరుపలబ్ధ్యనుపలబ్యృవ్యవస్థాతో విశేషాపేక్షో విమర్శః సంశయః 
' అనునది మూడవ లక్షణము. 

(1) సమాన ధర్మోపపత్తేః = = స్థాణువా పురుషుడా యను రెండు కోటులందు 
నుండు సమానధర్మమగు నున్నతత్వాది గుణములు లభించుట వలన అనగా 
నెదుట కనిపించు నొక పదార్థమునందు నున్నతత్వము గోచరమయి (కనబడి), 
ఉపలబ్య్యనుపలబ్య్యవ్యవస్థాతః = వక్రకోటరాది విశేషధర్మము స్థాణువు 
నందుపలబ్ధమై పురుషునందుపలబ్ధము కాకుండుట వలన, ఇట్లే శిరఃపాణ్యాది 
విశేషధర్మము పురుషునందు కనబడి స్థాణువు నందు కనపడకపోవుట వలన, 
విశేషాపేక్షః = = స్థాణుత్వ పురుషత్వరూప జాతి విశేషము నభిలషించు, విమర్శః 
= స్థాణువా? పురుషుడా? అను జ్ఞానము, సంశయః= సంశయ మనబడును. 

ల్సి అనేక ధర్ఫోప పపత్తేః వా (అనేక ధర్మమనగా నసాధారణ ధర్మము - 
విశేషధర్మము) శ్రావణత్వాది విశేష ధర్మయక్తమగు శబ్ద ప్రత్యక్షము వలన, 
ఉపలబ్ద్యనుపలబ్ధ్యవ్యవస్థాతః = విభాగజన్య విశేష ధర్మము శబ్దమునందుండి 
ధ్రహ్యమునందు లేకుండుటచే, విశేషాపేక్ష్య= గుణత్వ, ద్రవ్యత్వాది సామాన్య 
విశేషము నపేక్షించు, విమర్శః= శబ్దము గుణమా, ద్రవ్యమా లేక కర్మయా 
యనుజ్ఞానము, సంశయః= సంశయ మనబడును. 

(3) విప్రతిపత్తేః= ఆత్మకలదని కొందరు, ఆత్మలేదని కొందరు పలుకుట ' 
వలన కలుగు విరుద్ధ జ్ఞానము వలన, ఉపలబ్ధ్యనుపలబ్ధ్యవ్యవస్థాతః= ఆత్మాస్తిత్వ, 
నాస్తిత్వముల నిశ్చయించు ప్రామాణికత- అప్రామాణికతల, వ్యవస్థ యేర్చడ 
కుండుటచే, విశేషాపేక్షః= అస్తిత్వ నాస్తిత్వరూప సామాన్య విశేషస్మృతి 

పూర్వకమగు విమర్శః= ఆత్మ (అస్తి-నాస్తి) కలదాలేదా యను విరుద్ధ నానా 
'కోటికి జ్ఞానము, సంశయః= సంశయమనబడును. 
భాప్యకారుడు (వాత్సాయనుడు) మాత్రము సంశయమునకు కారణ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 19 


మైదువిధములని వర్ణించియున్నాడు. అది యెట్లన; (1) సమానధర్మోపపత్తి, 
(2) విశేష ధర్మోపపత్తి, (3) విప్రతిపత్తి (4) ఉపలబ్ధ్యవ్యవస్థ, (5) 
అనుపలబ్ధ్యవ్యవన్థ ఇందు సమాన. ధర్మోపపత్తి, విశేష ధర్మోపపత్తి, 
విప్రతిపత్తియను మూటికి నుదాహరణములు పైన వర్ణింపబడినవి. మిగిలిన 
రెంటికి నుదాహరణము లిట్లు భావింపవలయును. 

(1) ఉపలబ్ధ్యవ్యవస్థ వా ఉపలబ్ధీయనగా జ్ఞానము, దాని యవ్యవస్థ. 
ఒక పదార్ధమునకు సంబంధించిన జ్ఞానము రెండు విధముల కలుగును. ఆ 
పదార్థ మున్నను జ్ఞానము కలుగును. లేకున్నను కలుగును. అది యెట్లన, 
చెణువునందుదక ముండును, దానిని చూచినపుడు చెజబువున జలమున్నదని 
జ్ఞానము కలుగును. ఎండమావులలో జలము లేకున్నను అట జలము కలదను 
జ్ఞానము కలుగును. ఇట్లొక వస్తు వుండియు లేకుండియు జ్ఞానము కలుగుటచ్చే, 
వస్తువున్నపుడే జ్ఞానము కలుగును; లేకున్న కలుగదను వ్యవస్థ లేకుండుట 
వలన (ఉపలబ్ధ్యవ్యవస్థవలన) ఒకానొక జ్ఞాన విషయమున నా జ్ఞానము 
వస్తువుండుటచే కలుగుచున్నదా? లేక వస్తువు లేకుండుటచే కలుగుచున్నదా? 
యను సంశయము కలుగును. 

(2) అనుపలబ్ధ్యవ్యవస్థ ; అనుపలబ్ది యన జ్ఞానా భావము. దాని 
యవ్యవస్థ. ఇదియు రెండు విధముల కలుగును. వస్తువున్నప్పుడు; లేకున్నపుడు 
తరుమూలముల జలముండియు తెలియబడదు. వస్తువు లేకున్న 
తెలియబడకుండుట సహజమే. ఇట్లొకచో జ్ఞాన మొక వస్తువు విషయమున 
కలుగకున్న నట వస్తువుండి జ్ఞానము కలుగదా? లేక కలుగునా? యని 
సంశయము వొడమును. 

ఇట్లు భాష్యకారుడు సంశయ కారణ మైదువిధములుగా భాష్యమున 
వర్ణించియున్నాడు. 

ప్రయోజన లక్షణము : - 

“యమర్థమధికృత్య ప్రవర్తతే తతయోజనమ్‌” 1.1.24. 

యమ్‌ అర్ధమ్‌ = ఏయే విషయమును, అధికృత్య = ఉద్దేశించి, ప్రవర్తతే 
= వ్యక్తి ప్రవర్తించునో, తత్‌ = ఆ సర్వమును, ప్రయోజనమ్‌ = ప్రయోజనమని 
చెప్పబడును. 

పురుషుడు (పేరితుడై దేనికొజికు యత్నించునో యది ప్రయోజనమని 
సూత్రాభి ప్రాయము. 


Scanned by CamScanner 


20 న్యాయ దర్శనము 


సూత్రమునగల “అర్ధ పదము, ద్రవ్యగుణ కర్మాది వస్తువులను తెలుపదు 
అర్థమన అర్థింపబడునది - కోరబడునది - ప్రవృత్తికి హేతువు. (ప్రయుజ్య 
తే 'అనేన) పురుషుడు దేనిచే ప్రయోగింపబడునో అది ప్రయోజనమని వివేకము. 

దృష్టాంత లక్షణము :- 

“లౌకిక పరీక్షకాణాం యస్మిన్న్ధే బుద్ధి సామ్యం 

సదృష్టాంతః” 1.1.25. 

లౌకిక పరీక్షకాణామ్‌ = సహజముగాగానీ, విద్యాభ్యాసము ద్వారాగానీ 
విశేషబుద్ధిని సంపాదింపనివారు లౌకికులు. సంపాదించిన వారు పరీక్షకులు. 
వీరిరువురికి అనగా వాది ప్రతివాదులకు, యస్మిన్నర్ధే = ఏ విషయమున, 
బుద్దిసామ్యం = (లౌకికుల జ్ఞానమునకు) భిన్నము గాని జ్ఞానము అనగా 
సమాన జ్ఞానము కలుగునో సదృష్టాంతః = అది దృష్టాంత మనబడును. 

వాది (ప్రతివాదులు (లౌకికులు, పరీక్షకులు లేక పండిత పామరులు) 
ఎందు విరోధింపరో అది దృష్టాంత మనబడును. 

సిద్ధాంత లక్షణము : - 

“తంత్రాధికరణాభ్యుపగమ సంస్థితిః సిద్ధ్దాంతఃి” 1.1.26. 

తం(త్రాధి... సంస్థితిః = = తంత్రమనగా శాస్త్రము, అధికరణము = అధారము 
ఆ(శయము, అభ్యుపగమః = = స్వీకారము సంస్థితిః = సంశయ రహితస్థితి, 
ఇట్లు ప్రమాణభూతమగు శాస్తాధారముచే చేయు స్వీకార (ము యొక్క 
నిశ్చితస్థితి, సిద్ధాంతః= సిద్ధాంత మనబడును. సంక్షేపమున శాస్రితార్థస్థితి 
సిద్ధాంత మనబడును. ప్రామాణికముగా నంగీకరింప బడినది సిద్ధాంతమని 
తాత్పర్యము. 

పర్యంత విభాగము : - శాస్త్ర పంతం సిద్ధాంతము చతుర్విధము. 

“సర్వతంత్ర ప్రతితంత్రాధికరణాభ్యుపగమ సంస్ట్‌ 

త్యర్భాంతర భావాత్‌” 1.1.27. 

శాస్త్రములు భిన్నము లగుటచే వాని సంస్థితియు భిన్నమగును. వాది 
ప్రతివాదుల సంస్థితి యొకేవిధము కానేరదు గదా! అందువలన సిద్ధాంతము 
సైతము సర్వతంత్ర సిద్ధాంతము, ప్రతితంత్రసిద్ధాంతము, అధికరణసిద్ధాంతము, 
అభ్యుపగమసిద్ధాంతము నని నాలుగు విధములు. 

mn సర్వతంత్రము : - 

“సర్వతంత్రావిరుద్ధః తంత్రేల_ ధికృతోర్థః 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 21 


సర్వతంత్రసిద్ధ్దాంతఃి” 1.1.28. 

అర్థః = ఏ విషయము, తంత్రే = స్వశాస్త్రమున, అధికృతః= ఉపదేశింపబడి, 
సర్వతంత్రావిరుద్ధః= ఇతర శా(స్తములచే విరోధింప బడదో, ఆ విషయము, 
సర్వతంటత్ర సిద్ధాంతః= సర్వతంత్ర సిద్ధాంతమనబడును. 

వాది ప్రతివాదు లేవిషయమున వీప్రతిపన్నులుకారో, యే విషయమును 
ప్రామాణికముగా నుభయులు నంగీకరింతురో అది సర్వతంత్ర సిద్ధాంతమని 
సూత్రాభిప్రాయము. 

ఘ్రాణాదు లింద్రియములనుట సర్వతంత్రసిద్ధాంతము, ఇట్లే గంధాదులు 
విషయములు (ఇం(ద్రియార్థములు) అనుట. ప్రమాణములచేతనే అర్థజ్ఞానము 
కలుగుననుటయు. 

(ప్రతితం(త్ర సిద్ధాంతము : - 

“సమానతంత్రసిద్ధః పరతంతత్రాసిద్ధః ప్రతితంత్ర 

సిద్ధాంతః” 1.1. 29. 

సమాన తంత్రసిద్ధః= తనశాస్త్రమున సిద్ధమై, పరతంత్రాసిద్ధః= ఇతర 
శాస్త్రమున సిద్ధము కానిది, ప్రతితంత్రసిద్ధాంతః= ప్రతితంత్ర సిద్ధాంత 
మనబడును. 

ఒకానొక విషయమొక శాస్త్రమున నంగీకరింపబడి తదితర శాస్త్రము 
లందంగీకరింప బడకున్న ప్రతితంత్ర సిద్ధాంత మనబడునని సూత్రాశయము. 

ఉదాహరణము : - బౌద్దుల క్షణభంగవాదము వై వెదికుల జీవేశ్వర ప్రకృతి 
వాదము. 

అధికరణ సిద్ధాంతము : ఫ్‌ 

“యత్సిద్దా వన్య ప్రకరణసిద్ధిః- సో౭_ధికరణ సిద్ధాంత 1.1.30. 

యత్సిద్దా = ప్రమాణముద్వారా కొండొక ప్రకృతార్థము సిద్ధింపగా, 
అన్యప్రకరణ సిద్ధిః = అనుషంగముగా - అంతర్భాగములుగా - నితర 
విషయములు సిద్ధించునెడల, సః = అప్రధానార్థము, అధికరణ సిద్ధాంతః = 
అధికరణ సిద్ధాంత మనబడును. 

ఏయర్ధము సిద్ధించుటచే కొన్ని యితరార్థములు తదంతర్భావరూపమున 
సిద్ధించునో ' ఆయర్ధము అధికరణ సిద్ధాంతము. 

ఉదాహరఠణము : - దేశే హేంద్రియములకు భిన్నముగా నాత్మపదార్థము 
సిద్ధించిన, తదనుషంగమున - తదంతర్భావమున ఇంద్రియము లనేకము 


Scanned by CamScanner 


29 న్యాయ దర్శనము 


అనియు. ఒక్కొక్క యిం(దియ మొక్కక్క విషయమునే గహించును 
(ఇంద్రియములు నియత విషయములు) అనియు సిద్ధములగును. 

ఈశ్వరుడు జగత్మర్తయని సిద్ధించిన, తదనుషంగ రూపమున ఈశ్వరుని 
సర్వజ్ఞత్వాది గుణములును, జీవాత్ముడు నిత్యుడని సిద్ధించిన 
తదంతర్భావరూపమున క్షణభంగ భంగత మున్నగు విషయములు 
సిద్ధించుననియు వైదికులు ఉదాహరింతురు. 

అభ్యుపగమ సిద్ధాంతము వా 

“అపరీక్షితాభ్యుపగమాత్తద్విశేషపరీక్షణ 

మభ్యుపగమసిద్ధాంతః” 1.1.81. 

అపరీక్షితాభ్యుపగమాత్‌ = ఒకానొక పదార్థమును పరీక్షింపకయే 
అంగీకరించి, తద్విశేషపరీక్షణమ్‌ - ఆపదార్థధర్మమును విశేష రూపమున 
పరీక్షించుట, అభ్యుపగమ సిద్ధాంతః= అభ్యుపగమసిద్ధాంత మనబడును. 

ఒక యపరీక్షిత పదార్థమును (గ్రహించి విశేషరూపమున దాని ధర్మమును 
పరీక్షించుటకు పరీక్షణ సమయము వరకు సిద్ధాంతముగా నంగీకరించుట 
అభ్యుపగమ సిద్ధాంతము. 

ఉదాహరణము :- శబ్దము ద్రవ్యమని యంగీకరించి యది నిత్యమా 
అనిత్యమా యని పరీక్షించుటయు, జీవాత్మను జన్యమని యంగీకరించి అది 
సకారణమా? అకారణమా? యని పరీక్షించుటయు, బ్రహ్మము జగత్తునకు 
కారణమైనచో నాబ్రహ్మము ససహాయముగ వివర్తించునా? అసహాయముగ 
వివర్తించునా? అని విచారించుటయు, బ్రహ్మము అవిద్యాసహాయమనిన, ఆ 
య విద్యబ్రమ్మాతిరిక్తమా కాదా? అని విచారించుటయు ఇత్యాదులు. 

ఇందు ముందుగా నంగీకరింపబడిన “శబ్దము ద్రవ్యము” “జీవాత్మ జన్యము' 
అను విషయములు పరీక్షింపకయే సిదాంతములని కొంత తడవున 
కంగీకరింపబడినట్లెంచ వలయును. | 

సిద్ధాంతానంతరము (క్రమటప్రాప్త అవయవ లక్షణము సూత్రించుచు = 
ప్రథమమున తద్విభాగమును సూత్రించుచున్నాడు. 

“ప్రతిజ్ఞా హేతూదాహరణోపనయనిగమనాన్యవయవాః” 1.1.32. 

ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపనయము, నిగమనము నని 
యవయవము లైదు. 

తాను సాధింపవదలచిన యర్థము నితరులకు బోధింపనెంచి ప్రయోగించు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 23 


శబ్దపసముదాయమున నొక్కొక్క భాగమున కవయవ మని పేరు. అనుమాన 
వాక్యాంగమున కవయవమని నామము. ఆ యవయవములు ప్రతిజ్ఞాది 
నామములతో ఎవనైదని సూత్రభావము. 

కొందటు ఉపనయమునే అవయవముగా నంగీకరింతురు. 
ఉదాహరణము, ఉపనయము నను రెండవయవములే యని. బౌద్ధులు, 
సాంఖ్యులు, యోగులు, పూర్వోత్తర మీమాంసకులు (ప్రతిజ్ఞా హీతూ 
దాహరణములు మూడే యవయవములని యంగీకరింతురు. గౌతమ వైశేషికులు 
మాత్రము ప్రతిజ్ఞాది పంచావయవముల నంగీకరింతురు. 

ప్రయోక్త తనకొజకనుమానమును ప్రయోగించినచో (ప్రతిజ్ఞాది 
అవయవ(త్రయమే చాలును. అనుమాన ప్రమాణమున తా దెలిసిన యర్థము 
నితరులకు బోధించునెడల ప్రతిజ్ఞాది అవయవ పంచకము నావశ్యకమగును. 

పర్వతముపై మె కనబడు రూముమునుపుని, ఆపర్వతమున నగ్నియున్నది. | 
అని యొకడు ప్రతిజ్ఞచేసిన, (ప్రతిపత్త(వినువ్యక్తి) హేతువు నపేక్షించును. అపుడు 
ప్రయోక్త పర్వతముపై ధూమము కనపడుచుండుటవలన - అని హేతువు 
ప్రయోగించును. ధూమమున్నంత మాత్రమున నటనగ్ని యున్నదనుటకు | 
(ప్రమాణమేమని (ప్రతిపత్త ప్రమాణము నే ఎక్షించిన, ధూమ మున్నయెడల 
వహ్ని(అగ్ని యున్నదనుటకు .మహానసము (వంటయిల్లు) ప్రమాణమని 
దృష్టాంతము చెప్పును. ఇట్లుదావారణమును జెప్పి సహూతువును 
సమన్వయించుటకు, మహానసమున ధూమమున్నచో వహ్ని యున్నట్లు 
పర్వతమునను వహ్నియుండునన యుపనయించును. కాబట్టి యెదుటనున్న 
ధూమయుక్తపర్వతము కూడా వహ్నిమంతమని నిగమనము చేయుట 
యవసరమగును. - 

-కొండయం దగ్ని గలదు” పొగయుండుట వలని వంటయింటనెట్లో; 
నట్లే నిదియు; కావున నీ కొండయందగ్ని గలదు. 

సంస్కృతమున (అయం పర్వతో వహ్నిమాన్‌, ధూమాత్‌, యథామహానసః 

, తథా చాయమ్‌, తా యం పర్వతోవహ్నిమాన్‌,) అని అనుమాన వాక్య 

ప్రయోగము. 

కొందటీయైదుగాక, జిజ్ఞాస, సంశయము, శక్యప్రాప్తి, ప్రయోజనము, 
సంశయవ్యుదాసము నని మటియు ఖైదు కలిపి పది యవయవము లందురు. 
వీనిని అర్థసిద్ధికి సాధనములు కావని, భాష్యకారుడు నిరాకరించియున్నాడు. 


Scanned by CamScanner 


అ న్యాయ దర్శనము 


నిరాకరణ క్రమమిట గ్రంథ విస్తరభీతితో వర్ణింపనైతి. 

ప్రతిజ్ఞా లక్షణము : - 

“సాధ్యనిర్దేశః ప్రతిజ్ఞా” 1.1.38. 

సాధ్యనిర్దేశః = సాధింపదగిన ధర్మయుక్తధర్మి - సాధ్యమనబడును దాని 
నిర్దేశము = అభిధాయకశబ్దము, (ప్రతిజ్ఞా= ప్రతిజ్ఞయనబడును. 

సాధనీయ ధర్మయుక్తధర్మిని బోధించు శబ్బసమూహము ప్రతిజ్ఞ 
యనబడునని సూత్రాభిప్రాయము. 

నవీన నై యాయికులు “సాధ్యతావచ్చేద కావచ్చిన్న సాధ్యప్రకారక, 
పక్షతావచ్చేదకావచ్చిన్న పక్షవిశేష్యక బోధజనకః శబ్దః ప్రతిజ్ఞా” అని వాక్రుత్తురు. 

ఉదా :- (1) పర్వతము వహ్నిమంతము. (2) శబ్దము అనిత్యము. ఇందు 
ప్రథమోదాహరణమున వహ్ని సాధనీయధర్మము. తద్యుక్త పర్వతము ధర్మి 
ద్వితీయమున అనిత్యత్వము సాధనీయధర్మము. తద్యుక్త ధర్మి శబ్దము. 

నవీనుల లక్షణ సమన్వయము :- సాధ్యతావచ్చేదకము వహ్నిత్వము. 
తదవచ్చిన్నసాధ్యము వహ్ని. తత్ర్రకారకము అనగా అదివిశేషణముగా గలిగి, 
పక్షతావచ్చేదకము పర్వతత్త్వము. తదవచ్చిన్నపక్షము పర్వతము. తద్విశేష్యకము 
- అనగా పర్వతము. విశేష్యముగాగల బోధ= జ్ఞానము - పర్వతము 
వహ్నిమంతమను జ్ఞానము - తజ్జనక శబ్దః= అజ్ఞానమును గలిగించు 
“పర్వతమువహ్నిమంతము” అనుశబ్దము - ప్రతిజ్ఞయని లక్షణ సమన్వయము 
- ఇట్లే ద్వితీయము నెలుగునది. 

హేతు లక్షణము : - 

“ఉదాహరణసాధర్యాత్‌ సాద్యసాధనం హేతు”. 1.1.84. 

ఉదాహరణము = దృష్టాంతము, సాధర్యము = సమాన ధర్మము, 
ఉదాహరణసాధర్యాత్‌ = దృష్టాంత సామ్యమువలన, సాధ్య సాధనమ్‌ = 
సాధనీయ ధర్మవిశిష్ట ధర్మి దేనివలన సిద్ధించునో దానిని బోధించు శబ్దము, 
హేతుః = హేతువనబడును. 

సందిగ్గసాధ్యము (సాధనీయ వస్తువు) నకు అధికరణము = ఆధారము 
(సాధ్యమెందు సాధింపబడునో అది) పక్షమనబడును. సాధ్యమెట నిశ్చితముగా 
తెలియబడునో అది సపక్ష మనబడును. సపక్షము, ఉదాహరణము ఇవి 
సమానార్థకములు. ఉదాహరణమున సాధ్య సాధనములకుగల నియత 
సంబంధము (వ్యాప్తి) గృహీతమై యుండును. పూర్వమే గ్రహింపబడియుండునని 


అతో 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 25 


భావము. 

ఉదాహరణసామ్యమును పురస్కరించుకొని పక్షమున సాధ్యమును 
సాధించునది హేతువు. 

ఉదాహరణము : - (1) ధూమము కలదగుట వలన (2) ఉత్పత్తిధర్మము 
కలదగుట వలన. 

మహానసమున, ధూమవహ్నలకు గల నిత్యసంబంధము ఎల్లరచే 
గ్రహింపబడును. ధూమమున్న చోట వహ్ని తప్పక ఉండునను (యత్రధూమః 
తత్రవహ్ని;) నది వాని సంబంధము. ఇదియే అన్వయవ్యాప్తి యనబడును. 
మహానసమున ధూమము ధర్మముగా (గ్రహింపబడి (మహానసము 
ధూమవంతము) పర్వతమున తత్సామ్యముచే సాధ్యమగు వప్పొని సాధించును. 
ఇట్లే ద్వితీయహేతువును (గ్రహించునది. 

హేతువులు రెండువిధములు. అన్వయిహేతువు. వ్యతిరేకిహేతువు. పై 
సూత్రమున అన్వయి హేతువును వర్ణించి యిందు వ్యతిరేకిహేతు లక్షణము 
వర్ణించుచున్నాడు. 

“తథా వై ధర్య్వాత్‌” L135, 

తథా= ఉదాహరణసామ్యమువలన సాధ్యసాధనము హేతువైనట్లు, వై 
దర్యాత్‌ = ఉదాహరణవై ధర్య్యము వలన సాధ్య సాధనము వ్యతిరేకి హేతువు 
అని సూత్రార్థము. 

ఉదాహరణము : - శబ్దము అనిత్యము; ఉత్పత్తి ధర్మము కలదగుట 
వలన; అనుత్పత్తి ధర్మవంతమగు ఆత్మాది పదార్థము నిత్యమగుటచే, 
ఉత్పత్తిధర్మము దానికి విరుద్ధమగుట వలన శబ్దము అనిత్యమని తేలుచున్నది. 

ఉదాహరణ స్థలమున వ్యతిరేక వ్యాప్తి గ్రహింపబడి, పక్షమున సాధ్యమును 
సాధించునది వ్యతిరేకి హేతువని సూత్రాభిప్రాయము. 

సాధారణముగ హేతువు పంచమ్యంతమో లేక తృతీయాంత మో 
వాడబడును. 

ఉదాహరణ లక్షణములు : - 

“సాధ్య సాధర్యాత్తద్ధర్మభావీ దృష్టాంతః ఉదాహరణమ్‌.” 1.1.36. 

సాధ్య సాధర్య్యాత్‌ = సాధనీయదర్శ్మ వివిష్టదర్శి సాధ్యము (పక్షము) 
అనబడును. సాధర్య్యము = సమాన ధర్మత, సాధ్యధర్మమగు హేతురూపధర్మము 
కలదగుటవలన, తద్ధర్మభావీ = హేతువు కంటె భిన్నమగు సాధ్యరూప ధర్మమును 


Scanned by CamScanner 


26 న్యాయ దర్శనము 


భావింపజేయునట్టి - దృష్టాంతః = దృష్టాంతము, ఉదాహరణమ్‌= ఉదాహరణ 

మనబడును. 

ఏ దృష్టాంతమున హేతురూప ధర్మముండుట వలన, సాధ్యరూప ధర్మము 
నుండునో అదృష్టాంతమును బోధించు శబ్దము ఉదాహరణ మనబడును. 

ఉదాహరణము :- పర్వతము వహ్నిమంతము, ధూమము కలదగుట 
వలని మహానసమువలె. అను స్థలమున, పర్వతము సాధ్యము (పక్షము) 
దాని ధర్మము వహ్నియు ధూమమును అట్టి వహ్ని ధూమ రూపధర్మములు 
మహాసనమునను గలవు. అందువలన పర్వతమునకు మహానసము సమానధర్శి 
కాబట్టి అది పక్షమున సాధ్యరూప = వష్నిరూప ధర్మమును బోధింప (భావింప) 
జేయగలదు. ఇట్లు మహానసము ఉదాహరణము. 

ధూమమున్న తావున వహ్ని తప్పక యుండునను వ్యాప్తిని (గహింపజేయుచు 
ధూమవంతము వహ్నిమంతమే; మహానసమువలె నను బోధను కల్పించి 
మహానసము ఉదాహరణముగా వ్యవహరింపబడునని సూత్రాభిప్రాయము. 

మతియొక ఉదాహరణ లక్షణము : - 

“తద్విపర్యయా ద్వా విపరీతమ్‌.” 1.1.37. 

తద్విపర్యయాత్‌ వా = సాధ్యవై ధర్యమువలన, పక్షమునగల సాధ్యరూప 
ధర్మమునకు విరుద్ధమగు సాధ్యాభావరూప ధర్మాశయమగుటవలన, విపరీతమ్‌ 
= హేతురూప ధర్మముకంటె భిన్నమగు సాధ్యరూప ధర్మమును బోధింపక 
దానియభావమును భావింపజేయు దృష్టాంతము సైతము ఉదాహరణ 
మనబడును దీనిని వ్యతిరేక ఉదాహరణ మనియునందురు. 

ఉదాహరణము : - శబ్దము అనిత్యము, ఉత్పత్తి ధర్మము కలదగుట 
వలన అను నీ స్థలమున ఘటము అన్వయ దృష్టాంతము. ఆత్మాదులు వ్యతిరేకి 
దృష్టాంతములు. 

ఉత్పత్తిధర్మమునకు వ్యతిరేకము అనుత్పత్తిధర్మము. అనుత్పత్తి ధర్మకము 
నిత్యము; ఆత్మవలె. శబ్దము ఆత్మవలె అనుత్పత్తి ధర్మము కలది కాకుండుటవలన 
నిత్యమును కాదు - అని సూత్రాభి ప్రాయము. 

ఉపనయనము : - 

“ఉదాహరణాపేక్షస్తథేత్యుపసంహారో న తథేతివా 

సాధ్యస్యోపనయః” 1. 1.38. 

ఉదాహరణాపేక్షః = దృష్టాంత బలముచే, తథా ఇతి నతథేతి వా సాధ్యస్య 


| 
| 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 27 


ఉపసంహారః= అట్లేయనిగానీ, లేక, అట్లుకాదు అని గానీ సాధ్యము 
నుపసంహరించుట - సాధ్యమును సిద్ధింపజేసి ముగించుట - ఉపయనయః 
= ఉపనయన మనబడును. 

ఉదాహరణము - శబ్దము అనిత్యము; ఉత్పత్తి ధర్మము కలదగుటవలన; 
ఘటమువలౌ; ఆత్మాదివలె కాక పోవుటచే; అట్లే శబ్దము ఘటమును 
దృష్టాంతముగా గొని దాని సామ్యమువలన ఉత్పత్తిధర్మకమగుటచే శబ్ద 
మనిత్యము, ఘటమువలె, అనియు, ఆత్మాదిని దృష్టాంతముగా తీసికొని 
ఆత్మాదివలె అనుత్పత్తి ధర్మకము కాకుండుటచే ఆత్మాదివలె నిత్యముగాక 
అనిత్యమనియు చెప్పుట యుపనయ మనబడునని భావము. 

నిగమన లక్షణము : - 

“హేత్వపదేశాత్‌ ప్రతిజ్ఞాయాః పునర్వచనం నిగమనమ్‌.” 1.1.39. 

హేత్వపదేశాత్‌ = హేతువ్యపదేశము వలన, ప్రతిజ్ఞాయాః= ప్రతిజ్ఞా 
విషయమగు నర్ధమును, పునర్వచనమ్‌ = కాబట్టి యిదియునట్లే యని మరల 
చెప్పుట, నిగమనమ్‌= నిగమన మనబడును. 

ఉదాహరణబలమున హేతువునందు వ్యాప్తి జ్ఞానము కలిగించి యట్టి 
హేతువునకు పక్షముతో సంబంధమును జూపి, వ్యాప్తి విశిష్టపక్షధర్మము 
కలదగుటవలన ప్రతిజ్ఞాత సాధ్యమును అట్లేయని చెప్పుట నిగమన మనబడును. 

ఉదాహరణములు : - 

సాధర్యహేతువు : (ప్ర) శబ్దము అనిత్యము. (హే) ఉత్పత్తిధర్మము 
కలదగుటవలన, (ఉదా) ఉత్పత్తి ధర్మక ఘట పటాదులు అనిత్యములు. 
(ఉపనయము) అట్లే (ఘటపటాదులవలె) శబ్దము అనిత్య ధర్మకము. 
(నిగమనము) కాబట్టి (ఉత్పత్తిధర్మము కలదగుటవలన) శబ్దమనిత్యము. 

వైధర్య్యహేతువు :- (ప్ర) శబ్దము అనిత్యము. (హే) ఉత్పత్తిధర్మక మగుట 
వలన. (ఉ) అనుత్పత్తి ధర్మకమగు ఆత్మాది నిత్యము (ఉప) అట్లు (ఆత్మాదివలె) 
శబ్బమనుత్పత్తి ధర్మకము కాదు. (ని) కాబట్టి (ఉత్పత్తి ధర్మము కలదగుట 
వలన) శబ్దము అనిత్యము. 

తర్క లక్షణము : - 

“అవిజ్ఞాత తత్వే౭_ర్ధే కారణోపపత్తిత స్తత్వజ్ఞానార్థమూ 

హస్తర్మః” 1.1.40. 

అవిజ్ఞాత తత్వే = తెలియబడని తత్వము (స్వరూపము) గల అర్థే = 


Scanned by CamScanner 


9కి న్యాయ దర్శనము 


పదార్థవిషయమున, కారణోపపత్తితః = తత్వమును తెలుపు సాధనము లభించుట 
వలన, తత్వజ్ఞానార్థమ్‌ = తత్వజ్ఞానము కొటకు చేయబడు, ఊహః= క్ర 
కారణమున నిదియిట్లే కావలసి యుండునను కల్పన (జ్ఞానవిశేషము) తర్య= 
త జా 
ఏ పదార్థము (తత్వతః) సరిగా నెజటుగబడదో దానిని తెలిసికొన కోరిక 

(జిజ్ఞాస) కలుగును, ఇట్లు తా తెలిసికొన గోరినవస్తువు విషయమున, ఈ 
వస్తు వెట్టిది? ఇది యిట్లా లేక అట్లా? యని విమర్శించును. విమర్శించి 
యెట్టిదని నిర్ణయించుటకు కారణము (ప్రమాణము) లభించునో అట్టిదిగా 
నిర్ణయించును. 

ఉదాహరణము : - జ్ఞాతవ్య విషయము నెజుగ గోరునట్టి యీజ్ఞాత 
(పురుషుడు) ఉత్పత్తి ధర్మియా లేక అనుత్పత్తిధర్మియా? అనునది విమర్శ. 
ఇట్లు విమర్శింపబడుచు తాత్వికముగా తెలియబడని విషయమున, నేధర్మము 
నుపపాదింప కారణము లభించునో దాని నంగీకరించును. ఆత్మ నిత్యమా? 
అనిత్యమా? యని సంశయించి నిత్యమని నిరూపించు ప్రమాణము లభించిన 
నట్లంగీకరించునని భావము. ఆత్మ యనుత్పత్తి ధర్మకము - నిత్యమగునేని 
స్వకృత కర్మ ఫలము ననుభవించును. దుఃఖజన్మ ప్రవృత్తిదోష మిథ్యా జ్ఞానము 
ప్రవృత్తి వలన సంసారము, నివృత్తివలన నపవర్గము కలుగును. ఆత్మయుత్పత్తి 
ధర్మకము - అనిత్యము అగునెడల వ్వ్‌ సంసారాపవర్గములు సంభవింపవు. 
కారణమేమన : ఆత్మయనిత్యమైన, నుత్సన్న సమయమున దేహేంద్రియాదులతో 
సంబద్ధమగునను ఈ సంబంధము స్వకృత కర్మఫలము కానేరదు. ఉత్పన్న 
వస్తువు నశించును. కాబట్టి స్వకృత కర్మఫల భోగమును సిద్ధింపదు. ఇట్లు 
విమర్శించి సకారణ సము. నంగీకరించును. ఇట్టి యూహకే తర్మమని నామము. 

నిర్ణయ లక్షణము : 

“విమృశ్యపక్ష ప్రతిపక్షాభ్యామర్థావధారణం నిర్ణయా 1.1.41. 

విమృశ్య = సందేహించి, పక్ష క్ష ప్రతిపక్షాభ్యామ్‌ = సాధనోపాలంభముల 
ద్వారా, ఆర్భావధారణం = వస్తువిషయక నిశ్చయ జ్ఞానము, నిర్ణయః = నిర్ణయ 
మనబడును. 

ఇట, “పక్ష ప్రతిపక్ష శబ్దములు ఒకే యధికరణము (వస్తువు) న నుండు 
రెండు పరస్పర విరుద్ధ న్స ధర్మములను తెలుపును. పక్షశబ్దము సాధనబోధకము. 
ప్రతిపక్ష శబ్దము ఉపాలంభబోధకము. తపాలలభము జ పరపక్షదూషణ. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ఆద్యాహ్నికము 29 


ఎదుట కనబడునొకవస్తువును గురించి యిది పురుషుడా? లేక స్థాణువా 
యని సందేహించి, పురుషుడైన పక్షమున పురుషత్వసాధక హస్తపాదాదులును, 
లేక స్థాణువైన స్థాణుత్వ బోధక వక్రకోటరాదులు నుండవలయునని ఏకతర 
పక్షసాధనము, అన్యతర పక్షప్రతిషేధము నొనరించి స్థాణువనియో, లేక 
పురుషుడనియో నిర్ణయము జరుగును. 


(ప్రధమాధ్యాయమున ఆద్యాహ్నికము) 


అలయఖేంననాళానానునో కాలాక నాలక మనాలి లా దందాను ఆదాన దార 


దానాల నానన చాలు ఆనాశాాతాల లా నాననినానాశితా 


Scanned by CamScanner 


30 న్యాయ దర్శనము 
న్యాయ దర్శనము 


కుథమాధ్యాయము 
(ద్వితీయాహ్నికము) 
వాద లక్షణము : 
“ప్రమాణ తర్క సాధనోపాలంభః, సిద్దాంతావిరుద్ధః 
పంచావయవోపపన్నః పక్ష ప్రతిపక్షపరి గ్రహో వాద 
లనే 
ప్రమాణ తర్క సాధనోపాలంభః = ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా, 
వానికనుకూలించు తర్మములద్వారాను, తనపక్షమును సాధించుచు, 
పరపక్షమును నిషేధించు నట్టిదియు, సిద్ధాంతా విరుద్ధః = సిద్ధాంత పదార్థమును 
విరోధింప నట్టిదియు, పంచావయవోపపన్నః = ప్రతిజ్ఞాది పంచావయవముల 
ప్రయోగములు గలదియు, పక్షప్రతిపక్ష పరిగ్రహః = వాది ప్రతివాదులచే 
“ఆత్మకలదు - ఆత్మలేదు” అనునిట్టి పక్ష ప్రతిపక్షములు కలదియునగు 
కథావిశేషము (చర్చ) వాదః = వాదమనబడును. 
అనేకు లొకచోగూడి విషయమును విచారించుచు జేయు వాక్యరచన 
'కథి యనబడును. ఆ కథయు వాదము, జల్పము. వితండ యని 
మువ్విధములు. అందు, స్వపక్ష సాధనము పరపక్ష ప్రతిషేధము నను నీరెండును 
(ప్రత్యక్షాది ప్రమాణములతోను వాని కనుకూలించు తర్మములతోను 
చేయబడుచు ఆ తర్మములు తామంగీకరించిన శాస్త్రమునకు విరుద్ధములు 
కానివైయుండి, అవసరమని తోచినయెడల ప్రయోగించు న్యాయవాక్యములు 
ప్రతిజ్ఞాదిపంచావయవములతో కూడియున్న పక్షమున నట్టి కథకు వాదమని 
పేరు. 
అనధిగత తత్వావబోధము (తనకింత వరకు తెలియని యొకానొక తత్వము 
నెణుంగుట), సంశయ నివృత్తి, అధ్యవ సితాభ్యనుజ్ఞానము (నిశ్చితార్థము 
నంగీకరించుట) యను నీ మూడుఫలముల నభిలషించు నొక శిష్యుడు 
తనగురువుతో గానీ, తోడి (బ్రహ్మచారులతోగానీ చేయుచర్చ (కథావిశేషము) 
- వార్తాలాపము, తత్వనిర్ణయమే ఫలముగా గల్గదైన పక్షమున వాద మనబడును. 
ఇందొకరినొకరు జయించుట కానీ, ఓడించుటకానీ యుండనేరదు. 
జల్ప లక్షణము : 
“యథోక్తోపపన్నశ్ళలజాతి నిగ్రహస్థానసాధనోపాలంభోజల్ప” 1.2.2. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ద్వితీయాహ్నికము 31 


యథాక్తోపపన్నః= పూర్వము చెప్పిన వాదలక్షణముతో కూడినదై, ఛల....... 
సాధనోపాలంభః= ఛలము. జాతి, నిగ్రహస్థానము వీని ద్వారా స్వపక్షమును 
స్థాపించుటయు, పరపక్షమును నిషేధించుటయు గల కథావిశేషము - 
వార్తాలాపము, జల్చః= జల్పమనబడును. 
ఇందు వాది (ప్రతివాదులు తమతమ పక్షమును సాధింతురు. ఇతరుల 
పక్షమును ఖండితురు - ప్రతిషేధింతురు. తమపక్షమును సాధించుటలోను 
ఇతర పక్షమును ఖండించుటలోను వీలైనట్లు ప్రత్యక్షాది ప్రమాణములు, 
తర్మములు, ఛలము, జాతి, నిగ్రహస్థానములు వీనినన్నిటిని ప్రయోగింతురు. 
ఇట్టివాక్య సమూహమే జల్పమనబడును. ఈ జల్పమున వాదమునందు 
ప్రయోగింపనట్టి ఛలము, జాతి, నిగ్రహస్థానములు ప్రయోగింపబడును. 
ఛలజాతి నిగ్రహస్థానము లననేమో ముందుజెప్పబడును. 
వితండాలక్షణము; 
“సప్రతిపక్షస్థాపనాహీనో వితండా.” 1.2.8. 
ప్రతిపక్షస్థాపనాహీనః= ప్రతివాదిచే స్వీకరింప బడిన పక్షము ప్రతిపక్ష 
మనబడును. దానిని ప్రమాణాదుల ద్వారా సాధించుట స్థాపనయనబడును. 
అట్టిసాధన రహితమైన, సః= ఆ జల్పము, వితండా = వితండయనబడును. 
పూర్వసూత్రమున వర్ణింపబడిన జల్పలక్షణమే ప్రతి పక్షస్థాపనలేన్నిదై వాదిని 
జయించు బుద్ధితో నడుపబడిన వార్తాలాపము గలదగుచో వితండ యనబడును. 
(ప్రతివాది తన సిద్ధాంతమును స్థాపింపక వాది సిద్ధాంతమును ప్రమాణ తర్క 
ఛల జాతి నిగ్రహస్థానముల ద్వారా ఖండింప నెంచిన, వితండ యనబడునని 
సూత్రాభిప్రాయము. మటియు సంక్షేపముగా జెప్పిన, స్వపక్షమును స్థాపింపక 
పరపక్షమును ఖండించుటయే ఫలముగాగల వార్తాలాపము (కథావిశేషము) 
వితండయనబడును. 
హేత్వాభాసములు :- 
“సవ్యభిచార విరుద్ధ ప్రకరణసమ సాధ్యసమ 
కాలాతీతాః హేత్వాభాసాఃి 1.2.4. 
హేత్వాభాసాః = హేతులక్షణము లేకుండి హేతువులవలె తోచునవి. 
క్షసత్వము, సపక్షసత్వము, విపక్షాసత్వము, అబాధితత్వము, అసత్‌ 
ప్రతిపక్షితత్వము నను నైదును హేతులక్షణము, 'ఇట్టి లక్షణము లేక 
పంచమ్యంతాది. సామాన్యలక్షణము కలిగియుండుటచే హేతువువలె తోచునవి 


es రన 


Scanned by CamScanner 


32 న్యాయ దర్శనము 


హేత్వాభాసము లనబడును. 


ఆ హేత్వాభాసములు సవ్యభిచారము, విరుద్ధము, ప్రకరణ సమము, 
సాధ్యసమము, కాలాతీతము నని యైదు విధములు. 

ఇందు ప్రకరణసమమునకు సత్రతిపక్షమనియు’ సాధ్యసమమునకు 
అసిద్ధమనియు, కాలాతీతమునకు బాధిత మనియు నామాంతరములు గలవు, 
వానిలో సవ్యభిచారము : - 

“అనెకాంతికః సవ్యభిచారఃి” 1.2. 5, 

అనెకాంతికః = (ఒకచో నియతముగా నుండునది ఏకాంతికము దానికి 
విపరీతముగా నుండునది అనైకాంతికము.) అనియతముగా నుండునది, 
సవ్యభిచారః= సవ్యభిచార మనబడును. 

ఏ వస్తువు (సాధ్యము) సాధింపబడుచున్నదో అదియొక యంతము. 
దానియభావము రెండవయంతము. ఇట్లు సాధ్యముండుచోటు 
నొకయంతముగను, సాధ్యములేని చోటునొక యంతముగను 
వునవూపొంవవచ్చును. దీనినే నంన్భతమున సాధ్యవంతము 
సాధ్యాభావవంతము నని చెప్పవచ్చును. ఇట్లీ రెంటిలో నొకదానియందు 
నియతముగా నుండని హేతువు అనైకాంతికము - సవ్యభిచార మనబడును. 

ఏ హేతువు సాధ్యమున్నచోట (సాధ్యవతి) నుండి సాధ్యాభావమున్నచోటను 
(సాధ్యాభావవతి) నుండునో ఆ హేతువు సవ్యభిచార హేత్వాభాస మనబడునని 
సూత్రాభిప్రాయము. 

ఒకచోట వ్యవస్థితము కాకుండుట వ్యభిచార మనబడును వ్యభిచారముతో 
కూడినది సవ్యభిచారమనబడును. 

ఉదాహరణము :- శబ్దము నిత్యము స్పర్శములేనిదగుట వలన స్పర్శముగ 
ఘటపటాదులు అనిత్యములుగా చూడబడుచున్నవి. స్పర్శము లేకుండుట వలన 
శబ్దము నిత్యమని సాధింపనెంచి, “స్పర్శము లేనిదగుటవలని అను హేతువు 
నిట గ్రహించిన నదిహేతువుగాక సవ్యభిచార హేత్వాభాసమగును. కారణ మేమన: 
శబ్దము నిత్యము అను తావున నిత్యత్వము సాధ్యము; అనిత్యత్వము 
సాధ్యాభావము. స్పర్శము లేని దగుట వలన నను నీహేతువు 
న్య అనిత్యమయిన బుద్ధియందును గలదు. కాబట్టి యిది 

హేతువు - హేత్వాభాసము. 
నానో హేత్వాభాసము : 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ద్వితీయాహ్నికము 33 


“సిద్ధాంత మభ్యుపేత్య తద్విరోధీ విరుద్ధఃి 1.2.6. 

సిద్ధాంత మభ్యుపేత్య = సాధనీయధర్మము - సాధ్యము సిద్ధాంత 
మనబడును. దానినంగీకరించి, తద్విరోధీ = దానిని విరోధించు స్వభావము 
గల - సాధ్యాభబావ నృలమున నుండు హేతువు, విరుద్భః= 
విరుద్ధహేత్వాభాసమనబడును. 

ఉదాహరణము :- ఈ (హదము (మడుగు) వహ్నిమంతము, హ్రదత్వము 
కలదగుట వలన ఇక్కడ వహ్ని సాధ్యము. హ్రదత్వము హేతువు. హ్రదత్వము 
హదమున నుండును. అక్కడ వహ్ని యుండనేరదు. కాబట్టి యా హ్రదత్వము 
సాధ్యాభావ స్థలముననుండి విరుద్ధ హేత్వాభాస మనబడును. 
ప్రకరణ సమము :- 

“యనస్మాత్రకరణ చింతా స నిర్ణయార్థ మప దిష్టః 

(ప్రకరణ సమః” 1.2.7. 

యస్మాత్‌ = సమాన బలముగల మరియొక హేతువుచే నిరోధింపబడిన 
సామర్థ్యముగల యే హేతువు వలన, ప్రకరణచింతా= (సాధ్యాశ్రయమగు పక్షము 
(ప్రకరణ మనబడును. ఆ ప్రకరణకు సంబంధించినచింత) పక్షము (ప్రకరణము) 
సాధ్యమున కాశ్రయమా లేక ఆనాశ్రయమా? యనుజిజ్ఞాస కలుగునో, సః= 
ఆహేతువు, నిర్ణయార్థమ్‌ = పక్షము సాధ్యాశ్రయమేయని నిర్ణయించుటకు, 
అపదిష్టః= ప్రయోగింపబడినచో, ప్రకరణసమః= ప్రకరణసమము- సత్రతిపక్ష 
హేత్వాభాసమనబడును. 

విమర్శ నధికరించు పక్ష ప్రతిపక్షములు ప్రకరణమని భాష్యకారులు 
(వాత్యాయనుడు). 

పక్షమున(సాధ్యవంతమున) సాధ్యనిర్ణయార్థమై ప్రయోగింపబడిన 
హేతువునకు ప్రతికక్షిగా మజియొక హేతువున్న పక్షమున ప్రథమ హేతువు 
సత్రతిపక్ష = ప్రకరణసమహేత్వాభాస మనబడును. 

సాధ్యాభావమును సాధించుహేతువు ప్రతికక్షిగా నే హేతువున కుండునో 
ఆ హేతువు (ప్రకరణ సమహేత్వాభాసము. 

ఉదాహరణము :- శబ్దమనిత్యము; నిత్యధర్మము లభింపకుండుట వలన 
శబ్దము నిత్యము; అనిత్య ధర్మము లభింపకుండుట వలన. 

ఇందు నిత్యధర్మముకానీ, అనిత్యధర్మముకానీ లభింపనందున శబ్దము 
నిత్యమా? అనిత్యమా? అను సంశయము కలుగుచున్నది. నిత్యమో అనిత్యమో 


Scanned by CamScanner 


34 న్యాయ దర్శనము 


నిర్ణయింపజాలనందున నీ హేతువులు ప్రకరణ సమము లనబడును. 
సాధ్యసమకే హెత్వాభాసము :- 
“సాధ్యావిశిష్టస్సాద్యత్వా త్సాధ్యసమః” 1.2.8. 
సాధ్యత్వాత్‌ః = సిద్ధము కాకుండుట వలన నేహేతువు, సాధ్యా విశిష్ట = 
oe తుల్యమో అ సాధ్యసమః = సాద్యసమహేత్వాభాస మనబడును. 
ఏ హేతువు (స్వరూపతః) సిద్ధముకాదో అది పాము వలెనే సిద్ధము 
చేయదగినదగుటచే సాధ్యసమ మనబడును. దీనినే అసిద్ధహేత్వాభాసమనియు 
నందురు. 
ఉదాహరణము : - తమస్సు (అంధకారము) ద్రవ్యము, గతి 
గలదగుటవలన, ఇందు గతిగలదగుటవలన అనుహేతువు సాధ్యసమము. 
కారణమేమన, అంధకారము (ద్రవ్యమనుట సాధింపదగిన విషయమెట్లో అట్లే 
అందధకారమున గతి - గమనము = చలనము నున్నదనుట. 
సాధింపదగినవిషయమే. ఉభయ పక్షమువారును, అంధకారము చలించునను 
విషయము సిద్ధమని యంగీకరింపరని భావము. 
కాలాతీతము :- 
“కాలాత్యయాపదిష్టః కాలాతీతఃి” 1.2.9, 
కాలాత్యయాపదిష్టః= హేతువును ప్రయోగించుకాలము కాలమనబడును. 
దాని నతిక్రమించి ప్రయోగింపబడు హేతువు, కాలాతీతః = కాలాతీత 
మనబడును. 
ఉదాహరణము - వహ్ని అనుష్టము; ద్రవ్యమగుట వలన, శబ్దము నిత్యము; 
సంయోగవ్యంగ్యమగుటవలన 
ఇట బేరీదండ నంయోగమువలన శబ్బము వ్యంగ్యమగును. 
నంయోగమువలన కలుగు నీ శబ్బము మనము (గహించువేళ 
సంయోగముండదు. ఆ సంయోగ మంతకు పూర్వమే కలుగును. సంయోగ 
సమయమున మనము శబ్దము గ్రహింపము. అనంతరమున [గ్రహింతుము. 
వ్యంగ్య వ్యంజకములు రెండు నొక్కక్రాలమున [గ్రహింపబడవు. 
ఆలోకసంయోగము రూపవ్యంజకము. ఆలోకరూపములు రెండు 
నొకేసమయమున జూడబడును. శబ్బమట్లు కాదు కాబట్టి యీ హేతువు 
కాలాతీతమగును. దీనిని 'బాధిత హేత్వాభాసమనియు నందుకు. అనగా నీ 
హేతువు ప్రత్యక్షాదిప్రమాణములచే బాధింపబడును. ఇక్కడ జూపబడిన 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ద్వితీయాహ్నికము 35 


యుదాహరణములలో మొదటి యుదాహరణమున ద్రవ్యమగుటవలన వహ్ని 
యనుష్టమనుట (ప్రత్యక్ష ప్రమాణ బాధితము 
ఛల లక్షణము :- 

“వచనవిఘాతో£_ర్ధ వికల్పోపపత్యాఛలమ్‌” 1.2. 10, 

అర్థవికల్పోప పత్తా = వాదికిష్టమైన (అభిడ్రేతమైన) యర్థమునకు 
విరుద్ధమైన యర్థమును కల్పించుటయే లక్షణముగాగల యుక్తితో, వచనవిఘాతః 
= వాదిచే ప్రయోగింపబడిన వాక్యమును దుష్టమొనర్చుట, ఛలమ్‌ = 
ఛలమనబడును. 

వాదియే యభిప్రాయమును మనమున నిడుకొని యొక వాక్యమును 
ప్రయోగించునో ఆ యభిప్రాయమునకు విరుద్ధమైన యర్థము నా వాక్యమునకు 
కల్పించి యా వాక్యమును వ్యర్థమొనర్చుట ఛలమనబడునని సూత్రాభఖిప్రాయము, 
ఛల విభాగము :- 

“తత్‌ త్రివిధం వాకృలం సామాన్యచ్చల ముపచారచ్చలంచ” 1.2.11. 

తత్‌ః = పై జెప్పిన ఛలము వాకృలము, సామాన్యచ్చలము, ఉపచారచ్చలము 
నని మూడు విధములు. ' 

అందు వాక్ళలము :- 

“అవిశేషాభిహితేల_రే వక్తురభిప్రాయాదర్థాంతరకల్పనా 

వాక్ళలమ్‌” 1.2.19, 

అవిశేషాభిహితే = శబ్దశక్తి వలన ననేకార్థములనిచ్చు శబ్దము అవిశేష 
మనబడును. అట్టి శబ్దముచే చెప్పబడిన అర్థే = అర్థమునందు, వక్తు 8 = 
వాదికి, అభిప్రాయాత్‌ = ఇష్టమైన దానికంటె, అర్జాంతర కల్పానా = భిన్నమైన 
మతియొక యర్థమును కల్పించుట, వాకృలమ్‌ = వాకృల మనబడును. 

అనేకార్థకమగు నొక శబ్దమును కొండొక యర్ధమును తెలుపనుద్దేశించి 
యొకడు ప్రయోగింప, ప్రయోక్తయభి ప్రాయమునకంటె భిన్నార్థము 
నాశబ్దమునకు కల్పించుట వాకృలమనబడునని సూత్రాభిప్రాయము. 

ఉదాహరణము : - “ఇతడు నవకంబలుడు”. అను వాక్యమును “ఇతడు 
కొత్త కంబళి కలవాడి ను నర్ధమును బోధింపదలచి యొకడు ప్రయోగింప, 
ఆ వాక్యమునకు తొమ్మిది కంబళ్ళు కలవాడని యర్థమును కల్పించి ఈ 


దరిద్రునకు రెండు కంబ్లళ్లైన లేవే తొమ్మిదియెటనుండి వచ్చినవని యాక్షేపించుట 
వాకృలమగును. 


Scanned by CamScanner 


36 న్యాయ దర్శనము 


“సంభవతో౬. ర్థస్యాతిసామాన్యయోగా దసంభూ 

తార్థకల్పనా సామాన్యచ్చలమ్‌. 1.2.13 

సంభవతః - సంభావింప వీలగు, అర్థస్య = వాదిచే ప్రయోగింపబడిన 
వాక్యార్థమును ప్రతిషేధించుట కొరకు, అతిసామాన్యయోగాత్‌ = సంభావింప 
వీలయిన అర్థముకాక సామాన్యధర్మమును పురస్కరించుకొని వీలయినట్టి, 
అసంభూతార్థ కల్పనా = అసంభవమైనట్టి అర్ధమును కల్పించుట, సామాన్య 
చృ్చలమ్‌ = సామాన్యచ్చల మనబడును. 

ఒక సామాన్యధర్మమును పురస్కరించుకొని వాది తాత్సర్యమునకు 
విషయమైన యర్థమునకు విరుద్ధార్థ్ధమును కల్పించుట సామాన్యచ్చలమని 
సూత్రాభిప్రాయము. 

ఉదాహరణము :- దూరమునుండి వచ్చుచున్న (శ్రీమత్సరమహంస 
పరివ్రాజకాచార్యవర్యులగు దయానంద భగవత్సాదులను చూచి యొకడు “వీరా! 
జగద్విఖ్యాతకీర్తులు! అభఖిలజనవంద్యులు! దేశాత్మోద్ధారార్థము వైదిక ధర్మము 
నుపదేశించు పరివ్రాజకులు !” అని సహచరులతో నన నందొకరు 
'పరివ్రాజకునకు దేశాత్మోద్ధారార్థము వైదికధర్మోపదేష్ట్రత్వము సంభవమే' యని 
యనెననుకొనుడు. అంతట నొక ఛలవాది, పరివ్రాజకునకు వైదిక ధర్మోపదేశము 
సంభవమేని, కలరుగదా! యెందరో పరివ్రాజకులు నేడు భారతమున 
వారియందున పరివ్రాజకత్వము కలదుగదా? కాని, వారిలో నెందు 
సత్మాూర్డులు? బకబిడాలవ్రత్నులై భారత భూమికి భారభూత్తులై యున్నారే! 
వారెల్లరు వైదిక ధర్మోప దేశకులేనా? అని యెదుర్మొనును. ఇక్కడ వాదిచే 
హేతువుగా నుద్దేశింవబడని వరివ్రాజకత్వసామాన్యమును వైదిక 
ధర్మోపదేశమునకు హేతువుగాగొని యాక్షేపించుట సామాన్యచ్చలమని 
సూత్రాభి'ప్రాయము. 

ఉపచారచ్చలము ఫా 

“ధర్మవికల్పనిర్దేశే అర్ధ సద్భావ ప్రతిషేధ ఉపచారచ్భలమ్‌” 1.2.14 

ధర్మవికల్ప నిర్దెశే = (శబ్ద వృత్తులయిన “శక్తి - లక్షణ” లు ఇక్కడ ధర్మ 
పదమున వ్యవహరింపబడినవి.) శక్తి - లక్షణా వృత్తులలో నొకదానిచే 
నిర్దేశింపబడిన శబ్బమున, అర్ధసద్భావప్రతిషేదః= రెండవ వృత్తిచే నట్టి యర్ధ 


మా శబ్దమునకు లేదని ఖండించుట, ఉపచారచ్చలమ్‌ = ఉపచారచ్చల 
మనబడును. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - ద్వితీయాష్నికము 37 


శబ్దమున నర్ధబోధకవృత్తులు రెండు గలవు. ఒకటి శక్తి. రెండు లక్షణ. 
ఇందు శక్తి ముఖ్యవృత్తి. లక్షణగౌణ వృత్తి. ఇట్టి రెండు వృత్తులో నొకదానిని 
మనస్సున నిడుకొని వాదిచే ప్రయోగింపబడిన శబ్దమునకు మటియొకదానితో 
నాయర్థమును కాదనుట ఉపచారచ్చలమనబడునని సూత్రాభిప్రాయము. 

ఉదాహరణము : లక్షణావృత్తి నుద్దేశించి “మంచెలు (అరచుచున్నవి) 
కేకలు పెట్టుచున్నవి” అని యొకడన, శక్తి వృత్తి ననుసరించి “మంచెలెట్లు 
కేకలు పెట్టగలవయ్యా? మంచెల మీదనున్న మనుజులు కేకలు పెట్టుచున్నారు 
కాని” యని ఖండించుట ఉపచారచ్చలమగును. 
ఇట్లు ఛలము మువ్విధములని నిరూపించి యంతకంటె నెక్కువ తక్కువ 

కావని ధృువపరుప పూర్వపక్ష మొనర్చుచున్నాడు సూత్రకారుడు. 

“వాకృలమేవోపచారచ్చలం తదవిశేషాత్‌” 1.2.15. 

ఉపచారచ్చలము, వాకృలమేవ = వాకృలమే. తదవిశేషాత్‌ = 
వాకృలముకంటె భిన్నము కాకుండుట వలన. 

వాక్ళలమున వాదిచే ప్రయోగింపబడిన శబ్దమున కర్ణాంతరము కల్పించి 
ఖండించుటనట్లు ఉపచారచ్చలమునను వాది ప్రయోగించు శబ్దమునకు 
దతభి'ప్రేతార్థమునకంటె భిన్నార్ణము కల్పింవబడును. వాకృలము, 
ఉపచారచ్చలము రెండు వేరుగావు. 
ఖండన సూత్రము :- 

wg తదర్థాంతరభావాత్‌” 1.2.16. 

న = వాకృలము ఉపచారచ్చలముకాదు. కారణమేమి? తదర్థాంతర భావాత్‌ 
= ఆరెంటిలోను భేదముండుట వలన. 

వాక్ళల = ఉపచారచ్చలములలో సామాన్య దృష్టికి భేదము కన్పింపకున్నను 
వానిలోచాలా భేదము కలదు. వాక్ళలమున శక్తివృత్తిచే బోధింపబడిన అర్థము 
శక్తివృత్తిచే బోధింపబడిన అర్భాంతరముచే ఖండింపబడును, ఉపచారచ్చలమున 
శక్తివృత్తిచే బోధింపనెంచిన యర్థము లక్షణావృత్తిచే కల్పితమగు అర్థముచేతను, 
లక్షణావృత్తిచే బోధింపనెంచిన యర్థము శక్తివృత్తి కల్పితార్థముద్వారాను 
ఖండింపబడును. కాబట్టి రెండును భిన్నములని సూత్రాభిప్రాయము. 

“అవిశేషేవా కించిత్సాధర్యా దేకచ్చల ప్రసంగః” 1.2.17. 

వా = మరియు, కించిత్సాదర్యాత్‌ = ఏ కొంచెపు సమానత వలననో, 
అవిశేషే = భేదము లేదన్నచో, ఏకచ్చల ప్రసంగః= ఒకేఛ లమనవలసి వచ్చును. 


Scanned by CamScanner 


38 న్యాయ దర్శనము 


పై జెప్పిన భేదమతిస్వల్పమనియెంచి వాక్ళలోపచారచ్చలములో 
భేదములేదని యెంచిన పక్షమున సామాన్యచ్చలమును సైతము భిన్నముగా 
నెంచక ఒక్కటే ఛలమని యెంచవలసివచ్చును. కాబట్టి యత్మించిద్భేదమును 
గూఢ భేదముగానెంచి సూత్రకారుడు ఛలము మూడు విధములని 
వర్ణించియున్నాడు. 

జాతిలక్షణము :- 

“సాధర్య వైధర్యాభ్యాం ప్రత్యవస్థానం జాతిఃి 1.2. 18. 

సాధర్య వైధర్యాభ్యామ్‌ = సమాన విశేషధర్మము ద్వారా, ప్రత్యవస్థానమ్‌ ; 
= వాదిస్థాపిత సాధ్యధర్మమును ఖండించుట, జాతిః= జాతి యనబడును. 

వాదిచే స్థాపింపబడిన సాధ్యధర్మమును ఖండించుటకు వ్యాప్తిరహితమగు |: 
హేతువును గ్రహించుట జాతియనబడును. 

నిగ్రహస్థాన లక్షణము :- 

“విప్రతిపత్తి రప్రతిపత్తిశ్చ నిగ్రహస్థానమ్‌” 1.2.19. 

విప్రతిపత్తిః = విరుద్ధ జ్ఞానము, అప్రతిపతిః = ఆరంభింపవలసిన యెడ | 
ఆరంభింపకుండుట, (వాది సాధించిన దానిని దూషించుటయో, వాది ! 
దూషించిన దానికి సమాధానము చెప్పుటయో ఆరంభ మనబడును. అట్లు 
చేయకుండుట ఆనారంభము - అప్రతిపత్తి). నిగ్రహస్థానమ్‌ - నిగ్రహస్థాన 
మనబడును. 

పరుడు చెప్పినదానిని సరిగా గ్రహింపక విపరీతముగ గ్రహించుటయు, 
వరుడు స్థాపించిన దానిని ఖండింపకుండుటయు పరాజయమునకు 
కారణములు కాబట్టి విప్రతిపత్తి - అ(ప్రతిపత్తి యనునివి నిగ్రహస్థానము 
లనబడును. 

జాతి నిగ్రహస్థానము లెన్నియన : 

“తద్వికల్పాజ్ఞాతి నిగ్రహస్థాన బహుత్వమ్‌.” 1.2.20. 

తద్వికల్పాత్‌ సాధర్య వైధర్య్యము ద్వారా చేయు ఖండనము వలనను, 
విప్రతిపము అ(ప్రతిపత్తులు అనేక విధములగుట వలనను, జాతి నిగ్రహస్థాన 
బహుత్వమ్‌ = జాతి, నిగ్రహస్థానము లనేక విధములు. 

పై జెప్పిన జాతి నిగ్రహస్థాన లక్షణములో గల బేధము ననుసరించి జాతి 
నిగ్రహస్థానము లనేక విధములని సూత్రాభి (ప్రాయము. 

న్యాయదర్శనమున (ప్రథమాధ్యాయము. 


Scanned by CamScanner 


Tt 


న్న 


39 
న్యాయ దర్శనము 


బ్వితియాధ్యాయము 
(ఆద్యాహ్నికము) 

ప్రథమాధ్యాయమున ప్రమాణాది పదార్థములు నామములతో పేర్కొనబడి 
వాని లక్షణ విభాగములు చేయబడినవి. ఈ యధ్యాయమున నాయా 
పదార్థములను క్రమముగా పరీక్షింప దలచి సూత్రకారుడు ముందుగా 
సంశయమును పరీక్షించుచున్నాడు. పాఠక్రమము ననుసరించి ప్రమాణములను 
ముందు పరీక్షింప వలసియుండ, వానిని విడిచి సంశయమును పరీక్షించుటకు 
కారణము, సంశయింపక విచారణ కులుగకుండుటయే. 
పూర్వపక్షము : 

“సమానానేక ధర్మాధ్యవసాయాదన్యతర ధర్మాధ్యవ 

సాయాద్వా న సంశయః” 2.1.1. . 

సమాన...... సాయాత్‌ = సాధారణ = అసాధారణ ధర్మ నిశ్చయ జ్ఞానము 
వలనగానీ, అన్యతర ధర్మాధ్యవసాయాత్‌ = సాధారణ అసాధారణ ధర్మములో 
నొకదానిని నిశ్చయ జ్ఞానము వలనగానీ సంశయః = సందేహము, న = 
కలుగదు. 

(“నమానానేక... సంశయః” 1.1.23) అనునీ సూత్రమున చెప్పబడిన 
సంశయ లక్షణము సరికాదు. సమానానేక ధర్మముల గ్రహణమువలనగానీ, 
అన్యతధర్మగ్రహణమువలనగానీ ధర్మియందు సంశయము కలుగుననుట 
యుక్తముగాదు. ధర్మధర్ములు వేరు వేరు పదార్థములు గదా! రూపమును 
చూచినపుడు స్పర్శమందు సందేహము కల్గునా? దేవదత్తుని జూచిన 
గోవిందునియుందు నందేవామెట్లు గల్గును? మటియు, 
నమానధర్మాద్యవసాయమువలన సంశయము కలగుననుటలో, 
అధ్యవసాయమన్న నిశ్చయ జ్ఞానము గదా? నిశ్చయ జ్ఞానమువలన సంశయజ్ఞాన 
మెట్లుకల్లును? కార్యకారణములలో సారూప్యమేమియు కనబడదే? కాబట్టి 
సమాన ధర్మనిశ్చయ జ్ఞానమువలన సంశయము కలుగనేరదు. ఇట్లే అనేక 
అన్యతర ధర్మముల నిశ్చయజ్ఞానము వలనను సంశయము కలుగనేరదని 
సూత్రాభిప్రాయము. 

“విప్రతిపత్త్యవ్యవస్థాధ్యవసాయాచ్చ” 2.1.2. 

పూర్వాధ్యాయమున లక్షణసూత్రమున జెప్పిన, విప్రతిపత్తి - అవ్యవస్థల 


Scanned by CamScanner 


40 న్యాయ దర్శనము 


యధ్యవసాయము వలనను సంశయము కలుగనేరదు. 

విప్రతిపత్తిః = విరుద్ధ జ్ఞానము - లేక - (ఆత్మ ఉన్నది - ఆత్మ లేదు) 
అను నిట్టి విరుద్ధమగు లోకమతము. ఇట్లు లోక మతమును నిశ్చయముగా 
నెతిగినందున ఆత్మయందేల సందేహము కలుగును? కలుగజాలదు. ఇట్లే 
విప్రతిపన్న వస్తువును నిశ్చయింపగల కొండొక ధర్మోపలబ్టి = ధర్మగ్రహణము 
అవ్యవస్థితమైయున్నదనియు లేక అట్టి ధర్మానుపలబ్ధి- ధర్మగ్రహణము 
అవ్యవస్థతిమైయున్నదనియు లేక అట్టి ధర్మానుపలబ్ధి - ధర్మాగ్రహణము 
అవ్యవస్థితమైయున్నదనియు స్పష్టముగా - వేరువేరుగా నెటిగినవ్యక్తి యేల 
సందేహించును? దేని వలనల నేది జనింపదో అది యుద్దానికి కారణమనుట 
యుక్తము కాదని సూత్రాభిప్రాయము. 

విప్రతిపత్తివలన సంశయము కలుగకుండుటకు కారణ మేమన- 

“విప్రతిపతౌచ సంప్రతిపత్తేః.” 2.1.8. 

విప్రతిపతౌచ = పూర్వము చెప్పబడిన విప్రతిపత్తియందు, సం ప్రతిపత్తేః 
= వాది ప్రతివాదుల కుభయులకును నిశ్చయజ్ఞాన ముండుట వలన - 
సంశయము లేదని సూత్రతాత్సర్యము. 

ఆత్మయున్నదని చెప్పువాదికిగానీ, ఆత్మలేదని చెప్పు ప్రతివాదికిగానీ, వారి + 
ఆత్మాస్తిత్వ - ఆత్మనాస్తిత్వ సిద్ధాంతములందు ఎట్టి సంశయమును లేదు. : 
నిశ్చయమే కలదు. కాబట్టి అట్టియెడ సంశయమునకు తావేది? సంప్రతిపత్తి ' 
యన నిశ్చయజ్ఞానము. నిశ్చయము సంశయమునకు కారణమెట్లు కాగలదు? : 
అసంభవము. నిశ్చయమువలన సంశయము కలుగునెడల కార్యకారణములో | 
వైరూప్యమేర్చడగలదు. 

విప్రతిపత్తివలన సంశయము క్‌ క పోనిండు. కాని ఉపభ్య్యనుపబ్ధ్య ' 
వ్యవస్థవలన నేల సంశయము కలుగదన : 

“అవ్యవస్థా౭_ తని వ్యవస్థితత్వా చ్చావ్యవస్థాయాః” కేతు 

అవ్యవస్థాయాః = = ఉపబ్ల బనుపలబ్ధిరూప అవ్యవస్థ, అవ్యవన్థాత్మని = తన 
స్వరూపమున, వ్యవస్థితత్వాత్‌చ = వ్యవస్థితము - ప్రతిష్టితమైయుండుట వలన 
సంశయము కలుగదు. 

ఏ ఎ యవ్యవస్థ సంశయమునకు కారణముగా చెప్పబడుచున్నదో అది తన 
స్వరూపమున వ్యవస్థితమైయున్నదా? లేదా? తన స్వరూపమున స్థిరమైయున్న 
నది సంశయమునకు కారణమెట్లగును? అవ్యవస్థ తన స్వరూపముననే 


bee 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 41 


వ్యవస్థితము గాని పక్షమున స్వరూపరహితమైన యవ్యవస్థ సంశయమునకు 
కారణ మెవ్విధమునను కాజాలదని సూత్రాభిప్రాయము. 

సమానానేకాది ధర్మోపపత్తి వలన సంశయము కలుగుచుండుట లోకమున 
జూచుచున్నామే! కాదందురే? యనిన: 

“తథా౭_ త్యంత సంశయస్తద్ధర్మ సాతత్యోపపత్తేః” 2, 1.5. 

తథా = సమానధర్మజ్ఞానాదుల వలన సంశయము కలుగునెడల, 
అత్యంత సంశయః = అత్యంత సంశయము కలుగును. సంశయ నివృత్తి 
కలుగుటయే దుర్లభమగును. కారణమేమన: తద్ధర్మ సాతత్యోపపత్తేః = ఆ 
సమాన ఆసమాన ధర్మముల (గ్రహణ మెల్లపుడు కలుగుచుండుట వలన. 

ఎట్టి ధర్మజ్ఞానముల వలన సంశయము కలుగునని చెప్పబడు చున్నదో 
ఆ ధర్మమావస్తువునందెల్లపుడు (వస్తువున్నంత కాలము) నుండునుగదా? వస్తు 
(ధర్మ వెల్లపుడును ధర్మ గ్రహణపూర్వకముగనే గ్రహింపబడును. కాబట్టి 
ధర్మిగ్రహణ మున్నంతకాలము ధర్మగ్రహణము నుండును. అట్టియెడ 
నమానాదిధర్మ(గ్రవాణము నంశయమునకు కారణమ్రైనచో 
కారణమున్నంతకాలము కార్యమయిన సంశయమును కలుగుచుండును. 
అందుచే సంశయోచ్చేద మెన్నడును కలుగనేరదని సూత్రాభిప్రాయము. 
ఉత్తర పక్షము : 

“యథోక్తాధ్యవసాయాదేవ తద్విశేషాపేక్షాత్‌ సంశయే 

నాసంశయో నాత్యంతసంశయోవా” 2. 1.6. 

తద్విశేషాపేక్షాత్‌ = దేనియందు సంశయము కలుగుచున్నదో దాని 
విశేషధర్మము (స్థాణుత్వ పురువత్వాదుల) నపేక్షించుట వలన, 
యథోక్తాధ్యవసాయాదేవ = పూర్వము చెప్పబడిన ఉపలబ్ధ్వనుప లబ్ధ్యవ్యవస్థలతో 
కూడిన సమాన ధర్మోపపత్యాదుల వలననే, సంశయే = సందేహము 
కలుగుచుండ, నఅసంశయః = సంశయము కలుగకుండుట గానీ, నఅత్యంత 
సంశయోవా = సంశయ మెన్నటికి దూరము కాకుండుటగానీ లేదు. 

సమానధర్మగ్రహణము మాత్రము సంశయమునకు కారణమని చెప్పిన 
సంశయముకలుగకుండుటయో అత్యంత సంశయము కలుగుటయో 
సంభవించును. కాని సంశయ కారణములను జెప్పిన సూత్రమున 
విశేషధర్మముల నపేక్షించు సమాన ధర్మోపపత్యాదుల వలన సంశయము 
గలుగునని చెప్పబడినది. అందువలన నెట్టిదోషమును కలుగదు. 


Scanned by CamScanner 


42. న్యాయ దర్శనము 


స్థాణువు (నిలబడియున్న కొయ్య) లోను, పురుషునిలోను సమానముగ 
నుండు" ఎత్తు, లావు మున్నగు సమాన గుణములను జూచుచు - వంకర, ' 
తొరట, చేతులు, కాళ్ళు మున్నగు విశేషగుణము లట కనబడకపోవుటవలన ' 
నెదుట కనబడువస్తువునందు స్థాణువా పురుషుడా యను సంశయము కలుగును. ' 
ఇక్కడ విశేషగుణముల యాకాంక్షతో గూడిన సమానగుణము జ్ఞానము ” 
సంశయమునకు కారణము గాని, సమానగుణజ్ఞానముమాత్రము కారణము i 
కాదు. విశేషగుణములు చూడబడగానే సంశయము విడిపోవును. కాబట్టి 
పూర్వమున జూపబడినదోషములు నిర్దేతుకములని సూత్రా భిప్రాయము. 

“యత్ర సంశయ స్తతైవ ముత్తరోత్తర ప్రసంగః” 2.1.7. గ్‌ 

యత్ర సంశయః = పరీక్షింపదగిన విషయమునందెటినై నను కలుగు : 
సంశయమును పూర్వపక్షులెవరైన నాక్షేపించిన, తత్ర = ఆ స్థలమున, ఏవమ్‌ : 
= పై సూత్రమున వర్ణించినట్లు, ఉత్తరోత్తర ప్రసంగః= పూర్వ పక్షమునకు : 
తరువాత జూపినట్లు సమాధానము చెప్పవలసియుండును. న్‌ 

ముందువ్రాయబోవు శాస్త్రమున నాయాస్థలములందు జూపబడిన : 
సంశయము విషయమున నెవరేని పూర్వపక్ష మొనర్చిన (ఖండించిన) పై 
సూత్రమున జెప్పినట్లు సమాధానము చెప్పవల యునని సూత్రాభిప్రాయము. 

పరీక్షకు అంగమైన సంశయమును ముందుగా పరీక్షించి యనంతరమున 
(ప్రత్యక్షాది ప్రమాణములను పరీక్షింపదలచి సూత్రమును రచించుచున్నాడు. 
పూర్వపక్షము : 

“ప్రత్యక్షాదీనా మప్రామాణ్యం శైకాల్యాసిద్ధేకి” 2.1.8. 

ప్రత్యక్షాదీనామ్‌ = ప్రత్యక్ష అనుమాన, ఉపమాన, శబ్దప్రమాణములలో, . 
అప్రామాణ్యం = ప్రమాణత్వము సంభవింపదు. ఎందువలన నన? శైకాల్యాసిద్దే . 
= ముక్కాలములందును సిద్ధింప కుండుట వలన. 

ప్రమాణ్యమనగా ప్రమేయసిద్ధికి హేతుత్వము. ప్రమాణమున నుండు 
ధర్మమే ప్రామాణ్యమనియు చెప్పనగును. కాబట్టి ధర్మిసిద్ధించి నపుడే ధర్మము 
సిద్ధింపగలదు. ప్రమాణములు ఆకాశపుష్పమువలె నసంభవములు. అవి 
ప్రమేయమునకు పూర్వముగానీ, ప్రమేయసమయమునగానీ, ప్రమేయమున 


కనంతరముగానీ సిద్ధిం పనేరవు. కాబట్టి ప్రామాణ్యమెట్లు సిద్ధింపగలదని సూ్రాభి 
ప్రాయము 


(తికాములందెట్లు సిద్ధింపవన : 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము శం 


“పూర్వంహిప్రమాణసిద్దా నేంద్రియార్థ సన్నికర్నా 
త్రత్యక్షోత్సత్తికి” 2.1.9. 
హి = ఎందువలన ననగా, పూర్వం అ ప్రమేయము సిద్ధించుటకు పూర్వము, 

ప్రమాణసిద్భౌ = ప్రత్యక్షాది ప్రమాణములు సిద్ధించినచో, ఇంద్రియార్ధ సన్నికర్నాత్‌ 

= ఇంద్రియములతో వస్తువులకు సంబంధము కలుగుటవలన, |ప్రత్యక్షోత్పత్తిః 
= ప్రత్యక్ష ప్రమాణ మేర్చడుననుట, న = తప్పుగదా? 

ఇట ప్రమాణము జ్ఞానము, ప్రమేయము వస్తువు. వస్తుసిద్ధికి పూర్వమే 
ప్రమాణము సిద్ధించినచో ప్రమాణముల ద్వారా ప్రమేయములు (వస్తువు) 
సిద్ధించును కాబట్టి ప్రమాణములకంటె ప్రమేయము పూర్వము అనజెల్లదు. 
అట్లందుమేని, పూర్వము రచింపబడిన “ఇంద్రియార్ధముల సన్నికర్షము వలన 
కలుగుజ్ఞానము (ప్రత్యక్షము (1.1.4)” అను సూత్రమునకు విరుద్ధమగును. 

సూత్రమునగల అర్థశబ్దమువలన ప్రమేయమే [గ్రహింపబడుచున్నదిగదా? ఆ 

ప్రమేయము ప్రత్యక్షోత్పత్తికి కారణమగుటవలన (ప్రత్యక్ష ప్రమాణముకంటె 

ముందున్నట్లు తెలియుచున్నది. కాబట్టి ప్రమాణము ప్రమేయము కంటె 
పూర్వమును టెట్లును పొసగదని భావము. 

(ప్రమాణము పూర్వముకాకున్న తరువాత నందుమేని, 

“పశ్చాత్‌ సిద్దా న ప్రమాణేభ్యః ప్రమేయసిద్ధి” 2.1.10. 

పశ్చాత్‌ = ప్రమేయసిద్ధికి తరువాత, సిద్భౌ = ప్రమాణము సిద్ధించునేని, 
ప్రమాణేభ్యః= ప్రమాణముల వలన, ప్రమేయనిద్ధిః= ప్రమేయము 
సిద్ధించుననుట, న = తగదు 

(ప్రమాణము వలన ప్రమీయమాణమగు = తెలియనగు వస్తువు ప్రమేయ 
మనబడుచున్నది. కాబట్టి ప్రమేయసిద్ధికి తరువాత ప్రమాణసిద్ధి యనిన, 
ప్రమాణము లేనిది ప్రమేయమెట్లు సిద్ధింపగదు? అను ప్రశ్న కలుగును. 
ఏలయన, ప్రమాణమే లేనిది దేనిచే ప్రమీయమాణమై (తెలియబడి) 
ప్రమేయమనబడును? వస్తుస్వరూపము ప్రమాణముద్వారా యేర్పడకున్నను, 
దాని ప్రమేయత్వము మాత్రము ప్రమాణము వలననే కలుగుచున్నది. కాబట్టి 
ప్రమాణము ప్రమేయముకంటె ముందు సిద్ధించుట తప్పనిసరియని భావము. 

దీనింబట్టి ప్రమేయము పూర్వమై, (ప్రమాణము తరువాతనేయనిన 
ప్రమాణములవలన (ప్రమేయనిద్ధియనుట విరుద్ధృమగును. కాబట్టి 
ప్రమేయానంతరము (ప్రమాణమనుటయు ననుచితమని సూత్రాభిప్రాయము. 


Scanned by CamScanner 


44 న్యాయ దర్శనము 


పూర్వపరములు విడిచి ప్రమాన ప్రమేయములు రెండును సమకాలీనము 
లందుమేని, 

“యుగపత్సిద్ధా ప్రత్యర్థ నియతత్వాత్‌ క్రమవృత్తి 

త్వాభావో బుద్ధి నామ్‌.” 2.1.11. 

యుగపత్సిద్దా' = ప్రమాణప్రమేయము లొకే కాలమున సిద్ధించుననిన, 
బుద్ధీనామ్‌ = ప్రమాణ జ్ఞానములకు, క్రమవృత్తిత్వాభావ ః = క్రమవృత్తిత్వము 
- ఒకదాని తదుపరి యొకటి కలుగుట యనునది యుండనేరదు. కారణమేమన, 
ప్రత్యర్థనియతత్వాత్‌ = ప్రమేయక్రమమునందు నియమముండుట వలన. 

(ప్రమాణ (ప్రమేయము లొకేసమయమున సిద్ధించునని రూపరస 
గంధస్పర్శాది ప్రమేయముల జ్ఞానమొకదాని తరువాత నొకటి కలుగునట్టి 
లోకానుభవమునకు విరుద్ధమగును. కాబట్టి ప్రమాణ ప్రమేయములు 
రెండునొకేమాటు సిద్ధించుననుటయు తగదని పూర్వపక్షము. 

“తైకాల్యాసిద్దేః "ప్రతి షేధానుపపత్తిః ”2. 1. 12. 

త్రెకాల్యాసిద్దేః = ప్రత్యక్షాది ప్రమాణములు ముక్కాలము లందును 
సిద్ధింపవనుటవలన ప్రతిషేధానుపపత్తిః = వాది ప్రామాణ్యమును ఖండించుటకే 
వీలులేదు. 

(ప్రమాణములే సిద్ధింపవని చెప్పు పూర్వపక్షి యా ప్రమాణముల '- 
ప్రామాణ్యమును ఖండింపబూనుట హాస్యాస్పదమని సూత్రాభి ప్రాయము. 
ప్రామాణ్యము ప్రమాణము ధర్మము ప్రమాణములే (ధర్మి) సిద్ధింపనపుడు 
ప్రామాణ్యమును ఖండించుటెట్లు? కాబట్టి (ప్రత్యక్షాది (ప్రమాణములో 
ప్రమాణ్యములేదనుట తగదని భావము. 

ప్రత్యక్షాదిప్రమాణముల ప్రామాణ్య నంగీకరింపకుండుట యననేమి? ఆ 
(ప్రమాణములే లేవనుటయా? లేక ఆ ప్రమాణములో నర్ధమును సిద్ధింపజేయుశక్తి 
లేదనుటయా? శక్తిలేదందుమేని ప్రమాణములున్నవి కాని వానిలో 
ప్రమేయజ్ఞానము కలిగించు సామర్థ్యములేదని యర్ధమగుచున్నది. అట్లుగాక 
ప్రమాణములే లేవనిన, ప్రమాణములన్నియు లేవా? లేక యేదేని యొక్క 
ప్రమాణములేదా? తెలుపవలసియుండును. ప్రమాణములన్నియు లేవనుట 
యిష్టమేని సూత్రమున (1. 1.8.) ప్రత్యక్షాది యని విశేష నామముల పేర్కొనుట 
యనుచితము. కొండొక ప్రమాణము ప్రామాణ్యము నిషేధించుట యిష్టమేని 
మిగిలిన (వ్రమాణము లంగీకరించినట్లగును. ఏదేని యొక 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 45 


ప్రమాణమంగీకరించినను ప్రమాణములే లేవనుట సముచితముగాదు. కాబట్టి 
'ముక్కాలములందును సిద్ధింపనందువలని అను హేతువు సరియైనది కాదని 
యీ సూత్రాభిప్రాయము. 

ప్రమాణముల ప్రామాణ్యమును ఖండించుట తగదనుటలో మరియొక 
హేతువు. 

“సర్వప్రమాణ Benge 2.118. 

పై సూత్రమునుండి ప్రతిషేధానుపపత్తి" అను పద మీ సూత్రమున 
ననువర్తించును. ఈ సూత్రమునగల చకారమునకు ‘కూడి అని యర్థము. 

సర్వప్రమాణప్రతిషేధాచ్చ = ప్రత్యక్షాది ప్రమాణము నన్నింటి ప్రామాణ్య 
మంగీకరింపనందువలనకూడా ((ప్రత్యక్షాది ప్రమాణము ప్రామాణ్య 
మంగీకరింపదగదను) పై ఖండన సరియైనదికాదు. 

ఏ (వమాణమువలన (వత్యక్షూది వ్రమాణముల (ప్రామాణ్య 
మంగీకరింపదగదని చెప్పబడునో అదియు ప్రత్యక్షాది ప్రమాణములలో 
నొకటియేగదా! సార్వసూత్రమున ప్రమాణము నన్నిటిని ఖండించెను. మణి 
ప్రామాణ్యమును నిషేధించు ప్రమాణమెద్ది? ప్రమాణమే లేనియెడల ఖండన 
నంగీకరించుటెట్లు? కాబట్టి పూర్వసూత్రమున జెప్పబడిన ప్రమాణ్యఖండన 
సరియెనదికాదని సూత్రాభి ప్రాయము. 

ఏ ప్రమాణబలమున ప్రత్యక్షాది ప్రామాణ్యము నిషేధింపబడు చున్నదో 
ఆ ప్రమాణము మాత్ర మంగీకరింపబడుననిన, 

“తత్రామాణ్యేవా న సర్వసమాజవిధతొషేధి 31.14 

తజ్ళామాత్మనం = ప్రతిషేధక ప్రమాణ ప్రామాణ్య మంగీకరింప బడినచో, 
సర్వప్రమాణ విప్రతిషేధః = సర్వప్రమాణ ప్రతిషేధము (ఖండన) న = తగదు 
అని సూ(త్రార్థము. 

ప్రత్యక్షాదిప్రమాణముల ప్రామాణ్యమును ఖండిపనేదేని యొక 
(ప్రమాణమంగీకరింపవలయునుగదా? ఖండన కొకు అంగీకరింపబడు 
ప్రమాణము ప్రత్యక్షాదులలో చేరునా? లేక వానిలో చేరదా? చేరునెడల 
ప్రత్యక్షాదులన్నియు నప్రమాణములన నొప్పదు. వేరగునెడల, ప్రత్యక్షాదుల 
ఖండనార్ధము వానికంటె భిన్నముగా నొక ప్రమాణ మంగీకరించుచు నన్ని 
ప్రమాణములు ఖండింపబడినవనుట యంతకంటె హాస్యాస్పదము. 

ప్రత్యక్షాదులు ప్రమాణములు కావనుటకు హేతువుగా చెప్పిన 


Scanned by CamScanner 


46 న్యాయ దర్శనము 


“త్రైకాల్యాసిద్దేః అను కారణమును సరియైన కారణముకాదని యొక విధముగా 
ఖండించి ప్రస్తుతము మజియొక సమాధానము చెప్పబడుచున్నది. 
“తైకాల్యాప్రతిషేధశ్చ శబ్దాదాతో ద్యసిద్ధివత్‌ 

తత్సిద్ధేకి 2.1.15. 

(తై కాల్యా(వతిశే యధశ్చ = (వత్యక్షాదులు ముక్కాలములందు 
సిద్ధింపవనుటయు వీలుపడదు. కారణమేమన? శబ్బాత్‌ = వెనుక సిద్ధించు 
శబ్దమువలన, ఆతోద్య సిద్ధివత్‌ = శబ్దముకంటె పూర్వమే సిద్ధించిన వీణమున్నగు 
వాద్యములు సిద్ధించునట్లు - తత్సిద్ధేః= తరువాత సిద్ధించుప్రమాణమువలన 
పూర్వమేసిద్ధించిన (పమేయముకూడా సిద్ధించునని సూత్రార్థము. 

ప్రమేయముకంటె పూర్వముగానీ తరువాతగానీ సమకాలమున గానీ 
ప్రమాణములు సిద్ధింపనేరవని చెప్పుటతగదు. ప్రమేయము తరువాత ప్రమాణము 
నిద్దించునన్నను దోషము వాటిల్లదు. (వ్రమాణవేు లేకున్న 
ప్రమేయమెట్లుండగలదని గదా! దోషము చెప్పబడినది. చూడుడు; వీణ, తంబుర 
మున్నగు వాద్యములు ముందుగా సిద్ధపరుపబడును గదా ! అటుపై వీణాదులు 
వాయించగా శబ్దము లేర్చడును. ఇట్లు తరువాత బుట్టిన శబ్దములను విని 
వాని ద్వారా వీణ లేక తంబుర వాయింపబడుచున్నది యని తెలిసికొందు 
ముగదా? దీనిని బట్టి (తరువాత నేర్చడుశబ్దము ప్రమాణముగా అంతకు పూర్వమే 
మేర్చడియున్న వ్యాదవిశేషముయిన ప్రమేయములు తెలియబడునట్లు) తరువాత 
నేర్పడు ప్రమాణముల బట్టి పూర్వము సిద్ధించియుండు ప్రమేయములు 
తెలియబడుననుట దోషముకాదు. కాబట్టి ప్రమాణములు ముక్కాలములందును 
సిద్ధింపనేరవు (తైకాల్యాసిద్దేఏ అనుట సరిగాదు, (ప్రత్యక్షాదుల ప్రామాణ్యము 
ఖండింపబడనేరదు. 

“శబ్దమువలన వీణాదులు స్టలతవట్లు అనుటలో శబ్దము ప్రమాణముగా 
తీసికొనబడినది. కాని యది సరికాదు. కారణమేమన, శబ్దము ప్రమేయముగాని 
ప్రమాణముగాదు. కాబట్టి పై హేతువు సరిగాదన్నచో, 

“ప్రమేయాచ తులాప్రామాణ్యవత్‌.” 2.1.16. 

= త్రాసు, ప్రమేయాచ = ప్రమేయమయ్యు, ప్రామాణ్యవఠ్‌ = 
నిమిత్తవశమున ప్రమాణమైనట్లు శబ్దము సైతము ప్రమాణము కాగలుగునని 
సూత్రార్ధము. 

ప్రపంచమున నేదియు స్వభావవశమున (ప్రమాణముగానీ, (ప్రమే 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము శ? 


యముగానీ కానేరదు. కాబట్టి శబ్దము ప్రమేయమేగాని ప్రమాణము కాదని 
చెప్పుటెట్లు? గురుత్వగుణము గల సువర్ణాదులభార పరిమాణాదులను 
తెలిసికొనగోరినపుడు త్రాసు (ప్రమాణమగును. ఇట్లు తూచబడిన సువర్ణాదుల 
ద్వారా మరియొక త్రాసు సరియైనదా కాదాయని యెజుగ గోరుదుమేని యపుడు 
సువర్ణము ప్రమాణమును త్రాసు ప్రమేయమునునగును. కాబట్టి సిద్ధికి హేతువు 
ప్రమాణము అనియు, సిద్ధికి విషయమగునది ప్రమేయమనియు మనమెంచు 
దుము. దీనింబట్టి యే వస్తువైనను స్వభావవశమున ప్రమాణ ప్రమేయ 
వ్యవహారమును బొందక నిమిత్తవశమున ప్రమాణమనియో, ప్రమేయమనియో 
వ్యవహరింపబడునని తెలియుచున్నది. 

ఒక వస్తువొకట ప్రమేయమయ్యు మరియొకట ప్రమాణము కావచ్చును. 
జ్ఞానమునకు విషయమైనచో ప్రమేయము అనబడును. జ్ఞానమునకు 
సాధనమయినచో ప్రమాణమగును. కాబట్టి సువర్ణ గురుత్వము 
జ్ఞానవిషయమైనపుడు తుల, (త్రాసు) జ్ఞానసాధనమై ప్రమాణమనబడుచున్నది. 
త్రాసుసరియగునా? కాదా? యని తెలిసికొననెంచినపుడు జ్ఞానమునకు 
విషయమై ప్రమేయ మగుచున్నది. అపుడు సువర్ణాదులు ప్రమాణము 
లగుచున్నవి. అట్లేశబ్బముకూడా జ్ఞానవిషయమైనపుడు ప్రమేయమయ్యు 
వీణాదుల జ్ఞానమునకు సాధనమైనపుడు ప్రమాణము కాగలదు. కాబట్టి 
'శబ్దాదాతోద్య సిద్ధివత్‌' అనుటలో నెట్టి దోషమునులేదని తెలియుచున్నది. 
ఇట్లే శాస్త్రమున జెప్పబడు విషయమంతయు తెలియనగును. 

ఉదా : ఆత్మ పదార్థము ఉపలబ్భికి విషయమగుటచే ప్రమేయములందు 
చెప్పబడినది. అది ఉపలబ్ధి (జ్ఞానమున) యందు స్వతంత్రమగుటచే ప్రమాత 
యనబడును. బుద్ధిజ్ఞాన సాధనమయి ప్రమాణమనబడును. జ్ఞానవిషయమై 
(వవేయవుగును. వపమాణమును (వవేయువును కానవుడు 
ప్రమితియనబడును. ఇట్లే కారకశబ్దములు నిమిత్తవశమున నొకేవస్తువున 
నన్నియు వర్తించుట మనమెజుగుదుము. వృక్షమున్నదియనుటలో స్వస్థితిలో 
స్వతంత్రమ గుటచే వృక్షము కర్తయనబడును. వృక్షమును చూచుచున్నా 
డనుటలో నదియే కర్మ. వృక్షముతో (ద్వారా) చంద్రుని చూపుచున్నాడనుటలో 
కరణము. వృక్షముకొఅకు నీరుపోయుచున్నాడనుటలో సంప్రదానము. 
'వృక్షమునుండి ఆకురాలుచున్న' దనుటలో అపాదానము. వృక్షమున 
'పక్షులున్నవనుటలో నదియే యధికరణము అగుచున్నది. దీనింబట్టి 


Scanned by CamScanner 


48 న్యాయ దర్శనము 


ద్రవ్యమైనంతమాత్రమునగానీ, క్రియయైన మాత్రమున గానీ అది కారకమన 
వీలుపడదు. కాని, క్రియావిశేషమో, క్రియాసాధనమోయై కారకమనబడుచున్నది. 
ఇట్లే ప్రమాణ ప్రమేయ శబ్దములును కారకములే యగుటచే ప్రత్యక్షాది 
ప్రమాణములును జ్ఞాన సాధనములయి ప్రమాణములును, జ్ఞానవిషయములయి 
(ప్రమేయములు ననబడును. అని వివేకము. 

పూర్వపక్షము :- 

ఈ ప్రత్యక్షాది ప్రమాణము మరియొక ప్రమాణము వలన సిద్ధించుచున్నవా 
లేక ప్రమాణము లేకయే సిద్ధించుచున్నవా? ఇట్లు ప్రశ్నించుటలో నుద్దేశమేమన? 

“ప్రమాణతః సిద్ధేః (ప్రమాణానాం) ప్రమాణాంతర 

సిద్ధి ప్రసంగఃి” 2.1.17. 

శ్ర టాజావార. = ప్రత్యక్షాది ప్రమాణములు, ప్రమాణతః= వేరొక . 
ప్రమాణమువలన, సిద్ధేః సిద్ధించునెడల, ప్రమాణాంతర సిద్ధిప్రసంగః= ప్రత్యక్షాది 
నాలుగు ప్రమాణములకంటె వేరుగా మరియొక ప్రమాణ మంగీకరింపవలసి . 
వచ్చునని సూత్రార్థము. 

ప్రత్యక్షాది ప్రమాణములే ప్రమాణమువలన సిద్ధించుచున్నవో యా 
ప్రమాణము ప్రత్యక్షాదులకంటె వేరగునెడల ఆ ప్రమాణము దేనివలన సిద్ధించునో 
యదియునొక ప్రమాణమగును. దానిని సిద్ధింప వేరొకటియు ' 
నంగీకరింపవలసివచ్చును. 

ఇట్లు ప్రమాణముల సంఖ్య మేరయే లేని స్థితియేర్చడును. ఈ 
స్థితిని శాస్త్రమున “అనవస్థి దోషమందురు. “ప్రత్యక్షానుమానోప మానశబ్బాః 
ప్రమాణాని” (1.1.3) యని పూర్వము చెప్పబడిన సూత్రమునగల 
ప్రమాణసంఖ్యకును విరుద్ధమగును. కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణములు 
(పమాణాంతరమువలన గాక స్వయముగానే సిద్ధింపగల వందుమేని, 

“తద్వినివృత్తేర్వా ప్రమాణసిద్ధివత్‌ ప్రమేయసిద్ధి 2.1.18. 

వా = లేక, తద్వినివృత్తేః = ప్రమాణాంతరము వలన గాక ప్రత్యక్షాది 
చతుర్విధ ప్రమాణములు తమంతతామే సిద్ధించునెడల, ప్రమాణ సిద్ధివత్‌ = 
ప్రమాణములు సిద్ధించినట్లు, ప్రమేయసిద్ధిః = ప్రమేయములును సిద్ధించును. 

ప్రత్యక్షాది ప్రమాణము తమకంటె భిన్నమగు ప్రమాణము నవే పేక్షంపకయే 
సిద్ధించు పక్షమున (పమేయములు మాత్రము స్వయముగా నేల సిదింపవు ! 
వాని సిద్ధి కొజకు ప్రత్యక్షాది ప్రమాణముల నంగీకరింపనేల? అక్కజ 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 49 


లేదందువేని (ప్రత్యక్షాది వ్రమాణములే లోవించును. వేరుగా 


ప్రమాణమంగీకరింతుమేని యనవస్థాదోషము వాటిల్లునని పై సూత్రముల 
యభిప్రాయము. 


ఉత్తర పక్షము: - 

“న ప్రదీప ప్రకాశవత్‌ తత్సిద్ధేకి 2.1.19. 

న = పై జెప్పినది సరికాదు. (ప్రదీప (ప్రకాశవత్‌ = ఒకదీపపు కాంతి 
మరియొక దీపసహాయ మమేక్షింపకయే సిద్ధించునట్లు, తల్సిద్ధేః= (ప్రత్యక్షాది 
ప్రమాణములు వేరొకప్రమాణము న పేక్షింపకమే సిద్ధించును. 

దీపపుకాంతి ఇతర వస్తువులను ప్రకాశింపజేయును. మణియు తన్ను 
తానే ప్రకాశింపజేసికొనును. ఆ దీపకాంతిని తెలుపుటకు మటియొక దీప 
మపేక్షింపబడదు. అట్లే ప్రత్యక్షాది ప్రమాణములును ప్రమేయముల జ్ఞానము 
కలిగించుచు తమ జ్ఞానమును తామే కలిగింపగలవు. కాబట్టి భిన్న ప్రమాణ 
మంగీకరింపవలసిన యవసరముండదు. అందువలన ననవస్థయు వాటిల్లదు. 
ప్రత్యక్షాది ప్రమాణములు నాలుగే యను సూత్రము విరుద్ధము 'కాదు. 

పూర్వ పక్షము : 

ప్రత్యక్షాది ప్రమాణములు ప్రమేయ సాధనములని సామాన్యముగా 
పరీక్షించి విశేషముగ పరీక్షించుచున్నాడు. 

“ప్రత్యక్ష లక్షణా నుపపత్తి రసమగ్ర వచనాత్‌” 2.1.20. 

ప్రత్యక్ష క్షణానుపపత్తిః = * ఇంద్రియార్థ పన్నికర్నోత్చన్నం..... 

ప్రత్యక్షమ్‌ 1.1.4.” అని పూర్వము చెప్పిన ప్రత్యక్ష ప్రమాణ లక్షణము 
సరికాదు. కారణమేమన? అసమగ్ర వచనాత్‌ = లక్షణము పూర్ణముగ 
చెప్పకుండుట వలన. 
 * ఇంద్రియములకు వస్తువుతో సంయోగాది సంబంధము కలిగినపుదేర్చడు 
జ్ఞానము ప్రత్యక్షమని పూర్వము చెప్పిన లక్షణము సంపూర్ణము కాకుండుటవలన 
. సరికాదని సూత్రార్థము. 
ఇంద్రియార్థము సన్నికర్షమువలననే జ్ఞానము కలుగనేరదు. wel బాటు 
' ఆత్మ మనస్సు సన్నిక్రర్షము సైతమవసరము. అట్టి యాత్మ మనః సన్నికర్షము 
' ప్రత్యక్ష లక్షణ సూత్రమున జెప్పియుండ లేదు. కాబట్టి యా లక్షణము సమగ్రము 
' కాదు, 

' ఆత్మ మనః సన్నికర్షము ప్రత్యక్షమునకెట్లు కారణమన, 


Scanned by CamScanner 


50 న్యాయ దర్శనము 


“నాత్మ మనసోః సన్నికర్నాభావే ప్రత్యక్షోత్పత్తిః” 2. 1.21. 

ఆత్మమనసోః = ఆత్మమనస్సులకును, సన్నికర్నాభావే = వానితో 
(ఘాణాదీం(ద్రియముకును సంబంధము కలుగనపుడు, ప్రత్యక్షో త్పత్తిః న= 
ప్రత్యక్షము కలుగదు. 

ఇంద్రియార్ధ సన్నికర్షము లేనపుడు ప్రత్యక్షము కలుగనట్లు ఆత్మ మనః 
సన్నికర్షము లేక ప్రత్యక్షము కలుగదు. కాబట్టి ఆత్మ మనః సన్నికర్షము కూడ 
(ప్రత్యక్ష కారణమే. ఏది లేకున్న నేదికలుగక, యేదియున్న నేదికలుగునో అది 
దానికి కారణమనుట నియమమే కదా! ప్రత్యక్షము కలుగ వలయునన్న 
ఇంద్రియముతో వస్తు సన్నికర్షమేగాక ఆత్మ మనః సన్నికర్షము నుండవలయును. 
కాబట్టి ప్రత్యక్ష లక్షణమున నదియు చేర్చవలయునని సూత్రాభిప్రాయము. 

“దిగ్దేశ కాలాకాశేష్వప్యేవం ప్రసంగఃి 2. 1.22, 

ఏవమ్‌ = ఇట్లే, దిగ్గేశకాలాకాశేష్యపి = దిక్కు దేశము, కాలము, ఆకాశము 
వీనికిని, ప్రసంగం: = ప్రత్యక్షజ్ఞాన కారణత్వమున్నది. 

ఆత్మమనస్సన్నికర్షము ప్రత్యక్షమునకు కారణమైనట్లు దిగ్దేశకాలాకాశములు 
సైతము ప్రత్యక్షమునకు కారణములగును. ప్రత్యక్ష లక్షణమున వాని కారణత్వము 
జెప్పకుండుటయు కొఅతయే యగునని యీ సూత్రాభిప్రాయము. 
ఉత్తరపక్షము : - 

దిగాదులు కారణమేల కావనుశంకను తొలగించుచు ఆత్మమనః 
సన్నికర్షము కార్యమే కాగలదని వ్యవస్థ చేయుచున్నాడు. 

“జ్ఞానలింగత్వా దాత్మనో నానవరోధః” 2. 1.23. 

ఆత్మనః = ఆత్మ, జ్ఞానలింగత్వాత్‌ః జ్ఞానమను గుణము లింగముగా 
కలదగుటవలన, అనవరోధః = కారణముగా సం(గహింపకుండుట, న = 
కలుగనేరదు."= 

“ఇచ్చాద్వేష... జ్ఞానాన్యాత్మనోలింగమ్‌. 1.1.10”. అను సూత్రమున 
జ్ఞానము ఆత్మకు లింగముగా వర్ణింపబడినది. ఆజ్ఞాన మాత్మమనః సన్నికర్షము 
లేనిదే కలుగనేరదు. సన్నికర్షమువలన కలుగుజ్ఞానము అది లేకున్న కలుగదు. 
ప్రత్యక్షాది జ్ఞానమాత్మగుణమై సన్నికర్షము వలననే జనించునది కాబటి దానికి 
సన్నికర్షము కారణమని వేరుగా చెప్పవలసిన యవసరముండదు. ఇట్లు జ్ఞానము 
దిగాదులకు లింగము కాదు. దిగాదులున్న జ్ఞానము కలిగి యవి లేకున్న నది 
కలుగదను నియమమును లేదు. కాబట్టి ఆత్మ మనః సన్నికర్షము జ్ఞానమునకు 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 51 


కారణమైనట్లు దిగాదులయునికి కారణము కానేరదని సూత్రాభిప్రాయము. 

అట్లయిన ప్రత్యక్ష లక్షణసూత్రమున ఆత్మమనః సన్నికర్షమును కారణముగా 
చెప్పక ఇంద్రియార్ధ సన్నికర్షము నేలచెప్పిరనగా: 

“తదయౌగపద్యలింగత్వాచ్చ మనసః” 2.1.24, 

ఈ సూత్రమున పై సూత్రమునుండి *నానవరోధః అనుపదము 
అనువర్తించును. 

మనసః = మనస్సు, తదయౌగపద్యలింగత్వాచ్చ = ఒకేసారి యనేక 
విషయములకు సంబంధించిన జ్ఞానము కలుగకుండుటయే లింగముగా 
కలదగుటవలన, అనవరోధః న = మనః సన్నికర్షమును కారణముగా 
సం[గ్రహింపకుండుట కలుగనేరదు. సంగ్రహింపబడి నట్లెంచవలయును. 

యుగపత్‌ జ్ఞానానుత్పత్తి మనస్సునకు లక్షణముగా (సూ. 1.1.16) 
పూర్వము వర్ణింపబడినది. జ్ఞానోత్పత్తికి ప్రయోజకమగు మనఃసన్నికర్షము 
నంగీకరింపకున్న జ్ఞా జ్ఞానమే కలుగనేరదు. కాబట్టి సూత్రమున ల 
సంగ్రహింపవలసినదేయని సూత్రాభి ప్రాయము. 
ఉత్తర పక్షము : 

be నిమిత్తత్వా చ్చేంద్రియార్థయోః సన్ని 

ర్నస్య స్వ శబ్దేన వచనమ్‌” 2.1.25, 

నం సన్నికర్షస్య = ఇం(ద్రియార్థముల సన్నికర్షము, 
ప్రత్యక్షనిమిత్తత్వాచ్చ = ప్రత్యక్షజ్ఞానమునకే కారణమగుట వలన, స్వశబ్దేన 
వచనమ్‌ = ఇంద్రియార్థ సన్నికర్షమనెడి పదమున సూత్రమున నుల్లేఖించి 
ప్రత్యక్ష ప్రమాణ కారణముగా జెప్పబడినదని సూత్రార్థము. 

ఇం(ద్రియార్థ సన్నికర్షము ప్రత్యక్ష ప్రమాణమునకు మాత్రమే కారణము. 
ఆత్మ మనః సన్సికర్షము (ప్రమాణముల కన్నింటికి కారణము. కాబట్టీ ట్టి యాత్మతో 
మనః సన్నికర్షము ప్రత్యక్షా నుమానోపమాన శబ్ద ప్రమాణముకు నన్నిటికి 
సాధారణ కారణము ఇంద్రియార్ధ సన్నికర్షము ప్రత్యక్ష ప్రమాణమున కసాధారణ 
కారణము. లక్షణమనగా నసాధారణ కారణ మగుటవలన ప్రత్యక్ష లక్షణమున 
en సన్నికర్షమే చేర్చబడినదని సూత్రాభిప్రాయము. 

“సుప్త వ్యాసక్త మనసాంచ సన్నికర్ష నిమిత్తత్వాత” 2. 1.26. 

చ = మథియు, సుప్తవ్యాసక్త మనసామ్‌ = గాఢనిద్ర యందో, ఇతర 

విషయమునందో లగ్నమైయున్న మనస్సుగలవారికి, సన్నికర్ష నిమిత్తత్వాత్‌ = = 


Scanned by CamScanner 


ర్‌2 న్యాయ దర్శనము 


తీవ్రమైన ధ్వని స్పర్శముల సన్నికర్షము వలన గలుగు (శ్రావణ స్పర్శ 
ప్రత్యక్షములకు ఇంద్రియార్ధ సన్నికర్షమే కారణమగుట వలన నది స్వశబ్దముచే 
సూత్రమున పేర్కొనబడినది. 

గాఢనిద్రాగతుడైన వ్యక్తియేమియు నెరుగజాలడు. ఒకానొక విషయమున 
లగ్నమైయున్న మనస్సుగలవాడును తదితర విషయముల నెణుగజాలడు. ఇట్లు 
సుప్తమో, కొండొక విషయమున వ్యాసక్తమో అగు మనస్సుగల వ్యక్తి తీవ్రమగు 
స్పర్శమువలనగానీ, తీవ్రమైన శబ్బమొనరించినగానీ, (ప్రత్యక్షము 
ననుభవింపగలుగు చున్నాడు. అట్టియెడ ఆత్మమనః సన్నికర్షము కారణము 
కాజాలదు. సుషుప్తియందున్న వ్యక్తికి అకస్మాత్తుగా బాహ్యాస్పర్శ జ్ఞానము 
కలుగునపుడు ఇం(ద్రియార్ధ సన్నికర్షమేగాని, ఆత్మప్రేరణ వలన మనస్సు 
(పేరేపింపబడి యింద్రియముతో సన్నికృష్ణమగుట లేదుగదా! కాబట్టి 
యింద్రియార్ధసన్నికర్నమే ప్రత్యక్ష లక్షణమున గ్రహింపబడినది. 

“తెశ్చాపదేశో జ్ఞానవిశేషాణామ్‌.” 2.1.27. 

చ = మటియు, జ్ఞానవిశేషాణామ్‌ = గంధాది విషయములకు 
సంబంధించిన జ్ఞానములు, తైః = ఆయా ఇంద్రియార్థములద్వారా, అపదేశః . 
చెప్పబడును. (కాబట్టి యింద్రియార్ధ సన్నికర్షము సూత్రమున గ్రహింపబడినది.) 

రూప రస గంధాదులకు సంబంధించిన (ప్రత్యక్ష జ్ఞానము లింద్రియముల 
ద్వారమున నర్ధముల ద్వారమునను చెప్పబడును. 

ఉదా: కంటితో చూచుచున్నాడు. జిహ్వతో రుచి చూచు చున్నాడు. నాసికతో 
నాఘ్రాణించుచున్నాడు.  శ్రవణముతో వినుచున్నాడు. త్వగింద్రియముతో 
స్పర్శము నెబుగుచున్నాడు. ఇట్లే రూపజ్ఞానము, రసజ్ఞానము, గంధ జ్ఞానము, 
శబ్దజ్ఞానము, స్పర్శజ్ఞానమును. ఈ వ్యవహారమున నింద్రియములు నర్థము 
(ప్రధానముగ గ్రహింపబడుట లోక విదితము. కాబట్టి ప్రత్యక్ష లక్షణమున 
నింద్రియార్ధ సన్నికర్షము ప్రధానముగ గ్రహింపబడెనని సూత్రాభిప్రాయము. 
పూర్వపక్షము : - 

పై సూత్రముల వర్ణించిన సమాధానమును దృఢపరుపనెంచి ' మరల 
శంకించుచున్నాడు. 

“వ్యాహతత్వా దహేతుఃి 2.1.28. 

ఇం[ద్రియార్థసన్నికర్షము, వ్యాహతత్వాత్‌ = ఆత్మమనఃసన్ని కర్షము 
లేనియెడల శక్తిలేనిదగుట వలన, అహేతుః = హేతువు - ప్రత్యక్ష జ్ఞానకారణము 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 5కి 
కాజాలదని యర్థము. 


ఇం(ద్రైయార్థ సన్నికర్షము తనలోగల జ్ఞానజనకశక్తి వ్యాహతము 
కాకున్నంతవరకు జ్ఞానము జనింపజేయ గలుగును. ఆత్మమనః సన్నికర్షము 
లేనపుడాశక్తి వ్యాహతమగుచు జ్ఞానము జనింపదు. ఇందు కుదాహరణము : 
మనస్సు సావధానముగా లేనపుడు ఇంద్రియార్ధములు సన్ని కృష్ణములై 
యుండినను జ్ఞానము కలుగకుండుటయే. కాబట్టి యిం[ద్రియార్థసన్నికర్షము 
మాత్రము ప్రత్యక్ష జ్ఞానకారణము కాక ఆత్మమనః సన్నికర్షము గూడ కారణము 
అని తెలియుచున్నది. స్పష్టముగా జెప్పదచిన ఆత్మ మనఃసన్నికర్షము, ఇంద్రియము 
మనః సన్నికర్షము, ఇంద్రియార్ధ సన్నికర్షము నను మూడును ప్రత్యక్ష జ్ఞానకారణ 
మనవలయును. ఇట్లు చెప్పకుండుట వలన ప్రత్యక్ష లక్షణ మసమగ్రమని 
భావము. 
ఉత్తర పక్షము : - 

“నార్థ విశేష ప్రాబల్యాత్‌” 2.1.29. 

అర్థవిశేష ప్రాబల్యాత్‌ = ఇంద్రియార్ధ సన్నికర్షము (ప్రత్యక్ష జ్ఞానమునకు 
ప్రాధాన్యమగుటవలన నదియే కారణముగా చెప్పబడినది. కాబట్టి న = ఆ 
హేతువు వ్యాహతము కాదు. 

ఇంద్రియార్ధ సన్నికర్షమును ప్రత్యక్ష జ్ఞాన లక్షణముగా జెప్పుటలో ఆత్మమనః 
సన్నికర్షమును జ్ఞానకారణముగా నంగీకరింపకుండుట యుద్దేశము కాదు. 
ఆత్మమనః సన్నికర్షముల జ్ఞానముల కన్నింటికు సాధారణ కారణము; ఇంద్రియార్థ 
సన్నికర్షము అసాధారణ కారణము. అసాధారణ కారణము లక్షణముగా 
నంగీకరింప వలయును. కాబట్టి ప్రత్యక్ష లక్షణమున నింద్రియార్ధ సన్నికర్షమే 
గ్రహింపబడినది. అందువలన నేదోషము లేదని సూత్రా భిప్రాయము. 

ఇట్లు ప్రత్యక్ష లక్షణమును జెప్పి యాప్రత్యక్షము అనుమానమేల కాదని 
శంకించుచున్నాడు. 
పూర్వ పక్షము : - 

“ప్రత్యక్ష మనుమానమేకదేశ గ్రహణా దుపలబ్ధేణి 2.1.80. 

ప్రత్యక్షం = ప్రత్యక్ష ప్రమాణము, అనుమానమ్‌ = అనుమానప్రమాణమే, 
కారణమేమన, ఏకదేశగ్రహణాత్‌ = ఇంద్రియముద్వారా పదార్థములో 
కొంతభాగమే (గ్రహింపబడినందువలన, ఉపలబ్జేః = పదార్థమంతయు 
(గహింపబడుచున్నది. 


Scanned by CamScanner 


ర్‌4 న్యాయ దర్శనము | 

ఇంద్రియార్ధ సన్నికర్షమువలన ప్రత్యక్షముగలుగు నని చెప్పబడినది. కాని, | 
ఇం(ద్రియార్థ సన్నికర్షమువలన పదార్థమంతయు మొదట (గ్రహింపబడక | 
యెదుటనున్న భాగము మాత్రమే గ్రహింపబడును. అటుపై పదార్థమంతయు. 
కనబడును ఒకడొక చెట్టును చూచుచున్నాడనుకొనుడు, అపుడు ప్రథమమున ' | 
నతని కాచెట్టులో కొంత (ఎదుటనున్న) భాగము కనబడును. అది చూచి 
తరువాత చెట్టును పూర్ణముగా నెటుగును. కాబట్టి యీ (ప్రకారము ' 
అనుమానమువలె నున్నది. అనుమానమునను ముందు ఇం(ద్రియార్థ 
సన్నికర్షముచే వహ్నిలో నేకదేశమగు ధూమము తెలియబడును. అటుపై 
ధూమముద్వారా వహ్ని తెలియబడును. అనుమానమున నెట్లు ఇంద్రియముచే . 
ధూమమును జూచి యటుపై వహ్ని నెరుగుచున్నామో అట్లే ప్రత్యక్షమునను | 
ముందు ఇంద్రియముచే వస్తువున నొకభాగమును జూచి యటుపై వస్తువును. 
పూర్ణముగా నెరుగుచున్నాము. కాబట్టి ప్రత్యక్షమునకును. అసుమానముసకును 
నెట్టి భేదము లేదు. కాగా ప్రత్యక్ష క్ష మనుమానమే యని భావము. 

నెయాయికులు అవయవముల ద్వారా అవయనియను నొక పదార్థము 
అవయవములకంటె భిన్నముగా నేర్చడునని యంగీకరింతురు. ఇట ప్రత్యక్ష 
మనుమానమేయను వూర్వవక్షి అవయవి యను వదార్భమొండు ; 
అవయవములకంటె వేరుగా నుండునని యంగీకరింపడు. అతని దృష్టిలో 
వాస్తవమున అవయవములు తప్ప అవయవి లేదు. ఆ యవయవములును ' 
గంధ రస రూప స్పర్శ పరమాణువులు. అయ్యవి అతీంద్రియము లయ్యు | 
నొకదానితో నొకటి చేరి ప్రత్యక్షములగును. కాబట్టి యతని మతమున నెదుటి 
యవ యవములు ఇంద్రియముతో సన్నికృష్ణములై గ్రహింపబడియటుపై 
మొత్తమవయవముల విషయమున నేర్పడు జ్ఞానము అనుమానమగునని 
యభిప్రాయము. 
ఉత్తర పక్షము : - 

క్ష ప్రత్యక్షేణ యావత్‌ తావదప్యుపలంభాత్‌” 2, 1.31. 

న= ప్రత్యక్ష మనుమానము కాదు కారణమేమన, |ప్రత్యక్షేణ = (ప్రత్యక్ష 
ప్రమాణముద్వారా, యావత్తావదపి = (ఎంతో యొకం తనను). పదార్థమున 
నొక కొంతథైంనను, ఉవలంబాత్‌ = (గహొంవ బడు చున్నదని 
యంగీకరించుచుండుట వలన. 


ప్రత్యక్ష మనుమానమే యని చెప్పు వ్యక్తి యేకదేశ గ్రహణమని దేని 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము ర్‌ర్‌ 


నంగీకరించుచున్నాడో ఆ యేకదేశ గ్రహణము ప్రత్యక్షమా? కాదా? 
ప్రత్యక్షమగునెడల (ప్రత్యక్ష మనుమానమే యనుటలో నర్భమేమి? 
ప్రతిజ్ఞావ్యాఘాతమే గదా! ఆ మొదట గ్రహింపబడునది ప్రత్యక్షమున గాకున్న 
మతియే ప్రమాణముననో చెప్పవలసి యుండును. అనుమాన మనుటకు 
వీలులేదు. ఇంద్రియార్ధ సన్నికర్షమువలన తెలియబడునది యనుమాన 
వెంట్లగంను? కాబట్టి (ప్రత్యక్ష మనుమానమనుట తగదు. 
ప్రత్యక్షానుమానములోగల భేదము నెవ్వరు తొలగింపజాలరు. 

పూర్వపక్ష సూత్రమున కనబజచిన అవయవ అవయవి విషయమును 
ముందురాబోవు సూత్రములందు సూత్రకారుడు స్వయముగా చర్చించును. 

“న చైకదేశోపలబ్ధి రవయవి సద్భావాత్‌.” 2.1.82. 

ఏకదేశోపబ్ధిశ్చ = ఇంద్రియ సన్నికర్షము వలన నేక దేశోపలబ్బి 
కలుగుననుటయు, న = సరిగాదు. కారణమేమన? అవయవి సద్భావత్‌ = 
ఏకదేశముతోబాటు అవయవియు నుండుట వలన. . 

వస్తువున నేయేకదేశము (భాగము) తో నింద్రియ సన్నికర్షము కలుగునో 
యాభాగమున నవయువి లేకున్న నా యిం(ద్రియార్థ సన్నికర్నముచే 
నది(గహింపబడకుండును. ఏక దేశము (భాగము) మాత్రమే (గహింపబడును. 
కాని యట్లు గాక యవయవియు నటతప్పక గ్రహింపబడును. ఏకదేశము, 
అవయవము, భాగమునను పదములు పర్యాయములు. అవయవములకు, 
నవయవికి గల సంబంధము నిత్యము (సమవాయము). కాబట్టి యే 
యవయవములతో (ఏకదేశముతో) నింద్రియము సంబద్ధ మగుచున్నదో 
యాయవయవములతో నిత్యసంబంధముగల  యవయువితో 
మాత్రమింద్రియమేల సంబద్ధముగాదు? ఇంద్రియసన్నికర్నమేర్చడిన నవయవి 
గ్రహింపబడక యవయవము (ఏకదేశమే) మాత్రమేల గ్రహింపబడును? కాబట్టి 
యేక దేశముతో బాటు అవయవియు తప్పక (గ్రహింపబడును. ఏకదేశము 
మాత్రము (గహింపబడు ననుట సాహసము. 

అవయువి నంగీకరింవని వారి నిట్లు (వశ్నింవవలయును. 
ఏకదేశమననేమి? (ఏకశ్ళ అసౌదేశః) ఒక దేశమనికదా యర్థము. దేశమన్న 
ఆధారమన్నను ఒక్కటియే. అట్లయిన ఆధారము దేనికి? ఆధేయము లేని 
ఆధారమున కరమేమి? ఏక దేశము నంగీకరించుచు ఏకదేశి (అవయవి) 
నంగీకరింపకుండుటకు వీలేమి? దేశమన్న భాగమందువేని, దేనికది భాగము 


Scanned by CamScanner 


56 న్యాయ దర్శనము 


|! అవయవములకా? అవయవికా? అవయవములకనుటయుక్తము కాద 
ఏలయన: అవయవములు పరమాణువులే కదా! అవి నిరవయములు -_ 
నిర్భాగములు. కాబట్టి వానికి భాగమను టెట్లు కుదురును? కుదురదని భావము. 
అవయవికి భాగమందువా? అవయవి నంగీకరింపవలని వచ్చును, 
అవయవములలో వానికంటె భిన్నముగా అవయవి యొకటి లేదనుట తగదు. 
అట్లుగాక, ఇంద్రియసన్నికృష్ణములగు నెదుటిభాగములచేత పరభాగముల 
ననుమానింతుమందువేని, పూర్వపర భాగములకు సంబంధము (వహ్ని 
ధూమములకువలె) ప్రత్యక్షముగా గ్రహింపబడినదా? లేదా? (గ్రహింపబడిన 
పక్షమున పూర్వపర భాగములు రెండును ప్రత్యక్షములయి ప్రత్యక్షము సిద్ధించును, 
ప్రత్యక్ష మనుమానమనుటెట్లు పొసగును? ప్రత్యక్షముగా వాని సంబంధము 
(గహింపబడని పక్షమున పూర్వ భాగముచే పరభాగ మనుమానింతుమనుట 
పొసగదు. సంబంధము (గ్రహింపబడని రెండు పదార్థములలో నొకదానిచే 
మరియొకటి యనుమానించుట సంభవము కాదు. కాబట్టి యవయవ 
వ్యతిరిక్రముగా నవయవి యొకటి యంగీకరింపక తప్పదు. అవయవి 
యంగీకరింపబడుటచే నేకదేశోపలబ్ధి యనియు, (ప్రత్యక్ష మనుమానమే 
యనియుననుట యెవ్విధ మునను పొసగదని సూత్రాభిప్రాయము. 
పూర్వ పక్షము : - 

పూర్వ సూత్రమున జెప్పబడిన “అవయవి సద్భావాత్‌ అను హేతువు 
నంగీకరింపక శంకించుచున్నాడు. 

“సాధ్యత్వా దవయవిని సందేహః” 2. 1.38. 

అవయవిని = అవయవియందు, సందేహః= సంశయమున్నది. 
కారణమేమన, సాధ్యత్వాత్‌ = అవయవముకంటె వేరుగా నవయవి యొకటి 
కలదని సాధింపవలసి యుండుట వలన 

అవయవి సిద్ధమైనపుడు (ఉభయులు నంగీకరించిన మీదట) 'అవయవి 
సద్భావాత్‌' అవయవి యుండుట వలన నను హేతువు ప్రయోగింపవీలగును. 
అవయవి యొకటి కల దందువేని, యది యవయవము లందున్నదై ప్రతి 
అవయవమునను సంపూర్ణముగా నుండునా? లేక ఏకదేశముగా నుండునా? 
ఒకయవయవమున సంపూర్ణముగా నుండునన్న మిగిలిన యవయవములు 
వ్యర్థములగును. మజియు అవయవి ప్రత్యక్షమే యనుచున్నావు కాబట్టి, 
ఒక్కయవయవమున సంపూర్ణముగాగల యవయవి ప్రత్యక్షము కావలయునన్న 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 57 


వస్తుప్రత్యక్షమునకు కారణములగు మహత్వానేకద్రవ్యత్వములునటనుండ 
వలయునుకదా? అదియెట్లు పొసగును? ఇంతియకాక ప్రత్యవయవమునకు 
అవయవి సంపూర్ణముగా నున్న శృంగమున స్తనకార్యము సంపన్నముగా 
వలసియుండును. అదియెటను కానరాదు. కాబట్టి ప్రత్యవయవ మునను 
అవయవి సంపూర్ణముగా నుండునన వీలుపడదు. కనుక ఏకదేశముగా - 
అసంపూర్ణముగ నుండునన్న నదియు పొసగదు. అవయవి కాధారమగు 
నవయవములకు మించి దానికి గల యేకదేశములేమి? అందువలన 'అవయవి 
సద్భావాత్‌' అను హేతువు సందిగ్ధమై సిద్ధాంతపక్షమును సాధింపజాలదని 
' సూత్రాభిప్రాయము. 

ఉత్తరపక్షము : - 

“సర్వాగ్రహణ మవయవ్యసిద్ధేః 2. 1. 34. 

అవయవ్యసిద్ధేః= అవయవములకంటె భిన్నముగా అవయవిలేని యెడల, 
_ సర్వాగ్రహణమ్‌ = ద్రవ్యాది పదార్థములన్నియు (ప్రత్యక్షము కాకుండుట 
' సంభవించును. 

(ద్రవ్యగుణకర్మాది పదార్థములన్నియు నింద్రియములచే (గ్రహింపబడుచున్నవి 
కదా! లోకమున నెల్లరచే, “ఇది జలము” * ఇది భూమి’ “ఇది యగ్ని' యని 
ద్రవ్యములు” “ఇది నలుపు’ “ఇది తెలుపు’ “ఇది పరిమాణము” నని గుణములు” 
_ “తినుచున్నాడు' 'వండుచున్నాడు *” “నడుచుచున్నాడిని (క్రియలు 
గ్రహింపబడుచుండుట నిర్వివాదము. అవయవములకంటె వేరుగా నవయవియే 
లేక యవయవ సముదాయములే ద్రవ్యాదులగునెడల నవయమము 
లతీం(ద్రియము లయినందువలన (ద్రవ్యాదులు మనచే నెన్నడు 
గ్రహింపబడకుండవలయును. కాబట్టి, యవయవి నంగీకరింపని పక్షమున 
సర్వము గ్రహింపబడకుండవలసిన స్థితి యేర్చడును. 

అవయవి విషయమున నది యవయవములో నేక దేశముగ నుండునా? 
సంపూర్ణముగా నుండునా? యని ప్రశ్నించుటయు తగదు. కారణమేమని ఏకదేశ 
మనునది యనేకములో నొకదానికి పేరు. అనేకావయవములో కొన్నింటినో 
' యొకదానినో యేకదేశమని వ్యవహరించుట యుచితము. అవయవి యొకటే 
'. కాబట్టి యం దేకదేశమనియు సంపూర్ణమనియు వ్యవహారము పొసగదు. 
అట్లయిన, ననేకావయవములలో నొక యవయవి యెట్లున్నది” అందువా: 
ఆశ్రయాగశ్రిత భావమున -సమవాయమున నందుము. ఆశ్రయాశ్రితములన 


ఆ లో 


Scanned by CamScanner 


ర్‌రి న్యాయ దర్శనము 


నే మందువా? ఏవి దేనికంటె భిన్నముగా నుండజాలవో (స్వయముగా సిద్ధింపవో) 
యవి యాశయములు - అవయవములు, అది యాఖశ్రితము అనగా అవయవి, 
అవయవములను విడిచి యవయవి యుండనేదరు. ఇదియు 
యా(శ్రయా(శితభావము = సమవాయము. ఇట్లు సమస్తావయవాగితమగు 
నవయవి నంగీకరించినందువలన నెట్టిదోషము నుండజాలదు. 

అవయవములకంటె వేరుగా నవయవి యొకటి కలదని తెలిసికొను టెట్లన; 

“ధారణాకర్షణోపపత్తేః” 2. 1. 35. | 

ధారణాకర్షణోపపత్తేః = ధారణ ఆకర్షణవలన నవయవి తెలియబడును. 

అవయవికి సంబంధించిన ఏక దేశమును (గహించినపుడు వయవియు 
(గహింపబడును. ఒక పదార్థములో నొకభాగమును పట్టుకొననపుడాభాగము 
(ఏకదేశము) తో బాటు ఆ పదార్థమంతయు పట్టుకొనబడును. అపుడాయవయవి 
(పదార్థము) మటియొక స్థానమునకు పోజాలదు. ఈ స్థితియే ధారణమనబడును. 
అవ యవిలో నొకభాగమును పట్టుకొనినపుడు దానితోపాటు అవయవియు 
పట్టుకొనబడి మజియొక స్థానమునకు చేర్చబడుట ఆకర్షణమనబడును. 
అవయవియే లేని పక్షమున నీ ధారణాకర్షణ ములు సంగతములుకావు. కాబట్టి 
ధారణాకర్షణముల సంగతియే అవయవయముల కంటె అవయవి భిన్నముగా 
నున్నదని తెలుపుచున్నది. 
ఆశంకాపూర్వక సమాధానము : - 

“సేనావనవద్గహణమితిచే న్నాతీంద్రియత్వా దణూ నామ్‌” 

2.1.36. 

సేనావనవత్‌ = (మనుష్యులు, వృక్షములు ననువానికంటె భిన్నములు 
గాని) సేనావనములవలె, గ్రహణమ్‌ = అవయవములకంటె భిన్నము కాని 
ఘటపటాది వస్తువులు గ్రహింపబడును. ఇతిచేత్‌ = అందువేని, న = అట్లు 
కాజాలదు. (కారణమేమన) అణూనామ్‌ = అవయవము లనబడు 
పరమాణువులు, అతీంద్రియత్వాత్‌ = ఇంద్రియములచే (గ్రహింపబడని 
స్వభావము కలవగుట వలన. 

వృక్షములుగానీ, మనుష్యులుగానీ యతీంద్రియములు - ఇంద్రియములచే 
గ్రహింపబడనివికావు అవి వేరుగా (గ్రహింపబడన ప్పుడు వనమనియు, 
సేనయనియు నందుము. మనము వస్తువులలో నేకదేశమనియు, | 
నవయవములనియు వేనిననుచున్నామో యవిపరమాణువులేకదా! అవి వృక్ష 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 59 


మనుమ్యలవలె కాక యతీంద్రియములు. కాబట్టి యింద్రియములచే 
గ్రహింపబడవు. అట్టియెడ వాని సముదాయములలో ఘటపటాది బుద్ధియెట్లు 
కలుగును? అవయవము లతీంద్రియము లయినప్పుడు వాని సముదాయ 
మింద్రియ గోచరమనుట పొసగదుకదా? మటియు ఘటపటాదులను 
చూచినపుడు “ఇది యొక ఘటము” 'ఇదియొక పటము” నని బుద్ధికలుగును. 
అట్టియెడ, అవయవములకంటె వేరుగా నవయవి యొకటి యంగీకరింపకున్న 
'ఒకఘటము, ఒకపటమూ నను జ్ఞానములో ఒక్కటి యననేమి? ఒక్కటి 
యనుదానికి విషయము అనేకావయవములు కాజాలవు కదా? అవయవముల 
కంటె వేరుగా నవయవి యొండులేనియెడ ఒక్కటియను బుద్ధియెట్లు 
సమన్వయింప వీలగును? కాబట్టి యవయవి యొకటి యంగీకరింపక తప్పదు. 
ఇట్లు ప్రత్యక్ష మనుమానము కానేరదు. 
పూర్వ పక్షము :- (అనుమాన ప్రమాణ పరీక్ష 

“రోధోపఘాత సాదృశ్యేభ్యో వ్యభిచారా దనుమాన 

మషప్రమాణమ్‌”. 2.1.37. 

అనుమానమ్‌ = అనుమానప్రమాణము, అప్రమాణమ్‌= ప్రమాణము కాదు 
కారణమేమన, రోధోపఘాతసాదృశ్యేభ్యః = రోధోపఘాత సాదృశ్యము వలన 
కలుగు అనుమానిక జ్ఞానములందు, వ్యభిచారాత్‌ = ప్రామాణ్యము 
వ్యభిచరించుటవలన. 

ప్రవాహమున కడ్డుగట్టుట (రోధము)చే నిండిన నదిని చూచి వర్షము 
కురిసినదని యనుమానింతుమేని యట(ప్రామాణ్యముండదు. చీమలుండు 
తావునకు ఉపద్రవము (ఉపఘాతము) కలగించుటచే బారులుతీర్చి 
స్థానాంతరమునకేగు చీమలను జూచి వర్షము కురియునని యీహించిన నటను 
ప్రామాణ్యముండదు. ఇట్లే మయూరమువలె నెవడేని యరచిన యరుపులో 
సాదృశ్యముండుటచే వర్షము కురియనున్నదని యనుమానింతుమేని 
యట్టియెడను ప్రామాణ్య ముండనేరదు. ఈ మూడుతావులందును అనుమాన 
స్వరూపముండినను ప్రామాణ్యము సున్న ఈ యనుమానములో ననుమాన 
లక్షణము లేకపోలేదు కాబట్టి యనుమాన మప్రమాణము. 
ఉత్తరపక్షము : 

“నెకదేశ ట్ర త్రాస సాద్భృశ్యేభ్యో౭_ ర్థాంతరభావాత్‌” 2.1.38. 

న = పూర్వ సూత్రమున చెప్పినది సరికాదు. ఏలయన, ఏకదేశ త్రాస 


Scanned by CamScanner 


60 న్యాయ దర్శనము 


సాద్భశ్యేభ్యః= ఏకదేశ త్రాస సాదృశ్యముల వలన కలుగు జ్ఞానములు, అర్భాంతర 
భావాత్‌ = అనుమాన జ్ఞానము కంటె భిన్నములగుటచే, 

పూర్వ సూత్రమున గట్టు, ఉపద్రవము, పోలికల వలన ననుమాన 
మేర్చడుచున్నది కాని, అందు (ప్రామాణ్యము లేదనుట సరికాదు. కారణమేమన, 
నదీప్రవాహమునకు రోధమేర్చరుచుటవలన (అడ్డు కట్టుట వలన) నేర్పడు 
నదీపూర్ణత వర్షము కురిసిన దనుటకు పూర్ణహేతువు కాదు. అది హేతువున 
నేకదేశమే. వర్షము కురిసిన దని యనుమానించుటకు హేతువు నది నిండుటయే 
కాక నురుగు, మురికితో కూడిన క్రొత్తనీరు ప్రవాహమున నగపడ వలయును. 
అట్టి ప్రవాహమే హేతువగును. చీమలుండు తావున కుపద్రవము (ఉపఘాతము) ' 
కలిగించినపుడట చీమలు భయము (త్రాసము) తో పరువిడును. అట్టి త్రాసయుక్త 
పిపీలికల పంక్తి యొక్కటియే కురియబోవు వర్షమునకు హేతువు కాదు. 
ఉపద్రవాదుల వలన కలుగు భయము లేనపుడు పలుతావులలో చీమలు 
తమ యండములను తీసకొని యున్నత స్థానముల కేగుట కురియబోవు 
వర్షమునకు హేతువు. మటియు నిట్లే మయూరకేకాసాద్భశ్యము గల యితర 
ధ్వనులు కురియనున్న వర్షమునకు హేతువుగాక మయూరకేకలే హేతువగును. 
కాబట్టి హేతువులు కాని వానిని హేతువులని చెప్పి వాని వలన గలుగు ననుమితి 
యనుమితి గాదనుట తగదు. హేతువు సరిగాకున్న అనుమానమున ప్రామా 
ణ్యము' లేకున్నను దోషము లేదు. హేతువు సరియె యను మాన మప్రమాణమైన 
దోషమగును. పూర్వపక్షమున నట్టి దోషమొండును చూపబడలేదు, కాబట్టి 
భూత భవిష్య ద్వర్త మాన విషయికమగు ననుమాను ప్రమాణమే. 
పూర్వపక్షము :- 

భూత భవిష్య ద్వర్తమాన కాలములు సిద్ధించిన గదా తద్విషయిక మగు 
అనుమానము సిద్ధింపగలదు. కాగా వర్తమానకాలమే లేదని పూర్వపక్షము 
చేయుచున్నాడు. 

“వర్తమానాభావః పతతః పతితపతితవ్యకాలోపపత్తే” 2.1.89. 

పతతః = తొడిమనువీడి క్రిందపడుచున్న ఫలమునకు, పతిత పతి 
తవ్యకాలోపపత్తేః = పడినకాలము. మరికొంత పడనున్న కాలము తక్కవేరు 
సమయము లేకుండుట వలన వర్తమానాభావః = వర్తమానకాలమనునదిలేదు. 

తొడిమనుండి యూడి క్రిందబడుచున్న ఫలమునకా ఫలము భూమిని 
చేరువరకు తొడిమకు భూమికి గల యంతరము (దానికి) మార్గమననగును. 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 61 


ఆ ఫలము భూమిని చేరక మధ్యలోనే యున్నపుడు అంతవరకు గడచిన 
మార్గముతో కూడిన కాలము పతితకాలము (భూతము) ముందా ఫలము భూమిని 
చేరువరకు గల మార్గసంయుక్త కాలము పతితవ్య (భవిష్యత్తు) కాలముననుట 
తగును. ఫలము భూమిని చేరుట కింతకంటె వేరొక మార్గమున్నదన వీలులేదు. 
కాబట్టి భూత భవిష్యత్తులు కాక వేరొక వర్తమాన మెటనున్నది? 
ఉత్తరపక్షము : - 

“తయోరప్యభావోవర్తమానభావే తదపేక్షత్వాత్‌” 2.1.40. 

తదపేక్షత్వాత్‌ = వర్తమానము నపేక్షించుటవలన, వర్తమానా భావే = 
వర్తమానము లేనియెడల, తయోరస్యభావః = భూత భవిష్య త్మాలములు 
నుందవు. 

కాలము మార్గముచే వ్యక్తము చేయబడదు. క్రియచే వ్యక్తము చేయబడును. 
ఫలము పడుచున్నదను తావునపడుట యను క్రియ సమాప్రమైన పతితకాలము 
= భూతకాలమనబడును. పడనున్న క్రియ పతితవ్యకాలమును (భవిష్యత్తును) 
తెలుపును. ఈ రెండు దశలందును ఫలమున క్రియ యుండనేరదు. పడుట 
యను క్రియ ఫలమున వర్తించు కాలము వర్తమానకాలమనబడును. ఇట్లు 
క్రియకు, వస్తువునకు గల సంబంధమును తెలుపునది వర్తమాన కాలము. ఆ 
వర్తమానకాలము నపేక్షించి భూత భవిష్యత్మాలము లేర్చడును. కాబట్టి 
వర్తమానమే లేదనని భూత భవిష్యత్తులు నుండజాలవు. 

“నాతీతా నా గతయో రితరేతరాపేక్షాసిద్ధి” 2.1.41. 

ఆతీతానాగతయోః = భూత భవిష్యత్తులకు, ఇతరేతరాపేక్షా సిద్ధిః = 
ఒకదానినపేక్షించి మరియొకటి సిద్ధమగుట, న = లేదు 

మటియు భూతకాలము భవిష్యత్తునుగానీ, భవిష్యత్తు భూత కాలమునుగానీ 
యపేక్షించి సిద్ధింపనేరవు. ఒక సిద్ధవస్తు వన్యవ స్తువును సిద్ధింపజేయునుగాని 
స్వయముగా నసిద్ధమై యన్య వస్తువును సిద్ధింపజేయు ననుట యసంభవము. 
భవిష్యత్తు సిద్ధించుటకు పూర్వమే భూతముగతించును. భూతకాలము గతించిన 
యనంతరముకాని భవిష్యత్తు కలుగనేరదు. 

వీనిలో పరస్పరాపేక్ష కానిపింపదు. పహ్రస్వదీర్షములు పరస్పరా పేక్షములు. 
హ్రస్వము నపేక్షించి దీర్హము దీర్జమగునుగాని హ్రస్వము లేని దీర్షమున 
కర్థములేదు. అట్లే దీర్ణమున్న హ్రస్వము సిద్ధించునుగాని యదిలేనినాడది 
సిద్ధింపదు. అట్టియపేక్ష భూతభవిష్యత్తులో కానరాదు. కాబట్టి వర్తమాన కాల 


Scanned by CamScanner 


62 న్యాయ దర్శనము 


మంగీకరింప తప్పదు. 

వర్తమాన కాలము వస్తువున్నదని తెలుపును. వర్తమాన 
మంగీకరింపనియెడల (ద్రవ్యమున్నది, గుణమున్నది, కర్మమున్నదని 
(ప్రయోగింపజాలమని వివేకము. 

భూతభవిష్యత్తులు పరస్పరాపేక్షములు కాకున్న _ పోనిండు, 
వర్తమానాపేక్షములు మాత్రమెట్లు కాగలవలన, 

“వర్తమానాభావే సర్వాగ్రహణం ప్రత్యక్షానుపపత్తేః ” 2.1 

వర్తమానాభావే = వర్తమానమే లేనియెడల, ప్రత్యక్షానుపపత్తే 
ప్రమాణముపపన్నము కాదుగనుక, సర్వాగ్రహణమ్‌ = ప్రపంచమున నే ' 
పదార్థమును (గహింపబడ జాలదు. | 

ప్రమాణములలో ప్రత్యక్షమున వర్తమాన వస్తువిషయికము. ఉన్న వస్తువును 
తెలిసికొన నుపయోగించును. వర్తమానమే లేకున్న ప్రత్యక్ష ప్రమాణము 
సిద్ధింపనేరదు. అనుమానాదులు ప్రత్యక్ష మూలములగుటచే (ప్రత్యక్షము 
సిద్ధింపనినాడు ప్రమాణము లేవియు సిద్ధింపవు. కాబట్టి ప్రమేయ జ్ఞానము 
కలుగుటయే దుర్లభమగును. అందువలన వర్తమానము రెండు విధముల 
సిద్ధించుచున్నదని తెలియుచున్నది. ఒకటి క్రియాసంతాన వ్యంగ్యము. రెండవది 
యర్థసద్భావవ్యంగ్యము. అనగా అనేక విధక్రియవలన వర్తమానము . 
తెలియనగును. వస్తువుయొక్క యునికి వలనను తెలియనగును. క్రియాసంతాన 
వ్యంగ్యమున కుదాహరణము: - వండుచున్నాడు. నరుకుచున్నాడు. పొయ్యి 
మీద పాత్రనుంచుట, అందు నీరు పోయుట, బియ్యమందులో పోయుట, 
పొయ్యిలోని పుల్లల నెగదోయుట, అగ్నిని ప్రజ్వలింపజేయుట, తెడ్డుతో 
కలియబెట్టుట, గంజివార్చుట, పాత్రను దింపుట మున్నగు క్రియాసమూహము 
వండుటను తెలుపును. పెక్కుమార్ల గొడ్డలి నెత్తివేయుట నరుకుట యనబడును. 

అర్థ సద్భావ (వస్తుసత్తా) వ్యంగ్యమున కుదాహరణము : - ద్రవ్యమున్నది. 
గుణమున్నది. ఘటపటాదులున్నవి. కాలము నిత్యమగుటచే వర్తమానత్వమందు 
సిద్ధించినను అతీతానాగతత్వము లెట్లు సిద్ధింపగలవలన, 

“కృతతా కర్తవ్యతోపపత్తేస్తూభయథా గ్రహణమ్‌” 2. 1. 48. 

కృతతా కర్తవ్యతోపపత్తేః = వ్యంజకమగు క్రియవలన భూత భవిష్యత్తులు 
సిద్ధించుటచే. ఉభయథా(గ్రహణమ్‌ు = కాలము నిత్యమయ్యు 
భూతభవిష్యచ్చబద్దములచే వ్యవహరింపబడును. 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 63 


కాలము నిత్యమైనను దానిని వ్యక్తపరుచు క్రియ క్షిణికమగుటచే భూత 
భవిష్యచ్చబ్దముచే నది వ్యవహరింపబడుట యసంగతము కాదు. కాలముక్రియా 
వ్యంగ్యమనుట సర్వతంత్ర సిద్ధాంతము. క్రియ క్షణికమై కృతము, కర్తవ్యము, 
క్రయమాణమునని విభజింవబడును. (క్రియ విభజింవబడుటచే 
నాక్రియచేవ్యక్తవుగు కాలమును మువ్విధము లవిబక్తవషై 
వ్యవహరింపబడుచున్నది. అందు కృతక్రియచే వ్యక్త కాలము అతీతము - 
భూతమనబడును. కర్తవ్య(క్రియావ్యక్త కాలము. అనాగతము - భవిష్యత్తనబడును. 
క్రయామాణ(క్రియచే వ్యక్తమగుకాలము వర్తమాన మనబడును. ఇట్లు 
(క్రియాసంబంధము వలన కాలము భూత భవిష్యద్వర్తమాన శబ్దముచే 
వ్యవహరింపబడుచు లోకమున నెల్లరచే గ్రహింపబడు చున్నది. కాబట్టి 
ప్రత్యక్షానుమాన ప్రమాణములును నిర్జుష్టములని తేలుచున్నది. 
పూర్వ పక్షము : - (ఉపమాన పరీక్ష 

“అత్యంత ప్రాయైకదేశ సాధర్యా దుపమానాసిద్ధికి 2.1.44. 

అత్యంత ప్రాయెకదేశ సాధర్యాత్‌ = (ఇందలి సాధర్య్య పదము అత్యంత 
- ప్రాయ- ఏకదేవ శబ్దము లన్నింటితో నన్వయించును. ) అత్యంత సాధర్యము 
వలనగానీ, ప్రాయస్సాధర్యము వలన గానీ, ఏకదేశ సాధర్యము వలనగానీ, 
ఉపమానా సిద్ధిః= ఉపమాన ప్రమాణము సిద్ధింపనేరదు. 

ఒక వస్తువు నందుండు ధర్మములన్నియు మరియొక దానియందుండుట 
అత్యంత సాధర్య్య మనబడును. దాని వలన నుపమానము సిద్ధింపదు. ఒక 
గోవుతో మజియొక గోవు నుపమింతుమా? “ఆవు ఉన్నట్లు ఆవుండును”' అనము 
కదా? 

ఒక వస్తువు నందలి యనేక ధర్మము మరియొక వస్తువునందుండుట 
ప్రాయస్సాధర్యు మనబడును. ఇదియు నుపమాన సాధకము కాదు. 
ఎద్దులోనుండు ననేక ధర్మములు మహిషమున నుండును. కాని ఎద్దున్నట్లు 
మహిషముండుననుట కూడదు. 

ఒక వస్తువునందలి యే కొంచెము ధర్మమో మరియొక దాని యందుండుట 
యేక దేశసాధర్యమనబడును. ఇందునను ఉపమానము సిద్ధింపదు. 
ఏకదేశసాధర్యము లేనివస్తువులు (వ పంచమున నుండవు. కాబట్టి 
ఆవగింజయున్నట్లు మేరు పర్వత ముండుననియు నుపమింప వీలగునుగదా ! 

పై జెప్పిన యుదాహరణమునుబట్టి సాధర్యము లక్షణముగాగల 


— Scanned by CamScanner 


64 న్యాయ దర్శనము 


యుపమానము అర్థసాధనము కాదని పూర్వ పక్షాభి ప్రాయము. 
ఉత్తరపక్షము : - 

“ప్రసిద్ధసాధర్య్యా దుపమానసిద్ధేః యథోక్తదోషానుప పత్తి?” 2.1.45, 

ప్రసిద్ధ్దసాధర్యాత్‌ = ప్రసిద్ధసాధర్యమువలన, ఉపమానసిద్దేః== ఉపమాన 
ప్రమాణము సిద్ధించుటచేత, యథోక్త దోషానుపపత్తిః= పై జెప్పబడిన దోషము 
లుందజాలవు. 

పూర్వము తనచే తెలియబడిన పదార్ధముతో నితర పదార్థములకు గల 
సమానధర్మము ప్రసిద్ధ సాధర్యమనబడును. దానియందు సాధ్యమును సాధించు 
భావముండును. అత్యంత సాధర్యాదులు సాధ్యసాధనములుగా లక్షణ 
సూత్రమున చెప్పి యుండలేదు. కాబట్టి పూర్వము తనచే నెటుగబడిన 
గోవునందుగల ధర్మములు గవయమున జూచిగోసద్భశమగు నీ జంతువు 
గవయపదవాచ్యమని యెజుగుటలో నెట్టి దోషము నుండజాలదని భావము. 

అత్యంత సాధర్య్యాదులును ప్రకరణమును బట్టి సాధ్య సాధకములు 
గావచ్చును. (1) రామరావణుల యుద్ధము రామరావణుల యుద్ధము వలెనే 
యుండును. ఇట యుద్ధక్రియయా యుద్ధక్రియతోనే యుపమింపబడినది. (2) 
ఎద్దువలె నీ మహిషమున్నది. ఇందు రెండు జంతువులోగల జల'ప్రకర్షమున 
నెక్కుడు సాధర్యముండుటచే ఎద్భువంటి బలము కలది మహిషమని 
యుపమానము. (3) ఆవగింజవంటిదే మేరువు : - అనుటలో ఆవయెట్లు 
ఉనికి (సత్తు గదియో అట్లే మేరువు నునికి గలదియని స్వల్చ్పసాధర్యము 
ఉపమానమని యెటుగునది. 

పై యుదాహరణము ద్వారా పూర్వపక్షమున జూపిన దోషముల 
నుద్ధరించుటచే నుపమాన ప్రామాణ్యమును దొలగింప నేరికిని శక్యము గాదని 
వివేకము. 
పూర్వపక్షము : - 

“ప్రత్యక్షే ణాప్రత్యక్ష సిద్ధేణి 2.1.46. 

ప్రత్యక్షేన = ప్రత్యక్ష గోచరమైన గోసాధర్యాదులచే, అప్రత్యక్షసిద్ధేః = 
అప్రత్యక్షమగు గవయ సంజ్ఞావిశిష్టమగు గవయము తెలియబడుట వలన 
నుపమాన మనుమానమే యగుచున్నది. 

ప్రత్యక్షధూమముచే నగ్నిననుమానించునట్లు ప్రత్యక్ష గోసాద్భశ్య ముచే 
గవయము నెరుగుటచే యుపమానము. కాబట్టి యనుమాన మునకును, 


జ ఆలే 
Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 65 


నుపమానమునకును నెట్టి భేదము లేదు. అందువలన నుపమాన 
మనుమానాంతర్గతమే. 

“నా ప్రత్యక్షగవయే ప్రమాణార్థ ముపమానస్య పశ్యామః” 2.1.47. 

ఉపమానస్య = ఉపమాన ప్రమాణముయొక్క ప్రమాణార్థమ్‌ = ప్రమాణ 
శబ్దార్థమును, అప్రత్యక్షే = ప్రత్యక్షముకాని, గవయే = గవయ సంజ్ఞతో కూడిన 
గవయ పదార్థమున, న పశ్యామః= అంగీకరింపము. 

గో .సాదృశ్యముచే నప్రత్యక్ష గవయమును సాధించుట యుపమాన 
ప్రమాణార్థమైనచో నది యనుమానాంతర్గతమగును. కాని, ప్రత్యక్షముగా 
(గ్రహింపబడు గవయము గవయ పద వాచ్యమను సంజ్ఞా సంజ్ఞి సంబంధమును 
సాధించుట మాయుపమానమునకు ఫలము. కాబట్టి ప్రత్యక్షమగు గో 
సాధర్య్యముచే నా సంబంధము తెలియబడినప్పటికి ధూమమును వహ్ని 
ననుమానించి నట్లెన్నడు కాజాలదు అనుమానమున ధూమమున్న తావున 
వహ్నియుండునను వ్యాప్తిస్మరణ ముండును. ఉపమానమున నట్లుగాక 'గోవెట్లో 
గవయ మట్టు అను నారణ్యకవచనము స్మరింపబడును. గో సాదృశ్యము 
ప్రత్యక్షమగును. ఇట్లు అనుమానోపమానములలో మహదంతర మున్నదని 
సూత్రాభిప్రాయము. 

“తధేత్యుపసంహారా దుపమానసిద్ధే ర్నావిశేషఃి 2.1.48, 

తధేత్యుప సంహారాత్‌ = ఉపమానము (యథాగౌస్తథాగవయః = గోవెట్లో 
గవయమట్లు) అను వాక్యముద్వారా, సిద్ధేః = = సిద్ధించుట వలన, న అవిశేషః 
= అనుమానముతో సమానముకాదు. 

'గోవెట్లో గవయమట్ల' ను వాక్యము ద్వారా ఉపమానము సిద్ధించును. 
అనుమానమున నట్టి వాక్యజ్ఞానమునకు తావులేదు. కాబట్టి ఉపమాన 
మనుమానము కాదు. 
పూర్వపక్షము : - (శబ్దపరీక్ష) 

“శబ్లోల నుమానమర్థస్య అనుపలబ్జే రనుమేయత్య్వాత్‌.” 2.1.49. 

అర్ధస్య = శబ్దవిషయమగు నర్థము, అనుపలబ్టేః= ప్రత్యక్షముగా 
నుపలబ్ధముకాక, అనుమేయత్య్వాత్‌ = అనుమానింపవశ్యమగుట వలన, శబ్దః 
= శబ్ద ప్రమాణము, అనుమానమ్‌ = అనుమానమే. 

పరోక్షము, అపరోక్షమునని యర్థము రెండు విధములు. అందపరోక్షము 
ప్రత్యక్ష ప్రమాణముచే నుపలబ్ధమగును. పరోక్షమట్లు కాదు. కాబట్టి యది 


Scanned by CamScanner 


66 న్యాయ దర్శనము 


యనుమానమునకు విషయమగును. పరోక్షా పరోక్షములకు మించి ” 
మటియొండు పదార్థము ప్రపంచమున గానము. అట్టియెడ శబ్ద ప్రమాణమును ' 
వేరుగా నంగీకరింపనేల? విషయభేదము ననుసరించియే ప్రమాణభేదమును | 
స్వీకరింప వలయును. అనుమానమెట్లు ప్రత్యక్షముకాని విషయమును తెలుపునో ; 
అట్లే శబ్దమును పరోక్ష విషయమునే బోధించును. కాబట్టి శబ్ద ప్రమాణము , 
అనుమానాంతర్గతమేల కాదు? 

“ఉపలబ్టే రద్విప్రవృత్తిత్వాత్‌” 2.1.50. 

ఉపలబ్దేః= శబ్బమువలనను, అనుమానము వలనను కలుగు జ్ఞానము, . 
అద్విప్రవృత్తిత్వాత్‌ = రెండువిధములగు ప్రవృత్తులు కలది కాకుండుట వలన ' 
శబ్బమనుమానమే. క 

అనుమాన ప్రమాణముకంటె శబ్దము భిన్నమగునెడల అనుమానమువలన " 
కలుగు జ్ఞానము (ఉపలబ్భి) కంటె శబ్ధము వలన కలుగు జ్ఞానము - 
భిన్నప్రకారముగా నుండవలయును. (ప్రత్యక్ష ప్రవృత్తి ప్రత్యక్షార్థమున నుండును. . 
అనుమాన ప్రవృత్తి ప్రత్యక్షార్థమున నుండును. అట్లే శబ్దమును భిన్నార్థ విషయిక : 
ప్రవృత్తికలదైయున్న ప్రమాణాంతరము కాగలదు. అట్లుగాక యనుమానమువలె ; 
నదియు పరోక్షార్థమునే తెలుపుచున్నందువలన శబ్ద మనుమానమే. 

“సంబంధాశ్చ.” 2.1.51. 

సంబంధాశ్చ = వాచ్యవాచక భావలక్షణాత్మక నియతసంబంధము వలనను 
శబ్బమనుమానమే. 

దృష్టిగోచరమైన ధూమాదిలింగములు తమతో సంబంద్ధముగు వహ్ని 
మున్నగు పదార్థము జ్ఞానమును కలిగించుచున్నవి. అట్లే శబ్దమును ॥ 
(శవణగోచరమై స్వసంబంధియగు నర్భమును బోధించును. కాబట్టి 
నానా 
ఉత్తరపక్షము : 

“ఆపోపదేశ సామర్య్యా చృబ్దా దర్ధసంప్రత్యయః” 2.1.52. | 

ఆపోపదేశ సామర్య్యాత్‌ = ఆపోపదేశమువలన కలుగు (యథార్థ 
sec యను) సామర్థ్యముగల, శబ్బాత్‌ = శబ్దమువలన, | 

సంప్రత్యయః= అర్ధజ్ఞానము కలుగును. | 

* లింగమువలన “లింగితెలియబడినట్లు శబ్బమువలననే శబ్బార్థము | 

గోచరమగునెడ శబ్ద్బప్రమాణ మనుమానము కానగును. కాని ఆపోపదేశ . 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 67 


సామర్థ్యముగ శబ్దమువలన నర్ధ ప్రత్యయము కలుగుటచే నట్లు కానేరదు. 

అనుమానమున నాప్తోపదేశమునకు తావులేదు. శబ్బమోయాప్తోపదేశకృత 
సామర్థ్యన వాకారము లేక యుర్భ బోద్దకము కానేరదు. కాబట్టి 
శబ్దానుమానములలో భేదము లేకపోలేదు. శబ్బమనుమానమువలె పరోక్షార్థమును 
బోధించినను ఆప్పలచే నుపదిష్టమగుట 'చేతనే 'ప్రమాణమై, అర్ధజ్ఞానము 
కలిగించుట కాప్తులచే నుపదిష్టమై ప్రమాణము కావలయునను నియమములేని 
యనుమానముకంటె నెంతో + భిన్నమగుట నిర్వివాదమని సూత్రతాత్సర్యము. 

అనుమానముకంటె శబ్ద ప్రమాణము భిన్నమని తెలుపబడినది. 
ప్రాసంగికముగా శబ్దార్థములకుగల సంబంధమెట్టిదో పరీక్షింపదలచి ముందుగా 
శబ్దార్థములకు సంబంధమే లేదనుచున్నాడు. 

(ఈ ప్రకరణమున శబ్దార్ధముకుగల సంబంధ మవినా భావమని 
పూర్వపక్షము; కాదు పాములకు ను = సాంకేతికమని సిద్ధాంతము). 
పూర్వపక్షము : 

“పూరణ యామ పాటనానుపలబ్టేశ్చ సంబంధాభావః.” 2.1.538. 

పూరణప్రదాహపాటనానుపలబ్దేః= మోదకము, అగ్ని, కత్తియను శబ్దముల 
నుచ్చరించినపుడు ముఖము (నోరు) నిండుటగానీ, దహింపబడుటగానీ, 
చీల్చబడుటగానీ జరుగుటలేదు, కాబట్టి, సంబంధాభావః = శబ్దార్థముకు 
సంబంధము లేదు. 

శబ్దార్థముకు సంబంధమున్న శబ్దసమీపమున నర్థము, అర్ధసమీపమున 
శబ్దము నుండవలయును. అర్థ సమీపమున శబ్దమున్నదని చెప్పవలనుపడదు. 
అట్లున్న వక్షమున, శబ్బ కబలి తాల్వాది ముఖావయవముచే 
నుచ్చరింపబడుచున్నదికదా! అదియెట్లు సంభవమగును? అర్ధము (ఘటపటాది 
వస్తువులు) న్న చోట కంఠ తాల్వాది అవయవములు లేవుకదా! శబ్ద సమీపమున 
నర్భమున్న దందుమా, నోటిలోని తాల్వా ద్యవయవ ప్రదేశములచే నగ్ని, 
మోదకాది శబ్దముల నుచ్చరించినపుడు తత్సమీపమున నుండు నగ్ని వస్తువులచే 
నోరు దహింపబడుటయు, నిండుటయు జరుగవలయును కదా” అట్లు 
జరుగకపోవుటచే శబ్బాంతికమున నర్ధ్థమున్నదనుటయు పొసగదు. కాబట్టి 
శబ్బార్ధములకు సంబంధము లేదు. 

“శబ్బార్థవ్యవస్థానా దప్రతిషేధఃి” 2.1.54. 

శబ్బార్థ వ్యవస్థానాత్‌ = శబ్బములవలన కలుగు నర్భజ్ఞానమున 


Scanned by CamScanner 


68 న్యాయ దర్శనము 


వ్యవస్థయుండుట వలన, అప్రతిషేధః= శబ్బార్ధముకు సంబంధము లేదనుట 
తగదు. 

శబ్దార్థములు పరస్పరము సంబద్ధము కానియెడ శబ్దమువలన కలుగు 
నర్ధజ్ఞానమున (ఒక శబ్దమొక యర్ధమును తెలుపునుకాని సర్వార్థములను 
తెలుపదను) వ్యవస్థ యుండనేరదు. వ్యవస్థ కనబడుచున్నది 'కాబట్టి | 
సంబంధమున్నదనియే తేలుచున్నది. కానియా సంబంధము కుండకు అందలి 
రేగుపండ్లకు నున్న సంబంధమువలె సంయోగముకాదు. తంతు పటములకువలె 
సమవాయమునుకాదు. సంయోగ, సమవాయ సంబంధములో నొకటి , 
శబ్బార్థములకుగల సంబంధమగునెడల మోదకాది శబ్బోచ్చారణవలన పూరణ = 
దాహాదులు కలుగవలసియుండును. కాబట్టీ శబ్బార్థముల సంబంధము 
సంయోగముగానీ, సమవాయముగానీ కాక యవినాభావమని పూర్వపక్షి 
యభిప్రాయము. 
ఉత్తరపక్షము : - 

“న, సామయి కత్వాచ్చబ్బార్థ సంప్రత్యయస్య” 1.1.55. 

శబ్బార్భ సంప్రత్యయస్య = శబ్దమువలన కలుగు నర్భజ్ఞానము, | 
సామయికత్వాత్‌ = (ఈ శబ్దమువలన నీయర్థము తెలిసికొనదగునను నీశ్వర . 
సంకేతము సమయమనబడును) సామయిక మగుటవలన, న = అవినాభావ 
సంబంధము కాదు. 

“ఈ శబ్దమున కిదియర్ధము” లేక “ఈశబ్దముచే నీయర్ధమని తెలియనగును' 
అనునియమము - సమయము (సంకేతము) అము. అట్టి సమయమే 
శబ్బార్థము సంబంధమునకు హేతువు. కాబట్టి శబ్దార్థసంబంధమును వాచ్యవాచక 
భావ సంబంధమనియు, వృత్తియనియు, శక్తియనియు వాడుదురు. పరంపరగా 
వృద్ధవ్యవహారాదులవలన నా (సమయము) సంబంధము తెలియబడును. 
దానింబట్టి శబ్బమువలన నర్ధ ప్రత్యయము కలుగును. వ్యవస్థయు నేర్చడును. 
శబ్బార్థమునకు గల సంబంధము స్వాభావికమని యంగీకరించు వారును ఆ 
నంబరు జ్ఞాతమయినవారికే శబ్బమువలన నర్ధబోధము కలుగునని 
యంగీకరించక తప్పదు. జ్ఞాతమగుటయన, ఈ.  శబ్బమీయర్థమునకు 
వాచకమనియో, ఈ శబ్బముచే నీయర్ధమెరుగదగుననుటయోకదా. ఇదియే 


సమయము, కాబట్టి శబ్దార్థముల ప్రత్యయము సాంబంధికముగాక సామయికమే 
యగును. 


Scanned by CamScanner 


ద్విరీయాధ్యాయము - ఆద్యాహ్నికము 69 


“జాతివిశేషేచా నియమాత్‌.” 21,56. 


జాతివిశేషేచ = ఘటాదిజాతిభేదమునందును, అనియమాత్‌ = 
పటశబ్దవాచ్యత్య నియమము లేకుండుట వలన శబార్లసంబంధ మవినా 
భావముకాక సామయికమే యని యర్థము. = 

మణియు శబ్బార్థములు స్వాభావిక సంబంధము కలవగుచో 
ఘటాద్యర్థములు పటశబ్దముచేతను బోధింపబడవలసియుండునను నియమ 
ముండియుండెడిది. అట్టిది కానము. కాబట్టి సంకేత హేతుకమే శబ్దార్థ జ్ఞానము. 

శబ్ద్బప్రామాణమును సామాన్యముగ పరీక్షించి విశేష రూపమున 
పరీక్షింపనెంచి సూత్రమును రచించుచున్నాడు. 
పూర్వ పక్షము : - 

“తదప్రామాణ్యమనృతవ్యాఘాతపునరుక్తదో షేభ్యః” 2.1.57. 

(అయథార్థమును జెప్పుట యనృతమనబడును. అసంబద్ధమును జెప్పుట 
వ్యాఘాత మనబడును. చెప్పినది మరల జెప్పుట పునరుక్త యనబడును.) 
అన్భతవ్యాఘాతపునరుక్తదో షేభ్యః= అన్ఫతాది దోషములవలన, తత్‌= 
బ్రాహ్మణప్రభృతి అదృష్టార్ధబోధక శబ్దము, అప్రామాణ్యమ్‌ = ప్రమాణములు 
కావు 


శబ్దములు దృష్టార్థప్రపకృకములు. అదృష్టార్ధ ప్రపకృకములు నని రెండు 
విధములు. అందు వైదికశబ్దములు దృష్టార్ధప్రవకృకములు. ఈశ్వరుడు 
సర్వజ్ఞుడును, సర్వద్రష్టయు నగుటంజేసి, ఈశ్వరీయములయిన బుగ్యజుస్సా 
మాధర్వములనబడు వైదిక శబ్దములు దృష్టార్థప్రపకృకములనుటలో నెట్టి 
సందియము నుండదు. కాబట్టి వైదికశబ్దములు అన్ఫతవ్యాఘాత పునరుక్తాది 
దోషయుక్తములు కానేరవు. బుగ్యజుస్సామము బ్రహ్మపద వాచ్యములు. 
కారణము (బ్రహ్మప్రభవములగుటయో బృహదర్ధకములగుటయో యననగును. 
వేదములు బ్రహ్మపదవాచ్యములనుట కుదాహరణము. 

“బ్రహ్మణః (ప్రణవంకుర్యా దాదావంతేచ సర్వదా 


య, (గా పరసాశ విశీర అ 
స్రవత్యనోంకృతం పూర్వం పరస్తాశ్చ విశర్యం (మను. 2.74) 


మంత్రమునను పదములు పర్యాయములు. 


ప స్సు, వేదము, 
బ్రహ్మ, ఛందస్సు, లో ప్రణవము నుచ్చరింపవలయునని 


దమం(త్రముల కాద్యంతముల 
శోకాభిప్రాయము. 


Scanned by CamScanner 


we. 


70 న్యాయ దర్శనము 
ఇట్లు బ్రహ్మపదవాచ్యములగు బుగాది వేదములకు వ్యాఖ్యానములు, / 
బుషులచే వ్రాయబడి బ్రాహ్మణము లనబడును. అందు బుగ్వేద వ్యాఖ్యానము 
ఐతరేయ బ్రాహ్మణము. యజుర్వేద వ్యాఖ్యానము శతపథ బ్రాహ్మణము, సామవేద '. 
వ్యాఖ్యానము, తాండ్య(బ్రాహ్మణము, అథర్వవేద వ్యాఖ్యానము గోపథ i 
బ్రాహ్మణము. 3 
ఇట్టి బ్రాహ్మణములలో నాకట (పుత్రకామః పుత్రేష్ట్యాయజేత) పుత్రకామి (. 
పుత్రేష్టియాగము నొనరింపవలయునని విధిగలదు. ఆ విధిననుసరించి ” 
పుత్రకామేష్టి నొనరించినను పుత్రులు కలుగకుండుట చూచుచున్నాము. కాబట్టి '' 
యనృ్ఫత దోషయుక్తమైన యీ వాక్యము అ ప్రమాణము. ఇట్లే (ఉదితే హోతవ్యమ్‌, 
అనుదితే హోతవ్యమ్‌, సమయాద్యుషితే హోతవ్యమ్‌.) సూర్యుడుదయించిన 
తర్వాత హోమము చేయవలయును. ఉదయింపకముందు హోమమొనరింప ' 
వలయును. సమయము గతించిన తదుపరి హోమము చేయవలయును. అని, 
హోమమును విధించి, (శ్యావో౭_ స్యాహుతి మభ్యవహరతి య ఉదితే జుహోతి, : 
శబలో౭. స్యాహుతి మభ్యవహరతి యో౭_ నుదితే జుహోతి, శ్యావశ్యబలవా౭. 
స్యాహుతి మభ్యవహరతః యః సమయాధ్యుషి తేజుహోతి) ఉదయించిన మీదట. 
హోమమొనర్చిన శ్యావము ఆ యాహుతిని తినుననియు, ఉదయింపక ' 
పూర్వమొనర్చిన యాహుతిని శబలము తినుననియు, సమయాతిక్రమణమొనర్చి ! 
చేసిన యాహుతిని శ్యావ శబలములు తినుననియు చెప్పుటచే నసంబద్ధములై | 
యీ వాక్యములు అర్ధబోధకములు కాజాలవు. ( 
మటియు, (సవైత్రిః ప్రథమామన్వాహత్రిరుత్తమామ్‌. శత. 1.2.2.6.2) | 
ఈ వాక్యముచే ప్రథమోత్తమము “సామిధేని' బుక్కులను ముమ్మారుచ్చరింప |: 
వలయునని చెప్పుటచే చెప్పినదానిని మరలచెప్పుట యను పునరుక్త ; 
దోషముండుటచే నప్రమాణమని యభిప్రాయము. | 
పైన వర్ణించిన యుదాహరణముల వలన బ్రాహ్మణ గ్రంథములలోని 
శబ్దము లనృతాది దోషయుక్తములగుటచే అర్థ ప్రత్యాయకములు - 
అర్థబోధకములుకాక య ప్రమాణములగునని సూత్రాభి ప్రాయము. 
ఉత్తరపక్షము: (అన్ఫతదోషనివారణ. ) 
“న కర్మకర్భసాధనవైగుణ్యాత్‌” 2. 1.58. 
కర్మకర్త్శృసాధనవైగుణ్యాత్‌ = కర్మ, కర్త, సాధనము వీని వైకల్యము వలన 
ఫలము గలుగదు. కాబట్టి, న= అన్ఫతదోషము శబ్దమున లేదు. 


న! 
Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 71 


శాస్త్రమున చెప్పినట్లనుష్టింపకుండుట కర్మవైగుణ్యము, అనభిజ్ఞత, 
నిందితాచరణముకలవాడగుట కర్ళ వైగుణ్యము. సహకారి కారణములన్నియు 
లేకుండుట కర్మవైగుణ్యము. 

కర్మచేయువ్యక్తియు, సాధనములును, స్వయముగా కర్మయును 
గుణయుక్తములుగా నుండవలయును. నాడే శాస్త్ర విహిత కర్మ సమయమున 
ఫలము నొసంగగలుగును. కర్మ, కర్త, సాధనములు వీని మూటిలో నేవి 
గుణరహితమ్ములైనను ఫలము లభించుట దుర్లభము. కాబట్టి శాగస్త్రవిహిత కర్మలు 
ఫలోదయములు కాకుండుటకు కారణము సాధననాదుల లోటే గాని, 
శబ్దమనృతమగుటకాదు. 

(వ్యాఘాతదోషపరిహారము) 

“అభ్యుపేత్యకాలభేదేదోషవచనాత్‌” 2.1.59. 

అభ్యుపేత్య = ఒకడొక కాలమును తానగ్నిహోత్ర మొనర్చుట నంగీకరించి, 
కాలభేదే = ఆ కాలము నతిక్రమించిన, దోషవచనాత్‌ = దోషమని చెప్పుటవలన 
వ్యాఘాత దోషమును లేదు. 

కాలము రెండు విధములు. ఉదితము. అనుదితమునని సమయాధ్యుషి 
మనుదితములోనే చేరును. ప్రాతఃసంధి' కాలము సమయాద్యుషితమనియు, 
సాయం సంధికాలము సమయావిషతమనియు జెప్పబడును. 

ఒకడు అగ్వ్యాధాన సమయమున (ఉదితేజుహవాని) ఉదితమున 
నగ్నిహోతము చేయుదునని యంగీకరించి, యగ్నిహోత్రముజేయ నారంభించి 
ప్రమాదాలస్యాది దోషములకు లోనై, తానంగీకరించిన కాలము నతిక్రమించి 
యగ్నిహోత్రము చేయునెడల వాని యగ్నిహోత్ర ముచ్చిన్నమగునని చెప్పుట 
వ్యాఘాతమనబడదు. నియత సమయమున నగ్నిహోత్రము జేయునెడల నెట్టి 
దోషము నుండదని నూ(తాఖిప్రాయుము. కాబట్టి వ్యాభరాతమను 
శబ్బదోషమిటలేదని వివేకము. 
(పునరుక్త దోషనివారణ) 

“అనువాదోప పత్తేశ్చ” 2.1.60. 

ఒకమాటు చెప్పినదానిని మరలచెప్పుట యనువాద మనవచ్చును. కాబట్టి 
పునరుక్త దోషమును లేదని సూత్రార్ధము. ) 

అనర్థకాభ్యాసము పునరుక్తదోషమనబడును. అర్థవంతమగు నభ్యాస 
మనువాదమనబడును. చెప్పినది మరల జెప్పుట (అభితాహితాభీధానము) 


Scanned by CamScanner 


72 న్యాయ దర్శనము 


సార్థకము, నిరర్ధకము నని రెండు విధములు సంభవము. అందు నిర్ధకము 
పునరుక్త దోషయుక్తమగును. సార్థకము అనువాద మనబడి దోషముగా 
నెంచబడదు. (సవైత్రిః ప్రథమామన్వాహత్రిర్తుమాంి శత. 1.3.2.6.) 
అనుస్థలమున ప్రథమోత్తమ 'సామధేను' లను ముమ్మారుచ్చరింపవలయునను 
విధానము అనువాదమేగాని పునరుక్తముకాదు. 

(“సమింధేసామి ధేనీ భిర్‌ హోతాతస్మాత్‌ సామిధేన్యో నామ” శత 1.3.21.) 
అను శతపథప్రమాణము ననుసరించి (“ ప్రవోవాజా అభిద్యతోహవిష్మంతో 
ఘృతాచ్యా, నేవాంజిగాతి సుమయః” బు. ౨. 1.35.1.) ప్రభృతి బుక్కులు 
పదునొకండు వహ్నిసమింధన వేళలో పాడబడును. కాబట్టి సామధేని 
బుక్కులనబడును. ఈ సామిధేనులు ప్రకృతి యాగమున పద్భునైదును, వికృతి 
యాగమున పదునేడును అనువదింపవలయునని విధింపబడియున్నది. 
(“సప్తదశసామిధే నీరనుబ్రూయాత్‌” ఐత 1. 1.1.) (పంచదశసామిధేనీ రన్వాహ” 
శై. సం. 2.6.8.2.) అనువాక్యము లిందు ప్రమాణము. ఇట్లు విధివిహితమైన 
యనువాదము నిరర్ధక చునంజనదు. కాబట్టి పునరుక్తదోషము లేదని భావము. 
అనువాదము స్వీకరింపక సమాధానము చెప్పుట (పరిహరించుట) సరికాదు. 
అనగా, 

“వాక్య విభాగస్య చార్భగ్రహణాత్‌” 2.1.61. 

వాక్యవిభాగస్యచ = బ్రాహ్మణ వాక్యములలో నను వాదాది భేదముల 
విభాగము, అర్థ(గ్రహణాత్‌ = అర్ధవశమున శిష్టులచే స్వీకరింపబడుటవలన పై 
జెప్పిన సమాధానము తగినదే. 

శిష్టులు అర్ధవైచిత్ర్యము నెటింగి బ్రాహ్మణ వాక్యముల ననువాదాది భేదముల 
విభాగించిరి. ఒకానొక యర్థమును విధించువాక్యము విధివాక్య మనబడును. 
విహితార్థస్తుతిగానీ, ప్రతిషిద్ధార్థ నిందగానీ చేయు వాక్యము. అర్థవాద 
మనబడును. ఒకానొక విశేష విషయమును విధింపదలచి యొక మారు చెప్పిన 
దానిని మరల చెప్పుట యనువాదమనబడును. 

బ్రాహ్మణ వాక్యములను శిష్టు లెన్నివిధముల విభజించిరనగా 
“విధ్యర్థ వాదానువాద వచన వినియోగాత్‌” 2, 1,62, 

ఈ సూత్రమున వినియోగశబ్ద్బము భేదార్థకము. విధివచనము, అర్థ 
వాదవచనము, అనువాద వచనము నను బేధముతో 


బ్రాహ్మణ వాక్యములు 
మువ్విధములని సూత్రాభి ప్రాయము. 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 73 


అందు విధివాక్యము : - 

“విధిర్విధాయకః” 2, 1.63. 

విధాయకః = ఉపదేశకము (ప్రవర్తకము - చోదకము) అగు వాక్యము, 
విధిః= విధివాక్యమనబడును. ఒకవాక్యము ద్వారా ఏదే నొక కార్యమున 
ప్రవర్తింపుమనియో లేక వలదనియో విధించుట, “ఇది చేయుము. “ఇది 
చేయకుము” అనుట విధియందురు. 
ఉదాౌః- 

“స్వాధ్యాయో౭_ ధ్యేతవ్యఃి (శత. 11.58.83.) 

“అగ్ని హోత్రం హోతవ్యం” (శత. 2.2.2. 18) 

“సత్యంవది ధర్మంచర; స్వాధ్యాయాన్మా ప్రమదః; 

ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సీః; దేవపితృ కార్యాభ్యాం 

నప్రమదితవ్యం; మాతృదేవోభవ; పితృదేవోభవ.” 

తై. శ. 111. 

అర్థవాదము వ = 

“స్తుతిర్నిందా పరకృతిః పురాకల్ప ఇత్యర్ధవాదః” 2.1.64. 

స్తుతిః = స్తుతి, నిందా: = నింద, పరకృతిః = పరకృతి, పురాకల్పః= 
పురాకల్పము, ఇతి = అని, అర్థవాదః = అర్థవాదము నాలుగు విధములు. 

ఒకని నొక కర్మయందు (ప్రవర్తింపజేయుటకో, లేక యొక కర్మనుండి 
మరలించుటకో విధివాక్యముద్వారా యపేక్షింపబడి కొండొక యర్థమును 
ప్రశంసించుచునో లేక నిందించుచునో (ప్రవర్తించు వాక్యము అర్థవాద 
మనబడును. ఆ వాక్యము స్తుత్యాదిభేదముల నాలుగువిధములనిసూత్రార్థము. 

స్తుత్యాత్మకార్థ వాదము : - 

“సయధా ౭_ హిస్వచో నిర్ముచ్యేతవవం సర్వస్మాత్‌ 

పాష్మనో నిర్ముచ్యతే యేవవం విద్వానగ్ని హోత్రం 

జహోతి” (శత. 2.2.36) 

పాము కుబుసమునుండి విడివడునట్లు అగ్నిహోత్రము చేయు వ్యక్తి 
సర్వపాపములనుండి విముక్తుడగునని యభిప్రాయము. 

“ఏతద్ధవై దేవా వ్రతం చరంతి యత్‌ సత్యం, తస్మాత్‌ 

తేయశః యశోహవతి య ఏవం విద్వాన్‌ సత్యం 

వదతి” (శత. 1.1.1.5.) 


Scanned by CamScanner 


74 న్యాయ దర్శనము 


విద్వాంసులు సత్యవ్రతము నాచరింతురు. సత్యమాడు వారు యశస్సును 
బొందుదురని యభిప్రాయము. 

“శిరోవైయజ్ఞ స్వాతిథ్యమ్‌” (శత. 3.4.2.1) 

ఆతిథ్యము యజ్ఞమునకు శిరస్సువంటిది. 

నిందాత్మకార్థవాదము న్‌ ౯ 

“సమూలోవాఏష పరిశుష్యతి యో 2 నృత మభివదతి” 

(ప్ర. ఉ. 6.1.) 

అన్ఫతమాడు వ్యక్తి సమూలము నశించును. 

పరకృతిలోణార్థవాదము ఫ్‌ ల 

ఇతరునిచే చేయబడిన వ్యాహత విధివచనము పరకృతి, 

“హుత్వావపామేవాగ్రేః. భిఘారయత్యధపృషదాజ్యం, 

తదుహ చరకాధ్వర్యనః పృషదాజ్యమేవాగ్రేల భి 

ఘారయన్తి ప్రాణా అగ్నేః పృషదాజ్యసమితివదన్తః” 
(శత. 3.8.3.24) - 

వపను ముందు హోమముచేసి యటుపై పృషదాజ్యము నభిఘరించునని 
చెప్పి, మరల చరకాధ్వర్యులు పృషదాజ్యమగ్నికి ప్రాణములు కాబట్టి ముందు : 
పృషదాజ్యమునే యభిఘరించుననుట పరస్పర విరుద్ధమగుటచే నిది పరకృతి. 3 
ఇతిహాసము ద్వారా చెప్పునది పురాకల్ప మనబడును. 

“ఏతేన హేం(దోతోదైవావః, శౌనకోజనమేజయం పారిక్షితం 
యాఇుయాంచకార, తేనేష్ట్రాసర్వాంపాపకృత్యాం, సర్వాం (బ్రహ్మహత్యా 
మపజఘాన, సర్వాంహవై పాపకృత్యాం సర్వాం బ్రహ్మహత్యా మపహన్తి యో౬. : 
శ్వమేధేన యజతే” (శత. 13.5.6. 1) 

శౌనకుడు జనమేజయునిచే నశ్వమేధమును జేయించెను. అతడశ్వమేధము 
నొనర్చి సర్వపావకృత్యమును తొలగించుకొనెనని యభిప్రాయము. | 
ఈయర్థవాదములు విధివాక్యముతో కూడి యర్ధవంతములగును. స్వతంత్రముగా 
వీనికి సార్థకత యుండదు. 
అనువాతే | లక్షణము :- 

“విధి విహిత స్యాను వచన మనువాద” 2.1.65. 

విధి విహితన్య = విధిచే విధింపబడినదానిని, అనువచనం * 
పునర్వచనము = మరల చెప్పుట అనువాదః= అనువాదమనబడును. 


| 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ఆద్యాహ్నికము 75 


విధినిగానీ విహితార్థమునుగానీ ఉద్దేశించి యనేక పర్యాయములు చెప్పెడు 
వాక్యమనువాద మనబడును. (“త్రిః ప్రథమా మన్వాహ....”) అను 
నుదాహరణము నిట స్మరింపదగును. (అనువాదోపపత్తేశ్చ” 2.1.60) అను 
సూత్రమున అనువాద రూపార్ధవాదము స్పష్టపరుపబడినది. మజియు, (ఓదనం 
పచేత్‌) “అన్నము వండుము” అనునిది విధి వాక్యము. (ఆయుర్వచోబలం సుఖం 
ప్రతిభానం చాన్నే ప్రతిష్టితమ్‌) అని యర్ధవాదము. (పచతు పచతు భవాన్‌) 
ఇది యనువాదము. ఇందు (పచతు పచతు) వండుము వండుము అని 
రెండుమార్లు చెప్పుటలో త్వరగా వండుమని బోధయగును. ఇట్టి యర్ధమునుద్దేశించి 
యొక శబ్దము పెక్కుమారులనబడుట యనువాద మనబడునని 
సూత్రాభిప్రాయము. 

“నానువాద పునరుక్తయోర్విశేషః శబ్దాభ్యాసోపపత్తేః” 2. 1. 66. 

శబ్దాభ్యాసోపపత్తేః= చెప్పిన శబ్దమును మరలచెప్పుట యభ్యాసమనబడును. 
అట్టి యభ్యాసము అనువాద పునరుక్తములలో రెంటియందుండుటచే, అనువాద 
పురుక్తయోః = అనువాద పునరుక్తములలో, నవిశేషః = భేదము లేదు. 

అనువాద పునరుక్తములలో నభ్యానము (ఒక శబ్దము ననేక 
పర్యాయములనుట) సమానముగ నుండుటచే రెంటియందును భేదము లేదు. 
ఉత్తర పక్షము : - 

“శీఘ్రతర గమనోపదేశ పదభ్యాసాన్నా ౬_ విశేషణ” 2. 1.67. 

శీవ్రతర గమనోవదేశపదభ్యాసాత్‌ = లోకసిద్ధమైన శీవ్రతర 
గమనోపదేశమువలె నభ్యాసమును సార్థకమగుటవలన, నఅవిశేషః= అనువాద 
పునరుక్తములు సమానములు కావు. 

అనువాద పునరుక్తులలో నభ్యాసము సమానమైనను అర్థగతభేదము 
లేకపోలేదు. ఒకనిని త్వరగా వెళ్లుమని చెప్పదలచి 'వెళ్లు వెళ్లు అని చెప్పుట 
లోక సిద్దవిషయము. ఇందొక శబ్దము రెండుమార్లుచ్చరింపబడుటలో త్వరితము 
తెలుపబడును. కాబట్టి యిట పునర్వచనము సార్థకమై అనువాద మనబడును. 
నిరర్ణకముగా నొకపద మనేక పర్యాయము లుచ్చరింపబడుట పునరుక్తి 
యనబడును. కాబట్టి భేదము లేకపోలేదని సూత్రాభిప్రాయము. 

అన్ఫతాది దోషము లేవన్నంత మాత్రమున బ్రాహ్మణ వాక్యాదు లు 
ప్రమాణములా? యన, 


Scanned by CamScanner 


76 న్యాయ దర్శనము 


“మంత్రాయుర్వేద ప్రామాణ్యపచ్చ తత్రామాణ్య 

మాప్తప్రామాణ్యాత్‌” 2. 1. 68. 

మంత్రాయుర్వేద ప్రామాణ్యవత్‌ చ = (మంత్రమనగా నిటవేదమని 
యర్థము) వేదము, ఆయుర్వేదము నెట్లు ప్రమాణములో అట్లే, తత్రామాణ్యమ్‌ 
= (బ్రాహ్మణవాక్యప్రామాణ్యము ననియెజగ వలయును. కారణమేమని 
ఆప్తటప్రామాణ్యాత్‌ = (బవ్మావాదులగు బుమలు ఆవులు వారు 
ప్రమాణమగుటవలన. 

ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, అర్ధవేదమునని నాలుగు 
ఉపవేదములు. చరకసు(శ్రుతాదిబుషులు బుగ్వేదాదుల నాధారముగా తీసికొని 
చరకసు[్రుతాది గ్రంథములు రచించిరి. ఆ గ్రంథము లాయుర్వేద నామముచే 
వ్యవహరింపబడుచున్నవి. ఇందు + వేదానుకూలముగా నున్నంతవరకు 
సఫలములగుచు ప్రమాణము లగుచున్నవి. కాబట్టి వాని నుదాహరించుచు, 
నట్లే బ్రాహ్మణ వాక్యములును వేదానుకూలముగా నున్నంతవరకు ప్రమాణము 
లనియు ప్రతికూల స్థలముల నప్రమాణములన్నియు మహర్షి గోతముడు 
సూత్రమున తన యభిప్రాయమును వెల్లడించెనని భావము. 

ద్వితీయాధ్యాయమున ఆద్యాహ్నికము 


Scanned by CamScanner 


is 


77 
న్యాయ దర్శనము 


ద్వితియాగధ్యాయము 
(ద్వితీయాహ్నికము) 
క్షము : - (ప్రమాణ సంఖ్యానిర్ణయము) 
“న చతుష్ట్వ మైతిహ్యార్థాపత్తి సంభవాభావ (ప్రామాణ్యాత్‌” 


[ఈ 


పూర్వ, 
2.2.1. 
ఐతిహ్యోర్థాపత్తి సంభవాభావ ప్రామాణ్యాత్‌ = ఐతిహ్యము, అర్థాపత్తి, 
సంభవము, అభావమునను ప్రమాణములుండుటచే చతుష్ట్యమ్‌ = పహజముంలు 
నాలుగే యనుట, న = తగదు. 

. (పత్యక్షానుమానోపమాన శబ్బా: ప్రమాణాని) యని నూత్రించి 
ప్రమాణములు నాలుగేయని పూర్వాధ్యాయమున చెప్పియుండుట సరికాదు. 
కారణమేమన, ఐతిహ్యము. అర్భాపత్తి, సంభవము, అభావము నను మరి 
నాలుగు ప్రమాణములున్నవి. కాబట్టి ప్రమాణము లెనిమిదియని చెప్పవలయునని 
సూత్రాభిప్రాయము. 

“ఇట్లు చెప్పిరి” అను పరంపరగావచ్చు నైతిహాసిక జ్ఞానము 
ఐతిహ్యమనబడును. ఉపపాద్యజ్ఞానము ద్వారా ఉపపాదక కల్పన అర్థాపత్తి 
యనబడును. ఏదిలేకున్న ఏది కలుగు నేరదోయది ఉపపాద్యమనబడును. 
పగట భుజింపని వాడు రాత్రి వేళ భుజింపకున్న స్టూలుడు కాజాలడు. అతని 
యందు పీనత్వము కలుగజాలదు. రాత్రిభోజన మిట ఉపపాదకము, పీనత్వము 
ఉపపాద్యమునని భావము. 

అవినాభావవర్తియగు నొకవస్తువుయొక్క సత్తాజ్ఞానము వలన కలుగు 
మణతియొక పదార్థ సత్తాజ్ఞానము సంభవమనబడును. కుంచెడు ధాన్యమున్నదనిన 
మానెడునున్నదని వేరే చెప్పనవసర ముండదు. ఇట్లే యొక రూప్యమున్న దనిన 
పావులా యున్నదనుటలో నెట్టిసందియము నుండదు. 

అభావమన విరోధి. కొండొకచో వస్తువుయొక్క జ్ఞానము కలుగకుండుట 
యభావమనబడును. 

ఉత్తరపక్షము: - 

“శబ్బబతి హ్యానర్థాంతరభావాదమానేః రా ర్లాపత్తిసంభవా 

భావా నర్ధాంతర భావాచ్చా ప్రతిహేధః 2. 2,2 

శబ్దే = శబ్దప్రమాణమున, ఐతిహ్యానర్థాంతర భావాత్‌ = ఐతిహ్య ప్రమాణ 


Scanned by CamScanner 


78 న్యాయ దర్శనము 


మంతర్భావ మగుట వలనను, అనుమానేచ = అనుమాన ప్రమాణమున, | 
అర్థాపత్తి సంభవాభావానర్థాంతర భావాత్‌ = అర్థాపత్తి మున్నగు ప్రమాణము 
లంతర్భావములగుట చేతను, అ(ప్రతిషేధః = తూము నాలుగు కావని ' 
చెప్పుట తగదని సూత్రార్థము. 

ఐతిహ్యాదులు ప్రమాణములు కావని మేము చెప్పము. కాని యవి. 
ప్రమాణములయ్యు పూర్వము వర్ణింపబడిన ప్రత్యక్షాది ప్రమాణములలోనే ! 
చేరిపోవుటచే వానిని వేరుగా లెక్కింపము, కాబట్టి ప్రమాణములు నాలుగనుట | 
దోషము కాదని భావము. 
పూర్వపక్షము: - 

“అర్థాపత్తిరప్రమాణమ్‌ అనైకాంతికత్వాత్‌” 2.2.8 

అనైకాంతికత్వాత్‌ = వ్యభిచారియగుటవలన, అర్జాపత్తిః = అర్థాపత్తి, 
అ(ప్రమాణమ్‌ = ప్రమాణము కానేరదు. 

ఒక విషయమునుగూర్చి చెప్పగా మరియొక విషయము తెలియును. ' 
దాని నర్ధాపత్తియందుము. మేఘములు లేకున్న వర్షము కురియదని చెప్పగా ' 
మేఘములున్న వర్షము కురియునని బోధపడును. ఇట్లే స్టూలుడైన దేవదత్తుడు |; 
పగట భోజనమే చేయడనిన, రాత్రి భోజనము చేయుచున్నాడనికదా తెలియును. | 
కాని యీ జ్ఞానము సరియైనదనుటెట్లు? కారణమేమన: ఒకప్పుడు |: 
మేఘములున్నను వర్షింపవు. పగట భోజనము చేయకున్నను వాతరోగాదుల ;; 
వలనను కలుగవచ్చును. అర్జాపత్తి ప్రమాణమేయగునెడల నది యిట్లర్ధమును | 
వ్యభిచరించరాదు వ్యభిచారము కాననగుచున్నది. కాబట్టి యర్ధాపత్తి |, 
ప్రమాణముగా నంగీకరించి యనుమానమున నంతర్భావము జేయుట తగదని 
సూత్రాభిప్రాయము. | 

ఉత్తరపక్షము:- 

“అనర్థా పత్తా పర్థాపత్యభిమానాత్‌” 2,2,4 , 

అనర్థాఫత్తౌ = అర్జాపత్తి కాని దానియందు, అర్థాప పత్త్యభిమానాత్‌ స . 
అర్థాపత్తియని భావము కలుగుటచే, వ్యభిచారము కనబడుచున్నది. 

అర్థాపత్తి కానిదానిని - అర్భాపత్త్యాభాసమును అర్భాపత్తిగానెంచి 
పూర్వపక్షమున దోషము జూపబడినది. మేఘములున్నంత మాత్రమున వర్షము | 
తప్పక కురియును అనుట తగదు. ప్రతిబంధక రహితమగు మేఘములున్న 
వర్షము కురియును. రోగములేని యొక వ్యక్తి పగలు భుజింపక స్టూలుడుగానున్న | 


క వనన © RR... 
22 


et | 
Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 79 


' అతడు రాత్రి భుజించుచున్నాటనుట సిద్ధము. ఇట్లు కారణములేనియెడల 
' కార్యము కలుగదన్నపుడు దానికి వీపరీతముగ కారణమున్న కార్యము కలుగునని 
+ యర్ధాపత్తి ద్వారా తెలియను. కారణముండియు (పతిబంధకము (అద్దు) వలన 
కార్యోత్సాదనము కలుగకుండుట యర్ధాపత్తి కానేరదు. కాబటి ట్టి అర్జాపత్యాభాసము 
' నర్భాపత్తియని యెంచి దోషము జూపుట తగదని భావము. 
ప్రతిషేధా ప్రామాణ్యం చానైకాంతి కత్వాత్‌” 2.2.5. 

ఆనైకాంతికాత్వాత్‌ = వ్యభిచారి యగుటవలన, ప్రతిషేదా ప్రామాణ్యమ్‌ 
క (వ్యభిచారి యగుట వలన) అర్థాపత్తి (ప్రమాణము కాదను పూర్వపక్ష కథనము 
(ప్రతిషేధము) ప్రమాణము కాదు. 

“అర్థాపత్తి ప్రమాణము కాదు. త్లనైకాంతికమగుట వలని అను నీ పూర్వపక్ష 
: కథన మిట ప్రతిషేధమనబడును. ఈ ప్రతిషేధముచే నర్భాపత్తి యొక్క 
ప్రామాణ్యము నిషేధింపబడుచున్నది. కాని యర్ధాపత్తియునికి నికే ఇధింపబడుట 
' లేదు. కాబట్టి యీ ప్రతిషేధము స్వయముగా ననై కాంతికము - 
| వ్యభిచారియగుటవలన పూర్వపక్షి కథనమును సాధింపనేరదు. 
పూర్వపక్షి తన ప్రతిషేధమునకు అర్థాపత్తులన్నియు విషయమనక కొండొక 

యర్ధాపత్తియే విషయము అనగా 

తత్రామాతణ్యే వా నార్భాపత్త్య వ్రామాజ్యక్‌! 2.2.6. 

తత్రామాణ్యే వా = “పూర్వపక్షి ప్రతిషేధమనై కాంతికమయ్యు 
ప్రమాణమగునెడల, అర్భాపత్య్యప్రామాణ్యమ్‌ న = అర్థాపత్తి అప్రమాణము కాదు. 

అనైకాంతికత = (వ్యభిచారిత్వము) కొండొకతావున (ప్రమాణమగునెడ 
మా చెప్పు నర్ధాపత్తియు ప్రమాణమే యగును. అర్థాపత్తికి విషయము. 
కార్యోత్సత్తియున్న యెడల కారణము తప్పక ఉండితీరుననుటయే. 
ప్రతిబంధకమున్నచోట కారణము గార్యము నుదయింపజేయుననుటకాదు. 
కాబట్టి యర్ధాపత్తి ప్రమాణమై యనుమానాంతర్గతమగు ననుటలో నెట్టి 
దోషమును లేదని వివేకము. 

పూర్వపక్షము: - 

అభావము అనుమానాంతర్గతమా? 

“నాభావ ప్రామాణ్యం ప్రమేయాసిద్ధే” 2.2.7. 

అభావప్రమాణ్యం = అభావమున ప్రొమాణ్యము, న = లేదు, ప్రమేయాసిద్దేః 

= అభావమునకు ప్రమేయమే లేకుండుటవలన. 


Scanned by CamScanner 


న T 
అ 


80 న్యాయ దర్శనము 


ప్రతి ప్రమాణమున కేదో యొక ప్రమేయముండి తీరవలయును కదా! 
ప్రమేయములేని ప్రమాణముండదు. ప్రమాణమనగా ప్రమేయ బోధకమనికద్దా 
యర్థము. అభావమనగా లేకుండుట కాబట్టి యది యొకానొక ప్రమేయము 
నెట్లు బోధింపగలదు ? 

ఉత్తరపక్షము : - 

“లక్షితేష్వలక్షణ లక్షితత్వా దలక్షితానాం తతమేయ సిద్ధే” 2.2.8, 

' లక్షితేషు = లక్షితులలో కలిసియున్న, అలక్షితానాం = లక్షితులు కానివారు, 
అలక్షణలక్షితత్వాత్‌ = లక్షణాభావమువలన తెలియబడుటచే, తత్రమేయ సిద్ధిః 
= అభావప్రమాణప్రమేయము సిద్ధించుచున్నది. 

లక్షణముతో కూడినవారు లక్షితులు. లక్షణమనగా వ్యావర్తకము - వేరు 
చేయునది. ఒక గురుకులమున ననేకులు బ్రహ్మచారు లున్నారనుకొనుడు. 
అందుకొందటు హస్తములో వేదాది గ్రంథము లుంచుకొని తోడి బ్రహ్మచారులతో 
కలిసి యుపదేశార్థము గురు సమీపమున కేగిరనుకొనుడు. అపుడాచార్యుడు 
(గంథహస్తులనెడు లక్షణముతో కూడియుండని వారి నిటకు కొనిరమ్మని ' 
సంరక్షకునాజ్ఞపింపగా నతడు లక్షణ రహితులను - అలక్షితులను వేరుచేసి 
యాచార్యుని సమీపమున జేర్చును. ఇట లక్షణాభావమే కదా సంరక్షకున కా 
బ్రహ్మచారుల జ్ఞానమును కలిగించినది కాబట్టి యభావమునకు ప్రమేయము 
లేదనుట సరిగాదు. 

ఉత్తర పక్షము : - 

“అసత్యర్థే నాభావ ఇతిచేన్నాన్య లక్షణోపపత్తేః” 2.2.9. | 

అర్థే = అభావప్రతియోగియగు లక్షణరూప వస్తువు. అసతి = అలక్షిత = 
బ్రహ్మచారులలో లేకుండుటవలన, అభావః= లక్షణాభావము సిద్ధింపనేరదు, 
(అలక్షిత (బవ్మాచారులలో లక్షణమే లేకుండుట వలన 
నటలక్షణాభావమున్నదనుట యుచితముకాదని భావము) అందుమేని, న = 
అట్లు కాదు. అన్యలక్షణోపపత్తేః లక్షిత బ్రహ్మ చారులలోగల లక్షణాభావమిటీ ' 
సిద్ధించుచున్నది. 

ఏ వస్తువవెక్కడనుండునో యక్కడనే దాని యభావము నుండవలయును. 
అలక్షిత బ్రహ్మచారుల హస్తములలో వేదాది గ్రంథములుండుట యను లక్షణమే 
లేదు. కాబట్టి యిట లక్షణాభావ మొప్పదందుమేని సరికాదు. కారణమేమన, 
ప్రతియోగి స్థలముననే యభావముండవలయునన్న నియమమొండులేదు' 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 81 


ఒకచోటనున్న వస్తువున కభావము మరియొకచో లభించుట లోక సిద్ధము 
కాబట్టి, అలక్షిత బ్రహ్మచారులందుగల లక్షణము లేకుండుటయు నభావమే. 
ఆయభావమే వారిని సంరక్షకునకు బోధించి ప్రమాణమగుచున్న్చది. అభావమిట్లు 
ప్రమేయవంతమై ప్రమాణమగుటలో నెట్టి దోషమును లేదు. 

పై జెప్పిన విషయమునే స్పష్టపరుపదలచి ఛలముగా శంకించుచున్నాడు. 

“తత్సిద్ధేరలక్షితే ప్వ హేతుః” 22,10, 

తల్సిద్ధేః = లక్షితులలోనున్న లక్షణము యొక్క అభావము, అలక్షితేషు = 
లక్షితులుకాని వారిలో. అహేతుః= హేతువుకాదు. 

లక్షణాభావము సిద్ధించినమీదట నది యలక్షితులకు బోధకము 
కాగలదుకాని, యది సిద్ధింపక కానేరదు. లక్షణముండగా దాని యభావమెట్లు 
సిద్ధింపగలదు? లక్షణముకలదు. లేదు అనుట వ్యాఘాతమగును. లక్షితులలో 
లక్షణముండుటచే లేదనుట చెల్లదు. కాబట్టి లక్షణాభావమే సిద్ధింపనపుడది 
యలక్షితుల ప్రతిపత్తి (జ్ఞానము) కి హేతువెట్లు కాగలదు? 


“నలక్షణావస్థితా పేక్షాసిద్ధేణ” 2.2. 11. 

లక్షణావస్థితా పేక్షాసిద్ధేః = లక్షితులలోనున్న లక్షణము యొక్క యభావము 
అలక్షితులో సిద్ధించుటవలన, న = (ప్రతిపత్తి హేతువు కాదనుట తగదు. 

లక్షణముండు స్థలముననే దాని యభావమున్నదనినది సిద్ధింపనేరదుకాని, 
లక్షితులలోగల లక్షణమునకు అలక్షితులలో దాని యభావము సిద్ధించుటలో 
నెట్టి దోషము నుండదు. అలక్షితులన లక్షణాభావము కలవారనుటయే కదా! 
లక్షణమొకచోనుండి మరియొకచోదాని యభావమున్నదనుటలో 
వ్యాఘాతమునుకాదు. కాబట్టి లక్షితులలో గల లక్షణముయొక్కయభావము 
అలక్షితులలో సిద్ధించియది ప్రతిపత్తి హేతువగుటలో నెట్టి దోషములేదు. 

అయినను ఉన్నది లేదనుట వ్యాఘాతమే కదాయన, 

“ప్రాగాత్పత్తే రభావోపపత్తేశ్చ” 2. 2. 12. 

సూత్రము నందలి చకారము ధ్వంసాదులకుబోధకము. ప్రాగుత్పత్తే = 
ఉత్పత్తికి పూర్వముండు, అభావోపపత్తేః = అభావము సిద్ధించుట వలన. 

పూర్వసూత్రమున జెప్పబడిన లక్షితులలోగల లక్షణము యొక్క యభావమే 
యలక్షితులలో సిద్ధించుచున్నదనుట రుచింపకున్ను అల క్షితులలో నాలక్షణ 
మేర్చడుటకు ముందుదాని యభావ ముండును గదా. ఉత్పత్తికి పూర్వముండు 
నభావము ప్రాగభావమన బడును. అట్టి ప్రాగభావమైనను ప్రతిపత్తిహేతువు 


Scanned by CamScanner 


82 న్యాయ దర్శనము 


కాగలదు. 

ప్రమాణ లక్షణమును జెప్పుచు నాప్తోపదేశము శబ్దము ('ఆపోపదేశ్య 
శబ్దః 1.1.7.) అని చెప్పబడినది. ఆ శబ్దము నిత్యమా? యనిత్యమా యని 
యిపుడు విచారింపబడును. ఆకాశగుణమగు శబ్దము విభువు, నిత్యము, అధి 
వ్యక్తిధర్మకమునని కొందు’ గంధాదిగుణముతో కూడి ద్రవ్యములతో నుండి 
యభివ్యక్తి ధర్మకమని కొందటు. ఆకాశగుణమై ఉత్పత్తి వినాశములు కలిగి 
బుద్ధివలె ననిత్యమని కొందు’ మహాభూత సంక్షోభము వలన కలిగి 
యానాగ్రితమై యుత్ప్సత్తి వినాశములు కలిగినదని కొందు అందురు. కాబట్తి 
శబ్దము నిత్యమా? యనిత్యమా యని సంశయము కలుగగా అనిత్యమనిసిద్దాంత 
పక్షమును సూత్రించుచున్నాడు. 

“అది మత్తాదెంద్రియకత్వాత్‌ కృతకవదుపచారాచ్చ” 2.2. 18. 

ఆదిమత్వాత్‌ = (ఆదియన కారణము) కారణము గలదగుటవలన, 
ఐం(ద్రియకత్వాత్‌ = ఇం(ద్రియముచే (గ్రహింపబడుట వలన, 
కృతకవదుపచారాచ్చ = (కృతకమ్‌ = కార్యము) కార్యమువలె 
వ్యవహరింపబడుటవలనను శబ్దమనిత్యము. 

కారణమువలన నేర్చడునది కారణవంతమనబడును. కారణవంతము 
అనిత్యము. ఉదాహరణము ఫుంటపటములే. శబ్దము సైతము 
సంయోగవిభాగాదులవలన కలుగును. కాబట్టి కారణముగలదై 
యనిత్యమగుచున్నది. ఇట్లే దర్శనాంతరములను జెప్పబడినది 
(“సంయోగవిభాగాచ్చబ్దాచ్చ శబ్ద నిష్పత్తి?” వై. ద. 2.2.31.) 

ఇంద్రియముచే (గ్రహింపబడు సంయోగ విభాగాది గుణము నిత్యమ్ములైనట్లు 
శబ్దమును (గ్రవణేంద్రియముచే గ్రహింపబడుచున్నది. కాబట్టి యనిత్యమని 
తెలియుచున్నది. శాస్తాంతరమునను ఇట్లే చెప్పబడినది. (“శ్రోత్ర గహణోయో౭- 
ర్ధ స శబ్దః 2.2.21, వై. ద.) 

కృతకము (కార్యము) కృతకమువలె వ్యవహరింపబడును. అకృతకము 
(నిత్యవస్తువు) కృతక సమానముగ నెన్నడు వ్యవహరింపబడదు. కృతకములగు 
ఘటపటాదులుత్పత్తి వినాశములు కలవిగా చూడబడుచున్నవి. శబ్దమును 
వ్యవహరింపబడును. “శబ్దము జనించినది. శబ్దము నశించినది” యనుట 
వ్యవహారసిద్ధము. కృతకములందు తీవ్ర మందభేద వ్యవహారమున్న 
శబ్దమునను. తీవ్రశబ్దము, మందశబ్దమను వ్యవహారములు చూడబడుచున్తా 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 83 


కాబట్టి శబ్దమనిత్యమని భావము. 

పూర్వ పక్షము : - 

పై జెప్పిన హేతువులలో దోషమును జూపుచున్నాడు. 

“నఘటాభావ సామాన్య నిత్యత్వాత్‌ నిత్యేష్వ 

ప్యనిత్యవదుపచారాచ్చ” 2. 2. 14. 

ఘటాభావ సామాన్య నిత్యత్వాత్‌ = ఘటాభావము (ధ్వంసము), 
గోత్వాదిసామాన్యము రెండును నిత్యములగుటవలనను. నిత్యేవ్వ 
ష్యఇనత్యవదుపచారాచ్చ = ఆకాశాది నిత్యపదార్థములు ననిత్యములవలె 
వ్యవహరింపబడుటవలనను, న = ఆదిమత్వాది కారణములచే శబ్దము 
అనిత్యమనుట తగదు. 

ఆది కది (కారణవంతము) యగుటచే శబ్దమనిత్య మనుట సరిగాదు 
ఘటధ్వంసము ఆదికలదియైనను నిత్యముగా చూడబడుచున్నది. ధ్వంసమునకు 
ప్రతియోగి కాకుండుటయే నిత్యత్వముకదా? (ధ్వంసాప్రతియోగిత్వం నిత్యత్వమ్‌. ) 
ఘటధ్వంసమునకు మరల ధ్వంసము కలుగనేరదు. కాబట్టి యది ధ్వంసమున 
కప్రతియోగియై నిత్యమనబడుచున్నది. అందువలన శబ్దమాది కలదగుటచే 
ననిత్యమనుట వ్యభిచరించుచున్నది. 

ఐంద్రియకమగుటచే శబ్దమనిత్యమనుటకూడ గోత్వాది సామాన్యములు 
(జాతులు) ఐంద్రియకములయ్యు నిత్యములగుటచే వ్యభిచరించుచున్నది. 

ఇట్లే కృతకవదుపచార హేతువును వ్యభిచరించుచున్నది. కారణమేమన, 
'ఆకాశ్రెకదేశమున భూమియున్నది” యని నిత్యమగు నాకాశమున 
నేకదేశవ్యవహారము చూడబడుచున్నది. ఇట్లు ఆదిమత్వాది కారణములు 
మూడును (శబ్దమనిత్యమని సాధింపనుద్దేశింపబడినవి.) వ్యభిచరించుటచే 
శబ్ద మనిత్యమనుట తగదు. 
ఉత్తరపక్షము : - 

“తత్వభాక్తయోర్నానాత్వవిభాగా దవ్యభిచారః” 2.2. 15, 

తత్వభాక్తయోః= (నిత్యత్వము) తత్వము, భాక్తమునని, నానాత్వ విభాగాత్‌ 
= రెండు విధములగుటచే, అవ్యభిచారః= వ్యభిచారములేదు. 

ముఖ్యము గౌణము (తత్వభాక్తములు) నని నిత్యత్వము రెండు విధములు. 
ఉత్పత్తి వినాశములు లేకుండుట ముఖ్యనిత్యత్వము. ఉత్పత్తియో లేక వినాశమో 
లేకుండుట గౌణ నిత్యత్వము. ఘటధ్వంసాత్మక అభావము ఆత్మాదుల వలె 


Scanned by CamScanner 


86 న్యాయ దర్శనము 


“అనుపలంభా దప్యనుపలబ్ధి సద్భావన న్నా వరణానుప 

పత్తి రనుపలంభాత్‌” 2.2.20. 

అనుపలంభాదపి = ఆవరణానుపలబ్ధి యుపలంభము కాకుండుట 
వలనను, అనుపలబ్ది సద్భావవత్‌ = ఆవరణాద్యనుపలబ్ధి యున్నదని ' 
యంగీకరించినట్లు, అనుపలంభాత్‌ = ఆవరణానుపలంభమువలన, 
ఆవరణనానుపపత్తిః న = ఆవరణ సద్భావమును సిద్ధింపగలదు. 

మజియు ఉచ్చారణకు పూర్వము శబ్దము [గ్రహింప బడకుం డుటకు 
(ప్రతిబంధకముగా నావరణాదులుండిన, నందు వలన గ్రహింపబడలేదనవచ్చును, 
కాని యావరణాదులుపలబ్ధములగుట లేదు. వాని యనుపలబ్ధియట నున్ను 
దనుటకు కారణము వాని యుపలంభా భావమేకదా? ఉపలంభాభావము , 
ఆవరణానువ లబ్ధి కలదనుటకు హేతువైనట్లు, ఆవరణాదులు 
యుపలంభాభావము సైతము వాని సద్భావమును (ఉనికిని) ఎట్లు బోధింపదు? ' 
బోధించుననియే భావము. కాబట్టి యావరణముండుటచే శబ్బోచ్చా రణకు. 
పూర్వమది గ్రహింపబడుటలేదుగాని శబ్దములేక కాదు. 
ఉత్తరపక్షము : - 

“అనుపలంభాత్మకత్వా దనుపలబ్టే రహేతుః 2.2. 21. 

' అనుపలబ్దేః= ఆవరణాదులు యనుపలద్ది, అనుపలంభాత్మకత్వాత్‌ = 
ఆవరణాద్యుపలబ్ధ్యభావాత్మక మగుటవలన, అహేతుః= (తదనుపలబ్దేః 2.2.19. 
అను సూత్రమున జెప్పబడిన) హేతువు సరికాదు. 

ఉపలబ్ధమగు వస్తువు ఉన్నదందుము. ఉపలబ్ధము కాకున్న లేదందుము. 
ఇట్లు లబ్ధ్రృనుపలబ్భులు సదసద్విషయములు. అనుపలబ్ధియన నుపలబ్ధ్వభావమే. 
అభావమగుట వలన నుపలబ్ధిము కాదని భావము. 

ఆవరణమో సద్వస్తువు - భావాత్మకము. అట్టిదున్న పక్షమున నుపలబ్ధిము 
కావలయును. ఉపలబ్ధి యగుట లేదు. కాబట్టి లేదనుచున్నాము. కాబట్టీ 
యనుపలంభము వలన నావరణాదు న్నవనుట యహేతువు - పొసగదని 
భావము. 
పూర్వపక్షము : - 

“అస్పర్శత్వాత్‌” 2,2, 22, 

అస్పర్భత్వాత్‌ = స్పర్శరహిత మగుటచే, శబ్దము నిత్యము. 

ఆకాశాదులు స్పర్శములేనివై నిత్యము లనబడుచున్నవి. అట్లే శబ్దమును 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 87 


స్పర్శములేనిదగుట వలన నిత్యమే. 
ఉత్తరపక్షము : - 

“న కర్మానిత్యత్వాత్‌ ” 2,2, 23, 

కర్మానిత్యత్వాత్‌ = స్పర్శ రహితమయ్యు కర్మము అనిత్యమగుట వలన, 
న = శబ్దము స్పర్శలేనిదగుటచే నిత్యమనుట తగదని యర్థము. 

స్పర్శరహితమైనదెల్ల నిత్యమను నియమము లేదు. కర్మము 
స్పర్శరహితమేకాని నిత్యముకాదు. కాబట్టి శబ్దము నిత్యమనుటకు జెప్పబడిన 
అస్పర్శత్వహేతువు సరికాదు. 
పూర్వపక్షము : - 

“సంప్రదానాత్‌” 2.2. 24. 

సంప్రదానాత్‌ = సంప్రదానము వలన శబ్దము నిత్యము. 

గురువు శిష్యునకు శబ్దములను సంప్రదానము చేయును. (ఇచ్చును. ) 
శిష్యుడు వానిని గ్రహించును. శబ్దము నిత్యమగు నెడల నియ్యది సంభవింపదు. 
కాబట్టి శబ్దము నిత్యము. 
ఉత్తరపక్షము : - 

“తదంతరాలానుపలబ్దే రహేతుః” 2.2. 25, 

తదంతరాలానుపలబ్దేః = గురుశిష్యుల మధ్య శబ్దమవస్థితము కానందున, 
ఆ హేతుః = సంప్రదానహేతువు సరికాదు. 

సంప్రదీయమాన వస్తువు దాతృపరిగ్రహీత మధ్య (అంతరాలమున) 
నవస్థితమై గోచరించును. అట్లు గురుశిష్యుల 

“నాణు నిత్యత్వాత” 

అణునిత్యత్వాత్‌ = అణువు రూపము గలదయ్యు నిత్యమగుట వలన. న 
= శబ్ద నిత్యత్వ సాధక హేతువు సరికాదని సూత్రాభిప్రాయము. 

'నాణు నిత్యత్వాత్‌ అనునిది వాస్తవమున సూత్రముకాదు. భాష్యవాక్యము 
కాబట్టి వార్తి కాదుల నియ్యది కానరాదు. అందువలన సూత్రముల జేర్చనైతి. 

మధ్య నిచ్చిపుచ్చుకొను వేళ శబ్దమవస్థితమైయున్న సంప్రదాన హేతువు 
శబ్దనిత్యత్వమును సాధింపగలదు. కాని యట్లు శబ్దమవస్థితము కాకుండుటవలన 
నీ హేతువు సరికాదు. 
పూర్వపక్షము : - 


Scanned by CamScanner 


88 న్యాయ దర్శనము 


“అధ్యాపనా దప్రతిషేధః” 2. 2.26. 
అధ్యాపనాత్‌ = అధ్యాపనమువలన, అ(ప్రతిషేధః= సం(ప్రదాన 
మహేతువనుట సరిగాదు. 
గురుశిష్యుల మధ్య శబ్దము ప్రత్యక్షముగా గ్రహింపబడకున్నను 
అనుమానమున నది తెలియనగును. గురువుచే నీయబడి శిష్యునిచే 
నదిగ్రహింపబడకున్న నధ్యాపనము జరుగనేరదు. గురువుచే సంప్రదీయమాన 
శబ్దమును శిష్యుడు పొందుటయే యధ్యాపన మనబడునుగదా. కాబట్టీ 
సంప్రదాన హేతువు శబ్దనిత్యత్వమును బోధింపగదని భావము. 
ఉత్తరపక్షము : 
“ఉభయోః కా రన్యతరస్యాధ్యాపనా దవిప్రతిషేధఃి 2.2.27. 
ఉభయోః పక్షయోః = శబ్దము నిత్యము, అనిత్యమునను రెండు ' / 
పక్షములందును, అన్యతరస్య = ఏదో ఒక పక్షమంగీకరించుటచే అధ్యాపనాత్‌ ' 
అధ్యాపనము జరుగగలదు. కాబట్టి, అవి (ప్రతిషేధః = పైన త! 
మాధానము సరిగాదని యర్థము. ఎ 
గురువుచే నీయబడు శబ్దము గురుశిష్యులకుమధ్య నవస్థితమైయుండి - 
శిష్యునిచే గ్రహింపబడుట యధ్యాపనము కాబట్టి యంతరాలమున శబ్బావస్థితి : 
దాని నిత్యత్వమును సాధింపగలదనిగదా! పూర్వ పక్షి యభిప్రాయము. | 
శబ్ద మనిత్యమని సిద్ధాంతించు మేము గురువుచే నీయబడు శబ్దము 
సంతానవృత్తితో శిష్యుని ప్రాప్తించుట  యధ్యాపన  మందుము. ; 
ఇట్లుభయపక్షమందు సిద్ధించు నధ్యాపనము గురుశిష్యుల మధ్య శబ్దావస్థితిని . 
సాధించి తద్ద్వారా దాని “నిత్యత్వమును సాధించును గాని శబ్దసంతానమును '' 
బోధించి యనిత్యత్వమును సాధింపనేరదని చెప్పనేరము గదా! కాబట్టీ ' 
యధ్యాపనము నిత్యత్వమును సాధింపనేరదని యభిప్రాయము. 
భాష్యకారులు (వాత్స్యాయనుడు) ఆచార్యస్థ శబ్దమంతేవాసిని చేరుట | 
యధ్యాపనమా? లేక, నృత్యోపదేశము వలె గ్రహింపబడిన దాని ననుకరించుట |' 
యధ్యాపనమా? యని శంకించి యధ్యాపనము సంప్రదానమునకు లింగము |' 
కాదని నిరాకరించి యుండిరి. 
పూర్వ పక్షము : - 
“అభ్యాసాత్‌” 2,2, 28. 
అభ్యాసాత్‌ = అభ్యాసము వలన శబ్దము నిత్యము. 


బ్‌ lI 


అనను. 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 89 


ఒక్క విషయమునకు సంబంధించి యనేక క్రియలు కలుగుట యభ్యాస 
మనబడును. ఒక శబ్దమును మరల మరల నుచ్చరించుటయు, ఒకే రూపము 
ననేక పర్యాయములు దర్శించుటయు నభ్యాస మనబడును. అనేక పర్యాయము 
లొకే శబ్దము నుచ్చరింప వలయునన్న నది యవస్థితమై యుండవలయును. 
ఒకచో నవస్థితమై యుండని రూపమును మరల మరల చూచుట సంభవింపదు 
గదా! “ఒక రూపము ననేక పర్యాయములు చూచుచున్నారు? యనువాకముననేక 
పర్యాయములు అధ్యయనము చేయుచున్నాడు” అను తావులందు సమానముగ 
నభ్యాసము గోచరించుచున్నది. అభ్యాస మవస్థితమునకే సంభవించును. కాబట్టి 
శబ్దము నిత్యము. 
ఉత్తరపక్షము : - 

“నాన్యత్వే౭_ ప్యభ్యాసస్యోపచారాత్‌” 2. 2. 29. 

అన్యత్వేవ_ పి = శబ్దమనేక మైనను, అభ్యాసస్యోపచారాత్‌= అభ్యాసము 
సంభవ మగుట వలన, న = పూర్వపక్షి చెప్పినది సరికాదు. 

ఒకే రూప మనేక పర్యాయములు దర్శింపబడునట్లు, ఒకే శబ్ద మనేక 
పర్యాయము లనుట యభ్యాసము అను నియమము లేదు. శబ్దమొక్కటికాక 
యనేకములైనను అభ్యసింప వీలగును. అగ్ని హోత్రాది కర్మము లనేకములయ్యు 
నభ్యసింపబడుచున్నవి. (ద్విర్భుంక్తే ద్విర్షుహోతి. ద్వి రన్ఫత్యత్‌, త్రిరన్ఫత్యత్‌) 
రెండుమారులు భుజించుచున్నాడు. రెండు మారులు హోమము చేయుచున్నాడు. 
మూడుమారులు నృత్యము చేసెను. అనునిట్టి యనేకకర్మలందును అభ్యాసమును 
జూచుచున్నాము కాబట్టి గురువుచే నీయబడు శబ్బమొక్కటిగా నుండి 
యభ్యసింపబడుచున్న దను నియమములేదు. గురువుచే నుచ్చరింపబడు శబ్దము 
సంతానవృత్తితో ననేకము లగుచు శిష్యునిచే గ్రహింపబడి పునఃపునః 
అభ్యసింపబడును. 

ఇట్లు ఒక విషయముననే గాక యనేక విషయమునను అభ్యాసము 
సంభవమగుట వలన నభ్యాసహేతు వనై కాంతికమై శబ్ద నిత్యత్వమును 
సాధించుననుట పొసగదని సూత్రాభిప్రాయము. 
పూర్వపక్షము: - 

“అన్యదన్యస్మా దనన్యత్వా దన్య దిత్యన్యతా౭_ భావః” 2.2.30. 

అన్యాస్మాత్‌ = అన్యముకంటె, అన్యత్‌ = దేనినన్యమనుచున్నావో యది, 
అనన్యత్వాత్‌ = తనకంటె నన్యముకాదు, కాన, అన్యత్‌ ఇతి = అన్యము 


Scanned by CamScanner 


90 న్యాయ దర్శనము 


అనుదానిలో, అన్యతా £_. భావః= అన్యత్వమేలేదు. 

“అన్యత్వే౭. ప్యభ్యాసస్యోపచారాత్‌” అను సూత్రమున అన్యత్వము కలదని 
యెంచి హేతువునందు వ్యభిచారము చూపబడినది. లోకమున నెచ్చటను 
అన్యత్వమనునదియే లేదు. ప్రతివస్తువును తాను తనకంటె నన్యము కానేరదు. 

ట్లు ఏ వస్తువునందు నన్యత్వము సిద్ధింపనపుడు పూర్వ సూత్రమున జూపిన 
దోషము సరికాదని సూత్రభావము. 
ఉత్తరపక్షము: - 

“తదభావే నాస్య్య్రననన్యతా తయోరితరేతరా పేక్షసిద్ధేః” 2.2. 31. 

తదభావే = అన్యత్వమే లేనియెడల, అనన్యతా నాస్తి = అనన్యతములేదు. 
తయోః= అన్యత్వ - అనన్యత్వములు, ఇతరేతరా పేక్షసిద్ధేః = ఒకటి యుండిననే 
మతియొకటి యుండును. 

జగత్తున నన్యత్వమే లేకున్న; -అనన్యత్వమును లేదని సిద్ధమగును. 
అన్యత్వము నపేక్షించియే అనన్యత్వము సిద్ధించును కదా! కాబట్టి యందొకటి 
లేదు; రెండవది కలదనుట యసంగతము. మజియు లోకమున నొక వస్తువు 
తాను తన కంటె నన్యము కాకపోవచ్చును. కాని మజియొకదాని కంటె నన్యము 
కాదనుట యనుభవ విరుద్ధము. నీలము తనకంటె నన్యము కాకున్న పీతముకంటె 
నన్యము కాక యనన్యమే యనుట ఎట్లు పొసగును? కాబట్టి యన్యతా ౬ 
భావమును సాధింపబూనుట వివేకము కాదు. (స్వాపేక్షయా) తనకంటె నితరము 
అన్యమే యగును. అందువలన (నా౭_ న్యత్వేల_ ప్యభ్యా సస్యోపచారాత్‌) అను 
సూత్రమున జూపబడిన వ్యభిచార దోషము యుక్తమే యని అభిప్రాయము. 
పూర్వపక్షము : - 

“వినాశ కారణానుపలబ్జేః” 2,2, 32, 
వినాశకారణానుపలబ్టేః' = వినాశకారణము లభింపనందున. 
లోకమున ఘటఘాటాది కార్యము లనిత్యములు. వాని వినాళ 
కారణములును మనము జూడగలుగుచున్నాము. శబ్దమునకు వినాశకారణము 
లభింపనందువలన నదినిత్యమే యని భావము 
ఉత్తర పక్షము : - (ప్రతిబంధి సమాధానము) 
“ఆ(శవణ కారణానుపలబ్జేః సతత (శ్రవణ ప్రసంగఃి” 2. 2. 88. 
ఆశ్రవణ కారణానుపలబ్దేః= శబ్దము వినబడకుండుటకుగల కారణము 
- లభింపనందువలన, సతతశ్రవణ ప్రసంగః = = శబ్దమెల్లప్పుడు వినబడుచుండవలసి 


Scanned by CamScanner 


BOOS) - డ్యాటీియాహ్వికము 91 
యుండును, 

శబ్దము సిత్యసుగునడం నెల్లపుడు సది వినబిడుచుండ వలయును. నిత్యమై 
విసబడరుండుటకు కారణమేమి? అట్టి కారణవేడైన నున్న నది 
జభయబడపలయును కదా! కారణము లేకయే శబ్ధము నిత్యమై యుండియునది 
యిథిప్బుడు ఖినబడక యప్ఫడప్పుడు వినబడుచుండునని కల్పించుట యుక్తము 
రొనరదు. ఉన్న శబ్దము కారణము లేకయే యెల్లపుడు వినబడదని యంగీ 
కరంచు నెడల వినాశకారణము లభీంపకునృను శబ్ధము నశించ చునేయున్నది 
ఠొబిట్టి యది యనిత్యమనుటలోసు దోషము లేదు. 

(ప్రతిబంధి యుత్తరము నొసగి ముఖ్య సమాధానమిచ్చుచున్నాడు. 

“ఉపలభ్యమానేచాసుపలబభ్ధే రసత్వాదనపదేశః” 2.2.34. 

ఉపలభ్యమానేచ = (మతీయు) శబ్దవినాశ కారణము లభించుచుండ, 
అసుపలబ్జేః = దానియనుపలబ్ధి, అసత్వాత్‌= లేకుండుటచే, అనపదేశః= 
' వినాశకారణము అభింపలేదనుట సరికాదు. 

ఘటాదులవలె సుత్సనృవస్తువు నశించును అను నను మానము 
. ననుసరించి సంయోగ విభాగాదువలననే శబ్దము జనించుచున్నది కాబట్టి తప్పక 
; నశించునని సిద్ధించుచుస్పది. అవశ్యముగా నేర్చడు వినాశమయినను 
+ కారణములేకున్న నేర్చడనేరదు కాబట్టి వినాశకారణ మూహింపబడును. ఇట్లు 
, కారణముపలబ్ధమగుచుండ వినాశకా రణానుపబ్ధివలన శబ్దము నిత్యమనుట 
తగదు. అనుమానము ద్వారా సిద్ధించు వినాశకారణమువలన శబ్దము అనిత్యమే 
యని సూత్రాభిప్రాయము. పూర్వశద్ది వినాశమునకు కారణము తరువాతి శబ్దమే. 
అన్నిటికంటె చిపరి శబ్దము తనకంటె పూర్వముండు శబ్దమే వినాశ కారణముగా 
గలిగియుండునని వివేకము. 

వినాశకారణము (ప్రత్యక్షముగా సిద్ధింపవలయుననిన, 

“పాణి నిమిత్త ప్రశ్లేషాచ్చబ్దాభావే నానులపబ్ధీః” 2.2. 35. 

పాణినిమిత్తప్రశ్లేషాత్‌ = వాయింపబడి మైోగుచున్న కంచుగంట మున్నగు 
వస్తువులతో చేతినిసంయోగింపజేసినందు వలన, _శబ్బాభావే= శబ్దము 
నశించుచుండగా, నానుపలబ్ధిః= వినాశకారణము లభింప దనుటతగదు. 

ఉత్పన్న శబ్దము దేనివలన నశించుచున్నదో అదియే దానికి 
. వినాశకారణమనుట నిస్సంశయము. ఒక కంచుగంటను వాయించి యందు 
' శబ్దము బయలుదేరినపుడు చేతితో నాగంటను తాకిన వెంటనే శబ్దము నశించుట 


Scanned by CamScanner 


92 న్యాయ దర్శనము 


లోకసిద్ధము. ఇట్లు హస్తస్పర్శమువలన శబ్దము నశించుట చూచుచున్నామ్సు. 
ఇది ప్రత్యక్ష సిద్ధము. కాబట్టి వినాశకారణము లభింపకుండుట వలన శబ్దము 
నిత్యమే యనుట చెల్లదు. 

“అస్పర్శత్వా దప్రతిషేధఃొ 2.2. 36. 

అస్పర్భత్వాత్‌ = శబ్బాశ్రయము స్పర్శింపవీలుగాని దగుటవలన నది 
నిత్యమేయనుట, అప్రతిషేధః = ప్రతిషేధముకాదు. 

మటియు “పాణినిమిత్త ్రశ్లేషా' దను సూత్రమున శబ్దమును 
నశింపజేయుకారణము ప్రత్యక్షముగా సిద్ధించుచున్నట్లు నిరూపింపబడినది. 
కాబట్టి అస్పర్భత్వమను హేతువు శబ్ద నిత్యత్వమును సాధింపనేరదు. ఇట్లు 
శబ్దమనిత్యమనియే సిద్ధమగుచున్నది. 

“విభక్యంతరోపపత్తేశ్ళ సమాపే” 2.2.37. 

(పై సూత్రమంతయు నిందనువర్తించును) సమాసే = వ్యాకరణ శాస్త్రమున 
ప్రసిద్ధమగు సమాసమునందు, విభక్ష్యంతరోపపత్తేశ్చ= పూర్వముండు 
' విభక్తిస్థానములో మటియొక విభక్తి జనించుట వలనను, శబ్దమనిత్యమని 
సిద్ధించుచున్నది. 

అనేక పదముల నొకపదముగాచేసి వ్యవహరించుట వ్యాకరణ శాస్త్రమున 
నమానమనబడును. ఇట్లు కొన్ని వదములను జేర్చి యొక్కటిగా 
జేయునపుడాయా పదములలో గల విభక్తి లోపించి మణియొక విభక్తి 
యేర్చడును. ఇది యొక శబ్దసంస్మారము. శబ్దము నిత్యమగునెడల నిట్టి 
సంస్కారము పొసగనేరదు. నిత్యమున తరుగు పెరుగులు కలుగజాలవు. 
సమాసమున నొకవిభక్తి పోవుటయు, మతియొకటి యట చేరుటయు 
వ్యాకరణసిద్ధము. కాబట్టి శబ్దమనిత్యమేయని సూత్రాభిప్రాయము. 

ఇంతవరకు శబ్దమనిత్యమని నిర్ణయింపబడినది. ప్రస్తుతమున మణియొక 
విషయమును పరీక్షింపదలచి ముందుగా సంశయమును ప్రదర్శించుచున్నాడు. 

“వికారాదేశోపదేశాత్‌ సంశయః 2. 2.38. 

వికారాదేశోపదేశాత్‌ = వికారము, ఆదేశము నను నీ రెండునుపదేశింప 
బడుటవలన, సంశయః= శబ్దమునగల యొకవర్ణస్థానమున నేర్పడు మజియొక 
వర్ణము వికారమా? ఆదేశమా? యను సంశయము కలుగును. 

'దధ్యత్రి (దధి+ అత్ర) యనునిట్టి సంధిస్థలములందు (ఇకోయణచి) 
అను నిట్టి వ్యాకరణ సూత్రము ద్వారా ఇకార స్థానమున యకార 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము ౮కే 


ముపదేశింపబడుట వ్యాకరణ శాస్త్ర సిద్ధము. సంధిస్థలమున ఇకారము 
ఇత్వమును విడిచి యత్వమును బొందును. ఈ స్థితిని వికారమని కొందటు 
పలుకుదురు. ఇకారమును విడిచి దాని స్థానమున యకారము 
ప్రయోగింపబడుట అదేశమని కొందరు చెప్పుదురు" కాబట్టి వికారమా? ఆ 
దేశమా? యని సందేహము కలుగుట స్వభావము. ఇందు. విశారమనుట 
పూర్వపక్షము. ఆ దేశమనుట సిద్ధాంతమని భావము. 

(వికారవాదము) 

“ప్రకృతి వివృద్ధా వికార వివృద్ధేః” 2.2.39, 

ప్రకృతివివృద్ద్ధా = ప్రకృతి వృద్ధినొందిన, వికారవివృద్ధేః= వికార మందును 
వృద్ధికలుగుట వలన, ఇకారాదికి కలుగు యకారాది వికారముకాదని 
సూత్రార్థము. 

లోకమున మూల పదార్థము (ప్రకృతి) సవృద్ధి యేర్పడిన, దానిచే నేర్పడు 
(వికారము) కార్యము నందును వృద్ధి కలుగుట చూచుచున్నాము. సువర్ణమున 
పెంపుగలిగిన దానిచే నొనరింపబడు భూషణములందును. వృద్ధికలుగును. 
క్షీరమున నెంత పెంపుగలిగిన దాని వలన నేర్చడు దధి (పెరుగు) యందును 
సంతపెంపు గలుగును. దధి, భూషణములు క్షీర సువర్ణ వికారములగుట 
లోక విధితము. ఇట్లే “ఇ' కారమునకు “యి” కారము వికారమే యగునెడల 
ఇకారమున వృద్ధి కలిగినపుడు యకారమునను వృద్ధి కలుగవలసి యుండును. 
అట్లు కలుగకుండుట వ్యాకరణశాగస్రసిద్ధ విషయము. ఎట్లన, (దధి+ అత్ర= 
దధ్యత్ర) ఈస్థలమున 'ఆ' కారము ్రస్వము, (సుధీ+ ఉపాస్యః= సుధ్యుపాస్యః 
) ఈ స్థలమున “ఈ” కారము దీర్గము. ఈ, ఇ కార, “ఈ” కారస్థానముల 
నేర్పడు. యకారమొకటిగానే యుండును. ఈ రెండవ యుదాహరణమున 
'ఈి కార స్థానమున నేర్చడు “య” కారమునకును 'ఇ కార స్థానమున నేర్పడు 
యి కారమునకును నెట్టి భేదమును లేదు. ఇది వికారమగునెడల ప్రకృతి 
భూతమగు “ఇ కారమున వృద్ధి (పెంపు) కలుగుటచే 'యి కారమునను పెంపు 
గలుగవలసి యుండును. అట్లు కలుగక పోవుటచే వికారము కాదని 
యభిప్రాయము. 

పూర్వపక్షము : - 

“న్యూన సమధికోపలబ్టేః వికారాణా మహేతుః 2.2.40. _ 

వికారావామ్‌. = వినా ఆలు (కార్యములు) న్యూనసమధికోపల బే 


Scanned by CamScanner 


94 న్యాయ దర్శనము 


ప్రకృతిభూత (మూల పదార్థములకంటె హెచ్చుతగ్గులుగా నేర్చడుట లోకమున 
చూచుటచే, ఆహేతుః= ప్రకృతి ననుసరించి వికారమున హెచ్చుతగ్గులు ' 
కలుగవలయుననెడి హేతువు సరియైనదికాదు. 
మూలపదార్ధము (కారణపదార్థము) ననుసరించి మూలమున పెంపుగలిగిన 
పెచ్చుగా నేర్చడి, తగ్గుగలిగిన తక్కువగా నేర్చడునదియే వికారమను నియమము 
లేదు. నారికేళ బీజమునుండి యేర్చడు నారికేళాంకురము బీజముకంటె చిన్నదిగా ' 
జూడబడుచున్నది. మళ్దివిత్తనమునుండి యేర్చడు పటాంకురము విత్తనముకంటె . 
పెద్దదిగా నుండును. కాబట్టి మూలముకంటె వికృతులలో ' 
హెచ్చుతగ్గులుండవలననుట సరికాదు. అందువలన “ఇకారి స్థానమున ' 
ప్రయోగింపబడు యకారము వికారముకాక ఆదేశమే యగుననుట పొసగదు. " 
ఉత్తరపక్షము: - : 
“నాతుల్య ప్రకృతీనాం వికార వికల్పాత్‌” 2.2.41. జ 
అత్యు ప్రకృతీనామ్‌ = ప్రకృతి పదార్థములు భిన్నములయి నపుడు, వికార = 
వికల్పాత్‌ = వికార పదార్థములందును భేదముండవలసి యుండుటచే, న = = 
పూర్వోక్తశంక సరికాదు. 
“ప్రకృతి వివృద్ధా” అనుసూత్రమున (ప్రకృతి పదార్థము నను సరించి = 
వికారమున హెచ్చుతగ్గులు కలుగవలయుననుట (ఆదేశవాదులమగు) మా : 
యభిప్రాయము కాదు. (ప్రకృతిపదార్థము భిన్నమైనపుడు వికారమును భిన్నము : 
కావలసియుండుననుట మా యభిప్రాయము. నారికేళబీజము నుండి _ 
వటాంకురముగానీ వటబీజమునుండి నారికేళముగానీ కలుగనేరదు. ;; 
వటబీజమునుండి పటాంకురమే ఉద్భవించును. అట్లే 'ఇ' కారమునకు 'య' ; 
కారము వికారమగునెడల “ఈి కారమునకు 'యి కారముగాక మరియొకటియై ; 
యుండవలయును. అట్లుగాక 'ఇ' కార 'ఈి కారములకు రెంటికిని యకారమే : 
ప్రయోగింపబడుటచే 'యి కారము వికారము కాదు. ఆ దేశమే యగును. , 
పూర్వపక్షము :- 
“ద్రవ్య వికారే వైషమ్యవత్‌ వర్ణవికార వికల్పః” 2.2.42. | 
ద్రవ్యవికారే వై షమ్యవత్‌ = ద్రవ్యరూపమున వట నారికేళములు ' 
తుల్యములయ్యు విలక్ష్యఖమ్ములెనట్టు, వర్ణవికార వికల్పః= ఇకార ఈకారస్థానమున | 
ప్రయోగింపబడు యకారములు వర్లరూపమున సమానములయినను ' 
విషమములే. జ | 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 95 


__ వట నారికేళ వృక్షములు ద్రవ్యభావమున సమానము లైనను, ప్రకృతి 
(విజ) భెదమువలన వికారములగు నంకురములు భిన్నములు (విలక్షణములు) 
అయినట్లు ఇకార ఈకార స్థాన ప్రయుక్త యకారములు ప్రకృతి భేదమువలన 
విలక్షణములే యని యెటుగవలయునని వికారవాది యభిప్రాయము. కాబట్టి 
ఇకార స్థానిక యకారము వికారమేగాని యా దేశము కానేరదు. 

ఉత్తరపక్షము: - 

“న వికారధర్మానుపపత్తేః” 2.2, 48, 

వికార ధర్మానుపపత్తేః = యకారమున వికృతి ధర్మము లేకుండుటవలన. 
న = వికారవాది యభిప్రాయము సరికాదు. 

వికారములలో (ప్రకృతి ధర్మము కానరానంత వరకు (ప్రకృతులు 
భిన్నమై నంత మా(త్రముచేత తద్వికారములును భిన్నములే యనుట 
యెట్లుపొసగును? వట నారికేళ వృక్షములు, వాని మూలములగు బీజములు 
భిన్నములగుటవలన భిన్నములనుట తగదు. బీజధర్మము వృక్షమున 
చూడబడుచున్నది. అందుచే నవి భిన్నములనుట యుచితమే. యకారమున 
ప్రకృతి ధర్మములగు ప్రస్వత్వ దీర్ధత్వములు కనబడకుండుటచే ఇకార 
ఈకారములో వచ్చు యకారము వాని వికారము కానేరదు. 

(ప్రకృతి భూతమగు వస్తువులో నేధర్మములుండునో ఆధర్మములు 
కలిగియుండి వ్యూహభేదము (పూర్వరూపము పోయి క్రొత్తరూపము) కలుగుట 
వికారమనబడును. క్షీరము ప్రకృతిభూతమగు వస్తువు. పెరుగుదానికి వికృతి. 
పెరుగులో క్షీరధర్మముండును కాని క్షీరరూపము పోయి క్రొత్తరూపమొకటి 
యేర్చడును. కాబట్టి పాలకు వికృతి పెరుగు. 

“వికారప్రాప్తానా మపునరాపత్తేః” 2.2.44. 

వికారప్రాప్తానామ్‌ = వికృతి రూపము నొందిన ప్రకృతివస్తువులు, 

అపునరాపత్తేః= మరల స్వస్వరూపమును బొందవు. 
వికారము మరల ప్రకృతి రూపమును బొందదు. పెరుగు మరల 
పాలరూపమును బొందకుండుట లోకవిధితమే కాని, దధ్యత్ర అను పదమున 
ంధినపేక్షించినపుడు ఇకార స్థానమున యకారమును ప్రయోగింతురు. సంధి 
నపేక్షింపనపుడు (దధి+ అత్ర) ఇకారముచే ప్రయోగింతురు. కాబట్టి 
ఇకారస్థానమున ప్రయోగింపబడు యకారము దాని వికారము గాక ఆదేశమే 
యని సూత్రాభి ప్రాయము. 


Scanned by CamScanner 


96 న్యాయ దర్శనము 


పూర్వ పక్షము : - 
“సువర్ణాదీనాం పునరాపత్తే రహేతుః” 2. 2.45. 
సువర్ణాదీనాం = బంగారము మున్నగువని, పునరాపత్తేః= నగల రూపమున 
వికృతములయ్యు మరల పూర్వరూపమును బొందుట చూచుచున్నాము. కాబట్టి, 
ఆహేతుః= వికృతులు మరల ప్రకృతిరూపమును బొందవని చెప్పిన హేతువు 
సరికాదు. 
బంగారము నగలరూపమున వికృతరూపమును బొందియు మరల 
స్వస్వరూపమును బొందుచుండుట చూచుచున్నాము. అట్టియెడ వికారము 
ప్రకృతిరూవమును బొందనేరదనుట తగదు. కాగా యకారము 
ఇకారవికారముకాదనుటయు హేతుబద్ధము కాదు, 
ఉత్తర పక్షము: - 
“న తద్వికారాణాం సువర్ణభావావ్యతిరేకాత్‌” 2.2.46. 
" తద్వికారాణామ్‌ = సువర్ణవికారములయిన నగలు, సువర్ణభావా వ్యతిరేకాత్‌ 
= సువర్ణమే కాని, దానికంటె విలక్షణమైన వికృతిని బొందలేదు. కాబట్టి, న = . 
వికారము ప్రకృతిరూపమును బొందవని చెప్పిన హేతువు ఆహేతువు కాదు. . 
(ప్రతి యల్పవికారమును (ప్రకృతిరూపమును బొందదని సమాధానకర్త . 
యభిప్రాయముకాదు. ప్రకృతిధర్మము కలిగియుండి విజాతీయరూపమున . 
పరివర్తించు వికారము మరల ప్రకృతి రూపమును బొందదని యభిప్రాయము. , 
కాబట్టి క్షీర వికృతి దధియెనట్లు ఇకార స్థానమునవచ్చు యకారము దాని .. 
వికృతికాక యా దేశమే యగును. 
“నిత్యత్వే౭_ వికారాత్‌ అనిత్యత్వేచానవస్థానాత్‌” 2,2, 47. 
నిత్యతే = వర్ణములు నిత్యములయిన పక్షమున, అవికారాత్‌ = వికారమ 
సంభవము. అనిత్యత్వేచ = నిత్యములుకాని పక్షమున, అనవస్థానాత్‌ = . 
అవస్థాయిత్వము (స్థితి) లేనివగును. 
వర్భములు నిత్యములో లేక యునిత్యవులో యుగును. 
ఉభయపక్షములందును యకారము వికారమననొప్పదు నిత్య పక్షమున వర్ణము 
వికృతినొందజాలదు. వికృతి నిత్యత్వమునకు విరోధి. అనిత్యమైనచో ఇకారము 
నశించిన తదుపరి వచ్చు యకారము ఇకార వికృతియనుట ఎట్లుచెల్లును? | 
ప్రకృతి భూత వస్తువు అవస్థాయియై (స్థిరమై) న కదా వికృతి నొందగలుగును? = 
కాబట్టి యుభయవిధముల నెట్లు చూచినను ఇకార స్థానిక యకారము ఆ | 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్విత్రీయాహ్నికము 


దేశమే యననొప్పును. వికారమనుట పొసగదు. 
పూర్వపక్షము : - 
వికారవాది వర్ణములు నిత్యములను పక్షము నంగీకరించి తనవాదము 
రపరుప నుద్దేశించుచు సమాధానము నిచ్చుచున్నాడు. 
“నిత్యానా మంతీంద్రియత్వాత్‌ తద్ధర్మ వికల్పాచ్చ 
వర్ణవికారాణా మటప్రతిషేధః” 22,48. 
నిత్యానాం = నిత్యపదార్భములు, అతీం(ద్రియత్వాత్‌ = (కొన్ని 
ఇంద్రియగోచరములయినను) అతీంద్రియములగుటవలన, తద్ధర్మవికల్పాత్‌ = 
వాని ధర్మములలో వికల్పము కలుగుట కవకాశముండుటచేత, వర్ణవికారా = 
' ణామ్‌ = వర్ణములు నిత్యములైనను వానికి వికారములు, ఆప్రతిషేధః = 
కలుగవని చెప్పవీలుపడదు. 
' నిత్య పదార్థము లన్నియు నొకే విధముగ నుండు' నన వీలుపడదు. 
' కొన్నిట నొక ధర్మము, మరి కొన్నిటి మరియొక ధర్మము చూచుచున్నాము. 
ఆకాశ పరిమాణ్వాది నిత్యపదార్థములు ఇంద్రియములకు గోచరములు కావు. 
; గోత్వ పృథివీత్వాది జాతులు నిత్యము లైనను ఇంద్రియ గోచరములేయని 
; శాస్త్ర మంగీకరించు చున్నది. ఇట్టి వికల్పము నిత్య పదార్థములలో నంగీకరించు 
; చున్నాము. కాబట్టి, ఆకాశాది నిత్య పదార్థములలో వికారము లేకున్నను 
; వర్ణములు నిత్యములయినప్పటికీ వికారవంతము లని చెప్పిన దోషమేమి? 
' కాగా వర్ణములు నిత్యములని యంగీకరించిన పక్షమున ఇకారస్థానిక యకారము 
వికారమని చెప్పవలను పడదనుట తగదు. 
“అనవస్థాయిత్వేచ వర్చోపలబ్ధివత్‌ తద్వికారోపపత్తిః 2. 2.49 
' _అనవస్థాయిత్వేచ = వర్ణముల నిత్యములై స్థాయిత్వము లేనివైనను, 
| వర్మొపలబ్దివత్‌ = అవి (శ్రవణేంద్రియములచే గ్రహింపబడుచున్నట్లు, 
తద్వికారోపపత్తి: = వర్ణవికారమును సంభవమే. 
' వర్ణము లనిత్యము లను పక్షమున నవి స్థాయిత్వము లేనివగుటచే వానికి 
' వికారములు కలుగుట కవకాశము లేదందులేని యది సరికాదు. కారణమేమన, 
అనిత్యవు . లయినను (శ్రవణేంద్రియముచే 
, గహింపబడుచున్నట్లాదేశవాదులయిన మీరు నంగీకరించుచున్నారుకదా! 
, స్థాయిత్వము లేనివై (శ్రవణముచే (గ్రహింపబడునట్లు వికారము నేల 
౦దజాలవు? పొందగలవు. కాబట్టి యుభయపక్షములందును ఇకారస్థానిక 


97 


శిబి 


Scanned by CamScanner 


అతనన హూ 


98 న్యాయ దర్శనము 


యకారము వికారమేగాని యాదేశము కాదని పై రెండు సూత్రముల 
తాత్పర్యము: - 
ఉత్తరపక్షము :- 

“వికార ధర్మిత్వే నిత్యత్వాభావాత్‌ కాలాంతరే 

వికారోపపత్తేశ్చాప్రతిషేధఃి 2.2.50 

వికారధర్మిత్వే = వర్ణములు వికారము కలవగుచో, నిత్యత్వా భావాత్‌ = 
నిత్యములు కాజాలవు. చ = మరియు, కాలాంతరే = వర్ణస్థితి కాలముకంటె 
భిన్నమైన కాలములో, వికారోపపత్తేః= వికారము కలుగు చున్నది. కాబట్టి, 
ప్రతిషేధః= వర్ణములు నిత్యములు, అనిత్యములునను నుభయపక్షములందును 
వికారవాద మయుక్తమనుట నిషేధింపబడదు. 

నిత్యవస్తువుల స్వరూపము మారజాలదు. మారినట్లయిన నవి 
నిత్యముకావు. నిత్యత్వము, వికారము నను నీ రెండు ధర్మములు పరస్పర 


విరుద్ధములు. కాబట్టి యవి రెండు నొక వస్తువున నుండనేరవు. అందువలన 
. వర్ణములు నిత్యములు, వికారవంతములు ననుట పొసగదు. 


వర్ణముల నిత్యములను పక్షమున నవి స్థాయిత్వము (స్థిరత) లేనివగుటచే 


. వికారము కలుగు సమయమున నుండి జాలవు. కాబట్టి యేది లేదో దాని 


వికారమెట్లు గలుగగలదు? వికృతివేళ ప్రకృతి యుండి తీరవలయును. దధి+ 
అత్రయనునపుడు ఇకారముండును యకారముండదు. దధ్యత్ర యని సంధించి 


. పలుకునపుడు యకారముండును, ఇకార ముండదు. అట్టిచో ఇకార 


యకారములకు ప్రకృతి వికృతి భావమెట్లు చెప్పనగును? కాబట్టి ఇకార స్థానిక 
యకారము భయపక్షములందును ఆదేశమే యగునుకాని వికారము కాజాలదు. 
“ప్రకృత్యనియమాత్‌” 2.2.51. 
ప్రకృత్యనియమాత్‌ = వర్ణవికారములకు ప్రకృతినియమము లేక 


| పోవుటవలనను వికారవాదము యుక్తము కానేరదు. 


మణియు లోకమున, నేది దేనికి ప్రకృతియో యది దాని కెన్నడును 
వికృతికాక ప్రకృతిగా నుండుటయే చూచుచున్నాము. ఇట్లే ఏది దేనికి వికృతియో 
యదిదానికి సర్వదా వికృతియే యగును” గాని ప్రకృతి కానేరదు. 

క్షీరము దధికి ప్రకృతి. దధి క్షీరమునకు వికృతి. ఈ దధి క్షీరములో 
నొకప్పుడు దధి క్షీరమునకు ప్రకృతియగుటయు, మరియొక యెడ వికృత 
యగుటయు జూడనేరము. క్షీరము సర్వదా ్రకృతియే. దధి వికృతియే. 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 99 


వర్ణవికారములో నిట్టి ప్రకృతి వికృతి నియమములు కానరావు. 'దధ్యతి' 
యను స్థలమున ఇకార స్థానమున యకారము ప్రయోగించుచున్నాము. కాబట్టి 
యట ఇకారము. ప్రకృతి, యకారము వికృతియగును. 

'విధ్యతి” అను స్థలమున వకారోత్తర ఇకారము యకారస్థలమున 
ప్రయోగింపబడుచున్నది. కాబట్టి యిట యకారము ప్రకృతి, ఇకారము వికృతి 
యగుచున్నది. కాగా ఇకార యకారములు ఒకచో ప్రకృతి భావమును, 
మరియొకచో వికృతిభావమును పొందుచు ప్రకృతి వికృతి నియమములను 
వ్యభిచరించు (నుల్లంగించు) చున్నవి. కాబట్టి వికార వాదము యుక్తి సంగతము 
కాదని సూత్రాభిప్రాయము 

(విద్యతి). వ్యధ = హింసాయా, అను ధాతురూపము, “ఇగ్యణః 
సంప్రసారణమ్‌” అను సూత్రము ననుసరించి వకారోత్తరయకార మునకు 
ఇకారమాదేశమగును. 
పూర్వపక్షము : - 

“అనియమే నియమాన్నానియమళొ 2.2.52. 

అనియమే = ప్రకృత్యనియమమున, నియమాత్‌ = నియమముండుట 
వలన, అనియమః= అనియమము, న = లేదు 

ఇకార స్థానమున యకారము, యకారస్థానమున ఇకారము 
ప్రయోగింపవలయునను వ్యవన్గయొకటి వర్శవికార విషయమున 
గాననగుచుండుట వలన అనియమ మెక్కడ నున్నది? నియమమే కలదు. 

ఉత్తరపక్షము: - 

“నియమానియమవిరోధాదనియమే నియమాదటప్రతిషేధఃి 2.2.58. 

నియమానియమ విరోధాత్‌ = నియమము: అనియమము నను రెండును 
పరస్పర విరుద్ధములు. (అవి రెండు నొకయధికరణమున నుండజాలవు) కాబట్టి, 
అనియమే = ప్రకృత్యనియమమున, నియమాత్‌ = నియమముండుట వలన, 
అప్రతిషేధః= ప్రకృత్యనియమము కాదనుటతగదు. 

ప్రకృత్య నియమములో నొక వ్యవస్థయున్నను ప్రకృతి కుండవలసిన 
నియమమున్నట్లు కానేరదు. నియమమనగా నొక యర్థము నంగీకరించుట. 
అనియమ మన దాని నిషేధము. కాగా నియమానియమములు పరస్పర 
విరుద్ధములై యొక యధికరణమున నుండజాలవు. అంగీకృతార్థము, 
ప్రతిషిద్ధార్థము రెండు నొక్కటి కానేరవుకదా! అ నియమములలో వ్యవస్థ 


Scanned by CamScanner 


100 న్యాయ దర్శనము 


యున్నంతమాత్రమున అ నియమము నియమ మెన్నడును కాజాలదు. కాబట్టి 
ప్రకృతి వికారము కుండవలసిన నియమము లేకపోవుటవలన ఇకార న్మానిక 
యకారమాదేశమే కాని వికారమెన్నడును కానేరదు. 

(ఆదేశమే వికారమని వ్యవహరింపబడుట) 

“గుణాంతరాపత్తుపమర్దహ్రాస వృద్ధిలేశ శ్లేషేభ్యస్తు 

వికారోపపత్తే ర్వర్ణవికారాః” 2.2.54. 

గుణాంతరాపత్తిః= ధర్మియుండగా ధర్మాంతరము కలుగుట. ఒకానొక 
పదమున అనుదాత్తముపోయి దాని స్థానమున నుదాత్త మేర్చడుట (ధధ్చా) 

ఉపమర్దః= ధర్మిపోయి దాని స్థానమున మరియొక ధర్మిప్రయోగింపబడుట 
(అస్థిస్థానమున భూప్రయోగము) 

హ్రాసః= దీర్హమునకు హ్రస్వము ప్రయోగించుట, (శ్రీపమ్‌) 

వృద్ధిః= ప్రస్వమునకు దీర్హము (ఆచీకమత) 

లేశః= లాఘవము, తగ్గింపు (స్త) 

శ్లేషః = ప్రకృతికో, ప్రత్యయమునకో యధికముగా చేరుట = ఆగమము. 
(సంస్కర్తా) 

గుణాంతరా....... న్లేషేభ్యః= గుణాంతరాదులవలన, వికారోపపత్తేః= 
ఒకదాని ప్రయోగమున కన్యమును ప్రయోగించుట యను వికారము 
సంభవించుట వలన, వర్ణవికారాః= ఇట్టితావులో వర్ణవికారమని చెప్పుట తగును. 

పైన జూపినట్లు వ్యాకరణ శాస్త్ర రీతి ననుసరించి యా యా స్థలములందు 
కలుగు ప్రయోగవిధులలో వికార శబ్ద ప్రయోగము చేయబడును. 

(పదనిరూపణము) 

“తే విభక్యంతాః పదమ్‌” 2.2. 55. 

త్రే = ఆవర్ణములు, విభక్యాంతాః= అంతమున విభక్తిగలవై పదమ్‌ = 
పదమని వ్యవహరింపబడును. 

విభక్తులు రెండు విధములు. నామికి. అఖ్యాతికి. నామ విభక్తి 'సుప్‌' 
అనియు, ఆఖ్యాతవిభక్తి (క్రియావిభక్తి) 'తిజ్‌ అనియు ననబడును. ఈ 'సుప్‌' 
'తిజొ లు అంతము నందుగల వర్ణములు పద మనబడును. వ్యాకరణాచార్యుడు 
పాణిని (సుప్‌ తిజంతం పదమ్‌) సుబంతము. తిజంతము పదమని 
సూత్రించియున్నాడు. ఇట్లు పదము నామము, ఆఖ్యాతము నని రెండు 
విధములగును. 


Scanned by CamScanner 


(పదార్థ నిరూపణమున సంశయము) 
“వ్యక్యాకృతి జాతి సన్నిధా వుపచారాత్‌ సంశయః” 2.2.56. 
వ్యక్యాకృతి జాతి సన్నిధౌ = వ్యక్తి ఆకృతి, జాతి యను నీ మూడు 

నత్యంతసమీపవర్తులు (అవినాభావ వృత్తు) అగుటచే, ఉపచారాత్‌ = గోవు 
అను పదప్రయోగమువలన, సంశయః= పదమునకు వ్యక్తి అర్థమా? 
ఆకృతియా? జాతియా? యని సంశయము కలుగును. 

లోకమున సర్వత్ర పదమునకు, పదార్థమునకు సంబంధ ప్రాప్తి 
యుండుటచేతనే పదప్రయోగము చేయబడుచున్నది. వ్యక్తి, ఆకృతి, జాతి యను 
నివి పదార్థము కాకున్నచో నాయర్థమున “పదము” ప్రయోగింపబడనేరదు. 
వ్యక్యాకృతి జాతులు పరస్పర మవినాభావ సంబంధము కలవిగా 
తెలియనగుచున్నవి. గో పదము వలన గో వ్యక్తియు, గో జాతియు తదాకృతియు 
తెలియుటచే నిందు పదమున కర్థమేది యని సంశయము పొడమును. 

కొందటు వ్యక్తి పదార్థమందురు. మరికొందరు ఆకృతియని నుడువుదురు. 
వేరొక కొందరు జాతి యందురు. వైదికులు మాత్రము వ్యక్యాకృతివిశిష్టజాతి 
అని వాకొనుచున్నారు. 

గోవుమున్నగు ద్రవ్యము వ్యక్తులనియు, అవయవ సన్నివేశము 
ఆకృతియనియు, గోత్వాదులు జాతి యనియు వివేకము. 

వ్యక్తియే పదార్థమను వాని సమాధానము. 

“యాశబ్దసమూహత్యాగపరి గ్రహసంఖ్యావృద్య్యపచయ 

వర్ణసమానానుబంధానాం వ్యక్తాపుపచారాత్‌ వ్యక్తిః” 2.2.57. 

యా శబ్ద... అనుబంధానమ్‌= యచ్చబ్దాదులు, వ్యక్తా = వ్యక్తి యందు, 
ఉపచారాత్‌ = ప్రయోగింపబడుటవలన, వ్యక్తిః= వ్యక్తి పదార్థము 

(1) యాశబ్దః= 'యా” అను పదముతో కూడిన వాక్యము (యాగౌస్తిష్టతి. 


యాగౌర్నిషణ్ఞా. ఏయావు నిలుచున్నదో, ఏ యావుకూర్చున్నదో) ఈ వాక్యములో 


ఆవునకు కూర్చుండుట, నిలుచుండుటయను క్రియకు సంబంధము 


తెలియుచున్నది. గోపదమునకు వ్యక్తి అర్థముకాక ఆకృతి pes 
వాని కా క్రియలతో నెట్లు సంబంధము పొసగును? వ్యక్తి ద్రవ్యమగుట 


నందు క్రియ గలుగనగును. ఆకృతి జాతులు నిట్రియలగుటచే వానికి క్రియలతో 


నన్వయము వీలుపడదు. కాబట్టి గోపదమున కర్థము ద్రవ్యమగు వ్యక్తియే 
యని యభిప్రాయము. 


Scanned by CamScanner 


102 న్యాయ దర్శనము 


(2) సమూహః= సముదాయము (గవాంసమూహః) గోవుల సమూహము, 
ఆవుల సముదాయమును చూచి గోసమూ హమనిన నట ద్రవ్యసముదాయ 
మర్ధ్థమగునుకాని జాత్యాకృతులు బోధపడవు. 

(3) త్యాగః = దానము, తన స్వత్వమును విడిచి యందితరులకు 
స్వత్వమును కలిగించుట.' (యాచకాయ గాందదాతి) యాచకునకు గోవు 
నిచ్చుచున్నాడు ఇట త్యజింపబడునది ద్రవ్యముకాని జాత్యాకృతులు కావు. 

(4) .పరిగ్రహః= ఒకనిచే నీయబడిన దానిని ఆదరపూర్వకముగా 
గ్రహించుట. (గాం పరిగ్భహ్హాతి) గోవును గ్రహించుచున్నాడు. ఇట ద్రవ్యమే 
(గ్రహణ యోగ్యముకాని జాత్యాకృతులు కానేరవు. 

(5) సంఖ్యా = గణన. (వింశతిర్గ్లావః) ఇరువదియావులు పదియావులు. 
ఇటను ద్రవ్యమే. 

(6) వృద్ధిః= వర్ధిల్లుట. (వర్ధతేగౌః) ఆవు పెరుగుచున్నది. ఇందునను 
ద్రవ్యమే. 

(7) అపచయః= క్షయము. (గౌరకృశ్యత్‌) గోవు కృశించినది. 

(8) వర్ణః= రంగు. 

(9) సమాసః = బాగుగా కూర్చుండుట. 

(10) అనుబంధః = సరూప (ప్రజననము. తనవంటి దానిని 
_ జనింపజేయుట. ఇట్టి తావులందన్ని యెడల పదార్థము వ్యక్తియగును కాని 
జాత్యాకృతులు కాజాలవని సూత్రాభిప్రాయము, 

(వ్యక్తివాద నిరాకరణము). 

“న తదనవస్థానాత్‌.” 2. 2.58. 

తదనవస్థానాత్‌ = యాశబ్దాదులు వ్యక్తియందే వ్యవస్థితము కాక పోవుట = 
వలన, న = వ్యక్తియే పదార్థమనుట తగదు. 

యాశబ్దాదులు కేవలము వ్యక్తినే బోధించు పక్షమున వ్యక్తి పదార్థము 
కాగలదు. గోవు నిలుచున్నది అనినపుడు గోత్వవిశిష్ట గో వ్యక్తి నిలుచున్నది 
యను నర్థము, సూచింపబడును. జాతిరహిత వ్యక్తి మాత్రము నిలుచున్నదను . 
వ్యవస్థ యెన్నడును కలుగనేరదు. కాబట్టి జాతివిశిష్ట వ్యక్తియే పదార్థము ' 
కాగలదు. 

ఒకానొక పదప్రయోగమున కేవల వ్యక్తియే తెలియబడిన వినువానికీ ' 
వ్యక్తి మాత్రము బోధపడి జాతి తెలియబడకుండ వలసియుండును. లోకమున ' 


అ నమా. కకక కుతకుత కునుకు సస సతత జనా... 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 103 


నట్లు చూచుట లేదు. నిలుచుండుట మున్నగు (క్రియలు జాత్యాకృతులతో 
నన్వయింవజాలవు. కాబట్టి వ్యక్తియే పదార్థమనుటయు సరిగాదు. 
కారణమేమన, కీియాగుజములు జాత్యాకృతులతో సాక్షాదన్వయము 
బొందజాలక పోయినను వ్యక్తిద్వారా మతు కాబట్టి యే దోషము 
నుండదని సూత్ర తాత్పర్యము. 
వ్యక్తి మాత్రము పదార్థముకాక జాతివిశిష్టవ్యక్తి పదార్థమగు పక్షమున 
క యెడల కేవల వ్యక్తి యందు పద ప్రయోగమేల చూడబడుచున్నదన. 
సహచరణ స్థాన తాదర్థ్యవృత్త మాన ధారణ 
సామీష్య యోగ సాధనాధిపత్యేభ్యో బ్రాహ్మణ 
మంచ కట రాజసక్తు చందన గంగా శాటకాన్న 
రుషేష్వతద్భావేఐ_పి తదుపచారః” 2.2.59. 
హచరణ స్థాన Te ఆధి పత్యేభ్యః= సహచరణాదు వలన, 
అకా న. లేకున్నను, ఆయర్థములం దెట్లా వదములు 
ప్రయోగింపబడుచున్నవో యట్లే, తదుపచారః= వ్యక్తి మాత్రమర్థము కాకున్నను 
వ్యక్ష్యర్ధముననే కొన్ని యెడల ప్రయోగింపబడును. 
సహచరణమ్‌ = సాహచర్యము - అవినాభావ సంబంధము స్థానమ్‌ = 
స్థితి తాదర్ధ్యమ్‌ = తదర్ధత, వృత్తమ్‌ = హిత ప్రవర్తనాది చరిత్ర, మానమ్‌ = 
పరిమాణము, / అస్‌ = ధృతి, సామీష్యమ్‌ = సమీపత, యోగః= 
గుణాదుల సంబంధము, సాధనమ్‌ = హేతువు, ఆధిపత్యమ్‌ = స్వామ్యము. 
(బ్రాహ్మణః= బ్రాహ్మణుడు, మంచః= మంచెమీదనున్న వ్యక్తి, కటః= 
వీరణము, గంగా= గంగాసమీప ప్రదేశము, శాటకః= వస్త్రము. అన్నమ్‌ = 
ప్రాణమ్‌ 
ప్రయోగములు : - (యష్టికాన్‌ భోజయ; (బ్రహ్మ దండాన్‌భోజయ) 
యష్టికులను భుజింపజేయుము, (బ్రహ్మ దండులను భుజింపజేయుము. 
ఇట్టియెడల యష్టిక బ్రహ్మదండ శబ్దములకు వైదిక జ్ఞానోపదేశకులైన 
బ్రాహ్మణులని యర్థము. యష్టిక బ్రహ్మదండ శబ్దములు డండవాచకములయ్యు 
బ్రాహ్మణార్థమున '( (ప్రయోగింప బడినవి; కారణము సాహచర్యము. 
(మంచాః క్రోశన్తి) మంచెలు కేకలువేయుచున్నవి. ఇట మంచె శబ్దము 
మంచెమీదనున్న వ్యక్తి వ్యక్తిని తెలుపును. స్థితి కారణము. 
(కట మానయ) కటమును తెమ్ము కటమనగా చాప. కాని యిట చాప 


Scanned by CamScanner 


104 న్యాయ దర్శనము 


అల్లుట కనువైన తుంగను తెమ్ము అని యర్థము. (కటమునకు వీరణమని 
భాష్యకర్తలు ప్రయోగించిరి. వీరణ మనగా తృణ విశేషమని వాచస్పతి మి(శ్రు 
లభిప్రాయపడుచున్నారు. కాబట్టి నేను తుంగ యని వాడితిని.) 

(యమోరాజా, కుబేరోరాజా) యముడురాజు. కుబేరుడు రాజు. ఇట 
యమ కుబేర శబ్దములకు రాజని యర్థము కాకున్నను రాజువలె (ప్రవర్తించు 
వ్యక్తులయెడ ప్రయోగింపబడినవి. 

(అధకం సక్తవః) అద్దెడు పేలపిండి. మానెడు పేలపిండి. 

(తులాచందనమ్‌) తులము చందనము. 

(గంగాయాం గావశ్చరన్తి) గంగలో గోవులు మేయుచున్నవి. 

(కృష్ణః శాటకః) చీర నలుపు. 

(అన్నం ప్రాణః) అన్నమే ప్రాణము. 

(అయం పురుషః కులమ్‌ - గోత్రమ్‌) ఇతడు కులము ఇతడు గోత్రము. 

ఈ వాక్యములందును పైన జూపినట్లు కొలత, బరువు మున్నగు 
కారణములవలన నొకపదము కొండొక విశేషార్థమున ప్రయోగింపబడుట 
మనము చూచుచున్నాము. కాబట్టి పదమునకు జాతివిశిష్ట వ్యక్తియే 
యర్థమైనప్పటికి కొన్ని యెడల కేవల వ్యక్తియందు నౌపచారికముగా 
(పయోగింపబడునని భావము. 

(ఆకృతియే పదార్థమనువాదము) 

“ఆకృతిస్తదపేక్షత్వాత్‌ సత్వ వ్యవస్థాన సిద్ధే” 2.2.60, 

(సత్వః= గోవు మున్నగు ప్రాణు) సత్వవ్యవస్థానసిద్ధేః = ఇది గోవు, ఇది 
అశ్వము; అను వ్యవహార వ్యవస్థాసిద్ధి, తదపేక్షత్వాత్‌ = ఆకృతి జ్ఞానము 
నపేక్షించుట వలన, ఆకృతిః= ఆకృతి పదార్థము. 

ప్రాణుల యవయవముల నియతమైన సన్నివేశము ఆకృతి యనబడును. 
అట్టి యాకృతి తెలియనంతవరకు “ఇదియావు”; ఇది గుల్దిము” అను 
లోకవ్యవహారమే సిద్ధింపదు. ఈ లోక వ్యవహారమును సాధించుటయే శబ్ద 
ప్రయోజనము. కాబట్టి ఆకృతియే శబ్దమునకు అర్ధము. 

(పదమునకు జాతియే అర్థము.) 

“వ్యక్యాకృతియుక్తేప్యప్రసంగాత్‌ ప్రోక్షణాదీనాం 

మృద్గవకే జాతి” 2.2.61. 

వ్యక్యాకృతియుక్తేపి = వ్యక్యాకృతులతో కూడియున్నను, మృద్దవకే = 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 105 


మట్టితో చేయబడిన ఆవు విషయమున, ప్రోక్షణాదీనాం = ప్రోక్షణము (నీళ్ళు 
చల్లుట) మున్నగుక్రియలు, అప్రసంగాత్‌ = (ప్రసక్రము కాకపోవుట వలన, 
జాతిః= జాతియే పదార్థము. 

గోదాన కర్మ విషయమును 'గోవును ప్రోక్షిపుము' గోవును 'తీసికొనిరమ్ము' 
'గోవునిమ్ము' అనునిట్టి వ్యవహారము మృణ్మయ గోవు విషయమున 
ప్రయోగింపబడదు. కారణమేమి? మృణ్మయ గోవునందు వ్యక్తి, ఆకృతియు 
నుండినను గోత్వమను జాతి యుండదు. ఏదీ లేకుండుటచే పై ప్రయోగములు 
చేయబడుట లేదో అదియే పదార్థము కాగలదు. కావున జాతియే పదార్థమని 
తేలుచున్నది. 

మృణ్మయ గోవును సైతము గోవు పదముచే వ్యవహరించునపు డట 
గోత్వమేల యుండదని శంకింప జనదు. గోత్వము నిత్యమైనను ఆకాశమువలె 
సర్వగతముకాదు. సాస్నాదులతో కూడిన గోపిండము లందే యుండును. 
మట్టితో చేయబడిన గోవు (బొమ్మ)లో గోత్వజాతి యుండదని అభియుక్తుల 
మతము. గోత్వము లేనియెడ గోపద వ్యవహారమెట్లు పొసగునందురేని వ్రాసిన 
చిత్రములను చూచి “అదిగో ఆవు “అదిగో గుజ్జము” అనునట్లు గౌణప్రయోగము 
నట స్వీకరించుటచే నెట్టి దోషము లేదు. కాగా, జాతియే పదార్థమని 
సూత్రాభిప్రాయము. 

“నాకృతి వ్యక్ష్యపేక్షత్వా జ్ఞాత్యభివ్యక్తే” 2.2.62. 

జాత్యభివ్యక్తేః= జాత్యభివ్యక్తి (ప్రత్యక్షముగా కలుగు జాతిజ్ఞానము) ఆకృతి 
వ్యక్ష్యపేక్షాత్‌ = ఆకృతితో కూడిన వ్యక్తిజ్ఞానము నపేక్షించుట వలన, న = 
జాతి పదార్థము కాదు. 

వ్యక్యాకృతులు (గహింపబడకున్నను జాతిజ్ఞానము కలుగునెడల జాతి 
పదార్థము కాగలుగును. వ్యక్తి, ఆకృతియు గ్రహింపబడని జాతిజ్ఞానము కలుగనే 
కలుగదు. కాబట్టి, కేవల జాతి పదార్థమనుట యుక్తముకాదు. 

వ్యక్తికానీ, ఆకృతికానీ, జాతికానీ పదార్థముకానిచో నెయ్యది పదార్థమున. 

“వ్యక్యాకృతి జాతయస్తు పదార్థా 2.2.68. 

వ్యక్యాకృతి జాతయః= వ్యక్తి, ఆకృతి, జాతియను నీమూడును 
నొకచోనొకటి, మజియొకచో మజియొకటియు ప్రధానతను వహించుచు 
పదార్థ = పదార్థమగును. 

సూత్రమునందలి 'తు' పదము గౌణ ప్రాధాన్యభావము నందలి 


Scanned by CamScanner 


106 న్యాయ దర్శనము 


యనియమమును సూచించును. ఒకానొక పదమును (ప్రయోగించినపుడా 
పదముచే వ్యక్ష్యాకృతి జాతులు మూడును బోధింపబడును. కాని వానిలో 
నొకటి ప్రధానముగను, మిగిలినవి య(ప్రధానముగను తెలియును. భేదము 
వివక్షితమైనపుడు వ్యక్తి ప్రధానమగును. ఉదా : - ఆవు నిలుచున్నది. ఆవు 
పండుకొని యున్నది. సామాన్యము వివక్షితమగుచో జాతి ప్రధానము. ఉదా: 
- గోవును కాలితో తన్నరాదు. ఆకృతి ప్రధానస్థలమున కుదాహరణము; 
పిండితో గోవును చేయుము. 

(వ్యక్తి నిరూపణము) 

“వ్యక్తిర్గుణవిశేషాశ్రయోమూర్తికి 2.2.64. 

గుణవిశేషాశ్రయః= రూపాదిగుణవిశేషముల కాశ్రయమయిన, మూర్తిః 
. = వ్యాపకముగాని పరిమాణముగల యవయవసంస్థానాత్మక మైన ద్రవ్యము, 
వ్యక్తిః= ఇంద్రియగ్రాహ్యమై వ్యక్తియని చెప్పబడును. 

వ్యాపక పరిమాణము కలిగియుండక రూపాది గుణ విశేషముల : 
కాధారముగానుండు (ద్రవ్యము వ్యక్తియనబడును. ఇంద్రియములచే : 
తెలియబడునది వ్యక్తియని భావము. 

(వ్యజ్యతే గృహ్యతే ఇంద్రియైః ఇతి వ్యక్తిః) 

(ఆకృతి నిరూపణ) 

“ఆకృతిర్జాతిలింగాఖ్యా” 2.2.65. | 

జాతిలింగాఖ్యా= జాతి, లింగము (సంజ్ఞ్రగా గలిగినది - జాతిని తెలుపుట 
కసాధారణకారణము, ఆకృతిః= ఆకృతి యనబడును. 

దేనిద్వారా జాతియు దాని లింగములును తెలియబడునో యవి 
యాకృతియని వాత్స్యాయనులు. 

దృష్టి గోచరమగుటయే తడువుగా దేనిద్వారా గోత్వాది జాతి చిహ్నితమగునో 
- తెలియబడునో - యదియే యాకృతి. నియత నన్నివేశముగల 
యవయవముల జ్ఞానము వలననే జాతి (గోత్వాది) (గ్రహింపబడుచుందుట 
లోక సిద్ధము. (జాతే రస్త్రీ విషయా దయోపధాత్‌. అష్టా. 4.1.63.) అను 
వ్యాకరణ సూత్రమును వ్యాఖ్యానము చేయుచు భాష్యకారుడు పతంజలి మహర్షి 
(ఆకృతి గ్రవాణాజాతిః) ఆకృతిచే (గ్రహింవబడునది జాతి యని 
నిర్వచించియున్నాడు. (ఆకృతిః:= అవయవసన్నివేశవిశేషము. గ్రహణం * 
గ్రహణ సాధనముగా గలిగినది. జాతిః= జాతియని యర్థము) అనయవ సన్నివేశ 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 107 


విశేషముచే వ్యక్తపజిపబడినది జాతియని భావము. కాగా, గో మనుష్యాది 
ప్రాణుల శిరః పాణ్యాద్యవ యవముల నియత సన్నివేశమును చూచినపుడు 
గోత్వవునుష్యాత్వాది జాతులెట్లు తెలియబడుచున్నవో యంట్లు 
బ్రాహ్మణత్వాదికములు తెలియబదకుండుటచేనవి జాతులు కావు. ఉపాధులని 
వైదికుల సిద్ధాంతము. (బ్రాహ్మణత్వాదులు యోని వ్యంగ్యములుకాని యాకృతి 
వ్యంగ్యములు కావనజెల్లదు. అట్లందుమేని యనేక వ్యంజకముల 
నంగీకరింపవలసివచ్చును. మతియు, ఐతరేయ వ్యాస ప్రభృతి బుషివర్యులలో 
బ్రాహ్మణత్వ ముండి, యోని (బ్రాహ్మణుననకు బ్రాహ్మణి యందు జన్మించు 
టయను) లేకుండుటచే నట్టివారియెడ జాతి లక్షణ మవ్యాప్తమగును. కాబట్టి 
: ఆకృతియే జాతి లక్షణము. కాగా బ్రాహ్మణత్వాదులు జాతులుగావు. 
: (జాతినికూపణము) 
“సమాన ప్రసవాత్శికా జాతికి 2.2.66. 
; సమాన ప్రసవాత్మికా = సమానాకారముగల జ్ఞానమును జనింపచేయ 
గలిగినది. జాతి = జాతి యని యర్థము. 

అనేక భిన్నాధికరణములలో సమాన జ్ఞానమును కలిగించునది జాతి 
యని చెప్పబడును. అనేకములయిన ఘటపటాది వస్తువులలో ఇది ఘటము, 
ఇది ఘటము, అనియ అట్లే ఇది పటము, ఇది పటము అని యొకే విధమగు 
జ్ఞానమును కలిగించునది జాతి యనబడునని సూత్రాభిప్రాయము. 

న్యాయదర్శనమున ద్వితీయాధ్యాయము 


Scanned by CamScanner 


108 న్యాయ దర్శనము 
న్యాయ దర్శనము 


తకియూంధ్యాయయి 
(ఆద్యాహ్నికము) 

పూర్వాధ్యాయమున ప్రమాణములు పరీక్షింపబడినవి. ప్రమేయ మిట 
పరీక్షింపబడవలసి యున్చది. అదియు ద్వాదశ విధమని పూర్వమే 
యుద్దేశింపబడినది. అందు ప్రథమోద్దిష్టమయిన యాత్మను పరీక్షింపగోరి యది 
శరీరముకంటె భిన్నమైన దనుటలో హేతువును చూపుచున్నాడు. 

“దర్శన స్పర్శనాభ్యామే కార్థగ్రహణమ్‌” 3.1.1. 

దర్శన స్పర్శనాభ్యాం = (దర్శనము- చక్షురింద్రియము, స్పర్శనము - 
త్వగింద్రియము,) ఈ రెండింద్రియముల ద్వారమున, ఏకపదార్థ (గ్రహణాత్‌ = 
ఒకేవిషయము (గ్రహింపబడుట వలన. 

మనము ముందు కంటితోచూచి తెలిసిన వస్తువును చేతితో స్పృశించి 
తెలినికొనుచున్నాము. “నేను దేనిని కంటితో చూచితినో దానిని 
స్పృశించుచున్నాను అని యందుము. ఇట్టియెడ ఒకే విషయమును (గ్రహించు 
దర్శన స్పర్శనముల (నేత్రత్వగింద్రియముల) కంటె భిన్నమగు కర్త యొకడు 
లేకున్న నిట్లు సంభవము కానేరదు. కన్నుచూచి తెలిసికొనినదానికి కన్ను 
కర్తయై, స్పృశించి తెలిసినదానికి త్వగింద్రియమే కర్తయగునెడల నీరెండు 
జ్ఞానములు భిన్న కర్భకము లగుటచే కంటితో చూచినదానినే చేతితో 
స్పృశించుచున్నానను ప్రతిసంధానము (పూర్వాపరముల కలయిక) కలుగనేరదు. 
దేవదత్తుడు తెలిసికొనినదానిని, యజ్ఞదత్తుడు “నేను పూర్వము (గ్రహించినదాని 
నిపుడు గ్రహించుచున్నా” నని ప్రతిసంధింపజాలడుగదా! కాబట్టి దర్శన 
స్పర్శనముల ద్వారా యొక యర్థమును గ్రహించునట్టి యాత్మయొకటి 
శరీరేంద్రియాదులకంటె భిన్నముగా. నున్నదని యంగీకరింపవలయును. 

పూర్వపక్షము: - 

“న విషయ వ్యవస్థానాత్‌” ౩3.1.2. 

విషయవ్యవస్థానాత్‌ = ఇంద్రియముచే (గ్రహింపబడు విషయము 
వ్యవస్థి సితములగుటవలన, న = శరీరేంద్రియములకంటె వేరుగా నొక చేతనాల్మో 
యన్నదనుట తగదు. 

ఇంద్రియములు తమ తమ విషయములనే (గ్రహించును. చక్షువు 
రూపమును గ్రహించును. జిహ్వరసమునే గ్రహించును. నాసిక గ్రంధమును 


Scanned by CamScanner 


| త తీయా తుము = 

న. ఆద్యాహ్నికము 109 
గ్రహించును. ఇట్లు ఒక ఇంద్రియమొక విషయమును గ్రహించు ననునది 
విషయ నియమము - విషయవ్యవస్థ. చక్షువుండిన రూపము (గ్రహింపబడును. 
| చక్షువులేకున్న రూపము గ్రహింపబడదు. కాబట్టి చక్షువే రూపగ్రహణకర్త 
| అంతకంటె భిన్నముగా నొక చేతనాత్మ కల్పించుట యనుచితమని 


 సూత్రభావము. 


Ky 
i) 


ఉత్తరపక్షము: - 

“తద్వవస్థానా దేవాత్మసద్భావా దప్రతిషేధఃి” 3.1.8. 
తద్వవస్థానాదేవ = ఆ విషయనియమ ముండుట వలననే, ఆత్మ సాత్‌ 
= ఆత్మయొకటి యున్నదని చెప్పవీలగుచున్నది. కాబట్టి అప్రతిషేధః= 
కీ ఆత్మలేదనుట తగదు. 

ఇంద్రియములు తమతమ విషయములనే (గ్రహింపగలవను నియమము 
(వ్యవస్థ) లేకున్న నేదోయొక యింద్రియమన్ని విషయములను గ్రహింపగలిగి 
'ఓ యుండెడిది. ఇంద్రియములు నియతవిషయములగుటచే నేశ్రేంద్రియమునకు 
విషయమైన రూపము త్వగిర్రదియముచే తెలియబడదు. కాబట్టి యింద్రియాతి 
శీ రిక్తముగా వేటొకయాత్మ యుండిననే గాని దర్శన స్పర్శనముల ద్వారమున 
|! నొకే యర్ధమును గ్రహించుటకు వలనుపడదు. ఇట్లాత్మ సద్భావమంగీకరింపక 
1 తప్పదు. చక్షువున్న రూపము (గ్రహింపబడి యది లేకున్న గ్రహింపబడకుండుట 
శీ యను నన్వయ వ్యతిరేకములవలన చక్షువు రూపగ్రహణమున కారణమగును 
కీ కాని కర్తను నిషేధింపజాలదు. అట్లుకాని పక్షమున అంధకారమున దీపముండిన 
 రూషగ్రహణము కలుగును, లేకున్న కలుగదు కావున, దీపము రూపమును 
| గ్రహించుచున్నదనవలసి వచ్చును. కారణముగా నంగీకరించు పక్షమున నెట్టి 
/ దోషము వాటిల్లదు. కాబట్టి శరీరేంద్రియముల కంటె వేజుగా ఆత్మయొకటి 
' శరీరమున నుండి యింద్రియాదుల సహాయమున నెల్ల విషయములు గ్రహించు 

చున్నదనియు, పూర్వాపర ప్రత్యయముల (ప్రతిసంధించుచున్న దనియు 
నంగీకరించుట న్యాయ్యము. 

| (శరీరాత్మ వాదము) 
| “శరీరదాహే పాతకాభావాత్‌.” 3.1.4. 

శరీరదాహే = శరీరమును దహించుటలో, పాతకాభావాత్‌ = పాతకము 
లేకపోవుట వలన, శరీరము చేతనము కాదు. 

హింసాకృత పాపము పాతకమనబడును.. శరీరము చేతన మగునెడల 


0 


Scanned by CamScanner 


110 న్యాయ దర్శనము 


దానిని దహించువానికి హింస యొనర్చిన పాప మొదవును. లోకవ్సు 
ననుసరించిగాని, శాస్రమునను సరించిగాని, శరీర దాహికి పాత్ర్య 
మొదవుననుట చూడము. మాతాపితరుల యంత్యేష్టి నొనర్చువాడు ప్రాత 
యనబడునా? శరీరము చేతనయైన యెడల ఆత్మహింసాపాపము తప్ప 
కలుగును. ' కాబట్టి శరీరము చేతనము కాదని భావము 

పూర్వపక్షము : - 

“తదభావః సాత్మకప్రదాహేపి తన్నిత్యత్వాత్‌” 3.1.5. 

తన్నిత్యత్వాత్‌ = ఆత్మనిత్యమగుటవలన, సాత్మక (ప్రదాహేపి = భిన్నమైన 
యాత్మతో గూడిన శరీరమును దహించినప్పటికీ, తదభావః= దగ్గముచేయు 
వ్యక్తికి పాపము సంభవింపదు. 

కేవల శరీరమును దహించిన వానికెట్లు పాపముండదో యట్లే 
ఆత్మతోకూడిన శరీరమును దహించినను పాపము కలుగనేరదు. ఆత్మ నిత్యము, 
శరీరము జడము నగుటచే హింసకలుగుట యసంభవము. నిత్యమైన యాత్మను 
హింనింపగల వాడెవడు? పొంసింపబడు నెడల నిత్యమెట్లగును? 
ఆత్మనంగీకరించు వారది నిత్యమందురు గదా! కాబట్టి ఆత్మయున్నను, లేకున్నను 
శరీర దాహమున నెట్టి పాతకమును కలుగనేరదు. 

ఉత్తరపక్షము : - 

“న కార్యాశ్రయ కర్భపధాత్‌ 8.1.6 

కార్యాశ్రయ కర్భవధాత్‌ = సుఖదుఃఖానుభవమిట కార్యమనబడును. 
దానికాశ్రయము శరీరము. ఆ శరీరముతో కూడిన ఆత్మకర్త అట్టి యాత్మను 
వధించుట వలన, న = సాత్మకశరీరమును దహించిన పాతకము లేదనుట 
తగదు. 

నిత్యమయిన ఆత్మను నశింపజేయుట హింస యనబడదు. సుఖ దుఃఖ 
రూప భోగాయతనమైన శరీరముతో కూడిన యాత్మనాశము - శరీరాత్మల 
విశిష్టసంబంధనాశము హింస యనబడును. సాత్మక శరీర దాహమున నికి 
సంభవమే కాబట్టి ఆత్మ నిత్యమగుటచే జడ శరీరమును దహింప జేసినను 
పాతకము లేదనుట తగదని వివేకము. 

“నవ్యదృష్ట స్యేతరేణ ప్రత్యభిజ్ఞానాత్‌” 3.1.7... క 

నవ్యదృష్టస్య = వామచక్షువుతో చూచినవస్తువు, ఇతరేణ = దక్షిణ నేతము 
చూచి, ప్రత్యబిజ్ఞానాత్‌ = ప్రతిసంధించుట వలన - గుర్తుపట్టుట వలనే 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 111 


ఒకప్పుడు వామనేత్రముతో చూచి తెలిసికొనిన వస్తువును మటియొకప్పుడా 
వామనేత్రము నశించిన తదుపరి కుడికన్నుతో నావస్తువును చూచి 'ఇది నేను 
నాడు చూచిచ వస్తువే యని గుర్తించు చుండుట లోకవిదితము. ఇంద్రియములే 
చేతనములై వేలుగా ఆత్మయొండు లేకున్న నిట్టి (ప్రత్యభిజ్ఞ) అదే యిది 
యనుజ్ఞానముదయింపనేరదు. మొదట వస్తువును చూచినకన్ను నశింప 
మటియొక కన్ను దానినెట్లు గుర్తింపగలుగును? ఆత్మయొకటి వేజుగా శరీరమున 
నున్న దనిన నేత్రము కరణములుగా నాత్మకు. నుపయోగించును. ఆత్మ 
యొకకంటితో నొకవస్తువును చూచినపుడు ఆవస్తు సంబంధమైన సంస్కార 
మొకటి యేర్చడును. మతియొక కంటితో నా వస్తువును చూచునదియు 
పూర్వాత్మయే కాబట్టి పూర్వజనిత సంస్కార సహాయముతో ఆ వస్తువే యిది 
యని గుర్తింప గలుగుటలో నెట్టిఆయాటంకము నుండనేరదు. కాబట్టి ఆత్మ 
శరీరేంద్రియ భిన్నమే యని భావము. 

పూర్వ పక్షము : - 

“నెకస్మిన్నాసాస్థి వ్యవహితే ద్విత్వాభిమానాత్‌” 8.1.8. 

ఏకస్మిన్‌ = రెండు నేత్రములొకే యింద్రియ మైనప్పటికి, నాసాస్థి వ్యవహితే 
= నాసికకు సంబంధించిన యెముకచే వ్యవహితమై - రెండుగా చీల్చబడి, 
ద్విత్వాఖిమానాత్‌ = రెండుగా కనబడుటవలన, న = పూర్వోక్తము సరికాదు. 

నేత్రేంద్రియములు రెండగుచో (ప్రత్యభిజ్ఞ వలన చేత నాత్మ వేలుగా 
సిద్ధింపగలదుకాని, నేత్రేంద్రియ మొక్కటియే, నూతిపై నొక కొయ్యనడ్డముగా 
వైచినది రెండుగా తోచునట్లు, నాసికచే వ్యవహితమై యొకే నేత్రము రెండుగా 
కనబడుచున్నది. కాబట్టి వామనేత్రముతో చూచిన దానిని కుడి నేత్రము 
గుర్తింపజాలదను హేతువును పురస్కరించుకొని యాత్మ సిద్ధింపనేరదు. 

ఉత్తరపక్షము: - 

“ఏక వినాశే ద్వితీయావినాశాన్నైకత్వమ్‌” 3.1.9. 

ఏకవినాశే = ఒకటినశించిన, ద్వితీయావినాశాత్‌ = రెండవది 
' నశింపకుండుట వలన, నై కత్వమ్‌ = నేత్రేంద్రియ మొక్కటికాదు. 
వామనేత్రము చెడిపోయిన దక్షిణనేత్రము చెడుట కాని, దక్షిణ చక్షువుచెడిన 
' వామము చెడుట కాని మనము చూచుటలేదు. నేత్ర మొక్కటియై 
 నాసికావ్యవధానముచే రెండుగా తోచునెడల నొక్కటిచెడిన రెండవదియు 
! చెడవలసియుండును. ఒకే యవయవిలో కొన్ని యవయవములు చెడి 


Scanned by CamScanner 


112 న్యాయ దర్శనము 


మటికొన్ని సరిగా నుండుటచే నవయవి చెడకుండుటకు వీలులేదు. కాబట్టి 
నేత్రము రెండు కావనుట యుక్తి సంగతము కాదు. 

పూర్వపక్షము :- 

“అవయవ నాశే ౬. ప్యవయ వ్యుపలబ్జే రహేతుఃొ 3.1. 10, 

అవయవనాశే౭_ పి = కొన్ని శాఖలు నశించినను, అవయవ్యుపలబ్దేః జ 
వృక్షరూపావయవి లభించుటవలన, అహేతుః= ఒకటి నశించిన మరియొకటి 
నశింపవలయుననుట సరియైన హేతువుకాదు. 

ఒక వృక్షమున్నదనుకొనుడు. దాని శాఖలే దాని కవయవములు. వానిలో 
కొన్ని ఖండింపబడినను ఆ వృక్షము నశింపదు. కాబట్టి కొన్ని యవయవములు 
నశించిన మాత్రమున నవయవియు నశించునను హేతువుతో నేత్రము 
రెండనుట సరికాదని భావము. 
ఉత్తరపక్షము : - 

“దృష్టాంత విరాధా దప్రతిషేధః” 8.1.11. 

దృష్టాంత విరోధాత్‌ దృష్టాంత వైరుధ్యము వలన, అప్రతిషేధః= హేతువు 
సరికాదనుట చెల్లదని యర్థము. 

నేత్ర వృక్షములో సామ్యములేకుండుట వలన దృష్టాంతము సరికాదు. 
నేత్రస్థానము, వాని మూలములు భిన్నముగా మనము చూడగలము. శిరస్సునకు 
సంబంధించిన ఎముకను పరీక్షించిన నందు రెండు కన్నులుండుటకు రెండు 
స్థానములు వేువేటుగా కనబడును. కాబట్టి యవియొక దాని కింకొకటి 
యవయవములు కావు. అవయవములే యగునెడల అవయవనాశమున 
నవయవి నశింపక తప్పదు. వృక్షము నందును కొన్ని శాఖలు నశించిన నా 
వృక్షము పూర్వమున్నట్లుండుననుట ప్రత్యక్ష విరుద్ధము. కొన్ని శాఖలు నశించిన 
తదుపరి మిగులువృక్షము మొదటి వృక్షమెన్నడును కాజాలదు. కాబట్టి 
నేత్రములొక్కటే యనుట తగదు. ఇట్లు ఒక నేత్రముతో చూచిన దానిని రెండవ 
నేత్రముతో చూచి గుర్తించు ప్రత్యభిజ్ఞాత వేలుగా నుండుననుట నిర్వివాదమని 
భావము 

“ఇంద్రియాంతర వికారాత్‌” 3.1.12. 

ఇంద్రియాంతర వికారాత్‌ = మరియొక ఇంద్రియములో వికారము 
కలుగుట వలన ఆత్మవేరుగా నున్నది. 

మటియును ఒకానొకప్పుడాసాధించిన ఫలము మరల కనిపించినపుడో 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 118 


లేక దాని గంధము పలబ్ధమైనపుడో యాఫలరసము స్మరింపబడి యందలి 
యాశచే నోట నీరూరుట లోకవిదితము. ఇదే యింద్రియాంతర 
వికారమనబడును. రసాస్వాదమును స్మరించుట వలన రసనేంద్రియములో 
నిట్టి వికారము కలుగును. రసము ననుభవించు నాత్మయొండు 
శరీరేంద్రియముకు మించి లేకున్న నిది యెట్లు సంభవింపగలదు? కర్త లేక 
క్రియము కలుగదు. స్మరించుట క్రియయేయగును. ఇంద్రియమే కర్తయందుమా? 
వీలుపడదు. రసమునాస్వాదించిన యింద్రియము జిహ్వ ప్రస్తుత రూపోపలబ్ది 
చక్షువునకు కలుగుచున్నదిగదా! ఒకరు చూచినది మరియొక రెట్లు 
స్మరింపగలరు? కాబట్టి ఇంద్రియములకంటె భిన్నముగా నాత్మయొండుకలదనక 
తప్పదు. 

పూర్వపక్షము : - 

“సస్మృతేః స్మర్తవ్య విషయత్వాత్‌ ” 3.1.18. 

న్మృతేః= న్మరణము, న్మర్తవ్యవిషయత్వాత్‌ = న్మరణీయార్భ 
విషయమగుటవలన, న = పూర్వము చెప్పినది సరిగాదు. 

ఏ విషయమునకు సంబంధించిన స్మృతి కలుగునో ఆస్ఫృతి యా 
విషయమును స్మరింపజేయును కాని యన్యమును స్మరింపజేయ జాలదు. 
ప్రస్తుతమిటరూపాదులతో నుండు రస (విషయ) మునకు సంబంధించిన స్మృతి 
రనము ననుమానింవజేయును కాని ఆత్మనెట్లు చేయగలదు? 
ఆత్మననుమానింపజేయునందువేని ఆత్మస్కృతికి కారణమా? లేక విషయమా? 
స్మృతికి కారణము సమస్కారము”' విషయము రసము. కాబట్టి యుభయ 
విధములను స్కృతిచే నాత్మయూహింపబడదు. 
ఉత్తరపక్షము : - 

“తదాత్మగుణ సద్భావాదప్రతిషేధః” 3.1.14. 

తదాత్మగుణ సద్భావాత్‌ = స్మృతియాత్మగుణ మగుటవలన, అ(ప్రతిషేధః 
=స్మ్మ ్రతియాత్మానుమాపకమే. 

స్మృతి యాత్మకు కారణమనిగానీ, విషయమనిగాని చెప్పినచో పై దోషము 
వాటిల్లును. స్మృతి యాత్మగుణము. ఆత్మస్మృతి కాశ్రయమని భావము. కాబట్టి. 
ఆశ్రయరూపమున నాత్మస్మృతి ద్వారమున అనుమానింపబడును. స్మ తి 
జ్ఞానములోచేరి గుణమనబడును. గుణమున కా(శయంమొకటి 


Scanned by CamScanner 


114 న్యాయ దర్శనము 


నట్టి యోగ్యతలేదు కాగా, స్మృతి కాశ్రయ మాత్మయొకటి సిద్ధించుటలో 
నేయాటంకమునుండదు. 
పూర్వపక్షము : - 

bots an హేతూనాం మనసి సంభవాత్‌” 3.1. 15. 

ఆత్మ(ప్రతిపత్తి హేతూనాం = ఆత్మసిద్ధికి చెప్పబడిన హేతువులు, 
మనసిసంభవాత్‌ = మనస్సనెడి ఇంద్రియమున సమన్వయింప వీలగుట వలన, 
న = శరీరేంద్రియములకు మించి యాత్మయెండు లేదు. 

ఆత్మకలదని పై జెవ్చీన మూడు హేతువులును మనన్సు ' 
నందన్వయింపనగును. మనస్సు సర్వార్థములను గ్రహించును. నేత్రాది 
ఇంద్రియములచే గ్రహింపబడు విషయములలో నొక్కటియు మనస్సుచే : 
గ్రహింపబడనిది యుండదు. అన్ని యింద్రియములతోను మనస్సునకు ' 
'సంబంధముండును కాబట్టి చక్షువుతో చూచి తెలిసికొనినదానిని స్మృశించి : 
యెటుగుటకును, వామనేత్రముతో చూచిన దానిన దక్షిణనేత్రముతో ! 
గుర్తించుటకును, ఇం(ద్రియాంతర వికారమునకు హేతువైన స్మృతి ! 
కాశ్రయమగుటకును మనస్సునకు వీలున్నది. చక్షువుతో చూచును; జిహ్వతో : 
నాస్వాదించును; నాసికతో నాఘ్రాణించును” త్వగింద్రియముతో స్మృశించును ; 
అను నిట్టి ప్రయోగములను మనస్సున నన్వయింపవచ్చును. కాబట్టి, యే 
హేతువులతో సిద్ధాంతి ఆత్మను సిద్ధింపజేయ యత్నించుచున్నాడో యా 
హేతువులన్నియు మనస్సునందు వర్తింపగలవు. కావున, మనస్సుకంటె వేజుగా ; 
ఆత్మయొకటి లేదని పూర్వపక్షి తాత్పర్యము. 

“జ్ఞాతుర్దాన సాధనోపపత్తేః సంజ్ఞాభేదమాత్రమ్‌” 3:1.16. 

జ్ఞాతుః= జ్ఞాతయెన మనస్సునకు, జ్ఞాన సాధనోపపత్తేః= బాహ్య జ్ఞాన | 
సాధనములవలె నాభ్యంతర జ్ఞానమున కొక సాధనముండుట యగత్యము . 
కాబట్టి, సంజ్ఞాభేదమాత్రమ్‌ = సంజ్ఞలలో భేదముమాత్రమే. 

జ్ఞాతకు చక్షురాదీంద్రియములు బాహ్యజ్ఞానసాధనములున్నట్లు, అభ్యంతర : 
జ్ఞానముకు సాధనమొండుండవలసియుండును. సుఖ దుఃఖాదులనేకము . 
లాభ్యంతర విషయములున్నవి. వానిని తెలిసికొనుటకు అంతరింద్రియ 
మొకటితప్పక కావలసియుండును. బాహ్యేంద్రియముచే సుఖ దుఃఖాది జ్ఞానము 
కలుగనేరదు. మనస్సు నాయావిషయ జ్ఞానములకు కర్తగా నంగీకరింతుమేని ' 
దానికి కరణముగా నువయోగించు అంతరింద్రియము వేరొండు ' 


వం. యూ 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 115 


కావలసియుండును. ఒకే వస్తువు కర్తృకరణములుగా నంగీకరింప వీలుండదు. 
కారణము కర్తృకరణ ధర్మములు వేరగుటయే కాగా, ఉభయపక్షములందును 
జ్ఞాత పదార్ధ మంగీకరింపక తప్పదు. ఆ పదార్థము నొకరు ఆత్మయనియు; 
మటియొకరు మనస్సు అనియు నందు రేని నామములో భేదమేర్చడుచున్నది. 
పూర్వపక్షి యభిప్రాయము ననుసరించి జ్ఞాత్భ పదార్థము మన స్పనబడినచో 
వేరొక నామముగల యంతరింద్రియము నంగీకరింపవలసివచ్చును. సిద్దాంతి 
పక్షమున జ్ఞాత ఆత్మయనబడును. అంతరింద్రియము మనస్సనబడునని 
వివేకము. 

బాహ్యవిషయములను తెలిసికొనుటకు బాహ్యేంద్రియములను కరణము 
లపేక్షితము లయినట్లు అభ్యంతర విషయముల కరణాపేక్ష నియమము 
లేకుండుటచే నాభ్యంతరకరణము వేరొండేలా యన. 

“నియమశ్చ నిరనుమానఃొ 8.1.17. 

నియమశ్చ = బాహ్యవిషయములకు బాహ్యకరణములుండ వలయును 
కాని అభ్యంతర విషయముల కట్టి కరణాపే ఎక్ష యుండదను నియమము, 
నిరనుమాన = నిర్యుక్తికము - నిష్టమాణము. 

ఎవడేని కరణవ్యాపారము లేకయే కర్మగోచర క్రియను కలిగింపగలుగుచో 
పై నియమమంగీకరింపనగును కాని యట్లు కానరాదు. కుఠారము (గొడ్డలి) 
నాడింపకయే యెవడైనను కొమ్మను నరుక గలుగునా? లేదు. బాహ్యక్రియలకు 
కరణము కావలసి యుండును కాని అభ్యంతర క్రియల కక్కజణ లేదందుమా? 
క్రియలలో నట్టి భేదము నభియుక్తులు (శాస్త్రవేత్తలు) అంగీకరింపరే. కాబట్టి 
యొకక్రియకు కరణమావశ్యకము. మరియొకటి కనావశ్యకమనుట నిర్యుక్తికము. 
బాహ్య విషయజ్ఞానమున కరణమెట్లు కావలయునో ఆభ్యంతర విషయజ్ఞానమును 
విషయజ్ఞానమే కావున కరణము కావలసియే యుండును. కాబట్టి 
బాహ్యవిషయజ్ఞానార్థము చక్షురాది బాహ్యకరణము నెట్లుపయోగించునో అట్లే 
యాభ్యంతర నుఖదుః ఖాది శాతము మనస్సును వ్యాపార వంతముగా 
చేయునట్టి యాత్మ యెండు స్వీకరింపక తప్పదు. 

(ఆత్మనిత్యత్వ విచారణ) 
“పూర్వాభ్యస్త స్మృత్యనుబంధా జ్ఞాతస్య హర్షభయ శోక 
సంప్రతిపత్తేః?” 8.1.18. 
జాతస్య = జన్మించిన బాలునియందు, పూర్వాభ్యస్త స్మృత్యను బంధాత్‌ 


Scanned by CamScanner 


116 న్యాయ దర్శనము 


= పూర్వమనేక పర్యాయము లనుభవించిన వదార్భము స్మృతి 
సంబంధహేతువైన సంస్కార విశేషమువలన, హర్షభయశోక సంప్రతిప 
హర్షభయశోకములు లభించుటవలన, ఆత్మ నిత్యము. 

జన్మించిన తదుపరి బాలుడు కొండొకవేళ నవ్వును. మరియొక ప్పుడు 
కంపించును. ఇంకొకయెడ నేడ్చును. నవ్వు. కంపము. రోదనము నను: 
నీభావములు హర్షభయ శోకములు లేక కలుగ నేరవు. లోకమున హర్షము . 
కలిగినపుడు నవ్వుటయు, భయము కలిగినపుడు కంపించుటయు, . 
శోకములవలన నేడ్చుటయు మనము చూచుచున్నాము. కాబట్టి హర్షాదులు . 
నవ్వు మున్నగువానికి నిమిత్తమ్ములని తేలుచున్నది. (క్రొత్తగా జన్మించిన బాలుడు 
తనకు క్రొత్తగా ప్రత్యక్షమగు పదార్థములలో నేదియిష్టమో - సుఖకరమో - 
దుఃఖకరమో యెటుగ జాలడు, కాని యిష్టానిష్ట వస్తువులు (ప్రాప్తించి నపుడా 
బాలుడు సంతసించుటయు, దుఃఖించుటయు చూచుచున్నాము. ఈ హర్ష 
శోకములకు కారణము పూర్వానుభవస్మరణ తక్క వేటొండు కానరాదు. స్మరణము , 
సంస్కార జన్యము. బాలునిలో నిట్టి సంస్మారము లెన్నడు కలిగియుండును ; 
జన్మించుటకు పూర్వ మా బాలుడు లేని పక్షమున? కావున ఈ జన్మకు పూర్వమే 
వేజొక జన్మవుందీ నంస్క్మారమునకు తగిన యభ్యానము , 
కలిగియుండవలయునని తేలుచున్నది ఇట్లాయా జన్మలలో కనబడు హసిత , 
శోకాదులను చూచి పూర్వపూర్వజన్మల నూహింపనగును. అందువలన | 
ఆత్మనిత్యము అనాదియని సుఖముగా సిద్ధమగుచున్నది. S 

ఒక విషయమునకు నంబందధించిన యంనేక విజ్ఞానముల , 
నుదయింపజేయుట యభ్యాసము. ఒకానొక (ప్రత్యక్షజ్ఞానము నశించిన తదుపరి, 
అజ్ఞానమునకు విషయమైన వస్తువే విషయముగాగల జ్ఞానము స్కృతి. స్మృతి ' 
సంబంధమునకు కారణమైన భావనా సంస్మారము అనుబంధము మరణాదులకు 
సాధనములైన సర్పాదులు సమీపించినపుడు వానినుండి తొలగగోరిన వ్యక్తికీ , 
కలుగు “దీనిని తప్పుకొనజాలను” అను భావము భయము. ఇష్టమైన పదార్థము | 
వియుక్తమైనపుడు మరల దానిని బొందజాలనను జ్ఞానము శోకము. పాపా, 
అనుభవము, సంప్రతిపత్తి యనుని పర్యాయపదము. 
పూర్వపక్షము : - 

“పద్మాదిషు ప్రబోధసమ్మీలన వికారవత్తద్వికారః” 3.1. 19. | 

పద్మాదిషు = తామరపువ్వులు మున్నగువానియందు కనబడు, | 


g= 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము tu 


ప్రబోధసమ్మీలన వికారవత్‌ = పుష్పదళముల వికాససంకోచముల వలె, 
తద్వికారః = బాలకునందు కలుగు హసితాదివికారములు స్వాభావికములగుటచే 
హర్ష శోకాదులవలన ననుట యుక్తముకాదు. 

కమలాది పువృములలో కలుగు వికాసాదులు వస్తున్వభావ 
జన్యముయినట్లు బాలకునందు కలుగు హసితాదులును స్వభావ జన్యములేకాని 
యన్యముకాదు. హసితాదులకు కారణములుగా హర్షాదుల నూహించియటు పై 
ఆత్మనిత్యమని తర్శించుట గౌరవము. 
ఉత్తరపక్షము : - 

“నోష్ట శీతవర్షకాల నిమిత్తత్వాత్‌ పంచాత్మక వికారాణామ్‌” 

3.1.20. 

పంచాత్మక వికారాణామ్‌ = పాంచభౌతికములయిన పద్మాదుల 
వికారములకు, ఉష్ణశీత వర్షకాల నమిత్తత్వాత్‌ = ఉష్ణ శీత వర్షకాలములు 
నిమిత్రములగుట వలన, న = (ప్రభోధాదులు స్వభావ జన్యములగుటచే) 
హసితాదులు నట్లేయనుట తగదు. 

పద్మాదులలో కలుగు ఉన్మీలన నిమీలనములు నిర్నిమిత్తములు కావు. 
ఉష్టశీతాదులు వానికి నిమిత్తములు. ఉష్ణాదులున్నపుడే వికాసాదులు 
కలుగును. లోకమున కలుగు వికారమున్నియు సనిమిత్తకములే. నిమిత్తములేని 
వికారమొన్నెడను చూడనేరము. ఇట్లే బాలునిలో నేర్పడు హసితాదులును 
వికారము లనుట నిర్వివాద విషయము. వానికి కారణములు హర్షాదులు. 
అందులకు నిమిత్తము పూర్వాభ్యస్త సంస్కార జనితస్కృతి యనకతప్పదు. కాబట్టి 
ఆత్మయనాది, నిత్యమనియే సిద్ధాంతము. 

“ప్రేత్యాహార్యాభ్యాస కృతాత్‌ స్తన్యాభిలాషాత్‌” 3.1.21. 

ప్రేత్య = మరణించి మరల జనించిన బాలకుని - ఆహారభ్యాసకృతాత్‌ 
= ఆహారాభ్యాసము వలన జనించిన, స్తన్యాభిలాషాత్‌ = మాతృ స్తనములోని 
పాలను గ్రహించుకోరిక వలన. 

బాలకుడు జన్మించినతోడనే తల్లిస్తనములనుండి స్తన్యమును 
గ్రహింపవయునని యత్నించుట లోక సిద్ధ విషయము స్తన్యముకొబకు 
బాలునిలో నేర్పడు నీ ప్రవృత్తి యభిలాషాపూర్వకము. బాలునిలో నేర్పడు 
నీస్తన్యాభిలాషయు నాహారాభ్యాసము వలన కలుగును. ఆహారము తీసికొనుట 
కలవాటు పడినవారే యాకలి గొన్నపుడు దాని నివారణ కొజకు మరల 


Scanned by CamScanner 


118 న్యాయ దర్శనము 


నాహారము తీసికొన యత్నింతురు. క్రొత్తగా జన్మించిన బాలు డంతకుపూర్వము | 
క్షుత్పీడిత్సుడై పాల నాహారముగా (గహించియుండడేని ప్రస్తుత ప్రవృత్తియతనిలో , 
కలుగనేరదు. 
కాబట్టి బాలుడీజన్మకు పూర్వమే క్షీరగ్రహణమున కభ్యస్తుడై యున్నట్లు 
తేలుచున్నది. పూర్వాభ్యాస స్మరణమువలననే యీ జన్మమందు క్షుల్చీడితుడై 
స్తన్యమునకై (ప్రవర్తించుచున్నాడు. అందువలన నీ బాలునకీశరీర ప్రాప్తికి 
పూర్వము మరియొక శరీరముతో సంబంధమున్నట్లు తేలుచున్నది. ఇట్లే ; 
శరీరాంతరమును. కాబట్టి యాత్మయనేక శరీరములతో సంబద్ధమగుచు ' 
నిత్యముగా నుండును. 
పూర్వపక్షము : - 
“అయసో౭౬ యస్మాంతాభిగమనవత్‌ తదుపసర్పణమ్‌” 3. 1.22. 
అయసః= ఇనుపముక్కలు సూదులు మొదగునవి, అయస్మాంతాభి | 
గమనవత్‌ సూదంటురాతి నెదుర్శొని సమీపించునట్లు, తదుపసర్పణమ్‌ = 
బాలకుడు జన్మించుటయే తడవుగా స్తనములచెంత జేరును | 
సూదులు సూదంటురాతిని సమీపించుట స్వాభావికమైనట్లు బాలుడు 
జన్మింపగానే మాతృస్తనతటముల చెంతకేగుట స్వాభావికమే యగును. ఇందు 
పూర్వాభ్యాన జనితస్తన్యాభిలాష కారణమనుట పొనగదు. కాబట్టి 
జన్మజన్మాంతరముల నూహించి యాత్మనిత్యమనుట యుక్తి విరుద్ధము. |; 
ఉత్తరపక్షము: - 
“నాన్యత్ర ప్రవృత్యభావాత్‌” 3.1.28. i 
అన్యత్ర= లోహముకాక యితర లోష్టాదులో, ప్రవృత్యభావాత్‌= సూదంటు ; 
రాతిని సమీపించుట జూడకపోవుట వలన, న = స్తన్య ప్రవృత్తి స్వాభావిక ; 
మనుట తగదు. | 
సూదులు సూదంటురాతిని సమీపించుట నిర్నిమిత్తమై స్వాభావిక 
మగునెడల నితర లోష్టాదులు నట్లేల నమీవింవవు? నూదుల 
యభిసర్పణముననమిత్త మొండు లేకున్న ఇతర పదార్లములు నట్లే సూదంటురాతి 
నభిగమింపవలసియుండును. అట్లు చూడబిడకపోవుటచే సూదుల 
యభిసర్బణమునకు కొండొక నిమిత్తమట నుండి తీరవలయును. అది | 
యదృష్టమైన వస్తుశక్తి రూపమే కావచ్చు. అట్లే బాలకుని స్తన్యాభిలాష | 
నిర్నిమిత్తము కానేరదు. ఆ నిమిత్తమును వూర్వజన్మాభ్యాన జనిత 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 119 


సంస్కారోద్చుద్ధమగు స్మృతియే కావలయును. కాబట్టి జన్మాంతరసిద్ధి 
పూర్వకముగ నాత్మ నిత్యమనియే స్థిరపడు చున్నదని వివేకము. 

“వీతరాగ జన్మాదర్శనాత్‌” 83, 1,24, 

వీతరాగ జన్మాదర్శనాత్‌ = రగద్వేషాదులు నశించినయోగి జన్మించుట 
చూడము. కాబట్టి యాత్మ నిత్యము. 

మటియు పుట్టునట్టి ప్రతిప్రాణియు రాగముతో కూడియుండుట మనము 
చూచుచున్నాము. రాగరహిత -జన్మమొండును కానరాదు. రాగమనునది 
పూర్వానుభూత విషయ చింతన వలననే కలుగును. పూర్వానుభూత విషయము 
స్మరింపకయే యట్టివాని యందు రక్తుడగుటయసంభవము. ఇప్పుడిప్పుడే 
జన్మించిన బిడ్డకు విషయముల పూర్వానుభవ మీ జన్మమందు కలుగనేరదు. 
మరియొక జన్మమందు శరీరము లేక యనుభవము కలుగదు. కాబట్టి 
జన్మజన్మాంతరములనుండి యాత్మ యనాదియై, నిత్యమనక తప్పదు. పూర్వ 
నూత్రమున కేవల న్తన్యమున ననురాగము వర్ణింపబడినది. ఇట 
పదార్థమాత్రమున రాగము ప్రాణులకున్నట్లు ప్రదర్శింపబడినదని వివేకము. 
పూర్వ పక్షము : - 

“సగుణ ద్రవ్యోత్సత్తివత్తదుత్పత్తి” 8.1.25. 

సగుణ ద్రవ్యోత్సత్తివత్‌ = ఘటపటాది వస్తువులు గణసమేతములై పుట్టుట 
స్వాభావిక మైనట్లు, తదుత్పత్తిః:= రాగముతో జన్మించుట యాత్మకు స్వాభావికము. 

ఘటపటాది వస్తువులన్నియు పుట్టుకతోనే సగుణములై యుండుట 
స్వభావముగా చూచుచున్నాము. గుణసమేత మగు నుత్పత్తికి కారణాంతరము 
చూడజాలము. అట్లే యాత్మయు సరాగముగ జన్మించుట స్వాభావికమగును. 
కాగా జన్మజన్మాంతరముల నూహించి యందువలన నాత్మయనాదియనియు, 
నిత్యమనియు నెంచుట సరిగాదు. 
ఉత్తరపక్షము : - 

“న సంకల్ప నిమిత్తత్వాద్‌ రాగాదీనామ్‌” 8.1.26. 

రాగాదీనాం = రాగద్వేషాదులు, సంకల్పనిమిత్తత్తాత్‌ = (ఇది నాకిష్టమును 
సాధించును, ఇది నాకనిష్టమును కలిగించును అనుపూర్వానుభూతవిషయాను 
చింతనము సంకల్పము) ఇట్టి సంకల్ప జనితమగుట వలన, న = సరాగజన్మ 
స్వాభావికము (నిర్నిమిత్తము) అనుట యుక్తముకాదు. 

ఘటపటాది ద్రవ్యములు సగుణములై జనించుట స్వాభావికము కాదు. 


Scanned by CamScanner 


120 న్యాయ దర్శనము 


ఘటము కపాలరూప కారణజన్యమైనట్లు ఘటమునందలి గుణములను 
కపాలములలోని గుణము నిమిత్తములుగా . జనించును. కాబట్టి సగుణ 
ఘటోత్పత్తి నిర్నిమత్తకమనుట న్యాయసంగతము కాదు. 

శాస్తాంతరమున నిట్లే వర్ణింపబడినది. (ద్రవ్యాణిద్రవ్యాంతర మారభంతే 
గుణాశ్చ గుణాంతరమ్‌. వై. 1.1.10.) ద్రవ్యము ద్రవ్యాంతరమును, గుణములు 
గుణాంతరమును జనింవజజేయునని నూ(తాబిపాయుము. 
ఘటపటాదులగుణములు సకారణకమ్ములైనట్లు రాగాదులను సనిమిత్తకములే, 
ఇట నిమిత్తము పూర్వానుభూత విషయానుచింతనకుమించి మజియెండు 
కాజాలదు. కాబట్టి, పూర్వానుభవము జన్మాంతరము నూహింపజేయగా నాత్మ 
యనాదియై, నిత్యమగుచున్నది. 

(శరీరపరీక్షణ) 

“ఫార్థివం తద్విశేషగుణోపలబ్జేః” 8.1.27. 

తద్విశేష గుణోపలబ్దేః= పృథివికి సంబంధించిన విశేషగుణము లభించుట 
వలన, పార్ధివమ్‌ = మనవంటి ప్రాణుల శరీరము పార్థివము. 

పృథివి గంధవతి. శరీరము గంధవంతము. కాబట్టి యీ మన శరీరము 
పృథివ్యాత్మకమని బోధపడుచున్నది. జలము, అగ్ని మున్నగు ద్రవ్యములు, 
రసరూపాదులు శరీరమున గాననగుచుండుటచే శరీరము పార్థివ మనుటెట్లన, 
రసరూపాదులు శరీరమున నున్న వనుట సత్యమే. కాని శరీరము పార్థివ 
మనుటలో నితర ద్రవ్యములకు సంబంధించిన యణువులు శరీరమున 
సంయుక్తములు కావని సూత్రార్ధము కాదు పార్ధీవేతర పరమాణువులు 
శరీరారంభకములుకావు శరీరము పార్థివమనగా పార్థివ పరిమాణువులు 
ప్రాధాన్యములై శరీరారంభకముగుననియు, తదితర ద్రవ్యాణువులు 
సంయుక్తమ్ములై యప్రధానములుగా నుండుననియు సూత్రాభిప్రాయము. కాబట్టి 
శరీరము పార్థివ మనుట దోషరహితమే యని భావము. 

“శ్రుతి ప్రామాణ్యాచ్చ” 3.1.28. 

శృతి ప్రామాణ్యాచ్చ = శృతి ప్రామాణ్యమువలనను, 

Coss భస్మాంతగ్‌ం శరీరమ్‌. యజు. 10.15) అను నిట్టి. 
శ్రుతులనుబట్టి చూచినను, శరీరము పార్థివమనియే తెలియుచున్నది. శరీరము 
భస్మాంతమని శ్రుతి చెప్పుచున్నది. భస్మము పార్థివము కాబట్టి శరీరము పార్థివమే. 
పూర్వపక్షము : - (ఇంద్రియ పరీక్షణ) 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 121 


“కృష్ణ సారే సత్యుపలంభాత్‌ వ్యతిరిచ్య చోపలంభాత్‌ 

సంశయః” 3.1.29. 

కృష్ణసారేసతి = కంటిలోని నల్లనిభాగము కృష్ణసారమనబడును. అది 
యున్నపుడు, ఉపలంభాత్‌ = వస్తువు గ్రహింపబడుటవలన, వ్యతిరిచ్యచ 
ఉపలంభాత్‌ = అదిలేనపుడును (విషయములు దానికి దూరముగా నున్నపుడు) 
ఉపలబ్ధీ కలుగుట వలన సంశయః= కృష్ణసారమే యింద్రియమా? 
మరియొండా? యని సంశయము కలుగుచున్నది. 

కంటిలోని కృవ్ణసారము (నల్ల(గుడ్డు )న్నవుడుం వన్తువులు 


, గ్రహింప బడుచున్నవి. దానికి దూరముగానుండు వన్తువులును 


తెలిసికొనబడుచున్నవి. నల్లగ్రుద్దు నేశ్రేంద్రియము కాక మరియొకటి యగునేని 
అదిలేనపుడు వస్తువలు తెలియబడవలయును. అట్లు తెలియబడవు. నల్లగుడ్డు 
మాత్రమింద్రియమైన దానికి దూరముగానుండి దానితో సంయుక్తములు కాని 
వస్తువులు తెలియబడకుండవలయును. అట్లుగాక దూరమున నున్న వస్తువులను 
తెలియబడుచున్నవి. కాబట్టి నల్లగ్రుడ్డే నేత్రేంద్రియమా? లేక యందుండు 


తైెజస పదార్థ మింద్రియమా? యని సందేహాభి ప్రాయము. 


నల్లగుడ్డు పార్థివపదార్థము. అది తనతో నసంయుక్త వస్తువును 
గ్రహింపనేరదు. కంటితో సంయుక్తముకాక దూరముగనుండు వస్తువులు నిత్యము 
మనము (గ్రహించుచునే యున్నాము కాబట్టి నల్లగుడ్డు ఇంద్రియముకాదు. 
అందుతేజస్సునకు సంబంధించిన పదార్థము వేరుగా నుండును. అదియే 
నేత్రేంద్రియముని వైదికుల నిద్ధ్భాంతము. బౌద్భులు నల్లని(గ్రుడ్ల 
యింద్రియమందురు. 

ఉత్తరపక్షము : - 

“మహ దణుగ్రహణాత్‌” 3.1.30. 

మహదణు[గ్రహణాత్‌ = నల్లగ్రుడ్దుకంటె పెద్ద వస్తువులు దానికంటె చిన్న 
వస్తువులు గ్రహింపబడుచుండుటచే నది నేత్రేంద్రియము కాదు. 

కృష్ణసారము మాత్ర మింద్రియమగునెడల దాని కంటె మహత్తులు, 
మహత్తరములు, మహత్తమములు నైన వస్తువులుకానీ, దానికంటె నణువులు, 
నణుతరములు, నణుతమములు నైన వస్తువులుగానీ దానిచే గ్రహింపబడకుండ 
వలయును. తైజన వదార్భములలో తక్కతదితర (ద్రవ్యములలో 
స్వపరిమాణమునకు మించిన పరిమాణము కలవానిని (గ్రహింప జేయగల 


Scanned by CamScanner 


122 న్యాయ దర్శనము 


సామర్ధ్యము లేదు. కాబట్టి కృష్ణసారమింద్రియము కాదు. అందుండు తైెజస 
పదార్థ మతి సూక్ష్మమిందియము. కృష్ణసారము దాని కధిష్థానము మాత్రము. 

అయినను ఇంద్రియముతో సన్నికృష్ణములు కాక దూరమున నున్న చిన్న 
పెద్దవస్తువులు దానిచే నెట్లు గ్రహింపబడునన. 

“రశ్యర్థ సన్నికర్ష విశేషాత్‌ తద్గహణమ్‌” 3.1.81. 

రశ్యర్థసన్నికర్న విశేషాత్‌ = నేత్ర రళ్ళితో వస్తువులు సంయుక్తము లగుట 
వలన, తద్దహణమ్‌ = చిన్న పెద్దవస్తువులు గ్రహింపబడుచున్నవి. 

దీపపుకాంతి దీపమునకు దూరముననుండు వస్తువులను జేరి వానిని 
ప్రకాశింపజేయునట్లు కృష్ణసారగోలకమున నుండు నేత్రేంద్రియరశ్మి దూరమున 
నుండు వస్తువులతో సంయుక్తమై వానిని (గహింపజేయును. నేత్రేంద్రియము 
కంటె వస్తువు చిన్నదైనను, లేక పెద్దదైనను దానితో రశ్మి (కాంతి) 
సంయుక్తమగుటకెట్టి యాటంకము నుండదు. కాబట్టి మహదణు భేదము 
లేక యన్నిటిని గ్రహింప వీలగుచున్నదని తాత్పర్యము. 
పూర్వపక్షము : - 

“తదనుపలబ్దేర హేతుః” 3.1.32. 

తదనుపలబ్జేః= ఇంద్రియవస్తు సంయోగమునకు కారణమైన రళ్ళి 
ప్రత్యక్షము గాకపోవుటవలన, అహేతుః= రశ్యర్థ సన్నికర్షము వలన, ననెడి 
హేతువు సరికాదు. 

నేత్రేంద్రియమునకు సంబంధించిన రశ్శియొండు (ప్రత్యక్ష ప్రమాణ 
సిద్ధమగునెడల గోలకముకంటె భిన్నమైన నేత్రేంద్రియమునకు దూరమున నుండు 
వస్తువు లారశ్శితో సంయుక్తమ్ములై గ్రహింపబడగ వలనుట యుచితమగును. 
నేత్రరళ్ళి ప్రత్యక్షముకాదు. కాబట్టి రశ్శియేలేదు. రశ్శియున్న నది తైజస మగుటచే 
రరావవంతమై దీవకాంతివలె (వ త్యక్షముగా (గపాంవ నగును. 
(గహింపవడకుండుటచే రశ్యర్థ సన్నికర్షమువలన దూరస్థ వస్తుగహణమని 
చెప్పుట ప్రమాణవిరుద్ధము. 


ఉత్తరపక్షము: - 
“నానుమీయ మానస్య (ప్రత్యక్షతోల_ నుపలబ్ధి రభా 
వ హేతుః” 3. 1.838. 


ప్రత్యక్షతః= ప్రత్యక్షముగా, అనుపలబ్ధిః= తెలియబడకుండుట, అనుమీయ 
మానస్య = అనుమానముచే తెలియబడు వస్తువుయొక్క అభావహేతు” 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 123 


కొండొక వస్తువు ప్రత్యక్షము కానంతమాత్రమున నది లేదని యనుట 
తగదు. వస్తుసద్భావము అనుమాన ప్రమాణము చేతను సిద్ధము కాగలదు. 
చంద్రుని పరభాగముకానీ, భూమి యధోభాగముకానీ (ప్రత్యక్షముగా 
(గహింపబడనంత మాత్రమున లేదందుమా? అనుమానముచే నవి 
సిద్ధించుచున్నవి. అట్లే నేత్రరశ్శియు ననుమానముచే తెలియనగును. 
నేత్రమునకు, వస్తువునకు మధ్యలో నేదేని యావరణము (అద్దు)న్న నావస్తువు 
(గహింపబడదు. లేకున్న గ్రహింపబడును. ఇట్టి యావరణాదుల ద్వారా 
నేత్రేంద్రియముతో వస్తువును సంయుక్త మొనర్చు సంయోజకము నేత్రరళ్ళి 
యొండు కలదని యూహింపనగును. కాబట్టి ప్రత్యక్షాగ్రహణము 
రశ్యభావమును సిద్ధింపజేయనేరదని వివేకము. 

రశ్మి సద్భావము సిద్ధించినను నది రూపవంత మగుటచే ప్రత్యక్షగ్రాహ్య 
మేలకాదనగా, 

“ద్రవ్యగుణ ధర్మభేదాచ్చోపలబ్ధినియమః” 8. 1.34. 

ద్రవ్యగుణధర్మ భేదాచ్చ= ద్రవ్యధర్మ విశేషమువలనను, గుణ ధర్మ విశేషము 
వలనను, ఉపలబ్ధినియమః= చాక్షుష ద్రవ్యోపబ్ధినిమయ మేర్చడుచున్నది. 

రూపవంతమగు (ప్రతి ద్రవ్యమును ప్రత్యక్షము కావలయునను 
నియమములేదు. అట్లగుచో రూపవంతములగు ద్వణుకములును ప్రత్యక్షము 
కావసియుండును. కావున కొండొక వస్తువు ప్రత్యక్షము కావలయుననిన నది 
మహత్వముగలదై యనేక (ద్రవ్యవంతమై ఉద్భ్ఫూత రూపము కలదై 
_ యుండవలయును. రళ్ళ్శిలో రూపమున్నను ఉద్భూతత్వమను గుణధర్మవిశేషము 
లేకపోవుటచే నది చాక్షష ప్రత్యక్ష గోచరము కాదు. 

ఈ సూత్రమున ద్రవ్యధర్మభేదము మహత్వాది విశేమమనియు, 
గుణధర్మభేదము ఉద్భూతత్వ విశేషమనియు వివేకము. 
పూర్వపక్షము: - (తటస్ఫుడు) 

“మధ్యందినోల్కా ప్రాకాశానుపలబ్ధివత్‌ తదనుపలబ్దిః” 3. 1.35. 

మధ్యందినోల్కా ప్రకాశానుపబ్ధివత్‌ = పగటివేళనుల్కా ప్రకాశము 
ప్రత్యక్షముకానట్లు, తదనుపలబ్భిః చాక్షుషరశ్మియు గ్రహింపబడదు. 

రాత్రియందు ఆకాశమునుండి యప్పుడప్పుడు నేర్చడునుల్కా పాతములను 
మనము చూచు చుందుము. పగటి యందు నట్టివి జరుగుచుండును. కాని 


Scanned by CamScanner 


124 న్యాయ దర్శనము 


మనము వానిని జూడనేరము. కారణము సూర్యకాంతి యెక్కువగా నుండుటచే 
నందుల్మాకాంతులు తిరోభూతము లగును. అధికకాంతి యల్పకాంతిని తనలో 
నిముడ్చుకొనును. అందువలన నది వేరుగా గ్రహింపబడదు. ఈ స్థితినే యభిభవ 
మందురు. ఇట్లే నేత్రరశ్శి సూర్యరశ్శిచేనభిభూతమై (గ్రహింపబడదని భావము 
ఉత్తరపక్షము : - 

“న రాత్రావప్యనుపలబేకి 3.1.36. 

రాత్రావపి = రాత్రియందును, అనుపబ్దేః= ప్రత్యక్షము కాకుండుటవలన, 
న = అభిభూతమగుటచే నేత్రరళ్ళి (ప్రత్యక్షము కాదనుట యుక్తి విరుద్ధము. 

సూర్యకాంతిచే నేత్రరశ్శి యభిభూతమై గ్రహింపబడకున్న రాత్రియందైనను 
ప్రత్యక్షము కావలసియుండును. ఉల్మాపాతము పగలు కనబడకున్నను రాత్రి 
కననగుచున్నది. అందువలన నుల్మాప్రకాశము పగలు అభిభూతమయి 
ప్రత్యక్షము కాదనుట యుక్తి సంగతమే యగును. కాని నేత్రరశ్శి కిది వర్తింపదు. 

అట్లయిన నేత్రరశ్శి యేల ప్రత్యక్షము కాదన, 

“బాహ్య ప్రకాశానుగ్రహాత్‌ విషయోపలబ్జే రనభి 

వ్యక్తితో. నుపలబభ్ధిః” 3.1.37. 

బాహ్యప్రకాశానుగ్రహత్‌ = బాహ్యప్రకాశ సాహాయ్యము వలన, 
విషయోపలబ్దేః= వస్తుగహణ మేర్చడు చుండుట చేత, అనభివ్యక్తితః= 
ఉద్భూతము కాకుండుట వలన, అనుపబ్ధిః= నేత్రరశ్మి గ్రహింపబడదు. 

ఎయ్యది స్వవిషయమును గ్రహింపజేయుటలో బాహ్యప్రకాశము 
నపేక్షించునో యది యనుద్భూతమగుట చేతనే గ్రహింపబడదు. అభిభవమక్కడ 
కారణము కాదు. చాక్షుషరశ్శి స్వవిషయమును (గ్రహింపజేయుటకు బాహ్యప్రకాశ 
సాహాయ్యము నప నే పెక్షించును. కాబట్టి యది యనుద్భూత మగుటచేతనే చాక్షుషము 
కాకున్నది. అన్యకాంతిచే నభిభూతమగుట దాని యనుపలబ్ధికి కారణము కాదు. 
ఉల్కాప్రకాశమువలె నభిభూతమై నేత్రరళ్ళ్శి ప్రత్యక్షము కాకున్నదని యేల 
నుడువరాదన, 

“అభివ్యకౌచాభిభవాత్‌” 3. 1.38. 

అభివ్యక్తాచ = ఉద్భూతమై బాహ్యప్రకాశ సాహాయ్యము నపేక్షింపనిది, 
అభిభవాత్‌ = అభిభూతమగును. 

చక్షురింద్రియముచే (గ్రహింపబడి (ఉద్భ్భూతమై) బాహ్య(ప్రకాళే 
సాహాయ్యము నపేక్షింపనట్టిది యభిభూత మగును. ఉల్మా ప్రకాశమిట్టిదే. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 125 


బాహ్యప్రకాశము లేనపుడది చక్షుర్లోచర మగుచున్నది. అందువలన అది 
యుద్భూతరూపవంతము. కాబట్టి దానికంటె మించిన సూర్యకాంతిచే పగటివేళ 
నది యభిభూతమగుచున్నది. నేత్రరశ్శ్మి యట్లు కాదు. అదియెన్నడు 
నభివ్యక్తముకాదు. ఉద్భూత రూపవంతమై చకుర్లోచర మగునదికాదు. 
స్వవిషయమును గ్రహింపచేయుటలో బాహ్యప్రకాశసాహాయ్యము నపేక్షించును. 
కాబట్టీ, నేత్రరశ్శియుండియు నభిభూతమగుటచే నుపలబ్ధముకాదనుట తగదు. 
అనుద్భూత మగుటచే నుపలబ్ధముకాదనుటయే యుక్తి సంగతము. 

“నక్తంచర నయనరశ్మి దర్శనాచ్చ” 3.1.39. 

రాత్రియందు చరించు మార్జాలము మున్నగు జంతువుల నేత్రములందు 
రశ్మిచూడబడుట వలన ప్రాణుల నేత్రములందు రశ్శి(కాంతి) యున్నదని 
తెలియుచున్నది. మార్జాలాది జంతువుల జాతి తదితర (ప్రాణులకంటె 
భిన్నమగుటచే వాని కన్నులందు రశ్మియున్నను ఇతర ప్రాణులకన్నుందు 
రశ్శ్మియుండదన వలనుపడదు. జాతిభేదమున్నను ఆవరణ మున్నపుడు 
మార్జాలాదులును జూడజాలవు. కావున వాని కన్నులు నితర ప్రాణుల కన్నుల 
వంటివేయని తేలుచున్నది. కాబట్టి నేత్రరశ్శ్మి సద్భావము నిర్వివాద సిద్ధము. 

ఇంద్రియములు రశ్మిద్వారా వస్తువును చేరి దాని నెలుగజేయు 
(ప్రాప్యకారిత్వ) పక్షమున రశ్యర్థసన్నికర్న విశేషము హేతువు కాగలదు. అట్లుకాక 
య'ప్రాప్యకారిత్వ పక్షమున రశ్య్యర్థ సన్నికర్ష్పవి శేషము హేతువు కానేరదని 
శంకించుచున్నాడు. 

“అప్రాప్యగ్రహణమ్‌ కాచాభ్రపట లస్ఫటికాంత రితోపలబ్టేః” 3.1.40. 

కాచా(భ్రపటల సృటికాంతరితోపలబ్దేః= గాజు, అభ్రకము, సృటికము వీనిలో 
నేదేని యావరణముగా నున్నను నే(తెం(దిథంము వన్తువును 
గ్రహింపగలుగుచున్నది. కాబట్టీ, అ(ప్రాప్యగ్రహణమ్‌ = ఇంద్రియముతో 
సన్నికృష్ణమై వస్తువు (గహింపబడుచున్నదనుట సరికాదు. 

ఆవరణము (అద్దు) లేని తావుందు దూరస్థ వస్తువులెట్లు చక్షురింద్రియముచే 
గ్రహింపబడుచున్నవోయట్లే సృటికాదుచే నడ్డగింపబడిన వస్తువులును చాక్షుష 
ప్రత్యక్షమునకు విషయములగు చున్నవి. ఇతప్రంపము వస్తు స్థలమున కేగి 
! దానితో సన్నికృృష్ణమై యద్దానిని ప్రకాశింపజేయునదగు నెడల అవ్యవహితములే 
గ్రహింపబడవలయును. వ్యవహితములు (ఆవరణముకలవి) గ్రహింపబడవు. 
; వ్యవధానము (అడ్డు) న్నపుడు ఇంద్రియము వస్తువుతో సన్నికృష్ణము 


Scanned by CamScanner 


126 న్యాయ దర్శనము 


కాజాలదుకదా! స్ఫటికాదులచే వ్యవహితములయ్యు వస్తువులు నేత్రముచే 
గ్రహింపబడుచుండుట లోకసిద్ధమగుటం జేసి ఇంద్రియము ప్రాహ్యకారి కాక 
యప్రాప్యకారియని తెలియుచున్నది. అట్లంగీకరించిన వస్తుగ్రహణమున రశ్యర్థ 
సన్నికర్షము హేతువు కానేరదు. 
ఉత్తరపక్షము : - 

“కుద్యాంతరి తానుపలబ్జే రప్రతిషేధః” 8.1.41. 

కుడ్యాంతరి తానువబ్జేః = గోడచేనడ్డగింప బడిన వస్తువులు 
గ్రహింపబడకుండుటవలన, అప్రతిషేధః= రశ్యర్థ సన్నికర్షము హేతువు 
కాదనుట యుక్తముకాదు. 

ఇంద్రియము అప్రాష్యకారి యగునెడల కుడ్యాదులచే నడ్డగింప బడిన 
వస్తువుల జ్ఞానమును కలుగవలయును. అట్లు కలుగుట లేదు. కాబట్టి 
యింద్రియము అప్రాప్యకారికాదు. ప్రాప్యకారియే. ఇంద్రియము రళశ్ళిద్వారా : 
వస్తువును ప్రాపించి యద్దానిని ప్రకాశింపజేయునని యభిప్రాయము. 

ప్రావ్యకారిథైన కుడ్యవ్యవహితమువలె కాచాభ్రసృటికాదులచే : 
నడ్డగింపబడిన వస్తువు లేల (గహింపబడకుండవన, 

“అప్రతి ఘాతాత్‌ సన్నికర్నోపపత్తిఃా 3.1.42. | 

అ(ప్రతీఘాతాత్‌ = (ప్రతీఘాతః= ప్రతిబంధము. ) కాచాదులు నేత్రరళ్ళికి 
ప్రతిబంధకము కాకపోవుట వలన, సన్నికర్నోపపత్తిః= రశ్య్యర్థ సన్నికర్షము 
కలుగగలదు. 

నేత్రరశ్శి తెజస మగుటవలన స్వచ్చమైన వస్తువులు దాని నడ్డగింపవు. 
స్ఫటికాదులు స్వచ్చద్రవ్యములు కాబట్టి యట్టి పదార్థముల చే నడ్డగింపబడిన 
వస్తువులతో నేత్రరశ్మి సన్నికృష్టమగుటలో నెట్టి యాటంకము లేదు. అందువలననే 
యా వస్తువులు గ్రహింప బడుచున్నవి. 

స్ఫటికాదులు నేత్రరశ్మి నడ్డగింపవని యెట్లు విశ్వసింపవలయు ననిన, 

“ఆదిత్యరశ్ళేః స్ఫటికాంతరితే_ పిదాహ్యే౭. విఘాతాత్‌” 8. 1.43. 

ఆదిత్యర శ్మేః = సూర్యరశ్మికి, నృటికాంతరితే౭_ వి దాహూ” 
దహింపజేయదగిన వస్తువు సృటికాదులచే వ్యవహితమై యున్నప్పటికి దానిని, 
అవిఘాతాత్‌ = దహింపజేయుటలో నెట్టివిఘాతము కలుగకుండుట వలనే 
నేత్రరశ్మ్శినిఅవి యడ్డగింపవని విశ్వసింప వలయును. 

తపింపజేయుటకో లేక దహింపజేయుటకో వీలయిన వస్తువులు గౌ 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 127 


సృటికము మున్నగువానిచే నావరింపబడి యున్నను సూర్యకిరణములు 
స్ఫటికాదుల ద్వారా ప్రవేశించి యా వస్తువును దహించుట చూచుచున్నాము. 
కిరణసంగ్రాహక కాచయంత్రము (భూతద్దము) ద్వారా సూర్యకిరణములను, 
సులభముగా దహింపజేయదగు దూదిమున్నగు వస్తువుపై పడునట్లు చేసిన 
నాకిరణము లావస్తువును దహించుట చూచుచున్నాము. అట్లే నేత్రరశ్మియు 
తైజస మగుటచేత కాచాదులచే నడ్డగింపబడదని విశ్వసించుట కెట్టి 
యభ్యంతరము నుండదని భావము. 
పూర్వపక్షము: - 

“నేతరేతర ధర్మప్రసంగాత్‌” 3.1.44. 

ఇతరేతర దర్మ్శప్రసంగాత్‌ = కుడ్యాదుల (ప్రతిబంధక ధర్మము 
కాచాదులందును, కాచాదుల య(ప్రతిబంధక ధర్మము కుడ్యాదులందును 
ప్రసక్తమగుటంజేసి, న = పైన చెప్పినట్లు విశ్వసింప జనదు. 

కుడ్యాదులు రశ్మిప్రతిబంధకములు కాచాదులు కావని నిర్ణయింపదగిన 
నియమ మొండులేకుండుటచే ఒకదాని ధర్మము మరియొక దానియందు 
ప్రసక్తము కాగలదు. కాబట్టి సూర్యరశ్మ్శివలె నేత్రరశ్శియు కాచాదులచే వ్యవహిత 
వస్తువులను చేరుట కాటంకములేకపోవుట వలన వాని యుపలబ్ది 
కలుగుచున్నదనుట సరికాదని శంకాభిప్రాయము. 
ఉత్తరపక్షము :- 

“ఆదర్శోదకయోః ప్రసాదస్వాభావ్యాత్‌ రూపోపలబ్దివత్త 

దుపలబ్జీః” 3.1.45. 

ఆదర్శోదకయోః = అద్దము, జలమునను రెండును, ప్రసాద స్వాభావ్యాత్‌ 
= స్వచ్చస్వభావము కలవగుట వలన, రూపోప లబ్ధివత్‌ = ప్రాణుల ముఖాదులు 
రూవములు కనబడునట్లు తదువలబ్దిః= ప్రసాద న్వభావముగల 
కాచస్ఫటికాదులచే నడ్డగింపబడిన వస్తువుతో నేత్రరశ్మి సన్నికర్ష మేర్చడుట 
వలన నావస్తు వింద్రియముచే గ్రహింపబడుచున్నది. 

దర్పణము, జలము మున్నగువస్తువులు స్వచ్చములగుటచే వానియందు 
వస్తువులుప్రతిబింబించును. కాని, కుడ్యాదులలో నట్లుకాదు. కాచాదులు . 
స్వచ్చమగుటచే నవి నేత్ర రశ్శినడ్డగింపవు అందువలన రశ్మిసన్నికృష్ణములయి 
వస్తువులు తెలియబడును. కాబట్టి స్వభావమే యిట నియమకారణము. 
కాచస్వభావము కుడ్యమునకుగానీ, కుడ్యస్వభావము కాచాదులకు గానీ లేదు. 


Scanned by CamScanner 


128 న్యాయ దర్శనము 


కావున నొక వస్తుధర్మము మరియొక వస్తువు నందు ప్రసక్తమగుననుట యుక్తి 
సంగతము కాదు. 

స్వభావము నియామకకారణమైన, కాచస్ఫటికాదులు ప్రతిబంధకములై 
కుద్యాదులప్రతిబంధకము లేలకావు? 

“దృష్టానుమితానాం నియోగ ప్రతిషేధానుపపత్తిః” 3.1.46. 

దృష్టానుమితానాం = దృష్టములు, ననుమితములునైన వస్తువుల 
విషయమున, నియోగప్రతిషేధానుపత్తిః= ఇట్లగుగాక, ఇట్లుకాకుండుగాక యను 
నియోగ (ప్రతిషేధములు కూడవ. 

లోకమున పదార్థములు దృష్టములు, అదృష్టములు లేక యనుమితములు 
నని రెండు విధములు. ప్రమాణముల ద్వారా దృష్టానుమితపదార్థములు 
మరియొక విధముగ నేల యుండరాదని ప్రశ్నించుట యుక్తముకాదు. చక్షువుచే 
తెలియబడురూపము నాసికచే నేల తెలియబడ రాదని కానీ నాసికచే 
గ్రహింపబడ్డుగంధము నేత్రముచే తెలియబడుగాత యని గానీ నియోగించుట 
కెవరికి శక్యమగును? రూపగంధాదులెట్లు నియత స్వభావములు, 
నియతధర్మములు కలవై యన్యథా నియోగింపననువుకాకున్నవో యట్లే 
కాచాదులును నియత స్వభావము కలవై యుండి మజియొక విధమున నేల 
యుండగూడదని నియోగింవననువువడవు. కాబట్టి కాచాదంలు 
(ప్రతిబంధకములు కాకపోవుటం జేసి ఇంద్రియరళశ్ళ్శి వస్తువును జేరి దానిని 
(ప్రకాశింపజేయును. ఇట్లు నేత్రేంద్రియము ప్రాప్యకారియనుట సిద్ధము. 

శ్రోత్రేంద్రియము తక్క యిత రేంద్రియములన్నియు చక్షురిరదియమువలెనే 
గోలక భిన్నములై ప్రాష్యకారులు (వస్తుసన్నికృష్ణమ్ములై ప్రకాశింపజేయునవి) 
అని గ్రహింపవలయును. ' 

ఇంద్రియముల యేకత్వానేకత్వములు పరీక్షింపదలచి సందేహించు 
చున్నాడు. 

“స్థానాన్యత్వేనానాత్వా దవయవినానాస్థానత్వాచ్చ 

సంశయః 38. 1.47. 

స్థానాన్యత్వే = స్థానములనేకము లయినపుడు, నానాత్వాత్‌ = 
స్థానినానాత్వము చూడబడుట వలనను, అవయవినానాస్తానత్వాచ్చ =, 
ఒకేయవయవి యనేకస్థానములు కలదగుటవలనను, జంతు నానా 
స్థానములలోనుండు స్థానులవలె నింద్రియము లనేకములా? లేక యనేక 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 129 


స్థానములందుండు అవయవివలె నింద్రియ మేకమా? యని సంశయము 
కలుగును. 

అనేక భాండములందుంచబడిన ఫలములవలె స్థానము లనేకములయిన 
స్థానులు ననేములగుట చూచుచున్నాము. అనేక “తంతువులచే నేర్పడు 
వస్రమువలె యవయవాత్మక స్థానము లనేకము లయినను స్టాని (యవయవి) 
యొక్కటిగా నుండుటయు చూచుచున్నాము. కాబట్టి, శరీరమున నానా 
స్థానములుగల యింద్రియములగు నానాస్థానములలో నుండు ఫలములవలె 
'ననేకములా? లేక నానాస్థానిక - అవయవాత్మక అవయవివలె నేకమా? 
యని సంశయము వాడమును, ఇంద్రియమొక్కటే యనుట పూర్వపక్షము. 
ఇంద్రియము లనేకములనుట సిద్ధాంతమని వివేకము. 
పూర్వపక్షము : - 

“త్వగవ్యతిరేకాత్‌.” 3, 1.48. 

అవ్యతిరేకాత్‌ = సర్వేంద్రియస్థానము లందును సంబంధ ముండుటవలన, 
త్వచ్‌ = త్వగింద్రియమొక్కటే 

త్వక్కు సమస్త శరీరమునందును వ్యాపించియున్నది. త్వక్కుచే 
వ్యావింపబడని యింద్రియస్థాన మొండును శరీరమున గాంచము. 
నేత్రగోలకములందును స్పర్శజ్ఞానము కలుగుట సర్వవిదితము. కాబట్టి 
యనేకస్థానములుగల యొక యవయవివలె నానాస్థానములు గల త్వగింద్రియ 
మొక్కటే యీ శరీరమున నున్నట్లంగీకరింప వలయును. అనేకేంద్రియముల 
నంగీకరించుట కకక్రులకు. 
ఉత్తరపక్షము : 

“న యుగప దర్ధానుపలబ్జేః” 3.1.49. 

యుగవత్‌ = ఒకేక్షణమున, అర్థానుపలబ్దేః = సర్వేం[ద్రియార్థములు 
గ్రహింప బడకుండుట వలన, న = పూర్వోక్తము సరికాదు. 

శరీరమున త్వగింద్రియము తక్క ఇతరేంద్రియములు లేనియెడల, 
స్పర్శజ్ఞానముతో బాటు రూపాదులను తెలియబడవలయును. ఘటమును 
స్పృశించి నపుడు కఠినత్వము స్పృశింపబడి రూపమున స్మృశింపబడకుండునా? 
త్వగింద్రియ సన్నికర్షము కఠినత్వమున కుండి రూపమునకు లేకపోదుగదా? 
అట్టియెడ స్పర్శ తెలిసి రూపమేల తెలియకుండును? ఒకేక్షణమున రెండును 
తెలియకుండుట లోకసిద్ధవిషయము. కాబట్టీ త్వగింద్రియము లేదనుట యుక్తి 


Scanned by CamScanner 


130 న్యాయ దర్శనము 


సంగతముకాదు. 
“ఇంద్రియార్ధపంచత్వాత్‌” 3.1.50. 
ఇం(ద్రియార్ధపంచత్వాత్‌ = ఇం(ద్రియార్ధ్థములయిన గంధాదులు 
ఐదగుటవలన నింద్రియములు నెదు 
గంధము, రసము, రూపము, స్పర్శము, శబ్దమునను నవి యైదు 
నింద్రియార్ధము లనబడును. ఈ పంచార్ధములలో స్పర్శత్వగింద్రియము చేతనే 
(గహింపబడి రూపాదులు గ్రహింప బడకుండుట సర్వవిదితము. కాబట్టి 
స్వర్శగ్రాహకము అగు త్వగింద్రియము నంగీకరించినట్లు రూప, రస, గంధ, 
శబ్దములను గ్రహించుటకు యోగ్యమయిన నేత్రము, జిహ్వా నాసిక, (శ్రవణము 
నను నింద్రియముల నంగీకరింప తప్పదు, ఇట్లు అర్ధ్థములయిదగుటవలన 
నింద్రియములు బైదమన యుచితమని భావము. 
పూర్వపక్షము : 
“న తదర్ధ ఇహణ్నాకొ 3.1.51. 
తదర్ధబహుత్వాత్‌ = ఇంద్రియార్ధము అనేకములగుటవలన , న = 
ఇంద్రియము లైదనుట తగదు. 
_ _ ఇంద్రియార్ధము లైదేయయిన వక్షమున వానిని గ్రహింవగల 
యింద్రియముల్నునెదనుట యుక్తమేయగును; కాని అర్ధము లనేకముగుటవలన 
నింద్రియములైదేయను టెట్లు పొసగును? అర్ధము లనేకములెట్లన? సుగంధము, 
దుర్గంధము ననిగంధములు రెండు, మధురము, ఆమ్లము (పులుసు) లవణము, 
కటువు (కారము), కషాయము (ఒగరు), తిక్తము (చేదు) నని రసము లారు; 
ఇట్లే నీలాది భేదముతో రూపము నేడు; శీతము, ఉష్ణము, అనుష్టాశీతమునని 
స్పర్శములు మూడు; వర్ణము, ధ్వని యని శబ్దములు రెండు రకములు. ఇట్లనేక 
అర్ధములుండవానిన గ్రహించుటకు సాధనములయిన ఇంద్రియము నేకము 
లుందవలయును. 
పూర్వపక్షము : 
“గంధత్వాద్యవ్యతిరేకాద్‌ గంధాదీనామ(ప్రతిషేధః” 8.1.52. 
గంధాదీనాం గంధత్వాద్యవ్యతిరేకాత్‌ = సుగంధము, దుర్గంధము నను 
గంధబేధము - గంధత్వమును విడిచియుండనేరదు. కాబట్టి, అప్రతిషేధః= 
ఇంద్రియపంచత్వమును కాదన వలనుపడదు. 
అర్థము _లైదగుట వలన నింద్రియము లైదని చెప్పి యుంటిమి. ఆ 


Scanned by CamScanner 


181 


' యర్థములు గంధాదులు. అయ్యవి సుగంధ దుర్గంధాది భేదయుక్తములే. 


అయినను, గంధత్వాదుల కాశ్రయములే యగును. కాని భిన్నములు కావు. 
ఇట్లు ఆశ్రయభేదము ననుసరించి యింద్రియభేదమని మా యభిప్రాయము. 
సర్వవిధ గంధములును గంధత్వమున కాశ్రయమనక తప్పదు. ఇట్లే సర్వ 


. రసములు రసత్వమున కాశ్రయములు. రూపాదులు నిట్లే యెంచవలయును. 


. ఇట్లు గంధత్వాద్యాశ్రయభేదమువలన నర్థము లయిదు విధములే యగును. 
| కాగా, వాని గ్రాహకము లింద్రియములు నైదే 
. పూర్వపక్షము : - 


“విషయత్వాాతిరేకాదేకత్వమ్‌” 8.1.58. 
విషయత్వావ్యతిరేకాత్‌ = గంధాదివిషయములు విషయత్వము 


| నతిక్రమింపజాలవు, ఏకత్వమ్‌ = ఇం[ద్రియెకత్వము. 


గంధాదులు గంధత్వము నతిక్రమింపకుండుటచే నెదగు నేని, గంధాదులు 
విషయములగుటచే విషయత్వమున కాశ్రయములై విషయత్వము 
నతిక్రమింపమిచే నేకత్వమును సిద్ధించును. ఇట్ల ర్థములలో నేకత్వము 


' సిద్ధింపవలనర్థగ్రాహకములైన ఇంద్రియములలో నేకత్వము సిద్ధించును. 
' ఉత్తరపక్షము : - 


“నబుద్ధి లక్షణాధిష్థాన గత్యాకృతి జాతిపంచత్వేభ్యః” 3. 1. 54. 
కరము పంచత్వేభ్యః= బుద్ది, లక్షణము, అదిష్టానము, గతి, ఆకృతి, 
థి DD: 
జాతియను నీయారింటి పంచత్వము వలన, న = పూర్వ సూత్రోక్తము సరికాదు. 
గంధ సామాన్యమైన గంధత్వముచే సుగంధ దుర్గంధములు, ఇట్లే 
రసత్వసామాన్యముచే షడ్విధరసములు, రూపత్వముచే శుక్లాది రూపములు, 
స్పర్శత్వముచే శీతోష్టాది స్పర్భులు, శబ్దత్వముచే వర్ణధ్వన్యాత్మక శబ్దములు 


' వ్యవస్థా పూర్వకముగా నొక్కొక యింద్రియముచే గ్రహింపబడుచున్నట్లు, 


విషయత్వమనెడి సామాన్యముద్వారా వ్యవస్థితములై గంధాదులోకే 
యింద్రియముచే గ్రహింపబడి యన్యేం[ద్రియములనపేక్షింపని పక్షమున 
నింద్రియములనేకములు కాక యొకటి యనదగును. అట్టి నియమము 
కానరానంతవరకు నింద్రియమొక్కటే యనుట ప్రమాణవిరుద్ధము. గంధత్వ, 


రసత్వ, రూపత్వ, స్పర్శత్వ, శబ్దత్వసా మాన్యముల ద్వారా ఐదువిధములుగా 
' విషయము లన్నియు వ్యవస్థితములై నాసికా దీంద్రియములచే వేరువేరుగా 


గ్రహింప బడుటచే నింద్రియము లైదనకతప్పదు. గ్రహింపదగిన విషయములు 


Scanned by CamScanner 


132 న్యాయ దర్శనము 


(అర్థములు) అయిదగుటచే (గాహకముయిన యింద్రియము లైదని భావమ్స 
ఇంద్రియార్థము,లైదనుట వలన నింద్రియమ్ములై దెనట్లు బుద్ద్భాదులునెదగుటచ్చే 


నింద్రియము లైదనుట యుక్తము. 
(1) బుద్ధి = జ్ఞానము, ఇంద్రియములచే నేర్చడుజ్ఞానము పంచవిధము, 


ఘ్రాణజము, రాసనము, చాక్షుషము, స్పార్భనము, శ్రావణము. కాబట్టి నాసిక్ర 
రసన, చక్షువు, స్పర్శ్భనము, శ్రవణము నని ఇంద్రియము లెదు. 

(2) లక్షణము : -గంధగ్రాహక మింద్రియము ఘ్రాణము, రసగ్రాహక 
మింద్రియము రసన. రూపగ్రాహక మింద్రియము చక్షువు. స్పర్శ(గ్రాహక్ర 
మిం(ద్రియము త్వక్కు శబ్బ(గ్రావాక మిం(దియము (శ్రవణము. 
ఇట్లింద్రియలక్షణము లయిదగుటచే నింద్రియము లైదు. 

(3) అధిష్టానము = ఇంద్రియనస్థానము. నాసాది ఇంద్రియస్థానము 
లైదును భిన్నము లగుటచే నింద్రియము లైదు. 

(4) గతి = అర్ధగ్రహణ పద్ధతి. గతిభేదముచే నింద్రియము,లైదు. నాసిక, 
జిహ్వ, త్వక్కు నను నీ మూడింద్రియములు తమదగ్గరచేరి తమతో 
సన్నికృష్టమ్ములెన స్వవిషయములను (గ్రహించును. చక్షువు తనకిరణములతో 
దూరముననున్న విషయమును చేరి గ్రహించును, శ్రవణము సంతాన వృత్తితో 
తన చెంత జేరిన శబ్దమున గ్రహించును. 

(5) ఆకృతి = ఇం[ద్రియాధిష్టానముల సంస్థానవిశేషము. ఇంద్రియముల 
యాకృతియు నైదువిధము లగుటచే నింద్రియము లైదు. 

(6) జాతి = (ఛూణత్వాదిధర్భము. ఇం(ద్రియుములలోని 
ఘ్రూణత్వాదిధర్మమ్మునైదువిధముగుటచే నింద్రియములైదే. 

ఇంద్రియములు కిమాత్మకములన, 

“భూతగుణవిశేషోపలబ్దేః తాదాత్యమ్‌” 8.1.55. 

ఘ్రాణాదులయిన యింద్రియములద్వారా, భూతగుణ విశేషోపలబ్దేః = 
పృథివ్యాది పంచభూతములలోని గంధాది విశేషగుణములు తెలియబడుట 
వలన, తాదాత్యమ్‌ = ఇంద్రియములు పంచభూతాత్మకములు. 

ఏది యేభూతమునందలి గుణవిశేషమును తెలుపునో యది 
తదాత్మకమగుట నియమము. (ఘ్రాణేంద్రియము గంధ రస- రూప- స్పర్శ- 
శబ్దములలో గంధమునే తెలుపును. కాబట్టి యది పార్థివము - పృథివ్యాత్మకము 
రసనేర్రదియము ఆప్యము - జలాత్మకము. రసమునేగ్రహించును. చక్షువు 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 133 


త్రజసము - అగ్య్భ్యాత్మకము రూపమును (గ్రహించును. స్పర్శనము 
| వాయ్వాత్వకము. స్పర్వనుగ్రహించును. (శ్రవణము ఆకాశాత్మకము. శబ్దమునే 
గ్రహించును. ఇట్లు ఘ్రూణాదీంద్రియములు పంచభూతాత్మకములు. 

(అర్థపరీక్షణ) 
“గంధ రసరూప స్పర్శశబ్దానాం స్పర్శపర్యంతాః 
పృథివ్యాః ” 8.1.56. 
| గంధరసరూప స్పర్శశబ్దానాం = గంధము, రసము, రూపము, స్పర్శము, 
| శబ్దము నను వీనిలో, స్పర్శపర్యంతాః= శబ్దముతక్క మిగిలిన గంధ రస రూప 
స్పర్శములు, పృధథివ్యాః= పృథివికి సంబంధించిన గుణములు. 

గంధము, రసము. రూపము, స్పర్శము అవి పృథివి యందుండును. 

“ఆప్తేజోవాయూనాం పూర్వపూర్వమపోహ్యాకాశస్యోత్తరః” 8. 1.57. 

గంధ, రస రూప, స్పర్శములలో. పూర్వం పూర్వం = పూర్వపూర్వ 
గుణములు, ఆపోహ్య = విడిచిన మిగిలినవి ఆప్తేజోవాయూనాం = జాలాగ్ని 
| వాయువుల గుణములగును, ఉత్తర ౩= శబ్దము, ఆకాశస్య = ఆకాశమునకు 
సంబంధించినది. 

జలమున రసము రూపము స్పర్శము నను గుణములును, అగ్నియందు 
రూపస్పర్శులును, వాయువునందుస్పర్శము, ఆకాశమున శబ్దమునను 
గుణములున్నవని భావము. 
పూర్వపక్షము: - 

“నసర్వగుణానుపలబ్దే” 8.1.58. 
నర్వగుణానువ లబ్బేః = ఆయాభూతాత్మక ఇంద్రియముచే 
' నాయాభూతగుణములన్నియు (గ్రహింపబడకుండుటచే, న = పై సూత్రములందు 
వర్ణింపబడినట్లు గుణములంగీకరింపతగదు. 

పృథివియందు గంధ రస రూపస్పర్శము, జలము నందు రసరూప 
స్పర్శములు, అగ్నియందు రూపస్పర్శములు, నున్న యెడల పార్థివమైన 
ఘాణేంద్రియముచే గాంధాదులు, బలీయమైన రసనేంద్రియముచే రసాదులు, 
శకెజసమగు చక్షరింద్రియముచే రూపస్పర్శ్భములు గ్రహింపబడవలయును. అట్లు 
గ్రహింపబడుట లేదు. (ఘ్రాణముచే గంధము, రసనచే రసము, చక్షువుచే 
రూపముమాత్రమే (గ్రహింప బడుచున్నది. కాబట్టి యేభూతాత్మతకమైన 
యింద్రియముచే నేగుణము గ్రహింపబడుచున్నదో యాగుణమే యా 


Scanned by CamScanner 


134 న్యాయ దర్శనము 


భూతముననున్నట్లెంచ వలయును. అన్యగుణములుండుట యుక్తి విరుద్ధమని 
ఉత్తరపక్షము :- (ఏకదేశి సమాధానము) 

“ఏకైకశ్యేనోత్తరోత్తర గుణ సద్భావాదుత్తరోత్తరాణాం 

తదనుపలబ్దీః, *: SILO 

ఉత్తరోత్తరభూతానం = తరువాతి తరువాతి జలాధిభూతములలో, ఏకైకశ్యేన 
= ఒక్కొటొక్కటిగా ఉత్తరోత్తరగుణసద్భావాత్‌ = తరువాతి తరువాతి 
రసాదిగుణములుండుటవలన, తదనువలబ్ధిః= పృధి వ్యాధులలో 
(ఘాణాదులచేనవి తెలియబడవు. 

గంధరసరూవస్పర్శ శబ్బములలో నాక్కటొక్కటిగ (క్రమముగా 
నొక్కొక్కథూతము నందుండుట వలన రసాదులు భూమియందును, రూపాదులు 
జలమునందును, స్పర్శాదులగ్నియందును తెలియబడకపోయినను 
దోషములేదు. పృథివి యందు గంధగుణము మాత్రముండును. అది (ఘాణముచే 
గ్రహింపబడుచునేయున్నది. జలమునందు' రసమున్నది. అది రసనచే 
నుపలబ్ధమగుచున్నది. ఇట్లగ్ని వాయ్వాకాశములలో రూప స్పర్శ శబ్దము 
లొక్కటొక్కటి గానుండి యాయాచక్షురాదీంద్రియములచే నుపలబ్ధము 
లగుచునేయున్నవి. ఏవియుపబ్ధముగుటలేదో యవి యా భూతములందు 
లేనేలేవు. కాబట్టి దోషము లేదు. 

పృథివ్యాధులలో రసాదులేల యున్నవని, 

“విష్టం హ్యపరం పరేణ.” 8. 1.60. 

అవరం = వూర్వము, వరేణ = వరముతో, వివ్చంపా = 
సంయుక్తమైయున్నది. 

పృథివియందు శీతస్పర్శము వాస్తవమున లేకున్నను “శిలాతల 
మతిశీతలము” అనుతావులందు జలసంయోగముచేనట శీతలత యని 
తెలియనగును. కాబట్టి యది యౌపాధికము. ఒక భూతముతో మటియొక 
భూతము సంయుక్తమై యున్నదనుట నిర్వివాద విషయము, కాబట్టి యొక 
భూతము నందువేరొండు భూతగుణములుపలబ్ధము లగుచునే యుండునని 
సూత్రాబిప్రాయము. 
ఉత్తర పక్షము : - (సిద్ధాంతి) 

“నపార్థివాష్యయో: ప్రత్యక్షత్వాత్‌ః” 3. 1.61. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 135 


పార్థివాష్యయోః= పృథివీజలముల రసరూపములు, ్రత్యక్షత్వాత్‌ = 
రసనచక్షువులచే నుపబ్బములగుటవలన, న = పై మూడు సూత్రములందు 
చెప్పబడినది సరికాదు. 

మధురాది భౌదయుక్తమైన రనము వృథి వియందుండుటను 
రసనేంద్రియముద్వారా తెలిసికొనుచున్నాము. ఇట్లే జలమునందలి శుక్ల రూపము 
చక్షువుచే గ్రహింపబడుచున్నది. ప్రత్యక్షప్రమాణ మితర (ప్రమాణముకంటె 
నెక్కుడు ప్రామాణ్యము కలదగుటవలన ప్రత్యక్షముగా చూడబడుదాని నపలాపము 
చేయుట (కాదనుట) యుక్తి యుక్తముకాదు. ఉత్తరోత్తర భూతముల 
సంయోగమువలన నవి యుపలబ్ధమగుచున్నవనుట యుక్తముకాదు. అట్లయిన 
జలమునందు మధురరసముతో బాటు తక్కిన రసములేల యుండవు? అట్లే 
తేజస్సునందు లోహితరూపముతోబాటు శుక్లరూప మేలయుండవు? కాబట్టి 
అన్యభూత సంయోగముచే నన్యగుణము లుపలబ్ధములగుచున్నవి; అవి 
యౌాపాధికము లనుట తగదు. భూతాంతర నంయోగమువలన 
నుపలబ్ధములగుచో జలమున షడ్విధరసము, అగ్నియందు శుక్లరూపము 
నుపలబ్ధము కావలసియుండును. అట్లుకాకపోవుటచే పృథివ్యాదులలో 
గంధాదులెట్లు స్వాభావిక గుణములో యట్లే రసాదులు స్వాభావికము లని 
యెజుంగ వలయును. 

రసాదులును పృథివ్యాదు స్వాభావిక గుణములయిన పక్షమున 
గంధమువలె రసమును నాసికచే నేలగ్రహింపబడుదన 

“పూర్వంపూర్వం గుణోత్కర్నాత్‌ తత్రధానమ్‌” 3.1.62. 

పూర్వం పూర్వం = నాసికాదీంద్రియములలో పూర్వపూర్వేంద్రియము - 
నాసికాది ఇంద్రియము, గుణోత్మన్నాత్‌ = గంధగుణము ప్రాధాన్యముగా 
గలదగుటవలన, తత్ర్రధానమ్‌ గంధగుణమును ప్రధానముగ (గ్రహించును. 

ఏ ద్రవ్యమున నేగుణము ప్రధానముగనుండునో యా (ద్రవ్యము 
ద్రవ్యాంతరమున నున్న యాగుణమునేవ్రకటించును. నానికాది 
ఇందియుములందు ఇతరగుణములున్నను, గంధాది గుణములు 
ప్రధానముగనున్నవి, కాబట్టి యవి యాయాద్రవ్యములలోని గంధాది గుణములనే 
ప్రకాశింపజేయును - (గ్రహించును. నాసిక గంధమును, రసనరసమును, 
చక్షువురూపమును, స్పర్శనము స్పర్శను, (శ్రవణము wg (గహించును. 
అన్య గణములను (గహింపవు. కాబట్టి రసాదులు పృథివీగుణము లైనను 


Scanned by CamScanner 


136 న్యాయ దర్శనము 


నాసిక గంధమునే గ్రహించును; రసాదులను గ్రహించ దనుట దోషముకాదు. 
నాసికాదులిట్లు పాంచభౌతికములని సిద్ధించుచుండ గంధాదులేక 
(ప్రధానములయి రసాదులు కాకున్నవన, 

“తద్వవన్థానంతు భూయస్వాత్‌” 3. 1. 68. 

భూయస్వాత్‌ = ఇంద్రియమునకు ప్రకృతి యగు భూతద్రవ్య మధికముగా 
నందుండుట వలన, తద్వవన్థానం = ఒక యింద్రియమున నొకగుణము 
ప్రధానము; మిగిలినవి యప్రధానము ను వ్యవస్థయేర్చడు చున్నది. 

సామాన్యముగ నింద్రియమున్నియు పాంచభౌతికములయినను, నొక్కొక 
యిం[(ద్రియమున నొక్కొక (ప్రకృతి (ద్రవ్య మదికముగా నున్నది. 
నాసికేంద్రియమున పృథివీ ద్రవ్యాంశ మధికము. రసనయందు జలము, 
చక్షువునందు తేజస్సు, త్వక్కునందు వాయువు (శోత్రమున నాకాశము అధికము. 
ఏ ద్రవ్యమే యింద్రియమున నెక్కువగా నున్నదో దాని గుణమున కలదు 
ప్రధాన్యమని వివేకము. కాబట్టి (ఘాణాదులలో గంధాదులు ప్రధానములు; 
రసాదులు కాదను వ్యవస్థ యుచితమే. 

(ఘాణాదీం(ద్రియములలో గంధాదిగుణములు ప్రధానములు గనున్నచో 
నాయా యింద్రియములోని గుణము లాయా యింద్రియములచే నేల 
(గహింపబడవన, 

“సగుణానామింద్రియభావాత” 8.1.64. 

సగుణానాం = గంధాదిగుణములతో కూడిన (ఘాణాదులే ఇంద్రియ 
భావాత్‌ = ఇంద్రియము లనబడును. 

ఘ్రాణాది ఇంద్రియము గంధాదిగుణయుక్తములు కానిచో వానియం 
దింద్రియభావము - విషయగ్రాహకత యుండనేరదు. నిర్గుణములు 
గుణగ్రాహకములు కానేరవు. దీపము రూపరహితమగుచో నది యితర 
ద్రవ్యములందలి రూపమును ప్రకాశింపజేయనేరదు. కాబట్టి ఘ్రూణాదీంద్రియము 
తమలోని గంధాదిగుణములను వేరుచేసి తాము గం రహితములయి 
గంధాదిగుణములను గ్రహింపనేరవు. కారణము వానిలో నపు డింద్రియత్వము 
లేకపోవుటయే. 

“త్తేనెవ తస్యా గ్రహణాచ్చ” 3.1.65. 

soe దానిచేతనే, తస్యాగహణాచ్చ = అది గ్రహింప బడకుండుట 
వలన (ఘ్రాణాదీంద్రియములు స్వగుణములను గ్రహింపనేరవని యర్థము. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ఆద్యాహ్నికము 137 


_ ఘ్రూణాదులలో గంధాదిగుణములు లేనియెడ నవి యింద్రియము 
న్వరరావ మునే పొందజాలవు. కాబట్టి గంధాది గుణములే 
ఇంద్రియస్వరూపములని తెలియుచున్నది. అట్టి యెడ ఇంద్రియములు 
స్వగుణముల నేలగ్రహింపవని ప్రశ్నించుట చక్షువు తన్ను తానేల గ్రహింపదని 
ప్రశ్నించుటయగును. అది యసంభవము. కాబట్టి ఇంద్రియములు 
స్వగుణములను గ్రహింపనేరవని భావము 
పూర్వపక్షము: - 

న శబ్దగుణోపలబ్దేక” 3.1.66. 

శబ్దగుణోపబ్టేః= శ్రోత్రేంద్రియముచే శబ్బగుణముపబ్దమగు చుండుటవలన, 
న= ఇంద్రియములు స్వగుణములను [గ్రహింప నేరవనుట యుక్తముకాదు, 

కర్ణఛిద్రముచే నావరింపబడిన యాకాశమేకర్ణేంద్రియ మనబడును, 
ఆకాశాత్మకమగుకర్ణము స్వగుణమయిన శబ్దమును (గ్రహించుచున్నందున 
ఇంద్రియములు స్వగుణగ్రాహకములు కావనుట ప్రమాణవిరుద్ధము. 
ఉత్తరపక్షము : - 

“తదుపలబ్బి రితరేతర (ద్రవ్యగుణవైధర్యాత్‌” 3.1.67. 

ఇతరేతర ద్రవ్యగుణవైధర్య్యాత్‌ = ఘ్రాణాదిద్రవ్యములు, వాని గంధాది 
గుణములు పరస్పరము విలక్షణ ధర్మము కలవగుటచే, తదుపలబ్ధిః= శబ్దగుణము 
శ్రోత్రేంద్రియముచే గ్రహింపబడుచున్నది. 

ఘ్రాణాదులు తమలో ఇంద్రియత్వము సంపాదించుటకై గంధాదిగుణముల 
నెట్లపేక్షించునో యట్లు (శ్రో త్రేంద్రియము) ఆకాశము ఇంద్రియమగుటకు శబ్ద 
గుణ సాహాయ్యము నపేక్షింపదు. గంధాదులు గంధాదులచే వ్యక్తములగునట్లు 
శబ్దము శబ్బాంతరముచే వ్యంజకముకాదు. శబ్దము సంతానవృత్తితో 
శ్రవణేంద్రియమును చేరును. గంధాదులట్లు చేరవు. ఇట్టి భేదములుండుటచే 
దానియుప లబ్ధియందును భేద ముండుట సహజము. కాబట్టి శ్రోతేంద్రియముచే 
న్వగుణమైన' శబ్బగ్రహణము కలిగినప్పటికి ప్రూజారీం(దీయయులు 
స్వగుణగ్రాహకములు కావనిని వచ్చుదోషమొండును కానరాదు. శ్రవణముకాక 
మిగిలిన ఇంద్రియములు స్వగుణములను గహింపవను నియమము 
నచలమేయని సూత్రాభి ప్రాయము. 

తృతీయాధ్యాయమున ఆద్యాహ్నికము. 


Scanned by CamScanner 


8 న్యాయ దర్శనము 


న్యాయ దర్శనము 
తృ్పజియాధ్యాయము 
(ద్వితీయాహ్నికము) 
క్రమము ననుసరించి యింద్రియము తరువాత బుద్దిని పరీక్షింపగోరి 
ముందు సంశయించుచున్నాడు. 
“కర్మాకాశ సాధర్యాత్‌ సంశయః” 32.1. 
కర్మాకాశసాధర్యాత్‌ = కర్మ ఆకాశము నను నీ రెంటితోను సమానమయిన 
ధర్మము కలదగుటవలన, సంశయః= బుద్ధికర్మవలె ననిత్యమా? లేక 
యాకాశమువలె నిత్యమా? యని సందేహము కలుగును. 
కర్మయందును, ఆకాశమునందును స్పర్శధర్మము లేదు. కర్మ యనిత్యము. 
ఆకాశము నిత్యము. ఇట్లు స్పర్శ ధర్మములేని వస్తువులు నిత్యము, అనిత్యమునని 
రెండు విధములుగా చూడబడుచున్నవి. ఇట్లే బుద్ధియందును స్పర్శ ధర్మము 
లేదు. కాబట్టి, యస్పర్శత్వమున బుద్ధి కర్మతోను, ఆకాశముతోను 
సమమగుచున్నది. సమానధర్మము కలదియై కర్మవలె ననిత్యమా లేక 
యాకాశమువలె నిత్యమా? యని సంశయము కలిగించుచున్నది. 
న్యాయశాస్త్రమున బుద్ధిశబ్బము జ్ఞానార్థమున వాడబడును. కాని 
సాంఖ్యదర్శనము నాత్మ మనస్సు, అంతః కరణము, చిత్తమునని దానికి 
నామాంతరము లని యెంచుదురు. ఇంద్రియములు గోలక ములు, వానియందు 
(ప్రతిబింబితములయిన విషయములు ఇంద్రియసంసృష్టమయిన బుద్ధియందు 
(ప్రతిబింబించుచుండునని వారి మతము. బుద్దియం దా విషయము 
ప్రతిబింబింపగా నా బుద్ధి యాయా విషయాకారతను పొందును. ఇట్టి 
విషయాకారతయే “ఇది ఘటము ఇది పటము” నను విషయజ్ఞానము. కాబట్టి 
సాంఖ్యుల దృష్టిలో బుద్ధియొక్క విషయాకారతయే జ్ఞానమనబడును. ఈ బుద్ధి 
నిత్యమని సాంఖ్యులమతము. ఇదియే యీ సూత్రమున పూర్వ పక్షము. 
ఆత్మేంద్రియార్ధము సన్నికర్షమువలన కలుగు జ్ఞానము బుద్ధి యనబడును. 
అది యాత్మకాదు. మనఃస్సం యుక్తమైన యాత్మకు గుణము అది యనిత్యము 
నని న్యాయమతము. ఇదియే సిద్ధాంత పక్షము. 
పూర్వపక్షము : - 
“విషయ ప్రత్యభిజ్ఞానాత్‌” 8.2.2. 


న 
Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 139 


విషయ ప్రత్యభిజ్ఞానాత్‌ = విషయసంధ్లానముచే బుద్ధి నిత్యము. 

పూర్వమొకప్పుడు తా జూచినవస్తువును మరల వేరొక పర్యాయము. 
చూచిన “అదే యిది' యని కలుగు జ్ఞానము ప్రత్యభిజ్ఞాన మనబడును. ఈ 
జ్ఞానమున కధికరణము బుద్ధియేయగును. బుద్ధి స్థిరముకాక నశ్వరమగునేని 
ప్రత్యభిజ్ఞానమున కధికరణము కాజాలదు. ప్రథమ పర్యాయమున జూచిన 
బుద్ధివేరు. కాలాంతరమున జూచు బుద్ధి వేరగును. అట్టియెడ ప్రత్యభిజ్ఞానమే 
కలుగనేరదు. ఒకరుచూచిన దానిని మరి యొకరుచూచి తాను 
పూర్వముచూచిన దిదియే యని యెట్లు చెప్పగలరు? చైత్రుడు చూచి 
తెలిసికొనినదానిని మైత్రుడు గుర్తుపట్టగలుగునా? ఎన్నడు నట్లు జరుగనేరదు. 
కాబట్టి బుద్ధి స్థిరమై, నిత్యమైననాడే ప్రత్యభిజ్ఞానము సంభవించును. అందువలన 
బుద్ధి నిత్యము. . 

పూర్వపక్షము : - 

“సాధ్యసమత్వా దహేతుః” 3.2.3. 

సాధ్యసమత్వాత్‌ = సాధ్యముతో సమానమగుట వలన, అహేతుః= 
విషయ ప్రత్యభిజ్ఞచే బుద్ధి నిత్యమనెడి హేతువు సరికాదు. 

సిద్ధవిషయమే హేతువు కాగలదు. అసిద్ధము హేతువు కాజాలదు. 
బుద్ధినిత్యత్వ మెట్లు సాధ్యమో యట్లే బుద్ధికి ప్రత్యభిజ్ఞ కలుగునను నదియు 
సాధ్యవిషయము. కాబట్టి హేతువుగా ప్రయోగింపజనదు. ప్రత్యభిజ్ఞ యనునది 
చేతన ధర్మము. అది యచేతనమైన బుద్దికి ధర్మముగా చెప్ప వలనుపడదు. 
చేతనము పూర్వమెరిగిన దానిని గుర్తించి (అదే యిది) ప్రత్యభిసంధి 
చేయగలుగును. అచేతన మెన్నడు నట్లు చేయనేరదు సాంఖ్యులబుద్ధి 
యచేతనము కాగా అచేతనమైనబుద్ధియందు ప్రత్యభిజ్ఞ కలుగదు. ప్రత్యభిజ్ఞ 
సిద్ధింపకున్న బుద్ధి స్థిరమగుటచే నిత్యమనుటయు అసంగతము. 

“న యుగపదగ్రహణాత్‌” 8.2.4. 

యుగవత్‌ = ఒకేసారి, అ(గవాణాత్‌ = అనేకవిషయములు 
గ్రహింపబడకుండుటవలన, న= బుద్ధిచేతనముకాదు. 

బుద్ధిచేతనమే యగునెడల, ఇంద్రియగోలకముల కది సర్వదా సమీపమున 
నంటియుండుటచే అన్నియింద్రియగోలకముందును ఒకేలక్షణమున 
ప్రతిబింబించు నానా విధవిషయములు నొక్కసారిగా గ్రహింపబడవలయును. 
బుద్ధికి ఇంద్రియముకు మధ్య నాక్కొక్క యింద్రియముతో బుద్ధిని సంయుక్త 


Scanned by CamScanner 


140 న్యాయ దర్శనము 


పరచు అంతఃకరణము వేరుగా లేదుకదా! కాబట్టి నియమముగా నొకటివెంట 
మరియొకటిగా రూప రసాదులు గ్రహింపబడక అన్నియు నొకేసమయమున 
గ్రహింపబడ వలయును. అట్లు గ్రహింపబడకుండుటచే బుద్ధి చేతనముకాక 
యచేతనమనియే ధ్రువపడుచున్నది. 

“అప్రత్యభిజ్ఞానేచ వినాశప్రసంగఃి 8.2.5. 

అప్రత్యభిజ్ఞానేచ = ప్రత్యభిజ్ఞానమే కలుగనిపక్షమున, వినాశ ప్రసంగః= 
బుద్ధికి నాశప్రసక్తికలుగును 

ప్రత్యభిజ్ఞాన బలమువలననే బుద్ధిన్సిరమనిచెప్పవీలగును. అది 
యంగీకరింపని పక్షమున బుద్ధిస్థిరమని యెట్లు చెప్పగలము? హె హేతువులేని 
బుద్ధిస్థైర్యము యుక్తిసంగతముకాదు. కాబట్టీ బుద్ధిస్థిరము, నిత్యము నని చెప్ప 
వలనుపడదు. నిశ్చితముగ నశించు ననవలసివచ్చును. 

పూర్వపక్షము: - 

“క్రమవృత్తిత్వా దయుగపద్దహణమ్‌” 3.2.6. 

క్రమవృత్తిత్వాత్‌ = విషయములతో క్రమముగా సంబంధము కలుగుటచే 
అయుగపద్గహణమ్‌ = ఒకేలక్షణమున బుద్ధిగ్రహింపదు. 

బుద్ధిచేతనము కానందువలన యుగప(్ధహణము కలుగదనుట 
యుక్తముకాదు. విషయముతో క్రమముగా సంబంధము కలుగుటచే 
బుద్ధికి క్రమముగా జ్ఞానముకలుగుచున్నది. ఆత్మచేతనమయ్యు నసంబధమగు 
నర్ధమును గ్రహింపనేరదు కదా! కాబట్టి యుగపద్దహ ణము కానందున 
బుద్ధియచేతనమనుట యుక్తముకాదు. 

” వస్తువులతో యుగపత్సంబంధ మున్న యెడను యుగపత్‌ జ్ఞానమేల 
కలుగదన; 

“అ ప్రత్యభిజ్ఞానంచ విషయం తకన్యాముగానో 8.2.7. 

ఈ సూత్రమున (ప్రత్యభిజ్ఞాన శబ్దము నానార్థమున వాడబడినది, 
అనేకవిషయములతో సంబంధమున్నప్పటికీ, విషయాంతర వ్యాసం గాత్‌ = 
అన్యవిషయమున మిక్కిలి యాసక్తిగలిగియుండుటవలన, అప్రత్యభిజ్ఞానంచ = 
మిగిలిన విషయము జ్ఞానము కలుగదు. 

కొన్నియెడల సన్నికర్షమున్నప్పటికీ జ్ఞానముకలుగని మాట సత్యమే 
యయినను బుద్ధి యచైతన్యమనిసిద్ధింపదు, బుద్ధికొండొక విషయమును 
(గ్రహించుటలో "వ్యాసక్తమై యుండుటవలన తదితర విషయములను 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 141 


గ్రహింపదనవచ్చును. అన్యమును విడిచి యొకదాని యందు లగ్నమగుట 
వ్యాసంగమనబడును. ఒకచో వ్యాసక్తుడైెన వ్యక్తి అన్యమును తెలిసి 
కొనజాలడనుట వైదిక్షులైన మీరు అంగీకరింతురు. “అన్యత్రమనా అభూవం 
నాదర్శమ్‌, అన్యత్రమనా అభూవమ్‌ నాశ్రౌషమ్‌” (బృ. ఉ. 3.5.3) నా మనస్సు 
అన్యత్రలగ్నమైయున్నది. కావున నేను చూడలేదు. వినలేదు. అనునిది 
లోకానుభవ సిద్ధమును. కాబట్టి యొకప్పుడు బుద్ధియు సన్నిహితార్థమును 
(గహింపనంతమాత్రమున నది య చేతనమును నొప్పదని యభిప్రాయము. 
చేతనమై నాశరహితమగుటచే నిత్యమనియు తేలుచున్నది. 

ఉత్తరపక్షము : - 

“గత్యభావాత్‌” 3.2.8. 

గత్యభావాత్‌ = బుద్ధి గతిరహితమగుటచే పూర్వపక్ష మయుక్తము. 

బుద్ధి స్థిరమై, గతిరహితమగుటచే నది విషయస్థలమునకు బోనేరదు. 
గతిలేనిదగుటచే నది యొక్కొక్క విషయమునుచేరి యందు కొండొక 
దానియందు వ్యాసక్తమై అన్యమును [గ్రహింపదనిగానీ, క్రమముగా 
గ్రహించుననిగానీ యనుట పొసగదు. సాంఖ్యుల మతమున విషయము 
ఇంద్రియ గోలకములందు ప్రతిఫలించి బుద్ధియందు ప్రతిబింబించుటయేకదా 
జ్ఞానమనబడును. ఇంద్రియగోలకములు సదా తెరువబడియుండును. 
వానిద్వారా వస్తువు బుద్ధి యందు ప్రతిఫలించును. ఒక్కొక్క యింద్రియ 
మొక్కొక్కసారి వస్తువు ప్రతిఫలమునకు తావిచ్చిన క్రమ మేర్చడును. కాని, 
క్రమవత్తికి వేరొండువిధానమేమున్నది? అట్టి ప్రసక్తి యింద్రియముల కానము. 
క్రమవృత్తి యసంభవమైనపుడు యుగపత్‌ విషయగ్రహణమేల కలుగదు? 
కలుగవలని యేం యుండును. అనుభవమున 
యుగపద్గహణముకలుగకుండుటచే బుద్ధి యచేతన మనుట నిశ్చితము. కాబట్టి 
బుద్ధి యెబుగును. దానికి జ్ఞానము కలుగుననుట చెల్లదు. అచేతన 
మెట్లెటుగగలదు? విషయాంతర వ్యాసక్తికూడ బుద్ధియందు అను పపన్నమగుటచే 
అయ్యది నశింపదనుటయు తగదు. కాబట్టి యనిత్యమగుట నిర్వివాదము 
జ్ఞానము (బుద్ధి) ఉత్పన్నమై నశించుట ప్రత్యక్షసిద్ధము. రసబుద్ధి కలుగుటయు 
రూపబుద్ధి నశించుటయు లోకసిద్ధము. కాబట్టి బుద్ధి యనిత్యము, అనేకము 
నని సిద్ధాంతము. 

ప్రస్తుతము బుద్ధి క్షణికమయి యాత్మయనబడును వాదమును 


Scanned by CamScanner 


142 న్యాయ దర్శనము 


ఖండించుటకు సూత్రము. 

“సృటికాన్యత్వాభిమానవత్‌ తదన్యత్వాభిమానః” 3.2.9. 

సృటికాన్యత్వాఖిమానవత్‌ = అనేక కుసుమముల సన్నిధానమున నాకే 
సృటిక మనేకముగా తోచినట్లు, తదన్యత్వాభిమానః= గంధాది విషయభేదముచే 
బుద్దియు ననేకము. 

నానావర్ణములుగల కుసుమములు సమీపమున నుంచబడిన పుడొక 
సృటికమణి పుష్పవర్ణములతో కూడి యెర్రగాను, పచ్చగాను, మటియు ననేక 
విధముల భాసించుచు ననేకముగా తోచుట లోక సిద్ధము. అట్లే బుద్ది 
యేకమయ్యు గంధాది నానావిషయసాన్నిధ్యము వలన గంధజ్ఞానము, రూపా 
జ్ఞానమునని యనేకవిధముల బానించును. కాబట్టి నానా 
విధకుసుమసన్నిధానముచే సృటికము నానా వర్ణముతో నొప్పుచు “నానా” 
యనితోచునట్లు, బుద్ధియు వాస్తవమున నొక్కటియై విషయసాన్నిధ్యమున 
ననేకముగా భాసించుచున్నదని భావము” 

పూర్వపక్షము : - క్షణికవాది. 

“స్ఫటికేల_ ప్యపరాపరోత్పత్తేః క్షణికత్వాత్‌ వ్యక్తీనా మహేతుః” 3.2.10. 

వ్యక్తీనావ్‌ = బఖానీించువన్తువులన్నియు, క్షణికత్వాత్‌ = 
క్షణికములగుటవలన, స్ఫృటికే౨_ పి= దృష్టాంతముగా చెప్పబడిన సృటికమణి 
యందును, అపరాపరోత్పత్తేః= అన్యాన్యస్ఫటికవ్యక్తు కలుగుచుండుట వలనను, 
అహేతుః= ఒక్కటే యనేకముగా భాసించుచున్నదనుట హేతువుకాదు. 

లోకమునగల భావపదార్థము (వ్యక్తులు) లన్నియు నొక్క లక్షణము 
స్థితిగలవై యన్యలక్షణమున నశించును. కాబట్టి క్షణికము లనబడును. 
పూర్వలక్షణమున నున్న వ్యక్తులుత్తర లక్షణమున నుండవు. ఉత్తర లక్షణమున 
(కొత్తవి యుద్భవించును. ఇది స్వశరీరమున ప్రత్యక్షముగా చూడనగును. 
అస్మదాదులశరీరము (ప్రతిలక్షణము మార్చునొందుచు క్షయ వృద్ధుల 
నొందుచుండుటచూచి క్షణపరిణామి శరీరమని యెవరెజటుగరు? శరీరము 
ప్రతిక్షణపరిణామి యైన పూర్వవ్యక్తి నశించి క్రొత్తవ్యక్తి యేర్చడుచున్నదనక 
తప్పదు, కాబట్టి ఒక వస్తువునందు కలుగు నానాత్వము జెపాధికమనుట 
సరికాదు. ఇట్లే బుద్ధియు ప్రతిలక్షణము నశించుచు, పుట్లుచునుండుటచే నది 
'నానాొ యని యంగీకరింపక తప్పదు అందలి నానాత్వమౌపాధికము తే 
నానావిషయ సన్నిధానముచే నేర్చడునది యని చెప్పుట ప్రమాణ సంగతముకాదని 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 143 


భాగము. 

ఉత్తరపక్షము : - 

“నియమపే వాత్వభావాత్‌ యథాదర్శ్భనమభ్యనుజ్ఞా” 3. 2.11. 

నియమహేత్వభావాత్‌ = ప్రతిభావవస్తువు క్షణికమనుటకు తగిన 
ప్రమాణము లేకుండుటవలన, యథాదర్శనమ్‌ = ఏ వస్తు వెట్లుచూడబడిననట్లు, 
అభ్యనుజ్ఞా = అంగీకరింపవలయును. 

(యత్‌ సత్‌ తత్‌ క్షణికమ్‌) ప్రతిభావపదార్థము క్ష క్షణికము అను 
నియమమును రూపించు ప్రమాణ మొండును కానరాదు. సత్వమన 
భావపదార్థము. అనగా అర్ధక్రియాకారి. క్షణికమన క్షణకాలము స్థితిగలది. 
ఏది సత్వమో యది క్షణికమనుటకు, సత్వక్షణికములకు ధూమాగ్నులవలె 


' వాని యవినాభావ సంబంధ మెటనైన ప్రత్యక్షముగ గ్రహింపబడునని చెప్ప 


వలనుపడదు. క్షణిక వస్తువువలన నర్ధక్రియా కారిత్వము (కొండొక 
ప్రయోజనసిద్ధి) సిద్ధింపదు. ఇట్లు ప్రత్యక్షాను మాన ప్రమాణములో దేనిచేతను 
వస్తువు క్షణికమని చెప్ప వీలుకాని పక్షమున నెట్లంగీకరింపనగును? కాబట్టి 


. యేవస్తువు ఎట్లు తెలియ బడిన నట్లే యంగీకరింపవలయును. సృటికము 
' భావపదార్థమని గ్రహింపబడినట్లు క్షణికమని తెలియబడదు. కాబట్టి 
; యనేకత్వము అందు సిద్ధింపనేరదు. బుద్ధివిషయముననో రసజ్ఞానము నశించి 
+ గంధజ్ఞానము, అదియు నశింపరూపజ్ఞానము నుదయించుట చూచుచున్నాము. 


. కాబట్టి బుద్ధి నానా యని సిద్ధమగుచున్నది. సృటీకము నిట్లే యనుటకు తగిన 
. ప్రమాణము లేనందున నందలి నానాత్వ మౌపాధికమే కాని వాస్తవము కాదని 
. సూత్రాభిప్రాయము. 


శరీరముభావపదార్థమై, క్షణికమైనట్లు సృటికమేలకాదన, 
“నోత్పత్తివినాశ కారణానుపలబ్ధేః” 8.2.12. 
ఉత్పత్తివినాశ కారణానువలబ్బేః = శరీరమునకువలె నుత్పత్తి, 


' వినాశకారణము లభింపమి, న = సృటికము క్ష క్షణికమన నొప్పదు. 


శరీరమున పూర్వవ్యక్తి నశించి క్రాత్తవ్యక్తి కలుగుచున్నదనుటకు 
తగినహేతువుయిన వృద్ధిక్షయము లభించుచున్నవి. కాబట్టి శరీరము 
క్షణికమనుట ప్రమాణయుక్తమగును. అట్టి హేతువు సృటికమున కానరాదు. 
కాబట్టి యది క్షణికమనుటెట్లు? శరీరము భావ (సత్వ) మైనట్లు సృటికము 


' భావమేకదా యని క్షణికమనచెల్లునా? చెల్లదు. ఒక కుసుమమున రక్తవర్ణమున్న 


Scanned by CamScanner 


144 న్యాయ దర్శనము 


నితరకుసుమములు కుసుమములే యని వానియందును ఎటుపు 
కల్పింపగలమా? కాబట్టి (భావ (సత్వ) పదార్థమైనంతమాత్రమున శరీరమువలె 
సృటికమును క్షణికము కానేరదు. 

క్షణికవాదులవలె వైదికులును శరీరము క్షణికమని యంగీ కరింతురు. 
కారణ మేమన చిచ్చక్తి (చేతన పదార్థము) తక్క మిగిలిన భావపదార్థములన్నియు 
క్షణపరిణతి నొందుచుండుట నంగీ కరింతురు. అయినను, బౌద్యుల 
క్షణవాదమునకు, వైదికుల పరిణామ వాదమునకు చాల భేదమున్నది. 
క్షణికవాదులు ప్రతి క్షణమునను వస్తువు (క్రొత్తదగుచున్నట్లెంతురు. అనగా 
పూర్వపువస్తువు నశించి (క్రొత్తది యుత్సన్నమగునందురు. వైదికులు మాత్రము 
ఒకే వస్తువు పరిణతి నొందునందురు. వస్తువట్లేయుండి యవస్థలు 
భేదించుచుండు నందురు. ఒక వ్యక్తి వృద్ధావస్థనుబొంది, “బాల్యయౌవనములం 
దత్యంత సుందరము, సుద్భఢమ్మునెయున్న నాశరీరము నేడు వికృతము, శిథిము 
నైని దని చెప్పుట మన మెరుగుదుము. అట్టియెడ శరీరమొక్కటియే యనియు, 
నందనేక అవస్థలు కలిగినవనియు స్పష్టపడుచున్నది. జ్ఞానము, కర్మ, శబ్దము 
రెండు లక్షణముల వరకు స్థాయిత్వము కలిగియుండి యటుపై నశించును. 
వైదికులు ద్విక్షణావస్థాయిత్వమును క్షణికమందురు. బౌద్దుల క్షణికత్వము 
ఒక్కలక్షణము స్థాయిత్వము కలిగియుండుటచే యని వివేకము. 

పూర్వపక్షము : - 

“క్షీర వినాశే కారణా నుపలలబ్ధివత్‌ దధ్యుత్పత్తి వచ్చ 

తదుపపత్తికి 3.2.13. 

క్షీర వినాశే కారణానుపలబ్ధివత్‌ = క్షీర నాశమునకు కారణము లభింపని 
యట్లు, దధ్యుత్పత్తివచ్చ = దధి యుత్సన్న మగుటకును కారణము లభింపని 
విధమున, తదుపపత్తిః= స్ఫటిక వినాశోత్సత్తులకు గల కారణము లభింపకున్న 
దోషములేదని యర్థము. 

శరీర పరిణతకు కారణములైన క్షయ వృద్ధులు ప్రమాణ గోచరము 
లయినట్లు సృటికమున పూర్వవ్యక్తులు నశించి యపూర్వవ్యక్తు లుత్సన్నము 
లగుచున్నట్లు (గ్రహించుటకు తగిన హేతువు లభింప కున్నను అట్టి 
. కారణమున్నట్లూహింపవలయును. వస్తువు లేదనుటకు అనుపలబికారణము 
కాదుగదా? దధినిచూచు వ్యక్తి క్రీరవినాశ కారణమునుగానీ, "దధ్యుత్పత్తి 
కారణమును గానీ చూడ నేరడు, అంతమా(తమున కారణము 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 145 


లేదనువలనుపడదు. వస్తు వినాశోత్సత్తులు కారణము లేక కలుగనేరవు. కాబట్టి 
క్షీర వినాశ దధ్యుత్పత్తులకు కారణము లుపలబ్ధములు కాకపోయినను నవి 
యున్నవని యంగీకరించినట్లు, స్పటికము నందును పూర్వ పరవ్యక్తు 
వినాశోత్సాద కారణము లుపలబ్ధములు కాకున్నను ఉన్నట్లంగీకరింప నగునని 
సూత్రభావము. 
ఉత్తరపక్షము : - 
“లింగతో గ్రహణా నాన్నానుపలబ్ధి” 8.2.14. 
లింగతః= అనుమానము వలన, గ్రహణాత్‌ = గ్రహింపబడుట వలన, 
అనుపలబ్దిః= క్షీర వినాశమునకు, దధ్యుత్పత్తికి కారణము లభింపవనుట, న 
= సరిగాదు 
క్షీర వినాశమునకు, దధ్యుత్పత్తికిని గల కారణములు ప్రత్యక్షముగా 
గోచరింపక పోయినను, లింగము ద్వారా యవి యుపలబ్ధము లగుట సంభవమే. 
వినాశోత్పత్తులు సకారణకములు. ఘటపటాదుల వినాశోత్పత్తులను మనము 
సకారణకములుగా చూచుచున్నాము. అట్లే క్షీరవినాశము. దధ్యుత్పత్తియు 
వినాశోత్పత్తులే కాబట్టి వానికిని కొండొక కారణముండక తప్పదు. కాగా 
అవియు సకారణములని యనుమానింతుము. ఇట్లు దధిక్షీరములవలె 
సృటికమున పూర్వ పర వ్యక్తులు కానరామిచే వానికిగల కారణములు 
నూహింపజాలము. భావ పదార్థమున్నియు వినాశోత్పత్తులు కలిగియుండును. 
కాబట్టి సృటికమునందు కారణము నపేక్షింపవలసిన యవసర మేమున్నదని 
యనరాదు. వినాశోత్పత్తులు భావపదార్థమున స్వాభావికము లైనను అవి 
కారణములేక కలుగనేరవు. పక్వము కాగలస్వభావము బియ్యమునందున్నను, 
జలదహవము సంయోగములేక తండులములు పక్వములగునా? కొయ్యలు 
పగులునట్టి స్వభావము కలవైనను కుఠారాదుల సంయోగము లేకయే పగులునా! 
పగులవు. కాబట్టి శరీరమువలె స్పృటికము క్షణికమనుట యయుక్తము. 
 పూర్వపక్షము : - (గుణపరిణామవాది.) 
“న పయసః పరిణామ గుణాంతర ప్రాదుర్భావాత్‌” 3.2.15 
“పయసః= క్షీరమున క్షీరమట్లేయుండ, పరిణామగుణాంతర ప్రాదుర్భావాత్‌ 
| = పరిణామమువలన పూర్వగుణమునశించి క్రొత్తగుణము కలుగుట వలన, 
| న = క్షీరమునశించి దధియేర్పడినదని యనుట తగదు. 
క్షీరముకంటె దధి భిన్నమగునెడల క్షీరము నశించి దధ్యుత్పన్నమైనదని 


Scanned by CamScanner 


146 న్యాయ దర్శనము 


చెప్పనగును. క్షీరమున ఆమ్ల (పులుపు) గుణ సంయోగముచే పూర్వగుణము 
నశించి క్రొత్తగుణ మొండు కలుగుటయే క్షీరమే దధి యనబడుచున్నది. క్షీరము 
నశించి దధియేర్పడుచున్నదనువాని మతమున, దధ్యుత్సత్తి సమయమున 
నశించిన క్షీరము దానికి కారణమెట్లు కాగలదో చెప్పవలసియుండును. 
వినష్టమృత్తిక ఘటోత్పత్తికి కారణము కాగలుగునా? కాజాలదు. కారణము 
కార్యాన్వయము కావలసియుండును. మా యీ గుణపరిణామ వాదమున 
నట్టి దోషము ప్రసక్తముకాదు. (ద్రవ్యమట్లేయుండి గుణము మాత్రమే మారును. 
కాబట్టి గుణపరిణామవాదమే శ్రేష్టమని శంకాభిప్రాయము. 

ఉత్తరపక్షము : - 

“వ్యూహాంతరాత్‌ ద్రవ్యాంతరోత్పత్తి దర్శనంపూర్వ 

ద్రవ్యనివృత్తే రనుమానమ్‌.” 3.2. 16. 

వ్యూహాంతరాత్‌ = ఒకరకమగు నవయవ సంస్థానముగల ద్రవ్యమునుండి, 
ద్రవ్యాంతరోత్పత్తి దర్శనం = మరియొక రకమగు నవయవ సంస్థానము 
ద్రవ్యముత్పన్నమైనట్లు (గహింపబడుట, పూర్వ[ద్రవ్యనివృత్తేః = పూర్వద్రవ్య 
నాశనమునకు, అనుమానమ్‌ = లింగము - హేతువు. 

కారణము సర్వధా నశించిన తదుపరి కార్యముజనించునని చెప్పిన పై 
సూత్రమున జూపిన దోషము వాటిల్లును. కారణద్రవ్యమునగల యవయవ 
వ్యూహము పోయి మరియొక విధమగు నవయవ వ్యూహ ముత్సన్నమగునని 
మా యభిప్రాయము. ఈ పక్షమున కార్యోత్పత్తి సమయమున కారణ 
ద్రవ్యముండనిచో కార్యమెట్లుత్సన్నము కాగలదు? అను ప్రశ్నకు తావుండదు. 
కారణ వ్యూహముపోయి మరియొక వ్యూహము కార్యమున కలుగుచుండుట 
(ప్రత్యక్ష సిద్ధమే. పూర్వవ్యూహము నశింపనిది వ్యూహాంతరము కలుగుట 
యసంభవము. కాబట్టి కారణవ్యూహనివృత్తి (నాశము) అనుమానింపనగును. 
అందువలన క్షీరవినాశము కలుగగా దధ్యుత్సన్న మగుననుట యుక్తమే యగును. 
గుణవరిణామవాదము నంగీకరించిన కార్య(ద్రవ్యమున నేర్పడు 
వ్యూహాంతరమునకు సమాధానము చెప్పజాలము. కాగా ఆ వాదము శ్రేష్ట 
మనజాలము. 

మేఫుమండలమున విద్యుత్తుత్సన్నము లగుటకు, నశించుటకు 
కారణములు లేవు. కాబట్టి సృటికవ్యక్తులు మాత్రము నిష్మారణకము లేకావన, 

“క్వచిద్వినాశ కారణానుపలబ్దేః క్వచిచ్చోపలబ్టే రనే కాంతఖి 3.2.17. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 147 


క్వచిత్‌ = విద్యుత్తు విషయమున వినాశకారణానుపలబ్దేః= వినాశోత్పత్తి 
కారణములు లభింపనందువలన, క్వచిచ్చ ఘటపటా దులయుత్పత్తి వినాశముల 
విషయమున ఉపలబ్దేః - కారణములు లభించుచున్నందు వలనను, అనేకాంతః 
= స్ఫటికవ్యక్తు వినాశోత్స త్తులు నిష్కారణకములనుట యేకాంతవాదము 
కాదు. 

వేఫంమండలమున నప్పుడప్పుడు స్పురించు విద్యుదుత్పత్తి 
వినాశములకుగల కారణము మనకు గోచరములు కానట్లు స్ఫటికవ్యక్తుల 
యుత్పత్తి వినాశములకు కారణములు తెలియకున్నను నవి నిష్మారణకము 
లనుటకు వలనుపడదు. విద్యుదుత్పత్తి వినాశములకు హేతువులు 
కానరాకున్నను ఘటపటాదుల యుత్పత్తి వినాశములకు హేతువులు 
చూడబడుచున్నవికదా? విద్యుత్తువలె స్ఫటిక వ్యక్తులు నిష్మారణకము లందువేని 
ఘటపటాదులవలె సకారణకము లేలకావు? కాబట్టి స్ఫటిక దృష్టాంతముతో 
భావపదార్థ ములు క్షణికములని సాధించుట యుక్తముకాదు. ఒక బుద్ధి నశించి 
మరియొక బుద్ధి యుత్సన్న మగుచుండుటచే, బుద్యుత్పత్తి వినాశము 
సకారణకములని తెలియుచున్నది. కాబట్టి బుద్ధి యనిత్యము, అది రెండు 
క్షణములుండి మూడవ క్షణమున నశించుటచే క్షణిక మనబడును. కాబట్టి 
బుద్ధి ఆత్మకాదు ఆత్మకు సంబంధించిన గుణమని భావము. 

“నేంద్రియార్థయో స్తద్వినాశే 9_పి జ్ఞానావస్థానాత్‌.” 3.2.18. 

తద్వినాశే2_పి = ఇం[ద్రియార్థము నశించినను, జ్ఞానావస్థానాత్‌ = స్మ 
ఎ్రితిరరావమై న జ్ఞానముండుంట వలన, ఇం(దియార్భ యోః (బుద్ధి) 
ఇంద్రియార్ధములకు. సంబంధించిన గుణము, న = కాదు. 

బుద్ధి ” యింద్రియములకుగానీ, అర్థములకుగానీ సంబంధించిన 
కాటు. వానికి సంబంధించినది యగుచో నింద్రియార్ధములు నశించిన 
నదియు నశింపనగును గుణినశించిన గుణముండనేరదు కదా! చక్షురింద్రియము 
నశించి యొక వ్యక్తి యంధ్లుడైనను 'నేను చూచియుంటిని' అనును. చూచితినను 
నది జ్ఞానరూపమే. కన్ను నశించినది. చూడబడిన వస్తువు నశించినది. అయినను 
చూచితినను జ్ఞానముండును. కాబట్టి బుద్ధి (జ్ఞానము) ఇంద్రియార్ధముల 
గుణముకాదని భావము. 

“యుగపత్‌జ్టేయానుపలభ్టేశ్చన మనసః” 8.2.19. 

యుగపత్‌ = ఒకేలక్షణమున, జ్ఞేయానుపలబ్దేః= గంధాది విషయము 


Scanned by CamScanner 


148 న్యాయ దర్శనము 


తెలియకుండుట వలన, మనసశ్చ = మనోగుణమును, న = కాదు. 

జ్ఞానము (బుద్ధి) మనోగుణమగుచో మనస్సు జ్ఞానాశ్రయ మగుచున్నది, 
మనస్సు మధ్యమ పరిమాణముకలదియని వైదికుల మతము. జ్ఞానాశయమగు 
మనస్సుతో నింద్రియములన్నియు నొకేక్షణమున సంబద్ధములై యుండ, 
ఇంద్రియము లర్ధములతో సన్నికృష్ణములు కాగా సర్వవిషయములు నాకే 
క్షణమున గ్రహింపబడవలయును. అట్లు గ్రహింపబడుట లేదు. కాబట్టి 
బుద్ధిమనోగుణమును కాదు. 

పూర్వపక్షము : - 

“తదాత్మగుణత్వే౭_పితుల్యమ్‌” 3.2.20. 

ఆత్మగుణలత్వే2_ పి = బుద్ధి ఆత్మగుణమైనను, తత్‌ = ఆదోషము తుల్యమ్‌ ' 
= సమానమే యగును. 

ఆత్మ యణుస్వరూపము. అయినను ఆత్మ మనస్సుతోను, మనస్సు ' 
ఇంద్రియములతోను, సంబద్ధములై యుండుట వలన నొకేక్షణమున : 
సర్వవిషయిక జ్ఞానము కలుగవలయుననెడి దోషము బుద్ధి ఆత్మగుణము అని : 
యంగీకరించినపుడును కలుగును. 

ఉత్తరపక్షము: - 

“ఇంద్రియై ర్మననః సన్నికర్నాభావాత్‌ తదనుత్పత్తిః,.” 3.2.21, 

ఇం(ద్రియెః= (ఘ్రాణాదీం[ద్రియములతో, మనసః = మనస్సునకు, 
సన్నికర్ష్నాభావాత్‌ = ఒకేసారి సన్నికర్ష మేర్చడక పోవుటవలన, తదనుత్పత్తిః= 
సర్వవిషయకజ్ఞాన మొకేలక్షణమున కలుగదు. 

ఆత్మ మనస్సు, ఇంద్రియములు నివి పరస్పరము సంయుక్తము లగుటయే ' 
జ్ఞానమునకు కారణమని యంగీకరించిన పై దోషమిటను వాటిల్లగలదు. 

అదృష్టవంతమగు నాత్మ మనస్సుతో సంయుక్తమై ప్రయత్నించును. 
అట్టిప్రయత్నముతో మనస్సునకు ఇంద్రియ ప్రదేశమున వృత్తికలుగును. 
అప్పుడింద్రియములతో మనస్సునకు సంబంధము కలుగును. అటుపై 
నర్ధములతో నింద్రియములకు సన్నికర్న మేర్చడిన జ్ఞానము కలుగును. ఇట్టీ 
సన్నికర్షము సర్వేంద్రియములతో నాత్మ కొకేలక్షణమున కలుగనేరదు. 
ఆత్మప్రయత్న పూర్వకముగా కలుగు సంబంధము కాబట్లి యొకప్పుడొక 
కు క్షమం మజియొక యెడ మతియొక యింద్రియముతోను 

లుగును.. అందువలన సర్వ విషయిక జ్ఞాన మొకే లక్షణమున 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 149 


కలుగవలయుననేెడి ప్రసక్తి యిట కలుగదు. మనస్సు జడమై, ప్రయత్నవంతము 
కాకపోవుటచే దానికిగల సర్వేంద్రియ సన్నికర్షమును వారింప నెవరికి 
తరమగును? అందువలన మనస్సు జ్ఞానాశ్రయమగుచో సర్వ విషయక 
జ్ఞానమొక్కమాటుగా కలుగవలయుననెడి దోష (ప్రసక్తి కలుగును. ఆత్మగుణ 
మగుచోనట్టి ప్రసక్తి కలుగనేరదని భావము. 

ఆత్మ మనస్సుతోను, మనస్సు ఇంద్రియముతోను సన్నికృష్ట మగుటచే 
' జ్ఞానకారణముగా నేల యంగీకరింపరాదన, 

“నోత్బత్తి కారణా నుపదేశాత్‌” 3.2.22 
ఉత్పత్తి కారణానువదేశాత్‌ = జ్ఞానోత్పత్తికి కారణముగా 
' నుపదేశింపపోవుటచే, న = అట్లంగీకరింపలేదు. 

ఆదృష్టవంతమగు నాత్మ మనస్సుతో సన్నికృష్ణమై ప్రయత్నించినపు డాయా 
. యింద్రియములతో మనస్సు సంబద్ధమగును. ఆత్మ మనః సన్నికర్షము, 
; ప్రయత్నవంతమగు నాత్మతోకూడిన మనస్సుతో నింద్రియమునకు సన్నికర్షము 
: కలుగుటయే జ్ఞానోత్పత్తికి కారణముగా నాచార్యులుపదేశించి యున్నారు. ఆత్మ, 
| మనస్సు, ఇంద్రియము వీని సన్నికర్షము మాత్రము జ్ఞానోత్పత్తికి కారణమని 
, యుపదేశింపరైరి. అందువలన నిట్టి సన్నికర్షము జ్ఞానకారణము కాదు. 

పూర్వపక్షము : - బుద్ధి యాత్మగుణమైనను నిత్యమే. 

“వినాశ కారణానుపలబ్ధేశ్చావస్థానేతన్నిత్యత్వ ప్రసంగళొ 3.2. 29. 
వినాశ కారణానుపలబ్టేశ్చ = వినాశ కారణము లభింపనందు వలనను, 
' అవస్థానే = తప్పకస్థితికలది యగుటవలన, తన్నిత్యత్వ ప్రసంగః= బుద్ధి నిత్యము 
క కావలసి యుండును. 
| విరోధి గుణమువలనను, అశయనాశము వలనను గుణము నశించును. 
' బుద్ధికి విరోధిగుణ మొండులభింపదు. దాని కాశ్రయమైన యాత్మనిత్యమగుటచే 
| నదియు నశింపదు. కాబట్టి బుద్ధియు నిత్యము కావలసియుండునని భావము. 

ఉత్తరపక్షము: - 

“అనిత్యత్వగ్రహాద్‌ బుద్ధేర్చుద్ధ్యంతరాద్‌ వినాశః శబ్దవత్‌.” 8.2. 24 
శబ్బవత్‌ = శబ్దమువలె, త బుద్ధికి, బుధ్యంతరాత్‌ = విరోధియగు 
' మరియొక బుద్ధివలన, వినాశః= వినాశము కలుగుచున్నదని కల్పింపనగును. 
7 కారణమేమన, అనిత్యత్వగ్రహాత్‌ = బుద్ధియనిత్యమని (గ్రహించుట వలన. 
?. బుద్ధి (జ్ఞానము) యనిత్యమని యెల్లరు నెజుగుదురు. ఒక జ్ఞానము 


| 
| 


Scanned by CamScanner 


150 న్యాయ దర్శనము 


తరువాత మటియొక జ్ఞానము కలుగుచున్నపుడు వస్రజ్ఞానము నశించి ' 
కలశజ్ఞానము కలుగుచున్నదని (గ్రహింపని వారెవరుందురు? జ్ఞానాశ్రయమగు 
నాత్మ నశింపదనుట వాస్తవమే. కాబట్టి బుద్ధినాశనమునకు కారణము దానికి ' 
విరుద్ధమగు మటియొకటి యుత్పన్న మగుటయేయని యంగీకరింప ' 
వలసియుండును. ఉత్తరోత్తర శబ్దము జనింపగానే పూర్వశబ్దములు నశించినట్లు ' 
ఒకబుద్ధి మజియొకబుద్ధి జనించిన నశించుచున్నట్లు అంగీకరింప వలసి ” 
యుండును. కాబట్టి బుద్ధి యాత్మగుణ మయ్యు నిత్యము కాదు. 

బుద్ధి యాత్మగుణ మగునెడల దాని యుత్పత్తికి కారణమయిన ' 
ఆత్మమనస్సంయోగము, సంస్మారములును నాత్మయందుండుట వలన ' 
నొకేలక్షణమున నానావిధ స్మృతి రూప బుద్ధులు కలుగవలసి యుండునని : 
శంకించి యందులకు ఆత్మ విభువని యంగీకరించువా డిచ్చు సమాధానము 
దూషించుచున్నాడు. 

“జ్ఞానసమవేతాత్మ ప్రదేశ సన్నికర్నాన్మనసః సృత్యుప 

పత్తేర్నయుగప దుత్పత్తిః.” 3.2. 25 

మనసః= మనస్సునకు, జ్ఞానసమవేతాత్మప్రదేశ సన్నికర్నాత్‌ = జ్ఞానసాధన ' 
సంస్మారముతో కూడిన యాత్మప్రదేశముతో సన్నికర్షము కలుగుట వలన, 
స్మృత్యుత్పత్తేః= స్కృత్యాత్మక బుద్ధికలుగుచుండుట వలన, నయుగపదుత్పత్తిః= : 
అనేకస్కృతు లొకేక్షణమున కలుగవు. | 

ఆత్మ విభువు; అంతట వ్యాపించియుండును. (ప్రతివిషయ (ప్రదేశమున ' 
నుండును. విషయానుభవము వలన కలిగిన సంస్కారము స్మృతికి హేతువులై, 
యా యా విషయములతో కూడిన ఆత్మ ప్రదేశమందు సమవాయ 
సంబంధముతో నుండును. శరీరముననుండు ఆత్మయందుండవు. విషయమెట 
నుండునో దానిని తెలిసికొనుటవలన కలిగిన సంస్మారమును ఆవిషయ దేశమున ' 
నున్న యాత్మయందే సమవేతమైయుండుట యుచితము. కాబట్టి, యట్టి 
సంస్మారయుక్తమగు నాత్మప్రదేశమునకు పోయి మనస్సు సన్నికృష్ణ మైనపుడే 
తద్విషయక స్మృతి కలుగును. విషయము భిన్నభిన్న ప్రదేశముందుండును. 
మన స్సణు వగుటచే నది యెల్లయెడల నొక్కసారి సన్నికృష్ణమును కాజాలదు. 
అందువలన ననేక స్మృతులు యుగపత్తున కలుగనేరవని విభువాది మతము. 

“నాంతః శరీర వృత్తిత్వాక్‌” 8.2.26 

అంతఃశరీర వృత్తిత్వాత్‌ = మనస్సు శరీరమునందు వర్తించునదగుట 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 151 


వలన, న = విభువాది చెప్పిన సమాధానము సరికాదు. 

మనస్సు శరీరమునందే వర్తించును. శరీరమునకు వెలుపల నది వర్తింపదు. 
శరీరము నందుండు నీమనస్సు, బాహ్యమున నున్న విషయ టప్రదేశమునందలి 
జ్ఞానసమవేత మగు నాత్మతో సన్నికృష్ణము కావలయుననిన నాప్రదేశమునకు 
వెళ్లవలసియుండును. మనస్సు శరీరమును విడిచి బయటకు వెళ్లునెడల 
మరణమే సంప్రాప్తమగును. ఇంద్రియములు, శరీరము మున్నగు సమస్త 
సంభంమునకు నాయకమగు మనస్సు శరీరమును విడచిపోయిన 
శరీరమెందుకు పనికివచ్చును? కాబట్టి మనస్సు శరీరమునందే యుండునని 
యొప్పుకొనవచ్చును. అట్టియెడ నానాస్కుతు లోకేలక్షణమున కలుగకుండుటకు 
పై జెప్పిన సమాధానము యుక్తము కాదు. 

పూర్వపక్షము: - 

“సాధ్యత్వాదహేతుకి 3.2.27 

సాధ్యత్వాత్‌ = 'మనస్సు శరీరమునందు వర్తించుట వలని నను హేతువు 
సాధింపదగిన దగుటచే సాధ్యసమ హేత్వాభాస మగును. కాబట్టి, 
హేతువుకాదు. 

“మనస్సు శరీరమునందే యుండును. శరీరమునకు వెలుపల నదిపోదు” 
అను విషయమింతవరకును సిద్ధము కాలేదు. కాబట్టి సాధింపదగిన విషయము. 
అట్టి సాధ్యవిషయము హేతువుగా నుపయోగింపజనదు ఉపయోగించిన నది 
సాధ్య సమహేత్వాభాస మగును. 

ఉత్తరపక్షము :- 

“స్మరతః శరీర ధారణోపపత్తే రప్రతిషేధఃి 8.2.28, 

స్మరతః= స్మరించునట్టీ వానికి, శరీరధారణో పపత్తేః= శరీర ధారణము 
కలుగుటచే మనస్సు శరీరమునందుండునని సిద్ధించుట వలన, అప్రతిషేధః= 
ఆహేతువని చెప్పుట సరికాదు. 

“మనస్సు శరీరము నందుండునది. బాహ్యమున వర్తింపదు' అను నీ 
విషయము సాధ్యముకాదు. సిద్ధమే. కొండొక విషయమును స్మరించునపుడు 
శరీరధారణము చూచుచున్నాము. ధారక ప్రయత్నములేక శరీరధారణ 
మేర్చడనేరదు. ఆ ప్రయత్నము ఆత్మ మనఃసన్నికర్షము వలనగాని కలుగదు. 
అట్టి సన్నికర్మమును మనస్సు శరీరము నందున్నపుడే కలుగగలదు. లేనిచో 
కలుగనేరదు. శరీరమునకు వెలుపల నెటనో ఆత్మమనస్సన్నికర్షము వలన 


ఆహేతుః= 


Scanned by CamScanner 


152 న్యాయ దర్శనము 


కలుగు ప్రయత్నము శరీరమును ధరింపజేయ జాలదు. కాబట్టి మనస్సు 
శరీరమునందే యుండుననుట సిద్ధమేకాని సాధ్యముకాదు. ఇట్లు మనస్సు 
శరీరమునుండి వెలువలకుపోక లోవలనేయుండి సర్వకార్యము 
నొనరించుచుండుట వలన సాధ్యసమమైఅ హేతు వనుట తగదని భావము. 

“న తదాశుగతిత్వాన్మనసః” 3.2.29. 

మనసః= అంతరింద్రియమైనమనస్సు, ఆశుగతిత్వాత్‌ = శీఘగతి 
గలదగుట వలన, తత్‌ = శరీరధారణము, న = మనస్సునకు బాహ్యగతియున్నను 
అనుపపన్నము కాదు. 

మనస్సునందు శీమ్రగతి యంగీకరింపబడుచున్నది. కాబట్టి యది 
శరీరమునందలి యాత్మతో సన్నికృష్ణమైయనుట శరీరధారణకు తగిన 
ప్రయత్నము నుదృవింపజేసి యతిశీఘ్రముగా శరీరమునకు వెలుపల 
విషయములుండు (ప్రదేశమునకుబోయియట సంస్మారయుతమగు నాత్మతో 
సన్నికృష్ణమై జ్ఞాన మొదవజేయును. లేక ముందు బాహ్యజ్ఞానమును 
కలిగించివచ్చియనంతరమున నతిశీఘ్రమున నాత్మతో సన్నికృష్ణమై శరీరధారక 
ప్రయత్నము నుదృవింపజేయ వచ్చును. అందువలన నానాస్మ తు 
లొకేలక్షణమునగాని, శరీర పతనముగానీ కలుగవని మరలశంకించుచున్నాడు. 

“న స్మరణ కాలానియమాత్‌” 3.2.30 

స్మరణకాలానియమాత్‌ = స్మరణకాలమున నియమము లేకుండువలన, 
న = పై జెప్పినవాదము సరికాదు. 

స్మరణలో స్వల్పకాలమే పట్టునను నియమము లేదు. ఒక విషయము 
శీఘ్రముగా స్మరింపనగును. మతియొక విషయమును స్మరించుటలో దీర్హ 
కాలమును పట్టును. కాలనియమము లేనందువలన కొండొక విషయమును 
స్మరించుటలో దీర్భకాలము వ్యయించినపుడు శరీరధారణ కలుగుటెట్లు 
పొసగును? కాబట్టి మనస్సు శీఘ్రగతి కలదగుటచే బాహ్యవిషయమును 
స్మరింపజేయుటకై యటకేగినను వెంటనే శరీరమున ప్రవిష్టమై యాత్మతోకూడి 
శరరీధారక ప్రయత్నమును కలుగజేయుననుట యుక్తి విరుద్ధము. 

యుక్తియుక్తము గాకున్నను కొండొక విషయము నిమిత్తవశమున నట్లు 
జరుగునని యంగీకరించిన దోషమేమన, నిమిత్తమును దురూహ్యామే 
యనుచున్నాడు. 


“ఆత్మపేరణయదృచ్చాజ్ఞతాభిశ్చ న సంయోగవిశేషళి 3.2.31 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 153 


ఆత్మపేరణమ్‌ = జీవాత్మ పేరణము, యదృచ్చా = ఆకస్మికత, జ్ఞతా= 
జ్ఞానము ఆత్మహపేరణ యదృచ్చాజ్ఞతాభిశ్చ = ఆత్మయేరణాదుల చేతను, 
సంయోగవిశేషః= జ్ఞాన సమవేతమగు నాత్మతో మనస్సునకు సంయోగము, 
న = కలుగదు. 

శరీరమునకు వెలువల విషయములుండు తావులందున్న 
జ్ఞానసమవేతమగు నాత్మతో సంయుక్తమగుటకై మనస్సు శరీరమునుండి 
బయటికి పోవలయునని తగిన కారణములు మూడు కల్పింపనగును. ఒకటి 
యాత్మపేరణము, రెండవది యాకస్మికత. మూడవది (మనస్సునందు) జ్ఞానము. 
ఈ మూటిలో నొక్కటియు నిమిత్తముగా నంగీకరింపవలనుపడదు. కొండొక 
విషయమును స్మరింపగా స్మరణహేతువైన సంస్కారము ఆత్మయం దే 
ప్రదేశమునను న్నదో తెలిసికొనిన గదా యాత్మ మనస్సు నటకు వెళ్ల ప్రేరించును? 
ప్రేరణ సమయమున విషయవిజ్ఞాన ముండుటచే మనస్సును (పేరించుటే? 
అది శరీరమును విడిచి యటకేగనేల? వ్యర్థమేకదా? కాబట్టి యాత్మపేరణము 
నిమిత్తమననొప్పుదు. ఆకస్మిక ప్రవృత్తి యసంభవమగుటచే నదియు పొసగదు. 
మనస్సు నందు జ్ఞానము లేకపోవుటచే తెలియకయే విషయదేశమునందాత్మతో 
సన్నికృష్ణ మగుటకై మనస్సు శరీరమునుండి బయటికి వెళ్ళ ప్రవర్తించు 
ననుటయు నసంగతము. జ్ఞానములేని ప్రవృత్తి యెన్నడును కలుగనేరదు. 
కాబట్టి యాత్మ (ప్రేరణాది నిమిత్తము వశముననైనను మనస్సు బహిః 
ప్రదేశమునకేగి యాత్మతో సన్నికృష్ణమై క్రమస్మృతిని కలిగించునని యంగీకరింప 
వలనుపడదని సూత్రాభిప్రాయము. 

అన్యత్ర వ్యాసక్త మనస్ముడెయున్న వ్యక్తికి వాదతలమున కంటకము 
ప్రవేశింప బాధయెట్లు వొడముచున్నదన, 

“వ్యాసక్తమనసః పాదవ్యథనేవ సంయోగ విశేషణ 

సమానమ్‌ః” 8.2. 32 

వ్యాసక్తమనసః= కొండొక దృశ్యమయిన మనస్సు లగ్నమైయున్న పుడా 
వ్యక్తి పాదవ్యథనేన = కంటకాదులచే పాదతలము పీడింపబడినపు డా స్థలమున 
నాత్మతో గలుగు మనఃస్సన్ని కర్షవిశేషము, సంయోగ విశేషేణ = శరీరమునకు 
వెలుపల విషయదేశముననున్న యాత్మతో నేర్పడు సంయోగ విశేషముతో, 
సమానమ్‌ = తుల్యమే. 

శరీరమునకు వెలుపల విషయప్రదేశమునందున్న యాత్మ ప్రదేశముతో 


Scanned by CamScanner 


154 న్యాయ దర్శనము 


మనస్సునకు సంసర్గము కలుగుటెట్లు పొసగదో యట్లే శరీరమునను భిన్నభిన్న 
ప్రదేశములలో నాత్మతో సన్నికర్షము నుపపన్నముకాదని సూత్రాభిప్రాయము. 
కాబట్టి మనస్సు అణుపరిమాణము కలదియనియు, క్రమముగా నాయాప్రదేశ 
ములలో నాత్మతో సన్నికృష్ణమై క్రమికజ్ఞానమును కలిగింప సాధనమగుననియు 
చెప్పుట ప్రమాణసిద్ధము కాదని తెలియుచున్నది. కాగా వైదికుల మతమున 
ఆత్మ యణువు. మనస్సు మధ్యమ పరిమాణము కలది. 

బుద్ధి యాత్మగుణమైన నొకే క్షణమున నానాస్కుతి బుద్ధులేల కలుగవో 
సిద్ధాంత పక్షమున సమాధాన మేమని 

“ప్రణిధాన లింగాది జ్ఞానానా మయుగపద్భావాద్‌ 

యుగప దస్మరణమ్‌” 3.2.38 

ప్రణిధాన లింగాదివిజ్ఞానానమ్‌ = ప్రణిధానము, మున్నగు జ్ఞానములు, 
అయుగపద్భావాత్‌ = ఒకే క్షణమున కలుగనందువలన, యుగపదస్మరణమ్‌ 
= ఒకే క్షణమున ననేక స్మృతులు కలుగవు. 

ప్రణిధాన లింగాదు లీయాహ్నికముననే నలువది యొకటవ సూత్రమున 
వర్ణింపబడును. అందువాని వివరణమును చూడవచ్చును. 

ఆత్మ మనః సన్నికర్షము సంస్కారము స్ఫృతికెట్లు కారణమో, యట్లే 
(వణిధానాదులును నంస్మ్కారమునులద్చోధింవ జేయుచు న్యృతికి 
కారణములగుచున్నవి. ఆత్మమనః సన్నికర్షము, సంస్కారములు నుండినను 
సంస్మారముల నుద్చోధించునట్టి ప్రణిధానాదు లొకేలక్షణమున కలుగక 
క్రమముగా కలుగుటచే స్కృతులును క్రమముగానే కలుగును. ఒకేక్షణమున 
నన్నియు కలుగనేరవు. 

ఇచ్చాది గుణములు బుద్ధిసమానాధికరణములుగా తోచుచుండుట చేత 
ఇచ్చాదులు ఆత్మగుణము లైననేకదా బుద్ధి యాత్మగుణము కాగలదన, 

“జ్ఞ స్యేచ్చా ద్వేష నిమిత్తత్వాదారంభ నివృత్యోఃి 3.2.34 

ఆరంభనివృత్యోః= ఆత్మప్రవృత్తి నివృత్తులు, ఇచ్చాద్వేష నిమిత్తత్వాత్‌ = 
ఇచ్చాద్వేష నిమిత్తకము లగుటవలన, జ్ఞస్య = ఇచ్చా దులు ఆత్మగుణములే. 

ప్రాణి తనకు సుఖము కలిగించు వస్తువును కావలయునని కోరును. 
దుఃఖమును కలిగించు దానిని ద్వేషించును. తానుకోరిన దానిని 
సంపాదించుటకు ప్రవర్తించును. ద్వేషించుదాని నుండి నివృత్తిజెందును. ఇట్లు 
ప్రవృత్తి నివృత్తులకు కారణము ఇచ్చాద్వేషములగుట లోకవిదితము. హితమును 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 155 


సంపాదించుటకు అహితమును విడుచుటకు కలుగు ప్రవృత్తి నివృత్తిరూపమగు 
(క్రియలు అజ్ఞాతములు. నవ్యజ్ఞాతములు నగువస్తువుల విషయమున 
కలుగనేరదు. కాబట్టి యెవనికి వస్తుజ్ఞానము కలుగుచున్నదో వానికే ప్రవృత్తి 
నివృత్తును కలుగుచున్నవి. అందువలన జ్ఞానమును ఆత్మగుణమే యనుట 
సిద్ధము. ఇచ్చాద్వేషములు జ్ఞానసమానాధి కరణము లగుటంజేసి యవియు 
నాత్మగుణములే. 
పూర్వపక్షము: ఆ 
“తల్లిజ్ఞత్వా దిచ్చ్భా ద్వేషయోః పార్థివాద్యేష్వ ప్రతిషేధః.” 3. 2.35 
తల్లిబ్బత్వాత్‌ = (ప్రవృత్తి నివృత్తులు లింగముగా గలవగుట వలన 
ఇర్బార్యషయోహా న సన్‌ కులకు, పార్థివాద్వేషు = శరీరేంద్రియాదులందు. 
' అప్రతిషేధః= ప్రతిషేధములేదు. 
ఇచ్చ ప్రవృత్తి లింగకము. ద్వేషము నివృత్తి లింగకము. ప్రవృత్తిని చూచి 
కోరిక (ఇచ్చ) ను, నివృత్తిని జూచి ద్వేషమును ఊహింతుము. కాబట్టి ఇచ్చా 
: ద్వేషములకు (ప్రవృత్తి నివృత్తులు లింగములు ధూమమున్నయెడ వహ్నియున్నట్లు, 
ప్రవృత్తి నివృత్తు లెటనుండునో యిచ్చాద్వేషములు నట నుండవలయును. 
: ప్రవృత్తి నివృత్తులు శరీరేంద్రియములలో చూడబడుచున్నవి. కాబట్టి 
ఇచ్చాద్వేషములను పార్థివము లయిన శరీరేంద్రియము లందుండి వానివే 
. యననొప్పును. ఇట్లే జ్ఞానమును శరీరేంద్రియాదుల గుణమని యంగీకరించిన 
_సామానాధికరణ్యమును కుదురగలదు. కాగా జ్ఞానేచ్చా ద్వేషాదులు శరీరాదుల 
_గుణములే కాని ws కానేరవు. 
'"_ ఉత్తరపక్షము: 
“పరశ్వాది ష్వారంభ నివృత్తి దర్శనాత్‌” 8.2.36 
పరశ్వాదిషు = గొడ్డలి మున్నగువానియందు, ఆరంభ నివృత్తి దర్శనాత్‌ 
వ్‌ ప్ర వృత్తి నివృత్తు చూడబడుచుండుటవలన, 
ప్రవృత్తి నివృత్తులున్నచోట. నిచ్భాద్వేషాదులుండుననిన, ఛేదనాదులకు 
'సాధనములైన గొడ్డలి మున్నగు వాని యందు ప్రవృత్తి నివృత్తులు 
' కాననగుచున్నవి. కాబట్టి, వానియం దిచ్చాద్వేషాదు లంగీకరింపవసి వచ్చును. 
గొడ్డలి యందు కలుగు ప్రవృత్తి నివృత్తులకు కారణము లన్యము లందుమేని, 
'శేరీరాదులందు కలుగు (ప్రవృత్తి నివృత్తులకు నిమిత్తము లితరములే 
| యనవచ్చును. ప్రవృత్తి నివృత్తులు గొడ్డలి యందు కనబడినను ఇచ్చాద్వేషాదులు 


Scanned by CamScanner 


156 న్యాయ దర్శనము 


దాని గుణములు కానట్లు శరీరేంద్రియాదులందు కనబడు (ప్రవృత్తి నివృత్తులక్ర 
నిమిత్తములైన ఇచ్చాద్వేషాదులు శరీరాదుల గుణములు కాక యాత్మగుణములే 
యగును. 

“నియమానియమౌ తు తద్వి శేషకౌ.” 8.2.87 

నియమానియమౌతు = (ప్రవృత్తి నివృత్తులు కలుగుటలోగల 
నియమానియములు, తద్విశేషకా = గొడ్డలికి శరీరాదులకుగల భేదమును 
నిరూపించును. 

ఆత్మ, శరీరాదుల కధిష్టాత, కాబట్టి, నియమముగా శరీరాదులందు 
ప్రవృత్తినివృత్తులు కలుగుచుండును. గొడ్డలి యందట్లు నియమముగా 
ప్రవృత్తినివృత్తులు కలుగవు. అందువలన శరీరాదులకు గొడ్డలికి భేదము 
లేకపోదు. 
ఇచ్చాదులు మనోగుణము లేలకావన, | 

“యథోక్త హేతుత్వాత్‌ పారతంత్రా దకృతా భ్యాగ 

మాచ్చ న మనసః.” 8.2.38 

యథోక్త హేతుత్వాత్‌ = ఆత్మ ప్రవృత్తి నివృత్తు లిచ్చాద్వేష పూర్వకము ' 
లగుటవలన, పారతంత్ర్యాత్‌ = పరాధీన మగుటవలన, అకృతాభ్యాగమాచ్చ = 
చేయని కర్మభోగ (ప్రసక్తి కలుగును కావునను, ఇచ్చాదులు, న మనసః= | 
మనోగుణములు కావు. క్‌. 

ఇచ్చాద్వేషములు మనోగుణములగుచో జ్ఞానమును దానిగుణమే యగును. 
జ్ఞానమున్నగాని యిచ్చాద్వేషములు కలుగవు. ఇచ్చాద్వేషములు కలిగినగాని .: 
ప్రవృత్తి నివృత్తులు కలుగవు. జ్ఞానము మనోగుణమని పూర్వము చెప్పి ! 
యుండమైతిమి. కాబట్టి యిచ్చా ద్వేషములును మనోగుణములు కావు. మనస్సు | 
కరణమగుటచే నది పరతంటత్రము. గొడ్డలి కరణమగుటచే నితరాధీనమై , 
ప్రవర్తించుట మనము చూచుచున్నాము. మనస్సునందు జ్ఞానము లేకుండుటచే 
నిచ్భాద్వేష నిమిత్తకములగు (ప్రవృత్తి నివృత్తి రూప కర్మల భోగము మనస్సునకు | 
అభించుట యుక్తము కాదు. సుఖదుఃఖానుభవమే భోగ మనబడును. ఇళ్ళా | 
స్వేషములు మనోగుణములని యంగీకరించిన, జ్ఞానముగల యాత్మలో నిచ్చా 
క్వీషములు లేకుండుటవలన తన్నిమిత్తక కర్మ చేయునది యాత్మ కానేరదు. | 
ఐట్టియెడ కర్మచేయని యాత్మకు భోగము సంభవించును. అందువల | 
౨కృతాభ్యాగమ (ప్రసక్తి గలుగును. (అకృతస్య = చేయనికర్మకు, అభ్యాగమో” 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 157 


భోగము) (ప్రసక్తి కలిగిన కలుగనిమ్మందువేని, శా(స్తానుభవములకు 
విరుదృవుగును. శా(న్రమున కర్మచేయువాడు. (కర్త) భలము 
ననుభవింపవలయునను నియమము జూచుచున్నాము, “ఉపాసింపుము. 
ధ్యానింపుము' అనిశాస్త్రమాదేశించుచున్నది. ఒకడు చేసిన కర్మకు ఫలము 
మటియొకనికి లభించిన నీ యాదేశము లెట్లుపొసగును? కాబట్టి జ్ఞానమాత్మ 
గుణమైనట్లు ఇచ్చాద్వేషము నాత్మగుణములే. 

“పరిశేషాద్‌ యథోక్త హేతూపపత్తెశ్చ” 3.2. 89 

పరిశేషాత్‌ = పరిశేషానుమానము వలన, యథోక్త హేతూపపత్తేశ్చ= 
పూర్వోక్త హేతువుల వలను, బుద్ధి (జ్ఞానము) ఆత్మగుణమే యగుచున్నది. 

శరీరేంద్రియ మనస్సులలో నొక్కదానికిని బుద్ధి గుణము కాజాలదు. 
ఆత్మ తక్క మిగిలిన ద్రవ్యములకు నది గుణము కాజాలదు. కాబట్టి జ్ఞానము 
(బుద్ధి) ఆత్మగుణమని సిద్ధమగుచున్నది. (దర్శన స్పర్శనాభ్యామేకార్థ గ్రహణమ్‌” 
3.1.1.) మున్నగు సూత్రములలో చూపబడిన యుక్తులు నాత్మయందే వర్తించును. 
శరీరేంద్రియాదుల వర్తింపవు, కాబట్టి బుద్ధి యాత్మగుణమే కాగలదని 
తేలుచున్నది. 

స్కృతి దేనిగుణము ? అన. 

“స్మరణం త్వాత్మనో జ్ఞస్వాభావ్యాత్‌” 8.2.40. 

జ్ఞస్వాభావ్యాత్‌ = (జ్ఞస్యస్వభావః= జ్ఞస్వభావః, జ్ఞానమ్‌ తస్యభావః = 
జ్ఞస్వాభావ్యం = జ్ఞానత్వమ్‌, తస్మాత్‌ జ్ఞానత్వాత్‌) జ్ఞానమగుటవలన, స్మరణంతు 
= స్మృతియును, ఆత్మనః= ఆత్మగుణమే “ఎతిగితిని, ఎబుగుచున్నాను, 
ఎజుగగలను” అను జ్ఞానము ఆత్మకే కలుగుచున్నదనుట మన మెజుగుదుము. 
స్మృతిభూత కాలిక విషయజ్ఞానమే. అందువలన నదియు నాత్మగుణమే యగునని 
భావము. 

యుగవపత్మున్భృతి కలుగకుండుటకు గల నిమిత్తాంతరములు 
ప్రణిధానాదులు కలవని పూర్వసూత్రములందొకచో చెప్పియుంటిమికదా? అని 
యేవియన, 

“ప్రణిధాన నిబంధాభ్యాస లింగలక్షణ సాదృశ్య పరిగ్రహాశ్రయా్రిత 
సంబంధానంతర్య వియోగైక కార్యవిరోధాతిశయ ప్రాప్తి వ్యవధాన సుఖ దుః 
ఖేచ్చ్భా ద్వేష భయార్ధిత్వ క్రియారాగ ధర్మాధర్మ నిమిత్తేభ్యఃి 8.2.41 

Bag ees నిమిత్తేభ్యః= ప్రణిధానాది నిమిత్తములవలన 


Scanned by CamScanner 


1538 న్యాయ దర్శనము 


స్మృతి కలుగును. 

ప్రణిధానము = స్మరించు నిచ్చతో చిత్తము నేకాగ్రము చేయుట. 

నిబంధః= అర్థముల నాక గ్రంథమున నుపనిబంధించుట 

అభ్యాసః= ఒక విషయమునకు సంబంధించిన జ్ఞానము నావృత్తి చేయుట. 

లింగమ్‌ = వ్యాష్యము, ధూమము వహ్నికివలె. 

లక్షణమ్‌ = సాంకేతిక చిహ్నము. 

సాదృశ్యమ్‌ = సామానత. 

పరిగ్రహః = స్వీకారము. 

ఆ(శ్రయః= అధిష్టానము. 

ఆ(శ్రితమ్‌ = అధిష్టేయము. 

సంబంధః= సంయోగాది సంబంధము. 

ఆనంతర్యమ్‌ = అవ్యవధానము. నియతక్రమము. 

వియోగః= విరహము, శోకము. 

ఏకకార్యమ్‌ = ఒకపని, సమానకార్యము. 

విరోధము' = విరోధము, అసామానాది కరణ్యము. 

అతిశయః= అధిక్యము. 

ప్రాప్తిః= ఆప్తి, లాభము. 

వ్యవధానమ్‌ = వ్యవధాయకము (ఖద్గకో శమువలె) 

సుఖమ్‌ = అనుకూలవేదనీయము. 

ఇచ్చా = ఇదినాకు కలుగుగాక యను నభిలాష. 

ద్వేషః= ఇది నా కనిష్టమును కలిగించు నను జ్ఞానముచే జనించు రాగము 
నడ్డగించు గుణము. 

భయమ్‌ = భీతి. 

అర్థిత్వమ్‌ = యాచన. 

(క్రియా = కార్యము, 

రాగః = రాగము, స్నేహము. 

ధర్మః= చేయదగిన విహిత కియాజన్యగుణము. 

ఆధర్మః= చేయగూడదని నిషేధింపబడిన క్రియాజన్యగుణము. 

ఇవి యన్నియు నొకే క్షణమున కలుగవు. ఇట్టి నిమిత్తములచే నేర్పడు 
స్మృతులు నొక్కసారి కలుగక క్రమముగనే కలుగును. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము —- ద్వితీయాహ్నికము 159 


ఈ నూ(త్రమున వర్థింవబడిన నిమిత్సములేకాక మరికొన్ని 
నిమిత్తములున్నను, ఈ (ప్రణిధానాదులు తెలిసిన వీనివలె నితరములు 


నూహింపగలరని సూ(త్రకారుడు కొన్నిటినేయిట పొందుపరచెనని 
యెజుంగవలయును. 


బుద్ధి స్థిరమా అస్థిరమా యన, 

“కర్మానవస్థాయి (గ్రహణాత్‌” 8.2.42 

గ్రహణాత్‌ = గ్రహణము వలన, కర్మానవస్థాయి = కర్మవలె ననవస్థాయి 
- యనిత్యము. 

కర్మయెట్లు అనవస్థాయి (అనిత్యము) గా గ్రహింపబడుచున్న దోయట్లే 
బుద్ధియుఅనవన్థాయిగా (గ్రహింపబడుచున్నది. కావున నది యనిత్యము. 
ఇం(ద్రియార్థ సన్నికర్షము వలన కలిగిన ఘటబుద్ది పటబుద్ధి కలిగినపుడుండదు. 
అట్లే పటబుద్ధి ఘటబుద్ధి సమయమున నుండదు. కాబట్టి యది స్థిరము 
అవస్థాయి కాదని స్పష్టమే. అనవస్థాయిత్వమన క్షణికత్వము. రెండు 
క్షణములుండి మూడవ క్షణమున నశించునని భావము. 

పూర్వపక్షము :- 

“అవ్యక్తగ్రహణ మనవస్థాయిత్వాత్‌ విద్యుత్సంపాతే 

రూపావ్యక్త గ్రహణవత్‌” 8.2.43 

విద్యుత్సంపాతే = మెరుపు మెరసినపుడు, రూపావ్యక్తగహణవత్‌ = (ఇట 
రూపమున రూపముగల వస్తువులు) వస్తువులు స్పష్టముగా తెలియబడనట్లు. 
అనవస్థాయిత్వాత్‌ = బుద్ది యనవస్థాయి యగుట వలన అవ్యక్తగహణమ్‌ = 
అస్పష్టముగా వస్తువులు గ్రహింపబడ వలయును. 

విద్యుత్రకాశ మనవస్థాయి. అందువలన నా ప్రకాశమున వస్తువు 
లస్పష్టముగా (గహింపబడును, అట్లే బుద్ధియు ననవస్థాయి యయినపక్షమున 
ఘటపటాది వస్తుగ్రహణము (బుద్ధియు) ను నస స్పష్టము - అవ్యక్తము 
కావలయును. అట్లు గాక వ్యక్తముగా వస్తుగహణము కలుగుచున్నందున బుద్ధి 
యనవస్థాయి కాదు. 

ఉత్తరపక్షము : 

ంతాంబానాక్‌ త్‌ ప్రతిషే షద్ధవ్యాభ్యనుజ్ఞా.” 3.2.44. 

హేతూపాదానాత్‌ = అనవస్థాయిత్వమును హేతువుగా ప్రయోగించుట 
వలన, (ప్రతిక షద్ధవ్యాభ్యనుజ్ఞా = (ప్రతిషేదింపదగిన అనవస్థాయిత్వము 


Scanned by CamScanner 


160 న్యాయ దర్శనము 


నంగీకరించినట్లు తెలియుచున్నది. 

బుద్ధి యనవస్థాయి యగుటవలన విద్యుత్పకాశమువలె నవ్యక్త గ్రహణము 
కలిగించునని చెప్పుటలో బుద్ధియనవస్థాయియని యంగీకరించినట్లు 
తెలియుచున్నది. లేకున్న ననవస్థాయిత్వమును హేతువుగా ప్రయోగించుట ' 
పొసగదు. కాబట్టి బుద్ధి యనవస్థాయి యనుట నిర్వివాద విషయము. 

“ప్రదీపార్చిః సంతత్యభివ్యక్త గ్రహణవత్‌ తద్గహణమ్‌.” 8.2. 45, 

ప్రదీపార్చిః= దీపకాంతి, సంతత్యభివ్యక్త గ్రహణవత్‌ = అనవస్థాయి యెనను ' 
విషయము వ్యక్తముగా (గ్రహింపబడినట్లు, బుద్ధి యనవస్థాయి యైనను, ' 
తద్ధహణమ్‌ = విషయము వ్యక్తముగా గ్రహింపబడినట్లు తెలియదగునని ' 
యర్థము. i 
మలియు, ప్రకాశ మనవస్థాయి యైనంతమాత్రమున విషయ ' 
మస్పష్టముగా గ్రహింపబడవలయు నను నియమము లేదు. దీపకాంతి 
యనవస్థాయి యని యెల్లరు నంగీకరింతురు. అయినను విషయము - 
ఘటపటాదులు - వ్యక్తముగానే గ్రహింపబడును. అట్లే బుద్ధియు ననవస్థాయి =, 
యైనప్పటికి వస్తువులు స్పష్టముగా [గ్రహింపనగుననుట కెట్టియాటంకమును ' 
లేదు. కాబట్టి బుద్ధి యనవస్థాయి యనియే భావము. గ్‌ 

(బుద్ధిగత విశేషపరీక్ష) 

“ద్రవ్యే స్వగుణ పరగుణోపలబ్జేః సంశయః.” 3.2.46 

ద్రవ్యే = ఒకానొక ద్రవ్యమున, స్వగుణ పరగుణోపలబ్దేః= స్వపరగుణములు : 
గ్రహింపబడుట వలన, సంశయః= బుద్ధి స్వగుణమా? లేక పరగుణమా? 
యని సందేహము కలుగును. 

ఒక [ద్రవ్యమున నా ద్రవ్యగుణములేకాక ఇతర ద్రవ్య గుణములును . 
చూడబడుచున్నవి. జలమున అభాస్వర శుక్ల రూపము స్వగుణము. ఉష్ణము ; 
తేజోగుణము ఈ రెండు గుణములు జలముననప్పుడప్పుడు చూడబడును. . 
అట్టియెడ ఉష్ణము జలగుణమా? లేక తేజోగుణమా? యని సందేహము ' 
వొడమును. అట్లే (గోరో౭ హంజానామి - స్టూలోఐ_ హంజానామి) తెల్లవాడను. 
నేనెబుగుచున్నాను. స్టూలుడను, నేనెజుగుచున్నాను, అని ప్రయోగింతుము. 
అట్టియెడ బుద్ధి (ఎజుక) స్వగుణమా? పరగుణమా? యని సంశయము 
కలుగును. ఆట స్వశబ్దము శరీరపరము. ఎజుపు, స్టాల్యము ననునవి శరీర 
గుణములే కదా! పరశబ్దము ఆత్మపరము. కాబట్టి స్వగుణము పూర్వపక్షము. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 161 


పరగుణము సిద్ధాంతమని వివేకము. 

“యావద్దవ్యభావిత్వాద్‌ రూపాదీనామ్‌” 8.2.47 

రూపాదీనామ్‌ = రూపాదిగుణములు, యావద్దవ్యభావిత్వాత్‌= స్వాశయ 
ద్రవ్యమున్నంతకాలమున్నంతకాలముండునట్టి స్వభావము కలవగుటవలన, బుద్ధి 
యాత్మగుణమే. 

ద్రవ్యమందలి స్వగుణములు డ్రవ్యమున్నంతకాలమందుం డును. జలమున 
నభాస్వర శుక్లము జలమున్నంత కాలమునందు గోచరము. ఉష్ణత యట్లుగాక 
తేజః సంయోగమున్నంతకాలముండి యటుపై జలమున కనిపింపదు. అట్లే 
బుద్ధియు శరీరగుణ మగునెడల శరీరమున్నంతకాల ముండును. అట్లు 
లోకమున మనము చూచుట లేదు. కాబట్టి బుద్ధి శరీర గుణము కాదని 
తెలియనగును. 

పూర్వపక్షము : - 

“న పాకజగుణాంతరోత్ప్సత్తేః” 8. 2.48. 

పాకజగుణాంతరోత్పత్తేః= (పాక మన విక్షణతేజః సంయోగము) తేజః 
సంయోగముచే గుణాంతరము లుతృన్నము లగుచుండుట వలన, న = రూపాది 
గుణములు స్వాశయ ద్రవ్య మున్నంత కాలముండు ననుట తగదు. 

ఒక ద్రవ్యమున ఉన్న రూపాదులను మార్చి మరియొక విధమగు రూపాదుల 
నుత్సన్నము చేయునట్టి విలక్షణ తేజః సంయోగము పాకమనబడును. దానివలన 
కలుగు గుణములు పాకజము లనబడును. పాకము వలన ద్రవ్యముందున్న 
శ్యామాది రూపములు నశించి రక్తాది రూపములు కలుగుచుండును. 
ఆకుపచ్చని మామిడికాయను గడ్డిలో కొంతతడవుంచిన పచ్చని రంగుగలది 
యగును. దీనిని బట్టి రూపాది గుణములు స్వాశ్రయ ద్రవ్యమున్నంతకాల 
ముండునని (యావద్రవ్యభావి) యని చెప్పజనదు. కాబట్టి బుద్ధియనవస్థాయి 


' మైనను శరీరగుణ మగుటలో దోషము లేదు. ఆంతుకేలదే నది శరీర గుణమే 
' కాని యాత్మగుణము కాజాలదు. 


ఉత్తరపక్షము: - 

“ప్రతిద్వంద్విసిద్ధేః పాకజానా మప్రతిషేధఃి” 3.2.49. 

పాకజానామ్‌ = పాకజగుణములు, వవద్వంద్యినరైనా పూర్వమున్న 
గుణములకు బదులుగా నుత్సన్నము లగుటవలన, అప్రతిషేధః = రూపాదులు 
యావ(ద్దవ్య భావులు కావనుట తగదు. 


Scanned by CamScanner 


162 న్యాయ దర్శనము 


పాకమువలన జనించు గుణము పూర్వగుణములకు (ప్రతి ద్వంద్విగా 
నుత్సన్నమగును. రూపమునకు రూపము, రసమునకు రసము, గంధమునక్షు 
గంధము, స్పర్శకు స్పర్శము నుత్సన్నమగును. ఇట్టుత్సన్నములయి స్వాశయ 
దవ్యమున్నంతకాల మవి యుండును. కాబట్టి యావదద్దవ్యభావులు కావనుట 
పొసగదు. 

ద్రవ్యమున్నంతవరకు రూపాదులుండునేకాని యవి పూర్తిగా నెన్నడు 
నశింపవు. బుద్ధియట్లుగాక క్షణస్థాయియై యది నశించును. శరీర 
మున్నంతకాలము బుద్ధియుండదు. కాబట్టి బుద్ధి శరీరగుణము కానేరదని 
భావము. 

“శరీర వ్యాపిత్వాత్‌” 8.2.50. 

శరీర వ్యాపిత్వాత్‌ = రూపాదిగుణములు శరీరమంతటను వ్యాపించి 
యుండుటవలన, బుద్ధి శరీరగుణముకాదు. 

రూపాదులు శరీరగుణములు, అందువలన శరీరమంతట నవి వ్యాపించి 
యుండును. బుద్ధియు నట్లు శరీరగుణమగుచో నదియు శరీరమంతట 
వ్యాపించి యుండవలసి యుండును. అట్లుండగ పోవుటచే బుద్ధి శరీరగుణము 
కాదనుట స్పష్టమే. 

పూర్వపక్షము : - 

“న కేశనఖాది ష్వనుపలబ్దేః 8.2.51. 

కేశనఖాదిష్వనుపలబ్జేః= రూపాదులు, వెండ్రుకలు, గోళ్లు మున్నగు 
వానియందు లభింపక పోవుటవలన, న = శరీరమునందంతటను 
వ్యాపించియుండవు. 

రూపాదులు శరీర వ్యాపిత్వము కలవైనచో శరీరము నందంతటను 
నుండవలయును కదా! శరీరమున నగపడు రూపరసగంధాదు లాశరీరమునకు 
సంబంధించిన కేశనఖాదులందు కనపడవేల? శరీరము నందొకయెడ లేనపుడవి 
శరీరవ్యాపకము లెట్లు కాగలవు? కాజాలవు. కాబట్టి రూపాదులు శరీర 
వ్యాపులనుట తగదని తేలుచున్నది. 

ఉత్తరపక్షము :- 

“త్వక్పర్యంతత్వాచ్భరీరస్య, కేశనఖాధిష్వప్రసంగః” 3. 2.52. 

శరీరస్య = శరీరము, త్వక్పర్యంతత్వాత్‌ = త్వక్కువరకే యగుట వలన, 
కేశ నఖాదిషు = కేశ నఖాదులందు, అప్రసంగః= శరీరమునకు సంబంధించిన 
రూపాదులు కేశాలందు లేవనుట తగదు. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 163 


త్వగింద్రియ సంబంధమున్నంతవరకే శరీర మనబడును. శరీరమున 
నింద్రియాశ్రయమేకదా! కేశనఖాదులతో త్వగింద్రియ సంబంధములేదు. 
అందువలననే హస్తపాదాదులు ఖండింపబడిన బాధ కలుగునట్లు కేశ నఖ 
ఖండనమున బాధ కలుగదు. కాబట్టి త్వగింద్రియముతో సంబంధములేని 
కేశనఖములు శరీరము కావని భావము. శరీరము గాని తావున రూపాదులు 
వ్యాపకము కానందున నవి శరీర వ్యాపకములు కావనుట యుక్తముకాదు. 

“శరీర గుణవైధర్యాత్‌” 3.2.53. 

శరీర గుణవైధర్య్యాత్‌ = శరీరగుణ ధర్మముకంటె విరుద్ధ ధర్మము కలదగుట 
వలన బుద్ధి శరీరగుణము కాదు. 

మటియు శరీర గుణములయిన రూపాదుల బాహ్యేంద్రియములచే 
గ్రహింపదగు ధర్మము కలవిగా చూచుచున్నాము బుద్ధి శరీరగుణ మగునెడల 
అదియు బాహ్యేంద్రియముచే (గ్రహింప బడవలయును. బుద్ధి రూపాదులవలె 
బాహ్యేంద్రియముచే గ్రహింపబడక మనస్సుచే గ్రహింపబడుటచే నది 
శరీరగుణము కాదని యభిప్రాయము. 

పూర్వపక్షము : - 

“న రూపాదీనామితరేతర వైధర్యాత్‌”. 3.2.54. 

రూపాదీనాం = రూపాదులు, ఇతరేతర వైధర్య్యాత్‌ = పరస్పర 
విరుద్ధగుణము కలవగుటవలన, న = శరీరగుణములకంటె భిన్న ధర్మము 
కలిగియుండుట శరీరగుణము కాదనుటను సాధింపదు. 

రూపాది గుణములన్నియు నొకే యింద్రియముచే గ్రహింపబడక భిన్న 
భిన్నేంద్రియములచే గ్రహింపబడును. రూపము చక్షువుచే, స్పర్శము త్వక్కుచేే, 
గంధము నాసికచే, అందువలన నివి పరస్పర విరుద్ధధర్మము కలవే. అంత 
మాత్రమున నివి శరీరగుణములు కాకపోయినాయా? పోవు. బుద్ధియు 
భిన్నేంద్రియ గ్రాహ్యమైనంత మాత్రమున శరీరగుణమెట్లు కాకుండును? 

ఉత్తరపక్షము : - 

“ఐంద్రియ కత్వాద్రూపాదీనా మప్రతిషేధః” 3.2.55. 

రూపాదీనాం = శరీరగుణములయిన రూపాదులు, ఐంద్రియ కత్వాత్‌ = 
బాహ్యేంద్రియ గ్రాహ్యములగుట వలన, అటప్రతిషేధః= విరుద్ధధర్మము 
సాధ్యసాధకము కాదనుట చెల్లదు. 

రూపాదులు విభిన్నేంద్రియ గ్రాహ్యము లయినను బాహ్యేంద్రియ 


Scanned by CamScanner 


164 న్యాయ దర్శనము 


గ్రాహ్యత్వమను సామాన్యధర్మము గలవనుటలో సందియము లేదు. బుద్ధి 
బాహ్యేంద్రియములలో నొక్కదానిచేతను గ్రహింపబడక రూపాదులకంటె 
విరుద్ధమగు దానిచేతను గ్రహింపబడక రూపాదులకంటె విరుద్ధమగుచున్నది. 
కాబట్టి యది శరీరగుణము కాదు. ఆత్మగుణమే. 

(మనః పరీక్ష 

“జ్ఞానా యౌగపద్యాదేకం మనః” 8.2.56. 

జ్ఞానాయౌగపద్యాత్‌ = ఇంద్రియార్ధ సన్నికర్షములున్నను యుగపదనేక 
జ్ఞానము లుదయింపమి, మనః= మనస్సనెడి యంతరింద్రియము, ఏకం = 
ఒక్కటే. 

ఆత్మచే నధిష్టితమయిన మనస్సు ఏ యింద్రియముతో సంయుక్తమగునో 
యా యింద్రియార్ధ్థమునకు సంబంధించిన జ్ఞానము కలుగును. మజియొక | 
యింద్రియమునకు సంబంధించిన జ్ఞానము కలుగదు. అట్టి మనస్సులు ' 
శరీరమునందనేకము లయినచో ఇంద్రియము లన్నింటితో నన్ని మనస్సులు 
సంయుక్తములై యనేకార్థ విషయక జ్ఞానమొకే క్షణమున కలుగును. 
అనేకేంద్రియములు స్వస్వవిషయములలో సన్ని కృష్ణములై యున్నను ఒక్క. 
విషయజ్ఞానమే కలుగుటవలన నొక్కొక్క శరీరమున నొక్కాొక్క మనస్సే యున్నదని ! 
తెలియుచున్నది. 

పూర్వపక్షము : - 

“న యుగప దనేక క్రియోపలబ్టే” 8.2.57. 

యుగపత్‌ = ఒకే క్షణమున, అనేక క్రియోపలబ్దేః= అనేక క్రియల జ్ఞానము 
కలుగుటచే, న = కాదు | 

ఒక దేదేని వస్తువు భక్షించునపుడు దానిని చేతితో పట్టుకొని 
నోటియందుంచుకొని భక్షించును. అట్టియెడ నతనికి చాక్షుషరాసన ఘ్రాణజ 
స్పార్శన ప్రత్యక్షము లొకేమాటు కలుగును. ఒక పదారమును భుజించునపు 
డతడు దానిని కంటితో చూడడనిగానీ, నాసికతో దాని గంధము నాఘ్రాణింపడని 
గానీ, చేతితో స్పృశింపడనిగానీ యనగలమా? కాబటి మనస్సు శరీరము 
నందొక్కటే యగునెడలనిన్ని జ్ఞానములు ఒక్కసారిగా నెట్లు గలుగును? కలుగవు. 


అందువలన నొక్కొక్క శరీరమున మనస్సు ఒక్కటి కాక యనేకము లున్నవని . 
యంగీకరింపవలయును. ్క 


ఉత్తరపక్షము : - 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 165 


“అలాత చక్రదర్శనవత్తదుపలబ్ధి రాశు సంచారాత్‌ ” 3.2.58. 

అలాత చక్రదర్శనవత్‌ = కొజవిని త్వరగా (త్రిప్పిన నది చక్రము వలె 
కనబడును, దానివలె ఆశుసంచారాత్‌ = జ్ఞానమును కలిగించు సంబంధము 
కొకు మనస్సు ఆయా యింద్రియ ప్రదేశముల కతివేగముగ సంచరించుట 
వలన, తదుపలబ్ధి= ఆయా జ్ఞానము లుదయించును. 

కొజవి తిరుగునపుడు శీఘ్రగమనమువలన చక్రమువలె ప్రకాశమంతట 
నగుపడునట్లు ఒక పదార్థమును భక్షించునపుడు రాసన, చాక్షుష, ఘ్రాణజ, 
స్పార్భన జ్ఞానములు క్రమముగా కలిగినను నతివేగముగా మనః సంబంధ 
మన్ని యిం(ద్రియములతో నేర్పడుటచే వేగదోషము వలన (క్రమము 
గ్రహింపబడక యొకే క్షణమున జ్ఞానము లుదయించినట్లు గోచరించును. 
అయినను ఇది (భ్రమ. వాస్తవమున నొకదాని తరువాత మటియొక జ్ఞానమే 
కలుగును. కాబట్టి శరీరమున మనస్సాక్కటియే యని భావము. 

(మనః పరిమాణము) 

“యథోక్తహేతుత్వాచ్చాణు” 2. 2.59. 

యథోక్తహేతుత్వాత్‌చ = పూర్వోక్త (జ్ఞానా౭. యౌగపద్య) హేతువుచే 
మనస్సు, అణు = చిన్నది - మధ్యమ - పరిమాణము కలది. 

క్రమిక జ్ఞానము వలన మనస్సు ఒక్కటే యని యెట్లు తెలిసినదో అట్లే 
యది మధ్యమ పరిమాణము కలది యనియు తెలియును. సూత్రమునందలి 
యణు శబ్దము అల్పపరిమాణమునే బోధించును. కాని పరమాణు 
పరిమాణమును (గ్రహింపజేయదు. మనస్సు పరమాణు పరిమాణము 
కలదగునెడల అతీంద్రియమగును. అందువలన తదాథశ్రిత జ్ఞానములు 
నతీంద్రియములగును. అట్టియెడ జ్ఞానాయౌగపద్యమును, హేతువుగా 
గ్రహింపవలనుపడదు. సామాన్యముగానో, విశేషముగానో ప్రత్యక్షముగాని 
విషయము హేతువుగా ప్రయోగింపబడదు. జ్ఞానమాత్మాశితమగుటచే 
మనస్సతీంద్రియమయిన నష్టమేమి అనరాదు. ఆత్మ నిర్వికారమ గుటచే కేవలాత్మ 
జ్ఞానాది గుణముల కాశయము కాదు. మనస్సు జడమగుటచే కేవల మనస్సును 
ఆశయము కాదు. కాబట్టి మనో విశిష్టమగు నాత్మయే జ్ఞానాదుల 
కాశ్రయమనవలయును. విశిష్టము నందలి ధర్మములు విశేషణమునందు 
నంగీకరింపబడుట వలన జ్ఞానాదులకు మన స్పాశ్రయము కాగలదు. కాబట్టి 
- మనస్సు పరమాణు పరిమాణము కలదని యంగీకరించిన తదాథశ్రిత జ్ఞానాదులు 


Scanned by CamScanner 


166 : న్యాయ దర్శనము 


ప్రత్యక్షములు కావలసివచ్చును. అందువలన అణు వనమధ్య పరిమాణ 
మనియే చెప్పవలయును. మధ్యమ పరి మాణము గలదగుచో మనస్సు 
సర్వేంద్రియములతో యుగపత్సం బద్ధమై సర్వజ్ఞానములు నొకే క్షణమున 
నేర్చడవలసియుండు ననరాదు. సర్వేంద్రియ సన్నికర్షమున్నను జ్ఞాన ప్రయోజక 
సంబం ధము కలుగనంతవరకు జ్ఞాన ముత్పన్నము కానేరదని పూర్వమే వర్ణించి 
యుంటిమి. అందువలన దోషమావంతయును లేదని భావము. 
(మనస్సు జన్యము) 

“పూర్వకృత ఫలానుబంధా త్తదుత్ప్సత్తిఃి” 3.2. 60. 

పూర్వకృత ఫలానుబంధాత్‌ = పూర్వసర్గమునందు చేయబడిన 
మనోవాక్కాయకర్మల ఫలసంబంధమువలన, సూక్ష్మభూతముల నుండి, 
తదుత్పత్తిః= మనస్సు జనించును. 

ప్రాకృతిక వస్తువులన్నియు (పళయవేళ ప్రకృతిలో లీనమగును. ఆ 
ప్రాకృతికములే వేరుగా నుండును. (ప్రకృతి పురుషుడు, ఈశ్వరుడు నను 
' నీమూటికంటె నితర నిత్యము లంగీకరింపబడక పోవుట వలన మనస్సు 
(ప్రాకృతికమగుట నిస్సంశయము. ప్రకృతియందు లీనమై ప్రకృతిసామ్యమును 
బొందిన మనస్సు కారణ రహితముగా మరల సర్గారంభమున సూక్షభూతముల 
నుండి జనింపనేరదు. ఒకవేళ జనించినను నొకే విధమగు మనస్సు జనించును. 
కాని ప్రతిజీవికి భిన్న భిన్న ధర్మయుక్తమగు మనస్సు లభించుట జూచుచున్నాము, 
కాబట్టి కర్మవైచిత్యము వలన మనో వైచిత్యమేర్చడునని యంగీకరింప 
వలయును. అందువలన పూర్వసర్గమున జేసిన శుభాశుభకర్మజన్య మగు నద్భృష్ట 
సహకారమున భూతసూక్ష్మములనుండి మనస్సు జనించుచున్నది. 

“భూతేభ్యో మూర్యుపాదాన వత్తదూపాదానమ్‌” 3.2. 61. 

భూతేభ్యః= అద్భష్టసహకృతమ్ములైన భూతములనుండి, మూర్యుపాదానవత్‌ 
= శరీరమేర్చడినట్లు, తదుపాదానమ్‌ = మనస్సుకలుగును. 

పంచభూతములనుండి శరీర ముత్సన్నమైనట్లు సూక్ష్మ భూతముల నుండి 
మనస్సు జనించునని భావము. 

పూర్వపక్షము: - 

“న సాధ్యసమత్వాత్‌” 8. 2. 62, 

సాధ్యసమత్వాత్‌ = సందిగ్గ సాధ్యముతో సమానమగుటవలన, న = 
అదృష్ట సహకృత భూతమునుండి శరరీ ముత్సన్నమైనట్లను నుదాహరణము 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 167 
యుక్తముకాదు. 


అనిశ్చిత విషయమును ఉదాహరణముగా నీయరాదు. మాతా పితరులు 
శరీరమునుండి యేర్చడు శుక్షశోణితము వలన శరీరోత్పత్తి కలుగుచుండ 
వానిని విడిచి అదృష్ట సహకృత భూతములనుండి శరీర మేర్చడుచున్నదను 
విషయము సిద్ధపరుపవలసియున్నది. కాబట్టి సాధ్యసమమై యుదాహరింప 
నయోగ్యమగుచున్నదని భావము. 

ఉత్తపక్షము : - 

“నోత్పత్తి నిమిత్తత్వాత్‌ మాతా పిత్రోః” 3.2. 63. 

మాతాపిత్రోః= మాతాపితరులకు సంబంధించిన శుక్ల శోణిత ములును 
అదృష్ట సహకృతములై, నిమిత్తత్వాత్‌ = నిమిత్రమగుటవలన న = 
సాధ్యసమమగుటచే నుదాహరణము కాదనుట తగదు. 

కేవల శుక్ల శోణితములు శరీరమున కుపాదానము కాక యదృష్ట సహకృత 
శుక్ల శోణితములు కారణములుగా నంగీకరించుటవలన, అదృష్ట సహకృత 
భూతములు శరీరోత్పత్తికి ఉపాదానకారణ మనుట సిద్ధవిషయమే” 
సాధ్యముకాదు, కాబట్టి యుదాహరణమున దోషములేదని భావము. 

“తథాహారస్య” 3.2. 64. 

తథా = శుక్ల శోణితము శరీరమున కుపాదానమైనట్లు, ఆహారస్య= తల్లితిను 
నాహారమును కారణమగును. 

గర్భ ధారణానంతరము తల్లి తిను పదార్థములన్నియు క్రమముగా 
గర్భపోషకమగుట నందరెరిగిన విషయమే కాబట్టి శుక్ల శోణితములేకాక 
మాతృభుక్తాహారమును శరీరోత్పత్తికి కారణమగు చున్నదని భావము 

అదృష్ట సహకృత శుక్లశోణితములే కారణమననేల? 

“ప్రాప్తాచానియమాత్‌” 8.2.65. 

ప్రాపొచ= శుక్షశోణితములు గర్భాశయమున చేరినను, అనియ మాత్‌ 
= శరీరోత్పత్తి కలుగు నియమము లేనందున కొందబు దంపతులు 
ప్రయత్నపూర్వకముగా ప్రతి రాత్రి గర్భాశయమున శుక్ల శోణితము 
చేర్చుచుందురు. కాని సంతానోత్పత్తి కలుగదు. కేవల శుక్లశోణితములు 
శరీరోత్పత్తికి కారణమగునేని నిట్టియెడ గర్భధారణ కలుగవలసి యుండును. 
అట్లు కాకపోవుటచే అదృష్ట సహకారమపేక్షించుచున్నట్లు తెలియనగును. కాబట్టి 
యదృష్ట సహకృత శుక్ల శోణితముల ప్రాప్తి శరీరోత్సత్తికి కారణమని యెంచ 


Scanned by CamScanner 


168 న్యాయ దర్శనము 


వలయును. 
“శరీరోత్పత్తినిమిత్త్రవత్సంయోగోత్పత్తి నిమిత్తంకర్మ” 3.2. 66. 
శరీరోత్పత్తి నిమిత్తవత్‌ = శరీరోత్పత్తియందదృష్టము నిమిత్తమైనట్లు, 
సంయోగోత్పత్తి నిమిత్తం = సంయోగమిట మనస్సు, దాని యుతత్తికి 
నిమిత్తము, కర్మ = అదృష్టమని యర్థము. 
అదృష్ట సహకృత భూతములవలన శరీరోత్పత్తి కలుగుచున్నట్లు, అదృష్ట 
సహకృత సూక్ష్మ భూతములనుండి మనస్సుత్చన్న మగుచున్న దనిన నెట్టి 
వైలక్షములేదని భావము. 
“ఏతేన అనియమః ప్రత్యుక్తఃి 3.2.67. 
ఏతేన = అదృష్టమును నిమిత్తముగా చెప్పుట వలన, అనియమః= కొన్ని 
యెడల శుక్లశోణితము లొకచో గర్భాశయమున చేరినప్పటికి గర్ఫోత్పత్తి 
కలుగకుండుట యను అనియమము, ప్రత్యుక్తు= ప్రత్యాఖ్యానము చేయబడినది. 
అదృష్ట సహకార మున్నపుడే శుక్లకోణితములు శరీరోత్పత్తికి కారణమని 
నుడువుటచే అదృష్ట సహకారములేని శుక్లకోణితములు శరీరోత్పత్తికి కారణము 
కాకున్నను దోషము లేదు. శరీరాది కార్యజాత ముత్పన్నమగుటకు అదృష్టము 
నిమిత్తమని స్థాపింపబడినది. అదృష్ట ముత్పత్తి వినాశములు కలదై 
మనోవిశిష్టమగు నాత్మకు గుణ మగుచున్నది. మనోవాక్కాయములచే జీవాత్మ 
యదృష్టమును సంపాదించు చున్నదని రాద్ధాంతము. 
అదృష్టము భూతములకు, మనస్సునకు స్వాభావిక ధర్మమనియు, అదృష్ట 
నిమిత్తముగా శరీరమేర్చడుననియు, శరీరమున మనస్సంయోగమును 
కలుగుననియు కొందజందురు. 
ఈ వాదమును శంకించి నివారించుచున్నాడు. 
“తదద్భృష్ట కారితమితిచేత్‌ పునస్తత్చసంగో£_ పవర్షే” 3.2.68. 
తదదృష్టకారితమితిచేత్‌ = భూతముల యదృష్టముచే శరీరమేర్చ డినదని 
తలంచిన, అపవర్లేపునః= మోక్షమునందును, తత్ర్రసంగః= శరీరప్రసక్తి 
కలుగును. 
అదృష్టము భూతధర్మమనువారు “ఆత్మలు చేతనములు; స్వకర్మవశమున 
_బంధింపబడును. తపశ్చర్యాదుల ద్వారా ముక్తముల గును. జీవుల 
యుపయోగము కొకు స్వాభావికమైన తమ యదృష్టమువలన భూతములు 
శరీరములను కలిగించును. మనస్సుకూడ తన స్వాభావికధర్మమైనే 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వితీయాహ్నికము 169 


యదృష్టవశమున శరీరము నందు ప్రవేశించును శరీరారంభమునందు, 
భూతసమావేశము నందును మనస్సుయొక్క స్వాభావికమగు అదృష్టము తప్ప 
జీవాత్మల కర్మాపేక్ష యుండదు. జీవులు విముక్తులు కానంత వరకు శరీర 
పరంపర పరిసమాప్తము కాదు,” అని యెంచుదురు. కాని యిది యుక్తము 
కాదు. బంధకాలమున స్వాదృష్టముచే ప్రేరింపబడి శరీరము నారంభించు 
భరాతములు మోక్షకాలమున నవి శరీరమును కలిగింపవనుటకు 
కారణమూహింప జాలము. భూతముల స్వాభావిక ధర్మమయిన 
యదృష్టమప్పుడెక్నడికేగును? ఒకప్పు డుండి మరియొకప్పుడు లేకున్న స్వాభావిక 
ధర్మమెట్లగును? మోక్ష కాలమునందును శరీరసంబంధ మంగీకరించుట 
యనిష్టమగును. కాబట్టి యదృష్టము భూతస్వాభావిక ధర్మమనుట యుక్తి 
యుక్తము కాదు. 

“మనః కర్మనిమిత్తత్వాచ్చ సంయోగావిచ్చేదః” 3.2. 69. 

మనః కర్మ నిమిత్తత్వాచ్చ = మనస్సులోనుండు అదృష్టము మనః 
కర్మయనబడును. అది నిమిత్తమగుటవలన సంయోగావిచ్చేదః= మనః శరీర 
సంయోగమెన్నడు విచ్చిన్నము కాదు. 

మటియు నిమిత్తము నశించిన్ననైమిత్తకము నశించును. మనస్సున నుండు 
నదృష్టవశమున శరీరమనః సంయోగమేర్చడు చున్నది. మనస్సు నిత్యమగుటచే 
తద్ధర్మమైన యదృష్టమును నిత్యము. అందువలన నది నశింపదు. కాబట్టి 
తన్నిమిత్తక మగు శరీరమనఃసంయోగమును నశింపదు. ఇదియు ననిష్టమే 
యగుచున్నదని భావము. 

“నిత్యత్వప్రసంగశ్చ ప్రాయణా నుపపత్తేకి 8.2.70. 

ప్రాయణానుపపత్తేః = ప్రాయణము - మరణము సిద్ధింపనందున నిత్యత్వ 
ప్రసంగః= శరీరమనః సంయోగము నిత్యమగును. 

విచ్చిన్నము కానిది నిత్యమగును. కాబట్టి శరీరమనః సంయోగము 
నిత్యమగునెడల మోక్షమే సిద్ధింపదని భావము. 

పూర్వపక్షము : - 

“అణుశ్యామతానిత్యత్వవదేత త్సాత్‌' 8.2.71. 

అణుశ్యామతానిత్యత్వవత్‌ = పరమాణువు నందలి శ్యామతా గుణము 
నిత్యమైనట్లు, ఏతత్స్యాత్‌ = సంయోగమును అగును. 

పరమాణుశ్యామతాగుణము నిత్యమై నశించునట్లు, సంయోగము 


Scanned by CamScanner 


170 న్యాయ దర్శనము 


నిత్యమైనను నశించును. కాబట్టి దోషములేదు. 

ఉత్తరపక్షము : - 

“నాకృతాభ్యాగమ ప్రసంగాత్‌” 3.2.72. 

అకృతాభ్యాగమ ప్రసంగాత్‌ = చేయబడకయే - నిర్నిమిత్తముగా 
సంయోగనాశ ప్రసక్తి కలుగును. కావున, న = దోషము లేదనుట తగదు, 

పరమాణువులలోని శ్యామతాది గుణములు నిర్నిమిత్తముగా నశింపవు. 
పాకమువలన శ్యామత నశించి దానికి ప్రతిద్వంద్విగా రక్తగుణ మేర్చడును, 
ఇట్లే సంయోగ నాశమును కొండొక నిమిత్తము వలన నేర్చడిన యుక్తమగును, 
నిమిత్తము లేకయే సంయోగము నశించుననుట తార్మికుల మనస్సును 
రంజింపజేయదు. కాబట్టి భూతముల యదృష్టము వలన శరీరమేర్చడు ననుట 
సాధువు కానట్లు మనోనిష్టమగు నదృష్టమువలన శరీరసంయోగము మనస్సున 
కేర్చడు ననుటయు సాధువు - ప్రమాణ సంగతము కానేరదని భావము. 

తృతీయాధ్యాయమున ద్వితీయాహ్నికము 


Scanned by CamScanner 


171 
న్యాయ దర్శనము 


చతుర్గాధ్యాంరుము 
(ఆద్యాహ్నికము) 
(ప్రవృత్తిపరీక్ష) 
“\ప్రవృత్తిర్యథోకా” 41.1. 
ప్రవృత్తిః:= ప్రవృత్తి, యథోక్తా = లక్షణసూత్రమున వర్ణింపబడిన విధమున 
పరీక్షింపబడిన ట్లెంచవలయును. 
లక్షణసూత్రమున (1.1.17.) వాగాదులను గురించి వివరముగా 
జెప్పియుండుటచేతను, వాని యారంభమననేమో ప్రసిద్ధమగుటవలనను, 


నంశయము కలుగనందునను (వన్తుతమిట వరీక్షింవవలనిన 
విషయమేమియులేదని భావము. 


“తథధాదోషాఖి 4.1.2. 
తథాదోషాః = (ప్రవృత్తివలె దోషములు నని యర్థము. 
(దోషవిభాగము) 

“తత్రెరాశ్యం రాగద్వేషమోహార్థాంతరభావాత్‌” 4.1.3. 

రాగద్వేష మోహార్ధాంతరభావాత్‌ = రాగద్వేష మోవహాములు 
భిన్నములగుటచే, తత్రెరాశ్యం = దోషము మువ్విధములు. 

కామక్రోధాది దోషము లనేకములైనను లన్నియు మువ్విధముల 
విభజింపనగును (1) రాగము (2) ద్వేషము (3) మోహము, కామము, మత్సరత, 
స్పృహ, తృష్ణ, లోభము, మాయ, దంభము నను వివి రాగమున చేరును. 
క్రోధము, ఈర్ష్య, అసూయ, (ద్రోహము, అర్షము” అభిమానము, ద్వేషమున 
చేరును. విపర్యయమురాగ సంశయము, మానము, ప్రమాదమునను నివి 
మోహమున నంతర్భావములగును, కాబట్టి రాగ, ద్వేష మోహముని దోషములు 
మువ్విధములు. 

రతి నభిషించుట కామము తన ప్రయోజనమును చూడకయే యితరుల 
యభిమతమును చెరుపనెంచుట మత్సరత. పరుల ద్రవ్యమును గ్రహించు 
కోరిక స్పృహ. తనకు ప్రాప్తింపని దానిని కోరుట తృష్ట. ప్రమాణ విరుద్ధముగా 
పరధనము నపహరింపగోరుట లోభము. విశేషలాభేచ్చ మాయ. కపటముతో 
తన గొప్పతనమును ప్రకటింపగోరుట దంభము. శరీరేంద్రియాధిష్టానముల 
వికృతికి హేతువగు ద్వేషవిశేషము క్రోధము. (సాధారణ) ఉమ్మడి వస్తువునందు 


Scanned by CamScanner 


172 న్యాయ దర్శనము 


ఇంతరుల యభినివేశమును వారించుటకు హేతువగు ద్వేష విశేషము ఈర్ష్య 
యనబడును. పరులగుణములను సహింపలేకుండుట అసూయచెడుగు 
చేయవలయునను కోరిక ద్రోహము. అపకారమును క్షమింపలేమి అమర్షము. 
అపకారము చేసినవాని నేమియు చేయలేక తన్నుదా ద్వేషించుట అభిమానము. 
(భ్రాంతి జ్ఞానము విపర్యయము ఒక ధర్మియం దనేక విరుద్ధ ధర్మజ్ఞానము 
నంశయము. లేని గుణములను తనలో నారోవించుకో “తాను 
గొప్పవాడిననుకొనుమానము. భావము కర్తవ్యము చేయకుండుట ప్రమాదము 
ననబడును. 

పూర్వపక్షము : - 

“నెక ప్రత్యనీక భావాత్‌” 4.1.4. 

ఏక ప్రత్యనీక భావాత్‌ = ఆత్మతత్వబోధమనునదొక్కటే విరోధిగా 
గలవగుటవలన, న= దోషములు మువ్విధములు కావు. 

ఆత్మ తత్వజ్ఞానము కలుగగానే మోహముగానీ, రాగ ద్వేషముగానీ 
యుండనేరవు: రాగద్వేషాదులకు ఆత్మ తత్వజ్ఞానము విరోధి - నివర్తకము. 
రాగద్వేషాదులు పరస్పరము భిన్నమ్ములై మువ్విధములగునెడల నొక యాత్మతత్వ 
జ్ఞానముచే నివర్తింపబడుటెట్లు సంభవించును? ఒకటి నివర్తకమయిన నివర్యము 
నొక్కటియే యగును. నివర్తకమొక్కటియై నివర్యము లనేకముయిన 
రాగద్వేషాదులేకాక తదితర ఘట పటాదులు నివృత్తి కావలసి వచ్చును. కాబట్టి 
రాగద్వేషాది దోషములు మువ్విధములుకాక ఒకేవిధ మన వలయునని భావము. 

ఉత్తరపక్షము : - 

“వ్యభిచారా శహేతుఖి 4.1.5. 

వ్యభిచారాత్‌ = అనైకాంతికమగుటవలన, అహేతు = పూర్వోక్త హేతువు 
సరిగాదు. 

ఒకదానిచే నివర్తింపబడునవి పరస్పర భిన్నములు కాగూడదను నియమము 
లేదు. ఒకే పాకసంయోగమవలన రూపరసగంధస్పర్భలు మారుచుండుట 
జూచుచున్నాము కాబట్టి “ఏకప్రత్యనీక భావాత్‌' ఒక్కటే విరోధిగాగలవగుట 
వలన. తైరాశ్యము కాదనుట యుక్తముకాదు. 

“తేషాంమోహః పాపీయాన్‌ నామూధస్యేతరేతరోత్పత్తేః” 4.1.6. 

నామూధస్య= మూఢునకు. ఇతరేతరోత్బత్తేః= రాగద్వేషములుత్చన్నము 
- లగుటవలన, తేషాం = రాగద్వేష మోహములో, మోహః= మోహమనెడి దోషము, 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 173 
పాపీయాన్‌ = మిక్కిలి పాపము. 

మోహమున్న చోటనే రాగద్వేషములు కలుగును. అది లేనియెడ నవియు 
కలుగవు. మోవానిమిత్తకములు రాగద్వేషము లనుట దీనివలన 
బోధపడుచున్నది. రాగద్వేషములు సంసారమునకు హేతు భూతములైన 
శుభాశుభ ప్రవృత్తులకు మూలము లగుటచే మోహము మిక్కిలిపాపము. 
కార్యముకంటె కారణమున దోషమెక్కు డంగీకరించుట యుక్తము. కాబట్టి 
ఆత్మతత్వజ్ఞానము ద్వారా మందు మోహమును తొగింపవలయును. మోహము 
తొలగిన రాగ ద్వేషము స్వయముగానే తొలగును. 

పూర్వపక్షము: - 

“నిమిత్త నైమిత్తికభావా దర్భ్ధాంతర భావో దోషేభ్యః” 4.1.7. 

నిమిత్తనెమిత్తిక భావాత్‌ = కార్య కారణభావమువలన, మోహము, దోషేభ్యః 
= దోషముకంటె, అర్భాంతరభావః= భిన్నము 

రాగద్వేషములకు మోవాము నిమిత్తవమగునెడల, మోవాము 
' రాగద్వేషములకంటె భిన్నముకావలసియుండును, కాన దోష మనబడరాదని 
భావము, నిమిత్తనెమిత్తికములు పరస్పర భిన్నములగును. చాక్షుషజ్ఞానమునకు 
నిమిత్తమగు ప్రకాశము దానికంటె భిన్నమగుట నిశ్చిత సిద్ధాంతము. కాబట్టి 
మోహము దోషములలో పరిగణింపబడరాదు. 

ఉత్తరపక్షము : - 

అస్త దోషలక్షణావరోధాన్నోహస్య” 4.1.8. 

దోషలక్షణావరోధాత్‌ = దోషలక్షణముచే నవరుత్సమగుటచే, మోహస్య 
= మోహమునకు, అర్భాంతరభావము, న: లేదు, 

“ప్రవర్తనాలక్షణాదోషాఃొ (1. 1.18.) అనెడి సూత్రమున దోషలక్షణము 
వర్ణింపబడినది. ఆ లక్షణముచే మోహమును లక్షింపబడుచున్నది. దోషలక్షణము 
దోషము కాని దానిని నిరోధింపజాలదు. కాబట్టి మోహమును దోషమే. 

మోహము దోషమగునెడల రాగద్వేషములకు సమాన జాతీయమగుటచే 
వానికి నిమిత్త మెట్లగునన, 

“నిమిత్తనెమిత్తికభావోపపత్తేశ్చతుల్యజాతీయానా 

మటప్రతిషేధఃి 4.1.9. 

తుల్యజాతీయానామ్‌ = సజాతీయములలో, నిమిత్తనెమిత్తిక భావో పపత్తేశ్చ 

= కార్యకారణభావ ముపపన్నమగుట వలన, అప్రతిషేధః = నిమిత్తము కాదనుట 


Scanned by CamScanner 


174 న్యాయ దర్శనము 


యుక్తముకాదు. 
దండము ఘటమునకు నిమిత్తము, దండ ఘటములు రెండును 


ద్రవ్యములగుట సమాన జాతీయములే. అయినను నిమిత్తనెమిత్తిక భావమున 
కెట్టి లోపమును లేదు. అట్లే మోహము రాగద్వేష సజాతీయ మైనంతమాత్రమున 
నదివానికి నిమిత్తమగుటలో నెట్టి దోషమును లేదు. సజాతీయములు 
నిమిత్తనెమిత్తికభావము నందజాల వను నియమము లేదని సూత్రాభిప్రాయము. 
కాబట్టి మోహము దోషముల కంటె అర్భాంతరముకాదు. 
(పేత్యభావలక్షణము) 

“ఆత్మనిత్యత్వే (ప్రేత్యభావసిద్ధికొ 4.1.10. 

ఆత్మనిత్యత్వే = జీవుడు నిత్యమైన, (ప్రేత్యభావసిద్ధిః= డ్రైత్యభావము 
(పునరుత్పత్తి) సిద్ధించును. 

పునరుత్పత్తి ప్రేత్యభావ మనబడును. పునరుత్పత్తియన చచ్చి మరల 
పుట్టుట - పూర్వశరీరమును విడిచి మరియొక శరీరమును (గ్రహించుట. 
ప్రత్యగాత్మ (జీవుడు) అనిత్యమైన. నిది సిద్ధింపదు. జీవుడు నిత్యముగాక 
శరీరముతో బాటు నశించునేని శరీరాంతర గ్రహణము పొసగదు. జీవుడు : 
నిత్యదేయని పూర్వగ్రంథమున ననేక విధముల సిద్ధపరుపబడినది. కాబట్టి ' 
ప్రేత్యభావమును సిద్ధించినట్లే. విశేషించి పరీక్షింపదగిన యవసరములేదని 
భావము. 


ను కలా 


(వస్తువులయుత్పత్తి) 

“వ్యక్తాద్‌వ్యక్తానాం ప్రత్యక్షప్రామాణ్యాత్‌” 4.1.11. 
ప్రత్యక్ష్మప్రామాణ్యాత్‌ = ప్రత్యక్షప్రమాణ సిద్ధమగుట వలన, వ్యక్తాత్‌ = 
భావపదార్థములవలన, వ్యక్తానాం = భావపదార్థముల యుత్ప్సత్తి జరుగును. 
మృత్తికవలన ఘటము, తంతువులనుండి పటము, బీజమునుండి 
- యంకురము కలుగుచుండుట ప్రత్యక్ష గమ్యము. ప్రత్యక్ష సిద్దము నిష్టము 
లేకున్నను నంగీకరింపక యేకిరిని శక్యముకాదు. ఇట్లు భావపదార్థముల ; 
(ఉనికిగల వస్తువుల) నుండి భావపదార్థము లుత్చన్నములగుచుండుట ్రత్యక్షాది ' 
ప్రమాణ సిద్ధము. కావున ప్రపంచమునగల సర్వ భావపదార్థములును కొండొక | 
యదృష్ట భావపదార్థ మూలకముగా నుదృవిల్లుచున్న ట్లంగీకరింవ ; 
వలసివచ్చును. ఆ భావపదార్థమే జగత్తునకు మూలకారణము - ప్రకృతి 
యనబడును. సత్పదార్థమునుండియే సత్పదార్థ ముత్సన్నమగు నని వైదికుల 


"కాకి 


m= 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 175 


మతము. కావుననే ఛాందోగులు “సదేవసోమ్యేదమ (గ్ర ఆసీత్‌” అన్నారు. కాబట్టి 


ప్రత్యక్షాది ప్రమాణములద్వారా సత్పదార్థమునుండి సత్పదార్ధ్థ ముత్పన్నమగునని 
యంగీకరింప టై 


పూర్వపక్షము : 

“న ఘటాద్‌ ఘటానిష్పత్తే” 4.1.12. 

ఘటాత్‌ = వ్యక్తమగు ఘటమునుండి, ఘటానిష్పత్తేః= మజియొక 
భంటముత్సన్నము కాకుండుట వలన, న = వ్యక్తము నుండి 
వ్యక్తముత్సన్నమగుననుట సరికాదు. 

వ్యక్తమునుండి వ్యక్తముత్సన్నమైననొక ఘటము నుండి మజియొక ఘట 
ముత్పన్నము కావలయును అట్లగుటలేదు. కాబట్టి వ్యక్తము నుండి 
వ్యక్తముత్సన్నముకాదు. 

ఉత్తరపక్షము : - 

“వ్యక్తాత్‌ ఘటనిష్పత్తే రప్రతిషేధణి 4.1.18. 

వ్యక్తాత్‌ = వ్యక్తమగు కపాలముల వలన, ఘటనిష్పత్తేః== ఘటముత్పన్న 
మగుచుండుటవలన, అ(ప్రతిషేధః= వ్యక్తమువలన వ్యక్తము కలుగదనుట 
సరికాదు, 

వ్యక్తమువలన వ్యక్తము కలుగునన, వ్యక్తకారణ పదార్థమువలన వ్యక్తకార్య 
పదార్థము కలుగునని యభిప్రాయము. అందువలన వ్యక్తకార్యమువలన 
మతియొక కార్యము కలుగుకున్నను దోషములేదు. ఘటోత్పత్తికి కారణ 
భూతములయిన కపాలాది వస్తువులు వ్యక్తములే కదా? 

పూర్వపక్షము : - (శూన్యవాది) 

“అభావాద్‌ భావోత్సతి ర్నానుపమృద్య ప్రాదుర్భావాత్‌” 4.1.14. 

నానుపమృద్య = కారణమును నశింపజేసి, ప్రాదుర్భావాత్‌ = కార్య 
ముత్సన్నమగుటవలన, అభావాత్‌ = అభావమునుండి, భావోత్పత్తిః= భావము 
జనించును. 

బీజము నశించిన మీదట అంకుర మేర్చడుచున్నది. కాబట్టి కారణ 
నాశానంతరము కార్యము జనించుచున్నదని తెలియుచున్నది. కారణ నాశము 
భావము కాజాలదు. కాబట్టి యభావమునుండి భావము జనించుచున్నది. 

ఉత్తరపక్షము : - 

“వ్యాఘాతా దప్రయోగఃి 4.1.15. 


Scanned by CamScanner 


176 న్యాయ దర్శనము 


వ్యాఘాతాత్‌ః విరుద్ధార్థకమగుటవలన, అ(ప్రయోగః= నశింపజేసి 
పుట్టుచున్నందువలన అను ప్రయోగము సరికాదు. 

కారణమును నశింపజేసి కార్యము పుట్టుచున్నదని కదా శంకాభిప్రాయము! 
అట్లయిన నశింపజేయునది యుండిన కదా! నశింపజేయగలుగును. కాబటి 
నశింపజేసి పుట్టుచున్నదన నర్ధమేమి? పుట్టునది పుట్టక ముందుండదుకదా? 
లేనిది నశింపజేయుటెట్లు? ఉండిన పుట్టుచున్నదన నర్థమేమి? కాబట్టి 
(ఉపమృద్యప్రాదుర్భవతి) నశింపజేసి పుట్టుచున్నదనుట నిరర్ధక ప్రయోగమగును. 

పూర్వపక్షము : - 

“నాతీతానాగతయోః కారకశబ్ద ప్రయోగాత్‌” 4.1.16. 

అతీతానాగతయోః= కారణ కార్యలక్షణముగ భూత భవివ్య 
ద్విషయములందు, కారక శబ్దప్రయోగాత్‌ = కర్మ, కర్త ఆది కారక శబ్దమును 
గౌణముగా ప్రయోగించుట వలన, న= పూర్వోక్త ప్రయోగము అనర్థముకాదు. 

కారణము నశించి కార్య ముత్చన్నమగును. కారణ నాశానంతరము కార్య 
ముత్సన్నమగు ననుటలో కర్మ కారకము, కర్భకారకము ప్రయోగింపబడినవి. 
ఈ కారకము లిట ఆనంతర్యమునే బోధించును. ఇంతియగాని, కారణ 
కార్యములకంటె భిన్నముగా నొక వస్తువిట కారణమును నశింపజేసి కార్యము 
నుదృ్భృవింపజేయునని కానీ, అదే కార్యముగా నుదృవించునని కానీ 
యుద్ధేశింపబడలేదు. కాబట్టి కారణము నశించి కార్యము ప్రాదుర్భవ్షించునని 
(ప్రయోగించుటలో దోషములేదు. 

ఉత్తరపక్షము: - 

“న వినష్టేభ్యో 9 నిష్పత్తే” 4.1.17. 

వినష్టేభ్యః= వినాశము పొందినవానినుండి, అనిష్పత్తేః= కార్యము 
జనింపనందువలన, న = పూర్వోక్తము సరికాదు. 

నశించిన కారణములు కార్యమును కలుగజేయవు. విద్యమాన కారణము 
వలననే కార్యములుత్పన్నములగును. వినష్టకారణము వలన కార్యము జనించు 
పక్షమున కర్షకులు వినష్ట బీజములను క్షేత్రముల నేలవిత్తరు? కారణవినాశమున 
భేదముండదు కాబట్టి, వరివిత్తనము వలన గోధూమాంకురము, 
యవబీజమువలన శాల్యాం కురము లేల కలుగవు? భిన్న బీజము వలన 
భిన్నాంకురములుదృ వించుటకు బీజమున విశిష్ట శక్తియొకటి 
యంగీకరింపవలసి వచ్చును. అట్టిశక్తి విద్యమాన వస్తువున నుండును గాని 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 177 


నశించినదానియం దుండజాలదుకదా? కాబట్టి పూర్వోక్త ప్రయోగ 
మయుక్తముకాకున్నను వినష్ట కారణములవలన కార్యోత్పత్తి క కలుగుననుట 
పొసగదు. కారణము కార్యమున అన్వయింప వలసియుండును. వినష్టతంతువు 
పటమున నెట్లు సమన్వయము పొందగలవు? కాబట్టి యభావమువలన 
భావముద్భవించునను ప్రమాణవిరుద్ధము. 

“క్రమనిర్దేశా ద ప్రతిషేధణి 41.18. 

క్రమనిర్దేశాత్‌ = (బీజము యొక్క పూర్వాపరావస్థలిట క్రమమనబడును.) 
ఉపమర్ధ పదముచే నిట్టి క్రమము నిర్దేశింపబడుట వలన, అప్రతిషేధః= 
ఖభావమునుండి భావ ముత్సన్న మగుననుట (ప్రతిషేధింప బడదు. 

బీజోపమర్దము బీజనాశముగా నంగీకరింపుము. బీజము నందు రెండు 
దలములుండును. వాని సంయోగము పూర్వావస్థ యనబడును. భూసలిలాది 
సంబంధము వలన కలుగు వాని విభాగము అపరావస్థ యనబడును. ఈ 
పూర్వాపరభావమే యుపమర్ద మనబడును. ఇట్లు బీజ మొక యవస్థనుండి 
మరియొక వయస్థనుబొంది. (క్రమముగా నంకుర మగును. అరదుపలన 
భావమునుండి భావముద్భవించు ననుటలో దోషము లేదు. ఇట్లు సర్వభావ 
పదార్థముల కాది భావపదార్థము ప్రకృతి యనబడును. 

(ఈశ్వరుడు జగత్మర్త) 

“ఈశ్వరః కారణమ్‌ పురుష కర్మాఫల్య దర్శనాత్‌” 4, 1.19. 

పురుష కర్మాఫల్య దర్శనాత్‌ = జీవులు చేయు శుభాశుభ కర్మముల 
నైష్ఫల్య జ్ఞానము వలన, ఈశ్వరః= క్లేశకర్మ విపాకాశయములచే నస్పృష్టుడు, 
నిరతిశయ జ్ఞానక్రియాశక్తి పత నీశ్వరుడు, కారణమ్‌ = 
ముఖ్యకారణము. 

రాజుగాని, వ్యవస్థాపకుడు గాని లేని రాజ్యమున మనుజులు తాముచేయు 
శుభాశుభ కర్మములకు తగిన ఫలమును పొందజాలరు. లోకమున పురుషులు 
తాము చేయు కర్మములకు తగిన ఫలమును సుఖ దుఃఖ రూపమున 
పొందుచుండుట జూచుచున్నాము. జన్మము మొదలు కొందటు సుఖము 
ననుభవించుట, మజథికొందలు దుఃఖము ననుభవించుట, వేరొక కొందరు 
1 సుఖ దుఃఖము ననుభవించుటయు జూచుచున్నాము. గదా! ఈ యనుభవము 
J కర్మములు లేక కలుగనేరవ. ప్రకృతి జడమగుటచే దానిచేగాని, జీవులొనరించు 
' కర్మములచేగాని యిట్టి వ్యవస్థ యేర్పడజాలదు. ఆకస్మికముగా నిట్టి ఫలారంభము 


Scanned by CamScanner 


178 న్యాయ దర్శనము 


కలుగు ననుటయు యుక్తముకాదు. జీవాత్ములే స్వయముగా తమతమ 
కర్మములకు తగు వలము వ్యవస్థ యొనరించుకొందు రందుమా! 
వారల్పశక్తిమంతులు. కాబట్టి యీ విలక్షణమై, బోకృభోగ్యమైన జగత్తున 
కధిష్టాతయన నొప్పు సర్వశక్తిమంతుడగు సర్వేశ్వరుడొక డంగీకరింపబడు 
చున్నాడు. జీవులు చేయు కర్మానుకూలముగా నీశ్వరుడు శాశ్వతకాలమునుండి 
యీ ప్రకృతి నధిష్టించియుండి దీనిని దృశ్యమాన జగత్తుగా నిర్మించుచున్నాడు. 
భోక్తలగు జీవులును నిర్మిత జగత్తునందు జన్మమునంది తమతమ కర్మములకు 
తగు ఫలమును యథాసమయ మనుభవించుచున్నారు. 

ఆ యీశ్వరుడీ చరాచర జగత్తునకు జీవన హేతువగుటచే ప్రాణ శబ్దముచే 
వ్యవహరింపబడును. శాసించుటచే శాసకుడు - రాజు. సర్వ మతని వశమున 
నుండును. సర్వ విద్యల కాకరమగు వేదముం దిట్లే వర్ణింపబడి యున్నది. 

“ప్రాణాయనమోయస్యసర్వమిదంవ శే” (అధర్వ. 11.2.41.) 

ఇట్లే యుపనిషత్తులందును వర్ణింపబడియున్నది. 

“సవా అయమాత్మా సర్వేషాం భూతానా మధిపతిః 

సర్వేషాం భూతానాం రాజా” (బృహ. 2.5.15.) 

పూర్వపక్షము : - 

“న పురుషకర్మాభావే ఫలానిష్పత్తేకి 4.1.20. 

పురుష కర్మాభావే = జీవుడుచేయు కర్మము లేకున్న ఫలా నిష్పత్తేః= 
ఫలము కలుగనందున, న = ఈశ్వరుడు కారణము కాదు. 

అన్వయ వ్యతిరేకము కార్య కారణ భావమును నియమించును. 
జీవకర్మయున్న ఈశ్వరుని వలన జగత్తు ఉత్ప్సన్నమగును. లేకున్న కలుగదు. 
ఇట్లు పురుషకర్మ జగత్తున కన్వయ వ్యతిరేకముగా కారణమని తెలియుచున్నది. 
కాబట్టి పురుషకర్మయే జగత్మారణ మగును కాని యీశ్వరుడు కాదు. 

ఉత్తరపక్షము: - 

“తత్మారితత్వా దహేతుఃి 41.21. 

తత్మారితత్వాత్‌ = కర్మయున్నను నీశ్వరునిచే జగత్తు నిర్మింపబడుట వలన 
అహేతుః= పూర్వోక్తహేతువు సరికాదు. 

జగదుత్పత్తికి కర్మ నిమిత్తమైనను నది స్వతంత్ర కారణము కాదు. కర్మ 
జడము. అది చేతనముచే నధిష్టింపబడక స్వతంత్రముగా నొకింతయు నిర్మింప 
సమర్థము కానేరదు. జడమగుటచేత ప్రకృతియే జగత్తును నిర్మింపజాలనపుడు 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 179 


పురుషకర్మ మెట్లు నిర్మింపగలదు? నిరతిశయములయిన జ్ఞాన (క్రియాశక్తులు 
కలవాడగుటచే లోకపతి పరమేశ్వరుడే యీ విచిత్ర జగత్తును భోగ్యముగా 
నిర్మింప గలుగుచున్నాడు. 

పురుషకర్మ జగద్ద్వైచిత్యమునకు కారణమగును కాని జగత్మర్త కానేరదు. 
ఈశ్వరుడే కర్త కాగలడు. 

(స్వభావ వాదము) 

“అనిమిత్తతో భావోత్పత్తిః కంటకతైక్ష్యాది దర్శనాత్‌ ” 4.1.22. 

కంటకతైక్ష్యాది దర్శనాత్‌ = నిమిత్తము లేకయే కంటకాదులందు తైక్ట్యము 
మున్నగునవి చూడబడుటవలన, అనిమిత్తతః = కారణము లేకయే స్వభావముగా, 
భావోత్పత్తిః= కార్యపదార్థములన్నియు పుట్టుచున్నవి. 

కంటకమున తీక్టత, మయూరమున చిత్రవర్ణములు స్వభావముగా నేర్చడుట 
చూచుచున్నాము. అట్లే లోకమున నుత్సన్నములగు వస్తువు (భావములు) నని 
తలంపవలయును. ఒకటి నిమిత్తము లేకయే జనించిన తక్కినవి జనింపవనుట 


యుక్తముకాదు. కాబట్టి భావపదార్భములన్నియు నిమిత్తము లేకయే 
జనించుచున్నవి. 


ఉత్తరపక్షము : - (ఛలముతో) 

“అనిమిత్తా నిమిత్తత్వాన్నానిమిత్తతః” 4.1.28. 

అనిమిత్త నిమిత్తత్వాత్‌ = అనిమిత్తమే నమిత్తమగుటవలన అని మిత్తతః 
= నిమిత్తము లేక, న = భావోత్సత్తి కలుగదు. 

అనిమిత్తమువలన భావోత్పత్తి కలుగునని చెప్పుచు ననిమిత్తమును 
కారణముగా నంగీకరించుచున్నావుకదా! అట్టి యెడ భావోత్పత్తి 
నిర్నిమిత్తమనుటెట్లు పొసగును? 

ఉత్తరపక్షము : - (వాస్తవము) 

“నిమిత్తా నిమిత్తయో రర్భాంతర భావాదప్రషేధఃి” 4. 1.24. 

నిమితానిమిత్తయోః= నిమిత్తము, అనిమిత్తముననువిని, అర్భాంతరభావాత్‌ 
= భిన్నార్థము లగుటవలన, అ(ప్రతిషేధః= భావోత్పత్తి నిర్నిమిత్త్రమనుట 
యుక్తముకాదు. 

ప్రత్యక్ష ప్రమాణముచే సిద్ధించుదానిని స్వీకరింపకుండుట శక్యముకాదు. 
ప్రతి భావకార్యమునకును నిమిత్తములేవో, యనిమిత్తములేవో రెండును 
తెలియనగును. ప్రత్యక్షముగా నివి తెలియకున్న ననుమానముచే నైనను 


Scanned by CamScanner 


180 న్యాయ దర్శనము 


తెలియనగును. ప్రతికార్యమును కారణజన్యమగుటచే కొండొక కార్యమనిమిత్తక 
మనుట తగదు. స్వభావముచేతనే కార్యము సిద్ధమగుచుండ కారణము 
నంగీకరింపనేల? యనుట యుక్తముకాదు. స్వభావమననేమి? దాని 
కాశ్రయమేది? స్వభావమున కొక యాశ్రయముండవలయునుగదా! ఆ 
యాశ్రయమే నిమిత్తమగును. కాబట్టి భావోత్పత్తి నిర్నిమిత్తమనుట యుక్తముకాదు. 
ప్రకృతినామమున వర్థిల్లుననాది భావపదార్థము నుండి పురుషకర్మ ననుసరించి 
యీశ్వరుని ద్వారా భావోత్బత్తి కలుగుననియే యంగీకరింపవలయునని భావము. 
(సర్వ మనిత్యమను వాదము) 

“సర్వమనిత్య ముత్పత్తి వినాశధర్మకత్వాత్‌” 4. 1.25. 

ఉత్పత్తి వినాశధర్మకత్వాత్‌. = = ఉత్పత్తి వినాశధర్మము కలదగుట వలన, 
సర్వమ్‌ = భావజాతమంతయు, అనిత్యం = అనిత్యము. | 

ఉత్పత్తి వినాశములు కలది యనిత్యము. భావ పదార్ధముల న్నియునుత్పత్తి ' 
వినాశవంతములే. కాబట్టి సర్వభావములు ఘటాదులవలె soem t 
సూత్రార్ధము. : 

ఉత్తరఫక్షము : అ 

“నానిత్యతానిత్యత్వాత్‌” 41. 26. 

అనిత్యతా నిత్యత్వాత్‌ = సర్వగతమగు ననిత్యత నిత్యమగుటవలన, న = 
సర్వమనిత్యముకాదు. 

సర్వము ననిత్యమందువేని, సర్వమునందొక యనిత్యత్వ మను ధర్మ 
మంగీకరింప వలయును కదా! ఆ యనిత్యత్వము నిత్యమా? లేక యనిత్యమా? 
చెప్పవలసి యుండును. అనిత్యమందువేని,. యానిత్యముకాని యనిత్యత 
కాశ్రయము నిత్య మనవలసివచ్చును. అందువలన సర్వ మనిత్యమనుట తగదు. 
నిత్యమందువేని సర్వమ నిత్యమను ప్రతిజ్ఞకు భంగము వాటిల్లును. కాబట్టి 
సర్వ మనిత్యమనుట యుక్తి విరుద్ధము. ( 

పూర్వపక్షము : - | 

“దతనిత్యత్వమ్‌ అగ్నేర్జాహ్యం వినాశ్యానువినాశివత్‌” 4.1.27. 

. అగ్నేః= అగ్నీ దాహ్యం = దహింపదగు కాష్టాదులను, వినాశ | 

నశింపజేసి, అనువినాశివత్‌ = వెంటనే నశించునట్లు, తదనిత్యత్వమ్‌ = 
అనిత్యత్వము నిత్యముకాదు. 

అగ్ని తన కాశ్రయమగు దాహ్యమును నశింపజేసి యనంతరము తాను ' 


Scanned by CamScanner 


| 
| 
| 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 181 


నెట్లునశించునో యట్లే యనిత్యత్వమును తన కాశ్రయమగు సర్వమును 
నశింపజేసి తదుపరి తానును నశించును. కాబట్టి యనిత్యత యనిత్యమే 
యగును. అందువలన ననిత్యత కాశ్రయమగు సర్వము నిత్యమగుననజనదు. 
అది పూర్వమే నశించును. కాబట్టి సర్వము అనిత్యమే. 

ఉత్తరపక్షము : - 

“నిత్యస్యాప్రత్యాఖ్యానం యథోపలబ్ధి వ్యవస్థానాత్‌” 4.1.28. 

యథోపలబ్ధి వ్యవస్థానాత్‌ = ప్రమాణము ననుసరించి వ్యవస్థిత 
మగుటవలన, నిత్యస్య = నిత్యమగు భావపదార్థము, అప్రత్యాఖ్యానం = 
నిరాకరింప సంభవముకాదు. 

ప్రమాణము ద్వారా యేది యుత్పత్తి వినాశ ధర్మముకలదిగా సిద్ధముకాదో 
యది నిత్యమగును. ఏది యుత్పత్తి వినాశ ధర్మకమో యది యనిత్యము. 
ఇట్లు ప్రమాణము ద్వారా వ్యవస్థితమై యుండి దానిని నిరాకరింప నేరికిని 
శక్యము కాదు. ప్రకృతి పురుషేశ్వరు లుత్పత్తివినాశ ధర్మకములని ప్రమాణముల 
ద్వారా సిద్ధింపనందున నవి యనిత్యములననొప్పదు. కాబట్టి సర్వమనిత్య 
మనుట ప్రమాణ సిద్ధముకాదు. 

(సర్వనిత్యత్వవాదము, 

“సర్వంనిత్యం పంచభూత నిత్యత్వాత్‌” 4.1.29. 

పంచభూత నిత్యత్వాత్‌ = పంచభూతములు నిత్యములగుట వలన, సర్వం 
= ఘటపటాది సర్వవస్తు జాతము, నిత్యం = నిత్యము 

దృశ్యమాన వస్తుజాత మంతయు పాంచభౌతికము. భూతములు 
నిత్యములగుటవలన సర్వము నిత్యమని భావము 

“నోత్పత్తి వినాశ కారణోపలబ్టేః్‌ 4.1.30. 

ఉత్పత్తి వినాశకరాణోపలబ్టేః = ఉత్పత్తి వినాశకారణ ముపలబ్ధిము 
లగుటవలన, న = సర్వము నిత్యముకాదు. 

వినాశోత్పత్తులకు కారణములు లభించు వస్తువు నిత్యమెన్నడును కానేరదు. 
నిత్యమన వినాశోత్పత్తులు లేనిదనికదా యర్థము! ఘటపటాదుల యుత్పత్తి 
వినాశకారణములు ప్రమాణగమ్యము లగుటవలన సర్వనిత్యవాద మయుక్తము. 

పూర్వపక్షము : - 

“తలకణావరోధాత్‌ అప్రతిషేధః” 4.1.31. 

తల్లక్షణావరోధాత్‌ = ఘటపటాది సర్వవస్తు వ్రాతము భూత లక్షణముచే 


Scanned by CamScanner 


182 న్యాయ దర్శనము 


నవరుద్ధ మగుటవలన, అప్రతిషేధః= సర్వము నిత్యమే. 

ఘటపటాదులు భూతస్వభావము కలవగుటచే భూత లక్షణముచే నవియు 
నవరుద్ధము (లక్షితము) లగుచున్నవి. భూతములు నిత్యము లగుటవలన 
తత్స్వభావము కలిగి, తలక్షణ లక్షితముయిన సర్వవస్తువును నిత్యము కాకుండు 
టెట్లు పొసగును? కాబట్టి నిత్యములే. 

ఉత్తరపక్షము : - 

“నోత్పత్తి తత్మారణోపలబ్దేక” 4.1.32. 

ఉత్పత్తి తాత్మారణోపలబ్దేః:= ఉత్పత్తి వినాశముకు కారణము ప్రత్యక్షముగా 
నుపబ్ధము లగుటవలన, న = నిత్యమనుట తగదు. 

ఉత్పత్తి వినాశములు, వాని కారణములు దేనికి ప్రత్యక్షముగా లభించునో 
యా వస్తువు నిత్యమెన్నడును కాదు. ఘట పటాదుల కన్నిటికి నుత్పత్తి 
వినాశమును, తత్మారణమును ప్రత్యక్షము లగుటచే నవి నిత్యములనుట ప్రమాణ 
విరుద్ధము. కాబట్టి సర్వనిత్యవాద మసంగతము. 

పూర్వ సూత్రమున నుత్పత్తి వినాశ కారణోపలబ్భి హేతువుగా 
గ్రహింపబడినది. ఈ సూత్రమున నుతృ్పత్తి వినాశముల యుపలబ్ధియు, ఉత్పత్తి 
వినాశకారణోపలబ్ధియు, హేతువుగా గ్రహింపబడుటచే పునరుక్తి దోషములేదు. 

ఉత్పత్తి వినాశములయు, తత్మారణములయు నుపలబ్ది స్వప్పో పలబ్ధివలె 
భమయేల కాదన, 

“న వ్యవస్థానుపపత్తేః” 4.1.88. 

వ్యవస్థానుపపత్తేః= 'ఇది కారణము” ' ఇది కార్యము’ నను లోక సిద్ధమగు 
వ్యవస్థ వ్యర్థమగును. కావున, న = భ్రమకాదు. 

స్వప్నమున గోచరించు భావములలో కార్యకారణ వ్యవస్థయొండు 
కానరాదు. క్రమరహితముగా ననేకభావములందు యుగపద్లోచరము 
లగుచుండును. కాని లోకమున 'నిది కారణము. ఇది కార్యము” నను వ్యవస్థ 
ప్రత్యక్షపూర్వకమై యుపపన్నమగుచుండ స్వప్నోపలబ్ధివలె (భమయనుట 
పొసగదు. కాబట్టి సర్వనిత్యవాదము ప్రమాణ సంగతముకాదు. 

(అవయవ వాదము) 

“సర్వంపృథగ్‌ భావలక్షణ పృథక్వాత్‌.” 4.1.34. 

భావలక్షణ పృథక్వాత్‌ = (లక్ష్యంతే భావాః ఏభిః ఇతిభావ లక్షణాని 
అవయవాః ఇతియావత్‌) భావలక్షణము లన నిట నవయవములు. 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 183 


వానినానాత్వము వలన, సర్వమ్‌ = ఘటపటాది వస్తుజాతమంతయు, పృథక్‌ 
= భిన్నము. 

'రూపాదులకంటె వేరుగా ద్రవ్యమనునది యొకటి లేదు. అవయవములకు 
మించి యవయవియను భావమెండులేదు' అని పృథగ్వాదుల మతము. 
అందువలన రూపాది లక్షణావయవము లొక్కటిగాక యనేకములు. వాని 
సముదాయములే ఘటపటాది భావములు. కాబట్టి యవియు ననేకములే 
యగునని భావము. 

(తన్మత నిరాకరణము) 

“నానేకలక్షణె రేకభావ నిష్పత్తేక” 4.1.35. 

అనేక లక్షణః= అనేకావయవములచే, ఏకభావ నిష్పత్తేః= అవయవి యను 
నొక భావోత్సత్తి కలుగుటవలన, న = సర్వము (అనేకము) కాదు. 

ఆవుదాని యవయవములకంటె భిన్నముకానిపక్షమున నావుచే చేయబడు 
కార్యము తదవయవములచే సంపాదింపబడవలయును. ఇట్లే ఘటాదులచే 
నగు జల+ఆనయన+ఆది జలమును తెచ్చుట నయనాదికార్యములు తదవ 
యవములచే సంపన్నము కావలయును. అట్లెన్నడును కాజాలదు. కాబట్టి 
యవయవము వలన నుత్సన్నమగు నవయవి యొకటి వేరుగానుండును. 
అది యొక్కటే కాని యనేకము కాదని భావము. 

విలక్షణ కార్యమును సంపాదించినంత మాత్రమున నవయవ ములకంటె 
నవయువి భిన్నమన నక్కజలేదు, అవయవములకంటె నవయవ 
సముదాయములు విలక్షణ కార్యసంపాదకములు కావచ్చునన, 

“లక్షణ వ్వవస్థానాదేవా ప్రతిషేధః” 4.1.36. 

లక్షణ వ్యవస్థానాత్‌ = (ప్రతిభావమునకు నవయవములు వేరు వేరుగా 
వ్యవస్థితములయి యుండుట వలన, అప్రతిషేధః= అవయవి నిరాకరణము 
సంగతముకాదు. 

“ఇవి ఘటమున కవయవములు” ఇవి గోవున కవయవములు' “ఇవి 
వ(స్రమునకు’ నని భిన్నభిన్నములుగా నవయవము లొక్కొక్క వస్తువునకు 
వ్యవస్థితములై (గహింపబడుట వలన, అవయవములకంటె భిన్నముగా 
నవయవియొకటి యున్నట్లంగీకరింపక తప్పదు. కాబట్టి (ప్రతివస్తువు 


భిన్నమనుట తగదు. 
(అభావవాదము) 


Scanned by CamScanner 


184 న్యాయ దర్శనము 


“సర్వమభావో భావేష్విత రేతరాభావసిద్ధః” 41.387. 

భావేషు = భావపదార్థములందు, ఇతరేతరాభావసిద్ధేః= ఆన్యో న్యాభావము 
సిద్ధించుటవలన, సర్వమ్‌ = సమస్తవస్తుజాతము, అభావః= అభావమే. 

మట్టికుండ, బంగారు కుండలము. అనుతావులలో మట్టి కుండకు, 
బంగారము, కుండలమునకు తాదాత్యము కలదు. అందువలననే వానిలో 
సామానాథికరణ్యమున్నది. కాబట్టి సామానాధికరణ్యమున్న తాదాత్యమున్న 
ట్లంగీకరింపవలెను. ప్రతి భావపదార్ధమునకు నభావముతో సామానాధి - 
కరణ్యము లోకమున చూడబడుచున్నది. ఉదా: - అఘటము పటము. ఘట 
మపటము, గోవనశ్వము, అశ్వమగోవు. దీనింబట్టి ఘటాభావము. (అఘటము), 
పటము సమానాధి కరణములు. అశ్వాభావము (అనశ్వము) గోవు సమానాధి 
కరణము, కాబట్టి ఫంటాభావమునకు వటమునకు తాదాత్యమున్న 
దనవలయును. ఇట్లే అశ్వాభావమునకు గోవునకు తాదాత్యమంగీకరింప 
వలయును. అందువలన గోఘటము అభావమునుట సిద్ధము. ప్రతీతి 
ననుసరించి లోకమున భావ వ్యవస్థ యేర్చడును. కాబట్టి + పై ప్రతీతుల 
ననుసరించి ప్రతిభావపదార్థమును అభావ తాదాత్యమై యభావమన నొప్పునని 
భావము. 

(తన్మతనిరాకరణము) 

“న స్వభావ సిద్ధేర్భావానామ్‌” 4.1.38. 

భావానామ్‌ = గోఘటాది భావములు, స్వభావ సిద్ధేః = స్వభావముగానే , 
సిద్ధించుట వలన, న = సర్వ మభావము కాదు. 

గోఘటాదులు స్వభావముగానే సిద్ధించుచున్నవి. గోవు గోత్వముతో 
సిద్ధింపకున్న దాని యభావమెట్లు సిద్ధించును? గోవు అభావాత్మక మగునెడల 
నది స్వభావమైన గోత్వముతో నెన్నడును సిద్ధింప నేరదు. అభావము గోత్వాది 
ధర్మము కాశ్రయము కాజాలదు. గోవు అనశ్వము: ఘటము అపటము: అనునిట్టీ 
ప్రతీతివలన గోఘటము భావాత్మకము లని సిద్ధింపవు. ఇట్టి (ప్రయోగములందలి 
సామానాధికరణ్యము వలన గోవు అశ్వము కంటె భిన్నమనియు, ఘటము 
పటము కంటె వేరనియు బోధ కలుగునని యంగీకరింప వలయును. కాని 
యవి యభావాత్మకము లనవలసిన యవసరము లేదు. పై ప్రయోగము వలన 
అశ్వమున గోత్వముకాని, పటమున ఘటత్వముగాని లేదని తెలియును కాని, 
అభావమెట్లుబోధ పడగలదు? గోవునందు గోత్వము, ఘటమున ఘటత్వమా 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 185 


నుండి ననియే బోధయగును. కాబట్టి సర్వమభావముకాదు. 

పూర్వపక్షము : 

“న స్వభావ సిద్ధిరాపేక్షికత్వాత్‌” 4.1.39. 

ఆపేక్షికత్వాత్‌ = "పరాపేక్షసి ద్ధిగల వగుటవలన, స్వభావసిద్ధిః= స్వభావము 
ద్వారా సిద్ధికలవి, న = కావు. 

గోఘటాది భావపదార్థము లన్నియు భిన్నస్వభావము కలవి. లోకమున 
భిన్న స్వభావము కలవివరము నకే పేక్షింపక సిద్ధింపవు. దీర్హము న పేక్షింపని 
(హస్వముకానీ, (హ్రస్వము నపేక్షింపని ) దీర్హము కానీ, పుత్రుడు లేక తండ్రిగానీ 
సిద్ధింపనేరరు. కాబట్టి భావపదార్థములు స్వభావ సిద్ధములనుట లోక విరుద్ధము. 
ఇట్లు భావములన్నియు ప పరా పేక్షలేక సిద్ధింపనందున గోఘటాదులు అశ్వాదుల 
జక బక్షింపక సిద్ధింపవు. సాపేక్ష సిద్ధి వాస్తవము కాదు. అందువలన 
సర్యమవాస్తవమే. 

ఉత్తరపక్షము : - 

. “వ్యాహతత్వాదయుక్తమ్‌.” 4.1.40. 

వాహతత్యాత్‌ = అన్యోన్యాశ్రయముతో వ్యాహతమగుట వలన, ఆయుక్తమ్‌ 
= భావము లాపేక్షికములనుట యుక్తము కాదు. 

అశ్వాదిభావములు గోఘటాదుల నపేక్షించిన గోఘటాది భావము 
అశ్నాదీభానార్షకములు కావు. సృటికలోహితము (ఎటుపు) కుసుమ 
లోహితము నే ఎక్షైంచును కాని, కుసుమలోహితము సృటికలోహితము 
నే పక్షింపదు. అట్లుకాక అశ్వాదిభావము గోఘటాది భావమును, గోఘటాదు 
లశ్వాదిభావము నపే క్షించు నందువేని అన్యోన్యాశ్రయ దోష మేర్చడును. 
అన్యోన్యాశ్రయమున నొకభావమును సిద్ధింపనేరదు. ప్రస్వదీర్షాదుల నుపమించి 
దోషములేదన వలనుపడదు. స్య దీర్హాదులును గ్రహణ సమయమున పరస్పర 
మపేక్షించినను స్వోత్పత్తి విషయమున నొండొంటి నపేక్షింపవు. ఇట్లే 
పితాపుత్రాదులు జన్య జనక భావమును బోధించుటలో పరస్పరాకే పేక్షయున్నను 
స్వోత్పత్తి కన్వోన్యాపేక్ష యుండదు. కాబట్టి భావము స్వసిద్ధియందు 
పరాపేక్షికములనుట యుక్తముకాదు. అంతునలన సర్వనుభావ మనుట చెల్లదు, 

“సర్వము నేక కారణకమగుటచే నేకము. అందువలన సర్వత్ర ఏకత్వ 

సంఖ్యా నియమముండవలయును' అనుట సంఖ్యైకాంతవాదము అనబడును. 


దాని నిరాకరణము. 


Scanned by CamScanner 


186 న్యాయ దర్శనము 


“సంఖ్యైకాంతాసిద్ధిః కారణానుపపత్తుపపత్తిభ్యామ్‌” 4.1.41. 

కారణానువవపత్తువ పత్తిభ్యామ్‌ = నిః సహాయమగు నేకాకి 
కారణముపపన్నము కాకపోవుట వలనను, ససహాయ కారణ ముపపన్న మగుట 
వలనను, సంఖ్యైకాంతాసిద్ధిః= సంఖ్యైకాంత వాదము సిద్ధింపదు. 

ఒకే తత్వము కారణమగుటవలన నీనర్వమునేకవే యనిన 
(ప్రశ్నింపవలయును. నిఃనవోయమా? లేక ననహాయమా? యని 
ప్రశ్నింపవలయును నిఃసహాయమనిన, నానావిధ జగత్తున కది కారణమనుట 
యుక్తముకాదు. ససహాయ మనినదానికి సహాయమగునది పదార్థమా? 
అపదార్థమా? యని యడుగవలెను. అపదార్థమనుట తగదు. అపదార్థమయిన 
నది స్వయముగా లేన్నిదె యితరమునకు సహాయమెట్లు చేయగలదు? పదార్థమే 
యనిన, ద్వితీయం వదార్భ మంగీకరించినట్లగును, అందువలన 
సంఖ్యైకాంతవాదము సిద్ధింపనేరదు. 

పూర్వపక్షము : - 

“న కారణావయవ భావాత్‌” 4.1.42. 

కారణావయవ భావాత్‌ = ఒకే తత్వము కారణమైనను దాని 
కవయములుండుటవలన, న= సంఖ్యైకాంతవాదము సిద్ధింపదనుట తగదు. 
నానావిధమగు నీజగత్తునకు కారణము ససహాయము కాదు. నిః 
యమే. నిసహాయమగు నేకకారణము నానా విధ కార్యజాతమునెట్లు 
పుట్టింపగలదని ప్రశ్నింతురేని, నా కారణమున ననేక కార్యోత్సాదక సామర్థ్యముగ 
యనేకావయవములున్నవని యంగీకరింతుము. కాబట్టి దోషములేదు. 

ఉత్తరపక్షము: - 

“నిరవయవత్వా దహేతుః” 4.1.43. 

నిరవయవత్వాత్‌ః = సర్వమునకు కారణమైన యేకతత్వము నిరవయవ 
మగుట వలన, అహేతుః = కారణమున నవయవములుండుట వలన, నను 
హేతువు అహేతువు. | 

అవయవము కలది సావయవ మనబడును. సావయవము కార్యమగును. 
కారణముకాదు. సర్వమునకు కారణమగు నేకతత్వము సావయవమయిన 
నది కార్యమగును కాని కారణముకాదు. సర్వమునకు కారణము నిరవయవమే 
యని యంగీకరింపబడినది. అట్టిది నిసహాయమగుచో ననేకవిధ 
కార్యజాతమునుత్పన్నము చేయనేరదు. ససహాయ మనిననేకకారణము 


న మ 
ణీ 


Scanned by CamScanner 


87 
చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 1 


కాకపోవుటచే సర్వమేక మను సంఖ్యైకాంత వాదము సిద్ధింపనేరదు. 
(ప్రేత్యభావమును పరీక్షించి తరువాత ఫలమును పరీక్షింపదలచి ముందు 
సంశయించుచున్నాడు. 
“సద్యఃకాలాంతరేచ ఫలనిష్పత్తేః సంశయః” 4.1.44 
. సద్యః= వెంటనే, కాలాంతరేచ = కాలాంతరమునను, ఫలనిష్పత్తే= ఫలప్రాప్తి 
దర్శనము వలన, సంశయః= అగ్ని హోత్రాది కర్మలు సద్యః ఫలములా? లేక 
కాలాంతర ఫలములాయని సంశయము కలుగుచున్నది. 
పాకమునకు ఫలము తండులపచనము. అది సద్యః భలము. 
కృష్యాదికర్మముకు ఫలము సస్యనిష్పత్తి కాలాంతరమున సిద్ధించును. అందువలన 
అగ్ని హోత్రాది విహితకర్శలు, సురాపానాది నిషిద్ధకర్మలును సద్యఃఫలములా? 
లేక కాలాంతర ఫలములా? యని సంశయము వొడమును. 
కర్మనిష్పత్యనంతరమున నవ్యవహాతకాలము సద్యః కాలము. 
కర్మనాశానంతరకాలము కాలాంతరము. కర్మనాశానంతరమున నెన్నడో 
ఫలనిషప్పత్తి కలిగిన నదృష్టము దానికి ద్వారమగునని వివేకము. 
సద్యః ఫలనిష్పత్తి పూర్వపక్షము కాగా సమాధానము. 
“న సద్యః కాలాంతరోప భోగ్యత్వాత్‌” 4.1.45. 
కాలాంతరోపభోగ్యత్వాత్‌ = కాలాంతరమున నుపభోగ్యము లగుటవలన, 
విహిత ప్రతిషిద్ధ కర్మకు, నసద్యః = సద్యఃఫల నిష్పత్తి కలుగదు. 
అగ్ని హోత్రాది కర్మలు విహితములు. సురాపానాదు నిషిద్ధము. విహితముకు 
ఫలము స్వర్గము. నిషిద్ధములకు ఫలము నరకము. స్వర్గ్షనరకములు సుఖదుం 
ఖ విశేషములే. అవివెంటనే కలుగనేరవు. కొండొక వలవిశేషము 
సిద్ధింపవలయునన్న దేశకాల విశేషము లపేక్షింపబడును. కాబట్టి అగ్ని హోత్ర 
సురాపానాదుల వలన కలుగు ఫలము కాలాంతరముననే కలుగునని భావము. 
పూర్వపక్షము : - 
“కాలాంతరేణానిష్పత్తిః హేతువినాశాత్‌” 4.1.46, 
హేతు వినాశాత్‌ = హేతువు నశించుట వలన, కాలాంతరేణ = 
కాలాంతరమున, అనిష్పత్తిః= ఫలనిష్పత్తికాదు. 
కారణముండిన కార్యముత్పన్న మగును. కారణము నశించిన 
కార్యముజనింపదు. ఫలమునకు కారణము కర్మము. అది కాలాంతరమున 
, నుండదు. నశించును. కారణాత్మక కర్మము నశించిన ఫల ముదయింప నేరదు. 


Scanned by CamScanner 


188 న్యాయ దర్శనము 


కాబట్టి కాలాంతరమున ఫలనిష్పత్తి యనుట యుక్తము కాదు. 

ఉత్తరపక్షము : - 

“ప్రాజ్‌ నిష్పత్తేర్భక్షఫలవత్‌ తత్‌స్యాత్‌” 4.1.47. 

వృక్షఫలవత్‌ = వృక్షఫలమువలె, ప్రాజ్‌ నిష్పత్తే = ఫలోత్పత్తికి పూర్వమే 
కర్మనశించినను, తత్‌స్యాత్‌ = స్వర్గాదిపద వాచ్యఫ ల ముద్భవించును. 

ఒకడు ఫలముల నపేక్షించి వృక్షమునకు 'సేచనాది కర్మల నాచరించును. 
ఆకర్మలు నశించిన తదుపరి కాలాంతరమున నతనికి వృక్షమునుండి ఫలము 
లభించును. సేచనాదికర్మ నశించినను దానివలన రసద్రవ్యముత్పన్నమై యది 
ఫలరూపమున కాలాంతర మున నుత్చన్న మగుచున్నది. అట్లే అగ్ని హోత్రాది 
కర్మలు నశించినను వానివలన ధర్మాధర్మలక్షణము గల యదృష్ట ముత్సన్నమై 
కాలాంతరమున స్వర్ణాత్మక ఫలము నిష్పన్న మొనర్చును. ఈ యదృష్టమునే 
మీమాంసకులు “అపూర్వము” అందురు. అట్లయిన నదృష్టముచే ఫలము 
నిష్పన్నమగును కాన కర్మవలన కాదని యనరాదు. కర్మకు ఫలమునకు మధ్య 
అదృష్టము వ్యాపార మనబడును. కర్మ వ్యాపారి యగును. వ్యాపార నిష్పన్నము 
వ్యాపారి నిష్పన్నము కాకపోదు అట్లంగీకరింపమేని, అనుమాన ప్రమాణము 
నందు, లింగ దర్శనానంతరము వ్యాప్తి స్మరణకలిగినగాని యనుమితి కలుగదు. 
అట్టియెడ అనుమితి వ్యాప్తిస్మరణజన్య మగుటచే హేతుజన్యము కాదందు 
మేనియది లైంగికజ్ఞాన మననొప్పదు. కాబట్టి కర్మవలన - నదృష్టము ద్వారా 
కాలాంతరమున ఫలనిష్పత్తి కలిగినను దోషము లేదు. 

కర్మవలన జనించు నీ ఫలము నిష్పత్తికి పూర్వమున్నదా? లేదా? యని 
జిజ్ఞాసకలుగగా పూర్వపక్షము : - 

“నాసన్నస న్నసదసత్‌ సదసతోర్వైధర్యాత్‌” 4.1.48. 

(ఈ సూత్రమున “ఉపాదాన నియమాత్‌, ఉత్పత్యసంభవాత్‌' అను రెండు 
హేతువులు కల్పింపవలయును. ) 

ఉపాదాన నియమాత్‌ = కొండొక కార్యముద్భవింపవలయు ననిన 
కొండొకకారణ విశేషము నుపాదానముగా (గపొంవవలనిన 
నియమముండుటవలన, నుత్పన్నమగుటకు పూర్వము ఫలము, అసత్‌న = 
అసత్తుకాదు. ఉత్పత్య సంభవాత్‌ = ఉన్నది యుత్సన్నము కానేరదు కాబట్టీ, 
సత్‌ = ఉత్పత్తికి పూర్వము సత్తు, న = కాదు, సదసత్‌ న = ఉత్పత్తికి పూర్వము 
సదసత్తును కాదు. సదసతోర్వైధర్య్యాత్‌ = సత్తు అసత్తు నను రెండును 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 189 


విరుద్ధములగుటవలన. 

ఘట ముత్పన్నమగుటకు పూర్వము మృత్తికలో నది లేకున్న దాని నుత్పన్న 
మొనర్చుటకు మృత్తికనే యే గ్రహింపవలెను? ఘటము మృత్తికలో లేనట్లు 
తంతువులో నుండదు. బంగారములో నుండదు. ఇట్లే యితరములందు 
నుండదు. అట్టియెడ ఘటోత్పత్తికి నుపాదాన కారణముగా మృత్తికనే యేల 
(గహింపవలసి యుండును? తంతువు నేలగ్రహింపరాదు? మృత్తిక తప్ప 
తదితరములు ఉపాదానముగా (గహింపకుండు నియమమెందులకు? నియమ 
ఉపాదానముగా (గ్రహింపకుండు నియమమెందులకు? నియమ ముండుటచే 
ఘటోత్పత్తికి పూర్వము ఘటము లేదు అన వీలుకాదు. 
ఉత్పత్తికి పూర్వము కార్యము (సత్‌) ఉన్నదందుమా! అదియునొప్పదు. 

ee యుత్పత్తి యందుము. కాబట్టి యుత్పత్తికి పూర్వమే 

సిసత్తు మరల సత్తు ఎట్లు కాగలదు? ఉత్పత్తికి పూర్వమే యుత్సన్నమైయున్న 
a యెట్లు సంభవమగును? కాదని భావము. కాబట్టి యుత్పత్తికి 
పూర్వము కార్యము “సత్తు అనరాదు. 

సదసత్తనియు ననవీలుపడదు. సదసత్తులు రెండును పరస్పర విరుద్ధము 
లగుటచే నవి యొక్కమారుగ సంభవింపవు. కాబట్టి యుత్పత్తికి పూర్వము 
కార్యము “సదసత్‌ొ' అనియు నన వీలుపడదని భావము. 

ఉత్తరపక్షము : - 

“ఉత్సాదవ్యయ దర్శనాత్‌” 4.1.49. 

ఉత్సాదవ్యయ దర్శనాత్‌ = ఉత్పత్తికి పూర్వము కార్యోత్పత్తి వినాశము 
చూడబడుట వలన, కార్యము 'సదసత్‌' అనియే యంగీక రింపవలయును. 

ఉత్పత్తికి పూర్వము కార్యమసత్తయిన నది యెన్నడు నుత్చన్నము కానేరదు. 
కుందేటికొమ్ము ఎన్నడెన జనింపగలదా? కాబట్టి 'సత్‌' విద్యమాన మందుమేని 
యది నశింపనేరదు. కార్యముత్పన్నమై నశించుట జూచుచున్నాము. 
అందువలన కార్యముత్ప్బత్తికి పూర్వమసత్తు కాదు సత్తుకాదు. కాని సదసత్తనియే 
యంగీకరింప వలయును. సదసత్తులు ఒకే మాటెట్లు సంభవింప గలవన, 

“బుద్ధిసిద్దంతు తదసత్‌” 4.1.50. 

తదసత్‌ = సదసత్తులో నొకటగునసత్తు, బుద్దిసిద్ధంతు = బుద్ధి సిద్ధమే - 
బుద్ధిసహమే. 

" కార్యముత్పత్తికి పూర్వమే రూపమున సత్తనుచున్నామో యదే రూపమున 


3 క్‌ 


Scanned by CamScanner 


190 న్యాయ దర్శనము 


నసత్తనిన పరస్పర విరుద్ధము లగుటచే సదసత్తు లొక క్షణమున సంభవింప 
వనుట యుక్తమే. కాని “మేమట్లు చెప్పము. కార్య ముత్పత్తికి పూర్వమొక 
రూపమున సత్తు, మరియొక రూపమున నసత్తు నగుటలో నెట్టి దోషము 
నుండదు. బుద్ధిచే నంగీకరింప వచ్చును. ఉత్పత్తికి పూర్వము కార్యము కారణ 
రూపమున సత్తనియు, కార్యరూపమున నసత్తనియు నంగీకరించిన బుద్ధివిరోధ 
ముండనేరదు కదా ! కాబట్టి యుత్బత్తికి పూర్వము కార్యము 'సదసత్‌ రూపమున 
నుండు ననిన సహభావము సంభవమే. 

పూర్వపక్షము : - 

“ఆశ్రయవ్యతి రేకాద్‌ వృక్షఫలవ దిత్యహేతుఃి 4.1.51. 

ఆశ్రయవ్యతిరేకాత్‌ = కర్మాశ్రయమైన శరీరము ఫలపర్యంతము 
వృక్షమువలె. నియమముగా నుండకపోవుటం జేసి, వృక్షఫలవదిత్య హేతుః= 
వృక్షఫలమువలెనను దృష్టాంతము సరికాదు.. 

జలసేచనాది కర్మ కాశ్రయమైన వృక్షము ఫలోద్దమ పర్యంత ముండునట్లు 
అగ్నిహోత్రాది కర్మల కాశ్రయమైన శరీరము స్వర్గాది సుఖవిశేష ప్రాప్తి పర్యంత 
ముండునను నియమము లేదు.. శరీరము నశ్వరము. నేడున్న శరీరము 
రేపుండునని యెవరెటబుగుదురు. ఆశ్రయము నశించిన వలమెట్లు 
సంభవింపనగును? కాబట్టి వృక్షవలముల వలెనను దృష్టాంతము 
యుక్తముకాదు. 

ఉత్తరపక్షము : 

ఎపీకేరాక్నాశయా దప్రతిషేధః” 4. 1. 52. 

ప్రీతే = wow ఫలమునకు, ఆత్మాశ్రయత్వాత్‌ = ఆత్మ 
యాగశ్రయమగుట వలన, ఆ(ప్రతిషేధః= దృష్టాంతము అయుక్తము కాదు. 


విహిత కర్మలుగాని నిషిద్ధకర్మలుగాని యనుష్టించుట వలన కలుగు 
నదృష్టము ఆత్మయందు జనించును. ఆ యదృష్టజన్యమగు ఫలమును ఆత్మనే 
యా(శయించును. ఆత్మ నిత్యమగుటవలన నది ఫ ఫలపర్యంత ముండును. కాగా, 
వృక్ష దృష్టాంతమవిరుద్ధమే. 

పూర్వపక్షము : - 

“న పుత్ర పశు స్త్రీ పరిచ్చద హిరణ్యాన్నాది ఫనిర్దేశాత్‌” 4.1.53. 

పుత్ర..... ఫలనిర్దేశాత్‌ = పుత్ర - పశు - స్త్రీ - వస్త్ర - హిరణ్య - 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 191 


అన్నాదులు ఫలముగా నిర్దేశింపబడుట వలన, న = సుఖ దుఃఖములు 
ఫలముకాదు. 

పుత్ర పశ్వాదులు కర్మ ఫలములుగా నిర్దేశింపబడుచుండుట వలన సుఖ 
దుఃఖాత్మకము ఫలముగా జెప్పి యది యాత్మాశ్రయమగుట వలన దృష్టాంతమున 
దోషము లేదనని పొసగదు. 

ఉత్తరపక్షము : - 

“తత్సంబంధాత్‌ ఫల నిష్పత్తేస్తేషు ఫలవదుపచారః” 4. 1. 54. 

తేషు = పుత్రాదులు, ఫలవదుపచారః= ఫలముగా నిర్దేశించుట 
యౌపచారికము - గౌణము. కారణమేమన? తత్సంబంధాత్‌ = పుత్రాదుల 
సంబంధమున, ఫలనిష్పత్తిః= ఫలోత్ప్సత్తి కలుగుచున్నది. 

అన్నము ప్రాణము, ఆయువు ఘృతము, నాగలి జీవనము. అనుతావులందు 
అన్నాదులు ప్రాణాదులకు సాధనములయినను (పాణాదులు గానే 
ప్రయోగించుటకు కారణము వానికిగల సాధ్యసాధన భావసంబంధమే. అట్లే 
సుఖదుఃఖాత్మకమగు ఫలము పుత్రాది సాదన సాధ్యము. సాధనములను 
సాధ్యమగు ఫలరూపమున నటనట (ప్రయోగించు గాణప్రయోగమని 
తెలియవలయును. కాబట్టి దోషములేదు. 

(దుఃఖపరీక్షణము) 

“వివిధ బాధనాయోగాత్‌ దుఃఖ మేవ జన్నోత్పత్తి 4.1.55. 

వివిధ బాధనా యోగాత్‌ = నానావిధ దుఃఖ సాధనమగుట వలన జన్నోత్తతి 
= జన్మలక్షణమగు నుత్బత్తి దుఃఖమేవ = దుఃఖమే. 

జన్మకలుగుట వలన ననేక దుఃఖములు వాటిల్లుచున్నవి. జన్మయేలేకున్న 
నిష్టవియోగము, ననిష్టసంప్రాప్తియునను దుఃఖవ్రాతము సంభవింప నేరదు. 
కాబట్టి నానా బాధలకు సాధనమైన యీ జన్మ దుఃఖమేయనుట యుక్తము. 

పూర్వపక్షము :- 

“న సుఖస్యాప్యంతరాలోత్పత్తేః” 4.1.56 

సుఖవ్యాపి = దుఃఖమువలె సుఖము సైతము, అంతరాలోత్పత్తేః = దుః 
ఖమధ్యమున నుత్సన్నమగుటచే, న = జన్మము కేవల దుఃఖ మనుట తగదు. 

జన్మము వలన దుఃఖములుద్భవించుచున్నట్లు మధ్య మధ్య ననేక 
సుఖములు నుత్సన్నములగుచున్నవి. సుఖములననుభవించుచు జన్మము 
కేవలము దుఃఖమనుట అయుక్తము. 


Scanned by CamScanner 


192 న్యాయ దర్శనము 


ఉత్తరపక్షము 

“వివిధ బాధనానువృత్తే ర్వేదయతః పర్యేషణ దోషా 

దప్రతిషేధఃి 4.1.57. 

వేదయతః= దుఃఖ మధ్యమున సుఖము ననుభవించు వానికి, పర్వేషణ 
దోషాత్‌ = తృష్టా దోషమువలన, వివిధ తాథవోనున్భతక నానా విధ దుః 
ఖములు పునః పునః సంభవించుట వలన, అ(ప్రతిషేధః = జన్మము దుఃఖమే 
యనుటను ప్రతిషేధింప వలనుపడదు. 

ప్రాణి కొండొకవేళ సుఖము ననుభవించుచున్నను, తృష్టావశమున ననేక 
దుఃఖములకు మాటిమాటికి లోనగు చున్నాడు. ప్రతిక్షణము సుఖమనుభవింప 
వలయుననికోరియు సుఖమును పొందజాలడు. నుఖ మొకప్పుడు 
సం(ప్రాప్తించినను మిక్కిలి కష్టసాధ్యము, నతిస్వల్పము నగును. లభించియు 
విలయమగును. తృష్ట ప్రతిక్షణము వర్ధిల్లును. అందుపై రాగ ద్వేష మోహాదుల 
ద్వారా అనేక దుఃఖము లుప్పతిల్లును. మధ్యలో నాకింత సుఖము కల్గినను 
విషాక్తదుగ్ధమువోలి, దుఃఖ భూయిష్టతచే నావరింపబడి హేయమై తోచును. 
అందువలన నదియు దుఃఖముననే చేర్చబడును. కాబట్టి దుఃఖమే జన్మమనుట 
ప్రతిషేధార్హము కానేరదు. 

“దుఃఖవికల్పే సుఖాభిమానాచ్చ.” 4.1.58. 

దుఃఖ వికల్సే = దుఃఖాభావమున, సుఖాభిమానాచ్చ = సుఖము 
నారోపించుటవలనను. 

మటియు దుఃఖముల మధ్య సుఖము కలుగుచున్నదనుట వాస్తవముకాదు. 
దుఃఖము కలుగకుండుటను సుఖమని చెప్పుచున్నారు. దుఃఖ రూపాంతరమును 
(గహింపక యవివేకులు సుఖముగా నుడువుదురు. కాముకులు ప్రణయ 
కలహముచే కుపితలగు కురంగలోచనల శిరః పాదతాదనమును సుఖ 
విశేషసాధనముగా నెంచుట లోకవిదితము కాదా వాస్తవమున పాద తాడనము 
సుఖ సంపాదకమెట్లు కాగలదు? అయినను మూఢబుద్దులు - కాముకులు 
దానసుఖము ననుభవింతురు. వివేకులు వివిధ బాధనలతో ననుషక్తమై 
యుండుటచే జన్మము దుఃఖమేయని భావింతురు. కాబట్టి జన్మము దుఃఖమే 
యనుట యుక్తమే. 

పూర్వపక్షము : - (అపవర్గ పరీలక్షణము) 

“బుణక్షేశ (ప్రవృత్త నుబంధా దపవర్లాభావః” 4.1.59. 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 193 


బుణక్షేశ ప్రవృత్తనుబంధాత్‌ = బుణములతోను, క్లేశములతో ను, 
ప్రవృత్తితోను సంబంధముండుటవలన, అపవర్గాభావః = ఆత్మకు మోక్షములేదు. 

“బుణగ్‌ంహవై జాయతేయో౭ సి, సజాయమానేవ దేవేభ్య బుషిభ్యః 
పితృభ్యోమనుష్వ్యేభ్యః” శత. 1.7.5.1. అను నిట్టి వాక్యములద్వారా ఉత్పన్నవ్యక్తికి 
బుణములుండుట తెలియుచున్నది. ఇట్టి బుజోనుబింధ మున్నంత వరకు 
నాత్మకు అపవర్గ ముండజాలదు. 

తైత్తిరీయునంపాతలో “జాయమానోవై(బావ్మాణ (న్రిబిర్‌ 
బుణవాజాయతే బ్రహ్మచర్యేణార్ని భ్యోయజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః ఏష 
వా అన్ఫణో యఃపుత్రీయజ్వా బ్రహ్మచారీ” (6.8. 10.) మనుష్యుడు పుట్టుచు 
మూటిచే బుణి యగుచున్నాడు. బ్రహ్మచర్యముచే బుషి బుణమును అగ్ని 
హోత్రాది యజ్ఞముల నాచరించుటచే దేవబుణమును సంతతిద్వారా 
పిత్ఫూణమును తీర్చుకొనుచున్నాడని యున్నది. 

“బుణాని త్రీణ్యపాకృత్యమనో మోక్షేనివేశయేత్‌ 

అనపాకృత్య మోక్షంతు సేవమానో పతత్యధః” 

మూడు బుణములను తీర్చి మోక్షసాధనమున మనస్సు నుంపవలయును. 
ఆన్ఫణ్యమును సంపాదింపక మోక్షమును సాధింప యత్నించి యధః 
పతితుడగునని మనుస్ఫృతి. ఇట్లు జీవితమున్నంత వరకు ఆన్ఫణ్య సంపాదనకై 
యత్నించిన మోక్షసాధన మెన్నడు చేయగలుగును? శాస్త్రమున నగ్ని 
హోత్రాదులు (ఏతద్వై జరామర్యం సత్రం యదగ్ని హోత్రం జరవాహ్యేవాస్మాద్‌ 
ముచ్యం తేమృత్యునావా) జరామరణ పర్యంత మాచరింప దగిన సత్రములుగా 
వర్ణింపబడియున్నవి. ఇంతియగాక, అవిద్య, అస్మితము, రాగము, ద్వేషము, 
అభినివేశము నను క్లేశముల నుండియు విడివడ వలయును. కాబట్టి క్లేశాదులచే 
సంబద్దుడె మరణించినవాడు మరలవానితో నేపుట్టుచుండును. penn 
క్లేశములుండగా నాత్మకుమోక్ష ముండదు. 

మతియు, పుట్టినదాది మరణపర్యంత మొక్కక్షణమైన నూరకుండక యేదేని 
చేయుచుండును. ఇట్టి ప్రవృత్తి సంసారమునకు మూలము. అందువలనను 
మోక్షప్రాప్తి లేదు. 

పూర్వపక్షము : - 

“ప్రధానశబ్దానుపపత్తే ర్లుణశబ్దే నానువాదో 
నిందాప్రశంసోపపత్తేకి” 4.1.60. 


Scanned by CamScanner 


194 న్యాయ దర్శనము 


నిందా ప్రశంసోపపత్తేః= వివక్షిత నిందాప్రశంస లుపపన్నము లగుటవలన, 
ప్రధానశబ్దానుపపత్తేః= బుణశబ్దమిట ప్రధానము కాకుండుట చేతను, 
గుణశబ్దేనానువాద= గౌణార్థమున ప్రయోగింపబడినది. 

ముఖ్యవృత్తితో స్వార్ధమును ప్రయోగింపబడు శబ్దము ప్రధాన మనబడును. 
ఉదా : - అగ్ని దాహకము. గోవు గంగడోలుకలది. ఇట అగ్ని గో శబ్దములు 

ర్రమున ముఖ్య వృత్తితో ప్రయోగింపబడినవి. లక్షణావృత్తితో ప్రయోగింపబడు 

శబ్దము గుణశబ్ద మనబడును. ఉదా: - “ఈ బాలుడు నిప్పు” “ ఈ మాణవకుడు 
సింహము’. ఇట 'నిప్పు' సింహము” ననురెండు శబ్దములు లక్షణావృత్తితో 
బాలునియందు (ప్రయోగింవబడి గుణశబ్బ్దము లనబడును. ఇట్లే 
“బుణంహజాయతేయో౭._ స్త” అనువాక్యములందు ప్రయోగింపబడిన 
బుణశబ్దము ప్రధాన శబ్దముకాదు. ఒకడు మరల తాను తీసికొన దగినదని 
యెంచి యొక వస్తువు నన్యున కిచ్చును. అన్యుడును దానిని మరల తనకిచ్చిన 
దాత కీయదగినదిగా దానిని గ్రహించును. ఇట్లు అప్పుగా నిచ్చి పుచ్చుకొను 
తావులందు బుణశబ్దము ప్రధానమగును. అన్యత్రగౌణ మగును. అప్పుగా 
నిచ్చిపుచ్చుకొను తావులందు (ప్రధానముగా వాడబడు బుణ శబ్దమిట 
వాక్యములందు గౌణముగా ప్రయోగింప బడినది. (బుణంహ జాయతే...) 
ఇత్యాది వాక్యములందు అన్ఫణియై పుట్టియు, కర్మచేయకున్న బుణము 
(గ్రహించిన వానివలె బుణియని నిందింప బడును” కర్మచేసిన అన్ఫణియని 
ప్రశంసింపబడుననియే వాక్యార్థము. పై వాక్యములు బుణానుబంధమును 
తెలుపక, యథాశక్తిని నియమపూర్వకముగా కర్మము ననుష్టించుటయే 
బోధించును. ఈ యభిప్రాయమునే (ఏతద్వైయజ్ఞరామర్యం సత్రంయదగ్ని 
హోత్రం......” ) వాక్యమున జెప్పబడిన జరామర్యవాదము పోషించును. శక్తి 
కలవానిచే యావజ్జీవము అగ్ని హోత్రాది వైదికకర్మము లనుష్టింప దగిన వనియే 
యిందలి తాత్పర్యము. నియమ పూర్వకముగా వైదికకర్మల ననుష్టించుట 
యపవర్గ సాధనమునకు విరుద్ధమును కానేరదు. కాబట్టి బుణానుబంధము 
వలన నపవర్గాభావము సిద్ధించుననుట యుక్తము కాదు. 

సన్యాసులకు అగ్నిహోత్రాది కర్మానుష్టానము లేనందువలన వారికి మోక్షము 
లేదనవలయుననిన, 

“సమారోపణాదాత్మ న్యప్రతిషేధఃి 4.1.61. 

ఆత్మని = తనశరీరమున, సమారోపణాత్‌= అగ్నులను సమారోపణి 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 195 


చేయుటవలన, అప్రతిషేధః= సన్యాసుల కపవర్గము ప్రతిషేధింప జనదు. 

చతుర్థాశ్రములయిన పరివ్రాజకులు బాహ్యముగా నగ్ని హోత్రాది వైదిక 
కర్మల నాచరింపరు. వా రుపకరణముల నన్నిటిని సన్యసింతురు కావున 
కర్మానుష్టానము నుండును. కర్మ సంపాద్య ఫలాదుల నా మహానుభావులు 
చక్కగానాలోచించి నిర్వేదమును బొందినవారై, నిఃశ్రేయసమును పొందగోరి 
సన్యాసము నంగీకరింతురు. అట్టియెడ కర్మలోపము కాకుండుటకై కర్మ 
సాధనమగు నగ్నిని తమ యందారోపించుకొందురు. బాహ్యమునగాక 
శరీరమునందే కర్మల నాచరింతురని భావము. జీవన నిర్వాహార్థము. 
యదృచ్చాలాభ సంతుష్టులై భిక్షాచర్యము నొనరించుచు, ప్రాణము నపానము 
నందును, అపానమును ప్రాణమునందును హోమము చేయుచుందురు. ఇదియే 
సన్యాసులు చేయు నగ్నిహోత్రము. దీనినే కర్మరులు దేవయజ్ఞమందురు. 
సన్యాసులు నిత్యముచేయు వేదధర్మోపదేశము వారికి బ్రహ్మయజ్ఞము. దీనిని 
స్వాధ్యాయమందురు. “స్వాధ్యాయోవై బ్రహ్మయజ్ఞఃొ (శత. 11.5.83.) వైదిక 
మర్యాదల నుల్లంఘింపకుండుట సన్యాసులకు పితృయజ్ఞము ఆత్మ భావనతోనే 
ప్రాణిని పీడింపకుండుట వారికి భూతయజ్ఞము. ప్రాణుల యుపకారార్థము 
దేశమున నెల్లయెడల భ్రమంచుచు, చెంత జేరిన జిజ్ఞాసువులకు సంశయములను 
బోనాడి తత్వజ్ఞానమును కలిగించుట వారి కతిథియజ్ఞమగును. ఇట్లు 
చతుర్థాశ్రమవాసులు, పరివ్రాజకులును నగ్నిహోత్రాది కర్మలను స్వాత్మయందు 
అనుష్టించుచుందురు కావున వారి కపవర్గము (ప్రతిషేధించుట యుక్తముకాదు. 

సన్యాసులును కర్మానుష్టాన పరుయిన కర్మఫలము ననుభవింపవలసిన 
వారగుటచే మోక్షము సిద్ధింపదన, 

“పాత్రచయాంతానుపపత్తేశ్చ ఫలాభావః” 4.1.62, 

పాత్రచయాంతానుపపత్తేశ్చ = పాత్రచయ మంతమునగల కర్మయనుపపన్న 
మగుటవలన, ఫలాభావః= ఫలముండదు. 

మరణించిన కర్మరుని హస్తాద్యవయవములలో 'జుహూ” ప్రభృత్యగ్ని హోత్ర 
పాత్రల నుంచవలయునను నియమము గల కర్మను నియమపూర్వకముగా 
నాచరించు వారికే స్వర్గాది లక్షణముగల ఫలాదులు లభించును. ఫలముల 
నర్ధించు వారిట్టి పాత్ర చయాంతకర్మ నామరణ మనుష్టింతురు. చతుర్థ్ధాశ్రము 
లట్టి కామ్యకర్మ నాచరింపరు. వారు పాత్రాద్యుపకరణములను త్యజించి 
.బ్రహ్మనిష్టు లగుదురు. లోకోపకారార్థము వారాచరించు ధర్మోపదేశాది కర్మలు 


Scanned by CamScanner 


196 న్యాయ దర్శనము 


మోక్షమున కభ్యంతర కరమగు వలమును కల్పింజాలవు. వారు 
“తేహస్మపుతైషణాయాశ్చలోకైషణాయాశ్చవ్యుత్సాయాథ భిక్షాచర్యం చరన్తి” 
అనువాక్యములందుపదేశించినట్లు ఈషణ(కోరిక) ను విడిచి కర్మపరులగుదురు 
కాబట్టి ఫలదాయకములుకావు. కావున నగ్నిహోత్రాది కర్మలను సన్యాసు 
లాచరించినను వారి కవి ఫదాయకములు కాక పోవుట వలన మోక్షసిద్ధికెట్టి 
యాటంకము నుండబోదు. 

“నుషుప్తస్య స్వష్నాదర్శనే క్లేశాభావవ దపవర్గఃొ 4.1.68. 

నుషుప్తస్య = సుషుప్తిని బొందిన వ్యక్తికి, స్వప్నాదర్శనే = స్వప్నము వలన 
కలుగు దుఃఖము లేకుండుట వలన, క్లేశాభావవత్‌ = క్లేశము కలుగనట్లు 
అపవర్గః= మోక్షము సిద్ధించును. 

సుషుప్తియందు క్లేశానుబంధమున్న జాగ్రత్స్వప్నావస్థందువలె జీవికి కష్టము 
కలుగ వలయును. క్లేశమున్న దుఃఖముండకపోదు. దుఃఖము లేదననిన 
క్షేశసంబంధము లేదని భావము. సుషుప్తియందు క్లేశము లేదనుట లోకసిద్ధము. 
కాగా సుషుప్తి క్లేకానుబంధము లేన్షిదెనట్లు అపవర్గమును. క్లేశరహితమని 
యెజుంగ వలయును తత్వజ్ఞానము వలన క్లేశములు విచ్చిన్నముయి 
యపవర్గము సిద్ధించును కాబట్టి క్లేశానుబంధము వలన అపవర్గము లేదనుట 
యుక్తముకాదు. 

“నప్రవృత్తిః ప్రతిసంధానాయ హీనక్షేశస్య” 4.1.64. 

హీనక్షేశస్య = తత్వజ్ఞానము వలన క్లేశము నశించినవానికి, ప్రవృత్తిః= 
ప్రవృత్తి, ప్రతిసంధానాయ = పూర్వజన్మము పోగా ఉత్తరజన్మము నారంభించుట 
(ప్రతిసంధాన మనబడును. అందులకు న= సమర్థముకాదు. 

బ్రహ్మవిదులగు తత్వజ్ఞులు తత్వజ్ఞాన వశమున క్లేశములను విచ్చిన్న 
మొనర్తురు. అట్టివారి కంతిమదేహమున నేర్పడు (ప్రవృత్తి పునర్జన్మ 
నారంభింపనేరదు. క్షేశములనెడి పొట్టుతో కప్పబడి యున్నపుడే కర్మయనెడి 
వరిబీజము జన్మరూపమగు మొలక నారంభింప గలుగును. పొట్టు తీయబడిన 
బియ్యపు గింజ యంకురింపజాలనట్లు క్లేశవిచ్చిన్నానంతర ప్రవృత్తి 
జన్మారంభకము కానేరదు. కాబట్టి ప్రవృత్యనుబంధము వలన నపవర్గము 
సిద్ధింపద నుట యుక్తిసహము కాదు. 

పూర్వపక్షము : 

“న క్లేశ సంతతేః స్వాభావికత్వాత్‌” 4. 1. 65. 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ఆద్యాహ్నికము 197 

స్వాభావికత్వాత్‌ = అనాది యగుట వలన, క్లేవసంతతేః= క్లేశ 
సంతానమునకు, న = తత్వజ్ఞానమువలన విచ్చేదము లేదు. 

ఆకాశాదుల నాదు గుటవలన విచ్చిన్నము కావు. అట్లే క్లేశము 
ననాదుగుటవలన తత్వజ్ఞానము చేత నని విచ్చిన్నమగు ననుట పొసగదు. 

ఉత్తరపక్షము: - 

“ప్రాగుత్పత్తే రభా వానిత్యత్వవత్‌ స్యాభావికే ప్యనిత్యత్వమ్‌” 4. 1. 66. 

ప్రాగుత్చత్తే రభావానిత్యత్వవత్‌ = ఉత్పత్తికి పూర్వము క్షీరాదులందు గల 
దధ్యాదుల యభావము అనిత్యమైనట్లు, స్వాభావికే ౨_పి = క్లేశము లనాద్నులైనను, 
అనిత్యత్వమ్‌ = తత్వజ్ఞానమువలన నవి నశించును. 

ఉత్పత్తికి పూర్వము కారణమున నుండు కార్యాయోగము (ప్రాగభావము) 
అనాదియైనను కార్యముత్సన్న మగుటయే తడవుగా నశించును. అట్లే క్లేశ 
సంతతియు స్వాభావికము (అనాది) అయినను తత్వజ్ఞానమువలన నశించును. 
కాబట్టి దోషము లేదని భావము. 

(కేశనాశ విధానము) 

“అణుశ్యామతా౭_ నిత్యత్వవద్వా” 4.1.67. 

వా = లేక, అణుశ్యామతానిత్యత్వవత్‌ = పార్థివ పరమాణువు నందలి 
శ్యామత్వము అనాదియైనను నశించుచున్నట్లు క్లేశ సంతతియు నశించును. 

పార్థివ పరమాణువులలోని శ్యామత యనాదియయ్యు' పాక వశమున 
నశించునట్లు క్లేశసంతతి స్వాభావికము (అనాది) అయినను తత్వజ్ఞానమువలన 
నశించును. అందువలన మోక్షోపలబ్ధి కెట్టి యాటంకము నుండదు. 

“న సంకల్పనిమిత్తత్వాచ్చరాగాదీనామ్‌” 4.1.67, 

రాగాదీనామ్‌ = రాగాదిక్లేశములు, సంకల్ప నిమిత్తత్వాచ్చ = నీకకళ | 
హేతుకము లగుటవలన, న = నివృత్తి లేదనతగదు. 

రాగాదులు మిథ్యాజ్ఞానము వలననే కలుగును. తత్వ జ్ఞానము వలన 
మిథ్యాజ్ఞానము నశించిన, దానివలన కలుగు రాగాదులును నశించును. 
నిమిత్తమే లేకున్న నైమిత్తికము లెట్లుండగలవు? కాబట్టి మిథ్యాజ్ఞానముతో 
బాటు తన్నిమిత్తకముయిన రాగాది క్లేశములు నివర్తింపగా మోక్షము సిద్ధించు 
ననుటలో నావంతయు దోషములేదని సూత్రాభిప్రాయము. 

చతుర్ధాధ్యాయమున ఆద్యాహ్నికము 


Scanned by CamScanner 


198 న్యాయ దర్శనము 


న్యాయ దర్శనము 
చతుర్థాధ్యాయము 
(ద్వితీయాహ్నికము) 
పూర్వాహ్నికమున నపవర్గము పరీక్షింపబడినది. ఇటదానికి హేతువయిన 
తత్వజ్ఞానము పరీక్షింపవలసి యున్నది. తత్వజ్ఞానము మిథ్యాజ్ఞానమును 
నశింపజేసి యపవర్గమునకు కారణమగును. నిమిత్తము. నైమిత్తకమునని 
మిథ్యాజ్ఞానము రెండు విధములు. అనాత్మయయిన శరీరమునందు ఆత్మజ్ఞానము 
నిమిత్తమిథ్యాజ్ఞానము. అన్నపానాదులందును, స్రీపుత్ర మిత్రాదులందును 
సుఖసాధన జ్ఞానము నైమిత్తికము. శరీర మాత్మయనుట నిమిత్త మిథ్యాజ్ఞాన 
మనియు, స్త్రీ సీ పుత్రాదు సుఖమును కలిగించు వారనుకొనుట్ననెమిత్తిక మిధ్యాజ్ఞాన 
మనియు భావము. ఈనిమిత్తనైమిత్తిక మిథ్యా జ్ఞానములో మొదటిది ప్రధానము” 
రెండవది గౌణము. ముందు తత్వజ్ఞానమువలన గౌణ మిథ్యాజ్ఞాన నివృత్తి 
కలుగును. 
“దోషనిమిత్తానాం తత్వాజ్ఞానా దహంకారనివృత్తిః” 4.2, 1. 
దోషనిమిత్తానాం = రాగాది దోషములకు నిమిత్తములయిన జడచేతనాత్మక 
విషయములయొక్క తత్త్వజ్ఞానాత్‌ = యథార్థ జ్ఞానము వలన, అహంకార 
నివృత్తిః= అహంకారము తొలగును. మిథ్యాజ్ఞాన వశమునగల స్త్రీ అన్నపానాది 
చేతనాత్మక విషయములు నుఖకరములని యెంచి (ప్రాణివాని 
ననుభవింపగోరును. వానిప్రాప్తికొటకు మనోవాక్కాయముతో ్రవర్తించును. 
తనకోరిక ననుసరించి యవి లభింపకున్న సంతప్పడగును. లభించిన వానియం 
దాతుర్శుడై యనురక్తుడగును. ఇట్లు విషయము రాగాదులకు హేతువులగును. 
వానిస్వరూపమును తత్వరూపమున నెటిగిన నవి సుఖహేతువు కావని 
తెలిసికొనును. అప్పుడు మిథ్యా జ్ఞానము నివర్తించును. అట్టియెడ విషయ ప్రాప్తికి 
యత్నింపడు. ప్రాప్తించిన వానిలో కొన్నింటిని కామించి రమింపడు. కొన్నిటిని 
ద్వేషించి దుఃఖింపడు. రాగద్వేషము లేకున్న శుభాశుభ ప్రవృత్తియు నుందదు. 
అందువలన జన్మయు నేర్చడదు. దుఃఖముండదు. అదియే యపవర్గము. 
(దోషకారణములు) 
“దోషనిమిత్తం రూపాదయోవిషయాః సంకల్పకృతాః” 4.2.2. 
సంకల్పకృతాః= సంకల్పము (మిథ్యాజ్ఞానము) వలన విషయములుగా 
చేయబడిన, రూపాదయః= రూపము మున్నగు, విషయాః= విషయ పద 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము 199 


' వాచ్యములు, దోషనిమిత్తం = రాగాదిదోషములకు కారణము. 
ప్రాణివర్గము మిథ్యాజ్ఞానమువలన మతిచెడి, రూపమును జూచి స్రీ 
| యందును, రసము నాస్వాదించి యన్నపానాదులందును. గ్రంథము నాఘ్రాణించి 
, చందన లేపాదులందును, ఇట్లే యితర విషయములందును రంజించును. 
| వానికి విఘాతము కల్పించువానిని ద్వేషించును. మిథ్యాజ్ఞానమే లేకున్న నిట్టి 
' రాగ ద్వేషాదులు ప్రాణికి నాయా విషయములయెడ కలుగనేరవు. 

వివేకులొక్కయెడ రంజించుటయు, నొండొకయెడ కుపితులగుటయు, 
వేరొక విషయమున ముగ్గులగుటయు జూడ నేరము. కాబట్టి మిథ్యాజ్ఞానముచే 
రూపాది విషయములు దోషనిత్తముల గుచున్నవని తెలియుచున్నది. 

(మిథ్యాజ్ఞానము కలుగుటకు కారణము ) 

“తన్నిమిత్తం త్వవయవ్యభిమానకి” 4.2.83. 

అవయవ్యభిమానః= శరీరేంద్రియా ద్యనాత్మపదార్భములందు 
ఆత్మాభిమానము - (శరీరాదులే తానని కలుగుజ్ఞానము), తన్నిమిత్తం 
దోషకారణములైన విషయములందు కలిగెడి మిథ్యాజ్ఞానమునకు కారణము. 

శరీరవేం యాత్మయను మిథ్యాజ్ఞానియే కొన్నివివషయంములు 
సుఖసాధనములనియు వేరొకకొన్ని దుఃఖసాధనము లనియు తలంచును. 
శరీరాత్మలు పరస్పరము భిన్నములను వివేకి విషయములు సుఖసాధనములని 
యెంచడు. తత్వవిదులు పరమాత్మ యందుండి యంతకు మించిన 
సుఖసాధనము నన్యమును జూడక యట రంజింతురు. కాబట్టి శరీరాదులలో 
నాత్మజ్ఞానము కలవారికే విషయములందు మిథ్యాజ్ఞానము కలుగును. 
అందువలన శరీరమున నాత్మాభిమానము వైషయిక మిథ్యాజ్ఞానమునకు 
కారణమని యెటిగి మముక్షువులు ఆత్మతత్వజ్ఞానమును సంపాదింప వలయును. 

(అవయవ పరీక్షణ) 

“విద్యా౭_ విద్యా ద్వై విధ్యాత్‌ సంశయః” 4.2.4. 

విద్యా౭_ విద్యాద్వె విధ్యాత్‌ = ఉవలద్ది, యనువ లబ్ది యను 
సదసద్విషయములు రెండు విధములగుటచే, సంశయః= పరమాణు పుంజము 
కంటె వేరుగా నొక యవయవి యున్నదా? లేదా? యని సంశయము. 

ఉపలబ్ధ్బమగు వస్తువు ఒకచో నదియుండి యుపలబ్ధమగును. 
మతియొకచో నదిలేకుండియు నుపలబ్ధి మగును. ఉదా; - సరస్సున 
నుదకముండి యుపలబ్ధమగును. ఎండమావులలో జలము లేకున్నను 


Scanned by CamScanner 


200 న్యాయ దర్శనము 


నదియున్నట్లుపలబ్ధమగును. ఈ విధముగానే యొకచో వస్తువుండియు 
నుపలబ్ధిము కాదు. అందువలన నుపలబ్ధిమగు నవయవియు నున్నదా? లేదా? 
యని సందియము కలుగును. 

పరమాణు పుంజమునకు మించి యొండు అవయవి లేదని పూర్వపక్షము 
కలదని సిద్ధాంతము. 

'తదసంశయః పూర్వ హేతు ప్రసిద్ధిత్వాత్‌ 4.2.5. 

పూర్వహేతు ప్రనిద్దత్వాత్‌ = పూర్తోక్తహేతువులచే నవయవి 
సిద్ధించుటవలన, తదసంశయః = సంశయము తగదు. 

కొండొకవస్తువును గురించి సామాన్యముగా తెలిసి విశేషముగా 
తెలియకున్న నందు సంశయము కలుగును. సంశయ లక్షణము నిట్లే పూర్వము 
వర్ణించియుంటిమి. ద్వితీయాధ్యాయమున నవయవిని గురించి యనేక 
హేతువులను ప్రదర్శించి యదియున్నదని విశేషరూపమున సిద్ధపరుపబడినది. 
కాబట్టి విశేషరూపమున తెలిసిన విషయమున సంశయము కలుగనేరదని 
సిద్ధాంతి యభిప్రాయము. 
పూర్వపక్షము : - 

“వృత్యనుపపత్తే రపి తర్దినసంశయః” 4.2.6. 

తర్చిః అట్లయిన, వృత్యనుపపత్తేరపి = అవయవి యవయవములలో 
నుండు పొసగనందుననే, నసంశయః= సంశయమేర్పడదు. 

అవయవము లందుండు నవయవి యా యవయవములలో 
ప్రత్యవయవము నందును సంపూర్ణముగా నుండునా? లేక కొంతభాగమే 
యుండునా? అవయవి సంపూర్ణముగ ప్రత్యవయవ మున నుండు 
ననవలనుపడదు. కారణమేమన, అవయవము లణుపరిమాణము కలవి 
అవయవి వువాత్పరిమాణముకలది. అణువరిమాణమున 
మహతృ్సరిమాణమెట్లుండగలదు? సంపూర్ణముగ నుండక యేకదేశముగ (కొంత) 
ఉండు నందుమా! యదియును పొసగదు. ఏకదేశమన్నను అవయవమన్నను 
ఒక్కటియే. ఇట్లు ఒక యవయవమున మటియొకటి, అందింకొకటి యని 
అనవస్థ యేర్చడును. కాబట్టియవయవములందు తద్భిన్నముగా నవయవి 
యొకటి లేదనియే తేలుచున్నది. అందువలననే సంశయము తగదని 
యనవలసివచ్చును. 


అవయవములో నుండకున్నను అవయవివేరుగా నుండుటచే సంశయ 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము 201 
మేర్చడవచ్చు నందురేని, 


62 


పృథక్‌ చాయవవేభ్యోల_ వృత్తే” 4.2.7. 

అవయవేభ్యఃపృథక్‌ = అవయవములను విడిచి యన్యస్థమునను, అవృత్తేః 
= అవయవి యండనందున సంశయ మేర్చడదు. 

అవయవములందు అవయవియుండునట్లు అవయవములను 
విడిచియన్యస్థలమున నున్ననది అవయనియే యననొప్పదు. కాబట్టి అవయవియే 
లేనందున సంశయము కూడదనుట సిద్ధము. 

అవయవి అవయములకంటె భిన్నమై వాని యందు గానీ, తదితర 
స్థలమునగానీ సిద్ధింపకున్న సిద్ధింపకుండనిండు కాని, యభిన్నమై తాదాత్య్యమున 
నవయవి యవయవములం దేయుండరాదు? ఉండవచ్చును. కాబట్టి 
సంశయము సిద్ధించు నందురేని, 

“నచావయవ్యవయవాః” 4.2.8. 

అవయవీ = అవయవి, అవయవాఃనచ = అవయవములకు భిన్నము 
కాదు. 

అవయవము ధర్మమే అవయవియని వ్యవహరింపబడును. ఈధర్మధర్మి 
భావము సైతము భేదములేనిచోట వర్తింపదు. తాదాత్యమునందు ధర్మధర్మి 
భావము కలుగదు. తనకుతాను ధర్మమెట్లగును? అవయవి అవయవాభిన్నమన 
నేమి? తంతువు వస్తమా? కపాలములు ఘటమా? యొన్నడును కాదు. కాబట్టి 
అభిన్నమనుటయు సంభవింపదు. ఏవిధముగను నవయవి సిద్ధింపనందున 
సంశయము పొసగదనవలెను, 

ఉత్తరపక్షము : - 

“ఏకస్మిన్‌ భేదాభావాత్‌ భేదశబ్ద ప్రయోగానుపపత్తేర ప్రశ్నః” 4.2.9. 

ఏకస్మిన్‌ = ఒకటియన అవయవియందు, భేదాభావాత్‌ = భేదము 
లేనందున, భోద శబ్బ (వయోగానువవత్తేః= భోద శబ్బ మును 
(ప్రయోగింపవలనుపడదు. కాబట్టి, అప్రశ్నః= అవయవి అవయవముందు 
సంపూర్ణముగా నుండునా? లేక యేకదేశమున నుండునా? యను ప్రశ్నము 
సరికాదు. 

అనేకమును సంపూర్ణముగ (గ్రహింపవలసి వచ్చునపుడు కృత్సృశబ్దమును 
ప్రయోగింతురు. అనేకములో నొకదానిని చెప్పవసిన సమయమున ఏకదేశము 
అందురు. కాబట్టి కృత్న్న - ఏకదేశ శబ్దము అవయవి విషయమున ప్రయోగింప 


Scanned by CamScanner 


202 న్యాయ దర్శనము 


వలనుపడదు. అవయవి యొక్కటియె” అనేకముకాదు. అనేకముగా భిన్నముకాని 
వస్తువునందు, భేదమున్న తావులో ప్రయోగింపదగు కృత్న్న ఏకదేశశబ్దము 
(ప్రయోగించుట యుక్తముకాదు. అందువలన అవయవి ప్రత్యవయవమునందు 
కృత్న్నుముగా (సంపూర్ణముగా) నుండునా? లేక ఏకదేశముగా నుండునా? 
యని ప్రశ్నించుటయే యొప్పదు. 

“అవయవాంతర భావే£_ ప్యవృత్తే రహేతుః” 4.2.10. 

అవయవాంతరాభావేల_ పి = మరియొక యవయవ మున్నప్పటికి అవృత్తే 
= అవయవి అవయవములందుండ నందున, అహేతుః= అవయవాంతర 
సద్భావము హేతువుకాదు. 

మరియు, అవయువికి అవయవాంతరములున్నవని యొకవేళ 
కల్పించనను, అవయవికి అవయవములందు వృత్తి నంగీకరింప వలనుపడదు. 
వృత్తినియామక సంబంధమట కానరాదు. సాక్షాత్సంబంధము వృత్తి నియామక 
సంబంధమగును. అవయవికి అవయవములతో సాక్షాత్సంబంధమొండు 
కానరాదు. ఒకదానికి అనేకమునందు ఆశ్రయాణశిత సంబంధలక్షణముగల 
ప్రాప్తి వృత్తి యనబడును. ఏది దేనియందు స్వస్వరూపమును బొందగలుగునో 
యది దాని కాశ్రయము. కార్యము కారణ ద్రవ్యమునందు స్వస్వరూప మును 
బొందును. కాబట్టి కారణద్రవ్యము కార్యమునకు ఆశ్రయము. కార్యము 
ఆ(శ్రితము. కాబట్టి అవయవియెక్కడ ఎట్లుపలబ్ధమయిన నట్లంగీకరింప 
వలయును సమస్తావయవములందును ఆ(శ్రయాగశిత భావసంబంధము 
(సమవాయుము)తో అవయవి యుపలబ్ధ మగుచున్నట్లు ద్వితీయాధ్యాయమున 
('సర్వాగహణ మవయవ్యసిద్ధేః 2.1.34.) చక్కగా వివరింపబడినది. కాబట్టి 
దోషములేదని భావము. 
పూర్వపక్షము : - 

“కేశ సమూహే తైమిరికోపలబ్ధీవత్‌ తదుపలబ్ధిః” 4.2. 11. 

కేశసమూహే = కేవసముదాయమునందు, త్రెమిరికోపలబ్ధివత్‌ = 
తిమిరమను నేత్రరోగముగల వ్యక్తికి చాక్షుషజ్ఞానము కలుగునట్లు తదుపలబ్ధి= 
పరమాణు పుంజాత్మకమగు నవయవియు చక్షువుచే తెలియబడును. 

నేత్రములందు తిమిర (చీకటి) రోగము కలవాని కొక్కొక్క కేశము 
కనిపింపకున్నను కేశములు చేర్చి గుంపుగా జేసిన నతనికి కనిపించును అట్లే 
ప్రత్యేక పరమాణువు చక్షుర్లోచరము కాకున్నను పరమాణు పుంజము 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము 203 


మాత్రమెల్లరి నేత్రములకు గోచరింపగలదనిన హాని యుండదు. కాబట్టి ఘట 


పటాదుల యుపలబ్ది అవయవి విషయము కాక పరమాణు పుంజ విషయకమని 
యంచవయును. 


ఉత్తరపక్షము : - 

“స్వవిషయానతిక్రమేణేంద్రియస్యపటు మంతభావాత్‌ విషయ 

(గహణస్య తథాభావోనావిషయే ప్రవృత్తికి 4.2.12. 

ఇంద్రియస్య= ఇంద్రియమునకు, స్వవిషయానతిక్రమేణ = స్వవిషయము 
నతిక్రమింప వీలుకానందున, పటుమందభావాత్‌ = ప్రకృష్ణ నికృష్ట 
భావమువలన, విషయ(గ్రహణస్య= విషయగ్రహణ మునకు, తథా భావః= 
ప్రకృష్ణ నికృష్ణ భావము కలుగును. ఆ విషయమే = ఉపలబ్ధి యోగ్యముకాని 
విషయమునందు, న ప్రవృత్తిః= ప్రవృత్తి కలుగదు. 

ఇంద్రియములు పటుత్వముకలవియై యుండును. లేదా పటుత్వములేక 
మందస్వభావము కలవియై యుండును. ఇట్లు ఇంద్రియములందు బలమున్నను, 
లేకున్ననునవి స్వవిషయములనే గ్రహించును. అన్య విషయములను గ్రహింపవు. 
ఎంతబలము గలదైనను చక్షువు తనకు విషయముకాని గంథమును 
(్రహింపనేరదు కదా! ఇంద్రియమున శక్తి (పటుత) బాగుగా నున్నపుడు 
సూక్ష్మవిషయమును గ్రహింపగలుగును. శక్తి తిరిగి మందమైయున్న స స్థూల 
వస్తువునే గ్రహింపగలుగును. నేత్రమునందు దోషము లేకున్న కేశము 
నూళకుముయయ్యు గోచరము కాకపోదు. వన్తు వింద్రియముచే 
(గహింపబడవయునన్న దానియందు మహత్వముండవలెను. కేశమునందది 
యున్నది. అందువలననే యది చక్షుర్లోచరమగు చున్నది. అట్టి మహత్వము 
పరమాణువునందు లేదు. కాబట్టి యది (గ్రహింపబడదు. పరమాణు 
పుంజముకంటె భిన్నముగా ఘటము -పటము నని యుపలబ్ది కలుగుచున్నది. 
ఆ యుపలబ్ధివలన అవయవి పుంజాతిరిక్తముగా నున్నదని తెలియును. 

పూర్వపక్షము : - 

“అవయవావయవి ప్రసంగశ్రైవమా ప్రలయాత్‌” 42.13. 

ఏవమ్‌ = ఇట్లవయవి నంగీకరించిన, అప్రలయాత్‌ = ప్రలయ పర్యంతము, 
అవయవావయవి ప్రసంగః= అవయవావయవి ప్రసక్తి కలుగును. 

అవయవి నంగీకరించు పక్షమున,-ఘటము దాని యవయవ ముకు 
అవయవియగును. దాని యవయవములును వాని యవయవములకు 


Scanned by CamScanner 


204 న్యాయ దర్శనము 


అవయవులు. ఇట్లే యా యవయవములును వాని యవయవములకు 
అవయవులగును. ఇట్లు పోగా పోగా ప్రలయ మున విశ్రాంతి కలుగును. 
సర్వభావ వస్తువుల వినాశము ప్రలయ మనబడును. ఇట్లు సర్వనాశము 
కాగా భావ పదార్థములుండనందున పునఃసృష్టి కలుగనేరదని చెప్పవలెను. 

ఉత్తరపక్షము : 

“న Higa సద్భావాత్‌” 4.2. 14. 

అణుసద్భావాత్‌ = మూలకారణమయిన పరమాణు వుండుట వలన, 
ప్రలయః న = ప్రళభయముండదు. 

అవయవ రహితములైన పదార్థములు నశింప వీలులేనందున, సమస్త 
భావపదార్థముల నాశము ప్రళయ మనజనదు. సమస్త భావపదార్థముల నాశము 
ప్రళయ మనబడును. మృణ్మయములగు ఘటము, శరావము (మూకుడు) 
మున్నగు వస్తువులు నాశమును బొందిన మృత్తికలో విలయమగును. అట్లే 
కుండలాదిభూషణములు నాశమై కనకమున నంతర్భూతము లగును. వీని 
కన్నిటికి మూల కారణము ప్రకృతి యను పేరుగల పరమాణువులు. అవి 
నిరవయవములు. వానిలో నవయవావయవి అను భావముండదు. ఈ మూల 
కారణమయిన (ప్రకృతియందు సమస్త కార్యపదార్థములు లయించును 
(అప్యయమందును) ఆ మూలకారణమైన (ప్రకృతి కారణము లేనిదగుటచే 
నశింపదు. అదియే భావపదార్థముల అవయవావయవి భావ ప్రసంగమునకు 
విశ్రామస్థానము. అది ప్రలయమునందు నుండును. కాబట్టి పునః సృష్టి 
కలుగుటకెట్టి యాటంకము నుండదు. 

“పరంవాట్రుటేః 4.2.15. 

త్రుటేః = త్రసరేణువుకంటె, పరం = సూక్ష్మము 

గవాక్షాది ఛిద్రమునుండి ప్రసరించు సూర్య కిరణములలో నెగురుచుండు 
దుమ్మురేణువు త్రసరేణువు (త్రుటి) అనబడును. తైత్తిరీయ, చాందోగ్య 
ఉపనిషత్తులలో చెప్పిన క్రమము ననుసరించి వైదికులీ త్రుటినుండియే 
పంచమహా భూతోత్పత్తి నంగీకరింతురు. ఈత్రసరేణువునకు కారణమగునది 
ద్వణుక మనబడును. ఈద్వణుకమునే సాంఖ్య, యోగ వేదాంతములో 
తన్మాత్రమనియు, భూతసూక్ష్మమనియు నందురు. ఈద్వ్యణుకమునకు 
కారణభూతమైన నిరవయవసూక్ష్మ ద్రవ్యము పరమాణు వనబడును. విభజింప 
వీలుపడని యత్యంత సూక్ష్మ్యమగు నిరవయవ పదార్థము పరమాణువన్నమాట 


Scanned by CamScanner 


ర్‌ 
చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము. 20 


పూర్వపక్షము : - (సర్వశూన్యవాది) 

“ఆకాశవ్యతిభేదాత్‌ తదునుపపత్తిక” 4.2. 16.. 

ఆకాశ వ్యతిభేదాత్‌ = ఆకాశ మంతః సమావిష్టమై యుండుట వలన, 
తదనుపపత్తిః= ప్రలయమున పరమాణువు లుండుననుట యుపపన్నముకాదు. 

ఆకాశము యొక్క అంతఃనమావేశము వ్యతిభేదమనబడును. 
ఘటపటాదులవలె నాకాశముచే వ్యతిభిన్నమగునదంతయు సావయవము 
కావలసియుండును. పరమాణువులును ఆకాశ వ్యతిభిన్నములగుట వలన 
ననియు సావయవములగును. సావయవము ప్రలయమున నశించుననుట 
(ధువము, కాబట్టి పరమాణువులు ప్రలయమున నుండుననుట పొసగదు. 

“ఆకాశా సర్వగతత్వంవా” 4. 2, 17. 

వా = అట్లుకాని పక్షమున, ఆకాశాసర్వగతత్వం = ఆకాశము సర్వగతము 
కాదని యంగీకరింపవలసి వచ్చును. 

ఆకాశము పరమాణువునందు లేదందురేని యదిసర్వగతము కానేరదు. 
ఆకాశము నర్వగతమనుట నిర్వివాదము. కాబట్టి వరమాణువు 
సాయవయమనియే యంగీకరింపవలెను. 

ఉత్తరపక్షము : - 

“అంతర్చహిశ్చ కార్యద్రవ్యస్య కారణాంతర వచనాత్‌ 

అకార్యేతదభావకి” 4.2.18. 

కారణాంతర వచనాత్‌ = బహిరంతః శబ్దములచేత కార్యముకంటె 
భిన్నమైన యవయవ లక్షణములుగల కారణవిశేషము చెప్పబడుట వలన, 
కార్యద్రవ్యస్య = కార్యద్రవ్యమునకే, అంతర్చహిశ్చ = లోప, వెలుపలుండును. 
అకార్యే= కార్యద్రవ్యము కానిదానియందు, తదభావః= అంతరబాహ్యము 
లుండవు. 

అవయవాంతరములచే పిహితమగు (కప్పబడు) అవయవము అంతః 
శబ్దముచే వ్యవహరింపబడును. అట్లు కప్పబడకుండు నవయవము బహిః 
శబ్దముచే చెప్పబడును. సంస్కృతమున వ్యవహితా వయవములు, వ్యవధాయ 
కావయవములు (అంతర్భహిః) అనబడును. తెలుగున లోపల, వెలుపల 
అనబడును. ఈ యంతర్భహిర్యువహారము సావయవములగు కార్యద్రవ్యములకే 
వర్తించును. కాబట్టి ఆకాశము కార్య దవ్యమునందంతః సమావిష్టమై తద్వతి 
భిన్న మనబడును. నిరవయవము లయిన పరమాణువుం దీయంతర్భ 


Scanned by CamScanner 


206 న్యాయ దర్శనము 


హిర్యవహారమే యనుపపన్నము కాబట్టి 'ఆకాశవ్యతిభేదాత్‌ అని చెప్పినది 
యుక్తముకాదు. 

“శబ్ద సంయోగ విభవాచ్చ సర్వగతమ్‌” 4.2.19. 

శబ్బసంయోగ విభవాత్‌ = శబ్దమువలె మూర్తద్రవ్య సంయోగము 
విభుభావము (సర్వత్ర ఉండుట) వలన, సర్వగతమ్‌ = ఆకాశము సర్వగతము. 

శబ్దము లాకాశమున సర్వత్ర ఉండును. శబ్ద సంయోగములేని 
తావొండునులేదు. అట్లే శబ్దాశయ మగు నాకాశము యొక్క సంయోగమును 
సర్వమూర్తద్రవ్యములకు నుండుననుట నిర్వివాదము. సర్వ మూర్తద్రవ్య సంయోగ 
ముండుటవలననే ఆకాశము సర్వగత మనబడుచున్నది. సర్వాంతః 
సమావేశమువలన కాదు. 

ఆకాశము సర్వగతమగునెడ ప్రతిఘాతియు, గతి మంతమునగు (దవ్యముచే 
నదియే మరలింపబడదు? దానిచే గతిమంతమగు (ద్రవ్యమే నిరోధింపబడదన, 

“అవ్యూహావిష్టంభ విభుత్వాని చాకాశధర్మాఃి” 4.2.20. 

అవ్యూహావిష్టంభవిభుత్వాని = అవ్యూహము, అవిష్టంభము, విభుత్వమునను 
నీ మూడును, ఆకాశధర్మాః= ఆకాశమునందలి యసాధారణ ధర్మము. 

ఎదురుతాకిడిచే వెనుకకు మరలుట వ్యూహమన బడును. దానికి 
భిన్నమైనది అవ్యూహము. ముందునకు పోకుండు నట్లడ్డగించుట విష్టంభము. 
అదికానిది అవిష్టంభము. సర్వమూర్త ద్రవ్యములతో సంయోగము విభుత్వము. 
స్పర్శగలిగిన (ద్రవ్యము గతిమంతమగు (ప్రతిభాతి (ద్రవ్యముచే 

నెదుర్మొనబడివ్యూహాంతరమును. బొందును గతిమంతమగు ద్రవ్యము 

నడ్డగించును. ఉదా: - ఉదకము స్పర్శగలదగుటచే గతిమంతమగు ప్రతిఘాతి 
ద్రవ్యమైన నావచే నెదుర్కొనబడి వెనుకకు మరలును. నావలను ముందునకు 
పోనీక యాపును. ఆకాశమట్లుకాక నిఃస్పర్భ మగుటచే స్పర్శవంతమగు 
ద్రవ్యమున నుండు గుణము లందేల యుండదని శంకింపరాదు. కాబట్టి 
ఆకాశము సర్వగతమైనను అవ్యూహాది విశేష గుణములు కలదగుట వలన 
నెట్టి దోషమును లేదు. 

పూర్వపక్షము : 

“మూర్తిమతాంచ  సంస్థానోప పపత్తేరవయవసద్భా $42.21, 

మూర్తిమతాం = పరిచ్చిన్న పరిమాణముగల (ద్రవ్యములకు, సంస్థానోపపత్తేః 
= అవయవ సన్నివేశ విశేష ముపపన్న మగుటవలన,. అవయవ సద్భావః= కా 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము 207 


పరమాణువున నవయవము లుండవలయును. 
సర్వగతముకాని ద్రవ్యముల పరిమాణము మూర్తి యనబడును. అట్టిమూర్తి 
పరిచ్చిన్న పరిమాణముగల పదార్థములు సంస్థానము గలవైయున్నవి. 
వుటపటాదున్నియు నిందులకు “దృష్టాంతములు. సంస్థానము అన 
నవయవసన్నివేశ విశేషము. అది సావయవ వస్తువులందే యుండగలదు. 
పరమాణువు సర్వగతము కాకపోవుటచే నదియు మూర్తి - పరిచ్చిన్న 
కరినూణమొ కలదేయగును. కాబట్టి యదియు సావయవి కావలయును. 
సంయోగోప పత్తేశ్చ” 4.2. 22. 
సంయోగోపపత్తేః= ద్వణుకోత్పత్తికి కారణమైన అణుద్వయ సంయోగ 
ముపపన్న మగుటవలనను. 
మతియు, ద్యణుక ముత్సన్నము కావలయుననిన రెండు పరమాణువుల 
సంయోగ మంగీకరింపవలయును. ఆ సంయోగము పరమాణువు సావయవ 
మయిన కలుగగదు. లేకున్న కలుగనేరదు. సంయోగము వ్యాప్యవృత్తి కాకపోవుట 
వలన పరమాణువు లొండొంటితో నేదోయొక యంశమున (ఏకదేశమున ) 
సంయోగము నందగలవు, ఏయంశమున నవి సంయుక్తము లగునో ఆ 
యంశము అవయవమే యగును కాని మరియొండు కాదు. కాబట్టి పరమాణువు 
సావయవమే. 
ద్వణుకోత్పత్తికి కారణమయిన పరమాణువుల పరస్పర సంయోగము 
' వ్యాష్యవృత్తియా? లేక అవ్యాష్యవృత్తియా? వ్యాప్యవృత్తి యందుమేని యొక 
పరమాణువు మజియొక పరమాణువుతో సంపూర్ణముగ సంయుక్తమై రెండు 
' పరమాణువులను సమాన దేశ వర్తులగును. ద్వణుకమున ప్రథిమానము = 
_ పృథుత (వృద్ధి) యుండనేరదు. కాబట్టి ద్యణుకము సైతము అణువేయగును. 
' అట్లుకాక సంయోగము అవ్యాహష్య వృత్తి యందుమా) పరమాణువు సావయవము 
: అవయవములుకలది) అగును. సంయోగి యగుటవలన పరమాణువు 
' అవయవము కలదే యగును. ఘటమువలె అని యూహింపనగును; 
ఉత్తరపక్షము : 
నా కాళ దనవస్థానుపపత్తే శ్చాప్రతిషేధః” 4.2.28. 
అనవస్థాకారిత్వాత్‌ = అనవస్థకు హేతువగుటచేతను, అనవస్థానుపత్తేశ్చ 
= అనవస్థ యుప పన్నము కాకపోవుట చేతను. అప్రతిషేధః= పరేమాణువు 
'' నిరవయవమనుట ప్రతిషేధింపవలను పడదు. 


' 
శీ 
శి 


Scanned by CamScanner 


208 న్యాయ దర్శనము 


పరమాణువు సావయవమని యంగీకరించిన అవయవధారకు 
విశ్రాంతియుండనేరదు. అందువలన అనవస్థయేర్చడగలదు, అది యుక్తము 
కాదు. యుక్త మందుమేని మేరువు సర్షపము (ఆవగింజ) నను రెండును 
అనంతావయవములు కలవగుటచే దమానముతడును. ఈ దోషమును 
వారించుటకు అవయవధార యొకచో విశ్రాంతి నొందునని యంగీకరింపక 
తప్పదు. ఇక నవయవవిభాగము కానేరదని యెటనాగుదుమో యదియే 
పరమాణువు. అందు అవయవములు లేవు కాబట్టి పరమాణువు నిరవయవ 
మనుట సిద్దము. 

పరమాణువు నిరవయవమైన ద్వ్వణుకోత్పత్తికి హేతువయిన 
సంయోగముపపన్నముకాదు కావున నది సావయవమే యనుట యుచితము 
కాదు. సంయోగము వ్యాప్య వృత్తియైనను లేక అవ్యాపష్య వృత్తియైనను 
ఉభయవిధములందును. దోషము లేదు. వాస్తవమున ప్రదేశము నాక్రమించు 
ద్రవ్యము మణియొక ప్రదేశవంతమగు ద్రవ్యముతో సంయుక్తమైనపుడా 
సంయోగము అవ్యాప్యవృత్తియగును. నిప్పదేశ వంతమగు ద్రవ్యముల 
సంయోగము అట్టిదికాదు. పరమాణువుల నిష్ప్రదేశము. కాబట్టి పరమాణువుల 
సంయోగము అవ్యాపష్యవృత్తి కానేరదు. పరమాణుద్వయ సంయోగము 
అవ్యాష్యవృత్తి కానేరదు. పరమాణువులును సమానదేశ వర్తులగుటచే పృథుత 
యడ్డగింపబడు ననుటయు సరికాదు. సంయోగము వలన కలుగు పదార్థముల 
సమాన దేశత ప్రథిమో విరోధి కాదు. సమవాయము వలన కలుగు పదార్థ 
సమాన ప్రథిమా విరోధి. కుండలో రేగుపండ్లనుంచిన వాని సంయోగము 
వలన కుండకు, బదరీఫలముకు సమానదేశత కలిగినను బదరీఫలమున 
స్థాల్యము నది వారింపదుకదా! కాని, సమవాయ సంబంధమువలన 
దవ్యమునగల రూపరస గంధముల సమానదేశత వానిలో ప్రథిమానము 
నడ్డగించును. ద్వణుకములోని పరమాణువులు సమవేతములు కావు. కాబట్టి 
వాని ప్రథిమానమేల యడ్డగింపబడును? అందువలన పరమాణువు 
సంయోగము వ్యాహ్యవృత్తియెనను, లేక అవ్యాప్యవృత్తియైనను ఉక్తదోషములు 
కలగునేరవని భావము. సంయోగము అవ్యాప్యవృత్తి యనియే యెంచుము. 
అయినను పరమాణువు సాపయవము కావలసిన యవసరముండదు. తమః 
ప్రకాశములు సావయవములు కావు. కాని వాని సంయోగము అవ్యాప్యవృత్తియే. 
దిశకువలె పరమాణువునందు జెపాధికావయవ ములను కల్పించి 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము 209 


తత్సంయోగము నంగీకరించినను దోషముండ నేరదు. కాబట్టి పరమాణువులు 
నిరవయవము లనియే వివేకము. 


పూర్వపక్షము : - 
(విజ్ఞానవాది) 

“బుద్యావివేచనాత్తు భావానాం ' యథాత్యానుపలబ్ధి 

స్తంత్వ పకర్షణే పట సద్భావానుపలబ్ధివత్‌ తదనుపలబ్ధిః” 4.2.24. 

తంత్వపకర్షణే = తంతువులను వేరుచేసిన, పటసద్భావా నుపలబ్ధివత్‌ = 
వగస్రముస్థితి లభింపనట్లు, బుద్భ్యా= బుద్ధితో, వీవేచనాత్‌ = వివేచించి 
నందువలన, భావానాం = ఘటాది వస్తువు, యాథాత్యానుపలబ్లీః= సద్భావము 
ఉపలబ్ధముకాదు. కాబట్టి. తదనుపలబ్ధిః= ఘటపటాది వస్తువులే లేవు. 

వస్త్రము నందలి తంతువులను వేరుచేసిన తంతువులు తక్కవేరువస్త్ర 
మనునది స్వరూపమున గోచరింపదు. వాస్తవమున వ(స్త్రమను నొక 
భావములేదని తెలియుచున్నది. వస్తమని కలుగు ప్రతీతి మిథ్యాప్రతీతి యని 
భావము. వస్త్ర మనునది ప్రతీతిమాత్రమే కాని వస్తువొండు లేదని వివేకము. 
ఇట్లే యితర ఘటాది సమస్త భావపదార్థములును తత్వ బుద్ధితో విచారించిన 
వాని యాథాత్యము కనిపింపదు. వాస్తవమున నీ భావపదార్థములన్నియు నుండు 
పక్షమున గోవుకంటె భిన్నముగా అశ్వము ఉపలబ్ధమైనట్లు కపాల తంత్వాదుల 
కంటె వేరుగా ఘటపటాదులు ఉపలబ్ధము కావలసియుండును. అట్లు 
ఉపలబ్ధము లగుటలేదు. కావున నవి “యాధాత్య్యమున లేవని యెబుగ 
వలయును. ఇట్లు పరమాణువుల వరకు బుద్ధితో ప్రతిభావమును వేరుచేసి 
చూచిన స్టూలపదార్థము కాని, సూక్ష్మపదార్థముగాని యొక్కటియు 
స్వస్వరూపమున నుపలబ్ధములుకావు. అట్టియెడ వాని జ్ఞానమును యథార్థము 
కానేరదు. అందువలన 'విజ్ఞానము తక్క బాహ్యవస్తువు "లేదని భావము. 

ఉత్తరపక్షము : 

“వ్యాహతత్వా కహ 4.2.25. 

వ్యాహతత్వాత్‌ = వ్యాఘాత దోషదూషిత మగుటవలన, అహేతుః= బుద్ధితో 
వివేచించుట వలని ననుహేతువు అహేతువు. 

పీ బుద్ధితో వివేచించినందువలన పదార్ధము యాథాత్యము ఉపల 
బ్ధముకాదో ఆబుద్ధి యథార్థమా లేక అయథార్థమా యథార్థ మగునెడల 
బుద్ధియాథాత్యము ఉపలబ్ధమైనట్లగుచున్నది. అట్టియెడ 'సర్వభావము 


Scanned by CamScanner 


210 న్యాయ దర్శనము 


యాథాత్యమనుపలబ్ధమనుట విరుద్ధము - వ్యాహతమగును. అయథార్థమగు 
నెడల స్వయమ్‌ అయథార్థమై "యన్యభావముల యధథాత్యము నెట్లు 
సిద్ధపరుపగలుగును? కాబట్టీ రెండవ పక్షము సుతరాం విరుద్ధమగును. 
ఇంతల! బుద్ధితో చేయబడు వివేచనము సావధికమా? నిరవధికమా? 
వివేచనము నిరవధిక మెన్నడును కాదు. కాబట్టి సావధికమే కావలయును. 
పట వివేచనమునకు తంతువులు అవధికాకున్న "నదియెట్లు వివేచింపనగును, 
సావధిక పక్షమున నేది అవధియగునో అది యాథాత్యమున (స్వస్వరూపమున) 
నుపలభ్ధి మగుటచే సర్వ భావము యనుపలబ్ధి యనుట వ్యాహత మగును. 
కాబట్టి బుద్ధితో వివేచించిన సర్వభావము యాథాత్యముపలబ్ధము కాదనుట 
యుక్తము కాదని తెలియుచున్నది. 

బుద్ధితో వివేచించినచో తంతువు కంటె వస్త్రము వేరుగా సిద్ధము 
కాదనుటయు తగదు. ప్రతీతి. అర్ధక్రియయను నీ రెంటిద్వారా అది సిద్ధించును. 
తంతువులవలన పటము కలుగునను ప్రతీతి లోకసిద్ధమే. తంతువులకంటె 
పటము వ్యతిరిక్తముకాకున్నచో నిట్టిప్రతీతి కలుగదు 'తంతువులుపటము' అని 
కలుగవలసి యుండును అర్ధక్రియ యన ప్రయోజనసిద్ధి వస్త్రము వలన సిద్ధించు 
ప్రయోజనము తంతువుల వలన సిద్ధింపదు. వ(స్రముచే నొకవస్తువు 
కప్పబడినట్లు తంతువులచే కప్పబడునా? ఘటముచే జలనయ నాదులు 
సిద్ధించునట్లు కపాలముల వలన నగునా? కాబట్టి తంతువులకంటె వస్త్రము, 
కపాలములకంటె వుటము వ్యతిరిక్తవునుట తేటతెల్లము, ఇట్లే 
సర్వభావపదార్థములును స్వకారణములకంటె భిన్నములనియే తెలియనగును. 
కారణముకంటె భిన్నముగా వస్తువుల యాథాత్యములు గోచరము లగుటచే 
వానియుపలబ్దులును, యథార్థము లగును. కాబట్టి బాహ్యఆకారము లేకున్నను 
ఉన్నట్లు గోచరించి వస్తువులు మిథ్యాభూతము లైనందున విజ్ఞానమొక్కటి 
సత్యమనుట ప్రమాణ విరుద్ధమని భావము. 

“తదాశయత్వాదప్పథగ్‌ గ్రహణమ్‌” 42.26, 

తదాశ్రయత్వాత్‌ = తంత్వాదులాశ్రయములగుటవలన, అప్పథక్‌ (గహణమ్‌ 
= పటాది వస్తువులు వేరుకానేరవు. 

పరస్పర మాగశ్రయాశ్రిత భావసంబంధములేని వస్తువులు ఒకదానికంటె 
నొకటి భిన్నముగా (గ్రహింపబడును. ఘటము పటముకంటె వేరుగా 
సిద్ధింపగలదు. పై సంబంధమున్నయెడల నట్లు వేరుగా గ్రహింపబడవు. 


[1111 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము 211 


కార్యకారణము ఆ(శ్రయా॥్రిత భావ సంబద్ధము. అందా[(శితములు ఆశ్రయమును 
విడిచి యన్యత్ర వేరుగా నాత్మసిద్ధిని బోందనేరవు. కాబట్టి తంత్వాదులకంటిె 
పటాదులు భిన్నములయ్యు వేరుగా (గహింపబడవని భావము. 

“ప్రమాణ తశ్చార్ధ ప్రతిపత్తే” 4.2.27. 

ప్రమాణతః= ప్రత్యక్షాది (ప్రమాణము వలన, అర్థప్రతిప పత్తేః= వస్తుజ్ఞానము 
కలుగుట వలన. 

ప్రమాణమువలన తెలియబడు దానిని కాదన వశము కాదు. ఘటపటాది 
పదార్థములు విజ్ఞాన వ్యతిరిక్తములుగా ప్రమాణము వలన తెలియబడుచున్నవి. 
వ్యతిరిక్తము కాకున్న నట్లెల తెలియనగును? శశ విషాణాదులు (కుందేటి 
కొమ్ము) ఎట్ననైన నుపలబ్ధిము లగుచున్నవా? కాబట్టి, ప్రమాణము వలన 
పదార్థము విజ్ఞాన వ్యతిరిక్తములుగా తెలియచుండగా కాదనుట తగదు. 

“ప్రమాణానుపపత్తుపపత్తిభ్యామ్‌” 4.2. 28. 

సాధించు ప్రమాణము యుపపత్యనుపపత్తుల ద్వారా పదార్థము విజ్ఞాన 
'వ్యతిరిక్తమునుట యనుపపన్నము కాదు. 

“సర్వభావపదార్థములు విజ్ఞాన వ్యతిరిక్తములు కావు అని చెప్పు వ్యక్తి 
తాజెప్పు వాదమును సాధించుట క్షేదెన ప్రమాణ మంగీకరించునా? లేదా? 
చెప్పవలసియుండును. ప్రమాణ మంగీకరింపని పక్షమున తాజెప్పునది 
సిద్ధింపనేరదు. అట్టిదాని నెవరంగీకరింతురు? ప్రమాణమొండు కలదనిన 
విజ్ఞానవ్యతి రిక్తముగా తానంగీకరించిన (ప్రమాణమే సిద్ధించుచున్నదిగదా? 
కాబట్టి సర్వభావ పదార్థము విజ్ఞానమే యనుట అయుక్తము. 

'పూర్వపక్షము : 

“స్వప్పవిషయాభిమానవ దయంప్రమాణప్రమేయాభిమానః” 4.2. 29. 

స్వప్న విషయాభిమానవత్‌ = స్వప్నమున విషయములు లేకున్నను 
వానిజ్ఞానము కలుగునట్లు, అయంప్రమాణ ప్రమేయాభిమానః = ఈ ప్రమాణ 
ప్రమేయజ్ఞానము కలుగును. 

కలలో వస్తువులుండవు' కాని సంస్మారబలమున ఉన్నట్లు భాసించును. 
అట్లే జాగ్రదవస్థవయందును ప్రమాణ ప్రమేయములు వాస్తవమున లేకున్నను 
అనాది వాసనావిలమునే నున్నట్లు గోచరించును. కల్పనా మాత్రమున తోచు 

_ ప్రమాణ (ప్రమేయ భావము వాస్తవముకాదు. కాబట్టి విజ్ఞాన వ్యతిరిక్తముగా 
| నొక వస్తువును సిద్ధింపదు. 


Scanned by CamScanner 


212 న్యాయ దర్శనము 


“మాయాగంధర్వ నగర మృగతృష్టికావద్వా” 4.2.30. 

వా = లేక, మాయా......... వత్‌ = ఐంద్రజాలికునిచే నిర్మింపబడిన 
నగరమువలెగానీ, ఎండమావువలెగానీ, (ప్రమాణప్రమేయ భావమని 
యెరుంగునది. 

జాగ్రదవస్థ యందు గారడి వానిచే నిర్మింపబడు మాయా నగరాదులు 
వాస్తవములు కాకున్నను ఉన్నట్లు తోచును. ఎండమావులలో జలము లేకున్నను 
ఉన్నట్లు జ్ఞానముదయించును. అట్లే ఈఘటపటాది వస్తుజాతమును వాస్తవమున 
నయథార్థములయ్యు అనాదివాసనా బలముననున్నట్లు భాసించుచున్నవి. కాబట్టి 
విజ్ఞానమే సత్యము. దానికి భిన్నముగా భావపదార్థ మొండును లేదు. 

న్న్న 

“హేత్వభావాదసిద్ధి సిద్దికి 42.31. 

హేత్వభావాత్‌ = కారణము లేనందున, అనిద్ధిః= (ప్రమాణ 
(ప్రమేయాభిమానము సిద్ధింపదు. 

ప్రమాణ ప్రమేయ జ్ఞానము కార్యము. కాబట్టి దాని కొక కారణము - 
హేతువుండవలయును. కారణములేని కార్యమొండు కానరాదు. విజ్ఞానవాది 
మతమున ప్రమాణప్రమేయాభిమానమునకు కారణము కనిపింపదు. విజ్ఞానము 
తక్క మణియొక భావమే వారి మతమున నంగీకరింపబడదు. విజ్ఞాన మొక్కటే 
ప్రమాణ ప్రమేయ జ్ఞానమునకు కారణము కాజాలదు. విచిత్రమైన అనాది 
వాసన దానికి కారణమందురేని, ఆ వాసన విజ్ఞాన వ్యతిరిక్తమా? లేక 
అభిన్నమా? వ్యతిరిక్తమనిన విజ్ఞాన వ్యతిరిక్తముగా నొక భావపదార్థము 
సిద్ధించును. అప్పుడు విజ్ఞాన వ్యతిరిక్తము లేదనుట వ్యాహతమగును. వాసన 
వ్యతిరిక్తముకాని పక్షమున విజ్ఞానమువలన నానా విచిత్ర వస్తుజాతమెట్లు 
ఉత్పన్నమగునో చెప్పవలసియుండును. స్వరూపమున విచిత్రముకాని విజ్ఞానము 
విచిత్రము కావలసి వచ్చును. మటియు నీ వాసనదేనిది? అదియొకదానికి 
సంబంధించినది కాని వక్షమున వాననయే కాజాలదు” వానన 
నిర్విషయకమనుట తగదు. భావజాతమునకు సంబంధించిన దందుమా? 
అప్పుడు విజ్ఞాన వ్యతిరిక్తముగా భావజాతము సిద్ధించును. కాబట్టి విజ్ఞానమెట్లు 
పరమార్థమో యట్లే విజ్ఞాన వ్యతిరేకముగా భావజాతమును పరమార ర్ధ సత్యమనియే 
భావింపవలయును. 

“స్మృతి సంకల్పవచ్చ స్వప్న విషయాభిమానః౯” 4.2. 32. 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము 218 


స్మృతి సంకల్పవత్‌ = స్మృతి సంకల్పవిషయమువలె, స్వవ్న 
విషయాభిమానశ్చ = స్వవ్న విషయజ్ఞానమును అసద్విషయముకాదు. 

పూర్వమొకమాటు ఎరిగిన విషయమును మరువ కుండుట స్మృతి 
యనబడును. పూర్వానుభూత విషయమును మరల చింతించుట సంకల్ప 
మనబడును. కాబటి ధీ స్మృతి సంకల్పము అసద్విషయములు కావు. అట్లే స్వప్న 
జ్ఞానమును అసద్విషయము కాదు. జాగ్రదవస్థయందు వేనిజ్ఞానము కలుగునో 
ఆవస్తువులే స్వప్నమున తికమకలుగా తెలియును. స్వప్నమున తనతల 
నరుకబడినట్లు చూతుమే! యది జా(గ్రదవస్థయందెన్నడు జరిగినదని 
పా! తల నరకబడుట మున్నగు విషయములు వేరువేరుగా 

లిసికొనియుందుము. ఆ విషయములే భిన్నక్రమమున స్వప్నమున తోచును. 
జ స్వప్పజ్ఞానము అసద్విషయమని యెంచి యట్లే ప్రమాణ ప్రమేయ 
జ్ఞాన మసద్విషయమనుట సముచితము కాదు. భావ పదార్థము లన్నియు 
వాస్తవములే. ప్రమాణ ప్రమేయ జ్ఞానమును వాస్తవమేయని భావము. 
అందువలన, పరమాణుపుంజ వ్యతిరిక్తముగా నాక యవయవి యున్నది. 
తన్మిథ్యాజ్ఞానము కారణముగా, చేతనాచేతనా త్మక బాహ్యవిషయములందును 
మిధ్యాజ్ఞానము కలుగుచున్నదని యెబుంగవలయును. 

“మిథ్యోపలబ్టే ర్వినాశస్తత్వ జ్ఞా జ్లానాత్‌, స్వప్న విషయాఖి 

మాన వినాశవత్‌ (ప్రబోధే” 4.2.38. 

(ప్రబోధే = జా(గత్ర్రత్యయము కలిగిన, స్వప్నవిషయాభిమాన వినాశవత్‌ 

= స్వప్న విషయజ్ఞానమెట్లు నశించునో అట్లు, తత్వజ్ఞానాత్‌ = తత్వజ్ఞానము 
వలన, మీథ్యోపలబ్టేర్వినాశః= మిథ్యాజ్ఞాన నాశముకలుగును. 

నిద్రనుండి మేల్మాంచిన తదుపరి కలుగు జ్ఞానము ప్రబోధ మనబడును. 
(ప్రబోధము కలుగగానే స్వప్పజ్ఞానము నశించును! అట్లే ఆత్మ (తత్వ) జ్ఞానము 
కలుగగానే శరీరేంద్రియాదులందు కలుగు మిథ్యాజ్ఞానము నశించును. తమః 
ప్రకాశమువలె తత్వజ్ఞాన మిథ్యాజ్ఞానము రెండును పరస్పర విరుద్ధములు. 
కాబట్టి యొకటి యుండిన రెండవది నశించును. 

'తత్వజ్ఞానము కూడ జ్ఞానమేయగుట వలన మిథ్యాజ్ఞానము నశించినట్లు 
అదియు నేలనశింపదు? నశించినచో తత్సంపాదనము నిరర్ధకమేల కాదు? 
అన, 

“బుద్ధేశ్రైవం నిమిత్త సద్భావోపలంభాత్‌” 4.2. 34, 


Scanned by CamScanner 


214 న్యాయ దర్శనము 


నిమిత్త సద్భావోపంలభాత్‌ జ యథార్థజ్ఞాన మగుటవలన, బుద్ధే= 
తత్వజ్ఞానమునకు, ఏవం = మిథ్యాజ్ఞానమువలె వినాశములేదు. 

విషయస్వరూపమునకు విపరీతమైన రూపము విషయముగా నుండును 
కాబట్టి మిథ్యాజ్ఞానము యధథార్భ జ్ఞానముచే నివర్తింవ బడును. 
విషయమున్నదున్నట్లు తెలిసిన నది సత్య జ్ఞానము. అది నశింపదు. ఆత్మజ్ఞానము 
యథార్థము కాబట్టి అది నశింపనేరదని భావము. 

“తత్వ ప్రధాన భేదాచ్చ మిథ్యాబుద్దేర్వ్వ విధ్యోపపత్తికి 4.2.35. 

తత్వప్రధానభేదాచ్చ = గౌణ ముఖ్య, నిమిత్తనెమిత్తిక భేదము వలన, 
మిథ్యాబుద్ధేః= మిథ్యాబుద్ధి, ద్వైవిధ్యోపపత్తేః= రెండు విధములగుచున్నది. కాబట్టి, 
ఆత్మ తత్వజ్ఞానమువలన మిథ్యాజ్ఞాన నివృత్తిదోషము కాదు. 

రాగద్వేషాది దోషములకు నిమిత్తములైన జడచేత నాత్మక బాహ్య 
పదార్థములు సుఖసాధనములని కలుగు మిథ్యాజ్ఞానము గౌణము = నెమిత్తికము, 
జడములైన శరీరేంద్రియ మనస్సులే ఆత్మయని తెలిసికొనుట (ప్రధాన 
మిథ్యాజ్ఞానము (నిమిత్త మిథ్యాజ్ఞానము) ఇట్లు మిథ్యాజ్ఞానము రెండు విధములు. 
ఇందు నైమిత్తిక మిథ్యాజ్ఞానము విషయ తత్వజ్ఞానమువలన తొలగిపోవునని 
పూర్వ సూత్రమున (4.2. 1.) చెప్పబడినది. ప్రస్తుతము ఆత్మ తత్వజ్ఞానమువలన 
ప్రధాన మిథ్యాజ్ఞానము నివర్తించునని చెప్పబడినది. 

“సమాధి విశేషాభ్యాసాత్‌” 4.2.36. 

సమాధి విశేషాభ్యాసాత్‌ = సంప్రజ్ఞాత (నిర్విచార)సమాధి నభ్యసించుట 
వలన, తత్వజ్ఞానము కలుగును. 

విషయములందు విరక్తుడై యమనియమాదుల నభ్యసించుటవలన 
చిత్తవృత్తులు నశించును. చిత్తము క్రమముగా నిర్మలమగును. దీర 
కాలాభ్యాసమువలన చిత్తమున విశారదత యేర్చడును. అటుపై అధ్యాత్మ 
ప్రసాదము కలుగును. ఈ స్థితినే యోగులు 'బుతంభరాప్రజ్ఞ యందురు. 
అప్పుడు పర్వతమున నెక్కిన పురుషుడు భూమిమీదనున్న వారిని సులభముగా 
చూడగలిగినట్లు యోగి సర్వపదార్థముల యాథాత్యమును తెలిసికొనును. 
హస్తామలకమువలె స్వాత్మను సాక్షాత్కారము జేసికొనగలడు. ఇట్లు 
ఆత్మతత్వజ్ఞానము కలుగునని భావము. 

పూర్వపక్షము : - 

“నార్థవిశేష ్రాబల్యాత్‌” 4.2.37. 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము 215 


అర్థవిశేష ప్రాబల్యాత్‌ = విషయముకు చెందిన సంస్కార ప్రాబల్యమువలన, 
న = సమాధివిశేషాభ్యాసము సిద్ధింపదు. 

సమాధి విశేషము కలిగినగదా దాని యభ్యాసము సిద్ధించును? 
విషయసంస్మార వ్యుత్ధానము ప్రబల ప్రతిబంధకమగుటవలన సంటప్రజ్ఞాత 
సమాధియే కలుగనేరదు. కాబట్టి ఆత్మజ్ఞానము కలుగనేరదు. 

“క్లుధాదిభిః ప్రవర్తనాచ్చ” 4.2.38. 

క్షుదాదిభిః= క్షుత్సిపాసాదులచే, ప్రవర్తనాత్‌ చ = ఆకలి దప్పులను తీర్చు 
సాధనములందు (ప్రవృత్తి కలుగుట వలనను. 

సమాధి నభ్యసించుటకు యత్నింపదలచినచో మనస్సు క్షుత్సిపాసాదులచే 
పీడింపబడి వాని నివృత్తికి సాధనములయిన వస్తువుల సంపాదనకు 
పూనుకొనును. కాబట్టి సమాధి సిద్ధింపనేరదు. సమాధి సిద్ధింపకున్న 
ఆత్మతత్వజ్ఞానము కలుగుట సున్నయగును. 

ఉత్తరపక్షము : - 

“పూర్వకృత ఫలానుబంధాత్‌ తదుత్పత్తిక” 4.2.39. 

పూర్వకృతఫలానుబంధాత్‌ = పూర్వజన్మ యందభ్యసించిన సమాధి 
సాధనానుష్టానమువలన కలిగిన అదృష్ట సంబంధమువలన, తదుత్బత్తిః= సమాధి 
విశేషము (సంప్రజ్ఞాతము) ఉత్పన్నమగును. 

కేవలమొక్క జన్మయందు చేయబడు అభ్యాసము వలన సంప్రజ్ఞాత సమాధి 
సిద్ధింపకున్న పూర్వజన్మందు చేయబడిన యత్నములద్వారా సంపాదించిన 
అదృష్ట సహాయమున నది సిద్ధింపగలదు. అభ్యాస వశమున సంసారమును 
అణచి సమాధిని పొందు అవకాశము లేకపోలేదు. 

పూర్వపక్షము : - 

“అపవర్లే_హ్యేవం (ప్రసంగఃి 4.2.40 

అపవర్ణే౭_పి= మోక్షము నందును, ఏవం(ప్రసంగః= పూర్వకృత 
కర్మఫలానుబంధమువలన నీ జన్మయందు సమాధి జనించునట్లు దుఃఖాదులును 
జన్మించును. 

పూర్వకృత కర్మ ఫలానుబంధమున నీ జన్మయందు సమాధి జనించు 
నందువేని అపవర్గమున దుఃఖ ముత్పన్నము కావలసివచ్చును. 

ఉత్తరపక్షము : - 

“న నిష్పన్నావశ్యంభావిత్వాత్‌” 4.2.41. 


Scanned by CamScanner 


216 న్యాయ దర్శనము 


నిష్పన్నావశ్యం భావిత్వాత్‌ = కార్యోత్సత్తి సమయమున కారణము తప్పక 
ఉండవలసి యుండుటవలన, న = అపవర్గమున దుఃఖోత్పత్తి యుండదు. 

కార్యోత్సత్తి సమయమున కారణము తప్పక యుండవలయు ననుట 
నియమము. అపవర్గమున దుఃఖరూప కార్యముదయింపవలయు ననిన నట 
తత్మారణమైన యదృష్ట ముండవలయును. అపవర్గమున నదృష్ట సంబంధ 
ముండదు. ఆత్మతత్వజ్ఞానమువలన (బ్రహ్మసాక్షాత్మారమునకు పూర్వమే యది 
క్షీణించి పోవును. సమాధి జనించునపుడట్టి యదృష్టముండును కాబట్టి 
యేదోషమును లేదని భావము. 

“తదభావశ్చాపవర్ణే” 4.2.42. 

అపవర్గే = మోక్షమునందు, తదభావః= పూర్వకృత ఫలానుబంధ ముండదు. 

మోక్షమున పూర్వకృత ఫలానుబంధ ముండదను విషయము వేదాదిశాగ్త్ర 
వాక్యమువలన తెలియనగును. సమాధి విశేషము నభ్యసించి ఆత్మతత్వమును 
హస్తామలకము వలె నెటిగిననాడు బ్రహ్మ సాక్షాత్మారము కలుగును. అట్టివానికి 
హృదయగ్రంధి భిన్నమగును. సంశయట్రాతము విచ్చిన్నమగును. కర్మపుంజము 
క్షీణించును. అందువలన సర్వ దుఃఖములనుండి విముక్తుడై స్వాత్మతో 
(బ్రహ్మసంవిషుడై ' బ్రహ్మానందము ననుభవించును. ఉపనిషత్తులోనిట్లే 
వర్ణింపబడినది. 

“భిద్యతేహృదయగగ్రంధిః ఛిద్యంతే సర్వ సంశయాః, 

క్షీయంతే చాస్యకర్మాణి. తస్మిన్‌ దృష్టేపరాపరే” 

ముం. 2.2.8. 

“తదర్థయమనియమాభ్యామాత్మసంస్మారో 

యోగాచ్చాధ్యాత్మవిధ్యుపాయిఃి 4.2.43. 

తదర్ధం= సమాధి ఉత్పత్తి కొఅకు, యమనియమాభ్యాం = యమ 
నియమముతోను, యోగాత్‌ = యోగమువలనను, ఆధ్యాత్మవిధ్యుపాయెశ్చ = 
ఆత్మతత్వజ్ఞానమును గూర్చి విధింపబడిన ప్రాణాయామాదివిధుల ద్వారాను, 
ఆత్మసంస్మారః= మనఃశుద్ధి సంపాదింపవలయును. 

అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ననునవి 
యమములు. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర 
ప్రణిధానము ననునీయైదును నియమములు. ఉచ్వాస నిఃశ్వాసల గతిని 
నిరోధించుట ప్రాణాయామము. స్థిరమై సుఖము కలిగించునది ఆసనము. 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము - ద్వితీయాహ్నికము 217 


ఇంద్రియములు స్వవిషయములందు వర్తింపక చిత్తస్వరూపము ననుసరించు 
చున్నట్లుండుట ప్రత్యాహారము. దేహమున హృదయాది దేశములందొకచో 
చిత్తమును నిలుపుట ధారణ యనబడును. అట్టియెడ నొకేజ్ఞానము .తైెలధారవలె 
తెంపులేక యుండుట ధ్యానము. ఆధ్యానమే అర్ధమాత్ర భావము  కలదగుచో 
సమాధి యనబడును. ఈ సాధనములన్నియు యోగవ్యాఖ్యానమున 
(ప్రవచింతును. అట విశేషముగా చూడనగును. 

“జ్ఞానగ్రహణాభ్యాసస్తద్విద్వైశ్చ సంవాదఃకి 4.2.44. 

జ్ఞాన గ్రహణాభ్యాసః= (ఆత్మతత్వజ్ఞానము దృఢముగా ఏ శాస్రమువలన 
గ్రహింపబడునో అదే న్యాయశా(స్తము) అ శాస్త్రమును మాటిమాటికి 
నభ్యసించుట, తద్విద్వెశ్చ = ఆశాగస్త్రజ్ఞులతో, - సంవాదః= సంవాదమును, 
ఆవశ్యకము. 

సమాధి నిమిత్తము యమనియమాదుల యభ్యాస మెట్లావశ్యకమో అట్లే 
ఆత్మజ్ఞానము దృఢపరుచుకొనుటకై పదార్థమును వివేచించు న్యాయశాగసప్రపఠన 
మావశ్యకము. అట్టి శాస్త్రము నెటిగిన విద్వాంసులతో సంవాదము 
అత్యంతావశ్యకము. ఇట్టి యభ్యాస సంవాదములు శాగస్రమేలేకున్న 
సంభవింపనేరవు. కాబట్టి న్యాయశా(స్తము సఫలమే కాని విఫలము కాదు. 

“తం గురు శిష్య సబ్రహ్మచారి శిష్ట శ్రేయో౭._ర్థిఖి 

రనసూయుభి రభ్యుపేయాత్‌” 4.2.45 

అనసూయుభిః= అసూయారహిత్సులై జయేచ్చలేని, గురు....... శ్రేయో౭_ 
రిభిః= గురు, శిష్య, సబ్రహ్మచారి, శిష్ట, శ్రేయస్మాములు నైనవారితో, తం= 
ఆసంవాదమును, అభ్యుపేయాత్‌ = సమ్ముఖమున కేగి చేయవలయును. 

శాప్రోపదేష్ట గురువు. శాస్తోపదేశమును పొందదగిన వాడు. శిష్యుడు. 
తనతోపాటు చదువుకొనువాడు సబ్రహ్మచారి. గురుశిష్య సబ్రహ్మచారులకంటె 
అన్యుడై శాస్త్రము నేర్వదగినవాడు, శిష్టుడు. శాస్త ప్రతిపాద్యమైన మోక్షము 
నందు శ్రద్ధాలువులయిన ముముక్షువులు (వ్రేయో౭_ర్భు ఇట్టివారితో తానేర్చిన 
విషయమును (ధ్రువపరుచు కొనుటకై సంవాద మొనరింపదగును. 

“ప్రతిపక్ష హీనమపివా ప్రయోజనార్థత్వ మర్థిత్వే” 4.2.46. 

= లేక, ఆర్థిత్వే= తత్వజ్ఞానేచ్చ కలిగినపుడు, ప్రయోజనార్థం= 
తత్వజ్ఞానము బలపరుచు కొనుటకై, ప్రతిపక్షహీనమపి= 'ప్రతిపక్షము లేకున్నను 
పై వ్యక్తులతో వాదింపదగును. 


Scanned by CamScanner 


218 న్యాయ దర్శనము 


తత్వజ్ఞానమును దృఢపరుచుకొన నిచ్చ జనించినపుడు గురు శిష్యాదులకు 
ప్రతిపక్షగహణము రుచింపదేని ప్రతిపక్ష హీన సంవాదము నెనను వారితో 
జరుపవచ్చునని భావము. 

(జల్పవితండ ప్రయోజనము, 

“తత్వాధ్యవసాయ సంరక్షణార్థం జల్పవితండే బీజ. 

ప్రరోహ సంరక్షణార్థం కంటక శాఖావరణవత్‌” 42.47. 

బీజప్రరోహ సంరక్షణార్థం మొక్కను రక్షించుటకు, కంటక శాఖావరణవత్‌ 
= ముండ్లకంచెవలె, జల్పవితండే = జల్పవితండులు, తత్వాధ్యవసాయ రక్షణార్ధం 
= అభ్యాస సంవాదజనిత తత్వనిశ్చయమును రక్షించుటకు. 

పైరును రక్షించుటకు కంచె యుపయోగించునట్లు, శా।స్తాభ్యాస 
సంవాదముచే నేర్చడిన తత్వజ్ఞాననిశ్చయమును, పరులచే నుట్టంకింపబడు 
నప్రామాణ్యాది శంకలను దోషము నుండి రక్షించుటకు జల్ప వితండలు 
అవసరములు. 

“తాభ్యాం విగృహ్య కథనమ్‌” 4.2.48. 

తాభ్యాం = జల్ప వితండల ద్వారా, విగ్భహ్య = విగ్రహ మొనర్చి, కథనమ్‌ 
= తత్వమును చెప్పవలయును. 

మతియు జ్ఞానము వలన దుర్విదగ్భుడైన యనార్యుడు కానీ, లాభ 
పూజాదుల అపేక్షించిన యార్యుడుకానీ, “జగత్పతి యీశ్వరుడెక్కడ? వేదము * 
వానివచనము లెట్లగును? వానికిగల (ప్రమాణ్యమెంతటిది? ఆత్మతత్వ 
జ్ఞానమననేమి? అపవర్గమెట్టిది?” అను నిట్టి ప్రశ్నలతో వైదిక సిద్ధాంతము 
నపలాపింప యత్నించినపుడు, వైదికులు తమపక్షమును సిద్ధమొనర్చ 
సమర్ణులయ్యు, సమయమునకు పరపక్షము నుద్ధరింపదగు హేతువులు 
స్ఫురింపని పక్షమున, నిశ్చంకతో జల్పవితండలను ప్రయోగించి శత్రువుల 
నోడించి తన్నుదా రక్షించుకొనుటలో వెనుకంజ వేయరాదు. అట్టియెడ 
నుపయోగించుటకే శాస్త్రమున నివి బోధింపవబడినవని భావము. 

చతుర్ధాధ్యాయమున ద్వితీయాహ్నికము. 


Scanned by CamScanner 


210 


న్యాయ దర్శనము 
పంచమాధ్యాయము 
(ఆద్యాహ్నికము) 

పూర్వాధ్యాయములందు ప్రమాణ ప్రమేయములు పరీక్షింపబడినవి. ఈ 
యాధ్యాయమున జాతి నిగ్రహములను పరీక్షింపవదలచి ముందు జాతిని 
విభాగించుచున్నాడు. 

“సాధర్య వైధర్వోత్మర్షాపకర్షవర్థావర్హ్య వికల్ప సాధ్య ప్రాప్య ప్రాప్తి ప్రసంగ 
ప్రతిదృష్టాంతానుత్పత్తి సంశయప్రకరణ హేత్వర్థాపత్త్య విశేషోపపత్తు 
పలబ్ధ్యనుపలబ్ది నిత్యానిత్య కార్యసమాః” 5.1.1. 

సాధర్యసమము, వైధర్యసమము, ఉత్మర్షసమము అపకర్షసమము, 
వర్ణ్యసమము, అవర్హ్యసమము. వికల్చ్ససమము, సాధ్యసమము, ప్రాప్తిసమము, 
అప్రాప్తిసమము, ప్రసంగసమము, ప్రతిద్భష్టాంత సమము, అనుత్పత్తిసమము. 
సంశయ సమము. ప్రకరణసమము, హేతుసమము, అర్భాపత్తిసమము, 
అవిశేషసమము, ఉపపత్తిసమము, ఉపలబ్దిసమము, అనుపలబ్దిసమము, 
నిత్యసమము. అనిత్యసమము, కార్యసమము, అను నీ యిరువది నాలుగును 
జాతిలోగల భేదములు. 

వారి సాధ్యధర్మమును స్థాపించుటకు హేతువుప్రయోగించినచో ప్రతివాది 
దానిని నిషేధింపగోరి ప్రయోగించు అసమర్ధహేతువు జాతి యనబడును. 
అది యిరువదినాుగు విధములు. 

అందుసాధర్య వైధర్య సమము : 

“సాధర్య వైధర్యాభ్యాముపసంహారే తద్ధర్మ విపర్య 

యోపపత్తేః సాధర్య వైధర్య సమౌ” 5.1.2. 

సాధర్య్యవైధర్య్యాభ్యామ్‌ = సమాన విశేషధర్మము ద్వారా, ఉపసంహరే = 
పక్షమున సాధ్యధర్మము నుపసంహరింపగా, తద్ధర్మ విపర్యయోపపత్తేః = 
సాధ్యధర్మప్రతిషేధము సిద్ధించినందువలన, సాధర్యవైధర్యసమౌః= సాధర్యవైధర్య 
సమములు అనబడును. 

వారి అన్వయవ్యాప్తిగల సాధర్య్యముతో పక్షము నందు సాధ్యధర్మము 
నుపసంహరింపగా, (ప్రతివాది సాధర్యముతోనే సాధ్యమును ఖండింప నుంకించిన 
సాధర్య్య సమజాతి యనబడును. 

వాది వ్యతిరేక వ్యాప్తిగల వైధర్య్యముతో పక్షమునందు సాధ్యమును సాధింప, 


Scanned by CamScanner 


220 న్యాయ దర్శనము 


ప్రతివాది వైధర్యముతోనే దానిని ప్రతిషేధింపగోరిన నది వైధర్య సమజాతి 
యన బడును. 

సాధర్య సమమున కుదాహరణము : - 

శబ్దము అనిత్యము. ప్రయత్న జన్యమగుట వలన ఏది ప్రయత్న జన్యమో 
యది అనిత్యము. ఘటమువలె శబ్దము ప్రయత్న జన్యమే. అందువలన నది 
అనిత్యము. శబ్దము, ఘటము నను నీ రెంటిలోను ప్రయత్న జన్యత్వమును 
సామాన్య ధర్మమున్నది. దాని నాధారముగా గొని శబ్ద మనిత్యమని సాధింప, 
జాతివాది మరియొక సమాన ధర్మముతో శబ్దము నిత్యమనును. 

శబ్దము నిత్యము, అస్పర్శమగుటవలన, ఏది యస్పర్శమో యది నిత్యము. 
ఆత్మవలె శబ్దము అస్పర్శమే అందువలన నది నిత్యము. ఇట శబ్దము, ఆత్మ 
అను నీరెంటియందును గల అస్పర్శత్వమను సమాన ధర్మమును తీసికొని 
యవి నిత్యములని సాధించెను. 

ప్రయత్న జన్య సామ్యముచేత ఘటాదులవలె శబ్దము అనిత్యమేకాని, 
అస్పర్శత్వ సామ్యముచేత ఆత్మవలె శబ్దము నిత్యముకాదని సాధింపగల విశేష 
హేతువు ఇట చూపబడ లేదు. అట్టి విశేషహేతువు లేనంతవరకు కొండొక 
ధర్మసామ్యముచే నొకవస్తువు అనిత్యమైన మరియొక ధర్మసామ్యముచే 
నిత్యమేకాదని జాతివాది మతము. 

వైధర్య సమమున కుదాహరణములు : - 

శబ్దము అనిత్యము ప్రయత్న జన్యమగుటవలన, ఏది ప్రయత్న 
జన్యముకాదో యది నిత్యము. ఆత్మవలె శబ్బమట్లు ప్రయత్న జన్యము 
కాకపోదు - కాబట్టి శబ్దము అనిత్యము 

జాతివాది:- శబ్దము నిత్యము అస్పర్శ్భమగుటవలన, ఏది అస్పర్శము 
కాదో అది యనిత్యము. ఘటాదులవలె, శబ్దము అస్పర్భముగాక పోదు. కాబట్టీ 
శబ్దము నిత్యము. 

_ “గోత్వాద్దోసిద్ధివత్‌ తల్సిద్ధికొ 5.13. 

గోత్వాత్‌ = గోత్వము (సాస్నాదిమత్యము) వలన, గోసిద్ధివత్‌ = 
గోవుసిద్ధించినట్లు, తత్సిద్ధిః== శబ్బమున అనిత్యత్వమును సిద్ధించును. 

సామాన్య విశేషధర్మములు మాత్రమే సాధ్యమును సాధించునని చెప్పినచో 
జాతివాది వాదము యుక్తమే యగును, సాధ్యముతో స్వభావముగొ 
సంబద్ధమయిన ధర్మమునే సాధనముగా చెప్పియున్నందున జాతివాది ఖండనము 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 221 


యుక్తముకాదు. సాధ్యవ్యాప్తి విశిష్ట సాధనము సాద్యసాధక మగును. జాతివాది 
ప్రయోగించిన హేతు వట్టిదికాదు. 

శబ్దమున అనిత్యత్వము సాధ్యము. దానికి హేతువు ప్రయత్న జన్యత్వము. 
ఇది సాధ్యవ్యాప్తి విశిష్ట హేతువు. ఎటనెట ప్రయత్నజన్యత్వముండునో అట 
అనిత్యత్వము. తప్పకయండును. ఇందు వ్యభిచార ముండనేరదు. కాబట్టి 
సాధ్యసాధనము. 

జాతివాదిహేతు వట్టిదికాక వ్యభిచరితమగును. శబ్దమున నిత్యత్వము. 
సాధ్యము. అస్పర్శత్వము హేతువు. ఎట నెడ అస్పర్భత్వముండునో అట నిత్యత్వ 
ముండవలయును కదా! అది ఆత్మయందున్నను, బుద్ధియందులేదు. 
బుద్ధియందు అస్పర్శత్వమున్నదికాని నిత్యత్వములేదు. కాబట్టి అస్పర్శత్వ 
హేతువు వ్యభిచరిత మగుచున్నది. సాధ్యసాధనము కాజాలదు ఉత్మర్షసమ 
ఆది జాతిషట్మము :- 

“సాధ్యదృష్టాంతయోర్థర్మ వికల్పాదుభయ సాధ్యత్వా 

చ్పోత్మర్నాపకర్ష వర్వావర్హ్య వికల్పసాధ్యసమాళొ 5.1.4. 

సాధ్య దృష్టాంతయోః = (సాధ్యము - పక్షము ) పక్షమునందు, 
దృష్టాంతమునందును, ధర్మవికల్పాత్‌ = నానావిధ ధర్మకల్పనవలన 

ఉభయసాధ్యత్వాచ్చ= పక్ష దృష్టాంతములు రెండును సాధ్యములగుట 
వలన, ఉత్మన్నాపకర్ష వర్వ్యావర్ద్యవికల్ప సాధ్యసమాః= ఉత్మర్షసమము, 
అపకర్షసమము, వర్ణ్యృసమము, అవర సమము, వికల్చ్పసమము, సాధ్యసమము 
అను నారు జాతిభేదము లేర్పడుచున్నవి. 

(1) పక్షమున సాధ్యమును సిద్ధముచేయగా, దృష్టాంత సామ్యముతో నట 
ననిష్టధర్మము. నుపపాదించుట ఉత్మర్షసమ మనబడును. ఉదా: - శబ్దము 
అనిత్యము. ప్రయత్న జన్యమగుటవలన. ఘటము వలె. ఇట శబ్దము పక్షము 
అనిత్యత్వము సాధ్యము. ఘటము దృష్టాంతము. (ప్రతివాది :- ప్రయత్న 
జన్యమగుటచే ఘటమువలె శబ్దము అనిత్యమగునెడల, ఘటమువలె శబ్దము 
రూపవంతము కావలయును. ఘట సామ్యమున ఘటమువలె రూపవంతము 
కాకున్న అనిత్యమును కానేరదని భావము. 

(2) పక్షమునందు సామ్యబలముచేత విద్యమాన ధర్మమున కభావము 
నాపాదించుట అపకర్ష సమము. వాది : - శబ్దము అనిత్యము. ప్రయత్నజన్య 
మగుటవలన ఘటమువలె. జాతివాది: - శబ్దము అ(శ్రావణము ’ ప్రయత్న 


Scanned by CamScanner 


222 న్యాయ దర్శనము 


జన్యమగుట వలని ఘటమువలె ఇట ప్రయత్న జన్యసామ్యము చేత ఘటము 
వలె శబ్దమనిత్యమైన, అట్టి సామ్యముచేతనే ఘటము అశ్రావణము. కాబట్టి 
శబ్దమును అ(శావణము కావలయును. అ(శ్రావణము కాని యెడల 
అనిత్యమును కాదని యభిప్రాయము. 

(3) దృష్టాంతమున పక్షధర్మము నాపాదించుట వర్హ్యసమము. వాది: - 
శబ్దము, అనిత్యము ప్రయత్న జన్యమగుటవలన, ఘటమువలి, జాతివాది: - 
ప్రయత్న జన్యతాసామ్యము వలన ఘటమువలె శబ్దము అనిత్యమైన, (ఇట 
శబ్దము పక్షము, అనిత్యత్వము సాధ్యము) పక్షమైన శబ్దమునందలి ప్రయత్న 
జన్యత్వ సామ్యము ఘటమునందుండుట వలన, “ఘటము అనిత్యము” అని 
వర్ణింపుము. అట్లు వర్ణింపవేని శబ్ద మనిత్యమనియు వర్ణింపవలదు” అని 
ప్రతిషేధము. 

ఘటము అనిత్యమని వర్ణించిన ఘటము దృష్టాంతము కాక పక్షమగును. 
పక్షమున సాధ్యము సందిగ్ధమై - అసిద్ధమై యుండును; అని యంగీకరించి 
నట్లగును అట్లంగీకరించిన దృష్టాంతముగా దానిని ప్రయోగింప వీలుండదు. 
కారణమేమన; దృష్టాంతమున సాధ్యము సందిగ్ధముగా నుండక నిశ్చితముగా 
సిద్ధమై యుండును. కాబట్టి ఘటము దృష్టాంతము కాని పక్షమున, వాది తన 
సాధ్యమును సిద్ధింపజేయుటకు దృష్టాంతము నంగీకరింపకపోవుటచే 
అసమర్గుడగునని భావము. 

(4) పక్షమున దృష్టాంతధర్మాపాదనము అవర్యసమము. 

వాది : - శబ్దము అనిత్యము; ప్రయత్నజన్యమగుట వలన ఘటమువలె 
జాతివాది : - ప్రయత్న జన్య సాధర్యము వలన ఘటమువలె శబ్ద 
మనిత్యమందువేని, ఆ సాధర్యము వలననే ఘటమునందువలె శబ్దమునందు 
అనిత్యత్వము అసందిగ్గమే - నిశ్చితమే యగును. నిశ్చితమే యనిన శబ్ద 
మనిత్యమని శబ్దమున ననిత్యత్వము సాధింపనేల? అని యెదుర్మొనును. 

(5) సాధనధర్మముతో కూడిన దృష్టాంతమునందు, ధర్మాంతర 
దర్శనమువలన, పక్షమునందు సాధ్యధర్మవికల్పము నాపాదించుట - వికల్ప 
సమము. వాది : - శబ్దము అనిత్యము. ప్రయత్న జన్యమగుటవలన 
వుటమువలె. జాతివాది : - ప్రయత్న జన్యమయిన (ద్రవ్యములో 
ఘటకర్పరములు పరుషములు గాను. దుకూలాదలు మృదులములుగాను 
చూడబడుచున్నవి. ఘటాదులలో మృదుపరుష విరుద్ధ ధర్మమున్నట్లు ప్రయత్న 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 223 


జన్యమగుటచేత శబ్బమునందును నిత్యత్వము, అనిత్యత్వము నను విరుద్ధధర్మము 
లుండవలయును. కాబట్టి శబ్బము నిత్యము నగును. . 

(6) పక్ష దృష్టాంతము సామ్యము చేత సాధ్యత్వము నాపాదించుట 
సాధ్యసమము. వాది: - శబ్దము అనిత్యము. ప్రయత్న జన్యమగుట వలన, 
ఘటమువలె. జాతివాది : - శబ్దము ఘటమువంటిదియైన ఘటము శబ్దమువంటి 
దనుటలో సందేహము లేదు. అట్లయిన శబ్దము అనిత్యమనుటెట్లు 
సాధ్యవిషయమో ఘటము సైతమట్లే సాధ్యవిషయమగును. ఘటమనిత్యమనుట 
సాధ్యము కాదందువేని శబ్దము అనిత్యము. ఘటమువలె నను టెట్లు పొసగును? 
పొసగదు. 

ఇట్లీ సూత్రమున సాధ్య దృష్టాంతముల ధర్మవికల్పము వలన నైదు 
జాతిభేదములు, పక్షము దృష్టాంతము రెండును సాధ్యమనుటవలన 
సాధ్యసమమను నొకజాతిభేదమును వర్ణింపబడినవని వివేకము. 

“కించిత్‌ సాధర్యా దుపసంహారసిద్ధేః వైధర్యా దప్రతిషేధః” 5.1.5. 

కించిత్సాథర్యాత్‌ = వ్యాప్తితో కూడిన సాధర్య్యము వలన, ఉపసంహారసిద్దేః 
= పక్షమున సాధ్యసాధనము సిద్ధించుటవలన, వైధర్యాత్‌ = వ్యాప్తిరహితమైన 
సాధర్యమువలన, అప్రతిషేధః పక్షమున సాధ్యవిపర్యయము సిద్ధింపనేరదు. 

ప్రయత్న జన్యత్వము అనిత్వముతో వ్యాప్తమై యున్నది. జాతి వాదిచే 
చెప్పబడిన రూపాదులు అట్లు వ్యాప్తములు కావు. కాబట్టి యతని వాదము 
నిస్సారము. 

(1) ప్రయత్న జన్య మనిత్యమైనట్లు, ప్రయత్న జన్యమైనదంతయు 
రూపవంతముకాదు. ఉదా :- కర్మ ప్రయత్న జన్యమే కాని రూపవంతము 
కాదు. 

(2) ప్రయత్నజన్యమయిన అశ్రావణము కావలయునను నియమములేదు. 
శబ్దధ్వంసము ప్రయత్నజన్యమేకాని అశ్రావణము కాదు. శ్రావణమే. 

(3) ప్రయత్నజన్యమైనది యనిత్యమనుటలో సందిగ్గమని కాని, 
అసందిగ్గమని కానీ నియమింపవలనుపడదు, ఘటము ప్రయత్నజన్యమే' కాని 
దాని యనిత్యత్వము సందిగ్గమెన్నడు కాదు. నిశ్చితమే. కాని శబ్దము ప్రయత్న 
జన్యమైనను, అది నిత్యమా? యనిత్యమా? యని సందేహింపబడుచున్నది 

వాది (ప్రతివాదుకు విరోధములేని తావుందు సందేహము కలుగదు. విరోధబుద్ధి 
యున్న యెడ సందేహము కలుగును ఘట మనిత్యమనుట ఇరువురకు సమ్మతమే 


Scanned by CamScanner 


224 న్యాయ దర్శనము 


ee ఘటమున అనిత్యత్వము సందిగ్ధముకాదు. శబ్ధము........, 
సందిగ్ధమగుచున్నది. 

(4) ప్రయత్న జన్యము నిత్యమనుటయు తగదు. ఘటాదులు ప్రయత్న 
జన్యములే కాని నిత్యములు కావు. 

(5) సాధర్య్య మున్నంతమాత్రము నిది యిట్లే యుండవలయునని కానీ, 
నిది యిట్లుండరాదని ప్రతిషేధించుట కానీ వలనుపడదు. 

“సాధ్యాతిదేశాచ్చ దృష్టాంతోపపత్తేః” 5.1.6. 

సాధ్యాతిదేశాత్‌ = సాధ్యాతి దేశమువలన, దృష్టాంతోపపత్తేః= దృష్టాంత 
ముపపన్నమగుటచే ప్రతిషేధము తగదు. 

(ఒక వస్తు ధర్మమునకు మటియొక వస్తువునందు గల సంబంధము 
అతిదేశ మనబడును.) ఘటము ప్రయత్న జన్యమై యనిత్యమైనట్లు శబ్దము 
సైతమనియన్న శబ్దమున ఘటము యొక్క అభేదమును అతి దేశించినట్లగును. 
అట్టియెడ శబ్దము వలె ఘటము సైతము అనిత్యమని సాధింపవలసి యుండును. 
దృష్టాంతదార్‌ ష్టాంతములో భేదముండుట తప్పనిసరి కాబట్టి యభిన్నములనుట 
తగదు. కాబట్టి అభేదము నతిదేశింపజనదు. ఘటమునగల అనిత్యత్వ ధర్మము 
మాత్రమే శబ్దిమున నతిదేశించుచున్నాము. ధర్మము నతిదేశించినంత 
మాత్రమున ధర్ములభిన్నములని సాధింపబడవు. కాబట్టి పక్షమున సాధనీయ 
ధర్మ విపర్యయములు పొసగదని భావము. 

ప్రాప్వప్రాప్తి సమములు : - 

“ప్రాష్యసాధ్య మషప్రాష్యవాహేతోః (ప్రాప్యా౭_ విశిష్ట త్వాత్‌ 

అప్రాప్యా౭_ సాధకత్వాచ్చ ప్రాప్య ప్రాప్తి సమౌ” 5.1.7. 

సాధ్యం = సాధ్యధర్మ విశిష్టమును (పక్షమును) ప్రాప్య= చేరికాని, 
అప్రాప్యవా = చేరకకానీ, హేతోః= హేతువు సాధ్య సాధకమైన, ప్రాప్వప్రాప్తిసమౌ 
= ్రాప్తిఅప్రాప్తిసమ జాతిభేదములగును. కారణమేమన, ప్రాప్యా = హేతువు 
సాధ్య ప్రాప్తిచే, అవిశిష్టత్వాత్‌ = విశేషభేదము లేనిదగుటవలన, అ(ప్రాప్యాచ = 
సాధ్యమును చేరకపోవుటచేతను, అసాధకత్వాత్‌ = సాధింపనందువలన. 

శబ్దము was, ప్రయత్న జన్యమగుటవలన. అనుస్థలమున 
ప్రయోగింపబడిన హేతువు సాధ్యమునుచేరి సాధించునా? లేక 'చేరకయే 
సాధించునా? సాధ్యమును చేరి యందు మేని హేతువు సాధ్యములో కలిసి 
సాధ్యమే యగును. సాధ్యసాధనముకు భేదమే లేకుండును. అట్టియెడ దేనికేది 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 225 


సాధ్యమగును? భేదము లేకున్న సాధ్యసాధనభావ ముపపన్నము కాదు. కాబట్టి 
హేతువు సాధ్యముతో చేరి దానిని సాధించు ననుట తగదు. చేరకయే 
సాధించునందుమా? అన్నియు అన్నిటిని సాధింపనగును. ఈ సాధ్యమున 
కిదియే సాధకమున చేరక దానిని సాధించుననుటయు నొప్పదని భావము. 
ఇట్లు ప్రాప్తి క్షణ అప్రాప్తిక్షణ హేతు సాధర్యముతో నెదుర్మొనుటను ప్రాప్తిసమము 
అ(ప్రాప్తి సమము అందురు. 

“ఘటాది నిష్పత్తి దర్శనాత్‌” 5. 1.8. 

“ఘటాది నిష్పత్తిదర్శనాత్‌ = సాధ్యమును చేరి దండాది సాధనము ఘటాదుల 
నుత్సన్నముచేయుట చూచుచున్నాము కావున (ప్రతి షేదము తగదు. 

హేతువు పక్షము నందుండకున్న నది యసిద్ధమగును. కాబట్టి పక్షమును 
చేరి హేతువు సాధకమగును. డండ చక్రాదులు హేతువులు అవి పక్షభూతమైన 
మృత్తికను చేరి ఘటాదులను ఉత్పన్నము చేయును. దండాదులు మృత్తికను 
చేరినంత మాత్రమున మృత్తికకు అభిన్నము కావు. కాబట్టి అభిన్నములైన 
సాధ్యసాధకభావము సంభవము కాదనరాదు. 

ప్రసంగసమ - ప్రతిదృష్టాంత సమ జాతిభేదము : - 

“దృష్టాంతస్య కారణానపదేశాత్‌ ప్రత్యవన్థానాచ్చ 

ప్రతిదృష్టాంతేన ప్రసంగ ్రతిదృష్టాంతసమౌ” 5.1.9. 

దృష్టాంతస్య = దృష్టాంతము, కారణానపదేశాత్‌ = సాధ్యవంత మనుటకు 
ప్రమాణము చెప్పకపోవుట వలన, (ప్రతిదృష్టాంతేన = (ప్రతికూల 
దృష్టాంతముతో, ప్రత్యవస్థానాత్‌ సాధ్యవిపర్యయము నాపాదించుట వలనను. 
ప్రసంగ ప్రతిదృష్టాంతసమౌ = ప్రసంగసమ - ప్రతి దృష్టాంతసమజాతి భేదములు. 

పక్షమునందు సాధ్యమున్నదని బుజువు చేయుటకు గాను ఘటము 
నుదహరింతురు గదా ! అట్టి ఘటమునందు సాధ్యమున్నదని చెప్పుటకు 
(ప్రమాణము చెప్పవలసియుండును. అట్లు చెప్పబడదు. పక్షమునందు 
సాధ్యమున్నదా? లేదా? యని ప్రశ్నించుట కవకాశమున్నట్లు దృష్టాంతము 
నందును సాధ్యధర్మమున్నదా? లేదా యని యడుగుట కవకాశము లేకపోలేదు. 
కాబట్టి దానికి ప్రమాణ మొసంగ వలయును. ఇత్తురేని నట మరల ప్రమాణప్రసక్తి 
గలుగును. ఇట్లనవస్థ యేర్చడ గలదని యెదుర్మొనుట - పక్షమున సాధ్యాభావము 
నుపపన్న మొనర్చుటకు చేయు ప్రసంగము- ప్రసంగ సమము. 

శబ్దము అన్యితము; (ప్రయత్న జన్యమగుటవలన, ఘటమువలె. 


Scanned by CamScanner 


226 న్యాయ దర్శనము 


అనుస్థలమున ఘటము దృష్టాంతము. ఆకాశము ప్రతిద్భష్ణాంతము ఘటమువలె 
శబ్దమనిత్యమైన ఆకాశము వలె శబ్దము నిత్యమే కాదని కేవలము (ప్రతికూల 
దృష్టాంతముతోనే సాధ్యాభావమును సాధింపనెంచుచు హేతువు నుపేక్షించుట 
ప్రతిదృష్టాంత సమము. 

“ప్రదీపోపాదాన ప్రసంగనివృత్తివత్‌ తద్వినివృత్తిణ” 5.1. 10. 

ప్రదీపోపాదాన ప్రసంగ నివృత్తివత్‌ = ప్రదీపమును దర్శించుటకు 
మరియొక దీపమును గ్రహింపవలయునను ప్రసక్తి నివృత్తి చెందినట్లు, 
తద్వినివృత్తిః= దృష్టాంతము సాధ్యవంతమని. బుజువు చేయుటకు 
ప్రమాణగ్రహణ ప్రసంగమును నివర్తించును. 

ఘటపటాది ద్రవ్యములను చూచుటకు దీపమును గ్రహింతుము. ఆ 
దీపమును చూచుటకై మరియొక దీపము (గ్రహింపనవసర ముండదు. అది 
స్వయముగానే తెలియబడును. అట్లే పక్షమున సాధ్యమును సిద్ధింపజేయుటకు 
దృష్టాంతమును (గ్రహింతుము. కాని దృష్టాంతమున సాధ్యమున్నదని 
రూపింపవేరొక దృష్టాంతము (గ్రహింప నవసరముండదు. దృష్టాంతమున 
సాధ్యమున్నట్లంతకు పూర్వమే నిశ్చయింపబడును. అట్లు నిశ్చిత సాధ్యము | 
కదియే దృష్టాంత మన బడును. సందిగ్ధ సాధ్యమెన్నడు దృష్టాంత మనబడదు. 
అది పక్షమే యనబడును, కాబట్టి దృష్ట్ణాంతమున సాధ్య సాధనమునకై 
(ప్రమాణము చూపవలయునని యెదుర్కొనుట యుక్తము కాదు. 

“ప్రతి దృష్టాంతహేతుత్వేచ నా హేతుర్చష్టాంతః” 5. 1. 11. 

ప్రతిదృష్టాంత హేతుత్వేచ = ప్రతిద్భష్టాంతము సాధకమగు నెడ, దృష్టాంతః 
= వాదిచేనీయబడిన దృష్టాంతము, నా హేతుః= అసాధకముకాదు. 

ప్రతి దృష్టాంతమెట్లో దృష్టాంతమునట్లే యగుటవలన, ప్రతిదృష్టాంతము 
సాధకమగునెడ దృష్టాంతమును సాధ్యసాధక మగును. దృష్టాంతము 
సాధకముకాక ప్రతిదృష్టాంతమే సాధకమగు ననుటకు విశేష హేతువు చెప్పవలసి 
యుండును. అట్లు చెప్పలేదు దృష్టాంతము సాధ్యసాధక మనుటకు విశేష 
హేతువున్నది అదే సాధ్యవ్యాప్తి. సాధ్యవ్యాప్తి ప్రతిదృష్టాంతమున నుండదు. 
కాబట్టి ప్రతిదృష్రాంతము సాధకము కాదు. 

అనుత్పత్తి సమలక్షణము: - 

“ప్రాగుత్పత్తేః కారణాభావాదనుత్పత్తి సమః” 5. 1, 12. 

ఉత్పత్తే॥ప్రాక్‌ = ఉత్పత్తికి పూర్వము, కారణాభావాత్‌ = సాధకమైన హేతువు 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 227 


లేకుండుటవలన, అనుత్ససమః= అనుత్పత్తి సమజాతి భేదమగును. 

శబ్ద మనిత్యము” ప్రయత్నానంతరీయక మగుటవలన, ఇట, శబ్ద 
మనిత్యమైన నది యుత్పత్తి ధర్మము కలదనవలయును. అగుచో నుత్పత్తికి 
మవూర్వమనుత్సన్నమగును. శబ్బ ముత్పన్నము కానముడు 
దానియందనిత్యత్వమును, సాధించు ప్రయత్నానంతరీయకత్వమను హేతువును 
లేదని యొప్పుకొనక తప్పదు. ఇట్లు ప్రయత్నానంతరీయ కత్వాభావము వలన 
శబ్దము నిత్యమని సిద్ధించును కాని యనిత్యము కాదు. అనుత్సన్న తంతువులు 
పటమునకు కారణము కాజాలనట్లు, శబ్భోత్పత్తికి పూర్వము అనుత్పన్న 
ప్రయత్నానంతరీయకత్వమును అనిత్యత్వమునకు కారణము కాదని 
అనుత్పన్నమైన హేతు సాధర్యముతో సాధ్యవిపర్యయమును సాధింప నెంచుట 
అనుత్పత్తి సమజాతిభేద మనబడునని భావము. 

“తథాభావాదుత్సన్నస్య కారణోపపత్తేర్న కారణ ప్రతిషేధ” 5. 1.18. 

ఉత్పన్నస్య = ఉత్పన్నమైన తదుపరి, తథాభావాత్‌ = సాధ్యధర్మా 
శ్రయముగా సందేహింపబడుటవలన, కారణోపపత్తేః= హేతువు పపన్న 
మగుటవలన, కారణప్రతిషేధఃన = కారణనిషేధము యుక్తము కాదు. 

శబ్ద ముత్పన్నమైన తరువాతనే యం దనిత్యత్వము సాధ్యముగా 
సాధింపబడును. ఉత్పత్తికి పూర్వము శబ్ద మనిత్యమని యెవరును సాధింపబోరు. 
ఉత్పన్న శబ్దమునందు ప్రయత్నానంతరీయకత్వమను హేతువుపపన్న మగుటలో 
నెట్టి యాటంకమును లేదు. కాబట్టి పై ప్రతిషేధము నిర్చేతుకము. 
సంశయసమము :- 

“సామాన్య దృష్టాంతయో రైంద్రియకత్వే సమానే 

నిత్యానిత్య సాధర్మ్యామ్యత్సంశయః” 5.1.14, 

సామాన్య దృష్టాంత యోః= వక్షముననుండు సామాన్యము 
దృష్టాంతమునను నీ రెండును, ఐంద్రియకత్వే = ఇంద్రియగ్రాహ్యము లగుటలో, 
సమానే = సమానముకాగ, నిత్యానిత్యసాధర్య్యాత్‌ = నిత్యమైన సామాన్యము 
యొక్కయు, అనిత్యమైన దృష్టాంతము యొక్కయు సాధర్యమువలన, సంశయః 
= సంశయసమజాతి భేదము. 

నిత్యానిత్యము సామ్యముచేత పక్షమున సాధ్యసంశయము నుద్భావించుట 
సంశయసమ మగును. 

శబ్ద మనిత్యము. ప్రయత్నానంతరీయకమగుటవలన, ఘటమువలె. ఇట 


Scanned by CamScanner 


228 న్యాయ దర్శనము 


శబ్దము పక్షము. అందలి సామాన్యము శబ్దత్వము. శబ్ద మైంద్రియక మగుటచే 
తద్గత సామాన్యము (శబ్దత్వము) ను ఐంద్రి యకమే (ఇంద్రియగ్రాహ్యమే). 
క్‌. యది నిత్యము. దృష్టాంతముగా నొసగబడిన ఘటమును ఐంద్రియకమే. 
కాని యది యనిత్యము. ఇట్లు అనిత్యమైన శబ్దము, నిత్యమైన శబ్దత్వమనెడి 
సామాన్యము, రెండును ఇంద్రియ గ్రాహ్యములే. అందు ఘటసామ్యముగల 
ప్రయత్నాంతరీయకత్వ హేతువుచే శబ్బమున అనిత్యత్వము నిర్ణయింతురేని, 
నిత్యమైన శబ్దత్వము, అనిత్యమైన ఘటము నను నీ రెండిటి సామ్యముగల 
ఐంద్రియకత్వ హేతువుచే శబ్బమున అనిత్యత్వమే సందేహింపరు? సందేహము 
కలుగదేని నిర్ణయమునుకలుగదని యెదుర్కొనుట సంశయసమమనబడును. 

“సాధర్యత్‌ సంశయే నసంశయో వైధర్య్యా దుభయథాచ సంశయే£_ 
త్యంత సంశయ ప్రసంగోనిత్యత్వానభ్యుపగమాచ్చ సామాన్యస్యా(ప్రతిషేధః” 
5.1.15. 

సాధర్య్యాత్‌ = సమానధర్మజ్ఞానము వలన, సంశయే = సంశయము 
కలిగినప్పటికి, నసంశయః= సంశయము కలుగుట సంభవింపదు. వైధర్యాత్‌ 
= విశేషధర్మ జ్ఞానమువలన, ఉభయథాచ = సాధర్య వైధర్యజ్ఞానము వలనను, 
సంశయే = సంశయము కలుగునని, అత్యంత సంశయః= అత్యంత సంశయ 
ప్రసక్తికలుగును, సామాన్యస్యచ = విశేష ధర్మజ్ఞాన సహితమైన సాధర్యజ్ఞానము, 
వితృత్యానభ్యున గమాత్‌ = నిత్యసంశయ హేతువని యంగీకరింపనందున, 
అప్రతిషేధః= సాద్యప్రతిషేధము తగదు. 

సమానధర్శజ్ఞానము మాత్రమే సంశయమునకు కారణమయిన, 
నిత్యానిత్యములైన శబ్దత్వ ఘటోభయ సాధారణ ధర్మమైన ఐంద్రియక త్వ 
జ్ఞానమువలన సంశయము కలుగును. కాని సమానధర్మజ్ఞానము 
సంశయకారణము కాదు. విశేష ధర్మజ్ఞానము లేని సామాన్య ధర్మజ్ఞానము 
సంశయమునకు కారణము. శబ్దమున నైంద్రియకత్వ సాధర్యజ్ఞానమున్నపుడు 
అనిత్యత్వ సాధకమయిన కృతకత్వమనెడి విశేష ధర్మజ్ఞానము లేకపోలేదు. 
అది యున్న సంశయము కలుగనేరదు. శిరః పాణ్యాది విశేష ధర్మజ్ఞాన 
మున్నపుడు ఉన్నతత్వాది సామాన్య ధర్మజ్ఞానము స్థాణువా? ప పురుషుడా? యను 
సందేహము కలిగింపలేదుకదా! విశేష ధర్మజ్ఞాన మున్నపుడును సామాన్య 
ధర్మజ్ఞానము సంశయము కలిగించునెడల సంశయము విచ్చిన్నము కానేరదు. 
కారణమైన సాధర్యజ్ఞానముండ కార్యమైన సంశయము నశింపనేరదని భావము. 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 229 


విశేష ధర్మజ్ఞాన సహితమయిన సామాన్య ధర్మజ్ఞానము సంశయమునకు 
కారణముగా నంగీకరింప బడదు. కాబట్టి సంశయము నుద్భావించి పక్షమున 
సాధ్యమును ప్రతిషేధించుట యుక్తము కాదని భావము. 

ప్రకరణసమలక్షణము ఫా | 

“ఉభయ సాధర్యాత్‌ ప్రక్రియా సిద్ధేః ప్రకరణ సమః” 5.1.16. 

ఉభయ సాధర్యాత్‌ = నిత్యానిత్యోభయముతో సాధర్యముండుట వలన, 
ప్రక్రియాసిద్ధేః = ప్రకరణము సిద్ధించుటవలన, ప్రకరణ సమః= ప్రకరణ 
సమమగును. 

వాది అనిత్యసాధర్యముతో పక్షమున సాధ్యమును సాధింప ప్రతివాదినిత్య 
సాధర్యముతోను, వాది నిత్యసాధర్యముతో సాధ్యమును పక్షమున సాధింప 
ప్రతివాది యనిత్యసాధర్యముతోను సాధ్యాభావ మును సాధింప యత్నించుట 
(ప్రకరణసమ మనబడును. 

వాది : - శబ్దమనిత్యము, ప్రయత్నానంతరీయకమగుట వలన 
ఘటమువలెనని 'శబ్దమున ననిత్యత్వము సాధింపగా, జాతివాది :- శబ్దము 
నిత్యము శ్రవణగ్రాహ్యమగుట వలన శబ్దత్వము వలెనని శబ్దమున నిత్యత్వమును 
సాధించును. వాది : - శబ్దము నిత్యము. శ్రావణ మగుటవలన, శబ్దత్వము 
వలెనని, జాతివాది : - శబ్ద మనిత్యము. ప్రయత్నానంత రీయకమగుటవలన, 
ఘటమువలె ననును. 

“ప్రతిపక్షాత్రకరణ సిద్ధేః ప్రతిషేధా నుపపత్తిః 

ప్రతిపక్షోపపత్తేః ” 5.1.17. 

ప్రతిపక్షోపపత్తే తః= ప్రతిపక్ష ముపపన్నమగుటవలన, ప్రతిషక్షాత్‌= ప్రతిపక్ష 
సాధనమువలన, ప్రకరణనిద్ధేః = (ప్రతిపక్షము నిద్ధించుట వలన, 
ప్రతిషేధానుపపత్తిః= వాదిపక్షము ప్రతిఘటింపబడదు. 

నిత్యానిత్యములగు ఉభయసాధర్య్యముద్వారా తన పక్షము సిద్ధించుననిచెప్పు 
ప్రతివాది వాదిపక్షసిద్ధిని సైత మంగీకరించిన వాడగును. ్రతివాదిచే 
నుపపాదింపబడు రెండు పక్షములలో నొకపక్షము వాదిదియై యుండును. 
కావున నట్లంగీకరింప తప్పదు. కాబట్టియీ ్రతిషేధము నిరుపయోగమని. 
భావము. 

అహేతుసమ లక్షణము : - 

“తైకాల్యాసిద్దేర్హేతో రహేతు సమః” 5.1.18. 


Scanned by CamScanner 


230 న్యాయ దర్శనము 


హేతోః = సాధనము, త్రెకాల్యాసిద్ధే 8 = సాధ్యమునకు పూర్వోత్తర 
సమకాలములందు సాధకముగా సిద్ధింపనందున, అహేతుసమః= అహేతు 
సమమగును. 

శబ్దమనిత్యము. ప్రయత్నానంతరీయక మగుటవలన, ఘటమువలెనని 
వాది ప్రయోగించును. ఇట ప్రయత్నానంతరీకయక మను నీ హేతువు 
సాధ్యమునకు పూర్వమేర్చడునా? లేక తరువాతనా? పూర్వమందువేని 
హేతుత్వమే పిత్తు. సాధ్యము లేనిది హేతువుదేనికి? సాధ్యమన 
హేతుమంతము, హేతుమంతము లేనిది హేతువెట్లు సిద్ధించును? తరువాత 
సిద్ధించునందువా? అదియును పొసగదు. సాధ్యము ముండే సిద్ధించిన హేతువు 
(సాధకము) తరువాత సిద్ధించి చేయునదేమి? సార్య్యమును సిద్ధింపజేయుటకే 
కదా సాధన ముపయోగించును? సాధ్యముతో హే హీతువునకు సహభావ 
మందువా? అదియు నిరర్ధకమే. హేతువు హేతుమంతము నను రెండును 
ఒకే సమయమున నెట్లేర్చడగలవు? సమభావము కలవానిలో నేది దేనికి 
కారణమో, దేనికెయ్యది కార్యమో నిశ్చయించుటెట్లు సవ్యదక్షిణ శృంగములో 
సాధ్యసాధన భావ మంగీకరింపనగునా? యని యిట్లు హేతువును అహేతువుగా 
నిరూపించి ప్రతిఘటించుట అహేతుసమ మనబడును. 

“న హేతుతః సాధ్యసిద్ధేస్రైకాల్యాసిద్ధికి 5. 1. 19. 

హేతుతః = సాధనమువలన, సాధ్యసిద్ధేః= సాధ్యము సిద్ధించుట వలన, 
తైకాల్యాసిద్ధిః= హేతువు త్రికాలములందు సిద్ధింపదనుట, న = తగదు. 

దేనివలన నేది సిద్ధించునో యది దానికంటె ముందుండవ లయుననునది 
నియమము. హేతువువలన సాధ్యము సిద్ధించుట (ప్రత్యక్ష విషయము. 
ప్రత్యక్షమున ప్రశ్నలు తగవు. సాధ్యము లేనపుడు దేనికి హేతువని ప్రశ్నించుటయు 
తగదు. ఏది' సాధింపబడునో దానికిది హేతువని చెప్పనగును కదా? కాబట్టి 
హేతువు త్రికాలములందు సిద్ధింపదనుట అయుక్తము. 

“ప్రతిషేధానుపపత్తేశ్చ ప్రతి షేద్ధవ్యాప్రతిషేధః” 5.1.20 

ప్రతికే ఆలాపన = ప్రతిషేధ ముపపన్నము కాకుండుట వలనను, 
ప్రతిషే ఇద్ధవ్యాప్రతిషేధః= శే హెతు ప్రతిషేధము అయుక్తము. 
హేతువు సాధ్యమునకు పూర్వముకాని, పరమునకానీ, తోడ్లోకానీ, 
౦పదనిన, ప్రతివాదిచే చేయబడు హేతు (ప్రతిషేధము సైతము, తాను 
స షధింపదలచిన హేతువు కంటె పూర్వ - పర - సమకాలములో నెట్లు 


శ 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 231 


సిద్ధించునో చెప్పవలసియుండును హేతువుకంటె పూర్వమే ప్రతిషేధ మనిన 
దేనీకది ప్రతిషేధము? తరువాత ననిన ప్రతిషేద్ధవ్యమగు హేతువు పూర్వమే 
ప్రతిషేధింపబడిన తరువాత (ప్రతిషేధమెందుకు? సమభావమనిన నేది దేనికి 
ప్రతిషేధము? కాబట్టి ప్రతిషేధము నిర్యుక్తికము. 

అర్థాపత్తిసమలక్షణము : 

“అర్భాపత్తితః ప్రతిపక్షసిద్దే రర్భాపత్తిసమఃి” 5.1.21 

అర్థాపత్తితః= అర్థాపత్తిచే, పనిపై: = ప్రతిపక్షము సిద్ధిం 

చుటవలన, అర్థాపత్తిసమః యా నూ సమ మనబడును. 

పక్షమున సాధ్యాభావము సిద్ధ నర్చుటకు అర్జాపత్తి సాధర్యముతో 
(ప్రతిఘటించుట అర్భాపత్తి ను 

శబ్ద మనిత్యము ఘటమువలె ప్రయత్నానంతరీయక మగుటవలన నని 
ప్రయోగింప, ఘటసామ్యమువలన శబ్దమనిత్య మయిన నాకాశముతో నస్పర్శత్వ 
Sere వలన శబ్దము నిత్యమని తేలుచున్నదని యర్ధాపత్తితో చేయు 
(ప్రతివాదిప్రతిషేధము అర్థాపత్తిసమ మనబడును” 

“అనుక్తస్యార్థాపత్తేః పేక్షహానేరుపపత్తిరనుక్తత్వా 

దనెకాంతిక త్వాచ్చార్థాపత్తేః” ర. 1.22. 

అనుక్తత్వాత్‌ = ప్రతివాదిచే చెప్పబడక పోవుటవలన, అర్భాపత్తేశ్చ = 
అర్జాపత్తివలన ప్రాప్తించుట వలనను, లనెకాంతికత్వాత్‌ = ఒకేపక్షము నియతము 
కాకపోవుటవలన, అనుక్తస్య = ఉక్తముకాని దంతయు, అర్భాపత్తే = 
అర్జాపత్తివలన, పక్షహానేః= ప్రతి పక్షహానికి, ఉపపత్తిః:= ఉపపత్తి కలుగును. 

వాక్యార్థము నుపపాదించు సామర్ధ్యము కలిగిన చోటుననే వాక్యార్థము 
అనుక్తమయినను అర్థమువలన సిద్ధించును. “దేవదత్తుడు బలము 
కలిగియున్నాడు పగట భుజింపడు” అనిన రాత్రియందు భుజించుచున్నాడని 
అర్థాపత్తివలన తెలియును. ఇట్టయెడ సామర్థ్యము గోచరించును. కాని 
ప్రకృతమున వ్యభిచరింపని 'సాధర్యముతో సాధ్యము (శబ్బమున 
ప్రయత్నాంతరీయకత్వ సాధర్యముతో అనిత్యత్వము ) సాధింపగా నిత్యత్వమును 
వ్యభిచరించు అస్పర్శత్వ సాధర్యముతో శబ్దమున నిత్యత్వము అర్థాపత్తివలన 
సిద్ధించుననుట యుక్తముకాదు. దేవదత్తుని బలమును రాత్రి భోజన మెట్లు 
సమర్థించునో “శబ్దము అనిత్యమిన “శబ్దము నిత్యము’ అను నర్థమట్లు 


సమర్ధింపబడదు. సామర్థ్యము లేనియెడ సయితము అర్థాపత్తివలన కొండొక 


Scanned by CamScanner 


232 న్యాయ దర్శనము 


యర్థము కల్పింప నిష్టమగుచో, ప్రతివాది పక్షమునకే హాని కలుగును. అతడు 
శబ్దము నిత్యమనిన శబ్ద మనిత్యమని అర్థాపత్తివలన నుపపన్న మగునుకదా? 
కాబట్టి యీ ్రతిషేధము నిరుపపన్న మని భావము. 

అవిశేష సమలక్షణము : - 

“ఏకధర్మోపపత్తే రవిశేషే సర్వావిశేష ప్రసంగాత్‌ 

సద్భావోపపత్తే రవిశేష సమః” 5. 1.28. 

ఏకధర్మోవపత్తేః దృష్టాంత సాధర్యము పక్షమున సిద్ధించుట వలన, అవిశేషే 
= పక్షదృష్టాంతము సమానముకాగా, సద్భావోపపత్తేః= సత్తాఖ్య ధర్మమంతట 
సిద్ధమగుటవలన, సర్వావిశేష ప్రసంగీత్‌ = సర్వము సమానమనెడి (ప్రసక్తి 
కుగుటవలన, అవిశేషసమః= అవిశేష సమమగును. 

వ్రయత్నానంతరీయక త్వసామ్యమున వంటన మానమై 
శబ్బమనిత్యమగునెడల, సత్తా సామ్యమువలన నన్నియు నన్నిటితో సమానము 
లగును. అట్లు కాదందువేని శబ్దము ఘట సమానమైన యనిత్యము కానేరదు. 
ప్రయత్నానంతరీయకత్వ సామ్యమున శబ్దము ఘటసామ్యమై యనిత్యమగును 
కాని సత్తాసామ్యమున సర్వభావపదార్ధము పరస్పర సామ్యములై సర్వము 
సమానమగుననుట సరికాదందువేని యందులకు ప్రమాణము చెప్పవలసి 
యందువని ప్రతిఘటించుట అవి శేషసమ మనబడును. 

“క్వచిత్‌ తద్ధర్మోపపత్తేః క్వచిచ్చానుపపత్తేః ప్రతి షేధాభావఃి 5.1.24. 

క్వచిత్‌ = ఒకానొకతావున, తద్ధర్మోపపత్తేః= అవిశేష హేతుధర్మ 
ముపపన్నమగుటవలన, క్వచిచ్చ= మటియొకతావున, అనుపపత్తేః= అవిశేష 
హేతుధర్మమనుపపన్న మగుటవలన, ప్రతిషేధాభావ ౩= ప్రతిషేధము సిద్ధింపదు. 

శబ్దము పక్షము... ఘటము దృష్టాంతము. ఈ రెంటియందును 
ప్రయత్నానంతరీయకత్వమును ధర్మము విశేష హేతువగును. ప్రయత్నానంత 
రీయకత్వమునకు అనిత్యత్వము వ్యాపకము. ఎట ప్రయత్నానంత 
రీయకత్వముండునో యట అనిత్యత్వముండును. అను నిట్టివ్యాప్తి కాశయమై 
ప్రయత్నానంతరీయకత్వమనెడి హేతువు శబ్బఘటములో సామ్యము (అవిశేషత) 
సంపాదించుచున్నది. అట్లే సత్తాధర్మము వ్యాప్తి కాశ్రయమైనచో సామ్యమును 
సంపాదింపగుగు ధర్మము మటియొకటి యేదిగలదు? అట్టి ధర్మము సిద్ధింపదు. 
కారణమేమన: నిత్యత్వము సత్తావ్యాపక ధర్మమందుమేని యది దృష్టాంతముతో 
నుపపన్నము కావలసియుండును కాని అట్లు కాజాలదు. “సర్వము నిత్యము. 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 233 


సతావంత మగుటవలన అనిన దృష్టాంతముగా నీయగల వస్తు వొండేమిగలదు? 
సర్వము పక్షములో చేరును. పక్షములో చేరినదానిని దృష్టాంతముగా 
(గహింపవీలు పడదు. పక్షము సందిగ్గసాధ్యము. దృష్టాంతము నిశ్చితసాధ్యము 
కలది. సర్వము సందిగ్ధ సాధ్యాశ్రయమైన నిశ్చితసాధ్యము కలది. సర్వము 
సందిగ్ధ సాధ్యాశ్రయమైన నిశ్చితసాధ్యమున కాశ్రయమెయ్యది? దృష్టాంతము 
లేక హేతువు సాధ్యసాధకమెట్లగును? కాబట్టి సత్తాసామ్యముతో సర్వము అవిశేష 
మగుటచే శబ్దము నిత్యమగునని ప్రతిఘటించుట యుక్తివిరుద్ధమగునని 
భావము. క 

ఉపపత్తి సమలక్షణము : - 

“ఉభయ కారణోపపత్తే రుపపత్తిసమః” 5. 1.25. 

ఉభయ కారణోపపత్తేః= పక్షప్రతిపక్షహేతూపత్తివలన, ఉపపత్తిసమః= 
ఉపపత్తిమమగును. 

శబ్ద మనిత్యమని సాధించుటకు ప్రయత్నానంతరీయ కత్వ హేతువు 
సిద్ధించిన, “శబ్దము నిత్యము అస్పర్శమగుట వలన ఆకాశమువలెనని ప్రతిపక్ష 
సాధక హేతువు సిద్ధించును. విశేష హేతువు లేనందునశబ్ద మనిత్యమేకాని 
నిత్యము కాదనరాదని ప్రతిఘటించుట ఉపపత్తిసమమనబడును. 

“ఉపపత్తి కారణాభ్యనుజ్ఞానా దప్రతిషేధః” 5.1.26. 

ఉపపత్తి కారణాభ్యనుజ్ఞానాత్‌ = వాదిపక్ష సిద్ధికి కారణము నంగీకరించి 
నందున, అ(ప్రతిషేధః= ప్రతిషేధము అయుక్తము. 

ఉభయ పక్షపు హేతువుల నంగీకరించువాడు వాది పక్షమును 
నంగీకరించును కాని ప్రతిషేధింపడు, అంగీకరింపని పక్షమున “ఉభయ 
కారణోపపత్తివలని అని ప్రయోగించుటయే తగదు. హేతువు నంగీకరించి 
సాధ్యము నంగీకరింపకుండుటలో నర్ధమేమి? హేతువు = వ్యాష్యము 
నంగీకరించిన సాధ్యము (వ్యాపకము) నంగీకరించినట్లే యగును. రెండు 
హేతువు లుపప్నములైనను శబ్దము నిత్యము, అనిత్యము ననుట పొసగదు. 
అట్లనుట పరస్పర వ్యాఘాతమగును. ఉభయ కారణోపపత్తివలన అనిత్యత్వము 
వ్యాహతమగునెడ నిత్యత్వమును వ్యాహతమగును. కాబట్టి ఉపపత్తిసమముతో 
ప్రతిఘటన అసంగతమని భావము. 

ఉపలబ్లి సమలక్షణము : - 

“నిర్దిష్ట కారణాభావే£_ ప్యుపలంభాదుపలబ్ధిసమః” త్‌ 1.2. 


Scanned by CamScanner 


234 న్యాయ దర్శనము 


నిర్దిష్టారణాభావే£_పి = వాదిచే చెప్పబడిన హేతువు లేకున్నను, 
ఉపలంభాత్‌= సాధ్యముపలబ్ధమగుట వలన, ఉపలబ్దిసమః= ఉపలబ్ధిసమ 
మగును. 

పక్షమున నొకచో హేత్వసిద్ధిని చూపుట యుపలలబ్షి సమమన బడును. 
వాయు వశమున చెట్టుకొమ్మ విరిగిన నపుడు శబ్దముత్సన్నమై నశించును. 
దానింబట్టి శబ్దమనిత్యమని తెలియుచు న్నది. అందువలన, శబ్ద మనిత్యమని 
ప్రయత్నానంతరీయకత్వ హేతువుచే సాధించుట యుక్తముకాదు. 
ప్రయత్నానంతరీయకత్వ హేతువే శబ్బానిత్యత్వమును సాధించునెడల 
శాఖాభంగమువలన శబ్ద మనిత్యమని తెలియబడకుండవలయును. 
తెలియబడుచుండుట చేత శబ్దమనిత్యము ప్రయత్నానంతరీయకమగుటవలన 
నని సాధించుట అయుక్తకమని ప్రతిఘటించుట ఉపలబ్ధిసమము. 

“కారణాంతరాదపి  తద్ధర్మోష పపత్తే రప్రతిషేధః” 5. 1.28. 

కారణాంతరాదపి = pi హేతువువలనను, తద్ధర్నో పపత్తేః= 
సాధ్యధర్మము సిద్ధించుట అయుక్తము కాదు కాబట్టి, అప్రతిపే షేధ: g= దోషము 
లేదు. 

ఏ శబ్దమున ప్రయత్నానంతరీయకత్వము వలన అనిత్యత్వము సిద్ధింపదో 
అట మటియొక కృతకత్వము మున్నగు హేత్వంతరమున నది సిద్ధింపగలదు 
కృతకముకాని శబ్దమొండునులేదు. కాబట్టి దోషము లేదు. ఒక కారే 
సిద్ధించు సాధ్యము | మటియొక కారణమునగల కారణత్వమును వారింపజాలదు. 
కాబట్టి యుపలబ్ధిసమయుక్తమని భావము. 

అనుపలబ్ధిసమము ఫ్‌ ఆ 

“తదనుపలబ్దే రనుపలంభాదభావసిద్దా తద్విపరీతోపపత్తే 

రనుపలబ్ధిసమః” 5.1.29. 

తదనుపలబ్దేః= ప్రతిబంధకానుపబ్ది, అనుపలంభాత్‌ = ఉపలంభము 
కానందున, జ ద్ధౌ= అభావము సిద్ధింపగా, తద్విపరీతో పపత్తేః= ప్రతిబంధ 
కోపలబి రి యుపపన్నమగుటవలన, అనుపలబ్ధిసమః= అనుపలబ్ధిసమమగును. 

నేలను త్రవ్వుటకుముందు భూమియందు జలముండియు ) మృత్తికాదులు 
(ప్రతిబంధకము లగుటవలన నుపలబ్ధిముకాదు. అట్లే ఉచ్చారణకు ముందు 
శబ్బముండియు ప్రతిబంధకము వలన నుపలబ మగుటలేదు. అంతియే కాని 
'యనిత్యమగుట వలనకాదు, అనినుడువ వీలులేదు. కారణమేమన జలమునకు 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 235 


మృత్తిక ప్రతిబంధకమున్నట్లు శబ్దమునకు (ప్రతిబంధకమేదియు కానరాదు. 
కాబట్టి శబ్దము నుచ్చరించుటకు పూర్వమది లేదనియే యెంచవ లయునని 
వాది సిద్ధపరుప, (ప్రతివాది ప్రతిబంధకానుపలబ్టివలన శబ్దాభావము సిద్ధించిన, 
ప్రతిబంధకానువలబ్ధియు నువలబ్ధము కానందున ప్రతిబంధకానువ 
లబ్ధ్వభావమును సిద్ధించును. అనగా 'ప్రతిబంధకోపలబ్ధి సిద్ధించును. కాబట్టి 

శబ్బముండియు నుపలబ్ధము కాకున్నదని ప్రతిఘటించుట అనుపలబ్లి 
సమమగును. 

“అనుపలంభాత్మ కత్వాదనుపలబ్జే రహేతుః” 5. 1.30. 

అనుపబ్జేః= ఆవరణాది ప్రతిబంధకానుపలబ్ధి, అనుపలంభాత్మ కత్వాత్‌ 
= (ప్రతిబంధకోపబ బ్ర్వభావమిట నుపలంభము) అనుషఅంళే స్వరూపక మగుట 
వలన - అభావ స్వరూపమగుటవలన ననిభావము అహేతుః= (ప్రతిబంధ 
కానుపబ్బి అనుపలంభ మగుటవలన నను హేతువు ప్రతిబంధకోపలబ్భికి 
సాధకము కాదు. 

దేనికేది విషయమో యది దాని యస్తిత్వమును తెలుపును. నాస్తిత్వమును 
తెలుపదు, ఉపలలబ్లీకి విషయము భావము. అనుపలబ్బికి విషయము అభావము. 
ఆవరణాది ప్రతిబంధకానుపలబ్లి అభావా త్మకము. అందు(ప్రవర్తించు 
అనుపలంభము దాని యభావత్వము నెట్లు తీసివేయ గలుగును? కాబట్టి, 
ఆవరణాది ప్రతిబంధకానుపలలబ్లీ అనుపలంభము వలన ప్రతిషేధింప బడనిటై 
ప్రతిబంధకోపలబ్భికి సాధవహాటు కాగలదు? కాజాదు. అందువలన 
(ప్రతిబంధకము లేనందున ఉచ్చారణకు పూర్వము శబ్దము లేదనియే సిద్ధమగునని 
భావము. 

“జ్ఞాన వికల్పానాంచ భావాభావసంవేదనా దధ్యాత్మమ్‌” 5.1.31. 

అధ్యాత్మమ్‌ = మనస్సుతో, జ్ఞానవికల్పానాం = జ్ఞాన విశేషము, భావాభావ 
సంవేదనాత్‌ = సత్వాసత్వము తెలియుటవలన, అ = అనుపబ్ధ్యనుప 
లంభమువలన నను హేతువు సరికాదు. 

మనస్సు ద్వారా జ్ఞా జ్ఞానము భావము తెలియబడినట్లు వాని యభావమును 
తెలియబడును. (ఏ యింద్రియముచే నే విషయము గ్రహింపబడునో యందలి 
జాతియు, దాని యభావమును నాయిం[ద్రియము చేతనే గ్రహింపబడునను 
నియమమిందు (ప్రయోజకము.) ఆవరణాది ప్రతిబంధకానుపలబియు 
జ్ఞానాభావమే' కావున నువబ్లి (జ్ఞానము) వల నదియుమనన్సుచే 


Scanned by CamScanner 


236 న్యాయ దర్శనము 


గ్రహింపబడుచున్నది. ఆవరణాద్యుపబ్ధిలేదని తెలియుచున్నది. కాబట్టి, 
ఆవరణానువబ్దీ సిద్ధించి తదనుపలంభము సిద్ధింపనందున, ఉచ్చారణకు 
పూర్వము శబ్దము లేకయే యుపలబ్ధము కాకున్నదని తెలియుచున్నది. 
అందువలన ననిత్యమనియు ధ్రువమగుచున్నదని భావము. 

అనిత్యసమము : - 

“సాధర్యాత్తుల్యధర్మోపపత్తేః సర్వానిత్యత్వ ప్రసంగా 

దనిత్యసమః” 5. 1.32. 

సాధర్యాత్‌ = దృష్టాంత సాధర్యమువలన, తుల్యధర్మోపపత్తే= పక్షమునందు 
దృష్టాంతమునకు సమానమైన ధర్మముపపన్నమగుట వలన, సర్వానిత్యత్వ 
ప్రసంగాత్‌ = సర్వము అనిత్యము కావలసిన ప్రసక్తికలుగును. కాబట్టి, 
అనిత్యసమః= అనిత్యసమమగును. 

పక్షమునందు సాధ్యధర్మ విపర్యయమును సాధించు నిమిత్తము 
దృష్టాంతసాధర్య్యముతో సమస్తభావ పదార్థముల నిత్యములని యుద్భావించుట 
అనిత్య సమమగును. 

ప్రయత్నానంతరీయకత్వ సామ్యముచే ఘటమువలె శబ్ద మనిత్యమగునెడ, 
ఘటము నందలి సత్వగుణ (ఉనికి) సాధర్యముతో సర్వభావ పదార్థములేల 
అనిత్యములు కావు? కావనుపక్షమున శబ్దమును అనిత్యము కానేరదు. 
ఘటమునందలి కొండొక ప్రయత్నానంతరీయకత్వ) గుణ సామ్యముచే శబ్దము 
అనిత్యమగును కాని, వేరొక (ఉనికి- సత్వగుణ సామ్యమముచే నితర 
భావపదార్థములు అనిత్యములు కావనుటకు విశేషహేతువేమి? యని 
(ప్రతిఘటించుట అనిత్యసమములగును. 

“సాధర్యాదసిద్ధేః, ప్రతిషేధాసిద్ధిః, ప్రతిషేధ్య 

సాధర్యాత్‌” 5.1.88. 

సాధర్యాత్‌ = దృష్టాంత సాధర్యము వలన, అసిద్దేః= పక్షమున సాధ్యము 
సిద్ధింపని పక్షమున, ప్రతిషేధ్య సాధర్య్యాత్‌ = వాదిపక్ష సాధర్య్యము వలన, 
ప్రతిషేధాసిద్ధి *= ప్రతివాది పక్షమును సిద్ధింపదు. 

శబ్దమనిత్యమని వాదిపక్షము సర్వమనిత్యమని (ప్రతివాది పక్షము. శబ్ద 
మనిత్య మనుటకు వాది ఘటమును దృష్టాంతముగా గ్రహించుచున్నాడు. 
ఘటమునందలి ప్రయత్నానంతరీయకత్వ ధర్మసామ్యమున శబ్దమున ననిత్యము 
సిద్ధింపని పక్షమున, వాదివలె ప్రతివాది తానును ప్రతిజ్ఞా ద్యవయవమును 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 237 


ప్రయోగించి (సర్వమనిత్యము. సత్వముగలను దగుటవలన ఘటమువలె) 
దృష్టాంతమునందలి సత్తాసాధర్య్యముతో సర్వమనిత్యమనుటయు సిద్ధింపదు. 
కాబట్టి ప్రతివాది ప్రతిషేధము నిరర్ధకమని భావము. 

“దృష్టాంతేచ సాధ్యసాధనభావెన ప్రజ్ఞాతస్యధర్మస్య హేతు 

త్వాత్తస్య చోభయథాభావాన్నావి శేషః” 5.1.84. 

దృష్టాంతే = దృష్టాంత స్థలమున, సాధ్యసాధనభావేన = సాధ్య వాష్యమని, 
ప్రజ్ఞాతస్య = నిశ్చయముగా తెలియబడిన, ధర్మస్య= ధర్మము, హేతుత్వాత్‌ = 
హేతువగుటవలన, తస్యచ = ఆధర్మము, ఉభయథాభావాత్‌ = కొండొకదానితో 
సమానముగను, మరియొక దానితో విశిష్టముగను ఉండుట వలన, అవిశేషః 
= సాధ్యవ్యాప్యము కాని ధర్మము, న = హేతువుకాదు. 

ఒక ధర్మము సమానమైనను లేక విశిష్టమైనను, దృష్టాంతమునందు 
సాధ్యమును విడిచియుండదు. సాధ్యవ్యాష్యము అని తెలియబడని పక్షమున 
ఆ హేతువు సాధ్యసాధకము కానేరదు. ప్రయత్నానంతరీయకత్వ మనెడి సమాన 
ధర్మము ఘటమునందు, అనిత్యత్వ మనెడి సాధ్యధర్మమున కవినా భావి .- 
(సాధ్యవ్యాష్యము) అని తెలియబడుచున్నది. కాబట్టి యది పక్షమున - శబ్దమున 
అనిత్యత్వమును సాధించుచున్నది. సత్వధర్మము సాధ్యావినాభావి లా సాధ్య 
వ్యాష్యముకాదు. కారణమేమన, ఆత్మాకాశాదులో సత్వమున్నది కాని 
అనిత్యత్వము లేదు. కాబట్టి అది వ్యభిచారిధర్మము. అందుచే నదియనిత్యత్వ 
సాధకము కానేరదు. కాబట్టి ప్రతివాది ప్రతిఘటన యుక్తి సంగతము కాదని 
భావము. | 

నిత్యసమమము : - 

“నిత్యమనిత్య భావాదనిత్యే నిత్యత్వో పపత్తేర్నిత్యసమః'” 5. 1.835. 

అనిత్యే = అనిత్యత్వము సాధ్యముగా గల వస్తువునందు, ననిత్యమ్‌ = 
ఎల్లపుడు, అనిత్యభావాత్‌ = అనిత్యత్వ ముండుటవలన, నిత్యత్వో పపత్తేః= 
నిత్యత్వము సిద్ధించుటవలన, నిత్యసమః నిత్యసమమగును. 

(పయత్నానంతరీయకత్వహేతువుచే శబ్బమునందు సాధింపబడెడి 
అనిత్యత్వము నిత్యమా? లేక యనిత్యమా? అనిత్యమగునెడ శబ్దము 
నిత్యమగును కాని యనిత్యముకాదు. అనిత్యత్వమునందలి యనిత్యత పోయిన 
నిత్యత్వము సిద్ధించునని భావము. లేక అనిత్యత్వము నిత్యమందువేని 
ధర్మనిత్యతవలన ధర్మియెన శబ్దము నిత్యమగుట సుంతైన సందేహముండదు 


Scanned by CamScanner 


238 న్యాయ దర్శనము 


కాబట్టి యుభయ విధములను శబ్దము నిత్యమే యగునని ప్రతిఘటించుట 
నిత్వసమమగునని భావము. 

ధర్మము యొక్క నిత్యా నిత్యభావ వికల్పము ద్వారా ధర్మియందు 
నిత్యత్వమును సాధించుట నిత్యసమము. 

“ప్రతిషేధ్యే నిత్యమనిత్యభావా దనిత్యే అనిత్యత్వోప 

పత్తేః ప్రతిషేధాభావఃి 5. 1.86. 

ప్రతిషేధ్యే = ప్రతిషేధింపదగిన శబ్బమునందు, నిత్యం = ఎల్లప్పుడు, 
అనిత్యభావాత్‌ = అనిత్యత్వముండుటవలన, అనిత్యే = అనిత్యమయిన 
శబ్దమునందు, అనిత్యత్వోపపత్తేః= అనిత్యత్వము సిద్ధించుటవలన, ప్రతిషేధాభావః 
= ప్రతిషేధము సరికాదు. 

ప్రతివాదిచే ప్రతిషేధింపదగు శబ్దమును నెల్లపుడు ననిత్యత్వ 
ముండుననుటచే నది యనిత్యమగుచున్నది. ఎల్లపుడు ననిత్యభావముతో దేనికి 
సంబంధముండునో యది యనిత్యము అనిత్యభావ సంబంధము దేనికుండునో 
అది నిత్యము అనుట వ్యాహత మగును. అనిత్యత్వ మనుధర్మము. నిత్యమగుటచే 
దానికాశ్రయమైన ధర్మియు నిత్యము అనుట యుక్తముకాదు. అనిత్యత్వ మన 
ధ్వంసము కాబట్టి శబ్బము ధ్వంస ప్రతియోగి యగును. ప్రతియోగి దేనికది 
ప్రతియోగియో దానికి ఆశ్రయము కాదు. ఘటాభావమునకు ఘటము 
ప్రతియోగి భూతము అట్లే ధ్వంసమును అభావాంతర్గత మగుటచే నది 
ప్రతియోగియగు శబ్బాశ్రితము కాజాలదు. కాబట్టి శబ్దము అనిత్యము. 

కార్యసమము : - 

“(ప్రయత్నకార్యానేకత్వాత్‌ కార్యసమః” 5.1.87. 

ప్రయత్నకార్యానేకత్వాత్‌ = ప్రయత్నముచే సంపాదింపదగిన కార్యము 
లనేకములగుటవలన, కార్యసమః= కార్యసమమగును. 

హేతువునకు రెండు అర్థములు కల్పించి తద్వారా పక్షమునందు 
సాధ్యసంశయము నాపాదించుట కార్యసమ మనబడును. శబ్దమనిత్యము 
ఘటమువలె ప్రయత్నానంతరీయక మగుట వలన. ఇట ప్రయత్నానంతరీయక 
మన ప్రయత్నకార్యమని గదా యర్థము! ప్రయత్నము వలన కలుగుకార్యము 
రెండు విధములుగా నుండును. ఒకచో ప్రయత్నకార్యము కపాలములనుండి 
ఘట ముత్పన్న మగుట మటియొకచో, మృత్తికాదులను తొలగించి జలమును 
అభివ్యక్తపరుచుట(ఉన్నదానిని బయటపెట్టుట). కాబట్టి ప్రయత్నానంతరీయ 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ఆద్యాహ్నికము 239 


కత్వము శబ్బమునుత్పన్నము చేయుచున్న దనుటకంటె నభివ్యక్తము 
చేయుచున్నదని యేల యనరాదు? ఉత్పాద్యమగుటచే అనిత్యమందుమేని 
అభివ్యజ్యమగుటచే నిత్యమని చెప్పుట కభ్యంతరమేమి? అని సందేహము 
కలిగించుట కార్యసమ మనబడును. . 

“కార్యాన్యత్వే ప్రయత్నాహేతుత్వ మనుపలబ్ధికార 

ణోపపత్తేకి 5.1.38. 

అనుపలబ్ధి కారణోపపత్తేః= అనుపలబ్ధికి కారణముపపన్న మగుట వలన, 
కార్యాన్యత్వే = ప్రయత్నకార్యము లనేకము లయినను, ప్రయత్నా హేతుత్వం 
= శబ్దాభివ్యక్తియందు ప్రయత్న హేతుత్వము ఉపపన్నము కాదు. 

ఒక వస్తువుండియు తెలియబడకుండుటకు ఆవరణాది వ్యవధాన 
ముండవలయును భూమిలో జలమున్నది. కాని యది యున్నట్లు 
తెలియకుండుటకు వ్యవధానము కల్పించు ఆవరణము మృత్తికాదులుండును. 
ఆ యావరణము తొలగిన జలము అభివ్యక్తమగును. అట్లే శబ్ద మభివ్యక్తమయిన 
దాని కావరణమున్నట్లు ' తెలియవలయును. అనుపలబ్లికి హేతువైన 
ఆవరణాదులను పోగొట్టి ప్రయత్ని మభివ్యక్తికి కారణమగును కాని సాక్షాత్తుగా 
కాదు. శబ్దమునకు వ్యవధానమున్నట్లే తెలియదు. కాబట్టి ప్రయత్నము దానిని 
అభివ్యక్తపరుచుటెట్లు? ప్రయత్నకార్యము లనేకములయినను శబ్దమభివ్యక్తమనుట 
యుక్తము కాదని భావము. 

ప్రతివాది జాతిని ప్రయోగించి సిద్ధాంతమును ప్రతిఘటించినపుడు వాది 
శాస్రమునం దుపదేశించినట్లు సత్యమైన సమాధానము నిచ్చుటకే యత్నింప 
వలయును. తాను కూడా జాతిని ప్రయోగించి అసదుత్తరము నొసంగుట 
తగదు. అట్లుగాక యిరువురును జాతి ప్రయోగముల నాశ్రయించిన అట్టి 
ప్రసంగము తత్వ నిర్ణయమును జేయజాలదు. తత్వ నిర్ణయమునకు 
విఘాతకమైన చర్య యెట్లుండునో తెలిపి శిష్యులకు హితవు చేకూర్చదలచి 
పరమ కారుణిక్షుడైన మహర్షి సూత్రము నారంభించుచున్నాడు. 

“ప్రతిషేధే £౬.పి సమానోదోషః” 5.2.39. 

ప్రతిషేధే ౬పి = ప్రతిషేధ హేతువునందును, సమానః= స్తాపనా 
హీతువునకు సమానమైన, దోషః= అనెకాంతిక దోషముండును.  * 

తత్వనిర్ణయార్థ మారంభింపబడిన చర్య (కథ) యందు ప్రవృత్తుడై 
(ప్రథమపక్షము నవలంబించిన యొకవ్యక్తి, “శబ్దము అనిత్యము ఘటమువలై, 


Scanned by CamScanner 


240 న్యాయ దర్శనము 


ప్రయత్నానంతరీయకమగుటవలని అని ప్రయోగిం చును. ద్వితీయ 
పక్షావలంబియెన మరియొకవ్యక్తి జాతిని (ప్రయోగింపదలచి, పూర్వహేతువును 
ప్రతిఘటించుచు, ప్రయత్న కార్యము లనేకము లగుట వలన, అని ప్రతిషేధ 
హేతువును ప్రయోగించును. తృతీయ పక్షమున (ప్రథమ స్థాపనా హేతువాది 
“శబ్ద ముపలబ్ధము కాకుండుటకు గల ఆవరణాదులుపలబ్ధిము కాకుండుటవలన 
నాహేతువు వ్యభిచరింపి దని నదుత్తర వీయుక, నా హేతువు 
(శబ్దమభివ్యక్తమగుటవలన) వ్యభిచారి యందువేని “ప్రయత్న కార్యానేకత్వ' 
మను నీహేతువును శబ్బమునందలి యనిత్యత్వము మాత్రము 
ప్రతిషేధించుచున్నది. సర్వమును ప్రతిషేధింపదు. కాబట్టియనై కాంతికమగునని 
ప్రతిఘటించును. 

“సర్వతైవమ్‌” 5.1.40. 

ఏవమ్‌ = పైజెప్పిన కార్యసమమను జాతి స్థానమునందువలె సర్వత్ర = 
ఇతరజాతి ప్రయోగస్థలములందును అసదుత్తరమీయవచ్చును. 
తత్వనిర్ణయము నభిలషించు స్థాపనాహేతువాది (ప్రతివాది యెట్టిజాతిని 
ప్రయోగించినను తానుమాత్రము జాతిని ప్రయోగింపడు. తత్వము నభిలషింపని 
వాని కట్టి నియమముండదు. ప్రతివాది యెట్టిజాతిని ప్రయోగించినను తానును 
జాతినవలంబించి యసదుత్తర మీయ దగును. స్థాపనాహేతువాది తృతీయ 
పక్షమున సమాధానాభాసము చెప్పగా జాతివాది చతుర్భపక్షమున 
(ప్రతిఘటించును. 

“ప్రతిషేధవిప్రతిషేధే ప్రతిషేధదోషవద్లోషః” 5.1.41. 

ప్రతిషేధ దోషవత్‌ = నాచే చేయబడిన ్రతిషేధమున వ్యభిచార 
దోషమున్నట్లు, ప్రతిషేధ విప్రతిషేధే = నీచే చేయబడిన విప్రతిషేధమునందును, 
దోషః= అనైకాంతిక దోషముకలదు. 

నా ప్రతిషేధమున ననై కాంత దోషమున్న నీ విప్రతిషేధమునందు నట్టి 
దోషమే యండునని ప్రతిఘటించును, పంచమ పక్షమున స్తాపనాహేతువాది 

“ప్రతిషేధం సదోష మభ్యుపేత్య ప్రతిషేధ విప్రతిషేధో శ 

సమాన దోషప్రసంగో మతానుజ్ఞా” 5.1.42. 

ప్రతిషేధం = తనచే చేయబడిన ద్వితీయ పక్షమును, సదోషః” 
be షయుక్తమని, అభ్యుపేత్య= అంగీకరించి, ప్రతిషేధ విప్రతిషేధేస్ర= తృతీయ 
పక్షమున, సమానదోష ప్రసంగః = చెప్పబడిన సమానదోష ప్రసక్తి మతానుజ్జ” 


Scanned by CamScanner 


సంచనూధ్యాయము - అద్యాహ్నికము నా 
మతానుజ్షయగును. మతమును అంగీకరించుట. 

ప్రతివాదినగు నీవు నా చెప్పబడిన హేతువున గల దోషము నుద్ధరించి 
యుటుపై నా చెప్పిన ప్రతిషేధమున దోషము నాపాదింపవలయును. అట్లు 
చేయక “నా ప్రతిషేధము దోషయుక్షమైన నీ పక్షమును సదోషమె” యని 
నీవోషము నంగీకరించుటయే మతానుజ్ఞయగును. మతానుజ్ఞ నిగ్రహస్థానము. 
కాబట్టి నిగ్రహింపబడదితివి - ఓడిపోయితివి. 

“స్వపక్షలక్షణా సేక్షోపపత్యుపసంహారే హేతునిర్దేశే 

పరపక్షదోషాభ్యుపగమాత్‌ సమానోదోషః” 5.1.48. 

Le. RI ఉపసంహారే = వాదిపక్షము నిమిత్తము కాగా పుట్టిన 
దోషమును పోనాడకయే పరపక్షమున నట్టి దోషము కలదను 
నుపసంహారమును, హేతునిర్దేశే = హేతువుగా ప్రయోగించిన, పరపక్షదోషాభ్యు 
పగమాత్‌ = ప్రతిపక్షదోషము నంగీకరించుట వలన సమానోదోషః= 
మతానుజ్ఞయనెడి దోషము సమానమే. 

ప్రతిపక్షినైన నాదోషయుక్త ప్రతిషేధము నంగీకరించి వాదిపక్షమునను 
అట్టి దోషమే కలదని దోషము నాపాదించుటచే మతానుజ్ఞ యను 
నిగ్రహస్థానమునకు నేను గురియైనట్లు, వాదివైన నీవును నీస్తాపనాహేతువు 
సదోషముగా నంగీకరించుచు నాచే చేయబడిన (ప్రతిషేధమునందు అటి 
దోషమునే యుద్భావించినందున నీవును మతానుజ్ఞయను నిగ్రహస్థానమునకు 
గురియైతివి. కాబట్టి యిరువురి దోషమును సమానమే యని ప్రతివాది యనును. 

ఈ చర్చయందు ప్రథమ తృతీయపంచమ పక్షములు వాదివి. ద్వితీయ 
చతుర్ధ షష్ట పక్షములు ప్రతివాదివి ఈ పక్షములన్నియు పౌనరుక్ష్యము. మతానుజ 
మున్నగు దోషయుక్తములే. అందువలన నొక్కపక్షమును సాధ్యసాధకము 
కానేరదు. కాబట్టి యిట్టికథ (చర్చ) వలన తత్వనిర్ణయము కాజాలదని వివేకము. 

(పంచమాధ్యాయమున ఆద్యాహ్నికము) 


Scanned by CamScanner 


242 న్యాయ దర్శనము 


న్యాయ దర్శనము 
పంచమాధ్యాయము 
(ద్వితీయాష్నికము) 

పూర్వాహ్నికమున జాతి పరీక్షింపబడినది. ఇందు నిగ్రహస్థానము 
పరీక్షింపబడవలసి యున్నది. ముందుగా విభజించుచున్నాడు. 

“ప్రతిజ్ఞాహాని ప్రతిజ్ఞాంతరం ప్రతిజ్ఞావిరోధః ప్రతిజ్ఞాసంన్యాసో, హేత్వంతర 
మర్ధాంతరం నిరర్తక మవిజ్ఞాతార్థమపార్థక మప్రాప్తకాలం న్యూన మధికం 
వునరుక్ష కునే నులాచేణ మజ్ఞాన 'మవ్రతిభా విక్షేపో మతానుజ్ఞా 
పర్యనుయోజ్యోపేక్షణం నిరనుయోజ్యానుయోగోంి_ పసిద్ధాంతో హే హేత్వాబాసాళ్చ 
నిగ్రహస్థానాని” 5.2.1. 

ప్రతిజ్ఞావోని మున్నగు నామములు గలిగినవి యిరువదిరెండు 
నిగ్రహస్థానములు. ప్రథమాధ్యాయమునందు (1.2. 19) నిగ్రహస్థాన లక్షణము 
సామాన్యముగా చెప్పబడినది. పై జెప్పిన ఇరువది రెండు నిగ్రహస్థానములలో 
అననుభాషణము, అజ్ఞానము, అప్రతిభ, విక్షేపము, పర్యనుయోజ్యో పేలక్షణము, 
అను నీయైదును అప్రతిపత్తి నిగ్రహస్థానము లనియు, మిగిలినవి విప్రతిపత్తి 
వాచ్యములనియు నెంచవలయును. 

“ప్రతిదృష్టాంత దర్మాభ్యనుజ్ఞా స్వదృష్టాంతే ప్రతిజ్ఞాహాని.” 5.2.2. 

స్వదృష్టాంతే = వాది తన పక్షమున, ప్రతిదృష్టాంత ధర్మాభ్య నుజ్ఞా = 
ప్రతివాది పక్షధర్మము నంగీకరించుట, ప్రతిజ్ఞాహానిః= ప్రతిజ్ఞాహాని యనబడును. 

శబ్ద మనిత్యము ఇంద్రియగ్రాహ్యమగుటవలన, అని వాది ప్రయోగింప, 
నిత్యమైన సామాన్యము ఇంద్రియగ్రాహ్యమే కదా? కాబట్టి నిత్యమేలకాదని 
ప్రతివాది యెదుర్శ్కొనిన, ప్రతివాది యాపాదించిన అనైకాంతిక దోషమును 
పోనాడ లేక, అట్లయిన “శబ్దము నిత్యమే కానిమ్ము’ అని వాది యంగీకరించిన 
ప్రతిజ్ఞాహాని నిగ్రహస్థానమగును. ఇదియోటమికి స్థానము. 

“ ప్రతిజ్ఞాతార్థప్రతికే షేధే ధర్మవికల్పా త్త త్తదర్ధనిర్దేశ: 

ప్రతిజ్ఞాంతరమ్‌” 52.3, 

ప్రతిజ్ఞాతార్థప్రతి పే షేద్రే= వాదిచే ప్రతిజ్ఞ చేయబడిన అర్థము (ప్రతివాది 
ప్రతిషేధింప, ధర్మవికల్పాత్‌ = దృష్టాంత ప్రతిదృష్టాంతము ధర్మబేధము వలన, 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ద్వితీయాహ్నికము 243 


తదర్ధనిద్దశః= (ప్రతిజ్ఞాతార్థమును దృష్టాంత ధర్మవిశిష్టముగా నిర్దేశించుట, 
ప్రతిజ్ఞాంతరమ్‌ = ప్రతిజ్ఞాంతరము. 

'ఘటమువలె ఐంద్రియకమగుటవలన శబ్ద్బమనిత్యమ” ని వాది 
ప్రయోగింప, “సామాన్య మైంద్రియకమైనను నిత్యముకదా! యని ప్రతివాది 
వ్యభిచారమును చూపును. అప్పుడు వాది, 'సామాన్య మైంద్రియకమయ్యు 
సర్వగత మగుటచే నిత్యమగును. కాని, ఘటము ఐంద్రియకమేకాని సర్వగతము 
కాదు. కాబట్టి యనిత్యమగును. అందువలన “ఘటము సర్వగతముకాక 
యనిత్యమైనట్లు శబ్దమును అసర్వగతము అనిత్యమగును' అని ప్రతిజ్ఞను 
మార్చును. ముందు 'శబ్ద మనిత్యమ” నియు, తదుపరి “అసర్వగతమగు శబ్ద 
మనిత్య మి నియు ప్రతిజ్ఞ చేయును. కాబట్టి పరోక్తదోషమును బోగొట్టదలచి 
పూర్వప్రతిజ్ఞాతార్ధమున విశేషణము జేర్చి మరల ప్రతిజ్ఞ జేయుట ప్రతిజ్ఞాంతర 
మనబడును. 

“ప్రతిజ్ఞా హేత్వోర్విరోధః ప్రతిజ్ఞావిరోధః” 5. 2.4. 

ప్రతిజ్ఞ హేతువు నను నీరెంటి యందునుగల పరస్పర విరోధము 
ప్రతిజ్ఞావిరోధ మనబడును. 

(ప్రతిజ్ఞకు హేతువుతోను, హేతువునకు (ప్రతిజ్ఞతోను విరోధము 
ప్రతిజ్ఞావిరోధ మనబడును. “ద్రవ్యము గుణవ్యతి రిక్తము అని ప్రతిజ్ఞ చేసి 
“రూపాదులకంటె వేరుగా నుపలబ్దము కానందుని అని హేతువుగా చెప్పిన, 
నిట ప్రతిజ్ఞాహేతువు పరస్పర విరుద్ధములగును. 

“పక్ష ప్రతిషేధే ప్రతిజ్ఞాతార్థాపనయనం ప్రతిజ్ఞాసంన్యాసః” 5,2,5, 

పక్షప్రతిషేధే = హేతువునందు వ్యభిచార దోషము నుద్భావించుట ద్వారా, 
పక్షము నాక్షేపింపగా, ప్రతిజ్ఞాతార్థాపనయనం = ప్రతిజ్ఞా తార్థమును విడుచుట, 
ప్రతిజ్ఞాసంన్యాసః= ప్రతిజ్ఞాసంన్యాస మనబడును. 

శబ్దమనిత్యము, ఐంద్రియక మగుటవలన, అని వాది ప్రయోగింప, 
(ప్రతివాది ఐంద్రియకమైన సామాన్యము నిత్యమగుచున్న దని వ్యభిచార దోషము 
నుద్భావింపగా నాదోషమును పోగొట్టదలచి 'శబ్బమనిత్యమని యనువారెవరు?” 
అని తన ప్రతిజ్ఞను మరుగుపరచ యత్నించును. అట్టియెడ ప్రతిజ్ఞా సంన్యాస 
నిగ్రహస్థాన మగును. 

“అవిశేషోక్తే హేతౌ ప్రతిషిద్దే విశేష మిచ్చతో హేత్వంతరమ్‌” 5,2, 6, 

అవిశేషోక్తే = విశేషరహితముగా చెప్పబడిన, హేతౌ= హేతువు, ప్రతిషిద్ధే 


Scanned by CamScanner 


244 న్యాయ దర్శనము 


= ప్రతిషేధింపబడగా, విశేష మిచ్చతః= హేతు దోషమును పోగొట్టుటకై దానికి 
విశేషణము చేర్చుకోరిక గలిగిన హేత్వంతరమ్‌ = హేత్వంతర 
నిగ్రహస్థానమగును. 

శబ్ద మనిత్యము, ఐంద్రియక మగుటవలన అని హేతువును ప్రయోగించి 
హేతువున వ్యభిచార దోషమును జూపి ప్రతిఘటింప 'సామాన్యవంతమై 
ఐంద్రియమగుటవలన' నని హేతువున విశేషణమును జేర్చిదోషమును 
దిద్దుకొనుట హేత్వంతర నిగ్రహస్థానము. 

“ప్రకృతాదర్థాద ప్రతిసంబద్దార్థ మర్ధాంతరమ్‌” 5.2.7. 

ప్రకృతాత్‌ అర్భాత్‌ = వివాద(గ్రస్తమైన (పస్తుతవిషయముకంటె, 
అప్రతిసంబద్దార్థమ్‌ = అన్యమైన అసంబద్దార్థ విషయమును చెప్పగోరిన, 
అర్భాంతరమ్‌ = అర్భాంతర నిగ్రహస్థాన మగును. 

వాదిగానీ, ప్రతివాదిగానీ ప్రయోగించిన హేతువు నందు వ్యభిచారాది 
దోషము (గ్రహింపబడినపుడు దానిని దాచుటకు గాను ప్రస్తుత విషయమును 
విడిచి యసంబద్ధ విషయమును ప్రస్తావించుట అర్భాంతర నిగ్రహస్థాన 
మనబడును. 

“శబ్దము నిత్యము. అస్పర్శమగుటవలని అని ప్రయోగింప సుఖ 
మస్పర్శమేకాని నిత్యము కాదని హేతువున వ్యభిచార ముద్భావింపగా, హేతువు 
హినోతి ధాతువునకు 'తున్‌' ప్రత్యయము చేర్చిన సిద్ధమగును. ఇది కృదంతము. 
నామము, ఆఖ్యాతము, ఉపసర్గము, నిపాతమునని పదములు నాలుగు 
విధములు. సుబంతము నామము. కృదంతము ఆఖ్యాతము.'” అని యేమోమో 
యసంబద్ధ ప్రసంగము లాడుటకు (ప్రారంభించిన అర్భాంతర నిగ్రహస్థాన 
మగును. 

“వర్ణక్రమ నిర్దేశవన్నిరర్ధ్థకమ్‌” 5.2.8. 

వర్ణక్రమ నిర్దేశవత్‌ = వర్ణక్రమమున నున్నట్లు అక్షరమును ప్రయోగించుట, 
నిరర్ధకమ్‌ నిరర్ధకము. 

శబ్దము నిత్యము జబగడద వలని నని యర్ధములేని యక్షరమును 
క్రమముగా ప్రయోగించుట నిరర్ధక నిగ్రహస్థానమనబడును. 

“పరిషత్రతివాదిభ్యాం త్రిరభిహిత మప్యవిజ్ఞాత 

మవిజ్ఞాతార్థమ్‌” 5.2.9, 

త్రిరభిహితమపి = ముమ్మారు వాదిచెప్పినను, పరిషత్సతివాదిభ్యాం = 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - Ada! స్నోకము 21h 
మధ్యస్తుల ద్వారా గాని, ప్రతివాదిచే గాని, అవిజాతమ్‌ = తెలియణదకున్న, 
అవిజ్ఞాతార్థమ్‌ = అవిజ్ఞాతార్థమగును. 

పరుల కజ్టానము నాపాదించిన తనకు జయము కలుగునన భ్రమపడి 
మధ్యస్థులకుగానీ, ప్రతివాదికిగానీ ముమ్మారు చెప్పినను తెలియని విధమున 
క్రిష్టపదమును ప్రయోగించుట గానీ, వేగముగా నుచ్చరించుటగానీ అవిజ్ఞాతార్థ 
నిగ్రహస్థానమగును, 

“పొర్వాపర్యాయోగాద ప్రతిసంబద్భార్థ మపార్థకమ్‌” 5.2.10. 

పౌర్వాపర్యాయోగాత్‌ = పూర్వాపర 'సంబంధములేని, అ(ప్రతి సంబద్దార్థమ్‌ 
= పరస్పర మన్వితముకాని పదమును ప్రయోగించుట, అపార్థకమ్‌ = అపార్ధక 
మనబదును. 

పదములు క్లిష్టములు కాకున్నను, అతివేగముగా నుచ్చరింపబడకున్నను, 
అన్వితము కానిపూర్వపర సంబంధములేని పదమును ప్రయోగించుట 
అపార్థకని గ్రహస్థాన మనబడును. 

వాచ్యార్థములేని పద(ప్రయోగము నిరర్ధక మనియు సముదాయార్గము 
. లేనిప్రయోగము అపార్థక మనియు వివేకము. 

“అవయవ విపర్యాస వచన మప్రాప్తకాలమ్‌” 5.2. 11. 

అవయవ విపర్యాసవచనమ్‌ = ప్రతిజ్ఞాది అవయవ వాక్యమును క్రమము 
విడిచి ప్రయోగించుట, అటప్రాప్తకామ్‌ = అప్రాప్తకాల మనబడును. 

అనుమాన వాక్యమున, ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపనయము, 
నిగమనము నను క్రమమునఅవయవములను ప్రయోగింపవలయును. 
అట్టి క్రమమును విడిచి ప్రయోగించుట అ(ప్రాప్తకాల మనబడునని భావము. 

“హీన మన్యతమే నాష్యవయవేన న్యూనమ్‌” 5,2, 12, 

అన్యతమేనాపి = అవయవములో నొక్క అవయవేన హీనమ్‌ = 
అవయవము తక్కువైనను. న్యూనమ్‌ = న్యూనమనబడును. 
అనుమాన వాక్యమున ప్రయోగింప వలసిన ప్రతిజ్ఞాది అవయవముల 
నొక్కటియైనను ప్రయోగింపకుండుట న్యూననిగ్రహస్థాన | మనబడును. 

“హీతూదాహరణాధిక మధికమ్‌” 5.2. 18. 

'హేతూదాహరణాధికమ్‌ = హేతువుగానీ ఉదాహరణముగానీ యధికముగా 
ప్రయోగించిన, అధికమ్‌= అధికమనబడును. 

శబ్దమునిత్యము, శబ్దత్వము కలిగియుండుట వలన, శ్రావణత్వము 


Scanned by CamScanner 


246 న్యాయ దర్శనము 


కలిగియుండుట వలనను, అని రెండు హేతువులను ప్రయోగించుట, అధిక 
నిగ్రహస్థాన మనబడును. ఒకేహేతువు వలననర్థము సిద్ధింపజేయుదునని 
యధిక హేతువును ప్రయోగించిన నిగ్భహీతుడగును. అట్టి నియమమును 
ముందుగా నంగీకరింపక అర్థసిద్ధిని బలపరచుట కనేక హేతువులను 
ప్రదర్శించుట నిగ్రహస్థానము కానేరదని భావము 

“శబ్బార్థయోః పునర్వచనం పునరుక్త మన్యత్రానువాదాత్‌” 5.2. 14. 

అన్య(త్రానువాదాత్‌ = అనువాద స్థలమున తప్ప, శబ్బార్థయోః= 
శబ్దార్థమును, పునర్వచనం = మరలచెప్పుట, పునరుక్తమ్‌ = పునరుక్తమనబడును. 

అనువాద స్థలమున తక్క తదితరమున, పూర్వోచ్చాంత శబ్దమును మరల 
నుచ్చరించుట, పునరుక్త మనబడును. శబ్ధపునరుక్తము. అర్ధపునరుక్తము నని 
యది రెండు విధములు “శబ్దము అనిత్యము” శబ్దమనిత్యము, అనిన 
శబ్ద్బపునరుక్తము, 'శబ్బమనిత్యము” 'నాదమువినాశి” అనిన అర్థపునరుక్తము. 

“అర్థాదాపపన్న స్య స్వశబ్దేన పునర్వచనమ్‌” 5. 2. 15 

అర్భాత్‌ = అర్థమువలన, అపన్నస్య= (ప్రాప్తమైన దాని, స్వశబ్దేన 
అయర్థమునుచెప్పు శబ్దముచేత, పునర్వచనమ్‌ = మరలచెప్పుట, అర్ధపునరుక్తము. 

మేఘములు లేక వర్షింపదు; అని “మేఘములున్న వర్షించు” నని చెప్పుట 
అర్థపునరుక్తమనబడును. ఇట్లే, స్థూలుడగు దేవతద్దుడు దినమున భుజింపడని 
రాత్రి భోజనము చేయును” అనుటయు, అర్ధపునరుక్తము. 

“విజ్ఞాతస్య పరిషదా టత్రిరభిహితస్యా ప్యప్రత్యుచ్చారణ 

మననుభాషణమ్‌” 5.2. 16 

పరిషదా = మధ్యవర్తులుగానున్న పరిషత్తు ద్వారా, విజ్ఞాతస్య = తెలియబడి, 
(త్రిరభిహితస్యాపి = వాదిచే ముమ్మారు చెప్పబడినట్టి దానినిసైతము, 
అ(ప్రత్యుచ్చారణమ్‌ = అనువదింప లేకుండుట, అననుభాషణమ్‌ = 
అననుభాషణము. 

మధ్యవర్తులకు తెలిసినట్టిదియు, వాదిచే ముమ్మారు చెప్పబడినట్టిదియు 
వాక్యము ననువదింప లేకుండుట అననుభాషణ నిగ్రహన్థానమనబడును. 

“అవిజ్ఞానంచా విజ్ఞానమ్‌” ర్‌ 2.17 

అవిజ్ఞానం = పరిషత్తుచే తెలియబడి, వాదిచే ముమ్మారు ప్రయోగింప 
బడినను తెలిసికొన జాలకపోవుట అవిజ్ఞాన విగ్రహస్థాన మనబడును. 

“ఉత్తరస్యాప్రతిపత్తి రప్రతిభా” 5. 2. 18 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము - ద్వితీయాహ్నికము 247 


ఉత్తరస్య = ఉత్తరము, అప్రతిపత్తిః = స్ఫురింపకుండుట, అ(ప్రతిభా = 
అప్రతిభ యనబడును. 

పరపక్షమును ఖండించుటకు తగిన ప్రత్యుత్తరము స్ఫురింపకపోవుట 
అప్రతిభ యనబడును. 

“కార్యవ్యాసంగాత్‌ కథావిచ్చేదో విక్షేప” 5.2.19 

కార్యవ్యాసంగాత్‌ = కొండొకకార్యవశమున, కథావిచ్చేదః = స్వికరించిన 
చర్యను విడుచుట, విక్షేపః = విక్షేప మనబడును. 

కొండొకవిషయమును తాత్వికముగ నిర్ణయింపనుద్దేశించి, వార్తాలాపము 
ప్రారంభించి, మధ్యలో కార్యనెపమున రేపో మాపో మరల చెప్పుదునని 
ప్రసంగమును విడుచుట విక్షేప నిగ్రహస్థానమనబడును. 

“స్వపక్షే దోషాభ్యుపగమాత్పరపక్షే దోషప్రసంగో 

మతానుజ్ఞా” 5.2.20 

స్వపక్షే = తన పక్షమున, దోషాభ్యుపగమాత్‌ = దోషమును పరపక్షి చూపగా 
నంగీకరించి, పరపక్షే = ప్రతివాది పక్షమున, దోషప్రసంగః = దోషము 
నుద్భావించుట, మతానుజ్ఞా = మతానుజ్ఞ నిగ్రహస్థానము. 

ప్రతివాది తన పక్షమున నొక దోషమును చూప దాని నంగీకరించుచు, 
నాదోషమునే ప్రతివాది పక్షమునందును జూపుట మతానుజ్ఞ యనబడును. 

“నిగ్రహస్థాన ప్రాప్తస్యానిగ్రహః పర్యనుయోజ్యోపేక్షణమ్‌” 5.2.21, 

నిగ్రహస్థాన ప్రాప్తస్య = నిగ్రహస్థానమును పొందినపుడు, అనిగ్రహః = 
నిగ్రవాస్థానమును (ప్రకటింపకుండుట, పర్యనుయోజ్యోపేక్షణమ్‌ = 
పర్యనుయోజ్యో పేక్షణ మనబడును. 

వాది ప్రతివాదులలో నొకరు నిగృ్భహీతులయినపుడు 'నీవు నిగ్రహహింప 
బడితివి” అని తెలుపకుండుట పర్యనుయోజ్యోపేక్షణ మనబడును. ఇదియు 
నొక నిగ్రహస్థానమే. 

“అని గ్రహస్థానే నిగ్రహస్థానాభియోగో నిరనుయో 

జ్యానుయోగఃి” 5.2.22 

అనిగ్రహస్టానే = నిగహింపబడని తావున నిగ్రహస్థానాభియోగః = 
నిగపొంవబడితివని యాపాదించుట, నిరనుయోజ్యానుయోగ;ః = 


నిరమయోజ్యానుయోగము. 


Scanned by CamScanner 


248 కన మవ 
నిగ్రహింపబడితివి” అని పలుకుట నిరనుయోజ్యానుయోగ మనబడ్షున్న 
షు. సిద్ధాంత మభ్యుపేత్యానియమాత్‌ కథాప్రసంగో౭. ప సిద్ధాంత; «౨ 
5,2, 2 
సిద్ధాంతం = ఒకానొక సిద్ధాంతమును, అభ్యుపేత్య = అంగీకరించి 
అనియమాత్‌ = అంగీకరించిన దానికి విరుద్ధముగా, కథా ప్రసంగః = చర్చ 
జరుపుట, అపసిదాంతః = అపసిద్ధాంత మనబడును. 
ఒక సిద్ధాంతము నంగీకరించి, చర్చ జరుగునపుడు మధ్యలో ్రత్రి పక్షి 
చూవిన దోషమును తొలగింప జాలకనో మరియే కారణముననో 
పూర్వసిద్ధాంతమునకు విరుద్ధసిద్ధాంతము నవలంబించుట అపసిద్ధాంత్ర 
నిగ్రహస్థానమనబడును. 
'హేత్వాభాసాశ్చయథోక్తాః”. ర్‌. 2. 24 
హేత్వాభాసాః = నవ్యభిచారాది హేత్వాభావములు, యథోకాః = ఎట్లు 
చెప్పబడినవో యట్లే నిగ్రహస్థాన పదవాచ్యములని యర్థము. 
హేత్వాభాస్తములకు పూర్వ మేలక్షణము చెప్పబడినదో యట్టి లక్షణముతోనే 
యవి నిగ్రహస్థానములనబడుచున్నవని భావము. హేత్వాభాసములే 
నిగ్రహస్థానములు. వానికి వేరుగా లక్షణము చెప్పనవసరము లేదని తాత్సర్యము. 
నిఖలశాస్త్ర నిష్టాత శ్రీమత్సండిత ముక్తిరామ 
ఉపాధ్యాయశిష్య పండిత గోపదేవ విరచిత 
“అంబా” వ్యాఖ్యానము 
న్యాయదర్శనము సమాప్తము 


Scanned by CamScanner 


రగ దర్శనము 


. ' 


పండిత గోపరేవ్‌ 


యోగ దర్శనము 


(పతంజలి ముని ప్రణీతము 


“కళాప్రపూర్ణ” 
డా. పండిత గోపదేవ్‌ 


విరచిత అంబా వ్యాఖ్యానము 


(ప్రకాశకులు : 
ఆర్యసమాజము, కూచిపూడి, 522 318 
గుంటూరు జిల్లా 


Scanned by CamScanner 


అంబాదర్శన గ్రంథమాల - 5 
ఆరవ సంస్మరణము - 500 (ప్రతులు 
జూన్‌- 2016 


సరస్వస్యామ్యములు' క 
ఆర్యసమాజము, కూచిపూడి 


వెల : రూ.80/- 


ప్రతులకు : 


ఆర్యసమాజము, కూచిపూడి - 522 313 (తెనాలి తాలూకా). 
గుంటూరు జిల్లా. ఫోన్‌ : 08644-252789. (ఆం.ప్ర. ) 


శ్రీ మాశెట్టి శ్రీనివాస్‌ ఆర్య, # 5, మాశెట్టి బిల్లింగ్‌, 
3-3-736 10 740, కంచరిబజార్‌, సికింద్రాబాద్‌-3. (తెలంగాణ) 
ఫోన్‌ : 040-66320200. 


వైదిక సాహిత్య భండార్‌, ఆర్యసమాజము, 
సుల్తాన్‌బజార్‌, హైదరాబాద్‌ - 500 095. (తెలంగాణ) 
ఫోన్‌ : 040-24751656 


ఆర్యసమాజము, సీతాఫలమండి, సికింద్రాబాద్‌ - 61. (తెలంగాణ) 
ఫోన్‌ : 040-27071816 


విద్యా బుక్‌ డిపో, ఆర్యసమాజము ఎదురుగా, 
సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌. (తెలంగాణ) 


Printed at: PRINTSHOP 040-6632 0300 


Scanned by CamScanner 


సండిత గోసదేన్‌ 
జననము : క్రీశ 1896 మరణము : 26-10-1996 
జన్మన్థలము * కూచిపూడి, తెనాలి తాలూకా 
జననీజనకులు ; శ్రీ అంబమాంబా రామయార్యులు 
విధ్యాభ్యాసము : కూచిపూడి, అమృతలూరు, కాశ్యాదిపీఠములు, సంసృతాంధ్ర 
హిందీ సాహిత్యములు 
వృత్తి : వైదిక ధర్మ ప్రచారము, వైదిక సంస్కార వ్యాపకత 
అభిమాన విషయములు : షడ్‌ దర్శనము, నైష్టిక బ్రహ్మచర్యము, యోగమార్గ ప్రావీణ్యము 
స్థాపకులు : అంబా దర్శన (గ్రంధమాల, కూచిపూడి, అంబా రామార్య 
నత్యార్థ ప్రకాశ ట్రస్టు, సికింద్రాబాద్‌ మరియు ఎన్నో 
ఆర్యసమాజములు 


సన్మానములు : 
1 “కళాప్రపూర్ణ” - ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం 
2. రూ. 10,000/- “మవహార్షి దయానంద నరన్వతి నిధి వురస్మార్‌” న్యాన్‌, 
ఆర్యసమాజం, పులేరా 

3. రూ.5,001/- ఆర్యప్రతినిధి సభ, ఆంధ్రప్రదేశ్‌, సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌. 
4. రూ. 25,000/- వేదవేదాంగ పురస్కార్‌, ఆర్యసమాజము, శాంతాక్రూజ్‌, బొంబాయి 
5. రూ. 1,00,000/- శత జయంతి సందర్భముగా “దర్శన తత్త్వవేత్త” బిరుదు - 

శతజయంతి ఉత్సవ సమితి, సికింద్రాబాద్‌. తేది. 30-7-1995 

రచనలు, అనువాదములు : సత్యార్థ ప్రకాశము, బుగ్వేదాది భాష్యభూమిక, నిరుక్తము, 

బుగ్వేద భాష్యభాస్మరము।,॥,॥॥, వైదిక వినతి 1, ॥, వైదిక దినచర్య, న్యాయ, వైశేషిక, సాంఖ్య, 
యోగ, వేదాంత దర్శనములు, ఈశ, కేన, కఠ, ప్రశ్న ముండక, మాండూక్య, ఐతరేయ, తైత్తిరీయ, 
శ్వేతాశ్వతర, ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులు, ఆస్తికవాదము, అర్థధర్మ మీమాంస, 
నంస్కారవిధి, భగవర్గీత,ఏనుక్రీన్తు రవాన్య జీవనము, వూజ, వైదిక వర్వ 
పద్ధతి, అపశూధద్రాదికరణము మొదలగునవి చిన్న గ్రంథములు 25 చిన్నవి, పెద్దవికలిపి 60కి 
పైగా వైదిక గ్రంథములు తెలుగులో రచించినవారు వీరొక్టే. 


Scanned by CamScanner 


ళు 


© 
వడ్లమూడి వంశాద్దిసోముడై జన్మించి, విద్యాజీవియై శిక్షా శాస్త్రమునందు 
లబ్ద ప్రతిష్టుడై వెలసి, ఆంధ్రలోకమునకు “సఫలత ప్రభృతి యమరకృతుల నందజేసి, 
ఉదారచరితుడు, పరమసాధకుడు, ముక్తసంగుడునై, తెలుగున దర్శనములను 
రచియింప నెంతయు నన్ను ప్రోత్సహించుటయే కాక నాకు చేదోడువాదోడుగా 


నుండి యా కార్యము పూర్తిగ కొనసాగకముందే మొన్న మొన్న (25-10-1951) 


ఆత్మీయుల నపార శోకాంబుధిని ముంచి 
క్రీర్తిశేషుడయిన శ్రీ వేంకటరత్నం గారికి 


ఫ్‌ కృతి నెట్లందజేయుదును ? 


గోపదేవ్‌ 


Scanned by CamScanner 


తొలి పలుకు 


ప్రాచీన భారతీయ విజ్ఞానము సంస్కృత వాజయములో గుప్తమై యున్నది. 
అందును ప్రామాణిక గ్రంథములు సూత్రప్రాయముగ నున్నవి. ఏత త్మారణమున 
సంస్కృతమునందే అట్టి గ్రంథములకు వ్యాఖ్యానములు రచింపబడియున్నవి. ఈ 
కాలమున సంస్కృత భాషాజ్ఞానము మిక్కిలి క్షీణించి యుండుటచేత అట్టి గ్రంథములను 
వ్యాఖ్యతో పఠించి గ్రహించువారు అల్పసంఖ్యాకులు. అందుచేత అట్టి గ్రంథములకు 
వ్యావహారిక భాషలలో సులభగ్రాహ్యముగ వ్యాఖ్యానములు వ్రాయుట ఆత్యావశ్యకమై 
యున్నది. ఈ మహత్మార్యమును నిర్వహించుటకు బూనుకొన్న మహానుభావులలో 
ఒకరు శ్రీ పండిత గోపదేవ్‌ గారు. 


న్యాయ వైశేషక దర్శనములను రచించి వందనీయులైన వారిప్పుడు పతంజలి 
మహర్షి రచించిన యోగసూత్రములకు తెనుగున వ్యాఖ్యానము రచించి 
ప్రశంసనీయులైనారు. 

యోగశాస్తమునకు హైందవ విజ్ఞానమున “మహోన్నతమైన ప్రత్యేకస్థానము 
గలదు. ఈ శాస్త్రము భరతవర్షమున ప్రబలిన విధముగా ఇక నే దేశమునందును 
వెలయలేదు. ఈ శాస్త్రమెంత గొప్పదో ఇప్పుడిప్పుడు విదేశీయులు కనుగొంటున్నారు. 
కాని మనవారు అజ్ఞానము చేత బోధపడక అవజ్ఞ సేయుచున్నారు. ఈ యజ్ఞాన 
తిమిరాన్ని నిర్మూలించుటకు శ్రీ గోపదేవ్‌ గారి యీ గ్రంథము మిక్కిలి యుపకరించును. 

జగత్‌ ప్రఖ్యాతములైన పతంజలి సూత్రములు అతి క్లుప్తములు, క్లిష్టములు. 
సంస్కృతమున వీటికి అనేక వ్యాఖ్యానము లున్నవి. వ్యాస, వాచస్పతిమిశ్ర, భోజ, 
రామానంద సరస్వతీ ప్రణీతములు. తెలుగుభాషలో ఇంత విపులమైన వ్యాఖ్యానము 
లేదని నా యభిప్రాయము. ఇట్టి గ్రంథమును రచించి ఆంధ్రలోకమునకు మహోపకార 
మొనర్చినారు గోపదేవ్‌ గారు. వీరు ఇట్టి గ్రంథముల నింకను వ్రాయవలయునని 
నా ప్రార్ధన. 


24-12-51 (మద్రాస్‌) 
(సం.) 
పా. వెం. రాజమన్నారు 


Scanned by CamScanner 


7 


గ్రంథ పరిచయము 


యోగదర్శనము భారతీయ దర్శనములలో నన్యతమము. ఇందలి 
సిద్ధాంతములు సాంఖ్య సిద్ధాంతములకు సమానములని చెప్పదగును. సాంఖ్య 
సిద్ధాంతముల నాచరించు విధానమే యోగమని చెప్పినను చెప్పవచ్చును. యోగ 
విధానములను క్రియా రూపమునకు దెచ్చి ప్రపంచమునకు మూల తత్త్వములైన 
ప్రకృతిని, ఆత్మను, బరమాత్మను సాక్షాత్కారము చేసికొనవచ్చును. ఆత్మతత్త్వము 
ననుభవగమ్య మొనర్చుటకు యోగమే సాధనము. 

ఈ గ్రంథమున నాలుగు పాదములు గలవు. 

(1) సమాధి పాదము (2) సాధన పాదము 
(3) విభూతి పాదము (4) కైవల్య పాదము 

(1) సమాధి పాదము :- ఇందుగల సూత్రములు ఏబది యొకటి. ఈ 
సూత్రములలో సూత్రకారుడు ముందుగా యోగలక్షణము వర్ణించి యటుపై 
యోగమును విస్తారముగా వివరించియున్నాడు. యోగమన కలయిక యని 
సామాన్యముగ పలువురు తలంచుచుందురు ; కాని, యీ శాస్తమునందు యోగమునకు 
సమాధి యని యర్థము. చిత్తములో కలుగు సంకల్పములు (వృత్తులు) 
నిరోధింపబడుటయే సమాధి - యోగము అనబడును. కాబట్టి యీ పాదమునందు 
చిత్తవృత్తులు, వాని నిరోధించుటకనువగు నుపాయములు వివరింపబడినవి. వృత్తి 
నిరోధము సమాధియగును. కావున సమాధియన నేమో యందలి సూక్ష్మభేదము 
లేవో కూడ నీ పాదమునందు వర్ణింపబడినవి. చిత్తము నేకాగ్ర మొనర్చి సమాధి 
స్థితిని సంపాదించిన యోగి స్వస్వరూపమును (జీవాత్మ స్వరూపము) నెఖుగగలడు. 
ఆ యవస్థయందు జీవాత్మ పరమాత్మయం దుండి సుఖించును. ఇయ్యదియే 
జీవనసాఫల్యము. (ప్రసంగ వశమున నీ పాదమున నీశ్వరుని యునికిని, లక్షణమును, 
నామమును సైతము సూత్రకారుడు వివరించియున్నాడు. 

ఈ శాస్తమునందు ప్రత్యక్షము, అనుమానము, ఆగమము నని మూడు 
ప్రమాణములే యంగీకరింవబడును. వానిని గుణించి నూత్రకారుడు 
“ప్రత్యక్షానుమానాగమాః (ప్రమాణాని” అను సూత్రమున సామాన్యముగ 
నిర్దేశించియున్నాడు. న్యాయ వైశేషికములందువలె ప్రమాణములను గుణించి 


హహ ్తకటన ర్త రాలు చనన 
నన నా. 


Scanned by CamScanner 


విశేషముగ నిందు వర్ణింపయత్నము జరుగలేదు. ఈ ప్రమాణములను 
విశేషరూపమున నెబుగదలచువారు నాచే రచియింపబడిన న్యాయదర్శనమున జదువ 
ప్రార్థించున్నాడ. 

ఈ పాదమున సూత్రకారుడు చిత్తమును సమాహిత (స్థిర) మొనర్చుటకు 
ప్రాణాయామాది సాధనము లనేకములు వివరించియున్నాడు. ఇయ్యవి 
హఠయోగాదులం దెచ్చటను గానరావు ఈ యుపాయములన్నియు నార్షములు; 
సాత్వికములు. ఎల్లరు నీ యుపాయముల నెటిగి యాచరించిన సుఖింతురు. 
చిత్తవిక్షేపమును బోనాడగలుగుదురు. ఇందులకై యరణ్య వాసాదులుకాని, 
గృహత్యాగముకాని, గుహానివేశాదులుకాని యవసర ముండవు. 

(2) సాధన పాదము : ప్రథమ పాదమునందు జెప్పిన సాధనములన్నియు 
సాత్విక బుద్ధిగలవారి కుపకరించును. ఈ పాదమునందు మందబుద్దులు, 
విక్షిప్తచిత్తులు యోగమును సాధించు నుపాయములు చూడనగును. సాధించుట 
కనువగు విషయమిందు జెప్పబడుటచే నియ్యది సాధన పాద మనబడినది. ఈ 
పాదమున నేబదియైదు సూత్రములున్నవి. 

ప్రాణి యనుభవించు దుఃఖముల కన్నిటికి మూలకారణము అవిద్య. దానిని 
గుతించి వివరముగా నిందు సూత్రకారుడు వర్ణించియున్నాడు. ఆయవిద్యా 
మూలకములే రాగద్వేషాది క్లేశములు. క్లేశములవలననే జన్మము, ఆయువు, భోగము 
నేర్చడుచున్నవి. ఈపాదమున 'సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః 13’ అను 
సూత్రమునందు జన్మమేర్చడు విధము చక్కగ వివరింపబడినది. 

ఈపాదమునందే జీవుడు, ప్రకృతి యను నీ రెండింటి స్వరూపము 
వర్ణింపబడినది. ఇందే జిజ్ఞాస, జిహాన, (ప్రేప్స, చికీర్ష శోకము, భయము, నికల్పము 
నను నేడును తొలగిపోవుటకు వలయు సప్తవిధ ప్రజ్ఞ యననేమో వర్ణింపబడినది. 
ఇంతియేగాక పతంజలి మహర్షిచే జెప్పబడిన నీ యోగమునకు అష్టాంగ యోగమని 
పేరు. ఈ నామమునకు కారణములయిన యమము - నియమము - ఆసనము 
- ప్రాణాయామము - ప్రత్యాహారము - ధారణ - ధ్యానము - సమాధి అను 
నెనిమిది యంగములు విస్తారముగా నిందు వర్ణింపబడినవి. అట నా నేర్చిన కొలది 
ప్రాణాయామ మొనర్చు విధముకూడా (వ్రాసియున్నాను. చదువరు లా యా 
సూత్రములందు వివరముగా జూడగలరు. 


rr —————————— mr mmm mm 


Scanned by CamScanner 


9 


(3) విభూతి పాదము :- ఇందు సంయమము, దానివలన యోగికి కలుగు 
సిద్ధులు వివరముగ వర్ణింపబడినవి. అష్టాంగములలోని చివరి ధారణ, ధ్యాసము, 
సమాధి యను మూడంగములు స్వాధీనపజచుకొనినగాని సంయమము సిద్ధింపనేరదు. 
సంయమము సాధించిన యోగి సాధించు మహాకార్యము లెన్నో యున్నవి. అవి 
యన్నియు కైవల్యము నపేక్షించు యోగికి రుచింపవు అందువలన నతడు వానిని 
ప్రదర్శించుటకు యత్నింపడు స్వయముగ తాను నా సిద్ధులను 
ఉపయోగించుకొనును. ఈ పాదమునందు నేబదియైదు సూత్రములున్నవి. 


(4) కైవల్య పాదము : - ఈ పాదమునందు ముప్పది నాలుగు 
సూత్రములున్నవి. ఇందు చివర కైవల్య లక్షణము చెప్పబడినది. ప్రథమమున : 
సిద్ధులు, వానిలోగల భేదములు వర్ణింపబడినవి. యోగి తన కర్మఫలముల 
ననుభవించుటకు క్రొత్త శరీరముల నెట్లు నిర్మించుకొనగలడో వివరముగ చెప్పబడినది. 
విజ్ఞానవాదము, చిత్తమే యాత్మయను వాదము రెండును ఖండింపబడినవి. ధర్మమేఘ 
సమాధియు వర్ణింపబడినది. వివరములన్నియు నా యా సూత్రస్థలములందే 
చూడగలరు. ఇట్లీ పుస్తకము నాలుగు పాదములతో రచియింపబడినది. అనేక 
విషయములిందు పొందుపజపబడినవి. 


పతంజలి - సూత్ర రచయిత 


ఈ యోగదర్శనము రచియించిన మహానుభావుడు పతంజలిమహార్షి 
అందువలననే ఈ యీ గ్రంథము యోగదర్శన మనియేకాక పాతంజల సూత్రము 
లనియు వ్యవహరింపబడును. పతంజలి యెప్పటివాడో, యెక్కడివాడో యేరికిని 
నిశ్చితముగ తెలియదు. అభియుక్తుల (శిష్టుల) దృష్టిలో నీ పతంజలి మహర్షియే 
వ్యాకరణ భాష్యమును, చరకసంహితను రచియించినాడని తెలియుచున్నది. ఈ 
విషయమును (ధ్రువపజచుటకై యీ క్రింది శ్లోకము నుదాహరింతురు. 

“యోగేన చిత్తస్య, పదేన వాచాం, 

మలం శరీరస్య చ వైద్యకేన 

యో2_పాకరోత్తం ప్రవరం మునీనాం 

పతంజలిం ప్రాంజలి రాసతో 2__స్మి' 

ఈ శ్లోకార్థము ననుసరించి చరకము, మహాభాష్యము రచియించిన 

పతంజలియే యోగదర్శన కర్తయగునెడల నతడు చారిత్రకుల మతమున విక్రమార్క 


Scanned by CamScanner 


10 


శకమునకు పదునైదు శతాబ్దాములు పూర్వ మున్నట్లు తెలియుచున్నది. అనగా 
మూడువేల సంవత్సరములకు పూర్వ మీ మహర్షి యున్నట్లు తెలియుచున్నది. ఇందుల 
కైతిహాసికులే ప్రమాణము. 

నా ప్రార్థనను త్రోసివేయక, అత్యంత కార్యాభారముచే నవకాశము లేనివారయ్యు 
నా యీ గ్రంథమునకు తొలిపలుకుగా కతిపయ వాక్యములను దయతో వ్రాసి 
యనుగ్రహించిన శ్రీ పా. వెం. రాజమన్నారు (ప్రధాన న్యాయమూర్తులు, మదరాసు 
హై కోర్టు) గారికి నా కృతజ్ఞతావందనములు. 


నిరుక్తము, సత్యార్థ ప్రకాశము, 
బుగ్వేదాది భాష్యభూమిక, 
బుగ్వేద భాష్య భాస్కరము (8 భాగాలు) 
భగవద్గీత, న్యాయ, వైషేశిక, సాంఖ్య, యోగ, 
వేదాంత దర్శనాలు, 11 ఉపనిషత్తులు, పూజ, 
వైదిక దినచర్య, వైదిక పర్వపద్ధతి, 
మొదలగు 60 పైన గ్రంథములు మా వద్ద లభించును. 


అంబా దర్శన గ్రంథమాల, 
ఆర్యసమాజము, కూచిపూడి-522 318 
గుంటూరు జిల్లా 


వుస్తకాలు టోకున లభించు మరొక స్థలము : 
ళ్‌ 
శ్రీ మాళెట్టి శ్రీనివాస్‌ ఆర్య, 
# 5, మాళెట్టి బిల్లింగ్‌, 3-3-736 to 740, కంచరిబజార్‌, 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
పోస్టు ద్వారా ప్రతులకు : 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
సికింద్రాబాద్‌-3. (తెలంగాణ) ఫోన్‌ : 040-66320200. | 


Scanned by CamScanner 


11 


యోగాభ్యాసము నా స్వల్పానుభవము 

నాకు కొంచెము ప్రపంచానుభవము కలుగగానే వివేకానందస్వామి, 
రామకృష్ణ పరమహంస, గౌతమబుద్ద్భుడు ప్రభృతుల జీవితములు చదువునవకాశము 
కలిగినది. ఆ చదువు ఫలమో లేక మటియే యితర కారణముననో తెలియదు 
కాని యొంటరి జీవితము నడుపు భావమంతఃకరణమున నవ్యక్తముగా నేర్చడినది. 
అనంతర మందులకు విపరీతముగ నేర్చడిన అంతరాయము లెట్లో తొలగిపోయినవి. 
అ భావము బలపడినది. ఒంటరితనమును సఫలము జేసికొనుటకై యోగాభ్యాస 
మవసరమని యెట్లో పొడకట్టినది. అందు సహాయపడగల వారెవరాయని కొన్నాళ్లు 
దక్షిణా పథమున నా యా యాశ్రమములను దర్శించితిని. అందు ముఖ్యమైన 
తావులు మదరాసు నగరమున నున్న దివ్యజ్ఞానసమాజ మొకటి, రెండవది 
రామకృష్ణాశ్రమము. అడయారులోనున్న దివ్యజ్ఞానసమాజమువారి ఆశ్రమవాసి 
కార్యకర్తతో మాట్లాడగా యోగవిషయమున నా కట తోడుపడువారు లేరని తోచినది. 
అటుపై రామకృష్ణాశ్రమమున జేరి విచారించితిని. నా యభిలషిత సాహాయ్యము 
వారివలనను లభింవనేరదని న్పష్టమయ్యెను. అనంతరము ఏర్పేడులో 
మళయాళస్వామి యాశ్రమమిందుల కుపయుక్తస్థానమని తెలిసి యటచేరి 
స్వామివారిని కలిసికొని మాట్లాడితిని. ఆశ్రమవాసులలో పెక్కురు భోజనార్థ 
మక్కడజేరి శ్రీవారి సేవయందు మగ్గులై యున్నట్లు నాకు బోధపడినది. వారెల్లరు 
నిరక్షరాస్యులు, కుక్షింభరులును. స్వాములతో సంభాషించిన మీదట వారును 
నాకు యోగాభ్యాసము నందుపకరింపరని నాహృదయమున తోచెను. ఇట్టి 
యభిలాషతో చేరినవారి కేవో కొన్ని కఠిన నియమములు చెప్పి తన చిత్రము 
నొకదానిని వారికందజేసి దానికి పూజా పురస్మారములు చేయుడని చెప్పి పంపు 
నలవాటు స్వాముల కున్నట్లు నాకు గుర్తు. ఇయ్యది ముప్పది సంవత్సరములనాటి 
మాట. స్వాములకు నాడు సంస్కృతము గానీ, తెలుగు గానీ బాగుగ తెలియదు. 
భజనలు, పాదపూజలు నాటికే ప్రారంభింపబడినవి. అంతకుపూర్వము వారు 
తిరుపతి దగ్గణ నుండువారనియు, నటనుండి కారణాంతరములచే నేర్పేడు 
చేరినారని తెలిసినది. పరిస్థితులన్నియు తెలిసినమీదట నిజము చెప్పినచో నాకు 
వారియెడ (శ్రద్ధ యేమాత్రము కలుగకపోగా మూఢజనులలో నంధకారము నొకింత 
పెంపుచేయుచున్నారేమో యని తోచి వారి నుండి సెలవు తీసికొంటిని. 

ఇట్లు సహాయకులం గానేక నా తోచిన విధమున నియమబద్ధ జీవనము 


ద న నన అమమని మనా నుకాలు వాడాక కాకా ాకానాకాడాకానాాాా నాల. a 


Scanned by CamScanner 


12 


గడప నారంభించితిని. సాత్వికాహారము తీసికొనుచు నిద్రాహారముల నత్యల్పముగా 
నొనరించి యథాశక్తి సంస్కృతము నభ్యసింప నారంభించితిని. రెండు మూడు 
సంవత్సరములిట్లు గడచిపోయెను. అప్పటికి నా కిరువదియైదు వర్షములు 
గడచినవి. 

అది క్రీస్తుశకము 1927 సంవత్సరము. శ్రద్ధానందుని స్మారక పాఠశాల 
యొకటి ఢిల్లీ నగరమున నారంభింపబడినది. అందు విద్యాభ్యాసమొనర్చు 
నిమిత్తముతో నుత్తరాపథమును జేరితిని. ఒకటి రెండు సంవత్సరములు 
విద్యాభ్యాసము చేయుచు యోగమతి నెట్లో బలపఅచుకొనుచు కడకు (1929లో) 
హిమవంతుని పాదతలమున నెలకొనియున్న గురుకులము (పోఠోహార్‌)ను జేరితిని. 
యోగాభ్యాసమునకు వలయు సాధన సామగ్రిని సంపాదింప నీ లోపల నెంతేని 
యత్నించితిని. యోగము నెలుగుదుననిన ప్రతివ్యక్తితోను సంభాషించి చూచితిని. 
కాని యెవరికి నిందు చక్కని (ప్రవేశమున్నట్లు కనిపింపదయ్యె. తెలియనివారిని 
మోసగించు పెద్దలెందణో దర్శనీయమూర్తులు కనుపింపలేదని పాఠకులూహింప 
కుందురుగాక. కట్టకడపటికి గురుకులమున నాచార్యులుగా నాడు పనిచేయుచున్న 
నిఖిలశాస్త్ర పారంగతులు, ఆబాల (బ్రహ్మచారులు, కర్మయోగులు, నత్యంత 
(శ్రద్ధేయులునగు శ్రీ పండిత ముక్తి రామోపాధ్యాయులవారి యంతేవాసిత్వము 
నంగీకరించి యట పాతంజల యోగదర్శనము చదువు భాగ్యము పొందగలిగితిని. 
దానిని చక్కగా పఠించిన మీదట యభ్యాసమునకై యోగులమని చెప్పుకొనుచు, | 
మూర్భులను, సాంసారికులను మోసగించువారి నాశ్రయించుటకంటె స్వయముగానే | 
యభ్యాసమొనర్చుట మిక్కిలి (శ్రేయస్మరమని తోచినది. “న పూర్వేషామపి గురుః 
కాలేనానవచ్చేదాత్‌' అను యోగ సూత్రమున పఠించిన మీదట, పవిత్రాంతః 
కరణులగు పరమర్నులకు నాది గురువయిన దేవదేవునే గురువుగా భావించి 
యభ్యసించుట యుక్తమని నాకు స్పురించినది. గురువు లేక యోగము 
నభ్యసింపరాదనుటచే నేర్చడిన భయమంతటితో దూరమయ్యెను. అటుపై నేను 
యోగము నభ్యసించిన విధము నిట నంకిత మొనర్చుచున్నాడ. పాఠకులలో నెవరికేని 
అది రుచించునో నట్లాచరించి లాభము నందవచ్చునను నాశతో నిట్లు 
చేయుచున్నాను. ఇయ్యదియు మిత్రుల యనురోధ కారణమున వ్రాయుచున్నట్లు 
పాఠకులకు విన్నవించుకొనుచున్నాడ. భారతమున నేడు యోగులమని చెప్పుకొనుచు 
యోగాశ్రమముల నేర్పజచి యట శిష్యులను జేర్చి యాచరించు అనాచారములను 


Scanned by CamScanner 


18 


జూచుచు నే నొక యోగాభ్యాసినని చెప్పుకొనుట కెంతయు భయపడుచున్నాను; 
కాని, సాధకభావముతో దొంగగురువులను జేరి జీవనమును 
వ్యర్థపజచుకొనకుండుటకై నాయీ వాక్యము లెవరికేని తోద్పడగలవను నాసతో 
నిట్లు చేయుచున్నందులకు క్షంతవ్యుడ. 

క్రీ.శ.1930లో బ్రహ్మచారులతో కలిసి ఆచార్యుల వెంట పర్వతయాత్రజేసి 
'ఫుంచ్‌ స్టేటు (కాళ్ళీరాంతర్గతము) లో నున్న 'బూఢా అమరనాథ్‌” అను పేరుగల 
యొక దివ్యక్షేత్రమును జేరితిని. అయ్యది యా సంస్థానమున పుణ్యస్థలముగా 
నెంచబడును. అట నొక మందిరము (గుడి) పురాతనమని చెప్పబడినది కలదు. 
అట నా దేవాలయమును కనిపెట్టుకొని యిద్దజు సంన్యాసు లుండెడివారు. యాత్రికు 
లప్పు డప్పుడు వచ్చి పోవుచుండువారు. ఈ స్థలము 'ఫుంచ్‌ పట్టణమునకు పదునాలు . 
మైళ్ల దూరమున నరణ్య మధ్యమున గలదు. కాలినడకను దప్ప అటకు వెళ్లను 
వలనపడదు. అది హిమాలయ మధ్యస్థానమున కొండచరియయందున్నది. స్థాన 
మతిరమణీయము. దేవాలయము స్వర్ణముఖి యనెడి నదీతీరమున నొక గండశిలపై 
యొంటిరాతితో నిర్మింపబడినది. ఆ దేవాలయమున కిరువైపుల నాకాశమును 
చుంబించు పర్వతశిఖరములు, ఎలుగుబంట్లతోను, చిరుతపులులతోను 
భయంకరములయ్యు అరణ్యములు చూడనింపు గలిగించుచుండును. ఇక్కడ నొక 
మాసము రోజులుండి మా యాచార్యులు అంతేవాసులను వెంట నిడుకొని 
గురుకులాభి ముఖులైరి. నేను మాత్రము అక్కడనే ఉండుటకు నిశ్చయించుకొని 
యాచార్యుల యనుమతిని బదయగలిగితిని. 

సహజ సుందరమైన ఆ పర్వత భూమియందు నేను దేవాయలార్చకులైన 
సంన్యాసులతో నుండసాగితిని. యోగదర్శనమునగల సూత్రములను కంఠస్థ 
మొనర్చుచు వానిని మననము చేయుచుండువాడ. 

చాల దినములనుండి యోగము నభ్యసింవవలయునని యున్న 
సంస్కారమెట్లో తీవ్రత వహింప నందులకై స్వయముగ ప్రారంభించితిని. నా 
యభ్యాసమునకు అనువైనవేళ ఉదయము (తెల్లవాజకముందే) నాలుగు 
గంటలనుండి యెనిమిది గంటల వరకు అని నిశ్చయించుకొంటిని. సరిగ్గా నా 
నమయమునకు ముందే శౌచాదిక నిత్యకృత్యములను నిర్వర్తించుకొని 
యభ్యాసస్థలమునకు చేరుకొనువాడ. అభ్యాసి నియతముగ నిత్యము నొకే క్షణమున 
నాచరించుటకై దేవాలయమునకు కొంత దూరముననున్న ఒక పురాతన కట్టడము 


Scanned by CamScanner 


14 


స్థానముగ నేర్పజచుకొంటిని. (తరువాత విచారింప నయ్యది 'ఫుంచ్‌' రాజవంశము 
వారిలో నొకరి యస్థులను స్థాపించి కట్టిన సమాధి గృహమని తెలిసినది. అభ్యాసము 
నారంభించుటకు ముందు నీశ్వరుని స్తుతి ప్రార్థనలను వేద మంత్రములతో 
జేయుచుండెడివాడ. అటు తరువాత శివసంకల్ప సూక్తమును పఠించెడివాడ. ఈ 
మంత్రములు తెనాలి ఆర్యసమాజము వారిచే ప్రచురింపబడిన 'వైదికసంధ్య”' యను 
వున్తకమున నౌల్లరు జూడగలుగుదురు. ) అనంతరము వతంజలి 
ప్రభృతియోగసిద్ధులను మనస్సుననే స్మరించి నమస్కరించి యలసట గలుగువఅకు 
ప్రాణాయామము చేయుచుండెడివాడ. 
అభ్యసించిన ప్రాణాయామ (ప్రకారము : 

ముందుగా నొక కంబళి పబచి దానిపై నొక వస్త్రమును మడిచివేసి 
యాననము నొకింత మెత్తగా నేర్చజచుకొని, యందు సిద్ధాననముతో 
కూర్చుండెడివాడ. వెన్నెముక తిన్నగా నుండునట్లు చూచుచుండెడివాడ. 
గుదద్వారమున గట్టిగా బిగించి కొంచెము పైకిలాగి పట్టి యుంచి రెండు 
నాసికాపుటములతోను కొంత తడవు భగస్తికా ప్రాణాయామము చేయుచుండెడివాడ. 
శ్వాసకోశములందున్న గాలిని బలముతో బయటికి నిశ్వసించి వెంటనే మరల 
శ్వాసకోశములను గాలితో నింపుటను భ్రికా ప్రాణాయామముందురు. కంసాలి 
వాని తిత్తితో కొలిమినూదినట్లు గాలిని నాసికాపుటములతో బయటికి, లోపలకు 
నడుపుట జరుగును కాబట్టి దీనిని భ(స్రికయందురు. ఈ ప్రాణాయామమున 
రేచకపూరకములే యుండును. కుంభకముండదు. విరామము లేకుండ అలసట 
గలుగువణకు నిట్లు సుమారు పదునైదు నిముషములు చేసి యీ క్రియను 
ముగించెడివాడ. ఇట్లు చేయుట వలన రెండు నాసికా పుటములనుండి ధారాళముగ 
ఉచ్చ్వాస నిశ్వాసములు జరుపగలుగుదుము. నాసికా పుటములనుండి సమముగ 
గాలి ప్రవహించును. శ్లేష్మాదుల యాటంకము తొలగిపోవును. నాసిక కెదురుగా 
నొక ప్రాతగుడ్డ నుంచుకొనవచ్చును. నాసికవెంట వెలువడు శ్లేష్మాది మలములు 
దానితో శుభ్రపఅచుకొనవచ్చును. అందులకై యాసనము నుండి లేచుట తగదు. 
అభ్యాసి యొకేయాసనమున కనీసమొక యఅంగంటకాలము కదలక కూర్చుండుటకై 
యలవడి యుండవలయును. 

అనంతరము కుంభక సహిత ప్రాణాయామము నారంభించి యొక 
గంటతడవు దాని నాచరించెడివాడ. ఈ ప్రాణాయామము రెండు విధములు : 


Scanned by CamScanner 


15 


(1). బాహ్యకుంభకము, (2). అంతఃకుంభకము, బాహ్య కుంభకమనగా ఊపిరి 
తిత్తులలోని సంపూర్ణ వాయువును బలపూర్వకముగ బయటికి నిశ్వసించి వెలుపలి 
వాయువును లోపల ప్రవేశింపనీయకుండుట. ఇట్లు అజనిముషము మొదలు ఒక 
నిముషమువఅకు ఊపిరితిత్తులను ఖాళీగా నుంచవచ్చును. మొట్టమొదట 
అఅనిముషముండలేక పోవుదురు. కాని క్రమముగ సమయము పెరుగును. అట్లు 
వెలుపలి గాలిని లోపల ప్రవేశింపనీయక యుండగలిగినంత తడవుండి యటుపై 
నెమ్మది నెమ్మదిగ గాలిని లోపలికి పోనీయవలెను. ఇది యొక ప్రాణాయామము. 
ఇట్లొక యజగంట వణకు బాహ్యకుంభక ప్రాణాయామములు చేసితిని. ఎవరేని 
అంతతడవు సేయలేకున్న ఓపిక యున్నంత తడవే చేయవచ్చును. కాని ప్రాణాయామ 
మొకదాని తరువాత మటియొకటి నిరంతరము చేయవలయును. మధ్యలో నాగి 
యాగి చేయరాదు. బలముతో గాలిని బయటికి రేచించి యూపిరితిత్తులను 
ఖాళీచేయునపుడు శరీరము కదలరాదు. కన్నులు మూసియుంచుట శ్రేయస్కరము. 
ప్రాణాయామ సమయమున నితర చింతలుండరాదు. ఈ బాహ్యకుంభకము 
అభ్యాసికి నెక్కుడు శుభకరము. త్వరగా ఫలము నిచ్చునది. 
అంతఃకుంభకము (ప్రాణాయామము : 

బాహ్యకుంభకము చేసిన తదుపరి యంతఃకుంభకము చేసితిని. 
వెలుపలనున్న గాలిని నెమ్మది నెమ్మదిగా గాలిని లోపలికి పీల్చి (పూరించి) 
యూపిరితిత్తులను పూర్ణముగా నింపవలయును. అనంతర మట్లు నింపినగాలిని 
బయటికి రాకుండునట్లు ఆపవలయును. ఇక నిలువజాలమని తోచినపుడు నెమ్మది 
నెమ్మదిగ బయటికి విడువవలయును. ఇట్లొకమాటు చేనిన నొక 
(ప్రాణాయామమగును. అఅగంట కాలము ప్రథమమున నిట్లు ప్రాణాయామములు 
చేసితిని. ఇందు పూరక సమయముకంటె కుంభకసమయము నాలుగు రెట్లుండ 
వలయును. రేచక సమయము రెండు రెట్లుండునట్లు యత్నింప వలయును. 
ఇందులకై గడియారము నుపయోగింపవచ్చును. పూరకము అజనిముషమైన 
కుంభకము రెండు నిముషములు, రేచకము ఒక నిముషము ఉండునట్లు 
చూడవలయును. ప్రథమమున నిట్లు నియమబద్ధము చేయలేకపోవచ్చును. కాని 
క్రమముగ నియమమునకు తేగలుగుదుము. ఈ కుంభక సమయము మూడు 
నిముషముల వణకు పెంచవచ్చును. నే నంతవజకే చేయగలిగితిని. ఇంతకంటె 
నెక్కుడు కాలముంచుట హానికరమని నా యభిప్రాయము. ఇంతకంటె నెక్కుడు 


Scanned by CamScanner 


16 


సమయము అంతఃకుంభకము నభ్యసించిన సాధకులును నాకు గనిపింపరైరి. 
సమయమును తెలిసికొనుట గడియారముకంటె 'ఓం ఒకటి, ఓం రెండు, ఓం 
మూడు” అని ప్రణయ సహితమయిన గణన నుపయోగించుట (శ్రేయస్మరమేమో? 
సాంప్రదాయకులు మోకాటిచిప్ప నజచేతితో ముమ్మాటు స్పృశించి చిటికె వేయుటకు 
మరియు సమయము ఒక మాత్ర యందురు. ఇట్టి మాత్రలతో రేచక పూరక 
కుంభకముల సమయమును గుర్తింపవచ్చును. ఎవరికేది సులభము, ఏకాగ్రతకు 
నుపయుక్తము నగునో దాని నుపయోగింపవచ్చును. ఇట్లు ప్రార్థన సమయము 
మొదలు ఒకటిన్నజగంటకానీ, రెండుగంటలుకానీ సమయము వెచ్చించి యటుపై 
చితెకాగ్రత కొకు నీ (క్రింది క్రియ నాచరించెడివాడ. 
(ప్రణవ జపము : 

పై విధముగ (ప్రాణాయామము నభ్యసించినందున మనస్సు(చిత్తము) 
అలసిపోయి చాంచల్యమును విడిచి యుండెడిది. అట్టి చిత్తమును (భ్రుకుటి 
యందుంచి ప్రణవము నర్ధ సమేతముగ ననేక పర్యాయములు స్మరించెడివాడ. 
ఇట్లొకగంటసేపు నిత్యము నభ్యసించితిని. ఈ సమయమున నుచ్చాస నిశ్వాసములు 
నాసికాభ్యంతరముననే జరిగెడివి. బయటికి లేనట్లే తోచెడివి. ఒక్కొక్క వేళ తన్ను 
తా మజచెడి స్థితియు నేర్పడుచుండెడిది. ఉచ్చ్వాస నిశ్యాసములు లేకుండుస్థితిని 
సంపాదించుటయు నొకవిధమగు (ప్రాణాయామమే. ఇయ్యది కేవల కుంభక 
మనబడును. ఈ స్థితి యెంత పెరిగిన నంత యభ్యాసికి మంచిది. ఇట్లు నిత్యము 
నుదయము మూడుగంటలు, సాయంకాలము రెండుగంటలు అభ్యాసమునకై 
యుపయోగించితిని. 

పది దినములు శాంతముగ గడచినవి. అభ్యాసమున రుచి పెంపయినది. 
ఒకనాడు అంతఃకుంభక (ప్రాణాయామము సేయ మొదలిడి యొకటి రెండు 
ప్రాణాయామము లాచరించితిని. మూడవసారి పూరకము పూర్తిఅయి, కాకముందే 
నాభిస్థానమున నొకవిధమగు సంచలన మతివేగముగా ప్రారంభమై నాభి ప్రదేశము 
ముందువెనుకలకు ఊగసాగెను. ఒక మనుజుడా భాగము నట్లు చలింపజేయ 
బుద్ధి పూర్వకముగ యత్నించిన నెన్నడు సఫలము కా జాలడు. వేగముగ నట్లు 
చలింప నారంభింపగానే నేను నా యాసనమున స్థిరముగ కూర్చుండ 
జాలకపోయితిని. పూరించిన వాయువెటుపోయినదో తెలియదు. నాకా స్థితి 


Scanned by CamScanner 


17 


వింతగా దోచినది. ఇట్లు జరుగునని యెన్నడు చదివికాని, వినికాని యెలుగనైతి. 
చిత్తము నొకవిధముగ కుదుట పజచుకొని మరల ఆసన బద్భుడనై కూర్చుండి 
ఒకమాటు పూరించి కుంభింప యత్నించితిని. రెండవమాటు నట్లే సంచలించి 
నేను ముందుకో వెనుకకో పడిపోయినట్లు గుర్తు. పడిపోయినపుడు తగిలిన దెబ్బకూడ 
నాకు తెలియదు. ఈ మాటు కొంచెము భయమేర్చడినది. అందువలన నాటి కా 
ప్రాణాయామమాపి మిగిలిన కార్యక్రమము యథాపూర్వకముగ నడిపితిని. 
దినమంతయు చిత్త మా విషయముననే లగ్నమై యుండెను. యోగదర్శన మంతయు 
గాలించి చూచితిని. ఎక్కడను నే వ్యాఖ్యానకారుడు నీ విషయము నుల్లేఖించినట్లు 
కనజాలక పోయితిని. సాయంతనము కూడ మరల ధైర్యముతో నంతఃకుంభకము 
చేయ నారంభించితిని. ఒక మాటు ముందుకు మతియొకమాటు వెనుకకు 
పడుటయు, ఫాలమునను శిరస్సునను బొప్పులు గట్టుటయు సంభవించినది. 
ఇట్లు వరుసగా మూడు నాలుగు రోజులు ఎన్ని సారులు యత్నించి యెన్ని దెబ్బలు 
తింటినో యిప్పుడు గుర్తులేదు. కాని యత్నము విడువనైతి. పరిస్థితిని తెలిసికొని 
నాకు తోడ్చడు వ్యక్తిని గానక కొంత చింతించియుంటిని. నాయీ స్థితిని చూచి 
యటనున్న సంన్యాసులలో నొకడు (బంగాలీ సంన్యాసి) “నీవు కూర్చుండి 
యభ్యసించు స్థలముసమాధి. అందువలన నీకాస్థానవర్తి క్షుద్రదేవతలు బాధ 
కల్గించుచున్నవి. కాబట్టి నీ వా స్థలమును విడిచిపెట్టు. మని తన విశ్వాసము 
ననుసరించి నన్ను బలవంత పెట్టుటయు జరిగినది. కాని నాకా స్థానిక 
దేవతలయందు కానీ, దయ్యములందుకానీ విశ్వాసమే లేదు. అందువలన నా 
యభ్యాసమును విడువనైతి. 

దాదాపు వారము రోజులిట్లే పడుచు లేచుచు నెన్ని దెబ్బలకు గురియైనను 
నభ్యాసము సాగించుచునే యుంటిని. అనంతర మొకనా డా నాభికమలమువద్ద 
నేమి జరుగెనో తెలియదుకాని, అంతఃకుంభకము సరిగా జేయగలుగుటయేగాక 
నాభికి దిగువగా వాయువు పోవుచున్నట్లు నాకు తోచినది. అట్లు వాయుసంచారము 
వెన్నెముక చివరిభాగమువబకు జరిగినట్లు తెలియవచ్చెను. ఆ వాయు సంచార 
మే నాడీ ద్వారమున జరిగెనో గ్రహింప జాలక పోయితిని. శ్వాసాశయములందు 
కుంభింపబడిన వాయువే యట్లు సంచరింపసాగెనా? లేక యా వాయువుచే 
(ప్రేరేపింపబడి నాభిస్థలమున నున్న వాయువులో గతి కలిగెనా? స్పష్టముగ 
నిశ్చయింపజాలకపోయితిని. కాని కుంభకానంతర మొకవిధమగు వాయు 


Scanned by CamScanner 


18 


సంచారము నాభికి క్రిందకలుగుట నిక్కువమని చెప్పగలుగుదును. అయ్యది 
స్పష్టమైన యనుభవము. శరీరశా(స్రజ్ఞాలకిది యందరాని విషయము. ఈ 
యనుభవము శాగ!స్త్రవిరుద్ధమని వారనవచ్చును. వారి శాస్త్రమున మానవుడు లోపలికి 
తీసికొను వాయువు శ్వాసాశయములలో జేరి యా యాశయముల నల్లుకొనియున్న 
యసంఖ్యాకములగు నాడులలో హృదయమునుండి చేరిన చెడు రక్తమును శుభ్రమే 
చేయగలుగును. కాని యన్య స్థలమునకది పోజాలదు. కావున వారి కీ యనుభవము 
వింతగా నుండును. 

మటథటియు నాటినుండి నా నాభికమలమునం దేదో మార్పేర్చడినట్లు నాకు 
తోచినది. స్టూలముగ నేను చూడగలిగిన మార్పు నాభి పూర్వముకంటె నిమ్నమై 
గంభీరమగుట యొకటి. సాధకులలో నెందఅ కీ యనుభవ మున్నదో చెప్పజాలను. 

ఇట్లు వాయు సంచారము నాభిక్రింది ప్రదేశమునందు కలిగి యది 
గుదద్వార సమీపమున వెన్నెముకలో ్రవేశింపసాగెను. ఈ సంచారానుభవము 
కలిగిన తదుపరి మరల నాభిప్రదేశము కదలుట కానీ, ఆసనబంధము 
విడిపోవుటకానీ, ఇటునటు పడిపోవుటకానీ యెన్నడును జరుగలేదు. ఇట్లొక వారము 
పది దినములు గడచియుండును. నిత్యము నా కార్యక్రమము సక్రమముగ 
జరువుచునే యుంటిని. ఈ యనుభవము వలన నభ్యాన మున 
(శద్ధాసక్తులెక్కుడయ్యెనని చెప్పక తప్పదు. అనంతర మొకనాడు మూలస్థానమున 
ప్రవేశించిన వాయువు వెన్నెముక నుండి యూర్థ్వమునకు కొంత దూరము(మూడు 
నాలుగుంగుళములు) పోయి యట నడ్డగింవబిడ నారంభించెను. ఈ 
యనుభవమును నాకు వింత గూర్చకపోలేదు. పంట కాలువలో (ప్రవహించు 
నీరు ఒక యద్దుకట్టను భేదించుకొని పోయి కొంతదూరమున మతియొక యద్దుకట్టకు 
తాకి యూగుచున్నట్లు నాకియ్యది తోచెడిది. ఈ వాయు సంచార మార్గమున నీ 
యదడ్డు కట్టలేమో నేను చెప్పజాలను. ఈ యడ్డంకులు గలిగిన స్థానములన్నియు 
నాడీగ్రంధులేమోయని నా యూహ. పది దినములకొక స్థానము చొప్పున నాటో 
యేడో స్థానములు భోదింవబడినట్లు గుర్తు. కుంభించిన వాయువు 
శ్వాసాశయములనుచేరి యటనుండి క్రమముగా నాభి, మూలస్థానము 
(గుదద్వారము) లగుండ వెన్నెముకలో ప్రవేశించి యనంతర మూర్ధ్యముఖమై యట 
నట నాటేడు స్థానములను భేదించుకొనుచు ముచ్చిలిగుంటవఅకు చేరినది. ఇది 
యొక వింతయైన యనుభూతి. ఇయ్యది యోగసాధకుల పరిభాషలో చెప్పిన షట్‌చక్ర 


Scanned by CamScanner 


19 


భేదన మనవచ్చును. చక్రములు, వాని దలములు, ఆయా దలములకు రంగులు, 
బీజాక్షరములు, దేవతలు నన్నియు కల్పితములని నా యూహ. 

ఈ కాలమున నభ్యాస క్రమములో ప్రణవజపము చేయుచు చిత్తమును 
(భ్రుకుటియందు నిలిపి కేవల కుంభకము సాధించునపుడు నాకు కనబడిన వింత 
దృశ్యములు, వాని క్రమము, నిట వివరింప జాలకున్నందులకు పాఠకులు 
క్షమంతురుగాక. బహు దినములు గడచినందున క్రమము స్మృతి పథమున లేదు. 
అవి యన్నియు నియమ పూర్వకముగ నభ్యసించు ప్రతి సాధకునకు సాధారణముగ 
కనిపించు దృశ్యములే యనియు నా తలంపు. అందువలన వాని నిట వివరముగ 
వ్రాసి పుస్తక కాయమును పెంచుట యనవసరమనియు నెంచుచున్నాడ. 

కాని, ఈ కాలమునందు నాకు గలిగిన ఒక విచిత్రమైన యనుభూతిని 
పాఠకులకు వినిపింపకుండుట భావ్య మనిపింపకున్నది. ఆ యనుభూతి నాకీ 
మార్గమున నెంతటి యువకృతిని కలిగించినదో మాటలతో చెప్పజాలను. అట్టి 
మవోవకృతి నొనర్చిన యనుభవమును (వాయుక విడుచుటకు 
మనస్సంగీరింపకున్నది. కాని దానిని వివరించుటెట్లో తెలియక తటపటలాడవలసి 
వచ్చుచున్నది. మజియు నీ వైజ్ఞానిక యుగమున దానిని ఆ సాధకులకు బుద్ధి 
గమ్యమొనర్చి నమ్మింపజేయు విధియు కనిపింపకున్నది. కాబట్టి మౌనము 
వహించుటయే యుత్తమ మనిపించుచున్నది. అయినను ఓపికతో నాలుగు 
వాక్యములు చదువుదురు గాక! 

ఇంత తీవ్రముగ నే నభ్యాస మొనరించునపుడు శరీరమున నేవో కష్టములు 
కలుగకుండుట యస్వాభావికము. శరీరమలసటచెంది నిత్యము కొఅగానిదివలె 
నగుచుండెడిది. అంగములలో నప్పుడప్పుడేవో కొన్ని బాధలు కలుగుచుండెడివి. 
ఇవి యెట్లు తొలగునా యని యొకింత చింతవొడముచుండెడిది. కాని, రాత్రి 
విశ్రాంతి నపేక్షించి మేను వాల్చినచో లేక మధ్యాహ్నమున (శ్రమదీర్చుకొనుటకై 
శవాసనమున దేహమును శిథిలమొనర్చి యున్నపుడో యెవరో యపరిచితమూర్తి 
నా శరీరమున నావేశించి యంగమునగల నొప్పుల నన్నిటిని చేతితో తీసివేసినట్లు 
తొలగించుచుందెడివాడు. ఆ యనుభూతిలోగల వింతయైన వేదన (ఫీలింగ్‌) నెట్లు 
వర్షింపవలయునో తెలియకున్నది. రెండు మూడు క్షణములలో నా శరీరమున 
గల బాధలు, అలసట యంతయు నెటు పోయెడిదో తెలిసెడిదికాదు. శరీరము 
నూతన శక్తితో నుత్సాహభరితమై యలరారు చుండెడిది. ఈ యనుభవము నా కీ 


Scanned by CamScanner 


20 


మార్గమున నెంతటి యుపకారము చేసినదో వర్ణింప జాలను. ఇట్టి యనుభవము 
లెన్నియో కలవు. వాని నీ గ్రంథమున పొందుపజచుట యుక్తము కాదని 
విడుచునున్నాడ. ఆటు మాసములలో నిట్టి యనుభవముల సంపాదింపగలుగుట 
నాకే యాశ్చర్యము గొలిపినది. ఇట్లే యభ్యాసము చేయుచు శారీరకముగాను, 
మానసికముగాను నేను మిక్కిలి లాభము పొందగల్లితిని. ఆత్మదర్శనాదులకు వలయు 
సాధన యింకను చేయవలసినదెంతయో మిగిలియున్నది. పాతంజల దర్శనము 
పఠించుచు నేర్చిన కొలది నిత్యము నా యభ్యాసము (నింకను) స్వల్పముగా 
నైనను సాగించుచున్నాడ. పాఠకుల లాభము కొజకిట కొంచెముగ నంకితము 
చేసితిని. 

లోకమున (ప్రచారములోనున్న నేతి, ధౌతి, బస్తి, నౌళి మున్నగు 
హరఠయోగసాధన లెన్నో గలవు. అవి యన్నియు శారీరకముగ నొకింత 
యుపయోగించినను ఆధ్యాత్మిక దృష్టితో చూచిన ప్రయోజనము స్వల్పమని నా 
యభిప్రాయము. ఇవి యన్నియు నేర్చియు నే నభ్యసింపనైతి. ఇందు పొరపాట్లుపడి 
యనేక రోగములకు గురియైనవారిని నేనెబుగుదును. మానసికముగాను, 
ఆధ్యాత్మికముగాను వారిలో నెట్టి వికాసము కలుగక పోవుటయు నిశ్చితము. 

అభ్యాసము చేయగోరు వ్యక్తులకొకింత యుపయోగ ముండగలదను 
నభిప్రాయముతో నీ వాక్యములను వ్రాసితిని. అన్యథా భావింపకుందురుగాక! 


Scanned by CamScanner 


విషయ సూచిక 
(1) సమాధి పాదము పీజీ 
1. యోగ లక్షణము 1 
2. నిరోధింపదగిన వృత్తుల భేదములు 5 
3. వృత్తులు 5 
4. ప్రమాణములు - వాని లక్షణములు 6 
ర్‌. విపర్యయ లక్షణము 6 
6. వికల్ప లక్షణము 7 
7. నిద్రాలక్షణము 7 
8. స్మృతి లక్షణము 8 
9. వృత్తి నిరోధమున కుపాయము 9 
10. అభ్యాస లక్షణము 9 
11. వైరాగ్య లక్షణము 10 
12. పర వైరాగ్యము 11 
13. సంప్రజ్ఞాత సమాధి 12 
14. అసంప్రజ్ఞాత సమాధి - లక్షణము 13 
15. భవ ప్రత్యయము 14 
16. ఉపాయ ప్రత్యయము 15 
17. ఈశ్వర స్వరూపము 17 
18. ఈశ్వరుడున్నాడనుటకు ప్రమాణము 17 
19. ఈశ్వర నామము 19 
20. ప్రణిదానము - దాని లాభములు 19 
21. యోగమునకు అంతరాయములు 21 
22. చిత్త మాలిన్యములు - వాని నిరాకరించుట కుపాయములు 23 
23. ప్రాణాయామము - అభ్యాస విధము 24 
24. చిత్త నిరోధమున కితరోపాయములు 26, 27 
25. సవితర్మ సంప్రజ్ఞాత సమాధి 30 
26. నిర్వితర్మ సంప్రజ్ఞాత సమాధి 31 


Scanned by CamScanner 


22 


27. సవిచార నిర్విచార సమాధులు 32 
28. బుతుంభరా ప్రజ్ఞ ॥ 34 
29. నిర్భీజ సమాధి కలుగు విధము 36 
2. సాధన పాదము 38 
1. క్రియోయోగము - దాని ప్రయోజనము 88 
2. పంచక్లేశములు - వాని మూలము 89 
3. అవిద్యా స్వరూపము 41 
4. అస్మిత 42 
5. రాగ లక్షణము 43 
6. దుఃఖము - అభినివేశము 43 
7. క్లేశముల నెందుకు వర్ణింపవలయును? 45 
డి. క్షేశములున్న నేమగును? 46 
9. జన్మ మెట్లు కలుగును? 46 
10. వివేకికి సర్వము దుఃఖమేల యగును? 49 
11. హేయ పదార్థమేది? 50 
12. హేయ దుఃఖమునకు కారణమేమి? 50 
13. దృశ్య స్వరూప మేమి? 51 
14. గుణములు - వాని యవస్థలు 52 | 
15. (ద్రష్టు స్వరూపము 54 
16. (ప్రకృతి పురుష సంయోగ కారణము 56 
17. హానమననేమి? 57 
18. సప్తవిధ ప్రజ్ఞ 58 
19. యోగాంగములు 59 
20. యమములు 59 
21. నియమములు 60 
22. ప్రతిపక్షభావనము 62 
23. యమముల సిద్ధిఫలము 64-67 
24. ఆసనము 67 


Scanned by CamScanner 


Va 


2b. Wiran - దాని భీడహంలు 
20, (SED ~ దాస్‌ ఫలషు 

3. విభూతి పోదము 

1. ధరణ 

2. Di = సస 

3. సంయమము - 41, ఫలము 

4. SAID కలుగు చిత్త rnin 
గ్‌, అతీఆానొగతణ్డానము = కలుగు Din 
0. పూర్యజన్నజ్డాసము 

7. పరుల చిళ్తమును తెలియు విధము 

౧. మరణ సమయమున తెలియు బిధము 

౧, ఇతర సంయమసుములు = వాని సిడలు 
10. యిీగిరి లుగు బిఘ్సాములు - సినారణ 
11.బిబీరము = దాని ఫలము 

4. శైపల్య పొడము 


1. సీదులు 
న్‌ 


2. యోగి Hb శరీరముల నెట్లు నిర్మంచుకొనును? 


గ. యోాగిచిళత్త పమనాశయ మెట్లగును? 
4. ప్రాణులకు భోగ బొట్లు కలుగును? 
గ బట్లాస Din = దాని భండనముూ 


౧. 'చిత్తమీ ఆత్మ అను బొాడము = దాని భండనకం 


7. ధర్మమఘ సహాథి 

8. బేశహాసము కలుగు Dim 
౧. Mui OID 
10. Bey opiaim 
అనుబంధము 

1. విశిష్ట పదసూభి 

2. wort iii 


92-95 
97 
$7 
గ్‌ 
$95 

101 
10) 
105 
10% 
114 
11% 
111. 


Scanned by CamScanner 


ఓమ్‌ 


యోగదర్శనము 


సమాధి పాదము 
జీవుడు ప్రకృతి (శరీరము) లోనుండి కష్టసుఖముల నొందుచున్నాడు. 
శరీర సంబంధముచే నేర్చడు నానావిధ కష్టములునుండి వేరై కైవల్యము 
ననుభవింప గోరునేని ప్రకృత పురుష వివేకజ్ఞానము (శరీరము తాను కాదు 
అను తెలివి) కలుగవలయును. అందుకు చిత్తము సమాహితము కావలయును. 
చిత్తసమాధానము - చిత్తైకాగ్రత - మనోనిశ్చలత యోగము నభ్యసింపక 
సంభవింపదు. కాబట్టి కరుణానిలయుడగు పతంజలి మహర్షి జగత్తు నుద్ధరించు 
బుద్ధితో యోగమును వివరముగా బోదింవదలచి శా(న్రము 
నారంభించుచున్నాడు. 
అథ యోగానుశాననమ్‌ 1 
యోగానుశాసనమ్‌ = సమాధి శాస్త్రము, అథ = ఆరంభింపబడినది 
. అథ శబ్దము అధికారమును తెలుపును. అధికార మన ప్రారంభము. 'యుజ్‌ 
సమాధౌ' అను క్రియచే యోగమేర్చడుచున్నది. కాబట్టి యోగమన సమాధి. 
సమాధి యన నేమో, దాని సంపాదన యుపాయము లేవో, ప్రయోజనమేమో 
తెలుపు విధము అనుశాసనము - శాస్త్ర మనబడును.. 
యోగలక్షణము, యోగమున కుపాయములు, యోగప్రయోజనాదులు 
వివరముగా తెలుప బుషి (ప్రారంభించినాడని భావము. 
(మధుమతి, మధుప్రతీక, విశోక, సంస్కార శేషము నని చిత్తమునకు 
కొన్ని యవస్థలు కలవు. వీనిని చిత్తభూములనియు నందురు. చిత్తము యొక్క 
సార్వభౌమిక ధర్మమే సమాధి.) 


Scanned by CamScanner 


క యోగదర్శనము 


అవతారిక - యోగలక్షణము : 
యోగళ్ళ్చిత్తవృత్తి నిరోధః 2 

చిత్తవృత్తినిరోధః = చిత్తవృత్తులను ఆపుట, యోగః = యోగము. 

మనస్సు, బద్ధి మున్నగు శబ్దములచే చెప్పబడు అంతఃకరణ మీ 
శాస్త్రమున చిత్త మనబడును. శాంతము, ఘోరము, మూఢము నని వృత్తులు 
మువ్విధములు ముందు వివరింపబడును. మనము వస్తువుల నెటుగునపుడు 
చిత్తము ఇంద్రియములద్వారా వస్తువును చేరి దాని యాకృతిని పొందును. 
నీరు కాలువల ద్వారా పొలము చేరి దాని యాకారమును పొందునట్లు చిత్తము 
వస్తువు యొక్క ఆకారమున మార్పుచెందుట వృత్తి యనబడును. అభ్యాసము, 
వైరాగ్యముమున్నగు రీతులతో చిత్తమును వృత్తి రూపము నొందకుండ 
చేయుటయే యోగము. కాగా నొక విధముగ చిత్తావస్థయే యోగమని భావము. 
ఆ యోగము సంప్రజ్ఞాతము, అసంప్రజ్ఞాతము నని రెందు విధములు. అభ్యాసము, 
వైరాగ్యము మున్నగు సాధనముల ననుష్టించుటవలన వృత్తులన్నియు 
నిరోధింపబడును. అపుడు చిత్తముచే ధ్యాన విషయమైన తత్వ్వమొక్కటి తక్క 
మటియొండు తెలియబడదు. ఇట్టి శుద్ధసాత్విక చిత్త పరిణామము సం ప్రజ్ఞాత 
సమాధి యనబడును. చిత్త మెట్టి స్థితియందుండ ధ్యేయ వస్తువు 
నిస్సంశయముగా ఉన్నదున్నట్లు తెలియబడునో ఆ యవస్థావిశేషమే సంప్రజ్ఞాత 
సమాధి యని భావము. వృత్తుల నిరోధము యోగ మని కదా యోగ లక్షణము 
సంప్రజ్ఞాత సమాధియుందు ధ్యేయ వస్తువునకు సంబంధించిన వృత్తియొకటి 
యున్న పక్షమున నది యోగమెట్లు కాగలదని సందేహింప వీలగును. కానీ, 
ధ్యేయాకారమైన సాత్తికవృత్తి యొండు మిగిలియున్నను రాజస తామస 
వృత్తులన్నియు నిరోధింపబడును. కాబట్టి, వృత్తుల నిరోధము యోగమను 
లక్షణమున దోషము లేదని తెలియనగును. సంప్రజ్ఞాత సమాధితో కూడిన 
చిత్తమే యేకతత్త్వము ఆలంబనముగ కలదగుట వలన ఏకాగ్రమనియు, సమాధి 
కలదగుట వలన సమాహిత మనియు యోగులచే చెప్పబడును. 

చిత్త మేకాగ్రము కాగా ఏ సమాధి పారమార్థిక తత్త్వమును 
తెలియజేయునో, అవిద్యాది క్లేశములను క్షయింపజేయునో, కర్మ బంధములను 
శిధిలము చేయునో, వృత్తి హీనత కభిముఖము చేయునో యా సమాధి సంప్రజ్ఞాత 


Scanned by CamScanner 


సమాధి పాదము 3 


సమాధి యని వ్యాసమహర్షి 

పర వైరాగ్యముతో నభ్యాస మొనర్చు యోగిపైన వర్ణించిన ధ్యేయాకార 
చిత్తస్థితిని సైతము నిరోధింపగా వేయించిన విత్తనమువలె కార్యకారి కాక 
వాసనా రహితమై సంస్కార మాత్రముగా నిలిచియుండు ఒకానొక చిత్తావస్థ 
అసంప్రజ్ఞాత సమాధి యనబడును. సకల వృత్తులు నిరోధింపబడుటచే 
సమాహితమై చిత్తము నిరుద్ధ మనబడును. పైన వర్ణింపబడిన రెండు విధములగు 
చిత్తావస్థలే యోగమనబడును. మిగిలిన అవస్థలు క్షిప్తము, మూఢము, విక్షిప్తము 
నని మువ్విధములు. రజోగుణాధిక్యముచే నెల్లపుడు నాయా విషయములందు 
డ్రేరేపింపబడుచు నెక్కుడు చంచలముగా నుండు చిత్తము క్రిప్తమనబడును. 
తమోగుణాధిక్యముచే నిద్రాదివృత్తులు కలదై జడత వహించియుండు చిత్తము 
మూఢమనబడును, సత్వగుణమెక్కుడు గలదై యప్పుడప్పుడు పరమార్థతత్వమగు 
ధ్యేయవస్తువునందు నిలుచునదై క్షిప్తావస్థతో కూడియుండు చిత్తము 
విక్షిప్త్రమనబడును. ఇట్టి యవస్థలు యోగ మనబడవు. 

చిత్తము స్వభావముచే త్రిగుణము. ప్రకాశ స్వభావముచే సత్వగుణము, 
ప్రవృత్తి స్వభావముచే రజోగుణము, స్థితిశీలముచే తమోగుణము చిత్తమునందు 
తెలియనగును. ప్రకాశ మన జ్ఞానము. జ్ఞానము, ప్రసన్నత, (ప్రేమ, లాఘవము 
మున్నగునవి సత్వగుణమును తెలుపును. కాబట్టి వీనిని సాత్వికము లందుము. 
ప్రవృత్తి యన క్రియ, ఇచ్చ, పరితాపము, శోకము మున్నగునవి రజోగుణములు 
- రాజసములు. స్థితి యన క్రియారాహిత్యము - నిలకడ. గురుత్వము, దీనత 
మున్నగు గుణములు తామసములు. 

ఆవ ॥ చిత్తము విషయములందు ప్రవృత్తి కలదై యున్నపుడు జీవాత్మ 
ఆయా విషయముల నెజుగుచుండును. అనగా జీవాత్మ ప్రకృతి యందుండును. 
చిత్తవృత్తులు నిరోధింపబడినపుడు జీవాత్మ (పురుషుడు) యెట నుండు నన; 

తదా ద్రష్టుః స్వరూపే౭_ వస్థానమ్‌ 3 

తదా = చిత్తవృత్తులు నిరోధింపబడినపుడు, ద్రష్టుః = పురుషుడుచితిశక్తి, 
స్వరూపే = తనయందు, అవస్థానమ్‌ = స్థితికలవాడగును. 

చిత్తవృత్తులు నశించి సమాధి యేర్చడినపుడు జీవుడు తన రూపమున 
తా నుండును. దృశ్య (ప్రపంచ మతని యందు భాసింపదు. స్ఫటిక మణికి 


Scanned by CamScanner 


4 యోగదర్శనము 


సమీపమున నానావిధములయిన రంగులు గల వువ్వులుండిన నది రంగులతో 
భాసిల్లును. వానిని తొలగించిన నయ్యది స్వచ్చముగా ప్రకాశించును. ఏ రంగును 
నం దుండదు. అట్లే చిత్తవృత్తులు లేనపుడు పురుషుడు తాను స్వచ్చముగా 
నుండును. ఈ స్థితినే కైవల్యమందురు. 

సూత్రమున నున్న ద్రష్టుః అను పదమును రెండుమాజులు చెప్పుకొని 
యందొక ద్రష్ట్రృపదమునకు పరమాత్మపరముగాను, రెండవదానికి జీవాత్మ 
పరముగాను అర్థము చెప్పవచ్చును. అప్పుడు- 

తదా = చిత్తవృత్తులు నశించినపుడు, ద్రష్టుః = జీవాత్మునకు, ద్రష్టుః 
స్వరూపే = జగద్రష్టయెన పరమాత్ముని స్వరూపమునందు, అవస్థానమ్‌ = స్థితి 
కలుగును అని యర్ధమేర్చడును. 

చిత్తవృత్తులుడిగినపుడు జీవుడు ప్రకృతియందు నర్తించుట మాని 
తనయందు తానుండువాదై పరమాత్ముని యానందము ననుభవించుచు 
నతనియం దిమిడియుండును. పరమాత్మయే సర్వప్రాణులకు గతి. 

“ఏషాం స్య పరమా గతిః.....! బృ. 4.3.32 

అవ ॥ చిత్తవృత్తులు నిరోధింపబడినపుడును, పురుషుడు పరిణామము 
నొందని వాడగుటచే స్వస్వరూపమున నుండి పరమాత్మానందమును - 
కైవల్యసుఖమును ఏల అనుభవింపడన: 

వృత్తి సారూప్య మితరత్ర 4 

పూర్వసూత్రమునుండి *ద్రష్టుః అను పదము ఈ సూత్రమున 
నన్వయించును. 

ఇతరత్ర = చిత్తవృత్తు లేర్చడుసమయమున దద్రష్టుః = స్వస్వరూపమున 
నున్న జీవునకు, వృత్తి సారూప్యం = చిత్తవృత్తులతో సమానమైన రూపము 
కలుగును. 

జీవుడు (పురుషుడు) పరిణామి కాడు. అతని రూపమున మార్పులు 
కలుగవు. స్వచ్చమైన సృటికమణివంటిది పురుషస్వరూపము. సమీపమున 
నున్న వువ్వుల రంగులు స్ఫటికమున ప్రతిఫలించి సృటికము రంగులు కలదిగా 
తోచును. అట్లే చిత్తవృత్తులు చిత్త సమీపమున నున్న పురుషుని యందు 
చేర్చబడును. అందువలన పురుషుని స్వరూపము చిత్తవృత్తి స్వరూపముతో 


యయా 
Scanned by CamScanner 


సస సొడమసు గ్‌ 
ఓ 1 Wa? LA ల ఖో ల 
ల సహాససగును. పురుషుడు కట (చిత్తు సమీపమున నుండి యందు 


(ప్రతిభింటింబి (0గ్గ్‌ po brig, యొ iD తసవి రొదని 
MOO = సరముబేసినాలై ను శూంతుడను, సను ఘోరప్ఫత్తికలవాడను, 
సను మూఢుడనూ అని యనుకోనును. ఇట్లా తలంచుటయి వృత్తి సారూప్యము. 
WO చిత్తస్పత్తుల రూపమీ పురుషుని రూపము పభిసడర్భణమున తన 
సుఖము OM కనబడుట చూచి సీను మభినముభిము కలవాడను” 
wD iD SED కదా 


అస ॥ నిరోధింపడగిన చిత్తప్పత్తు లెస్పినిధము లన; 

దృత్తయః పంచతయ్యః గ్లిష్టార్లిష్టాః 5 
ye గేశసులు హెతుపులుగా గలబియై ధర్మాధర్మ 

సంస్కారములకు ఉత్పత్తిన్థానము అయిన రాజస తామస పృత్తులు తిష్టములు, 

Dra = గ్రిష్టమంలు కానివి - సాత్చికటృత్తులు. ఇట్లా Bap, క్లిష్ట శద్దిములచే 

చెప్పబడు రెండు బిధణలగు, జృత్తయః = చిత్తపృత్తులు, మరల, పంచతయ్యః 
= బదు Dim 


hig = 


చక్తకు ఇస్సి బిధములో జభియకున్న దాని నిరోధింప సనువుకాదు. 
రాబల్సీ జృత్తలు గ్రిర్టములు, అశ్లిష్టములు సని రెండు విధములుగా విభజించి 
చరం సబి Gh Dim గభిగియిస్పట్లు స్పష్టపలపబడినది. 
సేయు - కష్టము కభిగించు పృత్తలు కకక లనబడును. పురుషుడు 
(పత్తూడి Im పస్తుపుల నెలుగుసు. అటుపై వానియం 
- PI, తా ల్‌ో ~ 
CEE 


= a 
Gt 243 i 


సమం కలదాడో యగును. ఇట్లు ప్రత్య ధ్రమాణాది పృత్తులు 
eh a Aine 

సర్తిజీడ అనుకూల దాససలనో లీక డృషముచ ప్రతికూల వాససలనో 

GOV, కాబిల్టి జృత్తలు జాససలకు = సంస్కారములకు ప్రసవభూములు 
Cl 


- ఉతృత్తన్తానదుం అగుచున్పబి. ఇబి రాజస తామస పజృత్తులు. కష్టదాయకము 
గ్‌ జ్‌ 


@ 


ట్‌ 
2) భాభి. 
9; గ 4 వలసల లు Cote కో 4 
గాజ్యక జృత్తలణ igi అలసబడుసు. బానివలన సత్వ పురుషాన్యతా 
టా. a 4 తో గజం [A ల 
Pl - (HEL పరుష ఓపక జ్హాసహణి కలుగును. అటుల (ప్రకృతి కార్యము 
tie De పదుకుడు eran, 


త 4 గ తలో త్‌ో, Adan టీ జో 
జృత్తం సంఖ్య Ino డుర్ధబహు. అయినను స్టూలముగా 


Scanned by CamScanner 


వ యోగదర్భనము 


రెండు విధములని చెప్పి వాని ప్రకారము లైదుగా నిర్ణయించి వాని నిరోధింప 
వలయునని సూత్రమున వర్ణింపబడినది. 
అవ ॥ ఐదు విధములయిన వృత్తులు: 
ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా సృృతయః 6 
ప్రమాణ... సృతయః = ప్రమాణములు, విపర్యయము, వికల్పము, 
నిద్ర, స్మృతి యని వృత్తు లైదు విధములు. 
అవ ॥ అందు ప్రమాణ వృత్తిని విభజించుచు ప్రమాణ సామాన్య 
రూపమును వర్ణించుచున్నాడు. 
ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని 7 
(ప్రత్యక్షా... గమాః = ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అని, 
(ప్రమాణాని = ప్రమాణములు, మువ్విధములు. 
ప్రమాకరణము ప్రమాణమని ప్రమాణ లక్షణము. ప్రమ యన జ్ఞానము. 
దానికి కరణము - సాధనము ప్రమాణ మనబడును. జ్ఞాన సాధనము ప్రమాణ 
మని భావము. 
చక్షురాది ఇంద్రియముల ద్వారా జనించి, అంతకు పూర్వము 
తెలియబడని, ముందు బాధితము కాని వస్తు విషయకమైన చిత్తవృత్తి ప్రత్యక్ష 
(ప్రమాణ మనబడును. లింగ పరామర్శ జన్యమై అనధిగతము, అబాధితము 
నగు వస్తు విషయకమైన చిత్త వృత్తి అనుమాన ప్రమాణ మనబడును. ఆప్తునిచే 
చూడబడియో లేక అనుమానింపబడియో యొక వస్తు వే శబ్బముచే 
నుపదేశింపబడునో యట్టి శబ్దముచే జన్యమై, అనధిగ తాబాధిత వస్తు 
విషయకమగు చిత్తవృత్తి శబ్బప్రమాణ మనబడును. 
ఇంద్రియ ప్రణాళిక ద్వారా బాహ్యా వస్తువుతో చిత్తము సంబద్ధ మగుటచే 
ఆయా వస్తు విషయకమైన - సామాన్య విశేషాత్మకమగు వస్తువుయొక్క 
విశేషమును ప్రధానముగా నిశ్చయించు - వృత్తి ప్రత్యక్ష ప్రమాణమని 
భాష్యకారులు - వ్యాసమహర్షి 
అవ॥ విపర్యయ లక్షణము : 
విపర్యయో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టమ్‌ 8 
అతద్రూప ప్రతిష్టమ్‌ = జ్ఞానప్రతిభాసి రూపమున స్థిరముగా నుండని, 


Scanned by CamScanner 


సమాధి పాదము న్‌ 


మిథ్యాజ్ఞానమ్‌ = బాధితజ్ఞానము - అట్టిది కాని దాని యందు అట్టిదియని | 
కలుగు జ్ఞానము, విపర్యయః = విపర్యయము. | 

సర్పము కాని దానిని సర్ప మనియు, రజతము కాని దానిని 
రజతమనియు తెలిసి కొనుట (విపర్యయము) మిథ్యాజ్ఞానము - అవిద్య 
యనబడును. ఈ యవిద్య యైదు విధములు. 1. అవిద్య, 2. అస్మిత, ౩. 
రాగము, 4. ద్వేషము, 5. అభినివేషము. ఇవే వరుసగా తమస్సు, మోహము, 
మహా మోహము, తామిస్రము, అంధతామి(స్రము నని చెప్పబడును. ' 

అవ।। వికల్ప లక్షణము : | 

శబ్దజ్ఞానామపాతీ వస్తుశూన్యో వికల్ప: 9 

వస్తుశూన్యః = వస్తువులేని - నిర్విషయకమైన శబ్దజ్ఞనానుపాతీ = 
శబ్దజ్ఞానము కలిగిన వెంటనే కలుగు చిత్తవృత్తి, వికల్పః = వికల్ప మనబడును. ' 

ఆకాశ కుసుమము, గొడ్రాలి బిడ్డడు, కుందేటి కొమ్ము మున్నగు 
జ్ఞానములు వికల్ప వృత్తివలన కలుగును. ఆకాశ కుసుమాది వస్తువులే 
లేకుండుట వలన నీ వికల్పవృత్తి ప్రమాణము కాదు. సంశయమును కాదు. 
ఇది బాధిత జ్ఞానమయ్యు లోకమున వ్యవహరింపబడుచున్నది. శబ్దజ్ఞానమే 
యిందులకు కారణము. 

అవ॥ నిద్రా లక్షణము : 

అభావ ప్రత్యయాలంబనా, వృత్తి ర్నిద్రా 10 

పూర్వసూత్రము నుండి వృత్తి పదమిందు అనువర్తింప వీలున్నప్పటికి 
నిందు ప్రత్యేకముగా వృత్తి పదమును వాడినందున సూత్రకారుడు నిద్రను 
వృత్తిగా చెప్పదలచెనని యెంచవలయును. 

అభావ ప్రత్యయాలంబనా = జాగ్రత్స్వష్నాది వృత్తుల యభావము 
విషయముగాగల, వృత్తిః = చిత్తవృత్తి, నిద్రా = నిద్ర యనబడును. 

త్రిగుణాత్మకమగు చిత్తసత్వమున తమోగుణము సత్వరజస్సులను 
ఆవరించి అంధకారము వ్యాపింపగా, బుద్ధి విషయాకారమున పరిణమింపదు. 
ఇదియే సుషుప్తావస్థ. పురుషుడపు డంతః సంజ్ఞ కలిగియుండును. సుషుప్తి 
యందంతః సంజ్ఞ “కలదనుటకు (ప్రమాణము నిద్రనుండి మేలుకొనుటయే 
తడవుగ “స అము నిద్రించితిని. నా మనస్సు ప్రసన్నముగా నున్నది. నిద్ర 
సుఖముగా లేదు. ఒడలు బరువుగా నున్నది అని యనుటయే, సుషుప్తి యందు 


మస మనా నాననా నాప్తాననా రాన చాననాచు 


Scanned by CamScanner 


8 యోగదర్శనము 


జ్ఞానమే లేకున్న నిట్టి ప్రత్యవమర్శ కలుగదు. కాబట్టి నిద్రయు (తమోరూప 
ప్రత్యయ విషయమయిన) వృత్తి - జ్ఞాన మనవలయునని భావము. 
సమాధియందు ఇతర వృత్తులవలె నిద్రావృత్తియు నిరోధింప బడవలయును. 
సుషుప్తియందు చిత్తసత్వము అంధకారమును మాత్రము తెలుపుచు 
పరిణామ రహితమై యుండుటచే నిరుద్ధ ప్రాయమగును. పురుషుడు వృత్తులు 
లేనందున స్వస్థుడై పరమాత్మసుఖము ననుభవించును. సమాధిమోక్షావస్థ 
లందువలె బ్రహ్మానందము ననుభవించుచు శోకమును తరించి సుఖించును. 
“సతా సౌమ్య తదా సంపన్నోభవతి” ఛాం. 6.8.1 
“తద్యథా ప్రియయా స్రియా సంపరిష్వక్తో 
న బాహ్యం కించన వేద నాంతరమ్‌ 
ఏవ మేవాయం పురుషః |ప్రజ్ఞానే నాత్మనా 
సంపరిష్వక్షో న బాహ్యం కించన వేద నాంతరమ్‌” 
బృ. 4.3.21 
'సుసుప్తియందు జీవుడు సత్యస్వరూపుడగు పరమాత్మతో కలిసి 
సుఖించును.” 
'ప్రియురాలయిన స్ర్తీని కౌగలించుకొని ప్రియుడు బాహ్యభ్యంతరములను 
విస్మరించునట్లు జీవుడు పరమాత్మతో చేరి సర్వమును విస్మరించును. 
మున్నగు ఉపనిషద్వాక్యములు పై విషయమునే ధ్రువపజచును. 
అవ॥ స్మృతి లక్షణము : 
అనుభూత విషయా సంప్రమోషః స్మృతిః rt 
సంప్రమోషః = దొంగతనము - పరుల అర్థమును (గ్రహించుట, 
పూర్వము తెలిసిన విషయము స్మృతికి స్వార్థము. పూర్వము అనుభూతము 
కానిది పదార్థము. కాబట్టి, అనుభూత విషయా సంప్రమోషః = పూర్వము 
తెలిసికొనినదానిని ఎక్కువ తక్కువలు లేకుండ తెలిసికొను వృత్తి, స్మృతి = 
స్మృతి యనబడును. 
చిత్తమొకప్పు డేవస్తువును చేరి దానియాకారమును పొందియుందెనో 
ఆ విషయాకారమే చిత్త ధనము. అట్టిదానిని మరల [గ్రహించు వృత్తి స్మృతి 
యనబడును. ఇట్టియెడ చిత్తము పూర్వజ్ఞానమునే గహించునా! లేక 
విషయమును సైతము గ్రహించునా! యన ఉభయమును గహించునని 


Scanned by CamScanner 


సమాధి పాదము 9 


సమాధానము. (ప్రమాణాది వృత్తులవలన నేర్పడు ప్రత్యయము (జ్ఞానము) 
విషయము, జ్ఞానము నను రెంటికి సంబంధించిన సంస్మారమునే 
యుదయింపజేయును. ఆ సంస్మారమే ఉద్భోదకము ద్వారా వ్యక్తమై ఉభయాత్మక 
స్మృతిని కలిగించును. పూర్వము తెలియబడని - అనగా క్రొత్తగా తెలియబడు 
- వస్తు విషయక చిత్తవృత్తి జ్ఞానము. ఇందు ఘటమును తెలిసికొనుచున్నాను. 
“ఘటము” అనునది స్మృతి. ఇందు విషయము (వస్తువు) ప్రధానమగును. ఆ | 
ఘటమే యిది” అనునది ప్రత్యభిజ్ఞ. భావితస్మర్తవ్యము. అభావిత స్మర్తవ్యము 
నని స్ఫృతి రెండు విధములు స్వప్నమున భావిత (కల్పిత) స్మర్తవ్యము, జాగరణ 
సమయమున అభావిత( యథార్త) స్మర్తవ్యము, చిత్తవృత్తుల యనుభవమువలన 
సంస్కారము కలుగును. ఆ సంస్కారము వలన స్మృతులేర్చడును. వృత్తులన్నియు | 
సుఖ దుఃఖ మోహరూపములే. ఇవి యన్నియు నిరోధింపదగినవే. సర్వవృత్తి 
నిరోధము వలననే సంప్రజ్ఞాత సమాధి కలుగును. 
అవ॥ వృత్తి నిరోధమున కుపాయము : 
అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః 12 
అభ్యాస వైరాగ్యాభ్యాం = అభ్యాసము వైరాగ్యము నను రెంటిచే, 
తన్నిరోధః = చిత్తవృత్తుల నిరోధము కలుగును. 
అభ్యాస వైరాగ్యము లననేమో ముందు వర్ణింపబడును. ఇందు 
వైరాగ్యమువలన వృత్తి నిరోధము కలుగును. అభ్యాస మట్టి నిరోధమును 
స్థిరపబిచును. 
చిత్తమనెడి నది కైవల్యాభిముఖమై వివేక విషయ మనెడి 
నిమ్నమార్గమున ప్రవహించును. లేకున్న సంసారాభిముఖమై అవివేక మార్గమున 
ప్రవహించును. వైరాగ్యము విషయాభిరతిని శిథిలమొనర్చి వివేకమును 
కలిగించును. అభ్యాస మా స్థితిని స్థిరపజిచునని భావము. 
అవ॥। అభ్యాస లక్షణము : 
(తత్ర) స్థితౌ యత్నో౭_భ్యాసః 13 
స్థితా = వైరాగ్యము ద్వారా చిత్త వృత్తులు నిరోధింపబడగా నేర్చడు 
ఏకాగ్రత కొఖకు చేయు, యత్నః = చిత్తమును నిలుపుటకై యమనియమాది 
సాధనముల నాచరణలో నుంచుటకగు ఉత్సాహాది యత్నము, అభ్యాసః = 


Scanned by CamScanner 


10 యోగదర్శనము 


అభ్యాస మనబడును. 

(స తు) దీర్ధకాల వైరంతర్య సత్మారాసేవితో దృఢభూమిః 14 

సతు = పై సూత్రమున చెప్పబడిన యభ్యాసము, దీర్హక్రాల.... సేవితః 
= మరణ పర్యంతము గాఢనిద్రాసమయము విడిచి మిగిలిన సమయమంతయు 
(శ్రద్ధతో నాచరింపబడి, దృఢభూమిః = నిశ్చలస్థితికలదియగును. 

చిత్తమును బాహ్య ప్రపంచమున వర్తింపకుండునట్లు చేయు యత్నము 
మరణ పర్యంతము నిరంతరము చేయవలయును. ఇందు తపస్సు, 
(బ్రహ్మచర్యము, శ్రద్ధయు మిక్కిలి తోద్పడగలవు. అభ్యాస మట్లు చేయకున్న 
చిత్త నిరోధ మేర్చడదు. 

అవ॥ వైరాగ్య లక్షణము : 

దృష్టానుశ్రవిక విషయ వితృష్టస్య 
వశీకారసంజ్ఞా వైరాగ్యమ్‌ 15 

దృష్టే విషయే = ఐహిక విషయములందు, అనుశ్రవికే విషయే = 
వేదశాస్త్ర బోధిత పారలౌకిక విషయములందు, వితృష్ణస్య = ఆశ లుడిగిన 
యోగి యొక్క, చిత్తస్థితి - దివ్యములు ఆదివ్యములు నగు వస్తువుల 
నాకాంక్షింపని బుద్ధి, వశీకార సంజ్ఞా వైరాగ్యమ్‌ = వశీకారమను పేరుగల 
వైరాగ్య మనబడును. 

స్రీలు, అన్నపానములు, ఐశ్వర్యము మున్నగునవి ఐహికములు - 
దృష్ట విషయములు, అనుశ్రవమన వేదము, గురువులు చెప్పగా విని 
నేర్వబడునది. దాని వలన కలుగు జన్మాంతర (విదేహ ్రకృత్‌ లయ) ములకు 
సంబంధించిన విషయములు ఆనుశవికములు. ఆ విషయములు 
పరిణామములను చెందుచు ఒక క్షణమున సరసములయినను క్షణాంతరమున 
విరసములయి దోషములతో కూడినవగుటచే యోగారూఢుడు కాదలచు వ్యక్తి 
వానియందు విరక్తుడగును. వానిని సంపాదింప యత్నింపడు. వానిని 
తాపత్రయముతో కూడినవిగా తెలిసికొనును. అతనికి విషయములందు పేక్షా 
బుద్ది కలుగును. ఇదియే ప్రసంఖ్యానము. ఇట్టి వితృష్ణ వశీకారమనబడును. 
దీనినే ఆపరవైరాగ్యమందురు. 

వైరాగ్యమునకు నాలుగు పేరులని ఆగమికు లందురు. 1. యతమాన 


Scanned by CamScanner 


సమాధి పాదము 11 


సంజ్ఞ, 2. వ్యతిరేక సంజ్ఞ, 3. ఏకేంద్రియ సంజ్ఞ, 4. వశీకార సంజ్ఞ. 
చిత్తమునందుండు అనురాగాది మలములు ఇంద్రియములను 
తమతమ విషయములందు ప్రవర్తింపజేయును. అట్లు ఇంద్రియములు 
విషయములందు ప్రవర్తింపకుండునట్లు చేయు యత్నము యతమాన సంజ్ఞగల 
వైరాగ్యము. ఇట్లు యత్నింపగా చిత్తమునందలి రాగాది మలములు కొన్ని 
పక్వము లగును. కొన్ని పక్వములు కావలసియుండును. ఇట్లు పక్వములు 
కావలసినవానికంటె పక్వములయిన వానిని వ్యతిరేకముగా నిర్ణయించుట 
వ్యతిరేక సంజ్ఞగల వైరాగ్యము. పక్వములయిన మలములు ఇంద్రియములను 
విషయములందు ప్రవర్తింపజేయగల సమర్థత లేని స్థితిలో చిత్తమునందుండుట 
ఏకేంద్రియ సంజ్ఞగల వైరాగ్యము. దివ్య - అదివ్య విషయములు ఉపస్థితములై 
యున్నను ఉపేక్షించుట వశీకారసంజ్ఞగల వైరాగ్యము నాలుగవది. ఇదియే 
అపర వైరాగ్యము. తక్కిన మూడు సంజ్ఞలుగల వైరాగ్యము కలుగకున్నచో నీ 
యపర వైరాగ్యము కలుగనేరదు. కాబట్టి బుషి దీనినే వర్ణించియున్నాడు. 

ఈ యపర వైరాగ్యము వలన రాజస తామస చిత్తవృత్తులు నిరోధింపబడి 
సంప్రజ్ఞాత సమాధి యేర్చడగలదు. కాబట్టి ఇది సంప్రజ్ఞాత సమాధికి అంతరంగ 
సాధనము - ముఖ్య కారణమనదగును. 

ఆవ॥ సాత్విక చిత్తవృత్తులను సైతము నిరోధింప ననుకూలించు పర 
వైరాగ్యము : 

పరం పురుషభ్యాతేర్గుణవైతృష్ట్రమ్‌ 16 

పురుషఖ్యాతేః = గుణత్రయాత్మక ప్రకృతికంటె పురుషుని భిన్నునిగా 

నెజుగుట వలన, (కలుగు), గుణవైతృష్ణ్రమ్‌ = గుణవిరక్తి, పరమ్‌ = పరవైరాగ్య 
మనబడును. 

ఐహికాముష్మిక విషయములందుగల దోషముల నెటిగి వానినుండి 
చిత్తమును మరలించుకొని విరక్తుడగును. అటుపై సత్వవృత్తికలవాడై 
ఆచార్యోపదేశాదుల ద్వారా తెలిసికొనిన పురుషుని దర్శించుట కభ్యాసము 
చేయును. ఇట్టి సాత్విక వృత్తిచే ప్రకృతి పురుష వివేకజ్ఞాన ముదయించును. 
పురుషుడు శుద్ధుడనియు గుణములు(ప్రకృతి) పురుష విపరీతము - మలినము 
లనియు తెలిసికొనును. గుణములనుండి విరక్తుడగును. ఇట్టి స్థితియే 


Scanned by CamScanner 


12 యోగదర్శనము 


ధర్మమేఘసమాధి యనబడును. ఇట్లు యోగి పురుషప్రకృతులలోగల బేధమును 
గుర్తెఖుగును. ఈ జ్ఞానమే శుద్ధసాత్వికవృత్తి. ఇదియు గుణ (ప్రకృతి) వికారమే 
యని దానినుండియు విరక్తుడగును. ఇట్లు అపర వైరాగ్యమున రాజసతామస 
వృత్తులనుండి విరక్తుడై, పరవైరాగ్యమున సాత్విక వృత్తినుండియు విరక్తుడగును. 
పరవైరాగ్యమున వివేక జ్ఞానము కలవాడై 'పొందదగినది పొందితిని. అవిద్యాది 
క్లేషములు క్షీణించినవి. ధర్మాధర్మ సంస్కార సమూహము వలన నేర్పడు 
జన్మవపరంవర తెగినది” అని యెంచును. ఈ జ్ఞానవరాకావ్ళయే 
పరవైరాగ్యమనబడును. కైవల్యమన నియ్యదియే. 'జీవన్నేవ విద్వాన్‌ ముక్తో 
భవతి” 

అవ॥! అభ్యాస వైరాగ్యముల లక్షణములను చెప్పి యటుపై అభ్యాస 
వైరాగ్యముల ద్వారా రాజస తామస వృత్తులు నిరోధింపబడగా నేర్పడు సంప్రజ్ఞాత 
సమాధిని వర్ణించుచున్నాడు. 

వితర్మ విచారానందాస్మితామగమాత్‌ సంప్రజ్ఞాతః 17 

వితర్మ....గమాత్‌ = వితర్మము, విచారము, ఆనందము, అస్మిత, 
వీని సంబంధమువలన, సంప్రజ్ఞాతః = సంప్రజ్ఞాత సమాధి కలుగును. 

కొండొక స్థూలమైన భౌతిక వస్తువును ఆధారముగా నుంచుకొని 
యందు చిత్తమును నిలుప నది దానియాకృతి కలది యగును. ఇట్టి సాత్విక 
చిత్తపరిణామమే వితర్మ మనబడును. విషయము స్టూలమగుటచే స్థూలమైన 
సాత్విక పరిణామము కలుగును. ఇదియే భావన యనియు చెప్పబడును. 

స్థూల భూతములకు కారణములైన పంచతన్నాత్రలు ఆధారముగా 
నిడుకొని యందు చిత్తమును నిలుప, చిత్తము పంచతన్నాత్రల యాకృతిని 
పరిణమించును. ఇట్టి సూక్ష్మ సాత్విక పరిణామము విచార మనబడును. 

విషయములను సమీపింపజేసి యానందము (హ్లాదము) ను కలిగింప 
జేయుటకు కారణములగుటచే నింద్రియములు ఆనందమనబడును. అట్టి 
ఇంద్రియమునందు చిత్తము నిలుపగా నేర్పడు స స్థూల సాత్విక పరిణామము 
ఆనంద మనబడును. 

“పురుషుడే తాను అను అహంకారముతో కూడిన బుద్ది అస్మిత 
యనబడును. ఈ యస్మిత యనెడి సూక్షవిషయమున చిత్తము నిలుపుట వలన 


Scanned by CamScanner 


సమాధి పాదము 13 


నేర్చడు సూక్ష్మ సాత్విక పరిణామము అస్మిత యనబడును. 

ఇట్లు వితర్మ సంబంధముచేత వితర్మానుగత సంప్రజ్ఞాత సమాధి విచార 
సంబంధమున విచారానుగత సంప్రజ్ఞాత సమాధి, ఆనంద సంబంధమున 
ఆనందానుగత సంప్రజ్ఞాత సమాధి, అస్మితాసంబంధమున అస్మితానుగత 
సంప్రజ్ఞాత సమాధి అని సంప్రజ్ఞాత సమాధి నాలుగు విధములు. ఇందు 
మొదటి రెండును బాహ్య విషయములకు సంబంధించినవి, మూడవది 
ఇంద్రియమునకు సంబంధించినది. నాలుగవది గ్రహీతృ(బుద్ది) విషయకమని 
గ్రహింపవలయును. 

మూలకారణమగు ప్రకృతి, దానిచే నేర్చడు బుద్ధి, అహంకారము 
పంచతన్మాత్రలు, ఇంద్రియములు, స్థూల భూతములు, శరీరము మున్నగు 
కార్యవిషయములనుండి వురుముని వేటుగా నెలుగుటకై యోగ 
మభ్యసింపబడును. పాలు నీళ్లు కలిసియున్నట్లు భేదము గ్రహింప వీలులేని 
విధమున ప్రకృతి పురుషులు కలిసియుండుటచే తేలికగా వాని వివేకము 
కలుగజాలదు. అందువలన శరీరాదులు ఒక్కొక్కటిగా పురుషునికంటె వేజని 
వివేకించి సాక్షాత్కారము చేసికొనవలయును. ఇందులకు యోగము మిక్కిలి 
యుపయుక్తమని యెంచి బుషి మొదట సాలంబన (ఆధారముతో కూడిన) 
యోగము - సంప్రజ్ఞాత సమాధిని గూర్చి వివరించినాడు. సంప్రజ్ఞాతమే 
సబీజసమాధి యనబడును. ముక్తికాములు దీనిని హేయము (విడువదగినది) 
గా నెంతురు. 

అవ॥ పరవైరాగ్యముచే కలుగు అసంప్రజ్ఞాత సమాధి, దాని లక్షణము, 
ఉపాయము : 

విరామప్రత్యయాభ్యాసపూర్వః సంస్కారశేషో£_న్యః 18 

విరామ ప్రత్యయాభ్యాసపూర్వః = పరవైరాగ్యము కారణముగాగల, 
సంస్కారశేషః = నిరోధ సంస్మారరూపమున నుండు చిత్తశుద్ధి, అన్యః = 
అసంప్రజ్ఞాత సమాధి - నిర్బీజసమాధి యనబడును. 

సాత్విక రాజస తామస వృత్తులలో నొక్కటియు లేకుండుట (సర్వవృత్తుల 
యభావము) విరామము, దాని కే జ్ఞానము కారణమో అది పర వైరాగ్యము, 
అట్టి వైరాగ్యమును మాటిమాటికి అలవజచుకొనుట వలన చిత్తము సంస్కార 


Scanned by CamScanner 


14 యోగదర్శనము 


రూపమున మిగిలియుండును. అనగా పర వైరాగ్యమును బాగుగ 
నభ్యసించుటవలన వృత్తులు, వృత్తుల సంస్కారములు నన్నియు నిరోధింప 
(నడ్డగింప) బడును. చివరకు చిత్తము నిరోధ సంస్మారరూపమున మాత్ర 
ముండును. ఇట్టి చిత్తస్థితియే అసంప్రజ్ఞాత -నిర్భీజ సమాధియని చెప్పబడును. 

ఇట్టి సమాధిని పొందిన యోగులే బ్రహ్మవిద్వరిష్టు లనబడుదురు. 
యోగమునకు పరమావధియు నిదియే. వృత్తులు, వాని సంస్మారములు నన్నియు 
లేకుండుటచే చిత్తము నశించినట్లే యగును. కాబట్టి పురుషుడు స్వస్వరూపమున 
బ్రహ్మానందము (కైవల్యసుఖము) ననుభవించును. 

అవ॥ ఈ నిర్భీజ సమాధి ఉపాయ ప్రత్యయము, భవ ప్రత్యయమునని 
రెండు విధములు, అందు భవ ప్రత్యయము $ 

భవ ప్రత్యయో విదేహ ప్రకృతిలయానాం 19 

విదేహ ప్రకృతి లయానామ్‌ = విదేహులకు, ప్రకృతి లయులకు 
కలుగు అసంప్రజ్ఞాత సమాధి, భవప్రత్యయః = అవివేకపూర్వకము - 
భవప్రత్యయ మనబడును. 

పృథివ్యాది పంచభూతములలో కొండొకదానిని ఆత్మగా తలచి 
దానినుపాసించి కేవలము సంస్మారరూపమున మిగిలియున్న చిత్తము గలవారై, 
స్థూలదేహరహితులై మరణానంతరము తా ముపాసించిన భూతములందు లీనులై 
యుండువారు విదేహు లనబడుదురు. 

పంచభూతములు కాక మిగిలిన అవ్యక్తము, మహత్తత్వము, 
అహంకారము, పంచతన్నాత్రములలో నేదేని యొక దాని నుపాసించి ఆయా 
వాసనలచే వాసితములగు నంతఃకరణములతో శరీరాపాతానంతరము అవ్యక్తాది 
ప్రకృతి వికారములలో లీనులై యుండువారు (ప్రకృతి లయులనబడుదురు. 

వీరికి దేహాదులలో విరక్తి కలిగినను పురుషఖ్యాతి కలుగదు. 
వైరాగ్యమువలన సమాధి యేర్చడినను చిత్తము బొత్తుగా నశింపక ప్రకృతియందు 
లీనమై యుండును. వైరాగ్యమువలన నేర్చడిన సంస్మారనిరోధబల 
మున్నంతవటకట్లే యుండి అనంతరమున జన్మహేతు వగును. ఇట్టి చిత్తము 
సాధికార చిత్తమనబడును. సాధికారమన ఆచరితార్థము వివేకఖ్యాతి - ప్రకృతి 
పురుష వివేక జ్ఞానము కలిగించిన చిత్తము చరితార్థమగును. వివేకఖ్యాతి 
కలిగింపని చిత్తము ఆచరితార్థమయి కొంతకాలమది ప్రకృతి మహత్తత్వాదులలో 


Scanned by CamScanner 


సమాధి పాదము 15 


లీనమైయుండి వృత్తిశూన్యతవలన సమాధిలో కలుగు కైవల్యసుఖమువంటి 
సుఖము కలిగించి నిరోధబలము నశింపగానే మరల జన్మహేతువగునని 
భావము. కాబట్టి భవప్రత్యయ సమాధి ముముక్షువులకు హేయమేకాని 
ఉపాదేయము కాదు. 

“వివేకఖ్యాతి హీనస్య సంస్కార శ్చేతసో భవః 

వివేక ఖ్యాతి కలుగని చిత్త సంస్కారము జన్మహేతువు. 

“దశ మన్వ న్తరాణీహ తిష్ట న్తీంద్రియచింతకాః 

భౌతికాస్తు శతం పూర్ణం సహస్రం త్వాభిమానికాః 

బౌద్ధా దశసహస్రాణి తిష్టన్తి విగతజ్వరాః 

పూర్ణం శతసహస్రం తు తిష్టం త్యవ్యక్త చింతకాః 

పురుషం నిర్గుణం ప్రాప్య కాలసంఖ్యా న విద్యతే” 

అని వాయుపురాణమున చెప్పబడినది. 

అవ।। ఉపాయ ప్రత్యయ సమాధి : 

శ్రద్ధా వీర్యస్కృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషామ్‌ 20 

ఇతరేషామ్‌ = కైవల్యము నభిలషించు యోగులకు, శ్రద్దా.....పూర్వకః 
= (శ్రద్ధ, వీర్యము, స్మృతి, సమాధి, ప్రజ్ఞ యనెడి ఉపాయముల ద్వారా 
అసంప్రజ్ఞాత - నిర్భీజ సమాధి కలుగును. 

ఐహికాముష్మిక విషయములందు తృష్టారహితుడు కాగా చిత్తమునందు 
కలుగు యోగవిషయకమైన అభిరుచి - మిక్కిలి కోరిక (శ్రద్ధ (చిత్త సంప్రసాదము) 
అనబడును. ఇట్టి చేతఃసంప్రసాదము (శ్రద్ధ) జనని వలె యోగిని కాపాడును. 
దేహేంద్రియాదుల నాత్మగా భావించువారి కిట్టి యభిరుచి - చిత్తప్రసాదము 
కలుగనేరదు. 

(శ్రద్ధావంతునకు వివేక సంపాదన కొజకు గలుగు ఉత్సాహము 
వీర్యమనబడును. ఆగమములు, అనుమానము, ఆచార్యోపదేశాదుల ద్వారా 
తెలియబడిన యమనియమాది యోగాంగముల యనుష్టానము (ఆచరణ) 
కొఅకు వీర్యవంతునకు కలుగు న్మరణము నతి యగును. 
ధ్యానమనియునందురు. యోగాంగానుష్టానమువలన కలుగు సంప్రజ్ఞాత 
సమాధి ఇట సమాధి యనబడును. సమాహితచిత్తునకు కలుగు వివేకజ్ఞానము 
ప్రజ్ఞయనబడును. దీనినే వస్తుయాథార్థ్యము బోధపడును. 


Scanned by CamScanner 


16 యోగదర్శనము 


ఇట్లు శ్రద్ధవలన వీర్యము, దాని వలన (ధ్యానము) స్మృతి, యద్దానివలన 
సంప్రజ్ఞాత సమాధి, అందున ప్రజ్ఞయు కలుగును. ఇట్టి యుపాయములచే 
కలుగు నిర్భీజ సమాధిని మోక్షాపేక్షకలవారు కామింతురు. 
తీవ్రసంవేగావా మాసన్నః 21 
పైన వర్ణించిన నిర్భీజసమాధి, తీవ్రసంవేగానామ్‌ = త్వరగా లభింప 
వలయునని నిరంతరము నభ్యసించుటలో నెక్కుడు కోరిక గలవారికి,ఆసన్నః 
= త్వరగా లభింపగలదు. 
(శద్ధాద్యుపాయములందు తీవ్రత గలవారికి సమాధి త్వరగా లభింప 
గలదు. 
ఉపాయములు మృదువులు, మధ్యమములు, ఆది మాత్రములు నని 
మువ్విధములు. ఆ యుపాయముల ననుష్టించు యోగులును ఆయా భేదములచే 
నవ విధముల పేర్మొనబడుదురు. జీ మృదూపాయ మృదుసంవేగము కలవారు, 
2. మృదూపాయ మధ్యసంవేగము కలవారు, 8. మృదూపాయ - ఆధిమాత్ర 
సంవేగము కలవారు, 4. మధ్యోపాయ మృదుసంవేగము కలవారు, 5. 
మధ్యోపాయ మధ్య సంవేగము కలవారు, 6. మధ్యోపాయ - ఆదిమాత్ర 
సంవేగము కలవారు, 7. ఆదిమాత్రోపాయ మృదుసంవేగము కలవారు, 8. 
ఆది మాత్రోపాయ మధ్యసంవేగము కలవారు, 9. ఆదిమాత్రోపాయ - ఆది 
మాత్ర సంవేగము కలవారు. 
మృదుమధ్యాధిమాత్రత్వా త్తతో£_పి విశేషః 22 
పైన వర్ణించిన తీవ్రసంవేగమునందలి తీవ్రతయు, మృదు మధ్యాధి 
మాత్రత్వాత్‌ = మృదువు, మధ్యమము, ఆధిమాత్రమునని మూడు భేదములు 
కలదగుటవలన, తతో౭_పి విశేషః = అంతకంటెను త్వరగా సమాధి 
లభింపగలదు. 
ఎక్కుడు తీవ్రతతో (శ్రద్ధాద్యపాయముల ననుష్టించుటచే నతిత్వరలో 
సమాధి సిద్ధించును. కైవల్యప్రాప్తి కలుగగలదని భావము. 
అవ॥ త్వరలో సమాధి సిద్ధించుటకు వేటొండు ఉపాయముకలదాయన: 
ఈశ్వర ప్రణిధానా ద్వా 28 
ఈశ్వర |ప్రణిధానా ద్వా = ఈశ్వరుని యెడ చూపబడు భక్తి విశేషము 
వలనను 


Scanned by CamScanner 


Es 4 


సమాధి పాదము 17 


భక్తి విశేషముచే నభిముఖమైన ఈశ్వరతత్త్వము తీవ్ర వేగముగల 
యోగికి సమాధి శీఘ్రముగా కలుగునట్లు అనుకూలించును. ఈశ్వర ధ్యానము 
వలన యోగి త్వరలో నిర్భీజ సమాధి లాభము నందగలడని భావము. 

అవ॥ ప్రకృతియు పురుషుడును గాక యీశ్వరు డన నెవరన: 

క్లేషకర్మ విపాకాశయై రవరామృష్టః 
పురుషవిశేష ఈశ్వరః 24 

క్లేశకర్మ విపాకాశయైః = అవిద్యాది క్లేశములు, ధర్మాధర్మములనెడి 
కర్మములు, కర్మఫలములయిన జాతి ఆయువు భోగము ననెడి విపాకము, 
విపాకమున కనుగుణమైన వాసనలు, వీనిచే, అపరామృష్టః = సంబంధములేని, 
పురుషవిశేషః = పురుషోత్తముడు, ఈశ్వరః = ఈశ్వరు డనబడును. 

క్లేశాదులు మనస్సునందుండి జీవునియందు చేరి వ్వవహరింపబడును. 
జీవుడే వాని ననుభవించును. ఇట్టి యనుభవముతో సంబంధము లేని పురుషుడు 
ఈశ్వరు డనబడునని భావము. 

కైవల్య మనుభవించు జీవులును క్లేశాదులతో సంబంధము 
లేనివారెందరో ఉండగా వారికంటె భిన్నముగా ఒక ఈశ్వరు నంగీకరింపనేలయని 
సందేహింప వలను పడదు. కైవల్యము ననుభవింపకముందు జీవులకు 
క్లేశాదులతో సంబంధముండును. విదేహులకు, (ప్రకృతి లయులకును 
కాలాంతరమున క్లేశాదులతో సంబంధము కలుగగలదు. కాని ఈశ్వరుడు 
పూర్వమునగాని పరమునగాని యెన్నడును క్లేశాదులతో సంబద్ద్భుడు కాక సదా 
ముక్తుడై యుండును. అతడాప్త కాముడు. సర్వజ్ఞుడు, సర్వశక్తి మంతుడును. 

అవ॥ ఇట్టి లక్షణములుగల ఈశ్వర తత్వమొండు కలదనుటకు 
(ప్రమాణమేమి? 

తత్ర విరతిశయం సర్వజ్ఞ బీజమ్‌ 25 

తత్ర = ఈశ్వరునందుగల, నిరతిశయం = అతిశయము నుండి 
విడివడిన, సర్వజ్ఞబీజమ్‌= సర్వజ్ఞతకు నిమిత్త కారణమగు జ్ఞానము ప్రమాణము. 

ఈశ్వర పదముచే చెప్పదగు తత్త్వమొకటి కలదనుట కీ సూత్రమున 
అనుమాన ప్రమాణము చూపబడినది. 

మనుజులలో భూత భవిష్యద్వర్తమాన విషయములకు సంబంధించిన 


Scanned by CamScanner 


18 యోగదర్శనము 


జ్ఞానము ఒకనియందు స్వల్పముగాను, మజియొకనియం దంతకంటె కొంచె 
మధికముగాను, వేతాకనియం దంతకంటె నెక్కుడుగాను కనబడుచున్నది. ఇట్లు 
ప్రతివ్యక్తి యందు నుండు జ్ఞానము ఇతరుల జ్ఞానము కంటె కొంచెమెక్కుడుగానో 
లేక తక్కువగానో కనబడుట లోక సిద్దము. విషమమైన యీ జ్ఞానమే సాతిశయ 
(జ్ఞాన) మని శాస్త్రమున చెప్పబడును. ఒకచో సాతిశయముగా తెలియబడునది 
మతి యెటనేని ఒక్కయెడ నిరతిశయమైయుండుట నియమము. ఇందుల 
కుదాహరణము పరిణామము. ఉసిరికాయ, వెలగకాయ, గుమ్మడికాయ మున్నగు 
పదార్థములతో హెచ్చుతగ్గులుగా కనబడు పరిమాణము ఆకాశాది నిత్య 
విభుపదార్థములలో నిరతిశయమై యుండును. అట్లే నీవు, నేను, వాడు అని 
పేర్మొనబడు వ్యక్తులలో హెచ్చుతగ్గులుగా కనబడు జ్ఞానము సాతిశయము. 
అది యొకచో నెటనైనను నిరతిశయముగ (పూర్ణముగ - ఆ జ్ఞానమును మించిన 
జ్ఞానము మటియొకచో నుండని విధముగ) నుండవలయును. అట్టి జ్ఞానాశ్రయ 
తత్వమే ఈశ్వరుడని భావము. ఇట్లే నిరతిశయమగు క్రియాశక్తియు 
ప్రమాణముగ గ్రహింపనగును. ఇట్టి పదార్థమునకు ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు, 
హిరణ్యగర్భుడు మున్నగు నామములు భారతీయ శాస్తములందు పేర్కొనబడినవి. 
ఈ నామముల వ్యుత్సత్యాదులను వివరముగా తెలిసికొనగోరువారు దయానంద 
మహర్షికత సత్యార్థప్రకాశమున ప్రథమ సముల్లాసము చదువుట శ్రేయస్మరము. 
అవ॥ సర్వజ్ఞానసమయమగు వేదమును ప్రకాశింప జేసిన బుషులు 
నిరతిశయజ్ఞానవంతులై యుండ వేలుగా నీశ్వరతత్త్వ మొండేల 
యంగీకరింపవలయు నన; 
పూర్వేషామపి గురుః కాలేవానవచ్చేదాత్‌ 26 
ఈశ్వరుడు, పూర్వేషామపి = వేదప్రకాశకు లయిన పూర్వబుషులకును, 
గురుః = గురువు - ఉపదేశకుడు, కారణమేమన, కాలేనానవచ్చేదాత్‌ = 
ఆద్యంతములులేని వాడగుట వలన. 
ఈశ్వరు డొకప్పు డుండి మటియొకప్పుడు లేకుండువాడు కాడు. 
కాబట్టి కాలమతనిని నియమింపదు. కాలవ్యవధి లేక యెల్లకాలములందుండు 
వాడు కావున పూర్వ బుషులకును జ్ఞానదాతగా నీశ్వరుడిట వర్ణింపబడెను. 
పూర్వేషామపి = పూర్వ పూర్వ సర్గాదులలో నుత్సన్నములగు (బ్రహ్మ, 
విష్ణు, మహేశ్వరాదులకును, గురుః = పిత - అంతర్యామి. విద్యాద్వారమున 


Scanned by CamScanner 


సహాధి పాదము 19 


జ్ఞానచర్తృవు నొసంగువాడు. కారణమేషన, కాలేనానవచ్చేదాత్‌ = కాల 
పరిమితిగల బ్రహ్మాదులు కాలపరిమితిలేని గురువు లేక సంభవింపరని వార్తిక 
రారులు. 
అప॥ ఈశ్వర ప్రజిధానము చేయు విధమును పర్ణింపదలచి ముందుగా 
తద్వాచకము (నామము) సు వర్ణించుచున్నాడు. 
తస్య వాచకః ప్రణవః 27 
తస్య = ఆ యీశ్వరుని, వాచకః = నామము, ప్రణవః = ఓంకారము 
ఓం కారము ఈశ్వరతత్వమును తెలుపును. కాబిట్టి ఓంకారము 
వాచకము. ఈశ్వరుడు వాచ్యము. శబ్దార్థములకు గల సంబంధము నీశ్వర 
సంకేతము నియమించును. శబ్బార్థములకు స్వాభావిక సంబంధ 
మొండుండును. ప్రతి శబ్ధము ప్రత్యర్థమును బోధించుటయే వానికి గల 
స్వాభావిక సంబంధము. ఒక శబ్ద మొక్కయర్థమునే బోధింపవలయునను 
సియమము లేక శబ్ధములన్నియు పదార్థముల నన్నింటిని తెలుపుననుటయే 
శబ్దార్థములకుగల స్వాభావిక సంబంధమని భావము. “ఈ శబ్దముచే నీ యర్థము 
తెలియసగుసిను నీశ్వర సంకేతము శబ్బార్థములకుగల స్వాభావిక 
నంబంధముసకు ద్యోతకము, నియామకము నగునని భావము. 
పితాపుత్రులకుగల జన్యజనకభావ సంబంధమును సంకేతము ద్వారా “ఇత 
డితనికి పిత, ఇతడితనికి పుత్రుడు” అని తెలుపబడుట లోక విదితము. ఇట్లు 
వాచ్యవాచకత్వ సంబంధముచే ప్రణవము (ఓమ్‌) ఈశ్వరుని తెలుపునని భావము. 
అప॥ ఈశ్వర నామమును తెలిపి ప్రణిధానమును వర్ణించుచున్నాడు. 
తజ్ఞప స్తదర్ధ భావనమ్‌ 28 
తజ్జపః = ప్రణవజపము, తదర్థ భావనమ్‌ = ప్రణవ శబ్దమున కర్థమైన 
ఈశ్వరుని భావించుటయు (ప్రణిధాన మనబడును. 
ప్రణపము (ఓమ్‌) ను మాటిమాటికి మనస్సున స్మరించుచు, 
సర్వళ్ణమైన ఈశ్వర తత్త్వమును భావించు యోగికి చిత్త మేకాగ్ర మగును. 
'స్వాధ్యాయాద్‌ యోగమాసీత 
యోగాత్‌ స్వాధ్యాయ మామనేత్‌ 
స్వాధ్యాయ యోగసంపత్యా 


Scanned by CamScanner 


20 యోగదర్శనము 


పరమాత్మా ప్రకాశతే” 

స్వాధ్యాయ మన ప్రణవజపము. యోగమన ఈశ్వరభావన. 
వణవజవము, ఈశ్వరభావన యను నీ రెంటితో ఈశ్వర తత్త్వ 
మభిముఖమగును. యోగి చిత్త మనాకులమై సమాహితమగును. పురుషఖ్యాతి 
కలుగును. పరవైరాగ్యము ద్వారా అసంప్రజ్ఞాత సమాధి - నిర్భీజ సమాధి 
యేర్చడును. 

అవ ఈశ్వర (ప్రణిధాన మొనర్చు యోగికి కలుగు లాభము సమాధి 
మాత్రమేనా? యన: 

తతః ్రత్యేక్చేతనాధిగమో౬_ నస్యంతరాయాభావశ్చ 29 

తతః = ఈశ్వర ప్రణిధానము వలన, ప్రత్యక్‌చేతనాధిగమోపి = ప్రకృతి 
కంటె భిన్చుడైన జీవుని స్వరూప ప్రాప్తియును, అంతరాయాభావశ్చ = రాబోవు 
సూత్రమున వర్ణింపబడు వ్యాధి మున్నగు విఘ్నముల నివారణమును నేర్చడగలవు. 

ప్రత్యక్‌ చేతనము :- ప్రత్యక్‌ = విపరీతముగ నెజుగునట్టి, చేతనము 
= జీవపదార్థము. జీవుడు ప్రకృతి సంబంధముచే తన స్వరూపము నున్నదున్నట్లు 
తెలిసికొనక విపరీతముగ తెలిసికొనును. ఈశ్వర ప్రణిధానము వలన యోగి 
రోగాది విఘ్నములనుండి తొలగి క్రమముగా సంప్రజ్ఞాత సమాధి కలవడును. 
అటుపై తన స్వరూపమును గుర్తించును. అంతట పరమ వైరాగ్య మేర్చడి 
నిర్భీజ సమాధిని పొందును. అనంతరము పరమాత్మ ప్రకాశ మేర్చడును. 
జీవుడు కైవల్య సుఖము - బ్రహ్మానంద ప్రాప్తి నందును. 

ఇందు ఈశ్వరుని కొజకు యత్నించు యోగికి ఆత్మ స్వరూప 
(తనరూప) ప్రాప్తి యెట్లు కలుగ గలదని సందేహింప వలదు. జీవుడు 
కూటస్థుడు(జన్మ మరణములు లేనివాడు), ప్రసన్నుడు(అవిద్యాది క్లేశరహితుడు), 
కేవలుడు (ధర్మాధర్మ సంస్కార రహితుడు), మజియు జాతి, ఆయువు, భోగము 
నను వానిచే రహితుడు నయినపుడు ఈశ్వరుని వలె నుండును. జీవేశ్వరులలో 
నాకింత భేదముతో సమానత యేర్చడును. సామ్యము వలన ఈశ్వరునకై 
యత్నించుచు స్వస్వరూపమునుగూడ తెలిసికొనును. కొండొక శాస్ర్తము 
నభ్యసించువాడు దానికి సమానమైన మథియొక శాస్త్రము నభ్యసింపకయే 
తెలిసికొనగలుగుట మన మెటుగుదుము కదా! 


Scanned by CamScanner 


సమాధి పాదము 21 


అవ।॥। అంతరాయములు : 

వ్యాధి స్యాన సంశయ ప్రమాదాలస్యానిరతి 

(భ్రాంతిదర్శ నాలబ్ధభూమిక త్వానవస్థితత్వాని 

చిత్త విక్షేపాః తే£_ న్తరాయాః 30 

వ్యాధి....అనవస్థితత్వాని = వ్యాధి మున్నగునవి, చిత్తవిక్షేపాః = 
చిత్తమును చలింపజేయునవి. తే2న్తరాయాః = అవి యంతరాయములు - 
యోగమలములు అనబడును. 

వ్యాధిః :- శరీరమునందలి వాతవిత్తాది ధాతువులయు, 
అవయవములయు వికారమువలన కలుగు జ్వరాదులు. 

స్యానమ్‌: - కోరికయున్నను యోగసాధనకు తగిన సామర్థ్యము 
చిత్తమున లేకుండుట. 

సంశయః :- యోగము తనకు సాధ్యమగునో కాదో యని సందేహము. 

(ప్రమాదః :- యమనియమాది యోగాంగముల ననుష్టింపకుండుట. 

ఆలస్యమ్‌ :- యోగాంగములయిన యమనియమాదుల నాచరింప 
ప్రవృత్తి కలిగింపని శరీరస్థూలత, చిత్తమాలిన్యమును. 

అవిరతి :- శబ్బనృర్శ్భాది విషయములందు అనురాగము 
కలిగియుండుట. 

(భ్రాంతిదర్శనమ్‌ :- ఆచార్యులచే బోధింపబడిన యోగాంగములను 
యోగాంగములు కావని యెంచుట. 

అలబ్ధిభూమికత్వమ్‌ : - యోగాంగముల నభ్యసించినను మధుమత్యాది 
నామములు గల చిత్త దశలను పొందకుండుట. 

అవనస్థితత్వమ్‌: -చిత్త భూములను పొందియు నట నిలకడ లేకుండుట. 

ఇవి యన్నియు యోగమునకు విరోధులు. సమాధి కంతరాయములు. 
ఇవి చిత్తమును నిక్షిప్త మొనర్చి వృత్తి నిరోధ రూపమగు సమాధిని కలుగనీయవు. 
కాబట్టి యోగమలము లనియు వీని నందురు. 

అవ।॥। ఈ యంతరాయములతో బాటు : 

దుఃఖ దౌర్మన స్యాజ్ఞమేజయత్వ శ్వాస 
ప్రశ్వాసా విక్షేపసనహభువః 31 


Scanned by CamScanner 


22 యోగదర్శనము 


దుఃఖ.... ప్రశ్వాసాః = దుఃఖాదులు, విక్షేపసహభువః = వ్యాధి మున్నగు 
విక్షేపము (అంతరాయము) లుండగా గలుగును. 

ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము నని మువ్విధములుగ 
చెప్పబడు బాధలు దుఃఖము, కోరికలు నెజివేఅనందువలన కలుగు చిత్త 
వైకల్యము దౌర్మనస్యము. ఆసనము (కూర్చుండుస్థితి), మనస్సు వీని స్థిరతకు 
భంగము కలిగించు శరీరావయముల కంపనము అంగమేజయత్వము. 
ప్రయత్నము లేకయే వెలుపలి వాయువు లోపలికి తీసికొనబడుట శ్వాసము. 
ఇట్లే లోపలి వాయువు బయటికి విడుచుట ప్రశ్వాసము. 

దుఃఖము, దౌర్మనస్యము, అంగమేజయత్వము, శ్వాసము, ప్రశ్వానము 
నను నీ యైదును చిత్తము విక్షిప్తావస్థయం దుండగా కలుగును. సమాహితమై 
యున్నపుడు కలుగనేరవు. 

అవ॥ సమాధికి విరోధులగు నీ విక్షేపములు (అంతరాయములు) 
వాని సహచరములయిన దుఃఖాదులు నివారింప నేమి చేయవలయు నన : 

తత్రతిషేధార్థ మేక తత్వాభ్యాసః 82 

తత్రతి షేధార్థమ్‌ = ఆ యంతరాయముల నడ్డగించుటకు, 
ఏకతత్వాభ్యాసః = ఈశ్వరతత్వము నభ్యసింపవలయును. 

లోకమునందలి విషయములను ఒకదాని తరువాత నొకటిగా మన 
మెజుగుచున్నాము. అనగా చిత్తము ముందు ఒక వస్తువు(విషయము) ను చేరి 
దాని యాకృతిని బొంది యది (గ్రహించి యటుపై వెంటనే మజియొక వస్తువును 
చేరి దాని యాకృతిని బొంది యదియు గ్రహించును. ఇట్లే యొకదాని తరువాత 
నొకటిగా వస్తువులు గ్రహింపబడుచుండును. 

చిత్త మెల్లపుడు నిలకడలేని దైవస్వాకారముల నొందుచుండునని 
భావము. ఇట్టి చిత్తమును అభ్యాస వైరాగ్యముల ద్వారమున స్థిరమొనర్చ 
వలసియున్నది. దానిని వస్వాకారమున పరిణతి నొందకుండ జేయవలయును. 
అందుల కభ్యాసము ముఖ్య సాధనము. ఆ యభ్యాసమునకు విషయ 
మెయ్యదియో నిర్ణయింప దలచి బుషి యేకతత్వ్వమును బోధించుచున్నాడు. 
ఏకతత్వమిట యీశ్వర తత్త్వమే యని వాచస్పతిమి(శ్రులు స్పష్టపఅచియున్నారు. 
“ఈశ్వర ప్రణిధానా ద్వా యని పూర్వ సూత్రమున వర్ణించిన ఈశ్వర విషయ 
మిట ప్రకృత మగుటయే యిందులకు కారణము. 


Scanned by CamScanner 


సమాధి పాదము 23 


కొందు (ధోజాదులు) ఏకతత్త్వమున ఏదేని యొక స్టూలతత్వమని 

వ్రాయుట చింత్యము. 

బుద్ధ మతానుయాయి యగు యోగాచారుని (క్షణిక విజ్ఞానవాది) 
మతమున పదార్థము లన్నియు క్షణికములు. ఒక క్షణమున నుండి మజియొక 
క్షణమున నశించును. కాబట్టి చిత్తము కూడ క్షణికమే యగును. మతియు 
క్షణమున నొక వస్తువును గ్రహించి యాచిత్త మా వస్తువుతోబాటు నశించును. 
మతియొక క్షణమున నా వస్తువుకానీ, ఆ చిత్తముకానీ యుండ నేరవని భావము. 
కాబట్టి చిత్తము క్షణికమే కాక |ప్రత్యర్థనియతమనియు చెప్పవలసి వచ్చును. 
అట్టి యెడ చిత్తము సదా యేకాగ్రమే (ఏకవస్తు విషయకమే) యని తేలుచున్నది. 
వారి మతమున సమాధికై యభ్యాస మనవసరము. ఇంతేకాక చిత్తము క్షణికము. 
ప్రత్యర్థ నియతమనుటయును తగదు. చిత్తము ప్రత్యర్ణ నియతమై క్షణిక మగు 
నెడల ఒక క్షణమున తెలిసిన వస్తువు మజియొక క్షణమున 'అదే యిది యని 
గుర్తింపబడ కుండవలయును. కారణమేమన: మొదటి క్షణమున తెలిసికొనిన 
చిత్తముకానీ, వస్తువుకానీ రెండును రెండవ క్షణమున నుండ నేరవుకదా! కాబట్టి 
అనుభవ విరుద్ధము. క్షణికవాదుల మతమున బుద్ధ భగవానుని చిత్తనిరోధము 
నిమిత్త మొనర్చు ఉపదేశమును వ్యర్థము కాగలదు. 

అవ।॥। చిత్తము రాగద్వేషాది మాలిన్యములతో కూడియున్నపుడు 
ఏకతత్వాభ్యాసము (ఈశ్వర |ప్రణిధానము) సాధ్యము కానేరదు. అందులకు 
చిత్తప్రసాద మవసరము. కాబట్టి చిత్తమునందలి మలినతను దూరమొనర్చి 
శుద్ధ మొనర్చుకొను విధ మెద్ది యన : 

మైత్రీ కరుణా ముది తోపేక్షణాం సుఖదుఃఖపుణ్యా 

పుణ్య విషయాణాం భావనాత శ్చిత్త ప్రసాదనమ్‌ 83 

సుఖ....విషయాణామ్‌ = సుఖులు, దుఃఖులు, పుణ్యులు, పాపులు 
క్రమముగా విషయము గలవైన, మైత్రీ.... పేక్షాణామ్‌ = సుహృద్భావము, కృప, 
ముదము - సంతోషము, ఉపేక్ష - ఉదాసీనతలను, భావనాతః = 
భావించుటవలన - మాటిమాటికి చిత్తమున నిడుకొనుటవలన, చిత్తప్రసాదనమ్‌ 
= చిత్తనైర్మల్యము సంపాదింపనగును. 

సుఖులయెడ సుహృద్భావము (మైత్రి)ను, *ఖులయిన వారియెడల 
కృపను, పుణ్యులయెడ ముదమును, పాపులయెడ నుదాసీనత (ఉపేక్షును కలిగి 


Scanned by CamScanner 


24 యోగదర్శనము 


యున్నందున చిత్తము ప్రసన్నమగును. కాలుష్యము దూరమగును. 

చిత్తమున ఈర్ష్య, పరాపకారబుద్ధి, అసూయ, అమర్షము - అసహనత 
యనెడి నాలుగు విధములయిన కాలుష్యము లుండును. ఇందు సుఖసంపన్నులైన 
వారిని జూచి వారియెడల మిత్రభావము కలిగియున్నందున ఈర్వ్య్యయనేెడి 
కాలుష్యము తొలగును. సుఖియైన మిత్రునిజూచి యీర్య్యపడువారుండరు. 
మిత్రుని సుఖము చిత్తప్రసన్నతకు కారణమగును. అట్లే సుఖులయిన ప్రాణులు 
మిత్రములా? అమిత్రములా? యని విచక్షణ చేయకయే యెల్లప్రాణులయెడను 
మిత్రభావన కలిగియున్నచో చిత్తముననీర్య్య కలుగనేరదు. దుఃఖితులైన 
ప్రాణులనుజూచి వారియెడల జుగుప్స చెందక “పాపము! వీరికీ దుఃఖమెట్లు 
పోగలదా!” యని యనుకంప..కరుణ కలిగియున్నందున పరాపకారబుద్ధి యనెడి 
కాలుష్యము తొలగును. పుణ్యవంతులు - సుకృతులయినవారియెడల (ముదము) 
హర్షము కలిగియున్నందున అసూయ నశించును. తనవలె సుకృతమొనర్చి 
తనకంటె నెక్కుడుగానో లేక తక్కువగానో పుణ్యసంపాదన మొనర్చువారిని 
జూచి యసూయపడుట లోకమున జూచుచున్నాము. అట్టి యెడల తనవలె 
నితరులును పుణ్యవంతులగుట (శ్రేయస్కరమని సంతసించువారికి అసూయ 
కలుగనేరదు. పాపులను జూచినపుడు అసహనము (అమర్షము) కలుగుట 
సామాన్యము. కాబట్టి పాపులయెడల నుపేక్షాభావము (ఉదానీనత) 
కలిగియున్నందున అసహనత యనెడి చిత్తమాలిన్యము దూరమగును. 

యోగము నభ్యసించువారు ఈశ్వరప్రణిధానము (ఏకతత్వాభ్యాసము) 
కొకు తమ చిత్తమునందలి యీర్యాది కాలుష్యములను నశింపజేయగోరి 
సదా మైత్రాదుల నభ్యసింతురు. అందువలన వారి చిత్తము ప్రసన్నమగును. 
చిత్తమున శుక్లధర్మమేర్చడును - సత్వగుణము వర్ధిల్లును. ఈశ్వర ప్రణిధానము 
సులభమగునని భావము. 

అవ॥। ప్రసన్న చిత్త మీశ్వర ప్రణిధానము వలన నేకాగ్రము - 
సమాహితమగునని వర్ణించి, చిత్తెకాగ్రత కుపకరింపగల యితరోపాయములను 
చెప్పుచున్నాడు. 

ప్రచ్చర్దన విధారాణాభ్యాం వా ప్రాణస్య 34 

ప్రాణస్య = కోష్టమునందలి (లోపలి) వాయువుయొక్క ప్రచ్చర్దన 
విధారాణాభ్యాం = రేచనకుంభకములద్వారా, చిత్తము స్థిరమగును. 


Scanned by CamScanner 


సమాధి పాదము 25 


కోష్టము (శ్వాసాశయము) నందలి వాయువును రెండు నాసికా 
పుటములద్వారమున బయటికి వెడలగ్రక్కుట ప్రచ్చర్థన మనబడును. 
విధారణమన ప్రాణాయామము. బయటికి తీసినవాయువు వెంటనే నాసికా 
పుటములద్వారమున శ్వాసాశయములందు ప్రవేశింపనీయకుండుట 
విధారణము - ప్రాణాయామ మనబడును. ఇట్లే శ్వాసాశయములను 
నెమ్మదినెమ్మదిగా వెలుపలి వాయువుతో పూరించి యటుపై కొంత తడ వా 
వాయువును కుంభించి యటనేయుంచుటకును యత్నింపవలయును. ఇట్లు 
చేయుటచేతను చిత్తము స్థితిపదమొందును- సమాహితము కాగలదు. 

యోగము నభ్యసించువ్యక్తి నిత్యము నిశ్చిత సమయమున తనయభ్యాస 
స్థలమునచేరి యట నభ్యస్తమయిన ఆసనము (సిద్ధాసనము, పద్మాసనము) 
స్థిరముగా కూర్చుండవలయును. పరమేశ్వరునకును, యోగోపదేశకులైన 
వతంజలి (వ్రభృతిబుమలకును - నిద్భులకు భక్తితో మాననిక 
నమోవాకములొనర్చి యటుపై ప్రాణాయామమునకు గడంగవలయును. 
గుదద్వారమును గట్టిగా బిగించి, పైకిలాగి పట్టియుంచి, పొట్టనక్కళించి 
శ్వాసాశయములందలి వాయువును రెండు నాసికా పుటములద్వారమున 
నాక్క్మమాజు బయటికి వెడలునట్లు బలపూర్వకముగాను, వేగముగాను, 
రేచింపవలయును - నిఃశ్వసింపవలయును. అట్లు బయటికి వెడల(గ్రక్కిన 
వాయువు వెంటనే నాసికాపుటముల ద్వారమున లోపల ్రవేశింపకుండునట్లు 
కొంతతడవు యత్నింపవలయును.. శక్తికొలది యత్నించి యటుపై నెమ్మదిగా 
లోపలికి పోనిచ్చి శ్వాసాశయములు పూర్ణముగ నిండునట్లు పూరింపవలయును 
- ఉచ్చ్వసింపవలయును. అట్లు నింపి మరల యథాశక్తి కుంభించి 
యుంచవలయును. లోపలనే వాయువు నుంచవలయునని భావము. ఇట్లు 
అంతర్భాహ్య కుంభకములద్వారా నిత్యము ప్రాణాయామము నభ్యసించుట 
వలన చిత్తము సమాహితము కాగలదు. ఈ సూత్రమున చెప్పబడిన ప్రచ్చర్దన 
విధానమును వర్ణించుచు వ్యాసమహర్షి కోష్టగత వాయువును నాసికాపుటముల 
జంటతో ప్రయత్న విశేషమున నమనము చేయుట యని వ్యాఖ్యానము 
చేసియున్నాడు. ప్రయత్న విశేషమున కర్ధము “యోగశాగస్తమున చెప్పినట్లు” 
అని వాచస్పతిమిత్రులు. నాసికాపుటాభ్యాం (రెండు నాసికాపుటములతో) అను 
వ్యాసవచనమునకు కొందజు అధునికులు ఒకే నాసికాపుటముతో నని యర్థము 


Scanned by CamScanner 


#6 యోగదర్శనము 


వ్రాసియున్నారు. ఈ యుద్ధములు మూలము నెంతవఅ కనుసరించుచ్చునవో 
పొఠకు లాలోచింతురుగాక! 

విషయవతీవా ప్రవృత్తి రుతన్నామనసః స్థితి నిబంధినీ 835 

వా = లేక, విషయవలీ = శబ్దస్పర్శాది విషయములు గల, ప్రవృత్తిః 
= ఆయా విషయ సాక్షాత్మారమగు చిత్తవృత్తి, ఉత్పన్నా = జనింపనిదై, మనసః 
= చిత్తమునకు, స్థితిబంధినీ = నిలకడ గడిగించునదియగును. 

నాసికాగ్రభాగమున చిత్తమును నిలిపి యట ధ్యానసమాధులను 
సంపాదించుటవలన దివ్యగంధజ్ఞానము కలుగును. ఇయ్యది గంధసంబంధమైన 
విషయవతీ ప్రవృత్తి యనబడును. ఇట్లే తాలువునందు, జిహ్వామధ్యమున, 
జిహ్వామూలమున చిత్తమును నిలిపి ధ్యానసమాధులను సంపాదించినందున 
క్రమముగా దివ్యములయిన రూప, స్పర్శ, శబ్దముల జ్ఞానము కలుగును. ఇట్టి 
దివ్యగంధ ప్రవృత్తి, దివ్యరూప ప్రవృత్తి, దివ్యస్పర్భ(ప్రవృత్తి, దివ్యశబ్ద ప్రవృత్తియును 
చిత్తస్థెర్యమునకు కారణములగును. 

శా(న్రములం దుపదేశింపబడిన కైవల్యాది సుఖవిషయములు 
యథార్గములయినను సూక్ష్మములగుటచే వానిస్థితియందు సందేహము 
కలుగవచ్చును. అట్టి సందేహము దివ్యములయిన ఉపర్యుక్తగంధాది 
విషయవతీప్రవృత్తులు తొలగించును. సమాధిప్రజ్ఞను కలిగించుటలో నివి 
ద్వారములగును. యోగి ప్రథమమున నాసికాగ్రాది స్థానములలో నొకయెడ 
చిత్తమును నిలిపి ధ్యానసమాధులు సంపాదించిన త్వరలోనే దివ్యగంధాదులు 
(ప్రత్యక్షము కాగలవు. ఇట్టిగంధాది ప్రవృత్తి చిత్తమును స్థిరపజణచును. తదుపరి 
సూక్ష్మములయిన జీవేశ్వరాది విషయములందు శ్రద్ధాకువు కాగలడు. క్రమముగా ' 
నిర్భీజసమాధి సంపాదనకు గడంగి పురుషఖ్యాతిని సంపాదించి కైవల్యసుఖము 
నందగలడని భావము. 

విశోకా వా జ్యోతిష్మతీ 36 

వా = లేక, విశోకా = శోకరహితమైన, జ్యోతిష్మతీ = ప్రకాశవంతమగు 
ప్రవృత్తి చిత్త స్థెర్యమునకు కారణమగును. 

చిత్తసత్వము (మనస్సు) హృదయ పుండరీకమున నుండును. 
చిత్తసత్వమునకు కారణము అస్మిత. అదియును హృదయస్థానికమే. 
హృదయమున చిత్తమును స్థిరపఖిచిన జ్యోతిష్మతీ (ప్రకాశవంతమగు) ప్రవృత్తి 


Scanned by CamScanner 


చర వటం గొ (లు త్‌ 

Ge) DT 27 
ih Praha Talhah "Gh: wl: uf 
PL) ALL ¢ GC 09 త్య hoof. OA కరే ; 
G95 డు. VIGO IE (pt (arch బశోకా 
Arran bs y Tl Lal dan chp, ud. ar, MN 
OBE) IDOI, WEED), (DEO యుండును. 

Naf రజో ట్య ఫై OP) 3 - న్‌ 
ల లంటి 7 ల గ జ 9 7 టర ల లల్లో లో a7 
ఆగ్భుత Bree ara (కైల్బత్త (zr #4 5455455) శోకరహితము, 
ణల న Bhan, Ble లం ల (40 7 లా 
Tce ల దా Mr mpl neh pee లం లలల 
(CEO యుండును. జ 22 (4 ల్‌ తలస ప్పుడు రజస్తచా గుణములకు 
OA ye. fo ty npn LO am త 0 ల + 
సంబంధించిన దుఃఖయు (శోకదు) Dob. ఈ (ఉజతులును ఒడ్తస్తిరతకు 
- GC) అల్‌ నక! 
Pah: వరం ఎల ఆల. అణాల జ్‌ ప్ర 
DoT III) Frc. 
వీతరాగ విషయం వా చిత్తష్‌ 
ఉఅఆతరాగ విషయం వా చితలటు 87 
న! 
జాణ #7 లాం Dy. 
జా = లేక, బీతరాగపిషయం = రాగాడులుకేసి ప్తజ్ఞషూూర్తలయిన 
7) నం. 
ల toy త లా టట elm Gos ఆ అణ, గ్గ శా 2. 3 భా — క ల tlns . నే a ణి 
43)673 “రుల 15055) ఒపషయముగాగల, చిత్తడు = ae; జ్థకపదభ్చగు 
ఎ కళ ధల 

భొందుససి యడ్ధము. 


నద లా లో he 
తపమునకు 


కట 2 5 
, fm టు అతి ఉల్యా అరం ఆట pa My sf lanl fof ల 
రాగ యజ డులు లేని మద అరుం cw తదు లే 
0 క) లాల - 


CREA తయా of na పా ల Ld న 2. sf of 720 4h Pn 
బడయజెబునర్జూ లాగి చిత్తము సమాహాత మగునససి &72)043. 


స్పప్పనిడ్రా జ్ఞాణాలంబిసం జా 38 
బా = తేక. హౌ... సము = hE (కలి లోని జాసద 
క = OS, C07): = €0905 = OL 05j232 కలు) ఈగ (063౫) 
Ubon జ్హానము విషయముగాగల చిత్తము స్థిరపడుసు. 
బ్‌ Sani 3 ॥ ౨ 4 
కలలో డేడేని తొక విచిత్ర దృళ్యముసు చూచుట సామాన్యము. 
అలీ దశమునండు చికమును నిలుపుటచేతను చిత్తము సమాహితము 
స కం ర 3 
5 ప స్త 2. ల ఎట శ / స్ట సుజా 
కాగలడు. ఇట్లే సుభిముగ సిడ్రించి లేచిన తదుపరి బుభిముగ సిద్రించిినిని 
ళ్‌ ళ్‌ టే. ళ్‌ న్‌ EIN ట్ర 4 fe వ్‌ 0 Vo Te. af 
తోచును. ఆట జ్హానముసండు చిత్తమును నిలుపుటచేతను చిత్తము సహాహిత 
అజో గ 
oo ఖా. 


యధథాభీదుతధ్యానా ద్వా 39 


44 


తా =. a0, Aad Oh PS IY, 
gy 25 జక, యథా DTT = ఏడేసి 194345900 ఒపషయమునసు 


ధ్యాఒించుటదలసను చిత్తము స్థితపదము సందును. 
/ అల లూ 0 "Za 1A am thm, 
నాజి చ([కపణ, జాడ లయం భు, మూర్చ బోత 635 స్ప్తగం 
| న ॥ య రారా. # fel. 
TSO ISS SET), చంద్రసూర్యాడి ప్రాకృతిక విషయములండుగాగు EID 
0m గత Ua లో ల 
DO భానాడుల నొనరూటవలస నది సమాహితము కాగలదని భాపము. 
జ PO ATMs వా Dd 
iM ఇట్లా చిక్తసపూబాతమునకు వలయు నుపాయము లగికములు 
"7, శ Ds; 2 త త్య త్‌ త s/o తల ry ( 
cp p WAGE), పరిపక్వాభస్థను డజెలిపికొనువిధమును పర్జించుచున్న్చాడు. 


Scanned by CamScanner 


28 యోగదర్శనము 


పరమాణు పరమమహాత్వాంతో2 స్య వశీకారః 40 

అస్య = చిత్తము నిలుపుట కొజకు ఉపాయముల ద్వారమున 
యత్నించుయోగియొక్క చిత్తమునకు, పరమాణుపరమ మహత్వాంతః = 
సూక్ష్మమున ప్రవేశింపజేసిన పరమాణువువజకును, స్టూలమున ప్రవేశింపజేసిన 
పరమమహత్వ పరిమాణమునకు ఆశ్రయమయిన ఆకాశమువటకును, 
వశీకారః = స్థిరత కలుగుటలో నాటంక ముండనేరదు. 

ఏదో యొక విషయమున మాత్రము చిత్తము స్థిరమగును. మటియొక 
విషయముకాదు, అను నియయములేక - స్థూలసూక్ష్యభేదము లేక - కోరిన 
విషయములందెల్ల చిత్తము స్థిరమై - సమాహితమయిననాడు చితెకాగ్రత 
పరిపక్వమైన ట్లెంచవలయును. అటుపై యోగి చిత్తస్థితికై యత్నింపవలసిన 
యవసర ముండదని భావము. 

అవ।। ఇట్లా యా విషయములందు చిత్తము ఏకా(గ్రము - 
సమాహితమైనపు డేవిషయమున నెట్టి సంప్రజ్ఞాతసమాధి కలుగగలదో 
వర్ణించుచున్నాడు. 

క్షీణవృత్తే రభిజాతస్యేవ మణేర్‌ గ్రహీతృ గ్రహణ 

గ్రాహ్యేషు తత్‌స్థ తదంజనతా సమాపత్తిః 41 

అభిజాతస్య = కులీనమైన - సహజముగా నిర్మలమైన, మణేరివ =. 
స్పటికమువలె, క్షీణవృత్తేః = అభ్యాస వైరాగ్యముల ద్వారమున తామస రాజస 
వృత్తుల నన్నింటిని దూరముచేసి నిర్మలముచేయబడిన చిత్తసత్వమునకు 
గ్రహీతృగ్రహణ గ్రాహ్యేషు = (అస్మిత, ఇంద్రియములు, విషయములు) 
అభ్యాసక్రమమున చెప్పినచో = శబ్బాది విషయములు, ఇంద్రియములు, 
ఆస్మితఅను నిట్టి విషయములందు, తత్‌స్థ తదంజనతా = పై విషయములందు 
స్థిరముగానుండుటవలన - ఆయా విషయాకారములు కలిగియుండుటవలన 
వానియాకారముగల, సమాపత్తిః = సంప్రజ్ఞాత సమాధి కలుగును. 

స్వచ్చమైన సృటికమునకు సమీపమున రంగులుగల పుష్పములున్నపు 
డా సృటికము తన రూపమును విడిచి ఆయా పువ్వులరంగులతో కూడి 
యెజుపుగాను, పసుపుగాను ప్రకాశించును. అట్లే అభ్యాసాదుల ద్వారమున 
చిత్తమునందలి రాజస తామసవృత్తులు నశింపగా నా చిత్తము సత్వగుణముతో 
క్రమముగా రూపరసాది విషయములందును, వానిని గ్రహింప సాధనములైన 


Scanned by CamScanner 


సమాధి పాదము 29 


యింద్రియములందును, గ్రహీత యనబడు అస్మితయందును నిలుపబడి 
వానియాకారముకలదై ప్రకాశించును. అట్టియెడ చిత్తమున రాజస తామస 
వృత్తులుండక సాత్త్వికవృత్తి మాత్రముండును. అభ్యాని ముందు 
శబ్దాదిస్థూలవిషయములం దట్టి వృత్తి సంపాదించును. అటుపై సూక్ష్మములయిన 
యింద్రియములందు చిత్తమును నిలిపి వాని యాకృతిని సంపాదించును. 
అటు తరువాత నంతకంటె సూక్ష్మమైన అస్మిత (చిత్తవృత్తులు తనవే 
యనుకొనెడిస్థితి) యందు చిత్తమును నిలిపి చిత్తమునకు అస్మితాకారత 
సంపాదించును. ఇట్లాయా శబ్దాది విషయములకు, ఇంద్రియములకు, అస్మితకు 
సంబంధించిన చిత్తము యొక్క సాత్విక పరిణామమే సంప్రజ్ఞాత సమాధి 
యనబడును. 

శబ్దాది విషయములు గ్రహింపదగినవి. కాబట్టి వీనిని గ్రాహ్యము 
లందురు. ఈ గ్రాహ్యములును స్థూలములు, సూక్ష్మములు నని రెండు విధములు. 
స్థూలములయిన గ్రాహ్య విషయములందు నేర్పడు చిత్తసాత్విక పరిణామము 
వితర్మానుగత సంప్రజ్ఞాత సమాధి యనబడును. సూక్ష్మగ్రాహ్య విషయములం 
దేర్చడు చిత్తసాత్విక పరిణామము విచారానుగత సంప్రజ్ఞాత సమాధి 
యనబడును. 

విషయములను గ్రహించుట కుపయోగించును. కాబట్టి ఇంద్రియములు 
(చక్షురాదులు) గ్రహణము లనబడును. ఇట్లు చక్షురాది గ్రహణములందు చిత్తము 
నిలుపుటచే నట నేర్పడు చిత్తసాత్విక పరిణామము ఆనందానుగత 
సంప్రజ్ఞాతసమాధి యనబడును. 

విషయాదులను గ్రహించు అస్మిత (దృక్‌దర్శన శక్తుల యేకాత్మత) 
గ్రహీత యనబడును. అట్టి గ్రహీతయనబడు అస్మితయందు చిత్తము నిలువగా 
నేర్పడు అస్మితాకార సాత్వికృష్ణరిమము అస్మితానుగత సంప్రజ్ఞాత సమాధి 
యనబడును. ఇట్లు సంప్రజ్ఞాత సమాధి నాలుగు విధములు. ఈ పాదముననే 
పదునేడవ సూత్రమున (వితర్మ,...సంప్రజ్ఞాతః) సంప్రజ్ఞాత సమాధి నాలుగు 
విధములని చెప్పబడినది. ఈ సూత్రమున గ్రహీత్ళ, గ్రహణ, విషయభేదమున 
మువ్విధములని చెప్పబడినట్లు సామాన్యముగ తోచును. కాని విషయములను 
స్థూల సూక్ష్మములుగ విభజించి ఆయా ఆకారపరిణితులను రెండుగ లెక్కించిన 
పూర్వాపరవిరోధముండజాలదు. శబ్బాది విషయములు గ్రాహ్యములయినట్లు 


Scanned by CamScanner 


30 యోగదర్శనము 


ఇంద్రియములును, అస్మితయుగూడ వానియందు చిత్తము నిలుపునపుడు 
గ్రాహ్యములేయగును. ఇట్లు గ్రహీతృ గ్రహణ, గ్రాహ్యములన్నియు గ్రాహ్యములే 
కాబట్టి సామాన్యముగ సంప్రజ్ఞాత సమాధి గ్రాహ్యవిషయకమై యొక్కటిగానే 
యెంచబడును. అవాంతరభేదములను గుర్తించినపుడు చతుర్విధము లగునని 
భావము. 

అవ॥ గ్రాహ్యవిషయమునకు సంబంధించిన స్థూలసూక్ష్యభేదముల వలన 
సంప్రజ్ఞాత సమాధి రెండు విధములు. అందునను రెండు భేదము లుండుటచే 
సవితర్మము, నిర్వితర్మము, సవిచారము, నిర్విచారము నని నాలుగు 
విధములగుచున్నది. అఃదు స్టూల గ్రాహ్య విషయము గల సవితర్మ సంప్రజ్ఞాత 
సమాధి లక్షణము వర్ణించుచున్నాడు. 

శబ్దార్థ జ్ఞానవికల్లైః సంకీర్ణా నవితర్మా సమాపత్తి ః 42 

శబ్బార్ధజ్ఞానవికల్పైః = శబ్దము, అర్థము, జ్ఞానము అను నీ మూడును 
(అభిన్నములు) ఒకటిగా తోచినందున, సంకీర్ణా = మిశ్రమముగా - అభిన్న 
విషయకమైన, సమాపత్తిః = సమాధి, సవితర్మా = సవితర్మ మనబడును. 

(శోత్రేంద్రియముచే గ్రహింపదగు ధ్వనియొక్క పరిణామభేదము శబ్దము. 
సామాన్యమునకు (ఘటత్వగోత్వాదులకు) ఆశ్రయమైన వ్యక్తి అర్ధము. అట్టి 
వ్యక్తి విషయకమైన శబ్దమువలన జనించిన బుద్ధివృత్తి జ్ఞానమనబడును. 

సంప్రజ్ఞాత సమాధి చిత్తముయొక్క సాత్వికవృత్తియని పూర్వమే 
చెప్పబడినది. ఇట్టి చిత్తవృత్తికి బాహ్యమున గ్రాహ్యములనబడు స్థ్టూలములయిన 
గోవు, ఘటము మున్నగు వస్తువులు విషయములయినపుడు ఆయా గో ఘటాది 
విషయములు మున్నగు స్వవాచకశబ్దము, శబ్దసంకేతస్కృతి, స్వవిషయకజ్ఞానము 
నను వానితో గూడి జలదుగ్గములవలె నభిన్నములై మిశ్రమములుగా 
భాసించును. అట్టి చిత్తస్థితి సవితర్మ సంప్రజ్ఞాత సమాధి యనబడును. 

లోకమునగల వస్తువులన్నియు శబ్దములచే వ్యవహరింప బడుచుండును. 
వ్యవహరించువారి కా వస్తువులకు, శబ్బములగుగల సంబంధమును 
తెలిసియుండును. నిత్య వ్యవహారమువలన వస్తువు తెలియుటతోబాటు దాని 
తెలుపు పదము, ఆ పదమున కా వస్తువుతోగల సంబంధము, ఈ వస్తువియ్యది 
యనుజ్ఞానము నన్నియు కలుగుచుండును. ఇయ్యవి వేజువేలుగా నుండక 
అన్నియు కలిసి యొకే క్షణమున భాసించుచున్న ట్లుండును. రాజన తామస 


Scanned by CamScanner 


సమాధి పాదము 31 


వృత్తులు లేక కేవలము సాత్వికవృత్తి చిత్తమున నున్ఫపు డిట్టి శబ్దార్థ జ్ఞానములతో 
గూడిన బాహ్యస్యూలవస్తువిషయక భావము సవితర్మ సంప్రజ్ఞాత సమాధి 
యనబడునని భావము. 

అవ॥ స్థూలగ్రాహ్య విషయమునకు సంబంధించిన నిర్వితర్మ సం ప్రజ్ఞాత 
సమాధి : 

సృతిపరిశుద్ధా స్వరూపశూన్యే 
వార్థమాత్రవిర్భాసా నిర్వితర్మా 43 

“'సమాపత్తి* అను పద మీ సూత్రమున అన్వయించును. స్మృతి పరిశుద్దా 
= శబ్దసంకేతమునకు సంబంధించినస్మృతి తొలగిపోగా, (శబ్దమును, జ్ఞానమును 
ఉపస్థితములుకావు) అట్టియెడ, అర్ధమాత్రవిర్భాసా = గోవు, ఘటము మున్నగు 
వస్తువులు మాత్రము ప్రకాశించుస్టితి, స్వరూపశూన్యేవ = వస్తువుయొక్క (ఈ 
వస్తు వియ్యది యను జ్ఞాన) స్వరూపము గూడ లేనట్లుండునది నిర్వతర్మ 
సంప్రజ్ఞాతసమాధి యనబడును. 

సవితర్క సమాధియందు ప్రతిభాసించు స్టూలవస్తువు (గో ఘటాదులు) 
నందు వృద్ధవ్యవహారాదులవలన తెలియు శబ్బశక్తికి సంబంధించిన 
స్కృతితోబాటు శబ్దమును, జ్ఞానమును గలినియుండును. నిర్వతర్క 
సమాధియందు అభిధావృత్తియనెడి సాంకేతికస్కృతి యుండదు. అట్టియెడ 
వస్తుబోధక శబ్దమును, “ఈ వస్తు వియ్యది” యను జ్ఞానమును రెండునుగూడ 
అస్ఫుటముగా భాసించును. ఉండియు లేనట్లుండునని భావము. కాబట్టి వస్తువు 
మాత్రము స్ఫుటముగా భాసించును. ఇట్టి శుద్ధసాత్విక చిత్తవృత్తియే నిర్వితర్క 
సమాధి యనబడునని తాత్పర్యము. 

ఈ సమాపత్తి (సంప్రజ్ఞాత సమాధి), నిర్వికల్పమై (శబ్దముతోను, 
జ్ఞానముతోను, మిశ్రితముకాక) అర్థము (వస్తువు) మాత్రము భాసించును కాబట్టీ 
పరప్రత్యక్షమనబడును. సమాధి సిద్ధులైన ఆచార్యు లీ సమాపత్తి ద్వారమున 
సద్రూపమయిన అర్థమును (వస్తువు) ప్రత్యక్షమొనర్చుకొని శబ్దజ్ఞానములతో 
చేర్చి యుపదేశింతురు. 

అవ॥ సూక్ష్మగ్రాహ్య విషయకములైన సవిచార, నిర్విచార, సంప్రజ్ఞాత 
సమాధుల లక్షణములు: 


Scanned by CamScanner 


32 యోగదర్శనము 


ఏతయైవ సవిచారా నిర్విచారా 
చ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా 44 
ఎతటైంవ = పూర్వము వర్ణింవబడిన సవితర్మ నిర్వితర్క 
సం(ప్రజ్ఞాతసమాధి లక్షణముల ద్వారముననే, సూక్ష్మ విషయా = 
సూక్ష్మవిషయములు ఆలంబనముగా గల, సవిచారా నిర్విచారా చ = సవిచార 
సంప్రజ్ఞాత సమాధియు, నిర్విచార సంప్రజ్ఞాత సమాధియును, వ్యాఖ్యాతా = 
లక్షణపూర్వకముగా వ్యాఖ్యానము చేయబడిన ట్లెంచవలయును. 
స్టూలగ్రాహ్య వస్తువులకు కారణములు స్టూలములయిన పంచ 
భూతములు. అట్టి స్థూల పంచభూతములకు సూక్ష్మకారణములు 
పంచతన్నాత్రములు, పంచతన్మాత్రములవలన నాయా దేశకాలములందు 
స్టూలములయిన ఘటపటాది వస్తువులు అభివ్యక్తములు - (పకటములు - 
ఉత్పన్నములగును కాబట్టి సూక్ష్మగ్రాహ్యములగు తన్మాత్రలు దేశ కాల, | 
కారణముల యనుభవములతో గూడి, అభివ్యక్తములగు ఘటపటాదులు | 
ధర్మములుగా గలిగియుండును. ఆ తన్మాతలయందు ఏర్పడు శబ్దార్ధజ్ఞానములతో 
గూడిన శుద్ధసాత్విక చిత్తవృత్తి సవిచార సంప్రజ్ఞాతసమాధి యనబడును. దేశకాల 
కారణముల యనుభవములతో నసంబద్ధములయి, అభివ్యక్తములగు 
ఘటపటాదులు ధర్మముగాగల సూక్ష్మగ్రాహ్య విషయము (తన్మాత్ర) లందు 
శబ్దార్ధజ్ఞాన మిశ్రమముకాక కేవల తన్మాత్ర రూపమైన అర్ధమును భాసింపజేయు 
సాత్విక చిత్తవృత్తి నిర్విచార సంప్రజ్ఞాత సమాధి యనబడును. 
సవిచార, నిర్విచార సంప్రజ్ఞాత సమాధులందు చిత్తమునకు 
ఆలంబనము సూక్ష్మవిషయములని యీ సూత్రమున నిర్ధేశింపబడినది. దీనిని 
బట్టి సవితర్క నిర్వతర్మ సంప్రజ్ఞాత సమాధులు స్టూల విషయములు గలవిగా 
పూర్వసూత్రమున వ్యాఖ్యానము చేయబడినట్లు తెలియనగును. 
అవ॥ సవిచార నిర్విచార సంప్రజ్ఞాత సమాధులందు (గ్రహింపబడు 
సూక్ష్మ విషయము లెంతవజకు గ్రహించవలయునన్న : 
సూక్ష్మవిషయత్వం చాలిజ్ఞ పర్యవసానమ్‌ 45 
సూక్ష్మ విషయత్వం చ = సవిచార నిర్విచార సమాధులకు చెప్పబడిన 
సూక్ష్మవిషయత్వం, అలిజ్ఞ పర్యవసానమ్‌ = (ప్రకృతి యంతముగా గలదిగ 
నెంచవలయును. 


ఆ 


Scanned by CamScanner 


సమాధి పాదము 88 


సవిచారనిర్విచార సంప్రజ్ఞాతసమాధి యందు చిత్తమునకు 
(గాహ్యములుగా పంచతన్మాత్రములు (సూక్ష్మ భూతములు) చెప్పబడినవి. 
చిత్తము సూక్ష్మభూతములనబడు పంచతన్మాత్రములందు నిలుపబడునని 
భావము. పంచతన్మాత్రముల కంటెను సూక్ష్మమైనది అహంకారము. దానికంటెను 
సూక్ష్మము మహత్తత్వము అంతకంటెను సూక్ష్మము ప్రధానము - ఆలింగము 
- (ప్రకృతి. ఇట్లు యోగి పంచతన్మాత్రములకంటెను క్రమముగా సూక్ష్మాతి 
సూక్ష్మములయిన అహంకారాదులందు చిత్తమును నిలుపుచు నన్నిటికంటెను 
సూక్ష్మమైన ప్రధానమునందును చిత్తమును నిలుపుచు నన్నింటికంటెను సూక్ష్మమైన 
ప్రధానమునందును చిత్తము నిలిపి సంప్రజ్ఞాత సమాధిని సంపాదించును. 
చిత్తమున కాలంబనముగా (గ్రాహ్యముగా) నుండు వస్తువులలో ప్రధానము 
కంటె సూక్ష్మమైన వస్తువు మటియొకటి లేదని భావము. 
తా ఏవ సబీజః సమాధిః 46 
తా ఏవ = పూర్వము వర్ణించిన నాలుగు విధములయిన (సవితర్మ 
నిర్వితర్క సవిచార, నిర్విచార) సమాపత్తులు - సమాధులు, సబీజః = సమాధిః 
= సంప్రజ్ఞాత సమాధి - సంప్రజ్ఞాత యోగము. 
సవితర్మాది చతుర్విద సమాధులు సంప్రజ్ఞాత సమాధి యనబడునని 
భావము. 
సంప్రజ్ఞాత సమాధియే సబీజ సమాధి యనబడును. బీజమనగా 
ధ్యేయము. సంప్రజ్ఞాత సమాధి యందు ధ్యేయము - ఆలంబము - ఒకటి 
యుండును. కాబట్టి సబీజసమాధి యనబడునని తెలియునది. 
అవ॥ అట్టి చతుర్విద సమానపత్తులలో : 
నిర్విచార వైశారద్యే౭_ధ్యాత్మ ప్రసాదః 48 
నిర్విచార వైశారద్యే = నిర్విచార సమాపత్తికి సంబంధించిన విశారదత్వ 
మేర్ప్చడినపుడు, అధ్యాత్మ ప్రసాదః = ప్రజ్ఞాప్రసాద మేర్చడును. 
రజస్తమోగుణముల యాధిక్యము అశుద్ధి యనబడును. అయ్యదియే 
యావరణమనెడి చిత్తమలము. ఈ మలము తొలగగా చిత్తసత్త్వము 
ప్రకాశాత్మకమగును. రజస్తమములచే నభిభూతముకాని - ఆవరింపబడని 
ప్రకాశాత్మక చిత్తసత్వ్వము యొక్క స్వచ్చమైన స్థితి ప్రవాహము వైశారద్య 
మనబడును. 


Scanned by CamScanner 


34 యోగదర్శనము 


తన్మాత్రములు మొదలుకొని క్రమముగా ప్రధాన పర్యంతము సూక్ష్మ 
విషయములందు రాజస తామస రూప మాలిన్య రహితమైన (బుద్ధి) చిత్తసత్వ 
ప్రవాహము స్థిరమైనపుడు - నిర్విచారవైశారద్య మేర్చడినపుడు యోగికి 
వ్యవహితము (అడ్డంకు కలిగిన వస్తువు) విప్రకృష్ణము (దూరమున నుండునది), 
స్టూలము, సూక్ష్మము, సామాన్యము, విశేషము నను భేదము లేక ఉన్న 
వస్తువులన్నియు సాక్షాత్మారములగును. ఇదియొక విశిష్ట చిత్తవృత్తి. దీనినే 'స్ఫుట 
ప్రజ్ఞాలోకి మందురు. ఇది “ప్రజ్ఞాప్రసాది మనియు ననబడును. 

“ప్రజ్ఞా ప్రసాద మారువ్యోశోచ్యః శోచతోజనాన్‌ 

భూమిష్టానివ శైలస్థః సర్వాస్రాజ్ఞో2_ నుపశ్యతి” 

పర్వతము నెక్కినవాడు భూమిపై నుండు జనులను చూచునట్లు, 
ప్రాజ్ఞుడు (యోగి) ప్రజ్ఞాప్రసాదమునుపొంది శోకరహితుడై యితర ప్రాణులను 
తాషత్రయపరీతులనుగా తెలిసికొనును. 

ఈ నిర్విచార సమాధివలన నేర్చడు వైశారద్యమే “సత్వపురుషా న్యతా 
ఖ్యాతికి” పరమోపాయము. దీనికంటె పురుష (ప్రకృతి వివేకమునకు 
వేటొకండుపాయము లేదు. నిర్విచార వైశారద్యమును పొంది, యధ్యాత్మ 
ప్రసాదము కలవాడై, యోగి ప్రకృతిని, దాని కార్యజాతమును వేటువేణుగా 
తెలిసికొని వానికంటె పురుషుడు (జీవాత్మ) భిన్నుడని యెటుగును. అందు 
వలననే యధ్యాత్మ ప్రసాదము స్ఫుటప్రజ్ఞాలోకమనియు, ప్రజ్ఞాప్రసాదమనియు, 
సమాధి ప్రజ్ఞయనియు, బుతంభరా ప్రజ్ఞయనియు, సత్వపురుషాన్యతా ఖ్యాతి 
యనియు ననేక నామములతో చెప్పబడును. ఇయ్యది నిర్విచార సం్రజ్ఞాత 
సమావత్తి వలననే కలుగును. కాబట్టి నిర్వచార సమాపత్తి యితర 
సమాపత్తులకంటె శోభనమని భావము. 

బుతంభరా తత్ర ప్రజ్ఞా 48 

తత్ర = నిర్విచార వైశారద్యము కలిగినపుడు, యోగికి కలుగు, ప్రజ్ఞా 

= సమాధి ప్రజ్ఞ, బుతంభరా = బుతంభర యనబడును, బుతం = శబ్ద 

జ్ఞానాదులతో మిశ్రమముకాని సద్వస్తువును, బిభర్తి = విషయముగా ధరించునది 

బుతంభర యనబడును. సత్యమునే తెలుపునది కావున విపర్యాస మొకింతయు 
నుండదని భావము. 


Scanned by CamScanner 


సమాధి పొదము 3b 


అప॥ నిర్విచారసమాపత్తి శబ్ధమునకును, అనుమానమునకును, 
విషయములగు వస్తువులకు సంబింధించిస భాపస యగుటచే దాసిపలన నేర్చడు 
సమాధిప్రజ్ఞయు నా యా విషయములకు సంబంధించినదేయగును. కాని 
ప్రత్యక్ష విషయమెట్లు కాగల దన; 

(శుతానుమాన ప్రజ్ఞాభ్యా మస్యవిషయా విశేషార్థత్వాత్‌ 49 

(శుతానుమాన ప్రజ్ఞాభ్యామ్‌ = శాస్త్ర శ్రవణము వలన కలిగిన (ప్రజ్ఞ 
(శ్రుత ప్రజ్ఞ. అనుమానమువలన కలిగిన ప్రజ్ఞ అనుమాన ప్రజ్ణ, వీని రెంటికంటె 
సమాధి ప్రజ్ఞ, అన్యవిషయా = భిన్న విషయము కలదిగా నెంచపలయుసు. 
కారణమేషమన, విశేషార్థత్వాత్‌ = అర్థవిశేషము విషయముగా కలదగుటవలన 

(శుతానుమానము లన నిట శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణము 
నని భావము. ఈ రెండు ప్రమాణముల వలన తెలియు జ్ఞానము వస్తు సామాన్య 
విషయకమై యుండును. శాస్త్రముగానీ, అనుమానముగానీ విశేష వస్తువును 
బోధింపక వస్తు సామాన్యమును బోధించునని భావము. 'ఈ శబ్దము వలన నీ 
యర్థము (వస్తువు) తెలిసికొానదగును అను శబ సంకేతము ఏదో యొక 
వస్తువును మాత్రము తెలుపక ఆ పస్తు సామాన్యమును (జాతిని) తెలుపును. 
గో శబ్ధము పలన గోజాతి గ్రహింపబడును కాని ఏదో ఒక గోవు కాదు. ఇట్లే 
అనుమానము (హేతువు) వలన కలుగు జ్ఞానమును సామాన్య విషయకమై 
యుండును. ధూమషప్రాప్తి వలన (ధూమ హేతుజ్ఞానమున్ను కలుగు అగ్ఫిజ్ఞానము 
సామాన్య విషయకమే కాని యేదో యొక విశిష్టమగు అగ్ని విషయకము 
కాజాలదు. ఇట్లు శబ్బానుమాన (ప్రజ్ఞలు రెండును సామాన్య (జాతి) 
విషయకములని తేలుచున్నది. కాని, సమాధిప్రజ్ఞ యట్లుకాక ఏ వస్తువున 
చిత్త సమాపత్తి కలుగునో ఆ వస్తు విశేషము నయ్యది సాక్షాత్మరింపజేయుచు 
శుతానుమానముల కంటె భినృవిషయకమగుచున్న్చది. ఇట్లు సమాధి ప్రజ్ఞ 
ప్రత్యక్షాత్మకమగుటచే (ప్రత్యక్ష విషయమని భావము. 

అవ॥ శబ్బాది విషయముల ననుభవించుటచే నేర్చడిన అనాది వాసనలు 
శత్రువులుగా నుండగా సమాధి ప్రజ్ఞ స్థితి పదము నెట్లు పొందగలదు? 
సంసారమునకు నిమిత్తములయిన క్లేశకర్మాశయముల నెట్లు నిరోధింపగలదు? 
అనగా ; క 


Scanned by CamScanner 


36 యోగదర్శనము 


తజ్జః సంస్కారో£_ న్య సంస్కార ప్రతిబంధీ 50 
తజ్జః = నిర్వచార సంప్రజ్ఞాత సమాధి వలన కలిగిన, సంస్మార్య = 
సంస్కారము, అన్యసంస్మార ప్రతిబంధీ = ఇతర సంస్కారములను రేకెత్తనీయదు. 
చిరకాలమునుండి శబ్దాది విషయముల ననుభవించుటచే నేర్చడిన 
సంస్కారములు ఆయా ప్రమాణాది వృత్తుల ద్వారా రేకెత్తుచుండును. కాని 
వస్తుతత్వ్వము నెజుగక యేర్పడిన సంస్మారముగుటచే నయ్యవి బలహీనములై 
సమాధి ప్రజ్ఞవలన (వస్తుతత్వము ప్రత్యక్షమగుటచే) గలిగిన సబల సంస్మారముచే 
జయింపబడును. అందువలన నవి రేకెత్తజాలవు. వాని వలన కలుగు 
జ్ఞానములిట్లు నిరుద్ధములగును. సమాధి ప్రజ్ఞవలన గలిగిన సంస్మారము 
క్రమముగా స్థిరపడి సంసారమునకు నిమిత్తములయిన క్లేశకర్మాది వాసనలు 
బొత్తిగా నిరోధింపబడును. క్లేషకర్మాది వాసనలు నిరోధింపబడినను, సమాధి 
ప్రజ్ఞ వలననేర్పడిన సంస్మారముండును. కాబట్టి యది సంసారహేతు వేల 
కాదు? అన జనదు. సంస్మారవంతమగు చిత్త కార్యములు రెండు. ఒకటి 
శబ్దాది విషయ భోగములను కలిగించుట. రెండు వివేక ఖ్యాతిని కలిగించుట. 
క్లేశకర్మాది నంస్కారయుక్షమైన చిత్తము శబ్బాది విషయముల 
ననుభవింపజేయును. అట్టి వాసనలు నిరుద్ధములగుటచేత (సమాధి ప్రజ్ఞవలన 
జనించిన సంస్కారమువలన) శబ్దాదుల ననుభవింప జేయజాలక సంసార 
హేతువు కాజాలదు. సమాధి ప్రజ్ఞాజన్య సంస్మారముతో గూడిన చిత్తము 
వివేకఖ్యాతిని కలిగించును. ఇట్లు చిత్త కార్యములు రెండును ముగియుటచే 
చిత్తము సాధికారము కాదు. సాధికార చిత్తమే సంసారహేతువని పూర్వమే 
వర్ణించియున్నాము. 
అవ॥ సమాధి ప్రజ్ఞయును, దాని సంస్మారమును నుండగా నిర్భీజ 
సమాధి కలుగు విధ మెద్ది? అన : 
తస్యాపి నిరోధే సర్వనిరోధాత్‌ నిర్భీజః సమాధిః 51 
తస్యాపి = ప్రజ్ఞ, దాని వలన నేర్చడిన సంస్కారము అను రెండును, 
నిరోధే = విలయము కాగా, సర్వనిరోధాత్‌ = వ్యుత్ధాన సంస్మారములును, 
ప్రజ్ఞయు ప్రజ్ఞాజన్య సంస్మారములును నన్నియు నిరోధింపబడుటవలన, నిర్భీజః 
= వాసనలనెడి బీజములేని -నిరాలంబనమయిన, సమాధిః = చిత్తము యొక్క 


Scanned by CamScanner 


సమాధి పాదము 37 


యవస్థావిశేషము - అసంప్రజ్ఞాత సమాధి యేర్చడును. 

నిర్విచార వైశారద్యము - (జ్ఞాన (వసాదము) వలన 
పరవైరాగ్యమేర్చడును. దానివలన సంప్రజ్ఞాతసమాధి కలుగు ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞవలన 
కలిగిన సంస్కారము రెండును నశించును. ఇట్లు సంస్కారములన్నియు 
విలయముకాగా నేర్చడు చిత్తస్థితి అసంప్రజ్ఞాత సమాధి యనబడును. 
ఇయ్యదియే నిర్వికల్ప సమాధి. కైవల్యము నభిలషించువారి కియ్యది సర్వదా 
ఉపాదేయము. 

నిర్వికల్ప సమాధిని సంపాదించినవారి చిత్తము ప్రకృతియందు 
లీనమైపోవును. జీవాత్మ స్వస్వరూపముననుండి, పరమాత్మను సాక్షాత్కారము 
చేసికొని, పరమాత్మ స్వరూపమగు నానందము ననుభవించుచు శుద్ధుడు, 
ముక్తుడు, కేవలుడు నగును. 

'యదా పళ్యః పళ్యతే రుక్మవర్ణం 

కర్తార మీశం పురుషం (బ్రహ్మ యోనిమ్‌ 

తదా విద్వాన్‌ పుణ్యపాపే విధూయ 

నిరంజనః పరమం సామ్య ముపైతిః 

(ముం. 3.1.3,) 
సమాధి పాదము 


జ శీ 
Scanned by CamScanner 


3 యోగదర్శనము 


యోగ దర్శనము 


సాధన పాదము 

చిత్తశుద్ధిగలవారు ప్రథమ (సమాధి) పాదమున చెప్పబడిన యోగమును 
సాధింపగలుగుదురు. చిత్తశుద్ధిగలవారికే యోగసాధనములైన అభ్యాస 
వైరాగ్యములు రెండును సాధ్యములు. కాని విక్షిప్త చిత్తులకు రాగద్వేషాది 
చిత్తకషాయము లెక్కుడుగా గలవారికి అభ్యాసవైరాగ్యములు సులభములు కావు. 
కాగా వారికి సమాధిపాదమున వర్ణించిన యోగము లభింపదు. కాబట్టి 
చిత్తశుద్ధిలేని మందబుద్భులు యోగయుక్తులగుటకును, అందులకై యభ్యాస 
వైరాగ్యములను సంపాదించుటకును ననువగు చిత్తశుద్ది సాధనములనీ 
పాదమునందు వమువార్ని వివరముగా వర్థింవదలచి ముందుగా 
నల్పాయాససాధ్యమగు క్రియాయోగమును చెప్పుచున్నాడు. 

తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః 1 

తపః........నాని = తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, 
క్రియాయోగః = క్రియాయోగమనబడును. 

శీతోష్టాది ద్వందములను సహించుట, హితము మితము నైన 
ఆహారమును గ్రహించుట మున్నగునవి తపస్సు. ఇట్టి తపస్సు చేయని వానికి 
యోగము సిద్ధింపదు. అనాది కర్మ క్లేశవాసనలచే చిత్రవిచిత్రముగా నుపస్థితమగు 
విషయజాలము వలన నేర్పడు చిత్త మాలిన్యము తపస్సు చేయని వారికి 
తొలగనేరదు. కాబట్టి తపస్సు క్రియాయోగమున చెప్పబడినది. ఈ 
తపశ్చరణమును శరీరమునందలి ధాతువులు విషమింపని విధమున 
నాచరింపవలయును. ధాతువైషమ్య మేర్చడు విధమున మితిమీటి తపశ్చరణ 
మొనర్చిన నయ్యది చిత్త ప్రసాదము కలిగించుటకు బదులు యోగమునకు 
ప్రతిబంధకమగును. 

పవిత్రులైన ప్రణవాదుల జపముగానీ, మోక్షశా(ప్త్రములయిన వేద - 
ఉపనిషదాదులు పఠించుటగానీ స్వాధ్యాయ మనబడును. 

పరమగురువైన జగదీశ్వరునందు సర్వకర్మల నర్చించి, కర్మఫలమును 
త్యజించుట యీశ్వర ప్రణిధాన మనబడును. 


Scanned by CamScanner 


<7 


సాధన పాదము 39 


ఇట్టి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నను మూడును 
క్రియాయోగమని భావము. వీని వలన చిత్తశుద్ధి యేర్చడును. యోగము సాధింప 
వీలగును. ఈ క్రియా యోగము వ్యుత్ధిత చిత్తులకు (చిత్తశుద్ధిలేని వారికి) 
సులభ సాధనము. 

అవ॥। క్రియా యోగ ప్రయోజన మేమన : 

సమాధిభావనార్థః క్లేశతమాకరణార్థ శ్చ 2 

క్రియాయోగము, సమాధిభావనార్థః = పూర్వపాదమున వర్ణించిన 
సమాధిని చిత్తశుద్ధిద్వారమున నుత్చన్నము చేయుటయే ప్రయోజనముగా గలది. 
క్లేశతనూకరణార్థశ్చ = మజియు సమాధికి విరోధములై, వివేకఖ్యాతి 
గలుగనీయని అవిద్యాది క్లేశములను తగ్గించుటయే ప్రయోజనముగా గలది. 

ఫలము నపేక్షింపకజేయు క్రియా యోగము అనాదిక్లేశకర్మవాసనలతో 
చిత్రమై యుండు చిత్తమాలిన్యము (పాపము) ను తొలగించును. చిత్తైకాగ్రత 
యనెడి సమాధిని సంపాదించును. సమాధి ప్రతిషక్షము (విరోధు) లైన అవిద్యాది 
క్లేశములను శిథిలమొనర్చి, వివేకఖ్యాతి వలన దగ్గబీజములవలె వానిని 
ప్రసవధర్ములుకాకుండ చేయును. కాబట్టి విక్షిప్త చిత్తు డీ క్రియాయోగమును 
తప్పక యభ్వసింపవలయునని భావము. 

అవ॥ క్రియాయోగమువలన శిధిలములగు క్లేశము లెయ్యవియన : 

అవిద్యా£_ స్మితా రాగద్వేషాభినివేశాః (పంచ) క్లేశాః 3 

అవిద్యా: క్లేశాః = అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, 
అభినివేశమునని క్లేశములైదు. వీనిని విపర్యములనియు నందురు. క్లేశము 
(కష్టము) ను కలిగించునవి కాబట్టి క్లేశములు. 

అవిద్యాది క్లేశములు వర్ధిల్లి గుణాధికారము (కార్యరంభ సామర్థ్యము) 
ను బలపఅచును. కార్యకారణ (్రోతస్సు నుద్భవింప జేయును. క్లేశకర్మములు 
పరస్పరము తోడ్పాడుతో జాతి, ఆయువు, భోగము ననెడి కర్మవిపాక 
(ఫల)ములను గలిగించును. కాబట్టి యత్నపూర్వకముగ క్లేశములను శిథిల 
మొనర్పవలయు నని భావము. 

అవ।॥। ఈ క్లేశములలో మూలమెద్ది యన : 

అవిద్యా క్షేత్ర ముత్తరేషాం ప్రసుప్తతను విచ్భిన్నోదారాణామ్‌ 4 


Scanned by CamScanner 


40 యోగదర్శనము 


ప్రసుప్తతను విచ్చిన్నోదారాణామ్‌ = ప్రభోదకములు లేనందున చిత్తమున 
శక్తి (సంస్కార) రూపమున నుండునవి “ప్రసుప్తములు' క్రియా యోగము చేత 
శిధిలము చేయబడినవి “తనువులు”; సజాతీయమో లేక విజాతీయమో యైన 
క్లేకాంతరముచే నభిభూతములయినవి (అణగి యుండునవి) '“విచ్చిన్నములు” 
(ఇయ్యవి భవిష్యత్మాలమున మరల వృత్తిరూపము నందుచుండును); విషయ ప్రాప్తి 
గలిగినపుడు వృత్తి రూపములనంది 'ఉదారములు” ననబడును. ఇట్లు 
ప్రసుప్తములు, తనువులు, విచ్చిన్నములు,ఉదారములు నని చతుర్విధ భేదములచే 
భిన్నములయిన, ఉత్తరేషామ్‌ = అస్మిత, రాగము, ద్వేషము, అభినివేషము నను 
నాలుగింటికి, క్షేత్రం = ఉత్పత్తిస్థానము, మూలము, అవిద్యా = అవిద్య, 

అస్మితారాగద్వేషాభినివేశము లను నాలుగు క్లేశములును అవిద్యయున్న 
నుండును. అవిద్య లేనపు డవి యుండవు. కాబట్టి యవిద్య అస్మితాదులకు 
మూలమని భావము. 

వివేకఖ్యాతి యేర్చడని కారణమున విదేహ (ప్రకృతిలయులయిన వారి 
చిత్తమున అస్మితాది క్లేశములు ప్రసుప్తములై యుండును(బీజభావమున 
నుండును) ఆలంబనము లభింపగానే మరల ప్రబుద్ధములగును. ప్రసంఖ్యానము 
(వివేకఖ్యాతి) కలిగినవారి క్లేశములు, దగ్గబీజము లంకురింప యోగ్యములు 
గానట్లు వస్తువుల యాలంబనము లభించినను ప్రబుద్ధములు కావు. 

ప్రతిపక్షభ్రావనలవలన అవిద్యాది క్లేశములు క్షీణములయి తనుత్వము 
నందును. ప్రతిపక్షభావన యన నిట క్రియాయోగము నభ్యసించుటయే లేక, 
సమ్యక్‌ జ్ఞానము (యథార్థజ్ఞానము) అవిద్యకు, భేదదర్శనము (ప్రకృతిపురుష 
వివేకము) అన్మితకు, ఉదాసీనత రాగద్వేషములకు, ఉవకారబుద్ధి 
అభినివేషమునకును ్రతిపక్షములని యెంచి వానిని సదా భావించుటవలన 
నవిద్యాది క్లేశములు క్షీణములగునని భావము. అవిద్యాదులలో ఒక క్లేశము 
సజాతీయమో విజాతీయమో యైన మణియొక క్లేశ మావిర్భవించుటచే 
విచ్చిన్నమగును. రాగమున్నపుడు (క్రోధము విచ్చిన్నమగును. ఇట్లే 
క్రోధమున్నపుడు రాగము విచ్చిన్నమగును. “ఒకానొక విషయమున రాగమున్నచో 
మటియొక విషయమున రాగము లేదినరాదు. అట భవిష్యత్తున గలుగగలదని 
భావము. చైత్రుడొక (స్త్రీయందు రక్తుడై యున్నాడనిన అన్యస్రీలయందు 


ట్లో 
Scanned by CamScanner 


సాధన పాదము 41 


విరక్తుడనికాదు. అనురక్త సీయం దతని రాగములబ్ధవృత్తి కలదనియు, 
అన్యప్రీలయం దది భవిష్యద్వత్తి కలదనియు నెంచవలయును. ఇట్లు 
భవిష్యద్వృత్తిగల క్లేశములు ఆ సమయమున ప్రసుప్తతను విచ్చిన్నరూపములలో 
నొక రూపమున నుండిన ట్లెంచవలయును. క్లేశములు విషయములందు వృత్తిని 
పొందినపుడు ఉదారము లనబడును. 

క్లేశములన్నియు అవిద్యాభేదములే. అవిద్యచే వ్యాప్తముకాని 
క్లేశమెండును లేదని భావము. అవిద్య (విపర్యయజ్ఞానము) ఉన్నపుడు 
క్లేశములుండి, అది లేకున్న నవి లేకుండుటయే యిందులకు ప్రమాణము. 

'ప్రసుష్తా స్తత్వలీనానామ్‌ తన్వవస్థాశ్చ యోగినామ్‌ 

విచ్చిన్నోదారరూపాళ్ళ క్లేశా విషయసంగినామ్‌” 

ప్రకృత్యాది సూక్ష్మతత్వములందు లీనులయిన విదేహ ప్రకృతిలయుల 
క్లేశములు ప్రసుప్తస్థితియందుండు ననియు, క్రియా యోగుల క్లేశములు 
క్షీణములయి యుండునినియు, విషయాసక్తుల క్లేశములు విచ్చిన్నో దార 
స్థితియందుండు ననియు వివేకము. 

అవ॥ అవిద్యా స్వరూప మెట్టిదన: 

అని త్యాశుచిదుః ఖానాత్మసు 
నిత్యశుచిసుఖాత్మ ఖ్యాతి రవిద్యా ర్‌ 

అనిత్యా.... నాత్పసు = అనిత్యము, అశుచి, దుఃఖము, అనాత్మ. 
వీనియందు గలుగు, నిత్య... ఖ్యాతిః = నిత్యము, శుచి, సుఖము, ఆత్మయను 
జ్ఞానము, అవిద్యా = అవిద్యయనబడును. 

ఖ్యాతి, బుద్ధి, జ్ఞానము సమానార్థకములు. అట్టిది కానిదానియం 
దట్టిదియని కలుగు జ్ఞానము అవిద్య యనబడును. నిత్యము కాని కార్యజగత్తును 
నిత్యమనియు, అశుచియైన దేహమును శుచి యనియు, సుఖములేని 
విషయభోగాదులను సుఖమనియు, ఆత్మకాని బుద్ధి, స్రీ, పుత్రాదులను 
ఆత్మయనియు నెంచుట (తెలిసికొనుట) యవిద్యయని భావము. (ధ్రువములుకాని 
పృథివిని, చంద్రనక్షత్రాదులతో గూడిన దినమును, దేవతలను ద్రువములని 
యెంచుట అవిద్య. 

“స్థానాద్‌ బీజాదుసష్టంభా న్నిస్యందాన్నిధనాదపి 

కాయమాధేయ శౌచత్వాత్‌ పండితా హ్యశుచిం విదుః 


Scanned by CamScanner 


42 యోగదర్భనము . 


దేహమును శుచియని లోకమెంచును. కాని, ఉత్పత్తిస్థానము ఉత్పత్తికి 
కారణమైన బీజము, పోషకరసములయిన అన్నపానాదులు, స్వేదాదులు, 
నిధనము మున్నగునవన్నియు శరీరమెంత జుగుపాకరమో తెలుపును. 
న్వభావమున నశుచిటై్లైన దేవామునకు శుచిత్వము జలాదులతో 
సంపాదింపవలసి యున్నందున పండితులు శరీరము నశుచిగా నెంచుదురు. 
ఇట్లే అపుణ్యమును పుణ్యమనియు, అనర్ధమును అర్ధమనియు నెంచుటయు 
అవిద్య యనబడును. 

అవిద్య యనేకవిధముల లోకమున రూపొందుచున్నను నాలుగు 
విధములైన యవిద్యయే యీ సూత్రమున వర్ణింపబడినది. ఇయ్యదియే 
ముఖ్యముగ క్లేశ సంతానమునకు మూలము. దీనిని కర్మాశయములకు 
కారణముగా నెంచవలయునని భావము. 

అవ॥ అవిద్యా స్వరూపమును జెప్పి యనంతరము రాగాదులకు 
హేతువైన అస్మితను వర్ణించుచున్నాడు. 

దృగ్ధర్భనశక్త్యో రేకాత్మతే వాస్మితా 6 
దృగ్ధర్భనశక్త్యోః = జీవాత్మ, బుద్ధి వీని రెంటియొక్క ఏకాత్మతేవ = 
ఏకాకారత, అస్మితా = అస్మిత యనబడును. 

దృక్‌శక్తిః = జీవాత్మ - పురుషుడు, దర్శనశక్తిః = బుద్ధి, ఈరెండు 
పదార్థములు అత్యంత విభిన్నములు. ఒకటి ఆత్మ. మణియొకటి అనాత్మ. 
అవిద్యవలన ననాత్మయిన బుద్ధియం దాత్మజ్ఞానము గలుగును. వాస్తవమునకు 
బుద్ధి యాత్మకాకున్నను ఆత్మవలె వ్యవహరింపబడును. ఇట్లు బుద్ధి పురుషుల 
యేకాత్మత - ఏకాకారత - వాస్తవముగాక యవిద్యా మూలకమని తెలుపుటచే 
సూత్రమున ఏకాత్మతా ఇవ అని ఇవ శబ్దము ప్రయోగింపబడినది. 

పురుషుడు భోక్తః బుద్ధి భోగ్యము: అని తెలుపుట కొకు దృగ్ధర్భన 
శబ్దములతోబాటు సూత్రమున శక్తిశబ్దము ప్రయోగింపబడినది. 

“అస్మిత యనెడి క్లేశమువలననే పురుషుడు తాను సుఖిననియు, 
దుఃఖిననియు, కర్తననియు, భోక్తననియు ననుకొనును. వివేకఖ్యాతి వలన 
అస్మిత తొలగి జీవాత్మ తన్ను బుద్ధికంటె సర్వదా భిన్నుడనని గుర్తించినపుడు 
ముక్తిపదము నందును. ఈ యస్మితా క్లేశమునే ఉపనిషత్మారులు హృదయగ్రంధి 
యందురు. వివేక ఖ్యాతిచే నీ గ్రంధి విడివడును. 


Scanned by CamScanner 


సాధన పాదము 43 


'భిద్యతే హృదయ గ్రంధి శ్చిద్యంతే సర్వసంశయాః 

క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్‌ దృష్టే పరాపరే” 

అవ॥ రాగ లక్షణము : 

సుఖామశయిీ రాగః 7 

సుఖానుశయీ = సుఖము నెతీగిన పురుషునకు, సుఖమునుగారీ, 

సుఖసాధనములనుగానీ పొందుటకుగాను సుఖసర్మణ పూర్వకముగా నేర్చడు 
చిత్తవృత్తి - అభిలాష రాగః = రాగ మనబడును. 

ఈ సూత్రమునందును, రాబోవు సూత్రమునందును గల సుఖదుఃఖ 
శబ్దములు సుఖదుఃఖముల యనుభవమును తెలుపునని యెంచవలయును. 
సుఖము నెుగని వానికి సుఖస్ఫృతి కలుగదు. స్మరింపబడు సుఖము నందు 
కలుగు నభిలాష సుఖానుస్కృతి పూర్వకముగా నుండును. సుఖము 
ననుభవించునపుడు అనుస్కృతి కలుగదు. 

అవ॥ దుఃఖ లక్షణము : 

దుఃఖానుశయీ ద్వేషః 8 

దుఃఖానుశయీ = దుఃఖము ననుభవించువలన గలుగు, దుఃఖమునకు, 

దుఃఖసాధనమునకు సంబంధించిన క్రోధమనెడి చిత్తవృత్తి విశేషము, ద్వేషః = 
ద్వేష మనబడును. 

దుఃఖము నొకమాటు అనుభవించిన మీదట నట్టి దుఃఖమును 
స్మరించుటచేత దుఃఖము ననుభవించిన పురుషుని చిత్తమున (కోధమనెడి 
వికారము కలుగును. ఇయ్యదియే ద్వేషము. దీనివలన గష్టము కలుగును. 
కాబట్టి క్లేశ మనబడును. 

అవ॥ అభినివేశ లక్షణము : 

స్వరసవాహీవిదుషో£_.పి తథారూధో౭._ భినివేశః 9 

స్వరసవాహీ = పూర్వ పూర్వ జన్మములందు అనుభవించిన మరణ 

దుఃఖమువలన గలిగిన వాసనాసముదాయము స్వరస మనబడును. అట్టి 

స్వరసరూపమున నెల్లపుడు నుండు, విదుషో£_పితథా = మూఢునకు వలె 

జ్ఞానియైన విద్వాంసునకును, రూఢః = ప్రసిద్ధమైన, 'నేను చావకుందును 

గాక, జీవింతునుగాకి అను మరణ భయము, అభినివేశః = అభినివేశ 
మనబడును. 


Scanned by CamScanner 


44 యోగదర్శనము 


ప్రతి ప్రాజియు నేను చావకుందునుగాకి, జీవింతునుగాక అని 
నిత్యము కోరుచుండును. మరణమననేమో యెన్నడు నెజుగని ప్రాణికిట్టి యాశ 
- కోరిక - కలుగజాలదు. కాబట్టి ప్రతి ప్రాణియందును కనబడు నీ కోరిక 
లేక మరణభీతి పూర్వ జన్మానుభవమును తెలియజేయును. ఈ మరణ త్రాసము 
విశేషజ్ఞానముగల (ప్రాణులందేకాక క్రిమికీటకాదులందును మనము 
చూడగలుగుచున్నాము. 

ఇప్పుడిపుడు జన్మించిన క్రిమికి మరణత్రాసమెట్లు కలుగుచున్నది? 
అట ప్రత్యక్షానుమానాగమ ప్రమాణములలో దేనివలనను అట్టి జ్ఞానము 
కలుగుట కవకాశములేదు. జ్ఞానము లేని కోరిక యొండు కలుగనేరదు. మరణ 
దుఃఖజ్ఞాన మొకమాటు కలిగిన నట్టి దుఃఖము మరల రాకుండ వలయునను 
కోరిక జనించుట యుచితము. కాబట్టి ప్రాణులకు కలుగు నీ మరణ భయము 
- పూర్వ జన్మమందనుభవించిన దుఃఖము ననుమానింప జేయుచున్నదనక 
తప్పదు. 

మిక్కిలి మూఢులైన వారియం దెట్లు మరణ భయము కనబడుచున్నదో 
యట్లే జ్ఞానులయిన విద్వాంసులందును నీ క్లేశము సమానముగా కనబడుచున్నది. 
మరణ దుఃఖానుభవ మెల్లరికి సమానమని భావము. 

ఈ యైదు విధములగు క్లేశములే యన్య శాస్తములందు తమస్సు, 
మోహము, మహా మోహము, తామి(న్రము, అంధతామి(స్రము నని 
వర్ణింపబడినవి. 

“తమో మోహో మహామోహ స్తామిస్రోహ్యంధసంజ్ఞకః 

అవిద్యా పంచపర్వైషా సాంఖ్యయోగేషు కీర్తితాఃి 

అవ।। క్లేశములు, వాని లక్షణములు చెప్పబడినవి. ఇయ్యవి 
హేయములు. వీనికిగల ప్రసుప్త - తను - విచ్చిన్న - ఉదార రూపములయిన 
యవస్థలును వర్ణింపబడినవి. ప్రస్తుతము వాని దగ్ధబీజ భావమనెడి సూక్ష్మమగు 
పంచమావస్థ వర్ణింపబడుచున్నది. 

తే ప్రతి ప్రసవహేయాః సూక్ష్మాః 10 

తే = పూర్వోక్త పంచక్లేశములు, సూక్ష్మాః = మైత్రాది భావనలతో 
గూడిన క్రియా యోగము ద్వారమున క్షీణమొనర్చబడి, యనంతరము 
ప్రసంఖ్యానాగ్ని (వివేకఖ్యాతి)తో దగ్ధబీజములవలె నయి, ప్రతి ప్రసవహేయాః 


Scanned by CamScanner 


సాధన పాదము 45 


= భోగము, నపవర్గము ననెడి యుభయవిధకార్యముల నొనర్చి చిత్తము తనకు 
కారణమైన (ప్రకృతియందు లీనమగుట (ప్రతి ప్రసవ మనబడును. అట్టి 
స్వకారణమున లయమైన చిత్తముతోబాటు క్లేశములు హేయములు - 
విడువదగినవి - అగును. 

ఈ సమాధిపాదమున వర్ణింపబడిన మైత్రి, కరుణ మున్నగు 
భావనలతోబాటు (క్రియాయోగము నభ్యసించుటచే అవిద్యాది క్లేశములు 
క్షీణములయి సూక్ష్మములగును. అనగా బీజరూపము నొందును. వివేకఖ్యాతి 
కలుగగా నయ్యవి దగ్గ బీజములవలె కొటగానివై చిత్తముతోబాటు హేయము 
లగును. ప్రకృతియందు లీనమగునని భావము. 

అవ॥ క్లేశములు సూక్ష్మములై బీజభావము నొందియుండును గదా! 
వాని వృత్తులెట్లు హేయము లన : 

ధ్యాన హేయా న్రద్భృత్తయః 11 

తత్‌ వృత్తయః = బీజభావమును బొంది దగ్గముకాని క్లేశముల 

స్థూలవృత్తులు - ఉదారావస్థలను, క్రియాయోగము ద్వారమున సూక్ష్మములొనర్చి, 

ధ్యానహేయాః = ధ్యాన మన ప్రసంఖ్యానము - వివేకఖ్యాతి, అధ్యాత్మ ప్రసాదము. 
దాని వలన దగ్గ బీజభావము కలవిగా చేయవలయును. 

క్లేశములకు ప్రసుప్తతను - విచ్చిన్న - ఉదారములనెడు నాలుగు 
అవస్థలు పూర్వము చెప్పియుంటిమి. అందు ఉదారావస్థ క్లేశముల స్టూల 
స్థితి. అప్పుడు చిత్తము విషయాసక్తమై యుండును. (క్రియాయోగము ద్వారమున 
నీ యవస్థ సూక్ష్మము చేయబడును. అటుపై ప్రసంఖ్యాన బలమున బొత్తిగా 
నశించును. వివేకఖ్యాతి జనించిన పిదప క్లేశములు నిరుపద్రవములై 
చిత్తముతోబాటు విలయము నందునని భావము. 

అవ॥ ఈ క్లేశముల నేల వర్ణింప వలయు నన : 

క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్ట జన్మవేదనీయః 12 

దృష్టా....నీయః = ఐహిక అముష్మిక జన్మములలో ననుభవింపదగు, 
కర్మాశయః = శుభాశుభ కర్మముల ననుష్టించుటచే నేర్చడు పుణ్య పాపాత్మక 
ఆశయము - సంస్కారము. క్లేశమూలః = అవిద్యాది క్లేశములు నిమిత్తముగా 
గలది. 

దృష్ట జన్మము వర్తమానము - ఐహికము అదృష్ట జన్మము 


Scanned by CamScanner 


46 యోగదర్శనము 


భవివ్యజ్ఞన్మము. ఈ యైహికాముమ్మిక జన్మములలో సుఖదుఃఖముల 
ననుభవింపజేయు కర్మాశయములు క్లేశములున్న కలుగును. లేకున్న కలుగవు. 
కాబట్టి కర్మాశయమేర్చడకుండ వలయుననిన క్లేశములు హేయములగును, 

అవ॥ కర్మాశయములకు హేతువులైన క్లేశములు తొలగినను, పూర్వజన్మ 
పరంపరయందు సంచితమయిన కర్మాశయము లనంతముగా నుండుటచే నవి 
పరిపక్వములు గాక తప్పదు. కాబట్టి క్లేశములున్న నేమియనః 

సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః 13 

మూలే = కర్మాశయమునకు మూలకారణమైన క్లేశములు, సతి = 
ఉండగా, జాత్యాయుర్భోగాః = జన్మము, జీవనకాలము, సుఖదుఃఖానుభవము 
నీ మూడును, తద్విపాకః = కర్మాశయమునకు విపాకమగును. విపాకమున 
కర్మసాధ్యఫలము అట్టి ఫల మేర్చడునని భావము. 

కర్మాశయమునకు క్లేశములు మూలము. మూలమున్నంతకాలము 
కర్మాశయము విపాకము నారంభించును - ఫలజనకమగును. (భిన్న మూలే 
నైవ సత్రం న శాఖా) మూలము ఛిన్నమైన వృక్షము చిగురింపనట్లు వివేక 
ఖ్యాతి వలన క్లేశ మూలము నశింప కర్మాశయ మనంతమయ్యు నకించిత్మరమే 
- నిష్రయోజనమే యగునని భావము. 

'జాత్యాయుర్భోగములు కర్మఫలములని చెప్పుటచే కర్మము జన్మము 
(జాతి) నకు హేతువని తెలియుచున్నది. ఇట నొక కర్మమొక జన్మమునకు 
కారణమా? లేక యనేక జన్మములకు కారణమా? యని విచారింప 
ననువగును. మజియు ననేక కర్మము లనేక జన్మములను కలిగించునా? లేక 
యొక జన్మమును కలిగించునా? యని విచారింప వీలగును. ఇందు ఒక్క 
కర్మ మొక్క జన్మమునకు కారణ మన వీలుపడదు. అనాది కాలము నుండియు 
సంచితకర్మము లెన్నియో యుండును. ఈ జన్మమునందు చేయబడుననియు 
ననేకము లగును. ఇవి యన్నియు క్రమముగా నొక్కటొక్కటి యెక్కొక్క జన్మమునకు 
కారణములయిన జన్మముల కంతముండదు. కావున ముక్తి కామన 
యసంభవము నవిష్టము నగును. ఇట్లే యొక్క కర్మ మనేక జన్మములకు 
కారణమనుట మిక్కిలి యసంభవమగును. ఒక్క కర్మము ఫలమే యనేక 
జన్మములయిన మిగిలిన కర్మముల ఫలానుభవమునకు కాలమే లేకుండును 
గదా! ఇక ననేక కర్మము లనేక జన్మముల నొక్కసారి కలిగించునందుమా 


Scanned by CamScanner 


సాధన పాదము 47 


యదియును పొసగదు. ఒకే క్షణమున ననేక జన్మములు కలుగునెట్లు? కలుగ 
వలను పడదు. అందు వలన క్రమముగా నొకదాని తరువాత మటియొక 
జన్మము కలుగవలసియుండును. అప్పుడొక్క కర్మమున కొక్క జన్మమనియే 
తేలును. అందువలన పూర్వ దోషమే వాటిల్లును. కాబట్టి యనేక కర్మములు 
కలిసి యొక్క జన్మమును కలిగించుననియే యూహింపనగును. ఒక జన్మమున 
మరణించుటకు పూర్వము చేయబడు పుణ్యాపుణ్యకర్మముల వాసనలు (జీవాత్మ 
విశిష్ట చిత్తమునం దేర్చడినవి) చిత్రములై ప్రాయణ (మరణ) సమయమున 
కొన్ని ప్రధాన భావమును, మణికొన్ని యప్రధాన భావమును పొంది 
యభివ్యక్తములగును. అందుకొన్ని వెంటనే ఫలమునిచ్చునవిగాను, మటికొన్ని 
కాలాంతరమున ఫలమొసంగునవిగాను నుండును. వానికి కారణభూతములయిన 
కర్మముల స్వభావమే యిందులకు కారణము. కాలభేదముచే ఫలము 
నొసంగుటను బట్టి వీనికి ప్రధాన అప్రధాన భావమును కల్పంప వీలగును. 
తమ తమ ఫలములను జన్మాదిరూపమున ననుభవింపజేయుటలో లోలములైన 
ఈ సంస్కారములు ఒక్కటిగా కలిసి మరణమును సాధించి జన్మమును 
కలిగించును. ఆ జన్మము లబ్బాయుష్క్మమగుటకు నా విచిత్రవాసనాప్రచయమే 
కారణము. భోగము నా కర్మ సముదాయము వలననే సంభవించును. కాబట్టి 
కర్మాశయము జన్మాయుర్భోగహేతువై త్రివిపాకమని చెప్పబడుచున్నది. అని 
వ్యాస మహర్షి యాశయము. 

అవ॥। పుణ్యపాప కర్మాశయములకు మూలమగుటచే నవిద్యాది 
క్లేశములు హేయములు కావచ్చును; కాని కర్మాశయ విపాకములయిన 
జాత్యాయుర్ఫ్భోగములు వేనికి మూలములై హేయము లగుచున్న వన : 

తే హ్లాద పరితాసఫలాః పుణ్యాపుణ్య హేతుత్వాత్‌ 14 

పుణ్యాపుణ్య హేతుత్వాత్‌ = ధర్మాధర్మములు హేతువులుగా గలవగుట 
వలన, తే = జన్మము, ఆయువు, భోగము నీ మూడును, హ్లోదపరితాపఫలాః = 
సుఖదుఃఖములనెడి ఫలముల నిచ్చును. 

ధర్మమూలకములైన జన్మాదులు సుఖదాయకములగును. అధర్మ 
మూలకములైన జన్మాదులు దుఃఖదాయకము లగునని భావము. 

అవ।। అట్లయిన దుఃఖదాయకములైన కర్మాశయములు 
హేయములగును; సరే, సుఖదాయకముల నేల విడువలయును నన; 


Scanned by CamScanner 


48 యోగదర్శనము 


పరిణామతాప సంస్మారదుఃఖై గుణవృత్తి 
విరోధాచ్చ, దుఃఖమేవ సర్వం వివేకినః 15 
వివేకినః = సుఖదుఃఖములను వివేకించుయోగికి, పరిణామ తాప 
సంస్కార దుఃఖైః = పరిణామ, తాప, సంస్మారరూప దుఃఖము చేతను, గుణవృత్తి 
విరోధాచ్చ = నుఖజ్ఞానమునకు హేతువులయిన చిత్తరూవమున 
పరిణామమునొందు సత్త్వరజోస్తమో గుణములలోగల వైరుద్ధ్యము వలనను, 
సర్వం = దృష్టానుశ్రవిక విషయమువలన కలుగు సమస్త సుఖము, దుఃఖమేవ 
= దుఃఖమే యగును - ప్రతికూలమే యగును - అనుకూలముకాదని భావము. 
చేతన పదార్థముల వలనగానీ, యచేతన పదార్థముల వలనగానీ, 
లభించు సుఖము రాగముతో కూడియుండును. అనురక్తిలేని యెడల 
సుఖానుభవముండనేరదు. రాగము ప్రవృత్తికి కారణము. ప్రవృత్తివలన పుణ్య 
పాపముల నొనరింతురు. కాబట్టి రాగము వలన నేర్పడు కర్మాశయము (వాసన) 
కాయికము, వాచికము, మానసికము నని మువ్విధములు. సుఖము కొజకిది 
యాచరింప వలయునని సంకల్పించుటచే నేర్చడు వాసన మానసికము. చెప్పుటచే 
నేర్చడునది వాచికము. చేయుటచే కలుగునది కాయికము. 'నానుపహత్య 
భూతాన్యుపభోగః సంభవతి” భూతములను హింసింపక భోగము లభింపదు 
- కాగా కాయిక కర్మాశయము హింసాకృతమగును. ఇట్లు సక్తుడై మనుజుడు 
సుఖము ననుభవించు నెడ ఎవడేని సుఖవిచ్చిత్తి కలిగిన దానికి కారణమైన 
దుఃఖ సాధనములను ద్వేషింప సాగును. అట్టి దుఃఖ సాధనములను పరిహరింప 
నసమర్భడై మోహము నందును. ఇట్లు ద్వేష మోహములకు సంబంధించిన 
కర్మాశయములును కాయికవాచిక మానసిక భేదములతో మువ్విధముల 
నేర్చడును. ఇట్టి కర్మాశయముల పరిణతియే దుఃఖము. ఇదియే పరిణామ 
దుఃఖము. | 
మానవుడు సుఖము ననుభవించునపుడు తనకెన్నడును సుఖవిచ్చిత్తి 
కలుగకుండవలయునని యెంచి సుఖవ్యతిరేక సాధనములను ద్వేషించుచు 
నంతువ్చడగును. అంతట నా సాధదనములను వారింవదలచి 
ప్రయత్నపరుడగును. అట్టియెడ ద్వేషమునకు సంబంధించిన కాయిక, వాచిక, 
మానసిక సంస్కారములు (కర్మాశయములు) కలుగును. దుఃఖసాధనములను 
పరిహరింప ససమర్భుడై మోహితుడగును. కాగా మోహజనిత కర్మాశయములు 


Scanned by CamScanner 


సాధన పాదము 49 


నేర్చడును. ఇట్లే సుఖమునం దనురక్తుడైన వ్యక్తి సుఖము నభిలషించుచు నితరుల 
ననుగ్రహించును. దుఃఖసాధనముల నుపహననము చేయును. కాబట్టి రాగజన్య 
కర్మాశయములు నేర్చడును. వానివలన దుఃఖమేర్చడును. ఇదియే తాపదుః 
ఖము. 

సుఖదుఃఖముల ననుభవించుట వలన నాయా విషయములకు 
సంబంధించిన సంస్కారము లేర్చడును. సుఖ విషయక సంస్కారము వలన 
మరల స్మృతి కలుగును. స్మృతి వలన రాగమేర్చడును. రాగము వలన 
మనోవాక్కాయములందు ప్రవృత్తి కలుగును. (ప్రవృత్తి వలన మరల 
సంస్కారములు (కర్మాశయములు) అందువలన సుఖదుఃఖములు, వాని 
యనుభవము వలన సంస్కారములు; వాని వలన మరల స్మరణము, మరల 
రాగము, మరల ప్రవృత్తి, మరల కర్మాశయములు, మరల సుఖము, మరల 
దుఃఖమునని సంస్కార చక్రము వలన నేర్చడు దుఃఖమునకు మేరయుండదు. 
ఇదియే సంస్కార దుఃఖము. 

ఇట్టి పరిణామ, తాప, సంస్కార దుఃఖత్రయముతో కూడియుండుట 
చేత విషయసుఖము దుఃఖమే యగుచున్నది. 

ఇక సత్త్వరజస్తమో గుణములు స్వభావముచే పరస్పర విరుద్ధములు. 
సత్వగుణము ప్రఖ్యా ప్రకాశ) స్వభావము, రజోగుణము ప్రవృత్తి స్వభావము. 
తమోగుణము స్థితిశీలమని పూర్వమే చెప్పియున్నాము. గుణములిట్లు విరుద్ధ 
స్వభావము కలవైనను పరస్పరము గుణప్రధాన భావముతో కలిసి (జీవాత్మ 
కొకు) శాంత, మోర, మూఢ స్వరూపము గల కార్యజాతమును 
సృష్టించుచుండును. ఇందొకటి ప్రధానమైన మిగిలిన రెండును గౌణము 
(అప్రధానము) లగును. ఇట్లు ప్రతి కార్య వస్తువు త్రిగుణమైనను, ప్రధాన 
గుణశబ్దిముచే వ్యవహరింపబడుచు సాత్విక రాజస తామసము లనబడును. 
కాబట్టీ కొండొక వస్తువిషయకమైన సుఖ ప్రత్యయము సైతము ప్రధానముగ 
సాత్వికమైనను రజస్తమో గుణాత్మకము నగుటలో సంశయముండదు. 
అందువలన సుఖానుభవము కేవల సుఖానుభవము కాక దుఃఖమోహములతో 
కూడియుండుట నిశ్చితము. పరస్పర విరోధాత్మకములగు నీ గుణముల వృత్తము 
నతి చంచలము. విషయములకు సంబంధించిన వృత్తులు (జ్ఞానము) క్షణక్షణము 
మాటుచుండును. ఒక వృత్తిచే మజియొకవృత్తి యభిభూత మగుచుండును. 


Scanned by CamScanner 


50 యోగదర్శనము 


కాబట్టీ వైషయిక సుఖము క్షణమాత్రమై యస్థిరమే యగును. ఇట్లు 
గుణవృత్తులలోగల వైరుధ్యము వలన విషయసుఖము దుఃఖమయమే యని 
భావము. 

అందు పరిణామ దుఃఖము భవివ్యద్భఃఖము తాపదుఃఖము 
భవిష్యద్వర్తమానములకు సంబంధించినది. సంస్మారముల యానంత్యమున 
నేర్పడు సంస్కార దుఃఖము భవిష్యద్ధుఃఖమగునని వివేకము. 

ఇట్లు వివేకియైన యోగికి విషయజన్య సుఖమంతయు దుఃఖమే 
యగును. కాబట్టి యదియు హేయము యగుచున్నదని భావము. 

అవ॥ ఇంతవటకు శాస్త్ర ప్రతిపాద్య విషయమును సంక్షేపముగ చెప్పి 
యిప్పుడు హేయము, హేయ హేతువు, హానము, హానోపాయమునని నాలుగు 
విధములుగ విభజించి వివరముగా శాస్త్రమును చెప్పదలచినవాడై బుషి 
ముందుగా హేయ పదార్ధ మననేమో చెప్పుచున్నాడు. 

హేయం దుఃఖ మనాగతమ్‌ 16 

అనాగతం = రాబోవు, దుఃఖం = (త్రివిధ దుఃఖము, హేయమ్‌ = 
విడువదగినది. 

భూతకాలిక దుఃఖము భోగము ద్వారమున నశించియుండును. | 
వర్తమానదుఃఖము అనుభవింవబడుచు కాలాంతరమున నదియు 
విడువబడును. కాగా మిగిలినది అనాగత దుఃఖమే. అయ్యది రాకుండ 
చేసికొనవలయునని భావము. 

అవ॥ ఈ హేయ దుఃఖమునకు కారణ మేమైయుండు ననః 

ద్రష్టదృశ్యయోః సంయోగో హేయహేతుః 17 

ద్రష్ట్రదృశ్యయోః = ద్రష్ట, దృశ్యము నను నీ రెంటియొక్క సంయోగః 
= సంబంధము, హేయహేతుః = హేయమగు సాంసారిక దుఃఖత్రయమునకు 
హేతువు - కారణము. 

బుద్ధిసంవేది పురుషుడు ద్రష్టయనబడును. బుద్ధిగత ధర్మములను 
తనవిగా భావించు జీవాత్మ ద్రష్టయని భావము. బుద్ధి, అహంకారము మున్నగు 
రూపముల పరిణమించు ప్రకృతి దృశ్యమనబడును. అవిద్య వలన నీ జీవాత్మ 
ప్రకృతులకు స్వస్వామి భావాత్మకమగు ననాది సంబంధము కలదు. ఈ 
సంబంధమే దుఃఖములకు మూలమని భావము. 


Scanned by CamScanner 


సాధన పాదము ర్‌1 


బుద్ధిసత్వము స్వచ్చమై విషయాకారతను పరిణామముల నొందుచు 
పురుష సమీపముననుండి యుపకరించును - దృశ్యమగును. ద్రష్టయైన 
పురుషునకిది “స్వమ్‌” పురుషుడు స్వామి. ఇదియే వీనికిగల స్వస్వామి 
భావసంబంధము. పురుషుని భోగమునకు విషయమై - పురుషునిచే 
భుజ్యమానమగుచు - బుద్ధి 'స్వమ్‌' (ధనము) అగుచున్నది. బుద్ధిసత్వము 
స్వయం ప్రకాశముగదా! పురుష భోగమునకు విషయమెట్లగు నన జనదు. 
బుద్ధి చైతన్యమయినచో స్వయం ప్రకాశమయ్యెడిది. అది జడమగుటచే 
చైతన్యస్వరూపుడైన పురుషుని సామీష్యము వలన స్వరూపమొంది - 
విషయాకారతను పొంది - యతని యనుభవమునకు విషయమగుచున్నదని 
భావము. 

ప్రకృతి పురుషునకుగల వాసనారూపమైన యవిద్యచే నేర్చడిన 
సంబంధము వలన దుఃఖము లేర్చడుచున్నవి. దుఃఖకారణమైన సంబంధమును 
త్యజించుటచే అత్యంతిక దుఃఖ ప్రతీకారము కలుగునని పంచశిఖాచార్యుడును 
వర్ణించియున్నాడు. 

'తత్సంయోగ హేతు వివర్జనాత్‌ 

స్యాదయ మాత్యంతికో దుఃఖ ప్రతీకార 

అవ॥। దృశ్యస్వరూప మెట్టిదన; 

ప్రకాశ క్రియా స్థితి శీలం భూతేం[ద్రియాత్మకం 
భోగాపవర్గార్థం దృశ్యమ్‌ 18 

భోగాపవపర్గార్థం = భోగము, అపవర్లము, ప్రయోజనములుగా గలది, 
భూతేంద్రియాత్మకం = పృథివ్యాది భూతముల, (శోత్రాదీందియముల రూపమున 
పరిణమించునది, ప్రకాశ క్రియా స్థితిశీలం = (ప్రకాశము, క్రియ, స్థితి 
స్వభావముగాగలది, దృశ్యమ్‌ = దృశ్య మనబడును. 

భోగాపవర్గములు ప్రయోజనముగా గలిగి భూతేంద్రియాది రూపమున 
పరిణతి నొందునట్టిదియు, (వ్రకాళ(్రియాన్సితులు స్వభావముగా 
గలిగినట్టిదియునగు కొండొక పదార్థము దృశ్యమని భావము. 

ఈ సూత్రమున సుఖము, దుఃఖము ననెడి విషయానుభవము 
భోగమనబడును. ప్రకృతి పురుష వివేకఖ్యాతి అపవర్గ మనబడును. 
దృశ్యపదార్థము భోగము కొఅకు అపవర్లము కొజికు నగుటచే భోగాపవర్గములు 


Scanned by CamScanner 


ర్‌2 యోగదర్శనము 


ప్రయోజనముగా చెప్పబడినవి. 
దృశ్య పదార్ధము (ప్రకృతి) పంచతన్మాత్రములు, ఇంద్రియములు. 
సూక్ష్మ భూతములు, స్థూల భూతములుగా పరిణమించును. దృశ్య స్వభావముగా 
చెప్పబడిన ప్రకాశమనగా బుద్ధివృత్తులనబడు జ్ఞానమును, లోకమున గల 
వెలుతురునని గ్రహింపవలయును. ఇట్లే యత్నమును, చలనాదులను 
కియయనియు, ప్రకాశమునకు, క్రియగలుగు ప్రతిబంధకమును స్థితియనియు, 
తెలియవలయును. ప్రకాశము, క్రియ, స్థితి, యనునవి క్రమముగా సత్వరజస్తమో 
గుణముల స్వభావమని పూర్వమనేక పర్యాయములు వర్ణింపబడినది. ఇట్టి 
త్రిగుణాత్మకమే ప్రకృతి - దృశ్యము. 
ప్రకృతి, ప్రధానము అను శబ్దములచే వ్యవహరింపబడు గుణత్రయము 
పురుషుని భోగాపవర్గముల కొటుకే బుద్ధి రూపమున పరిణమించును. కాని 
యా భోగాపవర్లములు రెండును పురుషునకు వాస్తవములు కావు. పురుషుడు 
బద్ధముక్త స్వభావుడయ్యు స్వరూపమున నట్లు కాదని యభియుక్తుల మతము. 
కాబట్టి భోగాపవర్గములు వాస్తవమున బుద్ధిగతములై పురుషునివిగా 
వ్యవహరింపబడునని భావము. యోధులయెడ గలుగు జయాపజయములు 
రాజునందు వర్తించునట్లని యిట నుదాహరింతురు. 
పురుషార్థము పరిసమాప్తము కానంతవరకు బుద్ధికి బంధము, 
వివేకఖ్యాతి యనెడి పరమపురుషార్థము సిద్ధించుటయే మోక్షము నని భావము. 
మణియు వాస్తవమున బుద్ధిగతములైన, గ్రహణము, దారణము, ఊహ, అపోహ, 
తత్త్వజ్ఞానాభివేశాదులు పురుషారోపితములై వ్యవవారింవబడునని 
గ్రహింపవలయును. (గహణము = స్వరూపమాత్రమున వస్తువులను 
తెలిసికొనుట, దారణము = స్మృతి) 
విశేషావిశేషలింగమాత్రాలింగాని గుణపర్వాణి 19 
విశేషా .... లింగాని = విశేషములు, అవిశేషములు, లింగమాత్రము, 
అలింగము నను నాలుగు, గుణసర్వాణి = దృశ్యములయిన సత్వరజస్తమస్సులను 
గుణముల యవస్థలు. 
1. విశేషములు :- పృథివి, జలము, అగ్ని వాయువు, ఆకాశము 
నను నైదు భూతములు; త్వక్కు చక్షువు, శ్రోత్రము, జివ్వా, 
(ఘాణేం[ద్రియమునను జ్ఞానేంద్రియములైదు, వాక్కు పాణి, పాదము, పాయువు, 


Scanned by CamScanner 


సాధన పాదము 53 


ఉపస్థము నను నైదు కర్మేంద్రియములు, మనస్సు, ఈ పదునాణు పదార్ధములు 
విశేషము లనబడును. 

2. అవిశేషములు :- శబ్బతన్మాత్రము, స్పర్శతన్మాత్రము, 
రూపతన్మాత్రము; రసతన్మాతము గంధతన్మాత్రము అను నైదు తన్మాత్రములు, 
ఇయ్యవి యాకాశాది పంచమహాభూతములకు కారణములు. ఈ శబ్బాది 
తన్మాత్రములు మిళితములై యుండుటచేతను, పూర్వ తన్మాత్రముత్తర 
తన్మాత్రమునకు కారణమగుటచేతను ఏకద్విత్రిచతుప్పంచ లక్షణములు కలవిగా 
చెప్పబడును. ఇట లక్షణము ధర్మవాచకము. శబ్దతన్నాత్రమున్నింటికంటె పూర్వము 
కాబట్టి యది యేకలక్షణము ఏకధర్మకము - శబ్దలక్షణము. స్వర్శతన్మాత్రము 
ద్విలక్షణము - శబ్దస్పర్శ లక్షణము. రూపతన్మాత్రము శబ్దస్పర్శ రూపలక్షణమై 
త్రిలక్షణము. రసతన్మాత్రము చతుర్లక్షణము - శబ్దస్పర్శ రూపలక్షణమై 
త్రిలక్షణము. రసతన్నాత్రము చతుర్లక్షణము - శబ్ధస్పర్శ రూపరస లక్షణము. 
గంధతన్మా(త్రము పంచలక్షణము. శబ్ద స్పర్శరూప రసగంధలక్షణము. ఇట్టి 
శబ్బాది తన్మాత్రములైదు; శ్రోత్రాది ఏకాదశ ఇంద్రియములకు కారణమైన 
అహంకారమొకటి కలిసి ఆజును అవిశేషము లనబడును. 

8. లింగమాత్రము :- పంచతన్నాత్రములకు, అహంకారమునకు 
కారణమైన మహత్తత్వము లింగమాత్ర మనబడును. 

4. ఆలింగము :- మహత్తత్వమునకు కారణమైన సత్వరజస్తమో 
గుణాత్మకమగు (ప్రకృతి - ప్రధానము ఆలింగ మనబడును. లయమును 
బొందునది లింగము లయము పొందనిది - నాశము కానిది కాబట్టి ప్రధాన 
మలింగమనబడును. 

సత్వరజస్తమోగుణముల సామ్యావస్థ ప్రకృతి ప్రధానము అవ్యక్తము 
అనబడును. మహత్తత్త్వము మొదలు పంచమహాభూతముల వణకు చెప్పబడిన 
లింగమాత్ర, అవిశేష, విశేషములన్నియు గుణముల్ల విషమావస్థలని వివేకము. 

ఇందు విశేషములన వికారములు - కార్యములు. అయ్యవి 
శాంతఘోరమూఢతా లక్షణములతో కూడియుండును. ఇట్టి లక్షణములు లేని 
తన్మాత్రముల వికారములే కాబట్టి యివి విశేషము లనబడునని భావము. 
శ్రోత్రాది జ్ఞానేంద్రియములు సత్వప్రధానమైన అహంకారము (అస్మిత) యొక్క 
వికారములు - విశేషములు. వాగాది కర్మేంద్రియములు రజోగుణ ప్రధానమైన 


Scanned by CamScanner 


ర్‌4 యోగదర్శనము 


అహంకారము యొక్క విశేషములు - వికారములు - కార్యములు, మనస్సు 
మాత్ర ముభయ (ప్రధానమని తెలియవలయును. 

ప్రకృతి విశేషములు మహదహంకారములు అహంకార విశేషములు 
ఏకాదశేంద్రియములు మహత్తత్వముయొక్క విశేషములు పంచతన్మాత్రములు. 
పంచతన్న్మాత్రముల విశేషములు పంచమహాభూతములు. 

ప్రకృతినుండి మహదహంకారములు, మహత్తత్త్వమునుండి 
పంచతన్మాత్రములు, అవాంకారమునుండి ఏకాదశేంద్రియములు, 
పంచతన్మాత్రములనుండి పంచమహాభూతములు జనించినవని యోగుల 
మతము. పంచతన్న్మాత్రములును మహత్తత్వమునుండి జనించినట్లు సాంఖ్యులు 
చెప్పుదురు. 

అవ॥ దృశ్యము దాని స్వరూప పరిణామములు నన్నియు వర్ణించి 
ద్రష్ట స్వరూపము చెప్పుచున్నాడు. 

ద్రష్టా దృశిమాత్రః శుద్దో౭_పి ప్రత్యయాను పశ్యః 20 

దృశిమాత్రః = జ్ఞానమే స్వరూపముగాగల పురుషుడు, ద్రష్టా = 
ద్రష్టయనబడును, శుద్దో౭_ పి = జ్ఞానమున కాశ్రయము కాకున్నను, 
ప్రత్యయానుపశ్యః = బుద్ధియందలి ప్రత్యయము - జ్ఞానము ననుసరించి 
చూచువాడు. 

జ్ఞానమాత్రుడైన పురుషునందు స్వరూపమున ద్రష్ట్రత్వములేదు. కాని, 
శబ్దాది విషయాకారతను పరిణమించి వృత్యాత్మకమైయున్న బుద్ధియందు 
పురుషుడు (జీవాత్మ) (ప్రతిబింబించి. బుద్ది సమానమైన యాకారమునుపొంది, 
వివేకము లేనందున శబ్బాదుల నెజుగు బుద్ధివృత్తులను తనయం 
దారోపించుకొని, తానే శబ్బాదులను తెలిసికొనుచున్నట్లు - దర్శించు 
చున్నట్లెంచును. ఇట్లు పురుషుడు శుద్ధుడయ్యు దృష్టికాశ్రయు డగుచున్నాడు. 
ఇట్టివాడే ద్రష్టయని భావము. 

పురుషుడు దృక్‌ శక్తి మాత్రమే. ఇతర విశేషణ రహితుడని భావము. 
అట్టి పురుషుడు బుద్ధి ప్రతిసంవేదియై (ద్రష్ట యనబడును. బుద్ధియనెడి 
దర్భణమున పురుషుని ప్రతిబింబ సంక్రమణమే బుద్ధి ప్రతి సంవేదిత్వము. 
దృక్‌ శక్తి ఛాయతో కూడిన బుద్ధితో సంసృష్టములయి శబ్దాదులు దృశ్యములగును 
కాబట్టి పురుషునందు ద్రష్ట్రత్వమారోపితమేకాని స్వాభావికము కాదని భావము. 


Scanned by CamScanner 


సాధన పాదము ర్‌ర్‌ 


స్వాభావిక (ద్రష్ట్రత్వ మంగీకరించినచో పురుషుడు పరిణామియగును. 
శబ్బాది జ్ఞానము కలిగిన రూపమొకటియు, లేని రూప మొకటియు నగునని 
భావము. పురుషుడు పరిణామి కాదు. బుద్ధి పరిణామి. గవాదిరూపమున 
పరిణమించినపుడు బుద్ధికి గవాదుల జ్ఞానము కలుగును. పరిణామము లేనపుడు 
కలుగదు. పురుషు డట్లుకాక సదా జ్ఞాత. అతనికి విషయము బుద్ధియే. బుద్ధి 
యొకప్పుడు తెలియబడి, మజియొకప్పుడు తెలియబడకుండుట యనునది 
యుండదు. కాబట్టి పురుషుడు సదా జ్ఞాతయై - దృక్‌ శక్తిగా - అపరిణామియె 
యుండునని తాత్పర్యము. 

అవ॥ ద్రష్ట్రద్భశ్యముల స్వరూపమును చెప్పి దృశ్యము ద్రష్ట కొజకేయని 
చెప్పుచున్నాడు. 

తదర్ధ ఏవ దృశ్య స్యాత్మా 21 

దృశ్యస్యాత్మా = దృశ్యము యొక్క స్వరూపము, తదర్ధ ఏవ = 
పురుషార్థమే ప్రయోజనముగా గలది. 

దృశ్యము యొక్క స్వరూపము తనకొఅకుకాక దృక్‌శక్తి = పురుషుని 
- యొక్క భోగాపవర్గములనెడి ప్రయోజనము కొజకేయని భావము. 

అవ॥। అటులయిన ద్రష్ట యొక్క ప్రయోజనము సిద్ధింపగానే దృశ్యము 
నశించును. అటుపై ప్రపంచము చిన్నము కాగల దన: 

కృతార్థం ప్రతి నష్ట మన్యనష్టం తదవ్యసాధారణత్వాత్‌ 22 

తత్‌ = బుద్ధి రూపమున పరిణమించు గుణత్రయాత్మకమగు దృశ్యము 
(ప్రధానము), కృతార్థం ప్రతి = భోగాపవర్గలక్షణ ప్రయోజనము సిద్ధించిన 
పురుషుని విషయమున, నష్టమపి = నాశమునొందియు, అన్యసాధారణత్వాత్‌ 
= అకృతార్థుడైన పురుషుని విషయమునను సమానమగుటవలన, అనష్టం = 
నష్టము కాదు. స్వరూపనాశము నందదు. 

గుణత్రయాత్మకమగు ప్రకృతి యొకటే. పురుషులు అనేకులు. ప్రకృతి 
పరమాత్ముని మూలమున పురుషులందటియెడ సమాన భావముతో వారి 
భోగాపవర్గార్థము సదా ప్రవర్తించుచుండును. కొండొక పురుషుని భోగాప 
వర్గములు సిద్ధించి యతనికి నష్టమయ్యు నితరుల - అకృతార్భుల - కొఅకది 
నష్టము కాజాలదు. కాబట్టీ యొకానొకడు ముక్తుదైనందున సంసారము 
(ప్రపంచము) ఛిన్నము కావలసిన యగత్యముండదు. 


Scanned by CamScanner 


56 యోగదర్శనము 


మణియు ప్రకృతి నిత్యము. దాని స్థితి పురుషార్థము కొణకు కాదు. 
ప్రకృతి యొక్క పరిణామ స్వరూపము మాత్రము పురుషార్థ నిమిత్తము. కాబట్టి 
యట్టి దృశ్యరూపము కొండొకయెడ నాశమందినను ప్రకృతితత్వతః నశింపదని 
భావము. 

అవ॥ ద్రష్ట్ర దృశ్యములను వివరించి వాని సంయోగమును వర్ణించు 
చున్నాడు. 
స్వస్వామిశక్యోః స్వరూపోపలబ్ది హేతుః సంయోగ ః 23 

స్వస్వామిశక్యోః = స్వశక్తి ప్రకృతి, స్వామిశక్తి పురుషుడు, వీని 
రెంటియొక్క, స్వరూపోపలబ్దిహేతుః = స్వరూప సాక్షాత్మారమునకు కారణమైన 
స్వస్వామిభావ లక్షణమైన సంబంధము, సంయోగః = సంయోగమనబడును. 

దృశ్యము ద్రష్ట కొజకు, దృశ్యము వలన కలిగిన భోగము, అపవర్గము 
ననెడి ఉపకారమును పొంది పురుషుడు స్వామి యగుచున్నాడు. దృశ్యము 
'స్వమ్‌” అతని ధనమగుచున్నది. శబ్దాది విషయ రూపమున పరిణమించి 
సుఖ దుఃఖములు కలదియైన బుద్ధి - ప్రకృతి స్వరూప జ్ఞానము లేని పురుషున 
కుపలబ్ధమై భోగమగును. ద్రష్టయొక్క స్వరూపజ్ఞానముకంటె - బుద్భ్యాది 
ప్రకృతికంటె పురుషుడు తన స్వరూపమును వేజుగా నెటుగుట - అపవర్గ 
మనబడును. భోగాపవర్గములకు హేతువైన స్వస్వామిభావద్భశ్య ద్రష్టభావ - 
భోగ్యభోకృభావ - లక్షణమైన సంబంధము సంయోగ మనబడునని భావము. 

భోగావవర్గములకు హేతువైన ప్రకృతివురుష సంయోగము 
ఘటపటముల సంయోగములవంటిది కాదు. ఇది యోగ్యత లక్షణముగా గల 
సంయోగము. దృశ్యమున జడత్వము, విషయత్వము ననెడి భోగ్యత్వ యోగ్యత 
కలదు. ద్రష్టయెన పురుషునందు చేతనత్వమనెడి భోకృత్వయోగ్యత కలదు. 

ఇట్టి యోగ్యతలు లక్షణములుగాగల ప్రకృతి పురుషుల సంయోగము 
అనాది విపర్యయ జ్ఞానవాసనచే జనించి యవిద్యా నిమిత్తము తొలగగానే 
నశించును. ఈ యవిద్యా నిమిత్తము తొలగుటకు సమ్యక్‌ జ్ఞానము తక్క 
వేటొండు సాధనము లేదు. సమ్యక్‌ జ్ఞానమే విపర్యయ జ్ఞానమునకు ప్రతిద్వంద్వి 
- విరోధి. 

అవ॥ భోగాపవర్గములకు హేతువైన ప్రకృతి పురుష సంయోగమునకు 
కారణమే మన: 


Scanned by CamScanner 


సాధన పాదము ర్‌7 


తస్య హేతు రవిద్యా 24 
తన్య = ఆ సంయోగమునకు, హేతుః = కారణము - నిమిత్తము, 
అవిద్యా = అవిద్య 
అవిద్య, విపర్యయ జ్ఞానము, మిథ్యాజ్ఞానము, (భాంతి జ్ఞానము, 
అజ్ఞానము, అవివేకము, (భ్రమ ఈ శబ్దము లన్నియు నొకే యరధ్ధమును 
బోధించును. 
అవ।॥। హేయమగు దుఃఖమును, హేయ కారణమైన సంయోగము, 
దాని నిమిత్తమును చెప్పి హానమన నేమో చెప్పుచున్నాడు. 
తదభావాత్‌ సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యమ్‌ 25 
తదభావాత్‌ = అవిద్యా నాశమువలన కలుగు, సంయోగాభావః = 
ప్రకృతి పురుష సంయోగనాశము, హానం = హాన మనబడును, తత్‌ = ఆ 
హానమే, దృశ్యేః = జ్ఞానస్వరూపుడైన పురుషుని, కైవల్యమ్‌ = నిః (శ్రేయనము 
- మోక్ష మనబడును. 
పురుషుడు బద్దుడు, ముక్తుడు నని యనబడినను స్వరూపముతో నతడు 
బద్భుడుకాడు. స్వరూపముతో బద్భుదైనచో ముక్తి యసంభవమగును. కాబట్టి 
యవిద్యా నిమిత్తమున దుఃఖహేతువగు బుద్ది సంయోగమే యతనికి బంధము. 
సమ్యక్‌ జానము - వివేక ఖ్యాతి వలన - నవిద్య తొలగగా అవిద్యచే నేర్చడిన 
బుద్ధి సంయోగమును తొలగును. బుద్ధి సంబంధము తొలగుటయే మోక్షము. 
ఇంతకుమించి మోక్షమున పురుష స్వరూపమునందు కలుగు మార్చు 
ఒండేమియు నుండదు. సంయోగ నివృత్తియే దుఃఖనివృత్తి. దుఃఖనివృత్తియే 
బ్రహ్మానందానుభవము. కాబట్టి సంయోగము నశించుటయే హాన మనియు, 
ఆ హానమే కైవల్యమనియు సూత్రమున చెప్పబడినదని భావము. 
అవ॥ హాన ప్రాప్తికి నుపాయమే మన: 
వివేకఖ్యాతి రవిప్లవా హానోపాయః 26 
అవిప్లవా = నిర్మలమైన, వివేకఖ్యాతిః = ప్రకృతి పురుషు లత్యంత 
భిన్నులను వివేకము, హనోపాయః = కైవల్యమున కుపాయము. 
వాసనతో కూడిన మిథ్యాజ్ఞాన మనెడి కాలుష్యము విప్లవ మనబడును. 
ఇట్టి కాలుష్యము - మాలిన్యము - లేని ఖ్యాతి అవిప్లవ ఖ్యాతి యగును. 
ఆచార్యోపదేశమువలన వివేకము నెటిగి, మననము ద్వారమున దానిని 


Scanned by CamScanner 


ర్‌ర్‌ యోగదర్శనము 


స్థిరపణచుకొని, దీర్ధక్రాలమువణకు నిరంతరము (శ్రద్ధతో సేవించుటవలన 
నేర్చడిన భావనా ప్రకర్షము వలన నుత్పన్నమైన ప్రత్యక్షాత్మకమగు సమాధిప్రజ్ఞ 
- ఆధ్యాత్మ ప్రసాదము - వివేకఖ్యాతి వాసనాసహిత మిథ్యాజ్ఞానమునకు 
దగ్గబీజభావము కల్పించి నిర్విప్లవమై కైవల్యప్రాప్తి కుపాయమగునని భావము. 
వివేకఖ్యాతి వలన మిథ్యాజ్ఞానము నశించును. అటుపై (ప్రకృతి పురుష 
సంయోగము నశించును. అందువలన దుఃఖత్రయ విఘాత మనెడి కైవల్య 
మొదవును. 
తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా 27 
తస్య = వివేక ఖ్యాతియందు నివ్షగల యోగికి, సప్తధా = 
ఏడువిధములయిన, ప్రాంతభూమిః = ప్రాంత భూములుగల, ప్రజ్ఞా = బుద్ధి 
కలుగును. 
వివేకఖ్యాతి కలిగిన యోగికి తామస జ్ఞానములు కలుగక యతని 
వివేకఖ్యాతి నిర్విప్లవమగును. అట్టివాడే ధర్మమేఘయోగి యనబడును. అతనికి 
సప్త విధములయిన ప్రజ్ఞ యేర్చడును. ఆ ప్రజ్ఞ జిజ్ఞాస, జిహాస, (ప్రేప్ప, చికీర్ష 
శోకము, భయము, వికల్పము నను నేడును తొలగిపోవుటయే ఫలముగా 
గలిగియుండును. అందు (1). హేయమననేమో తెలిసినది, హేయమున 
తెలిసికొనదగిన యంశ మొండులేదు అను జ్ఞానము కలుగుటచే జిజ్ఞాస 
యుండదు, (2). హేయమునకు కారణములైన అవిద్యాది పంచక్లేశములు 
త్యజింపబడినవి. వీనిలో నిక త్యజింప దగినది లేదు అను జిహాస తొలగును, 
(3). హానము - కైవల్యము ప్రాప్తించినది ప్రాప్రవ్యమొకింతయు నికలేదు అను 
ప్రేప్ప - ప్రాప్తి కోరిక యుండదు. (4) వివేకఖ్యాతి రూపమగు హానోపాయము 
లభించినది. ఇక సంపాదింప వలసినది లేదు అను చికీర్ష్న - కర్తవ్యేచ్చ 
తొలగిపోవును. ఈ నాలుగు విధములయిన ప్రజ్ఞయు కర్తవ్య సమాప్తి 
రూపమగుటచే కార్యవిముక్తి నామకప్రజ్ఞ యనబడును, (5). నా బుద్ధి సత్వము 
కృతార్థమైనది (6). బుద్ధి రూపమున పరిణమించిన గుణములును పర్వతే 
శిఖరమునుండి పడిన రాళ్లవలె స్థానరహితములై స్వకారణమైన ్రకృతియందు 
లీనమై బుద్ధిసత్వముతోబాటు విలయమొందును. ఇయ్యవి మరల నుత్పన్నము 
కావు (7) త్రిగుణాతీతుడై స్వరూపమాత్రమున స్థితిగల కేవల పురుషుడు 


పరమాత్మ సాక్షాత్కారము నొందును అను నీ మూడును చిత్తవిమకీ 


Scanned by CamScanner 


సాధన పాదము 59 


రూపములగుటచే చిత్తవిముక్తి నామకప్రజ్ఞ యనిపించుకొనును. ఇట్లు 
కార్యవిముక్తి సంజ్ఞగల (ప్రజ్ఞయు, చిత్తవిముక్తి సంజ్ఞగల ్రజ్ఞయు కలిసి 
సప్తవిధప్రజ్ఞగా వ్యవహరింపబడునని భావము. భూములన నవస్థలు; 
'ప్రాంతభూము లన అవసానముగల యవస్థలని భావము. 

ఉపర్యుక్త సప్త విధప్రాంతభూమి |ప్రజ్ఞగల పురుషుడు నిర్వికల్పుడు, 
జీవన్ముక్తుడు - కుశలుడు నని చెప్పబడును. 

అవ॥। వివేకఖ్యాతి కలుగుట కనుష్టింపవలసిన దేమన: 

యోగాంగానుష్టానా దశుద్ధిక్షయే జ్ఞాన దీప్తి రావివేకఖ్యాతేః 28 

యోగాంగానుష్టానాత్‌ = ముందు నూత్రమున చెప్పబడు 
యోగసాధనములను సరిగా సంపాదించినందువలన, అశుద్ధిక్షయే = అవిద్యా 
రూపమైన అశుద్ధి నశింపగా, ఆ వివేకఖ్యాతేః = వివేకజ్ఞానపర్యంతమైన, 
జ్ఞానదీప్తిః = సమ్యక్‌ జ్ఞానము ప్రకాశించును. 

యోగాంగములను సాధించిన కొలది యశుద్ది - అవిద్య - 
క్షీణించును. అవిద్య క్షయించినకొలది సమ్యక్‌ జ్ఞానము వర్ధిల్లును. వివేకఖ్యాతి 
కలుగునప్పటికి జ్ఞానప్రకాశము వర్ధిల్లును. కాబట్టి సాంగయోగానుష్టానమే 
వివేకఖ్యాతిని కలిగింపగలదని భావము. గొడ్డలి ఖండింపదగిన కాష్టమును 
ఖండించి వేణు చేయునట్లు యోగాంగానుష్టానము అశుద్ధిని వేఖుచేయును. 
ధర్మము సుఖమును ప్రాప్తింపజేయునట్లు వివేకఖ్యాతికి యోగాంగానుష్టానము 
ప్రాప్తి కారణము. 

అవ।॥। ఆ యోగాంగము లెవ్వః మజియు నెన్ని యన : 

యమ నియ మాసన ప్రాణాయామ ప్రత్యాహార 

ధారణా ధ్యాన సమాధయో£_ష్టావంగాని 29 

యమ.....ధయః = యమములు, నియమములు, ఆసనము, 
ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అను అష్టా = 
ఎనిమిది, అంగాని = యోగమున కుపాయములు. 

వీని లక్షణాదులు ముందుసూత్రములందు వర్ణింపబడును. సమాధి 
పాదమున చెప్పబడిన అభ్యాసాదులు నీ యుపాయములందే చేరిపోవును. 
అందు అభ్యాసము సమాధియందును, వైరాగ్యము సంతోషమునందును, శ్రద్ధ, 
వీర్యము మున్నగునవి నియమాంతర్గత తపః స్వాధ్యాయాదులందును, మైత్రీ, 


Scanned by CamScanner 


60 యోగదర్శనము 


కరుణాదులు ధారణాదులందును చేరునని గ్రహింపవలయును. 

అవ।॥ యమములు : 

అహింసా సత్య మస్తేయ (బ్రహ్మచ ర్యాపరిగ్రహో యమాః 30 

అహింసా = మనో వాక్కాయములతో నెల్లపుడు నే ప్రాణికి పీడ 
కలిగింపకుండుట, సత్యమ్‌ = చెప్పదలచినపుడు (త్రికరణశుద్ధిగా) చూచినది 
చూచినట్లు, విన్నది వినినట్లు, ఊహించినది ఊహించినట్లు చెప్పుట, 
ఆలోచించుటయు, అస్తేయమ్‌ = సర్వదా పరద్రవ్యము నపేక్షింపకుండుట, 
బ్రహ్మచర్యమ్‌ = గుప్తేంద్రియమైన ఉపస్థయొక్క సంయమము, అపరిగ్రహాః = 
దేహయాత్రకు కావలసినవానికి మించి భోగసాధనములను స్వీకరింపకుండుట 
అను నీ యైదును, యమాః = యమములు. 

అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము నను 
నీ యెదును మనస్సుతోపాటు ఇంద్రియములను విషయములనుండి యమింప 
- ఉపరమింప జేయును కాబట్టి యమము లనబడును. 

ఇందు అహింస ముఖ్యము. మిగిలిన సత్యము మున్నగునవన్నియు 
నా యహింసాశుద్ధికొఖికే యనుష్టింపవలయును. సత్యాదుల ననుష్టింపకున్న 
నహింసావ్రతము మలినమగును. అవదాతము కానేరదు. ఆగమికులు 
నిట్లేయనిరి. 

'న ఖల్వయం బ్రాహ్మణో యథా యథా వ్రతాని బహూని సమాదిత్సతే 
తథాతథా ప్రమాదకృత్యేభ్యో హింసానిదానేభ్యో నివర్తమాన స్తామే వావదాత 
రూపామ్‌ అహింసాం కరోతి” 

సత్యాది వ్రతముల నాచరించిన కొలది మానవుడు ప్రమాదకృత హింసా 
కారణములనుండి తొలగి యహింసను శుద్ధము చేయునని భావము. 

తనకు తెలిసిన దానిని ఇతరులకు దెలుపదలచి ప్రయోగించు వాక్యము 
అస్పష్టముగా నుండరాదు. అనగా నా వాక్కు వలన గలుగు జ్ఞానము 
వంచితముగానీ, భ్రాంతముగానీ యుండరాదు. వాక్కు సర్వభూతోపకారకము 
కావలయునుకాని భూతోపఘాతము కొటకు గారాదు. ఇట్లు ప్రయుక్తమయ్యు 
వాక్కు భూతోపఘాతము - భూతహాని - కొజకగునేని అది సత్యముకాదు. 
పాపమేయగును. పుణ్యమువలె తోచును. కాని యది పుణ్యాభాసము. దాని 


Scanned by CamScanner 


సాధన పాదము 61 


వలన కష్టము సంభవించును. కాబట్టి పరీక్షించి సర్వభూత హితమగు సత్యము 
పలుకవలయునని వ్యాసమహర్షి 
అవ॥! ఇందు యోగులచే గ్రహింపదగు విశేషము : 
జాతి దేశ కాల సమయావ సచ్చిన్నాః 
సార్వభౌమా మహావ్రతమ్‌ 31 
పూర్వసూత్రమున జెప్పబడిన యమములు, జాతి...చ్చిన్నాః = జాతి, 
దేశ, కాల, సమయములచే సంకుచితము కాని పక్షమున, సార్వభౌమాః = పై 
జెప్పిన జాత్యాది స్థానములలో నెక్కడను ఖండితములు కానివై, మహావ్రతమ్‌ 
= మహావ్రతమనబడును. 
జాతిసంకుచితము : కొందరు మత్స్యజాతి ప్రాణులను హింసింతురు. 
మతికొందరు మేక, లేడి మున్నగు జాతికి చెందిన ప్రాణులను హింసించి 
భక్షింతురు. అట్టివారు 'మత్స్యములను తక్క వేనిని హింహింపనినియు, 
'మేకలనో”, లేళ్లనో తక్క మణివేనిని హింసింపనినియు నని యట్లు వర్తించుట 
జాత్యవచ్చిన్న హింస యనబడును. అట్టిది మహావ్రతము కాజాలదు. 
దేశసంకుచితము :- 'కురుక్షేత్రమున ప్రాణహింస చేయను” 
'కాశియందు ప్రాణిహింస చేయను”. అని కొన్ని ప్రదేశములలో హింసను 
వర్ణించుట. 
కాలసంకుచితము :- “ఏకాదశినాడు ప్రాణి హింసను చేయను”. 
“పూర్ణిమనాడు హింసింపను” అనుట 
సమయ సంకుచితము :- సమయమున ప్రతిజ్ఞ లేక సంకేతము. 
ఇతరుల కొకు హింసింతును కాని నా కొణకు హింసింపననియో ఇతరులు 
హింసింపుమనియు హింసింతును లేకున్న హింసింపను అనియో ప్రతిజ్ఞచేసి 
హింస నుండి విరమించుట. 
ఇట్టి యపవాదములు లేక యేప్రాణిని నెన్నడు నెక్కడ నే విధముగను 
హింసింపకుండుట మహావ్రతమగును. ఇట్లే సత్యాదులును పాటింపవలయును. 
యోగి యిట్టి వ్రతములనే యాచరింపవలయునని భావము. 
అవ।। ఇక నియమములు : 
శౌచ సంతోష తపః స్వాధ్యా యేశ్వర 
ప్రణిధానాని నియమాః 32 


Scanned by CamScanner 


62 యోగదర్శనము 


శౌచ...నాని = శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, 
ఈశ్వర(ప్రణిధానము నను నైదును, నియమాః = నియయములు, శౌచము = 
శుద్ధి. ఇది రెండు విధములు, బాహ్యము - అభ్యంతరము, మృత్తిక, జలము 
మున్నగువానితో శరీరమును, సాత్వికాహారాదుల భక్షణమువలన నుదరమును 
శుద్ధిచేసికొనుట బాహ్యమనబడును. మైత్రి, కరుణ మున్నగువాని ద్వారమున 
చిత్తములయిన రాగద్వేషములను పోగొట్టుకొనుట అభ్యంతరశుచి యనబడును. 

సంతోషము :- జీవనయాత్రకు కావలసిన పరికరములకు మించి 
సాధనసామగ(గ్రిని సంపాదింపకుండుట, ట్రాప్తించిన సాధనములతో 
తృప్తిపడవలయును. సంగ్రహేచ్చ యుండరాదని భావము. | 

తపస్సు :- శీతోష్టములు, మానావమానములు, ఆకలిదప్పులు, 
మున్నగు ద్వంద్వములను సహించుట హితము మితము నైన భోజనము చేయుట. 

స్వాధ్యాయము :- పవిత్రములైన ప్రణవాదులను జపించుట, 
మోక్షశాస్త్రములగు వేదోపనిషదాదులను పఠించుట 

ఈశ్వర ప్రణిధానము :- పరమగురువైన పరమేశ్వరునందు సర్వకర్మల 
నర్చించి కర్మఫలమును త్యజించుట. 

ఇయ్యవి తప్పక చేయదగినవని నియమింపబడుట - విధింపబడుట 
చేత నియమము లనబడుచున్నవి. 

అవ॥ (శ్రేయాంసి బహువిఘ్నాని మంచికెన్నో యాటంకములు అను 
సామెత ననుసరించి యమనియమాదుల నాచరింపబూనినపుడు హింసాదులచే 
బాధ యుపస్థితమైనచో చేయవలసిన దేమన: 

వితర్మబాధనే ప్రతిపక్షభావనమ్‌ 33 

హింసాదులు వితర్మము లనబడును. యమనియమములను పాటించు 
యోగికి వితర్మబాధనే = హింసాదుల వలన విఘ్న ముపస్థితమైనచో, (ప్రతి 
పక్షభావనమ్‌ = ప్రతిపక్షమును భావింపవలయును. 

యమ నియమములను పాటించు యోగికి అపకారిని హింసింతును, 
అన్ఫతము పలుకుదును, పరుల ధనము నపహరింతును, వరదారల నబిగ 
మింతును శుద్ధిని విడుతును అను నిట్టి తలంపులు కలిగి బాధించుచో వానికి 
విపరీతమైన ్రతిపక్షభావనములు చేయవలయును. ఘోరమైన సంసారాగ్ని 
యందు తవించుచు సర్వభూతముల కభయమిచ్చు యోగధర్మము 


Scanned by CamScanner 


సాధన పాదము 63 


నాశ్రయించితిని. దుఃఖఫలకములైన హింసామిథ్యా భాషణాదులను త్యజించి 
సుఖఫలకములయిన అహింసాది యమనియమముల నాశ్రయించితిని, అట్టి 
నేను, క్రక్మినకూటి కాసపడు కుక్కవలె హింసాది వితర్మములను త్యజించి 
మరల గ్రహించుటచే నీవృత్తము కలవాడనగుదును. అయ్యది నాకు తగదు 
అని యిట్లు భావించుట (ప్రతిపక్షభావన మనబడును. 

అవ॥ ఆ వితర్మము లెయ్యవి? వానివిధ మెట్టిది? వాని ధర్మమేమి? 
వానికి కారణము లేమి? వానిఫలము లెయ్యవి? ప్రతిపక్షభావన మెట్టిది అన: 

వితర్మా హింసాదయః కృతకారి తామమోదితా 

లోభ క్రోధ మోహ పూర్వకా మృదు మధ్యాధి 

మాత్రా దుఃఖాజ్ఞానానంతఫలా ఇతి ప్రతిపక్ష భావనమ్‌ 34 

హింసాదయః = ఏ యనృతాదులకుముందు హింస పేర్కొనబడునో 
అట్టి హింసాదులు, వితర్మా = వితర్మములనబడి, దుఃఖాజ్ఞానానంతఫలాః = 
అనంతమైన దుఃఖము; అజ్ఞానము, వలముగాగలవి; ఇతి = అవి, 
(ప్రతిపక్రభావనమ్‌ = ప్రతిపక్షభావనము చేయవలయును. మతియు నవి 
యెట్టివన, కృతాకారితాను మోదితాః = స్వయముగా చేసినవి కృతములు, 
ఇతరుల (పేరణచేత చేసినవి కారితములు, మేలు మేలుఅని యితరులచే 
ననుమోదింపబడినవి యనుమోదితములు మణియు నెట్టివన, లోభక్రోధ 
మోహపూర్వకాః = లోభము, క్రోధము, మోహముచే చేయబడునవి. ఇంకను 
నెట్టివియన, మృదుమధ్యాధిమాత్రాః = లోభాదులలోగల మృదుమధ్యాధి 
మాత్రభేదములచే నయ్యవి యొక్కటొక్కటి తొమ్మిది విధములగును. ఇట్లు 
కృతాకారితాది భేదములచే హింసాదులు మువ్విధములయ్యు లోభాది భేదములచే 
తొమ్మిది విధములగును. ఆ లోభాదులు మృద్వాది భేదములచే నొక్కటొక్కటి 
మరల తొమ్మిది విధములయి మొత్తము ఎనుబది యొక్క విధములగును. 
ఇట్లు వితర్మములు అనంతదుఃఖము, ననంతమైన యజ్ఞానమును 
నుదయింపజేయును. ప్రతిపక్షభావన మొనరింపవలయును. 

కృతము, కారితము అనుమోదితము నని హింస మువ్విధములు, 
మరల నయ్యది మాంసచర్మాదులందలి లోభము చేతను, తన కపకార 
మొనరించెనను క్రోధముచేతను, గీని నిట్లు హింసించినందున ధర్మము 
కలుగగలదను మోహము చేతను చేయబడి తొమ్మిది విధములగును. ఆ 


Scanned by CamScanner 


64 యోగదర్శనము 


లోభక్రోధ మోహములలోగల మృదు - మధ్య - అధిమాత్రభేదములచే నిరువది 
యేడు విధములగును. అందునను తీవ్రతలోగల మృదు -మధ్య - ఆది 
మాత్రభేదములచే మరల మువ్విధములై యెనుబది యొక్క విధములగును, 
ఇట్లే అసత్యభాషణాదులు నూహింపవలయును. 
యమనియమపరుడైన యోగి పొంసాది వితర్మములు తన 
నడ్డగించునపుడు ఇయ్యవి దుఃఖమును కలిగించునవి కాబట్టి యనిష్టములని 
విపక్షముగా భావించినచో వానియెడ నతనికి ద్వేషము కలుగును. అందువలన 
వానినుండి విరతుడగును. విఘ్నములు తొలగును. యమనియమముల నిట్లు 
నిరాటంకముగా నాచరించి సఫలుడగును. చిత్తము నిర్మలమగును. కైవల్యము 
సిద్ధింపగలదు. కాబట్టి ఆ యా సమయములందు యోగి ప్రయత్నపూర్వకముగా 
విపక్షభావన మొనరింపవలయునని భావము. 
. అవ॥। యమనియమములు పాలించు యోగికి అవి సిద్ధించినట్లు 
తెలిసికొనుటకు చిహ్నము లెయ్యవి యన: 
అహింసా ్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః 35 
అహింసాప్రతిష్టాయాం = అహింస సిద్ధించిన, తత్సన్నిధౌ = యోగి 
సమీపమున, వైరత్యాగః = సదావిరోధులైన, అహి నకులాదుల వైరముండదు. 
విరోధస్వభావముగల జంతువులు సైతము అహింసను సాధించిన 
యోగి సమీపమున తమ పారస్పరిక వైరమును విడుచును. ఒండొరులను 
హింసంపనేరవని భావము. 
సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వమ్‌ 36 
నత్య(ప్రతిష్టాయాం = నత్యము నీద్ధించిన, యోగివాక్కు 
(క్రియాఫలాశ్రయత్వమ్‌ = ధర్మాధర్మములనెడి క్రియకు, సుఖదుఃఖములనెడి 
ఫలమునకు నాశ్రయమగును. 
సత్యనిష్టగల యోగివాక్కు అమోఘమగును. ధార్మికుడ వగుమనిన 
పాపియు ధార్మికుడగును. సుఖపడుము అనిన దుఃఖితుడును సుఖియగునని 
భావము. 
అస్తేయ స్రతన్థాయాం సర్వరత్నోపస్థానమ్‌ 37 
అస్తేయప్రతిష్థాయాం = అస్తేయము సిద్ధించిన యోగికి, సర్వరత్నోపస్థానమ్‌ 
= సంకల్పమాత్రమున సర్వరత్నములు చేకూరును. 


Scanned by CamScanner 


సాధన పాదము 65 


బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభః 38 
బ్రహ్మచర్య ప్రతిష్టాయా = బ్రహ్మచర్యముసిద్ధించిన యోగికి, వీర్యలాభః 
= మిక్కిలి సామర్థ్యము కలుగును. 

(బ్రహ్మచర్యము సిద్ధించిన యోగికి ఆణిమాధ్యష్ట గుణములు 
ప్రాప్తించును. తారము, సుతారము, తారతారము, రమ్యకము, సదాముదితము, 
ప్రమోదము, ప్రముదితము, ప్రమోదమానము నను సిద్దులును గలవాడై యోగి 
తన శిష్యులకు యోగవిషయక జ్ఞానము కలుగజేయగలడు. మృత్యువును 
జయింపగలడు. 

బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యు ముపాఘ్నత 

ఇంద్రోహ (బ్రహ్మచర్యేణ దేవేభ్యః స్వరారభత 

(అథ. 11.3.5. 19) 
దేవాః = ఇంద్రియములు, బ్రహ్మచర్యేణ తపసా = బ్రహ్మచర్యమనెడి 
తపస్సుతో, మృత్యుమ్‌ = విషయ గ్రహణశక్తిని నశింపజేయు రోగజాతమును, 
ఉపావ్నత = నశింపజేసినవి, ఇంద్రః = జీవాత్మ, బ్రహ్మచర్యేణ = 
(బిహ్మచర్యముతో, దేవేభ్యః = ఇంద్రియముల ద్వారమున, దేహమును, స్వః = 
సుఖమయము, ఆరభత = చేసెను. 
అపరిగ్రహ స్థెర్యే జన్మకథంతాసంబోధః 39 
అపరిగ్రహస్థైర్యే = అపరిగ్రహమునందు స్థిరత యేర్పడిన యోగికి, 
జన్మకధంతాసంబోధః = జన్మముయొక్క కింప్రకారత (విధానము) బోధపడును. 
అపూర్వములైన దేహేంద్రియాదులతో (జ్ఞానహేతుకమగు) 
సంబంధము జన్మమనబడును. (కోల. హమాసమ్‌ః కథమహమాసమ్‌ః కిం 
స్విదిదమ్‌? కథంస్విదిదమ్‌? కేవాభవిష్యామః కథంవా భవిష్యామః?) నేనెవడను? 
ఎట్లయితిని? ఇది యేమి? ఇది యెట్టిది? ఎవరమగుదుము? ఎట్లగుదుము? 
అను నిట్టిది కథంత - కథంభావ మనబడును. 

అపరిగ్రహమున స్థిరుడైన యోగి తన జన్మోదంతమును తెలియగోరిన 
నతనికంతయు సాక్షాత్మారము కాగలదని భావము. 

శౌచాత్‌ స్వాంగజుగుష్సా పరై రసంసర్గః 40 
శౌచాత్‌ = బాహ్యశౌచము సిద్ధించిన యోగికి, స్వాంగ జుగుప్పా = 
తన శరీరమునందు ఘృణయేర్చడును, షరైః = ఇతరుల శరీరములతో, అసంసర్లః 


Scanned by CamScanner 


66 యోగదర్శనము 


= అసంబంధము కలుగును. 
శరీరోత్పత్తి స్థానాదుల పర్యాలోచనవలన బాహ్యశౌచము సిద్ధించిన 
యోగికి తన శరీరమునందు ఘృణ (ఏవగింపు) కలుగుటయేకాక యితరుల 
శరీరములతో కలుగు సంబంధము (ఏకాంతవాసాదులవలన) బొత్తిగా గిట్టదు. 
ఇందువలన దేహధ్యానము తొలగునని భావము. 
అవ॥ బాహ్యశౌచముతోబాటు అభ్యంతర శౌచసిద్ధివలన కలుగు 
విశేషము లిందు తెలుపుచున్నాడు. 
సత్వశుద్ధి సౌమన స్యైకాగ్రేంద్రియ 
జయాత్మదర్శన యోగ్యత్వాని చ 41 
శౌచసిద్ధివలన యోగికి, సత్వ... యోగ్యత్వాని = బుద్ధిసత్తము 
శుద్ధమగును, సౌమనస్యము, ఏకాగ్రత, ఇంద్రియజయము, ఆత్మదర్శన యోగ్యత 
యనునివి క్రమముగా కలుగును. 
మ్లై(త్రి, కరుణ మున్నగువాని భావనవలన రాగాదులయిన 
చిత్తమలములు క్షాళితములుకాగా బుద్ధిసత్వ్వము నిర్మలమగును. అటుపై 
సత్వగుణోత్మర్షమువలన సౌమనస్యము - స్వచ్చత యేర్చడును. అందువలన 
నియత విషయమున ఏకాగ్రత యేర్చడును. దానివలన బాహ్యేంద్రియములు 
మనస్సున కధీనములై యుండునవి కాబట్టి యవి కట్టుపడును. అటుపై 
పురుషఖ్యాతి కలిగి ఆత్మదర్శన యోగ్యత కలుగునని భావము. 
సంతోషా దనుత్తమ సుఖలాభః 42 
సంతోషాత్‌ = సంతుష్టచిత్తుడైన యోగికి, అనుత్తమ సుఖలాభః = 
మిక్కిలి సుఖప్రాప్తి కలుగును. 
“సంతోషం పరమాస్థాయ సుఖార్ధీ సంయతో భవేత్‌ 
సంతోషమూలం హి సుఖం దుఃఖమూలం విపర్యయఃి (మ4. 12) 
సుఖార్ధి పరమసంతోషము కలవాడై సంయతుడు కావలయును. 
సుఖము సంతోషమూలకము. దుఃఖము అసంతోషమున కలుగునని మనువు. 
కాబట్టి తప్పక యోగి సంతోషి కావలయునని యుపదేశము. 
కాయేంద్రియసిద్ధి రశుద్ధిక్షయాత్‌ తపసః 43 
తపసః = తపస్సు సిద్ధించిన యోగికి, అశుద్ధిక్షయాత్‌ = పాపక్షయము 
వలన, కాయేంద్రియసిద్ధిః = శరీరసంపద, ప్రతిభ మున్నగు నింద్రియసిద్ధి 


Scanned by CamScanner 


సాధన పాదము 67 
కలుగును. 


కాయనిద్ధియన అణిమాది సిద్ధలనియు, ఇంద్రియసిద్ధియన 
దూరశ్రవణాదులనియు వ్యాసమహర్షి భాష్యము. 
స్వాధ్యాయా దిష్టదేవతాసంప్రయోగః 44 
స్వాధ్యాయాత్‌ = స్వాధ్యాయము - ప్రణవజపాదులు - సిద్ధించిన 
యోగికి, ఇష్టదేవతాసంప్రయోగః = అభీష్టులై లైన దివ్యగుణులగు దేవతల బుషుల 
-సిద్ధుల దర్శనము లభించును. 
స్వాధ్యాయశీలుడైన యోగికి సిద్ధులు దర్శనమిత్తురు. అతని కార్యమున 
సాహాయ్య మొనర్త్తురు. 
సమాధిసిద్ధిరీశ్వర ప్రణిధానాత్‌ 45 
ఈశ్వర (ప్రణిధానాత్‌ = ఈశ్వరప్రణిధానము సిద్ధించిన యోగికి 
సమాధిసిద్ధిః = సంప్రజ్ఞాత సమాధి సిద్ధింపగలదు. 

అవ॥ ఇట్లు సిద్ధిని తెలుపు చిహ్నములతోబాటు యమనియమములను 
వర్ణించి తరువాతిదియైన ఆసనమన నేమో చెప్పుచున్నాడు. 

స్థిరసుఖ మాసనమ్‌ 46. 
స్థిరసుఖమ్‌ = నిశ్చలమై సుఖము కలిగించునది, ఆసనమ్‌ = 
ఆసనమనబడును. 

(అస్యతే౭_త్ర నా అనేన వా ఇత్యాసనమ్‌) ఆసనము బాహ్యము, 
శారీరము నని ద్వివిధము. అందు చైలాజినకుశోత్తర మనునది బాహ్యము. 
యోగి తన యభ్యాసము నిమిత్తమొకచో కూర్చుండుటకై సమప్రదేశము 
దర్భాసన మొండుపజచి దానిపై మృగచర్మమో లేక యున్ని వస్తమో వేసి 
యటుపై నొకగుడ్డ పజచి యాసన మేర్చజరచుకొనును. ఇట్టిది బాహ్యాసనము. 
యోగము నభ్యసించుటకై దానిపై సిద్ధాసనము, పద్మాసనము, భద్రాసనము, 
వీరాసనము నని చెప్పబడు కూర్చుండు పద్ధతులు శారీరములు - శరీరమునకు 
సంబంధించిన ఆసనము లనబడును. అందెట్లు కూర్చుండిన స్థిరతయు, సుఖము 
నేర్చడునో యదియే యోగమున కుపకరించు ఆసనమని గ్రహింపవలయును. 
అవ॥। ఈ యాసన మెట్లు సిద్ధించు ననః 

ప్రయత్నశైథిల్యానంత సమాపత్తిభ్యామ్‌ 47 
ప్రయత్న... భ్యామ్‌ = ప్రయత్న శిథిలత - ప్రయత్నోపరతి - 


Scanned by CamScanner 


68 యోగదర్శనము 


చేష్టాభావము వలనను, అయత్నసిద్ధములైన ఆసనములుగల సర్చాదిప్రాణి 
జాతమును జూచి వాని ననుకరించుటచేతను ఆసనము సిద్ధించును. 

స్వభావసిద్దముగా నుండు శారీరకచేష్ట ప్రయత్నమనబడును. అట్టి 
ప్రయత్నము వలన శరీరమున కదలిక కలుగును. అది లేకున్న శరీరము 
స్థిరపడగలదు. పశువులు, పక్షులు, సరీస్ఫపాదులు నేర్వకయే ఆసనసిద్ధి కలవై 
యున్నవి. వానిని చూచి యట్లనుకరించుటచేతను ఆసనము సిద్ధింపగలదని 
భావము. 

అవ॥ ఆసనము సిద్ధించినదని తెలుసుకొనుటెట్లన: 

తతో ద్వంద్వానభిఘాతః 48 

తతః = ఆసనము సిద్ధించిన, ద్వంద్వానభిఘాతః = శీతోష్టాది 
ద్వంద్వముల వలన బాధ కలుగదు. 

ఆసనసిద్ధి యేర్పడిన యోగికి శీతోష్టాది ద్వంద్వముల వలన బాధ 
కలుగనేరదని భావము. 

అవ॥। తరువాత ప్రాణాయామము: 

తస్మిన్‌పతి శ్వాసప్రశ్వాసయో ర్లతివిచ్చేదః ప్రాణాయామః 49 

తస్మిన్‌పతి = ఆసనసిద్ధి కలిగిన మీదట, శ్వాసప్రశ్వాసయోః = బాహ్య 
వాయువును లోపలికి తీసికొనుట శ్వాసము, కోష్టమునందలి వాయువును 
బయటికి విడుచుట ప్రశ్వాసము. ఇట్టి శ్వాసప్రశ్వాసముల - ఉచ్చ్వాస నిః 
శ్వాసముల యొక్క గతివిచ్చేదః = స్వాభావికగతి విరోధము, ప్రాణాయామః 
= (ప్రాణాయామ మనబడును. 

రేచకము, పూరకము, కుంభకము, కేవల కుంభకమునని 
ప్రాణాయామము నాలుగు విధములు. కుంభోకమునందు, కేవల 
కుంభకమునందు శ్వాసప్రశ్వాసము లుండవు కాబట్టి రెండే నిజమైన 
ప్రాణాయామము లనవచ్చును. కాని, రేచక ప్రాణాయామమున శ్వాసముండదు; 
ప్రశ్వాస ముండును. పూరక ప్రాణాయామమున ప్రశ్వాసముండదు; శ్వాసము 
మాత్రముండును. కాబట్టి యొకటి యున్నను రెండుండవు గనుక యొకవిధమగు 
గతివిచ్చేద ముండుటచేత ననియు ప్రాణాయామము లనదగును. 

శ్వాస ప్రశ్వాసముల గతివిచ్చేదము ప్రాణాయామమునకు లక్షణము. 
ప్రాణాయామము లక్ష్యము. 


Scanned by CamScanner 


సాధన పాదము 69 


ఆవ॥ ఇట్లు సామాన్యముగ లక్షణము చెప్పి విశేష లక్షణము నిట 
వర్ణించుచున్నాడు. 

బాహ్యాభ్యంతర స్తంభవృత్తి ర్టేశకాల సంఖ్యాభిః 

పరిదృష్ణో దీర్భ సూక్ష్మః 50 

ఆ ప్రాణాయామము, బాహ్యాభ్యంతర స్తంభవృత్తిః = బాహ్యవృత్తి కలది, 
అభ్యంతరవృత్తి కలది, స్తంభవృత్తి కలదియని మువ్విధములు. ఈ 
మువ్విధములైన ప్రాణాయామమును, దేశకాల సంఖ్యాభిః = దేశకాల సంఖ్యలతో, 
పరిదృష్టః = చక్కగా తెలియబడినదై, దీర్గసూక్ష్మః = దీర్గము, సూక్ష్మము నగును. 

(1). లోపలి వాయువును బయటికి తీసి యట స్తంభింపజేయుట 
బాహ్యవృత్తి ప్రాణాయామమగును. ప్రశ్వాసపూర్వక గత్యభావముగల 
ప్రాణాయామమని భావము. ఇదియే రేచక ప్రాణాయామము. 

(2). శ్వాసపూర్వక గత్యభావాత్మక ప్రాణాయామము. ఇందు బాహ్యా 
వాయువు లోపలికి తీసికొని యట స్తంభింప జేయబడును. అభ్యంతరవృత్తి 
లేక పూరక ప్రాణాయామ మనబడును. 

(3). స్తంభవృత్తి ప్రాణాయామము. ఇందు శ్వాసప్రశ్వాసములు రెండు 
నుండవు. ఎక్కడి వాయువు నక్కడనే నిలుచునట్లు చేసి లోపలికి వాయువు 
వెలుపలికికానీ వెలుపలి వాయువు లోపలికిగాని పోకుండ చేయవలయును. 
బాగుగా కాలిన రాతిమీద వేయబడిన నీటిబిందువు క్రమముగా నయ్యది 
యన్నివైపులనుండి సంకుచించుచు చివరకు లేకుండపోవును. అట్లే 
శ్వాసప్రశ్వాసములగతి నొక్కమాటు నడ్డగించుటచే ప్రాణగతి సంకుచించి 
విరుద్ధమగును. ఇదియే స్తంభవృత్తి - కుంభక ప్రాణాయామ మనబడును. 
కుంభములోని జలము కదలకుండునట్లుండును. కాబట్టి కుంభకమని భావము. 

ఇట్టి ప్రాణాయామము దేశకాల సంఖ్యలతో కూడి దీనికింత (ప్రదేశము 
విషయము, , దీనికిన్ని క్ష క్షణముల స్థిరత యనియు, ఇన్ని శ్వాసప్రశ్వాసములతో 
ప్రథమ ఉద్దాతము ఇన్ని శ్వాసప్రశ్వాసములతో ద్వితీయ ఉద్దాతము, 
ఇన్నిటితోతృతీయ ఉద్దాతము ననియు, ఇది మృదువు, ఇది మధ్యము, ఇది 
తీవ్రము ననియు తెలియనగును. 

దేశపరిమితి :- సాధకుడు రేచించునపుడు నాసికాగ్రమునకు ఎదురుగా 
నుండు లొడితెడో లేక జేనెడో లేక మూరెడో పరిమితి దూరముగల బాహ్య 


Scanned by CamScanner 


70 యోగదర్శనము 


ప్రదేశము రేచకమునకు విషయమగును. నాసిక కెదురుగా నుంచబడిన చిన్న 
దూదిపింజ కదలికవలన దూరపరిమితి తెలిసికొనవచ్చును. ఇట్లే పూరకమునకు 
శరీరమున నాపాదతల మస్తకపర్యంతము లోపలి ప్రదేశము విషయము, 
వాయుపూరణ సమయమున లోపల చీమలు ప్రాకునట్లు స్పర్శ కలుగుటచే 
నాభ్యంతర దేశపరిమితి తెలియనగును. కుంభక ప్రాణాయామమునకు లోపలి 
వెలుపలి ప్రదేశమంతయు విషయమగును. ఇందు పిపీలికాస్పర్శకాని, తూలికా 
చలనముకాని తెలియబడ కుండుటుయే గుర్తు. 
కాలపరిమితి :- మోకాటి చిప్పను చేతితో ముమ్మాటు బాగుగా 
స్పశించియొక చిటికె వేయుట కెంతకాలము పట్టునో యంతకాలమొక 
మాత్రయనబడును. అట్టి పండ్రెండు మాత్రలకాలము కుంభకమునకు స్థిరత 
యేర్చడిన ఉద్దాతమనబడును. అదిప్రథమ ఉద్దాతము - మృదువు. ఇరువది 
నాలుగు మాత్రల కాలము స్థిరత కలిగిన ద్వితీయ ఉద్దాతము - మధ్యము. 
ముప్పది యాజుమాత్రల కాలము స్థిరమయిన తృతీయ ఉద్దాతము - తీవ్రము 
అనబడును. 
అవ॥ నాలుగవ ప్రాణాయామ లక్షణము : 
బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్ధః 51 
ఈ సూత్రమునందలి విషయ శబ్దము దేశమును తెలుపును. దానింబట్టి 
కాలము సంఖ్యయు నిందు గ్రహింపబడును. బాహ్యభ్యన్తర విషయాక్షేపీ = 
రేచకపూరకముల నపేక్షించని శ్వాసప్రశ్వాసముల గత్యభావమనెడి కేవల కుంభక 
ప్రాణాయామము, చతుర్ధః = నాలుగవది. 
పూర్వసూత్రమున చెప్పబడిన కుంభక ప్రాణాయమమునకును, ఈ 
కేవల కుంభక ప్రాణాయమమునకును స్వల్ప భేదమున్నది. కుంభకము 
శ్వాసప్రశ్వాసముల నపేక్షించును. కేవల కుంభకము శ్వాసప్రశ్వాసముల 
నపేక్షింపదు. దేశకాల సంఖ్యా పరిదృష్టత్వము మాత్ర ముభయత్ర సమానమే. 
నిద్ర, ఆలస్యము మున్నగు వృత్తులచే బాధింపబడు సాధకులు శ్వాసప్రశ్వాసముల 
నపేక్షించు కుంభకము నభ్యసించుట శ్రేయస్కరము: అట్టిబాధలు లేనివారు 
కేవల కుంభకము నభ్యసించిన చాలును. 
అవ॥ ప్రాణాయామము సిద్ధించినదని తెలిసికొను టెట్లన : 


Scanned by CamScanner 


సాధన పాదము 71 


తతః క్షీయతే ప్రకాశావరణమ్‌ 52 
తతః = ప్రాణాయామము సిద్ధించిన, ప్రకాశావరణమ్‌ = బుద్ధిసత్వ 


ప్రకాశమునకు ఆవరణమైన క్లేశము, క్లేశజన్య మాలిన్యము - పాపము, క్షీయతే 
= దుర్భలమై తొలగిపోవును. 


ప్రాణాయామము సిద్ధించినకొలది యోగికి సత్వప్రకాశ మెక్కుడగును. 
అవిద్యాది క్లేశములు, వానివలన కలుగు తామస వృత్తులు నశించును. అతనికి 
కలుగు స్వష్నాది వృత్తులును సత్వప్రకాశయములై యుండును. ఈ స్థితియే 
(ప్రాణాయామ సిద్ధికి చిహ్నమని భావము. 
ధారణాసు చ యోగ్యతా మనసః 53 
మతియు, ప్రాణాయామము సిద్ధించుట వలన ధారణాసు = ముందు 
చెప్పబడు ధారణలందు - చిత్తము నిలకడలందు, మనసః = చిత్తసత్వమునకు, 
యోగ్యతా = సామర్ధ్యము కలుగును. 
ప్రాణాయామము ద్వారమున ఆవరణము క్షీణింప బుద్ధిసత్వమునెట 
నిలిపిన నట నిలుచును. విక్షేపము కలుగదని భావము. 
అవ॥ ప్రాణాయామము తరువాత ప్రత్యాహార లక్షణము : 
స్వవిషయా సంప్రయోగే చిత్తస్వరూపానుకార 
ఇవేంద్రియాణాం ్రత్యాహారః ర్‌4 
స్వవిష యా సంప్రయోగే = శబ్దాదులైన స్వవిషయములతో సంయోగము 
లేనందున కలిగిన, ఇంటయానాన్‌ = చక్షురాదీంద్రియముల యొక్క 
చిత్తస్వరూపానుకార ఇవ = చిత్తస్వరూపము ననుకరించినట్లుండు ఉనికి, 
ప్రత్యాహారః = ప్రత్యాహార మనబడును. 
యమనియమాదుల ద్వారమున సంస్కరింపబడి చిత్తసత్వ్వము విషయ 
దోషములను గుర్తించి విరక్తమగును. మోహము, రాగము, ద్వేషము కలిగించు 
శబ్బాది విషయములతో సంబద్ధముకాదు. విరుద్ధమై తత్వాభిముఖమగను. 
ఇందువలన చిత్తమునకు లోబడియుండు నింద్రియములును శబ్బాదులైన 
స్వస్వవి asia సంబద్ధములుకాక స్వయముగానే విరుద్దములగును. ఇట్లు 
చిత్తమువలెనే ఇంద్రియములును విషయములతో సంప్రయుక్తములు 
కాకుండుటయే ప్రత్యాహార మనబడునని భావము. 
అవ॥ ప్రత్యాహారము వలన కలుగు ప్రయోజన మేమన: 


Scanned by CamScanner 


72 యోగదర్శనము 


తతః పరమావశ్యతేంద్రియాణామ్‌ ర్‌ర్‌ 
తతః = ప్రత్యాహారము సిద్ధించినందువలన, ఇంద్రియాణామ్‌ = 
ఇంద్రియములయొక్క పరమమా = ఉత్కష్టమైన - మిక్కిలి, పశ్యతా = 
వశీకరణము కలుగును. 
ప్రత్యాహారము సిద్ధించినచో నింద్రియములు బాగుగ జయింపబడునని 
భావము. ఇంద్రియ జయ విషయమున ననేక భిన్నాభిప్రాయములు కలవు. 
కొందఖు విషయములయిన శబ్బాదులందు ఆసక్తి - వ్యసన రాహిత్యము 
ఇంద్రియజయ మందురు. వేదవిరుద్ధముకాని విషయములను సేవించుచు, 
విరుద్ధములైన విషయములందు (ప్రవర్తించకుండుట ఇంద్రియజయమని 
మటథికొందరు. శబ్దాది విషయములందు ఇంద్రియములను విషయాధీనులై 
కాక స్వేచ్చగా ప్రవర్తింపజేయుట ఇంద్రియ జయమని వేతొక కొందరు. 
రాగద్వేషములు లేక సుఖదుఃఖశూన్యమైన శబ్దాదుల జ్ఞానము ఇంద్రియ 
జయమని ఇతరులు. చిత్తైకాగ్రతవలన చిత్తమిం(ద్రియములతోబాటు 
విషయములందు ప్రవర్తింప కుండుటయే ఇంద్రియ జయమని జైగీషవ్య 
మహర్షి చిత్తవిరోధమున నింద్రియములు విరుద్ధములగుటయే ఇంద్రియముల 
పరమ వశీకారత, జైగీషవ్య మహర్షి చెప్పిన ఇంద్రియ జయమునకే యోగులు 
యత్నింతురు. 
సాధన పాదము 


Scanned by CamScanner 


యోగదర్శనము 
విభూతి పాదము 


ప్రథమ ద్వితీయ పాదములలో సమాధి, దాని సాధనములు 
వర్ణింపబడినవి. ఇందు - తృతీయ పాదమున యోగసాధన విషయమున 
మందబుద్దులకు శ్రద్ధ కలిగించుటకుగాను విభూతులు చెప్పవలసియున్నవి. 
ఆ విభూతులు సంయమమువలనగాని సంపాదింప వలనుపడదు. ధారణ, 
ధ్యానము, సమాధి యను నీ మూటి సముదాయమే సంయమము. ఇంతకు 
పూర్వము వర్ణించిన యమనియమాసన ప్రాణాయామ (ప్రత్యాహారము లను 
నైదు యోగాంగములు బహిరంగ సాధనములు. ధారణాది సాధనత్రయము 
అంతరంగ సాధనములు. ఇందు ధారణ యననేమో వర్ణించుచున్నాడు. 

దేశబంధ శ్చిత్తస్య ధారణా 1 

చిత్తస్య = బాహ్యవిషయములను విడిచి తత్వ్వమున కభిముఖమైన 
చిత్తముయొక్క, దేశబంధః = నాభిచక్రాది స్థానములందు వృత్తరూపమున నేర్పడు 
సంబంధము, ధారణా = ధారణయనబడును. 

యమాదుల ననుష్టించుటచే నిర్మలమై చిత్తసత్వము విషయవిముఖమై 
తత్వాభిముఖ మగును. అట్టి చిత్తము జీవేశ్వరులకు స్థానభూతములైన హృదయ 
పుండరీకము, మూర్ధజ్యోతి మున్నగువానియందు కానీ, దివ్యములైన ప్రాకృతిక 
పదార్థములందు (చంద్రసూర్యాదులందు) కానీ నిలుపబడి వాని యాకారములను 
పొందును. ఇట్లొకచో చిత్తము నిలువబడుట ధారణ యనబడునని భావము. 
అవ॥ ధ్యాన లక్షణము : 

తత్ర ప్రత్యయైక తానతా ధ్యానమ్‌ 2 

తత్ర = చిత్తస్థితికి విషయమైన ధ్యేయవస్తువునందు, కలుగు 
త్యయెకతానతా = జ్ఞానప్రవాహము, ధ్యానమ్‌ = ధ్యానమనబడును. 

ధ్యేయవస్తువునందెట చిత్తసత్వము నిలువబడినదో యట బుద్ధియందు 
ఆ ధ్యేయవస్తువునకు సంబంధించిన ప్రత్యయము - జ్ఞానము తక్క యితర 
వృత్తి - ప్రత్యయము కలుగక యున్నచో నట్టి చిత్తస్థితి ధ్యాన మనబడును. 


7 
Scanned by CamScanner 


74 యోగదర్శనము 


అవ।। సమాధి లక్షణము : 

తదేవార్థమాత్రనిర్భాసం స్వరూప శూన్యమివ సమాధిః 3 

తదేవ = ఆధ్యానమే, అర్భమా(త్ర నిర్భానం = కేవలము 
ధ్యేయవస్తురూపమున భాసించుచు, స్వరూపశూన్యమివ = ధ్యేయరూపము 
మాత్రము వ్యక్తమగుటచేత జ్ఞానరూపము - ప్రత్యయ రూపము - 
లేనట్లుండుట, సమాధిః = సమాధి యనబడును. 

పుష్ప స్వభావావేశమున సృటికమణి తన స్వరూపమును విడిచి 
పుష్పరూపమును పొందునట్లు ధ్యాన మభ్యసించినకొలది ప్రత్యయాత్మకమైన 
స్వస్వరూపమును విడిచి కేవల ధ్యేయాకారమున భాసించును. ధ్యేయవస్తు 
జ్ఞాన మటనుండక ధ్యేయము మాత్రము భాసించునని భావము. ఇయ్యదియే 
సమాధి యనబడును. చిత్తెకాగ్రత కలిగిన మీదట ధ్యాత, ధ్యానము, ధ్యేయము 
వేటువేటుగా తెలియబడుచున్నపుడు - యోగి తా నొక వస్తువును 
తెలిసికొనుచున్నాడని గుర్తించునపుడు - ఉండు స్థితి ధ్యానమనబడును. అట్టి 
ధ్యానము కేవలము ధ్యేయావభాసముగా మాటిన సమాధి యనబడునని భావము. 

అవ॥ ముందు శాస్త్రమున సులభముగా ప్రయోగింప వీలగునట్లు 
ధారణా ధ్యాన సమాధులకు మూటికి నొక సంజ్ఞ యేర్చజచుచున్నాడు. 

త్రయ మేకత్ర సంయమః 4 

ఏకగత్ర = ఒక వన్తువు విషయముగాగల, త్రయమ్‌ = 
ధారణాదిత్రయము, సంయమః = సంయమ మనబడును. 

సమాన విషయముగల ధారణాధ్యాన సమాధులు సంయమ 
మనబడును. ఇయ్యది శాస్త్రీయ పరిభాష. 

అవ॥ ఇట్టి సంయమసిద్ధివలన కలుగున దేమన: 

తజ్జయాత్‌ ప్రజ్ఞా౭ 9_ లోకః ర్‌ 

తజ్జయాత్‌ = సంయమ స్థిరత వలన, ప్రజ్ఞాల ౨. లోకః = సమాధి 
ప్రజ్ఞ నిర్మల మగును. 

సంయమ స్థిరత సంపాదించిన కొలది సమాధి ప్రజ్ఞ విశదమగునని 
భావము. 

అవ॥ ఇట్టి ఫలమును వినియోగించు స్థాన మెయ్యదియనః 


Scanned by CamScanner 


విభూతి పాదము 75 


తస్య భూమిషు వినియోగః 6 
తస్య = పూర్వము నిర్దేశింపబడిన ఫలము గల సంయమము, భూమిషు 
మ సంప్రజ్ఞాత యోగభూములందు, వినియోగః = విజిత భూమిని విడిచి 
యవిజిత భూమియందు వినియోగింపబడ వలయును. 
ముందుగా స్థూల విషయమునకు సంబంధించిన సమాధి పాదమున 
చెప్పబడిన సవితర్మ సంప్రజ్ఞాత సమాధియందు సంయమము వినియోగింప 
వలయును. అక్కడ విజయము లభించిన తదుపరి నిర్వితర్క సమాధియందు 
వినియోగింపవలయును. అట విజయము కలిగిన సూక్ష్మవిషయక సవితర్మ 
సమాధియందును అటుపై సూక్ష్మ విషయక నిర్వితర్మ సమాధియందును 
క్రమముగా సంయమమును వినియోగింపవలయును. ఇట్లు వినియోగింపగా 
నందు కుశలత యేర్చడును. ప్రజ్ఞా౭_౨_ లోకము సంపాదింప బడును. 
అవ॥ యమనియమాది యోగాంగములలో ధారణా ధ్యాన సమాధులకే 
యోగభూములందు వినియోగ మేల చెప్పబడిన దన; 
త్రయ మంతరంగం పూర్వేభ్యః 7 
పూర్వే భ్యః = యమనియమాది పంచయోగాంగములకంటె త్రయమ్‌ 
= ధారణాది త్రయము, అంతరంగమ్‌ = యోగమున కంతరంగ సాధనము; 
కాబట్టి వీని వినియోగము చెప్పబడినది. యమాదులైదు చిత్తమాలిన్యమును 
దూరమొనర్చి చిత్తెకాగ్రతకు సాధనములై యోగాంగములైనను నయ్యవి భిన్నభిన్న 
విషయకములు. అందువలన నవి బహిరంగ సాధనములనియు, ధారణాదులు 
మూడును ఏక విషయకములై యోగాంగము లనబడుటచే నంతరంగము 
లనియు చెప్పబడునని భావము. 
అవ॥ అసంప్రజ్ఞాత సమాధియందు విషయమే నుండదు. సమాన 
విషయత్వ మట నుండదు, కాబట్టి ధారణాదుల కట అంతరంగత్వ మెట్లు 
పొసగు నన; 
తదపి బహిరంగం నిర్భీజస్య 8 
తదపి = ధారణాది సాధనత్రయమును, నిర్భీజస్య = అసంప్రజ్ఞాత 
యోగమనెడి నిర్భీజసమాధికి, బహిరంగం = బహిరంగ సాధనమే. 
ధారణాది సాధనత్రయము సంప్రజ్ఞాతసమాధికే అంతరంగ సాధనము, 
అసంప్రజ్ఞాత సమాధికి కాదని భావము. 


Scanned by CamScanner 


76 యోగదర్శనము 


అవ॥ “పరిణామ త్రయ సంయమాత్‌' (3.16) అను సూత్రమున 
చెప్పబోవు విషయమున నుపయోగించు పరిణామత్రయ మన నేమో చెప్పదలచి 
యిట నిర్భీజసమాధి ప్రసంగవశమున నిట్టి సమాధికాలమున నేర్చడు చిత్త 
నిరోధ పరిణామమును చెప్పుచున్నాడు. 
వ్యుత్ధాన నిరోధ సంస్మారయో రభి వప్రాదుర్భావౌ 
నిరోధక్షణచిత్తాన్వయో నిరోధ పరిణామః 9 
వ్యుత్ణాన నిరోధ సంస్మారయోః = సంప్రజ్ఞాతము పర వైరాగ్యము 
ననువాని సంస్మారములయొక్క అభిభవ ప్రాదుర్భావో = క్షయ, అభ్యుదయము 
లనువానియందు, నిరోదక్షణ చిత్తాన్వయః = ఏ క్షణమున విరోధముండునో 
ఆ క్షణాలు నిరోధక్షణము, అప్పుడుండు చిత్తము నిరోధక్షణ చిత్తము, 
ఆశ్రయరూపమున నిట్టి చిత్తము యొక్క సంబంధము, నిరోధ పరిణామః = 
నిరోధకాలమునకు సంబంధించిన దగుటచే నిరోధమను నామముగల 


ధర్మపరిణామ మనబడును. 


ఈ సూత్రమున గల వ్యుత్థాన శబ్దమునకు సంప్రజ్ఞాతమని యర్థము 
వ్రాయబడినది. అసంప్రజ్ఞాతముకంటె సంప్రజ్ఞాతము వ్యుత్ణానమగుటయే 
యిందులకు కారణము. ఇట్లే నిరోధమన పరవైరాగ్యమని యర్థము. 
పరవైరాగ్యముచేతనే సంప్రజ్ఞాతము నిరోధింపబడును, కాబట్టి నిరోధ 
మనబడినదని భావము. 

అసంప్రజ్ఞాత సమాధి యుదయించుకాలమున (ప్రతిక్షణము వ్యుత్ధాన 


| సంస్కారము క్షయించును. నిరోధ సంస్కారము ప్రతిక్షణము మభ్యుదయమగును. 


ఇట్టి సమయమున నిరూధక్షణవృత్తి చిత్తము - నిరోధ చిత్తము నిరోధాఖ్య 
ధర్మపరిణామమున కాశ్రయమై నిరోధ పరిణామ మనబడును. (ప్రతి 
నిరోధక్షణమునందు నొక స్థిరచిత్తమున ధర్మముగా నన్వయించబడు వ్యుత్థాన 
సంస్మారముల క్షయము. నిరోధ సంస్మారముల యుదయమును నిరోధ 
పరిణామ మనబడునని భావము. 

విచ్చక్తి (ఆత్మ) తక్క మిగిలిన భావపదార్థములన్నియు క్షణ 
పరిణామములు - ప్రతిక్షణము మార్పు నొందునని అని యంగీకరించుట 
వలన ్రతిధర్మి (భావపదార్థము) యొక్క పరిణామము ధర్మము, లక్షణము, 
అవస్థ యని మువ్విధముల చెప్పబడును. (1) అవస్థితమైయున్న ధర్మియందు 


Scanned by CamScanner 


విభూతి పాదము 77 


పూర్వధర్మము క్షయించి ధర్మాంతర ముదయించుట ధర్మపరిణామము, (2). 
ఉదయించిన ధర్మమునకు అనాగతము (భవిష్యత్మాలికము) అనెడి లక్షణము 
పోయి వర్తమాననమనెడి లక్షణము కలుగుట లక్షణపరిణామమనబడును. (8) 
ఇట్లు వర్తమాన లక్షణముగల ధర్మములకును ప్రతి క్షణము అవస్థాతారతమ్య 
మేర్చడుట అవస్థా పరిణామ మనబడును. 
అవ॥ నిరోధ సంస్కార పాటవమువలన వ్యుత్థాన సంస్మారములన్నియు 
క్షయింపగా చిత్తస్థితి యెట్లుండు నన: 
తస్య ప్రశాంత వాహితా సంస్కారాత్‌ 10 
సంస్కారాత్‌ = అభ్యాస వశమున బలపడిన నిరోధ సంస్కారము వలన, 
తస్య = వృత్థాన సంస్మారములనెడి మలము బొత్తుగా నశించిన మీదట నేర్చడు 
విరుద్ధ చిత్తసత్వము, ప్రశాంత వాహితా = సంపూర్ణముగా వ్యుత్ధాన సంస్కారములు 
తొలగినందున నిరుద్ధ సంస్మార రూపమున నిర్మలమై శాంతముగా నుండును. 
వృత్తులను నిరోధించుటచే నేర్చడిన నిరోధ సంస్కారము అభ్యాస 
వశమున బలపడి సర్వథా వ్యుత్ణాన సంస్కారములను నశింపజేయును. అందుచే 
చిత్తము నిర్మలమై కేవలము నిరోధమనెడి సంస్కార రూపమున మిగిలి 
శాంతముగ నుండునని భావము. ఇందు వర్తమాన లక్షణముగల నిరోధ 
సంస్మారముల యభివృద్ధిని తెలిపి అవస్థా పరిణామము బోధింపబడినదని 
(గ్రహింప వలయును. 
అవ॥। సంప్రజ్ఞాతావస్థయందు చిత్తమున నెట్టి పరిణామము కలుగు 
నన; 
సర్వార్థ తైకాగ్రతయోః క్షయోదయౌ 
చిత్తస్య సమాధి పరిణామః 11 
సర్వార్ధతైకాగ్రతయోః = విక్షేపము, ఏకాగ్రత అనువాని, క్షయోదయౌ 
= క్షయము, ఉదయమును, చిత్తస్య = సమాధి చిత్తముయొక్క సమాధి పరిణామః 
= సమాధి పరిణామ మనబడును. 
విక్షేపనాశము, ఏకాగ్రత యుదయము నను నీ యుభయ ధర్మములతోను 
సమాధి క్షణచిత్తము ధర్మిగా నన్వయించును. ఈ సూత్రమునందలి సర్వార్థతకు 
నానార్థములను తెలిసికొనుట యని యర్థము. కాబట్టి విక్షేపషమని వ్రాయబడినది. 
సమాధి కాలమున ప్రతి క్షణము నందును స్థిర చిత్తమున ధర్మముగా 


Scanned by CamScanner 


78 యోగదర్శనము 


నన్వయింపబడు సర్వార్థత (విక్షేపము) యొక్క క్షయము ఏకాగ్రతయొక్క 
యుదయము నను నీ యుభయమును ధర్మియైన చిత్తము యొక్క సమాధి 
పరిణామ మని భావము. 
అవ।॥। అభ్యాస బలమున విక్షేపము నశించి సమాహితమైన 
చిత్తమునందు మరల నెట్టి పరిణామము కలుగు నన : 
శాంతోధితౌ తుల్యప్రత్యయౌ 
చిత్త స్యైకాగ్రతా పరిణామః 12 
చిత్తస్య = సమాహిత చిత్తము యొక్క శాంతోదితౌ = అతీతము, 
వర్తమానమునను, తుల్యప్రత్యయౌ = సమాన విషయకములగుటచే 
సమానములైన రెండు ప్రత్యయములు ( ఈ రెండు ప్రత్యయములకును 
ఏకాగ్రతాకాలికచిత్తము ధర్మిగా నన్వితమైయుండును) ఏకాగ్రతా పరిణామః = 
ఏకాగ్రత పరిణామ మనబడును. 
ఏకా(గ్రత యేర్పడిన కాలమున స్థిరమైన చిత్రమునందు ఒకే 
విషయమునకు సంబంధించిన ప్రత్యయములు ఒకదాని తదుపరి మజియొకటి 
యుదయించి యస్తమించుచుండును. ఏకాగ్రతారూప సమాధి భగ్నమగు వఅకు 
సమాన ప్రత్యయ (ప్రవాహమిట్లు నడుచుచుండును. నశించిన ప్రత్యయము 
శాంత మనబడును. తదుపరి యుదయించు ప్రత్యయము ఉదితమనబడును. 
శాంతోదితములు ఒకే విషయమునకు చెందిన వగుటచే తుల్య ప్రత్యయము 
లనబడును. ఇట్టి తుల్య (ప్రత్యయము లాస్టిర చిత్తమున ధర్మముగా 
నన్వయించును. అందుచే నియ్యవస్థ ఏకాగ్రతా పరిణామ మనబడునని భావము. 
అవ॥ ధర్మియైన చిత్తసత్వము యొక్క పరిణామ త్రయము చెప్పి యట్టి 
వరిణామములు చిత్తమువలెనే (త్రిగుణాత్మకము లైనందున 
పంచభూతములందును చక్షురాదింద్రియములందును కలవని చెప్పుచున్నాడు, 
ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావన్నా 
పరిణామాః వ్యాఖ్యాతాః 13 
ఏతేన = పూర్వము చెప్పబడిన చిత్తసత్వముయొక్క పరిణామత్రయ 
వ్యాఖ్యానము ద్వారమున, భఖూతేంద్రియేవు = వృధఢి వ్యాది 
పంచమహాభూతములందు, చక్షురాధి సర్వేంద్రియములందును, ధర్మలక్షుకావస్థా 
పరిణామాః = ధర్మ పరిణామము, లక్షణపరిణామము, అవస్మా పరిణామము 


వనే 


Scanned by CamScanner 


విభూతి పాదము 79 


నను మువ్విధములగు పరిణామములు, వ్యాఖ్యాతాః = వ్యాఖ్యానము చేయబడిన 
ట్లెంచవలయును. 
పృథివ్యాధి పంచభూతములు ధర్మిరూపమున స్థితమైయుండ వాని 
వలన నేర్చడు గోమనుష్యాది శరీర రూపములు, ఘటపటాది వస్తురూపములు 
నెన్నో యేర్చడుటయు, నశించుటయు కలుగుచున్నది. ఇట్లు భూతము 
లవస్థిములై యుండగా పూర్వ రూపము నశించి (గ్రొత్త రూపమేర్చడుట ధర్మ 
పరిణామ మనబడును. ఇట్టి ధర్మములకు అతీత వర్తమాన అనాగతములనెడి 
లక్షణములు ప్రాప్తించుట లక్షణ పరిణామ మనబడును. వర్తమానాది 
లక్షణములుగల ఘటపటాది ధర్మములందు నవీనత, పురాణతలు, గోమనుష్య్యాది 
ప్రాణుల శరీర రూపములందు బాల్యయౌవనాదులు కలుగుట అపస్థా 
పరిణామమనబడును. ఇట్లే చక్షురాదింద్రియముల విషయమునను 
ఊహింపనగును. 
అవ॥ ఇట్టి పరిణామ త్రయము దేనికి కలుగుచున్నదో యట్టి ధర్మియొక్క 
లక్షణ మేమన: 
శాంతోదితా వ్యపదేశ్య ధర్మానుపాతీ ధర్మీ 14 
శాంతో... పాతీ = శాంతములు, ఉదితములు, అవ్యవ 
దేశ్యములునయిన ధర్మములం దన్వయుంచునది, ధర్మీ = ధర్మి యనబడును. 
తమ తమ వ్యాపారములనొనర్చి యుపరమించునవి శాంతములు - 
అతీతములు ఉదయించి న్వవ్యాపారము నొనర్చ నుద్యమించునవి 
వర్తమానములు - ఉదితములు. శక్తిరూపముననుండి భేదించి వర్ణింప వీలు 
కానివి అన్యవదేశ్యములు - భవివ్యత్తులు ఇట్టి యతీత వర్తమాన 
భవిష్యద్ధర్మములలో వానితో నన్వయించు స్వభావముగల వస్తువు (సామాన్య 
విశేషాత్మకమైన) ధర్మి యనబడును. మృత్తిక, సువర్ణము మున్నగునవి 
యుదాహరణములు. 
అవ॥ త్రివిధ పరిణామములలో ప్రత్యేక మొక్కటియా లేక నానావిధ 
భేదములు కలవై భిన్నములా? భిన్నములేయైన భేదహేతువేమి? యన : 
క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః 15 
పరిణామాన్యత్వే = ధర్మాది పరిణామములు ప్రతిదియు భిన్నము 
లగుటలో, క్రమాన్యత్వం = కనబడు పరిణామమునగల పౌర్వాపర్యమనెడి 


Scanned by CamScanner 


80 యోగదర్శనము 


క్రమ భేదము, హేతుః = కారణము. 

ధర్మలక్షణాది పరిణాములలో (ప్రతిదియు ననేక భేదములు కలిగి 
యున్నది. అందుకు కారణము వాని పరిణామమునందలి పౌర్వాపర్యక్రమభేదమే 
యని భావము. 

అందు, మృత్తికవలన మృత్పిండము దాని వలన కపాలములు, 
కపాలములవలన ఘటము నేర్చడును. మృత్తిక (దువ్వమన్ను) - పిండములు, 
పిండకపాలములు, కపాల ఘటములు అను వీనిలో నొకటి పూర్వము, 
మతియొకటి పరము. ఇట్టి పూర్వ పరక్రమము మృత్సిండాదులకంటె భిన్నము. 
ఇయ్యది పిండాదులైన ధర్మపరిణామములోని భేదమునకు కారణము. 

అనాగతమనెడి లక్షణముగల ధర్మమునకు వర్తమాన మనెడి లక్షణము 
లభించుటయు, వర్తమాన లక్షణముగల ధర్మమునకు అతీత లక్షణటప్రాప్తి 
కలుగుటయు సంభవము. ఇట్లు అనాగత వర్తమాన లక్షణ పరిణామములు 
పూర్వ పరములయి వానిక్రమము వానిలోగల భేదమునకు కారణమగును. 
ఇట్లే అవస్థా పరిణామములోగల క్రమము వాని భేదమునకు కారణమని 
తెలియనగును. 

ధర్మ పరిణామము, లక్షణ పరిణామమును (ప్రతిక్షణము కలుగక 
అప్పుడప్పుడు కలుగుచుండును. అవస్థా పరిణామము మాత్రము నియమముగా 
(ప్రతిక్షణమును కలుగుచుండును. 

అవ॥ ఇంతవరకు పరిణామ త్రయము వివరముగా దేని నిమిత్తము 
వర్ణింపబడినదో యది యిట చెప్పుచున్నాడు. 

పరిణామత్రయ సంయమాత్‌ అతీతానాగతజ్ఞానమ్‌ 16 

పరి... నూత్‌ = పూర్వము వర్ణించిన పరిణామత్రయమునందు 
సంయమ మొనర్చిన నయ్యది ప్రత్యక్షమై యోగికి, అతీతానాగతజ్ఞానమ్‌ = 
భూత భవిష్యత్మాలిక సర్వవస్తు సాధారణమైన ధర్మలక్షణావస్థా పరిణామ త్రయ 
విషయమునకు సంబంధించిన సాక్షాత్మారము కలుగును. 

శబ్దార్థ ప్రత్యయానా మితరేతరాధ్యాసాత్‌ సంకరస్తత్‌ 

(ప్రవిభాగసంయమాత్‌ సర్వభూతరుతజ్ఞానమ్‌ 17 

శబ్దార్థ ప్రత్యయానామ్‌ = వాచకము, వాచ్యము వాని జ్ఞానము నను 
నివి వాస్తవమున విభక్తములు. అట్టి వీనియొక్క ఇతరేతరాధ్యాసాత్‌ = పరస్పర 


కో 
Scanned by CamScanner 


విభూతి పాదము 81 
విభాగము (గహింపబడకుండుట వలన, సంకరః = శబ్దార్థ ప్రత్యయముల 
యఖేద జ్ఞానము కలుగుచున్నది. తత్రవిభాగసంయమాత్‌ = ఆ శబ్దార్థముల 
భేదము నందు సంయమమును చేయుటవలన భేద సాక్షాత్మారము కలిగి 
యోగికి, సర్వభూత రుతజ్ఞానమ్‌ = పశు - మృగ - సరీసృపాది సర్వ ప్రాణుల 
ధ్వనుల జ్ఞానము కలుగును. అవి తమ తమ ధ్వనులచే నే యర్థమును 
తెలుపుచున్నదనియు తెలియునని భావము. 

సంస్మార సాక్షాత్మరణాత్‌ పూర్వజాతి జ్ఞానమ్‌ 18 

సంస్మారసాక్షాత్మరణాత్‌ = పరస్పరానుబంధము గలిగి, పూర్వ పూర్వ 
జన్మములం దుత్పన్నములైన సంస్మారములందు సంయమమొనర్చుటచే వాని 
సాక్షాత్కారము కలిగినందున, పూర్వజాతి జ్ఞానమ్‌ = పూర్వజన్మల పరంపర 
తెలియును. 

వాసనా రూపములు, ధర్మాధర్మ రూపములు నని సంస్కారములు 
రెండు విధములు. అందు వాసనారూపములు స్మృతి క్లేశమునకు హేతువులు, 
ధర్మా ధర్మములు జాత్యాయుర్భోగములు హేతువులు నని వివేకము. 

తనయందలి సంస్మారముల సాక్షాత్మారమువలన తన పూర్వ జన్మ 
పరంపర తెలియునట్లు పరుల సంస్మారముల సాక్షాత్మారము వలన పరుల 
జన్మ పరంపర తెలియునని (గ్రహింపవలయును. 

ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్‌ 19 
ప్రత్యయస్య = పరచిత్తమున సంయమము చేయుట వలన 
క్షాత్మారము కాగా, పరచిత్త జ్ఞానమ్‌ = పరుని చిత్తము తెలియును. 
అవ! పరుని చిత్తమున కాలంబనమును తెలియునాః యనః 
న చ తత్సాలంబనం తస్యావిషయీభూతత్వాత్‌ 20 

తత్‌ = పరుని చిత్తము, సాలంబనమ్‌ = ఆలంబన (విషయ) 
సహితముగా, న చ = సాక్షాత్కారము కాదు. తస్య = ఆలంబనముతో కూడిన 
ఆ చిత్తము అ విషయీభూతత్వాత్‌ = సంయమమునకు విషయము కాదు. 

ఇతరుల చిత్తము అనురక్తమా లేక కాదా యనియే తెలియునగును 
కాని యీ చిత్త మెవరియం దనురక్తమో ఎవరియందనురక్తమో కాదో 
తెలియబడదు. ఇట రాగాది సంస్కార సహిత చిత్తమే సంయమమునకు 
విషయము. కాబట్టి రిక్త చిత్త జ్ఞానమే కలుగును కాని ఆ చిత్త మే విషయమునకు 


Scanned by CamScanner 


82 యోగదర్శనము 


రాగము కలిగియున్నచో యా విషయము తెలియదని భావము. పరుని చిత్తమున 
కేది విషయమో యట సంయముమొనర్చిన నదియు సాక్షాత్కారము కాగలదని 
దీనింబట్టి తలియనగును. 

కాయరూప సంయమాత్‌ తద్రాహ్యశక్తి స్తంభే 

చక్షుః ప్రకాశా సంప్రయోగే£_న్తర్దానమ్‌ 21 

కాయరూప సంయమాత్‌ = యోగి తన శరీరపు రంగునందు 
సంయమము చేయుటవలన, తద్‌ గ్రాహ్యశక్తిస్తంభే = గ్రహింపబడు శక్తి 
స్తంభితమై, ప్రకాశాసంప్రయోగే = ఇతరుల నేత్రరశ్మ్శి తన శరీర రూపముతో 
సంబద్ధము కాకపోవుటవలన, అంతర్థానమ్‌ = యోగి కనబడడు. 

యోగి తన శరీరమునందలి రూపము సంయమము చేసినపుడు 
అతడితరులకు కానరాడు. అట్టి సంయమ సాక్షాత్మారమువలన శరీరమునగల 
(గాహ్యశక్తి ప్రతిబంధింపబడును. ఇతరుల చక్షురశ్శితో శరీరరూపము 
(సంయమముచే ప్రతిబద్ధమగుటంజేసి) సంయుక్తము కాదు. కాబట్టి శరీరము 
ప్రత్యక్షము కాదని భావము. 

సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్‌ 

అసరాంతజ్ఞాన మరిష్టేభ్యోవా 22 

కర్మ = ఆయుర్విసాకమగుకర్మ, సోపక్రమం నిరుక్రమంచ = 
సోపక్రమము నిరుపక్రమము నని రెండు విధములు తత్సంయమాత్‌ = అట్టి 
కర్మద్వయము సాక్షాత్మారమగు వజకు చేయు సంయమము వలన అరిష్టేభ్యోవా 
= ఆధ్యాత్మిక - ఆదిభౌతిక - ఆధిదైవిక అరిష్టముల వలన యోగికి, 
అపరాంతజ్ఞానమ్‌ = ఈ కాలమున నీదేశమున నాదేహమాపాతము జరుగును. 
అని మరణజ్ఞానము కలుగును. 

ఉపక్రమమన వ్యాపారము. ఫలము ననుభవించుటకై తీవ 
వ్యాపారముతో కూడి బహుభోగమును కలిగించి కొంచెము ఫలము 
మిగిలియున్న కర్మము సోపక్రమ మనబడును. దానికి విపరీతము 
నిరుపక్రమము. సోపక్రమము, నిరుపక్రమము ననబడు ద్వివిధములగు 
వాయుష్మర్మమునందు సంయమ మొనర్చుట వలన యోగి తానెప్పు డెక్కడ 
మరణించు నదియు తెలిసికొనగలడు. అరిష్టము వలనను మరణ జ్ఞానము 
కలుగును. 


Scanned by CamScanner 


విభూతి పాదము 83 


చెవులను గట్టిగా మూసికొనినపుడు శరీరమునందలి ప్రాణధ్వని 
వినబడకుండుట, కన్నులను మూసి హస్తముతో కొంచెమదిమిన నిప్పు 
కణమువలె లోపల (ప్రకాశము కనబడకుండుట ఆధ్యాత్మికారిష్టమని 
యెంచవలయును. అకస్మాత్తుగా భీషణాకారులైన పురుష రూపములనుగాని 
గతించిన మాతాపితరులనుగాని తన యెదుట నిలబడినట్లు చూచుట 
ఆదిభౌతికారిష్టమగును. (గ్రహతారామండల సంయుక్తమైన ద్యులోకము 
విపరీతమైనట్లుగానీ, సర్వప్రపంచము విపరీతమైనట్లు కానీ అకస్మాత్తుగా 
తెలియుట ఆధిదైవికారిష్టమగును. 

ఈ యరిష్టజ్ఞానము సామాన్య మానవునకును కలుగును. దానింబట్టి 
వారును మరణవార్తను చెప్పగలుగుదురు. కాని యోగి యిట్టి యరిష్టముల 
వలన నెప్పుడెక్కడ మృత్యువు వాటిల్లునదియు వివరముగా తెలిసికొగలడు. 
సామాన్య మనుజుడట్లు వివరముగ జెప్పజాలడని వివేకము. 

మైత్రాదిషు బలాని 23 

మైత్రాదిషు = సమాధి పాదమున వర్ణింపబడిన మైత్రి - ఆది 

భావనలందు సంయమ మొనరించినందున, బలాని = మైత్రాదులు 
అమోఘములగును - వానిశక్తి పెరుగును. 

మైత్ర్యాది భావనలందు సంయమము సిద్ధించిన యోగి యితరులను 
సుఖులను చేయుటలో సఫల ప్రయత్నుడగునని భావము. మైత్రాది అనుటలో 
ఆది వదము వలన ఉపేక్ష (గ్రపాంవ నవనర ముండదు. 
పాపశీలురనుపేక్షించుటకు సంయమము చేయవలసిన యగత్యముండదు. 

బలేషు హస్తి బలాదీవి 24 
బలేషు = ఏనుగు మున్నగువాని బలములందు సంయమ మొనర్చిన 
యోగికి, హస్తిబలాదీవి = హస్తిబలము, సింహబలము మున్నగునవి లభించును. 
ఆజన్మ బ్రహ్మచర్య వ్రతమున సఫలులైన భీష్మాచార్యులు, దయానంద 
సరస్వతి ప్రభృతులయిన సంయమములకు లభింపని బలము లోకమున నొండు 
కలదా? 
ప్రవృత్యాలోకన్యాసాత్‌ సూక్ష్మవ్యవహిత 
విప్రకృష్ణజ్ఞానమ్‌ 25 
ప్రవృత్యాలోకన్యాసాత్‌ = విశోక, జ్యోతిష్మతి మున్నగు ప్రవృత్తి వలన 


Scanned by CamScanner 


84 యోగదర్శనము 


కలిగెడు సత్వప్రకాశమును సంయమ బలమున విన్యసించుటవలన సూక్ష్మ 
జ్ఞానమ్‌ = సూక్ష్మములు వ్యవహితములు విప్రకృష్ణములు నయిన ప్రకృత్యాది 
పదార్థముల జ్ఞానము కలుగును. 
సమాధి పాదమున వర్ణింపబడిన మనస్సు యొక్కవిశోక జ్యోతిష్మతియు 
ననబడు వృత్తి యా సూత్రమున ప్రవృత్తి శబ్దముచే చెప్పబడినది. అట్టి ప్రవృత్తి 
యొక్క సాత్త్విక ప్రకాశము ఆ లోక మనబడును. సూక్ష్మములు, వ్యవహితములు, 
విప్రకృష్ణములునైన ప్రకృతి, పరమాణువులు మున్నగు సూక్ష్మ పదార్థములందు 
సంయమము ద్వారమున నట్టి యా లోకము నుంచుట వలన నా యా సూక్ష్మ 
పదార్థముల జ్ఞానము కలుగునని భావము. 
భువనజ్ఞానం సూర్యే సంయమాత్‌ 26 
సూర్యే = సూర్యమండలమున, సంయమాత్‌ = సంయమ మొనర్చిన 
యోగికి, భువనజ్ఞానమ్‌ = భూనభోంతరాలములను ముల్లోకముల జ్ఞానము 
కలుగును. 
చంద్రే తారావ్యూహజ్ఞానమ్‌ 27 
చంద్రే = చంద్రమండలమున సంయమము చేసినందువలన యోగికి 
తారావ్యూహజ్ఞానమ్‌ = నక్షత్రముల సన్నివేశ జ్ఞానము కలుగును. 
ధ్రువే తద్గతి జ్ఞానమ్‌ 28 
(ధువే = ధ్రువ నక్షత్రమున, సంయమ మొనర్చినచో, యోగికి, 
తద్గతిజ్ఞానమ్‌ = నక్షత్రముల గతిజ్ఞానము కలుగును. 
నాభిచక్రే కాయవ్యూహజ్ఞానమ్‌ 29 
నాభిచ్రే = నాభిచక్రమున సంయమ మొనర్చినచో యోగికి 
కాయవ్యూహ జ్ఞానమ్‌ = శరీరమునందలి పదార్థముల సన్నివేశము తెలియును. 
వాతపిత్త శ్లేష్మములు దోషములు, త్వక్కు లోహితము, మాంసము, 
స్నాయువులు, అస్టులు, మజ్జ, శుక్రము నను నేడును ధాతువులు శరీరమున 
నివి యెట్లు సన్ని విష్టములై యున్నదియు యోగికి తెలియునని భావము. 
కంఠకూపే క్షుత్సిపాసానివృత్తిః 30 
కంఠకూపే = జిహ్వకు క్రింద తంతువొకటి యుండును. దానిక్రింద 
కంఠము, కంఠము క్రింద కంఠ కూపము నుండును. అందు సంయమమొనర్చిన 
యోగికి, క్షుత్సిసాసానివృత్తిః = ఆకలి దప్పులుండవు. 


Scanned by CamScanner 


విభూతి పాదము 85 


కంఠ కూపము రసస్థానికమగుటవలన నట సంయమ మొనర్చినందున 
యోగికి ఆకలి దప్పులుండవని భావము 
కూర్మనాడ్యాం స్థైర్యమ్‌ 31 
కూర్మనాడ్యాం = కంఠ కూపమునకు (క్రింద వక్షస్థలమున 
కూర్మాకారముననుండు నాడి యందు, సంయమ మొనర్చినచో యోగికి, స్థైర్యం 
= చిత్తస్థిరతకానీ, శరీరస్థిరతకానీ కలుగును. 
మూర్థజ్యోతిషి సిద్ధదర్శనమ్‌ 32 
మూర్ధజ్యోతిషి = బ్రహ్మ రంధ్రమున నంతర్భాగమున నున్న ప్రకాశము 
మూర్ధజ్యోతి యనబడును. అందు సంయమ మొనర్చిన యోగికి, సిద్ధ దర్శనమ్‌ 
= యోగమున సిద్భులైన పరమయోగులు దర్శనమిత్తురు. 
(ప్రాతిభాద్వాత్స్‌ర్వమ్‌ 33 
వా ప్రాతిభాత్‌ = లేక, ప్రాతిభజ్ఞానము వలన, యోగి, సర్వమ్‌ = 
సర్వ మెలుగగలడు. 
ప్రతిభ = ఊహ, ఊహ వలన జనించిన జ్ఞానము (ప్రాతిభము 
అనబడును. అది భవసాగరమునుండి తరింపజేయునది కాబట్టి 
తారకమనబడును. 


ప్రసంఖ్యానము - వివేకఖ్యాతి కొఖకు విశేషముగ సంయమ వంతుడైన 

యోగికి ప్రసంఖ్యాన ముదయించుటకు పూర్వ చిహ్నముగా (ఉదయించు 

సూర్యునికి పూర్వదీప్తివలె) నుదయించు మానసిక జ్ఞానమును ప్రాతిభమని 

యోగులు వ్యవహరింతురు. ఇట్టి ప్రాతిభజ్ఞానము వలన అతీతానాగత 

సూక్ష్మవ్యవహిత విప్రకృష్ణ సర్వ వస్తువులను యోగి యెజుగ గలడని భావము. 

హృదయే చిత్తసంవిత్‌ 34 

హృదయే = హృదయ పుండరీకమున సంయమ మొనర్చిన యోగికి, 

)త్తసంవిత్‌ = వృత్తులతో కూడిన చిత్తము తెలియును. 

సత్వపురుషయో రత్యంతా సంకీర్ణయోః ప్రత్యయావిశేషో 

భోగః పరార్థాత్‌ స్వార్థసంయమాత్‌ పురుషజ్ఞానమ్‌ 35 

అత్యంతా సంకీర్ణయోః = పరస్పరము విరుద్ధ ధర్మము కలిగియుండుటచే 

మిక్కిలి భిన్నములైన, సత్వపురుషయోః = బుద్ధిసత్వము, పురుషుడునను రెండు 

పదార్థములయొక్క, ప్రత్యయావిశేషః = సమానమైన జ్ఞానము, భోగః 


Scanned by CamScanner 


86 యోగదర్శ్భనము 


భోగమనబడును (బుద్ది వృత్తులే పురుషునకు సంక్రమించుటచే ప్రత్యయము 
సమానము) పరార్గాత్‌ = పరార్థకమైన - బుద్ది ప్రత్యయముకంటె భిన్నమైన 
స్వార్థ సంయమాత్‌ = స్వార్థమున - పౌరుషేయ ప్రత్యయమున - చిద్ర్యూ 
ప్రత్యయమున సంయమ మొనర్చినందున, పురుష జ్ఞానమ్‌ = జీవాత్మ జ్ఞానమ్సు 
కలుగును. యోగికి స్వాత్మ సాక్షాత్మారము కలుగునని భావము. 

అవ॥। స్వార్థ సంయమమువలన పురుష జ్ఞానము కలుగుటకు పూర్వ 
మేమి కలుగ నన:- 

తతః ప్రాతిభ శ్రావణ వేదనాదదర్శాస్వాద వారా జాయంతే 36 

తతః = పురుష జ్ఞానోత్పత్తికి పూర్వము, యోగికి, ప్రాతిభ.. వార్తాః = 
ప్రాతిభాది సంజ్ఞలుగల సిద్ధులు కలుగును. 

ప్రాతిభము పూర్వమే వర్ణింపబడినది. చెవికి కలుగు దివ్యశబ్దములను 
విను సామర్థ్యము శ్రావణము. త్వక్కునకు కలుగు దివ్యస్పర్శములను 
తెలిసికొనుసామర్ధ్యము వేదన, చక్షువునకు కలుగు దివ్యరూపమును దర్శించు 
సామర్థ్యము ఆదర్శము. జిహ్వకు కలుగు దివ్యరసము నాస్వాదించు సామర్థ్యము 
ఆస్వాదము. నాసికకు కలుగు దివ్యగంధము నా(ఘ్రాణించు సామర్థ్యము వార్త 
ప్రాతిభాది సంజ్ఞలు. 

అవ॥ ఆత్మజ్ఞానము కలుగుటకు పూర్వ మీ ప్రాతిభ ప్రభృతి సిద్ధులు 
ఆటు కలుగునని భావము. యోగి యీ సిద్దులను పొంది కృతార్గుడనైతినని 
యెంచరాదు. కారణమేమన : 

తే సమాధావుపసర్లా వ్యుతానే సిద్ధయః 37 

తే = ప్రాతిభాదులు, ఆలును, సమాధౌ = ఆత్మసాక్షాత్మారమును 
కలిగించు సమాధియందు, ఉపసర్గాః = విఘ్నృాములు, వ్యుత్ణానే = 
వ్యుత్ణానావస్థయందు, సిద్ధయః = సిద్దులు - ఐశ్వర్యములు. 

ప్రాతిభాది నిద్ధులు నమాధికి విభ్నుకారకములు. కాబట్టి 
మోక్షకాములగు యోగులు వానియందు రమింపరు. వానిని హేయములని 
విడుతురు. 
అవ।॥। జ్ఞానాత్మక విభూతు లింతవణకు వర్ణింపబడినవి. ఇప్పుడు 
(క్రియాత్మక విభూతులు వర్ణింపబడుచున్నవి. 

బంధకారణ శైథిల్యాత్‌ ప్రచార సంవేదనాచ్చ 
చిత్తస్య పరశరీరావేశః 


Scanned by CamScanner 


విభూతి పాదము 87 


బంధకారణ శైథిల్యాత్‌ = శరీరమునందు చిత్తబంధనమునకు 
కారణములైన ధర్మాధర్మముల శైథిల్యమువలన (ప్రచార సంవేదనాచ్చ 
చిత్తగమనమునకు మార్గములైన నాడుల యనుభవమువలననను, చిత్తస్య 
యోగిచిత్తమునకు, పరశరీరావేశః = ఇతరుల శరీరమున ప్రవేశము కలుగును. 

ధర్మాధర్మరూవమగు నదృవ్చమువలన శరీరమున చిత్తము 
బంధింపబడును. సంయమము ద్వారమున నట్టి బంధనమున శైథిల్యమేర్చడును. 
ఇట్లే సంయమము ద్వారమున చిత్తగమనమునకు ఆధారములైన నాడుల 
జ్ఞానమును కలుగును. అటుపై యోగి తన చిత్తమును శరీరమునుండి బైటికి 
పంపి యితరుల శరీరమున బ్రవేశింపజేయ కలుగును. ఇంద్రియములు చిత్తము 


ననుకరించునవి కాబట్టి దానివెంట నవియు పోయి తమ స్థానముల 
చేరుకొనును. 


ఉదానజయా జ్ఞలపంకకంటకాది 
ష్వసంగః ఉత్రాంతి శ్చ 39 
ఉదానజయాత్‌ = ఉదానజయమువలన, జల పంకకంటకాదిషు = 
అగాధమైన జలమునందుగాని, ఊబివంటి బురదలోకానీ, తీక్టకంటకము 
లందుకానీ, అగ్ని జ్వాలాదులందుకానీ, అసంగః = వికారము కలిగించునట్టి 
సంబంధము కలుగదు. ఉత్రాంతిశ్చ = మరణ కాలమున స్వేచ్చగా 
ఉత్మ్యమణమును కలుగును. ఉదానజయమును సంపాదించిన యోగి 
జలాదులపై భూమిపై నడుచునట్లు నడువగలడు. వాని నవి యడ్డగింపవని 
భావము. మణియు నతనికి స్వచ్చందమరణము కలుగును. 
జీవనమనుపేరు గలిగి క్రియాశక్తి ప్రధానముగాగల యంతఃకరణవృత్తి 
ప్రాణమనబడును. అయ్యది ప్రాణసమానాపానోదానవ్యానములని యెదు 
విధములు. అందు నాసికాగ్రభాగము మొదలు హృదయము వజకు నుండి 
ప్రాణ స(క్రియకు కారణమైనది ప్రాణమనబడును. అన్నపానముల 
పరిణామమయిన రసమును ఆ యా స్థానములకు పంపుటలో కారణమై 
హృదయము మొదలు నాభివబికు నుండునది సమానము. మూత్ర పురీషాదుల 
నపనయించుటకు హేతువై నాభి మొదలు పాదతలము వబకు నుండునది 
అపానము ఊర్యనయనమునకు హేతువై నాసికాగ్రము మొదలు శిరః 
పర్యంతముండునది ఉదానము. దేహశుద్ధికి హేతువై శరీరమంతటను వ్యాపించి 


Scanned by CamScanner 


88 యోగదర్శనము 


యుండునది వ్యానము. వీనిలో ప్రాణము ప్రధానము. అది యుత్మమించిన 
తక్కినవి యుత్మమించునవి ఉపనిషత్తుల వర్ణణ వలన తెలియును. 
సమానజయా జ్ఞ్వలనమ్‌ 40 

సమాన జయాత్‌ = సంయమము వలన సమానమును జయించినచో 
యోగికి, జ్వలనము = తేజస్సు వలె జ్వలనము కలుగును. 

సమానమును జయించిన యోగి శరీరమునందలి యగ్ని నుత్తేజింప 
జేయుచు నగ్నివలె జ్వలించునని భావము. 

శ్రోత్రాకాశయోః సంబంధసంయమాత్‌ దివ్యం (శ్రోత్రమ్‌ 41 

శ్రోత్రాకాశయోః = శ్రవయేంద్రియము, ఆకాశము నను నీరెంటియొక్క 
సంబంధజయాత్‌ = సంబంధమున సంయమ మొనర్చినందున యోగికి, దివ్యం 
= సూక్ష్మశబ్దమును గ్రహించు, (శ్రోత్రం = శ్రవణేంద్రియమగును. 

ఇట్లే ఆ యా సంబంధ సంయమమువలన నాయా యింద్రియములును 
దివ్యము లగునని భావము. 

కాయాకాశయోః సంబంధ సంయమాత్‌ 

లఘుతూలసమాపత్తే శ్చాకాశగమనమ్‌ 42 

కాయాకాశయోః = శరీరాకాశముల, సంబంధ సంయమాత్‌ = 
వ్యాస్యవ్యాపక సంబంధమున సంయమజయమువలన, లఘుతూల సమాపత్తేశ్చ 
= లఘువైన తూలాదులందు సంయమము ద్వారమున చిత్తము తత్‌స్థ, 
తద్రూపముల నొందుట చేతను, బరువు లేని శరీరము కలవాడైన యోగి, 
ఆకాశగమనమ్‌ = ఇచ్చవచ్చినట్లు ఆకాశమున సంచరింపగలడని యర్థము. 

శరీరాకాశముల సంబంధమును జయించుటచేత కానీ, లఘువైన 
వస్తువుల యందు తద్రూపుడై కానీ యోగి తన శరీరమును లఘువుచేసి కొనును 
అటుపై యిష్టము వచ్చినట్లు ఆకాశమునను జలముపైనను చరింపగలడని 
భావము. 

బహి రకల్ఫితా వృత్తి ర్మహావిదేహా తతః 

ప్రకాశావరణక్షయః 43 

బహిః = శరీరమునకు వెలుపల, అకల్పితా = కల్పింపకయే 
(శరీరమునకు వెలుపల నా మనస్సుండుగాకయని) యేర్పడిన, వృత్తిః = 
మనోవృత్తి, మహావిదేహా = మహావిదేహ యని నామము గల ధారణ 


Scanned by CamScanner 


విభూతి పాదము 89 


సంయమమువలన సిద్ధించినపుడు, తతః = ఆ ధారణవలన, ప్రకాశావరణక్షయః 
= బుద్ధి సత్వ ప్రకాశమునకు ఆవరణమగు క్లేశకర్మ విపాకములు నశించును. 

“నా మనస్సు శరీరమునకు వెలుపల నుండుగాకి యని కల్పన 
ద్వారమున బాహ్య విషయమున మనోవృత్తి కల్పింపబడినడై విదేహధారణ 
యనబడును. అట్టి ధారణసాహాయ్యమున యోగి సంయమము ద్వారమున 
ధారణకు ఫలరూపమైన మహావిదేహ యనెడు అకల్పిత బాహ్యవృత్తిని 
సాధించును. ఇట్లు సిద్ధమైన అకల్పిత మహావిదేహ ధారణగల యోగికి సత్వ 
ప్రకాశమును నావరించు రజస్తమో మలములయిన క్లేశకర్మ విపాకములు 
వశించును. అవాంతరఫలముగా పరశరీరావేశాదులును కలుగునని భావము. 

అవ।॥। ఇంతవటుకు ననేకవిధములగు సంయమములు, వానివలన 
కలుగు విభూతులు వర్ణింపబడినవి. ఇప్పుడీ శాస్త్రమున ముఖ్యములని 
యెంచబడు (గ్రహీతృ, గ్రహణ, గ్రాహ్య విషయములకు సంబంధించిన 
సంయమసిద్దులను వర్ణింపబూని ముందు గ్రాహ్య విషయక సంయమసిద్దిని 
వర్ణించుచున్నాడు. 

స్థూల స్వరూప సూక్ష్మా న్వయార్థ వత్త 

సంయమాత్‌ భూతదయః 44 

స్టూల.. మాత్‌ = స్టూలము, స్వరూపము, సూక్ష్మము, అన్వయము, 
అర్ధవత్త్పము నను భూతముల పంచరూపములందు సంయమమొనర్చుట వలన, 
యోగికి భూతదయః = పృథివ్యాథి పంచమహాభూతముల వశీకారము కలుగును. 

గంధము, రనము, రూవము, స్పర్మము, శబ్దము నను 
పంచవిశేషగుణములలో క్రమముగా నొక్కొక్క విశేషగుణము తక్కువగా గలవై 
చూడబడు పృథివ్యాదులే భూతముల ప్రథమ రూపము - స్థూలము. కాఠిన్యము, 
స్నేహము, ఉష్ణత మున్నగు ధర్మములచే వ్యక్తమగు పృథివీత్వము, జలత్వము 
మున్నగునవి భూతముల ద్వితీయరూపము - స్వరూపము, భూతములకు 
కారణములైన పరమాణువులు తన్మాత్రములు భూతముల తృతీయ రూపము 
- సూక్ష్మము, పరమాణువులకు కారణములై వానియందు అన్వితములై యుండు 
గుణత్రయము భూతముల చతుర్ధ రూపము అన్వయము. అట్టి గుణములందు 
భోగాపవర్గ్ణార్థత అన్వయించి యుండును. గుణములు, తన్మాత్రములు 
భూతభౌతికములం దన్వయించి యుండును. ఇదియే భోగాపవర్గార్థసత్వము. 


Scanned by CamScanner 


90 _ యోగదర్శనము 


ఇది పంచమ రూపము. 

యోగులు ధర్మధర్ములను అభిన్నములుగా నెంచుదురు. కాబట్టి సామాన్య 
విశేషముల సముదాయమే ద్రవ్యము. న్యాయవైశేషికుల మతమున సామాన్య 
విశేషములకు ఆశయము ద్రవ్య మనబడునని వివేకము. 

అవ।॥। భూతజయము వలన యోగికి కలుగున దేమన; 

తతో£_ణిమాది ప్రాదుర్భావః కాయసంప 

త్తద్ధర్మానభిఘాత శ్చ 45 

తతః = భూత జయము వలన, యోగికి, అణిమాదిప్రాదుర్భావః = 
అణిమాదులు ప్రాప్తమగును. కాయసంపత్‌ = ముందుచెప్పబోవు కాయ సంపత్తి 
తద్ధర్మానభిఘాతశ్చ = పృథివ్యాది భూతధర్మములైన కాఠిన్యాదులచే బాధ 
కలుగదనియు కలుగును. 

అణిమాదులు :- పరమాణువువలె సూక్ష్మమగుట ఆణిమ, ఇషీక, 
తూలములవలె తేలికయగుట లఘిమ, ఆకాశమువలె మహద్భావము కలుగుట 
మహిమ సర్వపదార్థ సాన్నిధ్యము ప్రాప్తి. కోరికలు వ్యర్థముకాకుండుట 
ప్రాకామ్యము, భూతములు, భౌతిక పదార్థములు, వీనిని నియమించుట 
వశిత్వము. భూతభౌతికముల ఉత్పత్తి స్థితిలయములకు, సమర్భుడగుట 
ఈశితృత్వము. సత్యసంకల్పత యత్రకామానవస్థాయిత్వము. అని అష్టసిద్ధులు. 

ఇందు అణిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి యనెడు నాలుగు సిద్ధులు 
భూతముల స్థ్రూలరూపమున సంయమ మొనర్చుటవలన కలుగును. 
స్వరూపసంయమ విజయమువలన (ప్రాకామ్యుసిద్ధి కలుగును. సూక్ష్మ 
సంయమమువలన వశిత్వము సిద్ధించును. అన్వయమునందు సంయమ 
మొనర్చుట వలన ఈశితృత్వము కలుగును. అర్థవత్వమున సంయమ 
మొనర్చుటచేత యత్రకామానవన్థాయిత్వము సిద్ధించును. 

యోగి భూతములను జయించిన తదుపరి యతడు భూమియందు 
ప్రవేశింప నెంచినచో పృథివి యందలి కాఠిన్య మతని నడ్డగింపదు. జలధర్మమైన 
స్నేహ మతనిని క్లిన్నము చేయదు. ఉష్ణత యతనిని దహింపదు. వాయు 
నతనిని చలింపజేయదు. ఆకాశమున నెగురుచు నతడెవరికి కనబడడు. 
అష్టసిద్ధులను బొందిన యోగి చేయుటకు చేయకుండుటకు విపరీతముగ 
చేయుటకు సమర్థుడయ్యు పదార్థశక్తులను మార్చగలడే కాని పదార్థములను 


Scanned by CamScanner 


విభూతి పాదము 91 
మార్చజాలడు. 


అవ।॥। కాయ సంపత్తి : 

రూపలావణ్య బలవజసంహననత్వాని కాయసంపత్‌ 46 

రూప... త్వాని = రూపము, లావణ్యము, బలము, వజసంహననత్వము 
నను నాలుగును, కాయసంపత్‌ = శరీరసంపత్తి యనబడును. 

చూడదగిన రూపము రూపము. సర్వాంగసుందరత లావణ్యము. 
వీర్యాధిక్యము బలము. వజమువలె శరీరావయముల వ్యూహదార్యము 
వజసంహననత్వము: 

అవ।। గ్రహణ సంయమము వలన గలిగెడి సిద్ధులు : 

గ్రహణ స్వరూపాస్మి తాన్వయార్థవత్వ 

సంయమాత్‌ ఇంద్రియ జయః 47 

గ్రహణ... మాత్‌ = గ్రహణము, స్వరూపము, అస్మిత, అన్వయము, 
అర్థవత్వము ననెడు పంచేంద్రియ రూపములందు సంయమ మొనర్చుటవలన, 
ఇంద్రియజయః = చక్షురాది ఇంద్రియముల వశీకారము కలుగును. 

శబ్బాదులు (గ్రావ్యూములు, (గ్రావ్యూములైన శబ్బాదులందం 
ఇంద్రియములవృత్తి గ్రహణమనబడును. చక్షుష్టాదికము స్వరూపము. వానికి 
కారణము - సాత్వికమైన అహంకారము అస్మిత. అందు అనుగతమైయున్న 
గుణత్రయము అన్వయము. గుణత్రయమునందనుగతమైయున్న భోగాపవర్గార్థత 
అర్థవత్వము అని వివేకము. 

అవ॥ ఇంద్రియజయ ఫల మేమన; 

తతో మనోజనిత్వం వికరణభావః వ్రధానజయశ్చ 48 


తతః= ఇంద్రియజయమువలన, మనోజవిత్వం = మనస్సువలె 
శరీరమునకును అధికవేగము సంభవించును. వికరణభావః = శరీరము 
నపేక్షింపకయే ఇంద్రియములకు ఇష్టము వచ్చిన దేశకాల విషయములందు 
వృత్తి కలుగును. ప్రధానజయశ్చ = ప్రకృతి వికారములన్నియు వశమున 
నుండును. 

ఇంద్రియ జయమువలన యోగికి మనో జనిత్వము, వికరణ భావము, 


Scanned by CamScanner 


92 యోగదర్శనము 


ప్రధాన జయము కలుగును. ఈ సిద్ధులనే యోగశాగస్త నిష్ణాతులు మధుప్రతీకము 
లందురు. ఇందు మనోజవిత్వము గ్రహణ సంయమమునకు ఫలము. వికరణ 
భావము స్వరూపసంయమ ఫలము. ప్రధాన జయము అస్మితాన్వయార్థ సత్వ 
ఫలమని (గ్రహింపవలయును. 

అవ॥ [గగ్రహీతృ సంయమ సిద్ధిః 

సత్వ పురుషాన్యతా ఖ్యాతి మాత్రస్య 

సర్వభావాధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ 49 | 

సత్వపురుషాన్యతాఖ్యాతిమాత్రస్య = బుద్ధివేజు; పురుషుడు వేటు; అను 
ఖ్యాతిమాత్ర రూపమున నిలుకడగల చిత్తము సంపాదించిన యోగికి, 
సర్వభావాదిష్టాతృత్వం = సర్వ పదార్థముల నియంతృత్వము, సర్వజ్ఞాతృత్వం 
చ = సర్వపదార్థముల విజ్ఞాతృత్వమును కలుగును. 

సత్వ పురుషాన్యతాఖ్యాతిమాత్రుడైన యోగిని నియమించుట కెవరికిని 
శక్యముకాదు. అట్టి యోగికి తెలియని పదార్థతత్వ ముండనేరదని భావము. 
పై రెండు సిద్ధులును కలిసి విశోక యనబడును. ఈ స్థితిని పొందిసర్వజ్ఞుడై 
క్షీణించిన క్లేశకర్మ బంధనములు కలవాడగుటచే శోక రహితుడై యోగి 
విహరించునని తెలియనగును. 

తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్‌ 50 

తద్వైరాగ్యాత్‌ = వివేకఖ్యాతియందును వైరాగ్యము గలుగుటవలన, 
దోషబీజక్షయే = దోషములైన క్లేశముల సంస్కారము నశింపగా ససంప్ర జ్ఞాత | 
సమాధి కలిగిన యోగికి, కైవల్యం = కైవల్య ఫలము కలుగును. 

వివేకఖ్యాతి యనెడు వృత్తియును నశించిన తదుపరి కైవల్యము 
ప్రాప్తించునని భావము. 

అవ॥ కైవల్యమును సాధించుటకై ప్రవృత్తుడైన యోగికి మధ్యలో కలుగు 
విఘ్నముల నాశంకించివాని నిరాకరింప నుపాయము వర్ణించుచున్నాడు. 

స్థామ్యపనిమంట్రణే సంగస్మయాకరణం 

పునరనిష్ట ప్రసంగాత్‌ 51 

స్థాన్యుపనిమంత్రణే = ఆ యా స్థానస్వాములు, గొప్పయైశ్యర్య 
వంతులునయిన గృహస్థులచే అయ్యా ఇట కూర్చుండుడు. ఇదియను భవింపుడు; 
ఇది కమనీయమైన భోగము; ఈ కన్యకమనీయ; ఈరసాయనము 


Scanned by CamScanner 


విభూతి పాదము 93 


జరామృత్యువులను తొలగింపజేయును. అనునిట్టి సత్మార పూర్వక వాక్యములతో 
నాహ్వానము చేయబడినచో యోగి, సంగస్మయాకరణం = సంగమన ప్రీతి; 'అహో, 
నా యోగప్రభావమెట్టిది యను కృతార్థతాభిమానము స్మయము; ఇట్టి 
ప్రీత్యభిమానములకు తనలో తావీయరాదు. పునరనిష్ట ప్రసంగాత్‌ = 
ప్రీత్యభిమానములు కలిగినచో మరల ననిష్టము కలుగగలదు. కైవల్య 
సంపాదనమున ననుత్సాహము కలుగునని యర్థము. 

పాథమ కల్పికులు, మధుభూమికులు, (వ్రజ్ఞాజ్యోతులు, 
అతిక్రాంతభావనీయులు నని యోగులు నాలుగు తెగలుగా నుందురు. అందు 
యోగమున ప్రవృత్తమాత్రులు, సవితర్మ సమాధిని సంపాదించినవారు, వశపడని 
పరచిత్తాది జ్ఞానము కలవారు ప్రథములు. నిర్వితర్మ సమాధి ద్వారమున 
మధుమతీ భూమిని, బుతంభరా ప్రజ్ఞను సంపాదించి భూతేంద్రియములను 
జయింప కోరికగలవారు ద్వితీయులు, స్వార్థసంయమముతో విశోక, 
సంస్మారశేషము నను రెండుభూములను (అవస్థలను) సంపాదింపనెంచు జిత 
భూతేంద్రియులు తృతీయులు, మధుమతి, మధుప్రతీక, విశోక యనెడు 
భూములందు విరక్తులై కృతార్థులై చిత్త విలయము మాత్రము మిగిలియున్నవారు 
మటీయు నంస్కారశేవమనెడి చిత్తన్ఫితిని నంపాదించినవారు, 
సప్తవిధప్రాంతభూమిప్రజ్ఞకలవారు, చరమదేహులు నయిన జీవన్ముక్తులు 
చతుర్గులు. వీరిలో ప్రథమ శ్రేణికి చెందిన యోగిని విశేష యోగ్యత లేనందున 
స్థానికులైన ఐశ్వర్యవంతు లెవ్వరు సత్మరింపరు. తృతీయ చతుర్ధ (శ్రేణులకు 
చెందినవారు తమకు స్వాధీనము కానివారు కాబట్టి వారి జోలికి పోరు. కాని 
ద్వితీయ శ్రేణికి చెందిన బుతంభరా ప్రజ్ఞగలయోగి, ధర్మమేఘ సమాధిని 
సంపాదించినవాడై ఐశ్వర్యవంతులచే పైన చెప్పినట్లు సత్మరింపబడుట 
సంభవము. అట్టియెడ ప్రీత్యభిమానములు కలుగరాదు. నిశ్చల మనస్ముడై 
సమాధిభావనయందే రతుడు కావలయును. లేకున్న సత్కారాదులందు చిక్కుకొని 
విషయానురక్తుడై అధఃపతనము చెందగలడు. అభిమానవంతుడు తనను 
కృతార్థునిగా నెంచును. సమాథికై యత్నింపడని భావము. 

అవ॥ వివేకమువలన కలుగు జ్ఞానమునకు సాధనమైన సంయమమును 
వర్ణించుచున్నాడు. 

క్షణతతత్మమయోః సంయమాత్‌ వివేకజం జ్ఞానమ్‌ ర్‌2 


Scanned by CamScanner 


94 యోగదర్శనము 


క్షణ తత్రమయోః = క్షణము దాని ప్రవాహము యొక్క అవిచ్చిన్నత, 
వీనియందు సంయమ మొనరించుటవలన వివేకజం = వివేక పూర్వక 
సమస్తవస్తుజ్ఞానము కలుగును. 

ద్రవ్యముల సూక్ష్మతకు అవధి పరమాణు వైనట్లు కాలమున నత్యంత 
సూక్ష్మకాలము క్షణమనబడును. లేక ఎంతకాలములో పరమాణువు తన 
స్థానమును పొందగలదో ఆ స్వల్పకాలము క్షణమనబడును. అట్టి క్షణముల 
(ప్రవాహము తెంపులేమి క్రమమనబడును. సమస్త విశేషములతోను వస్తువుల 
నొకదానినుండి మజియొక దానిని వేజుచేయుట వివేకము. 

చిచ్చక్తి యనబడు చేతనము తక్క మిగిలిన పదార్ధములన్నియు 
(ప్రతిక్షణము మాజుచుండును. యోగి యా వస్తువుల పరిణామ క్షణము 
నందును, క్షణముల క్రమమునందును వాని సాక్షాత్కార మేర్చడువటజకు 
సంయమ మొనర్చినచో నతనికి నా వస్తువుల సాక్షాత్కారము కలుగును. వస్తు 
సాక్షాత్కారము వలన వాని జ్ఞానము కలుగును. ఇదియే వివేకజ జ్ఞానము. 

వివేకజ జ్ఞానము (యోగశాస్తసంజ్ఞ) యోగుల పరిభాష సాంఖ్యులు 
యోగులు క్షణాత్మక కాలమును వాస్తవమందురు. అంతకుమించిన ముహూర్తము, 
యామము, దినము మున్నగు నామములచే పేర్మొనబడు కాలము అవాస్తవము. ' 
వైశేషికుల మతమున మహాకాలమే వాస్తవము. దానికి మించి క్షణాది 
వ్యావహారికకాలము అవాస్తవము. 

అవః వివేకజజ్ఞానము వలన కలుగున దేమన: 

జాతిలక్షణదేశై రన్యతానవచ్చేదాత్తుల్యయో 

స్తతః ప్రతిపత్తిః 53 

తుల్యయోః = జాతి, లక్షణము, దేశము ననువానిచే సమానములైన 
రెండు పదార్థములయొక్క, జాతి లక్షణదేశైః = గోత్వాది జాతి చేతను, కపిలత్వాది 
లక్షణము చేతను, పూర్వాది దేశము చేతను, అన్యతానవచ్చేదాత్‌ = భేదము 
నిశ్చయించుట సంభవముకాదు కాబట్టి, ప్రతిపత్తిః = అట్టివాని భేద నిశ్చయము, 

= వివేకజ జ్ఞానము వలన కలుగును. 

జాతి, లక్షణము, దేశము నను మూడింటిచే పదార్థముల భేదము 
(ఇది దీనికంటె వేటు అని) లోకమున తెలియబడును. దేశము చేతను లక్ష 
ణము చేతను సమానములుగానున్న గోగవయములలో గలభేదము (గోవు 


Scanned by CamScanner 


విభూతి పాదము 95 


కంటె గవయము వేజుఅని) గోత్వగవయత్వ జాతిభేదముచే తెలియనగును. 
దేశమునందు జాతియందు సమానములైన రెండు గోవులలో గల భేదము 
(దీనికంటె నిదివేణు అని) వానియందుగల కపిలత్వము శ్వేతత్వము నను 
లక్షణ భేదమువలన తెలియనగును. 

ఇట్లే, జాతియందు, లక్షణము నందును సమానములైన రెండు 
ఆమలకములలో గల భేదము (దీనికంటె నిది వేలు అని) వానిలోగల దేశ 
భేదముచే తెలియనగును. కాని జాతి, లక్షణము, దేశము నను మూటియందును 
సమానములైన - ఒకేచోట పెట్టియున్న రెండు ఆమలకములలోగల భేదము. 
ఆమలకత్వజాతిచేకానీ, గోలకత్వాది లక్షణముచేకానీ, పూర్వాది దేశముచేతగానీ 
తెలియజాలనపుడు వివేక జ్ఞానమువలన వాని భేదము తెలియనగునని భావము. 
దీనింబట్టి సమానములైన పరమాణువులలో గల భేదము కూడ వివేకజజ్ఞానము 
వలననే తెలియనగు నని తేలుచున్నది. 

అవ॥ వివేకజజ్ఞాన లక్షణ మేమన : 

తారకం సర్వవిషయం సర్వథా విషయ 

మక్రమం చేతి వివేకజం జ్ఞానమ్‌ ర్‌4 

తారకం = తన ప్రతిభవలననే కలుగునది(ఇతరుల యుపదేశము 
నపేక్షింపక కలుగునది), సర్వ విషయం = సమస్తవస్తు విషయకము (వివేకజ 
జ్ఞానమునకు విషయము కాని వస్తువొకండు నుండదు) సర్వథా విషయం = 
అన్ని విధములైన అవాంతరభేదములతో కూడి త్రికాలములకు సంబంధించిన 
వస్తువులన్నియు విషయముగాగలది అక్రమంచ = క్రమము లేక యొకేక్షణమున 
నన్ని విషయములు నన్ని విధముల కరతలామలకమువలె తెలుపునది, ఇట్టి 
జ్ఞానము, వివేకజం జ్ఞానమ్‌ = వివేకజజ్ఞాన మనబడును. 

ఈ వివేకజ జ్ఞానమే సంపూర్ణజ్ఞానము. దీని ద్వారమున తెలియని 
వస్తువు ఎక్కడను, ఏ విధముగాను ఎన్నడు నుండజాల దనవలయును. సంప్రజ్ఞాత 
మను యోగప్రదీపము దీనియంశమే. బుతంభరాప్రజ్ఞ మధుమతి మున్నగు 
నవస్థలన్నియు నిందే పరిసమాప్తము లగునని నిశ్చయింప నగును. 

అవ॥ వివేకజ జ్ఞానము కలుగని వానికి కైవల్యప్రాప్తి కలుగదాయన: 

సత్వ పురుషయోః శుద్ధిసామ్యే కైవల్య మితి ర్‌5్‌ 

సత్వ పురుషయోః = బుద్ధి పురుషులలో, శుద్ధిసామ్యే = సమానమైన 


Scanned by CamScanner 


96 యోగదర్శనము 


శుద్ధి యేర్చడినపుడు, కైవల్యమ్‌ = పురుషునకు కైవల్యము - మోక్షము 
లభించును. 

వివేకజ జ్ఞానము కలిగినను కలుగకున్నను సత్వపురుషాన్యతా - ఖ్యాతి 
వలననే కైవల్యప్రాప్తి కలుగును. ఇందుకు బుద్ధిసత్వమున క్లేశ బీజములు 
దగ్ధములు కావలయును. ఈ దగ్ధక్షేశ బీజతయే బుద్ధియొక్క పురుష సమానశుద్ధి. 

సత్వపురుషాన్యతాఖ్యాతి కలుగుటయే తడవుగ పురుషుని యవిద్య 
తొలగును. అవిద్య తొలగినచో దానివలన నేర్పడు రాగాది క్లేశములుండవు. 
అటుపై కర్మముండదు. కర్మాభావమువలన జన్మాభావము కలుగును. జన్మము 
నివర్తించిన దుఃఖాత్యంత నివృత్తి కలుగును. ఇట్ట స్థితిలో చరితార్థము లగుటచే 
గుణములు (సత్వరజస్తమములు) మరల పురుషునకు దృశ్యములుగా 
(ప్రవర్తింపవు. నాడు పురుషునకు కైవల్య మేర్చడును. స్వరూపమున ప్రకాశించు 
పురుషుడు కేవలుడై బ్రహ్మానందము ననుభవించును. 


విభూతి పాదము 


Scanned by CamScanner 


కైవల్య పాదము 97 


యోగ దర్శనము 


కైవల్య పాదము 


పూర్వపాదములందు యోగము, యోగ సాధనములు, వాని వలన 
కలుగు విభూతులు వర్ణించి యిందు యోగమునకు పరమ ఫలమైన కైవల్యమును 
వర్ణించుచున్నాడు. సిద్ధ చిత్తములలో కైవల్య ప్రాపక చిత్తమును నిర్ణయింపదలచి 
ముందుగా పంచవిధము లయిన సిద్ధులను చెప్పుచున్నాడు. 

జన్మౌషధి మంత్రతవః సమాధిజాః సిద్ధయః 1 

జన్మౌషధి జాః= జన్మజము, ఓషధిజము, మంత్రజము, తపోజము, 
సమాధిజమునని, సిద్ధయః = ఐశ్వర్యములు ఐదు. 

అందు జన్మసిద్ధి స్వాభావికము, అయ్యది జ్ఞానాత్మకమో (క్రియాత్మకమో 
యగును. కవిలాదులలో జ్ఞానరూవ జన్మజనిద్ధి చూడనగును. 
క్రియాత్మకజన్మజసిద్ధి ఆకాశగమనాదులు జన్మతో సిద్ధించిన ప్రాణులందు 
చూడనగును. పాదరసము మున్నగువాని భస్మములను తినుటచే కలుగు 
శరీరసంపద ఓషధీసిద్ధి, స్వాధ్యాయాదులవలన కలిగెడు ఇష్టదేవతా 
సంప్రయోగము (స్వాధ్వాయాదిష్ట దేవతాసంప్రయోగః 2.44) మంత్రజసిద్ధి. 
తపస్సు వలన కలిగెడి సిద్ధి తపోజసిద్ధి. విభూతిపాదమున చెప్పబడిన 
సిద్ధులన్నియు సమాధి సిద్ధులనియే (గ్రహింపవలయును. 

అవ।॥। మంత్రాదులవలన కాయేం(దియములలో జాత్యంతర 
పరిణామము కలుగును. దానికి కారణ మేమనః 

జాత్యంతర పరిణామః ప్రకృత్యాపూరాత్‌ 2 

జాత్యంతర పరిణామః = మంత్రాదులవలన శరీరేంద్రియములలో 
కలుగు పూర్వజాతికంటె విలక్షణమైన మతియొక జాతికి సంబంధించిన 
పరిణామము, ప్రకృత్యాపూరాత్‌ = శరీరమునకు ప్రకృతి భూతపంచకము, 
ఇంద్రియములకు (ప్రకృతి అహంకారము (అస్మిత) ఈ రెండును స్వజాతి 
కనుకూలించు నవయవాంతరములతో కూడి ప్రవేశించుటవలన కలుగును. 

కాయేంద్రియ ప్రకృతులు (పంచమహాభూతములు, అస్మిత) 


Scanned by CamScanner 


98 యోగదర్శనము 


మంత్రాదులవలన కలుగు ధర్మాదినిమిత్తముల నపేక్షించుచు, కొత్త 
యవయవములలో ననుప్రవేశించుట యను నాపూరముతో తమవలన కలుగు 
క్రొత్త శరీరేంద్రియములను అనుగ్రహించును. అందువలననే పూర్వ 
పరిణామము పోయి క్రొత్త పరిణామము కలుగునని భావము. 

అవ॥ కాయేంద్రియప్రకృతు లిందుకొణకు చేయునదేమన : 

నిమిత్త మప్రయోజకం ప్రకృతీనాం వరణభేదస్తు 

తతః క్షేతకవత్‌ 3 

నిమిత్తం = మంత్రాదులవలన నేర్పడు ధర్మాది నిమిత్తము ప్రకృతీనాం 
= కాయేంద్రియ ప్రకృతులకు, అప్రయోజకం = అపూరమున ప్రయోజకము 
కాదు, వరణభేదస్తు = ప్రతిబంధకములైన అధదర్మాదుల నశింపజేయుటయిే, 
తతః = ఆ నిమిత్తము వలన కలుగును. క్షేత్రకవత్‌ = ఒకకేదారము నుండి 
మటథియొక కేదారమునకు వెళ్లి దానిని నింపు నీటికి కర్షకుడు ప్రయోజకుడు 
కాడు; కాని, మడిలోనికి నీరు పోవుట కడ్డముగా నున్నగట్టు మాత్రము 
తొలగించును. 

కేదారములను నీటితో నింపదలచు కర్షకుడు నీటిని నడుపుటకు తాను 
చేయవలసిన దేమియు నుండదు. కాని కేదారమునందు నీటిని ప్రవేశింపనీయక 
యడ్డముగా నుండుగట్టును మాత్రము తొలగించును. అంతట నీరు స్వయముగా 
కేదారము నా పూరించును. అట్లే దర్శాది నిమిత్తములు (మంత్రాదుల వలన 
జనించినవి) కాయేంద్రియ ప్రకృతులయిన భూతాహంకారములను ్రేరింప 
పనియుండదు. కాని యవి, అధర్మాదులను తొలగించును. ఇట్లు అధర్మాది 
ఆవరణములు తొలగినచో ఆ యా ప్రకృతులు స్వభావముచేతనే తమచే నేర్పడు 
వికారముల నాపూరించు నని భావము. 

అవ॥ యోగి తన భోగము కొఅకు కాయేంద్రియ ప్రకృత్యాపూరణము 
ద్వారమున ననేక శరీరేంద్రియము లోకేసారి నిర్మించుకొను నపుడనేక 
చిత్తములను దేనినుండి నిర్మించుకొను నన; 

నిర్మాణచిత్తా న్యస్మితామాత్రాత్‌ 4 

నిర్మాణ చిత్తాని = సంకల్పముచే నిర్మించుకొను చిత్తములు, 
అస్మితామాత్రాత్‌ = చిత్తమునకు ఉపాదానకారణమైన అహంకారమునుండి 
నిర్మించుకొనును. 


Scanned by CamScanner 


కైవల్య పాదము 99 


యోగి యొకే సమయమున ననేక శరీరములను నిర్మించుకొని వాని 
ద్వారమున కర్మఫలము నంతటిని భోగించి నివారించు కొనదలచి నపుడా 
శరీరములకు తగినట్లు చిత్తములను కూడ అహంకారమునుండి నిర్మించుకొనునని 
భావము. 

అవ॥ (క్రొత్తగా నిర్మింపబడిన చిత్తములును చిత్తములే కాబట్టి 
పూర్వచిత్తముతో సమానములే యగును. ప్రతి శరీరమునందును వేబువేుగా 
నుండు చిత్తములను ఒకే చిత్తమను నభిప్రాయముతో ప్రవృత్తిని కలిగింప 
వలనపడదు. కాబట్టీ యోగికి వానివలన భోగ మెట్లు సంభవమగు నన; 

ప్రవృత్తిభేదే ప్రయోజకం చిత్తమేక మనేకేషామ్‌ ర్‌ 

క్రొత్త చిత్తములను నిర్మించు యోగి, ఏకంచిత్తం = పూర్వము తనకు 
ప్రాప్త్రమైయున్న చిత్తమును, అనేకేషాం = అనేక శరీరములకుగాను నిర్మించిన 
(కొత్త చిత్తములను, ప్రవృత్తిభేధే = భిన్నభిన్న ప్రవృత్తులందు, ప్రయోజకం = 
ప్రేరించు నాయకచిత్తముగా నిర్మించును. యోగి తనకు ప్రాప్తమైయున్న పూర్వ 
చిత్తమును క్రొత్తగా నిర్మింపబడిన చిత్తములకు నాయకచిత్తముగా నానర్చుట 
వలన దానిచే (ప్రేరేపింపబడి క్రొత్త చిత్తములు ప్రవృత్తి కలవై యోగికి భోగము 
కలిగించును. దేనికది స్వతంత్రముగా ప్రవర్తించి స్వతంత్ర భోగము 
కలిగింపనేరవు. కాబట్టి దోషము లేదని భావము. 

అవ॥ పూర్వము చెప్పబడిన జన్మజాది సిద్ధులతో కూడిన చిత్తములలో 
అపవర్ణము ననుభవింపజేయు సిద్ధచిత్తమును నిశ్చయించుచున్నాడు. 

తత్ర ధ్యానజ మనాశయమ్‌ 6 

తత్ర = సిద్ధ చిత్తములైన నైదింటిలోను, ధ్యానజమ్‌ = సమాధి జ 
సిద్ధితో కూడిన చిత్తము, అనాశయమ్‌ = క్లేశవాసనలు, కర్మవాసనలు లేనిదై 
యుపవర్గ ప్రాపకమగుచున్నది. 

పంచవిధములైన సిద్ద చిత్తములలో వాసనారహితమై సమాధిజసిద్ధియుక్త 
చిత్తము కైవల్యమును కలిగింప యోగ్యమగును. మంత్రాది సిద్ధియుక్త చిత్త 
మట్లుకాదని భావము. 

అవ।। యోగులు కాని వారి చిత్తము కర్మానుబంధముతో 
కూడియుండునట్లు, యోగిచిత్తమును కర్మాశయసంబద్ధ మేలకాదు? అనాశయ 
మెట్లగునన: 


Scanned by CamScanner 


100 యోగదర్శనము 


కర్మాశుక్లాకృష్ణం యోగినస్ర్రివిధ మితరేషామ్‌ 7 

యోగినః = యోగియొక్క కర్మ = సమాధి ప్రభృతి కర్మము, 
అశుక్తాకృష్ణం = శుక్లంకాదు, కృష్ణముకాదు - (పుణ్యముకాదు, పాపము 
కాదు) 

ఇతరేషాం = యోగులుకానివారి చిత్తము, త్రివిధం = శుక్లము, కృష్ణము 
శుక్ల కృష్ణము నని మువ్విధములు. 

యోగికిని కర్మసంబంధ ముండును. కాని యతడొనర్చు కర్మము 
క్లేశకర్మవాసనాపూర్వకముకాదు. యోగి యొనర్చు సమాధి ప్రభృతి కర్మము 
క్లేశకర్మాది వాసనలను నశింపజేయును. ఫలాభిసంధితో చేయమిచే పుణ్యముకానీ, 
నిషిద్ధ కర్మల నాచరింపమిచే పాపముకానీ యతనికర్మము కాదు. కాగా యోగి 
చిత్త మనాశయ మగును. ఇతరులట్లుగాక ఫలాసక్తితో పుణ్యపాపకర్మల 
నాచరింతురు. కాబట్టి వారి చిత్తము ఆ యా కర్మ వాసనలచే చిత్రితమై శుక్లము, 
కృష్ణము, శుక్ల కృష్ణము నగునని భావము. 

తపస్సు, స్వాధ్యాయము, ధ్యానము మున్నగు సాత్విక కర్మములు 
శుక్ల్షములు. గోహత్యాదులు తామస కర్మములు కృష్ణములు. పశుహింసాదులతో 
కూడిన కర్మములు శుక్ల కృష్ణములు నని వివేకము. 

అవ॥ యోగులు కానివారి చిత్తములు వాసనలతో కూడియుండుట 
వలన కర్మవిపాకము తప్పదు. కాబట్టి యొకజన్మమును విడిచి మజియొక 
జన్మమును పొందినపుడు సమస్త వాసనలు అభివ్యక్తములై యొకజాతియందే 
యితర జాతులకు సంబంధించిన భోగములను అనుభవింపవలసి వచ్చునుగదా 
యన : 

తత స్తద్విసాకానుగుణానా మేనాభివ్యక్తి ర్వాసనానామ్‌ 8 

తతః = పూర్వోక్త త్రివిధమైన కర్మము పక్వమై ఫలోన్ముఖమైనపుడు 
తద్విపాకానుగుణామేవ = ఆ యా కర్మముల విపాకమనదగు జాత్యాయుర్భోగ 
లక్షణ ఫలమున కనుగుణమైన, వాసనానాం = ఆయా జాతియందు భోగింపదగు 
సంస్మారముల, అభివ్యక్తిః = (ఆయా విషయములను స్మరింపజేయుట యను) 
అభిముఖ్యము కలుగును. 

కర్మము విపచ్యమానమగుచు నే జాతికి సంబంధించిన విపాకము 
నారంభించునో దాని కనుగుణమైన వాసనలచే యభివ్యక్తము చేయును. 


Scanned by CamScanner 


కైవల్య పాదము 101 


అందువలననే పుట్టిన తోడనే (ప్రాణి స్వజాతికి తగినభోగమునే యనుభవింప 
నారంభించును. ఒంటెపిల్ల ముండ్లపొదనే తిననారంభించును. బిడాల కిశోరము 
మూషిక శిశువులచే వేటాడును ; గడ్డి పజికల నంటుకొనదు. కాబట్టి దోషము 
లేదు. 

అవ॥। మనుష్యుడు చనిపోయిన తదుపరి వెంటనే కర్మ పరిపాకము 
ననుసరించి మార్గాల భావము నందినపుడు పూర్వక్షణము వజకు నున్న 
వ్యవధానములేని - మనుష్య వాసనయే అభివ్యక్తము కావలయును. అట్లుగాక 
యెంతో వ్యవధానముగల మార్జాల వాసన యెట్లు వ్యక్తమగును? వ్యవహితా 
వ్యవహితముల (దూరసామీష్యముల) లో అవ్యవహితమే వ్యక్తము కావలయును 
కదా యన; 

జాతి దేశ కాల వ్యవహితానామ స్యానన్తర్య 

స్మృతి సంస్కారయో రేక రూపత్వాత్‌ 9 

జాతి.. మపి = మధ్యలో గలుగు ననేక జన్మముల చేతను, పూర్వోత్తరాది 
దేశము చేతను, అనేక సంవత్సరాత్మక కాలము చేతను, వ్యవహితములైనను 
వాసనలు, అనంతర్యమ్‌ = ఫలము నిచ్చుటలో వ్యవధానములు కావు. స్కృతి 
సంస్మారయోః = స్మరణము, వాసనలు నను రెండును, ఏకరూపత్వాత్‌ = 
సమానవిషయము లను నియమ ముండుటవలన 

అభివ్యక్తములయిన వాసనలు తమ కార్యమును చేయును. 
అభివ్యక్తములు కానివి చేయవు. వాసన అభివ్యక్తము లగుటకు వ్యవధానము 
కానీ, అవ్యవధానముకానీ కారణము కాదు. వానిని వ్యక్తపజపగల వ్యంజనము 
ఉపస్థితమైనపు డవి వ్యక్తము లగును. కాబట్టి అభివ్యంజక సాన్నిధ్యమే 
కారణము. అభివ్యంజకమున కే సంస్కారములు సమీపములో యవియే 
వ్యక్తములగును. వ్యవహితములట్లుకావు. మార్జాల వాసనలకు అభివ్యంజకము 
ఆ వాసనలకు నిమిత్తములైన పూర్వకర్మాశయములకు సంబంధించినదై యిప్పుడు 
పచ్యమానమగు మార్జాలకర్మమై యున్నది. అయ్యది మనుష్యవాసనలకు కాదు. 
వాసన కర్మము వలన నేర్చడును. స్మృతి వాసన వలన కలుగును. స్మృతి వలన 
మరల వాసన కలుగును. వాసనల వలన మరల కర్మము కలుగును. ఆ 
కర్మము తన కభివ్యంజక మగు దేశకాలాది నిమిత్తము ద్వారమున 
ఫలమునిచ్చుట కభివ్యక్తమగును. దానిచే నభివ్యక్తములైన వాసనలు 


Scanned by CamScanner 


102 యోగదర్శనము 


సన్నిహితములై పూర్వజన్మమునందే విషయమునకు సంబంధించినవై 
యనుభవముచే సంచితములైనవో ఆ విషయమునకు సంబంధించిన స్మృతినే 
యిప్పటి మార్జాల జన్మమునందు కలిగించును. కాని మనుష్య జన్మమునం 
దనుభవించిన విషయమునకు సంబంధించిన స్మృతిని కలిగింపవు. సతి 
సంస్కారములు రెండును ఏకరూపము లగుటయే యిందులకు కారణము. 

అవ॥ ప్రథమ జన్మమునందు పూర్వవాసన లుండవు. కాబట్టి యందు 
ప్రారంభించిన (ప్రారబ్ద) కర్మమువలన నెట్టి వాసనలు నభివ్యక్తములుకావుగదా! 
అప్పుడు ప్రాణులు తమతమ జాతికి యోగ్యమయిన భోగమునందెట్లు ప్రవర్తింప 
గలిగిన వన; 

తాసా మనాదిత్వం చాళిషో నిత్యత్వాత్‌ 10 

అశిషః = (నేను చావకుందునుగాక! ఎల్లపుడు నుందునుగాక) అను 
ఆత్మస్పృహ, నిత్యత్వాత్‌ = నిత్యమగుటవలన, తాసామ్‌ = వాసనలకును, 
అనాదిత్వం చ = అనాదిత్వము కలదు. 

నేను చావకుందునుగాక! సదా జీవింతునుగాక! అను మరణభయము 
పూర్వమెన్నడు మరణ దుఃఖము ననుభవింపని ప్రాణికి కలుగనేరదు. పుట్టిన 
శిశువున కా జన్మమునందు మరణమువలన కలుగు దుఃఖము (ప్రత్యక్షానుమాన 
- ఆగమములలో నే ప్రమాణము చేతను కలుగనేరదు. కాబట్టి స్వాభావిక 
మనజెల్లదు. కానీ మరణదుఃఖస్కృతి మరలభీతివలన చూడబడుచున్నది. 
ఖడ్గాదులతో నెవడేని శిశువును కొట్టబోగా నా శిశువు మరణ దుఃఖమును 
సంస్మరించికదా కంపించుచున్నది? అట్టి స్మృతి వాసనలేక కలుగజాలదు. 
వాసన యనుభవము వలనగాని కలుగదు. అనుభవ మీ జన్మమునందు 
కలుగలేదు. కాబట్టి పూర్వజన్మమునకు సంబంధించినదనక తప్పదు. 
పూర్వజన్మమునందును ఇట్లే మరల ఊహింపదగును. కాబట్టి వాసన 
అనాదియగును. అపుడు ప్రథమ జన్మమిదియని యేదియు నిర్ణయింపవీలుకాదు. 
వాసనవలె దానికి హేతువైన జన్మమును అనాదియగు నని భావము. 

అవ॥ వాసన అనాదియని సిద్ధపడిన చిచ్చక్తివలె నదియు నిత్యమగును. 
అది యెన్నడు నశింపజాల దన : 

హేతుఫలాశ్రయాలంబవై సంగృహీతత్వా 

దేషామభావే తదభావః 11 


Scanned by CamScanner 


కైవల్య పాదము 103 


వాసనలు, హేతుఫలాశ్రయాలంబనై = హేతువు, ఫలము, ఆశ్రయము, 


'లంబనము ననువానిచే, సంగృహీతత్వాత్‌= సంచితములగుట వలన, ఏషామ్‌ 
: హేత్వాదుల, అభావే = వినాశము కలుగగా, తదభావః = వాసనలు 
ఏశించును. 


ఇందు అవిద్యాదిక్లేశములు, శుక్లాది కర్మములును హేతువుననబడును. 
జాతి (జన్మము), ఆయువు, భోగము నీ మూడును ఫలము; సాధికార చిత్తము 


(చరితార్థము కానిది) ఆశ్రయము; శబ్బాది విషయములు ఆలంబనము అని 
వ్యవహరింపబడును. 


కర్మాశయములు క్లేశములవలన కలుగును. క్లేశములు అవిద్యవలన 
నేర్చడును. కాబట్టి యవిద్య రాగద్వేషములు, సుఖదుఃఖములు, ధర్మాధర్మములు 
నను ఆలు ఆకులుగల సంసారచ(క్రమును నడుపునదై వాసనలకు 
హేతువగుచున్నది. ఫలము, ఆశయము, ఆలంబనము నను నీ మూడును 
అవిద్యచే వ్యాప్తములై యుండును. అందుచే నవిద్య నివర్తించిన నవియు 
తొలగును. అట్టి యవిద్య ప్రసంఖ్యాన బలమున నశించును. అవిద్య నశింపగా 
దాని నాశ్రయించిన వాసన లనాదులయ్యు నశించును. ఆశ్రయానాశ 
మా(్రితనాశనమునకు కారణము. అనాది వాసనలు నశించినపుడు అనాదియైన 
చిచ్చక్తి మాత్రమేల నశింపదన వలనుపడదు. చిచ్చక్తికి నాశకారణమేదియులేదు. 
కాబట్టీ చిచ్చక్తి యుదాహరణముతో వాసనల నిత్యత్వము సాధింప వీలులేదని 
భావము. 
అవ॥ యోగులు సత్మార్యవాదులు; కాబట్టీ వినాశకారణమున్నను 
వాసన లెట్లు నశింపగల వన; 
అతీతానాగతం స్వరూపతో£._ స్తధ్వభేదాత్‌ 
ధర్మాణామ్‌ 12 
ధర్మాణామ్‌ = వాసనాది ధర్మములయొక్క అధ్వభేదాత్‌ = 
భూతభవిష్యద్వర్తమాన లక్షణ కాలభేదమువలన, అతీతానాగతం = (వినాశము 
పొందినది అతీతమనబడును. భవిష్యత్తున వ్యక్తమగునది అనాగత మనబడును) 
అతీతానాగత ధర్మముల ద్వయము, స్వరూపతః = 
రూపమున, అస్తి = ఉన్నది. 
వాసనలు స్వరూపనాశము నందవు. వాసనలందు అతీతత్వము 


అతీతానాగత లక్షణ 


Scanned by CamScanner 


104 యోగదర్భ్శనము 


అనాగతత్వము కలుగుటయే వాని నాశనమనబడును.. అందువలన 
సత్మార్యవాదమునకు క్షతి కలుగదు. అతీతత్వాది రూపమున చిత్తమునందు 
వాసనలున్నచో చిత్తము పూర్వమువలె సాశయమై (కర్మాశయములతో యుక్తమై) 
భోగ హేతువగు ననరాదు. వర్తమానత్వ లక్షణముగల వాసనలతో కూడిన 
చిత్తమే సాధికారమగును. భోగహేతు వగును. 

అవ॥ ఈ ధర్మములన్నియు పరమార్థమున నెట్టివన : 

తే వ్యక్తసూక్ష్మా గుణాత్మాన ః 13 

వ్యక్తసూక్ష్మాః (వర్తమానములు వ్యక్తములు; అతీతానాగతములు 
సూక్ష్మములు) వ్యక్తములు, సూక్ష్మములైన, తే = మహదాది ప్రకృతి 
కార్యములన్నియు, గుణాత్మానః = గుణ స్వరూపములే. 

యోగశాగ్రమున ప్రకృతి, దాని వికారములైన - మహదాదులు 
భిన్నాభిన్నములని యంగీకరింపబడినందున, ప్రకృతి భూతములైన గుణములు 
(సత్వరజోస్తమములు) పరిణామి నిత్యములు. వాని వికారములైన సర్వభావ | 
వదార్థములు (ధర్మములు) ను (ప్రకృతిరైన గుణత్రయముకంటె 
నభిన్నములైనందున (భిన్నములు కానందున) నిత్యము లైనప్పటికీ స్వరూప | 
నిత్యములు కావు; నశ్వరములే. పురుషుడు మాత్రము కూటస్టుడు నిత్యుడు. | 

అవ॥।। గుణములు (త్ర్యాత్మకములగుటచే ఒక శబ్దము, ఒక 
యింద్రియము, ఒక భూమి అని గుణాత్మక వస్తువులలో నేకత్వ మెట్లు 
చెప్పబడునన 

పరిణామైకత్వా ద్వమ్తతత్వమ్‌ 14 

పరిణామైకత్వాత్‌ = పరిణామ మేకమగుటవలన, వస్తుతత్వం = 
వస్తువులు (శబ్ణాదులు) గుణత్రయ పరిణామము లగుటచే నేకత్వము 
వస్తుతత్వమగుచున్నది. 

వత్తి, తైలము, అగ్ని వీని పరిణామము దీపము. ఆది యొక్కటే అట్లే 
సత్వరజోస్తమములు మూడైనను వాని పరిణామముగా నేర్పడు శబ్దాది వస్తువు 
సైతము ఒక్కటియే యని భావము. 

అవ॥ విజ్ఞానమునకు మించిన మణి యొకందేదియు లేదు. అట్టియెడ 
భావపదార్థములు త్రిగుణాత్మకములనియు త్రివిధము లనియు నన నేల యన: 

వస్తుసామ్యే౭_ పి చిత్తభేదా త్రయో ర్విభక్తః పంథాః 15 


Scanned by CamScanner 


కైవల్య పాదము 105 


వస్తుసామ్యే౭_ పి = విషయమున భేదము లేకున్నను, చిత్తభేదాత్‌ = 
ఆ విషయమునకు సంబంధించిన జ్ఞానములలో భేదము కనబడుటవలన, 
తయోః = వస్తువు (గ్రాహ్యము), చిత్తము (గ్రహణము) నను రెంటి యొక్క 
విభక్తః పంథాః = మార్గము భిన్నము. 

బౌద్భులలో విజ్ఞానవాదులు విజ్ఞానమునకు మించి వేటొండు పదార్థము 
నంగీకరింపరు. జ్ఞానముచేతనే వస్తువున్నదనియు, అది యిట్టిదనియు 
తెలియుచున్నది. జ్ఞానములేకున్న వస్తువున్నట్లు తెలియదు. కాబట్టి జ్ఞానమే 
పదార్థము. అంతకుమించి మజియేమియు లేదనియందురు. లోకమున 
వ్యవహరింపబడు ఘటపటాది వస్తువులు స్వస్వరూపమున నలీకములై అనాది 
వాసనవలన ప్రతిచిత్తము కల్పితములై తోచుచున్నవి. అవి చిత్తమేకాని వేణుకాదు 
అను నీచ విజ్ఞానవాదము యుక్తముకాదు. చిత్తమునకు మించి చిత్తమునకు 
విషయమగు వస్తువు వొండు లేకున్నచో ఒకవస్తు వనేక చిత్తములకు విషయము 
కాకుండవలయును. మజియును అదే యిది యను (ప్రత్యభిజ్ఞయు 
కలుగకుండవలయును. ఒక చిత్తమువలన కల్పిత విషయము ఇతరుల 
చిత్తమునకు విషయమెట్లు కాగలదు? లోకమున నిందులకు విపరీతముగ 
నొకవస్తు వనేక చిత్తములకు విషయమగుట చూచుచున్నాము. అంతేగాక అదే 
యిది యని ప్రత్యభిజ్ఞయు కలుగుచున్నది. కాబట్టి చిత్తమునకు మించి వేటే 
వస్తువు చిత్తమునకు విషయమగునది యున్నదనియే యంగీకరింపవలయును. 

అవ॥ చిత్తవ్యతిరిక్తముగా విషయభూతవస్తువు సర్వదా లేదనము. కాని, 
చిత్త క్షణమునకు పూర్వోత్తర క్షణములలో చిత్తమునకు మించి వేలు విషయము 
లేదందుము. చిత్తమున్నపుడేకదా విషయము తెలియును. కాబట్టి నానా 
చిత్తములకు విషయము కాదగు వస్తువొండు లేదు అన : 

న చైకచిత్త తంత్రం వస్తు తద 'ప్రమాణకం 

తదా కిం స్యాత్‌ 16 

వస్తు = ఘటాది గ్రాహ్యా విషయము, ఏకచిత్తతంత్రం = ఏకచిత్తాధీనము 
- ఏక చిత్తసమయమున మాత్రముండునది, న చ = కాదు, తదా = ఆ 
చిత్తమే యితర వస్తువున సంలగ్నమైనపుడు, తత్‌ = ఆ వస్తువు అప్రమాణకం 
= ప్రమాణమైన చిత్తముచే గ్రహింపబడనిదై, కింస్యాత్‌ = ఏమగును? వినష్ట 
మగునా? లేక పూర్వమువలె నుండునాయని ప్రశ్నము కలుగును, 


Scanned by CamScanner 


106 యోగదర్శనము 


చిత్తమునకు వ్యతిరిక్తముగా నొకవస్తువు చిత్తక్షణముననుండి యన్య 
క్షణముననుండదని యంగీకరించినట్లయిన ఆ వస్తువు చిత్తకారణకమా? లేక 
అన్య కారణకమా? అని యడుగవలయును. చిత్తకారణకమేయనిన 
పూర్వవిజ్ఞానవాదమున నే దోషము చెప్పబడినదో యదియే యిట 
ప్రసక్తమగును. అన్యకారణక మందురేని, గ్రాహకమైన చిత్తము లేనపుడది 
యెట్లు నశించును? నాశకారణ మేదైన నుండవలయునుగదా! గ్రహణము 
లేనంత మాత్రమున గ్రాహ్యము నశింపవలయు నను నియమము లేదుకదా! 
విషయము నశింపక యట్లే యుండగల దనిన ఏకచిత్తతంత్రము - 
ఏకచిత్తవిషయక మను నెట్లు చెల్లును? ఇతర చిత్తములకు నది విషయమై 
సాధారణమే యగును. అట్లే యొకవస్తువు వనేక చిత్తములకు విషయమగుట 
లోకమున చూచుచున్నాము. కాబట్టి ఏకచిత్తతంత్రమే వస్తువనుట యెట్లును 
తగదు. 

అవ॥ ఘటపటాది వస్తువులు చిత్తముకంటె భిన్నములే యైన నెల్లపుడు 
| చిత్తముచే నేల గ్రహింపబడ వన: 

తదుపరాగా పేక్షితత్వాత్‌ చిత్తస్య వస్తు జ్ఞాతాజ్ఞాతమ్‌ 17 

చిత్తన్య = చిత్సమునకు వస్తువుల జ్ఞానము కలుగుటకు, 
తదుపరాగాపేక్షితత్వాత్‌ = ఇంద్రియములద్వారమున వస్తువులతో చిత్తము 
సంబద్ధమైవాని యాకారమును పొందుట అవసరము కాబట్టి, వస్తు = 
ఘటపటాదివస్తువులు, జ్ఞాతాజ్ఞాతం = సంబంధముకలిగినచో జ్ఞాతములు, 
సంబంధము కలుగకున్నచో అజ్ఞాతములు నగును. 

ఘటపటాది వస్తువులు అయస్కాంతమణి వంటివి. అయ్యవి 
లోహగుణము వంటి గుణముగల పరిణామ స్వభావియగు చిత్తమును 
తనువంకకాకర్షించి తమలో కలుపుకొని రంజిత మొనర్చును - తమయాక్ళతిని 
చిత్తమునకు కలిగించును. ఏ వస్తువుతో చిత్తము కలిసిదాని యాకారమును 
తాను పొందునో యా వస్తువు తెలియబడును. ఇతరములు తెలియబడవని 
భావము. 

అవ॥ అటులయిన నా యా వస్తాకారచిత్తవృత్తులు నెల్లపుడు తెలియబడ 
కుండవలయును కదా! యన: 

సదా జ్ఞాతా శ్చిత్తవృత్తయ స్తత్రభోః 


Scanned by CamScanner 


కైవల్య పాదము 107 

పురుష స్యాపరిణామిత్వాత్‌ 18 

తత్ర్రభోః = చిత్తసత్వమునకు స్వామియైన, పురుషస్య = జీవాత్మ, 
అపరిణామిత్వాత్‌ = పరిణామ స్వభావము లేనిదగుట వలన, చిత్తవృత్తయః = 
ఆ యా విషయాకారములుగల చిత్త సత్వజ్ఞానములు, సదా = ఎల్లపుడును, 
జ్ఞాతాః = (గ్రహించబడుచుండును. 

చిత్తమువలె దానికి స్వామియటైంన జీవాత్మయు(పురుముడుం) 
పరిణామమునొందు స్వభావము గలిగియుండినచో శబ్బాది విషయములవలెనే 
శబ్దాది విషయక చిత్తవృత్తులును జ్ఞాతములు, అజ్ఞాతములునై యుండెడివి. 
పరిణామము చెందినపుడు తెలియబడి చెందనపుడు తెలియబడకుండుట 
సంభవమని భావము. కాని పురుషుడు పరిణామి కాడు. అతడు కూటస్థనిత్యుడు; 
కాబట్టి చిత్తవృత్తులతనికి సదా జ్ఞాతములే యగును; కాని యజ్ఞాతములు 
కాజాలవు. 

అవ॥ వైనాశికుని మతము ననుసరించి శంకించి సమాధానము 
చెప్పుచున్నాడు. చిత్తమే ఆత్మ అంతకుమించి వేజేమియు లేదు. చిత్తమే అగ్నివలె 
స్వయముగా భాసించుచు వస్తువులను భాసింపజేయును. కాబట్టి చిత్తము 
స్వప్రకాశము, క్షణికమును అన ; 

న తత్‌స్వాభావం దృశ్యత్వాత్‌ 19 

తత్‌ = చిత్తము, దృశ్యత్వాత్‌ = దర్శనమునకు విషయ మగుట వలన 
వుటాదులవలె జడము, వరిణామి యగుటవలనను, స్వాభావం = 
స్వయంప్రకాశము, న = కాదు. 

చిత్తము దర్శనమునకు విషయము. మటియు నది ఘటపటాదులవలె 
జడము, పరిణామము నొందునదియును కాబట్టీ అగ్నివలె స్వప్రకాశమెన్నటికిని 
కాదు. 

ఏకసమయే చోభయానవధారణమ్‌ 20 

చ = మటియు, ఏకసమయే = ఒకే క్షణమున, ఉభయానవధారణమ్‌ 
= చిత్తము, చైత్తము (విషయము) నను రెండును తెలియబడవు. 

వైనాశికులు క్షణికవాదులు. కావున చిత్తము క్షణికము - ఒక్క 
క్షణముమా(త్ర ముండును. అన్యక్షణమున నశించును. క్షణికవాదుల మతమున 
చిత్తముయొక్క యుత్పత్తి క్రియయే దానికి కారకము కావలసి వచ్చును. ఇతరుల 


Scanned by CamScanner 


108 యోగదర్శనము 


మతమున ముందు ఉత్పత్తి, తరువాత క్రియ, అటుపై కారకమునగును. వైనాశికు 
లిట్లే చెప్పియున్నారు. “భూతి ర్యేషాం క్రియా సైవ కారకం సైవచోచ్యతే' ఉత్పత్తి 
క్రియయే కారకమని యభిప్రాయము. ఉత్పత్తి రూపక్రియతో తనను 
తెలిసికొనును. కాని యాక్రియతోనే యితర పదార్థమును తెలిసికొన వలన 
పడదు. ఒకే విధమగు క్రియ విలక్షణములైన రెండు కార్యముల నుత్సన్నము 
చేయజాలదు. ఒకే క్షణమున తనను తెలిసికొను వ్యాపారము వలన ఇతర 
జ్ఞానముగూడ కలుగు టెట్లు పానగును? రెండవ క్షణమున 
తెలిసికొనగలుగునందు మనినచో చిత్తము క్షణికము కావున రెండవ క్షణమున 
నది యుండదు. అట్టి యెడ చిత్తము స్వప్రకాశకమై పరప్రకాశ మెట్లు కాగలదు? 
కాబట్టి వైనాశికులమత మెవ్విధమునను సంభవముకాదని భావము. 

అవ।॥ చిత్తము విషయము నెజుగును. అట్టి విషయ విజ్ఞాన మనెడి 
చిత్తమును వెంటనే కలుగు మజియొక చిత్త మెజుంగగలదు. కాబట్టి దోషము 
లేదన : 

చిత్తాంతరద్భశ్యే బుద్ధిబుద్ధే రతి ప్రసంగః 

సృృతిసంకర శ్చ 21 

చిత్తాంతరద్భశ్యే = మజియొక చిత్తముచే గ్రహింపబడినట్లంగీకరించిన, 
బుద్ధిబుద్ధేః = (వృత్తి జ్ఞానము = బుద్ధి, అదియే విజ్ఞానాత్మవాదుల చిత్తము) 
ఇట్టి చిత్తము విషయముగా గల చిత్తమునకు, అతిప్రసంగః = అతిప్రసక్తి 
కలుగును. అందువలన, స్మృతి సంకరిశ్చ = వానివలన కలుగు స్మరణమును 
సంకరమగును. 

చిత్తము నీలవర్ణమును గ్రహించు ననుకొనుడు. ఆ నీలవర్ణాకారమున 
మాటీన వృత్తిజ్ఞానమనెడి చిత్తము తదనంతరమున కలిగిన చిత్తమునకు 
విషయమగునెడల నీ రెండవ చిత్తమును చిత్తమే కాబట్టి యది మటియొక 
చిత్తమునకు విషయమగును. అదియు మణియొకదానికి ఇట్లు విరామ 
ముండదు. ఇట్టియెడ నీలవిషయక చిత్తమొకటి అది విషయముగాగల 
నీలచిత్తచిత్తము రెండవది. అదియు విషయమైన నీలచిత్త చిత్త చిత్తము మూడవది 
యగును. అదియు మజియొకదానికి విషయమగును, కాబట్టి నాలుగవది 
నీలచిత్త చిత్త చిత్త చిత్త మగును. ఇట్లు వీని కంతముండదు. ఇట్లే స్మృతి 


Scanned by CamScanner 


కైవల్య పాదము 109 


నియమమును నుండదు. చిత్తము లనేకములు. వానివలన సంస్కారము 
లుద్భుద్ధములైన నొకేక్షణమున ననేకస్కృతులేర్పడును. వివేకము కలుగనేరదు. 
కాబట్టి రెండు దోషము లేర్చడునని భావము. 

అవ॥ చిత్త మిట్లు స్వాభాసము కాక చిత్తాంతర దృశ్యమును కాక 
పోయినచో నది పురుషునిచే నెట్లు తలియబడును? చిత్తమునకు ఇంద్రియము 
ద్వారమున వస్తు సంబంధము కలుగునట్లు పురుషసంబంధము లేదు కదా! 
యన : 

చితే రప్రతిసంక్రమాయా న్తదాకారాపతౌ 

స్వబుద్ధి సంవేదనమ్‌ 22 

ఆ(ప్రతిసంక్రమాయాః = (విషయ సంబంధమునకు హేతువయిన 
వృత్తి యనెడు సంచారము ప్రతి సంక్రమమనబడును) ప్రతి సంక్రమములేని, 
చితేః = విచ్చిక్తికి - పురుషునకు, తదాకారాపత్తౌ = చిత్తమునందు 
ప్రతిబింబితమగుటచే చితాకారమునకు సమానమైన ఆకారము కలుగగా, 
చైతన్యముయొక్క (వతిబింబవును పొందిన చిత్తమును 
పురుషుడనుకరించుచున్నట్లుండుటయే, స్వబుద్ధి సంవేదనం = స్వామియైన 
పురుషుడు తనకు భోగ్యమైన బుద్ధిని - చిత్తమును తెలిసికొనుట యగును. 

పురుషుడు పరిణామి కాకపోవుటవలన వృత్తియనెడి ప్రతిసంక్రమణము 
లేక, చిత్తముతో సంబద్దుడు కానిమాట వాస్తవమే; కాని సామీష్యము వలన 
పురుముడు చిత్తనత్వమున (ప్రతిబింబించును. అట్లు (ప్రతిబింబించి 
విషయాకారతను బొందిన చిత్తాకారమును పొందినవాడై చూచుచున్న - 
తెలిసికొనుచున్న బుద్ధిని అనుకరించుచున్నట్లుండును. ఇదియే పురుషుని 
ద్రష్ట్రత్వము. కాబట్టి పురుషుడు ద్రష్ట. చిత్తమతని దృశ్యమునని భావము. 

అవ॥ ఇట్లు బుద్ధి, పురుషుడు వేటు వేలుగనుండ విజ్ఞానవాదులొకే 
చిత్తమును ద్రష్రదృశ్యములుగ నేల భావించుచున్నారన: 

ద్రష్ట్రదృశ్యోపరక్తం చిత్తం సర్వార్థమ్‌ 23 

ద్రష్ట్రదృశ్యోపరక్తం = చేతన పురుషుడు ద్రష్ట; శబ్దాది విషయములు 
దృశ్యము. ఈ రెంటితోను, ఉపరక్తము - ప్రతిబింబములతో కూడినదై, చిత్తం 
= చిత్తము, సర్వార్థం = గ్రహీత, గ్రహణము, గ్రాహ్యము అను భిన్నార్థముల 
యాకారము కలదై యున్నది. 


Scanned by CamScanner 


- ద ఇక ఇదం మావెం 

సటికమజి కొకచైపున సెలవర్హముగల నిలమజిని, మజియొక వైపున 
రక్తవర్ణముగల కంపును నుంచిన నా స్తటికము జాని ప్రతిబింబములతొకూడి 
(కరరములగలదిగ భాసించును. అట్లె చిత్తసత్వమునకు సమిపమున నున్న 


{Et నే లె, 


పురుషుడా చిత్తమునండు ప్రతిఫలించును. బాహ్య వస్తువులును ఆ చిత్తమున 
(ప్రతిబింబించును. ఇందు పురుషుడు ద్రష్ట - గ్రహీత; బాహ్య వస్తువులు 
గ్రాహ్యములా - విషయములు. చిత్తము స్వయముగ గ్రహణము - జ్ఞానము. 
ఈ మూడు నొకచో సమావేశమైయున్నట్లు చిత్తము గృహీతృ గ్రహణ 
గ్రాహ్యరూపమై యొప్పుచుండును. ఇట్లు త్రిరూపమున భాసించు చిత్తము 
విషయములో (భ్రాంతులైన విజ్ఞానవాదులు వివేకింపజాలక చిత్తమే 
యాత్మయందురు. కాబట్టి వా రనుకంపనీయులు. ద్రుప్ట్ఫ్రదృశ్యములచే 
నుపరక్తమైన చిత్తము వారి (భ్రాంతికి కారణమని భావము. 

అవ॥ సుఖదుఃఖముల ననుభవింప జేయుటకు హేతువైన చిత్రవిచిత్ర 
వాసనలతో కూడిన చిత్తమే యాత్మగా నంగీకరించి దానికి భిన్నముగా నొక 
భోక్త - జీవాత్మ నంగీకరింపకున్నచో గౌరవము కలుగదు గదా యన: 

త దసంభ్యేయడాసనాభి శ్చిత్ర మపి 

పరార్థం సంహత్యకారితత్వాత్‌ 24 

తత్‌ = ఆ చిత్తము, అసంభ్యేయవాసనాభిః = విపాకారణములైన 
అసంఖ్య వాసనలతో, చిత్రమపి = చిత్రితమైనను, సంహత్యకారితత్వాత్‌ = 
దేహేంద్రియాదుల సహకారముతో కలిపి ప్రయోజనకారి యగుట వలన, 
పరార్ధమ్‌ = పురుషుని భోగాపవర్షముల కొఅకే యగును; తన కొటకుగాదు. 

లెక్కింప వీలులేని సంస్కారములు, వాని వలన కలుగు విపాకములు 
చిత్తమునే యాశ్రయించును. కాని అంత మాత్రమున నది భోక్తకాదు. నానావిధ 
పదార్థములతో నిర్మింపబడిన యొక గృహ మెట్లు ఇతరుల కుపకరించునో 
యట్లే, శరీరము, ఇంద్రియములు మున్నగువానితో కలివి చిత్తము 
ప్రయోజనకారి యగుచున్నది. కాబట్టి యది పరార్థమగుచున్నది. అదీ యెవరి 
కొటికు భోగాపవర్గములను సాధించుచున్నచో యతడే పురుషుడు - భోక్త 
యని భావము. 

, _అవ॥ జన్మాది సిద్ధుల ద్వారా కైవల్యమునకు యోగ్యమైన చిత్తమును 

తెలిపి దానివలన అర్థవివేకపూర్వకమైన కైవల్యమునకు మూలకారణమగు 


Scanned by CamScanner 


కైవల్య పాదము 111 


వివేకము పురుషునకు యుక్తిగా చెప్పబడినది. అట్టి వివేకము దర్శించు 
స్వభావముగల యధికారి పురుషున కింకేమి కలుగు నన : 
విశేషదర్శినః ఆత్మభావ భావనానినివృత్తి 25 

విశేషదర్శినః = వివేకమును సాక్షాత్మారము చేసికొనిన యోగ్యవ్యక్తికి, 
ఆత్మభావభావనా వినివృత్తిః = నే నెవడను? ఎట్లయితిని? ఇది యేమి? ఇది 
యెట్లేర్సడినది? ఏమగుదుము? ఎట్లగుదుము? అను నిట్టి జిజ్ఞాస తొలగిపోవును. 

చిత్తసత్వము, పురుషుడు నను నీ రెంటి విశేషమును బాగుగా 
గుర్తించినపుడు ఇది యంతయు విచిత్రమైన చిత్తపరిణామమే. పురుషునకు 
సంబంధించినది కాదు. శుద్ధుడైన పురుషుడు అవిద్య తొలగగానే చిత్త 
ధర్మములలో సంబద్భుడుకాక శుద్ధుడగును అని తెలిసికొనును. అప్పుడు 
సూత్రార్థమున చూపించిన (ఆత్మభావన) జిజ్ఞాస తొలగి స్వస్థుడగు నని భావము. 

అవ॥ జిజ్ఞాస తొలగిన విశేషదర్శి చిత్తమెట్లుండు నన: 

తదా వివేకనిమ్నం కైవల్యప్రాగ్భారం చిత్తమ్‌ 26 

తదా = అప్పుడు, చిత్తం = చిత్తసత్వమనెడి జలము, వివేక నిమ్నం = 
వివేక మనెడి (ప్రవహింప యోగ్యమైన) నిమ్న ప్రదేశముకలదై, కైవల్యప్రాగ్భారం 
= మోక్షమనెడి ప్రవాహవధియైన ఉన్నత ప్రదేశము కలదగును. 

విశేషమును దర్శించిన పురుషుని చిత్తము విషయాభి ముఖ్యమనెడి 
యజ్ఞాన మార్గమున సంచరించుట మాని వివేకమార్గమున నడచి 
కైవల్యాభిముఖమగునని భావము. 

అవ॥ లోకమున వివేకులకును వ్యుత్ణాన చిత్తవృత్తులు కలుగ కారణమే 


మనః 


తచ్చిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః 27 
తచ్చిద్రేషు = వివేక ప్రత్యయమునకు మధ్య మధ్య, ప్రత్యయాంతరాణి 
= ఇతర ప్రత్యయములు, సంస్మారేభ్యః = వ్యత్థాన అనుభవము కలిగిన 


; సంస్మారములవలన కలుగుచుండును. 


వివేక ప్రత్యయము కలిగిన తరువాతను అప్పుడప్పుడు వ్యుత్థాన 
అనుభవముచే కలుగు సంస్మారమువలన వ్యుత్ధాన ప్రత్యయములు 
కలుగవచ్చునని భావము. 


అవ।। వానిని తొలగించుకొను నుపాయ మెద్దియన: 


Scanned by CamScanner 


—- 


యోగదర్శనము 


హానమేషాం క్లేశవ దుక్తమ్‌ 
ఏషామ్‌ = ఈ వ్యుత్ధాన సంస్మారముల, హానమ్‌ = నివృత్తి, క్లేశవత్ర్‌ = 
క్లేశములను తొలగించునట్లు, ఉక్తమ్‌ = తొలగింపవలయునని చెప్పినట్లే 
భావింపవలయును. 
క్రియా యోగాదుల ద్వారా అవిద్యాది క్లేశము లెట్లు క్షీణింపజేయబడి 
తొలగింపబడునో యట్లే వ్యుత్థాన సంస్కారములను తొలగింపవలయును. వీనిక్రి 
వేఖుగ ఉపాయము చెప్పనక్కజిలేదని భావము. 
ప్రసంఖ్యావే౭_ ప్యకుసీదస్య సర్వధా 
వివేకఖ్యాతేః ధర్మమేఘ: సమాధి 29 
ప్రసంఖ్యానే2_ పి = వివేకఖ్యాతియందును, అకుసీదస్య = అనురక్తుడు 
కాని యోగికి, సర్వధా = అన్ని విధములను - ఎల్లపుడు, వివేకఖ్యాతేః = 
వివేకఖ్యాతి కలుగుట వలన, ధర్మమేఘః = కైవల్యఫలము నొసంగు క్లేశములను 
నిర్మూలమొనర్చు ధర్మమేఘమనెడి(ధర్మం మేహతి - ధర్మమును వర్షించు) 
సమాధిః = యోగము కలుగును. 
యోగికి వివేకఖ్యాతి కలిగినపుడు ఆ వివేకఖ్యాతిని పరిణామముగా 
నెంచి దానియందు నతడు విరక్తుడైనచో వ్యుత్ధాన సంస్కారము లుదయించవు. 
అట్టి యెడ జ్ఞానము పరిపక్వమై ధర్మమేఘసమాధి యేర్చడును. 
సంప్రజ్ఞాత సమాధికి ఫలము వివేకఖ్యాతి - ప్రసంఖ్యానము. దాని 
పరాకాష్టయే ధర్మమేవు నమాధి. అప్పుడు వ్యుత్ధాన నంస్కారము 
లుదయింపనేరవు. ధర్మమేఘసమాధి వలన జ్ఞానప్రసాదమనెడి పరవైరాగ్య 
ముదయించును. పరవైరాగ్యమువలన వివేకఖ్యాతియు విరుద్ధమగును. అటుపై 
నిర్భీజసమాధి కలుగునని భావము. 
అవ॥ వివేకఖ్యాతి వలన ధర్మమేఘసమాధి కలిగిన కలుగనిమ్ము. క్లేశ 
హాన మెట్లు కలుగు నను ప్రశ్నమునకు సమాధాన మేమన: 
తతః క్లేశకర్మనివృత్తిః go 
తతః = ధర్మమేఘసమాధివలన, క్లేశకర్మ నివృత్తిః = వాసనలతో 
కూడిన అవిద్యా క్లేశములు, వాని వలన కలుగు శుక్షకృష్ణాది కర్మములు నన్నియు 
నివర్తించును - తొలగిపోవును. 
ధర్మమేఘసమాధి యుదయించిన తదుపరి అవిద్యాది క్లేశములుకొనీ: 


112 


ట్‌ 


Scanned by CamSca 


nner 


కైవల్య పాదము 113 


వానివలన జనించు శుక్లాది కర్మములు కానీ మరల జనింపనేరవు. 
ఇట్టిస్సితియందే నిర్మల ప్రసంఖ్యానము కలవాడై యోగి జీవన్ముక్తు 
డనిపించుకొనును. 

అవ॥ క్లేశకర్మనివృత్తి కలిగిన నేమగు నన: 

తదా సర్వావరణ మలాపేతస్య 
జ్ఞోనస్యానంత్యాత్‌ జేయ మల్పమ్‌ 81 

తదా = క్లేశకర్మనివృత్తి కలిగిన మీదట, సర్వావరణ మలాపేతస్య = 
చిత్తసత్వము నావరించు క్లేశములు, కర్మములు ననెడు మలములన్నియు 
తొలగినట్టి, జ్ఞానస్య = చిత్తసత్వముయొక్క అనంత్యాత్‌ = అనంత ప్రకాశము 
వలన, జ్ఞేయం = చిత్రముచే తెలియదగు చేతనాచేతనాత్మక మగు 
విషయజాతమంతయు, అల్బం = స్వల్పమగును. 

చిత్తసత్వము స్వభావముచే ప్రకాశమయ మగుట వలన వస్తువు 
లన్నింటిని తెలుపగలిగినదే; కాని రజస్తమోమయములయిన క్లేశకర్మాది 
ఆవరణమలములచే నాచ్చాదితమై కొంచమునే తెలుపును. ధర్మమేఘసమాధి 
కలిగినపుడా చిత్త సత్వము మేఘపటలముక్తమైన శరచ్చంద్రుని ప్రకాశము 
దశదిశల వ్యాపించి వస్తుజాతము సువ్యక్తము చేయునట్లు, మలరహితమై 
విషయములను (ప్రకాశింపజేయును. నాడాచిత్తసత్వముచే తెలియబడనిది 
యొకింతయు నుండదు. అంతటి ప్రకాశము ఆ చిత్తసత్వమునకు కలుగునని 
భావము. ఇట్టి స్థితియే ధర్మమేఘసమాధి పరాకాష్ట యనబడును. ఈ పరాకాష్టయే 
జ్ఞానప్రసాదము. యోగికి కలుగు నీ జ్ఞాన ప్రసాదమే పర వైరాగ్య మనబడును. 
ఇయ్యది వ్యుత్ధాన సంస్కారములను దూరమొనర్చును. చిత్తమును 
నిర్భీజసమాధియందు సంయోజింపజేయును. 

అవ॥ ధర్మమేఘసమాధి వలన జ్లేయమల్చ్పమైననేమి? గుణపరిణామ 
క్రమము సమాప్తము కాలేదుకదా! కాబట్టి యోగికి మరల దేహారంభమేల 
కలుగదన; 

తతః కృతార్థానాం పరిణామ క్రమసమాప్తి ర్లుణానామ్‌ 82 

తతః = జ్ఞాన ప్రసాదము కలిగిన మీదట, కృతార్థానాం = పురుషునకు 
భోగాపవర్గములను కలిగించిన, గుణానాం = ప్రకృతి భూతములగు 
సత్వరజస్తమో గుణముల యొక్క పరిణామ క్రమసమాప్తిః = దేహేంద్రియాది 


Scanned by CamScanner 


114 యోగదర్శనము 


కార్యముల నారంభించుట యను పరిణామ క్రమము సమాప్రమగును. 

పురుషునకు భోగాపవర్గములు కలిగించి కృతార్థములు కానంతవటకే 
గుణములు పరిణామము చెందును. దేహాది కార్యముల నుత్పన్నము చేయును. 
ధర్మమేఘ సమాధి కలుగుటయే గుణముల కృతార్ధత. ధర్మమేఘ సమాధి 
కలిగిన పురుషునియెడ గుణములు కృతార్థత సంపాదించినవై యతని కొఅకు 
దేహేంద్రియాది ప్రకృతి పరిణామములను కలిగింపవు. కాబట్టి గుణముల 
పరిణామ క్రమము సమాప్తమైనదని భావము. 

అవ।॥। గుణముల పరిణామక్రమ మేమన: 

క్షణప్రతియోగీ పరిశామాపరాంతనిర్రావ్యాః క్రమః 33 

పరిణామాపరాంతనిర్లాహ్యః = (పూర్వధర్మముపోయి (క్రొత్త ధర్మము 
కలుగుట పరిణామము. అపరాంత మన విరామము. నిర్రాహ్యాః = 
ఊహింపదగినది) ధర్మాంతరోత్పత్తి విరామముచే నూహింపదగిన, క్షూప్రతియోగీ 
= క్షణిక భావపదార్థ్ధము నిరూపకముగాగల పరిణామ పౌర్వాపర్యము, క్రమః 
= క్రమ మనబడును. 

ధర్మపరిణామము, లక్షణ పరిణామము, అవస్థాపరిణామము నని 
వరిణామము (తివిధము. అందు ధర్మవ రిణామమునందంను 
లక్షణపరిణామామమునందును గల క్రమము ప్రత్యక్షము కాగలదు; కాని 
అవస్థాపరిణామమునందలి (క్రమము గోచరింపదు. అదియే ముఖ్య 
పరిణామము. ధర్మ లక్షణ పరిణామములు నిందే యిమిడియుండును. ఒక 
ధర్మియందు(వస్తువునందు) పూర్వధర్మముపోయి క్రొత్త ధర్మము కలుగుట 
అవస్థయే యగును. ఇట్లే యొక ధర్మమున లక్షణాంతర మేర్చడుటయు నవస్థయే 
యగును. కాబట్టి పరిణామములన్నియు నవస్థామాత్రమైనను సూక్ష్మభేదమును 
గమనించి యాచార్యులు పరిణామము త్రివిధమనిరి. నూతన వస్తమునందు 
కాలము గడచిన తదుపరి గమనింపబడు ప్రాతదనము అనెడు పరిణామ 
మొక్కమాటు కలుగదు. ముందు సూక్షృతమముగాను, అటుపై సూక్ష్మ్యతరముగాను, 
తరువాత సూక్ష్మముగాను, అనంతరము స్టూలముగాను కలుగును. ఇట్లు 
చిట్టచివరకు ప్రత్యక్షమైన స్టూలపురాణత అనెడు పరిణామము దానికి పూర్వ 
మాయా క్షణములందు దృష్టి గోచరముకాని వరిణామావన్భలను 
అనుమింపజేయును. ఈ యనుమితావస్థల పూర్వాపరతయే క్రమ మనబడునని 


వ! 


Scanned by CamScanner 


కైవల్య పాదము 115 

భావము. 

అవ॥ గుణముల పరిణామ క్రమము సమాప్తము కాగా పురుషున 
కేర్పడు కైవల్య లక్షణ మెట్టిదన: 

పురుషార్థశూన్యానాం గుణానాం ప్రతి ప్రసవః 

కైవల్యం స్వరూప ప్రతిష్టా వా చితిశక్తిరితి 34 

ఈ సూత్రమునగల “ఇతి” శబ్దము శాస్త్ర పరిసమాప్తిని తెలుపును. 
పురుషార్థ శూన్యానాం = భోగాపవర్గ ప్రయోజనములు కలిగించి కృతార్ధములైన, 
గుణానాం = కార్యకారణరూపములైన బుద్ధాది గుణములయొక్క ప్రతిప్రసవః 
= స్వస్వకారణములలో విలయమగుట, వా= లేక, స్వరూప ప్రతిష్టా = తన 
రూపమునందున్న చితిశక్తిః = పురుషుడు - చిచ్చక్తి స్వస్వరూపమున నుండుట, 
కైవల్యం = కేవలభావము - మోక్ష మనబడును. 

కార్యకారణాత్మకములగు గుణములు - బుద్య్యాది కార్యములు 
పురుషునకు భోగాపవర్గములను నిర్వర్తించినమీదట కృతకృత్యములై 
న్వన్వకారణములందు లీననమగుచు నంతతిమగు (ప్రధానమందు 
విలయమగును. (వ్యుత్ణాన సమాధి విరోధ సంస్కారములు మనస్సునందును, 
మనస్సు అస్మిత యందును, అస్మిత మహత్వత్వమునందును, మహత్తత్వము 
అలింగమైన ప్రధానమందును ప్రలయము నొందును) ఇట్టి గుణప్రలయమే 
లింగ శరీరభంగ మనబడును. లింగశరీరభంగమువలన వృత్తిసారూప్య 
ముండనేరదు. కాబట్టి పురుషుడు స్వస్వరూపమున స్థితుడై (బ్రహ్మమును 
నిరంతరము సాక్షాత్మరింపజేసికొని తత్స్వరూపమైన ఆనందము ననుభవించును. 
ఇందు పురుషార్థశూన్యములైన గుణముల (ప్రతిప్రసవము - ప్రలయము 
సిద్ధింపగానే పురుషుడు స్వస్వరూప స్థితుడగును. కాబట్టి గుణప్రలయమో లేక 
చిచ్చక్తి స్వరూప స్థితియో కైవల్యమనబడినదని భావము. 

ఇది 
నిఖిలశాస్త నిష్టాత శ్రీ మత్సండిత ముక్తి రామ 
ఉపాధ్యాయశిష్య పండిత గోపదేవ విరచిత 
“అంబా వ్యాఖ్యాన సహిత యోగ దర్శనమున కైవల్య పాదము 
ఓమ్‌ తత్‌ సత్‌ 


4 


Scanned by CamScanner 


1 


1. విశిష్టపదసూచి 


అంగమే జయత్వము 22 
అంతరాయములు 21 
అంధతామి'స్రము 6, 44 
అక్షిషములు ర్‌ 
ఆచరితార్థము 14 
ఆజ్ఞానము 56 
ఆణిమ 90 
అణిమాదులు 90 
అతిక్రాంత భావనీయులు 91 
అతీతము 103 
అదృష్టజన్మము 44 
అనవస్థితత్వము 21 
అనాగతము 103 
అనుమానము 34 
అనుమానపప్రజ్ఞ 35 
అనుమాన (ప్రమాణము 6 
అనువాసనము 1 
అను(శ్రవము 10 
అన్వయము 92 
అపరవైరాగ్యము 10 
అపరాంతము 114 
అపవర్గము 51-56 
అపానము 87 
అభావితస్మర్తవ్యము 9 
అభినివేశము 6, 45 
అభ్యాసము 2-10 
అమర్షము 23 
అర్థము 31 
అలబ్ధభూమికత్వము 21 
అలింగము 82, 52 
అవస్థాపరిణామము 77, 79 
అవిద్య 6-41-42-57 
అవిప్లవఖ్యాతి 58 


అవివేకము 57 
అవివేషములు 52 
అవిరతి 21 
అవ్యక్తము ర్‌2 
అవ్యపదేశ్యములు 79 
అశుద్ధి 59 
అసంప్రజ్ఞాతము 2 
అసంప్రజ్ఞాత సమాధి 3-10 
అసూయ 56 
అస్మిత 6, 12, 42, 43 
అస్మితానుగత సంప్రజ్ఞాతసమాధి 29 
అదర్శము 86 
అధిదైవికారిష్టము 82 
ఆధిభౌతికారిష్టము 82 
ఆధ్యాత్మికారిష్టము 82 
ఆనందము 12 
అనందానుగత సంప్రజ్ఞాతసమాధి 29 
అను[శ్రవికములు 10 
ఆలంబనము 33, 103 
ఆలస్యమ్‌ 21 
ఆలోకము 83 
ఆశ్రయము 102 
ఆసనము 59, 67 
అస్వాదము 86 
ఇంద్రియ జయము 72:91 
ఈర్చ్య 23 
ఈశితృత్వము 93 
ఈశ్వరుడు 17,18,18 
ఈశ్వర ప్రణిధానము 16, 39, 61 
ఉదానము 87 
ఉదానములు 39, 40 
ఉదారావస్థ 45 
ఉదితము 78, 79 


Scanned by CamScanner 


ఉద్దాతము 70 
ఉపక్రమము 82 
బుతుంభరాప్రజ్ఞా 34 
ఎకా(గము 2 
ఏకాగ్రతాపరిణామము 77,78 
ఏకాదశేంద్రియములు 48 
ఏకేంద్రియసంజ్ఞ 10 
ఐహికము 46 
ఐహికములు 10 
ఓషదిజ సిద్ధి 97 
కథాంభావము 65, 66 
కర్మాశయము 45 
కాయకము 48 
కార్యవిముక్తి నామక (ప్రజ్ఞ 58 
కాలపరిమితి 70 
కాలన కుచితము 58 
కుంభః ప్రాణాయామము 69 
కుశలుడు 58 
కూటస్టుడు 20 
కృష్ణములు 101 
కేవలకుంభక ప్రాణాయామము 69 
కేవలుడు 20 
కైవల్యము 3 
కోష్టము 24 
(క్రమము 93, 115 
క్రియాయోగము 38, 39 
క్లిష్టములు ర్‌ 
క్లేశములు 39 
క్షణము 93 
క్షిప్తము 3 
గుణములు 98 
(గ్రహణము 51 
(గ్రహణములు 38 
గ్రహీత 39 


ఘృణ 

చరితార్థము 14 
చిచ్చక్తి 76 
చితిశక్తి 3 
చిత్రభూములు 1 
చిత్తమాలిన్యము 38 
చిత్తము 2 
చిత్తవిముక్తి నామక (ప్రజ్ఞ 59, 59 
చిత్తసమాధానము 1 
జన్మజసిద్ధి 97 
జన్మము 65 
జాతిసంకుచితము 61 
జీవన్ముక్తుడు 27 
జీవాత్మ 3 
జ్ఞానము 62 
తనువులు 40 
తపస్సు 38, 39, 61 
తపోజసిద్ధి 97 
తమస్సు 6, 483 
తాపదుఃఖము 48, 49 
తామసములు 4 
తామి(స్రము 7, 42 
తీవ్రము 69 
తుల్యప్రత్యయములు 78 
దుఃఖము 21 
దృష్టజన్మము శీర్‌ 
దృశ్యము 50, 51, 54, 55 
దేశపరిమితి 60 
దేశసంకుచితము 61 
దోషములు 84 
దౌర్మనస్యము 22 
ద్రవ్యము 93 
ద్రష్ట 51, 54 
ద్రహ్హుః ల్‌ 


Scanned by CamScanner 


ద్వేషము 7, 43 
ధర్మపరిణామము 77, 79 
ధర్మమేఘయోగి 58 
ధర్మమేఘ సమాధి క్షే 
ధర్మి 79 
ఖాతువులు 84 
ధారణ 73 
ధ్యానము 19, 73 
నిద్ర 7 
నియమములు 62 
నిరుద్దము 3 
నిరుపక్రమము 82 
నిరోధము 9, 76 
నిరోధపరిణామము 77 
నిర్వికల్పులుడ ర్‌ి 
నిర్విచారి వైశారద్యము 37 
నిర్విచార సంప్రజ్ఞాత సమాధి 41 
నిర్వితర్మ సమాధి 32 
నిర్వితర్క సంప్రజ్ఞాతసమాధి 33 
నిర్భీజ సమాధి 13 
నిర్లావ్యూః 115 
పంచతన్నాత్రములు 53 
పంచమహాభూతము ర్‌4 
(ప్రాతభూములు 58 
పరవైరాగ్యము 11 
పరాపకారబుద్ధి 23 
పరిణామము 115 
పరిణామదుఃఖము 48, 49, 50 
పురుషుడు 34 
పూరకప్రాణాయామము 69 
ప్రకాశము 3 
ప్రకృతి 1, 20 
ప్రకృతిపురుష వివేకజ్ఞానము 1 
ప్రకృతిలయులు 14 


ప్రచ్చర్దనము 
ప్రజ్ఞ 
ప్రజ్ఞాజ్యోతులు 
ప్రజ్ఞాప్రసాదము 
ప్రతిపక్షభావనము 
ప్రతిపక్షభావన 
ప్రతిప్రసవము 
(ప్రతిధర్మి 
ప్రతిసంక్రమము 
ప్రత్యక్‌చేతనము 
ప్రత్యక్ష ప్రమాణము 
ప్రత్యభిజ్ఞ 
ప్రత్యాహారము 
ప్రధానము 
ప్రమాణము 
(ప్రమాణములు 
(ప్రమాద 
ప్రయత్నము 
ప్రవృత్తి 
ప్రశ్వాసము 
ప్రసంఖ్యానము 
(ప్రసంఖ్యానాగ్ని 
ప్రసన్నుడు 
(ప్రసుప్తములు 
ప్రకామ్యము 
(ప్రాణము 
(ప్రాణయామము 
(ప్రాతిబము 
ప్రాథమకల్పికులు 
ప్రాప్తి 
ప్రాయణము 
ఫలము 

బలము 

బీజము 


68, 69 


102 
103 


Scanned by CamScanner 


భవప్రత్యయము 
భవిష్యత్తులు 
భవిష్యద్దుఃఖము 


భోగాపవర్గార్థవత్వము 
(భ్రమ 
(భ్రాంతిజ్ఞానము 
(భ్రాంతిదర్శనము 
మంత్రజసిద్ధి 
మధుప్రతీక 
మధుప్రతీకము 
మధుభూమికులు 
మధుమతి 
మధ్యము 
మహదహంకారములు 
మహామోహము 
మహావ్రతము 
మమిమ 

మాత్ర 
మానసికము 
మిథ్యాజ్ఞానము 
మూఢము 
మృధువు 
మోహము 
మోక్షము 
యతమానసంజ్ఞ 
యమములు 


యతక్రామనవస్థాయిత్వము 


యోగము 
యోగమలములు 


51, 


66, 


యోగలక్షణము 
యోగాంగములు 
రాగను 
రాజసనులు 
రూపను 

రేచక ప్రాణాయామము 
లఘిమ 
లక్షణపరిణామము 
లావణ్యము 
లింగమాత్రము 
వప్రజసంహననత్వము 
వర్తమానము 
నశిత్వము 
వశీకారము 
వవీకారసంజ 
వస్తుసామాన్యము 
వాచికము 

వార్త 

వికల్చము 
విక్షిప్తచిత్తులు 
విక్షిప్తము 
విచారము 
విచ్చిన్నము 
వితర్మము 
వితర్మములు 
విదేహులు 
విధారణము 
విపర్యయము 
విపర్యయములు 
విపర్యయజ్ఞానము 
విపాకము 
విప్రకృష్ణము 
విప్లవము 
వివేకజజ్ఞానము 


~1] 


6, 


Scanned by CamScanner 


విశేషములు 
విశోక 
విషయవతీప్రవృత్తి 
వీర్యము 

తి 


వృత్తిసారూప్యము 


వ్యక్తములు 
వ్యతిరేకసంజ్ఞ 
వ్యవహితము 
వ్యాధి 
వ్యానము 
వ్యుల్ధితచిత్తులు 
శబ్దప్రమాణము 
శరీరసంపత్తి 
శాంతము 
శాస్త్రము 
శుక్షములు 
శుక్షకృష్ణములు 
శౌచము 
శ్రద్ధ 
(శావణము 
(శ్రుతప్రజ్ఞ 
శ్వాసము 
సంతోషము 
సంప్రజ్ఞాతము 
సంప్రజ్ఞాతసమాధి 
సంయమము 
సంయోగము 
సంశయః 


సంస్మారదుఃఖము 


73, 74 


21 
48, 49, 50 


ర్‌ 


సంస్మారశేషము 1 

సత్వపురుషాన్యతాఖ్యాతి 5, 33 

సప్తవిధప్రజ్ఞ 58 

షవీజసమాధి 12, 18 

సమయసంకుచితము 61 

సమాధి 1, 15, 74 

సమాధిజసిద్ధి 97 

సమాధిపరిణామము 77 

సమాపత్తి 61 

సమాధి ప్రజ్ఞ 34 

సమానము 88 

సమాహితము 3 

సమ్యక్‌జ్ఞానము 40 

సర్వార్థత 77 

సవిచారసంప్రజ్ఞాతసమాధి 32 

సవితర్మము 30 

సవితర్మ సంప్రజ్ఞాతసమాధి 32 
సాత్వికములు 4 
సాధికారచిత్తము 15 
సుషుప్తావస్థ గ 
సూక్ష్మము 93 
సూక్ష్మములు 104 
సోపక్రమము 82 
స్మయము 89 
స్వరూపము 93 
స్వాధ్యాయము 38, 62 
స్మృతి 8, 15, 52 
సితి 4 
థి 

స్పుటప్రజ్ఞాలోకము 34 
స్థూలము 93 
స్యానమ్‌ 21 
హానము 57 
హృదయగగ్రంధి 42 
హేతువు 103 


4 


Scanned by CamScanner 


6 


2. ఆకారాధి సూత్రానుక్రమణిక 


సం. పా సూ. పుట 
1. అతీతానాగతం స్వరూపతో౭_ స్యధ్వ 

బేదాద్ధర్మాణామ్‌ 4 12 103 
2. అధ యోగానుశాసనమ్‌ 1 1 1 
3. అనిత్యాశుచి దుఃఖానాత్మను 2 ర్‌ 41 

నిత్యశుచి సుఖాత్మఖ్యాతి రవిద్యా 
4. అనుభూత విషయా సంప్రమోషః స్మృతిః 1 11 8 
5. _అపరిగ్రహస్థైర్యే జన్మకథంతా సంభోధః 2 39 65 
6. అభావ ప్రత్యయాలంబనా వృత్తి ర్నిద్రా 1 10 7 
7. _ అభ్యాస వైరాగ్యాఖ్యాం తన్నిరోధః 1 12 9 
8. అవిద్యా స్మితా రాగ్వేషాభినివెశాః పంచక్లేశాః 2 73 39 
9. _ అవిద్యాక్షేత్రముత్తరేషాం 

ప్రసుప్తతను విచ్చిన్నోదారాణామ్‌ 2 4 39 
10. అస్తేయ ప్రతిష్ణాయాం సర్వరత్నోపస్థానమ్‌ 2 37 64 
11. అహింసాప్రతిష్టాయాం తత్సన్నిధా వైరత్యాగః 2 35 64 
12. అహింసా సత్యాస్తేయ (బ్రహ్మచర్యా 

పరిగ్రహా యమాః 2 30 60 
13. ఈశ్వర ప్రణిధానాద్‌ వా 1 23 16 
14. ఉదానజయాత్‌ జలపంకకంటకాది 

ష్వసంగ ఉత్రాంతిశ్చ 3 39 87 
15. బుతంభరా తత్ర ప్రజ్ఞా | 48 34 
16. ఏకసమయే చోభయానవధారణమ్‌ 4 20 107 
17. ఏతయైవ సవిచారా నిర్విచారాచ 

సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా 1 44 32 
18. ఏతేన భూతేంద్రియేషు ధర్మ 

లక్షణావస్థా పరిణామా వ్యాఖ్యాతాః 3 13 78 
19. కంఠకూపే క్షుత్సిపాసా నివృత్తి 3 30 84 
20. కర్మాశుక్లాకృష్ణం యోగిన (స్రివిధ మితరేషామ్‌ 4 7 100 
21. కాయరూపసంయమాత్తద్‌ గ్రాహ్యశక్తి స్తంబే 

చక్షుః ప్రకాశాసంప్రయోగే2_ నర్ధానమ్‌ 3 21 82 
22. కాయకాశయోః సంబంధ సంయమాత్‌ 

లఘుతూల సమాపత్తే శ్చాకాశగమనమ్‌ 3 42 88 | 


ఉమీహుంతం నంటు. 


Scanned by CamScanner 


సం, 
ట్ల, 
2d, 
VA 


VAOS 
27. 


28, 


ఖం, 
30. 


31. 


32. 


33. 
34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41 


42, 
43. 


పా 
రాయేలద్రియసిట్ధి రళోద్ధిక్షయాత్తపసః 2 
గూర్ష్మనొద్యాం 'ఫ్ధర్యం 3 
tego (పతినష్టమప్యనష్టం 
తదస్వసొధారణత్వార 
కమాన్వత్వం పరిశామాస్యత్వే హితుః 3 
గ్రశరర్న విసారాశయె రపరామృష్టః 
పురుష విశీ ఈశ్వరః 1 
శ్రశమూలః కర్నాశయో దృష్టా 
దృష్టజన్న నేదనీయః ర్త 
క్షణతత్మమయోఃసంయమాత్‌ వివేకజం జ్ఞాసమ్‌3 


క్షణప్రతియోగ్‌ పరిణామపరాంత 
నిరగ్రహ్యాః క్రమః 4 
గ్షీణవృత్తీరథిజాత స్యేవ మణేర్‌ (గ్రహీత్ళ 
గ్రహణగ్రాహ్యేషు తత్‌స్థ దంజసతాపత్తిః 1 
గ్రహణస్వరూపాస్మితాన్వయార్థవత్వ 

సంయమాద్‌ ఇంద్రియజయః 3 
చంద్రే తారావ్యూహజ్ఞానమ్‌ 3 
చిత్తాంతరద్భృశ్యే బుద్ధిబుద్దే రతిప్రసంగః 

స్మృతి సంశయశ్చ 4 
చిలేరప్రతి సంక్రమాయాస్తదాకారవత్తౌ 

స్వబుద్ధి సంవేదనమ్‌ 4 
జన్మౌషధి మం(త్రతపః సమాధిజాః సిద్ధయః 4 
జాతిదేశ కాలవ్యవహితానా మప్యానంతర్యం 

స్మృతి సంస్కారయో రేకరూపత్వాత్‌ 4 
జాతిదేశకాల సమయాన వచ్చిన్నాః 

సార్వభైమా మహావ్రతమ్‌ 2 
జాతిలక్షణదేశై రన్యతానవచ్చేదాత్‌ 
తుల్యయోస్తతః (ప్రతిపత్తిః 

జాత్యంతర పరిణామః ప్రకృత్యాపూరాత్‌ 
తచ్చిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్మారేభ్యః 
తజ్జపస్తదర్ధ భావనమ్‌ 

తజ్జయాత్‌ ప్రజ్ఞాలోకః 


అలు = మ ఏమ లు 


సూ పుట 
43 66 
31 85 
22 5్‌ర్‌ 
15 79 
24 17 
12 45 
52 93 
33 114 
శ] 28 
47 91 
27 84 
21 108 
22 109 
1 97 
9 101 
31 61 
58 94 
2 97 
27 111 
28 19 
5 74 


Scanned by CamScanner 


—_——_ 


తజ్జః సంస్కారో౭_ న్య సంస్కార ప్రతిబంధీ 
తతః కృతార్థానాం పరిణామ(క్రమ 
సమాప్తిర్గుణానామ్‌ 

తతః క్లేశ కర్మనివృత్తిః 

తతః పరమావశళ్యతేంద్రియాణామ్‌ 
తతః ప్రత్యక్‌చేతనాధిగమో౭._ స్యం 
తరాయాభావ శ్చ 

తత ప్రాతిభ శ్రావణ వేదనాదర్శా 
స్వాదవార్తా జాయంతే 

తత స్తద్విపాకానుగుణానా మేవాభివ్యక్తి 
ర్వాపనానామ్‌ 

తతః క్షీయతే ప్రకాశావరణమ్‌ 

తతోది_ ణిమాది ప్రాదుర్భావః 
కాయసపత్తద్ధర్మానభిఘాతశ్చ 

తతో ద్వంద్వానభిఘాతః 

తతో మనోజవిత్వం వికరణభావః ప్రధానజయశ్చ 
తత్‌ ప్రతిషేధార్థమ్‌ ఏకతత్వాభ్యాసః 
తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్‌ 

తత్ర ధ్యానజ మనాశయమ్‌ 

తత్ర నిరతిశయం సర్వజ్ఞబీజమ్‌ 
తదర్ధఏవ దృశ్యస్యాత్మా 

తదపి బహిరంగం నిర్బీజస్య 
తదభావాత్‌ సంయోగాభావో హానం 
తద్‌దృశేః కైవల్యమ్‌ 

తదసంఖ్యేయ వాసనాబిశ్చితమపి 
పరార్థం సహత్యకారిత్వాత్‌ 

తదా ద్రష్హుః స్వరూపే2_ వస్థానమ్‌ 
తదా వివేకనిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తమ్‌ 
తదా సర్వావరణములాపేతస్య 
జ్ఞానస్యానంత్యాత్‌ జ్లేయమల్చ్పమ్‌ 
తదుపరాగపేక్షిత్వా చ్చిత్తస్య 

వస్తు జ్ఞోతాజ్ఞాతమ్‌ 


(a 


A 


BO సు 


లు 60 = మ ల ౧4 లు [0 టలు 


31 


17 


Scanned by CamScanner 


113 


100 


106 


తదేవార్థమాత్ర నిర్భావం 

స్వరూపశూన్య మివ సమాధిః 
తద్వైరాగ్యాదపి దోషభీజక్షయే కైవల్యమ్‌ 
తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని (క్రియాయోగః 
తస్మిన్‌సతి శ్వాస ప్రశ్వాసయో 

ర్లతి విచ్చేదః ప్రాణాయామః 

తస్య ప్రశాంతవాహితా సంస్మారాత్‌ 

తస్య భూమిషు వినియోగః 

తస్య వాచకః ప్రణవః 

తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా 

తస్య హేతు రవిద్యా 

తస్యాపి విరోధే సర్వవిరోధాత్‌ నిర్భీజః సమాధిః 
తాఏవ సబీజః సమాధి 

తారకం సర్వవిషయం సర్వధా 
విషయక్రమం చేతి వివేకజజ్ఞానమ్‌ 

తాసా మనాదిత్వం చాశిషోనిత్యత్వాత్‌ 
తీవ్రసంవేగానా మాసన్నః 


. "త్పేతిప్రసవహేయాః సూక్ష్మాః 


తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్య హేతుత్వాత్‌ 
తే వ్యక్త సూక్ష్మాగుణాత్మానః 

తే సమాధా పువసర్ణా వ్యుత్తానే సిద్ధయః 
త్రయ మంతరంగం పూర్వేభ్యః 

త్రయ మేకత్ర సంమయః 

(సతు) దీర్గకాలనైరంతర్య సత్కారాసేవితో 
దృఢభూమిః 

దుఃఖదౌర్మన స్యాంగమేజయత్వ శ్వాస 
ప్రశ్వాసా విక్షేపసహభువః 
దుఃఖానుశయీ ద్వేషః 

దృగ్‌దర్శన శక్ష్యోరేకాత్మతే వాస్మితా 
దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య 
వశీకార సంజ్ఞా వైరాగ్యమ్‌ 
దేశబంధ శ్చిత్తస్య ధారణా 


2 
3 
3 
1 
2 
2 
క్షే 


WwW లు మ [0 [0 ™ nw 


5౨ 00 


సూ పుట 
3 74 
50 
1 92 
49 68 
10 77 
6 75 
27 19 
27 58 
24 57 
51 36 
46 33 
ర్‌4 95 
10 102 
21 16 
10 44 
14 47 
13 104 
37 86 
7 75 
74 
14 10 
31 21 
8 43 
6 42 
15 10 
క్షే 73 


Scanned by CamScanner 


Rc. he AD HOS IN శ్యాగా శాల పము హే 


క 


99. 


100. 
101. 
102. 
109. 


104. 


105 
106 
107 
108 


114. 
115. 
116. 
117. 
118. 


. పూర్వేషామపి గురుః కాలేననవచ్చేదాత్‌ 
. ప్రకాశక్రియాస్థితిశీలం భూతంద్రియాత్మకం 


10 


పా, 
ద్రష్ట్రదృశ్యోపరక్తం చిత్తం సర్వార్థమ్‌ 4 
ద్రష్ప్రదృశ్యయోః సంయోగో హేయహేతుః 2 
ద్రష్టా దృశిమాత్రః శుద్దోలి_ పి ప్రత్యయానుపశ్యః2 


ధారణాసు చ యోగ్యతా మనసః 2 
ధ్యానహేయా సద్భృత్తయః 2 
ధ్రువేతద్గతి జ్ఞానమ్‌ స్ట 

రే 


స చ తత్‌ సాలంబనం తస్యా విషయీభూతత్వాత్‌ 

నచైక చిత్తతంత్రం వస్తు తదప్రమాణకం 

తదా కింస్యాత్‌ 

న తత్‌ స్వాభాసం దృశ్యత్వాత్‌ 

నాభి చక్రేకోయవ్యూహజ్ఞానమ్‌ 

నిమిత్త మప్రయోజకం (్రకృతీనాం 

వరణభేదస్తు తతః క్షేత్రకవత్‌ 4 

నిర్మాణ చిత్తా న్యస్మతామాత్రాత్‌ 4 

నిర్విచార వైశారద్యే2ధ్యాత్మప్రసాదః 1 
1 
l 


లు సి ,సి 


పరంపురుషఖ్యాతే ర్లుణవైతృష్ణ్రమ్‌ 
పరమాణుపరమహత్వాంతోల స్య వశీకారః 
పరిణామతాప సంస్కార దుఃఖైర్‌ గుణవృత్తి 
విరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః 2 
పరిణామత్రయ సంయమా 

దతీతా నాగతజ్ఞానమ్‌ 3 
పరిణామైకత్వా ద్వస్తు తత్వమ్‌ 4 
పురుషార్థ శూన్యానాం గుణానం (ప్రతిప్రసవః 
కైవల్యం స్వరూప (ప్రతిష్టావా చితిశక్తి 


=n 


భోగాపవర్గార్థం దృశ్యమ్‌ 

ప్రచ్భర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య 
ప్రత్యకానుమానాగమాః ప్రమాణాని 
ప్రత్యయస్య పరచిత్త జ్ఞానమ్‌ 

ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రాసృతయః 
ప్రయత్నశైథిల్యానంత సమాపత్తిభ్యామ్‌ 


50 ౪“ లు ఆలి 


109 


Scanned by CamScanner 


RR | 


సం. పా, సూ, పుట 
119. ప్రవృత్తిభేదే ప్రయోజకం 

చిత్తమేక మనేకేషామ్‌ 4 ర్‌ 99 
120. ప్రవృత్యా లోకన్యాసాత్‌ సూక్ష్మవ్యవహిత 

విప్రకృష్ణ జ్ఞానమ్‌ 3 25 83 
121. ప్రసంఖ్యానేల. ప్యకుసీదస్య సర్వధా 

వివేకఖ్యాతేర్ధర్మమేఘః సమాధిః 4 29 112 
122. ప్రాతిభాద్వా సర్వమ్‌ 3 33 85 
123. బంధకారణ శైతిల్యాత్‌ ప్రచార సంఏవదనాచ్చ 

చిత్తస్య పరశరీరావేశః 3 38 86 
124. బలేషు హస్తిబలాదీని 3 24 £3 
125. బహి రకల్పితావృత్తి ర్మహావిదేహా 

తతః ప్రకాశావరణక్షయః 3 43 88 


126. బాహ్యాభ్యంతర స్తంభవృత్తిర్దశకాల 


సంఖ్యాభిః పరిదృష్టో దీర్ణసూక్ష్మః 2 50 69 
127. బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్ధః 2 51 70 
128. బ్రహ్మచర్య ప్రతిష్యాఆం వీర్యలాభః 2 38 65 
129. భవప్రత్యయో విదేహ ప్రకృతిలయానామ్‌ 1 19 14 
130. భువనజ్ఞానం సూర్యే సంయమాత్‌ 3 26 84 
131. మూర్తజ్యోతిషి సిద్ధదర్భనమ్‌ 3 32 85 
132. మృదుమధ్యాధిమాత్రత్వా త్తతోలి_ పి విశేషః 1 22 16 
133. మైత్రీకరుణాముదితో పేక్షాణాం 
సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం 
భావనాత శ్చిత్త ప్రసాదనమ్‌ 1 33 23 
134. మైత్రాదిషు బలాని 3 23 83 
135. యథాభిమతధ్యానాద్‌ వా 1 39 27 
136. యమనియామసన ప్రాణాయామ (ప్రత్యాహార 
ధారణా ధ్యాన సమాధయోలి_ ష్టావంగాని 2 29 59 
137. యోగ శ్చిత్తవృత్తి విరోధః 1 2 2 
138. యోగాంగానుష్టానా దశుద్ధిక్షయే 
జ్ఞానదీప్తి రా వివేకఖ్యాతేః 2 28 59 
139. రూపలావణ్య బలవజసంహననత్వాని 
కాయసంపత్‌ 3 46 91 


Scanned by CamScanner 


12 


140. వస్తుసామ్యే చిత్తఖేదా త్రయో ర్విభక్తః పంథాః 4 15 104 
141. వితర్మబాధనే ప్రతిపక్షభావనమ్‌ 2 33 62 
142. వితర్మ విచారానందాస్మి తానుగమాత్‌ 

సంప్రజ్ఞాతః | 17 12 
143. వితర్మా హింసాదయః కృతకారి తనుమోదితా 

లోభక్రోధమోహ పూర్వకా మృదు 

మడ్యాధిమా(త్రా దుఃఖజ్ఞానావంతఫలా 

ఇతి ప్రతిపక్షభావనమ్‌ ల్లి 34 63 
144. విపర్యయో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టమ్‌ 1 8 6 
145. విరామప్రత్యయాభ్యాస పూర్వః 

సంస్కార శేషో౭_ స్యః 1 18 13 
146. వివేకఖ్యాతి రవిన్లవాహోనోపాయః 2 26 ర్‌? 
147. విశేషదర్శిన ఆత్మభావభావనా నివివృత్తిః 4 25 111 
148. విశేషా విశేష లింగమాత్రాలింగాని గుణసర్వాణి2 19 ర్‌ి 
149. విశోకా వా జ్యోతిష్మతీ 1 36 26 
150. విషయవతీ వా ప్రవృత్తి రుత్చన్నా 

మనసః స్థితినిబంధినీ 1 35 26 
151. వీకరాగ విషయం వాచిత్తమ్‌ 1 37 27 
152. వృత్తయః పంచతయ్యః క్లిష్టాక్షిష్టాః 1 5 

1 4 


153. వృత్తిసారూష్య మితరత్ర 
154. వ్యాధిస్యాన సంశయ (ప్రమాదాలన్యా విరతి 

(భ్రాంతిదర్శనాలబ్ద భూమికత్వానవస్థిత 

త్వాని చిత్తవిక్షేపా స్తే. స్తరాయాః 1 30 21 
155. వ్యుత్ధాన నిరోధ సంస్కారయో రభిభవ 


(ప్రాదుర్భావౌ నిరోధక్షణచిత్తా 
న్వయో విరోధపరిణామః 3 9 76 
1 9 7 


156. శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః 
157. శబ్దార్ధ ప్రత్యయానా మితరేతరాధ్యాసాత్‌ 


సంకర స్తత్రవిభాగ సంయమాత్‌ 
సర్వభూత రుతజ్ఞానమ్‌ 3 17 80 
158. శబ్దార్థజ్ఞాన వికల్లైఃసంకీర్ణా 
సవితర్మా సమాపత్తిః 1 42 30 
3 14 79 


159. శాంతోదితావ్యపదేశ ధర్మానుపాతీ ధర్మీ 


Scanned by CamScanner 


13 

నచ పా నూ. పుట 
160 శాఎతోచెతా లుల్య ప్రత్నియౌ 

చిత్తెసైనాగగా పరిణామ 3 12 78 
161. శౌచి సంతోష తపు స్వాధ్యా 

యేశ్వన ప్రైణిధానాని నియమా 2 32 61 
162 లౌచాత్‌ స్వాాంజుగుస్సా పరై రసంసర్గః 2 40 65 
168 శ్రద్దా వీర్గస్టతి సమాధిప్రజ్ఞా 

పూర్వక ఇతెరేషామ్‌ 1 20 15 
164. (మైతానునోన ప్రజ్ఞాధ్యా మన్య 

విషయా నిశేషార్ట్‌ త్వాత్‌ 1 49 35 
163 శ్రోత్రాకాశయోః సంబంధ 

సంయమాత్‌ దెష్నం శ్రోత్రమ్‌ 3 41 88 
164 సతి మూలే తచ్విసాకో జాత్యాయుర్భోగా 2 13 46 
167. సత్నప్రతిష్టాయా క్రియాఫలాశ్రయత్వమ్‌ 2 36 64 
168 సత్వపురుషయో రత్యంతా సంకీర్ణయోః 

ప్రతృయా విశేషోభోగః పరార్యాత్‌ 

స్వాన్థసంయమాత్‌ పురుషజ్ఞానమ్‌ 3 35 85 
169. సత్వపురుషయోః శుద్ధి సామ్యే కైవల్యమితి 3 ర్‌ర్‌ 95 
170. సత్వపురుషాన్యతా ఖ్యాతి మాత్రస్య 

సర్వభావాదిష్టాత్చత్వం సర్వజ్ఞాత్భత్వంచ 3 49 92 
171. సత్వముద్ధి సామన స్వైకాగ్రేంద్రియ 

జయాత్మ దర్శన యోగ్యత్వాని 2 41 66 
172. సదా జ్ఞాతాచ్చిత్తవృతీయ స్రత్రభోః 

పురుష స్యాపరిణామిత్వాత్‌ 4 18 17,18 
173. సమాధి భావనార్థః క్లేశ తనూకరణార్థశ్ళ 2 2 39 
174. సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్‌ a 45 67 
175. సమానజయాజ్ఞ్వలనమ్‌ 3 40 88 
176. సంతోషా దనుత్తమ సుఖలాభః 2 42 66 
177. సంస్కార సాక్షాత్మరణాత్‌ పూర్వజాతిజ్ఞానమ్‌ 3 18 81 
178. సర్వార్థతై కాగ్రతయోః క్షయోదయౌ 

చిత్తస్య సమాధి పరిణామః 3 11 గ్‌ా 
179. సుఖానుశయీ రాగః 2 7 43 
180. సూక్ష్మ విషయత్వంచాలింగ పర్యవసానమ్‌ 1 45 32 


Scanned by CamScanner 


14 


సం, పా, సూ. పుట 
181. సోపక్రమం నిరుపక్రమంచ కర్మ తత్సంయమా 

దపరాంతజ్ఞాన మరిష్టేభ్యో వా 3 22 82 
182. స్థామ్యప నమంత్రణే సంగస్మయాకరణం 

పున రనిష్ట ప్రసంగాత్‌ 3 51 92 
183. (తత్ర) స్థితా యత్నోలి_ భ్యాసః 13 9 
184. స్థిర సుఖ మాసనమ్‌ 2 46 67 
185. స్థూల స్వరూప సూక్ష్మాన్వయార్థవత్వ 

సంయమాత్‌ భూతజయః 3 44 89 
186. స్పృతిపరిశుద్దా స్వరూప శూన్యే 

వార్ధమాత్ర విర్భాసా నిర్వితర్మా 43 31 

38 27 


187. స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా 
188. స్వరసవాహీ విదుషో£_ పి తథా 
రూఢోల_ భినివేశః 2 9 43 
189. స్వవిషయా సంప్రయోగే చిత్తస్య 
స్వరూపానుకార ఇవేం్రయాణాం ప్రత్యాహారః 
190. స్వ. స్వామి శక్ష్యోః స్వరూపోలబద్ధి 


రం 
(అ 
Nr 
అసె 
[డీ 


హేతుః సంయోగః 2 23 56 
191. స్వాధ్యాయా దిష్టదేవతా సంప్రయోగః 2 44 67 
192. హానమేషాం క్లేశవదుక్తమ్‌ 4 28 113 
193. హృదయె చిత్తసంవిత్‌ 3 34 85 
“194. హేతుఫలాశ్రయాలంబనైః సంగృహీతత్వా 

దేషా మభావే తదభావః 4 11 102 
195. హేయం దుఃఖ మనాగతమ్‌ 2 16 50 


Scanned by CamScanner 


శ 
1 శ 


KI ey 
స! ఇవో 
xn 
Nt శ త్రి 
1 3 
v1 ట్రై 
శే 1 
e3 


ల Fe 


mos Tm m7 


తా 


ల 
జ్య 
అల్‌ 


Scanned by CamScanner 


ప్రకాశకులు: 3 
క్‌] కం ర జై my pla 1 ల గ్ల 
= | cc) 5 (! a! \ | ఈ. € | డ్డి 
కర్యగుయటూబయి, కూచిపూ4౬ -oa2 313 = 
"ar త) నఖ న ఇ య 
తలల SOV, ఓ )౦టూరు జిల్లా. 


Scanned by CamScanner 


~~ 
యై 
(= 
(= 
న్‌ 
ల 
ల్లి 
= 
గ్గ 
© 
రా 
“జో 
3 
త్ర 
(= 
(= 
గ్గ 
ల 
లై 


(స 


» 


“వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా 8 
సంన్యాసయోగాద్యతయః శుద్దసత్వాః 
లే బ్రహ్మలోకేషు పరాంతకాలే ; 


పరామృతా ౩ పరిముచ్యంతి సర్వే.” 


Scanned by CamScanner 


“కళాప్రపూర్ణ, వేదవేదాంగ పారంగత్‌, దర్శన తత్త్వవేత్త 
పండిత గోపదేవ్‌ శా స్త్రి (దర్శనాచార్యులు) 


విరచిత వ్యాఖ్యానము 


క్రుకాశకులు : 
ఆర్య సమాజము - కూచిపూడి 
గుంటూరు జల్లా - ఆంధ్రప్రదేశ్‌ 


Scanned by CamScanner 


అంబా దర్శన [గ్రంథమాల - 33 

తృతీయ సంస్కరణము - 1000 
సర్వస్వామ్యములు : ఆర్య సమాజము - కూచిపూడి 
శ్రీ వృష - యుగాది - 2001 


మూల్యము : రూ. 80-00 


ప్రతులకు : 
1) ఆర్య సమాజము, కూచిపూడి, 
తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా - 522 313 


2) మాశెట్టి శ్రీనివాస్‌, Shp No. 5, మాళెట్టి బిల్లింగ్‌, 
3-3-736 [0 740 , కంచరి బజార్‌, సికింద్రాబాద్‌ - 3. 


ఫోన్‌ : 781 2904 


3) వైదిక సాహిత్య భండార్‌, సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌ - 95. 


Printed at : 


PRINTSHOP 


Sec'bad. Ph ; 7812904 


Scanned by CamScanner 


పండిత గోపదేవ శాస్తి 
జసనము : క్రీశ. 1896 మరణం : 21-10-1996 


జన్మస్థలము : కూచిపూడి, తెనాలి తాలూకా 
జననీజనకులు : అ౦బమా౦బా రామయార్యులు 


| విద్యాభ్యాసము : కూచిపూడి, అమృతలూరు, కాశ్యాదీపీఠములు, సంస్కృతాంధ్ర హిందీ 


సాహిత్యములు 


| వృత్తి : వైదిక ధర్మ ప్రచారము, వైదిక సంస్కార వ్యాపకత 


అభిమాన విషయములు : షడ్‌ దర్శనములు, నైస్టిక బ్రహ్మచర్యము, యోగమార్గ ప్రావీణ్యము 
స్థాపకులు * అంబా దర్శన (గ్రంథమాల-కూచిపూడి, అంబా రామార్య సత్యాగ్థ 
ప్రకాశ ట్రస్టు-సికింద్రాబాద్‌ మరియు ఎన్నో ఆర్య సమాజములు. 


1, సన్మ్నానములు: 


1 కళాప్రపూర్ణ - అంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం, 
2. రూ. 10,000/- మహర్షి దయానంద సరస్వతి నిధి పురస్కార్‌ న్యాస్‌, ఆర్య సమాజం, పులేరా, || 
3. రూ. 5,001/- ఆర్యప్రతినిధి సభ, ఆంధ్రప్రదేశ్‌, సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌. 


|| 4. రూ. 25,000/- “వేదవేదాంగ పురస్కార్‌ , ఆర్యసమాజము, శాంతాక్రూజ్‌, బొంబాయి. 
|| 5. రూ. 1,00,000/- “దర్శన తత్త్వవేత్త బిరుదు -శతజయంతి సందర్భముగా (30-7-95) శత 


జయంతి ఉత్సవ సమితి, సికింద్రాబాద్‌. 


రచనలు, అనువాదములు : సత్యార్థ ప్రకాశము, బుగ్వేదాది భాష్యభూమిక, నిరుక్తము, బుగ్వేద 


|| భాష్య భాస్కరము 1, ॥, 1. వైదిక వినతి 1, ॥. వైదిక దినచర్య, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ 


వేదాంత దర్శనములు : ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐళేరేయ, లైత్తిరీయ, 


శ్వేతాశ్వతర, ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులు : ఆస్తికవాదీము, అర్థ ధర్మ మీమాంస, 
సంస్కారవిధి, భగవర్గీత, ఎసుక్రీస్తు రహస్య జీవనము, పూజ, వైదిక పర్వ పద్ధతి, అపా ద్రాధికరణము 
మొదలగునవి చిన్న గ్రంథములు 25. చిన్నవి, పెద్దవి కలిపి అఖువదికి పైగా వైదిక గ్రంథములు 
తెలుగులో రచించినవారు వీరొక్కరే. 


Scanned by CamScanner 


సంపాదకీయము 
(పండిత శ్రీ గోపదేవ్‌ గారిచే సంశోధిత ద్వితీయ సంస్కరణ) 


.... క్రీ.శ.19వ శతాబ్దమున జన్మించిన శ్రీ మద్దయానంద మహర్షి వైదిక ధర్మమును 
పునరుద్ధరించి ప్రపంచమున వ్యాపింపజేయుటకై 'ఆర్యసమాజమును” స్థాపించెను. 
దయానందు డాదిత్య బ్రహ్మచారి, అతడు కేవల పుస్తక పండితుడు కాడు. సమాధినిష్టుడై 
మంత్రార్థముల నెజీంగిన మహర్షి అతడు తన ప్రచారమునకు వేదముల నాధారముగా 
గొనెను. భారతమున నేమి, ప్రపంచముననేమి ప్రబలిన మతమతాంరతములలోగల 
లోపములను జూపి ఖండించుచు ప్రపంచమందు వైదిక ధర్మమే సత్యధర్మమని, 
విశ్వశాంతికి ముఖ్యకారణమని బోధించెను. 'వేదో 2 ఖిలో ధర్మమూలమ్‌' అని 
మనువు వక్కాణించియున్నాడు గదా ! 

ఆర్యసమాజము మతసంస్థగాని, రాజకీయ సంస్థగాని కాదని, కేవల మొక 
తెగవారికొఅ కేర్పడినదియు గాదని, వైదిక ధర్మములను ప్రజలలో వ్యాపింపజేయుట 
కేర్పడిన సంస్థయనియు పాఠకులు మరువరాదు. ఆర్యసమాజమన సజ్జనుల 
సంఘమని యర్థము. ఆ యభిప్రాయముతోనే మహర్షి దయానందుని 
యడుగుజాడలలో మెలగుచు, అవిద్యను పోనాడి వైదికమతమును, ప్రాచీన 
ఆర్షవిజ్ఞానమును పునరుద్ధరించుటకు, వైయక్తిక మతములు సంప్రదాయములు 
పోయి విజ్ఞానముతో గూడిన జీవితవిధానమును మానవ సమాజములో 
నెలకొల్పుటకును ముప్పది యేండ్లనాడు తెనాలి తాలూకా కూచిపూడి గ్రామములో 
పం. గోపదేవ్‌ 'ఆర్యసమాజము ను స్థాపించి అప్పటినుండి తదాశయసిద్దికై శక్తికొలది 
పాటుపడుచు, ప్రాచీన ఆర్షసాహిత్యమును తెలుగున వ్రాసి అచ్చొత్తించి ఆర్యసమాజం 
ద్వారా తెలుగు పాఠకుల కందించు చున్నారు. 

విశేషించి - శ్రీ శంకరభగవత్సాదాద్యాచార్య విరచిత ప్రస్థానత్రయ భాష్యముల 
మూలకముగ వైయక్తిక మతములు అవైదికములు - వ్యాప్తిలో నున్నందున 
వేదానుకూలముగ నా ప్రస్థానత్రయమునకు తెలుగున వ్యాఖ్యానములు రచించి 
వేదమతమును, ఆర్షవిజ్ఞానమును పాఠకలోకమున కందింప ఈ సమాజము ద్వారా 
పం. గోపదేవ్‌ గారు సంకల్పించిరి. ఈ సంకల్పముతోనే ఈశకేనాద్యుపనిషత్తులు 
తొమ్మిది వేదానుకూలముగ తెలుగులోనికి తేబడినవి, భగవద్గీత వ్యాఖ్యానింపబడినది. 


Scanned by CamScanner 


ప్రస్థానత్రయములో మూడవదిగ వేదాంత దర్శన (బ్రహ్మ సూత్రములు) మిప్పుడు 
తెలుగులో వెలుగునకు వచ్చుచున్నది. ఇంకను ఉపనిషత్తులలో నొండు రెండు 
తెలుగులోనికి రావలసినవి గలవు. ఆ ప్రయత్నముకూడ జరుగుచున్నది. ఇట్లు 
వేదానుకూలముగ పండిత గోపదేవ్‌ గారి వ్యాఖాన్యములతో వెలువడిన యీ 
ప్రస్థానత్రయమును పఠించుచో వేదమతము - ఆర్షమతము పాఠకులకు 
బోధపడగలదు. దీనికితోడు తెలుగులో, నీ సమాజమువా రందించిన మహర్షి 
దయానంద రచిత బుగ్వేదాది భాష్యభూమిక, సత్యార్థప్రకాశములను గూడ జదువుచో 
వేదసిద్ధాంతములు పాఠకులమనసున దృఢపడగలవు. దానివలన ప్రస్థానత్రయమునకు 
డొంకతిరుగుడు అర్ధకల్పనలతో భాష్యములు రచించి మతత్రయమువారు 
వేదవిరుద్ధముగ వైయక్తికమతముల నెట్లు వ్యాపింపజేసిరో బోధపడగలదు. యుక్తితో 
నాలోచించినను ఎంత సామాన్యుడగు కవియైనను పరస్పర విరుద్ద అంశములతో 
నొక గ్రంథము రచింపడని తెలియకపోదు. అట్టిచో బ్రహ్మవిద్యను బోధింప మహర్షులు 
రచించిన ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో పరస్పరవ్యతిరేకములగు 
వేదవిరుద్ధాంశము లెట్లుండును ? విభిన్న మత సిద్ధాంతము లెట్టుండును ? 

ఇట మరొకవిశేష మేమన : ఆ యా సంప్రదాయములవారు ఉపనిషత్తులు 
ఈశ్వరీయములగు వేదములశిఖలని, కాన వేదాంతములను న్యవహారము వానికి 
కలదని, అందువలన వానియాధారముతో బోధించు తమ మతము వేదమతమే 
యనియు ప్రచారము చేసిరి. నాడే కాదు ; నేడును ఆ యా సంప్రదాయముల 
నంటిపెట్టుకొనియున్న విద్వాంసులు తెలిసి కొందరు, తెలియక కొందరు నదేరీతిని 
- ఉపనిషత్తులు వేదభాగములే యని ప్రచారము, వితండవాదము చేయుచుండుట 
చూతుము. కనుకనే వేదమతము మరుగునపడగా వైయక్తిక మతములు వెలసి 
ప్రజలను పెడదారుల బట్టించినవని వ్రాయుచున్నాను. 

ప్రస్థాన త్రయముతో బాటు షట్‌ శాస్త్రములలో న్యాయ వైశేషకములు, సాంఖ్య 
యోగములు కూడ శ్రీ గోపదేవ్‌ గారి తెలుగువ్యాఖ్యానములతో ఈ సమాజము 
ప్రకటించినది. ఇంకను ఆస్తికవాదము, అర్థధర్మమీమాంస, అపశూద్రాధి కరణము 
మున్నగు గ్రంథములు చిన్నవి పెద్దవి కలిపి ముప్పదిమూడు కడచిన ముప్పది 
యేండ్డలో తెలుగున వెలువరించుట జరిగినది. ఈ సమాజపు పుస్తకశాఖ - అంబా దర్శన 


Scanned by CamScanner 


గంథమాలలో - తొలి పుష్పము వైశేషిక దర్శనము కాగా సీ పదాంతదర్శన మిష్పుడు 
ముప్పదిమూడవ పుష్పముగ వెలువడుచున్సుది. 

శ్రీ పండిత గంగాప్రసాద్‌ ఉపాధ్యాయులు, ఎలు. గారి బోత్సాహముతో శ 
గోపదేఏగారిచే స్థాపంపబడిన ఈ సమాజము పండితగోపదేట గార తోడ్పాటుతో - 
వారి రచసలతో కడచిన ముప్పదేండ్లుగా వైదిక ధర్మపచారము చేయుచున్నది. 
ఇంచుమించుగ నన్ని గ్రంథములు. (ప్రస్థానత్రయము, దర్శనములు, ఆ్టికశాడాది 
- ఇతరములు) ఒక్కరిచే రచింపబడుటయు, ఉత్తముభారతీయ సంస్కృతిని 
దెలియజేయు నత్యుత్తమ వైదిక సాహత్యమును తటి గ్రంథకర్త యైన శ్ర గోపదేది 
గారిచే నియుబడిన ధనముతో ఈ చిన్న సంస్థ వెలువరంచి ప్రచారము 
చేయుచుండుటయు మిక్కిలి యాశ్చ్సర్యకరముగు విషయము. ఈ 
రచనలమూలకముగ నైష్టికబ్రహ్మచారులు, యోగనిష్టాగంష్టులు నగు పండత గోపదేది 
గారి వైదిక విజ్ఞానము, వైదిక ధర్మ ప్రచారాసక్తి, ఆర్హ్షదృష్ణ బోధపడగలవు. 

సంధ్యాగ్నిహోత్రములు నేర్చుచు, గ్రంథరచన - ప్రవచన - ఉపన్యాసముల 
మూలమున వైదిక ధర్మప్రచారమే వృత్తిగ బెట్టుకొని విసుగు విరామము లేక 
సాంఘికసేవ యొనర్చుచుండుటయేగాక యోగమార్గమున నాదర్శగురువుల నిత్య 
జీవితము గడుపుచున్న పండిత గోపదేవ్‌ గారి సర్వతోముఖ సహకారమున ఈ 
ఆర్యసమాజ మిన్నేండ్లనుండి యింతటి సేవచేయగలుగుచున్నడి. అంగబలమున, 
అర్థబలమున చిన్నదియయు్య్యునియ్యది విలువగల వైదిక వాజ్మయము నాంధ్రములో 
వెలువరించి పాఠకలోకమున కందింపగలుగుటకు ముఖ్యకారణము ధర్మ 
ప్రచారమునకు మెచ్చి శ్రీ గోపదేవ గారికి ఉదారులైన దాతలు బహుకరించిన ధనమే. 
వారినే శ్రీ గోపదేవ్‌ గారు తన గ్రంథమాలకు పోషకులుగాను, రాజపోషకులుగాను, 
ప్రచురించుచున్నారు. 


తెనాలి ఇట్లు 
ది. 11-1-1971 జాస్తి వేంకట నరసింహారావు 


నా! 


Scanned by CamScanner 


నాలుగు మాటలు 


యం. రాజగోపాలరావు ఆంధ్రకైస్తవ కళాశాల 
Head of the Dept. Philosophy గుంటూరు 


పందొమ్మిదవ శతాబ్దంలో ప్రభవించిన దయానందుడు ఒక వినూత్న 
దృక్పథంతో వైదిక వాబ్మయాన్ని నిశితంగా పరిశీలించాడు. వేదం పేరుతో 
చలామణీ అయే వైదిక వాజ్మయం నిజంగా వైదికంగాదని ఆయన గ్రహించాడు. 
అనేక సంప్రదాయాలు ఆధారంగా వల్లించే మహావాక్యాలు జెషనిషదికాలని, 
ఉపనిషత్తులు వేదభాగాలుగావని, అందువల్ల లభ్యమయ్యే - పరతః ప్రామాణ్య 
వాబ్మయాన్నంతటినీ స్వతః ప్రమాణాలైన వేదాలతో సరిపోల్చితదనుగుణంగా 
వున్న వాని నంగీకరించి తద్భిన్నమైన వానిని తిరస్కరించాలని తీర్మానించాడు. 
ఆయన వేదాలనొక అపూర్వ పద్ధతిలో వివరిస్తూ 'బుగ్వేదాది భాష్యభూమిక' 
వ్రాసి, బుగ్వేద, యజుర్వేదాలకు భాష్యం కూడ వ్రాశాడు. వేదాల యథార్ధ్థదృష్టి 
ప్రచారానికి 'సత్యార్థ ప్రకాశ్‌ ను ప్రకటించాడు. ఆయన దృష్టికి వేదాలలో 
అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతాలకు ఆధారాలు గనిపించలేదు. వేదాలు జీవేశ్వర 
ప్రకృతుల యథార్థతను ప్రతిపాదిస్తాయని ఆయన భావించి త్రైతవాదాన్ని 
ప్రతిపాదించి, తన భావ ప్రచారానికి ఆర్యసమాజాన్ని స్థాపించాడు. తాత్త్విక 
చింతనలో ఒక సంచలనాన్నిగలిగించాడు దయానందుడు. 

ఆర్యసమాజ్‌లో మనకొక విశిష్టత గోచరిస్తుంది. బహుకాలంగా సంఘంలో 
'పేరుకొనిపోయిన మూఢనమ్మకాలను అనవసర ఆచారాలను, సాంఘిక 
సమైక్యతామార్గ కంటకమైన వర్ణవ్యవస్థను, అభివృద్ధి నిరోధకమైన శూద్ర, స్త్రీ 
విద్యా - అనర్హతను అవైదికాలని అది ఆక్షేపిస్తుంది. అసత్యము అహేతుకము 
అయినదేదీ వేదార్థ ప్రతిపాదకం గావటానికి వీలు లేదని అది భావిస్తుంది. 
జడోపాసన మానవులను గూడ జడులను జేస్తుందని- అదే భారతీయులను 
నిశ్చెతన్యులను జేసిందని అది నిరసిస్తుంది. మానవులందరూ కేవలం రేండే 
రెండు తెగలుగా విభజింపబడాలని - వారే ఆర్యులు - అనార్యులని అది 
ప్రతిపాదిస్తుంది. గౌరవనీయులందరూ ఆర్యులు, కడమవారు అనార్యులని 


Scanned by CamScanner 


ణా లానే ల 
అది వివరిస్తుంది. ఆరు;లు అనాదిగా భారతీయులేనని - వెడాలు భారతీయాలని 
u ఎడ లె ఓ 
eee, We CCN sz 
- అడే భారతీయులందరిక్‌ శిరోధార్యాలు గావాలణ, వేద విహితధర్మానుసారంగా 
CE అల 
భారతీయులలండరూ జీవితాలు సాగించాలని అది దాంభిస్తుంది. ప్రజల 


తా fy సె ళా జూ ్ల 

నందరినీ విద్యావంతులను జేయుటానికి విడ్యాలయాలు గ్లాబంచి వైదిక 
గొ ' దరతరాణ ఆబివ 5 లన 

సత్యాలనందరికీ అందించి, దైదిక దృకృథాన్న అభిషృద్దిజేయ వుగిదే భారతీయ 
లా లా లా గ్గ Wiig 

సంస్కృతే విస్ప్రతమయ ప్రమాదముగ్నదని భావించి - వైదిక చాజ్మయాన్ని 


ఆలో 


అన్నివర్గాల చారికి అందించి, ఎన్నో సంఘ స ముద్ధరణ కార్యకలాపాల్లో 
ఆర్యసమాజికులు పాల్గాంటున్నారు. 
దక్తిణాడిని - ముఖ్యంగా మన రాష్టంలో దయానందుని దృక్పథాన్ని 
ప్రచారం చేయటానికి జీవితానృంకితంజేసిసవారిలో ప్రముఖులు పండిత 
గోపదేవ్‌ శాస్త్రిగారు. వేదాధ్యయనం అందరికి అందుబాటులో లేని రోజుల్లో 
ఉత్తరదేశం వెళ్ళి నైస్టక బ్రహ్మచర్యమపలంభించి, వేడాధ్యయనం జేసి వే వేదవిహిత 
సత్యాల నర్ధ్థంబేసుకున్నారు గోపదేవ్‌గారు. వారు ఆంధ్రులుగాపటం - 
మనందరిమధ్యలో జీవించటం మన అదృష్టం. ఆంధ్రదేశంలో గ్రామగ్రామానికి 
వెళ్ళి గత ముప్పది సంవత్సరాలుగా వైదిక ధర్మ ప్రచారం గావిస్తున్నారు. 
అంతేకాక సంస్కృతంరాని ఆంధ్రజిజ్ఞాసువులు ఆంగ్లానువాడాలు వ్యాఖ్యానాలు 
ఆధారంగా వైదిక వాబ్మయాన్ని అర్థం జేసుకునే దురదృష్టకర పరిస్థితులనుండి 
తప్పించటానికి, డానిని తేట తెలుగులో సర్వజన సుబ్‌ కోధకంగా' ఉండేటట్లు 
ఆంధ్రీకరించి స్వలాభాపేక్తతో గాక, సర్వవ్యాపకతాదృష్టితో అందరికీ 
అందుబాటులో వుండే ధరలకు అందిస్తున్నారు. వారి కృషి ఫలితంగా 
మనకిప్పుడు ఇతర గ్రంథాలతో పాటు తొమ్మిది ఉపనిషత్తులు, భగవద్గీత, 
అయిదు దర్శనాలు తెలుగులో లభిస్తున్నవి. ఆ కోవలో అయిదవదే మన 
చేతిలో నున్న 'బ్రహ్మసూత్రాలు' అను వేదాంతదర్శనం. వారే ఛాందోగ్య 
బృహదారణ్యకోపనిషత్తులను గూడ తెలుగులో వ్యాఖ్యానిస్తే ప్రస్థానత్రయాన్ని 
ప్రప్రథమంగా తెలుగులో ఒక్కచేతిమీదుగా వ్యాఖ్యానించిన ఘనతవారికే 
దక్కుతుందనుకుంటాను. వారు ఆయురారోగ్యాలతో అభివృద్ది జెందుతూ 
ఆకార్యాన్ని నిర్వహించగలరని ఆశిస్తాను. 


Scanned by CamScanner 


పండిత గోపదేవ్‌ శాస్త్రి గారి తెలుగుసేతలో గూడ ఒక విశిష్టత 
ప్రస్ఫుటమౌతుంది. ప్రతి సంస్కృతపదార్థాన్ని అందరికీ అర్ధమయ్యే భాషలో 
అందిస్తారు. దానివల్ల ఆ శ్లోకాన్నో, వాక్యాన్నో అర్థంజేసుకుని, ఆలోచించుకొని 
మనంతట మనమొక నిర్ణయానికి రావటానికి అవకాశ మేర్చడుతుంది. దానికి 
తాత్పర్యాన్ని జోడిస్తారు. దీనిలో ఆర్యసామాజిక దృక్పథం గోచరించినా 
అనవసర గందరగోళాన్నది సృష్టించదు. వారి దృక్పథం యే విధంగా 
హేతుబద్దమయిందో, తక్కిన దృక్సాథాలలోని దొసగులేమిటో అది వివరిస్తుంది. 
ఈ విషయాలు ఈ వ్యాఖ్యానం చదివే ప్రతివారికి అవగతమవుతాయి. 

ఇక్కడ ఇంకొక్క విషయం ప్రస్తావించటం అప్రస్తుతం గాదనుకుంటాను. 
వారి తెలుగుసేత యే గ్రంథానికి అనువాదం గాదు. 'బుగ్వేదాదిభాష్య 
భూమిక' ఆది ఉద్‌గ్రంథాలను వారు అనువదించలేకపోలేదు. అయితే 
భగవద్గీత, ఉపనిషత్తులు మొదలుకొని షడ్డర్భనాలను ఆర్యసామాజిక దృక్పథంతో 
రచించిన గ్రంథాలు చదివి, జీర్ణించుకొని స్వయంకృషితో తెలుగులో 
వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వైదిక వాజ్మయాన్నంతటినీ అవలోడనం జేయందే 
అనువయేవనిగాదు - అది అందరికి సాధ్యమూ కాదు. వారి 
పాండిత్యప్రజ్ఞాపాటవాలను గురించి నేను ఉట్టకించపూనుకోలేదు. వారి 
ఉపన్యాసాలు విన్నవారికి, వారి గ్రంథాలు చదివినవారికి వారెంత సాధికారంగా 
వ్యాఖ్యానిస్తారో కరతలామలక మవుతుంది. వారిని మరింత ప్రోత్సహపరచి, 
వారి సతయత్నానికి ఉత్తేజాన్ని గలిగించి వారి పాండిత్యాన్ని అందరికీ 
అందుబాటులోకి తెచ్చుకోవలసిన బాధ్యత అంధ్రులందరిపైనా ఉన్నదని 
విన్నవించుకోవటమే ఈ నాలుగు మాటల లక్ష్యం. ఆ లక్ష్యమేపాటి నెరవేరినా 
నేను కృతార్థుడనని భావించుకుంటాను. 


Scanned by CamScanner 


ANDHRA UNIVERSITY 

Post Graduate Centre 

Prof. K. Satchidananda Murty GUNTUR-5 
Head, Dept. of Asian Philosophies & Cultures (ANDHRA PRADESH) 


Special Officer & Principal 


తొలిపీలుకులు 


ఉపనిషత్తులు అపొరుషేయ ప్రామాణిక గ్రంథాలుగా గుర్తింపబడిన తర్వాత 
వాటిని సమన్వయించి వాటి సిద్ధాంతాలను జక దార్శనిక వ్యవస్థగా ఏర్చరచే 
ప్రయత్నాలు చాలా జరిగినవి. ఇట్లాంటి ప్రయత్నాలు చేసిన వారిలో కొందరు వీరు; 
ఆశ్మరథ్యుడు, బెడులోమి, కాశకృత్సుడు ఇత్యాదులు. వీరందరి ప్రయత్న ఫలితాలు 
ఇప్పుడు లభ్యం కావటం లేదు. కాని బాదరాయణుడు రచించిన వేదాంత సూత్రాలు 
మాత్రం ఇప్పుడు ఉపలభ్యంగా ఉన్నవి. ఈయన ఎవరో ఇప్పుడెవ్వరికి నిశ్చయంగా 
తెలియదు. పురాణాలు అన్నిటిని, మహాభారతాన్ని వ్రాసిన వ్యాసుడే బాదరాయణుడు 
అని కొందరి నమ్మకం. పురాణ ఇతిహాసాలన్నిటిని వ్రాసింది ఒకే వ్యక్తి అనటానికి, 
ఆయనే వేదాంత సూత్రాలు వ్రాశాడు అనటానికి ప్రబల ప్రమాణం లేదు. ఇప్పుడు 
మనకు దొరుకుతున్న రూపంలో వేదాంత సూత్రాలను అన్నిటిని బాదరాయణుడే 
వ్రాసి ఉండకపోవచ్చుకూడా. సాంఖ్య వైశేషిక దర్శనాలను, జైన బౌద్దాలను, వేదాంత 
సూత్రాలు పేర్కొనటంచేత, ఇవి వాటి తర్వాతవై ఉండాలి. ఇవి భగవద్గీతను కూడా 
ఉదహరి౦చినవి అని భాష్యకారుల అభిప్రాయము. శుంగ - కాణ్వ వంశాల 
అనంతర కాలంలో వేదాంత సూత్రాలు ప్రస్తుత రూపానికి తేబడినవి అనటంలో పెద్ద 
దోషము కన్పడదు. 

వేదాంత సూత్రాలు మొత్తం 550 ; వీటిలో ఒక్కొక్క దాంట్లో మూడు 
నాలుగు మాటలకంటే ఉండవు. ఏ సూత్రం యొక్కగాని అర్థం నిస్సందేహంగా ఇది 
అనో అది అనో చెప్పటం ఇప్పుడు ఎవ్వరితరం గాదు. కాబట్టే ఎంతోమంది 
ఆచార్యులు వీటికి అనేకరకాల అర్థాలు వ్రాశారు. పరస్పరం తమ వ్యాఖ్యానాలు 


Scanned by CamScanner 


ఖండించుకొన్నారు. అయినా, వేదాంతసూత్రాలు ప్రతిపాదించిన కొన్ని ముఖ్య 
సిద్దాంతాలలో కొన్ని ఇవి అంటే చాలామందికి సమ్మతము కావచ్చు : (1) జగత్కారణం 
బ్రహ్మ; (2) శాస్త్రం ద్వారానే బ్రహ్మం తెలియబడుతుంది ; (3) బ్రహ్మము జగత్తు 
అనన్యము కావు ; (4) జీవుడు బ్రహ్మము యొక్క అంశం లేదా ఆభాసము ; (5) 
జగత్తు బ్రహ్మయొక్క లీల; (6) సంరాధన మందు బ్రహ్మమును చూడవచ్చును. (7) 
బ్రహ్మనిష్టునికి మోక్షం లభిస్తుంది. 

జగత్తు నిజమని, ఇది బ్రహ్మమునకు భిన్నమని జీవులు చైతన్యపదార్థాలని, 
అవి బ్రహ్మ భిన్నములని విశ్వసించే వేదాంత ప్రస్థానాలు చాలా ఉన్నయ్యి. వీటికి 
సమాన తంత్రమైనట్టిది స్వామి దయానంద ప్రచారం చేసిన ఆర్యసమాజ సిద్ధాంతము. 
ఈ సిద్ధాంతానికి అనుకూలంగా వేదాంతసూత్రాలు ఈ పుస్తకంలో వ్యాఖ్యానము 
చేయబడినవి. జగత్కారణమైన పరమేశ్వరుడు అవయవాలు, ఆయుధాలు, 
భార్యాబిడ్డలు, అవతారాలు లేనివాడు ; ఆయన కుమ్మరి కుండలు చేసినట్లుగా ఈ 
జగత్తును నిర్మాణము చేసినాడు ; కొంతవరకు అనుమానప్రమాణం ద్వారా ఆయన 
ఉనికిని నిశ్చయించ గల్లినా శ్రుతిమూలంగానే ఆయనను గురించిన సమగ్ర జ్ఞానం 
ప్రాప్తిస్తుంది; ఆయన మహిమని గుర్తించి ప్రవర్తిస్తే మోక్షం వస్తుంది - ఇదంతా 
సత్యం అని, ఇది వేదాంతసూత్రాల్లో విస్తరించబడింది అనిన్ని చెప్పటమే ఈ 
వ్యాఖ్యానం ఉద్దేశ్యం. ఈ వ్యాఖ్యానం స్పష్టంగాను, సులభంగాను ఉంది, 

ఈ వ్యాఖ్యానాన్ని రచించిన శ్రీ పండిత గోపదేవ్‌ గారు విద్వాంసులు ; 
షడ్డర్శనాలను పాత పద్ధతిలో మహా పండితులవద్ద కాశీలో చదివారు ; శాస్త్రాలను 
చదవటమేకాకుండా మననం కూడా చేశారు ; వాటి సత్యాన్ని గ్రహించామనే 
విశ్వాసాన్ని కల్గించుకున్నారు : ఆర్యసమాజ గురువుగా ఆంధ్రదేశంలో చాలా కృషి 
చేశారు. ఇదివరకే నాల్గు దర్శనాలకు, భగవద్గీతకు, ఛాందోగ్య బృహదారణ్యక 
ఉపనిషత్తులను మినహాయించి తక్కిన పెద్ద ఉపనిషత్తులమీద వ్యాఖ్యానాలు 
(వాశారు. ఇప్పుడు తము వేదాంత సూత్రాల వ్యాఖ్యానాన్ని ప్రచురిస్తున్నారు. ఇలా 
వరు చేసింది గొప్పు సర్వానాం తెలుగుదేశంలో చర్ళన కాస్తాన్సి బాగా అధ్యయనం 
చేయటమే కాకుండా. దాన్ని మన భాషలోకి ఇంతటి పట్టుదలతో తెచ్చినవారు 
ఇంకెవరన్నా ఉన్నట్లు నాకు తొందరగా జ్ఞాపకం రావటం లేదు. 

ఈ పుస్తకం చాలామంది కొని చదువుతారని ఆశిస్తాను, 


Scanned by CamScanner 


శియైనమః 


తర్క వేదాన్త మహావిద్వాన్‌ అప్పికట్ల 
పండిత - వేదాన్తం జగన్నాథాచార్యులు గుంటూరు జిల్లా 
(తిరుమల తిరుపతి దేవస్థానం - ఆస్థానవిద్వాన్‌) 

ఈ గ్రంథకర్తయగు శ్రీ గోపదేవ్‌ గారు సుప్రసిద్ధ భారతీయులు: దర్శనవేత్తలు, 
బహుగ్రంథకర్తలు, ఆంధ్రావని కనుపమానోపకృతింజేయగోరి న్యాయ, వైశేషిక, సాంఖ్య 
యోగాది దర్శనములకు ఆంధ్ర భాషలో వ్యాఖాన్యములను రచించి భారతీయుల 
కందజేయుటయే. గాక దర్శనమార్గాయాతమగం వేదాన్తదర్శనమున కును 
(బ్రహ్మసూత్రములకు) ఆంధ్రభాషలోనే వ్యాఖ్యానమును రచింపబూనిరి. 

వీరి వ్యాఖాన్యములు అతిసరళములై అతిమృదులములై అతిమధురములై 
హార్దభావములను కరతలామలకముగా భారతీయుల కందజేయ సమర్థమగు 
లలితరచనావైఖరితో నడుచుచుండును. 

ఈ దర్శనవ్యాఖ్యానము అవిశేషగతితో వయునించిన వూర్వదర్శన 
వ్యాఖ్యానములవలె గాక విశేషగతితో పయనింపవలసియుండ ద్వ్యర్థకరీ న్యాయముగా 
దయను సర్వత్ర ప్రవహింపజేయజూచిన శ్రీ దయానంద సరస్వతీ భావములతో మేళవించి 
రచింపగలిగిరి. 

ఉత్తరమీమాంస - అనంబడు వేదాన్తదర్శనము చతురధ్యాయాత్మకమై 
షోడశపాదత్మకమై యలరారుచున్నది. వీరు అటులనే అభిమానించి మాయనుతొలగించి 
జీవేశ్వరప్రకృతిరూపమగు తత్వత్రయమునకు సత్యత్వ నిత్యత్వముల నంగీకరించి 
వ్యాఖ్యానమున కారంభించిరి. మరియు సమన్వయ, అవిరోధ, సాధన, ఫలరూప 
ప్రయోజనములను క్రమముగా నధ్యాయముల కందజేయుచు బ్రహ్మజ్ఞానేచ్చను పురికొల్చి, 
లక్షణ, ప్రమాణ సమన్వయములచే చతుస్సూత్రిని సంమానించి, అన్యయోగవ్యవచ్చేద, 
అయోగవ్యవచ్చేద, అత్యంతాయోగవ్యవచ్చేద, రరవ (ప్రయోజనములతో 
ఆరంభాధ్యాయపాదములను బహూకరించిరి. ఇటులనే ఉత్తరములను గౌరవించిరని 
తలంచుచున్నాను. 

కాని బాదరాయణునకు బాదర్యాదిముఖప్రీతి, మానవునకు గుణకర్మవర్లసిద్ధి, 
ముక్తునకు సంసారాన్తముక్తివలె ముక్త్యంతసంసారము మొదలగు విషయములను 
ప్రశంసించిరి. 

విజ్ఞానసముద్రము లనేక విధములగు తరంగములు వేయకమానవు. ఏవియు 
రమణీయతను కోల్పోయి యుండనేరవు. కాన మనూక్తసన్మార్గమే శరణ్యముగా 
దలంపదగియున్నది. 


నియమనిష్టావిహారస్థానమగు శ్రీ గోపదేవుగారికి పరమేశ్వరుడాయు రారోగ్య 
సౌభాగ్యములను సమకూర్చుగాక | 


Scanned by CamScanner 


అభిప్రాయము 

'ఆర్ష విద్యాలంకారి చంద్రమౌళినగర్‌ 
కల్లూరి చంద్రమౌళి గుంటూరు - 2 

దర్శనము సర్వవిషయములను సమగ్రముగ మనచే దర్శింప జేయును, 
కావుననే దీనిని దర్శన మనిరి. ప్రకృతి, జీవులు, పరమాత్మ అనెడిపదార్థములకు 
సబంధించిన సాంగోపాంగమగు చర్చను సప్రమాణముగ, సహేతుకముగ 
నిదర్శనముతో మనచే దర్శింపజేయునవియే దర్శనములు. నిఖిల భౌతి 
కాధ్యాత్మిక భావవైఖరులను హృదయరంగస్థలము పై చర్మచక్షువులయెదుట 
ప్రదర్శన మొనర్చి సాధకులను సంతృస్తి పజచునవియే దర్శనములు. 
వీనిలక్ష్యము ముక్తి - వీనిధ్యేయము బ్రహ్మా -నందరససిద్ధి. వీనిపరమార్థము 
దుఃఖనివారణాత్మక - సుఖప్రదానాత్మక - శాంతియుత జీవనగమనము. 

మనము దర్శనము లనువానిని పాశ్చాత్యులు తత్త్వశాస్తము లందురు. 
వారితత్త్వశాస్తమునకు ప్రత్యేకధ్యేయముగాని - లక్ష్యముగాని - పరమార్థముగాని 
లేదు. వారును వాదము లొనర్హురు. చర్చలు సాగింతురు. తథ్యమిథ్యా 
భావములపై తర్కవితర్కములు కొనసాగింతురు. కాని వాని కొక పరమావధి 
లేదు. వారియూహలనావను తీరమును జేర్చవలెననెడి యూహ వారి కెన్నటికిని 
రాదు. తాళప్రమాణతరంగములమధ్య సంక్షుబ్ధమై అట్లే జలధిగర్భమున 
దేలియాడుచుండును. 

భారతీయదర్శనములు ఆటు. ఇవి ఆస్తికములు. శ్రీ గోపదేవ్‌ శాస్త్రీ 
గారు లోగడ నాలుగింటికి తమవ్యాఖ్యలను ప్రకటించిరి. ఇప్పుడు ప్రకటించెడి 
వేదాంతదర్శన మయిదవది. దీనినే బ్రహ్మసూత్రములు - ఉత్తర మీమాంస 
అందురు. దీనికర్తబాదరాయణుడు (వ్యాసుడు) ఈ దర్శనముపై పలువురు 
విద్వద్వరేణ్యులు తెలుగుభాషలో వ్యాఖ్యల నిదివరకే ప్రచురించియున్నారు. 
కాని, శ్రీ గోపదేవ్‌ శాస్త్రిగారి వ్యాఖ్యానవైఖరి విశిష్టమైనది. వినూతన మైనది, 
మూలగతభావములకు భంగమురాని తెజిగున సూత్రములకు న్యాయమును 
జేకూర్చుచు యథామాతృకానువాదమును సహేతుక వ్యాఖ్యలో ష్ట్ర 
సహృదయముతో వివరించుటే గోపదేవ్‌గారి క్రొత్తపద్ధతి. వీరి వ్యాఖ్య వక్రతకు 
తావీయలేదు. సంకుచితత్వమునకు స్థానమొసగలేదు. విశాలభావనల 


Scanned by CamScanner 


కాశ్రయ మిచ్చి నిర్మమతతో ద్వేషాసూయారహితముగ సత్యప్రకటనావేశముతో 
వీరు వ్యాఖ్యాన కొనసాగించిరి. ప్రతి పదమునకు యౌగికార్థమును 
(వ్యుత్పత్త్యర్థమును) వ్యక్తీకరించిరి. 

విషయములను వివరించుపట్ల సుదీర్హపరిశోధనల నొనర్చి, సునిశిత 
పరిశీలనల గావించి, నిస్సంశయాత్మకముగ నిర్ణయముల గకొనుట వీరి 
నిస్తులవ్యాఖ్యానపద్దతికి నిరుపమానశోభను గూర్చుచున్నది. 

జటిలనమన్యలను, క్లిష్టాన్వయము గల విషయములను 
వివరించునపుడు సైతము వీరివ్యాఖ్యానము సులభమై -సువేద్యమై 'అరటిపండు 
నొలిచి చేతనిడిన తెలుగుని మధురతను వెలయించుచుండును. చూడుడు! 
'శూద్రశబ్దము జాతివాచకము కాదు. గుణవాచకము. శూదునకు 
శాస్త్రాధ్యయనము చేయు నధికారము కలదు.' అను బాదరాయణ - బుషి 
నిర్ణయమును స్పష్టముగ నిరూపించి చూపెట్టుటలో వీరినిర్మలధీశక్తి 
కొనియాడదగినది. (216 పుట.) 

'భావం తు బాదరయణో౭స్తి హి” (1-3-33) "వేదమును చదువు 
నధికారము శూద్రసంజాతులకు లేదనుట తగదని వ్యాసమహర్షి సిద్ధాంతము. 
' (218ఉ.) 

“శూద్రులకు వేద శాస్రాధ్యనాధికారము లేదు”. అను జైమిని భావము 
శాస్తసమ్మతము గాదని వ్యాసమహర్షి స్పష్టముగ నిరూపించెను (214పు.) 

ఇట్టి విశేషములతో గ్రంథము నిండియున్నది. శాస్తజ్ఞానశూన్యులైన 
సామాన్యులు సైతము చకచకగ నర్ధ మొనర్చుకొను పగిది - ఆనందించురీతి 
సులభవ్యాఖ్యానపాండిత్యమును శ్రీ గోపదేవ్‌ శాస్త్రిగారు ప్రకటించిరి. 
పండితులను సైతము మెప్పించు తెజిగున గ్రంథమునడకను సాగించిరి. ఈ 
విధముగ శ్రీ గోపదేవ్‌ శాస్త్రిగారు లోకమునకు మహోపకార మొనరించిరి. 

ఆంధ్రలోకము శాస్త్రిగారి గ్రంథమును కేవలము వాగ్రూపమునగాక 
సర్వవిధముల సమ్మానింతురని ఆశించుచున్నాను. 


Scanned by CamScanner 


పరి చయ వలు 


ఓమ్‌ విశ్వాని దేవ సవితర్‌ 
దురితాని పరాసువ 


యద్‌ భద్రం తన్న ఆసువ, 
వేదాంతము : 


వేదములు నాలుగు. బుగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, 
అథర్వ వేదము, వేదవిదు లెల్లరు -చతుర్వేదములని వీనినే చెప్పుదురు. 
భూమండలమున వేదనామముతో ప్రసిద్ధము లయినవియు నియ్యవియే. 
య జు ర్వేదమునగల పురుషసూ క్రమునందు పరమాత్మజనితములుగా నీ 
వేదములే యిట్లు వర్ణింపబడినవి, 
“తస్మాద్‌ యజ్ఞాత్‌ సర్వహుత బుచః సామాని జజ్ఞిరే 
ఛందాగ్‌ ౦సి జడ్జి రే తస్మాత్‌ యజు స్తస్మా దజాయత”, 
ఇందు బుక్కులు, సామముల్కు ఛందస్సులు, యజుస్సు అను 
శబ్దములచే వర్ణింపబడినవి యావేదములే, ఇళ్లే ముండకోపనిషత్తు నందు 
పరాసరవిద్యలను వివరించుచు' వేదముల నిట్లుల్లేఖించియున్నాడు ఉపని 
షత్కా-రుడు, 
“ద్వే విద్యే వేదితవ్యే ఇతిహన్మ యద్‌ 
ద్రహ్మవిదో వదంతి సరా చైవాసరా చ" 
“తశ్రాసరా బుగ్వేదో యణుర్వేద। 
సి ము వేదోఒథర్వ వేద!" సుం, ౧౭౧౪, ౫ 
మరియు ధాందొగ్యముసందు, 
“న హోవాదర్వేదం భగచీః౭.ధ్యేమీ 


యజుల్యేదం గోము చేద మొథర్యణం చళుర్థు 2, 


Scanned by CamScanner 


అని నాలుగుపేదముల నామములు స్పషముగా నుట్టంకింపబడినపి, 
జ అల 


ఈ నాలుగు వేదముల అంతము వేదాంతమని సామాన్యముగ బెప్ప 


వళ 4 


దగును. “వేదానాం అంతః వేదాంతః” అని వేదాంత మను సమ స్పపదము 
నకు విగ్రహము చెప్పవచ్చును, వేదములు నాలుగని పైన తెలిపియున్నాము, 
వాని అంతము అనగా పర్యవసానమని యొకయర్థము చెప్పనగును, ఏ 
యర్థమున - (పప్రయోజనమున పైన వర్ణించిన బుగాది వేదములు నాలుగును 
వ్వర్తియదునో - ఏ యర్థమునం దీనాలుగు వేదములు సాత్షాత్తుగానో పరంపర 
గానో పర్యవసితము లగునో - ఇదియే మా ముఖ్య(ప్రయోజనమని చెప్పి 
ముగించునో - అదియే వేదాంతము. లేక, యీ వేదములు మానవమా(తు 
లకు శబ్దములమూలమునను, తాత్సర్యముమూలమునను ము _క్తిప్రా ప్రిహేతు 
వుగా నే యరముమ బోధించునో , యా యర్హమే - (ప్రయోజనమే - వేదాం 
తము అని వేదాంళవిదులు సలుకుదురు. 


మానవులయెడ మిక్కిలి దయగలవారై న తలవకార(ప్రభృతి మహ 
రులు అనుగ్రహవళులై యుపర్యు క్త చేడాంతమును - వేదార్థమును - టోధిం 
చుట కే సరళమైన సంస్కృత భాషలో కేనకఠాద్యుపనిషత్తులను రచియిం 
చెరి, ఆ యుపనిషత్తులుకూడ 'వేదాంతపదముచే వ్యవహారింపబిడుచున్న వి. 
కావుననే ముండకమున - 
“వేదాంత విజాన సునిళ్చితార్లాః” ౩-౨-౬. అనియు, 
ఖా థి 
ఈ వేదాంతదర్శనమునందు క 
“సర్వ వేదాంత ప్రత్యయం చోదనాద్యవి శేషాత్‌”, తరి 


అనియును వేదాంతపదము ఉపనిషదర్షమునందే వాడబడినది, 


“ఆధియజ్ఞం (బహ్మజపే దాధిడై విక మేవ చ బ్ర 
ఆధ్యాత్మికం చ సతతం వేదాంతాభిహితం చ యత్‌” మనుుజ-ల౮ాకి. 


Scanned by CamScanner 


అని మనువుకూడ నీళ్లోకమునందు వేదాంతవదము నుననిషదర్ద 
మున వాడుట సుస్పష్టము. కావున వేదాంతమన ఉపనిషత్తు అనియు వ్యవహ 
రింపదిడుట లోకళా స్త్ర ప్రసిద్ధము, 


వేదారము : 
థి 


వేదములు బోధించు అర్థము. మువ్విధములు. కర్మ, ఉపాసన, 
జ్ఞానము, అందు (ప్రథమము కర్మ; మధ్యమము ఉపాసన; ఆంతిమము 
జ్ఞానము, కర్మ, ఉపాసన అను నీ రెండింటివలన ఐహికాముష్మికాభ్యు 
దయము సిద్ధించును. మానవుడు శుభకర్మములను వేదవిహితములను ఆచ 
రించి, వేదప్రతిపాదితుడగు పరయేశ్వరు నుపాసించి యిహపరములకు 
సంబంధించిన యౌన్నత్యమును పొందును. కావుననే “కర్మణా పితృ 
లోకః విద్యయా దేవలోకః” (బృ. ౧-౫-౧౬) కర్మములమూలమున 
పితృలోకము, విద్యచే - ఉపాసనచే దేవలోకము సాధింపబడునని యుపని 
షత్తు చెప్పును. 

కొనియీ యెహికాముష్మిక సుఖసంప త్తి శాశ్వతము కాదు విరతి 
శయమును కాదు. సాతిశయము. వృద్దికయములు కలది. క్నజ్కనె వేదా 
ర్హము ఇంతటితో నే పర్యవసితము కాదు - చరితార్థము కాదు. వేదప్రతిపాద్య 
(ప్రయోజన మింతటితో నే ముగియదని భావము. [క్రమముగా ననుభవము 
వలన క్షయించునట్టి, నీ చోచ్చభేదములతో గూడిన కొందొక స్వల్పార్థ 
మును బోధించుటకే వేదములు భగవ(త్రసాదితము లగుచో వానియందు 
గల విశేషమే మగును? విశిష్టమృు విలక్షణము నగు నర్ధమును బోధించు 
టకే యవి (ప్రసాదింపబడిన వనుట నిస్సంశయము, కావున వేదటోధిత 
(ప్రయోజనము ఐహికొముష్మికాభ్యుదయ మే కాదు; అఆంతకం పెను నెక్కుడు 
పరమార్థము నిఃశేయసము - మోక్షము అనదగియున్నది. . అయ్యది జ్ణాన 
జక, ఆట్టిజ్ఞానము మానవులకు (పసాదించుటకే వేదము అషళరంన 
నవి. ఆ జ్ఞానమే వే చెదములకు కు పర్యవనికార్థము, . 


Scanned by CamScanner 


“ప్రజ్ఞానే నైన మాప్నుయాత్‌"' కఠ, ౨-౨౩, 


“జ్ఞానాన్‌ ము క్తిః” సాం, 3౩-౨౨౩. 
అని పరమరులు జ్ఞానము ము కిసాధథనముగా దోరడించటలో జక 
ల్ని అటి 
మార్థ మిదియే. 


“బుచో అక్షరే పరమే వ్యోమన్‌ 
యస్మిన్‌ దేవా అధివిశ్వే నిషేదుః, 
యస్త న్న వేద కిమృచా కరిష్యతి 
య ఇ త్తద్విదు స్త ఇమే సమాసతే,” బు, ౨-౩-౨౧-౩౯. 
“సర్వే వేదా యత్‌సద మామనంతి 
తపాంసి సర్వాణి చ యద్‌ వదంతి 
యదిచ్చంతో (బ్రహ్మచర్యం చరంతి 
త తె పదం సం్యగ్రహేణ (బ్రవీ మ్యోమి త్యేతఠ్‌ ” కఠ. ౨-౧౫. 
అను నీ మం(త్రోపనిషళత్తులు జ్ఞానమును పరమార్థముగా బోధించుట 
సువ్యక్రము. ఈ జ్ఞానమును సంపాదించియే మానవసింహము రాగద్వేషాది ( 
. దావానలముచే దందహ్యమానమగు ప్పి సంసారారణ్యమునుండి ముక్రమై 
దైహ్మానందము ననుభవించును. కావున నట్టిజ్ఞానమును బోధించుటయే 
వేదములకు, ఉపనిషత్తులకు పరమార్థము, అందువలననే యుపనిషత్తులను 
వేదాంతములని విపశ్చితులు వ్యవహరించుచున్నారు. 


(ప్రకృతి, జీవులు, (బహ్మము : 
దృశ్యమాన (ప్రపంచమునకు మూలపదార్థములు మువ్విధములుగా 
వెదములచే (ప్రతిపాదింసబడుచున్న వి, (ప్రకృతి, జీవులు పరమేశ్వరుడు = 


(బహ్మము. 'వేదమం(త్రములందు (దిహ్మమును ముఖ్యముగా బోధించు 
మంత్రములు వేదాంతము లనబడును, యజుర్వేదమున నలువదియన 


షు —— ——— బా ఖా 


నం! 
Scanned by CamScanner 


యధ్యాయమున గల “ఈశావాస్య మిదం సర్వమ్‌ అను నిత్యాదిమంటత్ర 

ములు చేదాంతపదముచే వ్య we వానియందు ముముటు 

వృలకు చో ధపడునట్లు స సంకేపము (బహ్మము వివరింపబిడినది. ఈ 

(బ్రహ్మము ముల డపాక్యసులా నెంచబడు చముంత్రములు, ఉపనిషత్తులు 

నన్నియు వేదాంతపదముచే జెప ప్పబడుచున్న వి, | 
ఉప్క ని పూర్వక సద్‌ ధాతువునకు క్విప్‌ (ప్రత్యయము చేర్చిన 

ఉపనిషత్‌ శబ్దము సిద్ధించును. (బ్రహ్మము నుపదేశించునది యని యుపని 

షతీ పడార్డ మగును. గురువలవలన ఉపనిషత్తులను విని మానవుడు 

Cy క్యాక్షానమును సంపాదించును. కావుననే (శ్రీ శంకరాచార్యులు ముండ | 

కోనవిషర్‌ భాష్యభూమికయం దిట్లు నుడివియున్నారు. 


“య ఇమాం (బహ్మావిద్యా ముసయం త్యాత్మభావేన (శ్రద్దాభ రి 


పరం వా (బ్రహ్మ గముయతి, అవిద్యాదిసంసారకారణం చాత్యంత మవ 
సాదయతి వినాశయ త్యుపనిషత్‌, ఉపనిపూర్వస్య సదే రేవ మర్దస్మర 
కాత," 

శిస్యుడు గురువును సమీపించి (శద్ధాభక్రిసమన్వితుదై (బ్రహ్మోప 
దేశములగు నతనివాక్యముల నాలించి, యమనియమాది యోగాంగానుష్టాన 
మొనర్చి (బ్రహ్మను సాక్షాత్కారము చేసికొనును, ఇట్లు వేదములకు ముఖ్య 
(ప్రతిపాద్యమగు (బ్రహ్మము నుసదేశించు ఉపనిషత్తులు వేదాంతపదముచే 


| 
పురఃసరాః సంతః తేషాం గర్భజన్మజరారోగా ద్యనర్థపూగాం నిశాతయతి, 


చెప్పబడుట ఉచితమే. 

కొందు మంత్ర, (బ్రాహ్మణములు రెండును వేదములే యని 
యంగీకరించి, వేదములయు, ద్రాహ్మణములయు నంతిమభాగములు, 
వేదాంతములనియు, అయ్యవియే యుపనిషత్తు లనియ చెప్పుదురు, 
అయ్యది సమంజసము కొదు, శతసథము, గోసథము నను నామములతో 


Scanned by CamScanner 


౬ 


వ్యవ హరింపబడు (బ్రాహ్మణములు వేదము లెన్నడును కొవు.,అవి వేదము 
లకు వ్యాఖ్యానములు. వ్యాఖ్యానములు, వ్యా ఖ్యేయములు రెండును సమము. 
జక్క-"టెట్లు కొగలవు? కావున వేదాంతములన 'వేద(ద్రాహ్మణనామక 
(గంథముల యంతిమభాగములని యెన్నడు నెంచరాదు. అందువలననే, 
ఉపనిషత్తులు వేదభాగము లనియు, నవి వేదములవలె 'స్వతః ప్రమాణము 
అనియు నెంచుట శీష్టసమ్మతము కాదు. ఒక్క ఈశావాస్యోపనిషత్తు 
_ మాత్రమే య జు ర్వేదముయొక్క యంతిమభాగము, మిగిలిన కేనకఠా 
ద్యపనిషత్తులు' బుషి(ప్రణీతము లగుటవలన నవి (బ్రాహ్మాణాదుల కంత 
ర్భాగములయ్యు వేదభాగము లన నొప్పవు. వానికి స్వతః ప్రామాణ్యము 
కూడ 'వేదవిరు లంగీకరింపరు, అవి వేదానుకూలముగా (బ్రహ్మము నుస 
దేశించి వేదాంతపదవాచ్యము లగుట కెట్టి యాటంకము నుండదని భావము, 


కాని (ప్రసిద్దములగు ఈశాదులయిన పదిపదునొకండు ఉపనిషత్తు 
లలో ఈశావాస్యోపనిషత్తు యజుర్వేదమున కంతిమభాగ మగుటవలన 
దానికి వేదాంతపదము ముఖ్యముగా వ ర్తించుననియు, తన్మూలకముగా 
నితరకేనా ద్యుపనిషత్తులకు వేదాంతపదము గౌణముగా వర్హించుననీయు 
చెప్పిన నెవరికి నెట్ట యాప త్తియు నుండరాదు. 


వేదవేదాంతములను జదివి బహుకాలము జనులు (బ్రహ్మజ్ఞానమును 
సంపాదించి మోక్షలాభము వడయుచుండెడివారు. కాని కాలచ్యకము పరి 
(భ్రమించినకొలది వేదవేదాంతముల (ప్రచారము సడలిపోవుటవలన సంప్ర 
'దాయభేదము లేర్పడి వేదాంతముల(గహణములో _సంశయగ్రస్లులెరి. 
(బహ్మోపాననమా ము క్తిదాయకము? లేక ట్రహ్మజ్ఞానమా? (బ్రహ్మ 
జ్ఞానము కర్మసముచ్చితమై యపవర్గము నొసంగున? లేక “కేవల(బ్రిహ్మ 
క్ఞానమా? కేవల బ్రహ్మ జ్ఞానము విశుద్దమనస్సువలన జనించునా ? లేక 
స్వాక్కను. సాషొత్కారము చేసికొనుటచేశనా? కాస్త్రములందు విధించినట్లు 


Scanned by CamScanner 


e 


అనుష్టించిన కర్మోపాసనలకు జ్ఞానకారణమైన మనో వికుద్ధి యొక్కటియే 
ఫలమా? మరియొండు కలదా? “అన్యఫల “మేదైన లభించిన నద్దాని నా 
(దహ్మోపాసకులకు కర్మోపాసనలే యొసంగునా? లేక జగబ్దన్మాదికారణ 
మగు (బ్రహ్మమొసంగునా? ఆ ఫలముకూడ నీ జన్మమందే యనుభవింతురా? 
లేక మరియొకజన్మమం దెట నైన ననుభవింతురా? చచ్చి అన్యజన్మమున 
అనుభవించునెడల జీవుడు మరియొంచు పురుషునిచే గొంపోదిడునా? లేక 
జీవుడొనర్చు (క్రతువులకు సహాయపడు సూర్యరశక్ములచే గొంపోబడునా ? 
కర్మఫలముల ననుభవించు జీవులు వ్యాపకులా? లేక యణుస్వరూపులా ? 
అణుస్వరూపు లగుచో పానిసంఖ్య యెంత? లేక యసంభ్యేయములా? 
జన్మాంతరములందు జీవులకు లింగశరీరముండునట్లు ము క్రియందు 
నుండునా? ఆది నశించునా? ముక్రియన జీవుడు (బ్రహ్మభావమును పొందు 
టయా? లేక (బహ్మానంద(ప్రా ప్రియా? ము క్రజీవులు మరల నెన్నడేని 
జన్మింతురా? లేక జన్మింపరా? ఈ (ప్రపంచము స్థితి కలదా? లేనిదా? లేని 
దగుచో మిథ్యయా? లేక సత్యమా? సత్యమగునెడల దీనికి ఉపాదానకార 
ణము (బహ్మమా? (ప్రకృతియా? జీవ(ప్రకృతులు తమయునికి (సత్తా్రొకి 
(బ్రహ్మము నపేక్షింపనట్లు స్వస్థితికి (జీవనము) (బ్రహ్మము న పేకీంచునా? 
అపేకీంపవా? జీవ(ప్రకృతుల కధిష్టానమగు (బ్రహ్మము వ్యాపకమా? పరి 
చ్చిన్నమా? అది పరిచ్చిన్నముకాక వ్యాపకము (విభువ్వు అయినను దాని 
కంటె పరమ మింకొకటి యున్నదా? లేక యదియే సర్వమునకు పరమె 
సర్వాధిష్టాన మై, సర్వజ్ఞమై, సర్వశ క్రిమంతమై, జ 
వెలయుచున్నదా? అను నిట్టిసంశయములకు గురియైన మానవులు కొరి 
' యిహపరసౌఖ్యములు కాని నిఃశేయసమును గాని పొందనేరరుకదా? 
సంశయము (ప్రపృ త్తిని కలుగనీయదు. అది (ప్రవృ త్తివియాతకము, కావృ 
ననే భగవర్‌ గీతయం దిట్లు నుడువబిడినది, 


Scanned by CamScanner 


సచ్చిదానందస్వరూపమై 


pe న విన: 
అజ్ఞ శ్చా(శద్దధానశ్చ సంశయాత్యా వి నతి 


మానపులు శదారములందు సంశయితమనస్కు- లై సిద్ధాంత ర 
యము చేయజాలక కింక ర్తవ్యవిమూఢులగుదురు. ఐహికాముషి కసుఖము 


లకు దూరులై కడకు నిః్రేయసపదము నందశాలరు, నానావిభసంసారా 


నర్జానలమున కింధనభూతు లగుచుందురు. ఇయ్యది సహింపజాలక కరు 
జార్జ్రహృదయుడగు వ్యాసమహర్షి (వాదరాయణాపరనామ్నా (ప్రసిబ్ధుడగు 
ముని) వేదాంతార్హములను నిర్ణయించుట కనువుగా సిద్దాంతాళ్థ నిరూపణ 
పరమగు వేదాంతదర్శనమును రచించియున్నాడు. అదియే కర్మకంటె 
ను త్తరముల/ఏ జ్ఞానో పాసనలను మీమాంసించున దగుటపలన ఉత్తర 
మీమాంస యనబరగుశాస్త్రము. ఇందు నాలుగు అధ్యాయములు కలవు. 
(పతియధ్యాయము నాలుగుపాదములు కలిగియుండును, ఇయ్యది సూ(శత్రా 
త్మక(గంథము. ఇందు (బహ్మము (ప్రధానముగ నిరూపింపబడుటచే (బహ్మ 
సూత్రము అనియు నీ (గంథము వ్యవహరింపబడును,. పాణినికి పూర్వ మీ 
సూత్రములు చతుర్ణాశ్రమవాసులగు భితువులచే నభ్యసింపబడుటచే భిక్షు 
సూత్రము లనియు కీ _ర్రింపబడుచుందెడివి, కావుననే పాణిని (వాసిన యస్టా 
ధ్యాయియందు- 

“పారాశర్య శిలాలిభ్యాం, భికనటసూ(త్రయోః ౪_౩_౧౧౦ అను 
సూ(త్రమును చూతుము, 

ఈ సూత్రము నందు సూచించిన భితుసూత్రములు దాదరాయణ 
సూ(త్రములకు మూల సూ(త్రములని కొందటు వాకొందురు. అది యెంత 
వరకు సత్యమో ఆలోచింపదగిన విషయము, 


మ... ప 


Scanned by CamScanner 


పూర్వి భాష్యకారులు : 

ఈ బాదరాయణ సూత్రబులకు వేదాంత శాస్త్రమునకు ఉపవర్ష 
బోఢాయన వునులు (పప్రథమమున వ్యాఖ్యానము (వ్రాసినట్లు దర్శనేతిహాస 
కోవిదులు చెప్పుదురు. వారిలో బోధాయనముని (ద్రవిడ దేశవాసి యనియు, 
అతడు (బహ్మసూ(త్రములకు వృ త్తినామముతో నొక వి సరవ్యాఖ్యానము 
(వాసియున్నట్లు నుడువుదురు. విశిష్టాద్వెతు లావృ త్తినామక బోధాయన 
ముని వ్యాఖ్యానము విశిష్టాద్వైత పరమని వ్యాకుత్తురు. అయ్యది వైదిక 
సిద్ధాంతపరమని కొందటు వచింతురు, వాస్తవమున బోధాయనముని 
విశిష్టాద్వెత సంప్రదాయమునకు చెందినవాడే యగునెడల నతని వ్యాఖ్యా 
నము వేదాంతార్థమును సరిగా నుపపాదించుననుటకు వీలుండదు. సం(ప్ర 
దాయ దోష సంవృత మనస్కుడు యాథార్థ్యమును వేదానుకూలముగ 
వివరించుట దుర్హ టముకదా | బోధాయనముని మం్యతసంహితలకువలె 
(బాహ్మణములకును వేదత్వ మంగీకరించువారిలో నొకడు, కావునను 
నతడు వైదిక సిద్ధాంతమును బాగుగ నిరూపించునని యెంచుటకు వలను 
పడదు, అందువలననే విశిష్టాద్వెతముకూడ వైదిక సిద్దాంతము కాదని 
'వై దికులమతము. 

ఉపర్యుక్త బోధాయనముని కృత వృత్తిని ఆధారము చేసికొని వికి 
ష్టాద్వెత సంప్రదాయానుయాయు లయిన టంక, (ద్రమిడ, గురుదేవ, భారుచి, 
కపర్టి, భర్తృహరి మున్నగు ఆచార్యులు పెక్కురు (బహ్మసూ(త్రములకు 
వ్యాఖ్యానాదులు (వ్రాసియుండిరి. వీరి వ్యాఖ్యానాదులమూలమున వృత్తి 
కొంతకాలము వ్యాపకతను సంపాదించియు (శ్రీరామానుజాచార్యుల కాలము 
నాటి కది నష్ట్రప్రాయమయిన దనక తప్పదు. శ్రీ రామానుజస్వామి తన 
(బ్రహ్మసూత్ర భాష్యము నారంభించి యొకయెడ నిట్లు (వాసియున్నాడు. 
“బోధాయనముని (బ్రహ్మ సూ(శ్రార్ణ్మములను దోధించుట కొక వృ త్తి 


Scanned by CamScanner 


౧౦ 


వి స్తరముగ (వ్రాసియున్నాడు. కాని తరువాత వచ్చిన ఆచార్యులు ఆవృత్తిని 
సంక్షేపించియున్నారు. బోధాయన (బహ్మసూ[తవృ త్తిని అనుసరించి 
(వాసిన పూర్వాచార్యుల సంకి ప్ప వర్ణనల కనుకూలముగ నేను సూ శ్రార్థ 
ములను (వాయుదును, బోధాయన వృత్తి పూర్వాచార్యుల వ్యాఖ్యానము 
అందు ళబ్దరు-పమున కొంత, అర్థరూపమున కొంత యటనట లబ్ధమగు 
చున్నది. 


బోధాయనుడు (బ్రహ్మ సూత్రములకువలెనే ఉపనిషత్తులకును, 
భగవద్‌ గీతకును వ్యాఖ్యానములను రచించియుండును. కావుననే శ్రీ 
శంకరాచార్యులు తన (బ్రిహ్మసూ (త్ర భాష్యమునందును, ఉపనిషద్‌ భాష్య 
మునందును బోధాయన వృత్తిగత వాక్యములను పూర్వపక్షమున నుట్టం 
కించి సమాధానములను (వ్రాసియున్నారు. బోధాయనముని వ్యాఖ్యానమును 
పూర్వపక్షమున నుదాహరించి తమ యదై్యైత మతమును సాధించుటకు 
పలుతావులందు యత్నించుట చూడనగును. బోధాయనముని కపథ్యాతి 
కలిగించుట కే యట్లు. చేసియుందు రనుట నిస్సంశయము, కాని తమ 
యచై్యైతమును సాధించుటకు భ ర్భృహరి (వ్రాసిన (బ్రహ్మసూత్ర భాష్యము 
నెంతయు నుపయోగించుకొని యున్నారు. శంకరాచార్యులకు పూర్వము 
అదై్వ్రతపరముగ (బహ్మసూ(త్రములకు వ్రాయబడిన భాష్యము భ ర్భహరి 
భాష్యముతప్ప మరియొండు కనిపింపదు. (ప్రస్తుతము పాఠకులకు లభించు 
ధాష్యములలో మొదటి భాష్యము శ్రీ శంకరాచార్యుల భాష్య మనక 
తప్పదు. తదుపరి (శ్రీ రామానుజాచార్యులు (శ్రీ మధ్వాచార్యులు మున్నగు 
వారు పెక్కురు (బహ్మసూత్రములకు భాష్యములు (వ్రాషియున్నారు, కాని 
యీ భాష్యముల కన్నింటికి రాచవాట నేర్పరచినది శాంకరభాష్య మనక 
తప్పదు. శ్రీరోమానుజా ద్యాచార్యు లెల్లరు శంకరపాదుల భాష్యముల 
ననుకరించి యున్నారనుట నిస్సందిగ్ధము. 


Scanned by CamScanner 


౧౧ 


శంకరాచార్యులు మొదటి ఒకటి రెండు అధ్యాయముల భాష్యము 
నందు ఇతర మతములను ఖండించుటలో నెంతో యుుగ్రభావమును 
(ప్రకటించియున్నారు, అనంతర భాష్యకారులు. రామానుడొచార్యులు కూడ 
శంకరు ననుకరించి అప్లై సరమతములను (ప్రత్యాఖ్యానము చేయుట చూడ 
నగును. కాని సూత్రకారుడు స్వయముగ తన సూత్రములను అన్యమతము 
లను ఖండించుటకు (వ్రాసినట్లు కనిపింపదు. అంతేకాక సూ(త్రకారుడు తన 
సూ(త్రములందు _బహ్మముతక్క మరియొండు పదార్థమే లేదని నిరూ 
పింపదలచినట్లును కనిపింపదు. మరియు వివ రృవాదమునకు సంబం 
ధించిన సంకేతములుకూడ సూ(త్రములందు కానరావు, కౌబిట్టి (బ్రహ్మము 
జగత్తునకు ఉపాదానకొారణమని కల్పింఛుటయు సూ[శ్రానుసరణము 
కానేరదు, సాంప్రదాయిక భావనను విడిచి సూ(త్రపదముల నాకళింపుచేసి 
కొన యత్నించువారికి పై పె విషయము స్పష్టము కాగలదు, 


(బ్రహ్మాదై పతభావము : 

ఉపనిషత్తులం దటనట గల కొన్ని వాక్యముల నాధారముగ 
గ్రహించి వాని మూలమున శంకరాచార్య (ప్రభృత్య దై ్వతవాదులు (దిహ్మా 
ద్యైత భావమును (పతిపాదింప యత్నించుట వారి భాష్యముఇందు జూడ 
నగును. కానీ, ఆ వాక్యములు (బ్రహ్మాతిరిక్త పదార్థములయునికిని నిషేధించి 
కేవల మొక్కు (బ్రహ్మమును (ప్రతిపాదించునని నిస్సందిగ్ధముగ నెవ్వరును 
చెప్పజాలరు. అయ్య వి (బ్రహ్మత త్త్వమును మాత్రము (ప్రతిపాదించుటలో 
సర్యవనితము అగుచున్నవా, లేక యన్య పదార్థముల యునికివి నిషేధించు 
చున్నవా, అను సండేహము చదువరులను వెన్నాడకపోదు, (బ్రహ్మము 
నందు సజాతీయ విజాతీయ స్వగత భేధశూన్యమును (ప్రకటించి (బ్రహ్మ 
తత్త్వ యథార్థతమ వరి Qచుటయే యా వాక్యముల ముఖ్య తాత్పర్యము, 
అన్యతత్ర త గనుల యునికివి నిషేధించుట కొనేకాదు.. (బ్రహ్మము ఏకమాత్ర - 


Scanned by CamScanner 


౧౨ 


తత్వము. డాని జాతికి చెండిన మరియొక (టహ్మముకాని, ఏజాతీయ 
జ = ల 


బహా దె ఇతమున కీ భావము సంభవము కొావచునసు కా 
లలత ఎను. అస్యత త్వములస్సు 


అల్ల అ ఆన స, 


నిషధించుట మాత్రముకాదు,. అందుపలననే కాబోలు శంకర 


సంప్రదాయ 
మునకు జెందిన ఆచార్యులు (బహ్ముము, ఈశ్వరుడు, జీవుడు, జీపేశ్వరుల 


భేదము, అవిద్య, దానికి. చేతనమునకు గల సంబంధము అను ఆరు కాళ 
న్‌ ఆ ముల 9 (౧) 
ములు అనాదులు అని యంగీకరించుచున్నారు, దీనింబట్టి (బహ్మాతిరి క్ర 
పదార్థములు లేవనుట యెట్లు పొసగును ? క 
“ఇదం సర్వం యదయ మాత్మ, బృ, ౨-౪-౬, 
ఆర్ర్మై వేదం సర్వము, To. di ఈటల 
“దిహ్మా వేద మమృతం పురస్తాత్‌” ICE) వేదం సర్వమ్‌,” 
ముం, 2౨-౨-౧౧, 
“సర్వం భల్విదం దిహ్మ ఛాం౦, ౩-౧౪-౧. 


“నేహ నానా స్తి కించని, బృ, ౪-౪-౧౯, 


ఇట్టి యుపనిషదీ వాక్యములకు “ఈ దృశ్యమాన ప్రపంచ మంతయు 
(బ్రహ్మము, అంతకు మించి యేమియు లేదు. అని యర్థము చెప్పుదురు, 
రౌని యీ వాక్యములకు _టబ్రహ్మముళతక్క యన్యమొండును లేదని యెంచు 
టయు, నమ్ముటయు, (ప్రదార మొనర్బుటయు మిక్కిలి యాళ్చర్యరరము; 
పందన; గారడి యసుట యసత్యము కొదు, ఈ వార్యముల సూర్వాసరసు 
అసు పరికిందిసదారికీ సర్యము గోచరించరబోదు, “స్రైవార్యము లన్నీయు 
(ట్రహ్మాము పర్ణస ట్రసంగముసకు జెందినఏ, ట్రట్మాము wim Ud 
టీంచుటయే పొసి తొత్భర్యము, (ట్రట్మాము దుసకు ముందు, వెసుక్క గ్రీంద, 
బైన అంతట ద్యాటిందియున్నది, ఏశ్వముగ నెల్లయెడల సుండుటయేకాక 
బిళ్ళమును మంచీ ఆణగ్భుడి. విల్ల ప్రాణులండుగు, జ్ర స్త్రపుళందుగు 


Scanned by CamScanner 


౧౩ 


వ్యాపించి నిరంతరముగా నున్నడి. విళ్వోత్స త్తి, స్తితి లయములకు కర్త, 
ప్‌ రాని అ pane.) 


ధర్శ, నియంతయునై యున్నది, అట్టి (బ్రహ్మమునందు నానాత్వమును 
కల్పంచుట తగదు, ఇదియే పై వాక్యముల భావము, 


ఈ వాక్యముల నన్నింటిని (ప్రకరణానుసారముగ నిట వివరించుట 
ముఖ్యముకాదు. అవసరమును లేదు. ఆ యా సూ(త్రభాష్యమునం డీ వాక్య 
ముల వివరణము పాఠకులు చదువవచ్చును. అయినను “(బ్రహ్మా వేద 
మమృతం పురస్తాత్‌” (౨-౨-౧౧) అను నీ ముండకోపనిషద్‌ వాక్యొర్ల 
మును గూర్చి యొకింత విచారించి చూతము, ఈ వాక్యము (బహవః గ 
(పకరణమున పఠింపబడియున్నది. దీనికి పూర్వము | 

“న తత్ర సూర్యో భాతి న చంద్రతారకమ్‌....” 

“సూర్యచం(దాదులు (బ్రహ్మమును (ప్రకాశింపజేయనేరవు. (బ్రహ్మము 
చేతనే యీ సూర్యచం[దాదు లన్నియు (ప్రకాశింపజేయబడుచున్నవి' అని 
వర్షించి అనంతరము 

“'బహ్య| వేద మమృతం పురస్తాత్‌ అని (ప్రారంభింసబడినది, 
(ప్రసంగము ననుసరించి యీ వాక్యమునందలి పదముల కన్వయ మిట్లగును, 
“ఇదం ఏన అమృతం (బ్రహ్మ పురస్తాత్‌...) ఈ యమృత (బ్రహ్మమే 
మనకు ముందు, వెనుక, (ప్రక్కల, నన్నిదిక్కులందును వ్యాపించియున్న 
దని వార్యొర్థమగును, అంతేకాని, యీ వాక్యమునందలి (ఇదం) “ఇది” 
యను సదదు (పురస్తాత్‌) 'ముందున్న' ఆను సదముతో చేర్చి “యూ 
జగ శ్రే! అమ్ముత బ్రహ్మము అని జగత్తును (బ్రహ్మాత్మకముగా బోధించు 
ననుట యుక్తము కాదు, బాక్యమునందలి (ఇదమ్‌ 'ఇగి' యను సదము 
పూర్వవాక్యవర్షిక ట్రహ్మాముగు పరొముర్శీందును, ఆ(హ్రస్తుతమైన జగత్తుగు 
డోధింసదు, కొజట్టి యీ వాక్యదు జగత్తు [బట్మోత్మకము (జగ శ్రే 
బ్రహ్మము) అని బోఢిండనేరదు, ఇళ్లే బుతీరదాక్యములుకూడ (క్రకళణ 


Scanned by CamScanner 


(౧౧౪ 


దద్దములై యన్యార్థమును బోధించుచుండ వానికి థిన్నార్థములను గల్చించి 
(బ్రహ్మా దై తభావమును బోధించుననుట యు క్రముకాదు. (బ్రహ్మముఅదై కత 
మనుటలో (బ్రహ్మముతక్క- మరియొండు పదార్థమే లేదని యెంచక (బ్రహ్మ 
ముతో సమానమైనట్టిది కాని, అంతకంటె నధికమైనది కాని వస్తువు 
లేదనియే (గహింపనగును. ఇదియే శాశ్రీయవాక్యతాత్సర్యముగా నెంచ 
వలెను, 
మహా వాక్యములు : 
అదైపతసం(ప్రదాయకులు బహుళముగా వ్యవహరించు “అహం. 
బ్రహ్మాస్మి” మున్నగు మహావాక్యములకల్పన (శ్రీ శంకరాచార్యులు చేసి 
యుందురని తోచుచున్నది. అంతకు పూర్వపుసాహిత్యమున నీ వాక్యములు 
మహావాక్యములని వర్షించి 'వ్యవహరించినట్లు కానము, ఈ వాక్యములు 
కూడ అభేదటోధకము లనుటకు తగిన ఆధారము లేవియు కానిపింపవు, 
ఈ వాక్యములు నాలుగు. ౧. అహం (బహ్మాస్మి. ౨. అయ మాత్మా 
(బిహ్మా. 3. తత్త్వ మసి, ౪, సో౭హమ్‌, లేక, (ప్రజ్ఞానం (బహ్మ. 
ఉపనిషత్తులలో నీ వాక్యములస్థానము లిట్లు క్రమముగా జూడనగును, 
౧. “ధఅ్రహ్మ వా ఇదమ్యగ్ర ఆసీ త్తదాత్మాన మేవావేత్‌ అహం 
బ్రహ్మాస్మి ఇతి తస్మా _త్తతీ సర్వ మభవక్‌*, బృ, ౧-౪-౧౦. 
౨. '“తదేతద్‌ (బ్రహ్మ పూర్వ మనపర మనంతర మబాహ్యమ్‌. అయ 
నూత్మా (బహ్మోా సర్వానుభూ రిత్యనుకాసనమ్‌'. బృ. ౨-౫-౧౯, 
౩. “సయ ఏషో2ణి మైత దాత్మ్య మిదం సర్వం తత్‌ సత్యం స 
ఆత్మా తత్త్వ మసి శ్వేతకేతో।; ఇతి. ఛాం, ౬-౮-౧౬. 
౪, 'ఆ త్రైవేద మగ్ర ఆసీత్‌ పురుషవిధః సో౭నువీక్ష్య నాన్యదాత్మనో 
2-పళ్యత్‌ సోఒహమ్‌ అస్మీ త్య(గే వ్యాహరత్‌, తతోఒహం 
నామాభవత్‌”, బృ, ౧-౪-౧. 


Scanned by CamScanner 


OA 


ఈ వాక్యము లితరోసనిషత్తులందును లభింసవచ్చును. . ఇట నొక 
స్థలమునుండి యెత్తి చూపుచున్నాము, : ఇందు మొదటివాక్యమునుగూర్చి 
ఆలోచింపుడు. ఉపనిషర్‌క ర్త సృష్టి యేర్పడుటకు . ముందున్న స్థితిని 
వర్ణించుచున్నాడు. ష్‌ 

౧. “బ్రహ్మమే యీ సృష్టికి పూర్వమున నున్నది. ఆది తన్ను 
తాను తెలిసికొనినది; “నేను బ్రహ్మను” అని. దానివలన ఇది యంతయు 
నయ్యును.” 

ఈ యర్ధమునుబట్టి ఉపనిషత్క-_ర్త (అహం (బ్రహ్మాస్మి “నేను 
బ్రహ్మను” అను నీ వాక్యమును (బ్రహ్మచేతనే చెప్పించినట్లు, మనకు | 
తెలియుచున్నది. (బ్రహ్మము తన్ను తాను “నేను (బ్రహ్మమును అని చెప్పు 
కొనుచున్నాడు, ఇదియే (బ్రహ్మాముయొక్క యుపాస్యస్వరూపము. ఇందు 
(ట్రహ్మ మొకేత్తత్త్వము అను భావము నిహితమై యున్నది. సృష్టి జరిగిన 
తదుపరి ఉపాసకుడు (బ్రహ్మము నుపాసించునపుడు (ప్రాకృతత_త్వములతో 
కూడినవాడై యాత త్త్వములద్వారమున (బ్రహ్మమును జిజ్ఞాసించును, 
(బ్రహ్మమునకు సంబంధించిన యా యుపాస్యస్వరూపమునందు (ప్రకృతికి 
గాని, జగత్తునకుగాని యిట్టి సంబంధము నుండరాదు, ఈ యాథార్ధ్యమును. 
సృష్టికి పూర్వప్పస్థితియందుగల విశుద్ధ బ్రహ్మ స్వరూపమును అభివ్య క్రము , 
చేయుటకే “అహం (బ్రహ్మాస్మి? “నేను బ్రహ్మను అను వాక్యము (ప్రయో | 
గింపబడినది. ఈ (ప్రసంగమున తరువాతకూడ (బహ్మముయొక్క యీ 
స్వరూపమును ఉపాస్యముగా చేయుభావనతో మరల చెప్పబడినది. బుషు 
లలో, విద్వాంసులలో, మానవులలోను ఎవ డీ బ్రహ్మముయొక్క. 
యుపాస్యస్వరూపము నెరింగెనో యాతడే (బ్రహ్మమును డొంచెను.ఇప్పుడు 
కూడ ఎల్లపుడు నట్లు చేయనగును, 


Scanned by CamScanner 


౧౬ 


ఇదం సర్వం భవతి', అను వాక్యార్థ మియ్యదియే, సృష్టికి పూర్వము 
“అహం (బ్రహ్మాస్మి “నేను (బ్రహ్మను! ఆని యభివ్య క్రము చేయబడిన 
పకృత్యాచి పదార్హములతో సంపృ క్షముకాని (బహ్మస్వరూపమును, ఇప్పుడు 
కాని మరియొకప్పుడుకాని తెలిసికొనినవోడు ఇది యంతయు నగును _ ఈ 
దృశ్యమాన్మప్రపంచమున కంతటికి నాధారమగు (బ్రహ్మమును (ప్రా పిం 
చును, ఈ యవస్తయందు జీవాత్మ మిక్కిలి భక్రిభావనో(దేకమున తన్ను 
(ny ఆడి 

(ట్రహ్మముతో నేకమై యున్నట్లు అనుభవించును. (బ్రహ్మను నిట్లు పొంది 
నప్పు డతని కామము అన్నియు పూర్ణములగును, అప్పుదే యతనినుండి 

నలు వెలుపడును, అవియే వామదేపునినామముతో [పసంగమున 


zt 
Chg 
ఈూ తా. 
(©) 
es 

శని 


ల్లేఖింపబడినవి. జీపుడు స్వభావముతో స్వతః|బ్రహ్మమే యగునెడల 
సీ భావనలన్నియు సరాధార మగును. (బ్రహ్మముచే ఉపనిషత్‌క ర్త చెప్పిం 
చన “అహం (బ్రహ్మాస్మి! అను వాక్యమున నిమిడియున్న స్వారస్య 
మిదియే, 

ఉపనిషత్తులశై లిలో నొకవిలక్షణత చూడసగును. డానివా _స్హవికతను 
దృష్టిపథమున నుంచనిపక్షమున ఆ శైలిలో నిహితమైయున్న గూఢార్డ 
మును (గ్రహింపజాలము, ఉపనిషత్తులలో జీవ (బ్యా క్యమును సూచించు 
వాక్యములు బొత్తిగా లేవనుట నా యభిప్రాయము కాదు. కాని, “అహం 
బ్రహ్మాస్మి” అను నీ వాక్యము మాత్రము _బహ్మముయొక్క యతిశయ 
మహత్తును (ప్రకటించుచున్న దనియే చెప్పనగును, ఇట్టి సందర్భములలో 
ఆపాతతః (పతీయమానములగు నర్థములను (గ్రహించి (శ్రీ శంకరాచార్యులు 
దానిని పోషించుటకు కోటగోడలను నిర్మించి యవి యభేద్యములని యెంచి 
యున్నోరు, కాని ఆ దుర్గములందు వా స్తవముగ నెన్నో గు_ప్పద్వారములు 
తరువబడియేయున్నవి. ఆలోచించుస్వభావముగల విద్వాంసు లాద్వారముల 
మూలమున నంఠరఃప్రవేశ మొనర్చి యథార్థతను గుర్రిపయత్నింతురుగాక! 


Scanned by CamScanner 


౧౭ 


“అయ మాత్మా బహ్మా” అను నీ రెండవ వాక్యముకూడ (బ్రహ్మ 
వర్ణన (ప్రకరణమునుండి (గ్రహింపబడినదియే. కావుననే 'ఈ యాత్మ 
(బహ్మము' అని చెప్పబడినది. జీవాత్మ (బ్రహ్మమనుట కట నెట్టి యాధా 
రము కనిపింపదు. ఇతరములగు త త్వ్వమస్యాది వాక్యముల స్థితియు 
నిట్టిదియే, 


సూత్ర కర్త : 


భారతీయ పరంపర ననుసరించి (బ్రహ్మసూ(త్రములను రచియించిన 
మహర్షి వేదవ్యాసుడు. ఇతడు ద్వాపరాంతమువాడు. ఇతని సాంస్కృతిక 
నామము కష్టద్వైపాయనుడు. బాదరాయణు డనియు నితడు పిలువబడును, 
కొని ఆధునికులు కొంద అతీపరంపర నంగీకరింపకుండుటయు కలదు. 
ఇందులకు కారణము ఈ (బ్రహ్మాసూత్రములకు శ్రీ శంకరాచార్యులు 
(వ్రాసిన భాష్య మనదగును, (శ్రీ'శంకరాచార్యు లీసూత్రముల నాధారముగ 
(గహించి తన భాష్యమునందు బౌద్ధ జై న దర్శనములను (ప్రత్యాఖ్యానము చేసి 
యున్నారు. బౌద్ద జైన దర్శనములు వేదవ్యాసునకు తదుపరి వేలకొలది 
సంవత్సరములు గడచిన తరువాత వెలసినవి. కావున వేదవ్యాసుడు తన 
- కాలమందు బౌద్దజై న దర్శనముల (ప్రత్యాఖ్యానము చేయుట సంభవ మెట్లు 
కాగలదు ? కావున ఈ [దబ్రహ్మసూత్రములను రచియించినవాడు 
వేదవ్యాసుడు కా డనవలయును. బౌద్ధ జైన దర్శన రచనానంతరమున 
బాదరాయణు డను ' నామము గల మరియొక వ్యక్తి యీ సూత్రములను 
రచించినా డనవలసివచ్చును. లేదా శ్రీ శంకరా చార్యులు సూ(త్రకారుని 
భావనల ననుసరింపక ఆ యా సూశత్రముల భాష్యమునందు స్వయముగా 
నేదోయొక వీధముగ (ప్రసక్రిని కల్పించి బౌద్ధ జై నదర్శనముల (ప్రత్యా 
ఖ్యానము చేసియండు ననవలయును. ఇంతకుమించి మరియొక విధము 
సంగతము-కాదు. ఆధునికులు. (శ్రీ శంకరాచార్యుల. భాష్యము అసంగత' 


Scanned by CamScanner 


౧౮ 


మనుటకు వెటిచి (ప్రాచీన పరంపరనే యసత్య మనుచున్నారు ద్వాపరాంశ్ర 
కాలపు వ్యాసుడు (బ్రహ్మసూ(త్రములకు క ర్వకాదని వారి యభిప్రాయన్లు, 
కాని వారి యీ వాద మంత సముచితము' కాదు. : కారణ మేమన శంకరా 
చార్యులు తమ శారీరక భాష్యమునందు రెండుతావులతో ఉపనర్గుని నావు 
మును స్మరించియున్నారు. ఉపవర్దుడు రై మిని సూత్రములకును, (బ్రహ్మ 
సూ త్రములకును భాష్యము (వ్రాసినట్లు హు మగుచున్నది, ఆధుని 
ఉపవర్దుని అష్టాధ్యాయ సూ(త్రకరయగు పాణిని మహర్షికి సమకారికృడ్రని 
యోచించుచున్నారు. పాణినికి గురువు నర్దుడనియు, నతని తమ్ముడు ఉప 
వర్పుడ నియు' చెప్పుదురు, వ్యాకరణళా స్రనిష్టాతలు పాణినిమహ రిని 
భారతయుద్దానంతరము మూడుపందల సంవత్సరములనాటివాడుగా నిర్ణ 
యించుడున్నారు. ఇట్లు ఉపవర్డునిచే భాష్యము (వాయబడిన ట్రహ్మసూ శ్ర 
ములు బౌద్ధజైన దర్శనముల యనంతరము (వాయబడినవనియు న! 
రచయిత బాదరాయణుడు భారతయ్గ్ణుద్ధమునాటి వ్యాసుడు కొక మరియొక గ్ర 
యుండుననియు నూహించుట సంగతము కాదు, 


కులు 


ఇంతేకాక బోధాయన 
వృత్తి ననుసరించి ఉపవర్గుడు దిహ్మసూ(త్రములకు భాష్యము వ్రాసి 
యున్నాడు, ఈ విషయము “(ప్రపంచహృదయి నామక (గంథము చూచిన 
బోధపడును, (ప్రపంచహృదయనామక (గ్రంథముయొక్క ఉపాంగ ప్రకరణ 
మున “.... తస్య వింశ త్యధ్యాయ నిబద్దస్య మీమాంసా శాస్త్రస్య కృత 
కోటి నామధేయం భాష్యం బోధాయనేన కృతమ్‌ తద్‌(గ్రంథ చాహుల్యార్‌ 
ఉ పేక్యు కించిత్‌ సంక్షీ ప్తమ్‌ ఉపవర్షిణ కృతమ్‌” ఇరువది యధ్యాయము 
లతో కూడిన మీమాంసాళా స్ర్రమునకు (పూర్వో త్తర మీమాంసలకు ) 
“శతకోటి యను పేరుగల భాష్యమును బోధాయనుడు రచించియున్నాడు, 
ఆయ్యది విస్తారముగ నుండుటచే దాని నుపేకించి సంకి ప్తమైన భాష్య 


మును ఉపవర్షుడు రచించినాడు, అని యున్నది. ఇట్లు ఉసవర్షుడు టోధా 
యనునకు తదుపరి కొలదికాలమువా డనుట నిస్సం దిగ్గము, కొవున 


Scanned by CamScanner 


OF 


ఉపవర్ష(గ్రథితభాష్యో పేతములగు (బ్రహ్మసూ త్రములను రచియించిన వ్యాన 
మహర్షి - బాదరాయణుడు బౌద్ధదర్శనములు రచించినకొలమునకు తరు 
వాతినాడని యూహించు నాధునికుల యభిప్రాయము ఆదరణీయము కాదు, 
నాయీ తెలుగు వ్యాఖ్యానము : 

(బహ్మసూ(త్రములకు శంకరాద్యాచార్యుల భాష్యములు నంన్కృతో 
మున నెన్నియో యుపలబ్ధము "లగుచునే యున్నవి. శంకరాచార్యులకు 
తరువాతివారైన రామానుజులు, మధ్వాచార్యులు మున్నగు వైష్ణవ మతాను 
వర్తులు కొలది భేదములతో శంకరభాష్యమునే యనుసరించి (బ్రహ్మసూ శ్ర 
ములకు భాష్యములు (వ్రాసియున్నారు. ఆ భాష్యములకు వ్యాఖ్యలు నెన్నియో 
యున్నవి. శంకరాచార్యులు (వ్రాసిన భాష్యములకు సాం(ప్రదాయకులు' 
కొందలు తెలుగున అనువాదములు చేసియున్నారు. ఇట్లు (బ్రహ్మసూత్ర 
ములకు భాష్యములు, అనువాదములు నెన్నియో యుండగా తెలుగున 
నేనొక వ్యాఖ్యానము (వ్రాయుట్లలో (ప్రయోజన మేముండగలదు ? అను 
(ప్రశ్నము పాఠకులకు కలుగకపోదు, పెన చెప్పిన భాష్యములు, వాని 
యనుకరణములు నన్నియు అద్వైత విశిష్టాద్వెతాది సం(ప్రదాయములకు 
. సంబంధించియున్నవి. వానిలో సం(ప్రదాయవాదమే కనిపించును, ఆయ్యవి 
సర్వధా సూ(త్రకారునివాదమును |ప్రతిపాదించునని చెప్పనలవి కాదు. సూత్ర 
కర్త వ్యాసమహర్షి వేదవిదుడు. వేదసిద్ధాంతములను (ప్రతిపాదించుటకే 
సూత్రములను రచియించి యుండుననుట యసత్యముకాదు. ఉపనిషద్వాక్య 
ముల నన్వయించుట కీ సూత్రములను రచియించియుండునని యెంచినను 
స్వతః (ప్రమాణములకు అనుకూలముగా నే యుపనిషదర్ధ్హములను ' (ప్రతిపా 
దించుచు వానిని మహర్షి సమన్వయించి యుండుననుట నిస్సంశయము, 
కావున సంప్రదాయ వాదములకు సూత్రము లాధారముగా నుండనేరవు, 
ఇట్టి యాళయమును మనస్సున నిడుకొని నే నీ వ్యాథ్యానమును తెలుగున 
(వాయ సమకట్టితిని, 


Scanned by CamScanner 


అధ” 


వేదసిద్ధాంతముల సనుసరించు నా యీ వివరణమునకు “అంగాి 
వైదిక వ్యాఖ్యానమని నామకరణము చేసియున్నాను. నాయీ రచనకు 
స్వ. హరిపసొదస్వామి (వై దికముని ) వారిచే [బహ్మసూ(త్రములకు 
సంస్కృతమున [వ్రాయబడిన వై దికవృ్తి, -_ వేదరత్న, విద్యాభాస్కర, 
విద్యావాచస్పతి (ప్రభృత్యుపా ధ్యలంకతులగు ఉదయవీరశా స్రి గారిచే 
హిండీభాషలో (వ్రాయబడిన “విద్యోదయి భాష్యము ఎంతగానో తోడ్పడి 
నవి. ఉపర్యు క భాష్యక ర్శలకు కృత జ్ఞతాపూర్వక వందన సహస్రములు, 
నా యీ వ్యాఖ్యానము ఏదోయొక భాష్యమునకు అనువాదము కాదు, పూర్ణ 
ముగ స్వతంత్ర థాస్యమును కాదు. పై గ్రంథముల సహాయముతో 
తెలుగు చదువువారికి (బ్రహ్మసూత్రములు (ప్రతిపాదించు వైదిక సిద్ధాంత 
ములు సులభముగా బోధపడుటకు వీలుగా సూ(త్రపదముల కర్ణము, వానికి 
వివరణము (వాసియున్నాను, 

ఇస్తే నేను న్యాయ వై శేషికములకు, సాంఖ్య యోగములకును 
వ్యాఖ్యానము (ద్రాసియున్నాను. తెలుగు పాఠకులు, సంస్కృతమున విశే 
షముగా పరిశమచేయనివారు నాయీ వ్యాఖ్యానములను చదివి దార్శనిక 
విషయములను కొంతవరకు తెలిసికొనగలరని విశ్వసించుచున్నాడ, 


సూ(త్ర(ప్రతిపాద్య విషయములు ; 

ఈదర్శనమునందు నాలుగు అధ్యాయములు, (ప్రతి అధ్యాయమునకు 
నాలుగు పొదములును ఉన్నవి, సూ(త్రములసంఖ్య ౫౫౫. (ప్రథమాధ్యాయ 
మునందు (_బన్మాము జగదుత్చ ల్సి సతి లయములకు క ర యనియు, 
సచ్చిదానంద స్వరూపము కలది యనియు సర్వాంతర్యామి, సర్వా 
ధారము, సర్వనియంత, అపరిణామియు నై యున్నచనియు నిరూపింప 


Scanned by CamScanner 


౨౧ 


డ్వితీయాధ్యాయమునందు పై విషయము స్మృతి విరుద్దము కొక 
పోవుటయే కాక తర్కసిద్ధమని వివరింపబడినది, ఈ యధ్యాయమునందలి 
చివరి రెండుపాదములందు భూతములయు, ఇం(ద్రియములయు ఉత్పత్తి, 
వానిని బోధించు వాక్యములలలోని పరస్పర విరోధ పరిహారము పర్షింప 


బడినవి, 


ఆ తృతీయాధ్యాయమునందలి (ప్రథమ ద్వితీయ పాదములలో జీవుని 
గతి, స్వప్నాద్యవస్లలు కర్మానుగుణముగ నీశ్వరునిచే ఫలప్రా పి కలిగింప 
శయన క్‌ యక జ నాలుగు క వివిధములగు 
ఉపాసనలు, (బ్రహ్మ జ్ఞానమున మోక్ష ప్రా ప్తి వర్షి ఇపబిడినవి, సంసారమున 
జీవునకు కలుగు గమనాగమనములు (ఆవాగమనము), అంతమున (బ్రహ్మ 
జ్రానప్రాప్తి, దాని కవసరములగు సాధన సంప త్తియు నీ యధ్యాయమున 
చర్చింపబడినవి. 


నాల్గవ యధ్యాయమునందు (బ్రహ్మ జ్ఞానమునకు వలయు సాధన 
ముల నభ్యసించుట, దేవ - పితృయానములు, మోక్షప్రా ప్తి, దాని స్వరూప 
నిరూపణము వివరింపబడినవి. ఇట్లు (బహ్మస్వరూపము నెరిగి శాస్త్రవిహిత 
సాధనముల ననుష్టించి (బ్రహ్మమును సాక్షొత్కరింపజేసికొనుటయే యీ 
శాస్త్రమునకు ముఖ్యలక్ష్యము,. 
కృత డ్డి తః 
నేను (బ్రహ్మసూత్రములకు- వై దికముగా వ్యాఖ్యానము ,[వ్రాయ 
నారంభించి దాదాపు ఒక దశాబ్దకాలము గతించినది, రెండు అధ్యాయము 
లకు వ్యాఖ్యానము (వ్రాసినతదుపరి,. ఉపనిషత్తులకు వ్యాఖ్యానము (వ్రాసిన 
తరువాత సూత్రవ్యాఖ్యానము (వ్రాయుట మంచిదని తోచినది, అంతట 
నావ్యాఖ్యానము న'ప్తే విడిచి, ఉపనిషత్తులకు వ్యాఖ్యానమువాయ నారంభించి 
తిని ఈశ, కేన, కఠ, ముండక, మాండూక్య, (ప్రశ్న, ఐతరేయ, తె త్తి 
mr సాటి 


Scanned by CamScanner 


౨౨ 


రీయ, శ్వేతాశ్వతరోపనిషత్తులకు తొమ్మిదింటికి తెలుగున టీకాఠాత్పర్యము 
లను(వాస్‌ వానిని (ప్రకటింపగలిగితిని, వీనితో పాటు భగవద్‌ గీతకును వై దిక 
వ్యాఖ్యాన మొకటి తెలుగున (వ్రాసి ము[దింపదేసితిని. అటుపైన మరల 
(బహ్మసూతములకు-పూర్వము [వ్రాయగా మిగిలిన వానికి ద్యాఖ్యానము 
(వాసి ముగించి యొక సంవత్సర కాలము గడచుచున్నది. ఇ్వాన్నదో 
పది సంవత్సరములకు పూర్వము ఉదయించిన సంకల్పమున కొకరూసము 
నిచ్చి పాఠకుల కందజేయుభాగ్యము నేటికి కల్గినది, నో సంకల్పముతెలియ 
టయే తడవుగా శిష్యకల్పులు నా స్నేహమునకు మిక్కిలి పాత్రులు 
(శ్రీమంతులు నై న (శ్రీయత (గంధి కామరాజుగ్గారు (పూర్ణా పిక్చర్సు మేనే 
జింగ్‌ డై రెక్లరు) ఈ (గ్రంథమును ముదదించి, పాఠకలోకమున కందిం 
చుట కనువగు (ద్రవ్యసహాయమొనర్చి, ఆంధ్ర పాఠకలో కమునకు చేసిన 
యుపకృతి నేమని' కొనియాడ వలయునో తోచకున్నది. శ్రయత 
కామరాజుగారికి, వారి కుటుంబమునకు నే నెంతయు కృతజ్ఞుడను, 
(శీకామరా జు తండ్రిగారు - స్వ. మంగరాజుగారు నన్నెంతగానో 
ఆదరించుచుండెడివారు. గురుతుల్యులుగా నెంచుచుండెడివారు. వైదిక 
ధర్మ(ప్రచారమున వారికి గల (శద్ధాసక్తులు వర్హనాతీతములు, 
విశాఖపట్టణమున వేదధర్మ(ప్రచారార్థము మిక్కిలి తోడ్పడుచుందెడివారు. 
వారు నాయెడ చూపు ఆదరభావమును పురస్కరించుకొనియే వారి కుమా 
రులు |శీయుత కామరాజు, (శ్రీయుత (బహ్మాజీ, స్వ, మంగరాజుగారి పెద్ద 
మనుమడు బాప్‌జీ (ప్రభృతు లెల్లరు నన్ను గోరవించుచు నాచేయు కార్య 
ములకు చేయూత నిచ్చుట కెప్పుడు సన్నద్దులుగా నుందురు. కావున నేను 
వీరియపకృతి నెన్నడును మరువజాలను. 


ఇక నా రచనల నన్ని'ంటిని ముఖ్యముగా రెండు మూడు సంవత్సర 
ములనుండి చక్క-గా ము[దింపజేసి చదువరుల కందజేయు మిత్రుడు డీ 
జాస్తి వేంకట నరసింహారావు' (ఉభయధ్లాషా[ప్రవీణ) గారిని గురించి 


Scanned by CamScanner 


౨3 


నే నేమి వ్రాయగలను, వారు నా (వ్రాతలో గల (ప్రమాదములను సరిచేయ 
టకును, ము(ద్రణదోషములను దిద్దుటకును, గ్రంథములు చూడముచ్చటగా 
నుండునట్లు రూపొందించుటకును జేయు (శమ యింతయని చెప్పజాలను, 
నరసింహారావుగారిని చూచిన, వారెంతో బలహీనులుగా కన్చింతురు,ఇండ 
కష్టము చేయగలరా? యనియు సందేహము కలుగకపోదు, వారిక్‌ కుటుంబ 
భారమును పంచుకొను సహధర్మచారిణి గతించి కొన్నిసంవత్సరము లైనది. 
అప్పటినుండి సంతానమును పోషించుకొనుచు, . గృహనిర్వహణకార్యము 
స్వయముగా నిర్వ ర్రించుకొనుచు, ఆరికవ్యవహోరములను 'చక్కదిదు 
అటి @® (a) 
కొనుచు నాగంథము[దణొదుల కిన్ని విధములై న తోడ్పాటు నొసంగు 
చున్నారు. వారిబహుముఖ(ప్రజనే కాక. ఓపికను, ధర్మాస కిని మెచ్చుకొనక 
(= | ఆలి 
తప్పదు. నాకు వీరుచేయు సహకారము నిర్వ్యాజము; ఫలా పేక్షొరహితము, 
ఇట్టి మిత్రులకు సదా (శ్రేయస్సు నభిలషించుటయే కాక  హార్డికధన్యవాద 
ముల నందజియుచున్నాను, 
పాఠకలోకము మా (గ్రంథములను చదివి గుణములను (గ్రహించిన 
నా పరిశ్రమ సఫలమగును. 


గుంటూరు బుధ విదేయడు 
28.1270. | గోన బే;న్‌ 


Scanned by CamScanner 


విదుర; విభాగము 


విషయము అధికరణము పుట 
(పథమాధ్యాయము 
పథమ పాదము : 
దహ్మ లశణము (ప. అధి. ౧ 
ఆనందమయము (దిహ్మము ద్వి. అ, గతి 
సర్వ భూతాంతస్థము (బ్రహ్మము తృ, అ, ౭౧ 
వ్యాపకము (బహ్మము చ, అ, 8౭౫ 
స్వయంజ్యోతి (బ్రహ్మము సం, అ, ౮౦ 
(పాజాత్మకము (బ్రహ్మము ష, అ, ౯౧ 
ద్వితీయ పాదము : 
(దిహ్మము సరమాత్మటో ధకము (ప, అ. ౧౦౩ 
సర్వభూతలయకారుడు - అత్తా - పరమాత్మ ద్వి. ఆ, ౧౧౯ 
హృదయాంతర్వ ర్తులు జీవాత్మపరమాత్మలు తృ.అ. ౧౨౨ 
అత్యంత పురుషుడు పరమాత్మ చ, అ, ౧౨౭ 
అంతర్యామి పరమాత్మ పం.అ, ౧౩౫ 
భూతయోని, అక్షరము - పరమాత్మ ష, అ, ౧౪౧ 
వై శ్వానరుడు పరమాత్మ స, అ, ౧౫౧ 
తృతీయ పాదము : 
ద్యుభ్వ్యాయతనము (బ్రహ్మము (ప. అ, ౧౬౭ 
భూమ పరమాత్మ : ద్వి. అ. ౧౭౮ 
అకిరము పరమాత్మ తృ, అ, ౧౮౮ 
పురుషుడు పరమాత్మ చ. అ, ౧౯౩ 
దహరాకాశము పరబ్రహ్మము సం, అ, ౧౯౫ 


Scanned by CamScanner 


DA 


అంగుష్టమా (తుడు పరమాత్మ ష, అ ౨౦౫ 
వేదము లీశ్వరీయములు స, అ ౨౦౯ 
వేద సఠనాధికొారము అ, అ ౨౧౪ 
(ప్రాణము పరమాత్మ న. అ, ౨38 
జ్యోతి పరబ్రహ్మము ద, అ. ౨8౪ 
ఆకాశము పరబ్రహ్మము ఏ, ద, 'ఆ ౨౩ ౪ 
జీవ(బహ్మలు భిన్నులు ద్వా. ద, ఆ, ౨9౬ 
చతుర్థ పాదము | 
జగజ్జన్మాదులకు (ప్రకృతి స్వతంత్ర 
కారణము కాదు, (ప, అ, ౨౪౭ 
సరమాత్మయే జగత్కారము ద్వి. అ, ౨౬౪ 
జగతీ (స్రష్ట పరమాత్మయే తృ. అ, ౨౭౦ 
(ప్రకృతిసహిత తరమాత్మ జగత్య్కారణము చ, ఆ, ౨౭ ౫ 
ద్వితీయాధ్యాయము 
(పథమ పాదము ; 
(బహ్మము జగత్కారణమనుట (కుతి 
విరుద్దము కాదు. (ప్ర, అ, ౨౮కి 
జగదుపాదాన కారణము పృకృ్ళతి కాదా ? ద్వి. అ, ౨౮౯ 
జగదుపాదానకొరణము అసత్‌ (ప్రకృతి 
యగునా ? తృ, అ, ౨౯ 
(దిహ్మముసం దహితకరణ దోషటప్రసక్తి చ. అ, 8౧౧ 
దిఇితీయ పాదము : 
| (ప్రకృతి జగజ్జన్యాదులకు స్వతం(త్రకారణము 
కొజాలదు. (స.అ 330 


Scanned by CamScanner 


Dt 


పరనూణువులు జగబ్జన్మాదులకు స్వరంత్ర 


కారణము కోడొలవు, ద్వి. ఆ 38౯ 
స్కంధ, పరమాణు, సముదాయమువలనను 

సృష్టి కావేరదు. తృ. అ. ava 
విజ్ఞానవాది మత (తణికవాద) నిరసనము చ, అ, 8౫౯ా 
అనేకాంతవాద  నిరసనము పం, అ, తజ ౪ 
సొకారేశ్వరవాద నిరసనము ష, అ, 8౭8 
జీవోత్స త్తివాద నిరసనము స, అ, 'త8౬ 

తృతీయ పాదము : 

భూతోత్ప త్తి క్రమము (ప్ర. అ 8౮౦ 
భూత [ప్రళయ [క్రమము ద్వి. అ, తిం 
జీవ డుత్చ త్తివినాశములు లేనివాడు, 

డానస్మరూపుడు. త్స, అ, కెణా౨ 
జీవాత్మ spn ఖ్‌. అ. ౩౯8 
బుద్ధిసత్వము జీవునకు సహకారి పం. అ, ౪౦౨ 
జీవుడు కర్త ష. అ, ౪౧౧ 
పర(బ్రహ్మ_పేరితు డయ్యు జీపుడు స్వతం 

(తుర్డె కర్మల నాచరించును. స, 'అ, ౪౧౭ 
జీవేశ్వరుల సంబంధము అ, అ, ౪.౨౩ 
జీవుడు విభువు కాడు, న, అ, ౪౩౧ 

చతుర్ధ పాదము :' 

ఇ౦(దియము లుత్సన్నములు (ప. అ, ౪౩౩ 
సూత్మ భూతోత్స త్తి ద్వి. అ, ౪౪౦ 
ముఖ్య ప్రాజోత్స త్తి తృ, ఆ, ౪౪౧ 
సూత్ము శరీరోత్స త్తి చ, అ, vue 


Scanned by CamScanner 


౨౩ 


ఇం(దియములు దేవతాధిష్టితములు పం, అ, 
ఇంద్రియములు జీవాత్మకు భోగసాధనములు ష, అ, 
ఇం(దీయముల నామ సార్థక్యము స. అ, 
స్థూల శరీరోత్స త్రి అ, అ, 
తృతీయాధ్యాయము 
(పథమ పాదము : 
సూక్ష్మిదేహయు కృుడై జీవుడు పరలోకమున 
'కేగును. (ప్ర, అ. 
సంచిత కర్మాశయములతో జీవుడు మర్త్య 3 
లోకమునకు తిరిగి వచ్చును, ద్వి, ఆ 


ఇష్టానిష్టాది కర్మము లొనర్చువా రిరువురు 

సగం ద్రలోకమున శకేగుదురు. (పూ.ప తృ, అ. 
అనిష్టాది కర్మకారులకు చం(ద్రలోక 

గమనము లేదు. చ, అ, 
చం(ద్రలోకమున కేగిన జీవులు కర్మఫలభోగా 


నంతరము తిరిగి పృథివి కరుదెంచువిధము సం, ఆ, 


ద్వితీయ పాదము : 

జీవుని స్వప్నావస్థ (ప, అ 
జీవుని సుషుప్త్యువస్థ ద్వి. అ 
జీవుని మూర్భావస్థ తృ. అ. 
స్వప్నాద్యవస్థలు పరమాత్మకు లేవు, చ, అ, 
ప్రపంచముకం౦'టి సరము - సూక్ష్మమగు 

(బహ్మము కలదు. సం, అ, 
(బహ్మమునకు మించి పరతత్త్వ మింకొకట 

లేదు, ష, అ, 
(బ్రహ్మ మే కర్యఫల(ప్రదాత స, అ, 


౪౯౪౮ 
౪౫౦ 
౪౫0౧ 


౪౫౪ 


౮౫౯ 


౪౬౮ 


౫౧౮ 


౨8 


Scanned by CamScanner 


౨౮ 


తృతీయ పాదము : 

(శ్రుత్యుపనిషత్తులం దెల్లెడల (బ్రహ్మమే 

ఉపాస్యముగ టోధింపబడినది, (ప. అ, ౫-౨౮ 
ఉపాసనలో భేదము లేనందున గుణోప 

సంహారము ద్వి. అ, ౫౩౪ 
ఒకచో వర్షింపబడి అన్యత్ర (గ్రహింపబడు 

(బహ్మగుణములు, తృ, అ, ౫1౪౩ 
సకలపదార్థపరత్వము (బహో్కోపాసనలో 
_ సం(గహింపబడునా? చ, అ, ౫౪ ౫ 
ఉపాసనయందు సం(గహింపదగిన 

మరికొన్ని గుణములు, పం, అ. ౫౪౭ 
ఉపాసనయందు (గ్రహింపగూడని గుణములు ష, అ, ౫౫౯ 
ఉపాసనాఫలమగు ము క్తి - (బహ్మసాక్షొత్తా 

రము - విషయమున విచారణ స, అ, ౫౬౧ 
దేవయాన గతి విచారణ అ, అ. ౫ ౬౮ 
ము క్తి కాలము న, అ. ౫౭౨ 
గుణోపసంహారము ( శేషము) ద. అ, ౫౭౪ 
(బ్రహ్మము నుపాసించు స్థలము ఏ, ద అ ౫౭౭ 
ఉపాసనలందు విశేషముగ (గ్రహింపదగిన 

గుణములు, ద్వా. ద. అ, ౫౮౧ 
ఉపాసనా ఫలము త్ర. దం, అ, ౫౮౬ 
పునః ఉపాసనావిషయక చర్చ చ, ద, అ, ౬౦౦ 
కామ్యోపాననలందలి వ్యవస్థ పం, ద, అ, ౬౦౫ 

చతుర్ధ పాదము : 

మోక్షప్రాప్తికి జానము స్వతంత్ర 

సాషెర్‌ = సోధనము. (ప్ర, అ. ౬౧౩ 


Scanned by CamScanner 


శ్‌ 


ఊర్థ్వ రేతస్కులకు సంన్యాసా(శ్రమ (జ్ఞాన 
నిష) విధివలన జ్రానము కర్మాంగము 
కానేరదు. మోక్షప్రాప్తికి స్వతంత్ర 


సాధనమగును, ద్వి. అ, ౬-౨౮ 
జానోత్స త్తికి కర్మాదు లపేక్షీతములు. తృ, అ, ౬౭౬ 
రో అటి 
క్షానికి ఆహార నియమము చ. అ, ౬౩౯ 
ఉపాసకునకు ఆ(శమకర్రవ్యకర్మల 

యనుష్టానము పం. అ, ౬ ౪ 
ఉ త్తగాాశమముసుండి పూర్వాాశమమునకు 

మరలుట తగదు, ష, అ. ౬౪౮ 


పతితులై న ఊర్ధ్వ ధేతస్కు లకు 


(ప్రాయశ్చిత్తము కలదా ? స, అ ౬౫౦ 
ఉపాసనాంగకర్మల నుపాసకుడగు యజమాను 

డాచరింపవలెనా ? బుత్విజు లాచరింప 

వలెనా ? అ, అ, AY 
జ్ఞాన ప్రా పికి సాధనాంతరములు న, అ, ౬.౫ ౬ 
జ్ఞానసాధనముల యాచరణము ద. అ, ౬౬౦ 

చతుర్థాధ్యాయము 
(ప్రథమ పాదము : 

నిదిధ్యాసన విషయము (ప, అ, అలుక 
నిదిధ్యాసన మభ్యసించువిధము, దానివలన 

జ్ఞానోత్స త్తి, ద్వి, అ, ౬.౬౮ 
జ్ఞానాగ్ని వలన సంచితకర్మవినాశము తృ, అ, ౬8౧ 
భోగముతో (ప్రారబ్దకర్మనాశము, శరీర 

సతనముతో విదేహము క్తి. చ, అ, ఒరి 2 


_ Scanned by CamScanner 


ఏం 


ద్వితీయ సాదము : 
జీవు డిండ్రియములతో గూడి దేహమునుండి 
యు(త్క_మించును. (ప్ర. అ, ౬.౭౮ 
ఉ[క్క-మించిన జీవు దెచటికి వెళ్ళును ? ద్వి. అ, ౬౮౧ 
ఉ(త్ర్రమణగతి ఉపాసకుల కేనో ? ఇతరులకు 
నుండునా ? తృ, అ, e౬౮౪ 
సూక్కుళశరీర మాత్మ కెప్పటివర కుండును ? చ. అ. ౬౮౫ 
మోక్షసర్యంతము సూక్ష్ముశరీరము జీవుని 
విడువదు. పం, అ, ౬ఒల౮ాలా 
వాగాదీం(ద్రియములకు మనస్సు మున్నగు 
వానియందు సంప త్తి- లయము కలుగును, ష. అ, ౬ఒ౯ాం 
ఉపాసకులకు నితరులకు నుత్కమణ 
గతిలో గల విశేషము, స, అ, ౬.౯౩ 
ద్రిహ్మజ్ఞాని దేనిననుసరించి (బ్రహ్మను 
(పాపించును ? అ, అ, లా 
తృతీయ పాదము : 
అర్చిరాది (దేవయాన) మార్గ(క్రమము, | 
ఆర్చిరాదుల వివరణము, (ప. ఆ, ౭౦౦ 
ఉపాసకుని గంతవ్యము, ద్వి. 'ఆ 80౯ 
చకుర్ణ పాదము : 
ము_క్తియందు జీవునిస్థితి, (ప్ర, అ. సంస 
సంకల్పవి శేషమున ము క్రజీవుని 
కామచారానుభూతి, ద్వి, అ, కవత 


జీవన్ము కుని యనుభూతి, తృ, అ, 8౨8 


"త్ర 


Scanned by CamScanner 


ఓ౩మ్‌ 


పెదాంత దర్శ నన 
ప్రథమాధ్యాయము 
పథమ పాదము 
(పథమాధికరణము 


సాంఖ్య, యోగ, న్యాయ, వై శేషిక దక్శిగయులందు ప్రకృతి, 
దానీ కార్యజాత మైన మహా శమ 5 వర్ణింపబడినది, మరియు జీపులు, 
జీవులకు ((ప్రాకృతికములయిన్ర) మప za me గల ధేదము 
లును వివరింపబడినవి. ఇంకను (ప్రకృతి సద చేకమువలన కలుగు 
ఫలము, దానికి వలయు సాధనములును ల! వర్తింపజడియుండుట 
చూడనగును. ఈ శాస్త్రమునందు మోత్తమునకు ముఖ 
జ్ఞానము విపులముగ వర్షింసదలచి న్యాసము హార్షి పథదుసూ(శ్రముసు 


న్నా 
రచియించుచున్నాడు. 
అథాతో (బహ్మజిజ్హానా ౧-౧-౧ 
2 
అథ = (వివేకము, సైరాగ్యము, శదుదడదూడి షట్కుసంస త్తి, 


ముముక్ష - అను సాధనచతుష్టయడు సంపాడించిగ) తదుపరి ఆతః= 
(బ్రహ్మజ్ఞానము మోక్షమునకు ముఖ్యసాభనమైనందువలన్క (బ్రహ్మ 
జిజ్ఞాసా= బ్రహ్మను సాక్షాత్క-రింపడేసికొగవలయునగెడి కోరిక కలుగును, 

సంస్కృతభాషయందు “అథ' శబ్దమునకు (ఆనంతరను) రఠరరువాత, 
అధికారము (విషయము, మంగళడూ, (ప్రశ్నము, వికల్చము నను 
ననేకొర్థములు కలవు. కొన్సీ ఈసు కు “అథ 
సూత్ర మనంత మనియే యకిము 


శబముసరు 
రష: 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


(బహ్మజిజ్ఞాస యన (బ్రహ్మను సాక్షొత్క_రింపజేసికొనవలయు నను 
కోరిక, అట్టి కోరిక ఈ శాస్త్రమున కధికారము కాజాలదు, అధికార మన 
శాస్త్ర ప్రతిపాద్యవిషయము (540)601 Matter). అనగా శాస్త్రముద్వారా 
(గ్రంథకర్త జోధింపదలచిన విషయము, “అథి శబ్దమున కీసూ(త్రమునందు 
(్రహ్మజిజ్ఞాసతో సంబంధ మున్నది. కావున నయ్యదే విషయ (అధికార) 
మని చెప్ప వీలుకాదు. (హ్మజిజ్ఞాస శాస్త్రమున కధికారము (విష 
యము) గా నున్న పశ్షమున నథశళబ్దము అధికారార్థక మయ్యెడిదని భావము, 
ఈ సూ(త్రమునందలి (బహ్మశబ్దము తరువాతి సూ త్రములం దన్వయింప 
బడును, అందువలన (బ్రహ్మ మీ శాస్త్రమునకు విషయమని నుడువ 
వీలగును; కాని (ద్రహ్మ శబ్దమునకు “అథి శబ్దముతో సంబంధము కల్చింప 
వలనుపడదు. -కొరణ మేమన ' (బ్రహ్మ 'శద్దిము “జిజ్ఞాస 'శబ్దిమునకు విశేష 
ణముగా (బ్రియోగింపబడినది. బ్రహ్మజిజ్ఞాన సమ స్తపదము, అందు (భిహ్మ 
విశేషణము, జిజ్ఞాస విశేష్యము. విశేషణము అ(ప్రధానము, విశేష్యము 
(ప్రధానము నగును. సమాసమున న(ప్రధానముగ '(బ్రయోగింపబడినందున 
(బ్రహ్మపదము విషయపరమైనను అథ శబ్దముతో సందింధింప వలను 
పడదు. కొవున నథ శబ్దమున కీ సూత్రమునందు అధికారము (విషయము) 
అర్థము కానేరదని భావము, 

అథ శబ్దమున కిట మంగళార్థము కల్ఫించుటకును వీలులేదు. అథ 
శబ్దమునకు మంగళము వాచ్య మని యెక్కడను (ప్రసిద్ధి లేకుండుటయే 
యిందులకు కారణము. అ (ప్రసిద్ధమైన యర్థమును కల్పించుట న్యాయమును 
కాదు. అథ శబ్దమును వినుట మంగళకరము కావచ్చును; కాని, మంగళము 
శబ్దార్థము కొదు. శబ్దార్రము కాని మంగళము వాక్యార్థమున నన్వయింస 
జనదు. మంగళము అథ శబ్దమున కర్థముగా నెంచి వాక్యార్థమున సమన్వ | 
యింస యత్నించినచో (బ్రహ్మజిజ్ఞాన మంగళము (శుభము) అనికదా | 


Scanned by CamScanner 


(పథమాధ్యాయము- (ప్ర. పా, 3 


యర్ధమగును ? అట్లయిన సీ సూత్రము డ్రశంసాబోధకమై కేనల ముక 
వాద మగును, కౌబట్టి యిడియును పొసగదు, 

అథ శబ్దము (ప్రళ్నార్థక వ మనుటకును వలనుపడదు, (ప్రా ర్రకదుగు 
నెడల సమా ధానవచన ముండవలసియుండును. (బ్రహ్మకి కిజ్ఞాస క రవ్యమా? 
అని (ప్రశ్నించిన “అవును_క ర్రవ్యమే పొ అని సమాధాన సుంద, 
అట్టి సమాధానవచన మీ శాస్త్రమున కానరాదు, కావున నథ శబ్దము 
ప్రశ్నార్థక మనుటయు తగదు. 

వికల్ప మనగా ముం దొక సక్షమునుచెప్పి యనంతరము మరియొక 
పక్షమును చెప్పుట, అట్టియెడ “అథ'ళబ్దము ప్రయోగింపబడును. (కి మయ 
మథ శబ్ద ఆనంతర్యవచనో ౭.థాధికారవచనః) “ఈ యథశబ్ద మానంళర్య 
వచనదూ, లేక యధికారవచనమా ? అని యిట్లు ముందొక విషయమును. 
చప్పి తరువాత మరియొక విషయము నారంభించుటయు నిట కానరాదు. 
కాబట్టి వికల్చార్థమునందును “అథ'ళబ్దము (ప్రయోగింపబడలేదు, కాగా 
అనంతర మే యథ శబ్దమున కర్ణము, 

అనంతరము .(తరువాత) (బ్రహ్మ జిజ్ఞాస కలుగునందు మేని. దేని 
యనంతర మని (ప్రశ్న ముదయించును. వేదాధ్యయమున. కనంతరమని 
చెప్పుదుమేని, అది సరికాదు, వేదాధ్యయనము (బ్రహ్మజిజ్ఞాసకు సాధారణ 
కారణమే కాని, అసాధారణకారణము కాదు. వేదాధ్యయనానంతరమున 
నియమముగా వేదవిహితధర్మము లేవో తెలిసికొనవలయు నను కోరిక 
కలుగును, (బ్రహ్మాను తెలిసికొనవలయునను కోరిక కలుగదు. కానన 
నథ శబ్దమునకు చేదాధ్యయనానంతర మని యర్థము చెప్ప వలనుపడదు, 

కర్మావదోధనానంతర మనుటయు పొసగదు, కర్మావటోధము( కర్మ 
జ్రానము కర్మానుష్టానమునకు పురికొల్పును, కాని (బహ్మజిజ్ఞాసకు కాదు, 
కొండొకకార్య మిట్టిదని తెలిసినవాడు దాని నాచరింపబూనును, కాని 
(బహ్మనేల తెలిసికొనగోగును ? కోరడని భానము, 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


కాబట్టి అథ శబ్దమునకు వివేక, వై రాగ్యాది సాధన చతుష్టయ 
సంస త్త్యనంతరమనియే యర్థము చెప్పుదుము, వై రాగ్యాది సాధనసంస త్రి 
దిహ్మ సాషాత్కారమునకు ((బహ్మజిజ్ఞాసకు) సాధన మగుటయే యిందు 
లకు కొరణము, 

“శాంతో దాన ఉపరత స్తితితుః సమాహితో 

భూత్వా౭.2త్మ న్యే వాత్మానం పళ్యతి” బృ. ౪-౪-౨౩ 

“గాంతుడు, దాంతుడు, ఉసరతుడు, తితికుడు, సమాహితుడు నైన 
వాడే తనయ ౦ దు ((ప్రత్యగాత్మయందు) పరమాత్మసాక్షాత్కా-రమును 
బొందును, అను నిట్టి యుపనిషద్వాక్యములవలనను, వివేక, వై రాగ్యాది 
సాధనసంప త్త్యనంతరమే (బ్రహ్మజిజ్ఞాస కలుగునని బోధపడుచున్నది. 

(౧) వివేకము (౨) వైరాగ్యము (9) శమదమాది సంస శ్తి 
(౪) ముముక్ష (మోకేచ్చ్ర అను నీ నాలుగును సాధన చతుష్టయ మన 
బడును, ఇందు (౧) ళశీరము మొదలు (ప్రకృతివరకు గల పదార్దముల 
నుండి జీవాత్మను వేరుగా నెలుగుట, వివేకము, (౨) వివేకమువలన 
ఐహికాముష్మికవిషయములందు తృష్ణ విడనాడుట (శరీరము మొదలు 
(ప్రకృతివరకు గల పదార్థములం దనాస క్త) వైరాగ్యము, (8) వైరాగ్య 
సరిపాకమువలన కలుగు *థమము, దమము, ఉపరతి, తితిక్ష, (కద్ధ, 
సమాధానము నను నారును ళమదమాది సంపత్తి, (౪) మోత్షముకావలయు 
నను కోరిక ముముక్ష (మోకేచ్ళ) యనబడును, 


* మెత్యాది భావనలవలన రాగద్వేషాది చి _త్తీదోవ.ములను నివ ర్థింప 
జేయుట ళమము, బాహేందియములను కల్సితేవ్యాపారములనుండి మర 
ల్చుట దమము, నిషిద్దమల్కు అనిపాతములు, శామ్యములునెన కర్మల 
త్యాగము ఉపరతి, శీతోప్లాదిద్వంద్వ సహనము తితిత్షం గురువుచే చెప్పబడిన 
వాక్యములు, జేద వాక్యములు య థార్భములే యను బు ఖీ (శ్రద్ధ యనబడును, 
నిర్విచార సంప్రజ్ఞాత సమాధి సమాధానము, 

మె శ్రాదిథావనలు, నిర్విచారసం పజ్ఞాతేసమాధి యన నేమో పాఠంజలి 
యోగదగ్భ్గనమ. నకు నావే రచింపబడిన ఆంబా వ్యాఖ్యానమున చూడనగును, 


క! 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము-ప్ర,పా, ౫ 


సూ(త్రమునంవలి “అతః' శబ్దమునకు-' బ్రహ్మజ్ఞానము మోక్షమునకు 
ముఖ్యసాధన మైనందువలన' = అని యర్థము చెప్పబడినది, కౌబిట్టి మోళ్షము 
నకు (బ్రహ్మజ్ఞానమే ముఖ్యకారణ మని తెలియనగును. అమృతత్వఫల 
ప్రాప్తికి బ్రహ్మజ్ఞానము. బ్రహ్మసాక్షాత్కారము తక్క. వెలొందు సాధన 
మవసరము లేదని భావము, ఇందులకు వేదవాక్యములు ఉపనిషద్వాఠ్య 
ములును (ప్రమాణములు. 
౧. “య ఇత్త ద్విదు స్తే ఒమృతత్వ మానకుః" 
బు, ౨౩-౧౮-౨౩ 
“*(బిహ్మము నెరిగినవారు అమృతత్వము నందుదురు, ? 
౨. “అనా ద్యనంతం మహతః పరం (భువం 
నిచాయ్య తం మృత్యుముథా తముచ్య తే” కఠ, ౩-౧౫ 
“అనాది, అనంతము, జగత్మారణమైన (ప్రకృతికంటె 
సూక్ష్మము, (ధ్రువమునై న (బ్రహ్మము నెరిగి - సాక్షాత్కరింప 
జేసికొని మృత్యుముఖమునుండి ముక్తుడగును, ” 
ఇట్లు వేదవాక్యములవలనను, ఉపనిషద్వాక్యములవలనను (బ్రహ్మ 
జ్ఞానమే మోక్షమునకు ముఖ్యసాధన మని స్పష్టము చేయబడినది, 
కాని, వేదమునందు = 
“కుర్వ న్నేవేహ కర్మాణి జిజీవిషే చృతగ్‌ం సమాః 
ఏవం త్వయి నాన్య శేతో ఒస్తిన కర్మ లిప్యతే నరే” య, ౪౦-౨ 
“విహితములై న సత్క-ర్మల నాచరించుచునే జీవితమంతయు గడప 
వలయును. వేదవిహితకర్మల నాచరించుచు జీవితము గడిపిసందువలననే 
నీకు సంసారబంధన ముండదు. బంధనమునుండి తప్పుకొనుటకు మణి 
యొక యుపాయమును లేదు.” 
అని యుపదేశింపబడియున్నందున (బహ్మాజ్ఞానమువలెనే కర్మాను 
షానముసైతము మోక్షమును సాధన మని లెరియుచున్న ది, మరియు 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము. 


“విద్యాం చావిద్యాం చ య స్త ద్వేదోభయగ్‌ం సహ 
అవిద్యయా మృత్యుం తీర్వ్వా విద్యయా ఒమృత మళ్ను తే” 
య; ౪౦-౧౪ 

(విద్యా = జ్ఞానము, అవిద్యా = కర్మ. అమృతం = మోక్షము 
“జ్ఞానకర్మలను తోదడోనెరిగినవాడు కర్మద్వారమున మృత్యువును దాటి, 
శ్రానముద్వారమున మోక్షమును బొందును' అని, ముముకువులకు జ్ఞానకర్మ 
ములసముచ్చయ మావశ్యకమని యిందు స్పష్టముగా బోధింపబడుచున్న ది. 
కౌదిట్టి మోక్షమునకు (బ్రహ్మజ్ఞాన మొక్కటియే ముఖ్యసాధన మనుట యెట్లు 
సంగత మగును ? - అని శంకింపరాదు, 

వేచమునందుకాని, ఉసనిషత్తులంధు కాని (బ్రహ్మజ్ఞానము మోక్షము 
నకు ముఖ్యసాధన మని యుసదేశించినట్లు,యెక్కడను మోక్షమునకు కర్మ 
ముఖ్యసాధన మని. యుపదేశింపబడ లేదు. పైన చూపబడిన వేదవాక్యము 
లందును, ఉపనిషద్వాక్యములందును .కర్మచే మోక్షము కలుగునని చెప్పబడ 
లేదు. “కుర్వన్నే కంల * అను యజుర్వేదమం[్రమునందు 
జీవించినంతవరకు కర్మలను ఫలాపేక్ష లేక యనుష్టించినందువలన సంసా 
రముచే లో ప్తుడుకా డని యపదేశింపబడినది. ఇస్తే “విద్యాంచా విద్యాంచ” 
అను మం|త్రమునందును కర్మఫలము మృత్యుతరణ మనియు, జ్ఞానఫలము 
మోక్ష మనియు వేరువేరుగ చెప్పుటచే. జ్ఞానమే మోక్షమునకు ముఖ్యసాధన 
మని చెప్పబడ్గుట స్పష్టము. కాబట్టి జ్ఞానకర్మల సముచ్చయము (కూడిక) 
మోక్షమునకు ముఖ్యసాధన మనుట యుక్తము కాదు, “అవిద్యయా 
మృత్యుం తీ ర్వా! అను వాక్యమునకు కర్మచే చి త్తమాలిన్యమును తొలగించు 
కొని యని యర్థము. కావున కర్మ చిత్తమాలిన్యమును దూరమొనర్చి 
యాత్మ జ్ఞానమునకు కారణ మగును. ఆత్మజ్ఞానము మోక్షమునకు ముఖ్య 
కారణ మగును. ఇట్లు (బ్రహ్మజ్ఞానమే మోక్షమునకు ముఖ్యసాధనమని 
చెప్పుటలో నెట్టిదోషము నుండ గని భావము, 


. Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము... ప్ర. పొ, ౭ 


బ్రహ్మజిజ్ఞాస - (బ్రహ్మను తెలిసికొనవలయు నను కోరిక- (బ్రహ్మ 
సాక్షాత్కా-రేచ్చ) “బ్రహ్మయొక్క జిజ్ఞాసయని” యిట సమాసమునకు 
విగ్రహము చెప్పుకొందుము, ఇందు(యొక్క) షష్టీవిభ క్రి కర్మార్థమున 
(ప్రయోగింపబడినది, కాబట్టి జిజ్ఞాసింపదగిన వస్తు విట బ్రహ్మ మని తేలు 
చున్నది. (శ్రుతి, ఉపనిషత్‌ వాక్యములను విచారించుట శై. మహర్షి 
సూత్రములను రచించియున్నాడు, అట్టి యుపనిషద్వాక్యములందును 
బహ మే జిజ్ఞాసకుకర గా నుపదేశింపబడినది(“త ది(జి జాసస్వ తద్‌ (దబిహ్మి 
క ఎనక శ్రీ (“త ద్విజిజ్ఞాసస్వ తద (బిహ్మ 
జిజ్ఞాస యన జ్ఞానేచ్చ - తెలిసికోవలె నను కోరిక, ఇందు జ్ఞానము 
మనోవ్యృ త్తి శి యని యెంచరాదు. మనోవ్యృ' త్రి త్రిరూపజ్ఞానమునకు బ్రహ్మము 
విషయము కాదు, అందువలననే 'యంమనోన "వేద బృ.3౩.౭,౨౦.. 
అను నిట్టి ఉపనిషద్వాక్యములందు (బ్రహ్మము : 'మనస్సునకు - “విషయము 
కాదు - మనస్సుచే (బహ్మముతెలియబడదు = అని స్పష్టముగా చెప్పబడినది, 
కాని, 
“మనసై వేద మా _ప్పవ్యమ్‌,” కఠ: ౪.౧౧,, 
“మనసై వాను(ద్రష్టవ్యమ్‌.” బృ, ౪.౪.౧౯. 

“మనస్సుతో నే (బ్రహ్మ పొందదగినది. మనస్సుతో నే చూడతగినది, 
అను నీవాక్యములందు (బ్రహ్మము మనోవిషయముగ చెప్పబడినదికదా | 
అని. యందురేని = 

అట్లు కాదు; ఈవాక్యములందు మనస్సు సాధనముగ వర్షి ంపబడినదే 
కాని మనస్సునకు (బ్రహ్మము విషయ మని కాదు. 
“ఇం(ద్రియేభ్యః పరం మనో! మనసః సత్త్వ ముత్తమమ్‌; 
సత్తా దధి మహానాత్మా। మహతో౭వ్య క్ర ముత్తమమ్‌,” 
“అవ్య కాత్తు సరః పురుషో। వ్యాపకో2 లింగ ఏవ చ। 
యద్‌ జ్ఞాత్వా ముచ్యతే జంతు। రమృతత్వం'చ గచ్చతి.” కఠ, ఇంతలా, 


Scanned by CamScanner 


వేడాంతదర్శనము 


“ఇం(దియనులకంటి మనస్సు సూక్ష్మము. మనస్సుకం"టె బుద్ది, 
డానికంది (పకృతి, ఆంతకం టబ ఆత్మ సూక్ష్మము” అని యిట్లు, ఉపనిషత్‌ 
వాక్యములందు మనస్సు, బుద్ధి మున్నగు ప్రాకృతికపదార్థములకంటె 
ఆక్క ((దివ్మా) యెంతో సూక్ష్మ మని చెవ్పబడియున్నది. అట్టియెడ 
(బ్రహ్మము మనోవిషయము కాజాల దనుట నిక్కు_వము. ఇం|దియములు 
తమతో సన్నికృష్ణము (సంబద్దము) లయిన వస్తువులనే బోధించును: 
అంతరిండ్రియమైన మనస్సుకూడ తనతో సంబద్ధమగు జీవాత్మ నెజుగ 
గలుగును కాని (బ్రహ్మము నెబుగజాలదు. అటులయిన, 

“దృశ్యతే త్వ(గ్ర్యా బుద్దా సూత్మయా సూక్మదర్శిభిః” కఠ, 3-౧౨. 

“సూత్మ్మదర్శులు సూక్మమైన అగ్రిమ బుద్ధిచే చూతురు.” 

ఆను వీయపనిషద్వాక్యమునందు అ(గ్రిమబుద్ధిగా చెప్పబడిన విశిష్ట 
మైన ఛునస్సుతో వే సాక్కదర్శులు (బహ్మమును చూథు రని యెట్లుచెప్ప. 
బడినది? = అని (ప్రశ్నింతురేని 

(బ్రహ్మాసాకెత్కారము మనోనీబంధన మని నుడువుదుము, శాస్త 
మున చెప్పబడినకర్మములు. నిష్కామబుద్దితో చేయనంతవరకు ని(శ్మేయ 
సము (ష్రాషింపనట్లు, మనస్సును చక్కగా శుద్ధమొనర్చీ = రాజనతామస 
ఘాలిన్యముఆను దూరమొనర్చి = వ్రత్యగాత్మను దర్శింప యోగ్యమగునట్లు 
చేయనంతవరకు- (బిహ్మదర్శన మసంభవము. కాబట్టి యగగ్రిమ బుద్ధి 
యనెడి మిసద్దమనస్సు, (ప్రత్యగాత్మదర్శనమునకు సాక్షాత్‌ కారణమై (బ్రహ్మ 
దర్శనమునకు పరంపరగా, (తద్ద్వారా) కారణ నుగుచున్న ది, ఇట్టు(బహ్మా 
దర్శనమునకు పరంపరగా సాధనమైన విథద్ధమ నస్సు ఉపనిష త్తులం డటనటః 
సాక్షాత్‌ సాధనముగ వర్ణింసభిఢట దోషావహము కౌజాల దని భావము, 
ఇంతియ కాక్క | 


“నషో ఒణు రాళ్మా చేతపా వేదిశవ్యో....” ముం, 3-౧-౯, 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము.. (ప్ర, పా, ౯ 


“అణుపరిమాణముగల (ప్రత్యగాత్మ మనస్సుతో తెలియనగు' నని 
జీవాత్మ (ప్రత్యగాత్మ) దర్శనమునకు మనస్సు సాక్షాత్సాధనముగ వర్షింప 
బడుట మనము చూడవచ్చును, 

కాబట్టి (బ్రహ్మజ్ఞానము ((బహ్మనాకిత్కారము మానసికవృ త్తి 
కాదనుట సుస్పష్టము, 

(దహ్మ జ్ఞాన మిట మానసికవృ త్తివిషయము కాకున్న మరి యిట్టి 
దన అనుభవాత్మక మని నుడువుదుము, (ప్రత్యగాత్మ సాక్షాత్కారము కౌనిది 
(బ్రహ్మానుభవము కాదని నిశ్చయముగా నెలుగవలయును, 

“హిరణ్మయే పరే కోశే విరజం (బ్రహ్మ నిష్కలమ్‌, 
తచ్చు(భ్రం జ్యోతిషాంజ్యోతి స్త ద్య దాత్మవిదో విదుః,” 
ముం, ౨౨౨౯ 

“జ్యోతిస్సులకు జ్యోతిస్సు, శుభము, నిష్కలము, నిర్మలమునైన 
(బ్రహ్మను అత్మజ్ఞానులే యనుభవింతురు.' - ఇట్లు (ప్రత్యగాత్మను తెలిసిన 
వారే (బ్రహ్మ నెలుగగల రని యుపనిషత్తులందు స్పష్టముగ చెప్పబడినది. 
('ప్రత్యగాత్మను దర్శించుటకై వై దికకర్మములను నిష్కామముతో నను 
ష్టింపవలయును. అందువలన చిత్తము విశుద్ధ మగును, అనగా రాజస తా 
మస మలినవృత్తులనుండి చిత్తము విడివడును, శుద్ధమగుసా త్త్వికవృత్తులు 
గలదగును.. అనంతరము వై రాగ్యాదుల మూలమున సం ప్రజ్ఞాతము, 
అసం ప్రజ్ఞాతము నను సమాధులను సంపాదించి మానవుడు (ప్రత్యగాత్మ 
నెలుగును, అటుపై (బహ్మసాక్షెత్యారము - (బ్రహ్మానుభవ మేర్చడును, 
నాడు - 

“భిద్యతే హృదయగగ్రంథి శృిద్యంతే సర్వసంశయాః 
క్షీయంతే చాస్య కర్మాణి, తస్మిన్‌ దృష్టే పరావరే” ముం, 8,2,౫, 

“బ్రహ్మసాకొత్కారము కలుగగా హృదయ(గంధథి విడివడును, 

సంశయములు దూరమగును, కర్మములు క్షయించును,’ 


Scanned by CamScanner 


౧౦ వేదాంతదర్శనము 


కాబట్టి (బహ్మము నెలుగగోరుట (ద్రహ్మసాక్షాత్కా_రేచ్చ = (బ్రహ్మ 
జిజ్ఞాస) యుక్త మే యని తెలియుచున్నది, 

“ఇట్టి బ్రహ్మము (ప్రసిద్ధమా | లేక య, పసిద్ధమా ? (ప్రసిద్ధమందు 
మేని అందు (కొత్తగా తెలియదగిన దే మారు. ? "అప్రసిద్ద మందుమేని 
అ(ప్రసిద్ధమును తెలిసికొనవలయు నను కోరిక యెట్లు కలుగును ? కాబట్టే 
బ్రహ్మజిజ్ఞానయే యుక్తము కాదు --అనరాదు. 

(బ్రహ్మము సామాన్యముగ ప్రసిద్ధమై విశేషరూపమున (ప్రసిద్ధము 
కానందున జిజ్ఞాస యుక్త మే యగును, లోకమున దేనివిషయమున 
సందేహము కలుగునో యది జిజ్ఞాస్యము (తెలిసికొనదగినది) అగును, 
ఏ విషయము సామాన్యముగ తెలిసి విశేషముగ తెలియదో దానియందే 
సందేహము కలుగును. (బ్రహ్మము నట్టిదే. (బ్రహ్మమునుగూర్చి సామాన్య 
ముగ తెలిసినను విశేషముగ తెలియదు, (బ్రహ్మవిషయము ననేకు లనేక 
విధముల చెప్పుదురు. అందువలన సందేహము కలుగును. కొందటు 
(ప్రత్యగాత్మయే (బ్రహ్మ మందురు. మటీకొందజు (ప్రత్యగాత్మకంచె 
(బ్రహ్మము భిన్న మందురు. వేరొకకొందజు (బ్రహ్మము సర్వజ్ఞము, సర్వ 
శ క్రిమంతము నై (ప్రకృతిని, (పకృతికార్యములను, జీవాత్మలను పుట్టించు 
టకు కారణ మ పేక్షీంప దని యందురు. ఇంకను సూక్మబుద్ధులు కొందణు 
(బ్రహ్మము (ప్రకృతిపురుషుల కధిష్టానము, సర్వజ్ఞము, సర్వశ క్రి మంతము, 
పూర్ణము, సర్వము నియమించునది, సర్వాంతర్యామియు నై జీవాత్మల 
కర్మల కనుకూలముగ జగజ్జన్మాదులకు నిమిత్త మగు నని యందురు. ఇన్ని 
విధముల చెప్పబడుటచే (బహ్మమువిషయమున సందేహము కలుగును, 

ఆ సంశయము (బ్రహ్మమును విశేషముగ నెటీగిననాడు పోవును, (బ్రహ్మ 
జ్ఞానమునకు మోక్షము ప్రయోజనము, కాబట్టి (ద్రహ్మజిజ్ఞాస అయు కము 
కౌదు, (౧) 

(బ్రహ్మ బిజ్జాస్యముగ చస్ట్‌క్లన అట్టి (బ్రహ్మకు లక్షణ 
(స్వరూప) మెట్టి దీన : Se . 


Scanned by CamScanner 


(పటమా న్యా యను... పొ, on 


టినా ద్యస్య యత; ౧-౧-౨ 


(ఎసన్మ 4- ఆరి 4. అస్య, యతః - మొదటి సూత్రమునందలి 
(బిహ్న్మాసదము ఈ సూత్రమునందును అసన్వయింసబడును.) 

అస్య = (సత్య గది (సమాణములచే తెరియబడు నీ జగత్తునకు, 
జన్మ = ఉత్స ల్లీ, ఆది = స్ధితి (సలయములు, యతః = దేనివలన 
(నికారణమువలన కలుగునో, అది, (బహ్మ = (దహ్మము. 

చేనినలన సీ జగత్తుసరు టన్మస్థితిలయములు రలుగుచున్నవో అది 
(బ్రహ్మ మని భావము, 

“యతో వా ఇమాని భూతాని కాయ న్నే 
యేన జాతాని జీవని 
యత్ప్రయ న్య్యభిసంవిళంతి 
త ద్విజిశ్షా సస్వ తద్భహ్మ" తై. ౩,౧. 

“దేనివలన నీ భూతజాతము లుత్సన్నము లగుచున్నవో, దేనివలన 
నుత్చన్నము లయినవి జీవించుచున్నవో, దేనియందు (ప్రవేశించుచున్నవో 
అది (బ్రహ్మ మని తెరిసికొనుము.” 

అను నీ యుపనిషద్వాక్యమునందును (బ్రహ్మము జగజ్జన్మాదులకు 
కొరణముగ వర్ణింపబడుట సుస్పష్టము. 

సూ(త్రమునందలి “అస్య” అనునది యొక సర్వనామము, దానిచే 
లోకత్రయాత్మక మగు నీ జగత్తు ధర్మిగా నిర్దేశంపబడినది. అట్టి జగత్తునకు 
జన్మము, స్థితి, లయము నను మూడును ధర్మములు. ఈ జగత్తు (ప్రవాహ 
రూసమున ననాది యైనను స్వరూపమున ననాది యన వలనుపడదు, జగత్తు 
సావయవి _ అవయవము లనేకములు. కలిసి యేర్పడునది.. అవయవము 
లతో నేర్పడునది యనాది యనుటకు వీలులేదు, కాబట్టి జగత్తు జన్మ, స్థితి, 
భయములు కలది యనుట సుసంగతము, 


Scanned by CamScanner 


'వేదాంతదర్శనము 


'యతః' ఈ పదముచే జగజ్జన్మాదులకు కారణముగ (బ్రహ్మము 
నిరేశింపబడినది, అదియును నిమి త్తకొారణమే కాని ఉపాదానకారణము: 
క చేతనపదారము నిమి త్తకారణ మే యగును. ఉపాదానము కాదు. 
చేతనము నుపాదానముగ నంగీకరించిన నయ్యది పరిణామి కావలసి 
యుండును. కార్యరూపమున పరిణమించునదియే యుపాదానకారణము, 
కార్యరూపమున పరిణమించు నుపాదానకారణమునకు అధిష్టాన మగునది 
నిమి త్రకారణము, (బహ్మము జగత్తుగా పరిణమింపదు. అది కూటస్ట 
నిత్యము. పరిణామము లేనిది. దానియందు పరిణామము నంగీకరించినచో 
దానిస్వరూపమునకే హాని కలుగును. కాబట్టి (బహ్మ్యము నిమి త్తకారణము 

జగత్తునందు (బ్రహ్మ సారూప్యము కానరానందున (బ్రహ్మము జగ 
తున కుపాదానము కాదు. కుండలో మట్టిసారూప్య ముండును. ఆభరణము 
లలో సువర్ణ సారూప్య ముండును, కాబట్టి కుండకు మట్టి, నగలకు బంగా 
రము ఉపాదానకారణములు. అ'ప్లే జగత్తునకు (బ్రహ్మ ముపాదాన మైనచో 
జగత్తునందు (బ్రహ్మ సారూస్యము - సమానత - యుండవలయును. అట్టిది 
కానరాదు. కారణ మేమన : (బ్రహ్మము విళుద్ధచేతనము; జగత్తు జగడము- 
అచేతనము, ఇట్లు సారూప్యము లేనందున (బ్రహ్మము జగత్తున 
కుపాదానము కాదు. నిమి త్తకారణ మే. నిమి త్తకారణమునకు కార్య 
సారూప్య ముండదు. కుంభకారుడు కుండకు నిమి త్రకారణము, కుంభకార 
సారూప్యము కుండలో' నుండదు, 'అప్లే (బ్రహ్మము నిమి త్రకారణము, 
కావున జగత్తునందు (బహ్మసారూప్యము లేదు. మరియు లోకమున 
చేతనము నిమి _త్తకారణముగానే చూడబడుచున్నది, కాబట్టి (ప్రత్యక్షమునకు 
విరుద్దముగ చేతన (బ్రహ్మమును - జగత్తున కుషాదానకారణ మనుటయు 
న్యాయసంగతము కాదు; (పమాణోచితమును కాదు, 


a “జనిక ర్తుః (ప్రకృతిః” అష్టా. ౧-౪-౩౦ అను పాణినీయసూ [తము 
నరించి జన్మవంత మగు సదార్థమునకు (ప్రకృతియయినదానిని బోధించు .. 


| 


| 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - (ప.పా. ౧౩౭ 


పదమున కుపాదానసంజ్ఞ కలుగును, “అపాదానే పంచమీ” ౨-౩-౨౫. 
అను సూత్రము ననుసరించి అపాదానసంజ్ఞ గల పదమునకు పంచమీ 
విభక్తి వచ్చుననియు వ్యాకరణళాస్త్రమున చెప్పబడియున్నది. అందుచేత 
“యత$ఃి అను పదమునందలి పంచమీవిభ క్రి (ప్రకృతి 'యన్ల నుపాదాన 
కారణ మని (ప్రసిద్ధ మయినందున) ఉపాదానకారణమును బోధించుచుండ, 
(బహ్మము నిమి_త్తకారణ నుని చెప్పుట తగదు, అనరాదు. 
పై సూత్రమునందలి “ప్రకృతి” పదము కారణమా(త్రమునే బోధిం 
చును, కాని ఉపాదానకొరణమును కాదు, 
“ఆదిత్యా జ్ఞాయతే వృష్టిః, వృషే రన్న౦.... ” మ. 3.౬ 
“సూర్యునివలన వృష్టి కలుగును, వృష్టివలన అన్నముకలుగును 'అనునిట్టి 
ప్రయోగములందుగలపంచమీ విభ క్రియపాదానమునుటో ధింపక కారణమును 
మాత్రముబో ధించుటచూడనగును, అందువలన నే కాశికావృ త్రియందు'పుర్రాత్‌ 
(ప్రమోదో జాయతే, ఇత్యాదౌ అనుపాదానేఒపి పంచమీదర్శనాత్‌ (పకృతి 
(గహణం 'హేతుమా(త్రపరమ్‌.* “పుత్రునివలన (ప్రమోదము కలుగును” 
అను నిట్టి తావులందు పుత్రుడు (ప్రమోదమునకు ఉపాదానకారణము 
కాకున్నను పుత్రపదము పంచమీవిభ క్రిలో ప్రయోగించుటంబట్టి “జని క ర్హుః 
(ప్రకృతిః' అను పాణినీయసూ(త్రమునందలి (ప్రకృతిపదము కేవలకారణ 
మును తెలుపును. కాని ఉపాదానకొరణమును తెలుపదని వివరింపబడినది, 
మటీయు 'న్యాసము' (వృ త్తిభాష్యము) నందును 'అసతి (ప్రకృతి 
(గ్రహణ ఉపాదాన స్య వాపాదాన సంజ్ఞా స్యాత్‌ (ప్రత్యాస త్తే ర్నేతరస్య, 
(ప్రకృతిగ్రహణాత్‌ కారణమాథత్రస్య భవతీతి (పకృతిపద మనుపాదానే 
2ఒపి అపాదాన సంజ్ఞా సిద్ధ్యర్థమ్‌'. అను సూత్రమున “(ప్రకృతిపదము 
(గహింపకున్న ఉపాదానకొరణమున శే అపా దాననంజ్ఞ కలుగును, సామీ 
స్యమువలన, ఇతరమునకు కలుగదు. కొని, (ప్రకృతిపదము (గహించుట 
నలన కారణమా(త్రమునకు అపాదానసంజ్ఞ కలుగును, కాపున ఉపాదానము 


౨. 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


౧౪ 
కొనిడానికిని, అపాదానసంజ సిదించుటకు (పక తిపదము'” అని సృష్ష 

(vy (a) టి 
పరుసదిడిసది, 


కొబట్టి “యతః* అను పదములోని పంచమీ విభ ర్తి యుపొడాస 
కారణమునే/ బోధించును. కొని నిమి త్తకారణముసను టోధింపదనుట 
యుక్తము కొదు. 

మహర్షి యీ సూత్రము నెందులకు రచించియున్నాడు ? జగద్ది 
న్మాదులమూలమున (బహ్మము ననుమానించుటకా ? లేక యుపనిషద్వా 
క్యము నన్వయించుటకా? అనుమానార్హ మందు మేని, అది యుక్తము కొదు. 
అనుమానము వస్తుసామాన్యమును తెలుపును. కాని యేదో యొక పస్తు 
విశేషమును తెలుపదు, కార్యకారణముల సంబంధము (గ్రహింపబడిననే కొని 
యనుమాన ముదయింపదు. (ప్రస్తుత మిట జగత్తు (ప్రత్యక్షమైనను 
(బ్రహ్మము (ప్రత్యక్షము కాదు. కాబట్టి వానిసంబంధము (ప్రత్యక్షము 
కానేరదు, సంబంధ(గ్రహణము లేనందున జగత్తునకు కారణముగ 
(బ్రహ్మము ననుమానించుట పొసగదు. కాగా అనుమానార్హము సూత్ర మన 
రాదు, ఉసనిషద్వాక్యసమన్వయార్థ మందుమేని ఆ వాక్య మెయ్యగి ? 
“యతోవా ఇమాని భూతాని జాయనే....” అను వాక్య మందుమేని 
సరికాదు. ఇందు “యత్స)య _న్యభిసంవిశంతి" అని జగత్తుయొక్క. 
జన్మ స్థితి లయములకు (బ్రహ్మ మాశ్రయముగ నిర్టేశింపబడినది, ఇంతకు 
పూర్వము జగజ్జన్మాదులకు (బ్రహ్మము నిమి త్తకారణముగ చెప్పియుంటిమి, 
నిమి_్తకారణమైన (బ్రహ్మము జగజ్జన్మాదులకు ఆ(క్రయ మెట్లు కాగలదు ? 
లోకమున ఘటాదులకు నిమిత్తకారణమైన కుంభకార (ప్రభృతులు ఘటా 
దుల విలయమనున కాశయ మగుట చూడము, ఉపాదానకారణమున కార్య 
ముత్సన్న మై కొంతకొల ముండి, యందే విలయమగుట చూచుచున్నాము, 
కౌబిట్టి “యత?” భన్సు' సదమునందలి "సంచమీ విభ ఎ్రీవలన (బ్రహ్మము 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ (ప్ర. పా. ౧౫ 


నిమి త్తమేకాని, ఉపాదానకారణము కాదనుట ఎట్లు చెల్లునన ?- సమాధాన 
మిట్లు చెప్పుదుము, 

కుమ్మరి కుండకు నిమి త్తకారణ మైనట్లు (బ్రహ్మము జగత్తునకు 
నిమి త్తకారణ మని చెప్పిన పై దోషము వాటిల్లును. (బ్రహ్మము నిమిత్త 
కారణమే; కాని, కుమ్మరివలె కాక యది విలక్షణము, కుమ్మరి తనకంటె 
భిన్నమై మరియొక వస్తు వాధారముగాగలిగిన దైన ' మట్టిని గ్రహించి 
కరచరణాదుల వ్యాపారముతో కుండను నిర్మించును. (బ్రహ్మ మట్లుకాక 
తననుండి విభ కము కానిదియు, తానే యాధారముగాగలదియు నగు 
(ప్రకృతినుండి సంకల్పమా(్రమున జగత్తును* రచించుచున్నది, కాబట్టి 
జగత్తు తనకు నిమి త్రకారణమైన (బహ్మముచే రచింసబడినను, (బ్రహ్మమే 
యాధారముగా గలదయి, (బహ్మమునుండి విభ క్తముకాని (ప్రకృతినుండి 
యాయా సమయములందు నానావిధము లగు నామరూపములతో కూడి 
సృజింపబడి, స్థితమై, (ప్రకృతి కధిష్టానము, నాధారము నైన (దిహ్మము 
'నందే (ప్రవేశించుచున్న దనుచు - ఉపనిషద్వాక్యము విరుద్దము కాదందుము, 
ప్రకృత్యాశ్రయములయిన జగజ్జన్మ స్థితి లయములు (బ్రహ్మా(శ్రయమ 
లనుటకు వీలున్నదని భావము. (ప్రపంచమునకు బీజములవంటి సత్వ 
రజ స్తమస్సులయొక్క- సామ్యావస్థ ప్రకృతి యనబడును.. అందు సత్వము 
(ప్రకాశళశ క్తి, రజస్సు (క్రియాశక్తి, తమస్సు స్తంభనశ క్రి. ఈ మూడు 
శక్తులు నెందు సమానముగ నుండునో యట్టి పరమసూక్షు మగు మహో 
శక్తియే (ప్రకృతి యనబడు నని తాత్సర్యము. ఆ (ప్రకృతి సృష్టికి పూర్వము 
ప్రలయసమయమున (క్రియారహితమై విజ్ఞానాత్మల (జీవాత్మల) తో బాటు 
స్థూల, సూత్మ జగత్తును తనలో నిముడ్చుకొని బిడ్డలతో తల్లివలె స్వామి 
యగు (బ్రహ్మమునందు అవిభ క్రమై యుండును, ఇట్టియెడ (బ్రహ్మము 
(పధానముగను, (ప్రకృతి గుణము (అ(ప్రధానము) గను వర్తించును, ఈ 
క్రింది మంత్రమువలన నీ స్థితియే బోధపడును, 


Scanned by CamScanner 


Se: వేదాంతదర్శనము 


“న మృత్యు రాసీ దమృతం న తరి న రాశ్ర్యా అహ్న ఆసీత్‌ (ప్రకేతః। 
లా 
ఆనీద వాతం స్వధయా తదేకం తస్మా ద్లాన్య న్నపరః కించ నాస” 
వ 

బు ల౮.౭,.౧౭.-౨ి. 

. “పలయవేళయందు చేతనాచేతనాత్మక మగు జగ త్తునంతటిని 

తనలో ధరించుటచే ప్రకృతి స్వధ యనబడును.. అట్టి స్వధతోగూడిన 

ద్రంహ్మమొక్క-టియే యపుడు (ప్రాణించుచుండు'నని పై మంథత్రవర్షాభి 

ప్రాయము, ఇందు (బ్రహ్మము (ప్రధాన మగుటచే “ఏకమ్‌ ఒక్కటి. యని 

ప్రథమావిభ క్రితోను, ప్రకృతి య(ప్రధాన (గుణ) మగుటచే “స్వధయా' 

స్వధతో నని .తృతీయావిభ క్రితోను చెప్పబడినది. అందువలననే యుపని 

షత్తులందును, వేదములందును, (బ్రహ్మ మొక్కటియే యవస్టితమై యుండు 

నట్టు చెప్పి దానివలననే జగత్తుయొక్క- జన్మస్టితి లయములు కలుగుననియు, 

జగ త్తంతయు తదాత్మకమే, ((బ్రహ్మాత్మకమే) యనియు విస్తారముగ 
వర్ణింపబడుట చూచుచున్నాము. 

“ఆత్మావా ఇద మేక ఏవా(గ ఆసీ న్నాన్యత్‌ కించన మిషత్‌” ఐ.౧.౧. 


“ఆతైషైవేద మగ్ర ఆసీత్‌ పురుషవిధః” బృ ౧-౪ 
“యతోవా. ఇమాని.... సంవిశంతి.ో తై. ౩-౧. 
“బ్ర హ్మై వేదం విశ్వమ్‌,” ముం. ౨-౨-౧౧. 
“సర్వం ఖల్విదం (బహ్మ” _ ఛా౦, ౩-౧౪-౧. 
“పురుష. ఏవేదం సర్వమ్‌.” బు. ౮-౪-౧౭-౧. 


ఈ వాక్యములందు “ఆత్మ యొక్కటియే యున్నది. ఆత్మవలననే 
పుట్టి పెరిగి యందే : భూతములన్నియు (ప్రవేశించును. విశ్వమంతయు 
బ్రహ్మామే యని వర్ణింపబడినది, ఇందు ఆత్మయే, (బ్రహ్మమే, ఒక్క టే, 
అని యీ పదములలో గల''ఏ' కారము (బహ్మముతక్క (ప్రకృత్యాదులు 
వేరుగా' లేవని చెప్పుట కై (ప్రయోగింపబడలేదు; అనగా అవధారణార్థక 
మగు (ఏవ) ఏ కారము (బ్రహ్మమున కన్యయోగమును' వ్యవచ్చేదించుటకు 


Scanned by CamScanner 


Ps 57 ఇ ఆ 


ప్రఖనూ ధ్యామిన్నుఎం(స్ర, సా, ౧.8 


(సతెరిసనోగ్గి సందంఛసు వేనని చెప్పుటకు) (స్రయోగింసబతి లేదని భావము, 


ప్రక్ఫితి బీసొత్మలు ఉసనిషద్వాక్యములచేతనే (స్రతిపాదింపబదుచుంద 


నొనిని ని'షీథించుటతై “సో కారము. ప్రయోశగింసబవిన దనుట యుక్తము 
మా ఎ 
రోమ. సుతీయు ట్రస్మాము నీత్యిను. 
“నతో నిత్యానాస్‌" 5ఠఈ. ౫-౧౩, 
“నిత్యం సర్విగతం సుసూళ్మిన్‌" ముం, ౧-౧-౬. 
“సత్యం సోన (బ్రహ్మా బ్బ, ౫-౪-౧. 
అను నీ నాళ్యను లన్నియు (బ్రహ్మము సత్యము - నిత్య మనియే 
చస్పుమిన్నని, అట్టి (గ్రస్మామ్‌ గల యెశ్యోర్యమును నిత్యము కాకతప్పదు, 
నిశ్వోధ్యా మనిత్మి మయిన (బహ్మామున కున్న ఈక్వరిత్వ మొకప్పు దుండి 
నుథీయొకస్పృదు లేని దగును, చేతనాచేతనాత్మక మగు నీ జగత్తు తక్క 
—ఎ 
(బ్రహ్మమునకు గల వేరొక యైశ్వర్య మేది? వేదవాక్యములంచును, 
ఉపనిషతులందును జగ తే (బ్రహ్మమున క శ్వర్య మని వర్షింపబడినది, 
ఆ = మ ణ 
“యో విశ్వస్య జగతః సాణతస్పతిః” ము, ౧-౭-౧౨౫, 
“యః స్రాణతో నిమిషతో మపిత్వైక ఇ (ద్రాణా జగతో బభూవ" 
ము. ౮-౭=రె=దె 
“సర్వ స్యేశానః సర్వ స్యాధిపతిః సర్వ మిడం (ప్రశా స్తీ యదివం కించ” 
ద్భి, ౫-౬-౧ 
ఈ వాక్యముల౦దు జడచేతనాత్మ్యక మగు జగత్తున కంతటికి 
(బ్రహ్మమే రాజు, పతి, శాసకు డని వర్ణింపబడినది... కాబట్టి జీవాళ్మల 
న లో అభ జసు యం నం sear 
(విజ్ఞానాత్మల)తో .కూడిన ప్రకృతియే (బ్రహ్మమునకు గల యైశ్వర్యము, 
re ఆజ్‌ Gee ఇక అ 
ఇతర. మేనియు కొదు, ఇట్లు (బ్రహ్మము, తై శ్వర్యమైన (ప్రకృతియు 
రెండును నిళ్యములు కాబట్టి వాని యోగము ( సంబంధమును నిత్య 
మగును. లేకున్న (బహ్మ(ప్రకృతులకు ఈశ, ఈశితవ్య భావము (ఈశ్వర, 
ఐశ్వర్య భావము) ఉపసన్నము కానేరదు. బీవాత్మలతోకూడిస (ప్రకృతికి 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


౧౮ 
బ్రహ్మముతో నిత్యయోగ (నిత్యసంబంధు మున్నందువలన దానిని 
(వ్యవచ్చేదముచేయ) విడదీయ వీలుండదు. 
సత్యం జ్ణాన మనంతం (బిహ్మ" తై. ౨-౧. 
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఐ. ౩-౧ 
“విజ్ఞాన మానందం (బహ్మ” బృ. ౩--౯--౧౮. 
అను నీ యుపనిద్వాక్యములవలన (బ్రహ్మము నిత్యజ్ఞానస్వరూప 
మని తెలియుచున్నది. అట్టి నిత్యజ్ఞానమునకు కర్మ (విషయముగా 
నుండునదియు నిత్యమే కావలయును. విషయము (కర్మ) లేని జ్ఞాన 
మొండు లోకమున సిద్ధింపనేరదు. (బ్రహ్మస్వరూప మగు నిత్యజ్ఞానమునకు 
కర్మ - విషయము (ప్రకృతి జీవాత్మలు కాక మణీయొకటి యేడియు చెప్ప 
శక్యము కౌదు. 
“యః సర్వజః సర్వవిద్‌ యస్య జ్ఞానమయం తపః” ముం, ౧-౧-౯, 
లో లో 
“ఎవడు సర్వజ్ఞుడో, యెవడు సర్వవిదుడో, యెవని తపస్సు జ్ఞాన 
మయమో” అను నిట్టి యుపనిషద్వాక్యములందు సర్వశబముచే (ప్రకృతి 
ట ౧ 
జీవాత్మలే (బహ్మజ్ఞానమునకు కర్మగా వ ర్రింపబడి నవి. 
ఖో ణ 
ఇట జ్ఞానస్వరూప మగు (బ్రహ్మము సర్వజ్ఞ (సర్వ జ్ఞా నమున 
కాశ్రయ మెట్లు కాగలదు ? జ్ఞానమే జ్ఞానాశ్రయమగుట యసంభవము 
కదా? - అని శంకింప బనిలేదు.. 
జ్ఞానము జ్ఞానాశయమగుటలో విరోధ మొండును లేదు, (ప్రకాశ 
స్వరూపముగల (ప్రకాళము తనచే (పకాశింపజేయదగు వస్తువుల సంయో 
గముచే (ప్రకాళక మగుచున్నట్లు జ్ఞానస్వరూప మగు (బ్రహ్మముకూడ 


జేయములయిన సర్వ (ప్రకృతి పురుషులు సంయోగమువలన సర్వజ్ఞమని 


ry 
వ్యవహరింపబడుట యు చి త మే యగును, (బ్రహ్మముస్వరూప మేమనం 


Scanned by CamScanner 


(ప్రథ మాధ్యాయము (ప్ర, పా, ౧౯ొో 


అర 


సర్వజ్ఞ మనియు చెప్పవచ్చును. విరోధ మావంతయు చుండదు; కౌబిట్టి 
(బ్రహ్మమే (బ్రహ్మైవ) ఒక్క పే (ఏకఏవ)-అని పూర్వవాక్యములందు 
చూపబడిన అవధార్గణార్థకమగు ఏ (ఎవ) కారము (బ్రహ్మకు మజియొక' 
సదార్థముతో యోగము (సంబంధము) లేదని (అన్యయోగవ్యవచ్చేదము 
కొబికు) చెప్పుటకు (ప్రయోగింషబడలేదని స్పష్టమయినది. . అటులయిన 
సీఏ (ఏవ) కార మెందుల కని (ప్రశ్న ముదయించును.. అయోగవ్యవచ్చే 
దార్భ మని సమాధానము చెప్పుదుము. 


“సర్వం ఖ ల్విదం (బ్రహ్మ"_ ఇదియంతయు ' (బ్రహ్మమే యను 
నిట్టి తావులందు, ఇదియంతయు (ఇదం సర్వం) నను పదములతో చెప్ప 
బడు (ప్రకృతి, జీవాత్మలు - జగత్‌ సృష్టికి పూర్వము ((ప్రలయవేళయందు) 
(బ్రహ్మ మే యైయుండెనని భావము, ఇందు జగత్తు నుద్దేశించి -(బ్రహ్మాత్మ 
కత్వము విధింపబడుభున్నది.' కా బ ట్టి జగత్తు ఉద్దేశ్యము, (బ్రహ్మము 
విధేయము. విధేయపదము '((బ్రహ్మము) తో కూడియుండు ఏ (ఏవ) 
కొరము (అవధారణార్గకము) ఉద్ద్యేశమయన జగత్తుయొక్క అయోగ 
మును వ్యవచ్చేదించుటకే తగును కాని, జగత్తుయొక్క-: యోగమును కాదు, 
పలయమున జగద్యోగమే (బ్రహ్మకు లేకున్న (బ్రహ్మాత్మకత్వవిధానమే. 
వ్యర్ణమగును (అయోగవ్యవచ్చేద మన నయోగా.భావము; అనగా 
యోగము). కాబట్టి ఏ కారము అయోగవ్యవచ్చేదార్థ మే యనుట నిక్కు 
దము. అయోగ మన విభాగము. అయోగవ్యవచ్చేద మన = విభాగ 'విచ్చే 
దము-అవిధాగము. = అని భావము. సుషు ప్తియందును, . మోక్షమునందును. 
జీవాత్మలు, స్వవికారములతోకూడిన (ప్రకృతియు (బ్రహ్మమునం దవిభ క్ర 
ముగా నుండునట్లు (ప్రలయ వేళయందును. జీవాత్మ(ప్రకృతులు (బ్రహ్మము 
నుండి. యవిభాజ్యములై యుండుట యుసనిషద్వాక్యములందు ప్రస్ఫుటమై 
యున్నది, 


Scanned by CamScanner 


వపేదాంతదర్శనము 


అంద 


“స యథా సోద్యు 1! వయాంసి వాసో వృతం సం(్రతిష్టం తే, 

ఏదం హ జె తత్సర్వం పర ఆత్మని సంథప్రతిష్టతే....” ౭ 
“సృథివీ చ సృథివీమాగ్రా చ, తేజళ్చ తేజోమా(్రా చ, 
చాయుళ్చ వాయుమా(త్రా చాకొళ ఇ్చాకాశమా[త్రా చ, 
చతళ్చ డ్రస్గన్యం చ, శ్రోత్రం చ (గ్రోతవ్యం చ, 
సూణం చ (ఘాతవ్యం చ, వాక్చ వ క్రవ్యం చ, 
హస్తా చాడదాతస్యం చోపస్థ శ్చానందయితవ్యం చ, 
యుశ్చ విసర్ణయితవ్యం చ, పాదౌ చ గంతవ్యం చ, 

మనశ్చ మంతవ్యం చ, 

బుద్దిశ్చ టోద్దవ్యం దాహంకార శ్చాహంకర్తవ్యం చ, 

చిత్తం చ చేతయితవ్యం చ, తేజశ్చ విద్యోదయితవ్యం చ, 

(పాణశ్చ విధారయితవ్యం చ.” ౮ా 
“ఏష హి (ద్రష్టా శ్రోతా స్ప్రష్టా ఘాతా రసయితా, 

మంఠా, బోద్దా కర్తా విజ్ఞానాత్మా పురుషః, 


లా 


లశ 


స పరే అక్షరే ఆత్మని సం(ప్రతిష్ట తే” ప. ౪-౭, రా ౯ డా 
“సతులు తమ వాసవృతము న్నాశయించియుండునట్లు సర్వము 
సరమాత్మ నాశ్రయించి యుండును.” 8 


“సృథివ్యాది పంచభూతములు, వానికి సూత్మకారణములై న పంచ 
తన్మాత్రలు, పదునొకం డీం(దియములు వానిచే తెలియనగు-- అనుభవింప 
దగు విషయములును,” ౮ా 

“ద్రష్ట - దర్శించువాడు, (శోత-వినువాడు, స్ప్రష్ట-_స్పృశించు 
వాడును, ఆ(ఘాత, రసయిత, మననకర్త, బోధకర్తయు నైన (విజ్ఞా 
నాత్మ) జీపుడు నాశరపిత మగు నా పరమాత్మయం దుండును. ౯ 

ఇట్లు (దిహ్మమునందు (ప్రకృతి, విజ్ఞానాత్మలు అవిభాగరూపమున 
నుండు ననుట సున్నష్టము, 


Scanned by CamScann 


హహ హా 


౮ 


T 


వ. 


ప్రథమాధ్యాయము.(ప్ర.పాొ, చిం 


సృష్టి కిపూర్వము (పలయకాలమున (బ్రహ్మమునందు (ప్రకృతి విజ్ఞా 
నాత్మ లవిభ క్రములుగా నున్నను, (ప్రస్తుతమున నట్టి యవిభాగము లేనం 
దున “సర్వం ఖ ల్విదం (బహ్మ,” “ఆత్మై వేదం సర్వమ్‌” ఇది 
యంతయు (బ్రహ్మమే, ఇదియంతయు నాత్మయే = అను నిట్టి వాక్యార్థము 
లుససన్నములు కా వనరాదు. ' ఇప్పుడును నామరూపాత్మకజగత్తునకు 
(బ్రహ్మ మాధార మగుటచే నుపన్నమే యగును. వైదికులు జగత్తునకు 
మూలకారణమైన (ప్రకృతి, జీవాత్మలు, (బ్రహ్మము నను మూడు '(మువ్వి 
ధములగు) పదార్ధములు నిత్యము లని యెంచుదురు. (ప్రకృతి జీవాత్మలు 
రెండును .(బహ్మమువలెనే యెల్లప్పుడు (కాలుత్రయమునందునుు నుండు 
నవి యగుటచే తమ యునికికొఅకు (బ్రహ్మము నపేకీంపవు;. కాని, తమ 
స్థితికొణకు గుణము (ద్రవ్యమునువలె ఆధారముగా (బ్రహ్మము నపేక్షీం 
చును, (ప్రకృతిపురుషులు (బ్రహ్మమున నవస్థితములై యుండును. ఈ జగ 
త్తును (ప్రకృతిపురుషాత్మకమే కాని వే రేమియు కాదు. కాబట్టి యీ జగత్తు 
నకు (బ్రహ్మమే యాధారము. ఇళ్లే మంత్రములందును, ఉపనిషత్తులం 
దును వర్ణింపబడినది, 


“స్క-ంభో దాధార ద్యావా పృథివీ ఉభే ఇమే, 

స్కంభో దాధా రోర్వంతరిక్షమ్‌, 

స్క-౦భో 'దాధార (పదిశః షడూర్వీః, 

స్క-౦భ ఇదం విశ్వం భువన మావివేశొ అథ, ౧౦--౪ఎ=-8--3౩%*, 
“సన్మూలాః సో మ్యేమాః సర్వాః (ప్రజాః 

సదాయతనాః సత్సఏతిస్టాః” ధాం. ౬-రా-౪, 


(స్కంభః== స్తంభము, సత్స్ర తిష్టాం=(బహ్మ ఆధారముగా గలది .) 
4 స్తంభము గృహమున కాధార మైనట్లు భూనభోంతరాళాత్మక మగు జగత్తు 
నకు (దిహ్మ మాధార మని భావము, 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


జగళ్లీవాత్మలకు (బ్రహ్మ మాధారమైనంతమా(త్రమున జగబ్లీవా 
త్మలు (బ్రహ్మమే యనరాదు. గుణమునకు (ద్రవ్య మాధార మైనరదున 
గుణము (ద్రవ్య మగునా ? కానేరదు, అందునను (బహ్మము విలక్షణమైన 
ఆధారము, సర్వపదార్థములందు నది లోపల వెలుపల యను భేదములేక 
ఓత్యప్రోతమై యంతర్యామి యన నొప్పును. మణి యొక పదార్థ మిట్టిది 
కానము, 
“స ఓతః (పోతళ్ళ విభూః (ప్రజాసు.” యజు, ౩౨-౮. 
“ఈశావాస్య మిడం సర్వం యత్కిం చ జగత్యాం జగతీ.” 
యజు. ౪౦-౧, 
అను నిట్టి మం్య్రవర్ణములందును (బ్రహ్మము ఓత్యపోతమై జగదా 
ధార మని వర్షింపబడుట సుస్పష్టము. ఆధారాధేయభావమువలన (బ్రహ్మము, 
విశ్వము నను నీ రెంటియందును గల యభేడము కల్పితమేకాని సత్యము 
కాదని కొంద అందురు, వారిదృష్టియందు సత్యమైన యచేతన 'మొండు 
లేదు. కాబట్టి చేతన(బ్రహ్మముతో నభేదభావమున వ్యవహరింపబడు 
నచేతనము కల్పితమే యగును. సత్యమైన యచేతనము నొక చేతనముతో 
నభేదము నొందుట లోకమున జూడము. కల్పితమైనది యధిష్టానము 
కంచె భిన్నముకాదని యంగీకరింపవచ్చును. కాబట్టి (బహ్మాధిష్టానమున 
విశ్వము కల్పితమే యని వారిదృష్టి, కాని యిది సరికాదు. విశ్వ మెల్ల 
పుడు నుండునదికొబట్టి యది కల్పిత మనుట సిద్ధముకాదు. కాలము 
మువ్విధముల విభజింప నగును, (౧) సృష్టికి పూర్వకాలము (౨) సృష్టి 
కాలము (3) భవిష్యత్కాలము, సృష్టికిపూర్వ మీ విశ్వములేకున్న 
(సదాత్మకము కాకున్న) సృష్టికాలమున నె ట్లుత్సన్నము కాగలదు ? 
అసదాత్మక మగు కుందేటి కొ మ్మెన్నడై న నుత్పన్నము కాగలదా ? విశ్వ 
ముత్సన్న మగుచుండుట (ప్రత్యక్షసిద్ధము. కౌబిట్టి నృష్టీకీపూర్వ 'మియ్యది 
సదాత్మ కము (ఉనికిగలది) కాక తప్పదు, 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ ప్ర, పా, ఎనన 


“అసద్వా ఇదమగగ్ర ఆసీత్‌,” తై. ౨-౭. 

“పూర్వ మియ్యది యసత్తుగా నుండెను,” అను నీ వాక్యమున 
నస త్తని యున్నందున జగత్తుయొక్క సత్‌భావము కల్పిత మందులేని, 
వాక్యమునగల “అసద్‌” శద్దోరము సరిగా (గ్రహింపలేదని చెప్పుదుము. 
ఈ వాక్యము సృష్టికిపూర్వము జగత్తు జొ త్తిగాలేదు (అత్యంతాభానము) 
అని బోధింపక సృష్టికాలమున నెట్లున్నదో,' అట్లు - ఆ రూపమున. సృష్టికి 
పూర్వసు లేదని మాత్రము తెలుపును. “సత్‌” పదమునకు. విపర్యయమైన 

సత్‌” పదమున కిళ్లీ యర్థము చెప్పుకొనవలయును. అందు 
aaa ముందు “అసర్‌” అని చెప్పి, యట్లు చెప్పుటచే నెవరేని , పొర 


పాటున “అసర్‌” అనగా నత్యంశాభావము (బొత్తిగా లేకుండుట) గ 


నెంచెదరని యూహించియే వెంటనే మరియొక వాక్యమునందు సత్తని 
చెప్పబడినది, 
“అసద్‌ వా ఇద మగ ఆసీత్‌, త త్స దాసీర్‌” ఛాం, 3-౧౯-౧, 
“ఇది పూర్వ మవ్య క్తముగా నుండెను, ఇపుడు వ్య క్త మయ్యెను. 
అని వాక్యార్థము, 
“తద్దేదం త ర్ల్యవ్యాకృత మాసీఠ్‌ 
త త్సదాసీత్‌ త న్నామరూపాభ్యా మేవ వ్యా(క్రియత ” 
ఛౌంం ౧-౪-5, 
“ముందు నామరూపములు లేక అవ్యాకృత మైయున్న జగత్తు తదు 
పరి నామరూపములతో వ్యాకృతము చేయబడినది” అని స్పష్టముగ 
వర్ణింపబడినది, కాబట్టి సృష్టికి పూర్వము విశ్వము సదాత్మకము కాదనుట 
తగదు. సృష్టికి పూర్వము సదాత్మక మైనది సృష్టికాలమున నసదాత్మకము- 
కల్చితము అనుట యుక్తము కాదు, 
జగత్తు సృష్టికి పూర్వ మేయున్న సృష్టికాలమున పుట్టున దేది?'ష 'పుట్టు 
చున్నది కావున జగత్తు పూర్వము లేధందుమేని = అదియును పొసగదు, 


Scanned by CamScanner 


D¥ వేదాంతదర్శనము 


పుట్టుక నస్తు వుయొక్క- యనిత్యతను తెలుపును, కాని దాని యత్యంతాభావ 
మును (చొ త్తిగాలేకునికిని) దెలుపదు, జగత్తు నిత్యము కాదనుటలో నేరికిని 
విరోధములేదు. కౌబట్టి పుట్టుకమూలమున జగత్తు కల్పితము (అసత్‌) 
అనుట 'హేతుదిద్ధము కాదు. మటీయు సత్త్వ మన నర్భ(క్రియాకారిత్వము. 
జగత్తు ఆర్జ్యకియాకారి ((ప్రయోజనకారి) యనుట సర్వసమ్మత మే. కాబట్టి 
విశ్వము సృష్టికాలమునందును సత్యమే యనుట నిర్వివాదవిషయము, 


సృష్టికిపూర్వోము సదాత్మక మై యిప్పుడును సదాత్మక మగు 
సీ జగత్తు భవిష్యత్తున నుండ దని యెట్లు చెప్పనగును? సద్వస్తు వెన్నడు 
నభావమునొందదు. కాల్యత్రయమునందు నిట్లు సహేతుకముగ సద్భావము 
గల యీ విశ్వమునకు ఆధారాధేయభావమున బ్రహ్మాత్వకత్వము సర్వవిధ 
ముల నుపపన్నమే యగుచున్నది. 


లక్షణ(ప్రయోజనము లక్ష్యమును సమానాసమానజాతీయము లగు 
పదార్థములనుండి వేరచేయుటయే (ప్రథమసూ[త్రమున (బ్రహ్మము జిజ్ఞాస్య 
ముగ (తెలియదగినదిగ) జెప్పబడినది, అయ్యది దానికి సమానజాతీ 
యములయిన పదార్థములనుండియు, అసమానజాతీయము లగు పదార్థముల 
నుండియు వేరుసే సీయబడకున్న నది జిజ్ఞాస్య మగుట దుర్ద టము. (బ్రహ్మము 
చేతనము, విజ్ఞానాత్మలు (జీవులును “కతనములే. కొన నవి (బహ్మాకు 
సమానజాతీయములు. (ప్రకృతి, దాని కార్యము లగు మహదాది పదార్థములు 
జడము లగుటదే నవి (బ్రహ్మ కసమానజాతీయములు. (బ్రహ్మ శబ్దము 
ఉపనిషత్తులందు (ప్రకృతి, జీవులు, (బ్రహ్మము నను మూటిని దెలుపుట 
కట నట ప్రయోగింపబడినది, 


“సత్యం జ్ఞ జాన మన నం బ్రహ్మ”. తె, ౨౧ 
ఈ నాక్యమునందు (్రహ్మాపదము (బ్రహ్మమును దెలుపును, 
“స నా అయ చూత్మా (బ్రహ్మ విజ్ణానముయః” దృ, ౪-౪-౫, 


బరా రారారా యత ్తువా రానాను నాలా నననాననాలా్య్యట్ట: అమల్లో 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ (ప్ర, పా. ౫ 


ఇందలి (బహ్మపదము జీవవాచకము. 
“తపసా చీయతే (బహ్మ” ముం, ౧-౧-౮. 

ఇందు (బహ్మపదము (ప్రకృతివాచకము, ఇంతియకాక యీ (బ్రహ్మ 
పదము వేదము మున్నగు ననేకార్థములందును (ప్రయోగింపబడుటయు 
కలదు. 

“యస్య (బహ్మ ముఖ మాహుః" అథ. ౧౦-౪-౭-౧౯. 
' ఇట (బ్రహ్మపదము వేదవాచకము. ఇళ్లే 
“యో (బ్రహ్మణే (ప్రథమం గా అవిందత్‌” బు. ౧-౭-౧౨ 
“యస్య (బహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదనమ్‌"” కఠ, ౧-౨-౨౫. 

ఈ రెండువాక్యములందుగల (బహ్మపదము .|(బ్రాహ్మణబో ధకము, 
ఇ ట్లనేకారములను బోధించు (బ్రహ్మపదముచే తెలియదగు వస్తు వెయ్య 
దియో లక్షణములేక తెలిసికొనుట యశక్య మగును, లక్షణముద్వారా లక్ష్య 
మగు (బ్రహ్మము సమానాసమానజాతీయము లగు వస్తువులనుండి వేరు 
చేయబడి స్పష్టముగ తెలియనగును, నాడు మనము తెలిసికొనదగిన 
(బ్రహ్మ మిదియా? అదియా? లేక యేది? యని సంశయము గలుగదు. 
జగజ్జన్మాదులకు (బ్రహ్మము నిమి త్తకొరణ మని లక్షణ మొనరించిన తదుపరి 
(బహ్మపదముచే చెప్పబడినను - జగత్తున కుపాదానకారణ మైన (ప్రకృతికాని, 
విజ్ఞానాత్మ యైన పురుషుడు (జీవుడు) కాని, (బాహ్మణుడుకాని, వేదము 
కాని జగత్తుయొక్క- జన్మస్థితిలయములకు నిమి త్రకారణము కానందున 
నిం దేది బ్రహ్మమా యని సంశయము కలుగనేరదు. (బ్రహ్మము సర్వా 
ధారము, _సర్వనియామకము నై యన్నిటికీ నొప్పును. అందువలన 
(బహ్మము జగజ్జన్మాదులకు నిమి త్తకారణము,. జన్మా ద్యస్య యతః. అను 
లక్షణము సూపపన్నము. (౨) 

జగజ్జన్మాదులకు కారణమును చెప్పుచు (బ్రహ్మము సర్వశ క్తి 
మంతము, సర్వజ్ఞము నని చెప్పబడినది. (ప్రస్తుత మా విషయమును దృఢ 
సణచుచు నందులకు హేతువును చూపుచున్నాడు. 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


శాస్త్ర యోనిత్వాత్‌ ౧-౧-౩ 


((హ్మపద మీ సూత్రమునగూడ నన్వయించును,) | 

(బహ్మ=(బ్రహ్మము, కా స్తయోనిత్వాత్‌= వేదమునకు కారణమగుట 
వలన, (బ్రహ్మము సర్వశ _క్తిమంతము, సర్వజ్ఞము నని సూ(త్రార్థము, 

శాస్త్ర మన నిట వేద మని యర్థము, అయ్యది భువనమునందలి 
నూనవులకందరికి హితమును సంపాదించుటకు, అహితమును విడుచుట 
కును వలయు సాధనముల ననుశాసించును - తెలుపును. వేదమునం దెట్టి 
.సక్షపాతమును లేదు. అయ్యది భారతీయులను (పేమించి అన్యదేశీయులను 
ద్వేషింపదు. దానికి హిందూ మహమ్మదీయాది మత భేదము కాని, కృష్ణ 
గౌరాది వర్ణభేదముకాని లేదు. సర్వజ్ఞునివలె సర్వులకు సర్వము నను 
శాసించును, (ప్రదీపము పగిది సర్వజనులకు సర్వమును (ప్రకాశింపజేయుచు 
వెలుగొందుచున్నది. సర్వోపాయములకు, సర్వవిద్యలకును . వేదము నిల 
యము, వేదమునం దుపపాదింపబడని విద్య లోకమున నొండును కానము, 
కౌబిట్టి వేదము మహచ్చాస్త్ర మనక తప్పదు. యోని పద మీ సూత్రమున 
కారణవాచకము. మహచ్చాస్త్రమైన వేదమునకు కారణ మగు (బ్రహ్మము 
సర్వజ్ఞము, సర్వశ_క్తిమంతము కాకుండుట పొసగదు. ఏయే శాస్త్రములు 
మానవనిర్మితములో యందలి జ్రానముకంబ తత్క_ర్రలయం దధికజ్జాన 
ముండుట లోకవిదితము. యాజ్ఞ్యవల్కు్యడు శతపథమును, కణాదుడు 
కాణాదము (వై శేషికము)ను, పాణిని పాణినీయమును (అష్టాధ్యాయని) 
రచించియున్నారు. వా రాయా శాస్త్రములందు గల జ్ఞానముకం బె నధిక 
జాను లనుటలో నేరికిని సంశయ ముండదు. అల్బవిజ్ఞాని యధికవిజ్ఞాన 
వంత మగు (గ్రంథము రచింపజాలడు. బుగ్వేదాదిలక్షణముగల శాస్త్రము 
సర్వజ్ఞగుడాన్విత మై యుండుటవలన దానికి కారణమయిన (బ్రహ్మము 
కూడ సర్వజ్ఞము, సర్వశ_క్రిమంతము ననుట యుక్తమే, (3) 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ ప్ర, పొ. ౨౭ 


శాస్త్రమునకు నిమిత్త మగుటవలన (బ్రహ్మము సర్వజ్ఞము, సర్వ 

శ క్రిముంతము నని చెప్పబడినది, అది యెట్లు తెలియు నన : 
తత్తు సమన్వయాత్‌ ౧-౧.౪ 

(తత్‌ __తు, సమన్వయాల్‌. ఈ సూత్రమున (బ్రహ్మపదము షష్టీ 
విభ క్రితోకూడి యన్వయించునుు 

తతీ=ఆశాస్త్ర కారణత్వము, (బ్రహ్మణః తు = |బ్రహ్మ కే, సమన్వ 
యాత్‌ =సంబంధించుటవలన, తెలియు నని సూ(శ్రార్థము, 

యు కులమూలమునను, ఉపనిషద్వాక్యములచేతను బ్రహ్మమే 
వేదముసకు నిమిత్త మని తెలియుచున్న దని భావము, 

మానపులలో ననుదినము (ప్రవర్ణమాగ మగు జ్ఞానము స్వాభావిక 
మన జెల్లదు. స్వాభావిక మగుచో నయ్యది యభివృగ్ధినొందుటకు పర 
సాహాయ్య మ పేక్షీంప కుండెడిది. పరసాహాయ్యము నపేకీంచి వర్టిల్లునది, 
స్వాభావికము కానేరదు. కాబట్టి మనుష్యులలోగల జ్లానాభివృద్ద్ధి స్వాభావి 
కముకాక నైమిత్తిక మనక తప్పదు. అందువలననే మానవులు తమ 
జ్ఞాన మనెడి మైశ్వర్యమును వృద్ధిజొందించుకొనుటకై విద్యాసంస్థల నేర్చ 
అచుకొందురు. అందు యోగ్యులయిన విద్వాంసుల నేరి కోరి తెచ్చి, తమ 
సంతానమునకు శిక్షణము నొసంగి వారిజ్ఞానము నధివృద్ధి నొందించుటనై 
నియమింతురు. వారికి వలయు నితర[గ్రంథాది సాధనసామగిని చేకూ 
ర్చుదురు. దీనింబట్టి జ్ఞానము నైమిత్తిక మనుట సిద్ధము, నైమిత్తికమన 
నిమి త్తముద్వారా సంపాదింపబడునది, నేటిమానవుల క్షానప్రాప్తి నిమి త్త 
సాధ్య మైనపుడు సృష్టికి నారంభమున మానవులకు లభించిన జ్ఞానమును 
నిమిత్తము లేక సంభవింప దనుట నిక్కువము, సృష్టికి నారంభమున నుద్భ 
వించిన మానవులందటును చదువరులుకామి నర్జపరిభాషల నెజుగనివారై 
(యయొండొరుల. జ్ఞానాభివృద్ధికి నిమిత్తము కాజాలరు, కాబట్టి సర్వజ్ఞను సర్వ 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


ళా 


 క్రిమంతము నగు (బ్రహ్మమే వారికి వేదమనెడి శాస్త్రముద్వారమున 
జ్ఞానెశ్వర్యము నొసంగియుండు నని తెలియనగును, 
సరమర్షి పతంజలియు తన యోగతం్యత్రమున నిజ్లే వాకొని 
యున్నాడు, 
“పూర్వేషా మపి గురుః కాలే నానవచ్చేదాత్‌ ” యో. ౧-౨౬. 
చతు ర్వేదాధ్యయనసంపన్నుడై న గురువు నేడు వేదముద్వారా 
మనకు జ్ఞానము నొసంగుచున్నాడు, అబే సర్గాదియం దుదృవించిన 
పూర్వులకును వేదముద్యారా గురువు జ్ఞానప్రా ప్తి గరిగించియుండు ననుట 
నీక్చితము, మనవంటి మానవులెల్లరు శలీరదారు లయినందున కొండొక 
కాలముచే బద్ధులుకాక తప్పదు. (బ్రహ్మము శరీరి కాదు. కావున నది కాల 
బర్ధము కాదు. అందువలన మనపూర్వులకు పూర్వులయిన గురువులకును 
(బ్రహ్మము గురు వనుట సంగతమే. ఆ (బ్రహ్మమే వేదాదిళాస్త్రమునకు 
నిమిత్త మగుట యుక్తము. (బ్రహ్మమునకు మించినది మటీయొకటి లేదు, 
దానికి సమానమును గానము, సామ్యముకాని, యాధిక్యముకాని లేని పదా 
రమే (బ్రహ్మ మనబడును, (బ్రహ్మ మిట్టిదే యని వేదము చెప్పుభున్నది, 
“నకిరిం[ద। త్వదు త్తరో న జ్యాయా అస్సి, 
వృ(త్రహన్‌। నకిరేవా యథాత్వమ్‌.” బు, ౩-౬-౧౯-౧, 
ఉసనిషత్తునందు ని'చ్దే వర్ణింపబడినది. 
“న తత్సమ ళ్చాభ్యధికళ్చ దృశ్య తే” శ్వే. ౬-౮ 
మజీయు (బ్రహ్మము పితృకల్పమగుటచే నదియే కాస్రమునప 
నిమిత్తము. తండ్రి బిడ్డలను గని, వారు విద్యాభ్యాసము చేయకున్న నర్జ 
ములను, వానికిగల సంజ్ఞలను సరిగ నెలుగనివారై లోకమున వ్యనహరింన 
సర్లులు కాజాల గని యెంచును. సంసారయా(త్రను బాగుగ నిర్వ ర్హింపనేర 
ధని గురించి కరుణార్గచిత్తుడై హిశాహిత ప్రా ప్లి, పరిహార - యోగ్య 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ప.పా, డో 


మగు జ్ఞానము నుదయింపజేయు శబ్బసముదాయము వారికి దెలియునట్లు 
తగిన వ్యవస్థ చేయును, అ'ప్లే వరముకాతచిక మగు (బహ్మము ,సెత 
(పజల నుద్భవింపజేసి oe: సంసారయా త్రానిర్వ హణార్థము కొండొక 
శబ్దరాశిమాలమున వారికి జ్ఞానము నుపదేశింపవలసియుండెను, (బహ్మము 
మానవులకు పితృకల్పమనుట వేదసిద్ధము, 

“స నః పితేవ సూనవే౭_గ్నే! నూపాయ నో భవి” బు, ౧-౧౨-౯ 

“త్వం హి నః పితా వసో!.............. మ బు, ౬-౭-౨-౧౧. 

ఈ మం(త్రములందు (బ్రహ్మము మానవులకు పితృకల్పమని 
స్పష్టముగా వర్ణింపబడినది. కాబట్టి బ్రహ్మమే శాస్త్రమునకు నిమి త్రము 
(బ్రహ్మము PT కధిపతి యగుటచేతను శాస్త్రమునకు 

నిమిత్తము కావలసియున్నది. జనులను పాలింపనెంచు జనాధిపతి “ఇది 
మీకు హితము చేకూర్చును. ఇది యహిత మొనర్చును. కావున హితసా 
ధనము మీ' కనుష్టింపదగినది, అహితము, తత్సాధనము పరిహరింపదగినవి.” 
అని స్వజనులకు బోధ గబపును,'- అట్టియెడ్‌ సర్వాధిపుల కధిపము, 'సర్వ. 
జ్జము నగు (బ్రహ్మము మానవుల నుదయింపబేసి వారికి: హితాహిత ప్రా ప్తి 
పరిహార, జ్ఞానము నొదవజేయకుండు బెట్లు పొసగును? అట్టి క్లానోచయ 
కర మగు శబ్దరాశియే బుగ్వేదాదీలక్షణముగల శాస్త్రము. కాబిట్టి బ్రహ్మము 
శాస్త్రనిమి త్త మనుట సంగతమే. ఇయ్యది శాస్ర్రమునందును (ప్రతిపాదింప 
బడినది, 

“తస్మాద్‌ యజ్ఞాత్‌ సర్వహుత బుచః సామాని జడ్జి రే, 

ఛందాంసి జడ్జీరే తస్మాద్‌ యజు స్తస్మా దజాయత. i 


బు, ౮-౪-౧౮-౯, 

“వర్ణాశ్రమ వాసులచే తర్ప్యమాణమును, యజసీయమును నగు 

(దిహ్మమువలన ముక్కలు, సామములు, ఛందస్సులు (అథర్వము) 
యజుస్సు నుదృపించినవి. 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


పాద (చరణ) వ్యవస్థ గల మంత్రములు బుక్కు. లనబడును, 

యజ్ఞమునందు 'గాయగ్ర్యాది సామములచే గానము సేయబడు బుక్కులు 
సామము లనబడును, బుక్కులు, సామములు కాక గద్యరూపమున నుండు 
మంత్రములు యజు సృనబడును. మంత్రములు గాయత్రి మున్నగు: 
ఛందస్సులతో గూడియున్నను నయ్యవి సర్వ వి ద్యా బోధకము లని. 
సూచించునిమి త్తము యజుస్సుకు పూర్వము ఛందస్సులు జనించిన వని 
చెప్పబడినది. లేక (ఛందః) ఛంద స్పన 'వేదము. “ఛందాంసి' యన నథర్వ 
చేద మనియు చెప్పవచ్చును. వా_స్తవమున మం(త్రములన్నియు గద్యాత్మక 
ములు, పద్యాత్మకములు నని రెండు విధములు. అందు పద్యాత్మకములలో 
యజ్ఞమునందు గాయ(్రము మున్నగు సామగానములతో పాడబడు మంత్ర 
ములు సామము లనియు, మిగిలినవి బుక్కు. లనియు ననబడును, గద్యాత్మ 
కములన్నియు యజుస్సు అనబడును, కాని వీనిలో వర్ణా శ్రమవాసులచే నను 
స్టింపదడు యజ్ఞములం _ దుపయోగింపబడని మం(త్రములుమా(త్రము అథ 
ర్వము (అభథర్వాంగిరసణ) లనియ వ్యవహరింపదిడును. ఇట్లు మం(త్రము 
లన్నియు రెండువిధములయినను నవాంతరభేధముచే నొకట (త్రిధములు 
గను మటీయొకట చతుర్విధములుగను చెప్పబడుచున్న వని భావము, ఈ 
మం[త్రములన్నియు కలిసి వేద మనబడును, 


“వాగ్‌ వివృతాశ్చ వేదాః” ముం, ౬-౧-౪ 
మంత్రములు _పైనజెప్పినట్లు నాలుగువిధములై నందున 'వేదము 
లును నాలుగుగ వ్యవహరింపబడుచున్నవి, ౧. బుగ్వేదము ౨. యజుర్వే 
దము ౩. సామవేదము ౪. అథర్వ వేదము. వేదనామాంకిత మగు నీ శాస్త్ర 
మునకు (బ్రహ్మమే నిమిత్త మని యిట్లు వేదములే చెప్పుచుండ కాదన 
నెవరికి శక్యము? వేదము పరమ(పమాణము, అంతకుమించిన శబ్ద ప్రమాణ 
మొండు లేదు. వేదోకము యు క్తితోను (ప్రమాణితమగునప్ప డద్దానిని 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము__ ప్ర, పా, 3౧ 


గురించి చెప్పవలసిన దే ముండును? కౌబట్టీ (బ్రహ్మము శాస్ర్రనిమి త్త మనుట 
సుసంగత మని భావము, (౪) 

శాస్త్రినిమి త్త మగు (బ్రహ్మము సర్వజ్ఞము, సర్వశ క్రిమంతము నై 
జగత్తునకు జన్మాదికొరణ మైన నగుగాక, “ అంచమా(శ్రమనే నయ్యది 
జగత్తునకు నిమి త్తకొరణ మని యంగీకరింప శక్యముకాదు. 

“జన్మా ద్యస్య యతః” అను సూత్రమునందలి 'యతః' పదమునకు 
చెందిన పంచమీవిభ క్ర హేతుమాత్రమును బోధించుచు నిమితోపాదాన 
కొరణములసు రెండింటిని సూచించు నవకాశ ముండుటపలనను, శబ్దముడే 
జెప్పబడకపోవుటచేతను (దిహ్మము జగన్నిమి త్తకారణ మెట్లగు నన: 


ఈత్షతే ర్నాశబ్దమ్‌ ౧-౧-౫ 


ఈక్షతే॥ = ఈక్షణ (కుతివలన, 'ఆశబ్దం = జగడ్జన్మాదులకు 
(బ్రహ్మము నిమి త్తకారణ' మని శబ్ద్బముచే జెప్పబడలేదు (అ(శ్రౌతము) 
అనుట, న=త గదు. | 

బుగ్వేదాదిలక్షముగల శాస్త్ర మిట శబ్ద మనబడును, ముందు 
రాబోవు సూత్రములం దుపనిషద్వాక్యవిచారీణ లభించుటవలన ఉపనిషత్తు | 
లును నీ శబ్దముచే లక్షీతము లగును, | 

“శక్యసంబంధే లక్షణం" అనుటంజేసి వేదోపనిషత్తులకు వ్యాఖ్యాన 
వ్యాథ్యేయభావము శక్యసంబంధ మగును. బుగ్వేదాదిశాస్త్రము వ్యాఖ్య 
యము, ఉపనిషత్తులు, (బాహ్మణములు, వ్యాఖ్యానము. (బ్రహ్మము జగజ్జ 
న్మాదులకు నిమి త్తకొరణ మని (ప్రతిపాదించు శబ్ద మొండును లేదని 


“అశబ్దము”న కర్ణము, “ఈక్షతేః' అనునది హేెతుపోచకము, శఈక్షతి 


ధాతుషున కర్ణము ఈడ్షణము, ఈకత్షణ మనగా సంకల్పము - గర్భమునందు 
గల సర్యాలోచన మనెడి జ్ఞానము, దీనినే యుపనిషత్క_ రలు తప 
సృందురు. కావున “ఈక్షతే॥ి ఆ పదమునకు “తపః(శ్రవణమువలని నని 


Scanned by CamScanner 


చేదాంతదర్శనము 


ప్ర 


యరము, కాబట్టి “ఈత తేః = తపళ్ళ్శద్ద (శవణమువలన, అశబ్దం న = 
(cn) 
(బ్రహ్మము జగజ్జన్మాదుల కు నిమిత్తమని శబ్దముతో జెస్పలేదనుట 
యు క ముకౌదని సూ(తార్లము. 
అరి ® 
ఛాందోగ్య (ప్రపాఠకమునందు 
“క చేటు సౌమ్యేద మగ ఆసీ దేక మేవాద్వితీయమ్‌” ఛాం. ౬-౨-౧, 
అని (ప్రారంభించి, 
“తడై కత బహుస్యాం ప్రజాయే యేతి, త తేజో 2సృజత” 
ఛా0౦, ౬-౨-౩, 
అనీ చెప్పబడినది. ఇందు పూర్వవాక్యమున సృష్టికిపూర్వము 
చేతనాచేతనాత్మక మగు (ఇదం పదవాచ్యం) నిఖిలజగత్తును (ప్రకృతితో 
బాటు [బ్రహ్మమునందు అవిభాజ్య మైయున్నట్లు చెప్పి, రెండవ వాక్యమునం 
దా సచ్చద్దవాచ్యమగు (బ్రహ్మమే ఈక్షణపూర్వకముగ అగ్ని ( తేజ) 
మున్నగు జగత్తును సృజించినట్లు వర్ణింపబడినది. (ఇట తేజస్సునకు 
అరి ౧౧ (3) 
పూర్వము - “ఆకాళవాయువులను సృష్టించినత దుపరి -అని కలుపుకొనవల 
యును.) జగజ్జన్మాదులకు (బ్రహ్మము నిమి త్తకారణముగా (శ్రుతి యంగీక 
రింసదేని పై వాక్యములందు (బ్రహ్మా మీతణపూర్వక మైన తేజః (ప్రభృతి 
సృష్ట చేసిన టైందుకు వర్షింపబడును. ? కుండకు. నుపాదానకారణ మైన 
మృ త్తికయందు ఈక్షణపూర్వక (సష్ట్రత్వ మెటనై న చూడ గలమా? 
చూడలేము, 'నిమిత్తకారణమైన కుమ్మరియం దీక్షణాదులు (ప్రత్యక్షసిద్ధ 
ములు. అషే జగజన్మాదులకు నిమి తమయిన (క ర్హయయిన) (బ్రహ్మము 
౧ జ బలాల అవి 
నందును ఈక్షణపూర్వక (సష్ట్రుత్వము (శుతివర్షించినది, కాబట్టి జగత్తుసకు 
(బ్రహ్మము నిమి త్తకారణ మనుట శాస్త్ర (ప్రతిపాదిత మే - శబ్ద ప్రతిపాదిత మే 
యగును కాని యశళబ్దముకాదని భావము, 
కొందణు ఈ సూ(కతఈమునడు మరియొకవిధముగ వాఖ్యానము 
చేయుదురు, 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము-(ప్ర.పా. 33 


ఈక్ష తేః=ఈకీతృత్వ | శవణమువలన, న=సాంఖ్యపరికల్పితమగు 
నచేతన (ప్రధానము (ప్రకృతి జగత్తునకు కొరణమని వేదాంతమునందుజెప్పు 
టకు శక్యముకాదు, క రౌరణ 'మేషున, అశ బ్దం=అది శబ్దప్రతిపాదితముకాదు. 

కారణమునకు నీక్షితృత్వము (శుతియందు, చెప్పబడుటవలన జగ 
త్కారణము అచేతన. (ప్రధానమని యంగీకరింపవలనుపడదు. అచేతన 
(ప్రధానము జగత్కారణమని (శుతియందు చెప్పబడకుండుటయే యిందు 
లకు కారణము. 

ఈ వ్యాఖ్యానము ' సరియైనది కాదు, ఇడ యర్ధ మంగీకరించిన 
(ప్రకృతహాని, అప్రకృత (ప్రక్రియా(ప్రస క్రియు కలుగును, (ప్రకృత విషయ 
మును విడిచి య(ప్రకృతమయిన విషయమును (గహింపవలసివచ్చునని 
భావము. ఏ విషయ మీ (ప్రకరణమున పూర్వసూ(త్రములందు విచారింపబడు 
చున్నదో యది (ప్రకృతము, ఇతర మ(ప్రకృతము. కాబట్టి (బ్రహ్మము 
(ప్రకృత విషయము, అచేతన మైన (ప్రధానము (ప్రకృతి) “అప్రకృతము. 
పూర్వసూ(త్రములందుగాని, ఈ సూత్రమునగాని, (ప్రధానమును. తెలుపు శబ్ద 
మొండును గానరాదు. అధ్యాహారము చేయదమన్నను ప్రకరణము ననుస 
రించి అధ్యాహారముచేయవలయునుగాని స్వతంత్రించి చేయజనదు. సూత్ర 
ముల శైలియు నందుల కంగీకరింపదు. ఈక్షణ హేతువు (ఈక్ష లేశ 
(ప్రకృతవిషయమునకు (ప్రాప్తి పించిన యశ బ్దతను దొలగించుచున్న దికాని, 
(ప్రధానమునకు గల కారణత్వమును నికే షేధించుటలేదనిస ్పష్టముగా దెలియు 
చున్నది. కాబట్టి అకస్మాత్తుగ నిట జడ మగు ప్రధానమును (గ్రహించుట 
(ప్రకృతమును విడిచి, అ(ప్రకృతమును (గ్రహించుటయే యగును. వ్యాఖ్యా 
నముకూడ దూషిత మగును. కారణమున కీక్షీతృత్వ(శవణమువలన కార 
ణము శబ్ద ప్రతిపాదిత మగునుకాని, (ప్రధాన మళబ్ద మని యెట్లు సిద్ధింప 
గలదు? కాగా ఈత్షణ శబ్ద శ్రవణమువలన బ్రహ్మము జగన్నిమి త్తకారణ 
మని పూర్వము చెప్పిన యర్థమే సంగతమగును, 


Scanned by CamScanner 


శల వేదాంతదర్శనము 


మజథీయు (ప్రధాన నుళబ్దమనుటయు యుక్తము కాదు. 
“మహతః సర మవ్య క్రమ్‌” కఠ, ౩-౧౧. 
“సత్వా దధి మహో నాత్మా మహతో 2వ్యర్త ముత్తమమ్‌” కఠ. ౬-౭ 
“తపసా చీయశే బ్రహ్మ” ముం, ౧-౧-౮. 
“అజా మేకోం లోహితళుక్ష కృష్ణాం” ds. ౪-౫. 
ఇట్టీవి యెన్నో ఉపనిషద్‌ వాక్యములు (ప్రధానము (ప్రకృతి) 
యొక్క- (శౌతత్వము (శబ్దప్రతిపాద్యమును బోధించుచుండ నయ్యది 
'యశబ్ద మనుట యుక్త మెట్లగును ? ఎన్నటికిని కాజాలదు. కాబిట్టి 
యీ వ్యాఖ్యాన మనాదరణీయ మని భావము. (౫) 
జగజ్జన్యాదులకు నిమి త్తకొారణ మైన (బ్రహ్మము (శౌత మేకాని 
అ(ళౌతము కాదని పూర్వసూత్రమున చెప్పబడినది. ఈ సూ(త్రమున 
మహర్షి యా విషయమునే దృఢపరచుచున్నాడు. 
గౌణ శ్చే న్నాత్మళద్దాత్‌ ౧-౧-౬ 
గౌణఃచేత్‌=పూర్వసూత్రమున జెప్పబడిన ఈక్షణము గౌణము- 
గుణసంబద్దము- ప్రాకృతిక మని యందురేని, న=కాదు. కారణ మేమన, 
ఆత్మ శబ్దాత్‌ =ఆత్మళ బ్దముచే చెప్పబడుటవలన * 
*సదేవ సోమ్యేద మ(గ ఆసీ దేక మే వాద్వితీయమ్‌"ఛాం, ౬-౨-౧. 
“ఓ సౌమ్య ! పూర్వమున నియ్యది స్తే, ఒక్కటే. అద్వితీ 
యము నైయుండెను? అను నీవాక్యమునందలి “సత్‌” పదము సర్వజ్ఞ 


* ఈ కా స్త్రయునందు గుణశబ్దముచే (ప్రకృతినే (గహీంపవలయును, 
(ప్రధానళబ్దముచే (టహ్మముమ |గ్రహీంపనగును, కారణ మేమన ; 


“ఆనందాదయః (పధానస్య” చే. 3-3-౧౧. 


అను నీ సూ, తేమునందు | పధానళ 
ఆ 'తభౌనళబ్లము (బహ్మాగరమునందే [ఫయోగింప 
బడినది, ద ర్మ gre 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ (ప్ర. పా, 3౫ 


మైన (బ్రహ్మమును బోధించు నన వీలులేదు. ఈ వాక్యములోని (ఇదమ్‌) 
“ఇయ్యది' యను పదము జదచేతనాత్మకమగు జగత్తును దోధించుచున్న ది 
కదా! అవును, అ్లే బోధించుచున్న దని యందురేని (సత్‌) (బ్రహ్మము, 
(ఇదమ్‌) ఇయ్యది._(ప్రకృతి-అను నీ రెండుపదములు నొకే విభక్రియందు 
(పయోగింపబడినవి. (ప్రథమాంతములు, కౌబట్టి యివి. సమానాధికరణములు, 
వీనిలో, సామానా నాధికరణ్య మున్నది. ఈ సామానాధికరణ్యము (బ్రహ్మము, 
(ప్రకృతి యను నీ రెంటియందుగల యాధారాధేయభావమునే తెలుపునని 
కదా మీ మతము। ఇది యెట్లు పొసగును ? లోకమునందు చేతనము 
జడమున కాధారమై యుండుట చూడజాలము, అట్ట యుదాహరణము 
లభించినచో చేతనమైన (బ్రహ్మము జడ(ప్రకృతి కాధార మని యంగీకరింప 
వచ్చును. ఉదాహరణము లభింపనపుడు కల్పించుట యుక్తము రాదు, 
కల్పన యుపలబ్టీపూర్వకముగనుండ వలయును. కాబట్టి (బహ్మము, జగత్తు 
నను నీ రెంటిలోగల యాధారాధేయ భావమును “సత్‌”, 'ఇవదమ్‌' అను 
సీ రెండుపదములలో సామానాధికరణ్యము నిర్చేశించుచున్న దని చెప్పవలను 
పడదు. చేతనములకు, నచేతనములకు నీ భూమి యాధారముగనుండుట 
మనము (ప్రత్యక్షముగ జూచుచున్నాము. భూమి యచేతనము. ఈ సామ్యము 
ననుసరించి చేతనా చేతనాత్మకములగు సర్వభూతములకు నాధారముగ “సత్‌” 
పదముచే జెప్పబడునది యచేతన మే యైయుండవలయును, అదియు మూల 
కారణమైన (ప్రకృతి యనుటయే యు  క్రమగును, దానినే యౌపనిషదులు - 
ఉపనిషత్క ర్తలు (ప్రధానము_అవ్య _క్రముఅవ్యాకృతముఅని యందురు. 


(ప్రకృతి సత్చదవాచ్యమైనయెడల నది జదము కాబట్టి “తరై క్షత 
బహుస్యాం (ప్రజాయే యేతి, తత్తేజో ఒసృజత' అను నీ వాక్యమునందు 
జెప్పబడిన ఈ క్షణ మెట్లు సిద్ధించును? అని శంకింపరాదు. “త శ్రేజ ఐళ్షత ” 
ఛాం. ౬-౨-౩, “శా ఆప ఐక్ష న్త" ఛాం. ౬-౨-౪ అను వాక్యములందు 


జెప్పబడిన అగ్ని, జలముల ఈక్షణము సిద్ధించినట్టు సిర్ధింసగలదు.. ఇట 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


కల 
జడము లయిన అగి జలములకు గల రక్షణము మీ కెట్లు సిద్దింపగలదో 
Oo 
మాకును (ప్రకృఠతియం దీషణ మే సిద్దింపగలదు. అన్నళత వ యా 
; ల 3 లే for 
ఉణము గొణము-బొచచారికము-అముఖ్యము.అందు 3న (ప్రకృతికి చెంచిన 
యిాక్షణముకూడ్‌ స్తే సే యముఖ్య మగును. కాగా జగడ్జన్మాదులకు సిమి త్ర | 
కొరణమయిస (బహ శమ అశబము కొదు. ళ₹ాబమే - శబ(పతిపాదిత వే శ 
(a) (6 (#9) 
శత మే. శాస్త్ర (స్రతిపాదిత మే మె-యనుట తగదు అని పూర్యపకము. 


ఆత్మశ ద్దముచే (బ్రహ్మము చెప్పబడుటవలన నీ పూర్వపతము - ఆడే 
సత్‌ పదముచే జెప్పబడిన (బ్రహ్మము “సదేప సోమ్యేద మగ 
ఆసీ దేకమే వాద్వితీయమ్‌” అని యారంభింసబడి “తడై కత బహాస్యామ్‌” 
అని దానీయం దీక్షణమును వర్ణించి, తుదకు “త తృత్యం స ఆత్మా" 
౮-౭ అని చేతనవాచక మగు ఆత్మశబ్దముచే చెప్పబడినది. ఇట్టియెడ 
నా సదముచే జెస్పబచిన మూలకారణము నచేతనమగు (ప్రధాసము 
(పకృత్రిగ నెంచెదమేని అదియే (ప్రకృతమగును. కావున నాప్రధానమే 
తుదకు చేతనవాచక మగు నాత్మపదముచే జెప్పబడిన కైంచవలసియుండును, 
కొని జడ మగు (ప్రధాన మెక్క_డ నెన్నడు నాత్మపదముచే వర్ది ంసబడుట 
జాడము, ఆత్మళ బ్రమునకు (ప్రధానము (ప్రకృతి) అర్థమందు మేని శబ్ద 
శ్‌ కది విరుద్ధ మగును, గోళబ్దమునకు గుట్ట మని యర్థము సెప్పిన 
ట్లగును. సచ్చబ్దమునకు (బ్రహ్మ 'మర్గమనిన సట్టిదోష ముండదు. ఆత్మ 
శబ్దము (బ్రహ్మమునందు వరించు నసుటలో బక క్ర యనుకూలించు నని 
భావము, 


“తమేవ విద్వాన్‌ నధిభాయ మృత్యో రాత్మానం 
ధీర మజరం యువానమ్‌" అథ, ౧o-౪-౮-౪౪. 
“నాయ మాత్మా (ప్రవచనేన లభ్యః” కఠ. ౨-౨౩.. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయ ము (ప్ర, పా, 8౭ 


“అగ్ని ర్మూర్జా చకుషీ చంద్రసూర్యా, 
దిశః (గ్రో(తే వాగ్‌ వివృతాళశ్చ వేదాః 
నాయుః ప్రాణో హృదయం విశ్య మస్య 
సద్భ్యాం సృథినీ హ్యేష సర్వభూతాంతరాత్మా”' ము, ౨-౧-౪. 


“ఏకో దేవః సర్వభూతేషు గూఢ; 
సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా” 3. ౬-౧౧. 
“బహ్మము నెటీగియే మృత్యువునకు భయపడడు” 
“(ప్రవచనముచే (బ్రహ్మము లభ్యముకాదు” 
“బహ్మమునకు మూర్చ మగ్ని, నేత్రములు చం(ద్రసూర్యులు, (శ్రోత్ర 
ములు దిక్కులు, వాక్కు వేదములు, (ప్రాణము వాయువు, హృదయము 
విశ్వము, పాదములు సృథివి-ఈ (బ్రహ్మము సర్వభూతముల కంతరాత్మ. 


“ఒ'కేదేవుడు సర్వభూతములందును గు_ప్పముగా నున్నాడు. అతడు 
సర్వవ్యాపి, సర్వభూతముల కంతరాత్మ” అని యిట్లు (బ్రహ్మమే యాత్మ, 
కద్దిముచే తెలుపబడినట్లు స్పష్టమగుచున్నది. కాబట్టి సర్వజ్ఞమైన (బహ్మమే 
సచృబ్దివాచ్య మగును, కాని అచేతన మగు (ప్రకృతి కాదు. 

ఈక్షణము గౌణము - బౌపచారికము అనుటయు గౌరవమగును: 
“సత్‌?” పదము (స్రకృతివాచక మనుటలో శబ్దళ, క్రివిరోధము వాటిల్లునట్లు, 
ఈక్షణము (ప్రకృతియం దౌపచారిక మని కల్పించుటలోను గౌరవదోషము 
వాటిల్లును. ఈక్షణము చేతనధర్మ మగునుకాని జడధర్మము కానేరదు, 
చేతనధర్మమయిన యీక్షణము జడ మగు (ప్రకృతియందు కల్పించుటకై 
ముందుగా చేతనసంబంధము (ప్రకృతికి కల్చింపవలయును. అటుపై నీ 
కణము (ప్రకృతికి చెప్పవలసియుండును. ఇట్లు (ప్రకృతియందు చేతన 
సామ్యము కల్పించి, అటుపై నీక్షణసామ్యము కల్పించుటయే గౌరవ 
దోషము, 'త శ్రేజ ఐకత* తా ఆప ఐక్ష న్స = “తేజస్సు ఈకించెను','జభ 


Scanned by CamScanner 


అధీ జ జట శ జో 
అడాంత దర్శనము 


దుశీంచెను" అను నిట్టిదోట్ల గత్యంతరము లేనందున ఈక్షణము గౌణ 
నునక తన్సదు. ఓ కుద నుపాయాంతతోన ములేమి నౌపచా రికమైన యర్థము 
కల్పింపబడినది కావున నెల్లయెడల న స్తే కల్పింపవలయు నను నియమము 
లేదు. కాబట్టి స్త్‌ దృష్టాంత మయు_క్రము, 

అచేతన మగుభూమిని దృష్టాంతముగా చెప్పి యచేతనమైన, (పకృ 
తియే జడచేతనాత్మక మగు జగత్తునకు నాధార మని చెప్పుటయు సంగతము 
కాదు. (బ్రహ్మము అధిష్టానకారణము, కాబట్టి అది చేతనమయ్యు జడ 
చేతనాత్మక మగు జగత్తున కాధారమగుటలో దోషములేదని పూర్వమే 
చెప్పియుంటిమి, కాబట్ట ఈశకశణము గొౌణము - (ప్రకృతికి సంబంధించి 
నది  కాదనుట సుసంగతమే యని భావము, (౬) 


క్‌ ః శబ్దమునకు అగ్ని - జ్వలనము (మంటు, (బ్రహ్మము 


స 


స్టడి 


నను రెండర్లములు కలవు, అందువలన నయ్యది ర60డర్ల ర్రములందును 
(ప్రయోగింపబడును, అశశ్లు యాత్మ శబ్దమునకు ననేకార్డము 'అండుటచేత | 
(ప్రకృతియందును, (బ్రహ్మమునందును ప్రయోగింపవీలగును. ఆత్మ శబ్దము 
(టహ్మమునందువలెనే ఇం(గ్రియాత్మ్యయందును, భూతాత్మయందును నచేత 
నము లయిన ఇం(దియాదులందును (పయోగింపబడుట లోకమున జూచు 
చున్నాము, కాబట్టి “తత్సత్యం, స ఆత్మా - “అది సత్యము, “అది 
యాత్మ' యను స్థలమున (ప్రయోగింపబడిన ఆత్మళబ్దము అచేతన మగు 
(పకృతివాచకము కొదనుట యు క్రముకౌదన - సమాధానముచెప్పుచున్నాడు; 


తన్నిష్టస్య మోక్షోపదేశాత్‌ ౧-౧-౭ 


తన్నిష్టస్య=తద్వాచ్యమునందు నిష్ట గలవానికి, మోక్షోపదేశాత్‌= 
మోక్షము కలుగు నని శాసించుబవలన, “త తృత్యం, స ఆత్మా' అను నీ 
వాక్యమునందలి ఆత్మ శబ్దము (ప్రకృతివాచకము కాదు. (బ్రహ్మ బోధక మే. 

“సదేన సోమ్యేద మగ ఆసీత్‌ ఏకమే వాద్వితీయమ్స్‌ అని సత్‌ 


d 
Scanned by CamScanner 


PEA NCOs TE 1 


ప్రథమాధ్యాయము--(ప.పొ. తిక 


పదముచే (బ్రహ్మము నుపదేశ0ప (ప్రారంభించి, “త త్పత్యం స ఆత్మా 
యని యాత్మళబ్దముచే దానిని (గ్రహించి “తత్త్వ మని శ్వేతకేతో” 
ఛాం. ౬-౮-౭ “ఓ శ్వేతకేతూ! నీ వా (బ్రహ్మమునందు నిష్ట గలవాడ 
వగుము' అని ముక్తుని జేయ నుద్దేశింపబడిన చేతను డగు శ్వేత కేతునకు 
(బహ్మనిష్ట నుపదేశించి, యనంతరమున 'తస్య తావదేవ చిరం యాన న్న 
విమోక్ష్యే అథ సంపత్స్యే” ఛాం. ౬-౧౪-౨ 

“ట్రహ్మనిష్టగలవాడు శరీరపాతముకొగా నే (బ్రహ్మము నందగలడు - 
ముక్తుడగును' ఆని యుపదేశింపబడినది. ఇట్టి స్టితియందు “త త్సత్యం 
స ఆత్మా" అను నీ వాక్యమునందలి యాత్మశబ్దము (ప్రకృతివాచక మగు 
నెడల మోక్షోపదేశ మెట్లు సంగతము కాగలదు? (ప్రకృతి నిష్టగలవానికి 
మోక్షము సిద్ధింపదుగదా! (ప్రకృతినిష్ట మోక్షహేతువు కాదు. నిష్టయన 
(ప్రతిష్ట-అనగా సర్వవ్యాపారములను విడచి యనన్యచి త్తముతో నుండుట, 
ఆ నిష్ట కేది విషయమో యదియే (ప్రత్యక్ష మగును. (ప్రకృతినిష్టవలన 
(ప్రకృతిసాకిత్యారము కలుగును. కాని _బహ్మసాజిత్కారము గలుగదు. 
(పకృతిసాకొత్యారము మోక్షహేతువు కొజాలదు, కొబట్టి శాస్త్రము మోక్ష 
హేతువుకాని (ప్రకృతినేల యుపదేశించును? అ ట్లుసదేశించినచో శాస్త్రము 
వంచక మగును. తండ్రి యగు నుద్దాలకమహర్షి, పుత్రుడై న శ్వేత కేతువు 
నేల వంచింప దల పెట్టును ? 

“శ్వేతకేతో వస (బ్రహ్మచర్యం, న వై సోమ్యాన్మత్కులీనో 
౭.ననూచ్య (బ్రహ్మబంధు రివ భవతి” దాం, ౬-౧-౧. 

'సౌమ్యుడ వగు నో శ్వేతకేతూ 1 (బ్రహ్మచర్యము ననుష్టింపుము, 
వేదాధ్యయనముచేయనివాడు మూర్జు'డగును, అట్టివాడు మన కులమున 
నెవ్వడు నింతవరకు జనింపలేదు,' అని వేదధర్మము నుపదేశించు బుషి 
వంచకు డెట్లు కాగలడు? కాబట్టి పుత్రవత్సలు డగు నుద్దాలకమ హారి 
మోతకాముడయిన శ్వేత కేతుపునకు 'త తృత్యం స ఆత్మా అని సదాత్మక 


Scanned by CamScanner 


.వేదాంతదర్శనము 


౪౦ 
మగు (బ్రహ్మము నుపదేశించి, “తత్త్వ మసి శ్వేత కేతో :* ' శ్వేతకేతూ!। 
సీవు త త్వ మసిజ=తన్నిష్టుడవు--(బహ్మానిష్టుడవు కమ్ము అని మోక్షసాధన 
మైన (బ్రహ్మ నిష్ట నుపదేశించినా డనియే తలంపవలయును. ఆత్మ శబ్దము 
(ప్రకృతివాచక మగు నెడల నియ్యది సంభవము కాదు, కాబట్టి “త్ర త్సత్యం 
స ఆత్మా అను నీవాక్యమునందలి యాత్మశబ్దము (ప్రకృతివాచకము కాదు; 
ఆత్మవాచక మే యని భావము. 
జ్యోతిః శద్దిమువలె నాత్మశబ్దము నానార్గకమగుటచే నాత్మశబ్దమిట 
(ప్రకృతి పరమే యని చెప్పుటయు సంగతముకాదు. శబ్దమున క నేకార్థము 
'అంగీకరించుట యన్యాయము. శబ్దశాస్త్రవిదులు శబ్దముస కనేకార్థము 
లంగీకరించిన వృ _త్త్యంతరములు లోపింపగలవను 'భయముచే త నొక 
యర్థమునే యంగీకరించుట న్యాయమందురు. ముఖ్యవృ త్తితో శబ్ద మొక 
యర్ధమునందే ప్రయోగింపబడును, ముఖ్యవృ త్తితో నేయర్గమున శబ్దము 
ప్రయోగింపబడునో. యదియే దానికర్ణము, ఇత రార్గములు గౌణములో గ్‌ పాకి 
భాషికములో యగును, ఏది గౌణమో, యేది ముఖ్యమో శబ్దవ్యుత్ప త్తి 
చేతను (ప్రయోగాదులవలనను దెలియనగును,. ఆత్మశబ్దము చేతనార్భమున 
వ్యుత్సన్నమగుటవలన నయ్యది (ప్రకతివాచకము కాదు. ఉపపదములేని 
యాత్మపదము (బ్రహ్మపరముగానే (ప్రయోగింపబడుటవలనను నయ్యది 
ప్రకృతివాచకమనుట సంగతము కాదు. ఉపపదముతోగూడిన యాత్మ 
పదము గౌణవృ త్తితో నన్యార్హములందు (బయోగింపబడుట కలదు. కావున 
“భూతాత్మ' “ఇం(డ్రియాత్మ” అను ప్రయోగములున్నను దోషము వాటిల్లదు. 
“త త్సత్యం స ఆత్మా” అను వాక్యమునందలి యాత్మపదము నిరుపపదము 
- కౌబట్టి యది (బ్రహ్మకాచకమే కాని (ప్రకృతివాచకము కాదు. 
మటియు, జ్యోతిః శబ్దమున కనేకార్థము లున్నవనుటయు సరి 
కొదు. 'తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి స్త ద్యదాత్మవిదో విదుః” ముం, 
అం-చి-క్‌, “జ్యోతిస్సులకు జ్యోతిస్సు, శుభము నగు (బ్రహ్మమును ఆత్మ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ప్ర, పా. ౪౧ 


విదు లెరుగుదురు.' అని యిట్టి యుపనిషద్వాక్యములందు జ్యోతిః శబ్దము 
ముఖ్యవృ త్తికో (బ్రహ్మమునందే (ప్రయోగింపబడినది. కాబట్టి 'త త్సత్యం 
స ఆత్మా” అను నీ వాక్యమునందలి ఆత్మ శబ్దము (ప్రకృతివాచక 'మెన్నటికిని 
కానేరదు. 

ఈ సూ(త్రమునందలి “తన్నిష్టస్య” అను పదముద్వారా “తత్త్వమసి | 
యను వాక్యమునందలి యర్థ మే సూ్యత్రింపబడినందున “తత్త్వమసి” అను 
వాక్యముకూడ నిట వ్యాఖ్యానము చేయబడిన'ప్లే యెంచవలెను. 

తత్‌ త్వమ్‌ (అసి అని మూడుపదము లీ వాక్యమున నున్నవి. 
ఇందు “త్వమ్‌” పదము తక్క మిగిలిన రెండుపదములు (తత్‌ _[. అసి) 
నందిగ్గార్హకములే, ఈ “తత్‌” పదము (ప్రకరణమున జెప్పబడిన సద్రూసము, 
ఈక్షణ ధర్యముగల (బ్రహ్మపరమా? లేక (బ్రహ్మనిష్టపరమా? యని సందే 
హము వొడమును, ఇళ్లే “అసి” పదముకూడ వర్తమాన 'సత్తా' బోధ 
కమా? లేక విధివచనమా? అనగా “లట్‌' లకారముయొక్క రూపమా? 
లేక “లేట్‌” లకారముయొక్క రూపమా? యని సందేహము వొడమును, 
ఇట్లు రెండు విధములగు నర్జములందును స్రీ శబ్దములు (ప్రయోగింప వీలు 
న్నందున నిట్టిసందేహము గలుగును. ' ఈ సందేహమును కుతి నాక్యార్థ 
నిర్ణయముకొర కుసక్రమించిన పదవాక్య (ప్రమాణములను బాగుగా నెటీగిన 
యాచార్యుడే దొలగింపవలయును, అందువలననే యాచార్యుడు (వ్యాసుడు 
“తన్నిష్టస్య* అని సూషతించి తతీ పదార్థమును సూచించియున్నాడు, కాబట్టి 
“తత్‌” పదము తన్నిష్టపరముగా చెప్పుట యాచార్యున కఛిిపేతమని స్పష్ట 
మగుచున్నది. లేకున్న “తన్నిష్టస్య' యని సూ|త్రింపడని భావము. నిష్ట 
యన సర్వవ్యాపారములను వర్ణించి యనన్య చిత్తముతో (పణిధాన మొన 
ర్చుట యని యిదివకే వివరించియుంటిమి, కాబట్టి నిష్ట (క్రియాత్మకము, 
అదియును భావి[క్రియయే కాని, భూతవస్తుపుకాదు. “సుఖ (స్వర్గ) మభిల 
సింతువేని యాగ మొనరింపుము" (స్వర్గకామో యజేత) అను తావృలందు 


Scanned by CamScanner 


౪ వేదాంతదర్శనము 


విధి యపేక్షీతమైనట్లు నిష యను థావిక్రియయును విధి నపేకించును.. 
కౌబిట్టి “అసి” యను క్రియాపదము విధ్యర్ణకమనియే యెంచవలయును. 
“త్వమ్‌' పద మిట శ్వేతకేతుపును నిస్సందిగ్ధముగా తెలుపును. కాగా, 

“తన్నిష్ట స్వం భవ శ్వేత కేతో |" “టి శ్వేతకేతూ ! నీవుతన్నిష్టుడ 
వగుము” అని 'త త్వ మసి' వాక్యమున కర్ట్ణమగుచున్నది. ఇట్టి యర్ధమే 
యాచార్యున కభిమతమనియు, నధియే సంగతమనియు దెలియుచున్న ది, 

ఉద్దాలక మహర్షి స్వయముగా తనపుత్రుడైన శ్వేతకేతువునకు 
గల సంసారబంధన హేతువైన (ప్రకృతినిష్టను తొలగించి మోతసాధన 
మైన (బహ్మానిష్టను సంపాదింప నుద్దేశించెను. అందులక్రై యత డనేక 
విధములయిన భూమికలను రచించుచు తొమ్మిదిమారులు “త త్వమసి శ్వేత 
కేతో? యని యుపదేశించి యున్నాడు. తుదకు తొమ్మిదవసారి దొంగ 
నుదాహరణముగా దీసికొని తన్మూలమున ప్రకృతియందు నిష్టగలవానికి 
సంసారబంధ మేర్పడునని చెప్పి (బహ్మయందు నిష్టగలవానికి మోక్షము 
(ప్రా ప్తించునని (ప్రచర్శించును, అట్టయెడ “తత్త్వమసి” యను వాక్యమునకు 
“బహ్మానిష్టుడవగుము' అని యర్థముకాక మరియొక యర్ధ మెట్లు కాగలదు? 
ఉపనిషద్వాక్యముల యర్హమును నిర్జారణచేయ (ప్రవ ర్తించువ్య క్రి తప్పక 
వ_కృతాత్సర్యమును గమనింపవలసియుండును, వక్తయగు నుద్దాలకుడు 
తుదకు తొమ్మిదవసారి చెప్పిన విధము చూడ “తత్‌” పదము తన్ని ష్టపర 
ముగా జెప్పినట్లు స్పష్టము గాకపోదు. 

“పురుషం సోమ్యోత హస్తగ్భృహీత మానయం త్యపహర్షీత్‌ “సేయ 
మకార్షీ త్‌, పరశు మస్కై తపతేతి, స యది తస్య కరా భవతి, తత ఏవా 
నృత మాత్మానం కురుతే సోఒన్ఫతాభిసంధోఒ నృతే నాత్మాన మంత 
రాయ పరళుం త_స్పం (ప్రతిగృహ్య తి స దహ్య లేఒథ హన్యతే” ౧. 

“అథ యది తస్యాకర్తాభవతి తతఏవ సత్య మాత్కానంకురుతే న 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ప.పా,. ye 


సత్యాభిసంధః స్తే నాత్మాన మ౦ంతర్భాయ పరజం త _ప్పం (ప్రతిగృహ్హాతి స 
నదహ్య తే2ఒథ ముచ్యతే” ౨, 
“స యథా తత్ర నదాహ్యేతై తదాత్మ్య మిదం సర్వం త త్సత్యం 
స ఆత్మా తత్త్వమసి శ్వేతకేతో।” ౩. _ ఛాం, ఒ-౧౬+౧---౩. 
“సోమ్య।1=సౌమ్యుడా। దొంగతనముచేసినాదని సందేహించి యొక 
నిని రాజభటులు రాజునొద్దకు చేతులుగట్టి తెత్తురు. అతనిని పరీషించి 
చంపుటకై పరథువును (గొడ్డలిన్సి బాగుగ కాల్చుదని భటులకు రా జొజ్జా 
పించును. అపుడా దొంగ తాను దొంగతనము చేసినవాడగునేని అసత్య 
మాడి తనను అనృతునిగ - అనృతపరాయణునిగ - అనృతమున నిష్టగల 
వానిగ జేసికొనును. అత డన్ఫతాభిసంధుడగును. అనగా నన్ఫత నిష్టుడగు 
నని భావము, అతడ ట్ర్లనృతమయుడై కాలినగొడ్డలిని (త్పప్తంపరళుం) 
(గ్రహించి కాలి చచ్చును. అతడు దొంగతనము చేయనివాడగుచో తన్ను 
సత్యపరాయణునిగ - సత్యనిష్టునిగ - జేసికొనును, అనగా సత్యమునందు | 
అభిసంధి ((ప్రణిధానము) కలవాడై సత్యనిస్టుడగును. సత్యనిష్టగలవాడై. | 
త _ప్పపరళువును (గ్రహించి యతడు దహింసబడడు - చావడు, అంతట 
విడువబడును, 
అ'పే సత్యమగు (బ్రహ్మమునందు నిష్ట గలవాడు సాంసారిక 
వ్యాపారమునందు తప్పపరశువుతో సమానమగు సంసారముచే దహింప 
బడక, (ప్రారబ్ద్ధము ననుభవించిన తదుపరి ముకు డగును - (బ్రహ్మను 
ప్రాపించును, కౌబిట్టి (ఐతదాత్మ్యమ్‌........ స ఆత్మా) పరదేవతానామము 
గల సత్తు, ఈక్షణకర్తయు నగు (బ్రహ్మముతోకూడి సర్వజగత్తుకూడ 
నాత్మవంత మగుచున్నది, ఆ(బ్రహ్మము సత్యము, అదియే, ఆత్మ. 
(దిహ్మము, తత్త్వమసి = తన్ని షష = స్వ మసి, తన్నిష్టుడవు - (ట్రహ్మనిష్టు 
డవు - అగుము, అనగా “శ్వేతకేతూ ! నీవు సత్యాభిసంధుడవు _ సత్య 
నిమ్ణుడవు - కమ్ము, అని యుద్దాలకుడు తన ప్వ్యుతున కుసదేశించె నని 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


v౪Y 
యలరి ప్రాయము. ఇట్టి యభి[ప్రాయ ముద్దాలకునకు లేకున్న నతడు 
“సత్యాధిసంధుడు" - దగ్దుడు కాడు; ముకు దగును. అని తన యుపరైేళ్ల 
మున . నుదాహరింపకుండెడివాడు.. ఉదాహరణమున సారూప్య ముండ 
వలెను. మోక్షకారణమున నిట సారూప్యము స్పష్టము. “దొంగ సత్యాల 
సంధుడె ముక్తు దగునట్లు సంసారి (బహ్మాభిసంధుడై ముక్తు దగును, 
అని సారూప్యము చెప్పనగును, కాబట్ట యాచార్వ్యుడు (వ్యాసమహర్షి ) 
“తత్త్వమసి” వాక్యమునకు (బ్రహ్మ నిష్టడవగు మని యర్థమును బోధించు 
టకే యీ సూత్రమున “తన్నిష్టన్య" అని (ప్రయోగించియున్నా డనుట 
నిక్కువము, 
మటీయు (ప్రతిజ్ఞాసామర్థ్యమువలన గూడ “తత్త్వమసి” వాక్యమునకు 
త న్నిష్రడ-బహ్మానిష్టడవగు మనియే యర్థము చెప్పుట యుక్తము, 
“ఉత తమాచేశ మప్రాక్షో యేన్నాశుతం 
' శుతం భవత్యమతం మత మవిజ్ఞాతం విజ్హాతమ్‌” ఛాం. ౬-౧-౩ | 
“త_త్త్యమసి' వాక్యమునకు సంబంధించిన (ప్రకరణమునం దీ ప్రతిజ్ఞ 
చేయబడినది, “శ్వేతకేతూ, (యేన ఆ(క్రుతం........ విజ్ఞాతమ్‌) దేనిని 
వినుటచే నితరము విననిదియంతయు వినినట్లుండునో, దేనిని మననము 
చేయుటచే నితరము మననము చేయనిదంతయు మననము చేసినట్లగునో, 
దేనిని తెలిసికొనుటచే నితరము తెలియనిదంతయు తెలియునో (తమాదేశమ్స్‌ 
ఆ యా దేశమును - ఉపదేశగమ్యమైన పరమాత్మను (ఆదిశ్యతే ఉపదిశ్యతే 
ఇత్యాదేశః) (అట్రాక్ష్యః)-ఉపాధ్యాయుల నడిగి తెలిసికొంటివా ?” యను 
నీ ప్రతిజ్ఞ “తత్వమసి” వాక్యమునకు '.. సంబంధించిన (ప్రకరణమున జేయ 
బడినది, ఈ (ప్రతిజ్ఞయందు (బహ్మముకొక మిగిలిన అ(కుతము, అమతము! 
అవిజ్ఞాతము నంతయు (శ్రుతము, మతము, విజ్ఞాతము కావలయు ననినచో 
(బ్రహ్మము దెలియబడవలయునని భావము, (బ్రహ్మము సర్వజగత్తునకు 
నధిష్థానము, కాబట్టి యధిష్టాన జ్ఞానమువలన నధి ష్టేయమంతయు దెలియ 


Scanned by CamScanner 


పథమాధ్యాయము._ (ప్ర. పౌ. ost 


నగు నని వివేకము, అట్టుకాక, “త త్య మసి" యను వాక్యముతో “ఆ 
(బ్రహ్మము నీవు" అని శ్వేతకేతువునకు బోధించిన కలుగు లాభ మేమి? 
ఆ (బ్రహ్మము నీవే యని చెప్పినందున శ్వేత కేతుపునకు (బ్రహ్మ సాక్షాత్మా 
రము కలిగి మోక్షము సిద్ధించునా ? సిద్ధింపదు. (బ్రహ్మమునందు నిష్ట 
((పణిధానము గల వానికే (బహ్మసాక్షాత్కా-రము గలుగును, అందు 
వలన మోక్షము (పొ ప్తించును, కొబిట్టి “తత్త్వ మసి వాక్యమునకు 
“తన్నిష్టుడ వగు” మను నుపదేశార్థమే యుక్త మని తేలుచున్నది. 
ఇంతేకాక అన్య - ఉపనిషత్‌ వాక్యములందును ని్లే యుపదేశింప 
బడి యుండుటవలనను “తత్త్వ మసి వాక్యమునకు తన్నిహ్టోపదేశమే 
యుక్త మగును. తె తిరీయోపనిషత్తునందు, 
“బహ్మ విదాప్నోతి పరమ్‌" లై. ౨-౧ 
“బహ్మము నెజీగినవాదు పరబ్రహ్మమును బొందుసు.' అని పరమ 
(బహ్మ్యాటును గూర్చి చెప్ప నారంభించి యటు పై సము స్త జగత్తుయొక్క 
యుత్పత్తిని వర్షించి, తుదకు 
“యదా హ్యేవైష ఏతస్కి న్నదృశ్యే 2_నా ల్యే ౭_నిరు నే 2ఒనిలయనే 
2౭.భయం (ప్రతిజ్ఞాం విందఠే, అథ సో ఒభయం గతో భవతి” 
గ ౨ ౭ 
“ఇందియములకు గోచరము కొనిదియు, శరీరము లేనిదియు 
నిట్టిది యని విశేషించి నిర్వచింప వీలులేనిదియు, అన్యము నాధారముచేసి 
కొనక సామహిమయందే యుండునదియు, నానందమయము నగు 
(బ్రహ్మమునందు ముముతు వెన్నడు నిశ్చలమైన ప్రతిష్ట (నిష్ట్రను 
బొందునో, నాడే యా ముముతువు భయరహితనుగు (బహ్మమును 
బొందును.” అని యుపదేశింపబడినది, 


ఛాందోగ్యమున శ్వేతశేతువునకు (బ్రహ్మ నిష్టోసదేశము “తత్త్వ 


3 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


Ye 
మసి" వాక్యము ద్వారమున నుపదేశింపబడిన ళ్లు యిట ఖై తి రీయమ్స 
నందును ముముఖువునకు (బ్రహ్మానిష్ల యుపదేశింపబదినది. ఇట్టి యుపదేే 
సొమ్యమువలనను “త త్ల్వ్వ మసి వాక్యమునకు “బహ్మానిష్టుడ వగు' మ 
యర్థము చెస్పుటయే యు క్ల మగును. అట్లుకాళ మోతీ మ "పేశ్షీంచువానికి 
తై 9 రీయమున (ట్రవ్మానిష్ట సొధనముగా "నుపదేశించి, ఛాందోగ్యమున 
చ్వేతకేతుపునకు (బ్రహ్మాము సీవే యని చెప్పినచో ఉపనిషద్‌ వాక్యము 
అందు పరస్బరవై రుద్ద్య మేర్చడి అ(ప్రామాణ్య(ప పస కి కలుగును, కౌబిట్టి 
“తత్త్వ మసి ' యన త న్నిషుడ నగు మనుటయే సుసంగతము, 

యు క్రి చేతను నుపర్యు కమగు నర్లమే మే యుచితమని తేలుచున్న ది, 
తండ్రియగు నుద్దాలకమహర్షి తన కదకు శిష్యభావముతో చేరిన శ్వేత 
కేతువునకు గురువై (తత్సత్యం, స అత్మా, తత్త్వ మసి) 'ఆ (బ్రహ్మము 
సత్యము, అది యాత్మ - (బ్రహ్మము, దానియందు నిష్టగలవాడ వగుము' 
అని యుపదేశించెను, 

ఇట గురుపు (శో(త్రియుడు, (బహ శ్రనిష్ణుడును తప్పక కావలయును, 
ముండకోపనిషత్తునందు ఫస 

'తద్విజ్ఞానార్దం స గురుమే వాభిగచ్చేత్‌, 

సమిత్‌ పాణిః (శో(త్రియం (బహ్మానిష్టమ్‌' ముం, ౧-౨-౧౨ 

“బ్రహ్మజ్ఞానము సంపాదించుట కై చేతియం డొక సమిధ నుంచు 
కొని (§ గో తియుడు, (దిహ్మనిష్టుడు నగు గురువును సమీపింపవలయును, ”" 
అని గురువు (ట్రహ్మనిష్టుడు గావలెనని ఉపదేశింపబడినది. దీనింబట్టి 
గురుత్వము వహించిన యద్దాలకమహార్లియు (బహ్మానిమ్షుడె యుంఠవం 
యును, ఉద్దాలకమహర్షి బ్రహ్మనిన్లు డనుటకు “త మాదేశ మఫ్రాత్యః, 
యేనాశ్రతం (శుతం po త్యమతం మత, మవిజ్ఞాతం విజ్ఞాతమ్‌" 
ఛాం. ౬-౧-౧. దేని నెజీగిన న(శ్రుతము (శుతము, హు మతము, 
అవిజ్ఞాతము విజ్ఞాతము నగునో యా (బ్రహ్మము నుపాధ్యాయునివలన 


Scanned by CamScanner 


గా 


ప్రథమాధ్యాయము= (ప. పా. ౪-8 


తెలిసికొంటివా ? యను నుద్దాలకుని (ప్రశ్నమే (ప్రమాణము. స్వయముగా 
(బహ్మసాక్షెిత్కారము నందనివా డిట్లు (పశ్నింపగలడా ? కాబిట్టి యుద్దా 
లకుడు (దిహ్మానిష్షుడె (బ్రహ్మానందము ననుభవించినవా డనుట నిస్సంళ 
యము, అందువలన శిష్యభావముతో సమీపించిన పుత్రునకు - శ్వేత కేతువు 
నకు - (బ్రహ్మనిష్టుడ వగు మని మోక్షార్ణము నుపదేశించుటయే యుక్తి 
సంగత మనకతప్పదు. 

“ట్రైహ్మ సంసో౭_ మృతత్వమేతి ఛాం, ౧-౨-౩. 

బ్రహ్మమునందు స్టితిగలవాడు మోక్షమునందు” నను నీ యుపనిష 
ద్వాక్యము ననుసరించి (బ్రహ్మనిష్టను మోక్షీసాధనముగా నెటిగిన (శ్రో(త్రి 
యుడు - వై దికుడు - మహర్షియు నగు నుద్దాలకుడు పుత్రునకు “తత్త్వ 
మసి' యను వాక్యముతో “నీవు బ్రహ్మమని” యెందుల కుపదేశించును? 
ఆట్లుపదేశించిన వంచకుడగుసు. వై దికుడు వంచకు డెన్నడును కాడు, 
వంచకత పాపహేతువని వై దికునకు తెలియదా? అందునను ప్పుత్రవత్సలు 
డగు నుద్దాలక మహర్షి య 'ప్లేలచేయును? కాబట్టి “త_త్త్వమసి' యను 
వాక్యముతో “(బ్రహ్మనిష్టుడవగు' మని యుపదేశించుటయే సర్వధా యు _క్తి 
యు క్రమగునని భావము. (౭) 

ట్రహ్మనిష్ట మోక్షమునకు హేతువై నంత మాత్రమున నాత్మ శబ్దము 
ప్రకృతివాచక మేల కాదు? (ప్రకృతినిష్టయును మోక్షప్రాప్తికి కారణమే 
కదా! (ప్రత్యగాత్మ (జీవాత్మ) సాక్షాత్కారము కాని నాడు (బ్రహ్యాసాక్షాత్మా_ 
రము కాజాలదు. (ప్రత్యగాత్మను సాక్షాత్కారము చేసికొనుటకు (ప్రకృతినిష్ట 
యెంతయు నవసరము, ఇట్లు (ప్రకృతినిష్ట (ప్రత్యగాత్మ సాక్షొత్కారమునకు 
కారణమగుచు (బహ్మసాకెత్యారమునకు హేతువగుచున్నది. (బ్రహ్మ 
సాకెత్కారమే మోక్షము, కాబట్టి (ప్రకృతి నిష్టయును మోక్షోపదేశమునకు 
సంభవమే యగుచున్నది. అందువలన ఆత్మశబ్దము (ప్రకృతివాచక మెట్లు 
కౌదన. - సమాధానము; 


Scanned by CamScanner 


జీ » + a లీ ఖో 
Wi: ఎదాంతిదిర్శినెము 


సుని” నాకము ద్వారమున నుసదేశంసబడి నే యిట తె తి రీయము 
నందును ముముఖివునకు (బ్రహ్మా నిష్ట యుసదేశింసబదినది. ఇట్టి యుపదేశ 
సొన్యుమునలనను ఉత్త మనసి నాక్యమునకు “'ట్రహ్మానిష్టుడ వగు' మని 
యగ్థిను చెస్పుటయే యు క్ర నుగును. అట్లుకాక మోత మ పేక్షీంచువానికి 
తై శ్రిరీయమున (బ్రన్మానిష్ట సాధనముగా నుసదేశించి, ఛాందోగ్యమున 
స్వేతకేతువునకు (బ్రహ్మము నీవే యని చెప్పినచో ఉపనిషద్‌ వాక్యము 
లందు సరొస్సరవై రున్ట్య మేర్పడి అస్రామాణ్య(ప్రస క్తి కలుగును. కాబట్టి 
“తత్త్వ నుసి యన 'త న్నిష్టుడ నగు మనుటయే సుసంగతము, 

యు క్రి చేతను నుసర్యు క్రమగు నర్భమే యుచితమని తేలుచున్నది, 
తండ్రియగు నుద్దాలకమహార్షి తన కదకు ఛష్యభావముతో చేరిన శ్వేత 
కేతువునకు గురువై (తత్సత్యం, స ఆత్మా, తత్స్వ మసి) 'ఆ (బ్రహ్మము 
సత్యము. అది యాత్మ - (బ్రహ్మము. దానియందు నిష్టగలవాడ వగుముి 
అని యుపదేశంచెను. 

ట గురువు (శో|తియుడు, (బహ నిషుడును తపక కావలయును, 

పాతను ఇ (rer క ను 

“తద్విక్షానార్థం స గురుమే వాభిగచ్చేత్‌, 

సమిత్‌ పాణిః శోత్రియం (బహ్మానిష్టమ్‌' ముం. ౧-౨-౧౨ 

“టహ్మాజ్ఞానము సంపాదించుట క్రై చేతియం దొక సమిధ నుంచు 
కొని గ్రోత్రియుడు, (బ్రహ్మనిష్టుడు నగు గురువును సమీపింపవలయును. " 
అని గురువు (బ్రహ్మనిష్టుడు గావలెనని ఉపదేశింపబడినది. దీనింబట్టి 
గురుత్వము నహించిన యుద్దాలకమహర్షియు (బ్రహ్మానిష్టుడె థజతరనకి 
యును, ఉద్దాలకమహర్షి బ్రహ్మనిన్లు డనుటకు త్త మాదేశ మషప్రాక్యః, 
యేనా శ్రుతం (శుతం భవ, త్యమతం మత, మవిజ్ఞాతం విజ్ఞాతమ్‌" 
ఛాం. ౬-౧-౧. దేని నెటీగిన న(శుతము శుతము, pe మతము, 


అవిజ్ఞాతము విజ్ఞాతము నగునో యా (బ్రహ్మము నుపాధ్యాయునివలన 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము- (ప. పా. ఆలీ 


తెలిసికొంటివా ? యను నుద్దాలకుని (ప్రశ్న మే ప్రమాణము. స్వయముగా 
(బహ్మసాక్షెత్కారము నందనివా డిట్లు ప్రశ్నింపగలడా ? కాబట్టి యుద్దా 
లకుడు (బహ్మానిష్షుడె (బ్రహ్మానందము ననుభవించినవా డనుట నిస్పంశ 
యము. అందువలన శిష్యభావముతో సమీపించిన పుత్రునకు - శ్వేత కేతువు 
నకు - (బ్రహ్మనిష్టుడ వగు మని మోక్షార్థము నుపదేశించుటయే యుక్తి 
సంగత మనకతప్పదు. 

“బహ్మసంస్థో2ఒ మృతత్వ మేతి” ఛాం. ౧-౨-౩. 

“'బహ్మమునందు స్థితిగలవాడు మోక్షమునందు” నను నీ యుపనిష 
ద్వాక్యము ననుసరించి (బహ్మనిష్టను మోక్షసాధనముగా నెలిగిన (క్రో (శ్రి 
యుడు = వై దికుడు - మహర్షియు నగు నుద్దాలకుడు పుతునకు “తత్త్వ 
మసి' యను వాక్యముతో “నీవు బ్రహ్మమని” యెందుల కుపదేశించును? 
ఆట్లుపదేశించిన వంచకుడగుసు. వై డికుడు వంచకు డెన్నడును కాడు, 
వంచకత పాపహేతువని వై దికునకు తెలియదా? అందునను పుత్రవత్సలు 
డగు నుద్దాలక మహర్షి య ్లేలచేయును? కాబట్టి “త_త్త్వమసి' యను 
వాక్యముతో “(బ్రహ్మనిష్టుడవగు' మని యుపడేశించుటయే సర్వధా యు క్షి 
యు క్రమగునని భావము, (2) 

(బ్రహ్మనిష్ట మోక్షమునకు 'హేతువై నంత మాత్రమున నాఠ్మ ళబ్దము 
(ప్రకృతివాచక మేల కాదు? (ప్రకృతినిష్టయును మోక్షప్రాప్తికి కారణమే 
కదా! (ప్రత్యగాత్మ (జీవాత్మ) సాక్షాత్కారము కాని నాడు (బహ్యాసావొత్కా 
రము కాజాలదు. (ప్రత్యగాత్మను సొకొత్కారము చేసికొనుటకు (ప్రకృతినిష్ట 
యెంతయు నవసరము. ఇట్లు (ప్రకృతినిష్ట ప్రత్యగాత్మ సాషిత్కారమునకు 
కారణమగుచు (బహ్మసాతిత్కారమునకు హేతువగుచున్నది, (బ్రహ్మ 
సాక్షాత్సా-రమే మోక్షము. కౌబట్టి (ప్రకృతి నిష్టయును మోక్షోపదేశమునకు 
సంభవమే యగుచున్నది. అందుపలన ఆత్మళబ్దము (ప్రకృతివాచక మెట్లు 
కౌదన. = సమాధానము; 


Scanned by CamScanner 


శరా వేదాంతదర్శనము 


“హేయ త్వావచనా చ్చ 0. లతో 


వ్‌ బట్‌ హా అల 
బాయ త్వావచనాత్‌ __ చాప్రకృతినిష్ట సూయ (అగ్రాహ్య వల్లీ 
చెప్పనందువలనను, ఆత్మశబము (ప్రకృతివచనము కాదు. 
టు 


(బహ్మానిష్ట మోక్షమునకు ముఖ్య హేతు వని చెప్పియుంటి చే మకాని 
(ప్రకృతినిష్ట (ప్రత్యగాత్మసాషొత్కారమునకు కారణము కాదని చెప్పి 
యుంటిమా? (ప్రకృతినిష్ట యభ్యుదయమునకు, నిఃఖశేయసమునకును సాధన 

' మనియే యంగీకరింతుము. మోక్షప్రాప్తికి ముందు ఐహికాముష్మిక సుఖ 
సమృద్ధి (అభ్యుదయము) నొందక తప్పదు. అందులకై మానవుడు 
(ప్రకృతియందు ' నిష్టగలవాడై. (ప్రకృతియొక్క-_ స్థూల సూత్ష్మరూపములను 
బాగుగ నెలుంగవలసియున్నాడు. మానవుడు (ప్రకృతియందు నిష్ట 
గలవాడై దాని తత్త్వమును పూర్ణముగ నెరింగినంత సతనికి నానా 
విధ మగు నై శ్వర్యము ((పకృతి సంపద) సిద్ధించును. అట్ట సంపదను 
టొంది యత డందు రమింపక నశ్వరసుఖ సంపదలను గుర్తించి 
మోక్షము స తదనంతరమే (బ్రహ్మసాక్షాత్కా-రమునకు పూను 
కొని నిరంతరము (శద్ధాశ క్తు కులతో (బహ్మనిష్టకి యత్నించును. మోక్షము 
నందును. కాని, లౌకికములయిన నానావిధము లగు నై శ్వర్యములను 
సంపాదించినవాడు సాధారణముగా వానియందు రక్త డగుచుండును. కోట్ల 
కొలది మనుజులలో కొండొకడు పుణ్యాత్ముడు, ధీరుడు నై నవాదే తనకు 
లభించిన (పాకృతికసంపదలందు అనుర_క్తి నొందనివా డుండును. రూప 
రసాదివిషయములు తృష్టాజనకములై అనేక పురుషాయుషపర్యంత మనుభ 
వించియి త్యజింప శక్యముకానివై బంధనహేతువు లగుచున్న వని గు _ర్టీం 
చిన మహానుభావు డెవడో యొకరుడు వానినుండి విర క్తు డగును. రాగము 
మోక్షమునకు (ప్రతిబంధకము, సంసారమున కది సాధనము. సాంసారి 
కములయిన విషయములందు అనుర క్తుడై న వ్యక్తి నిఃశేయసమార్గమున 


Scanned by CamScanner 


భా ame tT SRT ఆహ GO _ 


REET 


~~ wee: 


ణి 


హహ 7 హహహ ss 1 1 


ప్రథమాధ్యాయము._ (ప్ర. పా, ౪ 


నడువజాలడు, మోశకమునం దషేశ్షగలవాడే సాంసారికధోగషులనుండి 
విర క్తుడై (బహ్మసాక్షాత్కారమునశకైే యత్నించును. 

(ప్రస్తుతమున సుద్దాలక మహర్షి తనకడప శిష్యభావముతో సు 
పించిన శ్వేతకేతుపునను ముందు ప్రకృతినిష్టను అభ్యుదయ ప్రా ప్రికి 
సొధనముగా నుపదేశించి, సాంసారికోధో గములందు రర్రుడే సంసార 
దావానలమున దగ్గు3: కౌకుండున ట్లతనికి (ప్రకృతిని హేయ మ (విడుప 
దగిన దని చెప్పి, యనంతరము (బ్రహ్మనిష్ట మోక్షసాధనముగ చెప్పి 
యున్నట్లు కానరాదు, (ప్రకృతినిష హేయ మని యెందునసు జెప్పియుండ 

౧ oO 
లేదు. కేవలము మోషసాధనమైస (బ్రహ్మానిష్టనే యుపదేశించియున్నాడు. 
ఇంతియగాక “తస్య రావదేప చిరం యావ న్న విమోమ్యే, అథ 
సంపత్మ్యే” “శరీరపాతము కాగానే (మరణించిన మరుక్షణముసనే) 
(బహ్మ(ప్రా ప్తి - మోక్షప్రాప్తి - కలుగు నని ఫలమును వర్తించియున్నాడు, 
కౌబిట్టి “స ఆత్మా తత్త్వమసి, శ్వేతశేతో"' అను సీ దాక్యముసందరి 
యాత్మశబము (బ్రహ్మావాచకమే యగును కాని (ప్రకృతివాచకషు కాదు, 

(a) 
అందువలననే 'స చేవ సో మేద మగ ఆసీన్‌ ఏక మే వావ్వెతీయ,.. 
ఛాం. ౬-౧-౧. అను వాక్యమునందరి సత్‌ శబ్రముకూడ (బ్రహ్యావచన 
మనుటలో నెటి సందేహము లేదు. ఇటు ఈక్షణము (పకృతి ధర్మము 

టబ ౧ Sy థీ 
(గౌణము) కొదనుట అన్ని విధములను సిర్ధమగుచున్న దని భావము, (౮) 
ఈక్షణము (ప్రకృతికి సంబంధించినది (ప్రాకృఠికయు) రొటను 
టకు మరియొక హేతు వెయ్యది యన : 


స్వా ప్యయా త్‌ ఇన న్‌ 


స్వాస్యయాశ్‌ =(స్వస్మిన్‌ సతి, ఆస్యయ।=లయః॥) సుషుప్తిలో 
జీవుడు (బ్రహ్మమునందు లయు డగుటనలన, నీక్షణము గొణము (ప్రా 
6కను ._ (ప్రకృతికి చెందినది) కాదు, 


Scanned by CamScanner 


౫౦ వేదాంతదర్శనము 


సూ(త్రమునందలి “స్వ శబ్దము (పకరణమున వచ్చుచున్న “సత్‌” 
శబ్దబోధకము, అవ్యయ మనగా లయము “యశై9)తత్‌ పురుషః స్వపితి 
నామ, సతా సోమ్యః తదా సంపన్నో భవతి, స్వ మపీతో భవతి, తస్మా 
దేనం స్వపితీ త్యాచక్షతే స్వం హ్యపీతో భవతి” ఛాం, ౬-౮-౧. 

స్వపితి=నిద్రించును, ని(ద్రించునపుడు జీవుడు “సత్‌'తో సంపన్ను 
డగును - (బ్రహ్మముతో లీను డగును, స్వమ్‌=(బ్రహ్మతో, అపీతో భవతి= 
లీను డగును. 'ఆందువలననే (స్వపితి) ని(ద్రించుచున్నా డని చెప్పబడును, 
ఇట “స్వ” శబ్దమునకు “సత్‌” అర్థము, అపి పూర్వక “ఇణ్‌' ధాతువునకు 
\(పలయ మర్థము. స్వపితి=స్వమ పీతో భవతి - ఉహ్మమునందు లయ 
మగుచున్నా డని భావము, “సతా సోమ్యః తదా సంపన్నో భవతి” సత్తుతో 
సంపన్నుదగు నని చెప్పి యనంతరమున మరల “స్వమపీతో భవతి” 
సత్తుతో ((బ్రహ్మముతో) లయు డగుననిచెప్పియున్నందున నిట లయము 
సంప_త్రిరూసమున (గ్రహింసవలెను, సంపత్తి యనగా నవిభాగ మని 
ధావము, 

జా(గ్రదవన్థయందు విజ్ఞానాత్మ (జీవుడు) జడచేతనాత్మకమగు 
బాహ్యవిషయములందు యభథేష్టముగ రమించుచుండును. పగలంతయు 
తిరిగి తిరిగి యలసి సొలసి రాత్రియందు చెట్టుకొమ్మ నాశ్రయించు పక్షీ 
వలె (జాగత్స్వపష్నములందు విషయాసక్షుదై యలసిన జీవుడు"సుషు 
[ముందు విషయములనుండి విరతుదై (బ్రహ్మమున (సత్తునందు) లీను 
బ్లుండును, అందువలననే సాంఖ్యదర్శనమునందును - 

“సమాధి సుమ ప్తి మోక్షేషు (బ్రహ్మరూపతా” సాం, ద, ౫-౧౧౬. 

సమాధియందును, సుష ప్తియందును, మోక్షమునందును జీవుడు 
(బ్రహ్మ సారూస్యమునందు నని వర్షింపబడియున్నది, ఈ సాంఖ్యసూ (త్రము 
నందు జెప్పబడిన (బ్రహ్మరూపతయు (బ్రహ్మసంస త్తియే. _బహ్మమునం 
దవిభ_కముగా నుండుటవలన (బ్రహ్మాసారూప్యము నొందు నని భావము, 


న్‌ 
న 


రును 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_(ప్ర. పా, ౫౧ 


జీవు డిట్లు సుమ _ప్రియందు(బహ్మ (సత్త్రలో లయము నందుటయే 'స్వపితి” 
యను నామ మేర్పడుటకు నిమిత్త మని యెంచవలయును. - అందువలన 
నిట “సత్‌” శబ్దము (ప్రకృతివాచకము కానేరదు. “సత్‌” శబ్దమునకు 
(ప్రకృతియని యర్థము చెప్పుదుమేని “స్వపితి' యనగా ప్రకృతిలో జీవుడు 
లయము నొందుచున్నా. డని చెప్పవలనివచ్చును, జీవునివలె (ప్రకృతికూడ 
(బ్రహ్మ నాశ్రయించియుండును, కాబట్టి జీవుడు (ప్రకృతియందు లయిం 
చుట సంభవముకాదు. జీవ(పకృతులు రెండును (బహ్మము నాగ్రయించి 
యుండునవియే కాబట్టి రెండిటి యునికియందును. పారతం(త్యము. సమా 
నమే. తన యునికికొణకు నియమముగా నితరము నాశయించు నొక 
వస్తుపు తనలో మరియొకదానిని విలయమొనర్చుకొనజాలదు. కౌబట్టి 
ప్రకృతియందు జీవుడు లయమొందు ననుట యు క్రముకాదు, జీవునకు 
(ప్రకృతి ధోగస్తానమేకాని, లయస్థానముకాదు. అందువలననే శ్వేతాశ్య 
తరమునందు- 
“జహా త్యేనాం భు క్తఖోగా మజో 2న్యః” ౪-౫. 

థోగ మున్నంతవవకు ననుభవించి (ప్రకృతిని జీవుడు విడుచునని 
వర్ణింపబడినది. కాసున “సతీ” శబ్దము (బ్రహ్మవాచకమే కాని, (ప్రకృతి 
వాచకము కానేరదు, జీవునకు బ్రహ్మలయస్థాన మనుటలో నెట్టి విప్రతి 
ప త్తియు నుండదు. (ప్రక్నోపనిషత్తునందుకూ డ_ 

“ప్ల సరే ఒకక ఆత్మని సంప్రతిష్టతే” ౪-౫ 

“జీవుడు అక్షర మగు_నాశరహిత మగు న నం నని 
స్పష్టముగానే యం ఈ విధముగ “సతీ” శబ్రము (బహ్మమునే 
బోధించును, ఆ (బ్రహ్మమే యీక్షణక ర్త, అందువలననే “స దేవ సోమ్యి 
యని “సనత్‌” పదముతో (బ్రహ్మము నారంభించి “త వైక్షత'ి యని “తత్‌! 
సచముతో నా (అహ్మమునే పరామర్శించి బాము చెప్పబడినది, 
రౌబట్లి యీక్షణము (బహ్మధర్శ్మ మే యగును," కాని |సకతిడకుకు 


Scanned by CamScanner 


జా. వేదాంతదర్శనము 


కాదను విషయము సుషుప్తి (గాఢనిద్ర)యందు జీవుడు (బ్రహ్మమునందు 
లయమగుచున్నాడని (స్వాప్యయాతి ) చెప్పుటవలనను సిద్దమగుచున్నదని 
భావము, (౯) 

ఈక్షణము ప్రకృతిధర్మము (గౌణము) కాదనుటకు మణియొక 
హేతువు: 

గతి సామాన్యాత్‌ ౧-౧-౧౦ 

గతి సామాన్యాత్‌ =జ్లానత్వమువలనను, ఈక్షణము (ప్రకృతిధర్మము 
కాదు. గతి యన నిట జ్ఞానము. గతిసామాన్య మనగా క్లానత్వము. 
ఈక్షణ మనగా సంకల్పము = గర్భమునందు గల పర్యాలోచన మనెడి 
జ్ఞాన మని పూర్వమే (ఈక్షతే ర్నాళబ్దమ్‌ ౧-౧-౫) (వ్రాసియున్నాము, 
క్షానము చేతనధర్మమగును గాని జడధర్మము కాదు. (ప్రకృతి జడము. 
కౌబిట్టి ఈక్షణ మనెడి జ్ఞానము (బ్రహ్మధర్మమే యగును. (ప్రకృతి 
ధర్మము కాదని భానము, (౧౦) 

మటీయొక హేతువు ; 


(కుత త్వా చ్చ ౧-౧-౧౧ 


(శుతత్వాత్‌ చ = ఈకణము బ్రహ్మమునకు సంబంధించినదని 
ఉపనిషత్తుచే చెప్పబడినందువలనగూడ, నది (ఈక్షణము) (బ్రహ్మ 
ధర్మ మే యగునుగాని (ప్రకృతిధర్మము కాదని సూ (త్రార్థము, 

“స ఈకాం చ(కే” (ప్రశ్న. ౬-౩. 

"ఆత్మా వా ఇదమేక ఏవా(గ్ర ఆసీత్‌, 

నాన్యత్‌ కించన మిషర్‌, స ఈక్షత,” ఐ, ౧-౧ 

అను నీ ఉపనిషద్‌ వాక్యములందు “(బ్రహ్మ మీక్షీంచెను' “సృష్టికి 

పూర్వను (బ్రహ్మ మొక్కటియే యుండెను, అడి యీక్షీంచెను న 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము.-- (ప. పా. ౫8 


స్పషముగా (బ్రహ్మయం దీక్షణ ధర్మము వర్ణింపబడినది. కావున నీక్షణ 
ద 

ధర్మము (ప్రకృతికి జెందినది కాదని తెలియుచున్నది. ఇట్లు జగజ్జన్మాదు 
లకు సర్వజ్ఞమగు (బ్రహ్మమే నిమి త్తకారణ మని సిద్ద మగుచున్నది. (౧౧) 


ద్వితీయాధికరణము 


(బ్రహ్మము సాక్షెత్కారము చేసికొనదగినవని చెప్పి యనంతరము 
దాని లక్షణము చెప్పబడినది. పిదప లక్షణము స్పష్టముచేయుటక్రై జగజ్జ 
న్మాదులకు (బ్రహ్మము నిమి త్తమనియు బాగుగ వివరించి యిపుడు (బ్రహ్మ 
జిజ్రాస్యత్వమును నిరూపించుట కై మరియొక యధికరణము నారంభించు 
చున్నాడు, 


ఆనందమయో ఒభ్యాసాత్‌ ౧-౧-౧౨ 


((బహ్మపద మీ సూత్రమునందు నన్వయించును.) 

అభ్యాసాత్‌ = (ఒక శబ్దము పలుమారు ' చెప్పుట యభ్యాసము) 
అభ్యాసమువలన, ఆనందమయమగు నాత్మ, (బహ్మ=(బ్రహ్మమే యని 
యంగీకరింపవలెను. 

తై తి రీయోపనిషత్తునందు అన్నరసమయము, ప్రాణమయము, 
మనోమయము, విజ్ఞానమయము నని (క్రమముగా జెప్పి, 

ళో స్మాద్వా ఏతస్మాద్‌ విజ్ఞానమయా 

దన్యో 2. నర ఆత్మా ఒ2నందమయః” తై. ౨-౫ 

ఈవిజ్ఞానమయమునకం పె భిన్నమైన అంతరాత్మ యానందమయ 

మని చెప్పబడినది. ఇందు చెప్పబడిన ఆనందమయ శబ్దముచే 


“టహ్మవి దాప్నోతి సరమ్‌" శై, ౨-౧ 'ట్రహ్మవిదుడు సరదు 
నొందును అని (ప్రకరణ (ప్రారంభమున చెప్పబడిన (బ్రహ్మమును 


Scanned by CamScanner 


వ్‌ లి వేదాంతదర్శనము 


(గహింపవలయునా ? లేక జీవాత్మను (గహింపపలయునా ? యని సందే 
హము, జీవాత్మ యని పూర్వపక్షము.- కౌద్కుబహ్మము అని సిద్దాంతము, 
తై తిరీయమునందు “బహ్మవి దాప్నోతి పరమ్‌ ౨-౧. 

(బహ్మవిదుడు పరమును జొందునని (ప్రారంభింపబడిన (బ్రహ్మము 
నుండి 


“తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాళః సంభూతః, 

ఆకాశా ద్వాయుః, వాయో రగ్నిః, అగ్నే రాపః, 

అచ్‌భ్యః పృథివీ, పృథివ్యా ఓషథయః, ఓషథిధ్యో అన్నమ్‌, 

అన్నా (దేతః, రేతసః పురుషఃొ ౨-౧. 

ఆకాశము, దానినుండి వాయుపు, అందుండి యగ్ని, అగ్నివలన 
జలము, దానినుండి పృథివి, సృథివనుండి యోషథులు (మూలికలు - 
సస్యాదులు) వానినుండి అన్నము (భక్షణీయ పదార్దములు), అన్నము 
వలన రేతస్సు (శుక్షళోణితములు), దానినుండి శరీరము (పురుఘడు - 
బీపు డుండునది) పుట్టు నని చెప్పి, 

“స వా ఏష పురుషో ఒన్నరసమయః” ౨-౧. 

ఆ శరీరము అన్నరసమయ నామముతో చెప్పదిడినది. ఇట్లు అన్న 
రసమయ నామముతో స్టూలళరీరమును చెప్పి (క్రమముగా డానియం 
దుండు [ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము నను కోశము 
"ను వర్షించి యనంతరమున 

“తస్మాద్వా ఏతస్మా డ్విజ్ఞానమయా దన్యోఒ2. నర ఆత్మా 

2_.2.నందమయః ” 

'విజ్ఞానమయకోళశమునం దుండు ఆత్మ యాసందమయ మని 
యమయుపదేశింపబదచినది, ఇట్లు శరీలమునం దుందు ఆత్మ వర్ణింసబడినందున 
నానంచమయ కద్దముడే జీవాత్మయే (గహింపబడవభయును, ఇట నానంద 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ (ప్ర. పౌ. x4 


మయమగు నాత్మ (బహ్మమగునెడల శరీరమున కంతరాత్మగా నేల చెప్ప 
బడును ? విశ్వమున కంతరాత్మ యగు (బహ్మమును శరిరాంతరాత్మగ 
నుపదేశించుట యుక్తము కాదు, శరీరాంతరమున నుండునది జీవాత్మ యని 
(ప్రసిద్ధమే. కాబట్టి జీవాత్మయే యిట (గ్రహింప నగును, 


మజియును శరీరసంబంధమును దెలుపు శారీరపదముచే వ్యవహ 
రింపబడుటచేతను జీవాత్మనే ఆనందమయ శబ్దముచే (గహింపవలయును, 


“తసై్యష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్యి తె. ౨-౬. 


అను నీ తె తృిరీయ. వచనమునందు ఆత్మ శారిరము-శరీరసంబంధి. 
యని వర్ణింపబడినది, శరీరసంబంధము (బ్రహ్మమునకు లేదు. యజూ 
ర్వేదమునందు “స పర్యగా చ్చుక్ర మకాయ మ్మవణమ్‌” ౪౦-6౮. 
(బ్రహ్మము అకాయము, అ(వ్రణము నని శరీరసంబంధము లేనిదిగ వర్ణింస 
బడినది. ఇట్లు వేదమునందు (బ్రహ్మమునకు శరీరసంబంధము నిషేధింసబడి 
నందున శారీరాత్మ (బ్రహ్మ మనుటకు శక్యము కాదు. (బ్రహ్మమునకు 
శరీరసంబంధ మంగీకరింతుమేని, (ప్రియా(ప్రియములతో (బ్రహ్మమునకు 
సంబంధ మంగీకరింపవలసి వచ్చును, 


“ఆతో వై స శరీరః (ప్రియా(ప్రియాభ్యాం :న హ,వై స శరీరన్య 
సతః పియా(పియయో రపహతి ర్తి ఛాం. ౮-౧౨-౧. 


శరీరముతో సంబంధముగల శారీరునకు (జీవునకు) (ప్రియా(ప్రియ 
ములు గలుగును, వానినుండి తొలగ వీలులేదు.” అని ఛాందోగ్యమున 
స్పష్టముగ వర్ణింపబడినది, (బహ్మమునకు (ప్రియా(ప్రియములు-సుఖ దుఃఖ 
ములు-ధర్మాధర్మము లంటవనుట సర్వతం।[త్ర (శాస్త్ర) సిద్ధము. జీవాత్ము 
నకు సుఖదుఃఖము లుండుట నిర్వివాదవిషయము, కాబట్టి యానందమయ 
శబ్బముచే నిట జీవాత్మనే (గ్రహింపవలయునని తాత్సర్యము, 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


ఇంకను నిట' నానందమయాత్మకు శిరస్సు మున్నగు నవయవము 
లున్నట్లు వర్ణింపబడినందునను జీవాత్మనే (గ్రహింప నగును, 

“తస్య (పియమేవ శిరః, మోదో దక్షిణః పక్షః, (ప్రమోదః 
ఉత్తరః పక్షః, ఆనందః ఆత్మా, (బహ్మ పుచ్చం ప్రతిష్టా” తై. ౨-౫ 

అను నీ వాక్యమునందు 'ఆ యాత్మకు (సియమే శిరస్సు, మోదము 
దకజీణపక్షము, (ప్రమోద ముత్తరపక్షము, ఆనందము ఆత్మ, (బహ్మము 
(ప్రతిష్ట - ఆధారము - పుచ్చము నని వర్తి ంసబడినది. ఇట నానందమయ 
శద్రముచే (బ్రహ్మము (గహింతుమేని శిరస్సు మున్నగు. నవయవములు 
బీహ్మమున కంగీకరింపవలయును, అది (శ్రుతివిరుద్ధము. 

“దివ్యో హ్యమూర్తః పురుషః” ముం, ౨-౧-౨ 

“తతస్తుతం పశ్యతే నిష్కలంధ్యాయమానః” ముం, ౩-౧౮ 

“అస్థూల మనణు"” బృ. ౩-౮-౮ 

“నిష్కలం నిష్కి9యం కాంతమ్‌” శ్వే. ౬-౧౮ 

ఈ వాక్యములందు (బ్రహ్మ మమూ రము, నిష్కలము, అస్టూ 
లము, అనణువు నని యవయవరహితముగా వర్జింపబడుటచేత (బ్రహ్మము 
నం దవయవకల్పన యెంతమా(తము నుచితము కాదు. ఇంతియగాక 
ఆనందమయమగు నాత్మకు “(బ్రహ్మ పుచ్చం ప్రతిష్టా” తె. ౨-౫ 
(బ్రహ్మము పుచ్చముగా జెప్పబడినది. పుచ్చ మనగా ప్రతిష్ట = ఆధారమని 
యర్హ్వము. ఆనంచమయ శబ్దముచే (బ్రహ్మమును (గహింతుమేని (బ్రహ్మకు 
(బ్రహ్మ మే యాధారమని యంగీకరింపవలసివచ్చును. అయ్యది సంభవము 
కానేరదు. (బ్రహ్మము తనకు తానే యాధారము నాధేయము నెటు 
కాగలదు? కావున నానందమయ శబ్దము జీవాత్మవాచక మనుట యు క్రమ, 
(బహ్మావాచకము కౌదు = అని పూర్వపక్షము, 

సమాధానము: ఆనందమయము (బహ్మమేకాని జీవాత్మ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ (ప్ర, పా, 


౫48 


కొజాలదు. జీవాత్మ యను నర్జమునందు ఆనందమయశబ్దము (ప్రయోగింప 
బడుట కొనము, వేదములందును, ఉపనిషర్తులందును ననేక స్థలములలో 
నానందమయ శబ్దము (బహ్మమును శెలుపుటకే పలుమారు (పయోగింప 
బడినది. ఈ కై తి రీయమునంచే యానందమయమును (బ్రస్తుతించి 
యద్దానిని “రసో వై సః తై. ౨-౭ రసముగా జెప్పి “రసం హ్యే 
వాయం లద్ద్వా 2_.2_నందీభవతి' తె. ౨-౭ రసమును పొండియే జీవాళ్ము 
డానందు డగునని వర్ణింపబడినది, ఇంతియగాక, 


“ఆనందం (బహ్మణో విద్వాన్నభిభేతి కుతశ్చన"” తై. ౨-౯. 
“ఆనందో (బ్రహ్మేతి వ్యజానాత్‌” లై. ౩-౬ 


“తద్విజ్ఞానేన పరిపశ్యన్తి ధీరాః ఆనందరూస మమృతం య 
ద్విభాతి” ముం, ౨-౨-౭. 


“విజ్ఞాన మానందం బ్రహ్మ" బృ. 3-౯-౨౮. 
కక నన తృపో న కుతశ్చనో నః” అథర్వ, ౧౦౨౪-౮౮. 


“బహ్మానందము ననుభవించి భయమును విడుచును. 

“ఆనందము (బ్రహ్మ మని తెలిసికొనవలెను,’ 
“అమృత మై' యానందరూపమున వెలుగొందు (బ్రహ్మమును ధీరులు 
విజ్ఞానముచే నెరుగుదురు.” 

“బహ్మము విజ్ఞానము నానందమునై యున్నది. 

“రసముచే తృప్పుడ్ద నవానికి కొంత యుండదు. 


అను నిట్టి (కుత్యుపనిషద్‌ వాక్యములందు స్పష్ట షముగా [(బహ్మ 
మానందమయ నువ్‌ వర్డి ంచుట చూదనగును, ఏ శబ్ద ము యర్హమునందు 
సణుమారులు ప్రయోగింపబడునో, యా శబ్దమున “కదియే యర్థముగా 


Scanned by CamScanner 


జా వేదాంతదర్శనము 


(గ్రహించుట యుక్తము. అన్యార్థము (గ్రహించుట తగదు. కాబట్టి యభ్యాస 
బలమున నానందమయ శబ్దము (బబ్రహ్మమునే తెలుపును కాని జీవాత్మను 


ఆనా 


తెలుపదని (గ్రహింపవలయును, 

పై వాక్యములందు “ఆనందమయ శబ్ద ము (ప్రయోగింపబడి 
యున్నచో నయ్యది (బ్రహ్మమును దెలుపగలిగి యుండెడిదేమో; కాని 
కేవల నూనందపదము (బ్రహ్మము నెట్లు తెలుపగలదందురేని, అది 
దోషము కాదు. ఇట నానందసద మానందమయమునే తెలుపును. (బహ్మ 
మానందరూప మగుటచే నానందమనియు, సార్వభౌమాది సకల సుఖము 
లతో పోల్చిచూచిన నిరతిశయమైన దగుటచే నానందమయ మనియు 
జెప్పబడును. విశేషభేదము లేనందున నానందాభ్యాసము ఆనందమయా 
భ్యాసమే యని యెంచబడును, కొన్ని తావులందు ఆనందమయపదమే 
పఠింపదడుటయు జూడనగును, 

“ఏత మానందమయ మాత్కాన ముపసం(క్రామతి"” తై. ౨-౮ 

“ఈ యానందమయమగు నాత్మను ((బహ్మమునుు బొందును. 

ఆనందమయశళబ్దము (బ్రహ్మటోధకమైనను నయ్యది శరీరాంతరాత్మ 
(శరీరమున నుండునట్టి యాత్మ్రగా వర్ణింపబడుట దోషావహము కాదు. 
విశ్వాంతరాత్మయగు (బహ్మము శరీరాంతరాత్మ యగుటలో దోష మిసుమం 
తయూ నుండదు. విశ్వమున నంతట నుండునది శరీరమున నుండ 


కుండునా ? 

విశ్వమున నంతట నుండునది శరీరమున నుండినను, ఆనంద 
మయము శరీరాంతరాత్మగా నుపదేశింపబడుటచేత శరీరసంబంధము విశేష 
ముగ నానందమయమునకు జెస్పబడినట్లు కనబడుచున్నది, 

శరీరము, (ప్రాణము, మనస్సు, విజ్ఞానము నను నాలుగును 
జీవాత్మకు సంబంధించినవే కాని (బ్రహ్మకు కాదు, కాబట్టి యానందమయ 


dl 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము... ప్ర, పా, లా 


శబ్దము జీవాత్మనే తెలుపును. కాని (బ్రహ్మము. నెట్లు తెలుపగలదు ? 
అందురేని, విజ్ఞానమయ శబ్దము జీవాత్మను దెలుపున దగుటచేత నానంద 
మయ శబ్దము "బ్రహ్మమునే తెలుపునని యందుము, అందుచేతనే విజ్ఞాన 
మయ బ్దము జీవాత్మను దెలుపునదగుటచేత ఆనందమయ శబ్దము బ్రహ 
మునే శెలుప్తనని యంటిమి, 


ఆత్మ శారీరము - శరీరసంబంధి - యని వర్షించుటచే నానందమయ 
శబ్దము (బ్రహ్మమును దెలుపజాలదనుటయు యుక్తము కాదు. (బ్రహ్మ 
మంతరాత్మయగుటచే శారీరము - శరీరసంబంధి - యని చెప్ప ననువగును, 
విజ్ఞానమయమగు జీవాత్మ పంచభూతములతో నేర్పడు శరీరమునం దంత 
రాత్మగా యావజ్జీవ ముండునట్లు జగజ్జన్మాదులకు కారణమగు (బ్రహ్మము 
కూడ చేతనాచేతనాత్మకమగు సీ జగత్తున కంతరాత్మయై 'యుండును, 
“యో భూతం చ భవ్యం చ సర్వం య శ్చాధితిష్టతి, 
స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్టాయ (బ్రహ్మణ నమః” 
అథ. ౧౦-౪-౮-౧ 
“భూతభవిష్యద్వ ర్తమానముల నన్నిట నధివసించియుండు కేవల 
సుఖస్వరూపము, జ్యేష్టము నగు (బిహ్మముగకు నమస్కారము అని 
(బ్రహ్మము సర్వము నధివసించియుండుట, మం(త్రమునందు స్పష్టముగ 
వర్ణి ంపబడియున్నది. అంతరాత్మ తాసామ్యమువలన పాొంచభౌతికపిండము 
జీవాత్మకు శరీర మైనట్లు విశ్వమంతయు (బ్రహ్మకు శరీరముగ నెంచ 
దిడును, బృహదారణ్యకమున నియ్యది స్పష్టపరుసబడినది, 
“యః పృథివ్యాం తిష్టన్‌ పృథివ్యా అ న్లరః, 
యః పృథివీ నవేద, యస్య పృథివీ శరీరమ్‌” తెం2-తె 
“యో౭.ప్పు తిష్టన్‌ అద్భో్య౭_౦తరః, 
యనూపో న విదుర్యస్యాపః శరీరమ్‌” 9-8-౪ 


వ UU 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


“యోజగ్నౌతిష్ట న్నగ్నే రంతరః, 
యమగ్ని ర్న వేద యస్యాగ్నిః శరీరమ్‌” 


సల 
“మోవా యౌ తిష్టన్‌ వొయో రంతరః, 

యం వాయు ర్నవేద, యస్యవాయుః శరీరమ్‌" తంత 
“య అదిత్యే తిష్టన్‌ ఆతిద్యాదంతరః, 

య మాడితో స్‌ న వేద, యస్యాదిత్యః శరీరమ్‌” ా 
"యో దిప తిష్టన్‌ దిగ్భ్యోంతరః, 

యం దిళో స విదుర్యస్య దిశః శరీరమ్‌ 3-౭-౧౦ 
“య అఆకాశే తిష్టన్‌ ఆకాశాదంతరః, 

య మాకాశో న వేద యస్యాకాశః శరీరమ్‌” కీ-౭-౧౨ 
“యః పాదే తిష్టన్‌' (పాణాదంతరః 

యం [ప్రాణో నవేవ, యస్య(ప్రాణః శరీరమ్‌” 8-8-౧౬. 
“మో మనసి తిషన్‌ పమనసోంతరః 

యం మనో నవేద, యస్యచునః శరీరమ్‌” ౩-౭-౨౦. 
“యో విజ్ఞానే తిష్టన్‌ విజ్ఞానాదంతరః 

యం విజ్ఞానం నవేద, యస్య విజ్ఞానం శరీరమ్‌. 
“యోవిజ్ఞాన మంతరో యమయతి, ఏషత ఆత్మా. 

అంతర్యా మ్యమృతః” బృ. ౩-౭-౨. 


“పృథివి, జలను, అగ్ని, వాయువు, ఆదిత్యుడు, దిక్కులు, 
ఆకాశము, (ప్రాణము, మనస్సు, విజ్ఞానము నను వీనియందు (బహ 
ముండును. కాని వానికంటు నయ్యది భిన్నము. వృథివ్యాదులు (బ్రహ్మము 
నెలుగవు; కాని యవి యన్నియు (బ్రహ్మమునకు శరీరము. అ 
(బ్రహ్మము వాని కంఠరాత్మ” అనీ యీ వాక్యములభావము, ఇట్లు బగ త్తం 
తయు. |బహ్మమునకు శరీరముగా వర్గింపబడుటచే (బ్రహ్మము శారీరము- 


Scanned by CamScanner 


స్రథమాధ్యాయము_ (స్ర.పా. ౬౧ 


శరీరసంబంధి - యనుటలో దోషమావంఠతయులేదు. అటులయిన శరీర 
సంబంధముచే (బ్రహ్మమునకు (ప్రియా (పియయుల - సుఖదుఃఖముల-తో 
సంబంధము కొలుగగలదని యూహింపదబనిలేదు. (బహ్మాముసప పృ 
దులతో సామాన్యసంబంధ మే కలదు; కాని బీవాళ్యునదు పాంచ | 
శరీరముతోవలె విశేషసంబంధ ముంచదు. సాటూసృనంబంచము సుఖ 
దుఃఖజనకముకాదు. “బాలకుడు నిప్తుపంటివాడ 'నిసంచ వన్య పనన సవడదు 
కాష్టములను దహించునని కాదుగదా! కాబట్టి పృథిడ్యాదిటాప శరీరములం 
ఉండుటచే (బ్రహ్మము శారీరమని చెప్పబడు డుట డోషాపచాషు కొడు, 


(9 
య 
fr 


అవయవ[శవణమువలన (బ్రహ్మ మాసంచటుయు కాద 
నుచితముకాదు. ఆత్మసామ్యముచే నట్లు చప్పపలసెపచ్చిసందుస దౌషయు 
లేదని భావము. (అన్నమయాదులకం 0టె 
రాత్మలు భిన్నములుగా నుపదేశింపబకి సెట్లు విజ్ఞానమయ ముగు నాత్యుకంటె 


నానంచపుయాత్మ మటీయొక యంఠరాత్మగ సుపడేశంబట పిన ప) 


ప్రాణమయాదుై నస యంత 


“తస్య (ప్రాణ ఏవ శిరః, వ్యానోదక్షీణః పషీః, 
అపాన ఉ త్రరః పతక, ఆకాశ ఆత్మా, పృథివీ పృచ్చంటప్ర6 తజ్జా”వై, ప్‌ 
“దానికి శిరస్సు (ప్రాణము; దరిణపషము వ్యానము; ఉ ర్తరసష 
మపానము; ఆత్మ ఆకాశము; ఆధారము పృథివి," ఆని విజ్ఞాసబుయదు గు 
నంతరాత్మకు నవయవములు వర్షించి, 
తస్మా ద్వా ఏతస్మాన్‌ విక్ఞామయా దన్యో 
అ న్హర ఆతశ్య్మా౭_2. నందమయః"” 
ఆ విజ్ఞానమయమగు నాత్మకంటె భిన్నయుగ నానండ మయాంత 
రొత్మ వరింసబడినది, కొబట్లి విశానముయమగు నంతరాత్మకు గిరః (ప్రభృ 
లు టి లః 
త్యవయవనులు వర్షించినట్లు నానందమయాంతరాత్మకును 658 (పభళృత్య 
వయవములు సొమ్యముగ పర్షింపబడి నవి, అట్లు పర్షింపకున్నచో నుస 


Scanned by CamScanner 


జి వేడాంతదర్శునము 


దేశమునందు వై రూప్యము = విలక్షణత = యేర్చడును. ఉపదేశమున 
సారూప్యముండుట యవసరము, అడిలేకున్న (పాజ్ఞుల కందు (ద్ద కలు 
గదు. ఆనందమయమగు (బ్రహ్మమునకు శిరః (పభృత్యవయవములు పార 
ములు కావు. అవి కల్పితములే, (బ్రహ్మము నిరవయవము కావున 
పారమార్జికావయవములకు (బ్రస క్తియే లేదు, 

కల్చింపదడు నవయవములు కూడ సమానలక్షణములు కలవిగా 
నుండవలయును, డేహమునందు హ స్తపాదాద్యవయవములు కల్పించిన 
నయ్యవి సమానలక్షణము కలవియే యగును. అయ్యవి దేహమునకు విల 
క్షణములు కానేరవు. అశ్లే యానందమయమగు (బ్రహ్మమునందు కల్పింప 
బడు శిరః(ప్రభృ త్యవయవములుసు సలక్షణములు కావలయును. కావుననే 
మోదము, (ప్రమోదము మున్నగు నానందవిశేషములే యానందమయమగు 
(బహ్మమున కవయవములుగా నిట కల్పింపబడినవి. మోద(ప్రమోదానంద 
ములు సాంసారిక వస్తూపభో గములవలన జనించు సుఖములవలెగాక విల 
తణములై (బహ్మనిష్ట నభ్యసించు ముముతువులచే ననుభవింపబడును. 
(ప్రియము, మోదము, (ప్రమోదము, ఆనంరము నన్నియు (బ్రహ్మశబ్దముచే 
చెప్పబడు దివ్యార్థయునే బోధించును. కౌబిట్టి యానందమయమగు 
(బ్రహ్మము నిరవయవమైనసు పక్షిరూపమున రూపకాలంకారముతో (బ్రహ్మ. 
మును నిరూపించుచు ఉపనిష _త్తిటవయవకల్చ్పన చేయుట దోషావహము 
కాదని భావము. 

“బహ్మపుచ్చుం (ప్రతిజ్ఞా అని (బ్రహ్మము (ప్రతిష్ట = ఆధారము -= 
పుచ్చము -గా వర్ణింపబడినందున నానందమయ శబ్దము (బహ్మమును 
.బోధింపదని నుడువుటయు సముచితము కాదు. అదియును కల్పనా 
“మాత్రమే... ఆనందమయమునికు శిరః(ప్రభృ త్యపయవములు సాదృశ్య 
ముచే. కల్చింపబడినట్లు పుచ్చత్వము (ఆధారత సైతము కల్పితమనియే 
యెంచవలయును, రూపకమునం దెల్లయెడల సర్వాంగముల నుపన్యసిం 


Scanned by CamScanner 


ననన. Ppereerge mg Te CM 


ప్రథమాధ్యాయము._ (ప్ర, పౌ, ౬కి 


చుట రూపకౌలంకార విదులు (ప్రశస్త సముగా నెంచుదురు. పృచ్చమనగా 
తోక, కాని యిట (పతిష్టయనెడి పదముతో నొకే విభక్రియందు (ప్రయో 


గింపబజిసందుస గాధారషుని యర్థము చెప్పియంటిమి, (బ్రహ్మము చేతనా 


చేతగాత్మకచుగు నీ సమ స్థ జగత్తున కాధారదు, ఆనందమయమగు 

న నం. 

బ్రహ్యాదు వపకీడూపముస పర్తింపబడుటచే వాచక కల్పించి పుచ్చ 
చం 

లూసముగ చెప్పబడినది. ఇయ్యది కల్పనా మ దూత చు . ఛాందోగ్యమునందు 


అలో, 


రూడ (బ్రహ్మదుసక (బ్రహ్మచే యాథధారముని వర్ణింపబడినది, 
3 


‘ wy PR న ne > ణా 
స భగపః।ః రసం (డతషిత కతి? సదు హాము" ఛాం, ౭-౨౪-౨, 
(9 


“స్వామీ! ఆ (బహ మెందు ధ్రతిష్షితమై యున్నది ?' యని (ప్రశ్నిం 
సగా “తస చుహిచుయండు' అని గమాధానము చెప్పబడినది, కాదిట్ట 
యానందమయము (జహ్మామే యనుట యన్నివిధములను సిద్ధము గుచున్న 
దని భావము, (౧౨) 


ఆగందమురు శబిమునంచు “భయట” (ప్రక్యయము కానవచ్చు 
(a 
తనళడి “నిళ్యం చాడ శరాదిభుకి అవా. ౪-౩-౧౪౪, అను పాణీ 
4 Ce టు ఐ 
Ef. లో ww 


నయ సూత్రము. గసుసరించి చెకారార్థమునందు ఆనందశ బ్దమునకు 
'మయట్‌' ప్రత్యయము విఢింపబడినది,. కాబట్టి యానందమయ మనగా 
నానందవికారము కము * ఆనందడుయ శబ్దముచే (బ్రహ్మము (గ్రహింప 
బడు నెడల నయ్యది యానందవికారము కావలసి వచ్చును. (_బ్రహ్మమా 
నంద స్వరూపమే కాని యానందవికారముకాదు. జీవాత్మ మాత్రము 
(ప్రలయవేళయందు '(బ్రహ్మమున నవిభ క్రడుగనుండి సర్గారంభమున మరల 
పృథివినుండి యోషథులు వెలువడునట్లు (బహ్మమునుండి వెలువడునదై 
యానందమయమునుండి వెలువదుటచే నానందవికారిమని యొక విధముగ 
చెప్పనగును, కాబట్టి యానందమయ శబ్దము జీవాత్మనే బోధించుట 
యు క్తమని శంకింవగా = నయ్యది కాదని చెప్పుచున్నారు. 


Scanned by CamScanner 


౬౪ వేదాంతదర్శనము 


వికారళద్దా న్నేతిచే న్న (పాచుర్యాత్‌ ౧-౧-౧౩ 


(ఈ సూ(త్రమున (బహ్మాపదము, ఆనందఘయపదము రెండును 
అనువ ర్హించును. 

వికారశద్దాత్‌ = ఆనందవికార వాచక శబ్దము వలన, న = ఆసంద 
మయము (బహ్మాముకౌదు, ఇతి = అని, చేగ్‌=అందువేని, సఖ కొదు, 
(పాచుర్యాతీ = (పాచుర్యశబ్బమువలన - ఆనందాధిక్యమును తెలుప్ప శబ్ద 
మగుటవలన, 

ఆనందమయ శబ్దమునందలి 'మయట్‌” (ప్రత్యయము (పాచుళ్య 
మును (ఆధిక్యమును) బోధించును. కాని వికారమును టోధింపదు. 
“మయట్‌” "(ప్రత్యయము వికారార్థముసందు విధింపబడునట్లు (ప్రాచుర్యము 
నందును విధింపబడును, “తత్ప్రఏకృత వచనే మయట్‌' అష్టా. ౫- ౪౨౧ 
అను పాణినీయసూ(త్రము ననుసరించి “మయట్‌' (ప్రాచుర్యార్థమున విధింప 
బదుచున్నది. కాబట్టి యానందమయ పదమునందలి “ముయట్‌' (ప్రత్య 
యము వికారార్థమున విధింపబడిన "పెంచక (పాచుర్యాక్టమున విధింపబడి 
నట్లు (గ్రహింపనగును, 

“నిత్యం వృష్ట- శరాదిభ్యః” అష్టా, ౪-౩-౧౪౪ అను సీసూత్రము 
ననుసరించి 'మయట్‌” (ప్రత్యయము విరారార్థమునం దును విధింపబడు 
చున్న దిగడా ! 'ఆనంచమయము' అను నీ తావున వికారార్థ మే యేల 
(గ్రహింపగూడదు ? అందురేని “యట్‌” (ప్రత్యయము, వికారము, (ప్రాచు 
ర్యము (ఆధిక్యము) నను రెండర్భములందును (పయోగింసబద నవకాళ 
మున్నప్పటికిని నెక్కడ నే యర్థము (గ్రహించుట యు క్రమో యయ్యదియే 
(గ్రహింపవలయును. 

“శరీరము అన్నరస మయము అను తావున అన్నరసమయము 
లోని 'మయట్‌' (ప్రత్యయము వికారార్థమునే తెలుస్పచున్న డి; కాబట్టి 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము-ప్ర.పా, ౬౫ 


అన్నరసమయాది శబ్దసముదాయమున నున్న 'ఆనందమయము' అను శబ్దము 
లోని మయట్‌ (ప్రత్యయము సైతము వికారార్థమునే చోధించునందురేని - 
అదియును సరికాదు. కారణమేమన : “అన్న రసమయము' అను పదము 
లోని మయట్‌ ప్రత్యయముకూడ ఆధిక్యార్టము ((ప్రాచుర్యము) నే 
బోధించుచున్నది, శరీరము అన్నరసమయము. అనగా అన్నరస మెక్కు 
డుగా గలది యనియే యర్ద మగును. కాని అన్నరసవికార మని కాదు. 
కావున ఆనంచమయ మను పదమునందలి 'మయట్‌” (ప్రత్యయముకూడ 
ఆనందాధిక్యమునే తెలుపుచున్న దని గు ర్రింసవలయును. శరీరము పాంచ 
భౌతికము, పంచభూతముల మేళన మందుండును. కాని అన్నరసము 
(పృథివీభాగము) (ప్రబుళముగా - నెక్కుడుగా నుండును. అందువలన 
నయ్యది అన్నరసమయము అని చెప్పబడుచున్నది. అ్లే విజ్ఞానమయము 
మనోమయము, (ప్రాణమయము నను శబ్దములును విజ్ఞానాదుల యాధి 
క్యము - (ప్రాచుక్యమునే తెలుపుచున్నవి. కాగా ఆనందమయము ఆనందా 
ధిక్యము - (పాదుర్యమును బోధించుట కెట్ట యాటంకము నుండదని 
భావము. (౧౩) 

(బ్రహ్మ మానందమయ మనుటకు మరియొక హేతుపు : 

తదేతు వ్యప దేశా చ్చ ౧-౧-౧౪ 
ధి 

(ఆనందముయసద మీ సూత్రమునందును నన్వయించును.) 

చ=మరియు, తద్జేతు వ్యపదేశాత్‌=ఆనంద హేతువుగా (బ్రహ్మము) 
చెప్పబడుటవలన, (బ్రహ్మా మానందమయ మే యని యర్థము, 

తె తిరీయమున (బ్రహ్మ మానందమయ మని (ప్రారంభించి, 
పష శ్యూవానంద యాతి" లే. ౨-౭, “అదియే జీవుల నానందింప 
జేయును? అని వ్యపదేశింపబడినది - చెప్పబడి నది, (బహ్మమానంద 


ర్ట 278 స ఈ ఆ; అనే అజ అట, 
మయము కొని పక్షమున ఉపనిష త్తద్దాన్‌ని ఆనందహెటుజగా సలబస్టును? 


Scanned by CamScanner 


టు నేదాంతేదర్శునేము 


దహ్న్మముకంచె జీవుల నానందింసనేయగలది మతీయొం దెద్ది యున్నదీ , 
(బహదారణ్యకమునందును, షా] స్యైవొనంద స్యాన్యాని భూతాని నూ శ్రా 
ముసజీవ న్లి" బృ. ౪-౩-౩౨. “అన్యాని భూతాని=టీపు లన్నియు, ఏత్‌'సె కప 
ఆనందస్య మా(త్రాం = ఈ (బహ్మానందనూ(శ్రనే, ఉపణీవ స్వ = పొంది 
యానందించుచున్నవి' అని నర్జ్మింపబడిసది. (౧౪) 

ఆందునలన (బహ్మ మానందమయ మనియు శీవోత్మ కాదనియు 
సిద్ధ మగుచున్నది. 

మరియొక హేతువు ; 

మాంత్ర వర్ణిక మేవ చ గీయతే ౧.౧.౧౫ 

మాంత్రవర్ణిక మేవ చ =((జ్రహ్మము) మం(శత్రాత్మక వర్షములచే 

(పతిపాదింపబడినందువలనను, గీయతే = ఆనందమయ మని చెప్పబడు 
చున్నది, 

మరియు. తై త్తిరీయమునందు, “(బహ్మవి దాప్నోతి పరమ్‌” 
తై. ౨-౧. “'బహ్మవిదుడు పరము ((బహ్మము) ను 'దొందును అని 
(ప్రారంభించి, (బ్రహ్మవిదునిచే పొందదగు _బహ్మముయొక్క లక్షణము, 
స్థానము, ఆప్పిని గురించి చెప్పు మంత్ర మొకటి యుదాహరింసబడినది, 

“సత్యం జ్ఞాన మనంతం (బ్రహ్మ యోవేద నిహితం గుహాయాం 
పరమే వ్యోమన్‌, సో౭శ్నుతే సర్వాన్‌ కామాన్‌ సహ (బ్రహ్మణా 
విపళ్చితా” తై. ౨-౧. 

“సత్యము, జ్ఞానము, అనంతము నని (బహ్మలక్షణము, జీవుని 
బుద్దిస్థాన మగు హృదయము ఆ (బ్రహ్యాప్రాప్తికి స్థానము, జీవుడా 
(టహ్మముతో గూడి సర్వకొమముల (ఆనందముల) ననుభవించును.” అను 
నవి (హ్మజ్ఞానమునకు ఫలావాప్తి, హృదయమున జీవాత్మయం దంత 
రాత్యగా వ్యాపించియున్న (బ్రహ్మము నెటీగి, (ప్రకృతిబంధమునుండి 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ (ప్ర, పా, కా 


విడివడి కుద్ధుదెనవాదు సర్వజ్ఞమగు (బహ్మముతోగూడి సర్వానందముల 
ననుభవించు నని భావము, ఇట్లు (బ్రహ్మ లత్షణాదులను వర్ణించి 
యనంతరమున, “ఆనందం (బ్రహ్మణో విద్వాన్‌ న బిభేతి కుతశ్చన' 
త్రై. ౨-౯. “బహ్మోనందమును థొంది నిర్భయుడగు ననియు జెప్పబడినది. 
అందువలన (బహ్మఎచులకు హృదయమున బీవాత్మయం దంతరాత్యగా 
వ్యాపించియున్న ఆనందమయ బ్రహ్మమే పొందదగినది, యని స్పష్ట 
మగుచున్నది, అట్టి (బహ్మాప్రాప్తియే అభయపద్యప్రా ప్తి యని మోత్షవిదు 
లందురు, కాబ్‌ “సత్యం జ్ఞాన మనంత' మ్మను వాక్యమున వర్తి ంసబడిన 
(బ్రహ్మ మే యసంతఠమున “ఆనందం (బ్రహ్మణో' అను ళ్లోకమున నానంద 
ని చెప్పబడినందున (బ్రహ్మమే యానందమయ సదవాచ్యమని సిద్దమగు 
చున్నది. (౧౫) 
ఇట్లు సిగ్రాంతపక్షీముసు జెప్పి యికముందు పూర్వపక్షమును నిరాక 
రింపదలచి మహర్షి సూత్రము నారంధించుచున్నాడు, 
నేత రోఒను వన ల్తేః ౧-౧-౧౬ 
ఇతిరః==((ద్రవహ్యాషటుకం బె నితరిమగు) జీవాత్మ, న = ఆనంద 
మయము కౌదు, అనుప త్తేః=యుక్రీ యుక్తము కొనందువలన, 
జీవాత్మ సర్వమును సృష్టింపజాలదు, కావున నయ్యది యానంద 
మయము కానేరదని సూశత్రాభి ప్రాయము, 
తెత్తి కీయనునందు ఆనందమయ మని (ప్రారంభించి, 
ea తప న్హప్వా ॥ సర్వ మసృజత్‌ యదిదం కించ” లే. 
“అతడు తపించి (బహ్మాండమున గల సర్వమును సృజియించెను” 


అని చెప్పబడినది, ఇట సర్వమును సృజియించు సామర్థ్యము (బ్రహ్మము 
కాని జీవాత్మకు గలదని చెప్ప 


౨-౬ 


నకే యున్నదని యూహింప నగును. 


.. వలనుపడదు, కావున ఆనంచమయము బ్రహ్మమే యగును; జీవాత్మ 
'కొనేరోదు. (౧౬) 


Scanned by CamScanner 


౬రా వేదాంతదర్శనము 


భేద వ్యపదేశా చ్చ ౧-౧-౧౭ 


చ=౭=మతఅీయు, భేదవ్యపదేశాత్‌ = భిన్నముగా జెస్పబడుటవలన, 
జీవాత్మ ఆనందమయము కాదు.. 

“రసోవై సః రసం “హ్యేవాయం లబ్ధ్వా౭-2ఒనందీ భవతి”తై , యంత్ర 

“ఆనందమయము రసమనియు, ఆరసమును బొందియే జీవాత్మ 
డొనందు డగుననియు” వర్ణింపబడినది. ఇక్కడ రస శబ్దముచే జెప్పదగు 
నొనందమయము పొందదగిన పదార్థముగాను, పొందువాడు జీవుడుగాను 
వేరువేరుగా వర్చింపబడుట స్పష్టము. కాబట్టి జీవాత్మ యానందమయము 
కౌదని భావము. (౧౭) 

ఉపర్యు క్త హేతువుల (సర్వస్రసృత్వాను సస త్తి, భేదవ్యపదేళము) 
వలన జీవాత్మ ఆనందమయము కాకపోవచ్చును; కాని (ప్రకృతి యేల |, 
యానందమయము కానేరదు ? (ప్రకృతి సర్వ(ప్రపంచమునకు కారణమగు 
టచే న దానియందు -సర్వ(సస్ట్రత్వ ముపపన్నము కాగలదు. మటీయు, 
ఆనందమయముకం టె నయ్యది భిన్నముగా నెక్కుడను వర్షింపబడ లేదు 


కదా! = అన: 
కామా చ్చ నానుమానాపేక ౧-౧-౧౮ 


కామాత్‌ = కోరిక కలిగియున్నందువలన, అనుమానాపేక్షా చ = 
ప్రకృతియును, న = ఆనందమయము కాదు. 


ఈ యానందమయ (ప్రకరణమునందే 'సోఒకొామయత బహు 
స్యాం ప్రజాయేయి తై. ౨-౬. “అతడు కౌమించెను........ ” అని సఠింస 
బడియున్నది, ఇట్టి "కామము - కోరిక - ప్రకృతి ధర్మము కానేరదు. | 
ప్రకృతి ' యచేతనము - జడము. కొమమో చేతనధర్మము. ఆనంద 
మయము (ప్రకృతి యగునెడల దానియందు చేతనధర్మమగు కామముకూడ 


Scanned by CamScanner 


పథమాధ్యాయము_ (ప్ర, పొ, డొ 


పఠింపవలసియుండును, అయ్యది సంభవమనుకొదు, రాబట్టి ఆనందమయము 
(ప్రకృతి కానేరవని భావము. 
అటులయిన (బృహడారణ్యమునందు, “కామః సంకల్పో విచి 
కిల్సా శ్రద్ధా. (తద్ధాధృతి రధృతిర్‌ హీర్‌థీర్‌ ఖీ రిత్యేతత్‌ సర్వం మన 
ఏవ' దృ. ౧-౫-౩. కామము, సంకల్పము మున్నగు ధర్మములన్నియు 
మానసికములని చెప్పబదుటచే, కామము (ప్రార్భతిఠమే కదా! యందురేని 
అది సరికాదు. ఇట కామాదులు మనోమాత్ర ధర్మములని చెప్పబడిన 
-ఫెంచుట తాత్సర్యానుకూలముకొదు. కారణ మేమన : కామాదులు వాస్తవ 
మున మనస్సుతోకూడిన జీవాత్ముని ధర్మములు. జీవాత్మకు కామించుటలో 
మనస్సు (ప్రయోజకమగునని భావము, మనస్సులేనినాడు జీవాత్మ కౌమింప 
నేరదు. కేవల మనస్సు జదడమగుటచే నయ్యదియు కామింపజాలదు, 
కాబట్టి కామాదులు మన్‌ నో విశిష్ట జీవాత్మ ధర్మము లనుట నిక్చితము, ఇట్లే 
ప్రకృతమున Pe సో కాముయకో అను తాపున పరీంపబడిన కామము 
సైతము (ప్రకృతి విశిష్ట (బ్రహ్మ ధర్మమగును. కాబట్టి ఆనందమయ శబ్దము 
(బ్రహ్మవాచక మే కాని ప్రకృతివాచక మెన్నటికిని కానేరదని భావము.(౧౮) 
ఇందులకు మరియొక హేతువు: 
అస్మిన్నస్య చ తద్యోగం శాస్తి ౧-౧-౧౯ 
అస్మిన్‌ =ఆనందమయ (బ్రహ్మమునందు, అస్య=ముముక్షువగు నీ 
జీవునకు, తద్య|ోగం = ఆ మోక్షఫప్రా ప్తిని శా స్తిచ = ఉపనిషత్తు శాసించు 
చున్నందువలనను, (ప్రకృతి ఆనందమయము కాదని సూ (త్రార్థము, 
'యదాహేవై ష ఏతస్మిన్నద్భ శ్యేఒనా త్మ్యేఒనిరు కే. నిలయ నే2_ 
భయం (ప్రతిష్టాం విందతే, అథ సోఒభయం గతో భవతి, తై, ౨-౭, 
ఆనందమయమగు (బ్రహ్మమునందు ప్రతిష్టితచిత్తుడై న _ సమా 
హిత చిత్తుడై న _ ముముటుపునకు అభయమప్రా ప్రి = మోక్షము--గలిగ్గు 


Scanned by CamScanner 


౭0 వేదాంతదర్శనము 


గని ఉపనిషదధి!పాయము, (ప్రకృతి ఆనందమయమగుచో ఉపనిషత్తు ఎన్న 
టికిని నానందమయమున ప్రతిష్టితచిత్తునకు అభయషప్రా ప్రి కలుగుననిచెవి 

యుండదు. (పకృతియందు ప్రతిష్టితచిత్తునకు (మౌమీస్రా ప్తి కలుగనేరద్చ. 
ప్రకృతియందు చిత్తమును (ప్రతిష్టించువానికి భయమే కలుగును, కా 
యభయప్రా ప్పి కలుగనేరదు. (ప్రకృతి సదాపరిణామము నొందుచుండున్న, 
ఆయ్యది యొక క్షణమున నున్నట్లు మరియొక క్షణమున నుండదు. ఒకప్పు 
డది సుఖమయమగు సాత్త్వికావస్ట నవలంబించిన మరియొక. సమయమున 
ఘోరము దుఃఖమయము నగు రాజసదళ నందును. ఇంకొకనా గ్రద్ది 
విషాదమయమగు తామసీక స్టితిని ధరించును. ఇట్ట (పకృతియందు చి త్త 
మును ప్రతిష్టించినవానికి నభయ ప్రా ప్రీ కలుగు. బెట్టు? అందువలననే 
కఠోపనిషత్తునందును న 

“అన్య (చ్ర్రేయోఒన్య దుతేవ _పేయ స్తే ఉభే న నానే పురుషం 
సీనీతః, తయోః (శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే 2-ర్థాత్‌య త 
(పేయో వృణీ తే” కఠ, ౨-౧. 

“విభిన్న ఫలములుగల శ్రేయస్సు, (పేయస్సు నను రెంటియందును 
(శ్రేయస్సును (గ్రహించినవానికి (సాధుభవతి) మోక్షమబ్బును.? అని 
బోధింపబడినది. మణీయు నీ ట్రహ్మనిష్టయే యభయ్యప్రా ప్తకి హేతువని 
యీ (క్రింది వాక్యము స్పష్టము చేయుచున్నది. 

'యదాహ్యేవై ష ఏతస్మి న్నుదర మంతరం కురుతే, అథ తస్య 
భయం భవతి తశ్రేవ భయం విదుషో2మన్వానస్య.! తై. ౨-౭, 

“ఎన్నడీ ముముకు వానందమయమగు (బహ్మానిష్ట నభ్యసించుటలో 
మధ్య విఘ్నములు కలిగించుకొనునో _ అనగా (బ్రహ్మమును విడిచి 
ప్రకృతినిష్టగలవాడగునో - నాడు అతనికి భయము కలుగును. అభయ 
(ప్రాప్తి - మోక్షము - లభింపదు, 'అట్టి భయము (ప్రకృతియందే సార 
నున్నదని భావించు విద్వాంసునకే కలుగును, కాని (బ్రహ్మ నిష్టగలవానిక 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ (ప్ర, పా, ౭౧ 


గలుగదు. (బ్రహ్మనిష్టయే యభయ ప్రా ప్తికి హేతువని భావము. కౌబిట్టి 
ఆనందమయము (బ్రహ్మ మే కాని (ప్రకృతి కొజాలదు. 


తృతీయాధికరణము 


(దిహ్మము జిజ్ఞాస్యము - సొక్షాత్కారయోగ్యము - అనుట యు క్త 
సంగతమని రూపించుటకుగాను (బహ్మ మానందమయమని చెప్పబడినది. 
ఇక (బహ్మముయొక్క_ వ్యాపకత్యమును చెప్పదలచి ముందుగా సర్వ 
భూతాంతస్ట మా (బహ్మమని చెప్పుచున్నాడు, 

అంత స్తద ర్మోపదేశాత్‌ ౧-౧-౨౦ 
౧ 
తద్ధర్మోపదేశాత్‌ =(బ్రహ్మము నుద్దేశించి ((బ్రహ్మధర్మములయిన 
సర్వపాస్మో దిత్యాది) ధర్మముల నుపదేశించుటవలన, అంతః 2 (ఛాందో 
గోప్యనిషత్తునందలి) అంతః శబ్దముచే (బ్రహ్మమే (గ్రహింపనగును, 
ఛాందోగ్యోపనిషత్తునందొక (ప్రకరణమున _ 

“అథ య ఏషో=._ న్ల రాదితే హిరణ్మయః పురుషో దృశ్యతే 
హిరణ్యశ్మ(శ్రుర్‌ హిరణ్య కేశ ఆ (ప్రణఖాత్‌ సర్వఏవ సువర్ణః" ౧-౬-౬ 

“తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షీణీ, తస్యోదితినామ, 
స ఏష సర్వేభ్యః పాష్మభ్య ఉదితః, ఉదేతి హవై సర్వేభ్యః పాష్మభ్యో 
య ఏవం వేది ౧-౬-౭. 

'తస్యర్‌క్‌ చ సామ చ గేష్టొ, స ఏష యే చాముష్మాత్‌ సరాజచో 
లోకా స్తేషాం చే "షే దేవకామానాంచ, ఇ త్యధిదై వతమ్‌” ఛా, ౧-౬-౮. 

“అథాధ్యాత్మ మ్‌-అథ య ఎషో2_ న్ల రకిణి పురుషో దృశ్యతే, 
తస్యై తస్య తదేవరూపం యదముష్యరూపం, యావముష్యగేష్టా తౌగేష్టా, 
యన్నామ తన్నామి ౧-౭-౫. 

“స ఏషయే చైతస్మా దర్వాంచో లోకా స్తేషాం చేస్టే మనుష్య 


Scanned by CamScanner 


౨ వేదాంతదర్శనము 


మానాం చేతి, తద్యే ఇమే వీణాయాం గాయ న్ట్యేతం తే గాయంతి, 
ఎస్మా శే ధన సనయః' ఛాం. ౧-౭-౬. 
అని ఆదిత్యునందును అకీయందును గల అంతఃపురుషుడు ఉపా 
స్యుడుగా వర్షింపబడియున్నాడు, ఇట్లు ఆదిత్యు (సూర్యు) సండును, అక్షి 
(కంట్‌ యందును ఉపాస్యుడుగా జెప్పబడిన పురుషుడు జీవాత్మయా లేక 
'ద్రహ్మమా యని సందేహము కలుగును. జీవాత్మయే యనుట పూర్వ 
పక్షము, - కాదు (బ్రహ్మమే యనుట సిద్ధాంతము. 
పూర్వపక్షము : ఆదిత్య - ఆతులలో నుపాస్యుడుగా వర్ణింపబడిన 
శ్యారుషుడు జీవాత్మయే, కారణ మేమన : ఇందు వర్ణింపబడిన అంతః 
పురుషుడు ఆధయముగాను, : ఆదిత్యుడు, అక్షీ యతని కాధారములుగాను 
వర్ణింపబడినవి, జీవాత్మలకు సృథివ్యాది లోకము లాధారములై నట్లు నిట 
సూర్యుడు, నేత్రము నాధారములుగా వర్ణింపదిడుచున్నవి. కాబట్టి జీవా 
త్మయే (గహింపనగునని భావము, (బ్రహ్మము సర్వవ్యాపి కావున నయ్యది 
యాధేయముగా వర్షింపబడనేరదు. (బ్రహ్మము సర్వవ్యాపి యనియు, 
స్వమహిమయందే యది యుండుననియు నుపనిషత్తులలో వర్దింసబడి 
యున్నది. 
“సర్వ వ్యాపీ సర్వ భూతాంతరాత్మా” శ్వే. ౬-౧౧ 
“స భగవః కస్మిన్‌ (ప్రతిష్టితః ఇతి ? స్వే మహిమ్ని” 
ఛాం. ౭-౨౪-౧ 
కావున నిట్టి (బ్రహ్మమునకు సూర్యుడుకాని, నేత్రముకాని ఆధార 
మె ట్లగును ? ఆదిత్యుడు, అక్షీయు నాధారముగా ఉపనిషత్తు వర్ణించు 
'చున్నందున వానియందలి యంతఃపురుషుడు (బహ్మము కాదు, 
మటీయు నీ యంతఃపురుషునకు రూపమును నీ ఉపనిషత్తునందు 
కాన నగుచున్నది.. 
“హిరణ్య శ్మ(శు రిరణ్య "క్రేభ్యి 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము. (ప, పా, ౭3 


“బంగారు వర్ణనుగల మీసములు వెండ్రుకలు గలిగియున్న' ట్లీవాక్య 
ములు స్పష్టముగా చెప్పుచున్నవి, ఇట్టి రూపము మనవంటి జీపుల కుండుట 
సంభవము. కాని (బహ్మమున కుండనేరదు. (బహ్మమునకు రూపము 
లేకుండుట ఉపనిషత్‌ విదితము. 

“అళలీరం శరీరేషు' కఠ, ౨-౨౧. 

“బ్రహ్మము శరీరములలో శరీరము లేనిది.” 

“అళబ్ర మస్బర్శ మరూప మవ్యయమ్‌.*' కఠ. ౩-౧౫, 

“'బహ్మమునందు శబ్ద స్పర్శ రూపములు లేపు, ఇ ట్రనేక ఉపని 
సద్వాక్యములు (బ్రహ్మమునకు రూపము లేకుండుటను తెలుపుచున్నవి. 
కౌబిట్లి ఉపర్యు క్ష్మపకరణమున వర్ణింపబడిన యంతఃపురుషుడు జీవాత్మయే 
యగును, కాని (బ్రహ్మము కాదు; అని పూర్వపక్షము, 

సిద్ధాంతపక్షము : పై (పకరణమున ఆది త్యాంతఃపురుషుడుగా 
వర్షింపబడి యుపాస్యుడుగా జెప్పబడిన పురుషుదు (బ్రహ్మమే యగును, 
కాని, జీవాత్మ యెన్నటికిని కానేరదు. కారణమేమన : ఆ (ప్రకరణమున 
వర్షింపబడిన ధర్మములు (బహ్మమునకే చెందును, జీవాత్మకు చెందవు, 
ఆదిత్య-ఆకులలో వర్ణింపబడిన పురుషునకు ('తస్యో దితి నామ” ఉదితి 
యని నామము చెప్పి (స ఏష సర్వేభ్యః పాపేభ్యః ఉదితః) అతడు సర్వ 
పాపములనుండి యుద్గమించిన ట్లుపనిద్వాక్యములు నిర్వచించుచున్నవి. 
కావున నా పురుషుడు సర్వపాపరహితుడు - నిర్మలుడు అని భావము. ఇట్టి 
సర్వపాపవిరహితత్వ మనెడి ధర్మము (బ్రహ్మమునకే యొప్పును. అందు 
వలననే యజుర్వేదమున (బ్రహ్మము “శుద్ధ మపాప విద్ధమ్‌' యజు, ౪౦-౮, 
“కుద్ధము, పాపరహితము నని వర్తింసబడినది, ఛాందోగ్యమునందును, 
“ఏష ఆత్మా౭_పహత పాప్మా' ఛాం, ౮-౧౫. “ఈ సరమాత్మ (బ్రహ్మము 
పాపరహిత మని వర్ణింపబడినది 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


ov 
o6-—£ ss లా x 7 
క్రశీకర్య విపాకాశయై రపరామృష్టః 


ఇట్‌ యోగదర్శనమునందు, 
“ఈశ్వరుడు క్లేశాదుల సంబం 


సురుష విశీష ఈశ్వరః” యో, ౧-౨౪. 
ధము లేనివాడ'ని స్పష్టముగా జెప్పబడినది, 
త్యాంఠః పుడషుదని తెలియ నగును, 
అక్యాడిత్యాంతఃపురుషుడు _బ్రహ్మమగునెడల హిరణ్యశ్య(శువు 
మున్నగు రూపవర్షన మెట్లు సంగతము కొగలదందురేని అది యాలం 
కారిక వర్షన మని చెప్పుదుము. ఉపడేశకులగు చుహర్షులు శిష్యుల కుపదే 
శించినప్పు డిట్టి శె లినే (గహింతురు. ఆలంకారికభాషతో జెప్పిన విషయ 
అలంకారము భాష 


తౌబట్టి (బహ్మమె అమాది 


మును శిష్యులు సులభముగా (గహింపగలుగుదురు. 
కొక భూషణము కొదా ! అందువలన నీ (ప్రకరణమున (బహ్మమే పురుష 
రూపముతో వర్షింగబడినదని చెప్పిన దోష మానంతయు నుండదు, సర్వ 
వ్యాపకమగు (బ్రహ్మమునకు అక్షీ, ఆదిత్యులు ఆధారముగ వర్షింపబడు 
టకు కారిణ మేమి ? అందురేని అదియును దోషము కాదు. (బహ్మమునకు 
'అ&ీ, ఆదిత్యులు అవధిగా జెప్ప్తుట ఆధ్యాత్మికము, ఆధిదై వికము నను 
విభాగా పేక్షతో జెప్పుటయేకాని వేరొండు కాదు. కొబిట్ట యీ (ప్రకరణమున 
వర్ణింపబడిన అక్ష్యైదిత్యాంతః పురుషుడు (బ్రహ్మ మే కాని జీవాత్మ 
కొదు, (౨౦) 

ఉపర్యు క్త ఉపనిషద్వాక్యములందు రూపకాలంకారము (పయోగింప 
బగడీన పక్షమున నట వర్ణి ౦పబడిన అక్ష్యాదిత్యాంతః పురుషుడుకూడ నమా 
దిత్యులకంటె లిన్ను డుకొక అక్షీ-ఆదిత్యులే యట్లు వర్షింపబడినా రనిన 
దోష మేమి? మటీయు ; 

య ఏషో౭ఒ న్ల రాది'తే హిరణ్య్మయః పురుషో దృశ్యతే, అను 
నీ వాక్యమునందు (పయోగింపబడిన (కంటితో జూచుట యను నర్థము 
గల) దృశధాతువుకూడ (బ్రహ్మమును (గ్రహించుట కుపయు క్రముగా 
కనిపింసదు, ఆదిత్యమండలమువలె (బ్రహ్మము కంటికి గోచరమగు దృళ్య 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ (ప్ర, పా, ౭౫1 


రూపముగలది కాదుగదా । కావున నక్ష్యాదిత్యాంతఃపురుషు డిట వేరుగా 
(బహ్మ మని నుడువుటకం టె అక్షి, ఆదిత్యులే యట్లు వర్ణింపబడిన వనుట' 
యు క్రముగా నుండునన ; 


భేద వ్యపదేళా చ్చాన్యః గందింజీథి 

భేదవ్యపదేశాత్‌ = (ఆధారాధేయరూపమున) భిన్నముగా జెప్పుట 

వలన, అన్యః=అంత;ప్పురుషుడు అక్షి, ఆదిత్యులకంటె భిన్నుడే యగును 
కొని అతీ, ఆదిత్యులు. కొవు, 

ఉపనిషద్‌ వాక్యమునందు ఆదిత్యుడు, అక్షీయు పురుషున కాధారము 

గాను, పురుషుడట నాధేయముగాను వర్ణింపబడియుండుట స్పష్టము, అట్టి. 

యెడ .పురుషుడు అకీ, ఆదిత్యులకంటె వేరుగాక యవియే యగునెడల 

నాధారాధేయ భావ మెట్లు పొసగును? పొసగదు. కౌబట్టి యంతఃపురుషు 

డిట అత్యాదిత్యులకం-టె భిన్నమైన (బ్రహ్మమే యగును, అత్మాదిత్యులు 

కావు. చూచుట యను నర్హముగల దృశిధాతు ప్రయోగమెట్లు పొసగునందు 

రేని అది జ్ఞాన సామాన్యార్థమున (ప్రయోగింపబడినదే కాని బహిరిం(ద్రియ 

మగు చతురింద్రియముచే తెలియనగు జ్ఞాన విశేషమున (బ్రయోగింపబడ 

లేదని చెప్పుదుము. అందువలన నెట్టిదోషము నుండదని భావము, (౨౧) 


చతుర్ధాధిక రణము 
(బ్రహ్మము సర్వభూతాంతస్థమని చెప్పి ప్రస్తుత మా (బ్రహ్మము 
యొక్క. వ్యాపకత్వమును వర్ణించుట కుప[కమించుచున్నాడు. 
ఆకాళ సలింగాత్‌ ౧-౧.౨ఎ౨౨ 
అణాల గ) 


తల్లింగాత్‌ = (బ్రహ్మముసు బోధించుట కనువగు లింగము 
(సామగ్రి) ఉండుటవలన, ఆకాళః = (ఛాందోగ్యమున వినబడు) ఆకా 
శను, (బ్రహ్మబ్లోధక మే, 


Scanned by CamScanner 


చేదాంతది ర్మ నము 


“అను లోకను కా గతి ర సి? ఆకాశ ఇతి హోవాచ, సర్వాణి 
అజ కీ 
గ 
నే ల్‌ అభీ లో ON SS a ణ్‌ ల! జ్య ఛీ అబి 
హవా ఇమాని భూతా న్యారౌకౌ దని సముత్చత్య చ్చే, ఆకొళం (ప్ర త్యస్దం 
ఫాన్‌, ఆకెశః పరాయణమ్‌” 


య ని, ఆకాశో హ్యేవై భ్యో మ న 
ఛౌం. ౧-౯-౧, 
“ఈ లోకమునకు గతి యేది? ఆకాశము. ఈ భూతములన్నియ 
ఆకాశమువలననే యుత్సన్నము అగుచున్నవి. ఆకొశముననే య స్తమించు 
చున్నవి. ఆకాశము వీనికం బె గొప్పది. ఆకాశమే పరమగతి' ఈ ఛాంద్లో 
గ్యమునందలి ఆకాశపదము (బహ్మదోధకమా? లేక పంచభూతములలో 
నొకటియగు ఆకాశమును తెలుసునా? అని సందేహము వొడమును, 
కారణ మేషున : 
“పృథి వ్యాప "స్టేజో వాయు రాకాశ మితి భూతాని"న్యా.౧-౧-౧౩, 
“పృథిచ్యాది పంచభూతములలోను ఆకాశపదము వాడ బడుచున్నది, 
ఇప, 'యదేష ఆకాశ ఆనందో న స్యాత్‌' లై. ౨-౭ “ఆనందమయ 
మగు నాకాశము' అని యాకాశపదము (బ్రహ్మమునకును వాద బడుచున్నది. 
కాబట్టి యాకాశపదము (బ్రహ్మటోధకమా? లేక భూతవాచకమా? యని 
సందేహము కలుగుట వింతకాదు. ఇందు భూతాకాశమే యనుట పూర్వ 
పక్షము, - కాదు, (బబహ్మవాచక మే యనుట సిద్ధాంతము, 
పూర్వపక్షము : ఆకాశపదము పంచభూతములలో నొకటియగు 
నాకాశమునే బోధించును. ఏ శబ్ద మే యర్హమున (పయోగింపబడునో యా 
శబ్దము వినినంత నా యర్జమే స్ఫురించుట లోకసిద్ధము, గోపదము విని 
నంతనే సాస్నాద్యవయవములలో గూడిన గోవు స్ఫురించునట్లు ఆకాశ 
పదము వినినతోడనే భూతాకాశ మెల్లరికిని స్ఫురించును, ఏ యర్లము (ప్రథ 
మమున స్ఫురించునో యయ్యది (గహించుటయే యు కమగును? అదియే 
(ప్రసిద్ధార్థము. ఆకాళశబ్బము(బ్రహృమునుకూడ దోధించుసందుశేని ఒకు శబ్ద 
మున కనేకార్థము లంగీకరింపవలసి వచ్చును. ముఖ్యవృ తితో నొక ళద్ది 
జ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ (ప్ర, పా. తతి 


ముస కొకే యర్దమంగీకరింపనగునుగాని యనేకార్దము లంగీకరింపజనదు, 
లక్షణాదివృత్తులతో నొకళబ్దమున కనేకార్థముల నంగీకరింతురు. కాబట్టి 
ముఖ్యవృ త్తితొ నాకాళ శబ్బ్దమున కర్ణము భూతోకాళ మే (గహింపనగును, 
అబులయిన 'సర్వభూతములు నాకాశమున నుదృవించి, యాకాళముననే 
య స్తమించుచున్నవి. ఆకాశమే వానికి పరాయణము' అని చెప్పుట సమం 
జసము కాదందురేని, అదియును దోషముకాదు. భూతాకాశము మిగిలిన 
వాయ్వాది భూతోత్ప త్తికి కారణమై వానికంచె గొప్పది యగుచు వాని 
య_స్తమయమున కాథయ నుగుటలో దోషమెట్లు వాటిల్లగలదు? అందు 
వలననే తె త్తిీరీయమునందు._ 

“తస్యాద్వా ఏతస్మాదాత్య్మన ఆకాశః సంభూతః, ఆకాశా ద్వాయుః, 
వాయో రగ్నిః, అగ్నే రాపః, అద్‌భ్యః పృథివీ, పృథివ్యాం ఓషథయః, 
ఓషథీభ్యోఒఇన్నమ్‌, అన్నాదేతః, రేతసః పురుషః" తె. ౨-౮, 

ఆకాశము వోయువు మున్నగు భూతముల కన్నిటికి కారణముగా 
వర్ణింపబడినది, కాబట్టి భూతాకాశమే యిట (గ్రహింపవలయునని పూర్వ 


సిర్ధాంతపక్షము * ఈ (ప్రకరణమున నాకాళ శబ్దము (బహ్మావాచ 
కమే కాని భూతాకాశపరము కాదు. కొరణమేమన నిట (బహ్మబోధక 
లింగము లెన్నియో కలవు. 

“సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాళా దేవ సముత్బద్య న్నే 

“ఈ భూతములన్నియు నాకాశమువలననే యుత్సన్నములగు 
చున్నవి? అను నీవాక్య శేషమునందు ఆకాశము సర్వ భూతోత్ప త్తికి కార 
_ ఇముగా నుపన్యసింపబడినది. ఈ యుపన్యాసము (బ్రహ్మమునకు లింగ 
మగును కాని భూతాకౌశమునకు కానేరదు. భూతాకొశము వాయువు 
మున్నగు నితర భూతోత్ప త్రికి కారణమగును. కాని తన యుత్స తికి 
ళాను కారణము కాజాలదు కదా? కావున భూతాకాశము సర్వీభూతోత్స 


Scanned by CamScanner 


లలా చేడాంతడర్శనము 


68 కారణమనుట యు క్రముకాదు. ఆకాళపదవాచ్యమగు (బ్రహ్మమే 
భూశాకాళముతో బాటు సర్వభూతోత్స త్తికీ కారణము కౌజాలును, (బ్రహ్మము 
సర్వభూతముల యుత్ప త్రకి, స్థితికి, లయమునకును కారణమనుట సర్వ 
తంత సిద్ధాంతము, ఇందులకు తై త్తిరీయమున నిట్లు వర్షింపబడియున్నది, 


“యతోవా ఇమాని భూతాని జాయ న్తే, యేన జాతాని జీవ ని, 
యత్‌ (సయం త్యధిసంవిళంతి, తద్విజిజ్ఞాసస్వ తద్‌ (దిహ్మ.” తై. ౩-౧, 


“దేనివలన నీ భూతములన్నియు సుళ్సన్నము లగుచున్నవో, దేని 
మూలమున సుత్సన్న భూతములు జీవించుచున్నవో, దేనిని (ప్రవేశించి విల 
యము నందుచున్నవో యది (బిహ్మమని తెలిసికొనుము" ఇట్లు సర్వ 
భూతోత్స త్తికి కారణము (బ్రహ్మ మేకాని భూతాకాళము కానేరదు. ఇళ్లే, 
(ఆకాశం(ప్ర త్య స్తం య న్తి) ఆకాశమున సర్వభూత లయముకూడ 
ఆకాళసదము [బహ్మజోధకమనుటకు లింగమే, సర్వభూతలయ మాకాళ 
వాచ్య (దిహ్మమునందే యు క్రమగును కాని భూతాకాశమున కాదు. భూతా 
కాళము వాయ్యాదులకంి గొప్పది కావచ్చును; కాని (బహ్మమో భూతా 
కాళముకం'దెను గొప్పడై సర్వభూత జ్యాయ_స్ట్వము (గొప్పతనము) నకు 
ఆ(శయ మగుచున్నది. అందువలననే యయ్యది సర్వభూతపరాయణము 
ననుట యుక్తము. ఉపనిషద్‌ వాక్యములు నిశ్లే వర్షించుచున్న వి, 

“జ్యాయాన్‌ పృథివ్యా జ్యాయా నంతరిక్షాత్‌ 
జ్యాయాన్‌ దివో జ్యాయా నేభ్యో లో కేభ్యః' ఛాం. ౩-౧౪-౩ 


“సృథివికంచెను, అంతరిశక్షముకం టను, ద్యులోకముకం టెను, ఇంత 
“యేల సర్వలోకములకం'టెను (బ్రహ్మము ద్యేష్టము” అని జ్యాయస్త్వ 
మిందు జెప్పబడినది, 


“విజ్ఞాన మానందం (బహ్మరా తేర్దాతుః పరాయణమ్‌' బృ,3-౯-౨౮. 


'విజ్ఞానమయము, నానందమయము నగు నా (బ్రహ్మమే సర్వము 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ (ప్ర. సా. తొ 


నక పరాయణము,' అని సర్వపరాయణత్వనును వర్తింసబడియున్న ది, 
ఇట్లు సర్వ భూతోత్స త్తికారణత్వము, అ స్తమయకారణత్వను, సర్వ 
భూత జాయ _స్వ్వసు, సర్వభూత సరాయణత్వము మున్నగు రింగము 
లన్నియు నీ ప్రకరణమున నాకౌశపచము (బ్రహ్మవాచక మనుటకు లింగ 
బులు, రాబట్టి యాకౌశపచముచే నిట (బ్రహ్మమే గాహ్య మని తేలు 
చున్నది. 

ఆకాశపదమునకు భూతొకొశ మను నర్థము (ప్రసిద్ధ్యమగుటచే 
నయ్యది (ప్రథమమున నుపస్థిత మగును, కాపున నయ్యదియే (గ్రహింప 
వలసి యుండునని చెప్పుట సమంజసము కాదు. కారణమేమన : ఆకాశ 
పదము భూతాకరాశ మను నర్దమున (ప్రసిద్ధమైనట్లు (బహ్మవిద్యయందు, 
(బ్రహ్మ మను నర్జమునందును (ప్రసిద్ధమే, అందువలన భూతారొశమే 
(ప్రథమునున నుపస్టిత మగు నను నియమ మొండును లేచు, మటియు 
నాఠాశసదము ముఖ్యవృ త్తితో భూతాకాశమును చెలుపృను. లక్షణాది వృ త్తి 
భేదముతో నితరార్థములను చెలుపును. కావున (బ్రహ్మము ఆకాశవాచ్యము 
కాదనుటయు తగదు. ఆకాశపదము (బహ్మామునంచే ముఖ్యవృ త్తితో 
(ప్రవ ర్రించును, భూతాకొాశమునందు నిటాఢలక్షణావృ త్తితో వర్తించును, 
ముఖ్య, నియాఢలక్షణావృత్తులలో ౧క్కుడు భేద ముండదు. అందువలన 
నిట ననేకవృత్తుల నాశ్రయించి యర్థ భేదము కల్చ్పించుటయు నా యర్థము 
అలో గౌణ ముఖ్యభేదములను నంగీకరించుటయు నవాంఛితములే యగును, 
కాగా ఆకాశపద మీ (ప్రకరణమున (బ్రహ్మవాచకమే యగును కాని భూతా 


కౌశబోధక మెన్నడును కానేరదని భావము. (౨౨) 
అత ఏవ (ప్రాణః ౧-౧-౨౩ 
అత ఏవ=(దహ్మబోధక లింగ ముండుటవలననే, ప్రాణః=( ప్రాణి 
శబ్లముకూడ (బ్రహ్మవాచక మే, 


Scanned by CamScanner 


క్‌ వేదాంతదర్శనము 


ఛాందోగ్యముననే పుణీయొక వాక్య మి ట్లున్నది. 

'కతమా సా దేవతా? ఇతి, ప్రాణ ఇతి హోవాచ, సర్వాణిహవా 
ఇమాని భూతాని (ప్రాణ మేవాథభి సంవిశంతి, (ప్రాణ ముజ్జిహతే, సెషా 
దేవాతా (ప్రస్తావ మన్వాయ ల్లా ఛాం, ౧-౧౧-౫ 

ఇందు “(ప్రస్తావన మను భ కి విశేషముగలవారు (ప్రలయ వేళయందు 
(ప్రాణ మను దేవతయందు (ప్రవేశించి స్గసమయమున మరల వెలువడు 
దురు.” అని వర్ణింపబడియున్నది, ఇందలి (ప్రాణళబ్దము సైతము ఆకాశ 
పదమువలెనే (బహ్మవాచకమే యగును కొని (ప్రాణవాచకము కాదని 
సూ(త్రాభి ప్రాయము, (౨౩) 

(ఈ సూ(త్రవిషయమునను పూర్వపక్షసిద్ధాంతములు పూర్వసూ[త్ర 
మున వర్ణించిన ట్లూహింప నగును 


పంచమాధికరణము 


(బ్రహ్మము వ్యాపక మని నిర్ణయింపబడినది, అది స్వయంజ్యోతి 
యని చెప్పదలచి మహర్షి సూత్రము నారంభించుచున్నాడు. 


జ్యోతి శృరణాభిధానాత్‌ ౧-౧-౨౪ 


చరణాభిధానాత్‌=చరణ మనగా పాదము, అయ్యది (బ్రహ్మను 
దెలుపటవలన, జో్యోతిః=జో్యోతిపదము (బహ వాచక మే, 


“య దతః పరో దివో జ్యోతి ర్రీష్యతే విశ్వతః పృ షేము సర్వతః 
సృష్టే ష్వను త్త తమే షూ  త్రమేషు లోకే ష్విదం వావ తద్‌ యదిద 
మస్మి న్నంతః పురుషే జ్యోతిః" ఛాం, ౩-౧౩ 

“ద్యులో కమునకు పరమున నే జ్యోతి (ప్రకాశించుచున్న దో యదియే 
యన్నిటికం'టను పైనను, ఉ త్తమాను త్తమ లోకములందును (ప్రకాశించు 
చున్నది. ఈ మనుష్యశరీరమునందు నదియే యున్నది.” 


Scanned by CamScanner 


ప్రథ మాధ్యాయ మా_ (ప్ర. పా. 


౮౧ 


ఇందలి జ్యోతిక్ళబ్ణము (బ్రహ్మవాచకమా లేక యాదిత్యాదుల (ప్రకాశ 
బోధకమా ? యని సంశయము నొదన్న జేయును, “జ్యోతిః” శబ్దము 
(బహ్మమునందును, అఆదిత్యాదుం తేజస్సోనందును (పయోగింపబడుట 
చూచుచున్నాము. కావున సంశయము కలుగుట సంభవము. 

“ఖం వాయు ర్ద్యోతి రాపః పృథివీ విశ్వస్య ధారిణీ ముం, ౨-౧-౩ 

“ఆకాశము, వాయువు, జ్యోతి, జలము, పృథివి అను నీ పదము 
లలో “జ్యోతిః” శబ్దము అగ్నివాచకము.” ల 

“ఏష వండపారోజసక్‌ శోరీరార్‌ సమేజ్ఞాయ పరంజ్యోతి రుస 
సంపద్య "స్వేన రూపే ణాధినిష్పద్యళే' ఇ ఛాం. ౮-౧౨-౩ 

“ఈ సంప్రసాదము (జీవుడు) ఈ శరీరమును విడిచి పరమ 
జ్యోతినిజేరి స్వస్వరూపమున నుండును.” అను నీ వాక్యమునందరి “జ్యోతిః' 
'శబ్దము (బ్రహ్మవాచకము, ఇల్లీ జ్యోతిపదము రెండర్హములందును బయో 
గింపబడుట చూచినపు డియ్యది (బ్రహ్మవాచకమా లేక యాదిత్యాది తేజో 
వాచకమా? యని సంశయము వొడమును. ఇందు ఆదిత్యాదుల తేజస్సే 
యనుట పూర్వపక్షము, - కాదు, (బ్షిహ్మటోధకమే యనుట సిద్ధాంతము, 

(ప్రస్తుత మీ ప్రకరణమునీ ల జ్యోతిః పదము ఆదిత్యాదుల తేజో 
విశేషమునే తెలుపును. పూర్వము వర్ణించిన ఆకాశాదులకువలె నీ (ప్రకరణ 
మునగల లింగములు ఆదిత్యాదుల శేజన్సునే తెలుపుచున్నవి,. 

“య దతః పరో దివో జ్యోతి ర్రీష్య తే” అను నీ వాక్యమునందలి 
“గీష్య తే” యను (క్రియ జ్వలనమును దెలుపును. జ్వలనము రూసవంతమగు 
అగ్ని, ఆదిత్యుల ధర్మము. కాబట్టి యిట జ్యోతిః శబ్దము ఆదిత్యాదుల 
తేజోవిశేషమును బోధించుననుటయే యుక్తము, 

మటీయు పై వాక్యమునందు 'గివముకంటె సరమున జ్యోతి 
'డీ.ప్తించుచున్నదనుటలో నొక సీమ = అవధి తెలియుచున్నది, కాబట్టి 


Scanned by CamScanner 


యొకొ నొక అవధిలోనుండు పదార్జమును టోధీంచు జ్యోతిః పదము సర్వ 
వ్యాపకమగు (బ్రహ్మటో ధక మెట్లు కొగలదు? కాజాలదు, కొప్పన నాదిత్యాడి 
శేవోటోధక మనుటయే సంగతము, 


ఇంకసు (విశ్వతః సృషైషు, సర్వతః సృేషు, ఉత్తమే ష్వను త్ర 
“మేషు లోకేషు “అంతటను సృష్టభాగములందును, ఉ త్రమాను త్తమ 
లోకములందును.’ అను సీ పదములలో జ్యోతికి లోకాదులు ఆధారముగా 
వర్చింసబడుట చూచుచున్నాము. జ్యోతిః సదము (బ్రహ్మవాచకమగునెడల 
(బ్రహ్మకు లోకాదు లాధార మనవలసివచ్చును, అది యుక్తము కాదు, 
సర్వాధారమగు (బ్రహ్మకు లోకము లె ట్లాధారములగును? కావున జ్యోతి; 
శబ్దము ఆదిత్యాదుల తేజోవిశేషమనియే చెప్పవలయును, (బ్రహ్మము 
మా(త్రము కాదని పూర్వపక్షము, 

సిద్ధాంతము: 'య దతః సరో? అను నీ ఉపనిషద్‌ వాక్యమునకు 
పూర్వమునగల వాక్యమునందు, 
“తావా నస్య మహిమా తతో జ్యూయాంశ్చ పూరుషః, 
పాదోఒస్య సర్వా భూతాని, (తిపా దస్యామృతం దివి.” భాం..8-౧౨-౬ 


(బ్రహ్మము చతుషాాత్తు (నాలుగుపాదములుగలది)గ వర్షింసబడి 
యున్నది. ఇందు సర్వభూతములు (బహ్మమున నొక పాదమనియు, మిగి 
లిన మూడుపాదములు (అమృతం దివి) భూతసంస్సర్శములేక యమృత 
మయమై యున్నవనియు వర్లింపబడియున్నందున నట్టి (బ్రహ్మమే యిట 
“జ్యోతిల శబ్రముచే (గహింపనగును. కాని, తేజో విశేషము కాదు, 


మజీయు ద్యు శబ్ద సంబంధ ముండుటవలనను జ్యోతిః శద్దమిట 
(ద్రహ్మవాచకమనియే నుడువవలయును. “త్రిపొ దస్యామృతం దివి” అను 
నీవాక్యమునందు ద్యు శబ్దము (త్రిపాదబహ్మముతోను, “య దతః పరో 
దివో జ్యోతిః అను సీ వాక్యమునందు ద్యు శబ్దము జ్యోతిః పదముతోను 


Scanned by CamScanner 


జక 
we luted 


rr 


గ. 


గ 


Ge 
ల 
ఆలే ల న్‌ ఆల ల 


డద 


కు 
ce 


7 


కం జీ ఆ 
ఆ లాలిత లీ త 


ల 


గారా 
CST 


(ప 


య. [] 2 a wm 2 


[ సౌ Xl x f [ఫై 9 
ఆ లు న్నే న్‌ Xf వా ర] 
by my 2» 4 


RCE: 
; yt ; 3 « 
A: 

MY nym 
wm ఏ | 
టాం గె 
టి £ mw WW : 3 | 
0 73 4 శ x3 RS 3 
‘{ sa vi {0 గా ॥ 
ఖే 4 2 గ ] fn sf రణ 
( ca / అనై +5 
మ న న WD 1 
న్‌ A స a మ 
వి n ౧ cl 
౮ టై జ్య (1౬ టి 
$i స "yin 2 
ఇ ళ్‌ ల ళ్‌ 
న & 1] a స గం టై 
మ! ॥ (ie fn థ్‌ ఎ 
bah ఏ అహా 
ఫే ce అజల్తె Y 13 b లా 
5: 3 mm 2 ర గ నే 


షణ ర్స 
గే gt త్ల క 


Scanned by CamScanner 


ంచు అహము డివమునకు పస 


న. 


నన 


ఉం 


— 


- 


~~“ 


(ఈ 


ఏదవాక్యమునందు 
(బ్రహ్య్మాండమునకు పరమున దీ 


కటలాళో వేదాంతదర్శనము 


. ఇమునందును. జ్యోతిః శబ్దము (బహ్మవాచక మగుటలో నెట్టిదోషవ 
నుందదు. సర్వగతమగు (బ్రహ్మము ఉత్తమాసు త్తమ లోకములం దున్న 
దనుటలో దోషమేముండును? అందువలన నీ ఉపనిషద్వాక్యములందు 

_'ప్రయోగింపబడిన జ్యోతిః శబ్దము (బహ్మవాచకమే కాని సూర్యాది తేజో 
వాచకము కౌదని సిద్ధమగుచున్నది, (౨౪) 


ఈ విషయమునం దొక సందేహము నుద్భావించి సమాధాసము 
చెప్పుచున్నాడు. 


ఛందో = భిధానా న్నేతి చేత్‌ న, తథా చేకోర్సణ 
నిగదాత్‌, తథాహి దర్శనమ్‌ ౧౫౧౨౫ 


(పూర్వసూత్రమునుండి జ్యోతీఃపద మిందు అనువ ర్హించును,) 


ఛందో2ఒభిధానాత్‌ = పూర్వవాక్యమునందు గాయ్యతీ ఛందస్సును 
గురించి చెప్పుటవలన, న = తరువాతి వాక్యమునందలి జ్యోతిః పదము 
(బ్రహ్మను బోధింపదు, ఇతి చేత్‌ =అని యనినచో, న=అట్లనరాదు, తథా= 
ఆ విధముగా (ఓమ్‌తో నెట్లో గాయ్యత్రితోను నష్ల్రే, చేతోఒర్చ్పణ నిగ 
దాత్‌=(దానిచే (ప్రతిపాదింపబడు (బ్రహ్మమునందు) మనస్సును (ప్రవేశింప 
జేయుటను జెప్పినందువలన, జ్యోతిః పదముచే (బ్రహ్మమే (గ్రహింప 
నగును, తథాహి=ఆ విధముగానే, దర్శనమ్‌ = మరియొకచో జాడబడు 
చున్నది. 


“జ్యోతిః శబ్దము (గహింపబడిన ఉపనిషద్‌ వాక్యమునకు పూర్వ 
ముననున్న వాక్యమున చతుష్పాత్‌ (బహ్మము వర్షింపబడియున్నందున 
తరువాతినాక్యమునందలి జ్యోతిః పదము (బహ్మటోధకమే కాగలదని 
పూర్వసూ(తమున నిశ్చయింపబడినది, ఆయ్యది సరికాదు. కారణ మేమన: 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము. (ప్ర. పా. ఆః 


పూఠర్వవాక్యమునందు వర్తింసబడినది చతుష్పాత (బ్రహ్మము కాదు, 
(పకంణ ప్రారంభమునందు, 
'గాయ(ీ వా ఇదం సర్వం భూతం యదిదం కించి ఛాం, ౩-౧౨- 

“ఈ భూత(ప్రపంచమంతయు గాయ్య్రియే యని గాయత్రిని 
(ప్రారంభించి, 

“సెషా చతుష్పడా షడ్విధా గాయత్రీ. ఛాం. ౩-౧౨-౫ 

“ఆ గాయ్యత్రినే వాక్కు, భూతము, పృథివి, శరీరము, (ప్రాణము, 
హృదయము నను నారుభేదములుగలది యని వివరణపూర్వకముగ నుప 
సంహరించి, 

'త దేతత్‌ బుచాభ్యనూ క్రమ్‌, తావానస్య మహిమా తతో జ్యాయా 
గ్‌ంశ్చ పూరుషః, పాదో౭స్య సర్వాభూతాని (తిపాదస్యామృతం దివి' 
ఛాం. 3-౧-౨=-౫-౬. 

“ఇయ్యది బుక్కుచేతను చెప్పబడినది. దాని మహిమ మంతయే. 
ఆంతకంచె పురుషు డెక్కు.వ. సర్వభూతము లతని కొక పాదము, అతని 
పాద్యత్రయము దివమునందు అమృతము,” అని పూర్వము వివరణపూర్వక 
ముగ నుపసంహరింపబడిన గాయత్రి విషయముననే యీ బుక్కుకూడ 
నుదాహరింపబడినది, ఇ ట్లుదాహరింపబడిన యీ మం(త్రమునం దకస్మా 
త్తుగ (బహ్మ మెట్లు చెప్పబడును ? (సకరణగత చతుష్పాదాత్మక గాయ 
(తిని ఉదాహరించుటకు (గ్రహింపబడిన బుజ్‌ మంత్రము అకస్మాత్తుగ 
(బ్రహ్మమును బోధించు ననుట యుక్తము కాదు. 

'యద్‌వై తద్‌ (బ్రహ్మి ఛాం. ౩-౧౭-౭. అను నీ వాక్యము 
నందలి (బ్రహ్మ శబ్దముకూడ గాయ్యత్రినే బోధించుచున్నది. గాయత్రియే 
(ప్రకృతము - (బ్రహ్మము నేల బోధింసదన నయ్యది య(ప్రకృతము, కాబట్టి 
యీ (ప్రకరణమునందలి “జ్యోతిః” శబ్దము (బ్రహ్మబోధక మనుట 
యుక్తము కా దన, 


Scanned by CamScanner 


సమాధానము : జ్యోతిఃపద మిట చతుష్పాదాత్మక గాయత్రి 
ఛందస్సును బోధించు ననుట యుక్తము కాదు, 


“గాయత్రీ వా ఇదం సర్వం భూతం యదిదం కించ,” 


ఛం, 3.౧.౨.౧ 


ఆను నీ ఉపనిషద్‌ వాక్యమునందు గాయత్రి సర్వభూతాత్మక మని 
నుడువబడినది, కాబట్టి యిందలి గాయ(త్రిసదము ఛందస్సును బోధించు 
ననుట సంభవముకాదు, ఛందస్సు వర్ణాత్మకము, అయ్యది సర్వభూతాత్మక 
మెట్లు కాగలదు ? కాబట్టి యిట గాయ(త్రిపదము (బ్రహ్మవాచక మే కానలసి 
యున్నది, (బ్రహ్మమే సర్వభూతాత్మకము, గాయ్యత్రిపదము (బ్రహ్మాభి 
'ప్రాయముతో (ప్రయోగించినపుడు (బ్రహ్మము సర్వాధిష్టానకారణ మగుటచే 
నయ్యది సర్వభూతాత్మక మనుటలో దోష ముండనేరదు. 


(గాయతి చ గ్రాయశే చ ఇతి గాయ్యత్రీ గానము ద్వారమున 
రక్షణక ర్హృత్వము (బ్రహ్మమునందే యుక్త మగును. గాయ్యత్రి వర్ణాత్మ 
కము కావున నయ్యది జడము, (బ్రహ్మము చేతనము, రక్షణక ర్హృత్వము 
'చేతనపదార్థమున కొప్పును. కాని జడమునకు కాదు, కొబట్టి జ్యోతిః పదము 
(దిహ్యవాచకహే యగును. అటులయిన, 


“గాయత్రీ వా ఇదం సర్వం భూతం.యదిదం కించి ఛాం, 38-౧౨-౧ 
అని యిట గాయ్యత్రిపదముచే (బ్రహ్మ మేల చెప్పబడ వలయును ? అన - 
గాయ్యత్రిపదముచే (ప్రతిపాదింసబడు (బ్రహ్మమునందు మనస్సును ప్రవే 
శింపజేయు నిమిత్త మని సమాధానము చెప్ప నగును, 

మహర్షు. లిపి యటనట నుపదేశింతురు. ఇయ్యది వారి రీతి, 
గాయత్రి (బహ్మ (ప్రతిపాదకము (బో ధించునది). (బ్రహ్మము బోధ్యము = 
(ప్రతిపాద్యము, పై ఉపనిషత్‌ వాక్యమున (పతిపాద్య(బహ్మము (ప్రతిపాదక 
శ ద్ధిముద్వారా జోధింపబిగినది, (బ్రహ్మము సూక్ష్మథనుము, అందు మనస్సు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ (ప్ర, పా, రాక 


ప్రవేశిపవలయు ననిన నయ్యది పలుమారు భావింసవలసీయున్న ది, 
(బ్రహ్మమును పలుమారు భావింప ననువగు సాధనము దానిని (ప్రతిపాదించు 
సదమునకు మించి మరి యొండేది యగును? లకత్ష్య్యమున బాణమును 
ప్రవేశింపజేయుటకు ధనువు తోడ్చడునట్లు (బ్రహ్మమున మనస్సు నివేశింస 
జేయుటకు (బ్రహ్మ(ప్రతిపాదక శబ్దము మిక్కిలిగ దోడ్చడును. (ప్రతిపాదక 
శబ్దము నభ్యసింపనివాడు (ప్రశివాద్య విషయమున మనస్సును.సమాహితము. 
స్థిరము చేయజాలడు. అందువలననే దర్శనాంతరమున, _ “తజ్ఞప స్తదర్థ 
భావనమ్‌' యో, ౧-౨౮. _ప్రతిపాదకళబ్ద జపము, (ప్రతిపాద్యమగు 
నర్జమును భావించుటయు, మనోని[గ్రహమునకు సాధనముగ జెస్పబడినవి, 
ట్రహ్మ(ప్రతిపాదక శబ్దములలో ముఖ్యము (ప్రణవము (ఓమ్‌). 

“ఓం (క్రతో | స్మరి యజు, ౪౦-౧౫. 

“ఓ జీవా! “ఓమ్‌” అని స్మరింపుము' అని యజుర్వేదమున నుపదే 
శింపబడినది. ఇళ్లే యోగమునందును, “తస్య వాచకః (ప్రణవః' యోగ. ద, 
“బహ్మమునకు వాచకము (ప్రణవము - ఓమ్‌ - అని వర్ణింప 


౧=౨ ౭, 
బడినది, 
మనస్సు (బ్రహ్మమునందు (ప్రవేశింపబేయుటకు (ప్రణవము - ఓమ్‌ = 


ధనువువంటి దని ముండకోపనిషత్తునందు వర్ణింపబడియుండుటను జూడ 
గలము, 

(పణవో ధనుః శళరో హ్యోత్మా (బహ్మ తల్లత్య ముచ్యతే, 

అ్మప్రమ త్తేన వేద్ధవ్యం శరవత్‌ తన్మయో భవేత్‌” ముం, ౨-౨-౪ 

“(ప్రణము = ఓమ్‌ - ధనువు, మనస్సు శరము - బాణము, (బ్రహ్మము ' 
లక్యము, అృప్రమత్తుడె (శాగరూకుడై) లత్యమును భేదింసవలెను. 
బాణము లత్ష్యమున లగ్న మగునట్లు జీవుడు (బ్రహ్మమునందు లగ్నుడు 
కౌవలెను, 


5020006 by CamScanner 


వేదాంతదర్శనము 


“ఓమ్‌” అను శబ్ద మెట్లు (బ్రహ్మవాచక మో యే. గాయ శ్రీ 
ఛందస్సుకూడ నిట (బ్రహ్మవాచకముగ (గ్రహింపనగును. ఇట్లే యితర _ 
ఉపనిషత్తులందును జూడనగును,. 

“ఓమితి [బ్రహ్మ ఓమి తీదం సర్వమ్‌” తే. ౧-౮ 

కాబట్టి గాయత్రీ ఛందస్సు [(బహ్మవాచకమే. కాని, వర్ణోత్మక 
ఛందస్సును బోధింపదు. అందువలననే “జ్యోతిఃపదము (బహ్మబోధకి 
మని చెప్పదిదినది, (౨౫) 

ఈ విషయముననే మరియొక హేతువు : 


భూతాది పాద వ్యపదేళోపప త్తే 'శ్చేవమ్‌ ౧-౧-౨౬ 


భూతాది పాదవ్యపదేళోపప త్తే! చ = (బ్రహ్మమునందే భూతము, 
పృథివి, శరీరము, హృదయము నను పాదచతుష్టయ కథనము సంగత 
మగుటవలనను, ఏవమ్‌=ఇ ల్లీ, గాయి పదముచే (బ్రహ్మమే యుపదేశింప 
బడునని యంగీకరింపవలయును, 


“గాయత్రీ వా ఇదం సర్వం యదిదం కించి ఛాం. ౩-౧౨-౧ 


“ఈ భూతజాత మంతయు గాయకత్రియే అని ప్రారంభించి 
భూతము, పృథివి, శరీరము, హృదయము ననువానిని వివరించి, యనం 
తరమున, (సెషా చతుష్పదా షడ్‌విధా గాయ(త్రీ ఛాం. ౩-౧౨-౫.) 
ఇయ్యది యారువిధము లయిన నాలుగుపాదములు గల గాయత్రి యని 
యుపసంహారము చేయబడియున్నది. ఇయ్యది గాయ త్రీఛంద స్సే యయిన, 
దానికి భూతపృథివ్యాదులు పాదములుగా వర్షింపబడియుం దెడివి కవు, 
ఛందన్సు వర్ణాత్మకనుగుటచేత దానికి భూతాదులు పాదములుగ వర్ణించుట 
పొసగదు. గాయ్యత్రీఛందస్సు అక్షరముల సన్ని వేము. .తక్క- వేరొండు 
కొదుగదా । ఛందస్సే (కుతి కభి-పేతమయి యుండుసక్షమున “తానా వస్య 


Scanned by CamScanner 


(ప్రథభమాధ్యాయము.-(ప.పా, ౮౯ 


మహిమా........* అను బుజ్‌ మంత్రమును ఇట ఉపనిషత్తు ఉడాహరించి 
యుండెడిది కొదు, ' 
“రావా నస్య మహిమా....”' బు. ౮-౪-౧౭-౩ అను నీ దుంత్రము 


బుగ్‌ వేదమునందు (బ్రహ్మమహిమను వర్తించుచు (బ్రహ్మణో ధక మైయుం 
డుట ఉపనిషత్తుకు తెలియనివిషయము కాదు. ఉపనిషద్‌ రచయిత యగు 
మహర్షి (బహ్మపరమగు సీ మంత్రమును గాయి ఛందస్సు పరముగ 
నెట్లు పర్షించును 7 ఈ మం(త్రమునందరి (తతో జ్యాయాంళ్చ పూరుషః) 
పురుషపదము (బ్రహ్మసరమై యర్థవంత మగును. కాని ఛందస్సును 
బోధింపనేరదు. మణీయును నీ(ప్రకరణమునండే, 

“గ్ర దేతర్‌ పూర్ణ మపరివర్తి, పూర్ణా మపరివ _ిసీం 

శియం లభతే య ఏవం వేది భాం. ౩-౧౨-౯ 

“ఇయ్యది పూర్ణము, పరివ ర్తనములేనిది, దీని నిట్లు తెలిసినవాడు 
సరిన ర్రింపని = మార్చుచెందని సంపదను బొందును.’ అని ఫల(శుతియు 
జెప్పబడియున్నది. ఇట్టి పూర్ణము, నపరివర్రియు నగు సిరిని జొందింప 
జేయుళ క్రి వర్ణాత్మకమగు ఛందస్సునకు గలదనుట యసంగత మగును, 
(బ్రహ్మమే యట్టి శ్రీకరము కాగలదు. అదియే పూర్ణము, నపరివ_ర్రియును, 
అందువలననే ఉపనిషత్తు మరియొకచో నిట్లు వర్షించినది. 

“పూర్ణ మదః పూర్ణ మిదం, పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే 

పూర్ణస్య పూర్ణ మాదాయ, పూర్ణమే వావ శిష్యశే” బృ, ౩-౮౮; 

కాబట్టి పూర్వఉపనిషద్‌ వాక్యము (గాయత్రీ వా ఇదం సర్వం 
భూతం యదిదం కించ నందలి గాయ్యత్రిపదము గాయత్రి యనుపేరు 
గల (బహ్మమునే దెలుపును, అందువలననే తరువాతివాక్యమునందలి 
“జ్యోతి? పదముగూడ (బహ్మవాచక మే యనుట నిస్సందిగ్ధము. (౨౬) 

ఈవిషయముననే మరియొక శంకకు సమాధానము; 


Scanned by CamScanner 


జోం వేదాంతదర్శనము 


ఉపదేశ భేదా న్నేతిచే న్నోభయస్మిన్న హ్యవిరోధాత్‌ 
౧౨౧౨౨౭ 


(జో్యోతిఃపద మిం దనువ _ర్డించును.) 


ఉపదేశభేదార్‌=ఉపదేశములలో భేద ముండుటవలన, న ఇతి చేత్‌= 
జో్యోతిఃపదము (బహ్మవాచకము కాదందుమేని, న=అట్లనుట యు క్రము 
కాదు. ఉభయస్మి న్నపి=రెండువాక్యములందును (ఉపదేశములందున్సు, 
అవిరోధాత్‌ =అర్థవిరోధము లేదు. 


(గాయ (శ్రీ వా ఇదం సర్వం....) “ఇదియంతయు గాయ్యతియే” 
యని (ప్రారంభించి యందుల కుదాహరణముగా (గ్రహించిన మంత్రము 
నందు ((తిపాద స్యామృతం దివి) “ఈ (బ్రహ్మముయొక్క అమృతపాద 
త్రయము (శ్రిపాత్‌) డివియందు” అని ద్యులోకము (బహ్మమున కాధార 
ముగ నిటి నుపదేశింపబడినది. రెండవ జ్యోతిర్వాక్యమునందు (య దతః 
నతో దివః) “ఈ ద్యులోకముకంచె బరముని అని ద్యులోకము జ్యోతికి 
ఒక సీమ - మర్యాద - అవధిగ జెప్పబడినది. ఇట్లు ద్యులోక మొకచో నాధా 
రముగాను, మరియొకచో నవధిగాను, వర్ణింపబిడుటచే నుపదేశములలో 
వై రుద్ధ్యము కనబడుచున్నది. అందువలన నే పూర్వవాక్యమునకు 
ద్యులోకమునందు (తిపాద్‌ (బహ్మ మున్నదనియు, తరువాతి వాక్యము 
నకు ద్యులోకమునకు పరమున నున్నదనియు పరస్పర విరుద్ధార్హము 
లేర్పడుచున్నవి, ఇట్టి యర్ధభేద ముండుటవలన పూర్వవాక్యమునందు 
బోధింపబడిన (బహ్మమే తరువాతి జ్యోతివాక్యమునందును (గ్రహింపబడ 
వలయు ననుట యు క్షముకాదు, అనగా - 


సమాధానను : ఉపర్యు క రెండువాక్యముల యర్భమునందు విరోధ 
మొండును లేదు, (బ్రహ్మము వ్యాపకము, అయ్యది భూమిమొదలు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ (ప్ర, పా. ౯౧ 


ద్యులో కమువరకు నంతటను లోపల, వెలుపల అను భేదములేక వ్యాపించి 
యున్నది. అందువలననే వేదమునందు __ 


'తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః' యజు, ౪౦-౫, 

“ఆ (బహ్మము సర్వమున కంతర్చహిర్భాగములలో నున్నది.” 

యని పర్షింపదిడినది. కాబట్టి సర్వాంతర్చహిర్‌ వ్యాపకమగు నా([బ్రహ్మము 

ద్యులోకమునందును, ద్యులోకమునకు పరమునను గలదని పర్షింపబడుట 

మిక్కిలి యుక్త మగును. ఉపదేశద్వయమునం దెట్టి వై రుద్ద్యమును లేదు. 

కాబట్టి “శోతిః చరణాభిధానాత్‌' అను తావునగల “శ్రోతిః'పదము (బ్రహ్మ 
వాచక మే యనుట తథ్యము. (౨౭) 


షవ్యాధికరణము 


"బ్రహ్మము స్వయంజ్యోతి యని నిరూపించి, అయ్యది యంతటను 
దృశ్యమానమగ్గు ప్రాణన్యక్రియ (జీవనముుకు హేతువగుటచే (ప్రాణా 
త్మకమనియు నిరూపింప మహర్షి సూత్రము నారంభించుచున్నాడు, 


(పాణ స్తథానుగమాత్‌ ౧౧౭౨లో 
అ 

అనుగమాత్‌ = (బబ్రహ్మధర్మ సంబంధ ముండుటవలన, తథా = 
(జ్యోతిపదము (బ్రహ్మ వాచక మెట్లో) అ, ప్రాణః=(కౌషీతకీ బ్రాహ్మ 
ణమునందరిి) పప్రాణశబ్దము, (బహ్మవాచక మనియే యంగీకరింప 
వలయును, 

కౌషీతకీ (బాహ్మణమున౦దు,. “ప్రతర్షనో హవై దైవోదాసి 
రిందద్రస్య (ప్రియం ధామోపజగామ యుద్దేన చ పౌరుషేణచి కౌ, ౩-౧, 

“దివోదాసుని పుత్రుడు. (ప్రతర్షనుడు యుద్ధము, పౌరుషము ధను 
'రెంటిమూళలమున. నిం(ద్రునిధామమును చేరెను అని యారంభించిన యింద 


Scanned by CamScanner 


రా వేదాంతదర్శనము 


ప్రతర్ణనులకు సంబంధించిన యాఖ్యాయిక యొకటి చూడనగును, అందులో 
నిం(ద్రుడు (ప్రతర్ణనున కుపదేశించినవిధము గలడు, 

“స హోవాచ ప్రాణోఒస్మి (ప్రజ్ఞాత్మా తం మా మాయు రమ్ముత 
మి త్యుపాస్వ.* కౌ. ౩-౩, 

“అతడు పలికెను;' (ప్రాణము ప్రజ్ఞాత్మనై తిని; అట్టి నన్ను ఆయువు, 
అమృతము నని యుపాసింపుము అను నీ వాక్యమునందలి (ప్రాణము 
ముఖ్య(ప్రాణమా లేక (బ్రహ్మమా యని సందేహము కలుగును. (ప్రాణ 
శబ్దము ముఖ్య(ప్రాణము, (బ్రహ్మము నను రెం డర్భములలోను (ప్రయోగింప 
బడుటయే యీ సందేహమునకు కారణము, 

“తాన్‌ వరిష్టః (ప్రాణ ఉవాచి - “య ఏవాయం ముఖ్యః [ప్రాణఃి 
ఛాం, ౧-౫-౩, 
అను నీవాక్యమునందు (ప్రాణశదబ్దము ముఖ్య(ప్రొణమునందును 
ప్రాణాయ నమో యస్య సర్వ మిదం వశే.” అథర్వ. ౧౧-౨-౪-౧. 

“ఎవని వళమునం దీ సర్వము నున్నదో యట్టి ప్రాణము (బ్రహ్మము 
నకు నమస్కారము,’ అను నీ వేదమం([త్రమున (ప్రాణశబ్దము (బ్రహ్మ 
వాచకముగాను (ప్రయోగింపబిడినది. కాబట్టి సందేహము కణుగుట వింత 
కాదు. ఇందు ముఖ్య (ప్రాణవాచక మనుటఓ “పూర్వవక్షము, కాదు (బ్రహ్మా 
వాచకమే యనుట సిద్ధాంతము, 

లోకమున నెల్లరు ప్రాణశబ్దమును తజచుగా శరీరమునందలి ముఖ్య 
ప్రాణమును తెలుపుటకై (ప్రయోగించుచున్నా[, కావున నాయర్దమే 
(గ్రహింపనగును, కాబట్టి ప్రాణశబ్దము (ప్రసిద్భార్థమైన ముఖ్యప్రాణమునే 
టబోధించునని (ప్రా ప్తింపగా, సమాధానము; 

హఫ్రాణళబ్దము లోకమునందు ముఖ్య(ప్రాణమను నర్థమున (ప్రసిద్ధమై 
యుండుట సత్య మేయైనను (ప్రస్తుత మిట బ్రహ్మవాచకమే యని యంగీక 


Scanned by CamScanner 


వవలయును, కొాషనున పలుచో hei పోతు 
రింపనిలయును. శౌషపుమొని సిలుచ్‌ ట్ల పాణ! బ్లను (బన్మాముని బోచిత 
(na) ఎ ఎ N 
॥ అప జ్య ఇ ఇ శ wae గీ 
చుట మోత సయ శ ot hob సమో చీ టు ఆం భై వించి ని(స్రాణశద్ల మెల్‌ గంటె 
షై టె న్ని 
లీ అసరే అన్ని స ¢ శ ” డా. జ క 
నే యా. చ బఅమట యు చి స యమ ఖో చించి నిరయుంసనెలంయొను 
క న్‌ (2 
సై భ్‌ జ 
షం నపిలిల్టైన నటు సంటింలధించిన మో ay ga | టో నిల్మమడు [సులి ల నిని 


® PX అలలే AMS SE NH . [ ఇన 
నీ యిస్సమొని శన సరి మమిగను సుని పలికెను. అంతటి (సైలిచెనుము 
చ రా 


శ జ్య Py, Os వళి ఇ వ్‌? x WE i ను IY వ్‌ ణి ఇ ~~ జు a? 
త్వె మెట్‌ ఆని లు లి హ్‌ యబ యె టే ల ౨ సము eR గ ము Rt wy a లె DO టీ ఫె ళీ 


స్వీ స్వే సునుస్యునమి హితితసుగు సెరెమును కోస మ్మ" ప్ర యిలయ 
నితో ననును. ఇందు దిప్యదు, కఫూతో ఈ న్మి టతాత్మా తం సమో మాయొ 
రొమృత మిత్యుసాస్వ." కౌ. ౩-౨. 

“నేను (పెక్షాత్మి, (ప్రాణమును, అట్టి నిన్ను ఆయుస్సు, నిమ్బాతిము 
నని యుపొాసింప్పము.' అని (స్రాణమును సాతతనువును నుపాస ముని 
యుపచేశించియున్నాదు. ఇంద్రునిచే ని ట్లుపాస్యముగా నుపదేళంపబదిన 
ప్రాణము (బహ్మాముగాక ముఖ్య(స్రాణ మెట్లు కాగలదు? మోనవునమ 
(్రహ్యాముకంబ హితతవమము మరియొకటి యేమియున్నది ? (బ్రహ్మాము 
నుపాసించి సాక్షిత్యారము జఒనద్చుకొనిననాదు అంతా నిరూ 
లములై నిరతిశయసుఖము లభించును, రౌబట్ట్‌ (బ్రహ్మమే (ప్రాణశబముచే 

ఆలూ (a) 
నిట (గహింసదగినది, ముఖ్య(ప్రాణము కోటు. ముఖ్య(ప్రాణము నుపాసిం 
చిన మానవునకు దుఃఖములు పోయి సుఖ మెట్లు లభింసగలదు ? కాబట్టి 
(దిహ్మామే యిట (ప్రాణళబ్ద(గ్రాహ్య మని సిద్ధాంతము. (౨౮) 
ఉపరుః క విషయమునందరి యొక కిట్‌ సమాధానము : 
ఎవి 


న వక్తు రాత్మోపదేశా దితి చే దధ్యాత్మ సంబంధ 


భూమా హ్య్‌స్మిన్‌ ౧-౧-౨౯ 
(పూర్వసూత్రమునుంది ప్రాణశబ్దమిం దనుప్తించును.) 


Scanned by CamScanner 


కళ వేదాంతదర్శసము 


వర్తుః = వక్తయగు నింద్రుడు, ఆత్కోపదేళార్‌ = తననుగూర్చి 
యుపదేశించుటవలన, న=(ప్రాణశబ్దము (బ్రహ్మవాచకముకాదు, ఇతిచేత్‌= 
అనియందురేని, అదియును తగదు. హి=కొారణ మేమన, అస్మిన్‌ = ఈ 
(పకరణమునందు, అధ్యాత్మసంబంధభూమా = (బహ్మము (ఆత్క్రనకు 
సంబంధించిన ధర్మములు విరివిగా (భూమా) నున్నవి. 


హితతమమగు వరమును నీవే నిర్ణయింపు'మని (ప్రతర్దను డిం|ద్రుని 
కోరగా నతడు (మామేవ విజాసీహి) “నన్నే తెలిసికొనుము అని 
ప్రారంభించి (పాణోఒస్మి (ప్రజ్ఞాత్మా తం మా మాయు రమృత మిత్యు 
పాస్వ్ర “ప్రాణమును; ప్రజ్ఞాత్మను: అట్టి నన్ను ఆయువు, అమృతము 
నని యుపాసింపుము.* అని యహంకారవాదము (నేను అనెడి యహం' 
భావముతో నుపదేశించియున్నాడు. అందువలన నిం్యద్రుడు తన యాత్మనే 
(ప్రజ్ఞాత్మ యనియు, (ప్రాణమనియు, ఆయువు, అమృతము ననియు నుష 
దేశించినట్లు బోధయగుచున్నది. కాగా ప్రాణశబ్దము (బ్రహ్మటో ధకమనుట 
యు క్రియు క్రము కాదనియందురేని - అది సరికాదు. 


ఈ (ప్రకరణమునందు (బ్రహ్మధర్మములే యనేకము లుపలబ్ధిము 
లగుచున్నవి. కాబట్టి ప్రాణశబ్దము (బహ్మబో ధకమనియే యెంచవలయును, 


“న వాచం విజిజ్ఞాసీత వ క్తారమ్‌ “వాక్కు_నుకాదు; వక్తను తెలిసి 
కొనవలయును,’ అని యీ (ప్రకరణమున (బ్రారంభించి, 


“తద్యథా రథస్యారేషు నేమి రర్చితా నాభావరాః అర్చితాః, ఏవ 
మేవై తాః భూతమాళ్రాః ప్రజ్ఞామా(త్రా స్వర్చితాః, (ప్రజ్ఞామా(శ్రోః 
'ప్రాణేఒర్చితాః, స ఏష (ప్రాణ ఏవ (ప్రజ్ఞాత్మా౭._2_నందో౭_జరో౭_మృతః' 
కౌ. ౩=౮. 

““బండిచ్యక్రముయొక్క- ఆకులలో (అరలలో నెట్లు నేమి (పట్ట) 
యర్సింపబడియున్నదో, నాభి (చ(క్రపు మధ్యభాగముయందు ఆకులెట్లు 


ను. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము-ప్ర.పా. ణో 


అర్బింపబడియున్నవో, అళ్లే భూతమాత్రలు, ''పక్షామాత్రలందును, ఆ 
ప్రజ్ఞామా(్రలు ప్రాణమునందును నర్పింపబడియన్నవి. ఆ ప్రాణమే 
ప్రజ్ల్షాత్మ, ఆనందము, అజరము, అమృతమును, 

(భూతమాక్రలు = సృథివ్యాది పంచభూతములు, శోద్దాది తన్మా(త్ర 
రూపములగు సూక్ష్మభూతములు; ప్రజ్ఞామా(్రలు = ఆజరదరజప్యోమంను 
సంచజ్ఞానములు (ప్రజ్ఞలు, పంచే[దియములు మాత్రలు అని తెలియవల 
యును, అర్చితములు=విషయరూపమున నర్చ్పింపబడిన భంచవలయును,) 
కాబట్టి. పంచసూ క్ష్మభూతములు, పంచస్టూలభూతములు నేమి (చ్యక్రము 
యొక్క పై భాగమువలెను, పంచేంద్రియములు, వానివలన కలిగెడి చాడు 
షాది పంచజ్ఞానములును అరల (చ(క్రపుటాకులుువలెను, (ప్రాణము = 
(దిహ్మము = pan (చ(క్రపుకుండ సుధ్యకాగమ్ఫువలెను నిట  వర్జింవదిడీ 
నట్లు తెలిసికొనదగును. 

అనగా సూక్ష్ముస్థూలభూతములు, వానిని (గ్రహించు సాధనము 
లయిన యిం[ద్రియములు, వానివిషయములు, ఇంద్రియములను. కరణ 
ములు = సాధనములుగా నుసయోగించు సమ స్తజీవులును (ప్రాణము 
((బహ్మమునం దిమిడియున్న వని భావము, ఇట్లు సర్వాధారమ-గు 
(ప్రాణము (బ్రహ్మయే యగును, కాని యిం(ద్రుని యాత్మ యెన్నటికిని 
కాజాలదు. ఇం(దాత్మ జీవుడేయగును. అతడు సర్వాధారుడు కాజాలడనుట 
సర్వవిదితము. సర్వాధారము (బ్రహ్మమే. 

“స దాధార పృథివీం ద్యా ముతేమామ్‌ి బు, రా=కి=౭=౧, 

"ఆ (బ్రహ్మమే పృథివీ ద్యులోకములను. ధరించియున్నది.! 

“స్కంభో దాధార ద్యావా పృథివీ ఉభే ఇమే” 

అథర్వ. ౧౦-౪-౭-౩-౫, 

“ఆ (బ్రహ్మమే (స్క౦భము) పృథివి, ద్యులోకము నను నీ 

రెండిటిని ధరించియున్నాడు. 


Scanned by CamScanner 


వేదాంతచర్శనము 


“కర్మాధ్యశః సర్వభూతాధివాసః' 4. ౬-౧౧. 

“ఆతడే - ఆ (బహ్మమే సర్వభూతముల కాధారము, కర్మల కధ్య 
కుడు.’ నని వేదములందును, ఉసనిషత్తులందును వర్తి ంసబడుట చూడ 
నగును, ఇట్టి సర్వాధారత్వము (ిహ్మధర్మ మే యగునుగాని, యింధదుని 
ధర్మమెన్నటికిని కాదు. ఇళ్లు ముఖ్యప్రాణత్వముకూడ (బహ్మధర్మమే 
యగును. ఇం[ద్రధర్మము కానేరదు. (ప్రాణమన జీవనము, జీవన! క్రియకు 
జీపు డాధారమైనను నది యతని యధీనమున నుండదు. జీవనము (బ్రహ్మో 
రీనము, జీవనము జీవాత్మాధీనమే యగుచో లోకమున మరణ మసంభవ 
మగును. అందువలననే కఠోపనిషత్తు 

“న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన, 
ఇతరేణ తు జీవంతి యస్మిన్‌ ఏతా వుపా(శ్రితౌ.” కఠ. ౫-౫. 


“పాణముమూలమునగాని, అపానము మూలమునగాని మ రుడు 
జీవింపడు, [ప్రాణాపానములెవని నాశయించియున్నవో యతని ((బహ్మ్ర 
మూలమున జీవించుచున్నాడు” అని చెప్పుచున్నది. మటియును ఆయు 
ప్వ్రముకూడ (బహ్మధర్మ మే, 

“తద్‌ దేవాః జ్యోతిషాం జ్యోతిరాయుర్‌ హోపాసతే2. మృతమ్‌” 

బృ. ౪-౪-౧౬. 

“ఆందువలన విద్వాంసులు జ్యోతులకు జ్యోతియు, నమృతమునగు 
నాయువు నుపాసించుచున్నారు? అని ఉపనిషత్తు (బ్రహ్మము నాయువుగా 
జెప్పినది. ఇంకను నిళ్లు వాగ్‌వ్యాపారమునకును (బ్రహ్మమే హేతువని 
ఉపనిషత్తు వేరొకచో నుపదేళించుచున్నది. 


“యద్వాచా౭ఒ నభ్యుదితం యేన వా గభ్యుద్య తే 
తదేవ (బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసశే” కేన, ౧-౪ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ (ప్ర. పా. ౯౭ 


“ఏది వాక్కు-చే చెప్పబడ నలవికాదో, దేనిచే వాక్కు (ప్రవర్తించు 
చున్నదో యదియే (బ్రహ్మమవి యెరుగుము; నీ పుపాసించునది కాదు.” 

ఇ ట్రీ వ_కృత్వము, ఆయుసష్ట్వము, ముఖ్య(ప్రాణత్యము, సర్వాధార 
త్వము మున్నగు ధర్మములన్నియు (బ్రహ్మమునకు సంబంధించినవే కాని 
యిం(ద్రునివి కావు. కాబట్టి యీ (ప్రకరణమందలి (పాణళబ్ద మన్ని విధముల 
(బహ్మమునే బోధించును కాని జీవ ప్రాణమును. బోధింపదు. ఇం(దునికూడ 
బోధింపదని సిద్ధాంతము. (౨౯) 

> 
_ ప్రాణళబ్దమిట (బహ్మవాచకమే మై, వక్తయగు నిం|దుని తెలుపని 
పక్షమున నిం(ద్రుడు (మామేవ విజానీహి) నన్నే తెలిసికొనుము; (తం 
మా మాయు రమృత మితి ఉపాస్వ “అట్టి నన్ను ఆయువు, అమృతము 
నని యుపాసింపుము అని చెప్పనేల యనిన: 


శాస్త్రదృష్ట్యా తూపదేళో వామదేవవత్‌ ౧౧-౧-౩౦ 

వామదేవవత్‌=(బుషియగు వామదేవుడు శాస్త్రదృష్టితో నాత్మోప 
దేశము చేసినట్లు) వామదేవునివఠె, శా స్త్రదృష్ట్యా యః శా స్ర్ర బుద్దితో (వేద 
(ప్రతిపాద్యమగు నంతరాత్మయెన (ట్రహ్మ బుద్ధితో ), ఉపదేశః=(ఇం|ద్రుని) 
ఉపదేశము. 

శిష్యబుద్దితో నడిగిన (ప్రతర్షనునకు నిం్యద్రుడు చేసిన ఆత్కోపదేశము 
శాస్త్రదృష్టితో జేసిన "బ్లంచవలయును. జడ చేతనాత్మకమగు నీ జగత్తునకు 
(బ్రహ్మమే యంతరాత్మ యని శాస్త్ర (వేదము) ముపదేశించుచున్న ది, 

“త దంతరస్య సర్వస్య,” యజు. ౪౦-౫ 

“సూర్య ఆత్మా జగత _స్తస్టుషశ్చ” బు, ౧-౮-౭-౧. 
ఉపనిషత్తును నిశ్లే బోధించుచున్నది. 

“సర్వస్మా దంతరం య దయ మాకా బృ. ౧-౪-౮. 


Scanned by CamScanner 


గోల వేదాంతదర్శనము 


ఇటు చరాచరాత్మకదుగు సీ జగత్తున కంతరాత్మగా శాస్త్రము 
(పేదాదుల)కే నుపడేశింపబడు (బహ్మముసు వ క్రయగు నిం(దుడు ఆత్మత్య 
బుద్దితో నుపచేశంచుట దోషయు క్రము కాదు. దేహవిశిమ్టడగు జీపునకు 
తనయందు ఆత్మ బుద్ది గలుగునట్లు అనగా తనను తాను ఆత్మగా నెంచు 
నట్లు - తనకు అంతరాత్మయగు (బహ్మామునందు ఆత్మ బుద్ది గలుగుట 
దోషావహము కాదని భావము, వేదాంతవిజ్ఞానము ద్వారమున నద్వితీయ 
మగు (బహ్మత త్త్వమును దాగుగ నిశ్చయించిన మహాభాగుడు, దృష్టములు, 
ఆను(శ్రవిక (ఐహికొముష్మి కములు నగు విషయములందు విర క్తుడె, 
అనుక్షణము (బహ్యకచిత్తు డె (బబహ్మమునే యుపాసించుచు, సభ్యాస 
పాటవముమూలమున దురత్యయమగు _ (ప్రకృతిప్రాకారముసు దాటి 
సత్వరముగా (బ్రహ్మధామము (ప్రవేశించును. అతనికి నంతట (బహ్మము 
తక్క వేరొండు తత్త్వమే గోచరింపదు. (బ్రహ్మధామమును బవేశించిన 
మహానుభావుడు -- 

“బహై వేద మమృతం పురసాద్‌ (బ్రహ్మపశ్చాద్‌ (బహ్మ దక్షీణత 
భో రణ | అథ శ్చోర్జ్వం చ (ప్రసృతం (బహ్మై వేదం విశ్వ మిదం 
పర్‌ష్టమ్‌,! ముం, ౨-౨-౧౧. 

'ముందువెనుకలందును, కుడియెడమలందును, [కిందను, మీదను, 
సీ విశ్వమం దంతటను వరిష్టము, నమృతము నగు (బ్రహ్మమే వ్యాపించి 
యున్నడి" అనును. అతడు తనను (బహ్మాభిన్నముగా జూచును. (బహ్మ 
మును సర్వజగదాధారముగ నిరీక్షించును. కావున (బహ్మమువలె తనను 
కూడ నంతరాత్మగ భావించి సర్వము తానే యని యెంచును. ఇట్టి యవస్థ 
యం దతనికి సర్వమును (బ్రహ్మమునుండియే యుత్పన్నమగుచున్న దను 
దృష యేర్చడును. ఈ దృష్టినే మసీషులు శా స్త్రదృష్టి యందురు, 
ఈ దృష్టికి (బుద్దికి - జ్ఞానమునకు) విషయమంతయు (బ్రహ్మ భావమువలెనే 
గొణమేకాని, ముఖ్య మని యెంచరాదు. ఈ దృష్టితోనే యింథద్రుడును 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము-(ప,పొ, డగా 


ప్రతర్షనునకు “తననే తెలిసికొనుమని (ప్రారంభించి యాత్కోపచేశమును 
జేసియున్నాడు. వామ దేవమహర్షియు ప్రకృష్ణమగు నుపాసనాబలము 
మూలముస లభించిన (బ్రహ్మోభిన్నభావముతో (బ్రహ్మ మాఢారముగాగల 
సర్వము నాత్మాధార మని యెంచి, సర్వము తానే యని యనుకొని 
యుండెను. అందువలన నతడు (బ్రహ్మావచనమును ఆత్మవచనముగా నుడివి 
యున్నాడు. 

“తద్ధెతద్‌ బుషి ర్వామదేవః (ప్రతిపేదే అహం దును రభవం సూర్య 
శ్చేతి.' క, ౧-౪-౧౦. నేను మనువై తిని, సూర్యుడ వై తిని. ఆని 
వామదేవర్షి నుడివియున్నాడు. అశన్లే యిం(డ్రప్రతర్షనుల విషయము 
నను నెలుగవలయును, కాబట్టి యిం[ద్రవాక్య మిది _బహ్మవాక్య మని 
యంగీకరింపనగునని భావము. (౩౦) 


(ప్రాణము (బ్రహ్మమే యని వివరింపబడినది. మటీయు నెక్కుడుగా 
నయ్యది దృఢపరుపదలచి మరల శంకించి సమాధానము చెప్పుచున్నాడు, 


జీవ ముఖ్య(పాణ లింగా న్నేతి చేత్‌ నోపాసా 
ై9విధ్యా దాశితత్వాత్‌ ఇహ తద్యోగాత్‌ గెంగింతెగి 
జీవ ముఖ్య(ప్రాణలింగాత్‌ = జీవునియొక్కయు, ముఖ్య(ప్రాణము 
యొక్కయు లింగ ముండుటవలన, న = (ప్రాణళబ్దము (బ్రహ్మవాచకము 
కౌదు, ఇతిచేత్‌ = అని యందురేని, న = అట్లనరాదు. కొరణమేమన : 
ఉపాసాతై 9విధ్యాత్‌ =ఉపాసనా కై 9విధ్య(ప్రస క్తి కలుగును, ఆ(్రీతత్వాత్‌ = 
ప్రాణశబ్దము (బ్రహ్మమునందు వర్తించునని యంగీకరింపబడినది, ఇంతియే 
కాక, ఇహ=శః (సకరణమునందు, తద్యోగాత్‌ = (బ్రహ్మలింగనంబంధము 
నున్నది, 


ఈ ప్రకకణమునందు కేవలము (బ్రహ్మలింగము (ధర్మము) 


Scanned by CamScanner 


౧౦6౦ వేదాంత దర్శనము 


లభించి యన్యేథధర్యములు లధింసకున్న సష్షమున (ప్రాణకోబ్బము (బ్రహ్మ 
నాచకమే యని యంగీకరించుట కెట్టి యాటంకము నుండెదిది కౌదు. ఇట 
(బ్రహ్మాలింగములతో చాటు జీవాత్మలింగములు, ముఖ్య(ప్రాణలింగములును 
కాననచ్చుచున్నవి. అట్టియెడ (ప్రాణశ దను (బహ్మవోచక మని యెట్లు 
చెప్పగలము ? 

'న వాచం విజిక్ఞాసీత వ క్రారం విద్యాత్‌' “కౌ. ౩-౩. వాక్కును 
రాదు. నక్తను తెలిసి కొనవలయును” అను నీ వాక్యమున జీవాత్మరింగము 
స్పష్టమువు.__ తెలియుచున్నది. వ కృత్వము - వాగింద్రియవ్యాపారము 
జీవాత్మకుచెందినదేకాని యన్యులకు సంబంధించినది కాదు. మజీయు 

“అథ ఖలు (ప్రాణ ఏవ (ప్రజ్ఞాత్మేదం శరీరం పరిగృ హోోళ్చాషయతి? 
కౌ. ౩-౩. “(ప్రజ్ఞాత్యయగు పామే శరీరమును ధరించి యుత్చాపన మొన 
తస్య. అను నీ వాక్యమున శరీరధారణ మనెడి. ధర్మము వర్ణింప 
బడినది, అయ్యది ముఖ్య(ప్రాణమునకు లింగ మగును. (ప్రాణమే శరీర 
ధారణ మొనర్చుచున్నట్లు మరియొక ఉపనిషద్‌ వాక్యమునందు స్పష్టముగా 
వర్షింపబడియుండుట మనము చూడగలము, (ప్రొణసంపాదమున : 

“కాన్‌ వరిష్టః (ప్రాణఉవాచ మా మోహ మాపద్యథా౭హమే వైతత్‌ 
అభీ ©. అర అల ’ 
సంచథా2.2ఒత్కానం (ప్రవిభ జై్యతద్‌ బాణ మవష్టభ్య విధారయామి, 

(ప్రశ్న. ౨-౩, 


“వాగాదుల నుద్దేశించి వరిష్టమగు ప్రాణ మనెను, మోహము 
నందకుడు. నేను న నైదువిధములుగా విభజించి యీ శరీరమును ధరించు 
చున్నాను.” అని పలికియున్నట్లు చూడి శరీరధారణము (ప్రాణరింగ మనుట 

విస్పష్టము. కాబట్టి యీ (ప్రకరణమున జీవలింగమైన వ_కృ_త్త్వము, (ప్రాణ 
లింగమైన శరీరధారణమును లభించుచుండ ప్రాణశబ్దము (బ్రహ్మవాచక 
మనుట యు క్తము కా దందురేని _ 


Scanned by CamScanner 


త Ls లీ 
(పహ కా ధా? G2 oi — సాం 


ప 


a ౧౦౧ 


జు * 
బధ నరీకొడు. (పాణకబకముడే. జీవాత్మ దు భ్య(ప్రాణదు 
- Ci ల! 
లోల ట్‌ లో M0 9 
[బ్రహ్మము డదు లు (గభాంపదిడినడో జీవాత్యోపాసనము ముఖ్య 
లీ 42 / న్‌ గో 
(సట్‌ rib, (అహా గీ పాననము గని ముప్వి ధవ ములగు నుపాసనము 


సండర్భమును కరికించినచో 


ఆటో అ 
అంగీ ANAS అగివదు" ౧న. ఉవడేశభాక “ 
AIL, MF, Pu క, అలో 37 ఒర 
(5 i Saris a) om 9 CD44 దునుటి యు ర్త కాదు, 
న. 


వాక లో ఆలో 
mH పసొతినే6 1 


ఆలి yon 
CE హస wer బీటా నీ! నగ్చే బేటి సీకొగుము అని (పారంభించి, 
న లే బుత్యుబొస్య) “నేను 


లి 


((పాణో జు స్కై (ప్రజ్ఞాల్యా తం మూ మాయు రదు 
(ప్రజ్ఞాగాత్మకడుగు Groth, నన్ను ఆయుప్ప, నమృతము ననీ యుపా 


న్‌ 


వింప్పషణోి బని సుడిబి, చివరరు 

“గ ఏష ప్రాణ ఏవ (వప్రజ్ఞార్యాఒ2? గందో౭_జరో౭_చ్భుతః' 

“ఈ (పాణ యు (ప్రజ్ఞాత్మ, ఆనందము అజరము, అమృతము” అని 
యుపహడేశించియు న్బాడు, క్స్‌ 


“పజ్డా త్స ఆగండన క్యరూ పదు, అజరము - అనగా నెన్నడు జీర్ణము 
శాన, ముల క ౪ a 1; అట్టి నన్ను ప్రీ వుపా 


జీణార]కాని, bait pm Riese, ? జీవాత్మ 
ప Fi కొడు, అందువలన జీవాత్మ యిట (గ్రహింపబిడదు, 
ముఖ్య(్రాణదు. జీర్ణదు నొందును, కావున నదియు (గ్రహింపదగినది 
కౌడు. జీడాత్మకాని, ముఖ్య(ప్రాణముకాని యపాసింపదగిన పదార్థములుగా 
నిం్యడ్రుడు (ప్రతర్ణనున కుపడేశింసదలచిన ఆనందము, నజరము నను 
విశేషణము లిట- (ప్రాణశద్ధమునకు గ్రహించియండడు, 
ఏదో యొకవిధమున నీ విశేషణములు (గహింపబడినను నవి లింగ 
ములుగా (గహించి జీద ముఖ్య(ప్రాణము లిట యుషాస్యము భనుటయు 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


౧౦౨ 


సమంజసము కొదు. ఆ విశేషణములు (బ్రహ్మమును ముఖ్యముగా డోదిం 
చును. సర్వవ్యాపారములకును హేతువగు (బ్రహ్మము (ప్రాణవ్యాపారము _ 
జీవనమునకు హేతువు కాకపోదు. అందువలననే ఉపనిషత్తులందు, 

“న ప్రాణేన నాపానేన మరో జీవతి కశ్చన, 

ఇతరేణతు జీవ న్ని యస్మి న్నేతా వుపా(శ్రితౌ" కఠ, ౫-౫ 


“మ ర్వ్యుడు (ప్రాణముచేగాని, అపానముచేగాని, జీవింపడు. (ప్రాణా 
పానము లెద్దాని నాగశ్రయించియన్న వో యట్టి (దిహ్మముచే జీవించు 
చున్నాడు. 

“య ద్వాచానభ్యుదితం యేన వా గభ్యుద్యశే 
తదేవ (బ్రహ్మత్వం విద్ది నేదం యదిద ముపాసతే” కేన, ౧-౪. 
“వాక్కుచే నేది చెప్పబడ నలవికాదో, యెయ్యది వాక్కునకు 


కారణమో .యయ్యదియే (బ్రహ్మము; నీ వుపాసించునది కాదని తెలియుము” 
అని వర్ణింపబడినది. 


మజీయు నిట జీవోపాసనముకాని, [పాణోపాసనముకాని హిత 
తమ మనుట యు క్రముకాదు. (బ్రహ్మోపాసనమే హీతతమ మగును, ఈ 
యుపదేశము హితతమము నుద్దేశించియే (ప్రారంభింపబడినది. కాబట్టి హిత 
తమత్వాది లింగములు (బహ్మమునందే సంగతములయి ప్రాణళబ్దముచే 
(్రిహ్మామునే (గహింపజేయ నుపయు క్రములగును, కాని జీవ, ముఖ్య 
ప్రాణములను (గ్రహింపజేయనేర వనియు సుస్పష్టము. (౩౧) 
వేదాంత దర్శన - అంబా వ్యాఖ్యానమున 
(ప్రథదూధ్యాయమునందు (ప్రథమపాదము 
సమా_ప్పము 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయ మ 


ద్వి తీయపాదము 
(పథమాధికరణము 


(పథమపాదమున (దహ్మ పదార్థము తెలియదగినదని నుడివి, దాని 
లక్షణము వివరింపదిడినది. (బ్రహ్మము సర్వజ్ఞము, సర్వశ క్రిమంతము నని 
చెప్పి, యది జగత్తునకు నిమి త్రకారణముగ వర్తింసబడినది, ఆనందమయ 
త్వము, అజరత్వము, అమరత్వము మున్నగు ధర్మములద్వారా (బ్రహ్మమే 
జిజ్లాస్యమనియు నిశ్చయింపబడినది, ఇకముందు - ద్వితీయ తృతీయ 
పాదములందు - కొన్ని సందిగ్ధ ఉపనిషద్‌ వాక్యముల నెట్లు సమన్వయింప 
వలయునో మహర్షి (వాయుచున్నాడు. 

సర్వత ప్రసిద్దోపదేశాత్‌ ౧-౨-౧ 

(ఈ (ప్రకరణమునందును (బ్రహ్మ మధికృతమే యని యెంచవల 
యును. అధికృతము=(ప్రతిపాద్యవిషయము) 

సర్వ త్ర=( ఉపాసనా ప్రకరణమున) అంతటను, (ప్రసిద్దోపదేశాత్‌= 
ప్రసిద్ధమగు పరమ (బ్రహ్మ మే యుపాస్యదై వముగా నుపదేశింపబడుటవలన, 
ఛాందోగ్యమునగల శాందిల్యవిద్యయందు వర్ణింపబడిన (బ్రహ్మము - పరమ 
(బ్రహ్మము = పరమేశ్వరుడే యని యెంచవలయును, ఛాందోగ్యమున 
శాండిల్యవిద్య చెప్పబడినది, అందు, 

“సర్వం ఖల్విదం (బ్రహ్మ తజ్జలానితి శాస్త ఉపాసీత, 

అథ ఖలు (క్రతుమయః పురుషః యథా క్రతు రస్మిన్‌ లోకే 
పురుషో భవతి తథేతః (పేత్య భవతి, స (క్రతుం కుర్వీత 
మనోమయః (ప్రాణశరీరో భారూపః' ఛాం, 3-౧౪-౧-౨. 

“ఇది యంతయు (బహ్మాము. శాంతుడై నవా డిది యంతయు 
బ్రహ్మ జన్యమనియు, (బ్రహ్మ లయనునియు,. (బిహ్మ స్థతమనియు నుసా 


Scanned by CamScanner 


౧౦౪ వేదాంతడర్శనము 


సింపదగును. పురుషుడు ([కతుమయుడు కదా? ఈ లోకమున పురుషుడెటు 
౧ 
(కతువో, యిటనుండి గతించియు నే యగును, క్రతువు నుపాసింపవల 


యును. మనోమయుడు, (ప్రాణశరీరుడు, భారూపుడు నగు నతడు (క్రతు 
వొనర్పవలెను. 


“ఈ (ప్రపంచమంతయు (బహ్మమువలన నుత్చన్నమగుచున్నది. 
(బహ్మమునండే లీనమగుచున్నది. (బ్రహ్మముద్వారా జీవించుచున్నది. 
మై(త్ర్యాదిభావనలద్వారా (శాంతుడై న యుపాసకుడు రాగద్వేషాది మల 
రహితుడైన భక్తుడు ప్రపంచ జన్మ, స్థితి, లయములకు కారణభూత 
మగు (బ్రహ్మము .నుపాసింపవలయును.’ అని యీ వాక్యము బోధించు 

0 అట అధ అధ os టీ shi 
చున్నది. ఇట (గ్రహింపబడిన (బహ్మశబ్దము పర(బహ్మబోధకమా ? లేక 
జీవాత్మబోధకమా ? యని సంశయము కలుగును, అది రెండర్భములందును 
(బయోగింపబడుట చూచుచున్నాము. 

“తస్మై జ్యేష్టాయ (బహ్మణే నమఃి అథ. ౧౦-౮-౪-౧. 

“తదేవ (బ్రహ్మ త్వం విద్ధి కేన, ౧-౫. 

“విరజం (బహ్మ నిష్కలమ ముం, ౨-౨-౯, 

“సత్యం జాన మనంతం (బహ్మ) తె. ౨-౧. 
ఈ వాక్యములందలి (బహ్మపదము పర।బ్రహ్మవాచకమే. కాని, 

“స వా అయమాత్మా (దిహ్మావిజ్ఞానమయఃి బృ. ౪-౪-౫. 

ఈ వాక్యమునందలి (బ్రహ్మపదము జీవాత్మపరము, కాబట్టి శాండిల్య 
విద్యయందు (గ్రహింపబడిన (బ్రహ్మపదము జీవాత్మపరమా ? (బ్రహ్మా 
పరమా? యని సందేహమొదవుట సహజము. ఇందు జీవాత్మ పరమనుట 
పూర్వపక్షము. (బిహ్మపరమనుట సిద్ధాంతము. 

. ఈ ళాండిల్య విద్యయందు (గ్రహింపబడిన మనోమయము, (ప్రాణ 
.. శరీరము నను విశేషణములనుబట్టి (బహ్మపదము జీవాత్మటోధక మే యన 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ద్వి. పా, ౧౦౫ 


నొప్పును. మనస్సుయొక్క_ (ప్రాచుర్యము - ఆధిక్యము మనోమయ మన 
బడును, అల్టి మనః (ప్రాచుర్య సంబంధము జీవాత్మకు సంభవమగునుగాని 
(బ్రహ్మమునకు కాదు, ఇస్తే (ప్రాణము శరీరమున గలవాడు ._ ప్రాణశరీ 
రుడు _ జీవాత్మయే యగునని భావము. కాబట్టి (బ్రహ్మసదమిట జీవాత్మ 
పరమే యని (పాప్టింపగా _ 

ఉపాస్యస్థలముల నంతటను (ప్రసిద్ధమగు పర(బహ్మమే యుపదే 
శింపబడుటవలన నిట శాండిల్య విద్యయందును [బహ్మపదముచే (బహ్మ'మే 
యుసదేశింపబడినట్లు (గహింపవలయునని సమాధానము. 

ఉపాసనా పకరణములం దెల్లయెడలను (కుతి స్మృతుల ద్వారా 
యపాన్యదై వము (బ్రహ్మమే యని యుపదేశింపబడుచున్న ది. శాండిల్య 
విద్యయు నుపాసనా(ప్రకరణమే కావున నిందును [బహ్మపదముచే పర 
(బ్రహ్మమే (గ్రహింపనగును, జీవాత్మ కాదు. 

బుగాది వేదశా స్ర్రములందు అగ్ని, ఇం(దుడు, వరుణుడు, సుప 
ర్లుడు, బృహస్పతి, (ప్రజాపతి, వాయువు, సవితృడు, చంద్రుడు, ఆకా 
శము, (ప్రాణము మున్నగు ననేకదేవత లుపాస్యులుగా వర్షింపబడియుండ 
(దిహ్మ మే యుపాస్యదై వముగా శాస్త్రములు చెప్పుచున్నననుట యు క్రము 
కాదందురేని, అట్లుకాదు, అగ్నీం(ద్రాదులు స్తుతింపదగినవిగాను, నుపా 
సింపదగినవిగాను వర్షింపబడియుండుట సత్య మే. కాని, ఆ శబ్దములు వేరు 
వేరుగా నున్నను వాని యర్ధములలో నెట్టిభేదము లేదు. ఆ సదములన్నియు 
నుపాస్య(ప్రకరణములందు (బహ్మమునే బోధించును. లోకవ్యవహారము 
నందు అగ్నిళబ్ద మిం(ద్రుని బోధింపదు. కాని, వేదము ఉపాసనా స్థలము 
లందు: అగ్నిళబ్దముచే నే యర్థము ((బహ్మము)ను బోధించునో, ఇం(డ్ర 
శబ్బముచేతను నట నాయర్ధమునే తెలుపునని శాస్త్రతత్వము నెటీగిన వా 
రెల్లరు నంగీకరింతురు. ఒక యర్థము నొకే పదముచే బోధింపవలయునను 
నియమ మొండును వేదమున గానము, వై దికళబ్దములు గాము.. బోధించు 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


౧౦౬ 


నర్హములలో రూఢములుకాక యౌ గికము లో లేక యోగరూఢ్లముత్రో 
యగును, ఈ నియమ మెరుగనివారికి వై దికపదార్థములలో గల సాంద్ర 
ర్యము గోచరము కాదు. కొండొక యర్ధమున రూఢమగు నొక ళబ్దమ్వ 
తా తెలుపు నర్జము నున్నదున్నట్లు తెలుప సమర్థము కానేరదు. వాస్తవ 
మున నొక యర్ధ మున్నదున్నట్లు దెలుపుట కనేక పదములు , వాడవలసి 
వచ్చును. యాథాతథ్యముగ పదార్థములను బోధించుట. కవతరించిన వేద 
₹ాస్రము లొక యర్థమును, ఆందునను విశేషించి (బిహ్మమును 'దెలుప్పట 
కనేక పదములను (గహించుటలో వింత యేమి ? సర్వపదార్థములలోను 
నగ్రణి యగుటచే (బ్రహ్మము అగ్ని యనబడును, భౌతికపదార్థములలో 
అగ్ని యన్నిటికంటె న(గ్రణి, ఆధిదై వికపదార్థములలో సూర్యుడు 
అ(గ్రణి, అక్లే ఆధ్యాత్మిక పదార్థములలో (బ్రహ్మ మన్నిటికంచె 
న్యగ్రణి, ఇట్లగ్ని శబ్ద మనేకార్థములను బోధించునదియై యున్నది. 
కాని ప్రకరణము ననుసరించి యెక్కడ నే యర్ధమును (గ్రహింపవలయునో 
యయ్యది (గ్రహించుట సూరి జనులకు కర్తవ్యము, అ(గణి - (ప్రధాన = 
మగుటచే (బ్రహ్మము అగ్నిపదముచే పేర్కొనబడినది. అళ్లే నిరతిశయ 
మగు నై శ్వర్యము గలదగుటచే (బ్రహ్మ మింద్రపదముచే దేర్కొనబడును, 
ఇట్లు ఒక్కొక్క పదముచే (బహ్మమునందుగల యొక్కొక్క గుణము - 
ధర్మము - బోధింపనగును. కావుననే వేద మనేక పదములచే (బ్రహ్మము 
యొక్క. యాథార్జ్యమును దెలుపుచున్నది, అందువలన నగ్నా్యాది నానాపద 
ములచే నానార్థములను (గ్రహింపక స్తుత్యుపాసనా (పకరణములందు 
(్రిహ్మమునే (గ్రహించుట యు క్రియ క్ర మగును, 

.. ద్రహ్మ మొక్కటియేమైనను నందు కల్యాణకరములగు గుణము 
అనేకము 'లుండుటవలన వానిని దెలుప ననువగు పదము లనేకములు 


శాస్త్రమున వాడబడినవి, వేదమే యిందులకు సాక్ష్యము, 
“ఇం(దం మిత్రం వరుణ మగ్ని మాహు రథో దివ్యః స సుపర్గో 


మ లం... 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము.. ద్వి. పా. ౧౦6 


గరుత్మాన్‌, ఏకం సద్‌ విప్రాబహుథా వద _న్యగ్నిం యమం మాతరిశ్వాన 
మాహుః' 'బు, ౨-9౨౨-౪౬, 


“సద్రూపమగు నొశే పదార్థము (పరమాత్మను విద్వాంసులు బహు 
విధముల - ఇంద్రుడు, మి(తుడు, వరుణుడు, అగ్ని, దివ్యుడు, సుపర్దుడు, 
గరుత్మంతుడు, యముడు మాతరిళ్వానుడు” అని చెప్పుదురు. మరియు, 

'తదేవాగ్ని _స్తదాదిత్య _స్త ద్వాయుస్తదు చంద్రమాః । 

తదేవ కుక్రం తద్‌ (బ్రహ్మ, తా ఆపః స (ప్రజాపతిః 

యజు, ౩౨-౧ 

“అదియే యగ్ని, ఆదిత్యుడు, వాయువు, చంద్రుడు, శుక్రుడు, 
(బ్రహ్మము, ఆపస్సు, (ప్రజాపతి అని యజుర్వేదమున చెప్పబడినది. 
ఇంకను, 

“స ధాతా, స విధర్తా, స వాయు ర్నభ ఉచ్చి9తం” 


అథర్వ, ౧౩-౪-౪-3 


అథర్వ. ౧౩-౪-౪౪, ౫ 


“అతడే ధాత; విధాత; ఉన్న తాకాళశము; అతడే అర్యముడు; అతడే 
వరుణుడు; అతడే రు(ద్రుడు; అతడే మహాదేవుడు; అత డగ్ని; అతడే 
సూర్యుడు; అతడే మహాయముడు.”' అని 'యథర్వ వేదమునను వర్ణింప 
దిడినది. 

కాబట్టి యుపాసనా (ప్రకరణములందు వాడబడు నగ్నా కిదిశబ్దము 
లుపాస్యముగ సర(బ్రహ్మమునే బోధించు ననుట నిక్కువము, అటులయిన 
..'మనోమయ._ము, ప్రాణశరీరత్వము నను ధల్మిములు (బ్రహ్మమున నెట్లు 
సంగతము లగును ? అని సందేహింప బనిలేదు, అవియును (బ్రహ్మము 


Scanned by CamScanner 


౧౦౮ వేధాంతదర్శసము 


నండు సంగతములు కౌగలపు. సర్వవ్యాపారములసు విడిచి మనస 


స్సున్న 

యజ Ww. ౪ గ గాస్‌ ర్‌ 
(బ్రహ్మమునందు అగ్న మొనర్బుటయికదా ఉపాసన యనబడుసు |. ్రీం్ర 
ఘు 


లే 


లము తెంపులేకుండ 'సభ్యాస వై రాగ్య ములను. (శడ్లాసకులతో న్య 
ఏ qa ల 0 —9 (| 

సించినపుడు మనస్సు రాజస, తామస మాలిస్యములనుండి విము కమె 
పనీ 


కుద్దమగుసు, అట్టి శుద్ధమన స్పే (బహ్మముసందు లగ్నమై (బహ్మవ్యా ప 


~—2 

మగును. అట్టి స్థితిని అఖత్ష్యముసం దుంచుకొనియే బుషలు మనోమయ 

మని (బ్రహ్మమును వ్యపహరించుచున్నారు. మనోమయ మన (బహ్మము 
త జ్‌ అలో 


మనస్సుతో నుపాసింపదగినదని భావము. ఇట (పాణశలీరమున (బప 


“స ఉ (ప్రాణస్య (ప్రాణః కేస, ౧-౨. “ఆ (బ్రహ్మము (పాజణము 

నకు (ద్రాణిమని '(బ్రహ్మముసకు (ప్రాణము శరీరముగ వర్రింపబడుట 
౬౩3 
యుపనిషత్తులందు జూడనగును, సర్వాంతర్యామి యగు (బ్రహ్మము 
ప్రాణాంతర్గతమయి (ప్రాణము శరీరముగా గలిగియున్నదనుటలో నాళ్చర్య 
మేల? కాబట్టి శాండిల్యవిద్యయందు వర్తింపబడిన (బ్రహ్మము పర 
ల ca 

(బ్రహ్మమే కాని జీవాత్మ యెన్నటికిని కాదని స్పష్టమగుచున్నది. (౧) 


వివక్షిత గుణోపప త్తేశ్చ ౧-౨-౨ 


వివకీత...ప కే = శాండిల్యమ హర్షి చెప్పదలచిన గుణములు 
(బహ్మమునం దుపపన్నము లగుటవలనను, అన్యవాచకము కాదు అని 
సూత్రార్లము,. 

@ 


పూర్వము చెప్పిన శాండిల్య విద్యయందు (బ్రహ్మము ఉపాసింప 
దగినదని ఛెప్పి యసంతరమున నందలి యుపాస్యగుణములు కొన్ని యిట్లు 
వరి ంచియున్నాడు, 
[> 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము.గ్వీ. పా, గంటో 


'మనోమయః (ప్రాణళరీరో భారూపః సత్య సంకల్పః, ఆకొళాత్మా 
సర్వకర్యా సర్వకొమః సర్వగంధః సర్వరసః సర్వమిద మభ్యాతో 2వాక్య 
నాదరః' ధాం. 8-౧౪-౨. 


“'మనోమయము, (ప్రాణశరీరము, భారూపము, సత్యసంకల్పము, 
ఆకాశాత్మము, సర్వకర్మము, సర్వకామము, సర్వగంథము, సర్వరసము, 
సర్వవ్యా ప్తము, అవాక్కు, అనాదరము' అని వర్షించి మణీయు నిస, 


“ఏష మ ఆత్మా౭.౦తర్‌ హృదయే, జ్యాయాన్‌ పృథివ్యా, 
జ్యాయాన్‌ అంతరిక్షాత్‌, జ్యాయాన్‌ దివో, జ్యాయాన్‌ ఏభ్యో లో కేభ్యఃి 


ఛాం, 35-౧౪-౩. 


“ఈ నా హృదయాంతరముననున్న ఆత్మ పృథివికంటె గొప్పది, 
అంతరిక్షముకంట గొప్పది, ద్యులోకముకంచె గొప్పది, ఈ లోకముల 
కన్నిటికం ది గొప్పది” అని వర్ణించియున్నాడు. ఈ చెప్పబడిన గుణము 
లన్నియు పర(హ్మ - సరమేశ్వరునందే సంపూర్ణముగ వర్హించును. 
జీవాత్మయంచదు వర్తింపనేరవు. మనోమయత్వము, (ప్రాణశరీరత్వము, 
భారూసత్వము జీవునియందున్నను సత్యసంకల్చత్వాది ధర్మము లతని 
యందు సంభవములు కావు, జీవుని సంకల్పములన్నియు సత్యములు కాగల 
వని యెవరు చెప్పగలరు ? జీవాత్ముని స్వరూప మాకాశము వంటిది - 
అనగా వ్యాపకమనుట యెట్లు సంగతము కౌగలదు? (బహ్మమునందు 
పై గుణములన్నియు నున్నవనుటలో సండియ మావంతయు నుండదు. 
జగత్తును సృష్టించుటలో నేమి, దానిని ధరించుటలో నేమి, అటుపై 
లయింపజేయుటలో నేమి (బ్రహ్మసంకల్పమున కెట్టి విఘాతమును కలు 
గదు, కావున (బ్రహ్మము సత్యసంకల్పము, వ్యాపకము, అత్యంత 
సూక్ష్మము రూపాదిగుణహీనము నగుటచే (బ్రహ్మము ఆకాశమువంటి 


| స్వరూపముకలదై యాకాశాత్మమగుచున్నది. సర్వమన (ప్రపంచము, అది 


— Scanned by CamScanner 


గీగర౦ చేదాంతదర్శ్ననము 


కార్యము (కర్మ్రగా గలది (బ్రహ్మము. అనగా (బ్రహ్మమే యీ జగ 
దూప కార్యమునకు కర్త, అందువలననే బుగ్వేదమునందుకూడ, 

“య ఇమా జజాని ఎవడు వీనిని జనింపజేసెనో' యని వర్దింస 
బడినది, 


ఇళ్లే ముండకమునందును, “కర్తార మీళమ్‌ **+ఈళుడు కర్త 
యనియు, 


"శ్వేతాశ్వతరమున స విశ్వకృత్‌” “అతడు విశ్వక ర్ల యనియు 
వర్షింపబిడినది. కామములన నిట పదార్థములు, కామింసబడును కావున 
నవి కామశబ్దముచే జెప్పబడును, పదార్థము (కామము) లన్నియు (బ్రహ్మా 
య త్తములు - (బ్రహ్మాధీనములు, కావున (బ్రహ్మము సర్వకామము. ఇ్లే 
సర్వగంధములకు నధిషానమగుటవలన సర్వగంధమనియు, సర్వరసాధి 
షానమయి సర్వరసమనియు, వ్యాప్రకమగుటచే సర్వవ్యాపకమనియును 
(గ్రహింపనగును, మిగిలిన ధర్మములును (బహ్మమునం దెట్లు సంగతము 
లగునో సులభముగా నూహింపధగును. నిత్యతృ ప్పమగుటచే (బ్రహ్మము 
నకు దేనియందును ఆదరభావ ముండదు. అందుచే నయ్యది యనాదరము, 
ఇళ్లే. జ్యాయ _స్బ్వము - పరమమహ తత్త్వము (బబహ్మమునందే సుసంగత 
మగును. శాండిల్య మహర్షిచే నిట్లు వర్తింపబడిన ధర్మములన్నియ 
(బహ్మమునందే సంభవమగుటవలన నిట (బ్రహ్మపదము పర(బహ్మవాచ 
కమే కాని జీవాత్మ బోధక మెన్నటికిని కాదని సిద్ధాంతము, (౨) 

ఇట్లు సిద్ధాంతపక్షమును నిరూపించి యటు పై పూర్వపక్షమును 
మహర్షి నిరాకరించుచున్నాడు, 


అనుపప త్తే స్తున శారీరః ౧-౨-౩ 


అనుపప శ్రే! = వివక్షీతగుణము లుపపన్న ములు (సంగతములు) 
కానందున, శారీరః తు=జీవాత్మమా(త్రము, న=(దబ్రహ్మపదవాచ్యముకాదు, 


Scanned by CamScanner 


(పథమాధ్యాయము_ ద్వి, సా, ౧౧౧ 


మనోమయత్వాది పూర్యో క్తగుణములు సంపూర్ణముగ జీవాత్మ 
యందు ఘటింపవు. మనోమయత్యము, (ప్రాణశరీరత్వము, భారూపత్య 
మేదో యొక విధమున శీవాత్మయందు. సంభవ మైనను, సత్యసంకల్పత్వాది 
గుణములు జీవాత్మయం డేవిధముగను సంగతములు కానందున నీ (ప్రకర 
ణమునగల (బ్రహ్మపదము పర(బ్రహ్మవాచకమే కొని శారీరము - జీవాత్మ 
వాచకము = కౌనేరదని యీ సూత్రభావము, (౩) 
కర్మ కర్తృ వ్యపదెశా చ్చ ౧౧౨౨-౨౪ 
ఈ (ప్రకరణమునందు మనోమయళ్వాది గుణములుగల (బ్రహ్మము 
కర్య=ప్రాప్యము - కర్మగాను, ఉపాసకుడై న పురుషుడు (జీవాత్మ) కర్త 
గాను జెప్పబడినందునను, జీవాత్మ (శారీరుడు) (బ్రహ్మపదబోధ్యము కానే 
రదని మహర్షి యీ సూత్రమున మటీయొక హేతుప్పు (ప్రదర్శించి 
యున్నాడు, 
కాబట్ట శాండిల్య విద్యయందరి (బ్రహ్మపదము పరబహ్మా - పరమా 


త్మనే బోధించును, కాని జీవాత్మను కాదనుట నిశ్చితము, (౪) 
శబ్ద విశేషాత్‌ ౧-౨-౫ 


శబ్దవి శేషాత్‌ =కర్మ, కర్త, అను నీ శబ్దములందు భేవమున్నం 
దున, పూర్వసూ(త్రమునందు జెప్పబడిన కర్మ, క రృవ్యపదేశము గణము = 
అ(ప్రధాన - మసుటకును వలనుపడదు, 

“ఏష మ .ఆత్కాఒ న్తర్‌ హృదయే" “ఈ నా హృదయాంతరమున 
నున్న యాత్మ" అసు నీ వాక్యముసందు ఉపాసింపదగిన పర (బ్ర హ్మ 
సరమాత్మ “ఆత్మా” అని (ప్రథమా విభ క్తితో గూడిన పదముతోను, ఉపాసకు 
డైన జీవాత్మ “మే=నాయొక్క-” అని షష్టీవిభక్రితోగూడిన సదముతోను 
వ్యవహరింసబడియున్న వి. ప్రథమావిభ క్తి, షస్టీవిభ_క్రికం టె విశిష్టమనుట 


Scanned by CamScanner 


గడ వేదాంతదర్శనము 


ఏర్వివాద విషయము. కర్మపదముకం;బ క _ర్హృపదము భిన్నముగా ని ర్రైశింప 
బడినందున నీ వ్యవహారము గౌణము - అప్రధాన - మని యుపేక్షింపదగి 
నది కొదు, మటీయు నుపొసింపదగిన కర్మ 'బహ్మ” 'ఆత్మ* యను శబ్ద 
ములచేతను ఉపాసకుడై న కర్త “పురుష శబ్దముచెతను నుల్లఖింపబడి 
యుండుట మనము చూడవచ్చును. కర్మ, కర్త అను ఇ శబ్రములలోగల 
విశేషము కర్మక రృ వ్యపదేశము ముఖ్యముగానెంచినప్పుడే యుపన్న 
మగును. గౌణముగా నెంచిన నయ్యది (కర్మ క _ర్హృవ్యపదేశమునగల) 
భేదము సిద్ధింవదు. “రాజుయొక్క పురుషుడు అను నీ పదములలోగల 
భేదమును గౌణముగా నెంచెదమేని రాజు స్వామి యనియు, పురుషు డతని 
భృత్యుడసియు నెన్నడు సిద్దింపదు. కాబట్టి యుపాసక, ఉపాస్యపగము 
లలోగల భేదము గౌణమని యుపేక్షింపదగడని భావము (౫) 


ఈ విషయమునందే మరియొక హేతువు: 


స్కృ తే శ్చ గం 
స్మృ'తే శ్చ=స్మృతివలనను, కర్మ క ర్భృవ్యపదేశము గౌణమన 
వలనుపడదు. 
“ఏవం యః సర్వభూతేషు పళ్య త్యాత్మాన మాత్మనా, 
సర్వసమతా మేత్య (బ్రహ్మాభ్యేతి పరంపదమ్‌ మను, ౧౨-౧౨౫. 


“ఎవడిట్లు సర్వ(ప్రాణులందును పరమాత్మను దర్శించునో వాడు 
సమత్వముపొంది పరమపదమగు (బహ్మమును చేరును.” అను నీ మను 
స్మృతియందును కర్మ క _ర్హృభేదము స్పష్టముగా తెలియనగును, 


అభ్యేతి = (ప్రాప్తించును - చేరును. ఇట (ప్రా ప్రక్రియకు కర్మ - 
ప్రాప్య - మగు (బ్రహ్మ - పరమాత్మ, (ప్రా ప్తిక్రియకు క ర్హయగు జీవాత్మ 


కంటె భిన్నముగా వర్ణింపబడుట సుస్ప్తషను, ఈ వేదదడు నిట గౌణము 
అరి 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ ద్వి, పా. ౧౧౩ 


(అప్రధానముగా నెంచకుండుటకై పరమపదమని (బ్రహ్మకు విశేషణము 
కూడ జెప్పబడినది, 

పదమనగా (ప్రా ప్పవ్యము = పొందదగినది - సాక్షాత్కారము చేసి 
కొనదగినది, అట్టిపదములు మూడు, 1, (ప్రకృతి, 2, జీవాత్మ, 8. పర 
మాత్మ. అందు (ప్రకృతి మొదటిపదము, సంసారదుఃఖములనుండి తన్నుదా 
విడిపింపదలచినవాడు (ప్రకృతిని ముందుగా నెలుగును - దాని యథార్హ 
స్వరూపమును గుర్హించును - పొందునని యభిప్రాయము. (ప్రకృతిచే 
ప్రత్యగాత్మ (జీవుడు) ఆవరింపబడియున్నది, కావున (ప్రకృతి సాక్షాత్కా- 
రము కానినాడు (ప్రత్యగాత్మ సాక్షాత్మా-రము కాదు. అందువలననే సాంఖ్య 
దర్శనకారులు (ప్రకృతి పురుష వివేకమును మోక్షమున కనివార్య సాధన 
ముగా వర్షింతురు. అట్టి జీవాత్ముని కంతరాత్మయే పరమాత్మ. కాపుస పర 
మాత్మ సాకిలాారమునకు (ప్రకృతి సాక్షిత్యారముకూడ హతుపగును, 
ఇట్లు (ప్రకృతి (:...ఎ పదము. అది యితర స్టూ లపదార్థములన్నిటికం'టె 
సూక్ష్మము, రెండవసదము జీవాత్మ. జీవాత్మ నెరుగకున్న పరమాత్మ 
నెలుగజాలము. జీవాత్మ (ప్రకృతికంటు సూక్ష్మము. కాబట్టి (ప్రకృతి 
సూక్ష్మమయిన జీవాత్మ సూత్ష్మతరము, పరమాత్మ సూక్మతమము, అందు 
వలన సూక్ష్మమగు (ప్రకృతిని పప్రథమమున గొంది, యనంతరము సూక్ష్మ 
తరమగు జీవాత్మను సొక్షాత్కరింపజేసికొని తుద కఠ్యంతసూక్ష్మము = 
సూక్షతమమగు పరమాత్మను ప్రా ప్తింపనగును, ఇయ్యడియే పరమపద 
మగు సరమ(బ్రహ్మమును బొందదగిన (క్రమము, 

“తద్విషో పరమం పదం, సదా పశ్యంతి సూరయః' “విద్వాంసు 
లా పరమపదము నెల్లపుడు గనుచుందురు' ఇట్లు (బహ్మమును పరమపచ 
ముగా వర్ణించి జీవ(బహ్మలకు గల భేదమును స్మృతి స్పష్టపరుచుచుండగా 
ఉపాస్య, ఉపొసకభేదము గౌణము = అప్రధాన - మని యెంచుట యు కము 
కాదు, (౬) 


Scanned by CamScanner 


౧౧% వేదా. తదర్శున ము 


(ప్రస్తుతము జీవునికి అణీయ స్వ్వమును లింగముగా నాళంకించి 
దానిని నిరాకిరించుచున్నాడు . 


అర్భ్బకౌకస్వ్వాత్‌ త ద్య్యపదేశాచ్చ నేతిచే న్న 
నిచాయ్యత్వా దేవం వ్యోమవచ్చ ౧-౨-౭ 


అర్భకౌ కస్త్వాత్‌ = అ ( అర్భకము=అల్పము, ఓర్‌8 = నివాసస్థానము) 
అల్బమగు హృదయకమ లము నివాసస్థాన మగుటవలన, తద్వ్యపదేశాచ్చ= 
ఆల్బమని చెస్పుటనలనను, నేతిచేత్‌ = (బ్రహ్మశబ్దము ఈ (ప్రకరణమున 
సరమాత్యనాచకము కౌదందురేని న = అట్లనరాదు. నిచాయ్యత్వాక్ష్‌ = 
హృదయపుండరీకమున నుపాసింపదగినందుపలనను, ఏవమ్‌ = ఇ'ప్లే, 
వ్యోమవచ్చ = ఆకాశమువలె నన్నిటికంటె పెద్దదిగా ' నుపదేశింపబడుట 
వలనను, (బ్రహ్మపదము పరమాత్మవాచక మే, 

“ఎష మ ఆత్మా౭_ నర్‌ హృదయే' “రః నా హృదయాంతరమున 
నున్న యాత్మ” అని (బహ్మము హృదయమున నున్నట్లు చెప్పబడి 
యున్నందున, హృదయ మల్పము కౌబట్టి యందున్న యాత్మయు నల్చ 
మననలసివచ్చును, ఇంతియేకాక, 


“అణీయాన్‌ (వీహేర్వా యవాద్వా సర్షపాద్వా, శ్యామాకాద్వా, 
శ్యామాకతండులాద్‌ వా” “వీహి (వర్లగింజ) కంటెను, యవకంబిను, 
ఆవగింజకం బెను, ఛ్యామాక ధాన్యపుగింజకం"బెను, దాని బియ్యపుగింజ 
కంచెను నల్పము.’ అను నీ వాక్యమునందు అల్బత్వము వర్తించుటచూడ, 
నీ [పకరణమునందు (బ్రహ్మము వర్ణింపబడిన బ్రంచుట యు కము కాదు, 

హృదయ మనెడి యల్పస్థానమున నుండుటచే నది సరిచ్చిన్నము = 
సీమితము, అల్ఫము నగుట నిక్కువము, ఈ యల్పత్వము, పరిచ్చీన్న 
తము నను ధర్మములు జీవాత్మకు వర్తించును కాని _బహ్ముమున కిట్లు 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము._ ద్వి. పా, ౧౧౫ 


వ రింపగలవు ? కౌబట్టి యిట (బ్రహ్మశబము జీవాత్మ జోధక మే 
అలి టు 
యందురేని _ 


అది యుక్తము కాదు. పరమాత్మనుగూర్చియు నిట్లు చెప్పుట 
యసంగతము కాదు, (బహ్మము సర్వ్యభూతాంతరాత్మ యగుటంబట్టి సర్వ 
స్థానగత మై విభుత్వధర్మము గలది యనుట నిక్కువమే. అయి నను 
. నయ్యది హృదయా-ళర్వ శ్రి యనుటలో దోష మొండునులేదు, సర్వగత 
మగు (బ్రహ్మము హృదయమున నుండదా ! అస్లే యది (ప్రత్యగాత్మ - 
జీవాత్మ - యందును నుండదా ? ఉండును. అ య్య డి సర్వాంతఃపాతి = 
సర్వాంతర్గతము, అల్బమగు హృదయమున నుండును. అంతకం పెను 
సూక్ష్మమగు జీవాత్మయందును నుండును. సర్వగతమగు (బ్రహ్మము 
హృదయపుండరీకముస సుఖముగ నుపాసింపదగినందున నయ్యడి హృదయ 
స్థానికమనియు, నల్పమనియు వ్యపదేశింపబడిసది - చెప్పబడినది, అట్లు 
వర్ణింపబడినంత గణ త్రముస సయ్యది యట్టిదే యని యనరాదు. ఆ ట్రహ్మము 
ఆకాశమువలే నన్నిలోకములకంబ గొప్పది యనియు వర్ణింపబడుట 
నిందు మనము చూడవచ్చును. 


“జ్యాయాన్‌ పృథివ్యా; జ్యాయా నంతరిక్షాత్‌, జ్యాయాన్‌ దివో, 
డజ్యాయా నేభ్యో లోకేభ్యః ఛాం. ౩-౧౪-౩, 

“సృథివి, అంతరిక్షము, ద్యులోకము నను నీ లోకము లన్ని టికంటె 
గొప్పది (జ్యాయాన్‌). కాబట్టి (బహ్మపదవాచ్యమగు పరమాత్మ సర్వ 
గతమై- సర్వజ్యేష్టమెనను హృదయపుండరీకమున నుపాస్యముగా నల్ప్బ 
మని వర్ణించుట యనుచితము కొదు. కాబట్టి జగత్పతి యగు పరమాత్మయే 
యిట (బ్రహ్మపదవాచ్య మని (గ్రహింపవలయును, జీవాత్య యెన్నటికిని 
కొదు. (2) 


సరమాత్మ హృదయస్థమగునెడల, హృదయమున నున్న బీపునకు 


Scanned by CamScanner 


వేదాంతచర్శనము 


రోగము (సుఖదుఃథానుభవము) కలుగునట్లు పరమాత్మ కేల కలుగదన. 


సమాధానము, 
సంభోగషప్రా ప్రి రితి చే న్న వె శేష్యాత్‌ ౧-౨-౮ 


సంధోగ్యప్రా ప్తి రితిచేత్‌ =సుఖదుఃఫానుభవము గలుగునందురేని, 
వై శేష్యాత్‌=వి శేష ముండుటవలన, న=అట్లు కలుగదు. 

జగశ్కారణమగు పర(బహ్మాము హృదయమున నున్నదని యంగీ 
కరించినచో, హృదయమున నుందు జీవునకు “సుఖదుఃఖములు కలుగునట్లు 
పరమాత్యకుమ ముఖదుఃఖప్రా ప్తి కలుగునని యంగీకరింపవలసివచ్చును; 
అగ్ని జ్వాలలచే నావరింపబడిన గృహమున నుండు నిరువురువ్య కులలో 
నొకరు దహింపబడుటయు మరియొకరు దహింపబడకుందుటయు సంభ 
వము కాదుగదా 1 కాబట్టి హృదయస్థమగు పరమాత్మయు జీవునివలెనే 
సుఖదుఃఖము లనుభవింపవలసివచ్చు నందురేని - అట్లు కాదు. జీవ పర 
మాత్మ లొకే స్టానమున నుండువారై నను వారిలో భేద మున్నది. 
శీవాత్యకు కర్మసంబంధ మున్నది, పరమాత్మకు కర్మసంబంధము లేదు, 
థోగ(ప్రస క్తి కర్మనిదింధనము - కర్మనిమి త్తకము - కర్మానుబంధము. అది 
కర్య(ప్రయు క్రము, స్టానప్రయుక్తము కాదు, శరీరసంబంధముగల జీవా 
త్మకే కర్మసంబంధ ముండును. పరమాత్మకు శరీరముతో సంబంధము 
లేనందున నతని కీ కర్మానుబంధ ముండదు. శరీరముతో నే జీవుడు శుక్లా 
కుక్ష - పుణ్యాపుణ్య - సుకృత చుష్కృత కర్మము లాచరించును. ధర్మా 
ధర్మము లనెడి వాసనలను 'సంచయ మొనర్చును, ఆందుమూలమున 
నా యా సమయములందును సుఖదుఃఖము లనెడి ఫలముల ననుభవించును. 
జీవునకు శరీరముతో సంబంధము కలుగుటకు మూల మవిద్యయే యనుట 
సర్వతం|త్ర సిద్ధాంతము, పరమాత్మ కవిద్యాసంబంధము లేదు, కావుననే 
శరీరసంబంఛమును -లేదు, కొబట్టి తన్మూలకమగు కర్మానుబందముకాని, 


Scanned by CamScanner 


పీ నక ఘట 
పథమాధ్యాయము.. గ్వి. సా ౧౧6 


తతృలరూస సుఖదుఃఫొసుభూతి కొని పరమాత్మ కు సంభివిబపసుటి 
సిక్కుసము, విద్యాస్వథాపముగల సరిసూత్మిగు అనిద్యాసంటంధ Bw 
దని వేరుగ తెస్పనేల | పౌ స్పసముస నిట్టు ఖీస్నరుస్పులగిు Ago 
సొకరి కర్మఫలము మరియొకరికి సుఖదుఃఖములసు గిలిగించునసుట యతి 
(ప్రసంగ మగును, 


సరమాత్మ ఆనందస్వరూపుడు, సర్విజ్ఞాడు, సన్వళ కి మంతుడు, 
బజగత్కా-రణము. జీపు గట్లు రొదు. శంకరుడు ELEC DIO 0 
లచే సరామృష్టుడు కొడు, శ్రీపుడు తత్సరామృష్టుడు._సరమాళ్ళ్మ సరమ 
మహత్చరిమాణము గలవాడు. జీపు రణుసరిమాణము గలవాడు. ఇంతటి 
భేదము (విశేషము) శీవపరమాత్యలలో నుందగా నొశే స్థానమున 
నున్నంతమా(త్రమున డశీవునకువలె సరమాళత్మునకును సుఖదుఃఖములు 
గలుగు ననుట యుక్తము కాదు. బుగ్వేదమునందలి యొక్‌ మంత్ర 
మీ విషయము నిట్లు స్పష్టము చేయచున్నది. 
“ద్వా సుపర్జా సయుజా సఖాయా సమానం పృశ్షం పరిషస్యతా శే, 
తయో రన్యః పిప్పలం స్వా ద్వ త్యనళ్న న్నన్యో అభిదాకశీతి” 


యు, -2-59-౧౦-=౨౦. 


“రెండు పక్‌లొక వృక్షము నాళయించియున్నవి. అయ్యవి, 
సయుజొ=సంబంధము గలిగియున్నవి. సథొయా = సమాన స్వరూపము 
గలవి, ఆ రెంటిలో నొకటి, స్వాదు పిప్పలమ త్తి=రుచిగల ఫలమును దిను 
చున్నది, మరియొకటి, సా&ీగా నెల్లయెడల (ప్రకాశించుచున్న ది.” 

ఈ మంత్రముస 'జీవేశ్వరులు రెండు పథులుగాను, (ప్రకృతి 
వృక్షముగాను వరింపబడినవి. సుపర్తః = మంచిరక్క, జీవేళ్యరులకు 

రా (sr) 
క్రియా కి యొకరెక్కగాను, జాసళ క్రి మరియొక 'రెక్కగాను, వర్తింప 

జాలి క —0 (౮9 
దిడినవి, (క్రియాళ కి, జ్లానళ క్రియు నను నీ రెండుపక్షములు లేకున్న 

errr? జాలి 


Scanned by CamScanner 


౧౧౮ వేదాంతదర్శనము 


పక్షవిహీనపక్షి యాకాళమున నెగురజాలనట్లు జీ వేశ్వరులు జగన్నిర్మాణాగి 
కార్యములు నిర్వహింపజాలరని సూచింపబడినది, ద్వా=ద్యౌ=రెండు, అని 
సంభ్యాబో ధకళబ్దము మం(త్రమున (పయోగింపబడుటవలన జీ వేశ్వరు 
లొక్కట యను _ నద్వ్వైత (ఏకాత్మ) వాదము వేదవిరుద్ద మనియు 
దెలియుచున్నది. సయుజా=సయుజా=స్వసత్తా సమాన, సత్తాక సంబంధౌ= 
పరస్పర మొకరియునికికి సమానమగు మరియొకరియునికి గలిగియుండుట 
యను సంబంధముగలవారు. అనగా నీశ్వరుని యునికి యెట్టిదియో, జీవుని 
యునికియు నట్టిదియే యని యర్థము. జీవేశ్వరులు సదాతనులు - సనాత 
నులు, వారికిగల సంబంధమును సనాతనమే, అయ్యది యాగంతుకము 
కాదు - మధ్యలో వచ్చినది కాదు. పరమాత్మ నియామకుడు. జీవుడు నియ 
మ్యుడు. కావున జీవేశ్వరులకు నియమ్య నియామకభావ సంబంధము గల 
దనియు గుర్తింపవలయును. జీవేశ్వరులు, సథఖాయా=సథాయౌ=సమాన 
థ్యానము (లక్షణము) గలవి, జీవేశ్వరులకు చైతన్యము - జ్ఞానము - లక్ష 
ణము, పరమాత్మ చేతనమైనట్లు జీవాత్మయు చేతనమే యని భావము. 
కావున జీవేశ్వరులలో సామ్యము బొత్తిగా లేదనుట తగదు. ఇట్లు జీవే 
శ్వరులకు కొన్ని విషయములందు సామ్య మున్నను నానందమున 

సామ్యము లేదు. 

సమానం వృక్షం = ఒకేవృక్షమును, (వృశ్చ్యతే ఇతివృతీః) 

(వయ్యలు చేయనగును, కావున వృక్ష్తమనబడుచున్నది. వ్యష్టి విషయమున 

దేహమే వ్యక్షరూపమున నిట జెప్పబడిన “జంచవలయును. అందునను 

హృదయము మాత్రమే (గ్రహించుట యుక్తము. సమష్టి విషయమున 

ప్రకృతిమే వృతముగా గ్రహింపనగును. వృత్షము ఛేదింపబడును. అళ్లే 

హృదయ (ప్రకృతులును ఛేదింపనగును. కావున నవి వృత్షపదముచే జెప్ప 

బడినవని భావము, 

సరిషస్వ జా తే=పరిష్వజత1=ఆ|శ్రయించియున్న వి. భో ,క్తగా జీనే 


Scanned by CamScanner 


ప్రథభమాధ్యాయము._ద్వి,పా, ౧౧౯ 


డును, నియంతగా పర మేళ్వరుడును హృదయమును, (ప్రకృతిని నాశ 
యించి యున్నట్లు గుర్తింపవలయును, 


స్వాదు పిప్పలం అత్తి = జీవుడు శుభాశుభ కర్మఫలముల ననుభ 
వించుచున్నాడు, అన్యః=ఈశళ్వరుడు, అనశ్నన్‌ అభిచాకశీతి = సుఖదుఃఖ 
ముల ననుభవింపక యంతటను నిరీక్షించుచున్నాడు. అని స్పష్టముగా 
మం(త్రమున నర్జింపబిడినది. కాబట్టి జగత్పతియగు సరమేళ్వరుడు 
హృదయమున నున్నంతమా(త్రమున జీవునివలె సుఖదుఃఖములకు లోనగు 
దున్నాడనుట సిద్ధింపదు. కాగా ఛాందోగ్యోపనిషత్తునందుగల శాండిల్య 
విద్యయందు (సర్వం ఖల్విదం (బ్రహ్మా తజ్ఞలానితి శాంత ముపాసీత) 
(గ్రహింపబడిన (బ్రహ్మపదము పరమేశ్వరవాచకమేకాని జీవవాచకము 
కాదు. (౮) 

(బ్రహ్మమునందు భో కృత్వ ధర్మములేదని నిరూపించి నియం 
తృత్వ ధర్మముకలదని చెప్ప మహర్షి యధికరణాంతరమును [(బ్రారంభించు 
చున్నాడు, 


అత్తా చరాచర (గహణాత్‌ ౧-౨-౯ 


(బ్రహ్మము, చరాచర (గ్రహణాత్‌ = స్థావరజంగమాళ్మకమగు నీ 
జగత్తునంతటిని భక్షణయోగ్యముగ (గ్రహించుటవలన, అత్రా=భతకుడు, 

కఠోపనిషత్తు నందు, “యస్య (బ్రహ్మ చకత్రం చోభే భవత 
ఓదనం, మృత్యురస్యోప సేచనం క ఇత్జౌ వేద యత్ర సః ౨-౨౫, 

“ఎవనికి (బ్రహ్మ 'కశ్రాది సర్వప్రపంచము నోదన స్థానీయమో 
(అన్నమో), సర్వభంజకమగు మృత్యు వెన్వనికి ఘృత స్థానీయమో 
(వ్యంజనమో) అట్టి పరమాత్మను దుశ్చరితుడెవడు తెలిసికొనగలడు;' ఆ 
సరమాత్మ యెటనున్నదియు నెవ్వడును శెళిసికొనళాలఢని భానము, 


Scanned by CamScanner 


౧౨౦ వేదాంతదర్శనము 


ఉపర్యు క్రవాక్యమున జెప్పబడిన భక్షకుడు (అత్తా) జీవాత్మయా ? 
లేక పరమాత్మయా ? యని సందేహము. వాక్యమునందు జీవాత్మనుకాని, 
పరమాత్మనుకాని దెలుపుటకుదగు విశేషపదమేదియు గనబడదు. కావున 
సందేహము జనించుట సహజము. ఈ యధికరణమున జీవాత్మయే భక్షక 
డనుట పూర్వపకము. కాదు, పరమాత్మయే యనుట సిద్ధాంతము, 


అతృత్వమన భో _కృత్వము, కాబట్టి అత్తా = థో క్రయనిధావము, 
భో _కృత్వము జీవునియందే గలదు. 


“తయో రన్యః పిప్పలం స్వాద్వ త్తి” “జీవేశ్వరులలో నొకడగు 
జీవుడు కర్మఫలమును భుజించుచున్నాడు” అని బుగ్వేదమున వర్తింపబకి 
నట్లు పూర్వాధికరణమున (ప్రతిపాదింపబడినది. కావున నీ యధికరణము 
నందును జీవాత్మనే భోక్తగా (గ్రహింపనగునని (ప్రాప్తింపగా, నయ్యది 
యుక్తము కాదు. పరమాత్మయే యిట భో క్రయని సమాధానము, 

జీవాత్మయం దత్త్సృత్వము (భో_కృత్వము) సంభవమే కాని 
సర్వా _త్తృత్వము సంభవముకాదు. మరియు, అత్సృత్వ మిట భో _కృత్వ 
మగునెడల జీవాత్మయే (గ్రహింపనగును, కాని య తృత్వమిట భో కృ 
త్వముకాక భక్షితృత్వముగా దోచుచున్నది, “అద భక్షణే? అను ధాత్వర్గమును 
బట్టి, అత్తా=భక్షీంచువాడు, ఆన్‌ యర్థము సెప్పుట యుక్తము. (బ్రహ్మ 
త(త్రాది సమ స్తప్రపంచమును భక్షించుయోగ్యత జీవాత్మ కెట్లును సంభ 
వింపదు. సర్వ(ప్రపంచ భక్షణమన సర్వసంహారమని భావము, అది పర 
మాత్మయందే వ ర్హించును. పరమాత్మయే పీకోయవేళలందు సర్వ(ప్రపంచ 
మును దనయందు లీనము చేసికొని యుపసంహరింపగలడు. సృష్టి స్థితి 
లయములకు కారణము (బ్రహ్మ మే యనుట (శ్రుతిస్మృతులందు (ప్రసిద్ధ మే. 
కావున కఠోపనిషత్తునందు వర్హింపబడిన “అత్తా” పదము (బ్రహ్మ బోధక మే 
కాని జీవదోధకము కాదు. (౯) 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము. ద్వి. పా, ౧౨౧ 


(ప్రక రణా చ్చ .-౨-౧౦ 


చ=మరియు, (ప్రకరణాత్‌ = (్రకరణమువలనను, “అత్తా' సదము 
బహ్మవాచకమే యని యంగీకరింపవలెను, 

ప్రకరణమును బట్టియు పదమున కర్ణము (గ్రహింపనగును. కలో 
సనిషత్తునం దీప్రకరణము (బ్రహ్మకు సంబంధించినదే కాని, జీవాత్మకు 
చెందినది కాదు, అధ్యాత్మయోగము ద్వారమున నాత్మ సాక్షాత్కారము చేసి 
కొనిన యోగికి సాంసారికములగు హర్షళో కములు దొలగునని చెప్పి, 
యముడు నాచికేతునకు (బ్రహ్మ!పా ప్తివలన శాశ్వతానందము లభింపగల 
దనియు, నయ్యది నీయట్టి బుద్దిమంతునకు - విశిష్టాధికారికి సులభసాధ్య 
మనియు నుసదేశించియున్నాడు. అనంతరము “ఆ (బ్రహ్మ మెట్టిది?' “దానిని 
ప్రా ప్తించుబకు సాధనము లెయ్యవి?' యని తెలిసికొనగోరి నచికేతుడు 
యమాచార్యుని (బశ్నించును. 

“అన్య(త్ర ధర్మా దన్య (త్రాధర్మాత్‌ 

అన్య (త్రాస్మాత్‌ కృతాకృతాత్‌ 
అన్య(త్ర భూతాచ్చ భవ్యాచ్చ 
య త్తత్‌ పశ్యసి త ద్వద” కఠ. ౨-౧౪ 

“ధర్మా ధర్మములకు, కృతాకృతములకు, భూతభవిష్యత్తులకు పర 
ముననుండు దానిని దెలుప మను నీ (ప్రశ్నమునకు దగిన సమాధానము 
చెప్పుచు యముడు (బ్రహ్మము నిట్లు కీర్తించును. 

“సర్వే వేదా యత్సద మామన ని కఠ. ౨-౧౫. “వేదము 
లన్నియు నేపదమును జెప్పునో యదియే (బ్రహ్మమని (ప్రారంభించి 
యధ్యాయాంతమువరకు (బ్రహ్మమునే యుపదేశించును. ఈ (ప్రకరణము 
నందే “అత్తా పద వ్యవహారయోగ్యమగు నత్తృత్వధర్మము గ్రహింప 
దిడుటచే నయ్యది (బ్రహ్మపరమనుటయే సుసంగతమగును. (౧౦) 


Scanned by CamScanner 


౧౨౨ వేదాంతదర్శనము 


తృతీయాధిక రణము 
గుహాం (పవిష్టా వాత్మానౌహి తద్దర్శదాతీ గంగని 


తద్దర్శనాత్‌ =జీ వేశ్వరులు (హృదయగుహ నాశ యించియున్న 
ట్లుపనిషత్తులందు) చూడబడుటవలన, గుహాం (ప్రవిష్టా = గుహయందు 
ఖే ఆధ < సరును |. nee శ 
(ప్ర వేశించియున్నట్లు వర్ణింపబడిన యిరుపురును, ఆత్మానా హీ=జీవాత్మ 
సరమాత్మలే. 

“బుతం పిబంతౌ సుకృతస్య లోకే 

గుహాం (ప్రవిషౌ పరమే పరార్డే 

లు ® 
ఛాయాతపౌ (బ్రహ్మవిదో, వదంతి 
సంచాగ్నయో యే చ (తిణాచి కేతా?” కఠ, ౩-౧ 


“సుకృత స్యలో కే = కర్మలోకమున శరీరమునందు, గుహాం = 
హృదయగుహలో, పర మీ=ాప్రకృష్ణమెన, పరార్టే = హృదయాకాశము 
నందు, ప్రవిష్ణా=ప్రవేశింది, బుతం పిబంతొ == కర్మఫలము ననుభవించు 
చున్నట్టి, తౌ = వారిరువురు, ఛాయాతపొ = నీడ, ఎండ యను రెంటికి 
సమానులు అని, (బ్రహ్మవిదః=సంన్యాసులు, వాన ప్రస్టులు, త్రిణాచికేతాః= 
గార్డ పత్యము, దశ్షీణాగ్ని, ఆహవసీయము నను మూడగ్నులుగల గృహ 
స్టులును, వదంతి=చెప్పుచున్నారు.” 

కఠోపనిషత్తులోని యీ వాక్యమునందు శరీరములో హృదయా 
కాళమునందుండి కర్మఫలమును బొందుచున్నట్లు వర్ణింపబడిన రంది 
పదార్థములు నెయ్యవి? బుద్ధియు, జీవుడునా? లేక జీవాత్మ పరమాత్మలో 
యని సందేహము, ఈ (ప్రకరణమునందు జీవాత్మ పరమాత్మలకు సంబం 


ధించిన (ప్రశ్నోత్తరము లుండుటవలన నటి సందేహ ముదయించుట కోన 
౧ 
కాశమున్న ది, (ప్రథమమున, 


Scanned by CamScanner 


(ప్రథమా ధ్యాయము _ ద్వి. పా. గా౨ికి 


'యేయం (పేతే విచికిత్సా మను షే అ స్తీ త్యేకే నాయ మ స్తీతి చై కే, 
ఏత ద్విడ్యా దుసుశిష్ట _స్వ్వయాహం వరాణా మేష వర _స్ఫృతీయఃి 
కఠ, ౧-౨౦ 


క ఆద 6 


మనుష్యుడు మరణించిన తదుపరి యుండునని కొందలు, ఉండ 
డని మరికొందణు చెప్పుదురు, అందువలన నాకీ విషయమును దెలుపుడు. 


నరములలో నియ్యడి మూడవది' అని నాచికేతుడు జీవాత్మనుగురించి 
(పళ్నించుచు, అనంతరమున, 


“అన్య(త్రధర్మా దన్య(త్రాధర్మార్‌....” 'ధర్మాధర్మములకు పర 
ముననుండు పరమాత్మను డెలుపు'దుని మరల (ప్రశ్నించును. కాబట్టి 
హృదయాకాళముననుండు రెండాత్మలు బుద్ది జీవులా? లేక జీవాత్మ పర 
మాత్మలా? యని సందేహమొదవుట యుక్తమే, ఇట బుద్ధియు, జీవుడు 
ననుట పూర్వపక్షము. కాడు, జీవాత్మ పర -త్మలే యనుట సిద్ధాంతము, 

ఉపనిషద్వాక్యమునందలి సుకృతస్య లోకమను పడమునకు శరీర 
మని యర్జము (గహించుటచేత నియ్యది కర్మాధికారము - కర్మవిషయకము, 
అని బోధపడుచున్నది. సుక్కత దుష్కృత కర్మల నాచరించునది జీవుడే 
కాని పరమాత్మకాదు. 

“యథాకార్హీ యథాచారీ, తథా భవతి; 
సాధుకారీ సాధుర్భవతి, పాపకారీ పాపోభవతి” బృ, ౪-౪-౫ 

“ఎట్లు చేయునో యెట్లాచరించునో యట్లగును. సాధుకారి సాధు 
వగును, పాపకారి పాపియగును.” అని మరియొక ఉపనిషద్‌ వాక్యమునందు 
జెప్పదడినది. ఇట్టి కర్మాచరణము జీవునకే తగును, కాని, (బ్రహ్మమునకు 
తగదు, 

దురియును హృదయగుహ (ప్రవేశము విశేషణముగా నుపనిషత్తు 
నందు వర్ణింపబడియున్నందున నిట జీవాత్మయు, బుద్ధియను (గ్రహించు 


Scanned by CamScanner 


Mn సేదాంతచర్న నము 


bi య గ 


»h 
అలో 


క మళ శ poh కా న్‌ా శ క్‌ జర్‌ 
పబాదియనుసే (పబశించునసుటయు యు ర్త్‌ము కానరిదు. ఇంతేక్రాళై 


నుని తోచుచున్నది. నర్వగతమగు (బహ్మము పరిచ్చిన్నముగృ 


ఛాయాతపసములను తోర్చిళప్పుటవలనసు, బుద్దిని, జీవాత్మను (గహించుట 

యు కసుగును. బుద్ది ఐతమగుటచీ ఛాయతోను, జీవాత్మ చేతనమగుటక్షే 
oud! క! 

తశ టీల జట కొత్‌ అనీ, గ ఇ గల ఇ అలీ 

నొతపయిుతోను § గ) చెపబ్బదిడినఏ, బీవ త్మ పరమాత్మలు 'రెండున్స 

శేతసములగుటివలన వానితో నొకదానిని ఛాయతోను, మరియొకదానిని నా 

తపముతోసు థోల్చుట యు కముకొదు, కాబట్టి టుర్టి జీవాత్మలనే యిట 


(గిహింబసగుసని ప్రా సింసగా = సమాధానము ; 
న ~~ 


ఉసనిషత్సులలో పలుతావులందు జీవాత్మ పరమాత్మలే హృదయా 
కాళనుస (బనిష్షములై యున్నట్లు వర్తింపబడినందున నిక్కడను జీవాత్మ 
సరమాత్మలే (గ్రహింపనగును. కాని, బుద్దియు, దీవాత్మయు ననుట 
యు క్రను కొదు. సుకృతలో కమని చెప్పినందున కర్మాధికారము శీవునకే 
కలదనియు, నందువలన జీవాత్మమే హృదయమున ప్రవేశించుననుట 
యు క్రమనియుు, పరమాత్మ సర్వగతము కౌబిట్టి పరిమిత హృదయమున 
ప్రవేశించుట అయు క్రమనియు నుడువుట యు కము కాదు. పరమాత్మ సర్వ 
గత మగుటంబట్టియే హృదయగతమగుట కెట్టి యాటంకము నుండదు, 
జీవాత్మ సరమాత్మలు రెండును హృదయమున నుండునట్లు స్వయముగా 
నుసనిషద్వాక్యమే చెప్పుచున్నది. 

'తం దుర్దర్శం గూఢ మను(ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం 
పురాణమ్‌' కఠ, ౨-౧౨. ఇందు జీవాత్మ, గుహాహితం = హృదయస్పిత 
మని చెప్పబడినది, ఇస్తే వాక్యాంతరమున, 

'స వా ఏష ఆత్మా హృది” ఛాం, ౮-౩-౩ £ఆ పరమాత్మ హృద 
యమున నున్నది! అనియు సృష్టముగా వ ర్థింపబడినది, 


జీవాత్మ చేతనమైనను నవిద్యతో గూడియుండును, కాబట్టి ఛాయ 
ర 9? 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము.-ద్వి.పా, ౧౨౫ 


కోను, పరమాత్మ యవిద్యాయు. కము కానందున ఆతపముతోను పోల్చి 
చెప్పుట సంగత మే. కౌటిట్టి యీ (ప్రకరణమునందు జీవాత్మ పరమాత్మలు 
గ్రహంపబడుటయే యు క్తియు క్రమని భావము, (౧౧) 


విశేషణాచ్చ న 
ఈ (ప్రకరణనునందే తరువాతి వాక్యములలో జీవాత్మ పరమాత్మలు 
విభజించి నిరూపింపబడినందువలనను, నయ్యవియే (గహింపదగియున్నపని 
య్‌ సూత్ర తాత్పర్యము, 
ఉపర్యు క్త (ప్రకరణమునందు (ప్రథమమున జీవేశ్వరులను కలిపి 
పర్తించి యనంతరమున జ్ఞానసౌకర్యముకొఖకు నా జీవేశ్వరులనే విశేష 
ణ 
యః సేతు రీజానానా మకరం (బ్రహ్మ యత్సరమ్‌ 
అభయం , తితీర్షతాం పారం నొచికేతగ్‌ం శకేమహి' కఠ. ౩-౨. 
“యజశీలురశు సేతువువంటివాదు, నాశరహితుడు, భపసాగరము 
లో 
దాటదలచువారికి నభయుడు, క్షానస్వరూపుడు నగు నా పరమాత్మను 
దెలియ సమర్థుల మగుదుముగాకి అని పరమాత్మయు, 
'ఆత్మేం(ద్రియ మనోయు క్రం భో శ్తే త్యాహు ర్మనీషిణఃి 
కొఠ, 3-౪. 
“ఇందియములతోను, మనస్సుతోసు గూడినది యాత్మ యని 
మనీషు లందురు.” అని జీవాత్మయు వర్ణింపబడినది, అందువలన (గుహాం 
ప్రవిష్టా) “హృదయాకాశమున టప్రవిష్ణులు' అను వాక్యము ద్వారమున 
బుద్ధియు జీపుడు నను పదార్థములు ముందు వర్షింపబడియున్న పక్షమున 
ననంతరనాక్యములందు జీవాత్మ పరమాత్మ లెట్లు విశేషించి నిరూపింప 
దిడును ? ఇంతేకాక (ప్రకరణాంతరమున, 


Scanned by CamScanner 


“ఉ తిషత జాగ్రత (ప్రాప్య .వరా న్నిటోధత, పరస్య ధారా నిక్షిశ్రా 
అణాలు టై 
దురత్యయా, దుర్గం పథ సత్‌ కవయో నదంతి 55. ౩ ౧౪. 
a \ అజో 


“లెమ్ము; జాగ్రతపడుము; (శేస్తులనుజేరి తెలిసికొనును, కస్పలు _ 
విద్వాంసులు ఖడ్గధారవలే నది నిళతనుు, దుర్గంఘ్యము, దుర్గమసథము 
నని చెప్పుదురు.” 


“అశబ్ద మస్పర్శ మరూప మన్యయం 

తథారసం నిత్య మగంధవచ్చ యత్‌ 

అనా ద్యనంతం మహతః పరం (భువమ్‌ 

నిచాయ్య తం మృత్యుముఖా త్ప9ముచ్య తే” కఠ, 3-౧౫ 

“శబ్బస్పర్శరూపరస గంధములు లేక యవ్యయమై, నిత్యమై, యనా 
ద్యనంతమునై , మహత్తుకంబ పరమై, (ధువమై యుండు సరమాత్మను 
సాక్షాత్కారము చేసికొని, మృత్యుముఖమునుండి. తప్పుకొనును' అని చేసిన 
విషయోపసంహారము ((ప్రకరీణ పూర్తి కూడ హృదయ ఫ్రవిస్తులు 
జీవాత్మ పరమాత్మలని యంగీకరించిననాదే సంగత మగును, 


మరియు నీ యుపపంహారమున సాంసారికదుఃఖములనుండి మోత 
మపేక్షీంచువారికి తెలిసికొనదగినది" పరమాత్మయే యనియు, నా సర 
మాత్మను దెలిసికొనవలసినవాడు జీవాత్ము డనియు స్పష్టముగా వర్ణింప 
బడినది. ఉప్యక్రమము (ప్రారంభము, ఉపసంహారము (సమా సి) అను 
సీ రెంటికిని నేకవాక్యత యుండవలయు ననుట వాక్యవిదులకు న్యాయ్యము, 
ప్రారంభమున నొకటి నుడివి యంతమున మరియొకటి నాలపించి ముగిం 
ఎచుట యుక్తియుక్తము కాదుగదా । కాబట్టి యుస[క్రమోపసంహారముల 
నవలోకించినమీదట సీ (పకరణమునందు టా గుహా(ప్రవిషులు 
జీవాత్మ సరమాత్మలే కాని, యన్యులు కారని 'నిర్ణీతమగుచున్నది. (౧౨) 


Scanned by CamScanner 


సీ పరుమడు 


లొ గనదిడు 


అటు 
కళ 
లా 


ఆత్మ” యని వర్ణింపబడినది, అక (క 
జీవాత్మయా ? లేక పరమాత్మయా ? ఆని సందే 


పహరణము | 


(ప్రశ్న. ళా, 
ఆ(ఘాణించువాడు, 


మననము చేయువాడు, తెలిసికొనుదాడు, చేయువాడు, 


“చూచువాడు, 
రుచిచూచువాడు, 


స్పృశించువాడు, వినువాడు, 


Scanned by CamScanner 


దల వేడాంతదర్శనము 


విజానాత్మయు నగు నితడు పురుషుడు” అని (ప్రళ్నోపనిషత్తునందు పురుష 
జో 
శబముచే జీవాత్మయే పేర్కొనబడినది. 
టు 
“సహస శీర్షా పురుషః' బు. ౮-౪-౧౭-౧. 
“దివ్య్యో హ్యమూ ర్లః పురుషః ముం, ౨-౧-౨. 


ఈ వాక్యచులందుగల పురుషపదము పరమాత్మవాచక మై యున్నది, 
అందువలన. ఛాందో గ్యమున వర్తింపబడిన నక్ష్యంతఃపురుషుడు జీవా 
త్మయా ? లేక పరమాత్మయా? యని సందేహము గలుగుట యు క్రమే, 
ఇట పురుషశబ్దము జీవాత్మవాచకమే యనుట పూర్వపక్షము. కాదు, 
పరమాత్మవాచక మే యనుట సిద్ధాంతము. 


జీవాత్మ (ప్రసిద్ధమగుటచేత పురుషపదము జీవవాచక మనుట యు క్ర 
మగును. మటీయు నుపనిషద్‌ వాక్యమునందు (పురుషో అక్షిణి దృశ్యశే) 
దర్శనార్థకమగు “దృశ్యతే” అను (క్రియాపదము (ప్రయోగింపబడుటవలనను 
జీవాత్మను (గహించుటయే సమంజస మగును, దర్శనమన నిం(ద్రియముచే 
(గహింపబడుట యగును, పరమాత్మ యిం(దియ(గాహ్యము కాదు, కావున 
నిట జీపాత్మయే (గహింపనగునన = సమాధానము ; 


అక్ష్యంతరపురుషుడు పరమాత్మయే యగును, కాని, జీవాత్మ కాదు. 
ఉపనిషద్వాక్యమునందు ' వర్ణింపబడిన యమృతత్వము, నభయత్వము నను 
ధర్మములు పరమాత్మయందే వర్తించును, జీవాత్మలో నాధర్మము లుండ 
నేరవు, అనంతర = ఉపనిషద్వాక్యములందును, 

“ఏతం సంయద్వామ ఇత్యాచక్షతే, 

ఏతం 'హీ సర్వాణి వామా న్యభిసంయంతి” ఛాం, ౪-౧౫-౨ 

“ఏష ఉ ఏవ వామనీః, 

ఏష హి సర్వాణి వామాని నయతి” 


ఛాం, ౪-౧౫-౩ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము.ద్వి, సా, | ౧౨౯ 


ష ఉ ఏవ భామనీః, 

ఏష హీ సర్వేషు లోకేషు భాతి” ఛాం. ౪-౧౫-౪ 
“ఇతనినే సంయద్వామ మందురు, కర్మఫలము లన్నియు సుదయిం 

చుట కితడే కారణము.” 


“ఇతడే వామని, కర్మఫలముల నన్నింటిని ఆ యా జీవులకు 
చేర్చును. 

“ఇతడే భామని - (ప్రకాళశించువాడు. ఇతడే సర్వలో కములందును 
(బకొాళించును.” 

అని సంయద్వామత్వము వామనీత్వము, భానునీత్వము 
మున్నగు ధర్మములు పురుషునం దున్నట్లు వర్ణింపబడినవి. అమృతము 
నభయత్వము జీవాత్మయం దేదో యొకవిధమున వ"ర్తించునని యంగీక 
రించుట కవకా?* మున్నను, సంయద్వామత్వాదులు మాత్రము జీవాత్మయం 
దెట్లును సంభవింపనేరవు. అయ్యవి పరమాత్ముని ధర్మములే. సంయద్వా 
మత్వ మన సర్వకర్మఫలము లుదయించుటకు హేతువని (వ్రాసియుంటిమి, 
కర్మఫలోదయమునకు హేతుపు పరమాత్మ యగును, కాని జీవాత్మ కాదు. 
ఇటే వామనీత్వ మన (ప్రాణు లొనర్చు కర్మలకు తగినఫలములు వాని 
కందజేయుట. ఇయ్యదియును పరమాత్ముని కార్యమే కాని, జీవాత్మునిది 
కాదు. మటీయును భామనీత్వ మన స్వయముగ భాసించుటయేకాగ 
యితరములను భాసింపజేయుట యని యర్థము, ఈ ధర్మమును పరమాత్ముని 
యందే వర్తించును, ముండకో పనిషత్తునందు నిస్తే చెప్పబడిసది, 

“శత మేవ భాంత మనుభాతి సర్వం తస్య భాసా సగ్వ మిదం 'విభోతి” 


ముం, ౨-౨-౧౦ 


“(ప్రకాశించు నా పరమాత్మ ననుసరించి సర్వమును _బకాశింగును, 
అతని (ప్రకాళముచేతనే యీ నర్వము (వ్రకాశించుచున్నది.! 


Scanned by CamScanner 


ఫేదాంతదర్శనము 


కాబట్టి యిట పురుష శబ్దముచే పరమాత్మ (గ్రహింపబడుటమే 
యు _క్రమగును. లేకున్న సంయద్వామత్వాది ధర్మముల వర్ణన మసంగత 
మగును, 

ప్రసిద్ధమగుటచే పురుషపదము జీవవాచకమని పూర్వపక్షమున జెప్పిన 
హేతువు సరియైనది కాదు. సర్వభూతాంతరాత్మయె, జగజ్జన్మాదులకు 
కారణమైన పరమాత్మకంట జీవాత్మ కెక్కుడు (ప్రసిద్ది యెక్కడిది ? 
కావున (ప్రసిద్ధిచేతను పరమాత్మయే (గ్రాహ్యామనుట యుక్తము. 

దర్శన శబ్బప్రయోగము జీవాత్మ (గ్రాహక మనుటయు యుక్తము 
కొదు. పరమాత్మ యిం[ద్రియ (గా హ్య ము కానిమాట వాస్తవమే, కాని, 
యీ స్థలమున దర్శనమన (ప్రత్యేకముగ నొక యిం(ద్రియముచే (గ్రహింప 
బడుట కాదు. సామాన్యజ్ఞానమే దర్శన పదముస కర్ణమని (గ్రహింపవలెను, 
పరమాత్మ జ్ఞానగమ్యము - జ్ఞానవిషయము - అనుటలో నెట్టి దోషమును 
బేధు. అందువలననే, 

“యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః” ముం, ౧--౧--౯ 

“భూతకారణ మైన (బ్రహ్మమును ధీరులు చూచుచున్నారు. (పరి 
సళ్యంతి దర్శించుచున్నాి రని వర్ణింపబడినది, కాబట్టి అత్యంత ఃపురుష 
సదము సరమాత్మ బోధకమే కాని జీవాత్మబోధక మెన్నడును కాదు, (౧౩) 

ఇందులకు మరియొక హేతువు; 


స్థానాది వ్యపదేశా చ్చ ౧-౨-౧౪ 


స్థానాది జా కాక నాకు స్థానము, దాని ఫలము 
మున్న గువాని యుపదేశమువలనను పురుషపద మీ “(ప్రకరణమున ధ్రిహ్మాో 
వాచకమే యని సూ(త్రాధిప్రాయము, 


గార్హ్హప పత్యాద్యగ్నులు ('ప్రత్యేకముగ సుపదేశముకొ అకు (ప్రవ ర్తి? 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయ ము... ద్వీ, పా, ప్రల 


చుచు ప్రాణరూస మగు సర్వబహ్మా నుసదేశింస మొదలిడి యా సర బహ్మ 
కాదిత్యుడు, చంద్రుడు, విద్యుత్తు ననునవి మూడుస్తానములుగా చెప్పి 
యున్నవి. అనంతరమున “నే (ట్రహ్మ పదార్థము తనుయంతః స్థానమున 
నుండుటచే సూర్యాదులు చం(ద్రాద్యుసగ్రహములు ధాసించుచున్న వో, ఎవని 
(ప్రకాశముచే సూర్యాదులును తామును (గార సత్యాగ్నులు) భాసించు 
చున్నవో యా (బహ్మమే నీచే నుపాసింపబదదగినది” అని యుపాసన 
మును, డాని ఫలమును నుసదేశించుచున్న వి, 

“య ఏష ఆదిత్యే పురుషో దృశ్యతే సోఒహ మస్కి' ధాం. ౪-౧౧-౧ 
“సయ ఏత మేవం విద్వా నుపా స్తే అపహతే పాపకృత్యాం, లోకీ భవతి, 
సర్వ మాయు రేతి, జ్యోగ్‌, జీవతి నా స్యావరపురుషాః క్షీయంతే.” 

ఛాం. ౪-౧౧-౨ 

“ఈ యాదిత్యునందు దృశ్యమాన మగు పురుషుడను నేనే.” 

“ఏ విద్వాంసు డితని నిట్లు తెలిసికొని యుపాసించునో వాడు పాప 
కర్మను నశింపజేసికొనును. (బహ్మలోకాధికారి యగును. పూర్ణాయువును 
బొందును, (జ్యోక్‌) వ్యాధిగ్రస్తుడుకాక (ప్రసిద్దుడయి జీవించును, అట్టి 
యుపాసకుని (అవరపురుషాః) శష్యప్రకిమ్యలును, పత్రపొ(త్రాదులును 
క్షయమును బొందరు.” అను నిట్టి యుపదేశము పర్యబహ్మ పరమాత్మకు 
జెందినదికాక జీవాత్మకు జెందిన దెట్లు కాగలదు? అణురూపు డగు జీవుడు 
ఒకే సమయమున చంద్ర సూర్య విద్యు త్తులలో నె ట్లుండగలడు ? చంద్ర 
సూర్యాదుల నెట్లు (ప్రకాశింపజేయగలడు ? ఇంతేకాక జీవాత్మ నుపాసించు 
వారికీ. పైన వర్ణించిన. ఫలము కూడ లభింపనేరదు. ఉపనిషత్తు స్వయ 
ముగ (బ్రహ్మోపాసనకు ఫల మిట్లు వర్ది ంచుచున్న ది: 

“యథా. పుష్కురపలాళ ఆపో న 3ష్య నే 

"ఏవ మేవంవిది పానం కర్మ న క్లిష్యతే ఛౌ౦ ౪౧౪౬౩ 


Scanned by CamScanner 


౧౭౩౫౩ వేడాంతదర్శనము 


“కదులప[త్రములు జలము నంటనియట్లు పాప 
గంటదడు,” 

“నాస్య్మా (బ్రహ్మవిత్‌ కులే భవతి ముం, ౩-౨-౯, 
తులమునందు (బహ్మము నెరుగనిదాడు జనింపడు.” 

(దిహ్మాము జ్యాపక మగుటచే నొకే సమయమున నాదిత్యునందు, 
చం(డుసందు, విద్యుతునందును నుండుట విరుద్దమును కాదు. కాబటి 

— టి 

గార్హ పత్యాద్యగ్ను లీ యుపదేశదమునందు (బ్రిహ్మమునే యుపాస్యముగ 
నాదేశించుచున్నవి. అట్టి (బ్రహ్మమే సూర్యునందును, నక్షీయందునుగల 
యంతఃప్పరుషుడుగా నాచార్యు డుపదేశించుచున్నాడు, అక్యాదులం దుపాన్య 
ముగా జెప్పబడిన పురుషపడార్థము జీవాత్మ కాదు, జీవాత్మ నుపాసించి 
నర్వపాపముఇనుండి విముక్తుడగుట కాని జీవాత్మ యొకేసమయమున 
న4&సూర్యవిద్యుడా ద్యనేకస్థ్టలములం దుండుట కాని సంభవము కాదు. 

లు wa Ke ౨0 గా న స 
రౌబిట్టి (బహ్మమి యంతఃప్పరుషుడని (గ్రహించుట యెల్ల విధముల సము 
చిత మగును. (౧౪) 


సుఖ విశిష్టాభిధానాదేవ చ ౧-౨౨-౧౫ 


(సుఖము = ఆనందము, విశిష్టము = అభేదము) 

ఈ (పకరణమున (ప్రారంభమునందు జెప్పబడిన ఆనంద స్వరూప 
దుస (బ్రహ్మమే, యశీయందు జెప్పదిడుటవలనను నక్ష్యంతర పురు 
పుడు (బ్రహ్మమనుటయే యు క్ర మని సూ(శ్రాభిప్రాయము, 

వాక్యారంభమున గార్డు పత్యాద్యగ్ను లన్నియు నేకముగ నుపకోసలు 
నకు = 

“(ప్రాణో బ్రహ్మ, కం (బ్రహ్మ, ఖం (బ్రహ్మ, ఛాం, ౪-౧౦-౫ 


ప్రాణము (బ్రహ్మము, క (బ్రహ్మమ్ము ఇ. బ్రహ్మము.” అని యుసదేశింపగా 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ద్వి. పా, ౧౩౩ 


నుపకోసలుడు దాని యర్జమును దెలియగోరి. ( విజానా మ్యహం (ప్రాణో 
ద్రిహ్మ కం చ తు, ఖం స విజానామి. ఛాం, ౪-౧౦-౫.) “(ప్రాణము 
(బ్రహ్మ మని యెరుగుదును; కాని క్కఖలు (బహ్మమని యెరుగను” 
అని బదులుచెప్పుటయు జూడనగును, ఇట “కి శబ్దముచే విషయ 
సుఖముకాని, “ఖ' శబ్దముచే భూతాకాళముకాని చెప్పబడినట్లు (గ్రహించుట 
యుక్తము కోద్రు; (పాణ శబ్దిముచే (ప్రాణన(క్రియా హేతువగు (బ్రహ్మ మెట్లు 
గ్రహింపబడుచున్నదో యళచ్లే “కి శబ్దముచే సుఖ స్వరూపమగు 
(బహ్మము, “ఖ్ర' శబ్దముచే వ్యాపకమగు (బ్రహ్మము (గహింపబడుటయే 
యు క్రమగును, అందువలననే, (యద్‌ వావ కం తదేవ ఖంయ దేవ ఖం 
తదేవ కం.) “ఏది సుఖ స్వరూపమో యదియే వ్యాపకమగు నాకౌశము, 
ఏది వ్యాపకాకాశమో యదియే సుఖస్వరూపము' అని క, ఖళబ్దవాచ్యము 
లలో నభేదమును దెలిపి యుపదేశారంభమున (ప్రాణ, క, ఖ శబ్దములచే 
(బ్రహ్మ మే యుపదేశింపబడినది. ఇట్లు ప్రథమమున (బ్రహ్మము నుపదేశించి 
మధ్యలో నన్యఫబార్గము నుపదేశించుట యుక్తము కాదు. అంతమునగూడ 
నాచార్యుడు (బ్రహ్మమునే 'యుపదేశించుట యు క్త మగును, అందువలననే 
యాచార్యుడు : 

“లోకాన్‌ వావ కిల సౌమ్య ! తే ఒవోచన్‌ అహంతు తే తద్వ 
శ్ష్యామి యథా పుష్కర పలాశ ఆపో న శ్లిష్యన్హ ఏవ మేవం విది పాపం 
కర్మ న శిష్యతే” ఛాం. ౪-౧౪-౩. 

“ఓ సౌమ్య ! లోకములను నీకు వారు సెప్పిరి. కమల పత్రమున 
జల మంటని విధమున దేని నిట్లు తెలిసికొనినవానికి పాపమంటదో నీకది 
నేను చెప్పుదును" అని లోకములం దధికృతు డగు పురుషు నుపదేశించి 
తనచే నుపదేశింపబడు నక్ష్యుంతఃపురుషు నుపొసించినందున పాప మంట 
దని చెప్పి, గార్డ పత్యా ద్యగ్నులచే నుపదేశింపబడిన పురుషుడును, తనచే 
నుషదేశింసబడిన పురుషుడు నొక్క-డే, వేరు కౌొదు అని (ప్రదర్శించి 


Scanned by CamScanner 


౧3౪ వేదాంతదర్శనము 


యున్నాడు. గార్హ్హపత్యా ద్యగ్ను లాదిత్యునం దున్న పురుషుని ధ్యానించుటశ్చే 
నే ఫలము గలుగు నని యుపదేశించియున్నవో యా ఫలమే యాచార్య 
డక్యంతరపురుషధ్యానమువలన కలుగు నని చెప్పుచున్నాడు. కావున నక్ష 
యందు నాదిత్యునందును ధ్యానింపబడు పురుషు డొక్క_డే యనుట స్పష్టము, 
కొబిట్టి (పకరణాదియం దే సుఖస్వరూప మగు (బహ్మ ముపదేశింపబడినద్గో 
యదియే మధ్యమునను, నంతమునందు నుపదేశింపబడి నట్లు సంభావింప 
దగును, అందువలన నత్ష్యంతఃపురుషుడు (బ్రహ్మమే యని భావము, (౧౫) 


(శుతోపనిషత్క గత్యభిధానా చ్చ గంగకు 

(శ్రవణము=అనుష్టానము, ఉపనిషత్‌ =(బ్రహ్మవిద్య, (శుతోపని 
షత్క-ః = (బ్రహ్మవిద్య ననుష్టించినవాడు). 

(శుతోప....ధానాత్‌ _చ = (బహ్మవిద్య ననుష్టించినవాని కేగతి 
గలుగునో యక్ష్యంతఃపురుషు నుపాసించినవానికి నదియే గలుగునని చెప్పి 
నందునను, అక్ష్యంతఃపురుషుడు పర (బ్రహ్మ పరమాత్మయే యని 
సూ (త్రార్థము. 

(బ్రహ్మవిద్యానుష్టాన పరున శే ఫలము (దేవయానగతి) లభించునో, 
యాఫలమే యక్యుంతః పురుషు నుపాసించినవానికిని లభించు నని చెప్పి 
నందున నక్ష్యంతఃపురుషపదముచే (బహ్మ మే గ్రహింప నగు నని 
భావము, (౧౬) 

ఇట్లు సిద్ధాంత పక్షమును నిరూపించి పూర్వపక్షమును నిరాకరింప 
“బూని మహర్షి యిపుడు సూత్రమును రచించుచున్నాడు: 


అనవస్థితే రసంభవా చ్చ నేతరః ౧-౨-౧౭ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము... ద్వి. పా, ౧౩౫ 


అసంభవాత్‌ _|_చ = అమృతత్వాది గుణములు సంభవము కానందునల 
నను, ఇతరః = జీవాత్మ, న = అత్యంతఃపురుషుడు కాడు, 


జీవాత్మకు జాగరితము, స్వప్నము, సుమ ప్తియు నని మూడసస్థలు 
గలవు, సుషు ప్పియందు బీవాత్మ హృదయమున నుండును, స్వప్నావస్థ 
యందు హృదయమునుండి మూర్ద్నకు ఫోవు కంఠస్థ నాడియం దుండును. 
జాగరితావస్థయందు మూర్జ్నయం దుండును, భూమధ్య స్థానమునకు 
మూర్జ్న యని పేరు. అటనుండు జీవాత్మయే యతీయం దున్నట్లు చెప్ప 
బడును, 

సుషు ప్రియందు హృదయాకాశమున నుండు (బహ్మమునం దుం 
డియ జీవాత్మ హృదయమున నున్నట్లు చెప్పబడును. ఈ విధముగ 
జీవు డాయా యవస్థలం దాయా స్థలములందుండును. మూర్జ్నలో నున్న 
పుడు హృదయమున నుండడు, అళ్లు హృదయమున నున్నపుడు మూర్జ్ను 
యందు కాని, కంఠగతనాడియందు కాని యుండడు. 

అందువలన జీవాత్మ యెల్ల పుడు నొకేస్థలమున నుండ డని తెలియు 
చున్నది, ఇంతేకాక, జీవాశ్మయం దమృతత్వాదిగుణములు నుండవు, 
పరమాత్మయం దీ గుణము లుండుటయేకాక, యా పరమాత్మ యొల్లపుడు 
నెల్ల స్థానములం దవస్థిత మై యుండును, అందువలన నీ [ప్రకరణమున గల 
నత్ష్యంతః సురుషపదము "సరమాత్మటోధక మే యగును. నాని జీవాత్మ 


బోధకము కాదు. (౧౭) 


సంచమాధికరణము 


పూర్వాధికరణమున వర్ణించిన (శుతికి సమానార్థక మైన మరియొక 


(థుత్యర్థమును వరి ంచుటకు మహర్షి అధికరణాంతరము నారంధథించు 
(a) 


చున్నాడు క 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


అంతర్యా మ్యధిదై వాదిషు 
తద్గర్మ వ్యపదేశాత్‌ ౧-౨-౧౮ 
థి 


తద్ధర్మ వ్యసదేశాత్‌ = (బ్రహ్మ ధర్మములను జెస్సుటవలన, అధి 
దై వాదిష = పృథివ్యాదులందు, అంతర్యామీ = అంతర్యామిగా వర్ణింపబిడి 
నదియు .(బహ్మామే, 

“ఆగ్ని ద్లేవతా, వాతో దేవతా” యజ. ౧౪-౨౦. 


“అగ్ని, వాయువు, పృథివి మున్నగునవి దేవత* లని వేదమున 
న్పష్టముగ వర్షింపబడియున్నది, ఈ సూ(త్రమునందలి యధిడై వ ళబ్బముచే 
సృథివ్యాప స్టేజోవాయురాకాళములు, సూర్యచం(దులు మున్నగు పదా 
ర్హములు (గ్రాహ్యములు, వానియందు దివ్యగుణము లున్నవి. బృహదారణ్య 
కమున (బవ్మామీ యధిదై వములం దంతర్యామిగా వర్ణింపబడినది, అందు 
వలన నంతర్యామి పదము (బబహ్మటోధక మనియే తెలియనగు నని 
సూ(శ్రాలిపాయము. 

'య ఇమం చలోకం పరం చ లోకం సర్వాణిచ భూతా 
న్యేంతరో యమయతి.' బృ..3-౭-౧. “ఎవ డీ లోకమును, పరలోకమును, 
సర్వభూతములను లోన నున్నవాడై నియమించుచున్నాడో” యని బృహ 
దారణ్యకమున (బారంభించి, యిట్లు వర్ణింపబడినది: 

“యః పృథివ్యాం తిష్టన్‌ పృథివ్యా అంతరో, యం పృథివీ న 
వేద, యస్య పృథివీ శరీరం, యః పృథివీ మంతరో యమయ శ్యేష త 
ఆంతర్యా మ్యమృతః' బృ. ౩-౭-౧. ‘ఎవడు పృధివియం దుండియు, 
పృథివికం'ట భిన్నుడో, యెవనిని పృథివి యెరుగదో, యెవనికి పృథివి 
శరీరమో, యెవడు పృథివిని అంత$స్టితుడై నియమించుచున్నాడో వాడు 
సీ కాత్య, అంతర్యామి, అమృతుడు,” 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ ద్వి. పా. ౧౩౩౭ 


ఇట నంతర్యామి శబ్దముచే జెప్పబడిన పదార్థ మెయ్యది ? (ప్రకృ 
తియా'? జీవాత్మయా ? లేక పరమాత్మయా ? యని సందేహము, యమ 
యితృత్వ ధర్మము (నియామకధర్మము) (పకృతియందు, జీవాత్మయందు, 
పరమాత్మయందును నుండు నవకాళమున్నది. (ప్రకృతి తన కార్యజాత 
మైన (ప్రాపంచికషదార్థములందు కారణరూపమున నుండి యంతర్యామి 
యన నొప్పును. జీవాత్మయు శరీరాంతర్యామియై దేహేం[దియాదులను 
నియమించుచున్నది. పరమాత్మ జగదంత ర్యామియై జగత్తును నియమించు 
చున్నది. కాబట్టి యమయితృత్వధర్మము మూడింటియందును నుండుటచే 
సందేహము గలుగుట సహజము. ఇట (ప్రకృతిజీవాత్మలు అంతర్యామి 
శబ్దగ్రాహ్యము లనుట పూర్వపక్షము. కాదు పరమాత్మయే (గ్రాహ్య మనుట 
సిద్ధాంతము, 

ప్రకృతి భావ పదార్హయిలలు - కార్యజాతమునకు - కారణము, 
లోకములోని పదార్థములన్నియి (పకృతినుండి యేర్చడి (కియాకలా 
పముల కనువగుచున్నవి. అందువలన (ప్రకృతియే పృథివ్యా ద్యధిదై వము 
లందు కారణరూసమున నుండి యంతర్యామియె, వానిని యమయించు 
చున్నది. కాబట్టి ప్రకృతియే అంతర్యామి పదవాచ్య మగుచున్నది. అట్లు 
కాకున్న జీవాత్మ యని యెనను జెప్పనగును, 

జీవాత్మ యోగము నథ్యసించ్చి (బ్రహ్మదర్శనసంప త్తి గలదై 
యఖిలై శ్వర్యములను సంపాదించును. అందువలన విశ్వనియంతృత్వము 
జీవాత్మకును గలుగును. కావుననే యోగళాస్త్రమున, 


“సత్వ పురుషాన్యతా థ్యాతి మా(త్రస్య 

సర్వ భా వాధిష్టాతృత్వం సర్వ జ్ఞాతృత్వం చి యోగ ౩-౪౯, 

“ప్రకృతి పురుష వివేక జ్రానముగల యోగికి సర్వపదార్థముల 
యధిష్టాతృత్వము, సర్వ జ్ఞాతృత్వమును గలుగు' నని వర్ణింపబడినది, 


Scanned by CamScanner 


దజేతో వేదాంతదర్శనము 


కాబట్టి యంతర్యావి? శబ్దముచే జీవాత్మయు (గ్రహింప'నగునని (పా ప్తింపగా _ 
సది కాదు, పరమాత్మయే (గ్రాహ్య మని సిద్ధాంతము. అది యెట్లన ; 
అంతర్యామి శబ్దము పర(బహ్మా పరమాత్మ కే (గాహకము కాని 
(ప్రకృతికి గాని, జీవాత్మకు గాని (గ్రాహకము కాదు. కారణ మేమన ; 
(తద్దర్మ వ్యపదేశాత్స్‌ ఈ ప్రకరణమునందు (బహ్మధర్మములే చెప్పబడినవి, 
సృథివ్యాదులను నియమించు శక్తి యమయితృత్వ మనబడును.! 
ఆ ధర్మము (బహ్మమునండే కలదు, జీవాత్మయందుకౌని, (ప్రకృతియందు 
కాని యట్టి ధర్మము లేదు. (ప్రకృతి తననుండి యేర్చడు మహదాది, కార్య 
జాతమునందు కారణరూపమున నుండిన నుండవచ్చును, కాని జీవాత్మలం 
దది యుండదు - అంతర్యామి కానేరదు. నియంతృత్వముకూడ ' (ప్రకృతి 


యందు సంగతము కానేరదు. కారణ మైనంతమా(త్రమున నది నియంత 
యన నొప్పదు. 


“యో విజ్ఞానే తిష్టన్‌ విజ్ఞానా దంతరో 
యం విజ్ఞానం న వేద యస్య విజ్ఞానం శరీరం 
యో విజ్ఞాన మంతరో యమయతి.” బృ, ౩-౭-౨౨. 


“విజ్ఞానమునందుండి, విజ్ఞానముకం'బె భిన్నమై యున్నది, విజ్ఞా 
నము దాని నెరుగదు. విజ్ఞానము దానికి శరీరము, అట్టి విజ్ఞానము నంత 
రమున నుండి యమయించుచున్నది” అను నీ యుసనిషద్వాక్యమునందు 
విజ్ఞానాత్మయైన జీవాత్మకూడ నియమింపబడుచున్నట్లు చెప్పబడినది. ఈ 
ధర్మము (బహ్మమునందే కలదు. కాని, (ప్రకృతియందు లేదు. 


జీవాత్మయందును నికే పృథివ్యాదులందును నియమించు ధర్మము 
లేదు. జీవాత్మ అణుస్వరూపము గలదగుటచే పృథివ్యాదులందంతట నొకే 
క్షణమున నుండ జాలదు. అయ్యది యోగాభ్యాసాదులవలన నె నై శ్వర్యాదులను 
సంపాదించినను, » జగన్నియంతృత్వధర్మము జీవాత్మకు చెందినది కౌదు, 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ ద్వి, పా, ౧8౯ 
యోగె శ్వర్యమునకు (బస క్తి జగద్వ్యాపారమునం దెంతమాత్రము 
నుండదు. పరమాత్మకే యట్టి యెళ్వర్య మున్నది. అతడే సర్వభూతాంత 
రాత్మ. సమస్త జగదంత ర్యమయితృత్వ మతనియందే యున్నది. కాబట్టి 

(a) 
సరమాత్మయే యంతర్యామి శబ్దముచే నిట (గ్రాహ్య మని స్పష్టమగు 
చున్నది. (౧౮) 

ఇట్లు సిద్ధాంతము నుపపొదించి మహర్షి పూర్యపక్షమును నిరాక 
రించుచున్నాడు: 
నచ స్మా ర్‌ మతద్దర్మాభిలాపాత్‌ ౧-౨-౨౧౯ 
ఎలి ధి 
అతద్ధర్మాభిలాపాత్‌ =(ప్రకృ తిధర్మములు చెప్పనందున, స్మా ర్హం= 
(స్మృతులందు వర్ణింపబడిన) (పకృతి, న చ=అంతర్యామి కాదు. 
అంతర్యామి (ప్రకరణమునందు (ప్రకృతి ధర్మములు వర్తింపబడి 
యున్న పక్షమున నాధర్మములద్వారమున ధర్మియెన ప్రకృతియే యిట 
నంతర్యామి యని చెప్పనొప్పెదిది. కాని, యిట నట్టి ధర్మము లేవియు 
వర్షింపబడక పోగా యమయితృత్వము మున్నగు [బహ్మధర్మము లిట 
(గ్రహింపబడుట చేత నంతర్యామిపదము (బహ్మజోధక మే యగుననీ సూత్ర 
తాత్పర్యము. (౧౯) 
(ప్రకృతి యంతర్యామి కాకున్నను జీవాత్మ యేల యంతర్యామి కాదన: 


శారీర శ్వోభయే=పిహొభేదే నైన మదీయతశతే ౧-౨-౨౦ 


(అంతర్యామ్యధిదై వాదిషు, న అను నీ రెండుపదములు నిందు 
పూర్వసూ[త్రములనుండి (గ్రహింపనగును.) . 

శారీరశ్చ=శరీరమున. భో క్రగానుండు జీవాత్మయు, న=అధిదై వ 
తములందు వినబడు నంతర్యామి కాదు, హి=కారణ మేమన, ఉభయే౭_పిడా 


Scanned by CamScanner 


౧౪౦ వేదాంతచర్శనము 


“కాణ్వము, మాధ్యందినము' నను రెండు శాఖలలోను, భేదన = జీవాత్మ 
కంటె భిన్నముగా, ఏనమ్‌ =అంతర్యామిని, అధీయ తే=చదువుచున్నాడు, 

“యః సృథివ్యాం తిష్టన్‌ సృథివ్యా అ నరః బృ. 3-౭-౧, 
“ఎవడు పృథివియందుండి పృథివికం క భిన్నుడో” అని కాణ్వులు,మాధ్యం 
దినులును చదుపుదురు. అళ్లే, 

“యో విజ్హానే తిషన్‌ విజ్తానా దంతరః' 'విజ్ఞానాత్మయగు జీవాత్మ 

ణో (9) 2 లో 
యంచుండియు నతనికంబ నెవడు భిన్నుడో, అని కాణ్వులును, 

'య ఆత్మని తిష్టన్‌ ఆత్మనో2ఒ న్తరః' బృ, ౩-౭-౩౦ “ఆత్మ 
'యందుండియు నెప డాత్మకంట భిన్చుడో” యని షూధ్యందినులును 
చదువుదురు. 

జీవాత్మయే యంతర్యామి యగునెడల న్సీ వాక్యములందు నంతర్యా 
మిని జీవాత్మునికంట భిన్నుడుగా నేల చదువుదురు? జీవాత్మ తనకంటె 
దానే భిన్నుడు కాదుకదా ! మాథ్యందినుల పాఠములోని విజ్ఞానపదముకూడ 
విజ్ఞానాత్మకమగు జీవాత్మయే యగును. ఇంతేకాక శై త్తీరీయమునందును, 

“విజ్ణానం యజం తనుతే' తె, ౨-౫. అని విజ్రానశబ్లముచే 

డో జో రా లః ఆ 
జీవాత్మ చెప్పబడుట సుస్పష్టము. కాబట్టి యీ (ప్రకరణమున జదుపబడు 
నంతర్యామి పదము పరబహ్మపరమాత్మనే తెలుపును; కాని, (ప్రకృతిని 
గాని, జీవాత్మనుగాని తెలుపదనుట నిశ్చితము,. 

ఈ సూ(త్రమునందు పూర్వసూ(త్రమునుండి అతద్ధర్మాభిలాపాత్‌ 
అను హేతువు ననువ ర్హింప - నన్వయింప - వీలున్నను సూ(త్రకొరుడు 
ప్రత్యేకముగా నీ సూత్రమున మరియొక “భేడేన ఏన మధీయతే' అను 
హేతువును జెప్పుటచేత జీవాత్మ పరమాత్మలకు గల భేదము పారమార్డి 


కమే యగును; కాని యౌపాధికము కాని, వ్యావహారికము కాని, కాదని 
దృఢపడుచున్నది. (౨౦) . 


Scanned by CamScanner 


ప్రథమార్యాయము.ద్వీ. సా, ౧౪౧ 


షష్టాధికరణము 
అధివై వాదులలోని యంతర్యామిసదము (బహ్మావాచల్‌సు యని 
నిర్ణయ మైనది. (ప్రస్తుత మా (బ్రహ్మామున గల నద్భృళ్యుత్వాది గుణములను 


చోరింస మరియొక యధికొరోణము నారంఛించుచున్నాడు: 


అద్భశ్యత్వాదిగుణకో ధర్మో కః ౧-౨-౨౧ 


ధర్మో క్లే = (బహ్మాధర్మములు చెప్పబడినందున, అద్భశ్యత్వాతి 
గుణకిః=(బహ్మా మద్భశ్యత్వాడిగుణములు కొలది, 
ముండకోపనిషత్తునందు 
“అథ పరా యయా తవత్షర మధిగమ్యరే" 
'య త్తద్యడ్రేశ్య మగ్రాహ్య మగో(త్ర మప 
మచతుః(శ్రో(త్రం త చపాణిపాదం నిత్యం 
విభుం స్వాగతం సునూష్మిం తదవ్యయం 
యద్భ్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః' ముం. ౧-౫-౬. 
'దేనిద్వారమున నా యత్షీరి బ్రహ్మము తెరియబడునో యది సరవిద్య,' 
“ఆ పఠబహ్మము, అ(దేశ్యం = శ్రా నేంద్రియములకు గోచరము 
కానిది, అగ్రాహ్యం=క ర్మేంద్రియములకు పట్టువడనిది, అగో(త్రం = కార 
ణములేనిది, అవర్లం = (గ్రాహ్మాణత్వాది వర్ణధర్మములకు సంబంధించనిది, 
అచతుఃక్రో(త్రం=కన్నులు చెవులు లేనిది, ఆపాణిపాదం=చేతులు రాళ్ళు 
లేనిది, నిత్యం=శా శ్వత మైనది, విభుం=వ్యాపక మైనది, సర్వగతం=అంతట 
నుండునది, సుసూత్మ్మం=మికి-లి సూత్మీ మైనది, అవ్యయం=వృద్ది షయ 
ములు లేనిది, భూతయోనిం=జగత్మా-రణము, 'అట్టదానిని ధీరులు చూచు 
చున్నారు? అని యున్నది. ఇట సీ యద్భ శ్యత్వాది గుణములుగల పదా 
ర్థము ప్రకృళియా? లేక జీవాత్మయా? లేక పరమాత్మయా? యని సందే 


Scanned by CamScanner 


౧౪౫౨ వేదాంత దర్శనము 


హము, (ప్రకృతియు, జీవాత్మయు ననుట పూర్వపక్షము; కాదు పరమా 
త్యయే యనుట సిద్ధాంతము, 

అదృశ్యత్వాది గుణములుగల యక్షిరపదార్డి మీట భూతయోని. 
భూతములకు కారణముగ జెప్పబడినది. అట్టది (ప్రకృతియే కాగలదు, 
భూతములు సృథివ్యాదులు, అవి (పకృతి వికొరములు, వానికి [ప్రకృతి 
యుపాదానకాధరణము. ఇట్లు భూ త(ప్రకృతులకు కార్యకారణభావము 
జగ(త్రసిద్దము. ఇంతేకాక సృథివ్యాది పంచభూతములు. (ప్రకృతియు 
రెండును జడములు. కావున వానిలో సారూప్యమును గలదు. ప్రకృతి 
సూక్ష్మ మగుటవలన నయ్యది యిందియ(గ్రాహ్యమును గాదు. అందువలన 
నదేశ్యత్వాదిగుణములు గల యతక్షరపదార్థ్హము (ప్రకృతియ యనదగును, 
అస్పుడే యీ (ప్రకరణమున వర్ణింపబడిన దృష్టాంతములును సార్దకములు 
కాగలవు. ఆ దృష్టాంతము లేవి యని (ప్రక్నింతురేని : 

'యథోర్లనాధీః సృజతే గృపహ్హుతే చ 

యథా సృథివ్యా మోషథయః సంభవంతి, 

యథా సతః పురుషాత్‌ కేశలోమాని, 

తథా ఒక్షరాత్‌ సంభవ తీహ విశ్వమ్‌.” ముం, ౧-౧-౬. 

“ఊర్షనాభి (సాలీడు) యెట్లు సృష్టించి సంహరించునో, సృథిని 
యం దోషథు లెట్లు జనించుచున్నవో, జీవించియున్న పురుషునినుండి 
కేశములు, రోమములు నెట్లు కలుగుచున్న వో య ప్లే యక్షరమునుండి 
విశ్వ ముదయించుచున్న ది.” 


__ ఊర్ణనాధి శరీరమునుండి తంతువు లేర్పడి మరల దానియం దిమీడి 
పోవును, భూమినుండి యోషథు లేర్పడి మరల డానియందే లీనము 
అగును, ఇ'ప్తే మానవశరీరమునుండి కేశములు-రోమములు నుత్పన్నము 
లగును, ము వ్విధములగు సీ దృష్టాంతములను వర్ణించి యశ్లే యక్షరము 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము. ద్వీ. పా. గి౪కి 


నుండి విశ్వ మర్పడుచున్నదని యుపనిషద్వాక్యము వర్తించుచున్న ది. 
అందువలన నక్షరళబ్దము (ప్రకృతిని టోధించుచున్న దనుట సుస్పష్టము, 
దృష్టాంతములందు జడపడార్థములయిన శరీరము, పృథివియు (గ్రహింప 
బడినందున వాని సారూస్యమువలన జడ మగు (ప్రకృతిని (గ్రహించుటయే 
యుక్త మని భావము. కాని, 

“యః సర్వజ్ఞః సర్వవితి* ముం, ౧-౧-౯. “ఎవడు సర్వజ్ఞుడు, 
సర్వవిదుడు నగునో” యని వాక్య శేషమున వర్తి ౦చిన సర్వజ్ఞ 
త్వము జడ మగు (ప్రకృతియందు వర్షింపనేరదు. కావున నక్షరశద్దము 
(ప్రకృతివాచకము కాదందురేని, జీవాత్మవాచక మని యైనను జెప్పనగును, 
జీవాత్మయు నక్షరమే. నాశము లేనిదే. అయ్యడి తా జేయు ధర్మాధర్మముల 
మూలమున భూతయోని - భూతోత్ప్తికి మూలము - అనదగును. - సర్వజ్ఞ 
త్వము చేతనధర్మము కావున జీవాత్మయం దది సంగత మగును. కాబట్టి 
జీవాత్మయే యక్షరపదవాచ్య మని (ప్రాప్తంపగా సమాధానము : 

పరమాత్మయే యీ (ప్రకరణమున నదృశ్యత్వాది గుణములు గలిగి 
భూతయోనియై యత్షరశబ్దముచే జెప్పబడుచున్నదని యెంచవలయును, 
ప్రకృతి కాని జీవాత్మ కాని, యెన్నటికిని నక్షరపదవాచ్యము కానేరవు. ఈ 
(పకరణమున వర్ణింపబడిన ధర్మములన్నియు పరమాత్మయందే నర్తిం 
చును. అద్భ శ్యత్వాదిగుణములు గలిగి, భూతయోని యగు నక్షరమును 
దెలుస (బ్రారంభించి, చివరకు 


“యః సర్వజ్ఞః సర్వవిద్‌ యస్య జ్ఞానమయం తపః, 


తస్మా దేతద్‌ (బ్రహ్మ నామరూప మన్నం చ జాయతే.” 
ముం, ౧-౧-౯ా 


అని. చెప్పిన సర్వజ్ఞత్వాది ధర్మములు పరమాత్మయందే సంగతము 
లగును, (ప్రకృతి చేతనము కానందునను, జీవాత్మ యల్పజ్ఞ మగుటవలనను 


Scanned by CamScanner 


గళ ౪ వేదాంత దర్శనము 


వానియందు సర్వజ్ఞ త్వాదిధర్మములు సంగతము లెన్నడును గావు. అద్భళ 
ర్వాది గుణములు గలిగి భూతయోని యగు నక్షరము వేరనియు, సర్వజ్ఞ 
ర్యాదిగుణములు గల పరమాత్మ వేరనియు నిట నెంచరాదు. ముందుగ 
నదృశ్యత్వాదిగుణములుగల యే యక్షరపదార్థము వర్హింసబడినదో, చివరకు 
వాక్యశేషమునందును నదియే సర్వజ్ఞ మనియు, దానివలననే యీనావ్స 
రూపాత్మక మగు (ప్రపంచ ముత్సన్న మైనదనియు వర్షింపదిడీనది, అందు 
వలన నక్షరము, సర్వజ్ఞము రెండును నొకటి కాదనరాదు, 
పుటీయును “భూతయోని” యను నీ పదములోని' “యోని” పదము 
నిమి త్రకారణమునే తెలుపును; కాని, యుపాదానమును చెలుపదు. చేతనము 
సృథివ్యాది భూతముల కుపాదానకారణము కాజాలదు. జీవాత్మ చేతనమెనను 
నయ్యది  ధర్మాధర్మముల ద్వారమున భూతములకు నిమి త్రకారణము 
కాగలదని కర్పించుటయు హేతుబద్ధము కాదు. జీవాత్మ యల్పజ్ఞ మగుట 
వలన నందు సర్వజ్ఞత్వ మసంభవము. (ప్రకృతి భూతముల కుపాదానకారణ 
మగుటచే నయ్యదియు నిట (గ్రహింప ననువుకాదు. కాబట్టి యదృశ్యత్వాది 
. గుణములు గరిగి, భూతయోని యగు నక్షరపదార్థము పరమాత్మయే 
యగును. కాని, యన్యము కాదు. 
_ ఊర్డనాథి శరీరము మున్నగు జడపదార్థముల నుదాహరించినందున 
దార్‌ ష్టాంతమునందును జడమునే (గ్రహించుట యుక్తము, కాబట్టి యక్షర 
శబ్దము (ప్రకృతివాచకమే యగుననుటయు దగదు. ఉపాదానము, ఉపాదే 
యము నను రెండింటియందును సారూప్య ముండవచ్చును. కాని నిమి త్త 
నై మి త్తికములందు సారూప్య ముండనవసరము లేదు. 'ఊర్లనాభి దృష్టాం 
తమునందు పరమాత్మ భూతయోని - భూతనిమి త్తకారణము = భూతౌధి 
ష్టానము - అని -విశదము సేయబడినది. అట ఊర్షనాభిదేహము దృష్టాంత 
'ముగా జెప్పదిడినదమటయు సరిగాదు. ఊర్హనా థియే దృష్టాంతమున 
(గ్రహింపబడినది, అనగా: ఊర్ణనాథియందలి చేతనవస్తువు - అధిష్టానము - 


Scanned by CamScanner 


'ప్రథుమాధ్యాయము--ద్వీ, పొ, (౪౫ 


అని భావము. ఊర్జనొభియందలి చేతనమగు నాత్మ శరీరము నధిష్టించి 


తన గూటిని వలవలె నల్లుటకు దగిన తంతుపులను సృజించును; మరల 
తనలో నిముడ్చుకొనును. ఇట్లు తంతువులను నిర్మించుటలోను, వానీస్‌ 
మరల 'నుపసంహరించుటలోను, స్వయముగ దా నెట్టి వికొరమును 
టొందదు. అ పరమాత్మయు (ప్రకృతి యనెడి శరీరమును నధిష్టించి 
యీ జగత్తును సృజించును; లయము చేయును. కొని, తన స్వరోపమునం 
దెట్టి వికొరమును జొందదు. ఈ విధముగ దృష్టాంత (ఊర్లనోధి) దార్‌ 
ష్టాంత (పరమాత్మ) ములలో సామ్య మున్నది. తంతుపులను నిర్మించు 
టలో నూర్చ్ణనాభి నిమి త్తకారణము, దాని శరీర ముపాదానకారణము. ఇళ్లే 
జగత్తున కుపాదానకారణము (ప్రకృతి. నిమి త్రకారణము పరమాత్మ. ఇట్లు 
పరమాత్ముని భూతయోనిత్వమును వివరించుట క్ర యూర్షనా థిద్భష్ఞాంతము 
(గహింపబడినది, భూతయోని యగు నీ పరమాత్మునివలన జగత్తు కలుగు 
విధము దెలుపుటకు పృథివీదృష్టాంతము చెప్పబడినది. పృథివి యాధారము 
కాగా (వ్రీహి యవాద్యోషథులు తమ దీజములనుండి మొలక లెత్తు విధమున, 
సరమాత్ము నాధారమున (బకృతినుండి జగత్తు జనించునని యీ దృష్టాం 
తము తెలుపును, (పవీహ్యోాది భిన్నభిన్న సస్యములు తమతమ వీజముల 
నుండి యుత్సన్నములగుచు తమ కౌధారము (నిమి త్తకొారణము) గా 
నుండు పృథివినుండి యుత్సన్నము లగుచున్నవి. అల్లి పృథివ్యాదిభూత 
ములుకూడ తమ కుపాదానకొరణమైన (ప్రకృతినుండి జనించుచున్నను 
విశ్వమునకరతటికి నధిష్టానము - ఆధారము - నగు సరమాత్మ నిమి త్తముగా 
నేర్పడుచున్న వనుట యసంగతము' కాదు. ఇంకను భూతయోనియు, 
నక్షరము నగు పరమాత్మకు జగదుత్స త్తి నొనర్చుటలో నెట్టి యాయాసము 
కలుగదని విశదము చేయుటకుగాను, పురుషదృష్టాంతముకూడ (గ్రహింప 
దిడినది. జీవాత్మ (పురుషున్స కు శరీరముతో సంబంధ మున్నంతవరకు 
నా శరీరమునందు శకేశన్గులు, నఖములు వానియంతట నవి పుట్టి పెరుగు 


Scanned by CamScanner 


తు వేదాంతదర్శనము 


చుండును, అందులకై పురుషుడు ఎట్టి (ప్రయత్నమును ప్రత్యేక్రి 
చేయడు. అశ్షు పరమాత్ముని యునికితో సంబంధ మున్న ంతమా శ్రన్హ్య 
జాతమంతయు (బకృతియందు లీనమగును. ఇందులకై పరమాత్మ చ్చే 
వలసిన దిసుమంతయు నుండదు. ఇట్లు (ప్రయాస మొకింతయు లేకయే 
భూతయోనియు, 'నక్షరము నగు పరమాత్మవలన విళ్య మేర్పడుచున్న క 
అ'్లే విలయము నందుచున్నది. ఈ విషయమును దెలుప్పటశ్తే తూ 
దృష్టాంత ముపనిషత్తునందు (గహింపబడినది. కౌబట్టి దృష్టాంత సామ్యన్న 
చేతను, నక్షరపదము- పరమాత్మ టోధక మేకాని, యన్యటోధకము కాదను 
స్పష్టము, 

మరియు (ప్రకరణారంభమున _ 

“బహ్మాహ దేవానాం (ప్రథమః నంబభూవ 

విశ్వస్య కర్తా భువనస్య గోప్తా, 

స (బహ్మవిద్యాం సర్వవిద్యా ప్రతిష్టా 

మథర్వాయ జ్యేష్టప్పుత్రాయ (పాహి ముం. ౧-౧-౧. 

“అథర్వణే యాం (ప్రవదేత (బ్రహ్మా 

అథర్వా తాం (పోవా చాంగిరే (దిహ్మవిద్యాం 

స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ 

భారద్వాజో ఇజ్లీర'సే పరావరామ్‌” ముం. ౧-౧-౨, 


“బహ్మా = పరమేశ్వరుడు, విద్వాంసులకు (ప్రథముడు - అ(గ్రణీ - 
మొద పదేశకుడు, స 
నె టి pgs, సర్గారంభమున నాది బుషులకు విద్యాదానము 
ప్రజా ట కతడు పూర్వమే యుందెను, అతడు విశ్వక ర్త, భువనరతకుడు, 
చనన పరమఫలరూపమగు (బహ్మవిద్య నతడు జ్యేషప్వుతురైన 
థర్వునకు జెప్పెను, ఆ యథర్వుడు భరద్వాజగో(త్రజుడె న “సత్యవాసా 
యె 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_డ్వీ. పా. ౧౪ క 


నకు దానిని జెప్పెను. ఆ భారద్వాజు డంగీరసున కుపదేశించెను' ఆని 


ఇటు (పకరణ।|పారంభమున జెప్పబడిన సర్వవిద్యాాప్రతిష్టమగు 
(సర్వవిద్యలు న (బిహ్మమునందు పర్యవసితము లగుచున్నవో యట్టి 
అముగాగల £బహ్మ విద్య ((బహ్మవిషయిక విద్య) పర్‌ 
మించి మరియొండెమియును కాదు. సర్వవిద్యలకు (ప్రతిష్ట 

మాత్మయే యనుట యుపపన్న మగును. (బ్రహ్మవిద్య పరమాత్మవిద్య 


జ్యా 
ఓ 


'కస్మిన్‌ను భగవో । విజ్ఞారే సర్వ మిదం 'విజ్ఞాతం భవతి ?' 
ముం, ౧-౧. 
“భగవన్‌ | ఏది తెలిసిన నిదియంతయును దెలియును ?' అను నిట్టి 
జిజ్ఞాసాత్కక (పశ్నపూర్వకముగ పరాపరవిద్యలు బోధించి, యందునను 
అక్షరమును డెలుపునది పరవిద్య యని చెపుటయ సంగత మగును, 
ప్రకరణారంభమున నెయ్యడి [ప్రారంభింపబడినదో యదియే తరువాత 
వివరించుట యుక్తము, ఇట (బ్రహ్మవిద్య యారంభింపబడినది; కావున 
నయ్యదియే తరువాతను వివరింపబడినది, విద్యావిభాగ మొనర్చి పరమా 
త్మను దెలుపునది పరవిద్య యని తెలుపబడినదని భావము. పరవిద్యామూల 
మున సర్వాధిస్టానమగు పరమాత్మను దెలిసినవానికి సర్వమును దెలియును, 
ఆ(శ్రయము నెరిగినవానికి నా(శ్రిత మెట్లు తెలియకుండును ? కావున నీ (ప్రక 
రణమున నక్షరపదము పరమాత్మవాచక మగుటలో సంశయ మేమియును 
లేదని భావము, (౨౧) 


ఇట్లు సిద్ధాంతసక్షమును వివరించి, పూర్వపక్షమును మహర్షి నిరాక 
(ag) 
రించుచున్నాడు oa 


Scanned by CamScanner 


౧౪ీలా వేదాంతదర్శనము 


విశేషణ భేదవ్యపదేశాభ్యాం చ నెతకొ గదు 


విశేషణ....చ = విశేషణమువలనను, వేరుగా చెప్పుటవలనన్సు, 
ఇతరౌ=(ప్రకృతి జీవాత్మలు రెండును, న=అద్భ శ్యత్వాడిగుణములు కలవి 
కావు. 


“త దేతతీ సత్యం యథా సుదీపాత్‌ పావకాత్‌ 
--విస్ఫులింగాః సహ్మ్యకశః ప్రభవ నే సరూపాః 
తథా 2క్షరాత్‌ వివిధాః సోమ్య ! భావాః 
(పజాయ న్నే తత్ర చై వాపి య నన్ని.” ముం. ౨-౧౧ 
“పజ్వలించు నగ్నినుండి యా యగ్నికి పమానరూపముగల యగ్ని 
గణములు వేలకొలది. యుదృవించునట్లు, అక్షరమగు (ప్రకృతినుండి 
వివిధములయిన భావములు (కార్యవ స్తువులు అ సృథివ్యాదులు పుట్టు 
చున వి, ఇయ్యది సత్యము అని (పక్సతినుండి సృష కలుగు విధము 
జ we దేహ ను, అతు ఇ పరమాత్మ 
యిట్లు వర్ణింపబడినది క 


దివోో హ్యమూ ర్తః పురుషః స బాప ఫభ్యంతరో హ్యాజః 
అ(ప్రాణో హ్యమనాః కుభో హ్యక్షరాతీ పరతః పరః. 


ముం, ౨-౧౨ 


“పరమాత్ముడు దివ్యుడు, స్వయం(ప్రకాళరూపుడు, అమూర్తుడు, 
బా హ్యాభ్యంతరుడు - సృష్టికి లోపల వెలుపల నుండువాడు, అజుడు = 
జన్మరహితుడు, (ప్రాణరహితుడు, మనస్సులేనివాడు, శుభుడు = క్లేశకర్మ 
విపాకాశయము లంటనివాడు, అక్షరముకంటె - సూత్మమగుదానికంచి 
'సూక్ముడు,. (అక్షర మన నిట (ప్రకృతి, దానికంటె సూక్ష్మము జీవాత్మ: 
ఆ జీవాత్మకం చెను సూక్షుడు పరమాత్మ యని తెలియవలెను.) 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము-ద్వి. పా, ౧౪౯ 


ఇందు దిప్యుడు నమూర్తుడు మున్నగు విశేషణములు పరమాత్ము 
నకు జెందినవి, అంతేకాక యా పరమాత్ముడు ((అక్షరాత్‌ పరతః పరః) 
(ప్రకృతికంటె, సూక్ష్మమైన జీవాత్మునికం'బను సూడ్మడని స్పష్టముగా 
వర్షింపబడియున్నది. 

జీవాత్మయే యద్భృశ్యత్వాదిగుణములు గలిగి, భూతయోనియగు 
నక్షరమగుచో నుపనిషత్తు ఇట్టి విశేషణముల నేల చెప్పును ? దివ్యత్వాది 
గుణములు కలిగి యక్షరపదవాచ్యమగు పదార్థము జీవాత్మకొదని తెలుపు 
టకే ధివ్యత్వాదివిశేషణము లిందు చెప్పబడినవి. ఆపే ప్రకృతియు సదృళ్య 
త్వాదిగుణములు కలది కాదని బోధించుటకే (అత్షరాత్‌ పరతః పరః) 
యకీరముకంటె పరమైనదానికంటె పరమని పరమాత్మను భిన్నముగా 
నిట నుసనిషద్వాక్యము స్పష్టము చేసినది, ఈ వాక్యమునందలి యక్షర్త 
కబ్బము (ప్రకృతివాచక మే; కాని యా (ప్రకృతి తనకంటె దాను సూక్ష్మము + 
పరము - కానేరదుగదా | కాబట్టి యీ భేదవ్యపదేశము పరమాత్ముని 
(గ్రహించినపుడే సంగతము కాగలదు, పరమాత్మ సర్వాంతర్యామియై 
(ప్రకృతియందును నుండుటచే నయ్యది సూక్ష్ముతరము, సూక్ష్మతమము 
కొనొప్పును. అందువలన నదృశ్యత్వాదిగుణములు గలిగి, భూతయోని యగు 
నక్షరము సరమాత్మయేకాని జీవ్యపకృతులు కొనేరవని సుస్పష్టము. (౨౨) 

ఉపర్యు క్రసిద్ధాంతమును బలపరచుటకు మరియొక హేతువును 
(ప్రదర్శించుచున్నాడు క 

రూపోపన్యానా చ్చ ౧-౨-౨౩ 

చ=మరియు, రూపోపన్యాసాత్‌ = పరమాత్ముని రూపకథనమువణ 
నను, జీనప్రకృతులు అక్షీరపదవాచ్యములు కానేరవని సూ శ్రార్థము, 

'ఏతస్మా జ్ఞాయతే (ప్రాణో మనః సర్వేంద్రియాణి చ 

ఖం వాయు శల రాసః పృథివీ విశ్వస్య ధాధిణీ' ముం, ౨-౧౩ 


Scanned by CamScanner 


౧౫౦ వేదాంతదర్శనము 


“ఈ (ప్రకృతినుండి ప్రాణము, మనస్సు, ఇం(దియములు, ఆకొళము, 
వాయవు అగ్ని, జలము, విళ్వధారిణి సృథివియు నుత్పన్నము అగు 
చున్నవి” 'యని [ప్రకృతినుండ్రి (పాణాదులసృష్టి వర్తింసబడి, యసంతర 
మున పరమాత్మునిరూప మిట్లు వర్దింపబడియున్న ది ; 

“అగ్నిర్‌ మూర్జా చతుషీ. చం(ద్రసూర్యౌ 

దిశః (శోయతే వాగ్‌ వివృతాళ్చ వేదాః 

వాయుః (ప్రాణో హృదయం విశ్వ మస్య 

పద్‌ భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా” ముం, ౨-౧౪, 

' "అగ్ని మూర్చ, చం[దసూర్యులు నేత్రములు, దిక్కులు చెవులు, 
వివృత వేదములు వాక్కు, వాయువు ప్రాణము, విశ్వమంతీయు హృద 
యము, పృథివి పాదములు. అట్టివాడు సర్వభూతముల కంతరాత్మి” యని 
వర్టి ంపబడిస యీ రూపము (లతణము) జీవ్యసకృతులకు జెల్లనేరదు. 
(ప్రకృతి స్వవికారజాత మగు భూతముల కంతరాత్మయెన నగును. కాని, 
సర్వభూతముల కంతరాత్మ కానేరదు: మరియు నది జీవులకంటె సూక్ష్మ 
మును కాదు. అందువలన (పకృతి జీవుల కంతరాత్మ కాజాలదు. ఇ'్లే 
జీవుడును నణురూపుడగుటచే నొకయెడనున్న, మరియొకయెడ నదేసమయ 
మున నుండజడాలడు, కాబట్టి యతడును సర్వభూతాంతరాత్మ కాజాలడు. 
కాగా, పరమాత్మయే సర్వభూతముల కంతరాత్మ యని తేలుచున్నది. 
అయ్యది (భూతముల కేకాక) సర్వభూతములకును _ సృథివ్యాది జడపదార్డ 
ములకు, చేతనము లగు జీవులకు నంతరాత్మయై యున్నది. ఇంతకు 
పూర్వపు సూత్రములలో (యో విజ్ఞానే తిష్టన్‌) పరమాత్మ, జీవాత్యల 
లోను నుండునని యుపనిషద్వాక్య మూలమున వివరింపబడినది, వేదము 
లందును పరమాత్ముని సర్వాంత ర్యామిత్వ .మిట్లు వర్షింపదబడియున్నది $ 

“విశ్వత శ్చకు రుత విశ్వతో ముఖః 
సళ్వతో బాహు రుత. విశ్వత స్సాత్‌' బు, ౮౭8౩-౧౬-8౪ 


ఆం నాష్టా 


Scanned by CamScanner 


(ప్రథమా ధ్యాయము-ద్వి.పా, ౧౫౧ 


బం అణ SC. ir మా Hid ఆమన 
“సహ్యసార్జా పురుషః సహనాక్షః సహససపాత్‌' బు, ౮౪-౧౭-౧, 

'పరముపురుషు దగు పరమాత్ముని నేత్రములు, ముఖమ్ము దొహు 
వులు విశ్వమునంతటను గలవు, అత డింతటను వ్యాపించియున్నా డని 
భావము,” 

కాబట్ట “పర్మబహ్మ సరమాత్మయే యదృళ్యత్వాదిగుణములు గలిగి, 
భూతయోనియె యక్షరపదముచే జెప్పబడుచున్న ది, జీవప్రకృణు లజివి 
రా ల 

’ అధి రన * అ 

కావు” అని సర్వవిధముల సిద్దమగుచున్నది. (౨౩) 


స పమాధికరణము 
అణాల 
పరమాత్ముడు సర్వభూతాధిపతియని నిరూపించుటకు మహర్షి యధీి 
కరణాంతరము నారంభించుచున్నాడు: 


వెశ్వానరః సాధారణళబ్దవి శేషాఠ్‌ ౧౨.౨..౨౪ 

సాధారణ శబ్దవిశేషాత్‌ = ఆత్మ శబ్దవి శేషమువలన, వై శ్యానరః= 

ఛాందోగ్యమునందు పఠించిన వై శ్వానరుడు, సరబ్రహ్మ సరమాత్మ 
యనియే తెలియనగును, 

ఛాందోగ్యోపనిషత్తునందలి పంచమ (ప్రపాఠకములో నొక (ప్రసంగ 
మిట్లు చూడనగును : ప్రాచీనకాల (ప్రభృతి మహాశో(త్రియు లైదుగు 
రొకచో జేరి మీమాంసింప (బారంభించిరి. 

'కో న ఆత్మా? కిం (బ్రహ్మేతి? ఛాం, ౫-౧౧-౧. “ఆత్మ యన 
నేమి? (బహ్మ మేమి ?' అని మీమాంసింపదొడగి యొకనిశ్చయము చేయ 
జాలక, వై శ్వానరాత్మ నెరిగినవాడు ఉద్దాలక మహర్షి యని యెంచి 
వారతనిని సమీపించిరి. ఉద్దాలకమహర్షియు వై శ్వానరాత్మను దెలింపగోరి 
తనకడ కరుదెంచిన, ప్రాచీనళాల (స్రభృతులతో ని ట్లనెను; 


Scanned by CamScanner 


౧nA-D వేదాంతదర్శనము 


“అశ్వపతి రై భగవంతోజ. యం కై కేయః 
సం(ప్రతీమ' మాత్మానం వై శ్వానర దుర్యేతి, 
తం హంతా భ్యాగచ్చామ.' ఛార, ౫-౧౧-౪, 


'మహాశయులారా 1 కేకియదేశాధిపతి యగు నళ్వపతి (ప్రస్తుత మీ 
వై శ్వానరాత్మను బాగుగనెరిగినవాడు, అతనికడకు మనమందరము వెళ్లద' 
మని స్పష్టముగాచెప్పి, వారిని వెంటనిడుకొని యశ్వపతినిజేరి వై శ్వాన 
రాత్మ నెటిగింపుమని యతనిని 1పార్టించెను. అంతట సా యశ్వపతి వారితో 
నిట్లనెను: “వై శ్వానరునకు ద్యులోకము మూర్ల, సూర్యుడు చకువు, 
వాయువు (ప్రాణము, ఆకాశము దేహము, భూమి పాదము' నని ద్యులో 
కము మున్నగునవి యవయవములుగా చెప్పి, యొకొ్కొక్క యవయవ 
మును వై శ్వానరబుద్దితో నుపాసించువారికి (క్రమముగ మూర్జాసతనము, 
చతువిహీనత, (ప్రాణోత్క_9మణము, దేహశీర్ణత, బ స్తిభేదము, పాదశై థి 
ల్యము కలుగునని నిందించియున్నాడు. అనంతర మా వై శ్వానరునిగూర్చి 
యి ట్లుపదేశించెను: 


'య స్వేత మేవం (ప్రాదేశమాత్ర మభివిమాన 
మాత్మానం వై శ్వానర ముపాస్తే స సర్వేషు లోకేమ, 
సర్వేషు భూతేషు, సర్వే ష్వాత్మ స్వన్న మ త్తి. 
“తస్య హ వా ఏత స్యాత్మనో వై శ్వానరస్య 
మూర్జెవ సుతేజా శృతు ర్విశ్వరూపః 
ప్రాణః పృథగ్‌ వర్మాథ్మా సందేహో బహులః, 
వస్తి రేవ రయిః, పృథివ్యేవ పాదౌ, ఉర ఏవ వేదిః, 
లోమాని బిర్హిః, హృదయం గార్ల పత్యః, 

లౌ 
మనో 2ఒన్యాహార్య పచనః, ఆస్య మాహవవీయఃి 


ఛాం, ౫-౧౮-౧౫. 


Scanned by CamScanner 


అలో ‘ Pe ట్‌ 
సలు (౮ నూ వ్‌ cth) H/T టల 8 వలీ లొ (aN 
./ 


క Rts) నో గ్య CU ww ” ఇ BW హో అకు. క 1 ప టీ 
గక సే గగ సరాత] గ్‌, wD Bis wri ne) POUT [29545 
Hm (lt 4 ౪ 

Ye జీ PP. of Sa) Ww థీ ar” AC అ ‘ వ 4 
నా): (టట) గగ "13 గాడే? SP (టం ఉట స్‌ 1 ౫ Se eh స; 

ణ్‌ 
ఖీ అల్లో క్‌ . a rr ళా 0 తే ‘ “” 
40:5) WO; Cin దర్భలు: Gd గాగ పటోంగి; మద 
క్శీ r) ఖీ b ed. 


oo టీ 1 శి se? అలో టీ అనో ఆ 
సృస్వాటోర్యుము; స rns,’ 
. లీ fr) 


v ais అలీ .“” ఈ ఓ తా గ . లో అల అగ 
గ యుపనిషద్యా గ్యమంన aT) ఓ (సట పదద/గ ౪) ణారరాగ్నె 
° ళా . ఆ 
A అ (7 > A ౫ ప PY ణ్‌ తటి 
యుపదశింవబగినదా? లేగ Hasan 05 26 బార్య లవతయా? భర్త 
- అల 9 ఖీ wat శశీ లలో 4 టి ఈ ఖో OA అలీ ఇ 
కీవొాతయా? లేగ SETURL OD భళటిహపాముు. అతా? 
J జ లీ కాలు 


( “7 


అ అ! కై క అక వ తో అ ఖా 
సరళ ద్ద సుయ 6౫90 ద) Glo (లగి ౧ఐటదిడుట జొచు 
(సాం (1 ఓల, న్‌ 


చుస్నందుస నిటు సండెటాము గలుగుట సఫొటము. ఇందు ణారరాగ్స్‌ 
(aa) 5 
(ప్రభృత్యర్థములు (గహింపదగు సనుట పూర్వపడము, కాదు, పరగూత్మయే 
(గహింపదగు ససనుట సిద్ధాంతము, 
“అయ మగ్నిర్‌ వై గ్వాసలో డమ సాయ మంత। 
సరు షే యే సేద సునృ ow సచ్యే యర మద్యతే. దృ. ౫-౯-౧, 
'సురునుడు తినుసటి యన్నమును పచనముబేయు అగ్ని సె క్యా 
య ఓ 6: ‘ga, ie 
నరము అని యిట చె ళ్యానరశ గము తాూఠరాగ్నని గ౧'ధించునున్నది, 
A= ణి (౮ శ పజ 
స ఎషో?2.గ్నిర్‌ ర! క్యాసరః' శతప. ౧౧). 
ts 0 
“౮ యగ్ని న్‌ భ్వాసరిము అని శతణబథమున నె శాగనరవదము 
(1 Von 
భూతాగ్నిని దెలుపుచుస్నది, 
'ఏళ్వ న్మా అగ్నిం భువనసాయ దేవా వై క్వాసరం 
చేతు మహ్నో మక్ళణ్వన్‌ బు, gv ౧౨. 
“దేవతలు సమ స్తభువననమునకు వె క్వానరాగ్నిని దినములకు 
అనాటి ళా 
కేతువుగా నొనర్చిరి' ఇట సూర్యదేవతార్థమున వై శ్వానరశబ్దము (ప్రయో 
చీంపబిగినది, 


Scanned by CamScanner 


౧౫౪ వేదాంతదర్శనము 


“వై శ్వానరః (ప్రవిళత్యథిర్‌ (బ్రాహ్మణో' గృహాన్‌ కఠ, ౧-౭, 
“వై శ్వానరుడు = (దాహ్మణాతిథి = గృహమునకు వచ్చియున్నాడు. 
ఇట వై శ్వానరపదము జీవాత్మ క్రై యుపయోగింపదిడినది. 
ఇట్లు ఉపర్యు _క్రవాక్యములలోని వై శ్వానరపదము జాఠరాగ్న్యాద్య 
గ్రములను దెల్పుచున్నది. కొబట్లి యీ (ప్రసిధారములలో నేదో యొక 
@ ౮ ద అథి 
యర్ధమే వై శ్వానరపదముచే (గ్రహింపబడుట యుక్త మని (ప్రొప్టంపగా : 
నా యర్థములిట (గాహ్యములుకావు, పరమాత్మయే గ్రాహ్యమని సిద్ధాంతము, 
ఉపనిషద్వాక్యమునందు కేవల వై శ్వానరళబ్దము (ప్రయోగింపబడీ 
యున్న పక్షమున దానికి నువర్యు కార్థములలో నేదో యొక యర్థము చెప్ప 
వచ్చును, కాని, వె శ్వానరశబ మిట యాత్మళబ్లముతో విశిషమె యున్నది, 
యు టు యు (cna 
(ఆత్మానం వై శ్వానర' ముపాస్తే. అందువలన పరమాత్మ యను నర్జమే 
యిట వైశ్వానర శబ్దముచే (గ్రహింపనగును. ఆటనట నుండు (ప్రయోగ 
ములంబట్లి ఆత్మశబము పరమాత్మవాచక మగుట సుప్రసిద్దమే, 
ఐ. ౧ ధి 
“ఆత్మానం ధీర మజరం యువానమ్‌' అథ, ౧౦-౪-౮-౪౪, 
"ఆత్మ ధీరము, అజరము, యొవనవంతమును.* 


“తస్మాద్‌ వా ఏతస్మా దాత్మన ఆకాశః సంభూతః* తై. ౨-౧. 

“అట్టి యాత్మవలన నాకాశము జనించినది.* 

అను నీ [పప్రయోగములం దాత్మశబ్దము సరమాత్మవాచక మని స్పష్ట 
ముగా దెలియుచున్నది. కావున నాత్మశబ్దముతో గూడిన వై శ్వానరళద్దము 
కూడ పరమాత్మబోధక మే కావలయును. జాఠరాగ్ని మున్నగు నర్జముల 
నది బోధింపదు. 

మరియు (ప్రారంభమున (కో న ఆత్మా, కిం (బ్రహ్మ) మన యాత్మ 
యేమి? (బ్రహ్మ మేమి? అని యాత్మశద్దానంతరమున  (బ్రహ్మశబ్దము 
(గహింపదిడినది, ఎందుల కట్టు (గ్రహింపబడినది? కేవల నూత్మళద్దము 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._ ది, పా MAR 


ప్రయోగించి యూరకున్నపక్షమున నా యాత్మ శబ్రముడే జీణాత్కగు 
(గహింపగలరని యెంచి యట్టి (భ్రమను దూర మొనర్చుటరు గాన 
“కిం (బిహ్మి అని (బ్రహ్మపద మిట (గహింపబడినది, కాప్పగ నీ (కకళణ 
మున పరమాత్మవిషయమే ప్రారంభింపబడిన దనుట యుక్తము. ఇ 
ట్లుపక్రమింపబడిన పరమాత్మను వ్యక్త మొనర్చుటకే తరువాత చె శ్వానర 
శబ్ద మాత్మశబ్దముతో జోడించి చెప్పబడిన దని చెప్పుట యెంతయు. నుప 
యుక్త మగును. అప్పుడే ఉపక్రమోపసంహారములలో నేక దాక్యతయు 
నేర్పడును. ఇంతేకాక్క వై శ్వానరళబ్దముచే జాఠరాగ్ని (ప్రభృత్యర్థములలో 
నే యర్థమును (గ్రహించినను, 
“తస్యహ తా ఏత స్యాత్మనో వై శ్వానరస్య 
మూర్చెవ సుతేజా శతు ర్విశ్వరూపః ఛాం. ౫-౧౮-౨, 
వి 


“అట్టి వై శ్వానరాత్మకు ద్యులోకము మూర్డి యను నీ కల్పన గుసం 
గతము కానేరదు. వై శ్వానరశబ్దముచే జీవాత్మ (గ్రహింపబడినపక్షమున 
జీవాత్మ యణువు కావున ద్యులోకము జీవాత్మకు మూర్గ యొట్లగును ? 
ఎన్నటికిని కాజాలదు, పరమాత్మ సర్వభూతాంతరాత్మయె సర్వాధారమగు 
టచే ద్యులోకము మూర్గయని కల్పించుటలో నెట్టివై రుధ్యము నుండదు. 
కౌబిట్టి వై శ్వానరపద మీ (ప్రకరణమున పరమాత్మ బోధక మే యనుట నిస్సం 
దిగ్ధ మని తెలియుచున్నది. (౨౪) 


స్మర్యమాన మనుమానం స్యాదితి ౧-౨-౨౫ 


న : కు. 


స్మర్యమాణం = స్మరింపజేయబడుచున్న పరమే ళ్వరునిరూపము 
p- అనుమానం స్యాత్‌ = లింగము కాగలదు, ఇతి,.= అందువలన, వై శ్వానర 
శబము పరమాత్మపాచక మే యని సూత్రార్థము, 


Scanned by CamScanner 


౧౫౬ వేదారితదర్శ నము 


'యన్య భూమిః (ప్రమా 2 స్పరిక్ష ముతోదరం 
'డివం య శ్చృశ్రే9 మూర్గానం తసై జే జ్యేష్టాయ (బహ్మణే నమ్క' 
అథ, ౧-౭8-౩౨, 
'యన్య సూర్య శృతి శృం్యద్రమాశ్చ పున ర్నవః 
> స్యా అం 3 క 
అగ్నిం య శ్చ్మక అఆస్యం తస్మై జ్యేష్ట య (బ్రహ్మణే నమః 
అథ. ౧౦-౩-౩౩, 
“ఎవనికి భూమి షాదవపీథమో, అంతరిక్ష ముదరమో, ద్యులోకము 
మూరమో, 
0 
“ఎవనికి సూర్యచంద్రులు నే(త్రములో, ఆగ్ని యాస్యమో యట్టి జ్యేష 
ఐ థి 
(బ్రహ్మకు నమస్కారము అని వేదమంత్రములలో * పరమాత్మరూపము 
వరి ౦పబడినది. ఇటే 
(37) ౧ 
“అగ్నిర్‌ మూర్జా చతుషీ చం(ద్రసూర్యౌ 
దిశః శోశే వాగ్‌ వివృతాశ్చ వేదాః 
వాయుః (ప్రాణో హృడయం విశ్వ మస్య 
పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూళాంతరాత్మా' ముం, ౨-౧-౪. 
ముండకమునందును వర్ణింపబడినది. వేదమునందును, ఉపనిషత్తు 
నందును వర్షింపదిడిన యీ పసరమాత్మునిరూపమే యిట భోందోగ్యము 
నందును స్మరింపదిడినది - జ ప్పికి తేబడినది, అందువలన నియ్యది పర 
మాత్మను జోధించుటకు లింగముగా వర్తించును, 
“తస్య హవా ఏత స్యాత్మనో వై శ్వానరస్య 
మూరెవ సులేజాః, చక ర్విశ్వరూప। 
ట్‌ 
ప్రాణః పృథగ్‌ వర్మ్మార్యా, సందేహో దిహంలః 
వస్తి రేవ రయిః,. పృథివ్యేవ పాదౌ, ఉర ఏన వేది? 


Scanned by CamScanner 


1 
; 


ప్రథమాధ్యాయను-ద్వీ. పా, ౧౫8 


లోమాని బరి 8, హృదయం గార పత్యః 

ఖ్‌ బా 

మనో ఒన్వాహార్యపచనః, ఆస్య మాహవవీయః' 

ఛాం. ౫-౧౮-౧--౨. 

'ఈ వై శ్వానరాత్య్మకు ద్యులోకము మూర్జ, సూర్యుడు చథువు, 
వాయువు ప్రాణము, బహులము - సర్వగతమగు నాకాశము దేహమధ్యము, 
జలము (రయి) మూత్రము, పృథివి పాదములు, వేది యురస్సు, 

న్‌ ఆరం అధ Fe రూ ఆ అధ 

ఆ స్తీర్ణ దర్భలు రోమములు, గార్హపత్యాగ్ని హృదయము, అన్వాహార్యాగ్ని 
ఘనస్సు, ఆహవనీయ మాస్యము.' ఇది వై శ్వానరరూసము, ఇయ్యది 
పూర్వము వేదమం'త్రములందు వర్ణింపబడిన సరమ(బ్రహ్మ పరమాత్మ 
రూపమును స్మరింపజేయుచు నిందలి వై శ్వానరపదము పరమాత్మ శే బోధక 
మని తెలుపుచున్నది. (౨౫) 


ఉపర్యు క విషయమునే శంకించి మహరి సమాధాన మిటు చెప్పు 
అలి a ౧ 
చున్నాడు: 


శబాదిభ్యో = నః (ప్రతిష్టానాచ్చ నేతిచెత్‌ 
© —2 © 
న, తథో దృష్ట్యుపదేశా దసంభవాత్‌ 
పురుష మపి వైన మధీయతే ౧-౨-౨౬ 


శద్షాదిభ్యః = (వై శ్వానర శబ ము మూరాద్యవయవకిథనము 
౧ రా ౧ ® 
మున్నగువానివలన, అంతః ప్రతిష్టానాత్‌ీ చ = శరీరములోనున్నందునను, 
న = వై శ్వానరశబ్దము పరమాత్మ(గ్రాహకముకాదు, ఇతిచేత్‌ = అని 
యందురేని, న = అట్లనరాదు. కారణమేమన : తథాదృష్ట్యుపదేశాత్‌ = 
వై శ్వానరశబము పరమాత్మారమునందును (ప్రసిద్ధమైనందువలన, అసంభ 
ర్‌ ౧ @ = 

వాత్‌ = ఆన్యజీవాత్యాద్యర్గములందు  మూర్భాద్యవయవదృష్టి యసంభవ 
పగుటవలనను, పురుష మపి చ= శరీరాంతఃస్టిత చ్వైతన్యముగ కూడ, 


Scanned by CamScanner 


:రిక్షరో ఉంటే ద్వారితద్యర్తు సమ, 


se ఇక టల అట గో 
క 


ఏనమ్‌ = వై శ్వానరుని,, ల్లథీయ. తే, డా = ఛద్గుపుద్లు పన్నా ర్లు ఇంధువధన చె వైశ్యా 


| 


నరశబ్దము పరమాత్మహాచకమే. | 4 Ct: స్‌ uf / Wy | గళ్ల నం. ఇ 


“ పప్టైళ్వ్‌నర్‌ +బ్దము జాఠరాగ్ని మున్నగు నర్గముల టోధించుటలో 
.ప్రసిద్ధమైయ్లున్నందున్య నయ్యది: పరభూత్మవోచకమన్సుటో ధయు.ళముకాద్దు, 
మరియు" [వై శ్వానరపదముచే:: 'వర్వమోత్మ'...(గ్రహారతుమే ని" పరమాత్మక 

దేహములేనందున మూర్తా ద్య వయవ్య వర్ణనము" సమంజసము"క్రాదు. ఇంతే 
ఎకాకంవాజ్బననేయులు (బై గ్య్వానర్వ(విద్యయ్లలదు ,వైశ్వానథుని;[(పృరుషే:౬ 
స్త్యః (ప్రతిష్టితంావేదోపవుక్తుషునలు దరతఃస్థితు.డ ని. చెస్పుదురు. శరమౌత్మ 
.పరమ- మహ్హక్క్‌వరిమాణదపే:కలద్దగుటనలన: -నయ్యది: ంపురుష్యోన్షఃస్థిత 
'మనుటయ్లు'నాప్పదు.న కాబట్టి: మైళ్వ నరకబ్ద! మిటగజాఠరాగ్నినో: లేక; జీవా 
త్మనో బోధించుననుట యు క్రమగును; కాన్ని వరమాత్మస్టు ఉషోధించుననుట 
శ యు _క్తముకాదనిి RCH ప్పింపగా_ - స్తమాధ్యానమ్లు ఫ్ర 


u TEU బటల ళీ Cenc hrs a 2 (పటట 
a 


"వె వై శ్వానరళద్దము జాఠరాగ్ని యను నర్జమున ప్రసిద్దమె పర్గభాక్మార్థ 
వ నటన కాదనరాదు. ఉపనిషద్‌ వాక్యమున వె వై శ్వానరశబ్ది మొక్క 
వెజ్‌ ప్రయోసేకటిడి (యాళ్ళ కట్టమ్తుచే నయ్యదై చిమ కానిపక్షమున 
జాఠరాగ్ని న్రష్వాట్లో ధ్రింధున్ర నుట ట్యూంక్షన్లుతున్ను జ్రకాన్సి ఆత్మ శబ్దముతో 
_గూడియున్నందున్ల నిట్ట వ్లైళ్యా న్నక శ్రద్దిము గఫర్హమ్రూత్య నే దోధించును, 


ఇ ఈలలు ల 1 


జారరాగ్నిని గటా అట్లు తౌలేపు నందుమేని విశేష ణపదము వ్యర్థము 
నూ కన కర కషూత్యణే మీల్‌ గ్రహ్యోము! * = geet 


వ కడ fy అ దళ న. Tatts తంట Ge tale రడ (దట 
 ఇకీన్షనిషదా ముల్తందు వరి 9సబడ్డీ! మూరాద ములు పర్‌ 
eee డా వక్ష్మముల్తందు. Uy hs DRE PF ఇద్యనయన్లము 


“హక్మేయుం దెట్లు .స్థర్ణిగతమ్లులుక్రాగల వ వ్రందుశేి.. = అదియును దోష్లముకా 


oa CIC కద్దు. 
టు వరం యవయవప చే క్ల న 
Gam: ow Tea hE men Ft కవథుని యుగునేవే ' 
sae ముత్రోరషక్‌ Ee Mp es ewe as గ. క్షా ను లు 
ల! 0 నీనళోలీ 
స = Rs గసభ్ళత్థిన్లు ANG 


కే ర are గ్‌ 
(టే ర కర కటి రః కంణారి క్‌ లీ Gus యిది 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యీయము._ద్వీ. పా. ౧౫౬ 


పృథివి మొదలు ద్యులోకమువరకుగల (ప్రదేశములలో నొక్కటొక్కంటి 
వై శ్వానరాత్మగా నెంచి, యుపాసించి మూర్జపతనాద్యనర్థముల నందకుండు 
టకై పరమాత్ముని సమ్య(గ్రమగు విరాట్‌ రూపమును చెలుప నెంచి కరు 
ణార్జగిహృదయు డగు నశ్వష్యి మూర్జాద్యవయవములను (దష్టవ్యత్వాభి 
(ప్రాయముతో వర్థించియున్నాడు. పర(బ్రిహ్మ పరమాత్మ నిరాకార మై సర్వ 
గతమగుటచే నందు మూర్జాద్యవయవములు వా_స్టవముగ నెన్నడు సంభ 
వములుకావు. అయినను నాత్మసంతోషార్టము పరమాత్మున కేదేని రూపము 
కల్పింస సమకట్టుదుమేని ద్యులోకాదు లతనికి మూర్జాద్యవయవములుగా 
కల్చింపనగును. మరి యొండేమియు కాదని భావము, భగవాన్‌ వైళశ్వా 
నరుడు సర్వాంతరాత్మయే. సర్వాధారుడగుటచే శరీరమునందు జీవాత్మ 
యుండునట్లు ద్యులోకాదులలో నెల్లయెడల నున్న బ్లంచవలయును. 


(తదంతరస్య సర్వస్య) “పరమాత్మ సర్వ(_ప్రపంచాంతర్వ ర్తి యని 
వేదము, (ఏకో వశీ సర్వభూతాంతరాత్మా) “'పరమాత్మయొక్క_ దే సర్వ 
భూతాంతరాత్మ* యని కఠోపనిషత్తును చెప్పుచున్నవి. కావున పరమాత్మ 
పురుషాంతః స్టిత మనుటలో రాగల దోష మొండును లేదు. శరీరాంత। 
స్టితులమయిన అస్మదాదులకు (జీవులకువలె (బ్రహ్మాండమునం దంతట 
నుండు పరమాత్మకు ద్యులోకాదుల నవయవములుగా వర్ణించుట విరుద్ధము 
కాదు, ' 

“వయా ఇదగ్నే! ఆగ్నుయ స్తే అన్యే తే విశ్వే అమృతా మాదయంతే, 
వైశ్వానర । నాభిరసి క్షీతీనాం స్టూణేవ జనాన్‌ ఉపమిద్‌ యయన' 


బు, ౧-౪-౨౫-౧. 

“అగ్నే=ప్రకాశస్వరూపుడవగు నో పరమాత్యన్‌। అన్యే అగ్నయః 
= ఇతరాగ్నులు, తేజానీకు, వయాఇత్‌ =అనయవములే, త్వే=విశ్వాత్మక 
మగు నీయందు, విశ్వే=ఎల్లరు, అమృతాః = ముక్తులై, మాదయ న్రేకా 


Scanned by CamScanner 


గయ వేదాంతదర్శనము 


ఆనందము ననుభవించుచున్నారు, వై శ్వావర! = విశ్వాధిపుడవగు వో 
ప్వామీ | క్షీతీనాం=పర్వపదార్దములకు, నాభి రసి = అంతరాత్మరూపమృున్ల 
మధ్యలోమందువు, జనాన్‌=సర్వ(ప్రాణులను, స్టూణేవ = గృహాంతర్భాగ 
ముననుండు _స్తంభమువలి, ఉసమిద్‌ యయన్ధ = ధారకుడవై ధరించు 
చున్నావు, 

అని యిట్లు వేదమం(త్రమునందు కల్పింపబడిన యవయవకల్పన 
వై క్వానర పరమాత్మయం దసంగతము కాదు, సర్వాంత ర్యామియె, సర్వా 
ధారు డగు పరమాత్ముని వర్ణించుట కిట్టి శైలి యటనట (గహింపబడుట 
చూడనగును. అంతమాత్రమున నవయవకల్పన సత్యముగానెంచి, భయ 
మంద నవనరము లేదు, 


వాజసనేయులు వై శ్వానరుని పురుషాంతర్వ రి యని చెప్పినట్లు 
పురుషుడనియు చెప్పుదురు. 
“స ఏపషో2గ్ని రై కశ్వానరో యత్‌ పురుషః 
న యో హేత మేవ మగ్నిం చై శ్వానరం, 
పృురుషవిధం పురుషే= న్హః ప్రతిష్టితం వేద.” శత, ౧౦-౬-౧-౧౧. 
కొబటి వె శ్వానర శబము సర్బబహ్మ పరమేశ్వర వాచక మే 
ఏ 6౬= ౧ 
యగును, కాని, జాఠరాగ్న్యాది వాచకము కాదు. (౨౬) 


అత ఏవ న దేవతా భూతం చ ౧-౨-౨౭ 


అతఏవ = పూర్వ(ప్రదర్శిత కారణములవలననే, డేవతాభూతం చ 
న=నూర్యదేవతయు కాదు, భూతాగ్నియును గాదు. 


_ఈ సూ(త్రమునందు భూతపద మగ్నికిని, దేవతాపదము సూర్యు 
నకును వాడబడినవి, సూర్యు డగ్నిమయుడు, ద్యులోకమున (ప్రకాశించును. 
ద్యోతనము (ప్రకాశము) వలనను, ద్యుస్థానమునం దుండుటవలనను 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయ ము. ద్వీ, పొ. ౧౬౧ 


సూర్యుడు దేవత యసబడుచున్నాడు. ఇక దేవతాళబ్దము గైరు కులు 
నిర్వచించిరి, 

“దేవో డానాద్‌వా డీపనాద్‌వౌ ద్యోతనాడ్‌భా, 

ద్యుస్ణానో భవలీతి వౌ నిరు, 8-౫. 

“దానము, దీపము, బ్‌ సవమ ద్యుస్త్టానము ననుగుణములద్వార 
మున దెనత యనబడుసు 

అగ్నికౌని, సూర్యుడుకౌొని యిట పై క్వానరపదవా ాచ్యములు కొను, 
భూతాగ్నికిగాని సూర్యునడుగాని ద్యులోకాదులు మూర్గాద్యవయవములుగా 
కల్పించుటయు సంగతము కాదు. మరియు సయ్యవీ సర్వాంత ర్యాములై 
సర్వాధారము అనుటకును దగసపు. అందువలన పురుషాంతఃస్టితములై 
పురుషపదవాచ్యములును గాపు. కొవున వై శ్వానరపదము పరమాత్మ వాచ 
కమే యగును, కాని సూర్యాదులకు వాచకము కొదు. (౨౭) 

వై శ్వానరపదము యౌొగికవృ త్తితో పరమాత్మయందే వర్షించు 
ననుటస మహర్షి మతాంతరమును (ప్రదర్శించుచున్నాడు: 


సాక్షొ ద ప్యవిరోధం జెమినిః ౧-౨-౨౮ 
జై మినిః=జై మినిమహర్షి, సాక్షాదపి=యౌగికప్ళ త్తితోను, అవి 
గోధం=వై శ్వానరళబ్దము సరమాత్మటోధక మనుటలో ఏిరోథము లేదని 
యంగీకరించుచున్నాడు. 
ఆత్మ ళబ్దవి?ష్ష వై శ్వానరోళబ్రము సరమాత్మవాచక మైనట్లు, శేవల 
వై శ్వానరపదము కూడ యొగికవృ త్తితో పరమాత్మనే తెలుపును. (నిశ్వే 
షాం = సమ స్పచేతనములకు, నేతా = కర్మఫలముల నందనేయువాడు; 
స్వామి + అధిష్టాత, కావున సరమాత్మ విశ్వానరు డనబడుచున్నాడు.) 
'నరే సంజ్ఞాయాం' అష్టా. ౬-8-౧౨౯ అను పాణిని సూత్రము 
ననుసరించి విశ్వళబ్దమునకు దీర ర మేరృడుచున్నది. నిశ్వానరుడే వైశ్వా 


Scanned by CamScanner 


చెరుకుణు చె క్వానరశదిము నిటు నిరంచించుచునాా రు 
కవల వశీ పా ద గా అ స్‌ 
న్ని 
చె శ్వానరః కస్మాత్‌? విశ్వాన్‌ నరాన్‌ నయతి, 
_—_— సాం 


విశ్వ ఏనం నరా య స్తీతి వా. నీరు, ఆంగ, 

“ఎందువలన వె వై శ్వానరు రు డన స 
ఫలముల నందజేయను, లేక యెల్లరు స్వస్వకర్మఫలముల నర్లించుచు 
నిశనిని కేరుడురు.' | 

ఇట్లు విశ్వస్వామిత్వము పరమాత్మకు జెల్లును; కాని, సం 
కియ్యద యుప్పదు. పరబ్రహ్మ సరమాత్మయే జడచేతనాత్మకము లగు నెల్ల 
పదార్దములకు స్వామి = రాజు, 

'యః (ప్రాణతో నిమిషతో మహిశై క ఇ(ద్రాజా జగతో బభూవ, 
బు, ౮*౭౧=-౨వి౧=వె, 

(అతడే భూతభవిష్యద్వ ర్రమానాత్మకమగు (ప్రపంచమున కధిష్టాత', 

“యో భూతంచ భవ్యంచ సర్వం య శ్చాధితిష్టతి.! అథ. ౧౦-౮-౧. 

“పరమేశ్వరుడు భూతభవిష్యద్వ ర్తమానకాలముల నతి (క్రమించి 
విరాజిల్లాచున్నాడు. 

“ప్రాణాయ నమో యస్య సర్వ మిదం వశే యోభూతః సర్వస్యే 
శ్వరో యస్మిన్‌ సర్వం 'ప్రతిష్టితమ్‌” అధ, ౧౧-౨౪-౧. 

“ఎవనియందు సర్వము టప్రతిష్టితమై యున్నదో, యెవడు సర్వేశ్వ 
రుడో, సర్వము నెవని వశమున నున్నదో, యట్టి ప్రాణరూప పరమేశ్వ 
రునకు నమస్కారము. 

.._ . అని యిట్లు వేదములు పరమేశ్వరుని సర్వాధిపత్యము నుద్దోషించు 
చున్నవి, సర్వలో కొంత ర్యామిత్వ ము సర్వకర్మ ఫల దాతృత్వము, సర్వ్‌ వాయ 


కత్వమును పరమాత్మయందే కలవు, కావున వై శ్వానరపదము పరమాత్మ 
వాచకమే యగునని భావము, (౨౮) 


Scanned by CamScanner 


(ప్రథ నూధ్యాయ ము. ద్వింసొ, గిజశీ 


పరమాత్మయందు కొండ్లొక్ర ప్రాదేశవృ శ్తిత్వము గలచని చెప్పు 
టియు నసంగతము కాదని తెలపదలచి ముందుగా మహరి యితరుల 
మతము నుల్లే భించుచున్నా డు. " 


అభివ్య కే రి త్యాశ్మరథ్యః ౧-౨-౨౯ 

అభివ్య ్రేః=(ఉపాసకులకు హృదయమున నాత్మోపలద్ది కలుగుట 

యభివ్యక్రి యనదబడును.) అట్ట యభివ్య క్తి కారణముగ, పరమాత్మ 

ప్రాదేశమాత్ర మని చెప్పబడుచున్నది. ఇతి ఆశ్మరథ్యః = అని యాళ్ళ 
రథ్యాచార్యుని మతము, 

' మోక్షము న పేక్షించువారు అనన్యభి క్తితో పరమాత్మను శాస్త్రీయ 
విధానముల ననుసరించి యుపాసింతురు, (ప్రకృతిని, దాని కార్యజాతమును 
విడిచి, వారు (క్రమముగా నాత్మ స్టితు లగుదురు, నాదు వారికి కరుణాళుడు, 
భ_క్రవత్సలుడు నగు భగవానుడు హృదయమునందే సాక్షొత్క-రించును = 
అభివ్య క్త మగును. హృదయపుండరీకము .భౌతిక మగుటచే నయ్యది 
ప్రాదేశమా(త్ర మని శరీర విజ్ఞానవేత్తలు వ్యవహరింతురు, ప్రాదేశమా(్ర 
మున పరమాత్మ (ప్రత్యక్ష మగుటచే నతడు ప్రాదేశమా(తు డనియు వ్యవ 
హరింపబడుచున్నాడు. (ప్రాదేశమా(త్రు డనినను, నంగుష్టమా(త్రు డనినను 
భేద మావంతయును లేదు. ఈ రెండుపదములును పర మేశ్వరవాచకము 
లుగా నుపనిషత్తులందు జూడ నగును. 

“అంగుషమా(త్రః పురుషో ౬ _న్థరాత్మె 

సదా జనానాం హృదయే సన్ని విష్టః' కఠ, ౭-౧౭. 

“అంగుష్టమ్మాతుడు, నంతరాత్ముడు నగు పురుషుడు జనుల హృద 
యమున నెల్ల పుడు సన్ని విష్ణడె యున్నాడు.” 

కాబట్టి వై శ్వానరపదముచే (గ్రహింపబడు నా సర మేశ్వరుడు 
ప్రాదేశమాత్రుడని న్యవహరింసబడుటలోను దోషములేదని భావము, (౨౯) 


Scanned by CamScanner 


గజ వేదాంతదర్శనము 


అమస్మ్కృళేర్‌ బాదరిః రతం 


ముందుగా విని తరువాత స్మరించుట - చింతనచేయుట = ఆన్న 
స్మితి యనబడును.) 

అనుస్మ్కృ తేః = అనుస్మరణము కారణముగ పరమాత్మ (పాదే 
మా(త్రుడని వ్యవహరింపబడుచున్నట్లు బాదరి ముని యభ్నిపాయపడ్తు 
చున్నాడు, 

సరమాత్మునిగూర్చి శాస్త్రముఖమున విని, యనంతరము తత్‌ సాక్షా 
త్కాారముకొఅకు ముముతటువృలు హృదయమున నెల్లపుడు నతనిని స్మరించు 
చుందురు. ఇయ్యదియే యుపాసన మనబడును. శాస్త్రవిదులయిన యోగులు 
హృదయపుండరీకమును (ప్రాదేశమాాత్ర మని వ్యవహరింతురు. కావున 
నం దుపాసింపదిడు సరమాత్ముడును (ప్రాదేశమా(తు దని వ్యవహరింస 
బడుట దోషావహము కాదని బాదరి ముని పలుకుచున్నాడు, (౩౦) 


సంవ త్తే రితి జై మినిః, తథా హి దర్శయతి ౧-౨.౩౧ 
pr) రా 
జైమిని, సంప త్తేః=సంపాదన నిమి త్తముగా ((ప్రాదేశమా(త్ర వ్యప 
దేశ మని చెప్పుచున్నాడు.) తథా హి=అళ్లే, దర్శయతి = వాజసనేయ 
న ౧ 
చద్రాహ్మణము నుదాహరించుచున్నాడు. 
వై శ్వానరున కంగములుగా వర్ణింపబడిన ద్యులోకాదిప్రదేశములు,, 
ప్రాదేశమా(త్రమున మూర మొదలు చుబుకమువరకు నుండు ముఖ 
(ప్రదేశమున, సంపాదించుట - అనగా మూర, చకువులు, నాసిక ముఖము 
నందలి జలము, గడ్డము నను నవయవములతో వె శ్వానరుడు పోల్చి 
ఇప్పబడుట సంప త్తి యని సూత్రమున వ్యవహరింపబడినది, 
వైశ్వానరుడు వాజసనేయ ద్రాహ్మణమున నిట్లు సంపాదింసబడు 


టచే - వర్తింపబడుటచే - ప్రాదేశమా(త్ర శబ్దముచే వ్యవహరింపబడుచున్నా 
“ధని శై మునిముని యభిప్రాయపడుచున్నాడు, 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము.-ద్వి. పొ, గజ ౫ 


ద్యుప్రభృతి పృథివివరకు గల (ప్రదేశములు వె శ్వారునకు మూర్తా 
ద్యవయములుగా వర్షింపదిడుద శతపథమున సిట్లు చూడగగును ; 
“ప్రాదేశమాత్ర మివ హవై దేవాః 
తథా ను వః ఎతాన్‌ వక్ష్యామి, యథా (ప్రాదేశమాత్ర మేవాభి 
సంపాదయిష్యా మీతి, స హో వాచ 


మూర్జాన ముపదిశన్‌ ఉవాచె షహ అతిషా 
లా 6 


చతుషీ ఉపదిశన్‌ ఉవాచ ఏష వై సుతేజా వె శ్వానర ఇతి, 
నాసికే ఉపదిశన్‌ ఉవాద ఏష వై పృథగ్‌ వర్మాత్మా వె శ్వానర ఇడి, 
రి wd డర. ఈ 
ముఖ్యమాకాశ ముపదిళన్‌ ఉబాచై షవై దిహులో వై శ్వానర ఇతి, 
ముఖ్యా ఆప ఉపదిళన్‌ ఉవానై ష చె రయిః వె శ్వానర ఇతి, 
చుబుక 'ముపదిళగ్‌ ఉవాచ ఏష వై (ప్రతిషా వె శ్వానర ఇతి” 
రి 9 రా 


శత, ౧౦-౬-౧-౧౦-౧౧. 
“పాదేశమా[త్రముగ దేవతలు . సంపాదింపబడి - వర్షింపదిడి = 
బాగుగ దెలియబడుచున్నారు. అట్లే యా దేపతలను మీకు జెప్పి (ప్రాడేశ 
మాత్రమున సంపాదింతును.” అత డిట్లనెను : మూర్ణ నుపదేశించుచు 
సీ ద్యులోకము (అతిష్టా) వై శ్వానరునకు మూర్జ యనెను, చతుపుల నుప 
దేశించుచు నీ సూర్యుడు (సుతేజా వై శ్వానరుసకు చతుపు లనెమ, 
నాసిక మపదేశించుచు వాయువు (పృథగ్‌ వర్మ్మాత్య్రా వై శ్వానరుని (ప్రాణ 
మనెను. ముఖమునందలి యాకాళము నుపదేశించుచు ఆకాశము (బహులళ) 
వైక్వానరుని దేహమధ్య మనెను. ముఖమునందలి జలమును నిర్దళించి 
యిది వై శ్వానరుని (రయి!) మూత మనెను, చుబుకము (గడ్డము నుప 
దేశంచుచు నియ్యది వై శ్వానరుని పాదములు ((ప్రతిష్టా) అనెను, 
ఇట్లు మూర, చతువులు, ముఖమునగల యాకాశము, జలము 
మున్నగునవన్నియు ద్యులోకాదులతో బోల్చి వై శ్వానరుడు (ప్రాదేశమాత్ర 
మున వర్గింపబడినాడు. (ప్రాదేళ మిట నొక కొలతను = సరిమాణమును = 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము: 


Olin. la. 


దెలుపును, వె వె శ్వానరుని యంగము అన్నియు (పాదేశమా్య[త్రమున వర్ణింప 
బడుటయే యిట సీ సూ(్రమున సంప త్రి యనబడినది. అందుదలన 
వై శ్వానరుడు (ప్రాదేశమా(త్రముగ వ్యవహరింపబడుట సంస శ్రినిమి తక 
మని జై మినిమహర్షి యాళశయము. (8౧) మ! 

శుదకు వ్యాసమహర్షి స్వమతమును నిట్లు తెలుపుచున్నాడు : 

ఆమన ని చన మస్మిన్‌ ౧-.౨ఎ౩ఎి 

ఏగమ్‌=వె వె శ్వానరుని, అస్మిన్‌ =(ప్రదేశమున, (దిపము మొదలు 
పృథివివరకు గల ) (ప్రదేళశమునందు) ఆనున న్హి=అవయవిగా జూడదగు నని 
ఛాందోగులు చెప్పుచున్నారు. కాపున వె వై శ్వానరుడు (పాదేళమా(తు డని 
వ్యవహారింపదిడుచున్నాడు.. 

(ప్రాదేశమా(త్రమున నభివ్య క్రి, యనుస్మృతి, సంప త్తియు కారణ 
ముగ వై శ్వావరుడు (ప్రాదేశమా(త్ర మని వ్యపదేశింపబడడు; కాని ద్యులో 
కౌది (ప్రదేశములు నిమి త్తముగా నట్లు వ్యవహరింపదిడుచున్నాడని వ్యాన 
మహర్షి యాశయము. జగత్తును వివరించి తెలుపుటకుగాను, ద్యులోకము, 
ఆకాశమొ, వాయువు, జలము, పృథివి మున్నగు విభాగములు చేయబడి 
శాస్రమునం దుపదేశింసబడుచున్న వి, 

ఆ ద్యులోకాదులు పరమాత్మకు మూర్జాద్యవయవములుగా కల్పించి 
చెప్పిన పరమాత్ముని సర్వాంతర్యామిత్వము, సర్వవ్యాపకత్వము, సర్వాధిష్టా 
తృత్వము బాగుగ బోధపడగలవు. అందువలన ఛాందోగు లా యా ప్రదేశ 
ములను పరమాత్మ కవయవములుగా కల్పించి యుపదేశించియన్నారు. 
అందువలననే వై శ్వానరుడు (ప్రాదేశమా(్ర సదముచే. వ్యపదేశింపబడు 
చున్నాడు; కాని మరియొక. నిమిత్తమున కాదని వ్యాసమహర్షి యభి 
మతము, (2౨) 

వేదాంత దర్శన = అందా వ్యాఖ్యానమున. 
(పథమాధ్యాయమునందు ద్వితీయపాదము 
ఫమాస్పము 


Scanned by CamScanner 


ప్రథవూ ధ్యా యీ నం 
తృ తీయపాదము 
(ప్రథమాధికరణము 


సర్వజ్ఞము, సర్వశ క్రి మంతమునగు పరమాత్మ జగజ్జన్మాదులకు 
హీతువనియు, విశ్వమునకు స్వామియనియు నిరూపింసబడినది. అతని 
విశ్వస్వామిత్వము కూడ నతడు విశ్వమున కంతరాత్మయై, విళ్వాధార 
మెనందుననే కాని తాటస్థ్యమువలన కాదని మహర్షి సూత్రమును రచించు 
చున్నాడు. 


ద్యుభ్వా ద్యాయతనం స్వళద్దాత్‌ ౧-౩-౧ 


(ద్యు- భూ 1. ఆది ఆయతనం) 
ద్యుభ్వాద్యాయతనం = ద్యులోకము, భూలోకము మున్నగు లోక 
ముల కాధారము, (బ్రహ్మమని యెరుగవలెను, కారణ మేమన: స్వళబ్దాత్‌ = 
(న్వశబ్దనున నాత్మ శబ్దము) ఆత్మశబ్దముచే జెప్పబడుటవలన, 
"యస్మిన్‌ దః పృథివీ చాంతరిక్ష 
మోతం మనః సహ (పాజైశ్చ సర్వైః, 
తమే వైకం జానథ ఆత్మాన 
మన్యా వాచో విముంచథామృత స్యైష "సీతుః" 
ము౦, ౨-౨-౫ 
“ఎవనియందు ద్యులోకము, పృథివి, అంతరిక్షము మనః సహిత 
జీవులతోగూడినవై యాగ్రయించియన్నవో, యతని నొక్కనినే 
యాత్మగా = సరమాత్మగా నెరుగుడు. ఇతర వాక్యములు విడువుడు. తరణ 
నున కళగేసేశువు, అని ముండకోసనిషత్తునందు సఠి(సబడియున్న ద్ని, 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


౧౬౮ 


ఇట (త్రిలోకముల కాధారముగ వర్టి ంపదిడిన యాత్మ జగదుపాద్రాన 
కారణమగు (ప్రకృతియా లేక జీవాత్మయా ? లేక పరమాత్మయా ? యని 
సంచేహము. (ప్రకృతి జీవాత్మలు ననుట పూర్వపక్షము. కాదు, పరమాత్మయే 
యనుట సిద్ధాంతము, 

పూ. ప : (ప్రకృతియే యిట యాత్మపదవాచ్య మనుట యుకము, 
కారణము నా(శ్రయించి కార్యజాతముండును, ఠంతువులలో పటము, కప్పా 
లములలో ఘటము, సువర్ణమున కుండలములు నుండుట లోకవిదితము, 
ద్యులోకాదులతో గూడిన విశ్వమంతయు (ప్రకృతి జనితము, (ప్రకృతి విశ్వ 
మున కుపాదానకోరణము. కావున విశ్వమంతయు (పకృతి నాళయించి 
యుండును. కార్యము ఉపాదానకారణమును విడిచి మరియొకట నుండదు 
కదా ! కాదిట్టి విశ్వమునకు = ద్యుభ్వాదులకు (ప్రకృతియే యాశయము - 
ఆయతనము - ఆధారము, ఆందువలననదియే యమృతత్య్వ(ప్రా ప్పికి షేతు 
వని యుసనిషత్తునందు వర్తి ంపదిడినది, ఆమృతమనసగా (బ్రహ్మము, అట్టి 
(ిహ్మాము తనకుదానే 'సేతువెట్లగును ? కాబట్టి యమృతరూస (బ్రహ్మము 
నకు ద్యులోకాదుల కాయతననుగు (ప్రకృతియే సేతువనుట యుక్తి 
యుక్తము, మరియు (బ్రహ్మమపారము; సేతువు పాఠరముగలది, కౌవునను 
(ద్రిహ్మా మమృతమునకు సేతువనుట సంగతము కాదు, కాబిట్టి (ప్రకృతియే 
యిట నాత్మపదవాచ్యమని చెప్పవలసియున్నది, 


లేక, ద్యుభ్వాద్యాయతనము జీవాత్మ యైనను కావచ్చును. జీవాత్మ 
భోక్త. లోకములన్నియు నతవికి భోగ్యములు, భో కృలేని భోగ్యపదార్థ 
ములు వ్యర్థము లగును, అందువలన భోక్రయగు | జీవాత్మ భో గ్యముల 
కాశ్రయుడగుచు ద్యుభ్వాడి లోకముల కాయతనముగ జెప్పనొప్పుచున్నాడు. 
ఉపనిషత్తునందు వర్తి ౦పదిడీన (పాణసహిత మనః సంబంధము కూడ్‌ 
జీవాత్మకున్న ది, కాబట్ట జీవాత్మయే ద్యుభ్వాద్యాయతన మై యాత్మ ళద్దిముచే 
(గ్రాహ్యమగుచున్నదవి (ప్రా ప్తింపగా = సమాధానము ; 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_తృ.పా, కా 


ఉపనిషద్వాక్యమునందు ద్యులోకొదుల కొయతనముగా నేగి చెప్ప 
బడీనదో యదియే యాత్మయని యెరుగుమని యంతమునతెప్పబడినది. 
జగదుపాదాన కారణమగు (పకృతియే ద్యుభ్వాదిలోకముల కాయతనమని 
చెప్పుట యుపనిషత్తునకు వివక్షీతమగు నెడల నంతమున నయ్యది యాత్మ 
(ళమే వైకం జానథ ఆత్మానమ్‌్స్‌ యని యాత్మ భబ్దముచే చెప్పేయుండె 
డిదికొదు. (ప్రకృతి యాత్మ ళబ్దముచే వ్యవహరింసబడుటయు నపూర్యము. 
(ప్రకృతి తన నుండి జనించిన నుహదాదికార్యజాతమునకు కొరణరూప 
మున నాాశయమైనను, ద్యుభ్వాదిలోకాత్మక జగత్తున కది యూయతనము 
కాదు. జగత్తునందు (ప్రకృతికార్యములై న ద్యుభ్వాదిలోకములేకాక మనః 
సహితచేతన జీవాత్మలు నెన్నియో యున్నవి. వానితోగూడిన జగత్తునకు 
దికృతి యాయతనముకాదు. జడ చేతనాత్మకమగు జగత్తునకాయతన మీ 
వాక్యమునందు వివక్షీంపబడుట స్పష్టము, కొబట్టి (ప్రకృతి ద్యుభ్వాద్యాయ 
తనమై యాత్మళబ్దముచే (గ్రహింపదిడుననుట యుక్తము కాదు, 

ఇక జీవాత్మ ఆత్మ శబ్దముచే వ్యనహరింసబడుచున్నను, నయ్యది 
మ్యభ్వాద్యాయతనము కానేరదు. ఉపనిషత్తునందు వర్షింపబడిన యాయ 
తనము - ఆధారము - అధిష్టానభావముతో జెస్పబడినది. ద్యుభ్వాదిలో కము 
లాధేయములు. ఆత్మ యధిష్టానము, ఇట్టి యాధారా ధేయభావమును బోధించు 
నాయతనము పరమాత్మయే యగును; జీవాత్మకాదు. జీవాత్మయందు కల్పింప 
దిడు నాయతనత్వము భో కృటోగ్యభావ సందింధమును చెలుపును, కొని 
యధిస్థానమును దెలుపదు. పరమాత్మతక్క_ నురియొండేదియు చేతనాచేత 
నాత్మకమగు సమ స్పజగత్తున కధిషానము కొజాల దనుట నిక్కుూవము, 
కౌవున నీ యుపనిషద్వాక్యమునందలి యాత్మసదము సరమాత్మబోధక మే 
యగును. బుగ్వేదమునందును పరమేశ్వరుడే లోకొధారుడని యిట్లు వర్ణింప 
దిడినది, 


“స దాధార పృథినీం ద్యా ముతేమూమ్‌” బు, ర-8-కా=గిం 


Scanned by CamScanner 


నేదాంతదర్శనమను 


“అతడే పృథివీద్యులోకములను ధరించియున్నాడు,' 
యేన జ్యా రుగా పృథివీ చ దృథా 


“యేన స్వః సభితం యేన నాకఃి రౌ-8=ఈఎ, 


'ఎవనిచే నుజ్వలమగు ద్యులోకము, _దృఢమగు పృథివియ, 
స్వర్గము, నాకము ధరింపబడియున్న వో. యతడు పరమాత్ముడని భావము, 

'న్క_ం౦థో దాధార ద్యావా పృథివీ ఉభే ఇమే 

స్క-౦భో దాధా రోర్వంతరిక్షమ్‌ 

స్కంభో దాధార (ప్రదిళః షడుర్వీః 

స్కంభ ఇదం విశ్వం భువన మావివేశి అథ, ౧౦-౪-౨౭౩౫ 


“పృథివీద్యులో కములు, అంతరిక్షము, దిక్కులునన్నిటిని పరమాత్మ 
(స్కం౦భః) ధరించియన్నాడు, 'అతనియందే సమ _స్పభువనములు నిమిడి 
యున్నవి.” అని యథర్వ వేదము వర్ణించుచున్నది. ఇట్టి చేదమం(శ్రార్థము 
లన్నియు పరమాత్మయే విశ్వాయతనము, విశ్వాధిష్టానమునని చెప్పుచున్నవి, 
కావున నాత్మపద మిట పరమాత్మ వాచకమే యగును. 

| మరియు 'నమృతమున కితడే సేతువు” (అమృత స్యైష సేతు!) 
అను నీ సేతుపదముకూడ పరమాత్మే వర్తించును; (ప్రకృతికి వ ర్తింపదు, 
లోకమున మనము చూచు సేతువు (వంతెన) వంటి సేతువుగా పరమార్మ 
యిట వర్షింవబడ లేదని (గ్రహింపవలయును. లోకమున మనుజులు నదీ 
బ్రవాహమును దాటుటకు వంతెన నె ట్లుపయోగించుచున్నారో యళ్లే 
ముముకువులు పరమాత్మ నాశయించి సంసారసాగరమును తరించి లో 

'త్రయనివృ _్రిపూర్వక మగు నానందావా _పిరూప మోక్షము - అమృళమి 

నందుచున్నారు, సేతువు నది యావలియొడ్డును చేరుటకు సాధన మైనట్లి! 

.నరమాత్మీ మోక్షప్రాప్తికి సాధనము - అమృతశ్య సాధకము = అని ని య 


అతు 


Scanned by CamScanner 


(పథ మా ధ్యాయ్య ముత, పొ. ౧8౧ 


నలయి ననీ సిద్ధాంతము. Crys: త ఉతెపోడ ఆ 
ఉసర్య విషయమును. సాధించుటకు: మణీయొక- కతన; 


ట్‌ ౮ 


“ము కోపసృప్య వ్యవదేశా చ్చ "క తెల 
Big ల . 


ఎ ముక్యం. కా చడ్గాజీనన్ముక్తు క్పులగ్యు ,(ట్రహ్మావిధులబే . ప్రాహ్యమని 
Sma ట్రహ్మమే. ala యని 
యంగీకరింపవలయుగచి స్ఫూక్రార్ణము, wh Feed Gey 

“యస్మిన్‌ ద్యాః పృథివీ! చరిత రిక "మోతం...! సడ “భత 

మనః సహ (పాడై శ్చ'సరై $8'-.ముం; St Pee 

“ఏవనియం దీ జధచేతసాత్మకమగ ఇ ప్రపరచమంతయి నోత 

(ప్రోతమై " మున్నజో?యని 'ప్రొరోరేక బీంచు. న అయట్ర రక 


మాం 


WIE స్టా పదయ" రి వ. న. ల తల 
అట్ట స్థల చాస్య ' కర్యతీశన్ననా 5 న షీ పరోవరే ముం... ౨-౨-౮, 


< won 


nC జే. న ర చక యగ కర గ స ta స! 
ట్‌ న pe భూత సాక గ్రార్షమ్మ కల్లిగిననాడు రాగ 
కే షషార్తితన్లుగు హ్హ య్‌ ద్ధ య్‌ 1 రా (గ్రండ్‌ విర్లీన్లడ్లు స్ట్‌ఫ్‌ చెప్టిల్లా శ das sn ఇ. 
కడహెరణ్మయంపరే క్రీశ విరజర బత్మాగన్‌ష్కపలమ్‌ | య 
'గంతృమ్యభ త జ్యో తీ షాందజ్యో తసి త 5 
న ఇంకక ఉర్మిద్యాత్యచు ఆడ గండదంయుం. దేహాల 
MA) త ఆ అ జకం అలక,  సమ్మకమను' నన 
[ైస్కూవఏి నాత్మ విదుడలెడు గ్రుద్తురుయఅన్రి; ననన నెరుగు గ్వావిధమును 


జమ షనంతరమును: నుసనిన్గత్తు “బ్రహ్యూవ్నిదుల్సచే ఇ ఇజీవన్ము కుల బే” ఇట్లొంద' 
నే శ్‌ (ఉప సృష్యమగ్గు: (ప్రాహ్యమగు) (బ్రహ్మము ని ట్లుసదేశించుచున్నుది, 


Scanned by CamScanner 


౧౭. వేదాంతడర్శనము 


“యదా పళ్యః పళ్యరే రుక్యవర్ణం 

కర్తోర మీశం పురుషం (బ్రహ్మయోనిమ్‌ 

తదా వీద్వాన్‌ పుణ్యపాపే వియూయ 

నిరంజనః పరమం సామ్య ముపైతి.' ముం, ౩-౨-౭, 


'విళ్వక_ర్తయు. విశ్వనియంతయు. భూతయోనియు, రుక్కవర్దుడు 
నగు పరమపురుషుని గని, విద్వాంసుడు పుణ్యపాపములనుండి ముక్తుడై, 
నిరంజనుదై (వీరమం సామ్యం) అత్యంత సామ్యము నందును, సరమా 
త్మతో నత్యంత మవిభాగియై జీవాత్యు డుండునని భావము, 

“యథా నద్యః స్యందమానాః సము(దే 

ఆ స్తం గచ్చంళి నామరూపే విహాయ, 

తథా విద్వాన్‌ నామరూపాద్‌ విము కః 

పరాత్పరం పురుష ముపెతి దిన్యమ్‌.? ముం. 8-౨-౮. 

“ప్రవహించు నదులు సముద్రమును జేరి నామరూపముల విడిచి, 
యం దవిభ క్రములై యుండునట్లు జీవాత్మయు నామరూసముళినుండి 
ముక్తుడై పరాత్సరు నుపసర్చించును - చేరును.” 

ఇట్టి యుససర్పణము సరమాత్మవిషయమున సంగతమగును; కాని 
యన్యవిషయమున గాదు. (బహ్మవిదులు - జీవన్ము కులు = పరమపురుషుం 
జేరుదురు. కాని, జీవాత్మ నెన్నడుం జేరరు, (ప్రకృతి యుపగమ్య మసలే 
కాదు. ఉపనిషత్తురిం దిట్లు పరమాత్మయే (బ్రహ్మవిదులికు గమ్యముగా 
జెప్పబడినది. అందువలన నిట ద్యుభ్వాద్యాయతనముగా జెప్పబడీన 
యాత్మయు పరమాత్మ యనియే (గ్రహింపవలయునని సూ(శ్రార్థము. (౨) 

సిద్ధాంతమును జెప్ప, (ప్రస్తుతము పూర్వపతమును నిరాకరింవదలచి 
సూ్యశ్రకారుడు ముందుగా (ప్రకృతి ద్యుభ్వాద్యాయతనము కోదని సూ త్రించు 
చున్నాడు, 


కే 
Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము-తృ. పా, ౧48 


నానుమాన మతచ్చబ్దాత్‌ ౧:3౩.3౩ 


అనుమానం=(ప్రకృతి, న = ద్యుభ్వాద్యాయతనము కాదు. కారణ 
మేమన : అతచ్భదబ్దాతీ=ప్రకృతిబోధక శబ్ద ప్రయోగము లేదు. 

“త్త మే వై కం జొనథ ఆశ్మానమ్‌ అని (బ్రహ్మమును (ప్రతిపాదించు 
నాత్మ శబ మీ వాక్యమునందు [బయోగింపదిడీనది; కాని, [పకృతిని 
కేసీ y మ 
బోధింపగలళబ్ద మొండును నిందు గనబిడదు. (పకృతివాచక శబ్ద ప్రయో 
గము లేనందున ద్యులోకాధిష్టానము (ప్రకృతియే యని కల్పించుటయు, 
పరమేశ్వరవాచకమగు నాత్మ ళబ్దారము నుపేక్షించుటయు యుక్తము కదు. 

కౌబిట్టి (ప్రకృతి ద్యుభ్వాద్యాయతనము కాదని భావము. (3) 


పాణభృ చ్చ ౧-౩౪ 
(పాణభృత్‌ [_ చ=జీవాత్మయు ద్యుభ్వాద్యాయతనము కాదు. 
ఉపనిషద్వాక్యమునందు (ప్రయోగింపబడిన యాత్మ శబ్దము పరమా 
త్మకు వ_ర్జించునట్లు జీవాత్మకుకూడ వ_ర్తించుచున్నను నిట జీవాత్మకొటికు 
ప్రయోగింపబడ లే దనియే చెప్పవలెను. 

ముండకో సనిషత్తునందలి యనంతరవాక్యమున 

“యః సర్వజ్ఞః సర్వవిద్‌” ముం. ౨-౨-౭. “సర్వజ్ఞుడు, స 
విదుడు నై నవాడు.! అని సర్వజ్ఞత్వము, సర్వ వేళ్ళత్వము నను విశేషణ 
ములు (గ్రహింపబడినవి. ఈ విశేషణములు జీవాత్మయందు వర్షింపవు. 
జీవాత్ము డల్పజ్ఞు డనుట నెల్ల రెరుగుదురు. కొబ్టి ప్రాణధారి జీవాత్మయు 
ద్యుభ్వాధ్యాయతనము కౌదని సూ(తభావము. (౪) 

“తదత్షరం వేదయతే యస్తు సోమ్య 

స సర్వజ్ఞః సర్వమే వావివేశ,' (ప్ర. ౪-౧౧, 


'ఓ సౌమ్య : అక్షరము నెరిగినవాడు (బ్రహ్మము (సర్వమును 


Scanned by CamScanner 


RY వేదాంతడర్శనము 


శేరును.' అను నీ యపనిషద్వాక్యము (బిహ్మవిదులు నర్వజ్ఞు ఇగుదురని 
చెప్పుచున్నందున సర్వజ్ఞత్వ విశేషణము. జీవాత్మకును నంగత మే యగును 
కదా ! అట్టియెడ జీవాత్మయే ద్యుభ్వాద్యాయతన మని యేల చెప్పరా,దన ; 


భేద వ్యపదేశాత్‌ ౧.౩.౫, 


ద్యుభ్వాద్యాయతనముకంటె జీవాత్మ. భిన్నముగా జెప్పదిడినందున 
జీవోత్మ ద్యుభ్వాద్యాయతనము కానేరదసి సూశ్రారము. 

జీవన్ము కావస్థయందు జీవుడు సర్వజ్ఞుడు కావచ్చును; కాని, 
(త మే వైకం జానథ ఆత్మానమ్‌) 'ఆత్మళబ్దవాచ్య మగు నా ద్యుభ్వా 
ద్యాయతనము నెరుంగుడు' అని ద్యుభ్వాద్యాయతనము జ్లేయముగా నిట 
వర్షించి యుపనిషత్తు, జీవాత్మను జ్ఞాతగా నిర్రేశించు నున్నది. ద్యుభ్వాద్యాయ 
తనము జీవాత్మయే యగుపక్షమున జ్లేయక్ఞాతృభావము సంగతము కాదు, 
జీవాత్మ జ్ఞాత - తెలిసికొనువాడు, ద్యుభ్వాద్యాయతన మగు నాత్మ (పర 
మాత్మ) బ్లేయము, ఇట్లు భిన్నముగా జెప్పబడినందున ద్యుభ్వాద్యాయతనము 
జీవాత్మ కానేరదు. పరమాత్మయే యని భావము. (౫) - 

జీవాత్మ, ద్యుభ్వాద్యాయో”ము నను నీ రెండును నభిన్నములే, 
భిన్నములు కావు, ద్యుభ్వాద్యాయతనమే జీవాత్మ యని యంగీకరించి 
యందే జ్ఞాతృబ్లేయ భావమును గల్పించినచో గలుగు వోని యేమి? యన : 


పకరణా త్‌ ౧-౨౩-౯ 


ప్రకరణమునుబట్టి జీవాత్మ ద్యుభ్వాద్యాయతన మని చెప్పుట 
యుక్తము కాదని సూ శ్రార్థము, 

“ఆత్మా వా౭రే ద్రష్టవ్యః -శ్రోతవ్యో 

:మంతవ్యోో నిదిధ్యాసితవ్యః' బ్బ, ౪a, 


నే 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము... తృ, సా, OU 


“ఆత్మయే చూడదగినది; వినదగినది; నునసము 'సీయదాగనది; 
నిదిధ్యాసితవ్యము.' నని యాజ్ఞ్యవల్బ్క్యుడు మై్యశేయికీ థీవాత్మయే తెలియ 
దగినది (జ్ఞాతవ్యముగ నుపదేశించియున్నాడు, అట గత్యంతరములేక 
జ్ఞార్ఫ్భ జే జేయ భావము జీవాత్మయందే sus కొని (ప్రకృత 
గ్రకరణమునం ద ట్లుపదేశింసక బ్ర హ్మసదార్థ మే స్రయనుగా పర్తి ంపబగినదీ, 
కొవున నిట కల్పన కవకొశమే నేవు. జీవాత్మ పరమాత్మలలో వ్‌ మార్రిక 
భేదము స్పష్టమగుచుండ కల్పన చేయనేల? (ప్రస్తుత ప్రకరణము పరనూ 
త్మకు సంబంధించిన దనుటకు (ప్రమాణ మే మందు శేని, 

'కస్మిన్ను భగవో। విజ్ఞాతే సర్వ మిదం విజ్ఞాతం భవరి?' ముం, ౧-౧-౩. 

“భగవన్‌ 1 ఏది తెలిసిన నిది యంతయు డెలియును?' ఏ యొకటి 
దెలిసిన ద్యుభ్వాదిసర్వము దెలియును? అని (పళ్నింపదిడినది. ఈ పళ్నము 
జీవాత్య విషయక మన నొప్పదు. జీవాత్మవిజ్ఞానము సర్వవిజ్ఞానమునలు కొరోణ 
మెన్నడును గాదు, పరమేశ్వరుడు ద్యుభ్వాదిసర్వలోకముల _ కధిష్టాత 
యెనందున నతనిం దెలిసిన సర్వమును చెలియనగును. ఆధారము తెలిసిన 
నాధేయము తెలియబడకపోదు. ఇ ట్లీ ప్రకరణము పరమేశ్వర విషయక 
మైనందున ద్యుభ్వాద్యాయతనము పరమేశ్వరుడే యగును. కాని (ప్రాణ 
భృజ్జీవాత్మ యెన్నడును కాదు. (౬) 

ఏ యొకటి తెలిసిన నిది యంతయు దెలియును? అని (ప్రశ్నించి 
నందున నీ (ప్రకరణము పర(బ్రహ్మ పరమాత్మకు సంబంధించిన దనుట 
యుక్తము కాదు, కొరణమేమన : బృహదడారణ్యకమునసందు జీవాత్మ విళ్లా 
నమువలనను సర్వ విజ్ఞానము గలుగునని వర్షింసబడియున్న ది. 

“ఆత్మని ఖ ల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాలే 

ఇదం సర్వం విదితమ్‌, దృ, ౪-౫-౬ 

“ఓ మైశ్రేయీ | ఆత్మ దృష్టము, (శ్రుతము, మతము, విజ్ఞాతము 


Scanned by CamScanner 


యల 
ణమునువిట్ట ద్యుభ్వాదానై మతడనము సన్‌ మాత్మయే యని నిశ్చయించు 
"ఇటన 
క, 
మి 
ట్ధ్‌ త్యదనాభ్యాం చ ౧-౩-౨౭ 


ను వానివలనసు ' ద్యుభ్వాద్యాయతనమ సరమా 


ఈ సూత్రమాసండలి స్టితిపదము సాకిరూవమున నుండుటను దెలు 
పును. ఆదన మనగా అళనము - కర్మఫలము సనుభవించుట. సాక్షిగా 
నుండుట పరమేళ్వరుని ధర్మము. కర్మఫలము ననుభవించుట జీవుని 
ధర్మము. ఇట్లు స్లిత్యదనరూప ధర్మముల ద్వారమున జీవాత్మ పరమాత్మ 

౧ 6 లే 
లను నిర్దేశించి, జీవాత్మ జ్ఞాత యనియు, పరనూత్మ జ్లేయ మనియుసు జెప్ప 
బడినంచున డ్యుభ్యాద్యాయతనము 1పాణదారియగు బీవాళ్మ కానేగదని 
భావము. 


ద్యుభ్వాద్యాయతనమునకు సంబదించిన (పకరణమునండే, 


తయో రన్యః పిప్పలం ; (ద్వ 

త్త్యనశ్న న్నన్యో అభిచాకశీతి,” ముం, ౩-౧-౧. 

అని పఠింపబడినది. ఈ వాక్యమునందు (తయో రన్యః పిప్పలం 
స్వా ద్వ త్తి) “ఆ రెంటిలో నొకటి స్వాదు, అస్వాదు రూప కర్మఫలమును శే 
సుఖదుఃఖములను అనుభవించుచున్నదని జీవాత్మను, (అనళ్న న్ననో 
౭.ధీచాకశీతి) “మరియొకటి తినక సాక్షిగాసున్నది' యని పరమాత్మను 


Scanned by CamScanner 


(్రథనూధ్యాయను--త్భృ. సా. ౧౩౨ 


నేరువేరుగ జెప్పి యనంతరవాక్యమున జీవాత్మ నాతొ యనియు, సరమాత్యి 
జయ మనియు స్ప్సషము సియబడినది, 
ఖో ఏ 

“సమానే వృషే పురుషో నిమగ్నో 

అనీశయా ళోచతి ముస్యామానః 

జుష్టం యదా సళ్య త్యన్య మీళం 

ఆస్య మహమాన మితి వీతళోకః,' ముం. ౩-౧-౨. 

“పురుషుడు - జీవాత్మ ఒకేవృషిమునందు - శరీరమునందు ఉందీ, 
సుఖిదుఃఖముల నిమగ్నుడై యస్వాధీనతవలన మోహమును బొందును. 
తనతో గూడియున్న మరియొకని - నీశ్వరుని మహిమగలవానినిగ జూచిన 
నాడు ళోకరహాతు డగును,” ఈ వాక్యమునందరి (సశ్యతి) చూచును - 
ఎరుగును అను (క్రియకు కర్తయె జీవాత్మ శ్రాత యగుచున్నాడు. ఈశ్వ 

అన్‌ ర ఖో 
రుడు జానమునకు విషయమె జేయ మగుచున్నాడు. ఇట్లు జ్లాతృ శ్రేయ 
డో న ౧ యః గ్లో 
భావము భీవేళ్వరులలో నిట _కమముగా స్పష్షపరుపదిడినది. 
టయ 

ద్యుభ్వాద్యాయతన వాక్యమునందును జీవాత్మయే జ్ఞాతయని చెప్ప 
దిడినది, అందువలన నట జ్లేయముగ నర్హింపబడిన ద్యుభ్వాద్యాయతనమగు 
నాత్మయు సరమాత్మయే కావలయును. జీవాత్మవిజ్ఞానమునలస సర్వము 
విజ్ఞాత మగునని వాక్యాంతరమున జెప్పుటలో గల తాత్సర్యము నిదియే, 
జీవాత్మ తెలియబడిననాడు జీవాత్మతో నవిభ క్రమై యుండు సరమాత్మయు 
చెలియబడును, . అందువలననే సర్వము దెలియును. అంతే కాని, కేవల 
జీవాత్మ విజ్ఞానము సర్వవిజ్ఞానమునకు కారణ మగునని యా వాక్యాభి 
ప్రాయము కాదు, కొబట్టి ద్యుభ్వాద్యాయతనము (బ్రహ్మమే యగును; కాని, 
జీవాత్మ యెన్నటికిని కాదని నర్వవిధముల సిద్ధమగుచున్నది, (౭) 


Scanned by CamScanner 


Set వేడాంతదర్శనము 


దితీయాధిక రణము 
పర(దిహ్మ పరమాత్మ నంత పనాస మని నిరూపించి, అయ్యడి 
కనాన నధికమని వర్ణింపదల మహర్షి ద్యితీయాధికర 
ణము నారంభించు చున్నాడు, 


భూమా సం(పసాడా దధ్యుపదేశాత్‌ ౧-౩-౮ 

(ఈ సూ(త్రమునందలి సం్యప్రసాద శబ్దము జీవవాచకము) 

సం(ప్రసాడాత్‌ =జీదవాత్మకం జను, ఆధ్యుపదేళాత్‌=గొప్పది యని 
యనుళాసించుదవలన, భూమా = ఛాందోగ్యముస వర్ణింపబడిన భూమ 
పరమాత్మయే, 

“ఏష సం(పసాదో 2_స్మా చృరీరాత్‌ 

సముత్తాయ పరంజ్యోతి రుపసంపద్య 

స్వేన రూపే 'ణాభినిష్పద్యతే 

స ఉ త్రమః పృరుషః,’ ఛా౦. ౮-౧౨-౩, 

“ఈ సం(ప్రసాదము - జీవాత్మ ఈ శరీరమును విడిచి పరమాత్మను 
కొంది స్వన్వరూపమున నిష్పన్నమగువా డు త్తమ పురుషుడు? అను నీ 
యుపనిషద్వాక్య మే యిందులకు (ప్రమాణము, 

'యోవై భూమా తత్పుఖం నాల్చే సుఖ మస్తీ 
భూమైవ సుఖమ్‌, భూమాత్వేవ విజిజ్ఞాసితవ వ్య 
0 


“ఇతి వాహ భగవో విజిజ్ఞాస ఇత ' లాం, ౭-౨౩౨౧. 


“యత నాన్య త్పళ్యతి నాన్య చ్భృణోతి 
'నాన్య ద్విజానాతి స భూమా" 
అథ య (శ్రాన్య త్పళ్య త్యన్య చృృణో ' 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._తృ, పా. ౧ద౯ొ 


త్యన్య ద్విజానాతి త దల్పమ్‌, 
యోవై భూమా త దమృతఖు, అథ యదల్బం తన్మ ర్హ్యిమ్‌” 
ఛాం, 2-౨౪-౧. 

'భూమయే సుఖము. అల్బములో సుఖములేదు. భూమయే తెరియ 
దగినది. భగవన్‌ 1 భూమ తెలియగోరుచున్నాను,.' 

“ఎందు మరియొకటి చూడడో, వినడో, తెలియదో యది భూమ. 
ఎం చన్యము చూచునో, వినునో, తలియునో యది యల్సము, భూమ 
అమృతము. అల్బము మ_ర్యృము' అను సీ ఛాందోగ్యవాక్యములందు పర్తింప 
దిడిన భూమ జీవాత్మయా? లేక పెరమాత్మయా? యని సంశయము, బీవౌ 
త్మయే భూమ యనుట పూర్వపతము. కాదు, పరమాత్మయే యనుట 
సిద్ధాంతము. 

ఉపర్యు క్త వాక్యగత భూమా శబ్దము జీవాత్మవోధళర మ; "కొని పర 
మాత్మ వాచకము కాదు. కారణ మేమన : నారదుడు తన కాత్మ జ్ఞానము 
కలుగనందుకు శోకించుచు నాజన్మనిద్దుడును, మహాయోగియు, నాత్మ 
విదుడు నగు సనత్కు_మారునికడ కేగి, “ఆత్మజ్ఞానములేక శోక సాగరమున 
మునిగియన్న నన్ను దరిణే ర్తురుగాక!' యని ప్రార్షించెను. సనత్కుమారు 
డును నారదుని నమవచనములను విని యిట్లనెను: “నీవు పరిగణించిన 
విద్యలన్నియు నామసమూహములే. అంతకంటె మిన్నకావు. నామము 
వర్ణము. అయ్యది (బ్రహో్కోదృవము. (బ్రహ్మ(ప్రా పి కది సాధనము, అందు 
వలన నామమే (బ్రహ్మ మని యుపానింపుము - తెలిసికొనుము.' 

ఆ పలుకుల నాలకించి నారదుడు 'భగవన్‌।; నామముకంటె సధి 
కము లేదా?” యని (ప్రశ్నించెను, “నామము నుత్చన్నముచేయు వాక్కు 
వామముకం టె సధిక మని సనళ్కుమారుడు బదులు సెప్పెను, 


ళ్‌ స్ట . స = . 0 ఫా ష్‌ he 
నారచుడూ వాక్కు. కంటెను నధిని మొందు లదా?' యని బురొల (ప్రళ్నంచెను, 


Scanned by CamScanner 


సనత్కు-మారు డందులకు 'వాక్కుకంటబ మనస్సు, డానికంట సంక 
లము, అంతక ంబుసు చిత్తము, చిత్తముకం టను ధ్యానము, 4) (కను 
ముగో విడానము, దిలము, అన్నము, జలను, అగ్ని, లాయుస్పు, అకా 
శము, న్మరణము, ఆశ, ప్రాణము నను సివియన్నిలయు నొకడాగకంబు 
మరియొకటి యధికము అసి తెలీసెను., 

ఉపర్యు క్ర గ్రమమున - “చేయుదును అను. సిళ్చయడు దున నృన 
బడును. ఆ నిశ్చయము వాక్కును (పేరేపించును. కొపున నది వార్కునరు 
గారణము. క ర్హన్యాక ర్తవ్యవి పేకము సిశ్చయముసకు హాతుప్రై సంకల 
మనబడుసు. అట్టిసంకల్పముసకు కారణము చిత్తము, శాష్ర్రీయవిషయమునం 
దేక్నాగత "ధ్యానము. దానికి కారణము విజ్ఞానము. ఈ విజ్ఞానమునరు 
శా ప్రతిపాదిత విషయమే విషయము. అందువలన మసస్సులో నేర్చడు 
సామర్థ్యము బల మనబడును. దాని కన్నము, అన్నమునకు జలము, డానికి 
"నగ్ని, ఆ యగ్నికి వాయుపు, దాని కాకాశముసు కారణము అసి తెలియ 
సలెసు. అకాళము భోగ్యముగా స్మరింపబిడును. దానికై యాశ జనించును, 
ఆశగల ప్రాణి తన కిష్టమైసదానిని స్మరించును. ఆ యాకు హేతుప్త 
ప్రాణము - జీవాత్మ. ఇట్లు పూర్వో క్తములగు గుణములన్నియు. గుణి 
యైన జీవాత్మయండే కలుగును. అందువలన ప్రాణళబ్లముచే సిటి జీనా 
త్మయే (గ్రహింపనగును, ఆ జీవాత్మ భో క్ర యగుటచే నన్ఫిటికి హేతువై 
నామము మొదలు అశవరకు జెప్పబడిసవాని రన్చిటికంట సధికు డగు 
చున్నాడు. ఈ (ప్రసంగమున జరుపబడిన ప్రళ్నో తరముల శ్రమము 
(పాణమువరకు పచ్చి యట సమా ప్పమగును, అటు పెన (పాణముకంటె 
సధిక మున్నదా? ఆని (పశ్నముకాని, (ప్రాణముకం"టెను పధిక మొండు కల 
దను సమాధాగముకొని కనబడదు. అందువలన [పాణమే - జీవాత్మయే = 
యన్నిటికం"బ నధికము = భూమ, మరి యొండేదియు లేదని చెప్పనొస్పును, 


Scanned by CamScanner 


(పథదూధ్యాయము.త్య, పా, ౧౮ాగి 


మరియు సనత్కుమారుడు స్వయముగ నామము మొదలు ఆశ 


సరకుగల పదార్థములన్నిటికం జను (పాణ మధీక మని చెప్పి, 


ర్న 


(ప్రాణో హ్యే వై తోని సర్వాణి భవతి 

సవా ఏష ఏవం పశ్యన్‌, ఏవం మన్యాన 

ఏవం విజానన్‌ అతివాడీ భవతి 

తం చేద్‌ (బూయు రతివా ద్యసీతి 

౧తివా ద్యస్మీతి (బూయా న్నాపహ్ను వీత,” ఛాం,. ౭-౧౫-౪, 

“ప్రాణమే యివి యన్నియు నగును, ఇది యిట్లు చూచి చింతన 
చేస్తి యెరుగువా డతివాది యగును, అతని నతివాది వై త వని యందురేని, 
“అతివాది నైతి నని చెప్పవలెను, దాచరాదు అని యిట్లు (పాణము నధిక' 
మని యెరిగినవా డతివాది యగు నని యంగీకరించి, 

“ఏష తు వా అతివదతి యః సత్యే నాతివదతి” ఛాం. ౭-౧౬-౧, 

“ఎవడు సత్యము నతిగా చెప్పునో వాడే యతివాది.. యని వచించి 
యున్నాడు, ఇట్లు సత్యము చెప్పుటమూలఅమున సనత్కు..మారుడు తత్వము 
నుపదేశించుచు, ప్రాణవిజ్ఞానము, దాని సాధనముల (శ్రవణ మసనాది సరం 
పరగా భూమను నిర్దేశంచియున్నాడు, ఇందు (ప్రాణమునే సత్య మని 
చెప్పుట సుస్పష్టము. (ప్రాణము (జీవాత్మ)కూడ పరమాత్మవలెనే సత్య 
మగుటవలన సత్య శబ్దముతో వ్యవహరింపదిడుటలోను దోష మావంతయు 
నుండదు, సత్యము (త్రికాలాబాధ్యము. అందువలన (ప్రాణమును సత్య మని 
చెప్పువాడే యతివాది వా స్తవమున కాగల డని భావము, 


'యథా వా అరా నాభో సమర్సీతా ఏవ 

మస్మిన్‌ (ప్రాణే సర్వం సమర్చితమ్‌ ఛాం౦, ౭-౧౫-౧. 

“చశక్రపుటాకులు చ(క్రపుకుండయం దర్చింపబడి నట్లు (ప్రాణమునందు 
సర్వము సమర్సింసబడినది' అను నీ దృష్టాంతముకూడ (ప్రాణము 


Scanned by CamScanner 


౧౮౨ వేదాంతిదర్శినము 


(జీవాత్మ భోక్త యగుటనవలన భోగ్య మగు జగ త్తంతయు జీవాత్మ 
రాయ త్తమై యున్న దని చెప్పుటచే సంగత మగును. కాబట్టి జీవాత్మ మే 
భూమ యగును, (బ్రహ్మము కాదని (ప్రా స్తింపగా - సమాధానము ; 
నామాదులలో నొకదానికం మరియొకటి యధిక మని యుపదేశిం 
చుటవలన నామాదులకంటె వాగాదు లధికము లున్న'్తే జీవాత్మ 
(ప్రాణము) కంటెను భూమ నధికముగ నుపదేశించుటవలన పరమాత్మయే 
భూమ యగును; కాని, జీవాత్మ యెన్నటికిని “భూమా” శబ్దవాచ్యము కానే 
రదు. భూమ [ప్రాణముకం పెను నధిక మని యుఫదేశింపబడినది. కావున 
భూమ (ప్రాణము (జీవాత్మ) కాదు. మరియొకటియై యుందవలెను, అదియే 
పరమాత్మ. పూర్వోక్త (ప్రశ్న (పతివచనములలో “ప్రాణముకంచటె నధిక 
మేదైన కొలదా?' యను (ప్రక్నకాని, “కల'దని సమాధానముకాని లేనందున 
ప్రాణముకంటె భూమ భిన్న మనికాని, యధిక మనికాని చెప్ప: వలను కా 
దినుట యుక్తము కాదు, “ప్రాణముకంటెి నధికము కలదా? యని 
(ప్రశ్నముకాని, “కలదని (ప్రతివచనముకాని లేనిమాట వాస్తవమే, అయి 
నను జీవాత్మకంచె భూమ యధిక మనియు, నయ్యది పరమాత్మయే 
యనియు నుసదేశించినట్లు తెలిసికొన నవకాశ మీ (ప్రకరణమున లేకపో 
లేదు. కొందొకవస్తువు కల దని చెప్పుట కెల్లయెడల (ప్రశ్న (ప్రతివచన 
రూప సంవాద ముండవలె నను నియమ మొండును లేదు. పవిిత్రములయిన 
వేదములం దట్టి (ప్రశ్న (ప్రతివచనములు లేకున్నను నుపదేశద్వారమున 
కొండొకవస్తువు కల దని చెప్పుట పలుతావుల జూడనగును, 


సనత్కుమారుడు నారదునకు (ప్రాణ మధికమని చెప్పి, యట్లు 
చెప్పువాడు తన్ను నతివాది యని యంగీకరించుటకు భయపడవల దని 
యుపదేశించియున్నాడు, నారదు డది విని యాత్మోపదేశ మంతటితో 
దిర్యవసత (సమా ప్ర మయిన 'బ్లంచి తరువాత (ప్రశ్నింస డయ్యే, కాని, 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_తృ,పా, ౧౮౩ 


'సరమకృపాలు డగు సనత్కుమారుడు “పరమారస్వరూప. మగు నంతరా 
త్మను దెలిసికొనకయే నారదుడు వెబ్బునేమో' యసీ యాలోచించి, స్వయ 
ముగానే (ప్రాణవిజ్ఞానముద్వారమున పూర్వ ముసదేశించిన యతివాది 
త్యముకంటె వేరుగా సత్యవిజ్ఞానముమూలమున నతివాచిత్వము ని ట్లుప 
దేశించియన్నాడు క 


“ఏష తు వా ఆతివనతి యః సత్యే నొతివదతి.' 

“ఎవడు సత్యము నతిగా జెప్పునో వాడే యతివాది యగును' అను 
సీవాక్యతాత్సర్య మేమి? పై వాక్యమునందలి 'తు' (ప్రయోగముచే (ప్రాణ 
విజ్ఞాని యతివాతి కాదని పూర్యోో _క్రమును నిరాకరించి, యటు'పె సత్యము 
నతివచించువాడే యతివాది యని. తెలుపుచున్నాడు. అందునలననే 
నారదుడును __ 

“సో ౭హం భగవః! సత్యే ,నాతివదాని.' భాం. 8-౧౬-౧. 
అటులయిన నేను సత్యము నతిగా వచింతును' అని ప్రార్షింపగా, 

“సత్యం త్వేవ విజిజ్ఞాసితవ్యమ్‌” ఛాం, ౭8-౧౬-౧. 

“అవును, సత్యమే తెలియదగినది” యని సనత్కుమారుడు బదులు 
సెప్పుటయు. సంగత మగుచున్నది. ప్రాణముకం టె నధికమైనది సత్యమనున 
దొకటి లేనిపక్షమున నారదు డట్లు ప్రార్షించుటకాని, సనత్కుమారుడు 
“సత్యమే జిజ్ఞాస్య' మని మరల చెప్పుటకాని యుక్తము కాదు. ఈ (ప్రకర 
ణమునందు పాణ మన జీవాత్మ యనియు, సత్య పన పరమాత్మ యనియు 
గు ర్రింపవలెను. 

'హిరణ్మయేన సా్యరేణ సత్య స్యాపి హితం ముఖమ్‌' యజు,౪9౦-౧౧, 
'సువర్ణమయపొ(త్రముతో సత్యముఖము కప్పబడియున్నది.' 
“సత్యం హ్యేవ బ్రహ్మ." బృ. ౫-౪-౧. “సత్యమే (బ్రహ్మము' 


అను నీ వాక్యములందు (్రయోగెంపభిడిన సళ్య శబ్దము (్రహ్మలోధకమే, 


Scanned by CamScanner 


౧౮7౪ వేదాంతదర్శనము 


ప్రాణముకంటె సత్య మధికమనియు, నయ్యదియే తెలియదగిన 

దనియు జెప్పి, అది తెలిసినవాడే యతివాది యని నిక్సయించుట కె సత్య 
మాజా. 

విజ్ఞానమునకు మతి, (కద్ధ, నిష్ట, కృతి యని నాలుగు సాధనము లున్నట్లు 
వివరించి, 

'యోవై భూమా తత్పుఖం, నాల్చే సుఖ మసి ఛాం. ౭-౨౩-౧, 

“భూమయే సుఖము, తఆల్పమున సుఖము లేదు' అని యుపదేశించి 
యున్నాడు, 

మతి : మననము, [శవణానంతరము వేదమునకు విరుద్ధముకాని 
యుక్తులతో వినినదానిని చిత్తమున (బవేశింపజేసికొనుట, 

(శ్రద్ధ : వినుటశై చిత్తమునం దేర్చడునట్టి యభిరుచి (శ్రద్ద యన 
బడును, ఈ (శద్ధయే యుపనిషత్తులందు వివిదిష యనియు జెప్పబడును, 

“త మేతం వేదానువచనేన (బ్రాహ్మణా వివిదిష న్తి బృ. ౪-౪-౨౨. 

నిష్ట : వేదవిహితకర్మలయందు నియతస్టితి. నియమముతో వేద 

విహితకర్మల నాచరించుట నిష్ట యనబడునని భావము, 
MK అ 

కృతి ; నిష్టకొఅక్రై చేయు (పయత్నము, 

ఇట్లు (ప్రాణముకం'"బను సత్యమును వేరుగా : 'భూమి యని యుప 
దేశించుటవలన భూమయన పరమేశ్వరు డగును కాని జీవాత్మ కౌ దని 
భావము, 

“యత్ర నాన్యతీ పశ్యతి, నాన్య చృ్చృణోతి 

నాన్య ద్విజానాతి, స భూమా,’ ఛాం. ౭-౨౪-౧, 

“ఎందు నన్యము జూడడో, అన్యము వినడో, అన్యము దెలియడో 
యది భూమి యను నీ భూమయొక్క లక్షణము జీవాత్మయందును 
న ర్హించు నని కొందలు సెప్సుదురు, 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము.-త్స,పా. ౧౮౫ 


జీవాత్మ సుషు ప్రియందు మరియొండు చూడడు, వినడు, తెలి 
యడు; కౌబిట్టి జీవాత్మయే భూమ యని వారియభిప్రాయము. కాని, యది 
యును సరికాదు. కారణ మేమన ; 


ఛాందోగ్యమున భూమాలక్షణ మిట్లు వర్షించి, యనంతరమున _ 

“య (తాన్య త్పశ్య త్యన్య చ్భృణో 

త్యన్య ద్విజానాతి త'దల్బమ్‌.* ఛాం. ౭-౨౪-౧. 

“ఎం దన్యము చూచునో, వినునో, యెరుగునో యది యల్ప'మని 
జీవాత్మలత్షణము వర్షింపబడినది. కాబట్టి యల్పమే జీవిత్ము భూమ 
కొదనుట నిక్కు.వము. ముందుచెప్పిన లక్షణమే జీవాత్మలక్షణ మను 
నెడల మరల నీ యల్పలకణ మేల చెప్పబడును? పూర్వలక్షణము 
సుష ప్పియం దున్న జీవలక్షణ మనియు, ననంతరలక్షణము! జా(గ్రదవస్టలో 
నున్న జీవునిలక్షణ మనియు సమాధానము జెస్ప నెంచెదరేని, అదియును 
యుక్తము కాదు. కారణ మేమన : అ శ్లెంచెదమేని సనత్కుమారుని 
యుపదేశ(ప్రవృ త్తియే నిష్ఫల మగును. శోకమోహాదిలక్షణయు క్త మగు 
సంసారమును సమూలముగ నశింపజేయుటకుగాను సనతుగ_మారుడు సర 
మాత్మతత్వము నుపదేశింప నెంచి దానిని లక్షణపూర్వకముగ (సతి 
పాదింస నుద్యుక్తుడైన ట్లిందు స్పష్టమగుచున్నది. సనత్కుమారుని 
ప్రవృత్తి జీవాత్ముని యవస్థాభేదములను జెప్పుటకే యందుమేని, అది 
నిష్టల మనవలసిన దగును. జీవాత్ముని సుషుప్వ్యాద్యవస్టలను దెలిసికొని 
నంతమా[త్రమున శోకమోహాత్మకసంసారము , సమూలముగ..- నళింష 
నేరదు గదా! మహాయోగియు పరమకారుణికుడు నగు సనత్కుమారుడు 
ప్రయోజనములేని యుపదేశార్థ మేల (ప్రవర్హించును? కాబట్టి “ఎం దన్యము 
చూడడో)” (యత నాన్య త్పశ్యతి) అను నీ లక్షణము భూమా శబ్దవాచ్య 
మగు పరమేశ్వరునందే సంగత మగును; కాని జీవాత్మ యం దెన్నడును 
కానేరదు, 


Scanned by CamScanner 


గరాఓ వేదాంఠతదర్శనము 


జీవాత్మ శరీరబద్దమై (ప్రాకృతములయిన (ప్రియా (ప్రియముల ననుభ 
పంచును. మధురామధురములయిన శబ్దములను వినును. రమ్యములు నర 
మ్యములు నగు నర్జముల నారుగును. అభ్యాసవై రాగ్యద్వారమున చిత్త 
వృత్తుల నన్నింటిని నిరోధించి *ప్రాకృతికబంధములనుండి విడివడి కేవ 
లద (బ్రహ్మమునందు వర్తించిననాడు జీవు దన్యము చూడడు; అన్యము 
వినడు; అన్యము నెరుగడు, కాబట్టి యుపడ్యు క్రలక్షణములలో మొదటి 
లక్షణము (యత నాన్య త్పళ్య8....) సరమాత్మకును, ద్వితీయలక్షణము 
(అథ య (శ్రాన్య తృళ్యతి....) జీవాత్మకును సంగతమగును, నాడే *ీభూవు 
సుఖము, ఆల్పమున సుఖము లేదు? అనుటయు సుసంగత మగును. కాగా, 


భూమాసదము పరమాత్మవాచకమే కాని, బీవాత్మవాచకము కాదని స్పష్ష 
ట్‌ 

మగుచున్న ది, 

ఆ ట్లంగీకరించుటవలన (ప్రకరణమునందలి యప[కమోససంహార 
ములు నేకవాక్యతను డొందును. (ప్రకరణారంభమున, 

“శ్రుతం హన మే భగవద్ద్భృశేభ్య 

_స్టరతి శోక మాత్యవి దితి, 

సో 2_హం భగవః । ోచామి తం మా 

భగవాన్‌ ళోకన్య పారం తారయతు.” ఛాం. ౭-౧-8. 


“ఆత్మవిదుడు శోకమును తరించు నని మీ యట్టి పెద్దలనుండి విని 
యున్నాను, భగవన్‌! కోకించుచున్నాడ,. న న్నీ శోకమునుండి తరింస 
బేయుదురు గాక!” యని (ప్రారంభింపబడినది. 


'తస్త్మెై మృదిత కషాయాయ పారం 
దర్శయతి భగవాన్‌ సనత్కుమారః' ఛాం, ౭-౨౬-౨. 


'రాగద్వేషాదిచి త్తమలములులేని యతనికి పూజ్యుడైన సనత్కు- 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము._తృ. పా, ౧౮౭ 


నూరుడు తమస్సు (అజ్ఞానము) యొక్క సారమును జూపెను - (బ్రహ్మ 
స్రొస్తి గలిగించెను' అని యుపసంవోర మొనర్చబడినది. 

ఉపక్రమమునం దాత్మవిదుడు శోకమును తరించు ననుటలో నాత్మ 
సదము పరమాత్మవాచకిము. ఉపసంహారమునందును 'తమసః పొర మను 
పదములతో (బ్రహ్మమే చెప్పబడినది, ఈ విధమున నుష్యక్రమోపసంహో 
రములందు విషయసామ్య ముండుటవలన నీ (ప్రకరణమునందలి “భూమా' 
సదము పరమాత్మబోధక మనుట నిర్వివాదసిద్ధాంత మని భావము, (లో) 

ఉపర్యు క్త విషయమును నిరూపించుటకే మహర్షి మరియొక 
హీతువును (ప్రదర్శించుచున్నాడు. 


ధ ర్మోసపతే శ్చ ౧-౩-౯” 
అలలో 
ధర్మోపప'త్తేః చజమరియు భూమకు చెప్పిస ధర్మములు (బ్రహ్మము 
నందే వర్తించుటవలన భూమ పరమాత్మవాచకమే యని సూళశ్రార్ణము, 
భూోమను వర్ణించి యనంతరమున నయ్యడి స్వమహిమయందే 
ప్రతిషిత మెయుండు నని వరింపబడినది, ఈ స్వమహిమ స్రతిష్షి తత్వ 
9 “చం ౬2 (©) 
నునెడి ధర్మము భూమకు సంబంధించినది. 
iw to “he ను నీ జ్య లి 3 > క్‌ 
స భగవన్‌ | కస్మీన్‌ (ప్రతిస్టిళ ఇతి? స్వ మహిమ్ని.*ఛొం,.8౭-౨౪-౧, 
“భగసన్‌ ! అ భూమ యెందు (ప్రతిషితమె యున్నది? అని (ప్రశ్నిం 
© రా 
పగా స్వమహిమయందే” యని సమాధానము చెప్పబడినది. ఈ నాక్యమున 
స్వమహిమ ప్రతిష్టిత ధర్మము (ప్రదర్శింసబడినది, ఇప్లే సర్వగతత్వము 
కూడ సీ (క్రింది వాక్యమున జూడనగును; 
“స ఏ వాధస్తాత్‌ స ఉపరిష్టాత్‌ 
స పశ్చాత్‌ స పురస్తాత్‌’ 'ఛాం. ౭-౨౫-౧. 
“కింద, పెన, వెసుక, ముందు నన్నిదిక్కులలోను నా భూమయే, 
సురియెకవాక్యమునందు ia 


Scanned by CamScanner 


“ఆత్మతః (ప్రాణ ఆలత్మత్‌ ఆకా 
ఆత్మతః స్మర ఆత్మత ఆకొశకి ధాం. 8-౨౬-౧. 


“ఆత్మనలన (ప్రాణము, దిక్కులు, ఆకాశము నన్నియు నాత్మచే 
ధరింపబడియున్నవి"* అని యుండుటనలన సర్వగతత్వ ధర్మ మాత్మ 
యందు గల దని తెలియుచున్నది, ఇట్లు స్వ మహిమ(ప్రతిష్టితత్వము, 
సర్వాధారత్వము, సర్వగతత్వము నను నీ ధర్మములు పరమాత్మకు జెంది 


నవే కాని జివాత్మకు జెందినవి కాపు. కాబట్టి భూమా శబ్దము పరమాత్మ 
వాచకమే యగునన్‌ భావము, (౯్ఫొ 


తృతీయాధికరణము 


పరమాత్ము డక్షరు డని నిరూపించుటకు మహర్షి యధికరణాంత 
రము నారంభించుచున్నాడు;: 


అక్షర మంబరాంతధృలేః ౧-౩-౧౦ 


ణమగు (ప్రకృతిని ధరించుటవలన, అక్షరం = అక్షరపదము పరమాత్మ 
వాచకమే యగును, 


అంబరాంతధృ తే1=ఆకాశాంత సమ స్త (ప్రపంచమును, తత్కార 


బృహదారణ్యకమునందలి గార్గి యాజ్ఞవల్కు్యుల సంవాదమునందు - 
'కస్మిన్ను ఖ ల్వాకాశ ఓతశ్చ (పోత శ్చేతి? 
స హోవా వైతద్‌వై తదక్షరం గార్లి ! 
(బ్రాహ్మణా అభివద _న్మ్యస్టూల మన ణ్వహస్వమ్‌. బృ. ౩-౮-౭ ౮. 
“దేనియందు ఆకాశ మోత్మప్రోతమై యున్నది?" అని (ప్రశ్నింపగా, 
“గార్గి ః అది యకరము, (బ్రాహ్మణు = లది స్టూలము కాదు, అణువు కొదు, 
'హ్రస్వమును కాదు = అని యందురు? అని యాజ్ఞవల్కు్య్యని సమాధానము, 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము_త్ఫ. పా, గీలోణొ 


ఓత్యప్రోత మన విధృతము, సమా(శ్రితము నని యర్థము. ఇట నాకాళ 
మున కా్యాశయముగా వర్ణింపబడిన యత్షరము జీవాత్మయాః లేక పరమా 
త్మయా? యస సంశయము, అతర మన నాశములేనిది. జీవాత్మపరమా 
త్మలు రెండును నాశములేనివి కావున నక్షరము లనబడును. అందువలన 
సంశయము కలుగుటయును యు క్రమే, (ప్రకృతియ నాళము లేనిదై 
యకత్షరపదవాచ్య మగుటచే నది యేల (గ్రహింపబడ దన : ఈ (ప్రకరణము 
ననే పూర్వవాక్యములందు (గ్రహింపబడిన యాకాశపదము (ప్రకృతివాచక 
మగుటంజేసి యట్టి యాకాశ మెద్దాని నాశ్రయించియున్నదని గార్లి (ప్రశ్నించి 
నది. కాబట్టీ (ప్రకృతి కాశ్రయ మగు నక్షరము జీవాత్మయో లేక పరమా 
త్మయో యగును, కాని (ప్రకృతిమాత్రము కౌొజాలదు. అందువలన నక్ష 
రము జీవాత్మయా? లేక పరమాత్మయా? యనియే సంశయము కలుగుట 
యుక్తమగును. అందు జీవాత్మయే యతరపదవాచ్యమనుట పూర్వపక్షము, 
కొదు పరమాత యే యనుట సద్ధాంతము. 

పూ. ప. : జీవులకు సుఖదుఃఖముల నందజేయుట కనుకూలముగ 
(ప్రకృతి పరిణమించుచుండును, అందువలననే (ప్రకృతివికారములన్నియు 
పరార్థములు - బీపులకొబకు - అని శాస్తాంతరమున వర్ణింపబడినది, 
కౌబట్టి యాకాళాది సృథివి పర్యంత మగు వికారజాతమంతయు జీవుల 
కొణకై యేర్చడి జీవాశ్రిత మనుట యుక్తమే యగును. కాగా అతరపద 
మిట్లు జీవాత్మబోధక మని (ప్రా్తింపగా - సమాధానము : 

జీవులకు భోగము, నపవర్గమును కలిగించుట కే (ప్రకృతి, యాకా 
శాదిరూసమున బరిణమించుట సత్యమే; కొని, యంతమా(త్రమున (ప్రకృతికి 
జీపు డాశ్రయ మన. నొప్పదు. (ప్రకృతిపరిణామమునకు జీవు డొక 
"హీతుపు కావచ్చును. అందువలన (ప్రకృత్యా(గ్రయత్వము జీవాత్మునకు 
సిద్ధింసదు, సృథివ్యాది వికొరణాతమున కాశయ మగు (ప్రకృతి కొధార 
మెయ్యది ? యని గారి (ప్ర్నించినది. అందులకు సమాధానముగ 'గార్లి fis 


Scanned by CamScanner 


పేదాంతదర్శనము 


౧౯౦ 


అక్షర మా(క్రయ మని - (బ్రహ్మ్యావిదుల్లు చెప్పుదురు" ఆని యాజ్ఞవల్క్య 
మడివియున్నాడు, ఈ యక్షరము పరబ్రహ్మ పరమాత్మయే యగును, క్రాన్సి 
మరియొండు కాదు, ' 

“యస్మిన్‌ భూమి రంత రికం ద్యో 

ర్యస్మిన్‌ ఆధ్యాహితా” అథర్వ, ౧౦-౪-౭-౧౨, 

“స్యథివి, అంతరిక్షము, ద్యులోకము నంతయు పరమాత్మయండే 
యున్నది అని యథర్వమున జెప్పబడినది. కాబట్టి వికారడాతముక్తో 
గూడిన (సకృతి కాశ్రయము పరమాత్మయేకాని, జీవాత్మ కాదు, (౧౦) 

పృథివ్యాది భూత వికారములు (ప్రకృతికంచె భిన్నములు కావు, 
(ప్రకృతి వేరుగను, పంచభూతాత్మక మగు (ప్రపంచము వేరుగను నుండవు, 
(ప్రకృతియే సృథివ్యాది పంచభూతాత్మక(ప్రపంచముగ బరిణమించుచున్నది, 
అందువలన వికారరూప మగు (ప్రపంచమునకు జీవులు హేతువుగ నంగీక 
రింపబడుటచేత, వికారాత్మక మగు (ప్రపంచముకం టె (ప్రకృతి భిన్నము 
కానందున నా (ప్రకృతికికూడ జీవుడే హేతు వనదగును. కాబట్టి పూర్వ 
నూ(త్రమునందలి యాకాశపదవాచ్య(ప్రకృతి కాశ్రయ మగు నక్షరము 
పరమాత్మ యన నేల? జీవాత్మ యనుటయే. యు క్రమగు నన = సమాధాన 
ముగా మహర్షి: సూ(త్రమును రచియించుచున్నాడు : 


ఈ త హాల క ధాం త తన పకా ననా వున ప పు అతనా కామపు తం పంతాలు. 
అ ~~ టు అపు అము అం మ తప. పు 


సా చ ప్రశాసనాత్‌ ౧-౩-౧౧ 

సాచ=ఆ యాకాళాంతప్రపంచధారణయు, (పశాసనాత్‌=్రళాసన- 
నియమ - పూర్వకమగుటచే పరబ్రహ్మ - పరమాత్మ కే యుక్త మగును, 

ప్రశాసని మన _(ప్రకృష్ణశాసనము - నియోగము - నియమించుట - 

అజ్ఞ - యని భాసము, ఉపర్యు క్ష (ప్రకరణమునందలి యక్షరసదమున 

కర్ణము సరమాత్మ యనుటకు కారణము ప్రకృతిధారణమాత్రము కాదు. 

ఆ ధారణ (ప్రశాసనపూర్వక మగుటయు నిందులకు కోరణ మని చెస్సవలిను. 


Scanned by CamScanner 


ప్రథమా ధ్యాయము_శ్శ్ళ,.పా. ౧౯౧ 


(ప్రపంచమునందలి సూర్యోది దివ్యపదార్థములను కాననపూర్వకముగ 
ధరించు సొమర్థ్యము జీవునకు లేదు. అట్టి యనంత సొమర్థ్యము పరమాత్మ 
యందే యున్నది. అందువలన, (ప్రపండాత్మక(పకృతి స్వవికారముల 
కంటె భిన్నముకానివమాత్రమున నయ్యది జీవాత్మచే ధరింపదిడుచున్న డని 
యెంచి యక్షరపదము జీవాత్మవాచక మనుట యు క్ర ముకాదు. గార్గి యాజ్ఞ 
వల్కు్య్యుఐ సంవాదమున (ప్రకాసనపూర్వక మగు విధారణ విధింపదిడి 
యుండుట చూచుచున్నాము. 

ఏతస్య వా అక్షరస్య (పళాసనే గార్గి 1 

సూర్యాచం(ద్రమసౌ విధృతౌ తిష్టతః, 

అభ అల అల అక 

ఏతస్య వా అతరస్య (పళాసనే గార్షి | 

ద్యావా పృథివ్యా విధృతే తిష్టతః' బృ. ౨-౮-౯, 

“ఓ గార్జి 1 యీ యక్షరళోసనమునందే సూర్యచం (దులు, పృథివీ 
ద్యులోకములు ధరింపబడియున్నవి. అని యిట్టి శాసనపూర్వకమగు ధారణ 
యౌ 'సంవాదమునందు పేర్కొనబడినది. ఈ ధారణణీవాత్మళ క్తికి 
మించినది. కావున నిట నక్షరపదము 'పర(బ్రహ్మవాచక మేయనవలయును, 
ఉపనిషత్తులు, స్మ తులును సర(బ్రహ్మమునే శాసకముగ వర్షించుచున్నవి. 

“సర్వ 'స్యేళానః నర్వ స్యాధిపతిః 

సర్వ మిదం (ప్రకా స్తి య దిదం కించ. బృ, ౫-౬-౧. 

“పరబ్రహ్మ పరమాత్మయే సర్వశానకుడు, సర్వాధిపతి; సర్వమును 
(పశాసించుచున్నాడు.! 

“ప్రళాసితారం' సర్వేషా మణీయాంస మణోరపి 


రుక్మాభం స్వప్నరీగమ్యం విద్యా త్తం పురుషం పరమ్‌” 
మను, ౧౨-౧౨౨ 


Scanned by CamScanner 


రకోల వేదంతదగ్గనము 


“అన్నిటిని శాసించువాడును, సూత్యముకంటె సూక్కుడున్లు, 
రుక్కాభుడు, స్వస్నధీగమ్యుడునగువానిని సరమపురుషుగా నెరురగవలెన్న. 

అందువలన నాకాశాంత (పనంచమునంతటిని (ప్రశా సనపూర్వకముగ 
ధరించు నక్షరము పరమాత్మయె యనుట నిస్సంశయము, (౧౧) 

అక్షర శబ్ద మీ (ప్రకరణమున పరమాత్మవాచక మే యనుటకు మరి 
యొక హేతువు: 


అన్యభావవ్యావృ శే తథ గక 

అన్యభావ వ్యావృ త్తేశ్చ =. పరమాత్మకం"ె భిన్నములగు (ప్రకృతి, 

జీవాత్మలు వ్యావ ర్తనము చేయబడినందువలనను, నక్షరపదము సరమాత్మ 
వాచకమే యని సూ(శ్రార్థము, 

“ఏతద్‌ వై తదక్షరంగార్లి ' (వాహ్మజా అభివద _న్వ్యస్తూల మన 
ణ్వ(హస్వ మదీర్చ మలోహిత మస్నేహ మచ్చాయ మతమో౭. వా 
య్వనాకాళ మసజ్ల మరస మగంధ మచకుష్క మ(శో[(త మవా గమనో 
2_తేజస్క మషప్రాణ మముఖ మమాత్ర మనంతర మదాహ్యాం న త 
దళ్నాతి కించన న తదళ్నాతి కశ్చన. బృ, 3-౮-౮, 

“ఓ గార్డి। (బ్రహ్మజ్ఞు అక్షరము నిట్లు వర్షింతురు. అక్షరము స్థూలము 
కాదు; సూక్మమును కాదు. (హైస్వదీర్హ ములునుకాదు - అక్షిరము సృథివి 
కాదని భావము, ఇఫ్లీ యక్షరము లోహితముకాదు - అగ్నికాదని భావము, 
స్నేహము = జలము - కాదు, ఆయ్యది వాయ్వాకొళశములునుకాదు, దానికి 
చతువులు, (శ్రో(త్రములు, వాక్కు, మనస్సునేవియులేవు, అనగా జీవాత్మ 


కొదని భావము, ఇళ్లే యది యంతర్భాహ్యావిభాగములు లేనిది, అనగా 
(ప్రకృతి కాదని భావము,” 


ఇస్తే యక్షరవర్షనమునందు (ప్రకృతి, జీవాత్మ, స్థా లభూతములు 


ఆకే 


Scanned by CamScanner 


| 


ళ్ళ 


(ప్రథమాధ్యాయము-తృ.పా, ౧౯౩ 


నన్నియు నక్షరముకాపని స్పష్టముగా వర్షింపదిడీయున్నది, అందువలన 
సక్షరసదము పరమాత్మ వాచకమే యగుననివేరుగ జెస్పనక్కరలేదు, 
మరియు కీ సకరణమునందే యిట్లు నర్జిం౦పబడినది $ 

'తద్వా ఏతదక్షరంగార్లి 1 అదృష్టం (ద్ర ష్ట్రశుతం, 

శో (త్రమతం మం త్రవిజ్ఞాతం విజ్హాత్భ' దృ, తదా, 

“ఓ గారీ! ఆయతరము స్వయముగాద్రషయె యన్యులచే జూడ 

Ua టగా రీ 

బడదు. శ్రోతయై (శుతముకాదు. తాను మంతయై మననవిషయముకాదు, 
విజాతయయ్యు జ్ఞానమునకు విషయము కొదు.' 
డో 

చతువు, (శ్రోత్రము, మనస్సు, బుద్ధియు నను సాధనములులేని దై 
అక్షరము సాధనసాధ్యములగు కార్యములస్నయు జేయగలదని భావము, 
ఈ వర్ణనము జీవాత్మ కెన్నడును వర్తింపదు. అంచువలవను నక్షరపదము 
సరమాత్మవాచక మే యనుట సుస్పష్షము. (౧౨) 


చతుర్ధాధిక రణము 
అక్షరపదము (బ్రహ్మోటోధక మని వర్ణింపబడినది. ఆ (బ్రహ్మమే 
పురుషు డనబడుననియు జెపస్పుటకు మరియొక యధికరణము (ప్రారింభింస 
బడుచున్నది. 
ఈతతి కర్మవ్యపదేశాత్‌ సః ౧.౩.౧౩ 


ఈక్షతికర్మవ్యపదేశాత్‌ = ఈక్షణ మనెడి కర్మవర్గి ంపబడుటవలన, 
సః = ప్రశ్నోపనిషత్తునందు వర్ణింపబడిన పురుషుడును, (బ్రహ్మమే యని 


“షోడశకలం భారద్వాజ ! పురుషం వత్చ, (ప, ౬-౧ 


“ఓ భారద్వాజ; షోడళకళలతోగూడిన పురుషు నెరుగుదునా?' 
యని (ప్రళ్నోపనిషత్తునందు (ప్రారంభించి, 


Scanned by CamScanner 


వేధాంతదర్శనము 


ఇ హె నాంతళరీరే సోమ్య ! స పురుషో 

యస్మి న్నేఠాః షోడశకలా? (ఫప్రభవంతి.' (ప, ౬-౨. 

'ఓ సౌమ్య! ఈ శ రీరమునందే యా పురుషుడున్నాడు. అతనీయంగే 
షోడశకళలు నుద్భవించుచుస్న వి.” అని యనంతర నార్యమున జెప్పబిడినడ్‌, 

ఈ వాక్యములందు (బయోగింపబడిన పరుషపదము బీవజోధకమూ। 
లేక (బహ్మబోధకమా ? యని సంశయమును గలిగించును, శౌ స్త్రములండు 
పురుషపదము జీవేశ్వరుల రీరువురకును వాడబడుట జూడసగును. అందు 


వలన సంశయమొదవుట సహజమే, 


ఈ' మం[త్రమునందలి పురుషపదము పరమా 

“ఏష హీ (దష్టా స్పిష్టా (శోతా (ఘూతా రసయితా 

మనా టోద్ధా కరా విజ్ఞానాత్మా పురుషః (ప్ర. ౪-౯. 

“దర్శనస్పర్శనాది గుణములుగల విజ్ఞానాత్మ పురుషుడు అను నీ 
యుపనిషద్వాక్యములోని పురుషవదము జీవాత్మవాచకము. ఇట్లు పురుష 
పవము జీవేశ్వరుల కుభయులకు (బయోగింపబడుటవలన (పస్తుత(క 
రణమునగల పురుషపదము జీవాత్మవాచకమా ? లేక పరమాత్మవాచకమా? 
యనీ సంశయముగలుగుట అసంగతము కాదు, అందు జీవాత్మ యనుట 
జ్రార్వపతేము, కాదు, పరమాత్మయనుట సిద్ధాంతము. 

పూ,ప: ఈ (ప్రకరణనునగల పురుషపదము జీవాత్మదాచకమగు 
టకు హేతువుగలదు. జీవుడు కర్మార్డితళరీరఠమునం దుండి, అం దనుభవింప 
వలసిన కర్మఫలముల ననుభవించి, అనంతర చూ శరీరమును విడీచి మరి 
యుకళరీంమన (బ్రవేళించుటక్తైయటనుండి యుత్క9మించును - వెడలి 
పోను, ఈ యత 9మణము జీవాత్కు డనుటకు హేతువు - లింగము, 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_తృ. పా. ౧౯౫ 


'స యదాస్మా చృరీరా దుత్కా9మతి 
స 7 


అమా వై లైః సర్వై రుత్కా9మతి' క్రో తంఆ 

“అత డీ శరీరమునుండి యుత్క_మించునపు డీ యన్నింటితోను 
నుత్కమించును. ఇట్టి యుత్కృమణము - ఒక శరీరమును విడిచి మరి 
యొక శరీరమున బవేశించుట - జీవాత్మయందే వర్తించును, పరమాత్మయం 
దీ ధర్మమువ ర్హింపదు. పరమాత్మ వ్యాపకము, వ్యాపకవస్తువునం దుత్క9 
మణము ఘటింపదు. కాబట్టి ఈ [ప్రకరణమునందలి పురుషపడము జీవాత్మ 
వాచక మగునని (ప్రా ప్పింపగా = సమాధానము : 

పురుషపద మిట పరమాత్మటోధకమే యగును, కాని జీవవాచకము . 
కాదు. ఈ (ప్రకరణమున నీక్షణము పురుషధర్మముగా జెప్పబడినది. 


“స ఈకాం చ(శే” (ప్ర. ౬-౩. “అత డీషించెను.” 

ప్రాణము, గ్రద్ద, ఆకాశము, వాయువు మున్నగు పదునారుకళల 
నుత్చన్నము చేయుట కనుకూల మగు సంకల్పపూర్వక పర్యాలోచనము 
ఈక్షణ మనబడును. ఇయ్యదియే యుపనిషత్తులందు తప స్పనియు జెప్ప 
బడును, 


“స తపో ఒతప్యత* (ప్ర. ౧-౪, “అతడు తప మొనర్చెను ” 

ఈ (ప్రకరణమున వర్ణింపబడిన ఈక్షణధర్మము పరమాత్మయందే 
వర్తించును. అతడే యీక్షణమా[త్రమున ప్రాణాదికళలను సృష్టింపగలడు. 
జీవాత్మ కట్టిసామర్థ్యము లేదు. కాబట్టి యిందలి పురుషపదము పరమాత్మ 
వాచక మనియే నిళ్చితమగుచున్నది, (౧౩) 

పంచమాధికరణము 

పరమాత్మ పురుషపదవాచ్య మని నిర్ణయించి పిమ్మట నా పరమాత్మ 

వ్యాపక మని చెప్పుటక్రై అధికరణాంతరమును (బ్రారంభించుచున్నాడు. 


Scanned by CamScanner 


౧ వేడాండదర్శనము 


దహర ఉ తరేభ్యః ౧5.౧౪ 


ఉత్త రేభ్యః=తరువాతి వాక్యములవలన, దహరః=భాందోగ్యమున 
వర్ణింపబడిన దహరాకాళము సరమాక్మయే యని సూ(త్రార్థము, 


“అథ య దిద మస్మిన్‌ (బ్రహ్మపురే 

దధహరం పుండరీకం వేళ్ళ దహరో౭_స్మి న్నంతరాకాళః, 
తస్మిన్‌ యదంత స్త దన్వేష్టవ్యం 

తద్వావ ఏజిడ్సాసితవ్యమ్‌.” ఛాం:. రా౭౧ంగ, 

“ఈ (బహ్మపుధ మనెడి మనుష్యశరీరమునందున్న చిన్నహృదయ 
కమల మనెడి గృహమునందు సూక్ష్మ మగు నాకాళము, (దహర ఆకాళఖ) 
గలదు. ఆ యంతరాకాశ మన్వేషింపదగినది; ఎయుగదగినదియును అను 
నీ వాక్యమున గల దహరాకాళశము పరమాత్మవాచకమా ? 'లేక జీవాత్మవాచ 
కమా.? యని సంశయము. 


పూ. ప : ఇట దహరాకాశము శరీరమునందలి హృదయపుండరీ 
కమున నున్నట్లు వర్హింపదడుటచేతను, హృదయము జీవు డుండు స్థాన 
మగుటచేతను జీవాత్మవాచక మనుటయె యుక్తము, దహరశళబ్దమున 
కర్ణము సరిచ్చిన్నము - సూత్మము, జీవాత్మ యణుపరిమాణముకల దగుట 
వలన పరిచ్చిన్న మమటలో సందేహము లేదు. ఆకాశ మన నంతట (పకా 
శంచునది. పరిచ్చిన్న మగు. జీవాత్మ హృదయమునం ధుండి శరీరమునం 
దంతటను ప్రకాశించుచున్నాడు. కాబట్టి ధషారాకాళశను శ్రీవాత్మబో దక మే 
యని (ప్రా ప్తింపగా - సమాధానము : 

ఛాందోగ్యమునందలి యీ (ప్రకరణనున:గల తరువాతి వాక్యములను 
బట్టి దహరాకాశము పరమాత్మబోధకమే యగును; కాని జీవనాచకను 
కొదు, 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయముఎతృ. సా, ౧౯8 


'యావాన్‌' వా అయ మాకాళ స్తావా నేష్లో 

అ న్లర్‌హృదయ ఆకాశః ఉభే అస్మిన్‌ 

'ద్యావా పృథివీ అంతరేవ సమాహితే, 

ఉధా వగ్నిళ్చ వాయుళ్చ, సూర్యాచంద్రమసొ వుభొ 

విద్యు న్నక్షత్రాణి యచ్చాస్యే హో స్టి యచ్చ నాస్తి 

సర్వం తదస్మిన్‌ సమాహితమ్‌ ఛాం, ౮-౧-8. 

“ఈ వెలుపలియాకాశ మెంతటిదో, హృదయమునందలి (చహర్య 
యాకాశము నంతటిదే. ఈ యంతరాకాశమునందు సృథివీద్యులో కములు, 
అగ్నివాయువులు, సూర్యచం(దులు, విద్యున్నత్ష(త్రములు, ఇహమున 
నున్నదియు లేనిదియు నన్నియు నిమిడియున్నవి.' . ఈ యు త్తరవాక్యము 
నందలి యర్ధమును సరికించినచో హృడయకమలమునందలి దహరా 
కాళము జీవబోధకము కొక సరమాత్య్మవాచక మనియే స్పస్టమగును, 
భూమ్యాకాశాదులు పరమేశ్వరునం దిమిడియున్నవికొని యణుపరిమాణము 
గల జీవునిలో లే వనుట నిక్కువము. 

మరియు నీ (ప్రకరణమునందే యొక యొడ __ 

“ఏష ఆత్మాఒపహతపాప్మా విజగో చిమృత్యు 

ర్విశోకో ఒవిజిఘత్సో ఒపిపాసః సత్యకామః సత్యసంకల్పః* 

ఛాం, ౮-౧-౫, 

అను నీ వొక్క కందు "ఆత్మ పాపరహితము, జరామృత్యుళోకా 

దులు లేనిది, ఆకలిదప్పులు లేనిది, సత్యకామము, సత్యసంకల్పము' నని 

వర్షింపబడినది. పాపరాహిత్యాది సత్యసంకల్పాంతధర్మములు పరమాత్మ 

యందే కలవనియు, జీవాత్మయందు లేవనియు సులభముగ చెలియును. 
శౌబట్టి దహరాకాశము సరమాత్మయే కాని వేరొండు కాదు, 


ఇంరేకొక యీ దహరాకాశము నెరింగిన యోగులు సర్వలోకము 


Scanned by CamScanner 


౧౯౮ వేదాంతదర్శనము 


లందును కామచారు లగుదు రనియు ననంతరవాక్యమున వరింపబడుట 
చూడ నగును, 


“అథ య ఇహాత్మాన మనువిద్య (వ్రజ న్తి ఏతాంళ్చ సత్యాన్‌ 
కామాన్‌ తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి.” 
ఛొం. ౮-౧-౬, 
అను నీ వాక్యార్థము పరమాత్మయండే సంగత మగును, కాబట్టీ 
దహరాకాశము పరదూత్మవాచకమే యనుట సునిశ్చితము. (౧౪) 


గతిళబ్లాభ్యాం తథా హి దృషం లింగం చ ౧-౩-౧౫ 
క] (A) 


((బహ్మ, దహరపదము రీ సూత్రమున నన్వయించును,) 

గతి శద్రాభ్యాం = గతి, శబ్దము నను రెండింటివలనను, దహరా 
కాళము (బహ్మవాచక మని యెరుంగునది. తథా హి = దహరాకాళము 
నందువలెనే (బహ్మమునందును, దృష్టం=మరియొక వాక్యమునందు గతి, 
శబ్దము రెండును (బయోగింపబడియుండుట చూడనగును, లింగం చ=లక్ష 
ణముకూడ చూడనగును, 


(గతి=గమనము - (ప్రా ప్తి, శబ్దము=(బహ్మలోక మనెడి పదము.) 

“తద్‌ యథా=పి హిరణ్యనిధిం నిహిత మక్షేత్రజ్ఞా 

ఉపర్వుపరి సంచరంతో న విందేయుః 

ఏవమే వేమాః సర్వాః ప్రజా అహరహ ర్లచృంత్య 

ఏతం (బ్రహ్మలోకం న విందంతి అమృ శే నహి (ప్రత్యూఢాః' 
ఛాం. ౮=రి=౨. 

“దాచిపెట్టిన ధనము నదియున్న స్థలము నెరుగనివా రా స్టలము పై 

. దిరుగాడుచును దానిని పొందజాలనట్లు, జీవులు నిత్యము (బబహ్మలోకమును 

దొందియు. దాని నెరుగజాలకున్నారు' అను నీ వాక్యమునందలి. (ప్రజా 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము_తృ. పా, 


ore 


శబ్దము జీవాత్యవాచకము, ఏతం (బహ్మల్‌ లోకము అనుటచే (పకరణమున 


| పూర్వము వర్ణింపబడిన దహరాకాశము (గ్రహింప నగును, ఇట్లు జీపులు 


బ్రహ్మాలోకమును నిత్యము గమించుచు = (ప్రా ప్తి పించుచునే యున న్నారు. 


లాక్‌ 


జీవులు నిత్యము సుషుప్తిల్‌ (బ్రహ్మమును టొందుచున్నా రని భావము, 
ఈ వాక్యమునందలి “జీవుల గతి, (బ్రహ్మలోక శబ్దము' నను సీ రెంటి 
(ప్రయోగమువలనను దహరాకౌశము (బ్రహ్మవాచక మనుట నిశ్నితమే యని 
సూ(త్రాభిప్రాయము. 

ఇట్లే మరియొక యుపనిషద్వాక్యమునందును జీవులు నిత్యము 
(బ్రహ్మను జొందుచున్నట్లు - (బ్రహ్మనుగూర్చిన జీవగతి = చూడనగును, 

“స ఏనం యజమాన మహరహర్‌ (బ్రహ్మ గమయతి' ఫ్ర. ౪-౪. 

య తై ఏతత్‌ పురుషః స్వపితి నామ 

సతా సోమ్య తదా సంపన్నో భవతి” ఛాం, ౬-౮-౧, 

“పురుషుడు ని(ద్రించునపుడు సద్రూప (బ్రహ్మమును దొందును అని 
యీ వాక్యమున పర్తి ౦పబడుట స్పష్టము. 

ఈ ఛా ందోగ్యముననే మరియొక నలమునందు -- 

కతత మభిస ౦పద్య తే” భాం. ౮-౧౫-౧. 

'(బహ్మాలోకమును డొందుచున్నాడు' అని (బ్రహ్మలోక శద్దముకూడ 
(బ్రయోగింపటడుట చూడనగును, కాబట్టి “గతి, శబ్దము నను సీ రెండును 
దహరాకాశము (బ్రహ్మటబోధకమని టోధించునని భావము. ఇట్టి పద 
ప్రయోగరూపలింగమే  దహరశబ్దము సరమాత్మవాచక మసుటకును 
(ప్రమాణమని తెలియవలెను. (౧ 4) 


ఉపర్యు క్త విషయమును సాధించుట కింకొక హేతుపు : 

ల ని హ్‌ 3.౧౬ 
1. ధృకేళ్ళ మహిమ్నో౭స్యాస్మి న్నుపలభ్ధః ౧ 
ధృ తే;చజ=జగర్భారణవలనను దహరశబ్ధము సర(ద్రిహ్మావాచకమని 


అతనన mn 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


౨00 
నళ్సయింసనలెను. కారణ మేమన : అస్మిన్‌ = బహ్మమునండే, అస్య 
సుసామ్నః=జగద్ధారణరూస మహిమ, ఉవలద్దేః = మరియొక యుపనిష 
ద్వాక్యమువలన దెలియబడుచున్న దీ, 
ఛాందోగ్యమున (ప్రస్తుత ప్రకరణమునందే హృదయకమలమున 
దహారాకొళ మున్నట్లు ముందుగా బెప్పి, దానియందే పృథివ్యాదిలోఠములు 
సనూహితములై యున్నట్లును వర్ణింపబడినది. అనంతర మా దహారాకాళ 
మునవై యాత్మళద్దము ప్రయోగించి, యందు పొపరాహిత్యాది ధర్మము 
లును నర్ణింపబడినవి, లట్టి యాత్మ నుద్దేశించియే వాక్యొంతరమున ._ 
'ఆథ య ఆత్మా స సేతు ర్విధృతి 
రేషాం లోకానా నుసంభేదాయ' ఛాం. ౮-౪-౧. 
“ఆత్మ, లోకములు మర్యాద నతి(క్రమింపకుండునట్లు ధరించుబంధన' 
మని చెప్పబడినది. ఇట్లు సర్వలోకములను ధరించునట్లి యాత్మ పర(బహ 
౧౧ ట్‌ = 
సరమాత్మయే యగును, వేదమునందును పరబ్రహ్మయే జగద్ధారకుడని 
నర్జించుట చూడనగును. 
“స దాధార పృథివీం ద్యా ముతేమాంి బు, ౮-౭-౩-౧. 
కాబటి దహరాకిశము సర।బహ్మవాచక నునియే స్పషమగు 
రు (a) 
చున్న ది. (౧౬) 
దహరాకాళఘు (బహ్మనాచక మనుటకు హేత్వంతరము 
ఇళ టి ఎలి. ౭ 
పసి దై గ o గంకె=గో 
ఆకొళ శబ్దము సరమాత్మయందు (బ్రసిద్ధ్దమగుటవలనను దహరాకొ 
శము (బ్రహ్మవాచకమే యని సూ(త్రార్థము. 
| 
“బునగో అశతరే సరమే వ్యోమన్‌” బు, ౧-౧౬౪-౩౯. 
“ఆరాళోవై నామ 'నామరూసయోర్‌ నిర్వహణా,” ఛా, ౮౧౪-౧ 


Scanned by CamScanner 


(ప్రథమా ధ్యాయము -తృ. పా. ఎ౨ఎధణ 


ఇందు 'మొదటివాక్యములోని వ్యోమపదము, రెండ వవాక్యమున౦ందల్‌ 
జ౪భాశసదము రెండు సరమాత్మ వాచకములే. ఇట్లాకాశపదము పరమాత్మ 
నాచకముగా సలుతావులందు (బియోగింపబడుట (ప్రసిద్ధము, అందువలన 
దహారాకొళముకూడ పరమాత్మవాచక మేయని సూ(శ్రాభి ప్రాయము, (౧౭) 


దహరాకాశము పరమాత్మవాచకమని నిరూపించి మహర్షి మరల 
శంకించి సమాధానము చెప్పుచున్నాడు, 


ఇతరపరామర్శాత్‌ స ఇతి చే న్నాసంభవాత్‌ ౧-౩-౧౮ 
ఇతర పరామర్శాత్‌ = సరమాత్మునికంటె భిన్నుడగు జీవున కీ 
వాక్యమునందు సంబంధ ముండుటవలన, స ఇతిచేత్‌=జీవాత్మయే దహరా 
కాళ శబ్దమున కర్ణమందురేని, అసంభవాత్‌ = అప సహతపాష్మత్వాది ధర్మ 
ములు జీవునియందు అసంభవములగుటవలన, న=జీవాత్మ దహరాకాశము' 
కొదు, 
ఛాంద్యోగ్యములోని యీ దహర (పకరణమునందే, 
“అథ య ఏష సంప్రసాదో ఒస్మాత్‌. శరీరాత్‌ 
సముత్థాయ పరంజ్యోతి రుపసంపద్య స్వేన 
పే జాభిసంపద్యతే, ఏష ఆత్మేతి హోవాచి ఛాం, ౮-౩-౪. 


“ఈ జీవాత్మ (సం(ప్రసాదః) యీ శరీరమును విడిచి, పరంజ్యోతిని 
బొంది స్వరూపముతో నుండును. ఇది యాత్మ" యని చెప్పబడినది. ఈ 
వాక్యమునందు జీవాత్మ (గ్రహింపబడుటచే దహరాకాశము జీవాత్మవాచక 
మందురేని _ అది యుక్తము కాదు. కౌరణ మేమన, ఈ వాక్యమునందలి 
సంప్రసాద శబ్దము జీవవాచక మనుట కెట్టి సంశయమును లేదు. అణుపరి 
మాణము గలదగుటవలన జీవాత్మ శరీరమును. విడువగలదు, కొని; 
యంతటిశోనే దసారాకాశసదము జీవవాచక నునడగదు. తదుపరి వాక్య 


Scanned by CamScanner 


౨ం౨ వేదాంతదర్శనము 


శేషమునందు వర్దింసబడిన పాపరాహిత్యము, సత్యసంకల్పాది గుణములు 
జీవాత్మయందు సంభవములు గౌవు, అయ్యవి సరమాత్మగుణనులే, కావృన 
దహరాకొశపవము (దబహ్మావాచక మనుట నిళ్చితము, (౧౮) 

మరియొక శంకకు మహర్షి సమాధానము ; 


ఉ త్తరాచ్చే దావిర్భూత స్వరూప స్తు ౧.'కె.గ౧ికా 
ఉత్తరాత్‌చేత్‌ = (ప్రజాపతి నుడివిన యు త్తరదాక్యమువలన నప 
హతపాస్మత్వాది గుణములు జీవాత్మయందు సంభవమగు నందురెని, 
తు=కాదు. కారణ మేఘన: జీవాత్మ, ఆవిర్భూత స్వరూపః=అభినిష్పన్న 
స్వరూపము గలదిగా జెప్పబడినది. 
ఇం|(దు దొకనా డాత్మ నెరుగగోరి విరోచనునితో గూడి (ప్రజాపతిని 
సమీపించెను. (ప్రజాపతి యిం్యదున కాత్యనుగురించి యుపదేశించెను.అతడు 
ముందుగా జా(గదవస్థకు సంబంధించిన యాత్మ నుపదేశించి, యనంతర 
మున (క్రమముగా స్వప్న, సుషుప్తి, తురీయావస్ట్థలకు సంబంధించిన 
యాత్మ నుపదేశించియుండెను, ఇ ట్లనేక సర్యాయము లాత్మజిజ్ఞా సాభావ 
ముతో తన చెంతనేరిన యిం(దునకు (క్రదుముగా నాయా యవస్టలందు 
ఆత్మ యెట్లుండునో గురింపజేసి తుదకు ము క్రావస్టయందు పరమాత్మను 
బొంది జీవుడు స్వస్వరూపమున నుండునని చెప్పుటచే నీ దహర (ప్రకరణ 
మున వర్షింపదిడిన యపహతపాష్మత్వాది ధర్మములు కుద్దుదెన ముక్తి 
జీవునియందును సంభవములు కావచ్చును. కాబట్టి దహర శబ్దము జీవాత్మ 
వాచక మేల కాదందురేని - అది యుక్తము కాదు. 


అపహతపాష్మత్వము, సత్యసంకల్పము మున్నగు గుణములు 
జీవునకు స్వాభావికములు కాదు. పరబ్రహ్మ సంబంధముచే నతని కొకట 
గలిగిన గలుగవచ్చును, దహర(ప్రకరణమున వర్తింపబడిన ధర్మములు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_తృ, పా, 


౨౦కి 
సా(భావికము లగుటచే నయ్యవి పరమాత్మయంచదే వర్తించును, అందు 
వలన దహరకబ్ద మిట పరమాత్మవాచక మనియే యెంచవలెను, (౧౯) 

అటులయిన దహర(ప్రకరణమున (ప్రజాపతివాక్యములందు జీవాత్మ 
థేల సరామర్శింపబడిన దందురేని _ 


అన్యార్థ శ పరామర్శః ౧-౩-౨౨౨౦ 


(సూత్రమునందలి “చికారము జీవాత్మ దహరపదముచే జెప్పదగ 
దని బోధించుటకే,) 


పరామర్శః చ=ఈ (ప్రకరణమున సం(ప్రసాద శద్దముచే జీవాత్మ 
(గహింపబిడుట, అన్యార్థః = జీవాత్మకం'టె భిన్నమగు పరమాత్మను 
భోధించుటకే యని సూ(శ్రార్థము, 


సుషు ప్రియందును, ముక్తియందును జీవాత్మ యే పరమాత్మను 
కొంది స్వస్వరూపమున నుండునో యా పరంజ్యోతి పరమాత్మ జీవాత్మ 
కౌదు. అది జీవాత్మకం"టె భిన్నము. అయ్యదియే దహర శ బ్దవాచ్యము, 


అని యిట్లు బోధించుటకే దహరవాక్యములందు జీవాత్మ పరామర్శింప 
దిడినదని భావము. (౨౦) 


మహర్షి మరియొక శంక కిట్లు సమాధానమును సూత్రించు 
చువ్నాడు ; 
అల్బశుతే రితి చే త్తదుక్తమ్‌ ౧-౩-౨౧ 


అల్బ(శ్రుతేః = వాక్యమునం దల్సత్వము వర్ణింపబడుటవలన, 
రహరశబ్దము జీవవాచక మే! ఇతిచేత్‌జాఅందురేని, తదుక్తమ్‌ = ఇందుకు 
. . సమాధానము పూర్వమే చెప్పబడినది. . 


దహరో2స్మి న్నంతరాకాళః' ఛాం, ౮-౧-౧ 


Scanned by CamScanner 


వేదాంఠదర్శనము 


2౨0౪ 


“'హృదయకమలమునందలి యాకౌశ మల్పము (దహకమ్సు 
అని యనుటచేత దహరాకాశము (బ్రహ్మవాచక మె ట్లగునందురేని, 
“అర్భకౌక స్తావత్‌.... వ్యోమవచ్చ'*(౧-౨-౭,) అను సూ(త్రమున 
నిందులకు సమాధానము చెప్పబడినది, 
పరబ్రహ్మ పరమాత్మ సర్వవ్యాపకమై యనంతమైనను హృదయ 
కమలము నుపాధిగా నెంచి దహర (అల్బ) మని వర్తింపబడినది, ఉపాస 
కునకు నుపాన్యమగు (బ్రహ్మాము సులభముగా బోధపడునిమిత్త మబ్లు 
వర్ణింపబడినదని భావము. కాబట్టి దహరాకాశ ము (బహ్మవాచకమే 
యగును. కాని, జీవవాచకము కాదని సూశ్రార్డము, (౨౧) 
అనుకృతే స్తస్య చ ౧ిఎకె.౨౨ 
తస్య = పర(బ్రహ్మముయొక్క-_, అనుకృతేశ్చ = హృదయోపాధి 
౦కరించుటనలనను, ఆల్బ(శుతి సంగతము కాగలదు. 
ఘటాదులం దుండు నాకాశము ఘటాద్యాకారముల ననుకరించు 
చున్నదో యన, లోకమునందు “ఘటాకాళము, మఠాకొళము నను వ్యవ 
హారము చూచుచున్నాము. ఆస్తే వ్యాపకమగు పరమాత్మయు హృదయ 
పుండరీకోపాధి ననుకరించుచున్నట్లు కల్పించి పరిచ్చిన్నమని' వ్యవహరింప 
బడినదని భావము. అందువలన (బ్రహ్మస్వరూవమే యల్ప మని యెంచ 
రాదు. (౨౨) 
అపిచ స్మర్యతే ౧-౩-౨౩ 
. ఉపనిషద్వాక్యములందేకొక స్మృతులందును అట నట పరమేశ్వరు 
డల్పు డ్రైనట్లు వర్ణింపబడుటయు జూడనగునని సూ త్రార్థము, 
“ప్రశాసితారం సర్వేషా మణీయాంస మణో రపి 
రుక్మాభం స్వప్న ధీగమ్యం విద్యా త్తం పురుషం పరమ్‌” 
నును, ౧విా౧ంవిలి, 


Scanned by CamScanner 


పథమాధ్యాయము-_తృ.హే. వథధి జే 


'“షరమపురుషుడు స్వప్నధీగమ్యుడు, రుక్మాభుడు, అల్బుముక౦ం"టె 
నల్పుడు, పర్వ(ప్రళశాశకుడు నని యెరఠుంగవలెనము. ఇట్లు స్మృతులయం౦ 
దును, నుపనిషత్తులందును (బ్రహ్మము అల్పము - సూత్ష్మము గా వర్ణింప 
బడుటచేత దచహరాకొాశ ము పరబ్రహ్మవాచక మనియే (గ్రహింప 
వలయును. (౨౩). 


షష్టాధికరణము 

పరమాత్మ యుపనిషత్తులం దంగుష్టమా(త్రు డనియు జెస్పటడీ 
యుండుదనుూ నిరూపించుటకు నధికరకాంతర మారంశించుచున్నా డు, 

బ్బా దేవ (పమితః ౧-౩-౨౪ 

శద్దాడవ అ ఉపనిషద్వాక్యముపలననే, (పమితః = పరిమితముగో 

జెప్పబడిన పురుషుడును, పరబ్రహ్మ మీ యగు నని సూ(శ్రార్థము, 

'అంగుష్టమా(త్రః పురుషో మధ్య ఆత్మని తిష్టతి 

ఈళానో భూతభవ్యస్య న తతో విజుగుప్పతే ఏతద్‌ 


“భూతభవిష్యద్వ ర్రమాసముల కీశుడైన పురుషుడు అంగుష్ట 
మా(తుడు, శరీరమధ్యమున నున్నాడు. 


ఇందు వరింపబడిన పురుషుడు శరీరమునం దున్నాడనియు, 
నంగుష్టపరిమితు డనియు వర్షింపబడుటచే నంగుష్టమా(త్రుడు జీవుడు 
కొవచ్చు నని శంకింప ననువగును; కాని యిట పరమాత్మయే (గ్రహింప. 
నగును, జీపుడు భూతభవిష్యద్వ ర్రమానముల కీళుడు కాడు, భూతభవ్యము 
లను వశమునం దుంచుకొని నియమంచు శక్తి పర(బహ్మ పరమాత్మ శే 
గలదు, కాబట్టి యంగుష్టమా (త్ర పదము పర(బహ్మమునే సూచించును, 


Scanned by CamScanner 


మనుజుల హృదయ మించుమించుగా నంగుష్ట (బొటనవేలు) 

(ప్రమాణ మని యభిజ్ఞుల మతము, అట్ట హృదయమునం దంతర్వ గిరా 

ఆవిర్లు 

యున్న (బ్రహ్మ మంగుష్టమా(త్ర మని చెప్పబడినది. సర్వేశ్వరత్వము పర 

(బ్రహ్మా పరమాత్మ కే కలదని వేదముకూడ నంగీకరించును, “యో భూతంచ 
భవ్యంచ సర్వం య శ్చాధితిష్టతి' అథర్వ, ౧౦-౮-౪-౧. (av) 


హ్యాపకమగు (బ్రహ్మము దేనిపోలికచే నంగుష్టమా(త్ర మని చెప్ప 


బడిన దన : 
హృద్య పేకయా తు మనుష్యాధికారత్వాత్‌ ౧.౩.౨౫ 


మనుష్యాధికారత్వాతీ=శా స్ర్రము మనుజుల సుద్దేశించి రచియింప 
బడుటవలన, (బ్రహ్మము, హృద్య పేకయాతు=హృదయమునం దుండుటం 
బట్టి యంగుష్టమా(్ర మని వర్తింపబడినదని సూ (త్రార్థము. 

శాస్త్రము మనుష్యులకొజకై (వ్రాయబడినది. మనుజుల హృదయ 
మించుమించుగా నంగుష్టపరిమాణము గలదిగా నెంచబడును, పర(బహ్మ 
హృదయమున నున్న ట్లనేక పర్యాయములు చెప్పబడినది. యోగులు, 
నుపాసకులు హృదయమునండే (బ్రహ్మము నుపాసింతురు - సాక్షాత్కారము 
జేసికొందురు. అందువలననే వ్యాపకమయినను (బ్రహ్మా మంగుష్టమాకత్ర 
మని వర్ణింపబడినది. (౨౪) 


(బ్రహ్మము హృదయగత మగుటచే హృదయమాత్ర మనబడిన 
యెడల, నది హృదయమునకు వెలుపల నుండదా ? అయ్యది వ్యాపకము 
కదాః: యన: 


తదుపర్యపి బాదరాయణః సంభవాత్‌ ౧.౩-ఎ౨౬ 
సంభబాత్‌ = వ్యాపకమై (బ్రహ్మము హృదయమునందు తన్యా(లో 


Scanned by CamScanner 


ముగ నుండుట సంభవమే కొవున, తదుసర్యవి=హృదయమునకు వెలుప 
లను అది యుండు నని, బాదరాయణః=బజొదరాయబణుని మతము. 

పరబ్రహ్మము హృదయమునం దుండి హృదయమా(త్ర పరిమా 
ణముగలది యగుచో నయ్యది వ్యాసకము కాజాలదు. అది పరిచ్చిన్న 
మగును. అట్టి (బహ్మాము జగజ్జన్మ స్టితలయములకు కారణము కాజాలదు, 
అందువలన (బ్రహ్మము వ్యాపక మని యంగీకరించుట సర్వతం[త సిద్ధాం 
తము. (బ్రహ్మము హృదయమునకు వెలుపఐను గలదు. ఆయినను వ్యాపక 
(బ్రహ్మము హృదయమాక్ర మని గౌణముగా జెప్పబడుటయు సంభవమే. 
యని బాదరాయణుని మతము, (౨౬) 

(శ్రీ శంకరాచార్య (ప్రభృతులు కొంద రీ సూత్రమున గల “తదు 
సర్యపి' అను పదమునకు “మనుజులకు పై నుండు దేవతలకుగూడ (బ్రహ్మ 
విద్యలో నధికార మున్న'దని యర్థము చెప్పి యిం(ద్రాదిదేవతలకు కర్మాధి 
కారము కూడ సంభవమే యని యే మేమో సాధించియున్నారు; కాని, 
యీ సూత్రమునందలి. తచ్భబ్దిముతో పూర్వసూ(త్రమునందలి “హృద్య పే 
శక్షయా' యను పదమును (గ్రహింపక, 'మనుష్యాధికారత్వాత్‌” అను 
సమ స్తపదిములోని యేకదేళమైన మనుష్యళబ్దమును (గ్రహించుట స్యాయ 
విరుచ్దము.) 


కర్మణి విరోధ ఇతిచే న్నా నేక 
(ప్రతిప త్తే ర్లర్శనాత్‌ ౧-౩౬.౨౭ 
పరబ్రహ్మము వ్యాపకమైనచో, కర్మణి = జగ(ద్రచనాత్మక కర్మము 
నందు, విరోధః = విరోధము కలుగును, ఇతిచేత్‌ = అనియందురేని, 


అనేక (ప్రతిప తె తే, = (దిహ్మమునం దనేకళక్తు లున్న ట్ల టంగీకరించినందుగ, 
దర్శనాత్‌ = (శ్రుతి స్మృతులలో నట్లే. చూరబతుటవలనను, న = కర్మ 


(విరోఢ్ర ఆ పునుట' తగదు, 


Scanned by CamScanner 


ఎవీంలొ వేదాంతదర్శొనము 


సరబహ్మ పరమాత్మ వ్యాపకమగుటచే నందు (క్రియ గలుగ సేరద్దు, 
అందువలన నయ్యడది (ప్రకృతియందు (క్రియా 'హతుకపుగు పరీణామమును 
కలిగింపనేరదు. (ప్రకృతిలో పరిణామము కలుగని పక్షమున సృష్టియేరడ 
జాలదు, వ్యాపకమగు (బ్రహ్మము నిష్కి9య మగుటపలన సది సృష్టిస్టితి 
'లయములకు కారణము కాజాలదని సద్ధమగుచున్నది. కౌబట్టి వ్యాప 
(బ్రహ్మము హృదయాంతరముననుండి హృదయమా మసబడుచున్న 
దనుట జగదుత్చ త్తిక్రియకు విరుద్ధము కాగలదందురేని, అది యుక్తము 
కాదు, కారణ మేమన : 


వ్యాపక(బ్రహ్మమునం దనేకళక్తు లున్నవి. ఆ శ క్తులమూలమున 
నయ్యది జగదుత్స త్తిస్టితిలయములకు హేతువు కాగలదు. -.'పర్మబహ్మాము 
'వ్యాపకమగుటచే నధి నిష్కి9యమగును. (ప్రకృతియందు (క్రియ గలిగింస 
జాలదు. కాబట్టి .(పకృతి మహదహంకారాదిరూపమున బరిణమింపదు, 
కాగా నృష్టి యేర్చడదు.” - అని శంకింప బనిలేదు, అనేక శక్తియుక్తు 
డగు జీవుడు శరీరమున నొకచో హృదయముననుండి కదలక మెదల 
కయే శరీరమునం దంతటను (క్రియలు గలిగించునట్లు పర(దిహ్మ పర 
మాత్మయు తన దివ్యశ క్తులద్వారమున (ప్రకృతియందు (క్రియామూలకపరి 
ణామము నుదృవింపజేసి జగద్రచనకు కారణమగుచున్న ది. అంగుణతై 
తాను స్వయముగ (క్రియావంతము గా నవసరముండదు. పరమాత్మయం 
దట్టి శక్తియుక్తులు గలవనుటకు మం(త్రమె (ప్రమాణము 


“విషోరుకం వీర్యాణి (ప్రవోచమ్‌” బు, ౨౨-౨౪-౧. 
mem 
“య స్యామితాని వీర్యాణి” బు, ౬-౨-౧౯౨౧. 


ఇంతేకాక |క్రియారహిత మగు నొకవసువు మరియొకవస్తువునందు 
క్రియను గలిగింవజాలదను నియమ మొం డెందునులేదు, అయస్కాంతము 
_ తాను స్వయముగ కదలకయే సమీపమున నుండు సూదులలో చలన క్రియను 


Scanned by CamScanner 


ప్రథ మాధ్యాయము_తృ, పా, తత 


గరిగించుట (ప్రత్యమసిద్ధము, 


అందువలననే సాంఖ్యశాస్త్రమున నిట్లు 
(ag! 
సూ(త్రింపదిడినది, 


“తత్సన్నిధానాత్‌ అధిష్టాతృత్వం మణివతీ' ౧ 
పరమేశ్వరు డయస్కాంతమణివలె నిష్క9యుడె నను తసరు 
సన్నిహిత మెయున్న (ప్రకృతియందు (క్రియనుగలిగించి దానిని మహదహం 


కారాది రూపమున బరిణమింపదేసి జగత్తును నిర్మించుచున్నాడు. ఈ విష 
యమునే 


'య ఇమం చ లోకం చ పరం చ లోకం 
సర్వాణి చ భూతా న్యంతరో యమయతి.” బృ, ౩-౭-౧, 
“ఈ లోకమును పరలోకమును, సమ స్ప్హభూతరాశిని గూడ అంత 
ర్యామియె నియమించుచున్నాడు” అని (బహదారణ్యకము స్పషము సేయు 
ప్ర 2 ఫ్రీ ఖా 
చున్నది, కాబట్ట వ్యాపక మైన పరబ్రహ్మము హృదయాంతరముననుండు 
టచే నంగుషమా।త్రమని గౌణముగా వరింపసబదుట యుక మే, (౨౬౭) 
౨ (x) per. 
స ప్పమాధికరణము 
వేరొక శంకకు సమాధానము : 
శబ ఇతి చే న్నాతఃప్రభవాతీ 
౧ 
(పత్యతొనుమానాభ్యామ్‌ ౧-౩-౨౮ 
ప్రభవాత్‌ = పర మేశ్వరునివలననే యుత్సన్న ములయినట్లు తెలియు 


- చున్నందున, శబే = వేదవిషయమున, ఇతిచేత్‌ = విరోధము గలుగునందు 
క య 
... లేని న = అదియును సరికాదు. 


.. నిష్కై 9యము వ్యాపకము నగు పర(బహ్మమువలన న న 


Scanned by CamScanner 


౨౧౦ వెదాంతచర్శనము 


డామహప మగు జగదుత్ప త్తి సంభవమైనను వేచము లెట్లు సంభవింప 
గలవు ? ఆని యీ సూత్రమున గల శంకాభిప్రాయము. 
ఆర్ధయు క్రమగు కొందొకళద్దరాశ వేదమనబడును. ఆయ్యది సర్లాది 
౧ 
యందు సర్వజనులకు నుపకారము జేయ నెంచిన పరమేశ్వరు నుండి 
(ప్రాదుర్భ్బూత మైనదని సిద్ధాంతము. పర మేశ్వరుడు వ్యాపకుడు. అందువలన 
నతనికి శరీర ముండదు, దంతతాల్వాద్యవయవము లసలేయుండవు, కాబటి 
ది 
శబ్దరాళరూపమగు వేదము వ్యాపకపర(బ్రహ్మమునుండి యెట్లు (ప్రాదుర్భ 
టి ౧ 
వింపగలదు ? ఆను శంకకు సమాధాన మల్లు నుడువుదురు, 
వ్యాపకుడగు పరమేశ్వరు దెట్లు సన్నిహిత(ప్రకృతియందు పరి 
శామకారకమగు (క్రియ నుదృవింపజేస్తి మహదహంకారాది రూపమగు 
వివిధ (ప్రపంచమును (ప్రపంచింపజేయుచున్నాడో, అప్లై సర్లాడియం 
౧ a 
దభ్యుదయ ని॥ేయసకారకములగు కర్మలందు మానవులకు |బ్రివృ శ్తి 
కలుగుటకును, విరుద్దకర్మలందు నివృ త్తిగలుగుటకును ఆదిమ హర్గుల 
హృదయకమలములందు పూర్వపూర్వకల్పములందుపలె సార్థకములు, 
సస్వరములు నయిన వేదమం(త్రములను స్ఫురింపజేయును, అట్లు స్ఫురిం 
చిన మంత్రములను [క్రమముగా నామహర్షు లుచ్చరించి పఠింతురు, అందు 
సలననే మహర్షులు గుంత్రదష్షలని చెప్పబడుచున్నారు. వారు మంత్ర 
oa ద 
క్ర రలు కారు. రచయిత పరమేశ్వరుడే. ఇందుకు (ప్రమాణములు వేదములు, 
వేదపాఠకులయిన మహర్షులు చెప్పిన వాక్యములును. సూ(త్రమునందలి 
(ప్రత్యక్షపచమునకు వేదము ((క్రుతి), అనుమానపదమునకు స్మృ తీయనియు 
'నభము, 
వేదము లీశ్వరీయము లనుటకు (ప్రమాణములు : 
'లళస్యాద్యజ్రాత్‌ సర్వహుత బుచః సామాని జజ్జిరే 
జ లా 


ఛంద్తాంసి జజ్జరే తస్యాద్‌ యజు స్తస్మా దజాయత'ి 
' బు, g-¥-౧0-F 


Scanned by CamScanner 


ప్రథమా ధ్యాయము తృ. పా, వింది 


“(ప్రజాపతి రిద౦ళాస్త్రం తప సై వాసృజత్‌ ప్రభుః 
తథై వ వేదాన్‌ బుషయః తపసా (ప్రతి పేదిరే” 
మ, ౧౧౧౨౪౩౨. 
ఇట్లు శ్రుతి స్మృతులురెండును, వేదములు పరమేశ్వరునుండి 
లభించినట్లు, బుషులు వానిని టొంది (ప్రకటించినట్లును స్పష్టముగ జెప్పు 
చున్నవి. కాబట్టి వ్యాపకపర(బ్రహ్మమునుండి వేదము లుత్పన్నములయిన 
వనుటలో నెట్టి వై రుధ్యమును లేదని భావము, (౨౮) 


అత ఏవ చ నిత్యత్వమ్‌ ౧-౩-౨౯ 

ఆత ఏవచ = మరియు నందువలననే, నిత్యత్వమ్‌ = వేదములు - 
నిత్యములు. 

పర(బహ్మ పరమేశ్వరుడు స్వామి. అతడు నిత్యుడు. అందువలన 
నతని సొమ్ము (స్వమ్‌ - ధనము)కూడ నిత్యమే కావలసియున్నది, లేకున్న 
నత డెట్లు స్వామి? పరమేశ్వర్థుడు స్వామి. . జీవులు, (ప్రకృతియు నతని 
స్వమ్ము - సొమ్ము. అందు జీవులు భో కలు, ప్రకృతి వారికి థో గ్యము, 
జీవులు, (ప్రకృతియు నిత్యములే కావ్వన, భో క్రలయిన జీవులకు హతాహిత 
ముల నుపదేశించు శాసన మొండు నిత్యము కావలసియున్నది. ఆ యను 
శాసనమే వేదములు, అయ్యవి స్వరూప (తః) నిత్యములు కాకున్నను 
జగత్తువలెనే ప్రవాహ (తః) నిత్యములని తెలియవలెను, (౨౯) 

వేదము లుత్పన్నము లయినందున నవి నిత్యము ల్లెట్లగును? (ప్రతి 
సర్గాదియందును (ప్రళయమున నశించిన వేదములే మరల జనించును, కావున 
నీత్యము లందుమేని, నశించిన వేదములు భేద మిసుమంతయులేక మరల 
జనింసనేరవు, కావున నవి నిత్యములు కావన : 


Scanned by CamScanner 


తగి వేదాంతదర్శనము 


సమాన నామరూపత్వా చ్చావృత్రా వ 
ప్యవిరోధో దర్శనాత్‌ స్మృశతే శ్చ లేద 
వేదములు, ఆవృత్తావపి=(ప్రతిసర్గాదియందును పునరుత్సన్న మైన 
టికి, అవిరోధః=నిత్యములనుటలో నెట్టిదోషమును లేదు. కారణ మేమ్షన, 
నమాస నామరూపత్వాత్‌ =వాని నామరూపములలో నెట్టి భేదము నుండద్దు. 
దర్శనాత్‌ =ను0త్రవర్ణములవలనను, స్మ్కృతేశ్చ = మహర్షుల స్మరణరూపూ 
మగు ధర్మశాస్త్రమునలనను, పూర్వో త్తర సర్గలలో వేదములు సమాన 
ములే కాని, భిన్నములు కావని (ప్రమాణితము లగుచున్నవి, 

పరమేశ్వరు డీ సర్గాదియందు మహర్షుల ద్వారమున నేయే నావ 
ములు గల చేదముల నే యే (క్రమముగలవిగా (ప్రకటిత మొనర్చెనో, ఆ 
వేదములనే, ఆ నామములు గలవానినే, అట్టి (క్రమము గలవానినే రాజోప్పు 
సర్గాదులందును (బకటింపజేయును. వానిలో నెట్టి భేదము నుండదు. 
బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము - ఇవి వేద 
నామములు, 

“అగ్నిమీశే పురోహితమ్‌”* ఇత్యాది వానిక్రమము, ఈ నామము 
లందుకావి, మంత్రములలోని వర్ణ్యక్రమమునందుకాని యెట్టి భేదము నుండ 
డని భావము, 

భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వళ క్రిమంతుడును, కావున నతని 
సృష్టియందుకాని అనుశాసనరూప మగు వేదమునందుకాని యెట్టిభేదము 
నుండదు, అనుశాసనమున నిసుమంతభేదము కలిగినను నతని |త్రికొలజ 
తకు భంగము వాటిల్లును. భగవంతుడు (త్రికాలాబాధ్యుడు కాబిట్టి యతని 
యం దుండు జ్ఞానముకూడ తికాలములం దేకరూపముగానే యుండును. 
"ప్రతి సృష్టియందును పదార్ధములనుగూడ పూర్వ పూర్వ సృస్టులందువలెనే 
నిర్మించును, వేదములం దినే చెప్పబడియున్నది : 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము.-తృ,పా, ౨౧౩ 


'సూర్యాచం(ద్రమసౌ ధాతా యథాపూర్వ మకల్పయత్‌ 

దివంచ పృథివీం చాంతరిక్ష మథో స్వఃి బు, ౮-౮-+౪౮-౩. 

“నూర్యచం్యదులు, దినము, పృథివి, అంతరిక్షము నన్నియు 
పూర్వమువలెనే విధాత రచియించెను.” 

ఈ జగద్విజ్ఞానమే వేదము, కావున నందునను నామరూప భేద 
మిసుమంతయు లేకయే పూర్వసర్గమునందువలె నీ సర్గమునందును (బక 
టింపబడు ననుట సత్యము, నామరూపభేదము లేని విధమున వేదములు. 
(దికట్‌ంవబడుటిచే నవి నిత్యము లనబడుచున్నవి. సృష్టి ఉత్పత్తి, వినాళ 
ములు గలదయ్యు వెట్లు (ప్రవాహనిత్యమో, యస్తే వేదములును (ప్రవాహ 
నిత్యము లని భావము, (శ్రుతి న్మృతులే యిందుకు (బ్రమాణములు, 

“తస్కై నూన మభిద్యవే వాచా విరూప ! నిత్యయా 

వృషే చోదస్వ సుష్టుతిమ్‌ బు, ౬-౫-౨ ౫-౬. 

“విరూప !=విశిష్టరూపవిద్వన్‌ ! నీప్రు నూనం = నిశ్చయముగా, 
ఆభీద్య వే=వ్యాపకుడును, వృ షే=కర్మఫలప్రదాతయు నగు, త స్క్మైజుఆ పర 
మేశ్వరునకు, నిత్యయా వాచా = నిత్యమగు వేదవాణితో, సుస్తుింజ=కుభ 
మగు స్తుతిని, చోదస్వ=చేయుము. 

ఈ మంత్రమున వేదవాణ్‌ నిత్యమని సృష్టముగ జెప్పదిడినది. ఇళ్లే 
స్మృతులందును గననగును, 

“అగ్నివాయు రవిభ్యస్తు త్రయం (బ్రహ్మ సనాతనమ్‌ 

దుదోవా యజ్ఞ సిద్ధ్యర్థం, బుగ్యజుస్సామ లక్షణమ్‌'మను, ౧-౨౩, 

“బుగ్యజుస్పామలక్షణములుగల నిత్య వేదమును, అగ్ని, వాయువు, 
రవి యను బుషులద్వారమున యజ్ఞ సిద్ధికొ అకు సరమేశ్వరుడు (ప్రకటించి 
యున్నాడు, 


Scanned by CamScanner 


౨౧౪ చేడదాంతదర్శనదు 


“అనాది నిధనా సిత్యా వాగుత్సృష్షా స్వయంభువా 


నా 


చ 


(tu 


'వేదమయీ ద్యా యతః సర్వాః (ప్రవృ త్రయః 
మ. భా. ౧౨-౨౩౩-౨౪. 
+ <n ఆ ఆ భు 4 అధ 
ఇట్లు ఎదములు (ప్రతి సర్గ్షాదియందు నుత్సస్నములై నను నవి నిత్య 
ములే యని సూ'్రాభిప్రాయము, (౩0) 


అష్టమాధికరణము 


శాస్త్రమును జదువ నధికారులు మనుజులే యని యింతకుపూర్వమే 
వర్ణింపదిడినది. అందు మనుష్యపదము మానవుల కెల్లరకును వర్తించును, 
ఆయ్యది [బ్రహ్మ క్షత్రియ వైజ్యలకు మాత్రమే యన్వయించు సనుట 
యుక్తము కాదని నిర్ణయించుటకుగాను ముందుగ జైమిని చెప్పునట్టి 
“నూూదునకు శాస్ర్రమున నధికారము లేదు' అను పూర్వపక్షసూ(తమును 
మహర్షి వర్షించుచున్నాడు: 


మధ్యాది ష్వసంభవా దనధికారం జె మినిః ౧-౩-౩౧ 


మధ్వాదిషు=వేద[ప్రచారకులగు మధుచ్చందాది బుషులలో, అసంభ 
వాత్‌=కూ(దమయోని సంజాతు డుండుట సంభవము కాదు, కావున, అనధి 
కారం=శా ప్రపఠనమున శూ(ద్రున కధికారము లేదు-అని, జైమినిః = 
జై మినిముని మతము. 


భూతలముననుండు మానవులెల్లరు నార్యులు, దస్యులు (విజానీ 
హ్యార్యాన్‌ యేచ దస్యవః) నని రెండుతెగలలో గణింపనగుదురు. శద్ది 
(పమాణము (వేదము) నంగీకరించువా రార్యులు, శబ్దము నంగీకరింపక 
ఆ(వ్రతులై యుండువారు దస్యులు ననబడుదురు. ఆర్యులు మరల చతుర్వి 
ధములుగ వ్యవహరింప నగుదురు. (బాహ్మణులు, క్షత్రియులు, వై శ్యులు, 
ఘూ్యద్రులు, ఈ చతుర్విధవ్యవస్థయే వై దికవగవ్శవస్స యనదిడును, 


Scanned by CamScanner 


(ప్రథతనూధ్యాయను_ల్ఫొ, పొ, ౨౧౫ 


“బ్రాహ్మణో ఒస్య ముఖ మాసీర్‌ బాహూ రాజన్యః .కృరః 
ఊరూ తదన్య య దైైళ్యః, పద్భ్యాం శూద్ర ఒజాయర్‌” 
యబు, ౩౧-౧౧, య, ౧౦-౯౦-౧౨. 

“మానవులెల్ల రు నొక పురుషరూపమున గోల్పబడుదురేని ముఖిముర 
దోలినవారు బ్రాహ్మణులు, దాహువులకు సద్భశులు క్షత్రియులు, ఊరుపు 
లకు సములు వైక్యులు, పాదసమానులు భూ(ద్రులుగ వ్యవహరింపదిడ 
దగుదు'రని మంథశ్రార్ణము. ఇట్లు వ్యనహరింపబడదగువారిలో మొదటి 
మూడు వర్గములకు జెందినవారే కాస్త్రాధ్యయనమున కర్షు అనియు, కూద్రు 
లర్హ్మలు కారనియు జై మినిముని యధ్యిప్రాయపడుచున్నాడు. వేదమం(త్రము 
లను (ప్రచారముచేసిన మధుచ్చందాది మహరులలో శూద్రులు లేనందున 
శూద్రులు వేదాధ్యయనమున కర్షులు కారని జై మినివాదము, (౩౧) 

ఈ వాదమును బలసటచుట కింకొక హేతువు: 


లో 


జ్యోతిషి భావా చ్చ ౧.౩.౩.౨ 

జ్యోతిషి = జ్యోతిః” అను సదముతోగూడిన మం(త్రమునంగు, 
భావాచ్చ = (త్రివర్దులైన (బ్రాహ్మణ క్షత్రియ వై కుర పేర్కొనబడినందు 
నను, వారికే శాస్ర్రముం జదువు నధికారముస్న దని సూ(శ్రార్థము, 

'యస్మాన్న జాతః సరో 2న్యో అస్తి 

య ఆవివేశ భువనాని చిశ్వా 

(పజాసతిః (ప్రజయా సంరరాణ 

త్రీణి జ్యోతీంషి సచ తే స షోడశి యజు, ౮-౩౬. 

“జగ(దచయితయు, వ్యాపకుడును, అద్వితీయుడు నగు నా పరమాత్మ, 
(త్రీణి =మూడు వర్ణములవారి నుద్దేశించి, జ్యోతీరషి= వేదములను, నిర్మించి 
యున్నాడు" అని మంశ్రాభిప్రాయము, మరియును = 


Scanned by CamScanner 


౨౧౬ వేడాంతదర్శనము 


“స్తుతా మయా వరదా వేదమాతా 

(పచోదయ న్తాం పావమానీ .ద్విజానామ్‌' అథ, ౧౯-౭౭౧౧, 

“ద్విజోలను పవిత్రమొనర్చు వేదమాత' యని యీ మంట్రమన 
వర్షింపబడుట చూచినను శూద్రులకు వేదాధ్యయనాధికారము. ల్రేద్స 
తిలియుచున్నట్లు జై మిని యభీ(పాయమును మహార్షి - వ్యాసుడు పూర్వపక్ష 
ముగా సూ(త్రములందు (ప్రదర్శించి, యిపుడు తన యధిప్రాయమును చెల్చు 
చున్నాడు, (౩౨) 

భావంతు బాదరాయణోఒ స్థి హి ౧-౩-౩౩ 

తు=జై మిని వాదము సరికాదు, భావం = ళూ(దులకును వేదాధ్య 
యనాధికార మున్నది. అని, వాదరాయణః = వ్యాసునిమతము - స్వసిద్దాం 
తము, హి = కారణ మేమన, అస్తి z= మధుచ్చందాదులలో భూ(దుడును 
గలడు. 

వేదమం(త్రార్ణములను (ప్రచారమొనర్చిన మధుచ్చందాది మహర్ష 
లలో శూ(ద్రు డెవడేని ఉన్నపక్షమున ళూ[దులకును వేదాధ్యయనాధికార 
మున్నదనియే నుడువవలెను, వేదప్రచారకులగు బుషులలో ళ్యూదులును 
గలరు. కాబట్టి శూ(దులకును శాస్తాధ్యయనొధికార మున్నది. 

ఇలూషాప్పుత్రు డైలూషుడు కవషుడని (ప్రసిద్ధి చోందినవాడు - 
కూద్రయోనిసంజాతు డొకడు “అపోన ప్రీయ' మను పేరుగల సూ క్షమును 
(ప్రచారముచేసియున్నాడు. ఈ సూ క్రము బుగ్వేదమునందలి దశమి మండ 
లమున (కం సూ) జూడనగును. ఈ సూ క్రము కవషున కెట్లు లభించి 
నదో మైతరేయబ్రాహ్మణమున జూడనగును, 

“బుషయో. వై సరస్వత్యాం సత్రమాసత 

తే కవష మైలూషం సోమూదనయన్‌ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_తృ. పా, ౨౧౩ 


దాస్యాః సతః కితవో 2(బ్రాహ్మణః కథం 

నో మధ్యే దీక్షీ స్టేతి తం దిహిర్థన్వో దహన్‌ 

అతై9 నం పిపాసా హను, సరస్వత్యా ఉదకం 

మాపాదితి, స దిహిర్థన్వో దూఢః 

పిపాసయా ఏ తః ఎతదపోన ప్రీయ మపశళ్యత్‌* ఐ.(ద్రా. ౨-౩-౧. 

“బుషులు సరస్వతీ నదీతీరమున సత్ర మాచరింపబూనిరి. వారిలో 
నిలూషాపుతు డై లూషుడు - కవషుడనువాడుండుట జూచి వానిని సోమము 
నకు దూర మొనర్చిరి. “దాసీప్పుత్రుడు, కితవుడు, అ బ్రాహ్మణుడు, వీ డెక్కడ 
మనమధ్య దీక్షితుడై నాడురా?' అనుచు దిహిర్ధన్వుడా కవషుని దూరము 
గొంపోయి యట వదలి “ఇత డిట పిపాసతో జచ్చుగాక, సరస్వతీజల మిత 
నికి లభింపకుండుగాక।;' అని మరలి వచ్చెను. అంతట నా కవషు డట 
సిపాసావిద్దుడె 'అపోన ప్రీయమును దర్శించెను.” 

ఈ యైతరేయ (బ్రాహ్మణ వర్ణిత వృత్తమును జూచినపుడు శూద్ర 
ర్షియు మం(శ్రార్థజ్ఞాత యైనట్లు స్పష్టమగుచున్నది, కాబట్టి వేదమును 
జదువు నధికారము కూదసంజాతులకు లేదనుట తగదని వ్యాసమహర్షి 
సిద్ధాంతము, 

ఇంతేకాక వేదములు మనుజులకెల్లరకు (శ్రేయస్సునుగూర్చ నవ 
తీర్ణములై , (బ్రాహ్మణ శూద్రాది భేదమును పాటింపక యెల్లరకు సమాన 
ముగ నుపకరించునవగునట్లు మం(త్రవర్ణములే చెప్పుచున్నవి, చూడుడు : 

“రుచం నో ధేహి (బ్రాహ్మణేషు 

రుచం రాజసు నస్క్భధి 

రుచం విశ్యేమ కూద్రేషు 

మయి ధేహి రుచా రుచం' యడొ, ౧౮-౪౮, 


నవవ. 
Scanned by CamScanner 


౨౧౮ వేదాంతదర్శనము 


“ప్రియం మాకృణు దేవేషు (ప్రియం మాకృణు రాజసు, 
(ప్రియం సర్వస్య పశ్యత, ఉత కూద ఉతార్యే” 
అథ, ౧౯౭౭-౬౨-౨౧, 
. ఈ మం(త్రములందు (బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర శబ్దగులు 
సమముగా (గ్రహింపబడి యెల్లరకు సమాన్యశ్రేయస్సును కామించుచున్నట్లు 
స్పష్టమగుచున్నది. ఇట్టి (ప్రమాణములు వేదములం దెల్లయెడల నుండ 
శూ(ద్రునకు వేదాధ్యయనము సేయు నధికొరము లేదనుట తగదు, 
మనుష్యమా(త్రునకు _ వేదాధికార మున్న దని స్పష్టముగ జెప్పు 
మంత్రమును గలదు, 
“య ఫేమాం వాచం కల్యాణీ మావదాని జనేభ్యః 
(దహ్మ రాజన్యాభ్యాం, ళూూ దాయ చార్యాయ చ, 
స్వాయ చారణాయ చ, (ప్రియో దేవానాం 
దక్షీణాయె దాతు రిహ భూయాసమ్‌, 
అయం మే కామః సమృధ్యతామ్‌, ఉపమా ౭దో నమతు' 
యజు, ౨౬-౨. 


ఈ మంత్రము ద్వారమున వేదవిదు లి ట్లుపదేశింపబడుచున్నారు: 


'యథా=ఏ విధముగ, ఇమాం = ఈ, కల్యాణీం = శుభకరమైన, 
వాచం= వేదవాణిని, జనేభ్యః=జనులకొటికు, ఆవదాని = అంతట నుపదే 
శించుచున్నానో, య'ప్లే మీరు నుపదేశింపుడు. సర్వజను లన నెవరో మంత్ర 
మున నిట్లు వివరింపబడినది. (బహ్మరాజన్యాభ్యాం=(బ్రాహ్మణులకు, కతి 
యులకు, ళూూదాయ=కూ(దులకు, అర్యాయ=వై శ్యులకు, స్వాయ=తనకు 


.... జెందినవానికి (స్వకీయుడై న ఆర్యునకు), అరణాయ చ=దస్యునకును-అని 


et సామాన్య విశేష భేద పురస్సరముగా నెల్లజనులకు నుపదేశింపుడని యాజ్ఞా 
¥ సించుచున్నట్లు స్పష్టమగుచున్నది, ఇంతేకాక, దేవానాం = విద్వాంసులకు, 


Scanned by CamScanner 


ప్రథిమార్యాయము_తృ, పా. అంకొ 


దజీణాయై దాతుః=దానముల నొసంగు కర్మయోగులకు, ఇహ=ఈ లోక 
మున, (సియో భూయాసమ్‌వ్యపియుడ నగునట్లు ప్రయత్నింతురు గాళ్‌ | 
అదః=ఈ వేదవాణి, మా ఉసనమతు = వ్యర్ణముకారుండు గాక అయం 
మమ కామః=ఠః నా యభఛిలాష, సమృుధ్యతాం=బొగుగ పర్టిల్లుగాక : 

సరమకృపాళువగు సర మేశ్వరుడు కల్యాణకరమగు వెదవాక్కు 
“వెల్లరకు నుపదేశింసవలసినదిగ వేదవిదుల నాదేశించుచున్న ట్లీ మంత్రమున 
స్పష్టమగుచున్నది. దీనింబట్టి మానవమా(త్రులు వేదాధ్యయనమున కర్లులని 
సిద్ధమగుచుండ కూద్రులకు శాస్త్రమున నధికారము లేదనుట శాస్త్ర 
విరుద్దము, 

జ్యోతిష్మం(త్రమున “(త్రీణి జ్యోతీంషి” అను పద్నప్రయోగ ముండు 
టచే బ్రాహ్మణ క్షత్రియ వై శ్యులకే శాసా9ధికార మున్నదనుటయు దగదు. 
మం|(త్రమునందలి జ్యోతిష్ట్వము శాస్త్రనిబంధనము కాదు. అయ్యది రమ 
ణీయచరణనిబంధన మనదగును. రమణీయచరణులు (ద్రాహ్మణ 
క్ష్‌తియ వైశ్య పదవాచ్యు లగుదురు, అ్లే ఛాందోగ్యమున వర్ణింపబడినది, 

“తద్‌ య ఇహ రమణీయచరణా అభ్యాశోహ 

య త్తే రమణీయాం యోని మాపద్యేరన్‌ 
(బాహ్మణయోనిం వా క్ష(త్రియయోనిం వా 
వై శ్యయోనిం వా ఛాం. ౫-౧౦-౭, 

(యోని.రమణీయత్వ మిట నుపనయనాది సంస్కారములవలన 
నేర్పడు శోభనత్వముకాక వే రేమియులేదని తెలియవలెను.) 

'ఇన్లే “స్తుతా మయా వరదా వేదమాతా' అను మం[త్రవిషయమునను 
సమాధానము చెప్పుకొనవలెను, కాబట్టి బాదరాయణుని మతమున మానవ 
మ్యాతులకు శాస్త్రమున నధికార మున్నదని స్పష్టమగుచున్నది. 

వాస్సవమున పూర్వకాలమునందు సర్వజనులకు శా స్తాధ్యయనమున 


Scanned by CamScanner 


7 


౨౨౦ చేదాంతడ నము 


కధికార ముండియే యుండెసు. కొని, కాలాంతరమున, కొందలు ప్రీ, 
కూ(డులకు వేదళాస్ర్రములం జదుపు నధికారము లే దను మతఖేదమును 
గల్ఫించి లోకమున నవిద్యను వ్యాపింపజేసిరి. బుద్ధీమంతు లీ మతము 
నెల్లపుడు నిరాకరించుచున్నట్లు ఛాస్రవరిళోధనమునలన : స్పష్టము కొగలదు, 
వేదమం|[త్రములను (పచారమొనరించిన వ్య కలలో నెందరో శస్రీలుకూద 
సుస్నట్లు సే కాధ్యయనము సే సేయువారికి తెలియనిపిషయము కొదు. శ్రీలు, 
కూడులు దుర్మిత్యదప్టవైయుండ వారికి శాస్ప్రామున సధికొరము లేదనుట 
న్యాయసంగత మెట్లగును? భొవృన మాసపులెల్లరు శాస్త్రమున కధికారు 
లనియే సిద్దాంతము, (౩౩) 

ఇట్లు శాస్తాోధ్యయనమున కధికార మెల్లరకు గలదని సిద్ధాంత 
మొనర్చి, మరియొక యుదోహరణము మూలమున (బ్రాహ్మణ &ీత్రియ 
వైశ్య శబ్ద్బ్దములవలెనే కూ(ద్రపదముకూడ జాతివాచకము కాదు; గుణవాచ 
కమే యని మహర్షి (ప్రతిపాదించుచున్నాడు. 


శుగస్య తదనోదర|శవణాత్‌ తదా 
(దవణాతీ సూచ్యతే హి ౧-౩-౩౪ 


తదనాదర(శవణాత్‌ =దానివలన (హంసవలన గల్గిన యనాదరణ 
మును వినుటవలన, అస్య=ఇతనికి ( జాన్యకుతిక్రి కుర్‌ థో కము కలిగి 
నది, తదా.ద్రవణాత్‌=ఆ శోకముచే బరువిడినందున, హి=రై క్వు డతనిని 
“శూద్ర యని సంబోధించి (బ్రహ్మవిద్య నుపదేశించియున్నాడు. అందు 
వలన, 'సూచ్య తే=శూ(ద్రపదము గుణవాచకమని సూచింపబడుచున్నది. 

“'ప్రాచీనకాలమున జాన్మక్రుతియని (ప్రసిద్ధివడసిన వ్యక్తి యొక 
డుండెను, ఆతడు గొప్పదాత. అన్నదానము నధికముగా జేసినవాడు. సత్ర 
ములను నిర్మించినవాడు, జఒకనొటిర్యాతి యతడు విశ్రమించియున్న 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము-తృ.పా, చేధన | 


యెడకు కొవ్ని హంప లరుడెంచెను. పరస్పరసంవాదమున నా హంస 
లలో నొకటి రెండవడానితో “ఓ భల్లాష! జాన కుతి క్రీ ర్రి ద్యులో కిముసలె 
సంతట వ్యాపించుచున్నది, డాని సుల్లంఘింపకు సుమీ! లేకున్న నెతిచు 
తన శేజస్సుచే విన్ను భస్మము చేయును' అనెను. అంతట నా భల్లామీదు | 
“ఆరే! నీవీ సాధారణ మమష్యుని దిండివారైే సి ర ర్విమివార్షి యంతిటి 
గొప్పవానిగా డొగడుచున్నా వేల? యని జాన్మకుతి ననాదరించెనె....' 
జాన్నకుతి యా సంవాదమును విసి,. యారువందల గోవులను, నొక్‌ 
రత్నమాలను, కంచరగాడిదలం బూన్చిన యొక రథమును తనవెంట దీవి 
కొని, రై క్వర్షిని జేరి, '“మహాత్మన్‌ః వీనివి గొని (బ్రహ్మావిద్య నా కుసదే 
శింపుతు' అని యర్ధించెను. అంతట నా రై క్వుడు కాం 
“తము హ పరః (ప్రత్యువాచ 
అహహా రే! త్వా ళూూన। తపైవ సపా గోరి ఈ _స్ట్వితి, 
తదుహ పునరేవ శాన(క్రుతిః పొ(త్రాయణః 
సహసం గవాం, నిష్కమశ్వతరీరథం, దుహితరం 
తదాడాయ (ప్రతిచ(క్ర మే” భార, ౪౨.3, | 
“అరే! శూద్ర: ఈ గోపులు, ఈ మాల, ఈ రథము నీవే గొని 
పొమ్ము” అనెను. అందుల కా జాన్మక్రుతి మరల వేయి గోవులను, రత్న 
మాలమ, అఆళ్వతరీ రథమును, తన కన్యను గొనివచ్చి రైక్వున కర్చిం 
చెమ, అంతట నా రై క్వుడును - 
“తస్యాహ ముఖ ముపోద్భృహన్‌ ఉవాచ 
ఆజహా రేమాః శూద్ర! అవే నైవ ముఖే 
నాలాపయిష్యభా ఇళి ఛాం. ౪-౨-౫. 
ఆ కన్యాముఖమును పైకెత్తి చూచుచు ఓ కూద్ర! ఈ గోవులను 
సీపు చెచ్చితివి; కాని, ఈ కోన్యామర్యాదను గాపాడుట 3 నీతో మాటాడ 


Scanned by CamScanner 


ల HI LAR PRR 
. wave శ్‌ వ 
(ల writ | లట 

i జ 


౨౨౨ వేదాంతదర్శనము 


వలసివచ్చినది' ఆని యతనికి సంవర్షవిద్య మపదేశంచినట్లు ఛాందోగ్య 
మున జూడనగును, 

హంసముఖమున తన యనాదరణను విని వదాన్యుడగు జాన కుతి 
దహ్మవిద్యోపదేశము నందగోరి రై క్వుని సమీపింపగా నతడు జాన(శ్రుతిని 
“శూద్ర!” యని పిలిచి (బహ్మవిద్య నుపదేశించియన్నాడు, కూ(ద్రుడె న 
జాన శ్రుతికి (ద్రిహ్మవిద్యను మహర్షి యుపదేశించినాడు. కావున శూ(ద్రునకు 
శాస్త్రమున నధికారమున్నదనీ సిద్ధమగుచున్నది. మరియును, శూద్రళబ్దము 
గుణవాచకమే కాని, జాతివాచకము కాదనియు నీ (ప్రసంగమువలననే 
బుజువగుచున్నది. 'తనకుగాని, పరులకుగాని, కలిగిన శోకమును దాపు 
టకు దియనించువాడు కూ(ద్రు డని కూద శద వ్యుత్చ తి. పాణిసీయ 

౧ జాని 
వ్యాకరణము ననుసరించి _ 

'కుచే రశ్చ' ఊఉ. ౧౮౬. “శుచి ధాతువునకు రి (ప్రత్యయము, 
ఢుచ'కు దీర్హము, “చి కారమునకు “ద' కారము చేర్చిన కూ(ద్రపద మగు 
చున్నది. పరులదుఃఖములను సహింపనేరక సేవాకుశూషాదులద్వారమున 
దాని నపనయించుట కెవడు నిరంతరము. శోకించునో - చింతించునో - 
వాడు కూ(దుడు, 

'శుచా(ద్రవతి - శోక మసనయితుం వా (ద్రవతీతి శూద్రః 

కావున వ్యాకరణశాస్త్రము ననుసరించి చూచినను కూ(ద్రపదము 
జాతివాచకము కొక గుణవాచకమే యని తెలియుచున్నది., అందువలననే -- 

“తేన తుల్యం [క్రియాచేద్వతిఃి అ, సూ, ౫-౧-౧౧౫. 

ఆను సూత్రమునకు భాష్యము (వాయుచు, నతంజలి' మహర్షి 
ద్రాహ్మణ క్రియ వైశ్య శూద్ర శబ్దముల నిట్లు నిర్వచించియున్నాడు : 
“సర్వ ఏతే ళద్దా గుణ సముదాయేషు వర్తన్తే 
(బ్రాహ్మణః త్యతియో వైళ్యః కూద ఇతి,” 


Scanned by CamScanner 


పథమాథా యము--త్భ. పొ, ౨ఎీకి 


“డ్రాహ్మణాడి బదులు గుణసముడాయముననే వ _ర్తించును కాబట్టి 
యా శబ్దములు జాతివాచకములు కావనుట సుస్పష్టము, (3౪) 
శోకద్రవణదువలన శు శూ(ద్రశబ్దము గుణవాచక మనియు, కూటు 
నకు శాస్త్రమున నధికార మున్నదనియు నిరూపించి ,రూ(దుదై న జాన(క్రుతి 
మైైశ్వర్యాదులవలన రాజన్యుడయ్యెనని యీ సూ(త్రమున వర్షంచుచున్నాడు. 
& తియ త్వావగతే శ్‌ కో త్తర్మత 
వై (తరథేన లింగాత్‌ ౧.౩.౩౫ 
ఉ త్తర(త్రడరాజ్యాది(ప్రా పికి తదుపరి, శ త్రియత్యావగ శే ః=క్ష త్రి 
యక్వము లభించినందున, (జానశుతికై దియోగించిన కూ(ద్రపదము 
గుణవాచకమే) చై (త్రరథేన లింగాత్‌ = చై త్రరథము' (కంచరగాడిదలం 
బూన్చిన రథముుతో వచ్చుటయే. యిందులకు హేతువు, 
జాన(శ్రుతి ళూూదుడై జనించి యనంతరమున రాజ్యాభిషి క్తుదై 
క్షాత్రధర్మముతో వడాన్యుడై రాజ్యమును బాలించెను. అందువలననే (తరు 
వాత క్షత్రియత్వ(ప్రా ప్రివలన) అని సూ(త్రింపదిడినది, కర్మలమూలమున 
వర్ణ మేర్చడు ననుట స్మృతిసిద్ధము, కావుననే మహాభారీతబిన _ 
న విశేషో=_ స్తీ వర్ణానాం సర్వం బ్రాహ్మ మిదం జగత్‌ 
(బ్రహ్మణా పూర్వ సృష్టం హి కర్మభి ర్వర్లతాం గతమె” 
మ. భా. శాం, ౧౮౮-౧౦. 
“వర్ణములలో విశేష మొండును లేదు, జగ త్రంతయు (బహ్మానిర్మి 
తమే, (బ్రహ్మచే సృష్టింపదిడీ, యనంతరము కర్మలద్వారమున వర్ణత్వము 
నందినది' యని చెప్పబడినది. 
జానశ్రుతికి తరువాత క్షత్రియత్వము ప్రా ప్తిరచిన దనుట కతడు 
చై_త్రరథముతో రె క్వుని సమీపించుటయే కారణముగ, జెప్పబడినధి, అది 


Scanned by CamScanner 


RIC వేదాంతదర్శనము 


యెట్లన : అశ్వతరీరథము (కంచరగాడిదలచే నీడ్వబఢు రథము) చిత్ర 
రథ మనదిడును, 

“రథ స్వ్వశ్వతరీ యుక్తః చిత్ర ఇ త్యభిధీయతే' 

.“అశ్వతరీయు క్రరథము చి(త్రరథ మనబడు' నని యభియు కుల వచ 
నము, చిత్రరథమే వై (త్రరథము. మహాభారతమున వనసర్వమునందు 
క్షత్రియులకు అశ్వతరీరథముతో సంబంధ మున్నట్లు చూదనగును, 

కావున కూ|ద్రుడై న జాన్మశ్రుతి రాజ్య(ప్రా్రృనంతరవంన ఇ(త్రియు 
డై నట్లు వైషత్రరథముమూలమున స్పష్టమగుదున్నడి. ఇట్లు క్షీత్రియు 
డైవను ళోకగుణసంబంధమువలన నతనిని రై క్వుడు శూ(ద్రపదముతో 
సందోధించియున్నాడు. కాబట్టి శూ(ద్రపదము గుణదాచక మనుట నిస్సంది 
గ్ధము. ఇట్లు శూ్యదునకును శాస్త్రమున నధికార మున్న దనియే 
రాద్ధాంతము, (3౫) 

రై క్వుడు జాన(శుతికి సంవర్ష విద్య నుపడేశించుటకు పూర్వము 
ఉపనయనసంస్కార మేల కావింప డన : 


సంస్కారపరామర్శాత్‌ తదభావాభిలాపా చ్చ ౧-౩-౩౬ 
సంస్కారపరామర్శాతీ =అధ్యయనమున కై యుషనయనము విధింప 
బడినందున, తదభావాభిలావాచ్చ = (బహ్మావిద్యాపప్రాప్తకి సంస్కారము 
చేయ నవసరములేనందువలనను, జానళుతికి రై క్వుడు ఉపనయన మొన 
రింపలేదని సూ త్రారము, 
ఉసనయనము వేదాధ్యయనమునకు నియళ మైన యంగము. విద్యోప 
దేశమున కనియతాంగము, విద్యోపదేశమునకు ముందు నియమముగ నుప 
నయన సంస్కారము జరుప నవసరములేనందుననే పిప్పలాదమ హారి 


లాన్‌ హామపనీయైత దువాచి ఛాం. ౫-౧౧-౭. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము-త్భొ.పా. ౨౨౫ 


తన చెంతజేరినవారికి సుపనయనసంస్కారము సేయకయే (బ్రహ్మ 
విద్య నుపదేశించినట్లు ఛాందోగ్యముస జూడ గలము, 
శాస్తాధ్యయనమునకు నియమపూర్వకముగ ముం దుపనయన 
మొనరింపబదును. కాని విద్యోస దేశమునకు (శద్ధాదిగుణములు నియత 
ములు. జాన(గుతియందడు డేద్ద, వినయము, సత్యభాషణాది గుణములు 
ఉన్నందున రై క్వు డతనికి సుపసయనసంస్కార, మొనర్పకయే (బ్రహ్మా- 
విద్య నుపదేశించియున్నాతు, జాన్నకుతికి నుపనయనముచేయనంత 
మా(త్రమున శూ(ద్రునకు శాస్త్రమున నధికారము లే దనుట యు క్రిసంగ 
తము కాదు. కాబట్టి మానవమా(త్రునకు వేదాధ్యయనము చేయుట కధికార 
ముండ నే యున్నదని సూ శ్రాభిప్రాయము, (౩౬) 


తదభావ నిర్జారణే చ (పవృ త్తేః ౧-౩౨౩౭ 

చ=మరియు, తదభావనిర్థారణే=ళా స్తా9ాధ్యాసమున రభ్యంతరకరము 

లగు ననృతభాషణాది గుణములు లేపను నిశ్చయము కాగానే, (ప్రవృ శ్తేః 

= అధ్యయనము చేయించుటకు (బవృతి కలిగినందున, శా స్త్రాధ్యయస 
మున శూ(ద్రున కధికారమున్నదని సూ(త్రార్థము. 

ఛాందోగ్యమున _ చతుర్ధ ప్రపాఠకముసెం దొక యితివృ తత్త 
మి ట్లున్నది: 

“జాబాలి సత్యకాముడు తల్లియైన జబాలచెంత జేరి “అమ్మా! (బ్రహ్మ 
చర్య మును చాలించి శాస్తాధ్యయన మొనరింపటో వుచున్నాడ, నా గోత్ర 
మేమి? యని యడిగెను. అందుల కౌ జదాల 'తాత। యౌవనమున 
బహుచరించుచు నిన్ను గంటిని, సీ గో మేమో నాకును దెలియదు, నీ 
పేరు సత్యకాముడు, నా పేరు జదాల' అని చెప్పెను. సత్యకాము డంతట 
గోతమవంశజుడె న హారిదుమతుని జేరి, “స్వామీ! మీ చెంత (బ్రహ్మచర్య 
(ప్రత నూచరించెద, దరిజేర్చుకొందురుగాక[' యని (ప్రార్థించెను. మహరి 


Scanned by CamScanner 


అచీీట వేదాంతదర్శనము 


యందులకు “సౌమ్య! సీ గోత్ర మేమి?" యని (ప్రళ్నింపగా, స్వామీ। నా 
కది దెలియక తల్లి సడుగగా నామె, “పరిచారిణియై బహుచరించుచు యౌవ 
నమున నిన్ను గంటిని; నీ గోత్రము నాకును దెలియ' దని నుడివినది. నా 
తల్లి జబాల - “నెసు సత్యకాముడను అని బదులు చెప్పెను. గౌతముడు 


ళం 
అల్ల 


సత్యకామఘుని (ప్రత్యు త్తరమును విని, సౌమ్య! అ(బ్రాహ్మణు డిట్లు వివచింప 


ira 


జాబడు. సమిధలు తెమ్ము. నీ కుపనయన మొనర్చెద. సత్యమును వదల 


వె తీపి అని యతనిచే వేదాధ్యయనము చేయించెను, 


Cc. 


J 


ఈ యితిపృ త్రముయొక్క సార మీట్లు (గహింపనగును, (బ్రాహ్మ 
ణుడు = వేదపఠనమున కధికారి మైనవాదే యిట్లు సత్యమును జెప్పును, 
అన్యుడు చెప్పజాలడు. 'సత్యమాడుట దేవతలకు (వ్రతము. 

“ఏతద్ధ వై దేవా (వతం చరంతి యత్‌ సత్యమ్‌ శత.౧-౧-౧-౫. 

సత్యము చెప్పువాడు పేదాధ్యయనముస కసర్హు డెన్నడును కాడు. 
అందువలననే హారిద్రుమతుడు అజ్ఞాతకుల గో(త్రుడై న సత్యకాముని సత్య 
వచనము కారణముగ నతని నుపనయించి శాస్త్రము నభ్యసింపజేసి 
యున్నాడు. 

సత్యము, ఆర్జవము మున్నగు దివ్యగుణము లెవనియం దుండునో 
వాడే శాస్తా9ధ్యయనమున కధికారి. (బ్రాహ్మాణత్వాది వర్ణము లెట్లు గుణ 
నిబంధనములో - గుణ(ప్రయు క్రములో - య'క్లే యధ్యయనాధికారము కూడ 
గుణనిబంధనమే యని గు ర్తింపవలెను, ఇందు విచిత్రమేమియున్లు లేదు, 
మం(త్ర(దష్టమయైన కవష డెవడు? కూ।ద్రుడు కాడా? ఐతరేయ బ్రాహ్మణ 
రచయిత యగు మహీదాసుడు - ఇతరాపుతుడు శూద్రసంజాతుడు కాడా? 
కాబట్టి మానవులలో జేరినవారే కావున శూద్రజన్ములకును వేదాధ్యయనాధి 
కొర మున్నదనియే వ్యాసమహర్షి సిద్ధాంతము, (3౭) 

ఇందులకు మరియొక హేతువును (ప్రదర్శించుచున్నాడు : 


Scanned by CamScanner 


ప్రథమా ధ్యాయ.ము.. శో, పొం దీదీ జే 


శ్రవణాధ్యయనార్థప్రతి* షధాత్‌ స్మృలే శ ౧-౩-౩౮ 


(ఒకరు చదువుచుండగ మరియొకరు వినుట శ్రవణము, గురు 
ముఖమున విని స్వయముగ పఠించుట యధ్యయనము. వేదవిహత కర్మల 
ననుష్టించుట యర్థము.) 

(శవణా........ (ప్రతి షేధాత్‌ =సత్యభాషణాదులు లేనివారికి [శవణా 
ధ్యయనాదులు ని 'షేధింపబడుటపలన, స్మృతే శ్చ = స్మృతి - బుషుల 
స్మరణ - వలనను, మానవులలో సత్యభాషణాది గుణములు గలవారికే 
యధ్యయనాధికార మున్నదని సూశ్రార్థము, 

'నాప్రశాంతాయ దాతవ్యమ్‌” శ్వేత. ౬౨, 

“(ప్రశాంతచిత్తుడు కానివాని కీయరాదు.' 

“నైత దచీర్ల (వతో ఒధీకే' ముం, ౩-౨-౧౧. 

“వతాచరణసంపన్నుడు కానివా డధ్యయసము చేయడు.” 

'విద్యాహవై (బాహ్మణ మాజగామ 

గోపాయ మా శేవధిషే ఒహ మస్మి 

అసూయకా యానృజవే ఒయతాయ 

నమా (బూయా వీర్యవతీ తథాస్యామ్‌' నిరు. ౨-౧-౪. 

“,...అసూయగలవానికి, బుజుత్వములేనివానికి, యతికానివానికీ 
నన్ను చెప్పకుము. ఇట్టి దోషములు లేక సత్యభాషణాది గుణములు గల 
వానికి చెప్పిన నేను బలవతి నగుదు నని విద్యాదేవత చెప్పుకొనినది.' 

ఇట్టి విధిని షేధములనుబట్టి చాతుర్వర్గ్యమున నెవరై నను గుణవంతు 
లై నవారు 'శాస్తాధ్యయనమునకు నధికారులే యని స్పష్ట మగుచున్నది, 
వర్ణములు గుణనిబింథములుకొక జాతిప్రయు క్రములయి త్రివర్ణులకే శాస్త్ర 
మున నధికోర మందు'మీని ఉపయు క్రగుణానువర్షన మేల? విధినిషేధము 
లెందులకు? పరమేశ్వరుడు మానవుల కెల్లరకు సమానుడు వేదము లీశ్వ 


Scanned by CamScanner 


ఎీఎీలొ వేదాంతదర్శనము 


గ్రీయనులు, అందువలన నెల్లరకు సగూనముగ నధికార మున్నది, కాబట్టి 
(వ్రాహ్మాణులకుపలెనే కూద్రులకును శాస్తాఫధికార మున్న దని 
థావము. (౩౮) 
ఇట శ్రీ శంకర; రామానుజ (ప్రభృత్యాచార్యులు, 
'శుగస్య... .సూచ్యలే హొ (౧-౩-౩౪) ఆను సూత్రము మొదలు 
'శవణా ee నే షెధాత్‌” (౧-౩-౩౮. ) ఆను సూ(త్రమువరకుగల యెదు 
రి 
సూత్రముల నొక యథికరణముగా విభజించి, డానికి “అపశూ(దాధికరణ' 
దుని నామకరణ మొనర్చి అందు శూద్రులకు శాస్తాోధ్యయనాధికారోము 
లేదని నిర్ణయించియున్నారు. ఈ నిశ్చయ మనాక్ష మనియే మానిశ్చయము, 
గ్రీరామానుజప్రభృతు లీ విషయమున శంకరభగవక్సాదుల ననుసరించి 
నట్లు తోచుచున్నది. (శ్రీశంకరు లిట్లి నిరయమును జేయుట కెంతో పరి 
య (౮) ది “ణ 
(శమ మొనర్చినట్లు భాష్యపం కులను జూచినవారికి సృషమగును. ఆచార్యు 
౧ — చు 
లకు శూద్రపదవాచ్యులయెడ నింత వైరభావ చుల యుదయించినదో 
తలియకున్నది. 


“హృద్య పేక్షయా తు మనుష్యాధికారత్వాత్‌ ' (౧-౩-౨౫) అను 
సూత్రముసకు భాష్యమొనరించుచు శాస్త్రము మనుష్యాధికారిక మని యంగీక 
రించి @) శంకరులు పదిసూ(తములకుతరువాత శూద్రులకు శాస్త్రమున 
నధికారము లేదనుట యెట్లు విచారసహము కాగలదు? శూద్రులు మనుష్యు 

రో చేరరా? 


కూ(ద్రుల కుపనయనాధికారము లేనందున శాస్తాగిధికారము లేదని 
చెప్పినారని యూహింతుమేని - అదియును కాదు, 

- *“తదుపర్యపి....సంభవాత్‌' అను సూ(త్రమునగల “తదుపర్యపి' 
యను పదమునకు మనుజులకంె మ్రైనున్న చేవతలని యర్థము చెప్పి, ఆ 
డేవతలకును ధ్రిహ్మవిద్యయం దధికార మున్నదని పాఢించియున్నారు. 


Scanned by CamScanner 


(పథమాధ్యాయదు.తృ, పొ, ౨.౨౯ 


దేవతల కుపనసయగ ముండదు. అటిగారిక్‌ని కాస్తా9ఢికార చునగృడసి 
అణాల 


je 


సాధించిస (శ్రీ శంకరులు, ఉసగయగాధికారగు లేనండున జూ[కుజ 


జు 
గాస్తముస కధికారులు కారని చుటు సిరయించితో దురూదా?ము. 
౧ ౫ (= 
“గ్రవణాధ్యయగా ల (పతి షేధాత్‌ి అగు సూత్రముగరు భాష్య జెబగ 


ర్చుచు (క్రీ శంకరులు తన భాష్యమున 


“అథాస్య వేద ముస సశృణ్యతః (త్రపుజతుభ్యాం శోతథభతి 
పూరణమ్‌,” 

“వేదమును విను భూ(డ్రుని చెవులు సీసముతోగు, 'లక)_తోను 
నింపవలెను.,’ 


గ్రా 


“పద్యుహ వా ఏతచ్చ్యళశానం యచ్చూడ్ర స్త స్మాచ్చూూద సమీపే 
నాధ్యేరవ్య మ్‌.” 

“కూ(దుడు శ్మళానమువంటివాడు. అందువలన నతనిచెంత చేదము 
వచదురాదు.” 

“భవతి చ వేదోచ్చారణే జిహ్వాచ్చేదో, ధారణే శరీరగేదః.' 

“శూద్రుడు వేదము నుచ్చరించిన జిహ్వ భిన్నమగును. చేదమును 
ధరించిన - స్పృశించిన - శరీరము భిన్నమగును.,' 

'గూ(ద్రాయ మతిం న దద్యాత్‌: 

“శూ(ద్రునకు జ్రానము కలిగింపరాదు" 

అను వాక్యముల నుల్లే ఖించియున్నారు, 

“సర్వం ఖల్విదం (బ్రహ్మా నేహ నానా స్త్‌ సి కించని అస్‌ యంతయు 
(బ్రహ్మమే యనియు, జీవేశ్వరులు భిన్నులు కారనియ నడై కతమును లోక 
మున చాటిన (శ్రీ శంకరులకు శూద్రులయెడ నింతటి భేదబుద్ధి యేల కలిగి 
నదో చెప్పజాలము. శాస్త్రాధ్యయనమునకై యత్నించు శూద్రుల కిట్టి 
యనమానుషదండనల నేల యంగీకరించిరో యూహింసణాఖకున్నాము, 


Scanned by CamScanner 


౨౩6 చేదాంత దర్శనము 


మరియును ళ్యూదునకు శాస్తాాధికొరము లేదని సాధించుటకు 
ఛాందోగ్యమున నర్జింపదిడిన జాన(కుతి క్ష్యత్రియుడనియు, - జాబాలి = సత్య 
కాముడు (బ్రాహ్మణుడనియు సాధించుటకు' శ్రీ శంకరులు తగు పాండిత్య 
మును ధారవోసిరి, కాని ఫలము శూన్యమనక తస్పదు. 


జాన్మక్రుతి యితివృ త్రమును దెలుపు ప్రకరణమునం దెక్కడను 
క్షృ్యతియపదము కొని, రాజన్యపదముకాని యతని నుద్దేశించి (పయోగింప 
బదినబ్లు కానము, జాన్యక్రుతి క్షత్రియుడని చెప్పు స్పష్టోక్తి యుపనిషత్తునందు 
జూడణాలము, పె పెచ్చు, 'చెంతజేరి యుపదేశింపుడని యాచించిన. జాన 
(శ్రుతిని రైక్వ మహర్షి. “శూద్రః యని అనేక పర్యాయములు సంటో 
ధించియుండుట స్పష్టముగ నుపనిషత్తులో జూగనగును. అట్టి వద్యప్రయో 
గమువలన జాన(శుతి శూ(ద్రుడని స్పష్టమగుచుండ నది కాదని, యతనిని 
డాతిక్యతియుడని సాధించుటకు (శ్రీ శంకరు లెంతో (ప్రయాసపడియున్నారు. 
ఉపనిషత్తునందు జాన(క్రుతి క్షత్రియుడని వచించు. స్పష్టవచనము 
కానరానందున నతని జాతిక్షత్రియత్యమునుగూర్చి యాచార్యులు స్వయ 
ముగా శంకించి, “జాన(కుతికి తరువాత అభిపతారి యను నొక క్షత్రియుడు 
రై క్వునిచెంత జేరి సంవర్గవిద్య నభ్యసించియుండెను. అతడు క్షత్రియుడు 
కాబట్టి జాన్మక్రుతియు క్ష(త్రియుడై యుండషలెను' అని సమాధానమును 
జెప్పియున్నారు. ఆ యభిప్రతారి క్షత్రియు డనుటకు స్పష్టోక్తి లేమింజేసి 
యతని క్షత్రియత్వమునుగూడ స్వయముగనే శంకించి, “నాటి. యాజకు 
లలో ప్రసిద్ధివడసిన కాపేయునితో నభి(ప్రతారి యొకచో నేకపం క్రియందు 
భో జనార్దమై కూర్చుండియుండె ననియు, నా సమయమునందే యొక 
(ద్రహ్మచాతి యటకు వచ్చి వారిని భోజన మిమ్మని యాచించియుండెననియు, 
సందువలస సభ్యినరారి క్ష(త్రియుడై యుండె' నని సమాధానము చెప్పి 
యున్నారు, అభిప్రతాలి క్ష్యత్రియుచు కానిసక్తమున యాజకునితో భోజన 


Scanned by CamScanner 


గళ మూ ర్యా ల దద. ల. పొ, ౨8౧ 


భలం తి గిల = Miia 
రమై సహాల్ణతిరణ, Bm rot Bh 


De 
యాచార్యు అభీ భార సడుడగ్నా Hi) భావన 


కలీ లీ లీలల 


mAh AnD ahh భీ భంకరం 35 
3 


AML ned జన్‌ 3 ie 
(పయాసపడపలగివట్చిగల్‌ పాఠకులు గహసింతురుగార, ఇంతగా (వల 


Wd స లా ప్త 
ర్చించిసను నాదార్యులకు అ wa రండని Th సృష్ట 
b న కి se 
అలీ ఆ, జో my A ల లా 
పచనము అధింపడల్యు, కొండ హాజరు గిలేంత థో ర 


గూర్చుండుట బాత BE nh rm Wein ఇట్ల సందిగ్ధ 
ఇ rn 


TORE 
క్‌ 
క్యతియత్వముగల యభిఫతారీ రైళ్ళు Dan సంపర్లపిడ్య గేర్కీగాడు 
కాపుస్క నా రై క్వునిడగ్గరగ యంతకపూర్వ మగడో. జానడుతి విద్య 
నేర్చినందుసా జాన్యశుతి జాతిశ్యతియుదై. యంండుననుట. గంత సమంజి 
సమో యమాహింతురు గాక! (శ్రీ 40కరుల తర్కు(వాళ_స్య్యృము సీ (ప్రకరణ 
మెట్లు సాధింపగఅదు? జాగ రూూడపడనంటో థితు డగుటిడే నతడు 
కూ(డ్రుడే యనియు. నతడు సర్చీన బడ్భుగే రై క్యూసిదగ్గర. అధిప్రతారి 
నేర్చినాడు, కొపున సభధ్నిపతా రిలయ గూ(డుడ యై D041 గౌక (వతి 


పకి సాధింసనెంచినచో (శ్రీ శంకరు పమని సమాధానము చెప్పుడురో! 


యూ 


జే శంకరులు శత్యకాదునికథ గుడాహరించి శూ(డ్రులకు 
శాస్తాధ్యయనాధీకారము లేదని సాధించికణన్నారు. అడియును విడార 
సహము కాకుంగుట డదుఃఇణకరము, 

భాందోగంమున భరి ంసబడిగ సత్యకాముడు అజ్రాతడలగో (తు 

ల uo ల 
డనుట నిస్సందిగ్గము, అతడు తగ తరి స గ సేిమునసి (పచ్చి ంపగా 
శ ట్‌ “ ఆ 

నామె 

'బహ్వదాం డర స్రీ పరీదారిణీ యోడళే ర్యా దులబే 

సాఒహ మేతద్‌ న వేడ యర్‌గోశ్ర స్త్వ మసి 

“వత్స! సీగో[(త్రము నాటు దెలియదు, సరిడారికన్నై బహుచరించ్లుచు 


Scanned by CamScanner 


ఎనశియీ వేడాంతదర్శనను 


యౌవనమున .నిన్ను గంటిని.” అని బదులుచెసప్పెను. తన గో|తమునడిగిన 
బుషికి తు-చ, తప్పకుండ తల్లి చెప్పిన మాటలనే చెప్పినందున సత్య 
కాముని సత్యనిష్టకు సంతసించి గౌతము దతని కుసనయన మొనర్చి యధ్య 
యనము చేయించెను. ఈ (ప్రసంగమునే యుదాహరించి (శ్రీ శంకరులు 

“(య త్సత్యవచనేన ళూూదత్వాభావే నిర్ధారితే 

జాబాలం గౌతమ ఉపనేతు మనుళాసితుం చ (ప్రవనృతే. 

“సత్యము చెప్పినందున నతనిలో శూ(ద్రత్వము లేదని నిర్ణ యము 
కాగా, గౌతముడు సత్యకాముని ఉపనయించి శిక్షణ నొసంగుటకు (స్రవృత్సు 
డయ్యెను” అని [వ్రాసియున్నారు. ఇందు శూద్రత్వాభావము సత్యవచన 
ప్రయు క మని చెప్పియు శ్రీ శంకరులు సత్యకాముడు జాలి(బ్రాహ్మణుడని 
యెట్లు సాధించియున్నారో దురూహ్యము.. 

గా 

సత్యకాముని సత్యవచన మతని తల్లిదండ్రులు (బ్రాహ్మణులని 
సాధింపగలదా ? సత్యకాముని తండి యెవరో జబాలకే తెలియనప్పుడు, 
జదాల పరిచారిణి యని స్పష్టముగా డెలియుచున్నపుడు సత్యకాముని సత్య 
వచనము వారి (ద్రాహ్మణత్వ మెట్లు సాధింపగలదు? సత్యకాముడు 
(వాహ్మణజన్ము డెట్లు కాగలడు? “యత్‌ సత్యవచనేన శూ|ద్రత్యాభావే 
నిరారిశే' “సత్యమాడుటచే శూ(ద్రుడుకాడు అని నిర్థారణము కాగా" 
అను శ్రీ శంకరుల వచనముకూడ సత్యవచనాదులే [(బ్రాహ్మణత్వాదు 
లకు సాధనములు కాని, జాతికాదసి స్పషముచేయుచునేయున్నది. ఇన్ని 

యట 

విరుద్ధ హేతువులు స్పష్టముగా నెదుట నుంచుకొనియు (శ్రీ శంకరులు సత్య 
కాముడు జాతిదబ్రాహ్యణుడనియు నందువలననే యతనికి ళాస్తా్రాధ్యయన 


మున కధికారము కలిగినదనియు, కాబట్టి శూ(ద్రునకు కాస్తా9ధికారము 
లేగనియు నిట సాధించుట యెంళయు చిత్రముగా నున్నది, 


Scanned by CamScanner 


ఇహ అ 


ల స జో లి ౮ 
సంస్కాంరజగ్నులు, జగద: పాత 


ప! 
యావటీవ వమఖండ 
rt 


జ. +? న. 


కంల నో అ ఎలో త్య PRY జామి 
(టింన్నా న క నోడ్‌0చి, డర దక్ష మతములను 


 — 
+ గ. అల్లు ఇటీ థ్‌ ఆ. అం ౪లో ఇ Pr 2 ఎడి ఖ్‌ అల్‌ 6 
తు త. (గ iby సో డిక్‌) 433) బుడిరింపమూాసినె జగదురుపుఠళిం 
పజ an G గ్‌ 


శే 
. / ల ని ఇల 3 3 అతి కు శో ఆ” జ” స 
(ఖీ శంక గభగసలా ( Dwi HES SR ని యనా రొసిడ్డాంతమును 
a) a ర్‌ 
~~ 

a అసమ ఫే wn 4 ఎలి © We Gras ru: నాట్‌ 
నొరించుట 3 యు 4 ఉకతిరుగుదు దూకు బేల యవలంబించిరో పాఠ 

ర్‌ nm 


he IMTOO | * 


Vie” es” ut + ఆగు: స అలో ౧ శీ ళ్‌ తా 
Of క నైలు లట౪ ఎం మురగ త ముల ౧వరరణముస నేల సూూతింప 
ల Gace ఇ జ 
అల బాక్‌ ma తోం సనా $ అ ఆ 
దిగీన,౨ aa రూపా టం కీ vA అ అగ లటౌ (తములందుసు, తరువాత 
.* ww. of. a జే వం Pn” 
ూ(త్రములందును _ (బహ్మసతిపూదః 


7బముకనుగూర్చి విచారింసదిచీ 
అఫ్‌ అ Gene? 
యున్నది, మధ్యల కూా(డులక్‌ స శాసాంథిరాల మునదడా ; లేడా + యను 


అన్‌ లో బం 
(ప్రసంగ, ము య(పస్తుతయుగా డోచుతున్న థీ, ఫొ సపమున్‌ నిటనీ సూత్రము 
బేల (వాయబడిసవో టోధపడకుస్నడి, 


నవమాధికరణము 

పూర్వసూ (తములందును, తరువాతి సూ[త్రములందును (బహ్మ (ప్రతి 
పాదక శబ్దములను గూర్చి విచారించుచు మధ్యలో (ప్రాసంగికముగ శాస్తా 
కొరమును విచారించి నిర్ణయించి, మరల (ప్రకృతమయిన (బహ్మ(ప్రతిపాదక 
శద్దములనుగూర్చి విచారింస (పారంభించుచున్నాడు. 

(ప్రాణః) కంపనాతీ ౧.౩.౩౯ 

(కొన్ని (గ్రంథములలో సీసూ(త్రమున ప్రాణః" అను శబ్దము కని 
పింపదు. కొన్నింటజూడనగును, అందువలన నాళబ్దము కో ష్టములలో నుంచ 
దిడినది 


* ఈ యపకూ దాధిశర ణమ్లును గూర్చి విశేమములు తెలిసికొన 
గోరవారు చానే రచయింపబడిన “ఆపకూ! దాధికర ణము - శ్రీ శంకరా 
చార్యులు అను ఫ్రుస్తగమును చూళురుగాక | 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


కోంసనార్‌ = (కంసనమనగా - పాణనము . జీవనము) (ప్రాణగ 
(క్రియకు హేతువై నందువలన, (బ్రహ్మము, (ప్రాణః=ప్రాణ శబ్దముచే 
వ్యవహరింపదిడును. లేక, కొంపనాత్‌ =కంపనమువలన, (బ్రహ్మము వ్యాప 
కొమై యెల్ల భువనములను కంపింపజేయుచున్న దని సూ(్రార్థము, కంపన 
హేతువు వ్యాపకమగు (బ్రహ్మమును (ప్రతిపాదించుచున్నదని భావము, 

“రేజ న్తే భువనాని విశ్వా” అథర్వ. ౨౦-౩౪-౧౭, 

“నమ _స్తభువనములు కంపించుచున్నవి' భువనములన్నియు (బ్రహ్మా 
(శయమున కంపించుచున్నవని మం(త్రభావము. ఇస్తే 

“ద్యావా చిదసై ఇ పృథివీ నమేతే, 

శుష్మా చ్చిదన్య పర్వతా భయ న్తే' అథ. ౨౦-౩౪-౧౪ 

“సృథీవీ ద్యులోకములు పరమాత్మకు న(మ్రములగుచున్న వి, అతని 
బలమునకే పర్వతములు భయపడుచున్నవి' అను నీమం(త్రవర్గములవలన 
మ స్త (ప్రపంచము చలించుటకు హేతువు వ్యాపకమగు పరమాత్మయే యని 
తెలియుచున్నది. (3౯) 


దశమాధికరణము 


జ్యోతి ర్రర్శనాత్‌ “౧-౩-౪౦ 
దర్శనాత్‌ =ప్రకాశనమువలన, జ్యోతిః=జ్యోతిశ్ళబ్దము, (బ్రహ్మ 
(ప్రతిపాదకమే యని సూ శ్రార్థము, 
 దర్శనమనగా నిట (ప్రకాశనము - ఇతర పదార్లములను (బకొశింప 
జేయుట, సూర్యాదిపదార్థము లితర పదార్థములను (బకాశింపజేయుటవలన 
జ్యోతిస్సు లనబడుచున్నవి, అప్లై పరబ్రహ్మా పర మెళ్వరుడును సూర్యాది 
పదార్థములకును (ప్రకాళమిచ్చి ' ప్రకాశింపజేయుచున్నందున ముఖ్యముగౌ 
జ్యోతిశ్ళబ్ణము పరమాత్మ వాచకమగుచున్న ది. గౌణముగా సూర్యాదిపదొ 
-ర్థములను బోధించునని భావము, 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము_త్భ,. పౌ, 28% 


'హిరణ్మయే సరే కోశే విరజం (బ్రహ్మ నిష్కులం 

తచ్చు(భ్రం జ్యోతిషాం జ్యోతి స్ప ద్యదాత్మవిదో విదుః' 

“తమేవ భాంత మనుభాతి సర్వం 

- తస్య భాసా సర్వ మిదం విభాతి ముం, ౨-౨-౯౧౦ 
ఇందలి “జ్యోతిిపచము (బహ్మవాచకమే. అది సమ స్త జ్యోతిస్సు 
లకు జ్యోతిస్సు. దానివలననే సర్వమును (బ్రకాశంచుచున్నది. 

ఇప్లే యథర్వమం[తములం దొకచో- 

“శకో 2సి (భ్రాజో ఒసి స్వరసి జ్యోతి రసి ౨-౧౧-౫. 

శుక్రము, (భ్రాజము, (ప్రకాశము, జ్యోతి యనియు (బ్రహ్మమే వర్ణింప 
బడినది, బుగ్వేదమునందును 

“దేవం దేవతా సూర్య మగన్మ జ్యోతి రు త్రమమ్‌' 

ఉ త్రమజ్యోతియనియు (బ్రహ్మమే వర్ణింపబడినది. కాగా, జ్యోతి 
శృద్దము ముఖ్యార్థమున (బ్రహ్మబోధక మనియే సూ(త్రనిశ్చితాభిప్రాయము, 
(౪0) 

ఏకాదశాధికరణము 


ఇటే యాకాశళబ్లము కూడ [బహ్మవాచకమే యని తెల్పుటకు 
౧ (a) 
సూ (త్రము, 
ఆకాళో ఒర్జాంత రత్వాది వ్యపదేశాత్‌ ౧.౩.౪౧ 
అరాంతరత్వాది ప్యపదేశాత్‌ =పదార్థములం దంతర్భాగమున నున్న 
౧ 
దని చెప్పుటవలన, ఆకాశః =ఆకొశపదము, _బహ్మవాచకమే యని సూ(శ్రా 
హమ్మ్‌ సూ(త్రముసందరి ఆదిపదమునకు అసంగత్వము, సూక్ష్ముత్వము 
యున్న్యగఏ విశేషగుణము లర్హము, 


అర్థాంతకత్వాదు లన సర్వపదార్థాంత స్థితి, అసంగత్యము, సూక్ష్మ 


Scanned by CamScanner 


ENN చేదాంల్‌చి ర్భోసి ము 


త్వము నున్న గునని యస యర్థము, ర గుగుములు (ట్రస్మాసునంగే 
సర్తించును. పంచభూతములలో నొకటి యగు సాకొళము శరీతు 2 
ల త ల! mm క p శః irae (0 | 

పదోర్థములం దంతర్భాగమున వ్యాప్పమై,.యలి_ప్షమై యున్నట్లు (బ్రసఇ్మస్సు 
(ప్రొకృతిక్‌సదార్గములందేకాక బీపులందును ఉంగి అలి పసు, సూత 
యున్నందున నాకొశసదముచే న్యవహరింపబడు నని భావము, "= 

(కుతి స్మృతు లిబ్లే (బవ్మామును వర్ణించుచున్నవి : 

“స ఓతళ్చ (పోతశ్చ విభూః (ప్రశానుు యజు. ౩-౨-౮. “పరే 
శ్వగు డన్నిటియందు నోత(ప్రోతమై యున్నాడు” 

“సర్వాత్మానం సర్వగతం విభుత్వాథ్‌” 4. క=౨౧,. “దిహ్మము 
విభువు, కావున నది నర్వాత్మము, సర్వగతము.” 

“అసంగో నహి సజ్జ తే” బృ, ౪-౪-౨౨, “బహ్మ మసంగము, 
అది దేనియందును స_క్రము కాదు.” 

“'సూక్మెచ్చ సూక్ష్మతరం విభాతి ముం, ౩-౧-౭. “బ్రహ్మము 
ఫూశ్మముకం'బ సూవమ్మమై (పకాళించుచున్నది. ౪౧) 


ద్వాదశాధికర ణము 


ఇంతవరకును (ప్రాణాదిశబ్దములు (బ్రహ్మము నెట్లు ప్రతిపాదించునో 
వర్తింపదిడినది. ఇక జీవ్నబ్రహ్మలకు గల భేదమును నిరూపింపదలచి 


మహర్షి సూత్రము నారంభించుచున్నాడు, 
సుషు ప్మ్యుత్కా9ంత్యోర్‌ భేదేన ౧-౩-౪౨ 
(పూర్వసూ(త్రమునుండి “వ్యవదేశాత్‌” అను పద మీ సూత్రమున 
ననువ _ర్తించును,) 
సుమ ప్త్యుత్కా9ంతోోః = నుమ పియందును, ఉత్కమణను 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము-_తృ;పా. బీలీటీ 


నందును, భేదేన=జీవాత్మను పరమాత్మకం'టె భిన్నముగా, వ్య్వసదేశార్‌= 
ఉసదేశించుటవలన, (దిహ్మము జీవాత్మకొం'టె భిన్న మని సూ (శ్రార్థము, 

(సుషుప్తి=గాథనిద్ర, ఉత్కాంతి =-జీవుడు కానున్న శరీరమును 
విడచి వెళ్ళుట) 

' బృహదారణ్యకమునం దొకచో సుమప్లిని గూర్చి యిట్లు వర్దింస 
దిచీనది, 

“త ద్యథా (ప్రియయా స్త్రియా సంపరిస్వకో 

న దాహ్యాం కించన వేద నాంతరమ్‌, 

ఏవ్యమే వాయం పురుషః ప్రాజ్లే నాత్మనా 

సంపరిష్వకో న బాహ్యం కించన వేద నాంతరమ్‌' బృ.౪-కం౨ి౧, 

(పృురుషః=జీవాత్మ, (ప్రాజ్ఞః=పరమాత్మ) 

“ప్రియురాలైన స్త్రీని గాథాలింగనముచేపి పురుషుడు దాహ్యము, 
నాభ్యంతరము నెరుగక తన్మయు డగునట్లు జీవుడును ప్రాజ్ఞు డగు పరమేశ్వ 
రుని బొంది బాహ్యాభ్యంతరముల విస్మరించును = (బ్రహ్మానందము ననుభ 
భవించును,” 

ఉత్కాఏంతిని వర్ణించుచు నా బృహదారణ్యకమునందే యిట్లు 
(వాయబడినది. 

“త ద్యథా ఒనః సుసమాహిత ముత్సర్ణద్‌ 

యాయాద్‌, ఏవమే వాయం శారీర ఆత్మా 

ప్రాజ్లే నాత్మనా అన్వారూఢ ఉత్సర్జన్‌ యాతి బృ. ౪-3-3౫, 

అనః=బండి, సుసమాహితంసత్‌ =బరువుతో గూడినదై , ఉత్పర్జత్‌= 
ధ్వనిచేయుచు, తత్‌ =లోకమున, యథా=ఎట్టు,.యాయాత్‌ =వెళ్ళునో, ఏవ 
మేవ=అ'్తే, 'శారీర ఆత్మా=జీవాత్మ, (ప్రాజ్జేన ఆత్మనా=పగమాత్మచే నధి 
షితుడై, ఉత్సర్జన్‌ =ళద్ది మొనరించుచు, యాతి=వెళ్ళును.' 


Scanned by CamScanner 


తిలా వేదాంతదర్శనము 


జీవుడు జీవనయా[త్రను ముగించుకొని, తుదకు శరీరమును విడిచి 
వెళ్ళునపుడు వేదనవలన ఆ ర్రనాద మొనర్చుచు పరమాత్మచే నధిషితుడె 
వ ౦ ర్లు 

పోవునని వాక్యాభ్నిపాయము. 


పెన వర్ణించిన సుష ప్తికీ, ఉత్కా-9౦తికి సంబంధించిన స్టలము 
లందు జీవా వాత్మ పరమా మాత్మలు వేరు వేరుగ వర్షింపబడినందున నవి రెండును 
చేరనియే యెపంగనగును. జీవేశ్వరులు చే చేరుకాక యభిన్నులయిన పక్షమున 
నట్లు వేరుగ వర్షింపబడ రని భావము. ఉపనిషద్వాక్యములందు జీపుడు 
Sin గారీర ఆత్మా) పురుషుడనియు శారీరాత్మ యనియు (పథమా 

దీ యు క్రముగాను, (ప్రాజ్టే నాత్మనా) (ప్రాజ్ఞు డగు నాత్మతోనని పర 
క తృతీయావిభ_క్రియు క్రముగాను పేర్కొనబడియున్నందున జీవాత్మ 
సరమాత్మలు వేరనుటలో నెట్టి సందియమును లేదు, 

జీవాత్మ పరదూత్మలలో గల యీ స్పష్టమైన పృథగ్భావము - 
భిన్నత - సుషు ప్రియందును, ఉత్క-మణమునందును నుండును కాని, 
(ప్రళయమునందును, ము క్తియందును నుండ దని చెప్ప వలనుపడదు, 
వానిలోగల భేద మెల్లపుడు నుండును, జీవేశ్వరులలోగల భిన్నత తాత్వి 
కమే కాని కల్పితము కాదు. అందువలననే యెల్లరును (బహ్మ భిన్నముగా 
దమ య. స్టిత్వసును గుర్తించుచునే యున్నారు. “నే నున్నాను' (అహ 
మస్మి) అను నీ యనుభవ మెల్లరకు నున్నట్లు (ప్రత్యక్షసిద్ధముమే కదా ! 

“నే నున్నా నను నీ యాత్మసద్భావానుభూతిద్వారమున దెలియు 
జీవునియునికి జీపుని తాత్వికరూపము కాదందురేని, అతని తాత్వికరూప 
మేమై యుండును? (బ్రహ్మరూపమే యందురేని, తాత్విక మైన (బ్రహ్మము 
నం దీ యతాత్వికభావ మేల కలుగుచున్నది? అవిద్యవలన కలుగుచున్న 
దందురేని, ఆది యుక్తము కాదు. వినన నచముకం (బహ్మమునం 
దవిద్య యెట్లు కలిగినది? 


నే 


Scanned by CamScanner 


పైథనూధ్యాయము._త్నో, పా, ఎవీర్రీటో 


లి 3 ప్రణ (దివా త 4565 
న న = a ఇ ని ష్ష్‌ £ లే > 2 ఇదీ నం 
దొ ధించుచున్నిందునే జీనబ్రహ్మాములలో వా స్తవికభేదము లేదందురేని- 
ఆదియును యు కిము కాదు 
నం. 


జీవ (బహ్మములకు “అహం (బ్రహ్మోస్మి' యను పదములను 
(గ్రహాంచి అదె తు లి ట్లందురు : 

“జీవునకు “నేను ట్రహ్మనై తిని” అను (బ్రహ్మాధావజ్ఞానము కలిగి 
నపు దీజగ త్తంతయు నవిద్యాకార్య నుగుటవలన నది కారణసహితముగ - 
అవిద్యతో వాటు - తొలగిపోవును, జీవునకు (బహ్మభావము కలుగగానే 
యవిద్యవలన నేర్పడిన చై్వ్వతప్రపంచమంతయు మాయ మగునని భావము, 
అవగతి యనగా సాక్షత్కారము - విద్య, అయ్యది యవిద్యకు విరోధి, 
అందువలన పరస్పర విరుద్దములగు నా విద్యావిద్యలు రెండు. నొకేస్టల 
మున నొకేకాలమున నుండనేరవు, జీవునకు [బహ్మ భావావగతి కలుగగానే 
ద్వైతము పోయి, (బ్రహ్మాత్లైైక్యభావ - మదై ్వతము సిద్ధించును.” 


పె వాక్యమునం దచదై వతు లగు మీరు చెప్పుపద్ధతి యెందునను కని 
సించదు. (బహ్మభావావగతి (బహ్మాసాజెత్కారము కలిగిన తదుపరి, 
చ్వైతప్రపంచము. నివృత్త మగునని యావాక్యము చెస్పకపోగా “నేను 
బ్రహ్మణ తిని అని తెలిసికొనిన వ్యక్తియొక్క సర్వభావమునుమా(త్రము 


Ff» 
= 


Scanned by CamScanner 


Ua వేదాంతదర్శనము 


చెప్పుచున్నది. అందువలస సద్రై్వత మట యెట్లు సిద్ధించును 7 ఈ వాక్యము 
సందు రెండుపదార్థము లుస్నట్టు స్పష్టమగుచున్నది. ఒకటిసర్వము, రెండ 
వది సర్వము తానే యని తెలియువ్య క్ష్‌ . ఇట్లు రెండుపడార్గములను బోధించు 
నాక్యము డైతథావమును దోధించును; కాని యదె ద్వైతము. నెట్టు 
సాధించుసు ? అపై్వైతము సంగీకరించువారిదృష్టిలో “ద్రిహ్మవ్యతిరి క్ర క్ర 
మంతయు  నావిద్యకము - అనిద్యాజస్యము - వా స్తవము కాదు - అనియు, 
నా యవిద్య, (అహం బ్రహ్మాస్మి) “నేను (బహ్మనై తినను విద్య (జ్లానో 
దయము) కలుగగానే షణమా(త్రము నుండజాలదు అనియు నుదువు 
దురు. ఉపనిషద్‌ వాక్యము సర ర్వపద వాచ్య మంతయు సుండు ననుచున్న ది, 
కాగా (బహ్మాత్రైక్య వాద మెట్టు సిద్ధించును 7 


మరియుసు “అహం (బహ్మోస్మి” అను నీ వాక్యమునందలి _బహ్మా 
సచమిు (బ్రహ్మావాచకమసుటకును వీలుకాదు. ఇందు అవా మన నెవరు ? 
(బహ్మమేకదా ! అందువలన “అహం (బహ్మాస్మి' అను వాక్యమునకు 
బ్రహ్మము తాను (బ్రహ్మమైనట్లు తెలిసికొనెనని యర్భము చెప్పవలెను, 
“అనగా (బహ్మ కొకప్పుడు తన(బ్రహ్మభవనజ్ఞానములేదని తెలియుచున్నది. 
ఇంతేకాక (అహ్మభవనజ్ఞానానంతరముస (బ్రహ్మమునకు కూడ (తత్సర్వ 
మభవత్‌) సర్వభావము కలిగినట్లు చెప్పవలసివచ్చును. అట్లు చెప్పవలసి 
వచ్చిన నష మేమందురేని, (బహ్మమున కొకప్పుడు సర్వభావజ్తానము - 

ల ఖో 

సర్వము తానే యను జ్ఞానము = లేనట్లును, తరువాత నది కలిగినట్లును 
నంగీకరింపవలసివచ్చును. నిత్యము 'సర్వశ క్తి మంతము, సర్వజ్ఞము, సర్వా 
ధారము నై న (బ్రహ్మమున కొకప్పుడు సర్వభావజ్ఞానము లేదను "టెట్లు పొస 
గును ? 

“యో విశ్వా అభివిపశ్యతి భువనాసంచ పశ్యతి” బు. 3-౪-౧౦-౯. 


పరమేశ్వరుడు సర్వభువనములను బాగుగ నెరుగుసు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_తృ. పా, ౨౪౧ 


'యః సర్వజ్ఞః సర్వవిత్‌' మొర, ౧-౧-౯. 
‘Or వేదం విశ్వదు” ముం, ౨-౨-౧౧, 
'సర్వం ఖల్విదం (బ్రహ్మి బృ, 3౩-౧౪-౧. 

అని యిట్లు (కుత్యుపనిషద్వాక్యములలో పర మేశ్వరుని సర్వ జ్ఞత్వము 
నిత్యముగా కొనియాడ బడుచుండ నతని కొకప్పుడొక జ్ఞానములేదనిబెన్సట 
(శుతిసంగతముకాదు. కావున “అహం(బ్రహ్మోస్మి” అను నీ వాక్యమునందలి 
(ట్రహ్మాశబ్దము పర మేశ్వరవాచకము కాదనియే చెప్పవలసియున్నది. అటు 
లయిన (బ్రహ్మశబ్దమున కిట నర్భమేమి ? యని యడుగుదురేని 'సర్వ'మని 
చెప్పుదుము, 

స్వశబ్దము “తాను' అను నర్ధమున (దియోగింపబిడునట్లు తననుండి 
విభ కృ ముకాక, తనతో గలిసియుండు మరియొక పదార్జమునకును వాడ 
బడుట లోకసిద్దము, కీరశబ్లము దుగ్ధమునకే కాక యందు కలిసియుండు 
సీరమునకును వాడబడును, లే జగణ్జన్మాదులకు 'హేతువగృుబహ్మమునం 
దవిభ క్రముగా నిరంతరము కలిసియుండు నీ జగ త్తంతయు - సర్వము 
(బహ్మ వా ఇద మగ ఆసీత్‌” అను వాక్యమునగల (బ్రహ్మపద 
ముచే (ప్రస్ఫుట మొనరింపబడినది. ఇందు విప్రతిప శత్తికి తావే లేదు, అందు 
వలననే (ఆత్మాన మేవ) 'తన్నే' (బ్రహ్మమని యెరిగినట్లు చెప్పబడినది, 
లేకున్న నిందలి నిశ్చయార్దటోధకమగు “ఐ' కారమునకు (బ్రయోజన 
మేమి? ఈ సర్వము - జగ త్తంతయు - (బ్రిహ్మామం దవిభాగరూపమున 
నున్నపుడే యవధారణార్థకమగు “ఏవి కారము చరితార్థమగుననిభావము, 
జగత్తు లేనేలేదు" (ఆత్యంత మసత్‌) అనువాదము (కథమసతః సజ్ఞాయేత) 
“అసత్తు నుండి స త్తెట్లుగలుగును ? అను వాక్యముమూలమున ఖండితమగు 
టచే నంగీకరింపజాలము.కాబిట్టి పూర్వో కృ వాక్యమునందలి (బహ్మపదము 
సర్వవాచకమని సిద్ధమగుచున్నది. అందువలన “సర్వ మాప్నోతి సర్వశః” 


Scanned by CamScanner 


ఛాం, ౭-౨౬*౨, “సర్వము సర్వవిధముల డవ్యాపించియున్నది” అను 
ఉపనిషదంత రో క్రియ సంపన్నమగుచున్నది. 

ఇట్లు (బహ్మశళబ్దమునకు సర్వోమని యర్థము కాగా, 

తద్‌ యో యో దేవానాం (ప్రత్యబుధ్యత స తదభవతొ 

తథర్షీణాం తథా మనుష్యాణామ' 

అని, దేవ, బుషి, మనుష్యులకుపదేశంపబడిన (“అహం (బ్రహ్మాస్మి) 
“నేను సర్వ మైతి” నను సర్వభావోపదేశముకూడ గౌణమనియే యంగీక 
రింపవలెను, వ్య స్తమెన్నడును సర్వమను ముఖ్య్యామున (గహింపననువు 
కాదుగదా | 

చై (తుడుకాని, మై్యతుడుకాని, యజ్ఞదత్తుడుకాని యొక్క దెన్నడును 
నెట్టిశ్రానమువలనను సర్వమెట్లు కాగలడు ? కావున “నేను సర్వమైతిని' అను 
స్థలమున సర్వభవనము గౌొణమనియే యెంచవలెను. లోకమున నిట్ట (ప్రతి 
సత్తి చూడనగును, ఉదారచిత్తు డొకడు సర్వము నాత్మౌపమ్యముతో 
జూచుచు నందలు నావారే; సర్వము నాయాత్మయే యనును. లోకులును 
నట్టి మహాత్ముని “సర్వము నామహాత్ముడే' యనియు నందురు, 

జల్‌ పశ్యన్‌ బుషి ర్యామడేవః (ప్రతి పేదే, 

అహం మను రభవం సూర్యశ్చి బృ. ౧-౪-౧౦. 

“నేను మనువునై తిని; సూర్యుడనై తిని” అనిన వామదేవునివాక్యము 
కూడ నీ భావమునే (పదర్శించుచున్నది, కబట్టి (“అహం(బ్రహ్మాస్మ్రి” 
అను వాక్యమును పురస్కరించుకొని, జీవ బ్రహ్మలయైక్యమును గొందరు 
సాధించుట శ్రుతిసమ్మతము కాదని మాయభిప్రాయము. ఇస్తే - “అయ 
మాత్మా (బ్రహ్మి మాం, ౨, “ప్రజ్ఞానం(బ్రహ్మ' ఐ, ౩-౫-౩, వాక్యములును 
బ్రహ్మమునకు “ఆత్మ “ప్రజ్ఞానము' ఆను నామాంతరము లున్నవని తెలు 


పునేకాని, కీవ(బ్రహ్మల యభేదము నెంళమాత్రముం డెలుపజాభవృ, ఈ 


Scanned by CamScanner 


(పథమాధ్యాయము_ల్ఫ. ౨౪౩ 


న 


వాక్యములు (ప్రయోగింసబడిస (ప్రకరణములలో జీవ(బహ్మల యభేదమును 
దెలుపుటకుగల (ప్రస క్తియు గనబడదు, . 

'సయోహవై తత్‌ 

మాల న్‌ా 


ముం, ౩-౨-౯. '“ఎవదా (బహ్మము నెరుగునో వాడు (బ్రహ్మమే యగు 


పరమం (బ్రహ్మ చేద (బహెశ్రప భవతి 
చున్నాడు అను నీ ముండకవచనము సనుసరింది (బ్రహ్మవిదు డగుజీవునరు, 
(బ్రహ్మమునకు మధ్య తా _త్త్వికభేదములేదని టోధపడుచున్నదని అభేదవాదు 
లందురేని - అదియును సమంజసము కాదు. 

“టట ఫప్ర్రావ భవతి అసు పదము (బహ్మభవనమును చెలుప్ప 
చున్నది. ఇక్కడను జీపునికి గలుగుబహ్మభపనము “జీపుదు (బహ్మాము 
నకు దూరముగ నుండక (బ్రహ్మముసం దవిభ_క్తమైయుందు'ననియ తెలు 
పును, 

జీపు దథ్యాస వై రాగ్యముల మూలమున చి త్తవృత్తులనన్నింటిని 
నిరోధించి సం (ప్రజ్ఞాత సమాధిని టొందిి (క్రమముగ చిత్తవై శారద్యమును 
సంపాదించినవాదై స్వస్వరూపమును చెలిసికొనును, అంతట పరబహ్మ 
మగు పరమేశ్వరుని సాక్ష్కారము గలుగును, అనంతరమున (ప్రారబ్దకర్మ 
ఫలము లుపక్షయింప (ప్రకృతి, తత్క్యార్యములగు బుధ్భ్యాదిదేససంఘాతము 
వీనినుండి విడివడి, శేవలుడై, శుద్దుదెజీపుడు (బ్రహ్మమును బొంది యండే 
యవిభ క్తుడై.యుండుసు. ఈ స్టితియే ముండకమున నిట్లు వర్ణింపబడినది: 

“తదా విద్వాన్‌ పుణ్యపా పే విధూయ 

నిరంజనః పరమం సామ్య ము'పై తి' ముం, ౩-౧-౩ 

“విద్వాంసుడై న జీవు డా సమయమున పుణ్యపాసములను వీడి 
నిరంజనుడై = కుద్దుడె = సరమసామ్యమును బొందుసు.' ఇట పరమసామ్య 
మన నవిభాగ మని యర్థము, ఈ్కయవిభాగస్థితియే = 

“సరే ఒవ్యయే సర్వ ఏకీ భవంతి” ముం, 8-౨-౭, 


Scanned by CamScanner 


Dy వేదాంతదర్శనము 


“అవ్యయము, పరము నగు నా పరమేశ్వరునం డెల్లరు నేకమవు 
దురు- అవిభక్తస్థితిలో నుందురు' అని వ్య క్తముచేసి, ఏకీభావమును 
స్పష్టపరుపవెంచి యుదాహరణ మొకటి (ప్రదర్శింపబడినది : 

“యథా నద్యః స్యందమానాః సముచ్రే 

అస్తం గచ్చంతి నామరూ పే విహాయ, 

తథా విద్వాన్‌ నామరూపా ద్విముక్తః 

పరాత్చరం పురుష ముపైతి దివ్యమ్‌* ముం, ౩-౨-౮. 

“నదులు (ప్రవహించుచు సముద్రమున జేరి నామరూపములను విడిచి 
య ్తమించునట్లు విద్వాంసుడును నామరూపములనుండి విడివడి, పరా 
త్పరుడై న యవ్యయపురుషుం జేరును. ఈ యుపనిషద్వాక్యమునుబట్టి జీవుడు 
(ప్రకృతినుండియు, తత్కార్యములైన మహదాది.ప్రపంతముమండియు = 
వామరూపాత్మకళరీరమునుండియు - విడివడి పరమపురుషునం దవిభ క్రుడై 
యుండు నని స్పష్టముగ దెలియుచున్నది. 

గంగా యమునాది నదులు సము[ద్రముంజేరి స్వస్వనామరూపము 
లను విడనాడునే కొని యవి స్వయముగ నుచ్చిన్నములు కావు. అరే 
జీవుడు శరీరమును విడిచి (బ్రహ్మమున జేరి, యా (బ్రహ్మము వ్యాపక మగు 
టచే దానినుండి వేరుగా నుండక, యవిభ క్రముగ నందేయుండును. “నిజ 
స్వరూపము, నుచ్చిన్నము జేసికొనడ'ని భావము, | 

ఇస్తే బృహదారణ్యకమునందును _ 

“యో ఒకామో నిష్కామ ఆ ప్పకామ ఆత్మకామో 

న తస్య ప్రాణా ఉత్కా9మంతి (బ్రహ్మైవ సన్‌ (బ్రహ్మా హ్యేతి” 

బృ. ౪-౪-౬ 

“అకొపి గు, నిష్కాముడు, ఆ ప్తకాముడు, ఆత్మకాముడు నైన 

వాని ప్రాణము లుత్క ౧(మంపవు,. (బహ్మమై (బహ్మమునం దస్యయ 


Scanned by CamScanner 


అతత లు 
నన య 
టట నటే. / 


వథనూధ్యాయను --త్భో, పొ, WE 


మగును,' అని చెస్పబకినది. ఇట నస్యయ మనగా ఆయ మని యర్థము, 
ఉచ్చేదము రాదు, అవిధాగస్థితి యని భోవము. (బ్రహ్మవిశుగు (బ్రహ్మామె 
(బహ్మమున అయించుచున్నా దీనిన, నభేద మెట్లగును ? ఒక నస్తువు 
మరియొక నస్తువునం దస్యయము - లయము -నొందుట తోకసిద్ధమే, 
ఒకే సదార్థము తనలో చాను లయమొందు ననుట యు క్రియు క్రము కౌదు, 
సముద్రము సముద్రమున లఅయమొందునా ? నదులు సముద్రమున లయము 
నొందును. మతీయును, 

“అభయం నె (బహ్మ అభయం హా 

సనా 
వె (బ్రహ్మ భవతి, య ఏవం వేద. బృ. ౪-౪-౨౫. 
యా 


“అభయ(బహ్నము నేరిగినవాడు (బ్రహ్మమే యగును అను 
సీ వాక్యమునందలి 'భవతి' శబ్ధమునకుగూడ ప్రాప్తి యనియే యర్థము 
చెప్పవలయును, “(బ్రహ్మమును అభయ మని తెలిసికొని యభయ।బహ్మ 
మును (ప్రాపించును' అనియే వాక్యతాత్సర్యము, జీవునకు స్వరూసనాళ 
మెన్నడును గలుగదు. ఉపనిషత్తులందును, ముఖ్యముగా మం(త్రవర్షము 
లందును జీవేశ్వరులభేదమే (ప్రతిపాదింపబడియున్నది, అందువలన 
జీవేశ్వరుల యభేదవాదము శాస్త్రీయము కాదనియే నిశ్చితార్థము, కాగ 
జీవ(బహ్మలభేదమే తాత్త్విక మని సిద్ధాంతము, (౪౨) 

ఉ క్రవిషయమును ధృవపణచుటకు మహర్షి హేత్వ్యంతరమును 
సూతించుచున్నాడు, 


పత్యాది శబ్దేభ్య శ్చ ౧.౩.౪౩ 


పశ్యాది శబ్దేభ్య శ్చ జ, వేదళా స్ర్రములందు (ప్రయోగింపబడిన పతి 
మున్నగు శబ్యములవలనను (బ్రహ్మము జీవాత్మకంటె వేరనియే తెలియు 
చున్నది, 


Scanned by CamScanner 


వేదాంత దర్శనము 


జీవ(బహ్మములలో భేదమే లేనిపక్షమున (బ్రహ్మవాచకములుగా 
(బయోగింపబడిన సర్వాధిపతి, (ప్రాణస్పతి, (ప్రజాపతి, జగత్పతి యను 
నీ పతియు క్రపదములు జీవునకుకూడ వాడబడి యుండెడివి. అట్లు వాడక 
పతిశబ్దము (బ్రహ్మ కే వాడబడినందున బీవ్యబహ్మములు రెండును .భిన్నము 
లనియే స్పష్టమగుచున్నది, 

“యో విశ్వన్య జగతః (ప్రాణతస్పతిఃి బు, ౧-౭-౧౫-౫. 

“స వా అయమాత్మా సర్వేషాం భూతానా 

మధిపతిః "సర్వేషాం భూతానాం రాజా బృ. ౨-౫-౧౫ 

“ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతి 

రేష భూతపాలః' బృ. ౪-౪-౨౨, 

“సర్వ స్వ్యేశానః సర్వ స్యాధిపతిః 

సర్వ మిదం (ప్రశా స్తీ యదిదం కించి బృ. ౫-౬-౧. 

ఈ వాక్యములందలి “భూతాధిపతి, సర్వేశ్వరుడు, భూతరాజు, 
భూతపాలుడు, ఈశానుడు, సర్వాధిపతి మున్నగు శబ్దములన్నియు (బ్రహ్మ 
మునే బోధించుచున్నవి. ఇయ్యవి జీవునకై వాడిన 'కైక్కడను జూడము. 
జీవపర(బ్రహ్మములలో భేదమేలేక రెండును నేకమై యున్న పక్షమున 
నీ.పదము లటనట జీవబోధకములుగాను (బయోగింపబడియుండ వలసినది, 
అట్లు (ప్రయోగింపబడనందున జీవ(బహ్మములు సర్వథా థిన్నము లనియు, 
వోని యభేద మళాస్త్రీయ మతాత్తిక మనియు నిశ్చితమగుచున్నది. (౪౩) 


వేదాంత దర్శన - అందా వ్యాఖ్యానమున 
ప్రథమాధ్యాయమునందు తృ తీయపాదము 
Er ge ge, 


Scanned by CamScanner 


తురపాదము 
0 
_పథమాధికరణము 


PPT), Fe ఆ ఆ అలీ 
ముదజిపాదమునందు 'జన్యాద్యస్య యతః అను సూత్ర వ్యాఖ్యా 
అ(ట ఆ ఆటీ ఆ a. 7 a ట్‌ ధ్‌ (| ది 
నిమున (బహ్మాము జగత్కారణముగ వర్తింపదిడినడి. జగతా్యారణమును 
(a) 
వర్తించు వాక్యము లుపనిషతులలో నింకను కొన్ని గలపు. వానినిగూర్చి 
వాటి టం 


విచారించుట తై యౌ పాద దూరంభింపదదుచున్న ది. 


ఆనుమానిక మ ప్యేశేషా మితిచే సృ శరీరరూపక 
విన్య సగృహీతే రర్శ్భయతి చ ౧-౪-౧ 
ఎలి (a) 
ఏశకేషామ్‌ = కొందరిచృష్లిలో, ఆనుమానిక మపి = (ప్రకృఠతికూడ, 
లిపి రి 
జగజ్జన్మాదులకు కారణము, ఇతి చేత్‌=అని యనినచో, స=కొదు, కొరణ 
మేమన,శరీరరూపకవిన్య స్తగృహీ లే! = శరీరదృషాంతరూపమున (ప్రకృతి 
(గహింపబడుటవలన, (ప్రకృతి జగత్కారణము కొదు, చ = మరియు, 
దర్శయతి=ఉపనిద్వాక్యము నట్లే ప్రతిపాదించుచున్నడది, 
అథర్వ వేదీయ ముండకో పనిషత్తునందు-- 
“యథా సుడీప్తాత్‌ పావకాత్‌ విస్ఫులింగాః 
(ప్రభపంతే సహస్రశః సరూపాః 
తథాక్షరాత్‌ వివిధాః సౌమ్య! భావాః 
(పజాయంతే త్రచై వాపియంతి' ముం. ౨-౧-౧. 
“(ప్రజ్వలించు నగ్నినుండి యనేకవిస్ఫులింగములు  (నిస్ఫురణ 
ములు) అగ్నిసరూసము లుదృవించునట్లు, అతరము (ఛకృగ్రినుండి 
అనేకభావపదార్థము లుచృవించుచున్నవి. అండే లీనము లగుచున్నవి' అని 


Scanned by CamScanner 


౨౪౮ ' వేదాంతదర్శనము 


యున్నది, ఈ నాక్యమునుబట్టి యాధర్వణికులు “అతర మగు (ప్రకృతియే 
యీ జగ దుత్స త్తి స్టితి లయములకు స్వతం(త్రకారణ మగుసు;కాని (బ్రహ్మ 
మెన్నడును కాదందురు. కారణ మేమన : భావము లన జడపడార్థములు, 
అయ్యవి సూక్మ(ప్రకృతినుండి జనించును, (ప్రకృతింటోలి జడములె 
యుండును. (ప్రళయసమయమున మరల (ప్రకృతియండే లీనము అగును, 
కాబట్టి (ప్రకృతియే జగజ్జన్మాదులకు కారణమగును. (బ్రహ్మము కాదని 
యందురు. దానికి సమాధానము; 


(ప్రకృతి జగజ్జన్మాదులకు స్వతం[త్రకారణము కాదు, ఉపర్యుక్త 
వాక్యమునందలి యక్షరశబ్దముచే (గ్రహింపబడిస (ప్రకృతి యనేక స్థలము 
లందు శరీరముతో బోల్చబడోనది. 

“'యథోర్లనాథిః సృజతే గృప్హూలే చ 

యథా పృథివ్యా మోషథయః సంభవంతి 

యథా సతః పురుషాత్‌ కేశలోమాని 

తథాక్షరాత్‌ సంభవ తీహ విశ్వమ్‌' ముం, ౧-౧-౮. 

“సారీదు తంతువును సృజియించును, సురల తనలో నిముడ్చు 
కొనును. పృథివిను౮డి యోషభులు జనించును. శరీరములో నాత్మ యుండగా 
శరీరమునుండి 'కేశము -లుదృవించును. అట్లే యక్షరమునుండి విశ్వ 
ముదయించును.” 


ఈ వాక్యమునం దకర(ప్రకృతి శరీరస్థానమున నుదాహరింపదిడి 
నది. దీనింబట్టి యాత్మాధిష్టితశరీరమునుండి కేశనభాదు లుత్చన్నము లగు 
నట్టు (బహ్మాధిష్టిత్యప్రకృతినుండి సమ _స్తపదార్గము లుదృవించుచున్న వని 
స్పష్టమగుచున్నది. కావున (ప్రకృతి జగదుత్స త్తికి కారణమే కాని, 
స్వతంథత్రకారణము కాదు,జగ దుత్పత్తి స్థితి లయములకు ముఖ్యకారణము. 
(బహ్మమే, (ప్రకృతి జదపదార్థ మగుటంబట్టి ముఖ్యకారణము - స్వత ర్రతే 


Scanned by CamScanner 


స్రథమాధ్యాయము_ చ, పా, ౨౪౯ 
కారణము. కాము, అది జగత్తున కుపాదానకారణము, అందువలన 
'జన్మా ద్యస్య యలోః' అను సూటత్రమున (బతిపాదింపబడినట్లు జగజ్జన్మాదు 
“౫ (ట్రవ్మాము కొరణమనుటలో దోషములేదని సూ త్రతాత్సర్యము, (౧) 

(ప్రకృతి శరీకస్థానమున నుదాహరింఫబడిన పక్షమున మన శరీర 
ములవల నదియు స్థూలము కావలసివచ్చును, స్ట్లూలము కార్య మగును. 
రొని రొర్‌ణ మెట్లగు నన: 

సూక్ష్మం తు తదర్హత్వాల్‌ రంత 

ఆర్హ త్వాత్‌ =కార్యమాత్రమునందు కారణము "కాదగినందున, తత్తు 
=౪ (ప్రకృొతిమాశత్రము,. సూత్మమ్‌ = సూక్ష్మమే, కాని, స్టూలము కాదని 
యర్థము, 

(పకృతి శరీరముతో బోల్పబడినంతమాత్రమున నది శరీరము 
నలె స్టూలము కావలయు నను నియమ మొండును- లేదు, దృష్టాంత, దార్‌ 
ష్టాంతములు సర్వాంశములందును సమానము లని యెంచరాదు. (ప్రకృతి 
(ప్రపంచమునందలి సమ _స్తవదార్దములకును మూలకారణము. కావున నయ్యడి 
మిక్కిలి సూక్ష్మ మే యగును. అందువలననే స్మృతులలో నయ్యది 
యత్యంతసూక్మ మనిమే వర్ణింసబడినది. 

'సూమ్మెచ్చ సూత్ష్మతరం విభాతి” ముం, 3-౧-8. 

త్ర ద్ధేదం తరి అవ్యాకృత' మాసీత్‌” దృ. ౧-౪-౭, 

“సౌక్ష్మ్మ్యాత్‌ తదనుసలల్దిః' సాం, ౧-౧౦౯... 

ఈ సం క్తులలో (ప్రకృతి సూక్ష్మ మనియే నిరూవింసబడినది, కావున 
నయ్యది కారణ మగుటలో నెట్టి యాప త్తియు. నుండదు. (౨) 

శరీరమువలె (ప్రకృతియు సరాధీనమా? లేక" స్వాధీనమా1 యన; 


Scanned by CamScanner 


౨౫౦ వేదాంతదర్శనము 


త దధీనత్వా దర్ధవత్‌ ౧-౪-౩ 


తదడీనల్వాల్‌ =| బిహ్మాధీన మగుటవలన (ప్రకృతి, అర్దవతీ =సార్జక 


ఈ జగ త్తంతయు (పాణుల భో గసాధనమై యున్నది. (ప్రపంగ 
మున నినసించుచు (ప్రాణులకు దానివాని కర్మఫలముల ననుభవింపజేయు 
టకు తగిన బ్లీ జగత్తు రచియింసబడినది, (ప్రకృతి స్వాధీనమే - స్వతం 
త్రమే యగు నెడల 'నయ్యది జడమయినందున విచిత్రసృష్టికి సమర్హము 
కానేరదు, వఏిచిత్రరచనకు వలయు జ్ఞానము జడ(ప్రకృతి కెటనుండి లభిం 
చును? మట్టి జడమయ్యు కుమ్మరియధీనమున ఘట శరావాది విచిత్రపాత్ర 
రచనకు యోగ్యమగు కారణ మైనట్లు ప్రకృతికూడ (బ్రహ్మారీనమై విచిత్ర 
పదార్టోత్ప్తికీ తగినట్లు కారణమగుచున్నది. కాబట్టి (ప్రకృతి (బ్రహ్మో 
ధీనమై జగత్కారణ మగుచున్నదే కాని, స్వాధీనమై కాదని భావము. (౭) 

ఇందులకు మరియొక హేతువు ; 


జేయ త్వావచనా చ్చ ౧-౪-౪ 


(ప్రకృతి జ్లేయపదార్థముగా వగ్గింపబడనందునను, నది (బ్రహ్మా 
ధీనమై జగత్కారణ మగుచున్నదని చెప్పుటయే యు క్రమని సూ(శ్రార్థము, 


ప్రకృతి జగజ్జన్మాదులకు స్వతం(త్రకారణమై యున్న నయ్యది 
జ్లేయము (తెలియదగినద్సిగ వర్టింసబడియుండెడిది. స్వతం్యత్రకారణ మగు 
(బ్రహ్మము నెరుగుట యెట్లు పరమప్పరుషార్థమో, య'ట్లే ప్రకృతి జగజ్జన్యా 
డులకు స్వతం(త్రకారణమై యున్న నయ్యదియు క్లేయముగ వర్షింపదిడి 
యుండెడిది. (ప్రకృతి నట్టు వర్తింపక (బ్రహ్మమునే డ్లేయముగ వర్హించుట 
యుసనిషత్తులందు జూడనగును, 


కే 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము _ చ,పా, ౨౫౧ 


'యతో వా ఇమాని భూతాని జాయంతే 

యేన జాతాని జీవంతి యత్ప్రయం త్యధిసంవిశంతి, 

తద్‌ విజిజ్ఞాస సస్వ తట్‌ ద హ్మేి' ల. 3-౧. 

ఈ6 వాక్యమున (బ్రహ్మ మే తెలియదగినదిగ పర్టింపబడుట సుస్ప 
ష్టము. కావున (ప్రకృతి (బహ్మాధీనమై జగజ్జన్మాదులకు కారణమగును; 
కాని స్వతం(త్రముగ కాదని సూ(తాభ్నిపాయము, (౪) 


వదతీతి చే న్న (పాజ్లో హ్‌ (పకరణాత్‌ ౧-౪-౫ 


వదతీతి చేత్‌ =(ప్రకృతి జ్లేయమని శబ్ల్బప్రమాణము చెప్పుచున్న దందు 
రేని, న=లఅట్లు లేదు. పజల లే మేమన, (ప్రకరణాత్‌ =(ప్రకరణమువలన, 
ప్రాజ్ఞః=పర మేశ్వరుడే, అట క్లేయమని (గ్రహింపవలయును, 
“అశద్ద పస్ప్సర్శ మరూప మవ్యయం 
తథారసం నిత్య మగంధవచ్చ యతీ 
అనా ద్యనంతం మహతః పరం (ధ్రువం 
నిచాయ్య తం మృత్యుముభాత్‌ (ప్రముచ్యతే కఠ. ౧-౩-౧౫. 
అను నీ వాక్యమునందు మహత్తుకంటె పరమగు (ప్రకృతిని దెలిసి 
కొని మృత్యుముఖమునుండి విడివడునని చెప్పబడినది. ఈ వాక్యమునందు 
(ప్రకృతి బ్లేయమని చెప్పబడినందున (ప్రకృతియే స్వతం(త్రముగ జగజ్జన్మా 
దులకు కారణముగ నేల చెప్పరాదని శంకించి, సమాధాన మీ సూ(త్రనున 
నిట్లు చెప్పబడినది, 
పె కఠోపనిషద్వాక్యమునందు మహత్తుకంటె పరమై - సూక్ష్మ మై - 
శబ్దస్పర్శరూవరసాది గుణరహిత మై (ధువముగా నుండునది పరబ్రహ్మమే 
కాని (ప్రకృతి కాజాలదు. మహాత్తుకంటె సూక్ష్మమైనదాని నెరిగి ముక్తు 
డగుచున్నా డనినందువలన నా తెలియదగినది (బ్రహ్మమేకాని (ప్రకృతి 
కాదని భావము, 


Scanned by CamScanner 


(ఫ్రైకి 
నేము జ కూ కాదు, సరోబ్రహ్మజ్ఞానమే మోక్షదాయకము, 
ని నొక్యమునందలి నుహాత్సదమున కర్ణము (ప్రకృతి యని చెవ్పు 


య 


నేదాంతదర్శనము 


తి లతెలియబరినంత మాత్రమున ము క్తి చేకూరదు, (ప్రకృతి 


కొని యంతకం పెను సరము = సూత్మీ మైన (ద్రువపదార్థమగు (బ్రహ్మము 
నెరిగినవాదే ముక్త డగు నని (ప్రకరణమునుబట్టి (గ్రహింసదగును. కాపున 
అచ అను ఇవీ “a ణు ల 2 గో c అ 
ప్రకృతి స్వతంత్ర మై జగజ్జన్మాదులకు కారణ మనుటకం టె (బ్రహ్మతం 
(త్రమై కారణ మగుననుటయే యుక్తము. (౫) 
—_ పం! 
ఈ విషయమును బలసబచుట కింకొక హేతువు : 


(త్రయాణా మేవ చైవ ముపన్యాసః (ప్రశ్న శ్న ౧-౪-౬ 
ఏనం=ఇట్లు, (త్రయాణామేవ = అగ్ని, జీపుడు, (బ్రహ్మము నను 
మూరే, ఉపన్యాసః = (ప్రళ్నో త్తరరూపమున వర్ణింపబడినవి, (ప్రశ్నః = 
(సశ్నకూడ మూటిని గూర్చియే చేయదిడినది. 
కఠోపనిషత్తునందు వర్ణింపబడిన విషయము సంతటిని పరిశీలించి 
చూచిన, నచికేతుడు యముని (ప్రశ్నించిన విషయములు మూడే యనియు, 
అవియు నగ్ని జీవ సరబ్రహ్మములే యనియు స్పష్టముగ బోధసడును, 


(౧) “సత్వ మగ్నిం స్వర్గ మధ్యేషి మృత్యో! 


(ప(బూవహి తం (శద్దధానాయ పుహ్యమ్‌' 


(౨) యే యం (పేతే విచికిత్సా అ స్తీ త్యేకే 


(ళ్ళ 


నాయ మస్త్రీతి చైకే ఏతద్విద్యా మనుశిష్ట స్వ యాహమహమ్‌” 
“అన్యత్ర ధర్మా దన్య (త్రాధర్మాత్‌ 

అన్య (త్రాస్మాత్‌ కృతాకృతాత్‌ 

అన్య(త్ర భూతాచ్చ భవ్యాచ్చ 

యతత్త త్సళ్యసి త ద్వద' 


| 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_ చ, పా, ౨౫8 


అను నీ కఠవాక్యములందు మొదట నగ్ని విద్యను గూర్చియు, 
రెండవవాక్యమున జీవాత్మం గూర్చియు, మూడవవాక్యమున పరనూత్మం 
గూర్చియు (ప్రశ్నింసబడుట స్పష్టమగుచున్నది, 

ధర్మాధర్మములకు, కృతాకృతములకు, భూతభవిష్యత్తులకు నంటని 
నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ మగు (బ్రహ్మమునుగురించి నాచికేతుడు 
మూడవసారి యముని (ప్రశ్నించియున్నాడు. యముడు నా (ప్రశ్నలకే సమా | 
ధానము చెప్పియున్నాడు. అందువలన నీ పప్రకరణమందు మోత్షీఫలము 
నొసంగదగు పదార్థము పర్యబహ్మమనియే స్పష్టమగుచున్నది, అయ్యదియే 
సరమార్థమున జ్లేయము. కావున (ప్రకృతి జేయ మని యుపనిషత్తు చెప్పు 
ననుట యుక్తము కాదు. కాగా (బ్రహ్మాధీనమైన (ప్రకృతియే జగత్కారణ 
మగును. కాని, స్వతం[త్ర(ప్రకృతి కౌదని సిద్ధమగుచున్నది. (=) 

పహర్షి యిందులకు నిదర్శనము చూపుచున్నాచు, 

హద్వచ్చ ౧-౪౭ 

మహద్వచ్చ=మహ త్తత్వము వలెను, 

మహ త్తత్వము (ప్రకృతి వికారములలో మొదటిది. ఈ సూత్రము 
నందలి మహత్‌పదముచే మహ త్తత్వవికారమగు మనస్సు (గ్రహింప 
దగును. సూత్రగత “చి కారమువలన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియ 
ములు (గ్రహింపవలెను, 

శరీరమునందుగల మనస్సు, ఇంద్రియములు నన్నియు జీవునకు 
లోబడి తమతమ కార్యములందు (ప్రవర్డిల్లును. స్వతం(త్రములై యవి 
వర్తింపనేరవు, ఆపే మఘూల(ప్రకృతియు పర్యబహ్మ పరమాత్మకు లోబడి 
జగజ్జన్మాదులకు కొరణమగునే కాని, స్వతంత్రముగ 'కాదు, కాబట్టి భగజ్జ 
న్మాదులకు మూలపకృతి స్వత౦(ఉత్రకారణము కాదని సూతశ్రాథి 
(ప్రాయము, (౯) 


శ పతక Is Em 
Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


ఉపర్యు క్త విషయమును దృఢపరుచుటకుగాను మరియొక వాక్య 

మును విచారించుచు పూర్వపక్షము చేయుచున్నాడు, 
చమసవ దవిశేషాత్‌ ౧గ='ఫే=లో 

చమసవల్‌ = సోమపాత్రమువశె, అవిశేషాత్‌ = విశేషించి చెప్ప 
నందున, మూల(ప్రకృతియే జగజ్జన్మాదులకు స్వతంత్రకారణ మగును, 

స్వేతాశ్వత రో పనిషత్తునం దిట్లు నర్హింపబడినది ; 

“ఆజా మేకాం లోహితళుక్ల కృష్ణాం: 

బహ్వీః (ప్రజాః సృజమానాం సరూపాః 

అజో హ్యేకో జుషమాణో 2నుశేతే 

జహో త్యేనాం భు క్తభోగా మజో 2న్యః' ౪-౫. 

ఇందు స_త్ల్వ్వరొజ _స్హమో గుణాత్మకమగు మూలప్రకృతి ((ప్రజాః 
సృజమానాం) మహ త్తత్వాది పదాస్టములను (పాదుర్భవింపజేయుచున్నట్లు, 
అనగా మూలప్రకృతి స్వయముగా మహ త్రత్వాది రూసకార్య పదార్థము 
లుగా చూరుచున్నట్లు వర్ణింపబడినది. విశేషించి (బ్రహ్మాధీనమై మహా త్త 
త్వాదులను సృజించుచున్నట్లు 'చెప్పబడ లేదు, 

“'ఆర్వాగ్‌ బిల శ్చమస ఊర్ద్వ బుధ్న 

స్తస్కిన్‌ యశో నిహితం విశ్వరూపమ్‌' బృ, ౨-౨-౩, 

అను సీ స్థలమున విశేషించి కొండొక పాత్ర ముద్దేశింపబడ నందున 
చమస శబ్దముచే సోమపాాతము సామాన్యముగ (గహింపబడునట్లు మూల 
ప్రకృతియే మహ త్తత్వాది పదార్థముల నుత్సన్నముచేయుచు జగజ్జన్మాదు 
లకు కొరణ మగుచున్నది, కాబట్టి “జన్మా ద్యస్య యతః సూ(తమున 
(బ్రహ్మము జగజ్జన్మాదికారణమని చెప్పిన లక్షణము సరికాదని పూర్వ 
పక్షము, (౮) 

ఇందులకు సమాధానము మహర్షి సూ(త్రించుచున్నాడు: 


Scanned by CamScanner 


ప్రథమాద్యా య ము జ క నెం mek యూ. 


కో తిరు ప్ర మారు తథా హ్యధీయత ఏడే ౧-౪౯ 


yy ¥ 


Fre AT oe SE 14,3 0 అశ 
ti jaws Tp "తు: సిట్‌ REE Sw Ur ది తె SEY లతలు Cea 


గి ణి ఈ Ea జ అ అట్‌ ఇల ఇ థ్‌ Pa ర టో Se 
9 vs Ek గెలు, $$ స 5 Ot స టి కురిప షం ఆతం ఆటల 1్‌ Way Gul, DEX yy 
అజ కలీ == 4! 


= 


ఆడ, ఆయ లరేజచమప్పుడదుట, 
an) 


క rar 1 ॥ జ ; 
ty శికంర్‌' “పనిషతుసలతు, కా Re టుం Wie (ఆ 


అటి 


కం ఇ go ఆముపర - 


“దా WE HOOT DEES 
.3) vo 
అం ఇ జ జ్ర? స జ వ. * - 
సటౌాఆం ప్యిషం బరిషస్యజా ౮ 
డయా ఏన్యః సిప్పలం స్వా ద్వశి 
అ) 


ఆనెఫ్నాన్‌ అనో ఏ ఒభిచాకన్‌ ఈ Ve. 
ved! De జ్‌ we Gite 
నమా DE పురుషో ఫీషుగో 
అసీశయా శోచతి ముహ్యాషౌ సః 
పుహిమాన మితి వీతళోకః' ౪-౭. 


లఅణ్య 


జుష్టం యదాపశ్య త్యన్య మునిం 

అను నీ రెండు వాక్యములు పఠింపబడియున్నవి. ఇందు - (అనీ 
శయా) (ప్రకృతిచేత మోహింపదేయబడి జీవుడు (శోచతి) దుఃధితుడగు 
చున్నాడు, యమ నియమాది సాధనములద్వారమున మోహమును వీడి, 
మవహాదమూవంతుడగు నీకుని జూచి _ తెలిసికొని - (వీతళోకః) దుఃఖరహి 
లెద ముక్తిని టొందుచున్నాదు - (బ్రహ్మానందము నందుచున్నాదు = అని 
యున్నది, 

vt రెంచునాక్యోము లను డాగుగ॥ ఏరి ఒలించిసికాతు (పకృతి ఆనసీశము- 
పవితింటత్రము అనియు, నన్యునిచే నియమంసబదుచున్న దనియు, జీవుడా 
ప్రకృతినియంత యగు నీశుని - పరమేశ్వరుని - గని మోక్షము నందు 


ww హహ హహ mm... తననన కకత... 


Scanned by CamScanner 


అవ రట 


చున్నాడవియు స్పష్టమగుచున్నది, అందువలననే మూలప్రకృతి మాయ _ 
పరాశక్తి - యనియు, నయ్యది పరమేశ్వరునిదే యనియు ననేక పర్యాయ 
ములు శ్వేళాశ్వరమునందే వర్ణింపబడినది, 


“మాయాం తు (ప్రకృతిం విద్యాత్‌ 

మాయినం తు మహేశ్వరమ్‌” ౪-౧౦. 

'పరా 2స్యళ క్రి ర్వివిధై వ శూయతే 

స్వాభావికీ శానబల(క్రియా చి ౬-౮, 

జో 

పూర్వపక్షమున నిర్దేశింపబడిన “అజా మేకాం లోహితళుల్ల 
కృష్ణాం అను వాక్యముచే మూలప్రకృతి స్వతంత్రముగా మహ త్తత్యాది 
రూపమున పరిణతినొందుచున్నదని చెప్పబిడినను, అయ్యది పరమేశ్వరుని 
శ కి = అతని మాయ = అనీశము = అస్వతం(త్రము నని తరువాతి దాక్యము 

ఛీ 1 ప Ra ళ్‌ ww “na sme 

లందు వర్షింపబడుట చత జగజ్జన్యాదులకు మూలప్రకృతి స్వతంత్రకార 
ణము కాదనియు, పరమేశ్వరుని (పేరణచే నదీ జగజ్జన్మాదులకు కారణ 
మగుచుస్నదనియు సిద్ధమగుచున్నది. కాపున పరబ్రహ్మ. పరమాత్మయే 
జగజ్జన్మాదులకు స్వతం(త్రకారణము జ కర్త = అని విళ్ళిత నుగుయున్ను 4 
కాగా 'జన్మాద్యస్య యతః' అను సూత్ర (ప్రతిపాదితలక్షణమును సరియ 
యగుచున్నదని సూ(త్రాభి ప్రాయము, (౯) 


అవ్య క్రమగు మూలప్రకృతి యెరుప్పు తెలుపు, నలుపు రంగులు 
కల యజతో పోల్చి యెట్లు చెప్పబడిన దన : 


కల్పనో పదేశా చ్చ మధ్వాదివ దవిరోధః ౧-౪-౧౦ 


మధ్వాదివతీ =మధ్వాదులవలె, కల్చనో పదేశాచ్చ=సాద్భ శ్యకల్పస 
ద్వారమున నుపచేశించుటనలనను, అవిరోధః=మూల ప్రకృతిని వ్య క్రరూప 
ములగు లోహితాదులుగల యజతో బోల్చిచెస్పుట విరుద్ధము ళాదు. 


న! 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము_చ.పా. 2౫౭ 


'ఆసౌ వా ఆదిత్యో దేవమధుి ఛాం. ౩-౧-౧. 

“వాచం ధేను ముపాసీతి బృ, ౫-౮-౧. 

“ఈ యాదిత్యుడు డేవమధుపు,' “వాగ్డేనుపు నుపాసింతువుగాథ ;' 
అను నీ వాక్యములందు సూర్యుడు మధువుకాకున్నను మధువువలె మోదము 
నొసంగువాడు కౌపున మధుృతో దోల్చి చెప్పబడినాడు. వాక్కు. ధేనుపు 
కాకపోయినను ధేనువువవె నానావిధభో గ్యపదార్థములను జేకూర్చి యుపక 
రించునది కావున ధేనుబతో చోల్చి యుపడేశింపబడినది. 

అట్లే జగత్తున కుపాడానకారణ మైన మూల(పకృతి కారణరూప, 
మున నవ్య క్రమైనను శుక్లకృష్ణాదిదూపములు గల యజ (మేకతో 
టోల్చి వర్ణింపబడినది. వ్య క్తవస్తుషతో బదోల్చినంతమా(త్రమున నవ్య క్త 
మగు (ప్రకృతి తన యవ్య క్రరూపమును విడువజాలదు. “ఆ బాలుడు 
నిప్పువంటివాడు' “అతడు సింహకిశోరుడు,' అనినింతమా(త్రమున బాలుని 
యందుగల బాల్య మతనిని విడువదుగదా ! కాబట్టి (ప్రకృతియందలి 
యవ్య క్రత్వము తాత్విక మే యగును, కాని కల్పితము కాదు. కావుననే 
(ప్రకృతియొక్క_ వ్య క్రరూపము నజతో బోల్చి చెప్పినందున గలుగు దోష 
మొండును లేదని భావము. (౧౦) 

అయినను “అజా మేకామ్‌' అను నీ వాక్యమునందు గల యేకత్వ 
సంఖ్య (పకృతి యొక్కటియే జగత్తునకు కారణ మని తెలుపుచున్నందున 
(ప్రకృతియే స్వతం[త్రకారణ మగును. (బ్రహ్మము స్వతం(త్రకారణము 
కాదందురేని - సమాధానము : 

న సంఖ్యోపసం[గహో దపి నానాభావా 
దతిరేకా చ్చ ౧-౪-౧౧ 
('ఆనుమానికమ్‌” అను పద మీ సూ(త్రముస నసువ ర్తించును.) 


ణ్‌ ఖ్‌ 
సంథ్యోపనం(గ్రహోదపి 2ఏరత 


ఏఎస౦ఖ' (గహింపబదిసప్పటికిని, నా 


ie ns hal RAR pena రిల కధను SDPO nt 0 Pe Pn 


uu 


Scanned by CamScanner 


ఆిఈరో వేదాంతదర్శనము 


భావార్‌ = అనేక కారణములు (పతిపాదింపదిడినందున, ఆతిరేకా చ్చ = 
అధికముగ జెప్పదిడినందునను, న=ఆనుమానిక మగు (ప్రకృతి జగత్తునకు 
స్వతం(త్రకారణము కాదు. 

(ప్రకృతి యొక్కటియే జగత్తునకు కారణ మని చెప్పబడినచో 
నదియే స్వతం[త్రకారణ మనదగును కాని, అట్లు చెప్పక జగత్తున కనేక 
కారణము లున్నట్లు ముందు చెప్పబడినది. కావున నది స్వతంత్రకారణము 
కాదు. 

“మాయాం తు (ప్రకృతిం విద్యాత్‌ 

మాయినం తు మహేశ్వరమ్‌” శ్వే. ౪-౧౦. 


(యె 


మోహింపజేయునది కావున (ప్రకృతి మాయ యనబడును, (ప్రకృ 
జగ[ద్రూపమున పరిణమించి పురుషులను మోహింపజేయును, 
గలవాడు మోయి- మాయకు స్వామి. పరమేశ్వరుడు అం 
శ్వర పదముచే -పేర్కొనబడియున్నాడు. అత డీ జగత్తునకు ని 
కారణము, 

((ప్రక్రియతే నిర్మీయతే మహదాదికం సర్వం జగ దనయా ఇతి. 
(ప్రకృతి; మహదహంకారాది సర్వజగత్తు (ప్రకృతిమూలమున నిర్మింప 
బడును, కావున, (ప్రకృతి యుపొదానకారణ మని డాని వ్యుత్చత్త్యర్థము 
వలననే తెలియుచున్నది. మహేశ్వరుడు మాయకు స్వామి యని వాక్యము 
చెప్పుచున్నందున మాయ స్వతం(త్రము కాదని స్పష్టమగుచునే యున్నది, 


ట్ర 
టె 
ట్‌ 


జ్ర 
ఖీ 
వ్‌ 


మరియు వాజసనేయులు బృహదారణ్యకమున “కార్యజగత్తుతో 
గూడిన (ప్రకృతికి పరమాత్మ యధిష్టాన మగుటచే నతడు (ప్రకృతికంటె 
నతిరేకుడు - అధికుడు" - ఆని చెప్పి (ప్రకృతి జగత్తునకు న్వతం(త్రకొర 
ఎము కౌదని నుడువుచున్నారు. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము - చ.పా. ఆనీ కఫా 


“యస్మిన్‌ పంచ పంచజనా ఆకాశశ్చ (ప్రతిష్టితః 
తమేవ మన్య ఆత్మానం విద్వాన్‌ బ్రహ్మామృథో 2_మృతమ్‌” 
బృ. ౪-౪-౧౭. 
“ఎవనియందు పంచ పంచ జనులు, ఆకాశము (ప్రతిష్టితమై యున్నదో 
ఆ యాత్మను _బహ్మముగా నెరుగుచు మృత్యువును తరించును. ఇం దాకాళశ 
పదము (పకృత్యర్థమున వాడబడినది. కావున (బ్రహ్మ మాకాశమునకు = 
(ప్రకృతికి - నాఢారముగ వర్హింపబడుట సుస్పష్టము. (పాణాదులు పంచజను 
లని రాబోవు సూత్రమున నివరింపబడును. (ప్రకృతి పరబ్రహ్మము ఆధార 
ముగ గలదై జగత్తునకు కారణ మగుచున్నందున పరబహ్మము కూడ 
జగత్తునకు కారణమగుచున్నది. నిమి త్తకారణము ఆధారకారణ మనియు, 
నధిష్టానకారణ మనియు ననబడును. అందువలననే (ప్రకృతి కాధారమైన 
(బ్రహ్మము డానికం టను నధికమగుచున్నది. కాగా, (ప్రకృతి జగత్తునకు 
పరతం[తకారణ మే యగును. కాని, స్వతం(త్రకారణము కాదు, అందు 
వలన “జన్మా ద్యస్య యతః సూ(త్రమున వర్ణించిన (బహ్మలక్షణముకూడ 
నిర్దష్టమే యగును, (౧౧) 
పూర్వసూ (త్రవ్యాఖ్యానమున ని రె శింపబడిన పంచ పంచజను 
లెవ రన : 
(పాణాదయో వాక్య శేషాత్‌ ౧-౪-౧౨ 
వాక్య శేషాత్‌ = వాక్య శేషమువలన, (ప్రాణాదయః = (ప్రాణాదు 
లై దును, పంచజను లని సూ(శ్రార్థము, 
పంచజన శబ్దము మనుష్యవాచక మైనను వాక్య శేషబలమున నిట 
ప్రాణాదివాచక మనియే యంగీకరింపవలెను. “గంగలో గొల్లప లె 
(గంగాయాం. ఘోషః) అనుతావున గంగాపదము (ప్రవాహార్శమున నిరూఢ 
మైనను గొల్లపల్లె (ఘోష పద సామీప్య బలమున తీరమనునర్థమును 


Scanned by CamScanner 


కా వేదాంఠతదర్శనము 


లక్షణానృష్తితో చోధించునట్లు సంచజన శస్దముకూడ, వాక్యశేషసాన్నీ 
ధ్యమునలన పంచ(ప్రాణాదులను చెలుసునని భావము, 

“పస్రాణస్య (పొణ ముత చమేష AES రుత శోడతస్య CHU 
మన్ని స్యాన్నం మనసో మనో యే విదు సై నిచిక్యుర్‌ (బ్రహ్మా పురాణ 
ను(గ్యమ్‌' బృ, ౪-౪-౧౫ అనీ వాళ్యళీషము. 

“సాణమునకు (ప్రాణము, నేత్రమునకు నేత్రము, శో తమునకు 
కోత్రమ్ము అన్ననునథవ నన్నము, మనస్సునకు మనస్సు నెవరెటగుదురో 
వారు పురాణము, నృ(గిమము నగు (చిహ్మ్యాము నెరుగుదురు.' అని వాక్య 
శేషార్నిప్రాయము, ఇందు షష్టీనిభ_క్ర్యంతములయిన 'ప్రాణాదులు పంచజన 
ఛబ్దముచే జేస్పబడినవని యభీప్రాయము. ద్వితీయాంతములై న (పాణాది 
పదములు సరమేశ్వరవాచకములనియు (గహింననగును, 

“ప్రాణాయ నమో యస్య సర్వమిదం వశే యను మంథత్రవర్జము 
నందలి (ప్రాణ శబ్దము సర మేశ్వరవాచక మగుట (ప్రసిద్ధ మే. 

(ప్రాణ ళోబ్దిముచే త్వగిం్యదియము, అన్న ళబ్దముచే నాసికారీసనలు, | 
చషుః (శో(త్రములుకలసి యైదింద్రియములును 'పె వొక్యమున నర్జి ౦పబిడి 
నవి. కబట్టి పంచజనళదబ్దిముచే నీ పంచేంద్రియములు వాక్య శేషబలమున 
గ్రహింపనగునని సూ(త్రాభిప్రాయము. (౧౨) 

మాధ్యందినుల పాఠము ననుసరించి పంచజన శబ్దము (ప్రాణాదు 
లను బోధించినను, కాణ్వులపాఠమున “అన్నన్య అన్నమ్‌ అను శబ్దము 
లేనందున (ప్రాణాదుల నెట్లు (గ్రహింపనగును ? అన : 

జ్యోతి 'షెకేషా మస త్యన్నే ౧-౪-౧౩ 

ఏ'ేషామ్‌ = కాణ్వులపాళమున, అన్నే అసతి = అన్న శబ్దము 
'పఠింపబడనందున, జ్యోతిషా = జ్యోతిసదముతో, సంచసంఖ్య పూరిస ౪ 
వలెనని సూ శ్రార్థము. 


Scanned by CamScanner 


షల 


వథమాధ్యాయము-చ,పా. విఖలి 


మాధ్యందినులవలె కాణ్వులువాక్య శే షమునంధు “అన్నస్య అన్నమ్‌ 
అను పదమును పఠింపరు, అందువలన వారిదృష్టి ననుసరించి (పాణాదు 
లైదన వలనుపడదు. కాని, కాణ్వుల పాఠము ననుసరించినప్పుడు “యస్మిన్‌ 
ప౦చజనాఃి బృ. ౪-౪-౧౭, అను వాక్యమునకు బూర్యమున = 

“తద్‌ దేవా జ్యోతిషాం జ్యోతిరాయుర్‌ హోపాసతే అమృత మ్‌” 
బృ, ౪-౪-౧౬. అను వాక్యముండుట జూడనగును. అందలి 
(జ్యోతిషాం = ఇంద్రియములకు) జ్యోతిపదము ఇం(ద్రియవాచకము 
కాబట్టి, మాధ్యందినుల పాఠమున నన్నశబ్దముచే నే యిం(ద్రియములు 
(గహింపబడినవో, ఆ యిం[దియము రీజ్యోతి పదముచే (గహింపనగును, 
ఇట్లు కాణ్వుల పాఠమునందును పంచజనశద్దముచే పంచ(ప్రాణాదులు = 
పంచేం్యద్రియములు[గ్రహింపనగును, దోష మావంతయు నుండదు. (౧౩) 


ఉపర్యు క్త విషయమును బలపరచుటకే మరియొక వాక్యమును విచా 
రించుచున్నాడు, 


కారణత్వేన చాకాశాదిష యథా 

వ్యపది షోకే ౧-౪-౧౪ 

రిచీ 
ఆకొళాదిషు = మహ త్తత్వాది నామరూపాత్మక సమ స్త కార్యపదా 
ర్థములందు, కారణ త్వేన = ఉపాదాన కారణరూపమున, యథా వ్యప 
దిష్టోశ్తేః = పూర్వ మెట్లు (ప్రకృతి చెప్పబడినదో యే చెప్పబడినందున, 

నయ్యది జగత్తునకు స్వతం(త్రకారణము కాదు, 

బృహదారణ్య కోపనిషత్తునందు, “తద్ధేదం తర్హి అవ్యాకృత మాసీత్‌ 

తన్నామరూపాభ్యాం వ్యా(క్రియతి ౧-౪-౭. 
ఈ జగత్తు, తర్హి = సృష్టికిపూర్వమున, అవ్యాకృతం = మూల 
(ప్రకృతిరూపమున వికారమును గొందక, హ = ఉండెనుగధా | తత్‌ ఆ 


Scanned by CamScanner 


Dus 'వేదాంతదర్శునము 


ఆ యవ్యాకృతముగానున్న (ప్రకృతి, నామరూపాభ్యాంజనామ రూపములతో, 
వ్యా(క్రియత = సరిణమించినది, ఆని వర్ణింపబడినది, 


ఇట (పకృతి స్వయముగ ' జగ(ద్రూపమున దిరిణమించినదా ? ర్రేక్ష 
(దహ్మపరతం(త్రమై జగత్తునకు కారణ మైనదా ? అని సంళయముకలుగును. 
న్వతం(త్రకారణమని పూర్వపక్షము. కాదు, (దిహ్మతం(త్రమై కారణమని 
సిద్ధాంతము. 

పూ.ప; “వ్యా[క్రియత = పరిణమించినది” అను నీ (ప్రయోగమును 
బిట్టి ప్రకృతి స్వతం(త్రకొరణమని తెలియుచున్నది. (ప్రకృతి స్వయము 
గనే మహ త్తత్వాదిరూపమున బరిణమించినదని బోధపడుచున్నది. అన్యు 
నిచే పరిణమింప జేయబడలే దని (ప్రయోగమునుబట్టి- తెలియుచున్నదని 
భావము. (తండులాః పచ్య న్తే) “నియ్య ముడుకుచున్నవి.* అను నీకర్మ 
కర్తరి ప్రయోగమున “బియ్యము స్వయముగనే సక్వమగుచున్నవి' మరి 
యొకడు వానిని పక్వము చేయుటలేదు. అనునట్లు ప్రకృతి స్వయముగనే 
పరిణమించుచున్నదనుటచే జగత్తునకు (ప్రకృతి స్వతం(త్రకారణ మనియే 
తెలియనగు ననగా - సమాధానము : 


ప్రధానము (ప్రకృతి) జగత్తునకు స్వతం(త్రకారణ మగునెడల 
నిరధ్యక్షమగు (పధానము జగత్తునకు కారణమని చెప్పవలసియుండిను. 
అట్లు చెప్పకపోగా _పెపెచ్చు సాధ్యక్షప్రకృతి జగత్యారణముగ వర్ణింప 
బడినందున నయ్యది స్వతం(త్రకారణము కాజాలదు. (బ్రహ్మమే స్వతంత్ర 
కారణమగును, (ప్రధానము సాధ్యక్షమనుటకు (ప్రమాణ మేమన, 'తర్ధేదం 
తర్చీ* అను నీవాక్యమునకు తరువాత శేషవాక్యమున' “స ఏష ఇహ (ప్రవిష్టః' 
“ఆతడిందు ప్రవిష్ణుడెయుండెను అని వర్ణింపబడినది. కావున (బహి 
ప్టేతమైన (ప్రధానమే జగత్కారణమని యెంచవలెను,. స్వతం(త్రకొరణము 
కౌదని భావము, 


Scanned by CamScanner 


(వథమాధ్యాయము _ చపా, అలతి 


“వ్యారడియత'ి అను (ప్రయోగము కర్మణి[ప్ర పయోగమే కాని కరి 
కర్తరి (పయోగముకాదు, అర్థముసుబిట్టి పర(దిహ్మము నట క ర్త్‌గౌ నధ్యా 
పోరము చేయవలెను. (గమ్యలే గ్రామ ' (గామము గమింపబడుచున్న డి” 


అలో 


అను తాపుస దేవడత్తుడో లేక యశ్ఞదత్తుడో కర్షగా సూహింపబిడునట్లు 
వై వాక్యమునందు (బ్రహ్మమును క ర్రగా గూహాంపవలెను, కర్మ కర్తరి 
ప్రయోగము సంగీకరించినను ఫాకక ర -పాచకు డున్నప్పడే తండు 
'లములు పక్వమగునుకాని యతడు లేక స్వయముగ పక్వము కౌప్పగడా ? 
తండులము అలిసులభముగ పక్వ ముగుచున్నవనుట కట్టి (ప్రయోగము 
చేయబడునేకాని పాచకుడు లేకయే పక్వమగునని చెప్పుటకుకాడు, కావున 
(ప్రస్తుతమున (దిహాాఢిస్టిత మైన (ప్రధానమే జగత్క-_ర్హ యగును కాని, 
స్వతం[త్రముగ కాజాలదని స్తూత్రాఖ్నిపాయము, అందువలన 'జన్మాద్యస్య 
యతః” అను సూత్రమున వర్ణింపబడిస బ్రహ్మలక్షణము నిర్పుష్టమనియే 
యెంచవలెను . (౧౪) 


“అసద్‌ వా ఇదమగ) ఆపీ త్త తో వె స దజాయకర' తె. ౨-౭. 


p= 


| 


సృష్టికి పూర్వము, ఇది యసత్తుగా మండెసు, తదుపరి సత్తుగా నుద్భ 
ఉట 


—2 


వించెను' అని యొక యెడ వర్తింసబడినది, మరియొక యెడ 
“అస దేవేడ మగ ఆసీత్‌ తత్స దాసీత్‌ త తృమభవత్‌' 
ఛాం. ౩-౧౯-౧. “ఇది ముందు అసత్రైయుందిను, తదుపరి స త్తయ్యెను’ 
అని చెప్పబడిసది, అందుపలన సృష్టివర్ణన మొ క్రేవిధముగ లేదు, కాగా 
(ద్రహ్మమే సృష్టికి కారణమని యెట్లు చెప్పనగును ? కాబట్టి “జన్మా ద్యస్య 
యతః అసు సూత్ర పర్షిత (బహ్మలక్షణ మయు క మన . సమాధానము ; 

ణ అలి 

సమాక ర్గా త్‌ ౧-౪-౧౫ 


కై త్రిరీయమునందును, తాందోగ్యమునందును 'అసత్‌' శబ్దము 
చేత నంతకుపూర్వవాక్యములందు నిర్షిష్టమైన (దిహ్మసమాకరణమునధిన 


Scanned by CamScanner 


న. వేదాంతదర్శన.ము 


(్రవ్మాము (గ్రహింపబడినందున, సృష్టి(బ్రిహ్మా క ర్ర్ఫీకమనియే చెప్పబడి 
నట్లు గ్రహింపవలయునని సూ (శ్రార్ణము. 


“అసద్‌ వా ఇదమగ్ర ఆసీత్‌” తై. ౨-౭. అను సీ వాక్యమున 
గల “అసత్‌” పదముచే నాత్మరహితమైన దేదేని సృష్టికి కొఠణముగా 
వర్టి ంపబడియున్న పక్షమున “జన్మా ద్యస్య యతః” అను సూ(త్రవర్థి త 
(బహ్మలక్షణ మయు క్రము కావచ్చును, అట్టి దేమియు నిట వర్శింపబడ 
దయ్యె. పైపెచ్చు (బ్రహ్మమే యిట కారణముగ వర్శింపక తప్పదు, 
'కొరణమే మన: 

“బహ్మవి దాప్నోతి పరమ్‌” తై. ౨-౧. 'ద్రిహ్మావిదుడు పరమును 
బొందును” అని ప్రారంభించి యిందు (బ్రహ్మ నిగ్దేశంపబడినది. 
౪ (బ్రహ్మమే, “విజ్ఞానమయా దన్యో 2. నర ఆత్మా 2౭.౭ నందమయః' 
తై. ౨-౫. “ఆనందమయమగు నాత్మ జీవాత్మున కంతరాత్మగా చెప్పబడి 
నది. అటుపై న నాయంతరాత్మయగు పరబ్రహ్మ మే 

“అసద్‌వా ఇద మ(గ్ర ఆసీత్‌ తతో స దజాయతి తై , ౨-౭, 
అను నీ వాక్యమున “అసత్‌” పడముచే చెప్పబడినది. ఆందువలన నీయసత్‌ 
పదముచే పూర్వవాక్యములందు జెప్పబడిన (బ్రహ్మమే యాకర్షింపబడును- 
(గ్రహింపబడును. ఈ సద్రూపమగు జగత్తు తన్మూలకమే - (బ్రహ్మమూల 
క మే - (బ్రహ్మకారణముగా గలదియే  యగుచున్న ది. కాగా “జన్మా ద్యస్య 
యతః” సూ(్రవర్ణిత (బ్రహ్మలక్షణమున నెట్టిదోషమును లేదని సూత్ర 
తాత్సర్యము, (౧౫) 


ద్వితీయాధిక రణము 


(ట్రహ్మము జగత్కారణమని చెప్పు మరియొకవాక్యమిట నాలోచింస 
నుహర్షి సూత్రము నాధంభించుచున్నాడు, 


Scanned by CamScanner 


వ్రథమాధ్యాయము_చ, పా, Je x 


జిగ్‌ ద్వాచిత్వాత్‌ గంఇందకు 


కౌషీతకీ (బ్రాహ్మణమున బాలాకి, అజాతశత్రువు ననువారి సంవా 
దమునందు (ప్రయోగింపబడిన కర్మపదము జగత్తును బోధించుచున్నందు 
వలన. (బ్రహ్మమే జగత్తునకు కర్తయని సూ శ్రాథి ప్రాయము, 

'యోవై బాలాకే | ఏతేషాం పురుషాణాం కర్తా 

యస్య వై తత్‌ కర్మ సవై వేదితవ్యః కౌ. ౪2౧౯, 

“ఓ బాలాకీ । ఎవడీ పురుషులకు క ర్తయోో ఈకర్మ యెవనిదో వాడే 
“తెలియదగినవాడు ఈ వాక్యమున తెలియదగినవాడుగా జెస్పబడిన కర్త 
యెవడు ? జీవుడా ? (బ్రహ్మమా ? లేక ప్రాణమా? యని సంశయము, 
జీవుడుకాని, (ప్రాణముకాని యగునని పూర్వపక్షము, కాదు, (బ్రహ్మమేయని 
సిద్ధాంతము, 


కర్మమన ప్యాపారము, అయ్యది (ప్రాణము నాశ్రయించి యేర్చ 
డును, (ప్రాణమున్నంతవరశే శరీరమున వ్యాపొరము చూడనగును, కావున 
ప్రాణమే పై వాక్యమున దెలియడగినదిగ వర్ణింపదిడినది, లేక కర్మ 
శబ్దము పుణ్యపాపములందును బసిద్దమైయున్నది, పుణ్యపాసరూపకర్మ 
నుల నొనర్చు వాడిట జీవుడనియు నుడుపవచ్చును, కావున పై వాక్యమున 
తెలియదగినవాడుగ వర్షింపబడినవాడు జీపు డనుటయును యు క్రమేయవి 
(ప్రా ప్తింపగా - సమాధానము : 

ఉపర్యు క్త సంవాదవాక్యమును సందర్శ్భోచితముగా పరిశీలించినప్ప 
డందు తెలియదగినవాడని వరి ంపబడిన పదార్థము (బ్రహ్మమనియే నిశ్చిత 
మగును. అందలి కర్మపదము జగత్తును తెలుపును, కౌగా బ్రహ్మమే యిట 
తెలియదగినదని సిద్దాంతము, 


బొలొకే యొకనాడు గర్వితుడై తత్కాలమున రాజుగానున్న యజాత 
శ|తుండేరి “(బ్రహ్మ శే (దివాణి' కౌ, ౪-౧, “నీకు (బ్రహ్మమును జెప్పు 


Scanned by CamScanner 


ఎరీట్టట్టు వేదాంతదర్శనము 


దును' అని నుడివెను, అంతట నారాజు సంతసించి “నీవృ (దిహ్మముం 
జెస్సుదువేని నీకు సహస్తము ఛిచ్చెద'ననెను, బాలాకి “ఈ యాదిత్యాదు 
లందు గల పురుషుడే (బ్రహ్మమని చెప్పెను. అది విని యజాతళతుఢు 
“అదిత్యునందు గల పురుషుడు పరిచ్చిన్నుడు, కాపున నతడు (బ్రహ్మము 
కాజాలడు” అని, దాలాకీ చెప్పినదానిని నిరసించి, “నీపు నోకు (బ్రహ్మ 
మును దెలుపుదునని యబద్ధము లాడితివి, నీవు (బ్రహ్మవాదివి కావు' అనుచు 
నతని కి ట్లుపదేశించియున్నాడు. 

“యోవై బోలాకే ! ఏతేషాం పురుషాణాం కర్తా 

యస్య వై తత్కర్మ సవై వేదితవ్యః” 

“ఓ బాలాకీ ! ఎవడీ యాదిత్యాది పురుషులకు క ర్హయో, ఎవనికర్మ 
మీ జగతో, యతడే తెలియదగినవాడు.” 

ఈ సంవాదారంభమున “(బ్రహ్మముం జెప్పుదు'నని (బహ్మ ముప[క 
మింసబీడినది - (ప్రారంభింపబడినది. కాబట్టి యజాతశతునిచే నంతమున 
జెప్పబడిన వాక్యమునందలి ప్పరుషపదవాచ్యకర్తయు (బ్రహ్మ మేయగుట 
యుచితము, మరియు నిట “ఈ కర్మ యెవనిదో యతడు తెలియదగిన 
వాడు' అనుటలో కర్మ జగద్వాచకమనుట స్పష్టము. [పకరణమునుబట్టి 
(శ్రీియత ఇతి కర్మ - నిర్మింపబడినది) కర్మపదము నిర్మింపబడు జగ 
మనే బోధించును. (ప్రసిద్ధములై న పుణ్యాపుణ్యకర్మలుకాని, ప్రాణవ్యాపార 
బుని కాని (గ్రహించుట (ప్రకరణ విరుద్ధ మగును. జగత్తు (బహ్మ కర్మ 
మగుటచే నిట కర్మపదము ప్యుత్చ త్య ర్థమును పురస్కరించుకొని జగ 
ద్వాచక మనక తప్పదు. కాబట్టి జీవుడుకాని, ప్రాణముకాని, జగత్కర్తలు 
కాజాలరు. అందువలననే పై వాక్యమునందు చెప్పబడిన పురుషుడు 
(బ్రహ్మా మెకాన్సి జీవ, (పాణములు కావని సిద్ధాంతము, (౧౬) 

ఉపర్యు క్ర విషయముననే శంకించి మరల సమాధానము చెప్పు 
చున్నాడు. 


Scanned by CamScanner 


వీిిటుటి 


జీవ ముఖ్యపాణ లింగా న్నేరి చేత్‌ 
తద్‌ వ్యాఖ్యాతమ్‌ ౧-౪-౧౭ 

జీవ ముఖ్య(ప్రాణ లింగార్‌ =జీవాత్మ లింగము, ముఖ్య (ప్రాణలింగము 
సుండుటవలన,. నేతి చేత్‌ = పరమాత్మ (గ్రహింపదగ దందురేని, తద్‌ 
వ్యాఖ్యాతమ్‌ = జీవ(ప్రాణలింగములు రెండును పూర్వము వ్యాఖ్యానము 
చేయబడినట్లు ఇక్కడను నెంచవలెను. 

గోగ్‌ యథా (ేష్టీ _స్వెర్‌ భుం శే యథా వా 

స్వాః(ేష్టినం భుంజం త్యేవ మే వైష 

ప్రజ్ఞాత్మా ఏతై రాత్మభిః భుం శ్రే 

ఏవమే వైత ఆత్మాన ఏత మాత్మానం భుంజంతి కౌ, ౪-౨౦ 

“యజమానుడు తన భృత్యులద్వారమున విషయముల ననుభవిం 
చును. భృత్యులు యజమానునిచే నీయబడు నన్నవస్తాాదుల ద్వారమున 
యజమానుని ననుభవింతురు. అక్లే (ప్రజ్ఞాత్మ (జీవుడు) యాదిత్యాది 
పురుషులచే నొసంగబడు (ప్రకాళాదుల ద్వారమున విషయముల ననుభ 
వించుచున్నాడు, ఆదిత్యాదులును జీవులచే నొసంగబడు హవ్యాదుల మూల 
మున యజమానుని (జీవునే) అనుభవించుచున్నారు.? అను నీ వాక్యము 
నందు జీవాత్మలింగము (చిహ్నము) కనిపించుచున్నచి. ఇళ్లే _ 

“యదా సు ప్పః స్వప్నం న కంచనపళ్య త్యథాఒ 

స్మిన్‌ ప్రాణ ఏ వైకధా భవతి కౌ. ౪-౧౯ 

“సుషు ప్రియందు (ప్రాణమునందే యేకీభవించుి నను నీ వాక్యము 
నందును (ప్రాణలింగము స్పష్టముగా కనబడుచున్నది, కాబట్టి యీ (ప్రకర 
ణమున వేదితవ్యుడు (తెలియదగినవాడు) గ జెప్పబడిన పురుషుడు 
జీవాత్మయో ? లేక ముఖ్య(ప్రాణమో యగును, (బ్రహ్మము కాజాలదని 
శంకాని ప్రాయము, 


Scanned by CamScanner 


ఎతీ౬రొ చేదాంతదర్శనము 


సమాధాషవము ; 'శీనముబ్య పల తద్యోగాత్‌” (౧౧-౧-౩౧) అను 
సూ(త్రమునందు జీన ముఖ్య[ప్రాణములను విశరించినట్లు (ప్రస్తుతమున 
వివరించిన సరియగును,. కాబట్టి తెలియడగినవాడు పర్నబహ్మ మేక్షొని జీవ 
ముఖ్య(ప్రాణములు కావని సూ|[త్రాభిప్రాయము, (౧౭) 

పూర్వోక్త విషయమునందే మతాంతర (ప్రదర్శనము : 

అన్యార్థం తు జె మినిః (పళ్న వ్యాఖ్యానాభ్యా 

మసి చైవ 'మేశే ౧-౪-౧౮ 

(సూత్రమునందలి “తు పదము మరియొక మతమును తెలుపు 
టకుగాను (ప్రయోగింపబడినడి.) 

జై మినిః=చజై మిని, అన్యార్థం=ఆన్యమగు బ్రహ్మ (ప్రతిప త్తికొణకే 
జీవలింగమని యంగీకరించుచున్నాడు. (ప్రళ్నవ్యాభ్యానాభ్యామ్‌ = (ప్రక్నో 
_త్తరములవలనను, అపి చ=మరియు, ఏశకే=కొందటు (వాజసనేయులు) 
ఏవమ్‌=ఇే, (ప్రతిపాదించుచున్నారు. 

కౌషీతకీ ద్రాహ్మణమునందు గల పూర్వో క్ర(ప్రకరణగత్య (పక్నో 
తృరములను జూచినపుడు మధ్యలో జీవాత్మను కీ ర్లించుటకు కొరణము 
(దహ్మజ్ఞానమే యని తెలియనగునని సూ శ్రాథిప్రాయము, 

'తౌహ సు ప్పం పురుష మాజగ్మతుఃి కౌ. ౪-౧౯, 

దాలాక్కీ అజాతశ(తువు విరువురును నిిదించుచున్న పురుషుని 
సమీపించిరి.” అట్లు సమీపించి |ప్రాణనామములతో సంబోధించి యతనిని 
మేలొ-ల్ప యత్నించిరి. 'కాని యతడు మేల్కొనడు. అంతట వారు 

“తరత ఉ హైనం యష్ట్యా 2.2.విచిషేప, స తత ఏన సము శ్రస్టౌ' 


Fi pd YF, 


“అతనిని కల్ణతో పొడిచి లేపగా లేచి కూర్చుండెను.” ళు కట్ణ 


ll 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము-చ, పా, అీటురో 


పోటుకు లేచిన భోక్త - జీవుడు -ప్రాణముకం'టె శిమ్నడని చెప్పి, 
యజాతశ (తుడు బాలాకి నిట్లు (ప్రశ్నించెను, 

“కై్వైష ఏతద్‌ టాలాకే । పురుషో ౭.శయిష్ట ? 

కొవా ఏత దథూర్‌ ? కుత ఏత దగాత్‌.? కౌ. ౪-౧౯. 


“ఓ బాలాకీ | ఈ పురుషు దెక్క-డ ని(ద్రించెను ? ' ఎక్కడనుందెను? 
ఎక్కడికి పోయెను ? అను నీ (ప్రశ్నములకు (బ్రాహ్మణ మిట్లు సమాధా 
నము చెప్పియున్నది, 

“యదా సు_ప్పః స్వప్నం న కంచన పశ్య 

త్యథా 2స్మిన్‌ (ప్రాణ ఎవై కధా భవతి, 

వైనం వాక్‌ సర్వై ర్నామభథిః సహా హేతి, 

చతుః సర్వైః రూపై। సహో ప్యేతి, 

శ్రోత్రం సర్వైః శబ్దైః సహోహ్యేతి 

మనః సర్వై ర్ధ్యా నె! సహా ప్యేతి 

సయదా (ప్రబుధ్యతే యథా ఒగ్నేః (ప్రజ్వలతః 

సర్వాదిళో విస్ఫులింగా విప్రతి 'షేరన్‌, 

ఏవమే వైత దస్మా డాత్మనః యభాయతసం విప్రతిష్టంతే 

ప్రాణేభ్యో దేవాః దేవేభ్యో. లోకాః కొ ౪౧౯ 

“జీపుడు సుష ప్తియరదు (ప్రాణము (బ్రహ్మము న జేరును, 
అప్పుడు చతుః (శ్రో(్రాదీంద్రియములు తమతమ విషయములతోబాటు 
వానితో నేకీభవించును. పురుషుడు మరల మేలొ-వినపుడు మరల 
నాయా యిం'ద్రియములు (ప్రజ్వలించు నగ్నిసుండి వెలువడు విసు 
లింగము (నిష్పుకణము) ల వలె వేరై తపుకార్యముల నారంభించును,' 
అని సమాధానము చెప్పబడినది, 


శః (వళ్నో త్తరములనుబట్టి జీవుడు సుషుష్తయందు అవిభక్రరూప 


Scanned by CamScanner 


౨66 వేదాంత దర్శనము 


మున నెట నుండునో జా(గ్రదవస్థయందు విస్ఫులింగములవలె నెవనినుండ్షి 
వేరగునో యతడే క ర్రయనియు, తెలియదగినవాడనియు స్పష్టమగు 
చున్నది, సుషుప్పియందు జీవాత్మ పరమాత్మలో నవిభక్తరూపమున 
నుండునవి యుపనిషత్తులు స్పష్టముగా చెప్పుచున్న వి, 

చ కనే అపర ఆత్మని సంప్రతిష్టతే' ప. ౪౭౬౯; 

“అతడు పరమాత్మయం చుండును.” 

“సతా సోమ్య ! తదా సంపన్నో భవతి' ఛా ౬ఒంలా-౧., 

“అప్పుడు స(ద్రూపమగు [బహ్మను జొందును.' 

కాబట్టి వై నచూపిన (ప్రక్నో త్తరములనుబట్టి (బ్రిహ్మాజ్ఞానము కలిగిం 
చుటకే జీవాదుల. (గహణ మా (ప్రకరణమున జేయబడినదని భావము, 

వాజసనేయులుకూడ బృహగారణ్యకమునందలి జాలా క్యజాతశ|త్రు 
సంవాదగత (ప్రశ్న (ప్రతివచనముల ద్వారమున సీ యంశమే స్పష్టపరచి 
యున్నారు. (బృ. ౨-౧-౧౬) 

కాబట్టి యీ (పకరణమునందు వేదితవ్యుడుగ వర్తి ంసబడినవాడు 
పర మేశ్వరుడేకాని జీవుడుకాదని సృష్టముగ. తెలియిచున్నది. (౧౮) 


తృతీయాధిక రణము 
'మరియొ! వాక్యవిచారణ : 


వాక్య సమన్వయాత్‌ ౧-౪-౧౯ 
ఐత రేయోపనిషత్తునందు జగత్‌(సష్టగా వర్ణింపబడిన యాత్మయు 
(బ్రహ్మమే యని పూర్వాపరవాక్య సమన్వయమువలన తెలియ నగునని 
యౌ సూ(త్రాధిప్రాయము. 
“ఆత్మా వా ఇదమేక ఏవా(గ్ర ఆసీత్‌, నాన్యత్‌ కించన మిషత్‌, 
స ఈక్షత, లోకాన్ను సృజా ఇతి, స ఇమాన్‌ లోకా నస్థజత' 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము _ చ, పా. ౨౭౧ 


“సృష్టికీ పూర్వము ఆత్మయు, జగత్తును నేకముగా నుండెను, 
నిమేషాది క్రియాయు క్రమగున 'దన్య మేమియు లేదు. లోకములను సృజిం 
తునని ఆత్మ (ఈకీత) పర్యాలోచించెను ఆయాత్మ లోకములను 
సృజించెను.” అను నీ ఐతరేయ వాక్యమునందు లోక(సష్టగా వర్హింపబడిన 
యాత్మ జీవాత్మయా ? లేక (బ్రహ్మమా ? యని సంశయము, ఆత్మ శబ్దము 
జీవ1బహ్మముల కుపయోగింసబడుగు. కావున సంశయము కలుగుట 
యుక్తమే, జీవాత్మయే యాత్మపదవాచ్యమని పూర్వపక్షము, కాదు పర 
బ్రహ్మమే యని సమాధానము, 

“స ఏత మేవ సీమానం _విదా 

రై్యైతయా ద్వారా ప్రాపద్యత' ఐ, ౧-౩-౧౨ 

“లోకస్రష్టగా సై వాక్యమునజెప్పిన ఆత్మయే మూర్గాంతర్గత రం 
గ్రముడ్వారమున శరీరమున (బ్రవేశించెను అను సీవాక్యమునుబట్టి శరీ 
రాంతః (ప్రవేశము జీవునకే తగును, కావున నీప్రకరణమునందలి యాత్మ 
శబ్దము జీవాత్మపర మేయని పూర్వపక్షము. 


సిద్ధాంతము : ; ఐత రేయమునందలి (ప్రథమవాక్యమున జగ _త్తంతయు 
నిమేషాది (క్రీయావంతములగు పదార్థములు లేనిదై యాత్మతో "నేక్షమై వ్‌ 
నువిభ క్రమై - యుండెను. ఆ యాత్మ లోకములను సృజించెను నో 
యున్నందున నిట యాత్మళ బ్దము పరమాత్మవాచక మే కావలయును, జీవా 
త్మకు లోకములను సృజించుసామర్థ్యములేదు. చిదచిదాత్మకమగు నీజగ 
త్తును సృష్టించు సామర్థ్యము పర్యబహ్మపరమాత్మ కేయున్నది. ఈ (ప్రక 
రణము .౦దలి యనంతరవాక్యములను బరిశీలించినను నిందలి యాత్మ 
శబ్దము (బ్రహ్మపరమే యగునని స్పష్టమగును. 

“కతరః స ఉల్మా? “యేన వా రూసం పశ్యతి 

యేన వా శబ్దం క్నణోతి ? ఐ, ౩-౧. 


Scanned by CamScanner 


ఎలీ2ిఎీ వేదాఠతదధర్శ్మనము 


'ఎవవిద్వారమున రూషమును జూచుచున్నాడు ? శబ్దమును విను 
చువ్నాడు ? రెండింటిలో నాయాత్మ యెయ్యది ?' అను వాక్యార్థములను 
పరికీలించి వాని నవ్వయింపవలసివచ్చినపుడు ఆత్మశబ్దము పరమాత్మపరము 
గవే చెప్పవలయును. జీవాత్మఫరముగ జెప్పిన నది యుపపన్నము కాదు 
లోకములమ _ సృష్టించుటకును, జీవాత్మకు దర్శనశవణాది శక్తులను 
సంపన్న మొనర్చుటకును సర(బ్రహ్మషరమాత్మయే సమర రమగును, కాపున 
వాక్యసమవ్వయమువలన లోక సష్టగా వర్ష ౦సబడిన వార్యాంతర్లతమగు 
నాత్మళద్దిము (బబహ్మజోధకమే యగునని సిద్ధాంతము. 


మూర్జాంతర్గత ఛిద్రము ద్వోరమున నాత్మ (ప్రవేశించిన దనుటచే 
జీవాత్మయే[(గ్రహింసనగు నను పూర్వపక్షము సరికాదు. శరీరాంతః (ప్రవేళ 
మీట గొణముగ (బహ్మాకే చెప్పబడినది. ఇందలి (ప్రవేశము సంకల్పపూర్వక 
(పవేశమును దెలుపును, జీవుడు సంకల్పపూర్వకముగ నే శరీరమునందును 
(బ్రవేశింపడు. కర్మబద్దుడె, కర్మఫలము ననుభవించుటకుగాను, పరమాత్మచే 
నియతమగు శరీరమునందు పరమాత్మ పరతంత్రుడై (ప్రవేశించును. కాబట్టి 
పెవాక్యమునందలి (ప్రవేశము జీవాత్మకు సంబంధించినదికాదు. పరమాత్మ 
సర్వవ్యాపకమగుటడే శరీరమునందు నుండును. అందువలన శరీరమున 
ప్రవేశించినదో యన్నట్లు (ప్రవేశించెనని గౌణముగ (ప్రవేశ మిట వర్ణింపదిడి 
నది, కాబట్టి లోకసష్టయైన యాత్మ పర(బ్రహ్మ మేకాని జీవాత్మకాదని నిశ్చిత 
సిద్ధాంతము, (౧౯) 

ఉపర్యుక్త విషయమున మతాంతరములను (బదర్శింసదలచి 
మహర్షి ముందుగా నాశ్మరథ్యుని మతమును సూ(త్రించుచున్నాడు. 


ప్రతిజ్ఞాసిద్దే ర్లీ రింగ మాశ్ళ్మరథ్యః ౧-౪-౨౦ 


ప్రతిజ్ఞాసిద్ధేః = ఏకాత్మయనెడి (ప్రతిజ్ఞ సిద్దించుటకు, లింగమ్‌ = 
(తనతో నవిభ క్తముగ నుంగు జీవాత్యతో గరిసి శరీరమునందు ప్రవే 


Scanned by CamScanner 


(సథనూధ్యాయము- చ. పా, ఎరీ౭ తె. 


శంచుటు య శ్రాపకము - అని ఆశ్మరథ్యః మ అఆశ్మరథ్యుని 'మతము. 

బితీశేయోసనిషత్సనందు (ప్రారంభమున 

“ఆత్మా వా ఇదమేక ఏవా(గ ఆసీత్‌? 

“ముందు చిదచిడాత్మకదుగు నాత్మయొక్కటియే యుండెను! అను 
(పతిజ చూడనగును. ఆ (త్రతిజ సిద్దము కాపలయుననిన, తరువాత (ప్రక 

లగ ళో (యట 
రణమున జెహ్పబడిన శలీరప్రచేశమునందుకూడి జీవాత్మతో గూడిన పర 
మాత్మయీ శరీరముసందు (ప్రవేశించినట్లు వర్తి ంపవలసియున్నది. అప్పు 
డయ్యది (స్రతిశ్రాసిడ్రికి జ్రాపకము - లింగము - కాగలదు. అట్లు వరింపక, 
మో టు మో ౧ (ne) 
(బ్రహ్మమును. విడిచి జీనాత్మలువేరుగ శరీరమున (బ్రవేశించినవని వర్షించి 
నచో (ప్రథమ (ప్రతీజలోని యేకాత్మత సిద్దింపదు. కాబట్టి జీవాత్మతో గూడిన 
ణో © ట్‌ 

పరబ్రహ్మ మే శరీరమున (బ్రవేశంచినట్లు వర్ణింపబడినది. అందువలన జగత్‌ 
(సష్టయగు నాత్మ (బ్రహ్మ మయని యాక్మరథ్యాచార్యుని మతము. (౨౦) 

ఉత్క_9మిష్యత సఏవంభావా దౌడులోమిః ౧-౪-౨౧ 

ఉత్కమిష్యతః = శరీరమును విడిచి మోక్షేపదమునందు జీపుడు, 
ఏవంభావాత్‌ = పరబ్రహ్మామునం దవిభ క్రముగా నుండును. కావున, జీపు 
నితోగూడిన (బ్రహ్మ శరీరమున టబ్రవేశించినట్లు వర్తి ౦పబకిన దని, బొడు 

౧ యు 

లోమిః = బొడులోమి మతము, 

(పళయమున జీపులెట్లు పరమాత్మయం దవిభ క్రరూపముననుండునో 
యశ మోక్షొవస్థయందును జీవుడు పరమాత్మలో నవిభ క్తుడై యుండును, 

“యథా సద్యః స్యందటూనాః సము[దే 

అ స్తం గచ్చంతి నామదూపే విహాయ, 

అటి 
తథా విద్వాన్‌ నామరూపా ద్వియు కః 
పరాత్పరం పురుష ముపైతి దివ్యమ్‌' ముం, ౩-౨-౮ 


Scanned by CamScanner 


౨6౪ వేదాంతదర్శనము 


“నదులు (ప్రవహించి సము(ద్రముంజేరి స్వనామరూపములను వీడి 
యందుండునట్లు (బిహ్మవిదుడు స్వనామమువిడిచి (బహ్మమును బొందును! 
అని ఉపనిషద్‌ వాక్యమున జెప్పబడినది. కాబట్టి మోక్షమున జీవుడు పర 
మాత్మయం దవిభ కుడై యుండుననుటను లక్ష్యమున నుంచుకొనియే యెత 
రేయమునందు (బ్రహ్మ శరీరాంతః(ప్రవేశము వర్చింపబడిన దని యౌడు 
లోమి యంగీకరించుచున్నాడు. (౨౧) 


అవస్థిలే రిత్రి కాళకృత్స్నః ౧-౪-౨౫ 


అవస్థితేః = (బ్రహ్మము శరీరమునం దుండుటవలన, శరీరమున 
బ్రవేశించు జీవాత్మతో గూడ (బ్రహ్మము శరీరమున (బవేశించునట్లు వర్ణింప 
దిడినదని, కౌశకృత్సష్నః=కాశకృత్సు్నషు డభిప్రాయసడుచున్నాడు, 
చిదచిదాత్మకమగు నీ జగ త్తంతయు పర(బహ్మకు శరీరమువంటి 
దని పర్షింపబడుచున్నది. మం(త్రవర్ల్ణములం దట్లి వపలనము చూడనగును, 
(>) (32) ల లా 
“యస్య భూమిః (ప్రమా అంతరిక్ష ముతోదరమ్‌ 
దివం యశళ్చ(కే మూర్జానం తస్మై జ్యేష్టాయ (బహ్మణే నమః 
అథ, ౧౦-౪-౭-=-౨౨. 
“ఎవనికి భూమి, అంతరిక్షము, దివము పాదోదరశిరస్సులో, నా 
ద్యేష్ట బ్రహ్మకు నమస్కారము”. 
“యస్య సర్వాణి భూతాని శరీరమ్‌” బృ, ౩-౭-౧౫. 
“యస్య విజానం శరీరమ్‌” బృ. ౩-౭-౨౨. 
ఖా 
ఇట్లు (శ్రుతిస్మృతులలో జీవ(ప్రకృతులు రెండును [బ్రహ్మమునకు 
శరీరసములుగ వర్జించుటజూడనగును, వా_స్థవమున శరీరము, జీవుడు 


రెండును వేరై నను, అగ్నిలోహపిండములవలె నవిభాజ్యములై యుండును 
శరీరాంతర్భాగముననుండు జీవుడు గృహమున బ్రవేశించునపుడు శరీరముతో 


Scanned by CamScanner 


(పపథమాధ్యయము.. చ. పా. ౨౭౫ 


ఎజాజ్‌ గా ర ee mre Pr a 
దాటు (ప్ర వశించుచున్నట్లు, జీపరూపళరీర సహితమగు (బ్రహ్మాము (ప్రాక్ళ 
తిక శరీరమున (బ్రవేశంచునపుడు జీపునితోకూడి (ప్రవేశించుచున్న ట్లుపడే 
- గా 
శించుట యు క్ర మే యని కొళకృత్సుని మతము. కాబట్టి జగత సష్షగా 
నా a diss: స ధు 
వర్ణింపబడిన యాత్మ సర్మబహ్మనే టోధించును. కాగా 'ఉన్మా ద్యస్య 
యెత కః సూ(త్రెగత దిహ్మలతీణ వరనము నిరుషమే యని సూతాధి 
| (aw) (ఉట 
పాయము., 

(గ్రీ శంకరాచార్యులు పై సూత్రములను వ్యాఖ్యానించుచు, బృహ 
దారణ్యకములోని 

క అం ఇర nt ఇ 

ఆత్మా వా ౭_రే (దష్టవ్యః శ తవ్యో 

మ౦ంతవ్యో నిదిధ్యాసితవ్యఃి బృ. ౪-౫-౬. 

“ఆత్మ (ద్రష్టవ్యము, [శోతవ్యము, మంతవ్యము, నిదిధ్యాసితవ్యము' 
నను వాక్యమును ఉదాహరించియున్నారు, అయ్యది (ప్రసంగోచితము కొదు, 
సూత్రకారు తీ పాదమునందు సృష్టికారణమును (ప్రదర్శించు వాక్యములను 
- విచారింపబూని యున్నాడు. అందువలన నట్టి వాక్యములనే యుదాహరిం 
చుట యుచితము, (పసంగానుగుణమును, 


“ఆత్మా వా౭_రే (ద్రష్టవ్యః....” అను నీ వాక్యమునందలి యాత్మ 
పదము జీవాత్మ పరమగుట సుస్పష్టము. అందువలన సంశయమునకు 
తావులేదు; కావున నై తరేయమునందు జగత్సిష్టగా వర్ణింపబడిన 
యాత్మను (గ్రహించి పూర్వో త్తరపక్షములను సాధించుట సముచిత 
మగును, (౨౨) 


చతుర్ధ్థాధిక రణము 


“జగజ్జన్మాదులకు కారణము (బహ్మము అను లక్షణ విషయముస 
సందేహము నుత్పన్నము చేయు వాక్యములను గొన్నింటిని విచారించిన 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


deg, 


మీడ్లట (బహ్మము ప్రకృతిసహాయముతో జగజ్జన్మాదులకు కారణ ముగ్గు 
చున్నదా ? యని ష్‌చారింస సూ(త్రకారు డుషక్రమించుచున్నాడు. (ప్రకృతి 
సహాయము లేకయే కేవల (దివ్మాము జధజ్జ్ఞవ్మాదుల కారణ మగునెడల 
పరిణామి కొవలసివచ్చును, కాబట్టి (ప్రకృతిసహాయముతోనే (బవ్మాము 
కారణ మగుచున్నదని వర్ణించుచున్నాడు. i 

(వకృతిశ్న (ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్‌ ౧.౪.౨౩ 

(ప్రతిజ్ఞాదృష్టాంతానువరోధాతీ నా ప్రతిజ్ఞ, దృష్టాంతము ననువాని 

వలన, (ప్రకృతిశ్చ=(ప్రకృతియు జగిజ్జన్మాదులకు కారణముగ నంగీకరింప 
బడుచున్నది. 

“య ఏష సు స్తేషు జాగర్తి, కామంకామం పురుషో నిర్మిమాణః, 

తదేవ కుక్రం తద్‌ (బ్రహ్మ, తదేవాషుత ముచ్యతే, 

తస్మిన్‌ లోకాః (శితాః సర్వే, తదునా త్యేతి కళ్చని కఠ, ౫-౮. 

“చేతనా చేతనాత్మకమగు పదోర్థములన్నియు నిద్రించియన్న పు డే పురు 
షుడు ని(ద్రింపడో, యెవడు కోరికోరి జగత్తును నిర్మించునో, యెవడు 
నిర్మితపదార్హముల కాాశయమో, యతడే శుక్రుడు, (బ్రహ్మము, అమృ 
తము, అని కొఠకనున జెప్పబడినదీ. ఇదియే (ప్రతిజ్ఞ. 

(్రహ్మముమాత్రమే జగత్తున కంతటికిని కారణమని యంగీక 

రించి యన్యకారణము నంగీకరింపనిపక్షమున నీ (ప్రతిజ్ఞ భంగమగును. 
(బ్రహ్మము సంకల్పపూర్వకముగ సృష్టి నొనరించు ననుటయు యుక్తము 
కౌదు. సంకల్ప మన నభిలాష - కామము - కోరిక, కామము నిర్విషయ 
కము కాదు. జ్ఞాన మెట్లు సవిషయకమో యస్తే కామమును సవిషయక మే. 
సంకల్చకరృత్వము, సంకల్పవిషయత్వము నను నీ రెండు ధర్మములు 
నొకనియందే యుండ వీలులేదు. కావున సంకల్ప్సమునకు విషయమగు 
(పకృతి యొండు బ్రహ్మకు లిన్నముగా మన్న దనియు, నదియే యీ జగ 


Scanned by CamScanner 


(ప్రథకూథ్యాయము.చ,పౌ, 36 6 


ద్రూసకార్యమున టుపాదానకొరణమనియు నంగీకరింసనలసియున్న ది, అట్లు 
కాక (బ్రహ్మముతక్క- వేరు (ప్రకృతి లేదందుమేని సంకల్పపూర్వరముగ 
జిగ(దచనను (ప్రతిజ్ఞ సేయు కాఠకవాక్యము సంగతము కొదు. సంకల్పము 
నకు విషయముగ (ప్రకృతిని వేరుగ నంగీకరీంచినపు డయ్యది భగవత్సంక 
ల్బమున వివిధరూపముల నొన్ను నీ జగత్తును (ఫ్రసవించును, జీపాత్మలు 
కూడ నగ్నినుండ్షి విస్ఫులింగములు వెడలునట్లు (బ్రహ్మమునుండి విభ క్త 
ములై స్వస్వకర్మానుగుణముగ (ప్రాకృతికపదార్థముల సనుభవించు నను 
టయు నుపపన్న మగును, (బ్రహ్మము భోగ్యములగు . ప్రాకృతికపదార్దము 
లకు, భోక్తలయిన జీవులకు నధిష్టానమై, కుక్రమైె, యమృశమై యధిషే 
యముల కనతి(క్రమమై యొప్పును, అందువలన కౌఠకమున పర్తింపబిడిన 
నీ క్రింది దృష్టాంతమును సూపపన్న మగును, 

“అగ్నిర్‌ య,థైకో భువనం (ప్రవిష్టో 

రూపం రూపం (పతిరూపో బభూవ 

ఎక స్తథా సర్వ భూతాంఆరొ తా) 

రూపం రూపం (ప్రతిరూపో బహిశ్చ' ఏళ, ౫1-౯. 

“అగ్ని యొక్కటి భువనమున (ప్రవిష్టమె యాయా పదార్థముల 
యాకృతిని 'జొందునట్లు (బ్రహ్మ మొక్కగయే సర్వభూతముల కంత 
రాత్మయై వానిరూసముల నందుటయేకాక వానికి వెలుపలకూడ గుండును.” 
ఇయ్యది దృష్టాంతము, ఇందు అగ్ని దృష్టాంతము. (బ్రహ్మము డార్‌ 
ష్టాంతికము. జీవనహేతువగు నగ్ని సమ _స్తపదార్థములంటేరి వాని యాకృ 
తులను జొందునటజ్లు (బహ్మము జగజ్జన్మాదులకు కొారణమగుటవలన 
నంతర్యామిరూపమున (ప్రతిపదార్థమునందును (ప్రవేశించి వాని యాకొరము 
లను బొందును. అంతేకాక పదార్జములకు వెలుపలను నుండును, 

దహ్మముతక్క_ వేరొండు (ప్రకృతి యనునది లే దందుమేని 
పై కాఠకవాక్యమున జూపదిడిన దృష్టాంతముకూడ నగంగత మగును, 


Scanned by CamScanner 


నేదాంతదర్శనను 


ఉపయ్య క్ర చృష్టాంతమునం ంచు (బ్రహ్మము (ప్రపంచమునకు బాహ్యమునను 
ఉన్నట్లు వర్చింపజదినందున నయ్యది నిమి _త్తకారణ మగునేకాని యుపా 
దానము కాచు, ఉపాదానకారణము కార్యమునకు వెలుసల నుండదు. కార్య 


ముపాడానకారిణముననే యందును. కాబట్టి యీ దృశ్యమాన జగతున 
అలి 
తి యొకటి బ్రహ్మ ఖిన్నముగ నున్న ట్లంగీక 
రింపకొ తిప్పచని సూ[త్రాభ్రిప్రాయము, 
మునకు మించి (ప్రకృతి నంగీకరింపమేని జగత్తునకు 
సిడి యందనెరదు. (బ్రహ మే జగదుపాదానకారణ మందుమేని (బ్రహ్మము 
ల 
సని నిత్యమే కానీ వరిషాము 
ఆ టి 
నిత్యము కాదు. మరియు కారీణకార్యములలో వైరూపహ్యము నంగీకరింప 


ర్మలము; చేతనము. జగత్తు మలినము; 


స్యమే యుండవలెను. కాగా (బ్రహ్మము జగత్తున కుపాదానకారణ మన 
జనదు. ఆందువలననే జగత్తున కుపాదానకారణముగ (ప్రకృతి నంగీక 
రింపక తప్పదని భావము. అంగీకరించిననాదే యుపనిషద్వాక్యములందు 
జెప్పదిడిన (ఫ్రతిజ్రాదృషాంతములు రెండును సార్లకము లగును, (౨౩) 
జ అ ఇ 

ఇట్లు (ప్రతిజ్ఞాదృష్టాంతముల ననుసరించి (బ్రహ్మము జగన్నిర్మాణ 
మునకు కారణ మైనట్లు (ప్రకృతి జగత్తున కుపాదానమని చెప్పి యా విషయ 
మునే స్థరపరుచుటకై మరియొక 'హేతువును జూప్పచున్నాడు. 


అభి ధ్యోపదేశా చ్చ ౧-౪-౨౪ 


చ=మరియును, అభిధ్యోపదేశాత్‌ =సంకల్పోపదేశమువలన (ప్రకృతి 
యుపాడానకారణ మని యంగీకరింపవలెను, 

ఆభిధ్య = సంకల్పము, తై త్తిరీయమునందును, ఛాందోగ్యము 
నందును నభిధ్య యుపదేశింవదిడినది, 


Scanned by CamScanner 


ప్రథమాధ్యయము_చ,పా. Dei 


“న్లో 2 కామయత బహుస్యాం (పజాయేయ' క యామ 
“తదై కత బహుస్వాం (వకాయేయి భాం. ౬-౨-8. 


ఈ రెండువాక్యములందును “అకామయతి “ఐక్షతి అను నీ రెండు 
సదములును నొకవిధమగు నిచ్చను - అభిధ్యను - తెలుపును. ఈ యభిధ్య 
యభిధ్యాత (కర్తను, అభిధ్యాతవ్యము (కర్మను నపేక్షీంచును. కర్హ్భ 
త్వమును, కర్మత్వమును దెలుపుననీ భావము, ఈ రెండు ధర్మములు నొకే 
వస్తువునం దుండవు, కావున నభిధ్యాత (కర్త (బహ్మమనియు, (ప్రకృతి 
యభిధ్యాతవ్యమనియు దెలియనగును. లోకమున పురుషుడు తనకు స్త్రీ 
యున్నపుడే సంతానరూపమున దా ననేక మగుటకు సంకల్పించును. అ్లే 
(బ్రహ్మముకూడ (ప్రకృతి యనునది యొకటి యున్నపుడే (పప్రజారూపమున 
బహుభవన సంకల్ప ముచితమగును. అందువలన బ్రహ్మముతో బాటు 
ప్రకృతియు నీ జగత్తునకు కారణమగునని యంగీకరింపవలెను. (౨౪) 

మరియొక హేతువు: 

సాక్షా చ్చోభయామ్నానాత్‌ ౧-౪-౨౫ 
మరియును (బ్రహ్మము, (ప్రకృతియు నను నీరెండును (ప్రత్యక్షముగ 
నుపనిషద్వాక్యమునందు జెప్పబడినందున రెండును కారణము లనియే 
యంగీకరింపవలెనని సూ (త్రాభిప్రాయము. 
“మాయాం తు (ప్రకృతిం విద్యా 
న్మాయినం తు మహేశ్వరమ్‌” శ్వేతా. ౪-౧౦. 
పళ ఇందు మాయ యన ప్రకృతియనియు, మాయి యన మహేళ్వ 
రుడు - పరమాత్మ - పరబ్రహ్మామనియు వర్ణింపబడినది. ప్రకృతి జగ త్తున 
వు కుపాదాన కారణము, పరమాత్మ నిమిత్త కారణము, (౨౫) 

(బ్రహ్మము నిమి త్తకారణమని మహర్షి యీ(క్రింది.సూ(త్రమున జెప్పు 

చున్నాడు, 


Scanned by CamScanner 


D0౮0 వేదాంతదర్శనమొ 


ఆత్మకృతేః పరిణామాత్‌ ౧-౪-౨౬ 

ఆత్మకృతేః = (బబ్రహ్మముయొక్క సంకల్పరూప।క్రియవలన, పరి 
ణామాతీ = (పకృతి జగ్యదూపమున పరిణమించుచున్నందున, (బ్రహ్మము 
నిమి త్తకారణము, 

తై త్తిరీయమునం దొకచో 

“సో ఒకొమయత బహుస్యాం (ప్రజాయేయేతి, స తపో ఒతప్యత, 
సతప _స్టప్వా ఇదం సం మస్కృజత' లై, ము 

అతడు బహుభవనమున క్రై సంకల్పించి, తపించెను. తపించి 
యీ సర్వము సృజించెను! అనియున్న ది. సంకల్ప గర్భిత (ప్రకృతి పర్యా 
లోచనమే యిట తప స్పనబడును. అట్టి జ్ఞానపూర్వకమగుసృష్టికి కర్తగా 
(బహ్మము బెప్పబడినందున నయ్యది నిమి త్తకారణ మే యగునని సూ(శ్రాధి 
(పాయము, 

అందువలననే మం(త్రవర్ష దములందును 

“సూర్యా చం్యద్రమసౌ ధాతా యథాపూర్వ మకల్పయత్‌" 
బు, ౮-౮-౪౮-౩, 

“ఫూర్వమువళఠెనే (బహ్మము సూర్యోచం(ద్రులను రొచియించెను' అని 
చెప్పబడినది, అందువలన 'బాప్యచం(ద్రుల రచనకు నిమి త్తకారణము 
(బ్రహ్మ మేయని స్పష్టమగుచున్నది. (౨౬) 


ఇంకొక హేతువు ; 


యాని శ్చ హొ గీయలే ౧-౪౨౭ 
చ=దు౭యు, డొ = ఎందువలన, (బ్రహ్మము, యోనిః = యోనిగా, 


Scanned by CamScanner 


(0౮ ged 
b a 
వ [72 
స్త 
14 
fa 
ళ్‌ 
Fn 
శు 
ప్త ల 
Ha <2 
1 
జి గ 
| భ్‌ 
fe ఫీ 
కై {4 
rf 7 
గీ ల 
wT) గల్ల 
fy ॥ 
Lb lh 
y= Ca 
£2} Ys 
va of 
జీ sy 
ల 
త్‌ 
ళ్‌ జీ 
“4 
f'! 
ll 
fr 
ఖే 
లో 


(ay) 
ఈ గ 
+ గ 
f= mM 
శ త 
౮ ౧ 
81 
Gs SE} 
రై! 
{4 
౮] 
అ C2 
fr 
గ్‌ (1 
. oA 
ళ్‌ ళీ 
ఓ 1, 
జ్‌ 
“1 (1, 
బె 
ol గ 
7) wf 
fs f 
గ! 
1) re 
ళల 
( i 
nj ల 
Un) Wi 
PE 
| rw) 
4 ల 
లీ 
te wr 


2 వ Sy 9 
[0 ఖ్‌ ళ్‌ 
a 3 స్‌ న 
‘a గ్గ En) 
Q a ve [) 
‘ yf శ ye fn 
«“ ఇళ న్న 
త్త ఫే ఖే * 
Ae స vy 
2 he feo a 
I 
Sg 6 2 
hg % 
GO, భ్‌ | 
Jp 3 im 
| ఆళ్ళ) 
గ a xy Ps) 
క } _ fo 
2 a స 
i 1౧ క a Ro) 
క. (౧1 
mw fl జొ 
స్‌ 7 
Y2 (0) a zl 
Aro} 
Ww a) చో YY 
nm 6 ‘« 
it? ల y2 x] 
1 r 
ys ల) ¥ } x} 
x ॥| శ్‌ fia» 2 
స్ట ( ca {' 
ణు mm ya గ 
టి కాలే 
wy 20% 
వు x} ( 
MD ye ya Y¥ 


N71 ౪2 
గళం 
లై గ్గ 
2 
a fe 
rm 

"5 
LE 9 

(గ 
2 
ap 
1.) 1 

Ve 
ను Ge 
[1 ఖై 
గ 
ల్‌ » 1 
iy yl 
జర 
JE ల) 
bh 

“a 
ih 
గ్‌ 
స ya 
yy 
జ 1! 
4 8 
oO మ 
A hh 


గు పక్షమున నది పరిజామి కావలసియుందును, 


ఏకేన సర్వే వ్యాఖ్యాతా వ్యాథ్యాతాః ౧-౪-౨౮ 


చేయబడినశ్లే యెంచవలెను. 


న్‌! 


ఈ సూతంమునందలి రెండ 


మొదటి మూదు పాదముభ 


పనందలి 


Hd 


నూ 


త 


ఈఢ్‌ 
5 


Scanned by CamScanner 


౨౮-౨ వేదాంతదర్శనము 


లోను బ్రహ్మము తెలియదగినదని చెప్పువాక్యములు వివరింసబడినవి, 
నాలుగవ పాదమున జగజ్జన్మాదులకు బంహ్మముకారణముగ జెప్పినవాక్యము 
లను గూర్చి యాలోచింపబడినది. ఇంకను మిగిలిన వాక్యములుకూడ నిస్లే. 
తెలియదగు నని చెప్పి యీ (ప్రథమాధ్యాయమునందలి చతుర్ధపాదను సమా 


ప్తము చేయబడినది. (౨౮) 
శ్రీ మత్పరమహంస పరివాజకోచార్యవర్య - ఆత్మానంద సరస్వతీ 
స్వామి భగవత్పాద శిష్య, పండిత గోపదేవ విరచిత 
వేదాంత దర్శన - అందా వ్యాఖ్యానమునందు 
పిథమాధ్యాయము సమాప్తము, 


Scanned by CamScanner 


వెదాంతదర్శనము 


ద్వి తీ యా ధ్యా య ము 
పథమ పాదము 
(పథ మాధికరణము 


పథమాధ్యాయమునందు (బ్రహ్మ ము తెలియదగిన దని చెప్పి 

యందుల కుపయు కృములగు(కుతి స్మృతు లుదాహరింసబడినవి. (బ్రహ్మము 

జగజ్జన్మస్థితిలయములకు కారణమనియు నిరూపింపబడినది, తత్పగితిపాద 

కములగు వేదాంతవాక్యముల సమన్వయమును జేయబడినది. ఈ యధ్యా 
Cod అర 

యమునందు బంహ్మము జగత్యారణమనుట స్మృృతివిరుద్ధము కాదనియు, 


పైగా తర్కయు కృమనియు నిరూపించుటకు మహర్షి సూత్రమును రచి 
యించుచున్నాడు. 


స్కృ త్యనవకాళ దోష్మపసంగ ఇతి చే న్న 
అన్యస్మ త్యనవకాళదో ష్యప్రసంగాత్‌ ౨-౧-౧ 
స్మ త్యనవకాళశ దోష (ప్రసంగః = (బ్రహ్మము జగజ్జన్మాదులకు 
కారణమగునెడల, పకృతి జగజ్జన్మాదులకు కారణమని చెప్పుస్మ తి కవ 
కాళము అభియింప దనెడి దోషము వాటిల్లును, ఇతిచేత్‌ = అని యందు 
శేని, నజ అది తగదు. కారణ మేమన: అన్యస్మృ త్యనవకాశ దోష 
పసంగాత్‌ = బ్రహ్మము జగత్కారణమని చెప్పుస్మతుల కవకాశము 
లేకుండు నను దోషము కలుగగలదు, 


Scanned by CamScanner 


౨౮౪ వేదాంతచర్శనము 


వేదాంత వాక్యముల సమ్వయముద్వారమున బ్ర హ్మము జగ 
జన్మాదులకు కారణమని నిర్ణయించినలో సాంఖ్యస్మృతి కది విరుదము 
(a) 
కాగలదు. సాంఖ్యదర్శనముసి పకృతి జగత్కారణమని చెప్పబడియున్నది, 
సాంఖ్యదర్శనము కపిలముని ప౦ణీతము, ఆరు అధ్యాయములు గలది, 
సూత9బద్ధము, అందు మోతసాధనముగా పదార్హ తత్వ జ్రానము నుపదే 
శించుచు జగజ్జన్మాదులకు పకృతి కారణమని యిట్లు చెప్పబడినది, 
“సత్వరజ స్తమసాం సామ్యావస్థా (పకృతిః, 
(పకృతే ర్మహాన్‌ మహతో2ఒహంకారః, 
అహంకారాత్‌ పంచతన్మా(తా ణ్యుభయ మిం[దియం, 
తస్మా(తేభ్యః సూలభూతాని పురుష ఇతి పంచవింశతి రణఃి 
థు ౧ 
సాం, ౧-౬౧, 
“సత్వరజ_స్తమస్సుల సామ్యావస్థ (ప్రకృతి యనబడును, దానినుండి 
మహ త్తత్వము, అందుండి యహాంకారము, దానినుండి పంచతన్న్మో(త్ర 
ములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు జనీంచినవి. తన్మా(త్రముల 
నుండి స్టూలభూతము లైదు అ పృథివ్యాదులును జనించినవి, ఇవి యన్ని 
యును పురుషు (జీవ్ర)నితో, గూడి. యిరువదియై దగును: అని సూళ్రా 
రము, దీనింబట్లి కపిలమహర్షి జగత్కారణము (ప్రకృతియని స్పష్షముగా 
@® (ద) ల ది 
జెప్పినట్లు తెలియుచున్నది. (బ్రహ్మము జగజన్మాదులకు కారణ మను 
౧ జె 
నిర్రయమున కిది విరుద మగుచున్నది. సాంఖ్యస్మృతి య(ప్రమాణ మన 
ణ థి 
జనదు, కపిలమహర్షి యాప్పుడు. ఆపోపదిష్టము (ప్రమాణము కాదనరాదు. 
తీ అ A a టి 
కౌబిట్ట పూర్వాధ్యాయమున బ్రహ్మము జగజ్జ్ఞన్మాదులకు కొరణ మని చెప్పిన 
సిద్ధాంతము సొంఖ్యస్మృతి నిర్ణయమునకు విరుద్ధమగు నందురేని అది 
యుక్తము కాదు. కారణ మేమన : మన్వాదిస్మృత్యంతరముల కవకాశము 
లేని దోషము వాటిల్లును, 


వేదాంతవాక్య నిర్ణయము సాంఖ్యమునకు విరుద్ధ మగునని సాంఖ్య 


Scanned by CamScanner 


ద్వీ తీయా ధ్యాయము_ ప్ర, పా. ౨౮౫ 


స్మృతి సద్ధాంతో మంగీకరించెదమెని మనుస్మృ తిసిద్దాంతమున కవకాళము 
లేకపోవును. మను స్కృ 8 (ప్రథమాధ్యాయమునందు జగజ్జన్యాదులకు 


వతసం ల త a ta a 

దిసొామి కొరి ' సశషము స*ఇదిడియు 

(బ్రహ్మ ణమని స్పష్టముగా జెప్పెబిడియున్న ది, 
Fa Ge, Es క్‌ 
ఆస దిదం తమోభూత మ(ప్రజాత మలక్షణమ్‌ 
అ(ప్రతర్య్య మవిజ్లేయం (ప్రసు ప్ప మివ సర్వతః, 3 
“తతః స్వయంభూ రృగవాన్‌ అవ్యకో వ్యంజయ న్నిదమ్‌ 
మహోభఘూాతాదిపృతొజాః ప్రొదురాసీ త్తమోనుదః, ౬ 


“యోసాపతిం్యద్రియ(గ్రావ్యాః సూ స్య క్రః సనాతనః 


(6 


సర్వభూతమయో౭ఒచింత్యః స ఏప స్వయ వహొద్బభథౌ”. 
“నో2ఒభిధ్యాయ శరీరాత్‌ స్వాత్‌ సినృక్తు ర్వివిధాః (ప్రజాః 
అప ఏవ ససర్జాడౌ తాసు బీజ మవాసృజత్‌”, లా 
(ఇదం=ఈ జగత్తు, తమః=(ప్రకృతి, అప్రజ్ఞాతం=(ప్రత్యక్షమునకు 
విషయముకొనిది, అలక్షణమ్‌ = అనుమేయముకానిది, ఆ(ప్రతర్మ్యం = 
తర్కించుటకు వీలుకానిది, స్వయంభూః = పరబహ్మ పరమేశ్వరుడు, 
అవ్యక్తః=కరణ గోచరముకానివాడు, వృత్తౌజాః = నిరతిశయ జ్ఞాన క్రియా 
శ కి.గలవాడు, తమోనుదః= ప్రకృతి (పేరకుడు, వ్యంజయన్‌=(ప్రాదుర్భ 
వింపజేయుటకు, (ప్రాదురాసీత్‌=సంకల్పించెను, అపఃజ=మహదహంకార 
పూర్వకములగు సూత్ష్మభూతములు - ఇవి పదములకు విశేషార్థములు,) 
“ప్రళయసమయమున నీ (ప్రకృతి (ప్రత్యక్షానుమానజ్ఞానములకు విష 
యముకాక, తర్కించుటకు ననువుగాక, (బ్రహ్మముకంటె వేరుగ నున్నదని 
చెప్పుటకువీలుగాక యుండెను, సర్గాదియందు పరబ్రహ్మ పరమేశ్వరుడు 
జగత్తు నుత్సన్నము చేయుటకై యా (స్రకృతియందు (పేరణ = క్రియ =ను 
గలిగించెను, ఇం(ద్రియములకందక, యవ్యక్తుదై, సూత్ముదైన పరమేశ్వ 
రుడు స్వశరీరభూతమగు (ప్రకృతినుండి ముందుగా మహదహంకార్తాది 


Scanned by CamScanner 


వేం ౬ వేదాంతదర్శనము 


పూర్వక సూత్ముభూతములను సృష్టించెను... అను నీ మనుస్మృతి ననుస 
రించి పర(బ్రహ్మ మే జగచుత్చ త్యాదులకు కారణమని సృష్థముగ్గా బోధ 
పడుచున్నది. కొబిట్టి సాంఖ్యస్మృతితో విరోధముసు దొలగించుటకు 
యత్నింతు మేని, మనుస్మృతి సిద్ధాంతమునకు విరుద్ధ మగును. మనుస్మృతి 
వర్ణా శ్రమధర్మ విషయములను (ప్రతిపాదించును. కావున నయ్యది యట' 
చరితార్జము కావచ్చునందురేని - సృష్టిప్రతిపాదన విషయమున నేర్పడు 
వైరుధ్యమును దొలగింపకున్న స్మృత్యనవకాశదోష మేర్చడు నని 
'వ్యాసుడు సూ(త్రమున (గహించియున్నాడు. కాబట్టి స్మృతివిరోధము నెటు 
లైనను బోనాడుట కర్తవ్య మగుచున్నది. అది యె ట్లందురేని _ 

వా_స్తవమున మనువుకాని, సాంఖ్య స్మృతిక ర్త కపిలమహర్షికాని, 
వేదచేదాంతవిదులు. కావున నృప్రమాణికు లన జనదు. ఇరువురును లోక 
కల్యాణము నఖీప్సించి స్మృతులను రచియించినవారు. వారి సిద్ధాంతము 
_లందును వై రుద్ద్య ముండజనదు. మనుపు సిద్ధాంతము వేడాంతవాక్య 
సమన్వయానుసారముగ నున్నపుడు కపిలుని సిద్ధాంతము మాత్ర" మ్లేల 
యుండదు ? తప్పక వేదాంతవాక్య .సమన్వయమున కనుగుణముగానే 
యుండును. వై రుధ్య మేల కనిపించుచున్న దందురేని, ఆ వై'రుధ్యము, 
పె చూపులకు కనిపించుచున్నదేగాని వాస్తవమున నందు విరుద్ధ మొండును 
లేదు. . 

విరోధమే లేనపుడు మహర్షి సూత్రమునందు విరోధమున్న చీల 
శంకించి సమాధానము చెప్పియున్నా డందురేని, (ఆపాతత[) పెకి స్టూల 
_దృష్టులకు కనిపించు విరోధాభాసమును దొలగింపకున్న శాస్ర్రశై లిక్‌ 
"భంగము. వాటిల్లు నని యట్లు శంకించి సమాధానము చెప్పియున్నాడని 
యెడుంగవలెను. 


'వేదాంతవాక్యములవలెనే మనుస్మృతియందును (ప్రకృతి (బ్రహ్మ 
(పేరితమై - -అ్రహ్మాధీనమై - మహదాది(క్రమేణ జగ(ద్రూపమున పరిణ 


ల 


Scanned by CamScanner 


ద్వీ తీయా ధ్యాయ ము_ ప్ర, పా. లోతే 


మించుడున్నదని వర్షింపదిడినది. ఆకే సాంఖ్యస్మ తియందును జూడ 


నగును, రాబట్టి వి విరోధ మొండును లేదని భావము, సాంఖ్యమునం దెచ్చ 


టను (పకృతి జగజ్జన్మాదులకు స్వతం[(త్రకారణ మని నుడివియుండ లేదు, 
సరమపురుమనికి లోదిడి మపహాదా ద్యుత్పతత్తి తిక్రి (ప్రకృతి కారణమెనటు 
= లా 


పు సూత్రములును సాంభ్యమున గలవు. పూర్వ ముదాహరించిన 
సూత్రము (ప్రకృతినుండి మహదాదు లుత్సన్నములై స ట్లున్నను (పకృతి 
క్త తం(త్రకారణమని యందు జెన్నబడలేదు. సాంఖ్యుల కభిమతములగు 
తత్వములను లెక్కి_ంచుట కా సూత్ర ముద్దేశింపబడినది. అందువలననే 
సూ(త్రమున పృరుషపదముకూడ పఠింపబడినది, పురుషుడు (ప్రకృతి 
సంభవుడు కాడుగడా ! (పకృతి సరతంత్ర యనుటకు సాంఖ్యసూ(త్రమును 
జూడుడు; 

“అకార్య త్వేపి తద్యోగః పారవశ్యాతీ” సాం, ౩-౫౫. 

“పకృతి కార్యము కాకున్నను పరవళవ రియ (ప్రపంచము నారంభిం 
చును. పురుషుడు (పాతఃకాలమున నిద్రనుండి లేచువానివలె సృష్టి సమయ 
మున (ప్రపంచముతో సంబిద్దు డగును,’ ఇందు (ప్రకృతి పరవళవ రీ యని 
చెప్పబడినది, ఆ పరు డెవరన : 


“స హి సర్వవిద్‌ సర్వక'ర్లా ౩-౫౬. 
“సామాన్య విశేషరూపమున నీ జగత్తు నెరిగి దానిని నిర్మించు 
సర్వజ్ఞుడగు పరమేశ్వరుడే యతడు.” అని సాంఖ్యమున (ప్రకృతి పరమే 
శ్వరాధీన మై యుండి మహదాది (ప్రపంచమునకు కారణ మగుచున్నట్లు 
స్పష్టముగా దెలియుచున్నది. కాబట్టి సాంఖ్యస్మృ తియ వేదాంతవాక్య 
సమన్వయమునకు విరుద్దము కొదని “తెలియనగును, (౧) 
సాంఖ్యస్మృతిలో గల విరోధమును తొలగించి, యోగళాస్త సిద్ధాం 
తముకూడ వేదాంతవాక్యసమ న్వయమున కవిరుద్ధమే యని చెప్పదలచి 
మధ్యలో గౌతమాది స్మృతిసిద్ధాంతము నవిరుద్ధమేయని వర్షించుచున్నాడు. 


Scanned by CamScanner 


Bury pp mw cf ద ర నే ము 


లట ఇ వీ ఆట 
ఇత లషాం చాసుసలబిః ౨-౧-9 


ఇతరేషోం చ = గొతము కణాడద (ఫ్ర 


~~ 


ID, lott = 
6b 
స్వతం[త్ర (ప్రైకితి ఖగ స్టన్మాదులకు రార మనిసట్ట Sho, 
" u 
- | ళ్‌ జా పీ శ afi ళ్‌ ఈశ కా అలో లు ల ఆలో అలు. af ళు ఇ, a 
వారిచే రచింపదడిన Tyo బది ంత వాక్య సము సక యు యు బిరుద్రము 


రాదని సూరార్జిము. (>) 


గోతము ముని (ప్రణిత న్యాయదర్శనమునందును, కణాడ ముని 

(పణీత వై శేషకమునందును సీశ్వరుడే జగత. ర్లగా సర్తింసబగి యుండుట 

చూడనగును, ఈ రెండు దర్శనములును వె దిక స్మృతులుగాగే శిషులు 

a. ల 

వ్యవహరింతురు. వీనిలో (ప్రకృతి పరమాణురూపమున దర్తింసబిడి 

యున్నది. ఆ పరమాణునుల నుపాదానకారణముగ (గ్రహించి పర మేళ్య 

రుడు జగత్తును సృష్టించినట్లు చూతుము, కావున సీ స్మృతులకును, 

వేదాంతవాక్య సమన్వయమునకును వె రుధ్యములేదని స్పష్టమగుచున్నది. 

a చ 

ఇట్లు గౌతమ కాణాద స్మృతులు అవిరుద్ధములని తెలిపి మహరి యోగ 

దర్శన సిద్ధాంతముకూడ నవిరుద్ద మనుచున్నాడు, 


ఏతేన యోగః (పత్యుక్తః ౨-౧-౩ 


ఏతేన = సాంథ్యాది స్కృ త్యవిరోధ వర్ణనద్వారమున, యోగః= 
యోగశాస్ర్ర విరోధముకూడ, ప్రత్యు క్తః=నిరాకరింపబడిన “బ్లంచవలయు 
నని సూ(త్రార్థము, 


సత్వంజలి మహర్షి (ప్రణీత యోగశళాస్రమునందును, జగత్తునకు 
ప్రకృతి స్వతం(త్రకారణముగ 'నెక్కడను వరింపబడియున్నట్లు కానము. 
జీవుడు (ప్రాకృతిక పదార్థముఅతో. తనకు గల సంబంధమును బోగొట్టు 
కొని కై వల్యమును సంపొడించి పరమాత్మయం దుండి యానందటు ననుభ 
వించు మార్గమునే యోగము. (ప్రధానముగ. వర్షించును. ఈశ్వరుని జగతార్ధా 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాళుము - ప్ర. పా. du 


రణత్వము 'తెక్కడను ళంకింవధు. శొబిట్లి 'యోగస్మృతీయు వేడాంతవాక్య 
సమన్వయమున కవిరుద్ధమనియే యొచవలయునని నూశ్రాభస్రాయము, (౭) 

ఇట్లు స్మృతి వై ర్యుధ్యమును డొలగించి (ప్రస్తుతమున వేదాంత 
వాక్యనమన్వయ నిర్ణయము తర్కచునకు నఘకాలమేయని'నిర్హ్ణయైంచుటకు 
మహర్షి సూత్రము నారంభించుచున్నాడు. 


ద్వితీయాధికరణము 


న విలక్షణత్వా దస్య తథాత్వం చ కద్దాత్‌ ౨-౧-౪ 
అస్య=దృశ్యమాన (ప్రపంచమునకు, విలక్షణత్వాత్‌ =విరుద్ధధర్మము 
(లక్షణము) గల దగుటవలన, (ప్రకృతి, చ = జగదుపాదానకారణము 
కౌదు, శద్దాత్‌ =శ బ్రిప్రమాణమువలన, తథ్రాతంచ=ఫంచభ్గూతాత్మక జగత్తు 
(ప్రకృతి లక్షణమవి తెలియుచున్నది. 

(పథమాధ్యాయమున వేదాంత వాక్యములను సమన్వయించుచు జగ 
త్తున కుపాదానకారణము (ప్రకృతి యనియు, నిమి త్తకొరణము -,క ర్త - 
ఫర మేశ్వరుడనియు జెప్పబడినది. అందు న్గుషాదానకౌరణ మయిన 
(పకృతి జగత్తున ళు పొదానకారణ ము కొజొలదని యీ సూత్రమున 
తర్కి౦చుచున్నాడు. 

(ప్రకృతి జగత్తున కుపాడానకొరణము కానేరదు, తొరణ మేమన : 
లోకమున కార్యము కారణమునకు సమానలక్షఐములు గలిగియుండుట 
చూచుచున్నాము, ఘటరూపకార్యము మృ త్రీకాలష్షణములు గలిగియుండును, 
ఆభూషణములు ఉపాదానకొారణ మైన సుపక్ష లక్షణములు గలిగియుండును. 
అప్లే జగత్తుకూడ (ప్రకృ త్యుపాదానకమైన (ప్రకృతిలో నుండు లక్షణ 
ములే జగళ్తునందును నుండవలెను, కాన్ని 


Scanned by CamScanner 


౨జొం వేదాంతదర్శనము 


“మ్బ దబనీత్‌ శత. ౬ఒాంణ-5-౪, “మృ త్తిక పలికెను” 

“ఆటో౭(బువన్‌” కత. ౬.౧85, “జలము మాటలాడెను 

త తేజ బకత ఛాం. ఒంక “అగ్ని చూచెను 

“నా ఆస ఐతీంతి ఛాం. ౬.౩=౪. “అ నీరు చూచెను 

అను సీ శబ్ద ప్రమాణముల సనుసరించి పృథివ్యాద్యాత్మకమగు సీ 
జగత్తు చేతనధర్మములతో గూడీయుస్నట్లు తెలియుచున్నది. (ప్రకృతీ 
యచేతనము - జడము. కార్యకారణములలో నిట్లు వై లతణ్య మున్నందున 
(బహ్మా(శ్రితమగు (ప్రకృతి జగదుపాదానకారణ మను వై దికవొక్య సీద్ధాం 
తము తర్క విరుద్ధ మగుచున్నచని స్నూకాభ్మి ప్రాయము, {ey 

మహర్షి యీ పూర్వపకషీయున కిట్టు సమాథాసము చెప్పుచున్నాడు. 

అభిమాని వ్యపదేశ స్తు విశేషానుగతిభ్యామ్‌ ౨-౧-౫ 

(సూత్రమునండలి “శు' పదము పూర్వపతము సరికాదని తెలుపును, 

ఏ శేషానుగతిభ్యాం = శరీరవిశేషము, అనుప్రవేశము ననువాని 
వలస్క అభిమాని వ్యపదేశః = “మృ ద1బవీత్త? అను నిట్టి వాక్యములలోని 
మృశ్తక్క, అగ్ని, జలము మున్నగునవి పలికెను = చూచెను = అను నిట్టి 
తొపులలో పర మేళ్యరునే యా [క్రియలకు కర్తగా (గ్రహింపవలెనని సూ (శ్రా 
రము, 

“మృత్తిక పలికెను. (మృ దబ్రవీత్‌) అను నిట్టి తావులలో 
మృత్తికా జలాదులు పలికెను, ఛూచెను,. అను (క్రియలకు కర్తలగు పడ 
మున (ప్రకృతి జగద్విలక్షణమగు ననుట సత్యమే యగును. కాని, పై 
వాక్యములలో 'సృథివ్యాదులు క ర్లలు కాదు, పృథివ్యాదులలో వ్యాపకముగొ 
నున్న చేతన పర్యబహ్మమునే యట పలుకుట మున్నగు క్రియలకు క_ర్లగొ 
(గహింసవలెను,. “దేవదత్తుడు పరువెత్తుచున్నాడు.. ఏడ్చుచుచున్నాడు! ఆను 


Scanned by CamScanner 


es 
స్స్‌ 


yo 


చ 


ద్వి కీయా ధ్యాయము ౬ (ప్ర, పా. పకా 


తాపులలో “ఏడ్చుట, సరువెత్తుట' మున్నగు (క్రియలు కారీరకిము లయి 
సను, శరీరగత చేతనకర్తృకములుగా వ్యవహరింపదిదుచున్నట్లు 'న్ఫు 
దబివీత్‌' “మృ త్తక పలికెను' అను నిట్టి లావులందును మృ శ్తికా 
గల పరమాత్మ సలికె ననుటకు బదులు మృ శ్రీకొదులు పలికినట్లు ప్రయో 
గింపదిడినదని (గహింపవలెను, ఫృథివ్యాదులు పరమేశ్వరునకు శరీరముగా 
వర్తింసబడుట యుపనిషతులరదును జూడనగును, 

'యః పృథివ్యాం తిషన్‌ పృథివ్యా అన్లరో, 

యం సృథివీ నవేద యస్య పృథివీ శరీరమ్‌' బృ, 3-3-౩, 

“ఎవడు పృథివియందుండి, పృథివి కంతరుడో, ఎవనికి సృథివి 
శరీరమో అతనిని పృథివి యెరుగదు' అని సృథివ్యాదులు పరమేశ్వయనణ 
శరీరముగా వర్తింసబడియున్న వి, ఇట సృథివీరూప శరీరము, సృథివిలో 
ఆనుగతి - అను (ప్రవేశము - కనబడుచున్నది. ఆందునలన శరీరమునకు, 
అందుండు వ్యక్తికి తాదాత్మ్యము కల్పించి “మృ త్తికాదులు సలికను' అని 
వర్షింపదిడినది, కాబట్టి వా స్తవమున మృ త్తికాదులు చేతనములు కొను, 
పృధివ్యాది (ప్రపంచము జదధర్మము గలదే, (ప్రకృతియు జడమే, అందు 
వలన సృథివ్యాది జగత్తునకు (ప్రకృతి యుపాదానకారణ మనుటలో నెట్టి 
దోషమును లేదని సిద్దాంతము, (౫) 

సృథివ్యాదులు జడములై న కొనవచ్చును. అయినను నవి (ప్రకృతి 
వికారములన నొప్పదు. (ప్రకృతి సూమష్మీము, సృథివ్యాదులు స్టూలములు. 
ఇట్టి విలక్షణత యుండగా (ప్రకృతివికారములు సృథివ్యాదులు కాణాలను, 
కొబిట్టి దిహ్మా(శ్రతమగు (ప్రకృతి జగత్కారణ మనుట యు క్రమ కాంని- 
సమాధానము చెప్పుచున్నాడు. 


దృ శ లేతు కరకు 


క (సూక్రమనందలి “తు పచము శంకానివారడార్థమృు,) 


Scanned by CamScanner 


38. 9 శ అ ల వ్‌, త 
చృఖ్య త=సూ మ్యకాంణములనలన స్తూ లకార్యము లేర్చడుపే తోక 


నీ న్‌ా ॥ థై లి ee MY 
నునె చినవమచిన్నది, కాఐటేీ నోసషము అదిని సూ(త్రారము, 
వ్‌ టె 


ఛౌస్రము సపవరింటికాసు లోకము స్రనుసరించికాని, (ప్రకృతి విశా౮ 
కావము - కార్నాకారొణభానేము = ను కల్పింపనలెనేకాని తన యిచ్చనచ్చిసబ్లు 


కాచు. చృక్ష్ళమాన్నప్రసంచమునకు (బ పయత ప్రకృతి కొరిణమని శాస్త్రము 
చి, “ఏకం వీజం బహుధా యః కరోతి” శ్వే, ౬-౧౨. పరమే 
శరము చీజ-కారణ = రూపమున నున్న “ప్రకృతిని ననేకనిభముల 
్రంచుచున్నాడి ఆని యుపనిషతు చెస్పుచున్నది. లోకమునందును 
సూక్ష్మమగు వటవీజమునుండి పెద్దవటవృ షీ మేర్చొదుటను జూచు 
ము, కాబటి సూఅమగు పృథివ్యాదిరూపజగత్తు నకును సూక్ష్మకారణ 
టీ యంగీకరింపక తప్పదు. జగత్తునగల స్టూలపదార్హము లన్నియు 
కార్యము లగుట నిళ్చితము, ఇయ్యది తర్క-విరుద్ధమును కాదు. తర్కము 
లోకమునకు విరుద్ధ మెన్నటికిని కాదు. లోకము ననుసరించియే యది 
(ప్రవ ర్రించును, (ప్రకృతికి, తద్వికారమైన జగత్తునకు సాలత్ష్యము - సమాన 
లక్షణము = కావలయు నందురేని = అది యెట్టది? కా ర్యకొరణములలో నుండు 
సాధారణా సాధారణ ధర్మములన్నియు సమానముగనుండవలెనని పూర్వపక్ష- 
అభిప్రాయమగునెడల కొర్యకారణభావ మే యుచ్చిన్నమగును, మట్టినుండి 
యేర్పడు ఘటాదులలో నుపాడానకారణమైన మట్టిలోనుండు పిండీభావ 
ధర్మముకూడ ఘటాదులలో నుండునా ? “ఘుటాదులనున్న యాకృతి మట్టి 
కుండునా ? అ'బ్రన్నడు నుండదు. కార్యకారణములు సర్వవిఢముల న్నా 
నము లెన్నడును కావు. కార్యకారణములలో నసాభారణ ధర్మసామ్య 
ముండుట యనివార్య మగును, ప్రకృతి లో జడత్వ మున్నది, 
తద్వికారములయిన పృథివ్యాదులందును జడత్వమున్నది. అందువలన 
వానిలో కార్యకారణభావముండుటకు హాని యొకింతయునుండదు. కార్యము 
రారణరూ పమునుబొ6దుచు కమమ నత్యంతసూ కరూవమును ధరి0 


a 


Scanned by CamScanner 


గ్వితీయాథ్యాయము-(ప.పొ, ఎీకోక్ల్‌ 


చును. ఫొర్య వుత్యంతనూ ష్మితను దొందనిచే (ప్రక్ఫతిధాపము దానికీ 
శిలుగనేరోదని భావము, సీకొలిభాపము నందిన జగ భ్లుసందలి కార్యజార 
మిని కింఠిటిక్‌ మూలకౌరిణమగు (ప్రకృతినిమించి మరియొండు సూక్ష్మ 
కొరణములేదిని నై దికులమతము. పృథివ్యాడిపంచమహాభూతములకు కార 
ణము నానికింటె సూష్మములగు తన్నా(త్రములు, వానికి కారణ మంతకం"చ 
సూష్మిమగు నహాంకారము. దానికి కొరణమంతకంచ సూజడ్ముమయిన 
మహిాతి. దానిని సాంఖ్యులు, యోగులు లింగ నుందురు, దానికిని కారణ 
మంతికింపె సూష్మిమగు ప్రకృతి. అ (ప్రకృతినే యోగులు, సాంభ్యులు 
అరింగ మందురు, అంతకంటె సూమ్మము మరీయొకటిలేదు. అట్టి (పకృ 
తియే (పహ్యో్య్రిత మై యుండి పృథిహ్యాదిణగత్తునకు కారణ మగుచున్నదని 
వైదికులు నుచువుదురు, (ప్రకృతినూష్మేమై బృథివ్యాదులకంటి విలక్షణ 
మైనను, జదత్వాది సమానలక్షణము లున్నందున నది పృథిజ్యాది స్తూల 
జగత్తునకు నుపాదానకారణమగుటలోదోష మావంతయు లేదని సిద్ధాంతము, 
(=) 
తృతీయాధిక రణము 

స్టూలజగ త్తునకు సూళ్మ(ప్రకృతి కారణమనుట సంగతమగునెడ ల, 
అసత్స్రకృతి స్టూలజగత్తునరు రోరణమసుటలో దోషముమి ? యని 
సూ(శ్రార్థమున శంకించి మహర్షి సమాధానము చెప్పుచువ్నాడు. 

అసదితిచే న్న (ప్రతిషేధమా(త్రత్వాత్‌ ౨-౧-౭ 

అసత్‌ = జగత్తునకు కారణము “అసత్‌, ఇతిచేత్‌ = అని చెప్పెద 
రేని, (ప్రతి షేధమాత్రత్వాత్‌ = అధాపిమా(త్ర మగుటవలన, న 
చెప్పవలనుసడదు. 

కార్యకారణములలో స్థూలగూక్ష్మభేదమున్నను దోషము లేకున్న 
ఫక్షమున నసత్‌ (ప్రకృతి స్థూలజగత్తునకు కారణ మేలకాదు ? అన త్తుకూడ 


Scanned by CamScanner 


D౨౯౪ వేదాంత దర్శనము 


(ప్రకృతివలె సూక్మ మేయగునుకదా ? యన నట్టు చెప్పవలనుకాదు. అస శ్ర 
నగా నభావ మగును. అయ్యది భావాత్మకమగు స్థూలజగత్తునకు కారణ 
మెట్లగును ? సచ్చబ్దము భావమును దెలుపును, అసత్‌ శబ్దము దానికి విరుద్ధ 
మెన యభావమును దెలుపును,. పృథివ్యాది జగత్తు. భావాత్మకమగుట 
(ప్రత్యక్షసిద్ధము. అందువలన భావ(ప్రపంచమున కసతీ _ అభావము _ క్రా 
ణము కాజాలదు, భావాభావములు పరస్పర విరుద్దములు, అట్టివి కార్య 
కారణభావమును జొందనేరవు, విరోధము కార్యకారణభావసంబంధమును 
కలుగనీయదు. కారణము కార్యమున నన్వయించును, మట్టి కుండలో 
నుండుట (ప్రత్యక్షసిద్ధము. అభావము భావరూపకార్యరూపమున నన్వ 
యింపదు. అన్వయించుకారణ మే యుపాదానకారణ మనబడును, లోకమున 
సూ క్కుకారణమువలన స్టూ లకార్యము జనించుట చూచుచున్నాము, కాస్త 
అసక్కారణమువలన కార్యోత్ప త్తి యగుటంజూడము, 

'అసర్‌, (ప్రకృతివలె సూక్ష్మ మనుటయు దగదు. సూక్షుత్వమొక 
ధర్మము - ఉపాఖ్య, అభావమున ధర్మ మెట నుండును ? ధర్మ మెప్పుడు 
భావపదార్హము నాశ్రయించి యుండును, కాబిట్టి య సత్పఏకృతి సజ్జగత్తో 
నకు కారణ మగుననుట యు క్రము కాదు. సత్పృకృతియే (బ్రహ్మా శ్రితమై 
స్ట్రూ లజగత్తునకు కారణ మగునన్గుటయే యు క్రమనిభావము. (2) 


అసద్‌ వాది మరల నిటు శంకించుచున్నాడు : 
ad) 


అపీతౌ తద్వత్‌ (పసంగా దసమంజసమ్‌ ౨-౧-౮ 

ఆపీతౌ = (ప్రళయమునందు, తద్యత్‌ (ప్రసంగాత్‌ =కారణమగు 

(ప్రకృతి కార్యజగ త్తువలె స్టూలత్వాదిధర్మములు గలది యగును, అందు 
వలన, అసమంజసమ్‌ = వై దికమత మయు క్రము. 

ప్రకయమునందు (ప్రతికార్యవ స్తువును కారణమున లీన మగునని 

యంగీకరింతురుకడా । కార్యరూపమున నున్న యీ జగత్తు స్థూలము, 


Scanned by CamScanner 


ద్వి రీయాధ్యాయము _ శ. పొ, ౨౯ాఖ 


నపద్దము, దుఃభాత్మకము నగుట జగత్పఏసిస్ధము. అయ్యది విఠలయ మై 
(ప్రకృరిరూపను నందినవుదు స్తూ అత్వాదిధర్మములును (ప్రకృతి రొపా 
దించును. (ప్రకృతి సూలత్వాదీధర్మములు కలదిగా నంగీకరింపదడదు. 
జగత్తు ప్రళయనూన (ప్రకృతిరూసము నంద దనుటకును వీలులేదు, అటు 
లయిన నీజగళత్తు స్రాకృతికము కా దనవలసివచ్చును. కాబట్టి (బహ్మా(్రిత 
మగు (ప్రకృతి జగదుపాదానమను వై దికమత మసమంజసమని శంకాభథి 
(ప్రాయము, (లొ 
ఉసర్యు క్త శంకళు సమాధానము : 
నతు దృష్టాంతభావాత్‌ =లిఎలంటో 


(“అసమంజసమ్‌ అను పదమిం దనువ-ర్రించును. “తు పదము 
శంకొను నిరాకరించుటకు ప్రయోగింపబిడినది,) 

దృష్టాంతభావాత్‌ = దృష్టాంతము లనేకము లున్నందున, న అన 
మంజసమ్‌ = వై దికమత మసమంజసము కాదు, 

(ప్రళయమున కార్యజాతమంతయు కారణమున లీనమగుట సత్యమే, 
కాని కార్యధర్మములన్నియు కారణమున సం[కమింపవు, అట్లనుట నిరా 
ధారము కాదు. మట్టి నుండి యేర్పడు ఘటశరావాదులు విలయమై మట్టిలో 
లీనమగును. కాని, ఘటధర్మములన్నియు మట్టిలో సం్యక్రమింపవు. ఆకే 
సువర్ణ వికారములు కుండలాదులు విలయములై సువర్షరూపమునుబొందును. 
కొని, కుండలధర్మములు సువర్ణమున సం(క్రమింసవు. ఇట్టి యుదాహర 
ణములు లోకమున నెన్నియో మనము నిత్య మూహింసవచ్చును, కౌబిట్టి 
సృథివ్యాది వికృతజగత్తు (ప్రళయమున (ప్రకృతిరూపమును జొందినను 
వానిధర్మము లందు సం(క్రమింపవనుట నిశ్చితము. ఇట్లే మం[త్రవర్ణము 
లును (పళయమున జగ త్తంతయు స్వధా((ప్రకృతి) రూపమున సరమాత్మ 
వాాశయించి యుండునని స్పష్టముగా జెప్పుచున్నవి, 


Scanned by CamScanner 


రాజ వేదాంతదర్శనము 


న మృత్యురాసీ దమృతం న తర్తి, నరాత్యాఅహ్న ఆసీఠ్‌ (పలేశః 
ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్య న్న పరః కించసాగ' 
బు, భా-౭ఎ౧ 8౨4కి, 
“వళయమున మృత్యువు కౌని, జీవనము కాని, రాతింబనళ్ళకానీ 
యేవియ సుండవు, ప్రకృతితో (స్వధతో) కూడీన పరమాత్మతక్క యన్య 
'మేమియు నుండదు.” తనయందుకార్యజాతము నంతటిని ధరించును. 
కాబట్టి (ప్రకృతి స్వధ యనబడును. 'ధారయ త్యాత్మది కార్యజొతక్‌ 
ఇతి స్వధా” అనివ్యుత్స త్తి. కాబట్టి తో కదృష్టాంతముఆవలనగు మంత్ర 
కథనమువలనను వై దికమతము సంగత మే కాని, యసమంజసము కాదని 
భోవము. (౯) 
పూర్వపకీము నుపోలంభన మొనర్చుచు హేత్వంతరమును జూవ్చ 
చున్నాడు. 
స్వ పక్షీ దోషా చ్చ ౨-౧-౧౦ 
(న, అసమంజసమ్‌ - అను పదద్వయ మిట ననువ ర్థింఛును.) 
చ=మరియు స్వపక్షవోషాత్‌ = అసద్వాదిసక్షముకందును “కార్య 
ఛర్మములు కారణమున సం్యక్రమించు' ననుదోషము వాటిల్లును. కాబట్టి 
వై దికమత్‌ మసమంజసము కొదు. 


వై.దికమత మసమంజసమని చెప్పుటకై కార్యదోషములు కొరకు 
మున నంగక్రమింపగలవని దోషమును జూపించి యున్నాడు అసడ్యోది. 
అట్టిదోష చుతనిపక్షమునను గలుగును గడా! జగత్తునకు అసత్‌(కకృళి 
కారణముగా నంగీకరించుచుస్నా కసద్వాది. వృథివ్యాది కార్యుజగత్తు పళ 
యమున: నస(ద్రూనమును జొలిదును గదా; అప్పుడు వృథివ్యాడులలోని 
స్థూలత్వాదిధర్మము అసత్తునను సం(క్రమించును, కాటట్టి యసనద్వావిలే 
నుద్భావింపదిగినదోష ఖిళనిసిగూడ్‌ వదలదు, పైగా కార్యధర్భుమా అభావ 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యోయము - (ప్ర, పా. ఎీసోళ 


మగు నన్‌త్తున నెట నుందుసు? అభోవనము ధర్మా(శయము కాదుగా! 
కాబట్టి వ్యర్థ వాదము నాగశ్రయంచి పరమతనును దూషించుట యు క్రము 
కాదు. మరియు వై దికమతమున నట్టి యసమంజసదోష మొండును లేదని 
భానము, (౧౦) 

అయినను వై దికమతముకూడ తర్క- సహము కొదుగదా! అస 
చుంజస మేల కోదన్‌ ; 


తర్క్మా(ప్రతిష్టానా దవ్యన్యథానుమేయ మితిచే 
దేవమ ప్యవిమోక్షప్రసంగః ౨-౧-౧౧ 


(ఆసమంజసం, న - ఆను పదము లిందు ననువ ర్లించును.) 
తర్కా(ప్రతిస్టానాత్‌ = తర్కమునకు ప్రతిష్ట - నిలకడ - పర్యన 
సానము లేనందున, ఆపి=తర్క-బలమువలనను, వై దీకమత మసమం౦జస 
మనరాదు. అన్యథా=మరీయొక విధమున, అనుమేయ మితిచేతీ=తేర్క-ము 
నకు (ప్రతీష్ట యూహింవదగు నందురేని, ఏవమపి=అట్లూహించినను, అని 
మోక్షి(ప్రసంగః=తర్క-మున కప్రతిష్టదోషమునుండి ము క్తి లేదు, 
తర్కయు కము కానందున వై దికమతముకూడ సమంజసము కౌ 
దనరాదు. తర్క-మునకు స్వయముగ ప్రతిష్టయే లేదు, అందువలన తర్క 
మెట్లు వై దికమతమును కాదన సమర్థ మగును? వ్యక్తి తన మతితో 
నూహించిన యు క్రి తర్కమనబడును, లోకమున పురుషమతులు బహు 
రూపములు గల వగుటవలన వాని కొకస్టితి నిర్ణయింప వలనుపడదు, ఒక 
డూహించీనడానిని మరియొకడు వెంటనే దోషయు క్రమని నిరూపించుట 


లోకమున జూచుచున్నాము, అత డూహించినది మరియొకని యూహాకు 
సరికాదు, ఇట్లు తర్క-మున కొక (తిష్ట - నిలకడ = లేదు, అట్టియెడ్‌ నిల 
కడలేని తర్కము వ్రైదిశమతము నెట్లు కౌదనగలదు+ వేదము చృరుషనుశి 


Scanned by CamScanner 


అదళొల్లా వేదాంతదర్శనము 


కల్పితము కాడు, అందువలన నది య(ప్రతిష్టితమన నలనుపడదు, కొన 
ననే వె దికమత మసమంజస మనరాదు. వేదము సర్వజుడగు పర మేళ 
వక డో 
రుని జానప్రభవము,. ఆదే కణాదమ హారి వచించియున్నాడు, 
నొ (ag) య 


'బుద్ధీపూర్వా వాక్కృతి ర్వేదే' వై, ౬-౧-౧, 


అందువరిన నది స్వతః(ప్రమాణమని శిష్ణు లంగీకరించియున్నారు, 
సూర్యునిరూసమును (గ్రహించుట కన్య్మప్రమాణావసర ముండదు కదా । 


కర్క-మునకు ప్రతిష్టలేదని తెలుపునదియు తర్కమే కావున 
తర్క-ముఎన్నియు నృప్రతిష్టితము లె ట్లగును? ఆందురేని, లోకమున 
తర్కము రెండువిధములుగా (ప్రవృత్తి గలదగుచున్నది, ఒకటి శాస్తా ౪ 
యము గలదై (ప్రవ ర్థించుచున్న ది, రెండవది స్వతం(త్రముగా వర్తించును, 
శాస్త్రము నాశ్రయించి వర్తించు తర్కమును (కుతిస్కృతు లంగీకరించును, 
అన్యము నంగీకరింపవు, అందువలన శాస్తా? శ్రయమున (బవ ర్హించు తర్క 
మున కా(శ్రయబలముతో (ప్రతిష్ట యేర్చ్పడును, అట్లంగీకరించినను తర్క 
మునకు స్వయం ప్రతిష్టితత్వము లేదనియే తేలుచున్నది. ఇక స్వతంత్ర 
(పవృ త్తిగల తర్కము పురుషమతి బహుత్వమువలన (ప్రతిష్టితము కాజా 
లదు. లోకమున పురుషు లనేకులు ఒకరినిమించి యొక రెక్కు_డు మతి 
గలిగి యుందురు. పురుషు లఅందరొకచో జేరి యొకవిషయమును తర్కించి 
సర్ణయించుట సంభవము కాదు, అట్టియెడ నసద్వాదిమతి యెల్ల రిమతుల 
కంది నుత్క్భష్టమని యెట్లు చెప్పనగును? కాబిట్టి తర్కమున కప్రతిష్టి 
తత్వమునుండి ము క్తియే వేదసుట నిక్కువము, దోషయు క్రమగు తర్క 
బలముతో వై దికమతము కాదనుటయు సంగతముకాదు. అందువలన 
వసద్వాదిమతమును వడలి వై దికమతమే యు క్రమని యంగీకరించుట 


వ్యాయయు ర్త మగునని సూ|త్రాభి ప్రాయము, (౧౧) 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము. (ప్ర. పా, ౨౯౯ 


ఏతేన శివ్రైపరి గహో అపి వ్యాఖ్యాతాః ౨-౧-౧౨ 

ఏతేన = తర్క-_మునకు (ప్రతిష్టితత్వము లేదను నిర్ణయముద్వార 
మున, శిష్టాపర్మిగ్రహో౭_పిడశిష్టులచే నంగీకరింపబడని యవై దిక శూన్యవా 
దాది సిద్ధాంతములుగూడ, వ్యాథ్యాతాః = అసద్వాదమువలెనే వై డికులచే 
(గహింపబడ దగినవి కావని వ్యాఖ్యానము చేయబడిన బ్రంచవలయునని 
అల్లో శద 
సూ్రార్థి యు. 

అసద్వాద మెట్లు వై దికు లంగీకరింపరో యస్తే భూన్యవాదాదులు 
కూడ వై దికులచే నంగీకరింపబడదగినవి కావని కూల సాయన్న 


దార్జ వె మెట్లు జపం అని వె వై దికులు తర నాక్షేపించుట 
కె నను పరిగ్రహించియున్నారు. శూన్య దాదము నాశేపించుటశై నను శిస్తు 
లెక్కడను (గ్రహించినట్లు చూడము. కాబట్లి శిషులచే నాకే పార్లమెనను 
౧ ట ట (ఖలు 
(గ్రహింపబడని శూన్యవాద సదృశములగు వాదములు వై దికులచే (గ్రహింప 
బడదగినవి కావనియే సూత్ర మభిప్రాయపడుచున్నది. (౧౨) 


మరల నసద్వాదిపక్షమున శంకించి సమాధానము చెప్పుచున్నాడు, 


భోక్రాప తే రవిభాగ శ్చేత్‌ స్యా లోకవత్‌ ౨-౧-౧౩ 
అణాల అణాల ౧m 

భో కాప త్తేః=ధోగ్యమగు మూలకారణమైన (ప్రకృతికి ధో కృ 
రూప ప్రస క్తి కలుగును కావున, అవిభాగ శ్చేత్‌ న (ప్రళయ వేళయందు 
జీవులు (ప్రకృతిలో నవిభ క్తులై యుందురని యంగీకరించుట యు క్రము 
కా దందురేని, స్యాల్లో కవత్‌=లో కానుభపమువలన నయ్యది దోషముకాదని 
తెలిసికొనవలెను, 

జీవులు ము కులు బద్ధులు నని రెందుతెగలుగ నుందురు, ము క్ర 
జీవులు పర మేశ్వరునం దవిభ క్తుైై యుండి యానందము ననుభవించు 


నన 
Scanned by CamScanner 


శం6 వేదాంతదర్శనము 


చుందురు, బద్ధజీవులు (ప్రళయ వేళయందు స్టూ లశరీతయులు లేనందున కోళ్ళ 
ఫలములయిన సుఖదుఃఖముల ననుభవింసవీలులేక (క్రకృతియందు రీనా 
యవిథ క్తావస్టయం దుందురు, అపుడు (ప్రకృతి (ప్రధానముగాను, జీపు లగి 
చాన స్టతియందును నుందురు, (ప్రకృతి సూక్ష్మము, అంతకంపెను నెక్కుదు 
సూక్షులు జీవులు. అందువలన (ప్రకృతిలో నవిభ క్తస్ట్థితిలోనుందు జీపు 
లను వేరుపరచీ తెలిసికొనుటకు శక్యము కాదు. అయ్యది కా స్రదృష్టితో 
నూహింపదగిన స్థితియే యని భావము. అట్టి స్థితిని మనసున నుంచుకొని 
యసద్వాది యిట్లు శంకించుచున్నాడు ; 

(ప్రకృతి భోగ్యముకదా | (ప్రశయవేళయందు జీవులు (ప్రకృశియం 
దవిభ కస్టితిని బొందియుందు రని యంగీకరించుపక్షమున భోగ్యమగు 
ప్రకృతి భోక్త కావలసివచ్చును, క్షీరమునం దవిభ క్రమైయుండు నీరము 
క్షీరమగు భాతి జీవులనుండి విభణింపవీలుకొని స్థతియందు భో గ్యపకృతి 
భోక్త యగునని యసద్వాది యభిప్రాయము. (ప్రకృతి భో క్ష యనుట 
దోషయు క్ర మగును, కాబట్టి (ప్రళయకాలమున నంగీకరింపబడు నవిభ క్త 
స్థితి దోషయు క్ర మని యసద్వాది శంకించినచో సమాధాన మిట్లు చెప్ప 
బడును, 

వర్గాకాలానంతరమున చేసవియం దనేకములగు నో షథులు పృథిని 
యందు లీనములై యవిభ ర్రస్థితియం దుండును, మరల వర్షాగమనము 
నందు భూమి వారిని క్రము కాగానే యోషథు లన్నియు పునరుదృవించు, 
చున్నవి. ఇయ్యది లోకసిద్దవిషయము. ఇట భూమి భోగ్యము. ఓషథులు 
భోక్తలు. భో క్తలగు నోషథులు భూమియం దవిభ క్రములై యున్నంరత 
మాత్రమున భూమి'భోక్క యగేనా ? కాదు. అట్లే భోగ్యమగు (ప్రకృతి 
భోక్తలగు జీవాత్మ లవిభకృస్థితిలో తనయం దున్నమా(త్రమువ భోక్త 
యెన్నడు కాదని భావము, రెండు జడపదార్థము లొకడానియం దొకటి 
యవిభ క్ర స్థితిని బొందినపు డొకటి 'తన ధర్మము ద్వారమున రెండవదానిని 


Scanned by CamScanner 


న. 
చేతనములు. అట్లివి (ప్రళయమున నవిళక 


ఇ - 
ఇ లో లాం 


శ అ లీ ణా ” ప గ సు న్‌ 
పొని స్వభావములను విమువశాలవు. ఆవిభాగ మన వేవగర్భితమైన యిబే 


ఆతు నా bg క్‌ a: - 
దావభాసము, ఆంతెకాని యత్యింతాధచము కాదు .కాబట్లి (ప్రశయనే$ 
శి 
ఆక sibs 8 ‘ Ren శ | 
యందు (పక్ఫత్‌లా జవావభొగము నంగీకరించుట చోషయుకము 'కొచని 
అమీనీ 
సమాధానము చెప్పబదును, ౧౩) 
కౌరిణుమెగు 


క్ర శీ న్‌ ఠి అ . ని 
జగ(్రైపదుగు నికార్యము ఉల్పి తికే పూర్వము 
7 


ప్రకృతికంటి నన్యమా ? లేక యనన్యమా 


లేకున్నను నడి యుత్పన్నము కాగలదు. ఆనన్యమగునెదల (ప్రకృతి 
కార్యమే యగును కాబిట్లి దానికి కారణ మొకటి యుంచనలసినచ్చును, 
ఆ కారణముకూడ కార్యముకం బె ననన్య మగునెడల దాని కింకొక కారణ 
'ముండవలసివచ్చును. ఇ ట్లనవస్థాదోషము వాటిల్లును. లేక కార్యము" తోన 
యుత్చతత్తికి పూర్వమే యున్నపక్షమున నది యెల్లప్పు దున్న ప్లే యగును, 
కొరణ వ్యాపారమువలన (క్రొత్తగా కలుగునదేమి ? యన సమాధానము; 


త్ర దనన్యత్వ మారంభణ శ ద్దాదిభ్యః ౨-౧-౧౪ 
తదనన్యత్వం=కార్యరూపజగత్తు (ప్రకృతికంటె నన్యము కాదనియే 
యంగీకరింతుము.. ఆరంభణశబ్దాదిభ్యః = “వాచారంభణం వికారో నామ 
ధేయమ్‌)' ఛాం. జూ౧,౪. అను నిట్టి యుసనిషద్వాక్య (ప్రమాణములవలన్న 
వి దికులు ఉత్ప త్తీకిపూర్వము కార్యము కారణముకంచె పర్వధా 
(గ్నమనెకోని, నర్వధా భిన్నముకొదనికాని యంగీకరింసరు. |ఆందువఐత 
“పన సాళంకెంచిన దోషములకు వారి మతమున కావే లేదు. అటులయిక 
వారి యభిమత మేమందురేని, కొర్యము కార్యరూవమున _కారణముకుర్నా 


Scanned by CamScanner 


803 వేదాంతదర్శనము 


సవ్యమై కారణరూపమున ననన్యమగు నందురు. కార్యరూపమున నన్య 
మనుటచేత కొారణవ్యాపారము సఫల మగును. కారణరూపమున సనస్య 
మనుటచే నసద్వాదమునకు తాపుంరదు. ఇందుల కుపనిషద్యార్యములే 
ప్రమాణములు. కార్యరూపమున దృశ్యమానమగు నీజగ త్తంతయు ద 
యుత్చ త్తి కిసూర్వము కార్యరూసమున కారణమగు (ప్రకృతికంచె నన్య 
మయ్యు, కారణరూపమున ననన్యమే యని యుపనిషద్వాక్యములు స్పష్ట 
ముగ జెప్పుచున్నవి. 


న 


“వాచ్రారంభణం వికారో నామదేయం మృ ల్తికేత్యేవ సత్యమ్‌?” 
Y0. ౬-౧-౪. 

“అస దేవేద మగ ఆసీత్‌ తత్‌ సదాసీత్‌ి ఛాం. ౩-౧౯-౧. 

థి రా ల? జారీ డౌ > గో 

తద్దదం తర్‌ హ్యవ్యాకృత నూసనితి తన్నామరూపాభ్యా 

మేవ వ్యా(క్రియశే' బృ. ౧-౪-౭. 


(మృ త్తికేత్యేవ సత్యమ్‌) “మృ త్తికామా(త్రమే సత్య” మని చెప్పు 
సీ వాక్యము కారణమునకు మించి కార్య మొండు వేరుగ లేదని చెప్పుట 
లేదు. అట్లు చెప్పదలచినచో (వాచారంభణం నామధేయం వికారం) “నామ 
రూపదులు కారణ వికారములు అను నీ పదములను పేర్కొ-నియుండదు, 
నామరూపములను దేర్కొనుచున్నందున కారణరూపమగు మృత్తిక 
యందు గనబడు నామము, రూపము నను నంశములు రెండును కారణ 
వ్యాపారమువలన జనించును, కావున కార్య మనబడును. కార్య మనిత్య 
మగుటవలన' నది.సత్తు కాదు. దాని కారణముమూ(త్రమే సత్య మనబడు 
నవి యభిప్రాయము. ఘటము, పటము నను శబ్దములు నామము; వస్తువుల 
యాకొరములు రూపము ననబడును. ఇవి రెండు నుత్స త్తికి పూర్వము 
కారణరూపమున నున్నను కారణవ్యాపారమునకుపూర్వము వ్యవహారమున 
గోచరింపవు. కారణ వ్యాపారానంతరమున వ్యవహారమున గోచరించుటయే 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయము _ (ప్ర. పౌ, CY 


కొరోత్స_త్తి యనబడును, కారణవ్యాపారకృత్య మింతయ యని కార్య 
తత్వవిదులు వైదికులు చెప్పుదురు. 

“అస దేవేద మగ ఆసీత్‌, తత్‌ సడాసీత్‌' అను సీ వాక్యము 
కార్యము తస యుత్న శ్తికి పూర్వము కార్యరూపమున (న సై) లేసిడై, 
కాఠణరూపమున (స దేవ) సునికి గలదై యుండునని చెప్పుచున్నది. 
అ్లే 'తద్దదం తర్తి అవ్యాకృత మాసీత్‌, తన్నామరూపాభ్యా మేవ 
'వ్యా(క్రియతి అను నీ వాక్యము ఉత్స త్తికి పూర్వము నామరూపాత్మక కొర్య 
మన్యరక్తమై యుండి కారణవ్యాపారములపలన స్యరక్త మగుచున్న దని 
స్పష్టము చేయుచున్నది. 

(వై దికులదృష్టిలో కార్యము తస యుత్స శ్తీకిపూర్వ మత్యంత 
మసత్‌ - అగునెడల - కారణరూపమున లేనిపకమున - కొారణవ్యాపారము 
వలనను జనింపనేరదు. బొత్తిగా నేరూపమునను లేని కుందేటికొమ్ము 
కారణవ్యాపారములవలన జనింపదుకదా ! ఉత్ప త్తికిపూర్వము' స్వస్వరూప 
మున నుండు నందుమేని ఇక కారణవ్యాపారము చేయునదేమి ? ఉత్పత్తికి 
పూర్వము నేదో యొకరూపముస నుండు వస్తువే కారణవ్యాపారమున 
జనించును. ఇసుకలో తైల మే రూపమున నుండదు, కౌపున నెన్నివ్యాపా 
రము లొనర్చినను నది జనింపదు. కార్యము స్వరూపమున సుత్స తికి 
పూర్వముననుండి యనంతరమున నట్లే యుండుపక్షమున సది నశింప 
నేరదు, కావున నుత్స త్తికిపూర్వము కార్యము కారణరూపముననుండియు 
కార్యరూపమున లేనందున నస త్తనబడుసు, అందుపలన నసద్వాదము 
నంగీకరించినట్లును కాదు. కారణవ్యాపారముకూడ చరితార్భ మగును, 
కారణవ్యాపార మపూర్వము నుత్పన్నము చేయనేరదు. (కొ త్తది కలిగించు 
సామర్ధ్యము కారణమున కుండదు. కారణరూపముననుండి యెట్టి కార్య 
రూపమున లేదో, యట్టి కార్యరూపము నొందింపదేయుటయే. కారణ 
వ్యాపారశ క్రి, ఆ లోకవ్యవహారమునను జూచుచున్నాము. (౧౪) 


Scanned by CamScanner 


$0 వేదాంతదర్శనము 


జ యా క సోగ ఆహం 
ఉత్ప త్రికిపూర్వము హౌర్యము త్‌ రౌరణముళం చె సస్యము త్త కాడనుటకు 


'హేత్వంతరమును జూప్పచున్నాడు, 
భావే చో పల్యాః ఎ గ 


చ=మరియు, భావే = తౌరణమున, ఉపలబ్లేః = = కార్య ముస లబ్ద 
మగుటవలన కారణముకం'టె నన్యము కాదు. ఘటరూపరార్యము మృ శ్రిళ 
రూపకారణ మున్నపుడే జనించును. అట్ల వస్త్రము తంతుపు లున్నప్పడే 
కలుగును, లేకున్న కలుగనేరదు. నియతములగు కారణము లున్నప్ప పడే 
యాయా కార్యములు జనించునని భావము. కార్యము జనించుటకు' 
పూర్వము కాౌరణముకంటె ననన్యము కానియెడల నా కారణ మున్నపుడే 
యది జనించునను నియమ ముండెదిది కొదు. మృ త్తీకకం'బె సన్యమగు 
పటము మృత్తిక యున్ననే జనించునా ? తంతుభిన్నమగు ఘటము తథ 
జన్మకు తంతువుల నపేక్షీంచునా ? తంతుపులకంబఖు సటము అన్యమయి 
తంతువులవలన నది యుత్సన్నమగునెడల ఘటముకూడ తంతువులకం బె 
నన్యమే కావున నదియు తంతువులనుండియే జనింఫనలసివచ్చును. అట్లు 
జనింపనేరదు. తంతువు లున్నపుడే వస్త్రము జనించి, లేనపుడు జనింపదు. 
కావున వస్త్రము తంతువుల కనన్య మనక తప్పదు. కార్య ముత త్రిక 
పూర్వము కారణానన్య మగుటవలననే తంతువు లున్నవస్రము లభించు 
టయు, నవి లేకున్న నది లభింపకుండుటయు జరుగుచున్నది. 


ఇట్లు అన్వయ వ్యతిరేకముల (ఒకటి యున్న రెండవది యుండుట 
యన్వయము. ఒకటి లేనపుడు కెండవదియు లేకుండుట వ్యతిరేకము) 
మూలమున ఉత్పత్తికి పూర్వము కార్యము కారణానన్య మను విషయమును 
కణాదుడును తీనదర్శానమున నిట్లు సూత్రించియున్నాడు, 


'కారణలభావాత్‌ కార్యభావః' వై. ఫంగాత, 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము _ (ప్ర.పా, 80౫ 


కారణమున్న కార్య యుందును. కొరణము లేకున్న కార్యముండదు” 
తంతువు లున్నపుడే వ్ర ముండుసు, ఆవి లేకున్న నదియుండదు, 
అందువలన కార్యము ఉత్ప త్తికి పూర్వము కారణమునకం' టె నన్యను కాదు, 
జగత్తు ఉత్స త్తికి పూర్వము (ప్రకృతికంటు నన్యము కాదు, (౧౫) 
మరియొక హెతుపు | 
అలో జ్‌ 
సత్తా చ్చావరస్య తరం తెలు 
చ=దురియు, అవరస్య=కార్యము, సర్త్వాత్‌ = ఉత్ప రక్‌ ప్రార 
మున కారణ హూాపమున నున్నదని చెప్పుటపలన, కార్యము కారడాసస్య యు 
యని సూ(త్రార్లము, 
® 

ఉత్ప లికి పూర్వ మీ జగ త్తంతయు కారణరూసమున నున్న టుప 
నిషత్తు చెప్పుచునే యున్నది, 

“సరేవ సోయ్యద మగ ఆసీత్‌” ఛాం. ౬-౧, 

“ఓ సౌమ్య! ఈ జగత్తు (ఉత్పత్తికి) పూర్వమున సత్తే 
యై యుండెను” శః జగత్తు వాలణముకంటి నన న్య ము కానిపకిమున 
నయ్యది కారణరూపమున నది యున్నట్లు చెప్పబడియుండ దు, కార్యము 
కారణముకం టె నన్య మగునెడల నదికొరణరూసమున సత్తని చెప్పుటకు 
వలనుపడదు. కాబట్టి యుత్న్స త్తికి పూర్వము కార్యము కారణరూపమున. 
నున్నదనియే సిద్ధాంతము, (౧౬) 

ఈ విషయమున గలుగు నొకళంకకు సమాధాన మిట్లు చెప్పు 
చున్నాడు, 

wh 
అస ద్వ్యప దేశా న్నేతిచే న్న ధర్మాంత ౦ణ 
వాక్య శేషాత్‌ ౨-౧-౧౭ 


ఆషద్వ్యపదేశా త్‌ =కార్య ముత్స త్తికిపూర్వ మస త్తని చెప్పబడుట 


Scanned by CamScanner 


90౬ వేదాంతదర్శనము 


పలన, నస=కార్యము కారణానన్యము కాదు. ఇతిచేత్‌ = అనియందుశేని 
న = అట్లనరాదు, వాక్యశేషార్‌ = ఉత్తర (తరువాతి) వాక్యమువలన, 
ధర్మాంత రేణ = వ్య క్రత్వధర్మముకంటె భిన్నమగు నవ్య క్రత్వరూపరర్భ్శ 
మును పురస్కరించుకొని యస త్తని చెప్పబడినట్లు తెలియుచున్నది, కాబటి 
కార్య ముత్చత్తికి పూర్వము కారణానన్య మనుట దోషము లేవని 
సూ(త్రార్థము. 
అం 

కాఠణరూసమున నున్నదని (సదేవ సోమ్య ఇదమ(గ ఆసీత్‌) చెప్పినంత 
మా(్రమున కార్యము కారణానన్యమని యె ట్లంగీకరింపనగును? మరియొక 


కొండొక వాక్యమునందు జగ(ద్రూపకొర్య ముత్ప తికి పూరణము 


వాక్యమునందు ౬ 

“అసదే వేదమ(గ ఆసీత్‌” ఛాం. ౩-౧౯-౧, 

“ఈ జగత్తు ఉత్స ర్తికి పూర్వమున నసంత్తే యై యుండెను' అని 
చెస్పదిడియున్నందున కార్యము కారణానన్య మనుట యుక్తము కాదని 
యందురేని - అట్లు చెప్ప వలనుపడదు, 

ధర్మాంతరమును పురస్కరించుకొని యీ దాక్యమునందు జగ తు 
ఉత్ప త్తికి పూర్వ మస త్తని చెప్పబడినది. ఈ దృశ్యమానమగు కార్యజాత 
మైన జగత్తు ఉత్పత్తికి పూర్వము స్వరూపముతో నస త్తని చెప్పబడ 
లేదు. వ్య క్తమగు రూపమున లేదని వాక్యాథిప్రాయముగ నెంచవలెను, 
ఇప్పుడు (ఉత్ప _త్త్యనంతరమున) జగ్యదూసము వ్యక్తము. ఉత్పత్తికి 
పూర్వమున జగత్తు కొారణరూపమున - (పకృతిరూపమున - నవ్య క్రమై 
యుండును. తణచు వ్య క్రరూసమునకు పర్యాయమై సతిపదము కౌళ్ళ 
పదార్థవాచకముగ వ్యపహరింపబడును. అసతీపద మవ్య క్రమునకు వాడి 
దడును, కొబిట్టి యుత్న్స తికి పూర్వము జగ త్తవ్య క్రముగా నున్నందున 
ససచ్భద్దిముచే వ్యవహర్తింపబిడినది కాని స్వరూసముతోనే యది లేదని 


ననన 
Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయ ము (ప్ర. సా. 3౦9 


రదు. రొబట్టి యిట ససచ్చబ్బ్వపయోగము ధర్మాంతర (అవ్య క్రత్వ్ర 
(స్రయి క్రీనుని యెంచసలెను. కాగా ఉత్స త్తికి పూర్వము జగత్తు కారడా 


సస్యమై (ప్రకృితిరూసమున నున్నదనుటలో దోష మొకింతయును లేదు. 


పె వౌక్యొమునేందు జగ త్తుయొర్బొ_ యవ్య క్రత్వరూపధర్మముమూల 
మున ససచ్చబ్దము (ప్రయోగింపబడిన దనుటకు (ప్రమాణము తరువాతి 
వాక్యమే - నాక్యశేషమే, ముందు 'అసదే వేదమ[గ ఆసీత్‌' ఛాం, ౩-౧౯-౧, 
అని నురివి, వెంటనే 'తత్‌సదాసీత్‌' ఛాం. ౩-౧౯-౧. అది స త్తయ్యెను” 
అని నొక్యోశేషమున జెప్పబడినది. కార్యరూసమగు సీ జగత్తు ఉత్స ర్తికి 
సూర్యను. స్వరూసమున లేనందున నస త్తని చెప్పబిడినపశేమున ను త్తరో 
వాక్యమున మరల నది సల్లని యెట్లు చెప్పబడును? పరస్పర విరుద్ధ 
మగును కదా; రాబట్టి పూర్వవాక్యమున |(బయోగింపబడిన అసత్సదము 
జగత్తు యొక్క అవ్య క్తధర్మమును పురస్కరించుకొని వ్యవహరింపబడిన 
దనియే యెంచవరెను, అందువలననే పూర్వవాక్యమున నసత్సదముచే 
జెస్పబడిన యవ్య క్తప్రకృతీయే తరువాత వాక్య శేషమునందు తత్‌పద 
ముచే (గ్రహించి (తత్సత్‌) అది స త్తని చెప్పబడినది. అట్లు కానిపక్షమున 
వాక్యాంతరమున నుత్చ త్తికి పూర్వము కార్యరూప పదార్థముల యత్యంతా 
భానమును శంకించి దానిని నిషేధించి సదాత్మకమునుండి స్మ్వద్రూపజగత్తు 
కలుగునని యేల యాదేశింపబడును? చూడుడు : 


'తద్దెక ఆహు రసదేవేద మగ ఆసీ దేక మేవాద్వితీయం 
తస్మా దసతః సజ్ఞాయశే' ఛాం, ౬-౨-౧. 

“కుతస్తు ఖలు సోమ్యః? ఏవం స్యాడితి హో వాచ, 

కథ మసతః సజ్ఞాయే తేతి? స _త్త్వేవ సోమ్య। 

ఇద మ(గ ఆసీ దేక మేవాద్వితీయమ్‌” ఛాం, ౬-౨-2, 


Scanned by CamScanner 


కీఠరా చేదాంతఠ దొర్భనేమే 


హ్రాం (యలు దటి (ఉత్ప త్తికీ పూర్వము) అస త్తేయుండెను, అగ 
యొక్కంపే, ఆద్వితీయము. ఆ యనత్తునుండియే సత్తు జనించినది, 
“ఫౌమ్య! ఇటీల జరుగును? ఆసత్తునుండి స _త్తెట్లు కలుగును; 
(ఉత్ప త్తిక) పూర్వము స త్తేయుండెను. అది యేక నుద్వితీయము.! 
ఉత్పత్తికి పూర్వము , కార్యము కారణానన్యమవి యంగీకరింప 
కన్న సీ వాక్య మెట్లు సంగతమ గును? కాబట్టి కార్య ముత్చ శ్రికి పూర్వము 
కారణ రూపమున తదనన్యమై యుండు ననుట విక్కువము, (౧౭) 
హీత్వంతరమును (ప్రదర్శించుచున్నాడు : 


యు శ్షేః శబ్దాంతరా చ్చ ఎమీ ందరో 
చ= మరియు, యు శక్తేః = (నతి నియత కారణోపాదానాది రూ; 
మగు యు కి వలనను, శబ్దాంతరాత్‌ = స్మృతివలనను నుత్పత్తికి పూర్వము 
శౌర్యము కొరణానన్యమని తెలియుచున్న దని సూ త్రార్థము, 
పెరుగుకావలసినవాడు క్షీరము నుపాదానముగ (గహించుట లోక 
మున జూచుచుస్నాము. ఇళ్లే ఘటమునకు మృత్తిక, కుండలాదులకు 
సువర్ణము నుపాదానముగ (గహింతురు, కార్య ముత్చ త్తికి పూర్వము 
కొరణానన్యము కానిపక్షమున నొక కార్యమున కొక నియతకారణము 
"ట సంభవము కాదు. దధి కావలయు ననువ్య క్తి మృత్తిక నుపా 
దానముగ (గ్రహించుట నెక్కడను చూడము, ఇందులకు కారణ మేమై 
యుండును ? కార్య ముత్చ త్తికి పూర్వము కారణముకం అ. నవ్యముకాదని 
యెరిగియే యట్లు చేయును. ఉత్పత్తికి పూర్వము కార్య మస త్రనువాడు 
దధికొటకు పాల నుపాదానముగా నేల తీసికొనవలెను ? మృత్తిక నేల 
తీసికొనడు ? ఆయా కారణము లా యా కార్యమ్నల నుత్ప్సన్నము చేయు 
నతిశయ మేచైచ నున్నదని (వ్రత శ్రర మిచ్చుపక్షమన. నసద్వాదమును 


Scanned by CamScanner 


భు; 


ద్వితీయా ధ్యాయము. (ప్ర.పాొ, శీంకా 


విడిచిన ప్లే యగును. ఆ యతిళయ మెట్టిది ? కార్యము కారణముకంచి 
నన్యము కాదనుటయు, నాకారణమున కార్యము నుళ్చన్నము చేయు నకి 
శయ మున్నదనుటయు నొకటియే యగును, కారణమున కార్య మసలే 
లేకున్న నదియె ట్లుత్సన్న మగును ? అభావమునుందేి, భావోత్న త్తి 
కలుగదు, కలుగునెరల సికతమున తైల ముత్నన్నము కావలసివచ్చును. 
ఏ కార్య మేకారణమున నుత్సన్నమగునో యాకారణ మాకౌర్యమం దన్ని 
భమై యుండును, అసత్తునుండి స తుత్సన్న మగునెడల సత్తుతో నప 
_త్తన్నిత మై యుండవలెను. లోకమున కార్యజాత మంతయు సదన్నిత మై 
యుత్సన్న మగుట చూడనగును, అసదన్విత మై యత్సన్న కార్య మొండును 
జూడము. ఘటపటాదులన్నియు సత్కార్యములే. ఉత్పన్నవస్తు వేదియు 
నస త్తనబడదు, అందువలన నసక్తు సత్తునకు కారణము కాదు. 

ఇ్లే స్మృతియ చెప్పుచున్నది. సాంఖ్యస్కృతిలో - 

“వాస దుళ్చాదో నృళృ్ళంగవత్‌ " '౧-౧-౧౪. “నవరళ్ళంగమువలె 
అసదుత్స త్తి లేదు' ఆని యారంభించి,. “కారణభావా చ్చ” ౧-౧-౧౮ 
నరకుగల సూ(త్రములలో నసద్‌ వాదము నాొక్షేపించి సద్వాదమును (ప్రతిపొ 
దించుట చూడనగును, ఇట్లు యు క్రి వలనను, , స్మృతిపంనను కార్యము తన 
యుత్చత్తికి పూర్వము కారణమున కనన్యమై కారణరూపమున నుండునని 
సిద్ధమగుచున్నది. (౧౮) 

కార్య ముత్పతికి పూర్వము కారణానన్య మై. యుండునని "నిర్ణ 
యించి యందుల కొక యుదాహరణము విచ్చుచున్నాడు. 

పట వచ్చ శఎ౧.౧౯ 

(తదనన్యత్వ మిందును .ననువర్తించును. చకార 'ముదాహరణ 
సూచకము) 
వటవల్‌ = వస్సము - ఇనించుటకు ... పూర్వము శంతువులకం సి 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


3౧5 
భిన్నము కాదు. ఆపే కార్యడాత మంతయు నుత్చ త్తికి పూర్వము కారణా 
నన్యమై యుండునని సూ్య(క్రార్హము. 
వస్ర ముత్ప త్తికి పూర్వము 'తనకారణరూపతంతువృులకంచె నన్య 

కాదు. ఆపే యీ పృధివ్యాది కార్యజగ _త్తంతయు నుత్చ శ్తికి 
(ప్రకృతికి మించి వేరేమియు కాదు. జగత్తు (ప్రకృతియొక్క 
మే. లంతువుల యవస్టావి శేషమే పటము కాక మరియొం దేమి 
అవస్టకు, నాయవస్థ కలదానికి భేదము లేదనుట సర్వ సమ్మ 
తమే. కాదిట్టి యుత్చ్తికి పూర్వము కార్యము కారణానన్యమే యనుట 
యుక్తమే యగుచున్నది. (౧౯) 

మరియొక యుదాహరణము : 

యథా చ (పాణాది ౨-౧-౨౦ 

యథా = ఎట్లు, ప్రాణాది = (ప్రాణము, అపానము మున్నగు పంచ 
(ప్రాణములు, ఉత్పత్తికి పూర్వము ముఖ్య(ప్రాణముకంచె భిన్నములు కావో 
య పృథివ్యాది జగత్తుకూడ నుత్స తికి పూర్వము (ప్రకృతికం'బె 
భిన్నము కాదని సూ (త్రార్థము, 

(ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము నను 
(ప్రాణము లయిదును నుత్స త్తికి పూర్వము ముఖ్యప్రాణమున కనన్యము 
లనియే (పళ్నోపనిషత్తునందు వర్షింపబడియున్నది. 

రాన్‌ వరిష్షః ప్రాణ ఉవాచ, మా మోహ మాపద్యథ 

అహా మేవై తత్‌ పంచధా2_2_త్మానం (ప్రవిభ జై తద్‌ 

బాణ మవష్టభ్య విధారయామి,” (ప. ౨-౩. 

ముఖ్య(ప్రాణ మిట్లు పలికెను, మోహమును బొందకుడు. నేనే 
'మైదువిధములుగ నన్ను విభజించుకొని యాశరీరమును ధరించుచున్నాను. 


Scanned by CamScanner 


<<. 
చతుర్లాధిక రణము 
(ప్రకృతివిషయమున తర్మమువలన నేర్పడు డోషములగు దూర 
న. మం 
మొనర్చి, (బప wan గలుగు వికోధమును పరిహారింపనుడేశించి 
మహారి పూర్వపక్ష సూత్రమును రచించుచునాా డు, 
జ లం 


ఇతర వ్యపదేశాత్‌ హితాకరణాది 
“ష (పస క్రి ౨-౧-౨౧ 
ఈలి 


ఇతరవ్యపదేశాత్‌ =|బ్రహ్మము జీవాత్మరూపమున చెప్పబడుటపలన, 
హిఠాకరణాది దోష(ప్రనకి క = (బ్రహ్మము జగజ్ఞన్యాదులకు స్వతంత్ర 
కారణముగా నంగీకరించినచో) హితాహితాది దోషముల 'నొనరించిన 


దోషము (బ్రహ్మకు వాటిల్లునని సూ(శ్రార్థము, 


| 


నో 


జగజ్జన్మాదులకు (బ్రహ్మము స్వతం[త్రకారణముగ వై దికు లంగీక 
రించుచున్నారు. జగత్తు (బహ్మనిర్మితము. (బ్రహ్మము స్వతంత్రడు, అట్టి 
(బ్రహ్మము తనచే నిర్మింపబడు నీజగత్తును తగ కహితమును గలిగించున 
"ప్లేల నిర్మించుకొనును ? (బ్రహ్మము స్వతం త్రకారణముగ వై వె దికులు చెప్పు 
చున్నారు, కౌదిట్టి (బ్రహ్మమునందు తనకై యహిత మొనరించుకొనిన 
డోషము వాటిల్లుచున్నది. కారణ మేమన ; (బ్రహ్మమునకు జీపునకు నెట్టే 
భేదమును లేదు, (బ్రహ్మమే జీనాత్మరూపనమున నీజగత్తునందు వ్యవహ 


Scanned by CamScanner 


$౧9 శేశాలతవర్శనము 


రించుచున్న ట్లు ఉసనిగమెలు వేస్పిచున్నని, శీన్సడు లోకీశుగ ఉన్యజరా 
మృగ్యుతూసములగు కస్టనుల సెన్నిటినో యనుభఏంచురుండుట (ప్రత్యక 
సిద్దము, 
a) 
“తత్‌ సృష్ట్వా తొదే వాను(్రావిళత్‌” తై. ౨-౬. “దానిని 
(జగత్తును సృష్టించి యందే (స్రనే3ంచెను', 
“అనేన జీవే నాత్మ నానుప్రనిశ్య, నోనురోపే వ్యాకరవిణి” 
ఛాం, ౬-8-౨. “ఈ బీనరూసమున (ప్రవేశించి నామరూసముల నిర్మింతును, 
“త్వం స్ట్రీ, త్వం సుమా నస్కి త్యం రునూర ఉత వా కుమారీ 
త్వం జీరో దందేన వంచసి, త్వం నాతో భనసి విశ్వతోముఖః” 
ణా 
వీ" ౪ంరె 
“నీవు స్రీవి. నీవు సరుసుడవ్వు నీవు కుమారుడవు, కుమారివి, నీవు 
జీర్ణుడవు. దండించి దుష్టులను దోషములకు దూరముగ నుంతువు, నీవు 
సర్వత్ర వ్యాసపదవై (ప్రసిద్దుడ నగుచున్నావు, 
అను 'నీయుసనిషడ్వాక్యములు (బ్రహ్మ మే జీవరూపమున జగ తున 
న ర్రించుటను న్పష్టముగ తమ్ముభున్న న, కౌబట్ట జగత్తునకు (బ్రహ్మము 
స్వతం[త్రక_ర్త యని యంగీకరించుపక్షమున (బ్రహ్మము తనకై జగత్తును 
దుఃఖమయముగా నిర్మించుకొనిన దోషమునకు గురికాక తప్పదు, 
జగత్తుదుఃఖకర మనుటను చర్శనాంతరకర్తలును అంగీకరించు 
చున్నారు. 
“నివిధ బొధనాయోగాత్‌ దుఃఖ మేవ జనోత్స త్తిః” 
న్యాంద. ౪-౧-౫౫. 
“దుఃఖవికల్పే సుఖొధిమానో చ్చే న్యా. ద. ౪-౧-౫౮. 
“తదపి దుఃఖళబల మితి దుఃఖపక్షే నిఃకీనంతే వివేచకాః” 
సాం-ఖ-ల౮ా, 


న! 
Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము. (ప్ర, పా. కి౧కె 


జస్మమరణాదులతోరూడ్‌న జగత్తు దుఃఖదిహుళమనియు, సుభానుభన 
మున్నను నది దుఃభమి(శ్రికమై యుండుటచే నదియు దుఃఖమే యనియు 
సీ సూత్రాభి ప్రాయము, ; 

కౌ బట్ట సర్వజ్ఞము, సర్యళ కీ మంతము నగు (దిహ్మము తనకై 
యిట్టి దుఃఖబహుళమై  యహితమును గలిగించు జగత్తు నేల సృష్టించు 

— (a 

కొనును ? ఆందునలన జగత్తు (బహ్మక ర్హృక చుసుబలో నహితకరణ 
దోష (ప్రస క్తి కలుగునని పూర్వసక్ష భి ప్రాయము, (౨౧) 

సమాధాన సూత్రము : 


అధికం తు భేదనిర్ణేశాత్‌ హంగ 
(సూత్రమునందలి “తు? పదము పూర్వపత్షిమును నివ ర్రించుటకు) 
భేదవిర్దేశా ల్‌ =భిన్నముగా ని రేశరపబడుటనలన,, ఆధికం=జగజ్జన్యాది 
కారణమగు (బ్రహ్మము జీవునికరిటె నధికము - భిన్నము - వేరని యర్థము, 
జీవాత్మ కీ యుత్చద్యమానమగు జగత్తంతయు తఅచుగ ననిష్ష 
హేతు వగుటవలన హితము కలుగకుండుట సత్యమే కొని, జగజ్జన్మాదు 
లకు కారణమగు (బ్రహ్మమునం దహితకరణాది లక్షణదోషము వాటిల్లు 
ననుట యుక్తము కాదు. (బ్రహ్మమే జీవాత్మ యగుపత్షమున నట్టి దోష 
ప్రస కి. కలుగును, కొని (బ్రహ్మము జీవాత్మ కొదు. (బ్రహ్మము బీవాత్మ 
కంటె నెంతో యధికము, గుణకర్మస్వరూపములలో నన్నింటిచేతను 
(బహ్మము జీవాత్మకం టబ బహ్వధికము. జీవాత్మ యల్పజ్ఞము, సర్వజ్ఞము 
కాదు. సర్వమును సర్వవిధముల నెరుగజొలదు, ఏవస్తువు నెరిగినను నది 
పూర్ణ మనజాలము. - వస్తుతత్వము నెరుగుట జీవునకు నలవికాదు. జీవా 
త్మకు . కాలవిజ్ఞాన . ముండదు, భూతభవిష్యద్వ ర్తమానభేదములతో కాల 
శ 'విళేసార్ల ముల "నెరుగదలచినవారు దర్శనములకు మాచే ధచియింప 

బడిన వరి చావ్యా ఖ్యానములను చూరతురుగాకః 


Scanned by CamScanner 


8౧౪ వేదాంతదర్శనము 


మును మున్విధములుగ కాలవిదులు విభజింతురు. జీవాత్మకు భూత 
సముకాని, భవిష్యత్‌ క్ఞానముకాని పూల్లముగ గలుగనేరదు. వ రమానము 
డో అయత 


ఇస్సి 


డ్‌ యత్కించి శ్రే తెలియును, కాని సర్వముం డలియదు. జీవాత్మ 
యల్చ్పజ్ణ మైసస్లే యల్పశ క్రినుంతము నగును. అందువలననే లా చేయ 
దలచిస దంతయు జేయ సమరము కాదు. (బహ్మా మబ్లుకాదు. అది సర్వ 
ఆము; సర్వశ కి మంతము. సర్వము నెరుగును, సర్వము సొనర్చును, 
(బ్రహ్మము యాథాతథ్యముగ సర్వము నెరుగును. (బహ్మాండమున (దిహ్మకు 
తెలియనితత్యము (తికాలములందు నుందదు. (బ్రహ్మకు సమానముకాని, 
యధికముకాని మరియొండు లేదు. పర(బహ్మపరమేశ్యరుని గుణముల 
నన్నింటి నొక్కటొక్కటిగా వర్ణించుటకు సహ(సపురుషాయుషములును 
డాలవు, 

జీవాత్మునిజ్ఞానము, (క్రియాళ క్తియు రెండును నపూర్ణములే, అందు 
వలన నతనిచే సాధింపబడు కర్మయు నపూర్ణమే యగును. (బ్రహ్మకు 
గల క్లానము, (కియాళ క్రియు రెండును పూర్ణము లగుటవలన (బహ్మ 
సంపాదితకర్మ అపూర్ణ మెన్నడును కానేరదు. 

జీవాత్మ యణుస్వరూపుడు. అత డవిద్యవలన మోహితుడై. దిద్ధు 
దగుచుండును. క్షేశకర్మ విపాకాశయములచే సరామృష్టుడె, తృష్టాదుల 
వలన నతృప్తురై విషయములందు చిక్కుకొని (భ్రమించుచుండును, కర్మ 
ఫలములను సుఖదుఃఖరూపమున ననుభవించుచుండును, అందువలన 
జీవున కీ జగత్తు హితాహితకర  మగుచుండును. (బ్రహ్మ మిట్లు కాదు. 
అయ్యది జగత్క ర్త, క్షేశకర్మవిపాకాశయములదే నపరామృష్ణము, 
మాయావిమోహితమై సంసారపాళశములచే బంధింపబడదు. అయ్యది నిత్య 
తృ్తము, రాగద్వేషముల కందు తావు లేదు. అది యేకము = అద్వి 
తీయము - జగత్సతి, అది జీవులు చేయు కర్మల కనుగుణముగ ఫల 
ముల ననుభవింసజేయును, జడచేతనాత్మకమగు నీ సమ స్తజగత్తు నది 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయ ను. ప. పా, 5౧౫ 


శాసించును. ఇట్లు గుణకర్మ స్వరోపములలో (చిహ్నము జీవునిగంబె 
నెంతో యధికము; భిన్నమును, అయ్యది శీవరూప మెన్నడును కొదు, 
ది హ్వాల్ప చెట్టు రాగలదు? ఆందునలన జీను డిల్పు డనియు, (బహ్నా 
మరికొమనియు నిశ్చితముగా నెటగనలెను, 

గుణకర్మ స్వహపములనుబట్టియే కొక (కుతిస్న లలులు కూడ 
(బ్రహ్మ జీవునికంటె నధిక మనియే చెప్పుచున్నని, 

“తయో రన్యః సిస్సలం స్వా ద్వతి 

అనశ్న న్నన్యో 2.భిచాకశీతి,.. బు, ౨-౩-౧౩-౨౦. 

“జీవుడు సుఖదుఃఖముల ననుభవించును. సరమాత్మో సుఖదుఃఖముల 
నంటక నంతటను (ప్రకాశించును? 

“జుషం యదా పశ్య త్యన్య మీళమ్‌" ముం, ౩-౧-౨. 

వ్‌ 

'జీవు డనీశుదు పరమాత్మ యీకుడు” 

“యో విజానే తిషన్‌ విజానా దంతరః। బృ. ౩౬౭-౨౨. 

డా (౮ డో 

“పరమాత్మ జీవునియం దుండియు నతనికంటె థిన్నుడు' 

కావున జీవునకం టబ పరబ్రహ్మ పరమాత్మ భిన్నమని స్పష్టమగు 
చున్నది. ఇటు(బహ్మము జీవులకంటె భిన్న మె, .బీవుల కీర్మానుగుణముగ. 

గొ C= 
జగత్తును నిర్మించుచున్న ది, కాబట్టి జగత్తును నిర్మించి తన కహిత మొన 
ర్చుకొన్న దనుదోషము (బ్రహ్మకు కలుగుననుట యు క్రియు కము కాదు, 
శాస్ర్రసమ్మతమును కాదు. 

(బ్రహ్మమునకు జీవాత్మరూపమును (ప్రతిపాదించు (కుతిన్మృతులును 
లభింపవు, పూర్వసక్షసూత్రమున (ప్రదర్శింపబడిన యుసనిషద్వాక్యములు 
(బహ్మకు బ్రీవాత్మరూసము నెన్నడును (పతిపాదింపవు, 

“తత్‌ సృష్ట్వా తదే వానుప్రావిశత్‌' తై. ౨-౬, 


Scanned by CamScanner 


కి రిడు వేదాంతదర్శవము 


“అనేన జీవే నాత్మ నామ(ప్రవిళ్య నామరూ పే వ్యాకరవాణి' 
ధాం. బంకిం 

ఈ రెండువాక్యములలోను (బ్రహ్మము జగత్తునందు జీవాత్మద్వార 
కముగ (ప్రవేశించునట్లు వర్ణింపబడినదేకాని (బ్రహ్మకు జీవాత్మరూపము 
(ప్రతిపాదింసబడ లేదని గు ర్హింపవలెను, ఇళ్లు “త్వం స్తీ, త్వం పుమాన్‌... 
'శ్వే. ౪-౩. అసు వాక్యమువందును బహ్మముసర్వాంతరాత్మ యైనందున 
సర్వాధారమని తెలుపబడినదే కాని, (బ్రహ్మ కిందు జీవాత్మరూపము చెప్ప 
బడలేదని యెరుగవలెను. కాబట్టి (బ్రహ్మము జగత్కారణ మైనందున 
అహితకరణాదిదోషప్రస క్తి గలుగుననుట యుక్తము కాదు. (౨౨) 

అధికమగుటవలన [(బహ్మము జీవాత్మరూసమును బొందకపోవ 
చ్చును, కాని, జీవాత్మయు చేతనమే యగుటవలన నది(బహ్మరూపమును 
దొందవచ్చునుగడా యన - సమాధానము : 


అకశ్మాదివ చ్చ తదనుపప త్తిః ౨-౧-౫౨౩ 
చ= మరియు ఆశ్మాదివత్‌ = అశ్మాదులవలె (రాళ్ళ మున్నగు 
వానివలె) తదనుపప త్రి 1 = జీవాత్మయు (బహ్మరూపము నందనేరదు. 
పాషాణాది జడపదార్థములు (బహ్మమువలెనే యునికి (సత్ఫా) గలిగి 
యున్నవి. అట్టి సత్తాసామ్యమును బురస్క-రించుకొని, యవి (బ్రహ్మ 
రూపము నందగలవా? ఆందజాలవు, ఆస్తే చేతనత్వసామ్యమును బురస్క 
ించుకొని జీవాత్మయు (బహ్మరూపమును జడొందజాలదని సూళ్రాథి 
(పాయము, 
కొందొక సామాన్య ధర్మముమూలమున నొకవస్తు వింకొక వస్తు 
చెన్నడును కాదు. మనుష్యత్వసామ్య మున్నంతమా(త్రమున నిర్ణనుడు 
ధనికుడగునా ? మూర్జుడు బుద్ధిమంతుడగునా ? జీవునియందు చేతనత్వ 
మున్నను సర్వజ్ఞత్వాది ధర్మములు లేనందున నతడు (బహ్మత్వమును బొంద 


Scanned by CamScanner 


ర్వీ తీయా ద్యాయ ము క్ష, ప. Yo 


గండు. కొదిట్టి జగల్టన్మారి కారణమగు (బహ్ముముగందు హొఠాహిశ 
కరణత్వాది దోషములకు (ప్రస కి య లేడని భావము, (౨౭) 


మహర్షి (బహ్మాజగత్కా.రణత్వముమ మరియొక విధముగ శంకించి 
పమాధానము చెప్పుచున్నాడు, 


ఉపసంహారదర్శనా న్నేతిచే న్న కీరవద్ది ౨-౧-౨౪ 


ఉపసంహోరదర్శనాత్‌ =లో కమున కుంభకోరుడు నుటముగు నిర్మించు 
దికు చక్ర చీవరా ద్యనేకసాధసములను నంగహించుచున్నందువలర, నవా 
(బ్రహ్మకు (ప్రకృతికి మించి చరుసాధనసం (గహ మమయు లేనందున 
శేవం(బవహ్మాము 'గత్కారణము కొడాలదు, ఇతిచేర్‌ న = అనిశంకించిన 
నదియును యుక్తము కాదు. ఖాజు కొారణమేమన, శీరవత్‌ = షాలు 
(సపించునట్లు జగదుత్స త్తి కాగందు. 


కుంభకారాదులు ఘటపటాది కార్యములను నిర్మీంచుటకు నుపాడాన 
కొరణాతిరి క్రముగ చక్రచీవరాది సాధసముల నెన్నింటినో సంగ్రహించి 
కొర్యముల నుత్చన్నము చేయుదురు. జగదూ9వకార్యమును నిర్మించుటకు 
(బ్రహ్మకు (ప్రకృతికి మీంచి వేరు సాధనములే లేవు. కాబట్టి (బిహ్మము 
జగత్తు నెట్లు సృష్టింపగలుగును ? లోరదృష్టమునకు విరుడ్డముగ నంగీక 
రించుష యుచితముకొదు. కాబట్టి జగత్కారణమని చెప్పుట 'లోకవిరుద్దము, 
'కాగా బ్రహ్మము జగత్కారణమనుట సంగతము కొదన-సమాధానము: 


రేనుపు ఇతర సాధనములను (గహింపకయే సంకల్ప మాత్రమున 
వత్సకు పాలను (స్రవింపడేయును, లోకమున నిత్యము నియ్యది చూచు 
స్‌ చున్నాము, అశ్లే (బహ్మముకూడ జీవుల యువభో గార్థమై సంకల్పమా(త్ర 
మున. (ప్రకృతిని మహదాది జగ[ద్రూసమున బరిణమింవజేయును, (ప్రకృతి 
కీరస్థానమున గ్రహింపనగుసు, ధేనువు సంకల్పించినంత మాత్రమున 
వత్ఫోసలో గముకొలకు క్షీరము (స్రవించును అట్లే (బహ్మనంకల్చ్బము. 


Scanned by CamScanner 


తీ౧లా వేదాంతదర్శనము 


వలన (ప్రకృతి జగ(ద్రూషమున జీవుల యుపథోగముకొజకు పరిణమించును, 
అందువలన లోకవిరుద్ద మొకింతయును లేదు. ఇట్లు (బ్రహ్మము జగత్కా 
రణ మనుటయ సంగత మే యగును. కుంభకారాదులు స్వల్పశ క్రిమంతులు 
కావున పదార్హనిర్మాణమున కనేక సాధనములను సం(గ్రహింతురు, లేకున్న 
కార్యసాధకులు కొకాలరు. (బ్రహ్మ మనల్ప్బళ క్తి కలది. 


“య స్యామితాని వీర్యా “ముల పేక * పరమేశ్వరుని 
వీర్య మమితము ” అని మం(త్రవర్ణ నము. కాబట్టి (బ్రహ్మ జగత్కారణత్వ 
మున దోషము లేదు. (౨౪) 

(బ్రహ్మము సంకల్ప మాత్రమున జగత్కారణ మనుటకు మరియొక 
దృష్టాంతము శ 

దేవాది వదపి లోకే ౨-౧-౨౫ 


లోకే = లోకమునందును, దేవాదివత్‌ అపి = దేవాదులవలెకూడ. 


లోకమున దేవాదులు - విద్వాంసులు, యోగులు, బుషులుమున్నగు 
వారు సంకల్పమా(త్రమున ప్వా(శ్రితజనులచే ననేక కార్యములను సాధింప 
బేయునటు, (దహ్మముకూడ సంకల్చ్పమాత్రమున జగత్తును నిర్మించు 
౧ —0 
చున్నది, కాబట్టి దోష మావంతయు లేదని సూ(శ్రాభిప్రాయము, (౨౫) 


ఆటులయిన ననిష్టము కలుగునని మహర్షి శంకించుచున్నాడు. 


కృత్స్న(పస క్రి ర్నిరవయవత్వళబ్దకోపో వా ౨-౨౧-౨౬ 
(బ్రహ్మ సంకల్పమువలన .సరిణమించు మూలకారణమగు (ప్రకృతి 
నిరవయవ- మగునెడల, కృత్స్నటప్రసక్తిః = సంపూర్ణపరిణామ (ప్రసక్తి 
కలుగును. వా= లేక సావయవ మగునెడల, నిరవయవత్వ కబ్దకోపః = 
ప్రకృతి నిరవయవ మని నుడువు వాక్యములకు విరుద్ధమగును.. 


వనన 
Scanned by CamScanner 


ధ్వీ తీయా ధ్యాయము. (వ్ర. పా. కీ౧కా 


(దహ్మాసంకల్పమూలమున బరిణమించు నీ (ప్రకృత సావయవమా? 
లేక నిరవయవమా? నిరవయప మగుపకీమున సంపూర్ణ (ప్రకృతి వికృతిగా 
సరిణమింప వలసివచ్చును. అప్పుడు (వ్రకృతియే యుండదు, అట్లు కాక 
సావయవ మగునేని యందొక యవయవము - భాగము - పరిణమించి 
వికృతియైనను మరియొక యంళముతో - భాగముతో - (ప్రకృతి మిగిలి 
యుండును, కాని, సావయవము [ప్రకృతి యనబడదు. అట్టిది వికృతియే 
యన నగును, కాబిట్టి రెండుపక్షీములందు ' (ప్రకృతియునికికి భంగము 
కలుగునని భావము. మరియు (ప్రకృతి సావయవమని యంగీకరించుట 
నిరవయవ బోధకములగు సుపనిషద్వాక్యములకు విరుద్ధ మగును, 

మ తద్దేదం తర్తి అస మాసీక్‌ ” బృ. ౧-౪-౭ 

“ ఆజా మేరొం లో లోహిత శుక్ల కృష్ణాం ” శ్వే. ౪-౫ 

ఈ యుపనిషద్వాక్యములందు (ప్రకృతి' అవ్యాకృతము అజ యను 
సదములచే జెప్పబడుట సుస్పష్టము. అవ్యాకృతము, అజ యనుటచే (ప్రకృతి 
నిరవయవమనియు, వికృతి కాదనియు తెలియుచున్నది. రాబిట్ట శద్దప్రమాణ 
విరోధ (ప్రసక్తి కలుగుననుట నిళ్చితమని శంవాధ్యిప్రాయము. (౨౬) 

సమాధానము : 

(శుతే స్తు కబ్బమూలత్వాత్‌ ౨-౧౨-౨౭ 

(“తు' శంకానివృ త్తికొరకు (ప్రయోగింపదిడినది.) 


శబ్బమూలత్వాత్‌ =(మూలము = = ఆ(గ్రయము) వై దికసిద్ధాంతములు 
శద్దాశితము లగుటవలన, (కుతేః = (శుతివలననే, బ్రహ్మాసంకల్పమాల 
మున (ప్రకృతి జగ[చ్రూపమున దరిణమించుచున్న దని నిశక్చయింపవలెను, 


వేదబాహ్యులవలె వై దికులు కేవల తర్క-నిర్ణయముల నంగీకరించు 
వారు కారు, వై దికులు సర్వము (శుతిమూలక మే యంగీకరింతురు, 


Scanned by CamScanner 


1౨౦ సేదాంతదర్శనము 


(బస్మాసంకల్చ్పనునలన పకృతి జగ(ద్రూపమున పరీిణమించ్చ 

చున దని యుసనిషతు స్ప్సషముగా వర్తించుచున్నది, 
ల యఖ © 0 
'తససా చీయతే (బ్రహ్మ తతో2.న్న మధిజాయశే 
అన్నాత్‌ (ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు చామృతమ్‌' 
ముం. ౧-౧-౮, 

తేప8=సంకలగరిథమగు పర్వాతోచనాత్మ కమగు : గ 

(తిపః=సంకర్బగర్శ్భితమగు పర్యాల్‌ చనాత్మకమగు జాన మనియు, 
(బ్రహ్మ ప్రకృతి, యనియు నింతకు పూర్వమే (వ్రాసియుంటిమి.) 

“దిహ్మా సంక్‌ల్పమువలన (పకృతి పరిణమించి మహదాదిరూప 
మును గొందునిని వాక్యాథిప్రాయము, ఇట్టి శబమూలక సిద్దాంతము తగ్క 

(యు (స) (a) 

గమ్యము కాకపోవచ్చును. పురుషబుద్ధి యల్సము. తర్క మట్టిబుద్ధి కొవున 
నొకప్పుదు సూత్మవిషయములు తర్కగమ్యములు కాకపోవుటు వింత 
రాదు. అందువలన వైదికులు కేవలతర్క-నిర్ణయముల నంగీకరింపరు, 
శబ్దము (బహ్మాసంకల్పపూర్వకముగ (ప్రకృతి జగ(ద్రూపమున పరిణమించు 
చున్నదనియు, నయ్యది మిగిలియుండు ననియు చెప్పుచున్నది. 

కత్స్నమనగా సంపూర్ణము - అనే కముయొక్కు య శేషత - యని 
యర్థము, అనేకములో నొకటి యేకదేశము - భాగము - అంశము = అన 
బడును. (ప్రకృతియందు కృత్స్నము శేకడేళము నను వ్యవహారమే 
“యుక్తము కాదు. కాబట్టి పూర్వసక్షవికల్పమున కటతావే లేధని భావము, 


'ఇంద్రియేభ్యః పరం మనః, మననః సత్వ ముత్తమమ్‌ 
సత్వా దధి మహో నాత్మా, మహతో అవ్య క్ర ముత్తమమ్‌" కఠ, 1-8. 


ఆను నీ కఠవాక్యము మహదాడి జగ(ద్రూపమున (పకృతి వరిణ 
టుంచుననియు, (ప్రకృతి మూలకారణరూపమున నవశిస్టమై యుందుననియు 


చెస్పుభున్నది. మరియు నతర (నాశరహితృనమురు నా ప్రక రియుంగే 


తే 
Scanned by CamScanner 


ద్వి తీయా ధృ్యాయ ము. ప. పా, 8.౨౧ 


(నళాయనున జగ_త్తంతయు నేప్యయము - లయము - నొందు ననియు (శ్రుతి 
స్పష్టముగ చేద్చిచున్నది. (పకృతి యనునదియే లేనిపక్షమున (తత్ర వై 
వాపియ న్హి) “ఆందే విలయము నందును" అని చెప్పుట ఆసంగత మగును, 
కాబట్టీ (ప్రకృతి మహదాదిరూపమున బరిణమించుటయు, నయ్యది యవ 
శిష్టమై యుండు టయు (ప్రతిసమ్మత మే యని వై దికులసిద్ధాంతము. సంకల్ప 
నూ(గ్రమున (బహ్మ జగత్తును నిర్మించుటయు నిర్దష్టమే. (౨౭) 
(బహ్మసంకల్పపూర్వక జగన్నిర్మాణము (కౌతసిద్ధాంత మైన 
కౌనిండు. అయినను నది బుద్దిసమ్మతము కొనిపక్షమున నంగీకరించు 
"వెల్లిన +? | 
ఆత్మని చైవం విచితాశ్చహి ౨-౧-౨౮ 
(సూ(త్రమునందలి (పథమ చ కారము సంకల్పప్రభావ వై చిత్య 
మున గల యసంభావనను దొలగించును. ద్వితీయ చకారము సంకల్ప 
ప్రభావవై చిత్ర్యమువలననే యిట్లు జరుగునని యెంచవలయునని తెలుపును.) 


హి=కారణ మేమన, ఆత్మని=పరమాత్మయందు, ఏవం = ఇట్టి, 
విచేత్రాః=విచిత్ర ప్రభావములు, నానోవిధశ కులు నున్నవని సూ (శత్రార్థము, 

సర(బహ్మ పరమాత్మ సంకల్స(ప్రభావముచేతనే (ప్రకృతి మహదాది 
జగద్రూసమున (ప్రవ ర్హించుచున్నది. పరమాత్ముని సంకల్ప ప్రభావము 
నెంతని వర్షింపగలము? కాబట్టి (ప్రకృతి నిరవయవమయ్యు (బ్రహ్మ సంకల్ప 
ప్రభావమున జగ[ద్రూపమున పరిణమించియు మిగిరి యుండునని 
భావము, (౨౮) 

ఇటు సంకల్ప(ప్రభావముద్వారమున స్వపక్షదోషమును పరిహరించి 

జ ౧ 

పరపక్షమున దోషము నుద్దాటించుచున్నాడు. 


Scanned by CamScanner 


న! 
8౨౨ వేదాంతదర్శనము 


స్వ పక్షదోషా చ్చ ౨.౧. ౨కా 

స్వపక్షదోషా చృ=స్వపక్షీమునందును దోష ముండుటవలనను, 
ఎవరు “ప్రకృతి నిరవయనమా? సావయవమా?” అని వికల్పము 
నుద్భావించి రండుపతములందును (ప్రకృతి జగ్యద్రూపమున బరిణమించు 
ననుటలో దోష(ప్రస క్తిని జూపియున్నారో వారిపక్ష మిట స్వపక్షముగా 
నిరేశింసబడినది, ఆ పక్షమునందును (ప్రకృతి నిరవయవ మగునెడల 
కృత్స్నా పరిణామ (ప్రస కి కలుగును, సావయవమైన, (పకృతి వికృతి 


జాన 


యగును. కాబట్టి సిదాంతపక్షమున భగవంతుని సంకల్స(ప్రభావమువలన 


(a 


ప్రకృతి జగద్రూపమున పరిణమించుటలో నే దోషము నుండదనియు, 
పూర్వపక్షమతమునందే పూర్వో _క్రదోషములను పరిహరించుట కుపాయము 
లేదనియు సూ(శ్రాభిప్రాయము, (౨౯) 

పరమాత్మయందు విచిత్ర కులు గలవని నిరూపించుటకే మహర్షి 
సూత్రమును రచించుచున్నాడు. 

సర్వోపేతా చ తద్దర్శనాతీ ౨-౧-౩౦ 

(పూర్వోక్ర్తము నుపపాదించుటకే యని చకారము సూచించును.) 

తద్దర్శనాత్‌ = అనేకళ క్తియు క్రమని చెప్పు మం(్రవర్గమువలన, 
సర్వో పేతా = (బ్రహ్మమనెడి పరదేవత యనేకళక్తులు గలదని తెలియు 
చున్నది, 

“విశ్వా న్యస్మిన్‌ సంభృతా 2_ధి వీర్యా” బు, ౨-౬-౧ ౭-౨. 

'యుకా హ్యస్య హరయః శతాదశి బు, ౪-౭-౩౩-౧౮. 

'య స్యామితాని వీర్యా బు, ౬.౨-౧౯-౨౧. 

అను నీ మంత్రవర్షములందు పరదేవతయగు నా సరమాత్యో 
యనేకళ క్రియ క్తులు గలదని స్పష్టముగ జెస్పబడినది. మంత్రములు 


నే 


Scanned by CamScanner 


డ్వీ తీయా ధ్యాయము _ (ప్రంపా శీ_02 


స్వతః(ప్రమాణములు, కాదిట్ట విచిత్రశ క్రీమంతమగు పరమాత్మ కసాధ్య 
మెయ్యది యుండును? (౩౦) 


ఈక విషయమున శంకించి సమాధానము చెప్పుచున్నాడు. 
వికరణత్వా న్నతి చే తదు కమ్‌ ౨౧-౩౧ 
యాం అరి తీ 


వికరణత్యాతి = ఇందీయాదులు లెనండున (బ్రహ్మ మనెకళ క 
యుక్త మయినను, నేతి చేత్‌=జగత్కారణము కాదందురేని తదు క్రమ్‌= 
దానికి సమాధానము పూర్వమే చెప్పబడినది. 


లోకమున కంర శర్త్యుపేతుడై యండీయు నిం(డ్రియాదికరణము 
లతో కూడియుండుట చూచుచున్నాము. (బ్రహ్మ మెంతటి భక్తితో కూడిన 
దైనను ఇం(దియాడిరూపకరణములు లేనిదై యున్నది, అందువలన సది 
జగత్తునకు క ర్రయసి చెప్ప ననువు కొదందురేని, అందుకు సమాధానము 
పూర్వమే (శుతేస్తు శబ్ద్రమూలత్వాత్‌ . ౨-౧-౧౭. సూ(శ్రమున చెప్ప 
దిడినది. (బ్రహ్మము కఠరణరహితమని శ్రుతి యెట్లు చెప్పుచున్నదో యే 
జగత్క- _ర్తయని చెప్పుచుస్నది, (దైహ్మాము జగత ర్థై యనుట (కుతి 
మూలక సిద్ధాంత మగుట నండు దోషము నుర్దాటింపరాదు, పాణిపాదాది 
కరణములు లేకున్నను సర్వళ క్రి మంతమగు (బ్రహ్మము జగత్క ర్త 
యగుటలో దోషము లేదనీ సూశ్రాభిప్రాయము, (8౧) 


(ిహ్మకారణవాదమును మరియొకవిధమున మరల నాక్నేపించు 
చున్నాడు, 


స పయోజనవత్వాతీ 2౧౬౩౨ 


('ప్రయోజనవత్వాత్‌ = చేతన (ప్రవృత్తి ప్రయోజనము గలదగుట 
వలన, నజ(బ్రహ్మము జగత్కా-రణము కౌదు, 


Scanned by CamScanner 


3.28 


బా 


దాంతదర్శనము 


లోకమున (ప్రాణుల(సన్ఫ డె (ప్రయోజససంతమె యుండుట చూడ 
ఈ సన ఆతి a= 
సన్సెసు. నుంచబుచి గలనొాదుకూడి (సయోజనము లేని సనిలో (ప్రవ రిం 
9 “= 
MNS DIN సవ్య తి నిస క్‌ 
కార్య మొనర్నునాని (స్రవృ త్తి నిష్పృయోజన మెన్నడు 
కొను. 1పాణీప్రన తినలని పిలుగుు ప్రయోజనము తనకి నను పరులకె నను 
జు వ కా. షా రూ 
నంసింథించి యుందును. పరబ్రహ్మ పరమాత్మకు స్వ(ప్రయోజన ముండు 
నిని సెలనుపవిదు. పరబహ్మాము నిత్యతృ సము; ఆనందస్వరూపము; పరి 
లు జా 
సూర్లము. అందువలన (బ్రహ్మమునకు వలసిన (ప్రయోజన మేముండును? 
జగద్రచనా(ప్రవృ తి పరపయోజనారము కలుగు నను 
ముల (థి 


ఫాఫమునందు 

సంగతముకాదు. సరుల నన్నుగ్రహించుట కై (బ్రహ్మము (ప్రప ర్తించు 
నంచు మొని సృష్టికి సూర్వము పరులెవరుందురు? ఉందురని యెంచినను 
వారి ననుగ్రహించుటకె నిర్మించుసృష్టి దుఃఖమయము కొక సుఖమయ 
ముగ నుండవలెను, జగత్తు దుఖమయ మనుట లోక సిద్ధము. కాబట్టి 
సరుల నను[గ్రపాంచుట కై దుఃఖమయమగు జగత్తును రచించుటకు 
ఆహ్మమున (స్రవృ త్తి కలుగుననుటయు పొసగదు. కాబట్టి జగజ్జన్మాది 
కారణము (బ్రహ్మమనుట సమంజసము కాదని సూ(త్రాభిపోయము. (3౨) 
ప్రత్యాషేస నూత్రము : 


లోకవత్తు లీలాకై వల్యమ్‌ ౨౧-౩8 
(“తు సమాధానసూచకము.) 
లోకవత్‌ =లోకమునందువలె, లీలా క్రే వల్యమ్‌ జలీలొమా(త్ర మే, 


లోకమున రాజులు, ధనికులు తమకు (ప్రయోజనము లేకున్నను 
దిలాసార్థమై నృత్యము, గానము మున్నగు కళలను (ప్రదర్శింపజేయుదురు. 
ఆపే నిత్యతృ స్పము నానందమయము నగు (బహ్మము స్వ(ప్రయోజనము 
లేకున్నను విలా సార మై జగన్నిర్యాణమున నేల (ప్రవ _ర్లింపరాదు? 


నం! 
Scanned by CamScanner 


ద్వీతీయాద్భాయదు _ (ప్ర. పొ, 9.౨౫ 


లోకమున కౌందజు సమర్థులు శేదలవిలాసార్హము కొండొక కార్యమున 
ప్రవ_ర్లించునట్టు (బ్రహ్మాముకూడ విలాసోరము జగజ్జన్య్మాథులకు నీమి త్ర 
మగుచున్నదని చెప్పవచ్చునన సూ (త్రాథి ప్రాయము, (99) 

(బ్రహ్మ ప్రీ జగత్తును విలా సార్గము సృష్టించుననుటయు యుక్తము 
కొదు. జగత్తున కొందు మిక్కిలి సుఖము ననుభవించుటయు, కొందల్లు 
మిక్కిలి దుఃఖము ననుభవించుటయు, మరికొందటు సుఖడుఃఖములను 
రెండింటిని విశేషముగ ననుభవించుటయు జూచుచున్నాము, ఇంతటి విష 
మముగ సుఖదుఃఖము అనుభవించునట్లు జగత్తును రచించిన (బహ్మ(ప్రవృత్తి 
విలాసార్థమనుట యుక్తము కాదు, లోకమున నొకని (ప్రవృత్తివలన 
నితరులకు ఘఖదుఃఖములు కలీగిన నట్టివానిప్రవృ త్తి రాగద్వేష (ప్రయుక్త 
మనబడును. అట్లే (బ్రహ్మ(ప్రవృత్తివలన (ప్రాణులకు విషమరూపమున 
సుఖదుఃఖములు కలుగుచున్నందున నా ప్రవృత్తి వైషమ్య నైర్‌భృుణ్య 
దోషయు క్త మనక తప్పదు. (దిహ్మమునందు రాగద్వేషము లున్నవనుట 
అయు క్రము, కాబట్టి జగత్కారణమగు (బ్రిహ్మ(ప్రవృ శ్తి విలాసార్థమనుట 
నమంజసము కాదందురేని - సమాధానము ; 

వెషమ్య నైర్‌ ఘృణ్యేన సాపేక్షత్వాత్‌ 
తథా హి. దర్శయతి 5-౧-౩౪ 
వైషమ్య, నై రొఘృజ్యే = అసమత, నిర్ణయత అను నీరెండును, 
సాపేక్షత్వాత్‌ = కారణ సా పేక్షకము.లగుటవలన, న = జగత్క_ర్రయగు 
(ద్రహ్మామున కంటవు, తథా హీ = అన్తే శబ్దము. (వ్రతిపాదించుచున్న ది, 


విషమము, విచిత్రము నగు నీజత్తును (బ్రహ్మము తనయిచ్చవచ్చీ 
నట్లు నిర్మింపదు. జగన్నిర్మాణము సాపేక్షమే కాని నిరపేక్షము కాదు. 
(దిహ్మము జగత్తును ప్రాణుల కర్మఫలముల కనుగుణముగ నిర్మించును, 
(పాణు లొనర్చు కర్మములు స్నణ్యపాసభేదమున రెండు నిధములుగ వ్యవ 


Scanned by CamScanner 


Panay ran 


3౨౬. [ వేదాంతదర్శనము 


హరింపదిడును, అధిక పుణ్యకర్మముల నొనర్చువా రధిక సుఖముల నన్ను 
భవించుటకును, అధికపాపముల నొనర్చువా రధికదుఃఖముల ననుభవించు 
టకును వీలగునట్లు (బ్రహ్మ మీజగత్తును నిర్మించును, అందువలన (బ్రహ్మ 
మునకు వై షమ్య నై ర్‌ ఘృణ్యములు (అసమత, నిర్ణయతొ అంటవు, జీవ 
లనుభనించు సుఖదుఃఖముల కసాధారణ కొరణము వా రొనర్చు కర్మములే 
కాని (బ్రహ్మము కాదు. (బహ్మకృత్యము [ప్రాణుల కర్మలకు తగినట్లు సుఖ 
దుఃఖములు లభించు విధమున జగత్తును నిర్మించుటయే, అందువలన 
' బ్రహ్మమున కుపర్యు కృదోషములతో సంబందము లేరని బావము, ఉపని 
షత్తులందును నిశ్లు వర్షింపబడియుండుట చూడనగును, 


“ పుణ్యేన పుణ్యం లోకం నయతి, పాపేన పాపం 

ఉభాభ్యాం మనుష్యలోకమ్‌. ' (ప్ర. ౩-౭. 

ళ పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి, పాపః పాపే 
దృి, 3-౨-౧౩ 


“జీవులు, తాము చేయు కర్మలకు తగినట్లు సుఖదుఃఖముల ననుభ 
వింప, దగు శరీరములను డొందుదురని వాక్యాభిప్రాయము, 


ఈశ్వరుడు జగన్నిర్మాణమునందు జీవులకర్మల నపేక్షించినచో 
నతని యెశ్వర్యమునకు లోటు సంభవించునని యెంచరాదు, జీవులు చేయు 
పుణ్యపాపములకు తగిన ఫలములను తగినట్లు తగినకొలములో ననుభఏంప 
జేయుటవలన నతని స్వామిత్వమునకు భంగము వాటిల్లదు. రాజు రాజ్య 
మొనర్చుచు దోషులను దండించును. సుకృతుల ననుగ్రహించును, అఫ్లే 
(బ్రహ్మము కర్మానుగుణముగ జగన్నిర్మాణ మొనర్చుటలో దోష మొకిం 
తయు లేదని భావము. (౩౪) 


ఉపర్యు క్త విషయమున గలుగు శంకళు సమాధానము ; 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము- (స. పా. తిరి 
న కర్మావిభాగా దితి చే న్నానాదిత్వాత్‌ ౨-౧-౩౫ 


అవిభాగాత్‌ = (బ్రహ్మమునందు జీవు లవిభాగ రూపమున నున్నం 
దున, నేతి చేత్‌ = సృష్టికి పూర్వము (ప్రాణికర్మ లుండవందురేని, అనాది 
త్వాత్‌ = జగత్తువలెనే (ప్రాణికర్మలకు నాది యుందనందున, న = దోష 
ముండదు. 


“తా వా ఇద మ(గ ఆసీత్‌ నాన్య తించన మిషత్‌ * 


“ప్రళయ సమయమునందు (అహ్మముతక్క- వేలొం డేమియు 
సుండదు. భో కృ భోగ్య రూపమగు జగ త్ర్తంతయు (బ్రహ్మమునం దివిభ 
క్త మై యుండుననియు నై తరేయోపనిషత్తునందు చెప్పబడియున్నది. ” 
అందువలన ప్రాణులు (ప్రాణికర్మలు నేవియు వేరుగనుండవు, కౌబిట్టి (ప్రాణీ 
కర్మల నపేక్షించి జగన్నిర్మాణము చేయుననుట పొసగదందురేని, అట్లన 
రాదు, కారణ మేమన : చిదచిదాత్మకమగు నీ జగత్తు అనాది యైనట్లు 
ప్రాణికర్మములు ననాదులే, (ప్రళయమున జగ త్తంతయు (బ్రహ్మమున 
నవిభ క్రమై సూక్షముగ నుండుననియే వాక్యము చెప్పుచున్నది. కాని జగ 
దత్యంతాభావమును వర్ణించుట లేదు. (ప్రాణులును చేష్టింపక యుండును, 
వాని నాశ్రయించుకొనియున్న కర్మములు నుండును, వాని కత్యంతా భావము 
కలుగదు, కాబటి సూక్ష్మరూపమున నున్న కర్మల కనుగుణముగనే (బ్రహ్మ 
మీ జగత్తును సృష్టించును. కాబట్టి కర్మా పేశ్తమగు జగన్నిర్మాణమున ' 
దోషము లేదని భావము. (3౫) 


" (ప్రకృతి, జీవులు, నీశ్వరుడు నాదిలేని (అనాది) పదార్థములై నను 
కర్మము జన్యము కాబట్టి దాని కాది యుండును, అది యనాది కొదు, కర్మ 
మనాది యని ఛొక్ళ_-దను వెస్సబడలేదు కదా। యన ; 


Scanned by CamScanner 


౨.౨౮ వేదాంతదర్శనము 


ఉపపద్యశే చాప్యుపలభ్యలే చ ౨-౧-౩౬ 

ఉససద్యతే చ=56ర్మ మనాది యనుట 'హేతుబద్ధమే. అప్యుపల 

భ్య తే చ=జలిర్మ మనాది యని ళాస్త్రములందు చెప్పబడియుండుటయ 
లభించుచునే యున్నది. 

కర్మ నునాది కొనిసక్షమున (పసంచమున జూాఢబడు వె చితర్యిము 
నిర్ధే తుకము -ఆకస్మికము - అగును. అది యాకస్మికమని యంగీకరింప 
నలను పడదు. జగత్తునందలి వై చిత్య్యమునకు (బ్రహ్మము కారణముగ, 
నంగీకరింతు మేని (బహ్మమున వె షమ్యనె రృణ్య దోషములువాటిలును 

రు రాయు ఎ తేవే; 
'వై షమ్యాదులు నిర్త తుకము లందుమేని అకృతాభ్యాగమదోషము కలుగును, 
నేరము చేయకయే దండన లభించిన ట్లగును.అందువలన జగ దై కచిత్యము 
కర్మ హేతుకమని యంగీకరింపక తప్పదు. కాగా కర్మ మనాదియని సిద్ద 
(a) 
మగును. (ప్రకృతి, పురుషులు, ఈశ్వరుడు నను మూడు పదార్థములును 
స్వరూపముకో ననాదులు. కర్మము, జగత్తు సీరెండును (ప్రవాహరూపమున 
ననాదులు. కర్మ మనాది కావున కర్మాపేక్షపూర్వక జగన్నిర్మాణమున 

దోషము లేదనుట యుపపన్న మే యగుచున్నది. 

కర్మ వై చితా్యత్‌ సృష్టి వై చిత్యుమ్‌ ” సాం, ౬-౪౧ 
ళ్‌ ల అ ల nf ఇ 
కర్మ వై చిత్య్యము వలననే సృష్టిల్‌ వై చిత్య్యి'మని న. 
స్మృతిలో చూడనగును. జీవులతో దాటు కర్మములు ననాదులే, అష్ట 
జగత్తుకూడ నని తెలియనగును, (3౬) 

ఈ విచిత్ర జగ(్యద్రచనక ఒక్క కర్మమునే (బ్రహ్మ మపేక్షీంచు 
నని యెట్లు చెప్పగలము ? ధర్మాధర్మము లను వాసనలు మాత్రము బీప 
"ధర్మములు కావా? వాని యపేక్ష యుండదా? ఆ వాసనలు అనాచులని 
సిద్ధింసకున్న (బ్రహ్మము జగజ్జన్యాదులకు కారణమని య ట్లంగీకరింస 
గలము? అన, 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము-(ప.పా, ౩౨౯ 
సర్వధర్మోపప త్తే శ ౨.౧.౩౭ 


జీవాత్మకు సంబంధించిన ధర్మములం దన్నింటియందును, ననాది 
త్వము సిద్ధించుటవలననే (బ్రహ్మము జగజ్జన్మాదులకు కారణమనుట యుప 
పన్నమగునని సూ(త్రాభి ప్రాయము. 

ప్రవాహరూసమున కర్మ మనాదియని యంగీకరించినట్లు జగ్యద్రచ 
నకు కర్మమువలె వాసనలు నపేక్షితములే కావున నవియు 'ననాదులనిరే 
తెలియవలెను, కర్మము జీవధర్మమైనట్లు వాసనలును జీవధర్మములే కదా! 
కర్మ మనాదియైన నవి యెందులకు కావు? వాసనాది జీవధర్మము లన్నియు 
జగ(ద్రచనకు సహకారికారణము లగును, కార్యమగు నీ జగత్తును (ప్రవాహ 
రూపమున ననాదియని పూర్వమే నుడివియుంటిమి, కార్య మనాదియైన 
త్యద్రచన కపేకితములగు కారణములును ననాదులు కాకతప్పదు, కార్య 
కారణము లొకేకొలమున నుండవలయు ననుట నియమము. జగత్‌ క ర్హ 
యగు పరబ్రహ్మము సర్వళ _క్తియుతమై యుండును. కొబిట్టి జగ[ద్రూస 
కార్యమును రచియించుటకు ' నపేక్షీతములగు కర్మాదిసాధనము లన్నియు 
సాంసిద్ధికములై యెల్లపుడు నుండునని (ప్రత్యేకముగ' జెస్పనక్కరయేలేదు. 

కౌబట్టి వైషమ్య న్లైర్చృణ్య దోషనివారణార్గము కర్మ మెట్లషన 
రమో యశ్లు జీవధర్మములు = వాసనాదులు నవపరములే కావున వాని సహ 
కారముతో (బ్రహ్మము జగజ్జన్మాదులకు కారణమని సిద్ధమగు 
చున్నది. (3౭) 


వేదాంత దర్శన - అంబా వ్యాఖ్యానమున 
ద్వి తీయాధ్యాయమునందు (ప్రథమపాదము 
సమాప్తము 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయ ము 
ద్వితీయపాదము 


(పథమాధికరణము 


(ప్రథమపాదమునందు (బ్రహ్మము జగత్కారణమనుటలో నేర్పడు 
స్మృతివిరోధమును, తర్క-విరోధమును దొలగింప మహర్షి యత్నించి 
యున్నాగు. ఈ పాదమునందు (ప్రకృతిమే జగజ్జన్మాదులకు స్వతం(త్రకార 
ణమని చెప్పువాదమును తర్కబలముతోనే నిరసించి వేదాంతవాక్య సమ 
న్వయ నిరయమగు' (బహ్మకారణత్వమును బలపరచుటకె మహర్షి 

™ = త్న 
మొదట (ప్రధానము - (ప్రకృతి - స్వతం(త్రకారణమను పక్షమును నిరసించు 
చున్నాడు, 


రచనానుపప త్తే శ్చ నానుమానమ్‌ ౨-౨-౧ 


రచనానుపప త్తేః = జగ(ద్రచన యుపపన్నము కానందువలన, అను 
మానమ్‌=అనుమాన (ప్రమాణముచే దెలియదగు (ప్రధానము - (ప్రకృతి, న= 
స్వతం(త్రముగ జగత్తును రచియింస కారణము కాదు, 

కొందబు జగజ్జన్మాదులకు (బబహ్మమువలెనే (ప్రధానము - (ప్రకృతి - 
నస్వతం్రకారణమని యెంచుచున్నారు. (బ్రహ్మము స్వభావవిశేషబలమున 
జగత్తును నిర్మించుటకు స్వతం(త్రకారణము కాగలదని వైదికులు చెప్పు 
దురు. అట్ల కొందయి (ప్రధానముకూడ స్వతంథత్రముగ జగత్తును నిర్మించు 
టకు దగినస్వభావము గలదని యంగీకరింతురు. (బహ్మమునందే యట్టి 
స్వభావ మున్నదనియు, (ప్రధానమున లేదనియు చెప్పుటకు విశేషకారణ 
మేదైన నుండవలయును. అట్టిది లేనిపక్షమున (ప్రధానము జగన్నిర్మాణము 
నకు స్వతం[త్రకారణము కాదనుట యు క్షము కాదని వారి యభిప్రాయము, 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయ ము = ద్వి, పా, 


88౧ 


(ప్రకృతికి ప్రధాన మను నామము శాస్ర్రప్రయు' క్రము, (ప్రధీయశే 
విధీయతే సర్గవేలాయాం జగ దనేన, (ప్రధీయతే నిలీయతే (ప్రళయవేలా 
యాం జగ దస్మి న్నితి ప్రధానమ సృష్టిసమయమున జగత్తును విధిం 
దును, (ప్రళయనమయమున తనలో జగత్తును లీనము చేసికొనును. కాబట్టి 
(ప్రకృతి (ప్రధాన మనబడునని (ప్రధానమునకు ప్యుత్చ త్తి. అందువలన 
(వకృతికారణవాదులు, (పధానమే స్వభావము ననుసరించి జగత్తును 
నిర్మించుననియు, (బ్రహ్మము జగత్తునకు కారణము కాదనియు నందురు. 
కాని యయ్యది యుక్తము కాదు. చేతనాధిష్టితముకొని (ప్రధానము జగత్తును 
నిర్మించు ననుట యుపపన్నముకాదు - హేతుబద్ధముకాదు. కొండొక (ప్రయో 
జనము నుద్దేశించి. చేయుపదార్దములవిన్యాసమే రచన - నిర్మాణము - అన 
బడును, అట్టి యుద్దేశము జడపదార్హధర్మము కానేరదు. ఆయ్యది చేతన 
ధర్మము, జడమగు (ప్రధానము పదార్థములను (పయోజనవంతములుగ తీర్చి 
దిద్ది రచియింపలేదు. ఏ పదార్థముల "నెట్లు కూర్చిన నే (పయోజనము సిద్దిం 
చునో దాని కేమి తెలియును? అట్లు చేతన మే సంధింపగలదు. రచన జాన 
పూర్వకమగును. కాని, యజ్ఞానపూర్వక మెందును కానము, 

స్వభావవి శే షమువలన (ప్రధాన మట్టు నిర్మింపగలదనీ కల్పించు 
టయు నుచితముకాదు, కల్పన తోకదృష్టమునకు విరుద్దముగ నుండరాదు. 
లోకమున చేతనసంబద్ధముకాని జడపదార్థ మేదియు (ప్రయోజనవంతమగు 
వస్తువులను రచించుట కానము. లోకమున నెందును లభింపని కల్పన 
బుద్ధిమంతుల కంగీకారము కాదు. అందువలన (ప్రధానము చేతనాధిష్టిత మై 
జగ్యద్రచనకు. కారణ మగుచున్నదని యంగీకరింపక తప్పదు. (బ్రహ్మము 
చేతనము, అందు నిరతిశయమైన జ్ఞానక్రియాళ క్రి స్వాభావికమైనది 
'యున్నది, కావున (బ్రహ్మము జగ(ద్రచనకు స్వతంతకారణ మగుచు తన 
యధీనమున నున్న (ప్రకృతినామక (పధానముతో స్త్‌ ఏచిత్రజగత్తును రచి 

-ఎంచుచున్న దనుట హేతుబద్ధ మగును, లోకమున చేతనుడగు కుంభ 


Scanned by CamScanner 


వేదాంతచర్శనము 


33.౨ 
కారుడు తన యథీనమున్గ నుండు మట్టితో నానావిధములగు పాత్రలను 
నిర్మించుట నిత్యమును జూచుచున్నాము. ఇట్టి రచనాళ క్రి స్వాభావికముగ 
గాని, నిమి త్తమువలన గానీ (పధానమునం దున్నదనుటకు (ప్రమాణ 
మొండును గానము, కొవున (ప్రధానము జగ్య(ద్రచనకు స్వతం[త్రకారణము 
కానేరదు. కాగా (బ్రహ్మమువఠె (ప్రధానము జగజ్జన్మాదులకు స్వతంత్ర 
కారణ మనుట యు క్రముకౌదు. (౧) 
మరియొక హాళరుపు ; 
sf - 
పవృ త్మేళ్చ Rt UO AE 
చ=మరియును, (ప్రపృ శ్తేః = ప్రధానము జగ్యద్రచనకు (ప్రవృ త్త 
మగుననుటయు గుపపన్నము కానందున నది స్వతం(త్రకౌరణము కాదు" ' 
స్వతం(త్రమగు (ప్రధానమునకు (పవృ త్తియే కలుగనేరదు.. అట్లియెడ నది 
—2 ద 
గత్తు నెట్లు రచియింపగలదు ? కొండొక కార్యవిశేషముకొటకు గలుగు 


౧ 
ఆ 


(కియావి శేషము (పవృ త్తి యనబడును, అట్టి ప్రవృత్తి జడపదార్దమునందు 
చేతనసంబంధమువలసనే కలుగును, స్వతః కలుగదు. లోకమున చేతన 
(ప్రాణి “నాచే నీకార్య మీ పదార్థముద్వారమున నిష్పన్నము చేయబడినది” 
యని శెలిసికొనును, అచేతనమున కట్టి తెలివి - వేదనము = కలుగదు, 
అచేతనమున వేదనశ క్రి లేదుకదా! (ప్రధాన మచేతనము. అది యెట్లు 
కార్యాకార్యములను విచారించి (ప్రవ ర్థింపగలదు ? లోకములో చేతనాధి 
ప్టిత శరీరమునందు రథము నధిరోహించు (ప్రవతత్తి గలుగుట చూచు 
చున్నాము; కాని శవమునం దట్టి ప్రవృత్తి చూడము. లోకదృష్టము కొని 
కల్పన (ప్రధానమున జేయుట యుచితము కాదు, కొబిట్టి స్వతం(త్రముగ 


(ప్రధానము జగజ్జన్యాదులకు కారణ మనుట సంగతము కౌదు, (౨) 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయ ము- ద్వీ. పొ. శ్ర3& 


Ww 


పయోఒమ్బువ చ్చేత్‌ త తాపి యం ఎం 

పయోంబువత్‌ = క్షీరనీరములవలె, చేత్‌ =(పధానమునకు (ప్రవృత్తి 

కలుగునందు రేని, త (తాపిజఅందునను చేతనసంబంధమువలననే (ప్రవృత్తి 
కలుగును. 

పాలు వత్సాభివృద్ధికొఅకు (స్రవించును. లోకోసకారార్ణము నీరు 
స్వయముగ (ప్రవహంచును. నీరక్షీరములలో నిట్టి ప్రవృత్తి కనిపించు 
చున్నందున జడ(ప్రధానము కూడ న్తే జగ(్యద్రచనకు (ప్రవృ త్త మగుచున్న 
' దందురేని, ఆది సరికాదు. ఆవు దూడయందున్న (_పేమచే స్వయముగ 
పాలను _స్తనములనుండి (స్రవింపజేయును. అందువలన చేతనసంబంధము 
వలననే కీరమునందు (స్రవణ(క్రియ కలుగుచున్నది; కాని స్వయముగ' 
కలుగదు, అట్లు కలుగు నందురేని పాత్రయందున్న సాలు స్వయముగ 

ప్రవహించి దూడముఖమున జేరవలెను. అట్టి ప్రవృత్తి యెటనై నను 
జూడగలమా ? ఇక నీరు స్వయముగ (ప్రవహించుచున్న దందురేని 
అదియును సరికాదు. 

“ఏతన్య వా అతీరస్య (ప్రశాసనే గార్గి 1 (పాచ్యోఒన్యా నద్య। 
స్యందలతే” బృ, ౩-౭-౯. “అక్షరమగు నీ (బహ్మ(ప్రశాసనముగనే వడుు 
(ప్రవహించుచున్న వి' అని శబ్ర ప్రమాణము నుడువుచున్నది, అందువలన 
సీరము స్వయముగనే (ప్రవహించు ననుటయు యు క్రము కాదు, పాత్రలో 
నుంచిన నీరు దప్పిక గొన్నవాని ముఖమున జేరి వానిదప్పిక నెటినై న 
తీర్చుట చూడగలమా ? నీటిలో పల్లమునకు (ప్రవహించు గుణ మున్నది 
కాని, యెరిగి యెరిగి నీరు స్వయముగ లోకులకు హిత మొసలంవచెయి' 
"ప్రవహింప (ప్రవర్తించు ననుట తర్కసంగతము కాదు, అందువలన 
సీ యదాహరణముఅమూలమున జడమగు (ప్రధానమున (ప్రయోజనార్థక 
మగు వృత్తి కలదనుట హేతుబద్ధము కౌదు, (3 ) 


Scanned by CamScanner 


Ls 
౩8౪ వేదాంతదర్శనము 
ఇట్లు మహర్షి స్వతంత్ర (ప్రధానకారణవాదమును నిరసించి, (ప్రళయ 
వ్యవస్థయు నేర్చడదని మరియొక దోషమును జాపుచున్నాడు, 
వ వి -5 
గతిరె కానవస్థితే శ్చౌన ఎక్షీత్వాత్‌ అలీషంర క్ట 


చ=మరియును స్ట్‌ వ్‌ = ప Ym 
క అన పక్షత్వాతీ =ప్రళయవ్యవస్థ నొనర్చు చేత్రన్వు 
న పకీంపనందున - (ప్రధానము స్వతండత్రకారణమని యంగీకరించుటవలన 
వ్యతిరే కానవస్తితేః = (ప్రళ్రయవ్యవస కలుగనేరదు. 
® (ఏ | 
స్వతం|(త్రకారణము కాదు, 


ర దిట్ట (ప్రధానము 


ప్రధానము జగ(్యద్రచనకు స్వతం(త్రకారణ మెట్లు కానేరదో యే 
(ప్రళయమునకును కారణము కాజాలదు. (ప్రకృతి సమానరూపమున బర 
మించుట సృష్టి యనబడును. విరూపమున బరిణమించుట (ప్రళయ మన 
బడును. వ్యవస్థ యస మర్యాద - అవధినిర్హయము - అననగును, విరూప 
పరిణామమున నింతకాల ముండి యనంతరమున సరూపపరిణామమున 
నింతకాల ముండవలయు ననుటయే మర్యాద - వ్యవస్థ - యని భావము. 
సృష్టికి తదుపరి (ప్రళయము, (ప్రళయమునకు తదుపరి సృష్టి యేర్చడు 
ననుట కేవల తార్కికులకు నిష్టమే; ళాస్తవాదులకు నిష్టమే; ఉభయ 
సక్షములకు సమ్మతమే యని భావము, అట్టియెడ “ఇంతకాలము సరూస 
సరిణామము - సృష్టి - కలుగవలిను. తదుపరి యింతకాలము విరూప పరిణా 
మము - (ప్రళయము - కలుగివలె నని వ్యవస్థ నేర్పరచుట చేతనధర్మ 
మగును కాని యచేతనధర్మము కాదు. అట్టి స్వభావము (ప్రధానమున 
నంగీకరించుటకును వీలులేదు. రెండువిరుద్దధర్మము లొక వస్తువునకు 
స్వభావ మనుట తగదు. సరూపపరిణామము (ప్రధాన ((ప్రకృతి) స్వభావ 
మగునెడల విరూపపరిణామము దాని స్వభావము కానేరదు. ఈ పరిణామ 
ములు పరస్పరవిరుద్ధములు. విరుద్ధధర్మములు స్వభావ మనుట తర్క-సంగ 
[ము కాదు. (ప్రకృతి సమానరూపమున పరిణమించు న్వీఖాపము గల దగ 


Scanned by CamScanner 


ర్వీ తీయాధ్యా యము. దీ, పొ, వ 


నేని నిరింతలనుగ స్‌ అరుగుబుండుసు, (ప్రళయ మర్చర దు, విరూప 
సరిడామము దానిస్వభొప మంటుబీని సృష్టి యేర ఎడ్‌రు. మూరి స(భకొరము 
(పక్ఫితిలో కీల్పింన ససుసృకొదు. రొటట్టి (పధోసము టిగడ్జస్మాదురకు 
స్వతిల్యతకొరిణ మగుసనుట పొసగదు. సటొప విరూప పరిదాముములు 
కర్మా'సీిము లందుశేన, అదియును సంభవము కానేరదు, ప్రధాన ముట్లు 
దడ మా, రిర్మము నటే జడము. బరము ప్యపస్థాపకము రొదు. సప్పంస 
కుడు సంధ్యంగూడి నంతానము గసగలుగునా? కాబట్టి (పధానము స్వతంత్ర 
కారణ మనుపశీనున (స్రళయప్యవస్థ యేర్చడనేరదు. రొగా బహ్మాయే 
జగజ్జన్మాదులకు స్వతంత్ర కొరణయు, (౪) 


అన్య (తాభావా చ్న న తృణాదివత్‌ ౨.౨౫ 
అన్యత్ర=బిలీవర్ణము (ఎద్దు) నందు, అధావాత్‌ చవాక్షీరరూపమున 
౧ (a) 
బరిణమింసనందునను, తృణాదిపతీ = తృదాదులవల, న = అనపక్షీత 
(పధానము సృష్టి (పళయరూపమున బరిణమంచు ననుట సరికాదు. 


ఆవులు మేయుచున్న తృణాదులు స్వయముగానే క్షీరరూపమున 
బరిణమించుచున్న వి. అప్లే నిమి త్తాంతరము నపేక్షీింపకయే (ప్రధానము 
నియతకాలమునకు (ప్రళయరూపమున బరిణమింసవచ్చునుగదా ! అందు 
శేని, అదియును సరికాదు. ఆవు తినుచున్న తృణాదులు నియత సమయము 
నకు స్వయముగనే = కారణము నపేక్షింపకయే - క్షీరముగ మారుస్వథా 
వము గలిగియున్నపక్షమున బలీవర్షము (ఎద్దు) నందును తృణాదులు 
నియతకాలమున &రముగ బరిణమింపవలసియుండును, అట్టు పరిణమం 
చుట లోకమున జాడము. కాబట్టి కారణాంతరము నసేకీంపకయే (ప్రధా 
నము నియతసమయమున (ప్రళయరూపమున బరిణమించు ననుట యుక్తి 

* యుక్తము కాదు. (౫) 


Scanned by CamScanner 


238 శీదాంత దర్శనము 


అభ్యుపగ మే*=-వ్యర్జ్థాభావాత్‌ ఎనీఎఎరీ.౬ 
అభ్యువగ మేఒ.పి = కొంతతడ పట్లగునని యం గీకరొంచిసేసు, ఆరో 
భావార్‌==ా ప్రయోజనము లేనందున, (ప్రధాసము సృష్టిప్రళయరూపమ్యు 
స్వయముగనే సరిణమించు ననుట యుక్తము కోదు. 
జడమగు (ప్రధానమునేందు రచనానుకూల(ప్రపృ త్రీ కలుగుటకు 
వీలుకానందున నయ్యది సృష్టిప్రళయములకు స్వతం(త్రకారణము కౌణాల 
కున్నసు “తుష్యతు దుర్గనన్యాయము' ననుసరించి యేదో యొకవీధముగ 
కొంత తడ వట్లగునని యంగీకరించినను [పయోజసము కనిపింపదు. లోక 
మున నెల్లరు స్వప్రయోజనముకొఅకో, పర్యసయోజనముకొటికో కొండొక 
వస్తుపును సృజింతురు. లేక నాళము చేయుదురు. (ప్రయోజనము మనసున 
నుంచుకొని యిట్లు చేయుట చేతనలకీణను. జడమగు (పధానమునకు 
(ప్రయోజనమన నేమో తెలియదు. అఆట్టియెడ (ప్రయోజనార్థకములగు సృష్టి 
(ప్రళయవృ శ్తులు ప్రధానమున స్వతం[త్రముగ నెట్టు. కలుగును ? కలుగనేర 
పని భావము, (౬) + 


పురుషాళ్కవ దితి చేత్‌ తథొజఒపి ౨.౨.౭ 


పుడషాశ్యవత్‌=పురుషప్రయోజనమును సాధించుటశై. జడముగు 
నయస్కాంతమణి న్వయముగనే లోహపువస్తువుల నాకర్షించునట్లు (ప్రధా 
సము సృష్టిప్రళ్ణయముల నొనర్పగలదు, ఇతిచేత్‌ = అని యందురేని, 
తథాపి=అట్లును, (ప్రధానము సృష్టిపళయముల నొనర్పజాలదు, 

ఒకానొక వ్యక్తి తన కాలియందున్న కఠటకము (ముల్లును 
చెలగించుటకై దూరమున నున్న సూదిని సూదంటురాతితో (గ్రహించును, 
ఇట నావ్యక్తికి ప్రయోజనము కలిగించుటకె సూదంటురాయి యితర 
సాధనము నపేకింపకయీ దూరమున నున్న సూది నాకర్షించుచున్నది. 


Scanned by CamScanner 


em 


పా 


~ 


a 
=~ + 


~~ ~~ 
బల ws —v ఇ స 1 


శ్‌ భతి 
3 uu 
wy x 
‘{2 fn 
i di 
3 43 
on 
“10 id 
“yy ర 
2 Oo 
Ars 
(@] “9 
+ త] 
స 1 
స Mh 
| న్య 
ష్‌ 
2 
“A 
72 £0 
ల య 
i} /é 
> 
“4 
ల [/ 1 
7 #2 
r, ) 
gp) “7 
ఢీ ‘3 
»7 3G 
౧ fn 
i 
Wr 0 
క. 
fa 
mn wm 
| ళ్‌ 
ళ్‌ / 
f [) 
#3 భి 


DJ 


bh A 
wm 
Ca గ్‌ 
a. Ye, 
గ్గే / 
7] 7 
wm 3 
౧ 
A 9 
(0 
A క్‌ 
గ్‌ VY 
a 
గి 


ర 
| గ్‌ 
య్‌ లి 
off 
«tf 49 న్వ్‌! 
0 aA 
Ya ౮ ౫౧ 

3 తష 
6౫ 
వ. 
1 2 hh 

టీ నో 
3 2 గ్‌ 
స vs 
GG: $a 


¥ [: / భ్‌ 2 
Hy 3 ¥ 
ణ్‌ 2 శ) నై fd 
42 « he© 1M 
fy 9 LA సి గ్గ 
స re “19 క్‌ 
యే tiv» Ga) 
అ A. 1 స 
pan) స్స్‌ if ” ba 
ww “2 Y2 
Ww ml hf 
వ. 
is = # 
wm |) | 
Dw Ww 


జ ఫ్ర 2 
3౫ 3 
ళల 
. 2 2, 
న్‌ 3 19 
or ఛా ల 
A స్క % 
గ 19; 
స్టేక్‌ చొ ఖే 
ఖ ఈ. BB 
23 Ww 
3 nn 
0 9 (2 
f # 1: 
fu ty 


జో 


ము డాసియం 


సమత్వ 
డో 


నమున జాన ముండదు. 


వ్యవస్తాపింపగల సు కాభవి 
(©) 


జెల దు, 
౧ 


పడా 


Scanned by CamScanner 


nr ” 


వీకీరా వేదాంతదర్శనము 


వ్యవస్థ యెట్లు చేయగల దు? నియతసమయమున సృష్టి ప్రశయములు 
జరుగుచుందుటవలన సమయజ్ఞుడెన వ్యవస్థాపకుడు లేకున్న నవి జరుగ 
నేరపు. కాబట్టి (ప్రధాన మన్యము ' నపేక్షింపక సృష్టిపళయరూపమున 
పరిణమించు ననుట తర్క సవహాము కాదు, (౮) | 

ప్రధానము స్వయముగ సృష్టిప్రశయరూసముల పరిణమింపక్ర 
పోయిన పోనిండు. కాలమును వ్యవస్థాపకముగ నంగీకరించిన దోష 
మేమి? అందురేని - సమాధానము : 


అన్యథా=నుమితేె చ జ్ఞశ క్రివియోగాత్‌ ౨..౨_కా 


జ్లైశ క్తీవియోగాత్‌ =కాలమునందు జ్ఞాతృత్వక క్‌ లేనందున, అన్య 
థానుమితౌెౌ చ = కాలమును వ్యవస్థాపకముగ సనుమానించినను, (ప్రధాన 
మితరము నపేక్షీంపక సృష్టి'ప్రళయరూపమున బరిణమించు ననుట సమం 
జసము కౌదు, 


లోకమున నాయా బుతువులలో నియతముగ పుష్పఫలాదు లుత్స 
న్నము లగుటయు, నియతకాలమున నవి నశించుటయు జూచుచున్నాము, 
కాబట్టి ప్రధానము సమయమునకు తగినట్లు సృష్టిరూపమునను, (ప్రళయ 
రూపమునను బరిణమించుటకు తగినవ్యవస్థ కాలమువలననే యేర్చడ 
గలదు. (బ్రహ్మమును వ్యవస్థాపకముగ నంగీకరింపనేలః అనరాదు, 
కాలము జడము; జ్ఞానళూన్యమును. జ్ఞానము లేక వ్యవస్థ జేయనొల్లదు. 
కాబట్టి జగజ్ఞన్మాదులకు (ప్రధానము స్వయముగ స్వతం(త్రకారణ మనుట 
యు క్రము కాదు. ఆయా బుతువులం దాయా ఫలపుష్పము లేర్పడుటకు 
తగినవ్యవస్థ కాలమే చేయు ననుటయు సరికాదు. పరమేశ్వరాధీనమై 
యా యా బుతువులందు వృక్షలతాగుల్మాదులు పష్యతపుష్పఫలసంపన్నము 
లగుచుండును. పర(బ్రహ్మపరమాత్మ కాలమునకు కాలము. (కాలకొలో 
గుణీ సర్వవిద్‌ యః, శ్వే, ౬-౧౬) 


Scanned by CamScanner 


ద్వి తయా ధ్యాయము ద్వి, పా, కఇకా 


“పర చముళ్వరుడు కాలముసకు కాలము. గుణవంతుడు, సర్వవిదుడు” 
అని శతాళ్యతరమున పర్షింపదిడుట చూడనగును, కావున స్వతం(త్రముగ 
(పరానము జగజ్ఞనా దులక ౩ కారణమని చెప్పుట యు కము కౌదు. (౯) 

వివతిే బధా చ్చాసమంజసమ్‌ ౨-౨-౧౦ 
చ=మురీరషు, వి(ప్రతి షేధాత్‌=శుతి విశేషముగ నిందించి (పతిషే 


ధించినండుదలన, అసమంజసమ్‌ = స్వతంత్ర ప్రధానము జగజన్యాదులకు 
oo” 
జె 


డుతస్మ్కృతులలో నా స్తిక్యము విశేషించి నిందింపబడినది. జగన్ని 
ర్మాతయగు పరబ్రహ్మాపరమాత్మ నంగీకరింపకుండుట మిక్కిలి నిందిత 
ముగ నెంచి (శుతిస్క్యృతు లడి తగదని (ప్రతి షేధించి యున్నవి. అందు 
వలనను స్వతం(త్ర(ప్రకృతి జగబ జ్ఞన్యాదులకు కారణ మనుట సమంజసము 
కాదని సూ(త్రాభి ప్రాయము, (౧౦) 


ద్వితీయాధికరణము 


స్వతం(త్ర(బ్రధానము జగ్రజ్ఞన్మాదులకు కారణము కాజాలదని నిర్ణ 
యించి స్వతం(త్ర పరమాణువులును జగజ్జన్యాదులకు కారణము కౌజాల 


వసి నిర్ణయించుటకు మహర్షి సూ(త్రము నారంభించుచున్నాడు. 


మహదీరవద్‌ వా (హన్వపరిమండలాభ్యామ్‌ ౨-౨-౧౧ 
టు 
(హస్వపరిమండలా భ్యామ్‌=ద్వ్యణుకమువలన, పరమాణువువలన, 
మహర్దీర్హ వత్‌వా = (త్యణుకము, ద్వ్యణుకము నుత్సన్నము కానియట్లు 
స్వతంత్ర ప్రధానమువలస జగదుత్సన్న ము కానేర దని సూ(త్రార్జిము, 
స్వతంత్ర ప్రధానము జగజ్జన్యాదులకు కారణమని కొంద రెట్లు 
జెహ్తుదురో యే స్వతం(త్రపరమాణువులు జగతాారణమని చెప్పువారును 


Scanned by CamScanner 


జీ పెళ: బలీ 
తీ ఆచి వేదాంతదర్శనము 


గలరు. ఈ రెండు ఫక్షములనారి సిద్ధాంతముతో భేదము లేదు. వారు చెప్ప 
జగన్నిర్నాణవిధములో కొంతొభేద మున్నది. అందువలననే (పత్యేకముగ 
నణుకొరిణనాదమునుకూడ నిరసింసవలసినచ్చినది, 
శేనలపరమాణుకొరణవాదులు సృష్టి (సళయము లి'పేర్పడు నందురు, 
పరనూబణునులు నిరవయనములు, గెండుపరమాణువులు చేరి యొక ద్వ్య 
ణుకొ మగును, అట్టి ద్వ్యణుకొములు మూడు చేరి యొక(త్యణుక మగును, 
ఇస్తే చతురణుకము, పంచాణుకము, (క్రమముగా సృథివ్యాది స్థూలమగు 
జగత్తు నేర్పడును, ఇందు పరమాణ్వాదులు కారణములు. వానివలన 
నేర్పడు ద్వ్యణుకొదులు కార్యములు, కారణపదార్హములవలన కౌర్యపదార్థము 
లేర్పడును, కారణ(ద్రవ్యములలోని గుణములవలన కొర్య(దవ్యములలోని 
గుణము లుత్సన్నము లగును, ఘటపటాదికార్య(ద్రవ్యములలో రూపాది 
గుణము లున్నట్లు సరమాణువులందును గుణము లుండును, (ప్రళయసమ 
యములందు పరమాణువులు విడివిడిగా నథోమండలమున నుండును. సర 
వేళలందు పరస్పరము సంయు క్తములై ద్వ్యణుకాది(క్రమదున స్టూలజగ 
త్తును సృష్టించును. జీవులు వ్యాపకుల్లై యుందురు. శరీరమునందు 
న్యూ(త్రము మనస్సుతో గూడి పదార్థములకు చై తన్యము కలిగింతురు. శరీ 
రమునకు వెలుపల జీవులు వ్యాపకముగా నున్నను వా రట నేమియు జేయ 
జణాలరు, మిథ్యాజ్ఞాననిమి త్రముగ జీవులకు మనస్పంబంధ మేర్చడును. 
ఘుథ్యాక్షాన మున్నంతవరకు శరీరములందు మనఃసంబంధముతో తామొ 
నక్చుకర్మల కనుగుణముగ సుఖదుఃఖముల _ననుభివించుచుందురు,. తత్వ 
జ్ఞానము కలిగినమీదట నామిథ్యాజ్ఞానము తొలగిపో పు ను, మనః సంబంధము 
విడిపోపును. అంతట జీవులు ముక్తు లగుదురు, మరల వారికి శరీరసం 
బంధ ముండదు, మిథ్యాజ్ఞానమును దొలగింపగల తత్వజ్ఞానము (ప్రయత్న 
సాధ్యము, ఆందులశై యితరసహకార మపేత్షింప నవసరము లేదు. 
కాబట్టి జీవులు, పరమాణువులు తక్క, యీళ్వరపదార్థ. మొండు లేదు; 


ను! 


Scanned by CamScanner 


1; ద్వితీయా ధ్యాయ ము_ద్వీ, పా, avo 


అందువలన పరమాణువులు జగతుసకు స్వరం కకారణము లని వారి 


— 


(| పరమాణువాదులకు సంబంధించిన యీ (పక్రియ (శుతిస్మ వ 
'  విరుద్ధము, నా! కాదు, వై దికుల కీదాద మంగీకార్యదు 
నః వతమాదుద్వులు 'జడపడార్డములు. అందువలన నవి 


సియతకాలమున న్య సంయు_క్తము జూ నియతకాలమున 


వియుక్తము లగుటయు నసంభదణు, కాలవ్యవస్థ చేతనపదార్డ మే చేయగల 
దని పూర్వస్తూత్రములందచు వివరించియున్నాము, రాదిట్ట యచేతనకములగు 


జబ్బ ౪ లి జ ళు ays గా బవ £ 

పకమాణుపులు జగదుక్పాదనకు స్వరళగ్రతా, రణదయులు కాజాలవు, ఆస్తే 
స్వతం(త్ర(ప్రకా గముసు జగతాం రణడు కాజాలదని సూళ్రాభి 
(ప్రాయము, (౧౧) 


ముందుగా నుడాహరణ సామ్యముతో పరమాణువులు స్వతంత్ర 
కారణములు కావని చెప్పి, యిప్పుడు వానివలన ద్వ్య ణుకాద్యుత్చతి 


యెందుపలన కలుగవో సూ(తించుచున్నాడు, 
ఉభయథా=ఒపి న కర్మాత స్తదభావః ౨-౨-౧౨ 
ఉభయథా2_పి=రెందువిధములను, కర్మ=పరస్పరము_ పరమాణువు 
లను సంయుక్త మొనర్చు కర్మ, న=ఉపపన్నము కాదు. అతః=అందు 
వలన, తదభావః=ద్వ్యణుకొదుల యుత్చ త్తి కలుగనేరదు. 
పరదూణుపు లొకదానితో మరియొకటి కలిసి ద్వ్యణుకాదు లేర్పడ 
వలసియున్నది, సంయోగదడు కార్యము - ఉత్పన్నదుగునది. దాని నుత్స 
అ న్నము చే చేయునది కర్మ. ఆ కర్మ, యధిఘాతమువలననో లేక ప్రయత్నము 
Gerry లననో కలుగును. మరియొక విధమున గలుగనేరదు. అభిఘాతముకూడ 
 కర్మజన్యమే. యగును. అందువలన సంయోగకారణమగు కర్మ (ప్రయ 
.. త్నృమువలననే' జనించునని తాత్సర్యము. (ప్రయత్నము చేతనధర్మము, 


Scanned by CamScanner 


3౪౨ వేదాంతదర్శనము 


ఆయ్యడది పరమాణువులం దుండదు. పరమాణువుల కధిష్టానముగ చేతన 
మొకటి కలదని స్వతం్యత్రపరమాణువాదు లంగీకరింపరు. కాబిట్టి చేతన 
సంబంధమున పరమాణువులలో కర్మ యేర్చొడు ననుటకును వలనుపడదు. 
చేతనములు జీవు లున్నవని యంగీకరించినను వానికి [పళయమున శరీర 
సంబంధ ముండదు. కావున మనఃసందింధము నుండదు, అట్టియెడ వానిలో 
నుండు. (పయత్నము సరమాణువులలో కర్మను జనింసజేయజాలదు, కౌబిట్టి 
(పళయమున సృష్ట్యుత్ప త్తికిపూర్వము పరమాణువులను సంయుక్త మొన 
ర్చుటకు వలయు సంయోగమును. జనింపజేయు కర్మ సరమాణువులం 
దేర్చడదు. అట్టి కర్మ యుపపన్నము కానందున ద్వ్యణుకాదిక్రమమున 
జగదుత్భ త్తి కలుగు ననుట సంభవము కాదు. కొబిట్టి స్వతం(త్రపరమాణు 
కారణవాద మనుపపన్నము - 'హేతుబద్ధము కాదు, (౧౨) 
 జీవులయదృష్టమువలన పరమాణువులందు కర్మ యేర్చడు నందు 
రేని - అందులకు సమాధానము : 
సమవా యాభ్యుపగమా చ్చ 
సామ్యా దనవస్థితేః ౨-౨-౧౩ 
సమవాయాభ్యుపగొమాత్‌ = అడ్డుష్టము జీవులయందు సమవాయ 
నంబంధముతో నుండును. పరమాణువులతో దాని కెట్టి సంబంధము 
నుండదు. అందువలన వానిలో నదృష్టము కర్మ, నెట్టు జనింపజేయును ? 
చ=మరియు, సామ్యాత్‌ =అదృష్టముతో కూడిన జీవులతో సంబంధము 
సరమాణువులకు సృష్టిప్రళయములలో సమానముగ నుండును, కాబట్టి, 
అనవస్థితేః = అనవస్థ కలుగును. అందువలన పరమాణువులలో కర్మ 
యనుపపన్న మగును - సృష్టిప్రళయములు ఏర్పడవని సూ(త్రార్థము, 
వై.దికులు' నవై దికులు నెల్లరు జీవులయదృష్టమును సృష్టికి కారణ 
ముగ నంగీకరింతురు, అద్భష్టమును కారణముగ గంగీకరింపకున్న చో 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము.-ద్వి, పా. 3౪g 


సృష్టి వెచిత్య ముపపన్నము కాదు, అందువలననే సాంభ్యాచార్యులును 
దాని నంగీకరించీయున్నారు, 


“కర్య్మవై చి(త్రాత్‌ సృష్టి వెచిత్య్యిమ్‌” సొర లాలు 


ట్లు 


అయినను నదృష్టము పరమాణుపులలరో కర్మ నుత్పన్నము చేయు 
ననుట యు క్రము కాదు. అయ్యది జీవాత్మలందు సమ వేతమె యుందును - 
సమవాయసంబంధముతో సంబద్దయె యుండును. పక క ణుపుల లో 
నుంతదు, కాబట్టి యదృష్టము కర్మజనకము కాదు, కార్యకారణము లొశే 
యధికరణమున నుందపలెను. అపుడే కారణము కార్వజగక మగును, 
అదృష్టముతో కూడిన జీపులతో పరమాణుపులకు సంబంధ ముండును, 
కొపున సామానాధికరణ్యము కలుగగల దందురేని, అదియును (ప్రయోజన 
శారి కొదు. అట్టి సంబంధము జీవపరమాణుప్పలకు నెల్లపుదు సమానముగ 
నుండును, ఆ సంబంధమువలన సంయోగముసు కలిగించు కర్మ పరమా 
ణువులందు జనించునెడల నెల్లపుడు సృష్టియే జరుగుచుండ వలసివచ్చును, 
(ప్రళయ మేర్పడజాలదు. (ప్రళయమును జనింపజేయుట కనువగు వియోగ 
మును కలిగించుకర్మ పరమాణువుల దేర్చడిన సృష్టి కలుగనేరదు, 
ఉభయాత్మకర్మ కలుగు నందురేని, సృష్టిప్రళయములు రెండు నొశే 
సమయమున గలుగు ననవలగివచ్చును. అప్పుడు రెండును నుండవని 
భావము. కాబట్టి సృష్టిప్రళయవ్యవస్ట యేర్ప్చడనేరదని సూ(శ్రాభి ప్రాయము, 
కాగా స్వతంత్ర పరమాణు కారణవాద మసమంజస మగుచున్నది, (౧౩) 


“పరమాణువులు కర్మస్వభావము గలవిగా నంగీకరింతుము, అందు 
వలన పరమాణువులలో సంయోగము కలుగగలదు. ద్వ్యణుకాది సృష్ట్యు 
త్పన్న మగుటలో నభ్యంతర ముండదు.' అని యందురేని - అదియు నుప 


సన్నము కాదని సమాధానము చెప్పుచున్నాడు, 


Scanned by CamScanner 


S8v¥ వేదాంఠతదర్శనము 


నిత్య మేద చ భావాత్‌ 


DD. D.౧Y 
చ=మరియును, నిత్య మేవథావాకి =పరమాణువులందు కర్మ స్వాభా 
విక మందురేని ఎల్లపుడు కర్మ యత్సన్న -మగుచుండును, కర్మజన్య 
సంయోగమువలన ద్వ్యణుకాది స్యష్టి యెల్లపుడు నేర్చడుచుండును. (ప్రభ 
యము గలుగనేరదు. కాబట్టి సృషిప్రళయవ్యవస్త సంభవము కాదు, 
టి “ది (ఏ 


పరమాణుప్తులు నిత్యములు. అందు కర్మ స్వాభావిక మందుమేని 
అదియు నిత్యమగును. స్వభాప మెన్నడు ననిత్యము కాదు. కర్మ నిత్య 
మగునెడల సృష్టి ప్రశయవ్యవస్థ కలుగనేరదు. సృష్టికి, (ప్రళయమునకు 
రెండింటికిని కర్మ హేతువై నందున, నొకకర్మచే ద్వ్యణుక మేర్చడిన 
వెంటనే వానివియోగమును కలుగును, ఇట్లు సంయోగవియోగములు కర్మ 
న piri గలుగుచుండిన సృష్టి రాన్మి (ప్రళయముకాని 
యేదియు గేర్పడ నేరడు. ఇటే ప్రళయహాతుకమగు నొకకర్మ ద్వ్యణుక 
ములను వియు క్రడు వేయునంతలోనే సంయోజకహేతువగు కర్మ 
స్వభావజన్య పుగుటవలన నది జనించి, యా పఠపూణువులను సంయు క్రము 
చేయును, అందువలన (ప్రళయమును కలుగదు. ఇట్లు సృష్టిప్రళయముల 
వ్యవస్థ కలుగజాలదని సూ(్రాభి ప్రాయము. 


సృష్టి చేశయందు సృష్టికనుకూలమగు కర్మయు, (ప్రళయ వేళయందు 
తదసుకూలకర్మయు స్వభావముగ జనించునందురేని, అదియును సరికాదు. 
ఆయా వేళలకు తగినకర్మ జనింపవలనని నియమించున డెవరు? నియా 
మకము నంగీకరింసనందున నట్లు విభిన్నకర్యలు విభిన్న సమయములందు 
జనింపజాలవు. స్వభావము నిత్య | మగుటవలన నది నియమింప ననువు 
కొడు. స్వభావము - ధర్మము, అయ్యది నియామకము కాదు. దానిని నియ 
టుంభుట కింకౌక స్వభావ షుంగీరరింళు లేని అనవ స్ట స యేర్చడును. కొబిల్టి 


Scanned by CamScanner 


ద్వి తీయాధ్యాయము-ద్వి.పా, ౨౪౫ 


పరమాణుపులందు కర్మ స్వాధావికమైనందున సృష్టి (ప్రళయవ్యవస్థయేర్చదు 
ననుట యుక్తము కాదు. (౧౪) 

దోషాంతరమును నిరూపించుటకు మహర సూత్రమును రచించు 
చున్నాడు. 

రూవాదిమ త్వా చ్చ విపర్యయో దర్శనాత్‌ ౨-౨-౧౫ 

చ=మరియు, ధర్శనాత్‌ =లో కదర్శన మునుబట్టి, రూపాదిమ క్ర్వ్వాత్‌ = 
పరమాణువులు రూపరసాదిగుణములు గలవగుటవలన, విపర్యయః = 
నిత్యవిపర్యయములు = అనిత్యములు కావలసివచ్చును, 

లోకమున జూడబడు వ్య _క్తసదార్గము లన్నియు రూపరసాదిగుణ 
ములు గరిగియుండును, అవి యనిత్యములై యున్నవి, ఈవ్య క్రపదార్థము 
లకు కొరణములగు పరమాణువులుకూడ  రూపరసాదులు గలవై యున్న 
నవియును వ్య క్రములవలె ననిత్యములు కావలయును. ఇళ్లే వ్య క్తవస్తు 
వులు సావయవము లయినందున వానికారణములయిన యవ్య క్రపరమాణు 
వులును సావయవము లగును, అందువలన నవియును ఘటపటములవలె 
ననిత్యము లగును, లో కదర్శనమునుబట్టి యి ్లే యూహింపనగును, 
భిన్నముగ నూహందుట తగదు. కౌబట్టి పరమాణువు లనిత్యము లగును, 
నిత్యము లను వాదమునకు విరుద్దమగునని భావము, కాగా స్వతం(త్రపర 
మాణుకారణవాదము సమంజసము కొదు. (౧౫) 

ఇంకొకదోషము నీవాదమున జూపుచున్నాడు. 


ఉభయథా చ దోషాత్‌ ౨-౨-౧౬ 


=మరియును, ఉభయథా దోషాత్‌ =లోకదృష్టి నంగీకరించినను, 
అంగీకరింసకున్నను దోషము సంభవించినందునలన స్వతం(్రసరమాణు 


కొరణవాద మయు కము, 


yf 


Scanned by CamScanner 


తె ౪౬ వేదాంతదర్శనము 


లోకమున జూడబడు పృథివ్యాదితత్వము లొకడానికం"టె నింకొకటి 
సూక్ష్మము, హీక్ముతరము, సూక్ష్మతమముగా గోచరించుచున్నవి. వాని 
| 
కారణములగు పరమాణువులందును నట్టి వై వై షమ్యమే యున్న ట్లంగీక 
రింపవలసివచ్చును. గుణములలో గల న్యూనాధిక్యములవలన నిట్టి సూక్ష్మ 
యట 
స్థ్టూలభేదములు గలుగుచుండును. లోకదృష్టి నంగీకరించినచో పరమాణు 
వులలో స్టూలసూక్ష్మభేదము నంగీకరింపవలసివచ్చును. లోకదర్శసము 
నంగీకరింపకున్న వ్య క్తపదార్లములలో గల సూల సూక్మభేదమునకు 
అన్‌ @ (౧) 
కారణము చెప్పవలసియుండును, మూడవపద్ధతి యింకొకటి లేదుగదా 1 
కారణమున లేనివై షమ్యము కార్యమున నెటనుండి వచ్చును ? పరమా 
ణువులన్నియు సమానముగ సూత్ముములయ్యు, కార్యములందు వైష 
మ్యము గలిగింపగల స్వభావము వానియందు గలదనుట తర్క-బద్ధము 
కాదు. కాబట్లి లోకద్భష్షి నంగీకరించినను, నంగీకరింపకున్నను స్వతంత్ర 
లట (a) 
పరమాణుకొరణవాదము దోషయు క్ర మనుట తేటతెల్లము. (౧౬) 
వేరొండుదోషము నుద్భావించుచున్నాడు. 


అపరిగహో చ్చాత్యంత మన పేక్షొ ౨-౨-౧౭ 


చ=మరియు, అపరిగ్రహాత్‌=శిష్టులచే స్వతం(త్రపరమాణుకారణ 
వాదము (గహింపబడనందున, అత్యంత మనపేక్ష్షా=ఆ వాదము మిక్కి. లిగ 
సేకష్షింపదగినది, 


స్వతంత్ర పకృతికారణవాద మెట్టు (కుతిస్మృతివిరుద్ధ మగుటచే 
శిష్ణులచే పరిగ్రహింప్పబడదో, యే స్వతం త్రపరమాణుకొరణవాదముకూడ 


శిష్టవరి గ్రహము కానందున " ohiboiidnin కాదని సూ(్రాభీ 
(ప్రాయము, (౧ 


న! 


Scanned by CamScanner 


ఎన 


స్య 


ద్వి తీయా ధ్యాయ ము ద్వి. పా. ౩౪౭ 


తృతీయాధికరణము 


మరికొందరు పరమాణువులవలన ద్వ్యణుకాదికార్యపడార్థము లుత్చ 
న్నములు కౌవనియు, పరమాణువులపుంజములే - సముదాయములే - జగత్తు 
లోని పదార్థము లనియు నంగీకరింతురు. వీరి మతమున. పరమాణువులు 
కూడ క్షణికములే, పృథివ్యాది పరమాణుసముదాయములును క్షణికములే. 
వాని ననుభవించు జీవులును క్షణికములే. జీవు డన విజ్ఞానమునకు మించి 
వేరొండు లేదు. విజ్ఞానము, బుద్ధి, చిత్తము నను పదము లన్నియు సమా 
నార్థకములు. మహర్షి (ప్రస్తుత మీ వాదమును నిరసించుటకు సూత్రము 
నారంభించుచున్నాడు. 


సముదాయ ఉభయ హేతుకేఒపి తద ప్రా ప్తిః పీత బతిలొ 

ఉభయహేతుకే౭_పి సముదాయే=పరమాణు హేతుకము, స్కంధ 
హీతుకము నను రెండువిధములగు సముదాయము నంగీకరించినను, తద 
(ప్రా _ప్థిః=౭సముదాయసిద్ధి కలుగదు. 


సముదాయవాదులు జగత్తును తోక థో గ్యరూపమున రెండు 
విధములుగ విభజింతురు. భూతభౌతికాత్మకమగు నీ బాహ్యజగత్తు భోగ్య 
మందురు, చిళ్తదై త్తాత్మకమగు సముదాయము భో కృసముదాయ మన 
దిడును, బాహ్య సముదాయమునకు గంధ, రస, రూప, స్పర్శపరమాణు 
వులు హేతువులు. ఈ పరమాణువులు స్వయముగనే సముదాయములై 
సృథివ్య పేజోవాయువు లగునని భావము, ఆ సృథివ్యాదిసంఘాతములే 
యోషధ్యాదిరూపములయి థోగ్యము లగుననియు నెంచవలెను. పరమాణు 
వులు క్షణికములు, కావున తద్దేతుకములగు సృథివ్యాదులును క్షణికములే 
యగును, ఇ'ప్లే రూపస్కంధము, విజ్ఞానస్క-౦ధము, వేదనాస్క౦ధము, 
సంజ్ఞాస్కంధము, సంస్కారస్కంధము నను నై దుస్క౦ధములు 


Scanned by CamScanner 


CRE వేదాంతదర్శనము 


నధ్యాత్మ సముదాయ మునకు “హాతుపులు, శరరయు క్రములగు నింద్రియ 
ములు రూపస్కంధము, ఇయ్యదియే భోగసాధనము, ఆయా విషయము 
లను (గహించు (అహమ్‌) 'నేను' అను సభిమానారూఢమగు నాలయ 
విజ్ఞానము విజ్ఞానస్కంధము, ఇయ్యదియే భోక్క యనబడును, (పియము, 
అ(పియము, అనుభయము = (పియా(పియములుకొనిది _ విషయముగా గల 
స్పర్శ లేర్పచినపుడు సుఖము, దుఃఖము, ఉపేక్ష యను రూపములు గల 
చి త్రావస్థావిశేషము చేదనాస్క_౦ధము, “గోవిందుడు, దేవదత్తుడు, నల్లని 
వాడు, ఎట్టనివాడు తిరుగుచున్నాడు, చదువుచున్నాడు.' అనుసంజ్ఞల 
సంబంధమువలన దెరియు ప్రవృ త్రివిజ్ఞానము సంజ్ఞాస్క-౦ధము, ఇయ్యది 
భోగ మనబడును. రాగాదిశ్లేశములు, దుచమోహా ద్యుపశ్లేశములు, ధర్మా 
ధర్మములు సంస్కారస్కంధ మనబడును. ఇయ్యదియే భోగమునకు 
నిమి త్త మగును, శః యెదుస్మ్క౦ంధములలో విజ్ఞానస్క-౦ధము చిత్త మన 
బడును, ఇతర నాలుగుస్క-౦ధములు చై తృము లనబడును, లోకవ్యవహార 
మంతయు నీ యుభయవిధములగు స్మ౦ధములి నా(శ్రయించి యుండును, 
అని సముదాయవాదు లంగీకరింతురు. ఈ వాదము యు క్రియు క్రము కాదు. 
కొరణ మేమన :- 


సముదాయములుగ నేర్పడు సపరమాణుపులు క్షణికములు; కొనన 
సముదాయము లేర్పడజాలవు, ఇళ్లే స్క౦ధములును క్షణికములు, కావున 
సముదాయము లేర్పడుటకు ముండే నశించునని భావము, హేతుభూతము 
లగు పరమాణ్వాదు లేక్షణమున నుండునో, యాక్షణమున సముదాయము 
లుండవు, సముదాయము లేర్పడుట కు త్తరక్షణమున నుండని పరమాణువు 
లె ట్లుత్సహింపగలవు ? కౌబట్టి కణీకపరమాణువులు క్షణికసముదాయముల 
నేర్పరుచు ననుట వచనమా(త్రమే యగును, పరమాణువులు కలిసి సముదా 
యము లగునా ? కలియకయే యగునా.? మిళితములై _ సముదాయమును 
సాధించు న.డుధెని అన్ఫ|ోన్యా శయదోషమఘు. వాటిలుము. “సముదాయ 


Scanned by CamScanner 


ద్వీ తీయా ధ్యాయ ము_ ద్వీ, పా, వీడో 


. మేర్చడిన మిశితము లగును. “మిశితమువై న సముదాయ మేర్చడును” 
అని యన్యోన్యాశయము స్పష్ట మగుచున్నది. మిళతములు కాకయే 
సముదాయ మేర్చడు ననుట యు క్రము కాదు. అమిళతము లెల్లపుడు 
నుండును. వానివలన నేర్పడు సముదాయమును నెల్లపు డుందపలసి 
వచ్చును. నాదు (ప్రళయ మేర్పదదు. సముదాయవాదులును (ప్రళయము 
నంగీకరింతురు. పరమాణువులు క్షణికములు కాబట్టి వానిపలన నేర్పొడు 
సంతానమును క్షణికమే యగును. సంతాన మక్షణికము లందుమేని 
సర్వము షణిక మనువాచము భగ్నముగును. కణికములే యగుపతమున 
సముదాయ మేక్చదదు. సముదాయా(్రిత తోకవ్యపబోకమును సిద్దింపదు, 
కాబట్టి సముదాయవాడ మయు క్తమని సూ(త్రాభిప్రాయము, (౧౮) 
సముదాయనిద్ధి నాశంకించి నిరసించుచున్నాదు, 


ఇతరేతర (పత్యయత్వా దితి చేన్న 
ఉత్ప త్తిమాత నిమి త్తత్వాత్‌ ౨-౨-౧౯ 


ఇతరేతర (ప్రత్యయత్వాత్‌ = ఉత్తరో త్తర పదాక్టములకు పూర్వ 
పూర్వములు కారణము లై నందున, పూర్వములు క్షణీఠములై నను సముదా 
ఇతిచేత్‌ = అని యందురేని, ఉత్ప త్తిమా(త్ర 


యములు సిద్ధింపగలవు, 
చయుటకే 


| 

నిమి త్తత్వాత్‌ = పూర్వక్షణీక ముత్తర క్షణీకషము నుత్చన్నము 
నిమి త్త మగును, అందువలన, సి= సముడాయస్న రిలుగడదు. 
పరమాణువులు (పథమ క్షణమున నుంచి యిత్తరక్షణమున నశించు | 
సకమున సముదాయము సిద్దింపదు. కాని, పరమాణుపులు &ణీకములని, 
తా మున్న క్షణముననే తమవంటి క్షణికముల సన్యముల సుత్పన్నముచేసి 
యు త్రరక్షణమున నశించును. కాబట్టి సముదాయ మేల సిర్ధింపదందురేని, | 
అదియును సరికొదు. పూర్వషణికము లుత్తరక్షణీకముల నుత్పన్న ఎ 
శేయుటకే హేతువు లగుసు. కాని సముదాయోత్స త్తికి హేతుం కొప్పు. 


Scanned by CamScanner 


do 'చదాంతదర్శసము 


గిగా 1 ఆ త్తరగిశరకిములును తమకంటె సు త్తరతణికముల నుత్సస 

సేసి యనియును థ్వంసము లగును, ఇట్లు సముడాయోత్స త్రికి హేకుష్ష 
కొసందున సముదాయము కలుగనేరదని భావము, ఉత్తర వ్యక్తుల సుత్చ 
సన్నము చేయుటకు "'హితుపు లై సంత మా(త్రమున' సముదాయహేతుప్పలగు 
ననియు నెట్టు చెప్పగలము ? అవి యచేతనములు కాబట్టి సముదాయోళత్సా 
దక శ్లానము వాని కేవిధమున గలుగును ? పూర్వక్షణికముల వలన నుత్చ 
న్నిములై న యు త్తరోత్షణికము లు త్రరక్షణముస నుండునుగద 1 సముడా 
యము లేల సిద్ధింపవందురేని, ఉత్తరత్షణయునికి మాత్రమున సముడా 
యము లెట్లు సిద్దించును ? అచేతనము లెన్నియున్నను నవి స్వయముగ 
సముదాయములు కానేరపు. కుంభకారుడు లేని పక్షమున మృత్తిక 
చండము, చక్రము ముస్నగు నచేతన సాధనము లన్నియు నున్నంత మార 
మున కుండ సిద్ధింపగలదా ? కుమ్మరి కావలెనని సాధనముల మూలనున 
౦ద నుత్పన్నము చేసినపుడే యది సిద్ధించును. సముదాయవాదుల దృష్టిలో 
తణికిజులగు పరమాణువుల కధిస్టానమగు చేతన మొండు సర్వజ్ఞము 
సరం కి మంతము లేదుగదా! అందువలన పూర్వతణీకము లు త్తరక్షణీక 


లో 


వావి 


ముల యుత్పత్త్తికి హేతువు లయినంత మాత్రమున సముదాయరూప కార్య 
నస్తువులు సిద్ది సిద్ధింపనేరవు, సముదాయము లేనపుడు సముడాయా[శిత వ్యవ 


హారము నుపపన్నము కాదు, కాబట్టి క్షణిక పరమాణు కొరణవాదము 
యుకియు కము కాదని మూ శాలి ప్రాయము, (౧౯) 


పూర్వక్షణిక ము త్తరక్షణికోత్స శ్ర తికి హేతువగు ననుటయు సరికొ 
దని సిరూపించుచున్నాడు. 
ఉ త్తరోత్సాదే చ పూర్వనిరోధాత్‌ ౨-౨-౨౦ 


చ= మరియు, ఉ త్తరోత్సాదే = ఉ త్రరక్షణోత్న్స త్తి తి సమయమున, 


వూర్యసకి ఫోక్‌ ఇ పూర్వక్షణము నశించినందున వూర్వతిణ ము త్రరక్షణో 
త్స త్తికి హేతు వనుటయు తగదు. 


గ 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము. ద్వీ, పా. తీగ 


ఏ క్షణమున పూర్వక్షణిక పరమాణు వుండునో యా క్షణముననే 
యుత్తరిక్షిణీక పరమాణు వుత్సన్నము కానేరదు. పూర్వో తర క్షణిక 
సరమాణువులు రెండు నొకే క్షణమున నుండునేని వానిలో పూర్వో త్తర 
భావమే యుండదు. అందువలన కార్యకారణ భావము నుండదు. కార్య 
కారణములలో పూర్వము కారణము, ఉత్తరము కార్యము నగును. కార్యము 
నకు పూర్వమున నేది నియమముగ నుండునో యది కారణమనియు, 
కారణమునకు తరువాత వ్యవధానములేక యేర్పడునది కార్యమనియు కార్య 
.కారణవిదులు లక్షణము చెప్పియున్నారు. కాబట్టి పూర్వో త్రరక్షణికము 
లగు పరమాణువులు రెండు నొకేక్షణమున నుండునందురేని వానిలో కార్య 
కారణథావము నంగీకరింప వలనుపడదు. ఈ కాలభేదమునకుమించి కార్య 
కారణములను నియమించునదియు వేరొండు లేదు, అందువలన ను త్రర 
క్షణిక పరమాణువు పూర్వక్షణమునకు తరువాతిక్షణమున నుత్పన్న మిగ 
సని యంగీకరింపక తప్పదు. ఆ క్షణమున పూర్వ క్షణిక పరమాణువు 
"కణికము కాబట్టి నశించును... ఇట్లు పూర్వో త్తరక్షణిక పరిమాణ. షులు 
ఏకక్షణమున నుండనేరవు - సమాన కాలీనములు కావు, కాబట్టి వాసిలో 
కార్యకారణ భావ ముపపన్నము కాదు, పూర్వక్షణికమగు నణుపు నశింది 
యభావాత్మక మగును, అభావము ఉ త్తరక్షణ పరమాణూత్ప త్తికి హేతు 
వెట్లు కాగలదు ? అభావాత్మకమగు మృ త్తిక భావాత్మకమగు ఒటమునకు 
కారణమగుట లోకమున జూడము. 


ఉ త్తరక్షణమున ఇ కార్యోత్స త్తి కాలమున = లేకున్నను పూర్వక్షణ 
మున నున్నదిగదా ! కార్య నియత పూర్వవృ త్రిత్వ మే కారణ లక్షణము; 
కావున నెందులకు హేతువు కాదందురేని, అదియును సరికాదు, కారణము 
(ఉపాదాన కారణము) కార్యాన్వితమై యుండును, ఘటోత్స త్తి కాలమున 
ఘటమున కుపాదాన కారణమగు మృత్తిక నశింపదు, అది ఘటమునం 
దన్వితమై యుండును, కాబట్టి పూర్యక్షణపరమాణువు ఉ త్తరకణోత్చన్న 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


ఈ దీ 
పరమూణువున నన్వితము కొనియెడల నది కౌరిణము కానేరదు. ఘటమున 
నన్వితముకాని కుమ్మరివంటి కారణము కౌదు గదా, యీ పూర్వక్షణవ ర్రి 
పరమూణురూపకారణము ? కాబట్ట,'కుమ్మరి ఘటమునకు కారణ మె (నిమి త్ర 
కారణము) యైనను ఘటమున నన్వితము కాదుగదా |! అట్లే పూర్వక్షణ 
వ రి పరమాణుపు నని చెన్సవలనుపడదు. కుమ్మరి నిమి త్రకారణము, 
ఫూర్వతణపరమాణుపు ఉపాదాన కారణము. ఉపాదానకొరణము కార్య 
మున నన్విత మై యుండుసు, నిమి త్త తరారణము కార్యమున నన్వితము 
కాకొ చేరుగ నుండును. అదియును నశింపదు. కావున లోకదృష్టాంతము నను 
సరించి పూర్వషణపరమాణుపు ఉ త్తరకత్షణ పరమాణువునకు కారణమనుట 
యు క్తీవిరుద్దము. ఇ'ప్లే స్కంధములను కూడ తెలిసికొనవలెను. (౨౦) 
ఉ త్తరత్షణమున నుందకున్నను పూ పూర్వక్షణమున నుండు కారణ 
బలమున ను త్తరత్షణకార్య ముత్పన్నమగు నందురేని - అదియును తగదను 
చున్నాడు మహర్షి. 
అసతి (పతిజ్లోపరోధో యౌగసద్య 
మన్యథా వా న క 
అసతి = పూర్వక్షణీక పరమాణువు లేకున్నను ను త్తరక్షణ కార్య 
మగునని యంగీకరించిన పక్షమున, (ప్రతిజ్లోపరోధః = పూ ర్వక్షణీకము 
వలన ను త్తరత్షణీక దుత్పన్న మగునని పూర్వ మొనర్చిన (ప్రతిజ్ఞకు 
భంగము కలుగును, అన్యథా = పూర్వత్షణికము నశించునని యంగీకరింపని 
పక్షమున, ' యౌగపద్యమ్‌ = పూర్వో _త్తర క్షణికములు రెండు నొక క్షణ 
గ ద్లంగీకరింపవలసివచ్చును, అప్పుడు క్షణికత్వమునకు హాని 


పూర్ణక్షణ పరమాణువు = కారణము _ నళించినను దాని బలము 


© అని ళ్‌ 
అలగి యు తరక్షీణ ప “2 
——_— 


రిమాణు పుత్సన్నమగు నందురేని ' పూర్వక్షణ 


Scanned by CamScanner 


ద్వి తీయాధ్యాయము._ ద్వి. పా. 3x3 


ము _త్తరెషియోత్స త్తికి కొరణ ? మను (ప్రతిజ్ఞ భంగోషుగును. చు త్తిక లే 
శున్నను ఘట నుత్సన్న మగు పషమున “మృ త్తికనలన ఘట ముత్ప 
న్నమగు'నను (ప్రతిజ్ఞ చేయుట తగదు. (ప్రతిజ్ఞాభంగదోషమునుండి తప్పు 
కొనుటకు పూర్విషీణ పరమాణు పుత్తరతణమున నుండు నందురేని, 
పూర్వషిణ సరనూణుపు ద్విషిణస్థాయి యగును, క్షణికవాదము భంగ 
నుగును, అందువలన సముదాయవాచము అనుపపన్నమని సూ (ర్రాఖి 
(ప్రాయము, (౨౧) 

ఉత్తరషిణ కొర్యోత్స త్రి సిర్రింపనందున సముదాయవాద మయు ర్త 
మని నిరూసింపబతచినది, (ప్రస్తుతము పూర్వశిణ వినాశముకూడ సద్దింపదు, 


కొబట్టి సముదాయవాద 'మయు క్రమని మహార్షి చెప్పుచున్నాడు. 
య — ల 


(పతిసంఖ్యా౭ _పతినంఖ్యా నిరోధ్యాపా ప్తి, 
రవిచ్చేదాత్‌ wr Me Me లలి 
అవిచ్చేదాత్‌ = భావపదార్థము నిరన్వయముగ నశింపనందువలన - 
భావవిచ్చేదము కానందున, (పతిసంథ్యాఒ(ప్రతిసంథ్యా నిరోధా(ప్రా ప్తిః = 
(సతిసంథ్యానిరోధము, అ(ప్రతిసం థ్యానిరోధము సిద్ధింపవు, 
నిరన్వయవినాళము విచ్చేద మనబడును. వస్తువు నశించినమీదట 
నే రూపమునను డాని యునికి తెలియకుండుట యని భావము. లోకమున 
భావపదార్థ మేది నశించినను నయ్యది రూపాంతరమున నుండును, ఘటము 
నశించి శకలరూపమున నుండును, లేక మృ త్తికొారూపమున నుండును 
కాబట్టి భావపదార్జములకు అన్వయవిచ్చేద ముండును కౌని, నిరన్వయవిచ్చేద 
ముండదు - భావ నుభావ మెన్నడును కాదని తాత్సర్యము, 
(ప్రతిసంభ్యానిరోధము, అ(ప్రతిసంభ్యానిరోధము, ఆకాశము నను 
ఘూడుకొక మిగిలిన విద్దాసనము, విజ్ణాతవ్యము నంతయు నుర్చాద్యము, 


Scanned by CamScanner 


అం ౪ వేదాంతదర్శనము 


తణికము నని సముదాయవాదు లంగీకరించుచున్నారు. ఈ మూడుకూడ్ర 
అవ;ప్తవులే - అభావములే - నిరుపాఖ్యములే యని చెప్పుదురు. 

(తి = (ప్రతికాలమయిస, సంణ్యా = సద్రూపమగు నీ భావము 
నస్య్రాపముగ జేయుదునసు బుద్ది), (ప్రతిసంభఖ్యా = స్మద్రూపభావము 
ససర్రూావ మొన ర్తుసను (ప్రతికూల బుద్ది (ప్రతిసంఖ్య యనబడును, అట్టి 
బుర్టితో జేయబడు, నిరోధః=భావముల నిరన్వయవినాశము (ప్రతిసంఖ్యా 
నిలాధ మనబడును, అయ్యది బుద్ధిపూర్వకము కౌాపున బుద్దిమంతులగు 
విద్వాంసులకే కలుగును. ఇతరుల కవిద్వాంసులకు కలుగదు. దీనికి 
విపరీత మైనది అప్రతిసంఖ్యానిరోధ మనబడును, అనగా భావపదార్థముల 
యొక్క, స్వాభావికమగు నిరన్వయవినాశము, అయ్యది సాధారణ మేకాని 
పూర్ణము చెప్పినదానివలె నసాధారణవినాశము కాదు, ఈ సముదాయ 
వాదులదృష్టిలో ఆవరణాభావమే యాకొశ మనబడును, వై దికులవలె 
నభావవ్యంగ్యమై, శబ్దసమ వాయికారణ మగునది యాకాశమని యంగీక 
రింపరు, 

పై నవర్షించిన సముదాయవాదుల టప్రతిసంఖ్యానిరోధము, అ(ప్రతి 
సంభ్యానిరోధము రెండును సిద్ధింపనేరపు, భావపదార్థములకు నిరన్వయ 
వినాశము కలిగిన నయ్యపి సిద్ధించును. నిరన్వయవినాశము కలుగదు 
కౌబట్టి యవి సిద్ధింసవని భావము, భావపదార్థ మేది నశించినను సొన్వయ ' 
ముగ నశించును. ఘటము నశించి మృద్భావమును బొందును. మృ త్తికౌ 
రూపము నే యవస్థయందును విడువదు. అట్లు విడుచుపక్షమున ఘటము 
మృ త్తికనుండి యేర్చడు ననుట యు క్రము కాదు. అంతేకాక దేనినుండి 
యే రైనను నుత్సన్నము కావచ్చును. పెంకుల (ఘట శకలముల) రూస 
మున నున్న మట్టిని చూచి పామరుడును ఘటము నూహింపగలడు, 
ఘటము మృ త్తికారూపమును విడుచు పక్షమున నట్లు 'ఘటము గుర్తింప 
బడదు. కాబట్టి భావపదార్థముల వినాశము సాన్వితమే కాని. నిరన్వితము 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము_ద్వి. పా, 3xx 


కాదు, అందువలననే సముదాయవాదుల నిరన్వయవినాశాత్మకమగు (పతి 
సంఖ్యా, అ(ప్రతిసంభఖ్యానిరోధములు రెండు నుపపన్నములు కావు. (౨౨) 


ఉభయథా చ దోషాత్‌ ౨-౨-౨౩ 


చ=మరియు, ఉభయథా=రెండువిధముల, దోషాత్‌ =అపసిదాంతాది 
దోష్మపస కి కలుగుటవలన, 


కి పూర్వోక్త ప్రతిసంథ్యా౭(ప్రతిసంథ్యానిరోధ 
ములు సిద్దింపవని సూ (త్రార్థము, 

సముదాయవాదుల సిద్ధాంతము సహేతుకమో లేక నిర్హేతుకమో 
కావలయును, సహేతుక మనుటకు వీలులేదు. వారు తమ సిద్ధాంతమును 
నిర్చేతుకమని యంగీకరింతురు. కాబట్టి సహేతుక మనినచో నపసిద్ధాంత 
దోష్యప్రసక్తి కలుగును, నిర్హేతుక మందురేని “సర్వము క్షణికము, 
సర్వము నాత్మరహిత మే * 'యను భావనోపదేశము వ్యర్థమగును, హేతువు 
లేకయే సిద్ధించును. భావనారూపహేతూసదేశము వ్యర్థము కాక మరి 
యేమగును ? కాబట్టి రెండువిధములను దోషప్రసక్తి తప్పదు. కాగా సము 
దాయవాదుల యుభయవిధ నిరోధముసిద్ధింపదని సూ త్రాభి ప్రాయము, (౨౩) 

ఇట్లు నిరోధములు సిద్ధింపవని చెప్పి యావరణాభావ మే యాకాళ 
మను సిద్ధాంతమును నిరసించుచున్నాడు. 


ఆకా శే చావి శేషాత్‌ DD. 


ఆకాశే చ = ఆకాళశమునందును, అవిశేషాత్‌ = సమానముగ 
వస్తుప్రతిస త్తి కలుగుచున్నందున ఆవరణాభావ మాత్రమే యనుట సిద్ధము 
కౌదు, 

ఆకాశము పృథివ్యాదులవలె వస్తువే యని జో ధపడుచున్నందున నది 
యావరణాభావమే యనుట సరికాదు. గంధాది గుణా(శ్రయము లగుటవలన 
పృథివ్యాదు లెట్లు భావపదార్థములో అళ్లే యాకాశముకూడ కబ్దగుణమున 


(శౌృశయమగుటవలన భావపదార్థ మే కాని అభావరూఫము కాదు. 


Scanned by CamScanner 


8౬. వేదాంతదక్శనము 


అనుస్కృే శ్చ MR ఎలి 


చ = మరియు, అనుస్మృ శేః = అనుస్మరణము - (ప్రత్యభిజ - అదే 
డో 
యిచి యని గుర్తించుట - పలన భావములు క్షణికము లనుట యు కడు 


భీ 


శా 
అ ల 


భాపబడార్థము లన్నియు సముదాయవాదుల దృష్టిలో క్షణికములని 

యెంచబడును. మప ర్తి యీ సూత్రమున భావముల శ్షీణీకత్వము సిద్దింస 
దనుచున్నాడు. జు లన సత్వపదార్థములు, సత్వము క్షణికమనియు, 

నయ్యది యర్హ(కియాకారి యనియు క్షణికవాదుల మతము, అది యుక్తము 
కాదు. భావము లన్నియు క్షణికములు : ఒక్కక్షణకాల ముండి యన్యక్షణ 
మున నుండనివి - యగునెడల -పూర్వక్షణమున- జూచిన వస్తువు ఉత్తర 
క్షణమున ' అదియే యిది' యని గుర్తింపబడక యుండవలను. లోక 
వ్యవహార మందులకు నిరుద్ధముగ కనిపించుచున్నది. భావ పదార్థము 
లన్నియు (ప్రత్యభిజ్ఞకు విషయము లగుచున్నందున నవి క్షణికములు కానని 
యిజు పగుచున్నది, పూర్వాపరకాలముల తో సంబద్ధమై యొశే పస్తువు 
విషయము కాగల జ్ఞానము (ప్రత్యభిజ్ఞాన మనబడును. ' నేను పూర్వము 
చూచినదాని నిప్పుడు చూచుచున్నాను, పూర్వము స్పృశించిన దాని నిప్పుడు 
స్పృశించుచున్నాను ? ఆను నిట్టి 'ప్రత్యభిజ్ఞానమునకు విషయము లగు 
చున్నందున పదార్థము లన్నియు . క్షణికము లనుట చెల్లదని సూ (త్రౌభి 
(పాయము, (౨౫) 

వస్తువులు క్షణికములు కాక స్థాయిగ కాగా యర (కియా 
కారీత్వము వానికి సిద్ధించును. జబు క్షణకొల ముండి నశించిన నది 
యుదకాహరణమున కెట్లు పనికి వచ్చును? వస్త్రము క్షణకాలముండి 


నశించిన నది దేహమును. కప్పుట' కె ట్లుపయోగించును ? కాబట్టి భావములు 
చణీకము లనుట యుక్తియు కృము కౌదు, 


Scanned by CamScanner 


ధ్వితీయాధ్యాయము ద్వీ. పా, 3౨౩ 


సముదాయవాదులు చెప్పునట్టి * అభావమునుండి భావో త్సతి, 
కలుగు” ననువాదమును నిర సించుచున్నాడు. 
నాసతో = దృషత్వాత్‌ ౨-౨-౨౬ 
ట 
అదృష్టత్వాత్‌ = లోకదృష్టము కానందున, అసతః = అభావము 
నుండ్కీ న: ధావోత్స త్తి కలుగదు, 
లోకమున నెచ్చటను నభావమునుండి భావవస్తువు జనించుట 
చూడము, లోకదృష్టము కానిది కల్పించుట యుక్తము కాదు. భాన పదా 
రము లన్నియు భావములనుండియే యుత్సన్నములగుచుండుట నిత్యము 
చూచుచున్నాము. కాబట్టి యభావమునుండి భావ మేర్పడునను సముదాయ 
వాదుల మత మంగీకార్యము కాదని సూ(శ్రాభిప్రాయము, (౨౬) 


ఉదాసీనానా మపి చైవం సిద్ధిః, ౨-౨-౨౭ 


ఏవంఛ = అభావమునుండి భావోత్స త్తికి కలుగునెడల, ఉదా 
సీనానామపి = (ప్రయత్నపరులు కానివారికికూడ, సిద్ధిః = కార్యసిద్ధి కలుగ 
వలెను, 

అభావమునుండి భావోత్స త్తి కలుగు పక్షమున క్షేత్రమున కృషి, 
వీశావపనము మున్నగు (ప్రయత్నముల నొనర్చువారికి సస్యాదులు సిద్ధించు 
నట్లు కృష్యాది.ప్రయత్నముల నొనర్చనివారికిని సస్యసిద్ధి కలుగవలెను, 
అట్లు కలుగుట నెన్నడును జూడము. కాబట్టి యభావమువలన భావో 
త్స త్తి కలుగు ననుట యుక్తము కాదు. 

కారణనాశము - కారణాభావమువలన కార్యోత్స త్తి కలుగును, 
కొని కేవలాభావమువలన కారోత్స త్తి కలుగునని చెప్పము, కొరణనాళము 
(ప్రయత్న సాధ్యము, కృషికులు క్షేత్రమును దున్ని పదునుచేసి విత్తన 
ములు నాటీననే కదా యవి నశించును, వాని నాశమునలన సస్యము జని9 


Scanned by CamScanner 


షరా వేదాంతదర్శనము 


చును, అందువలన కారణాభావ సంపాదనమునకై యత్నింపవలసి 
వచ్చును. ఉదాసీనుల కయ్యది సిద్దింపదు, కాబట్టి దోషములే దందురేని, 
అదియును తగదు. 


కారణో సమరము - కారణనాళము - అన కారణాభావముగా నెంచి 
యభావమువలన కారోత్స త్తి కలుగు ననుచున్నారు. అది సరికాదు, 
కారణోపమర్లము అభావము కాదు. కారణ మభావమగునెడల కార్యము 
జనింపనేరదు. బీజము నశించి యంకురము .జనించుచున్న ౦దున నభావము 
వలన భావోత్ప త్తి యని చెప్పుదురేని వేపవిత్తనము నశించి వేపమొలక, 
మామిడి విత్తనము నశించి మామిడిమొలక యుదృ్భవింపనేల ? .వి త్తనము 
లలో 'భేద' మున్నది కౌని, వాని నాశములో భేదము లేదు కదా! నాశము 
అభావ మగునెడల 'అభావములో భేదముండదు, భావములకు విశేషణము 
లుండును, నీలోపలము, రకోపలము నని, నీల, ర ర్త విశేషణములు భావ 
పదార్థములగు నుపలము (రాళ్ల లకు ప్రయోగింపబడును. కాని యభా 
వమునే కట్టి విశేషణము లుండవు, వీజములు నశించిన మీదట - నభావ 
రూపమును జొందిన మీదట'- నా యభావ రూపములలో భేద ముండదు. 
అందువలన మామిడి వి త్తననాశము, వేపవి త్రన నాశము రెండు నొక 
టియే యగును, అందువలన మామిడి వి త్తన నాశమునుండి మామిడి 
మొలకయే జనింపవలెనను నియమ ముండ రాడు. నియమము . కనిపించు 
చున్నది. కాబట్టి నాళము అభావము' కాదు. బీజముయొక్క రూసొం౦లేరో 
మని చెప్పవలెను. భావముయొక్క_ రూపాంతరము భావమే యగును 
కాని యభావము కాదు. కౌదిట్టి మామిడి విత్తనము వలననే మామిడి 
మొలక జనించుచున్నది; కోనీ. దాని తు స కాదని సిద్ధమగు 
వనన నాళము - రెండును ,సమానార్ధ కము లే వ 
మొలక. టేర్సడును, అట్లుకాక బీజము నశింగి* 


|, 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయ ము ద్వి. పా, 3౫౯ 


యభావమై - మొలక జనించుపశమున తల్లి దంత్రులు నశించిన తదుపరి 
సంతానము కలుగనలసి యుండును, లోకదర్శనమున తల్లి దం్యడ్రులుండ 
గనే సంతానము కలుగుట (ప్రత్యక్షసిద్ధము. కాబట్టి యుపమర్షమున కర్ణ 
మభొవమని యెంచి యభావమునుండి భావము జనించుననుట పొరపాటు - 
(భ్రమ యనవలెను, కాగా అభావమునుండి భావము జనించునను సముదాయ 
వాదుల సిద్ధాంత మపసిద్ధాంతమని సూ(త్రాభి ప్రాయము. (౨౭) 


చతుర్ధ్థాధిక రణము 


బాహ్యపదార్థముల యునికి నంగీకరింపని విజ్ఞానవాది మతమును 
నిరసించుటకు మహర్షి సూత్రమును రచియించుచున్నాడు, 


నాభావ ఉపలబ్దేః, _౨ఎ ౨-౨౮ 


ఉపలద్దేః=(ప్రమాణములచే నుపలబ్ధము లగుచున్నందున, అభావః= 
దాహ్యోర్ధములు లేవనుట, న=తగదు. 

విజ్ఞానవాదులు తణికవిజ్ఞాన మే పరమార్థమని యంగీకరింతురు.. 
ఆ విజ్ఞానమే యనాదివాసనావళమున బాహ్యార్థాకారముల భాసించును, 
అంతకు మించి వెలుపలిపదార్థములు లేవని యందురు. వారి యీ వాదము 
సంగతము కాదు, (ప్రత్యతిదిపమాణములవలన దాహ్యార్దములు లభించు 
చుండ విజ్ఞానవ్యతిరి క్త మొండు లేదనుట యుక్తము కాదు. బాహ్యార్గము 
లేనిపక్తమున (ప్రమాణమువలన లభింపరాదు, వస్తువు వేర్నుప్రమాణము 
వలన లబ్బమగుచున్న దనుట విరుద్ధ మగును, (ప్రమాణమువలన లబ్బమగు 
దాని నపలపించుటకుగాని, దాచుటకుగాని క్యముకాదు.(ప్రమాణములు కూడ 
విజ్ఞానమే కాబట్టి యనుపస త్తి లేదందురేని = అదియును తగదు. (ప్రమాణ 
ములు విజ్ఞానమే యగునెడల విజ్ఞానాత్మ కుపలబ్ధములగు దాహ్యార్థములు 
కౌదనుట మిక్కిలి యసంబద్ధ మగును, 'బాహ్యార్థముల యుసలబ్ధిని మేము 


Scanned by CamScanner 


౩౬౦ వేదాంతదర్శనను 


కాదసము; కాని, దాహ్యోర్షములు విశ్ఞానాతిరి_క్షములు కొపందు'మని 
చెప్పుదురేని - అదియును సిద్దము కాదు. విశ్తాన ముసలద్ది - విశ్లానమున 
(ఎ (Va oO UG 

కుసలన్ది కలుగుచున్న దసుటచేతనే డేని కుపలబ్టీ కలుగుచున్నదో యదియు, 

వేని యుసలగ్ది కలుగుచున్నదో యవియు నొకటి కొదనియు,  వేరనియు 

స్పష్ట మగుచున్నది. దాహ్మార్తము లెపని కుపలబ్దము లగుచుస్ప వో వాని 

నడుగగా “గాహ్యార్థముల యుసలచ్ది నాకు గలుగుచున్నది? అని యతడనును; 

కాని “విశాన ముపలబ మగుచున్నది' అని యెవడును చెప్పడు. విజ్రానము 
లా ౧ sa 

నకు వ్యతిరి కములు బాహ్యార్లములు కాకున్న న చేల చెప్పును? అందు 

నానీ ఏ (ag) 6 

వలన బాహ్యార్థములు విజ్ఞానాతిరి క్రములని చెప్పుటకు వేరొందు (ప్రమాణ 

మేల? స్వయముగానే సిదించుచున్న వి. కాబటి బాహ్యార్లములు లేపు; విజా 

a) య అ డో 

సమే పరమార్థ మనుట యు క్రియు క్రము కాదని సిద్ధమగుచున్నది.(౨౮) 

@ ar. అవి ధ 

స్వస్నమున నర్భములు లేకున్నను నా యా వాసనావాసిత జ్ఞానమే 

యాయా పదార్జాకారములను దొంది యుపలబ్ధ్బము లగునట్లు, జాాగ్రదపస్ట 

యందును ఘటపటాదివస్తువులు బాహ్యమున లేకున్నను నాయా పదార్థ 

వాసనావాసిత జ్ఞాన మే యా యా వస్తురూపమున భాసించును. కాబట్టి విజ్ఞా 

నాతిరిక్రముగ భాహ్యపదార్థములు లేవందురేని - సమాధానము : 
we డా 

వైధర్మ్మ్యా చ్చ న స్వప్నాదివతి ౨-౨౨౯ 

వై ధర్మ్యాత్‌ = విరుద్ధధర్మక * మగుటవపలన, _ స్వప్నాదిపచ్చ = 

స్వప్నా దిపదార్గములవలె, దాహ్యపదార్జాధావమనుటకును, న = వీలుకాదు, 

స్వప్న(ప్రభృతి పదార్థములపలె జాగరితపదార్దముల నంగీకరింప 

జనదు, ఈ రెండింటియందును మిక్కిలి భేద మున్నది. స్వస్నలబ్ధపదార్థ 

ములు, మాయాకల్చితపదార్జములును నవి భాసించుకాలమునందే యుండును, 

తరువాత నవి యుండవు, జా(గదవస్తయం దుపలబ్దములగు పదార్థము 

G 
బటుకాదు, (ప్రతీతికాలమునకు ఛరువాతను నవి యస్తే యుందును, వావి 


Scanned by CamScanner 


EN fs భెగ్టియనము _ ది. పొ. ౩౬౧ 


యొుసలగ్లి మరత. సయగనిముంచీనననని యత్స్నించినను నవి యుప 
అల్‌ అ ణా ఉం ఖల్‌ జు అ, లగ 
is అనుష To ఆ పగాలటములు సింసనంతవరకు వాని 
శ Gi 


పల ఉత . జ్యా 1. జ అలీ ®* “a ఆీ ఇ ఇ ఇళ. a? 
End అలటణ్ను సు లీలంగుదు.ం Wom. Of యనుభివషు స జని 
/ 
నము. కాబట్టి స్వస్నాద్యరముల యుగలలీకి, తొగరితపడాల్లోపలబ్లి సమాన 
ళం ఒ ‘ 11) (ఓ a (a 
నునుట పొసగదు, స్వస్ట అబసదాటములు జా(గదపసలో దాధితము లగును, 
క్‌ టాం య. ఓం (en 
నా్యగ్రదనస్థయం దుసతటదయులగు పదాహయు లటుకొల యవి నశించువరకు 
u (ల) 4 ఖ్‌ 
లు # yy అ ఆయీ త + = నా జే ల్‌ 
ననుదిన ముపఠలబము అగుచుస యుందును, ఇటి వె రుద్యము సర్వజనాను 
టీ +. కూ (a) 


భససిద మగుటవలన బాహ్యాపడారములు స్వహ్నపడారసద్భశములై విజ్హా 
(a) a Hy ఓ “గ రి 


వి 8 


నాతిరి కములు కాపనుట యుక్తము రోదు, కాబట్ట విజ్ఞానమే బాహా 
కోరమున భాసించు ననుట వచనమ్మాతమే. (౨౯) 

స్వపష్నలబ్ధపదార్థములు దాధితము లగుననియు, జాగరితపదార్థములు 
దాధితములు కొవనియు, నందువలన వానిలో వై ధర్మ్య మున్నదనియు, 
కాబట్టి దాహ్యపదార్హములు స్వప్నగతపదార్థములనంటివి కావనియు చెప్పుట 
సరికాదు. వాసనాదౌర్చ్భల్యమువలన స్వాష్ని కపదార్థములు వెంటనే యద్భ 
శ్యము లగుటయు, వాసనా దార్జ్యమువలన జాగరితపదార్థములు కొాలాంతథ్‌ 
మున నదృశ్యము లగుటయు సంభవము కావచ్చును. కావున దాహ్య 
పదార్థములు విజ్ఞానాతిరి కములు కావందురేని _ 


న భావోఒనుపలజ్దెః ౨.౨.౩౦ 
అనుపలబ్దేః$=అసిద్దమ గుటవలన, భావః=వాసన (భావన, న= 
అర్థప్రతీతికి హేతువనుట తగదు. 


వాసన యనునది ముందు సిద్దించిన నది పదార్గజ్ఞానమునకు హేతు 
వనదగును. వాసనయే సిద్ధము కానినాడు అది యర్థ(ప్రతిప త్తికి హేతు 
వెట్లగును ? బాహ్యార్థముల య స్తిత్వమే లేనివారి మతమున వాసన లెట్లు 
సిద్ధింపగలవు 7 పదార్థము లున్నపుడు వానిజ్ఞానము కలుగును. ఆ జ్ఞానము 


Scanned by CamScanner 


తిష వేదాంతదర్శనము 


వలన వాసనలు - సంస్కారము - లేర్పడును. అందువలన నర్భ ప్రతీతి 
వాసనవలన గలుగనేరదు. ఆట్లు కలుగునందురేని పరస్పరా(శ్రయదోష 
(ప్రసక్తి కలుగును. వాసనవలననే సర్వార్హ(ప్రతీతి కలుగు ననుబయు సరి 
కాదు. వానన ముందు సాధింసబదకపోయిన దానివలన నర్ద(ప్రతీతి కలుగు 
ననుట యుక్తము కాదు. ఆయా పదార్థముల జ్ఞానమునకు హేతువుగా 
జెప్పబడు నీ వానన విజ్ఞానముకం'టె భిన్నమా ? అభిన్నమా ? భిన్నమందు 
చేని “విజ్ఞానమునకు మించి వేరొకటి లేదు, అంతయు విజ్ఞానమే.' ఆను 
వాదమునకు భంగము వాటిల్లును. "భిన్నము కా దందురేని పదార్దవాసనల 
చేత వాసితమైన విజ్ఞాన మనుట పొసగదు. వాసన విజ్ఞానమే యైనపుడు 
విజ్ఞానము విజ్ఞానముచేత వాసిత మగుననుట వ్యర్థప్రయోగము కాదా? 
వాసనావై చిశ్యమువలన జగచై ్వచిత్ర్యమనికదా నుడువుదురు ? వాసన 
విజ్ఞానముకం టె భిన్నము కానినాడు వై చిత మెట్లు, సిద్ధించును ? మరియు 
నీ వాసన దేనికి సంబంధించినది? సవిషయకమా ? నిర్విషయకమా ? 
నిర్విషయకము - ఆయ్యది దేనికి సంబంధించినది కా - దందురేని, నిర్విష 
యకమగు వాసన యెట్లు సిద్ధించును ? పదార్థిములకు సంబంధించిన దందు 
రేని విజ్ఞానవ్యతిరిక్రమైన భావజాతము మీకు లేదుకదా ? కాబట్టి విజ్ఞాన 
వాదులమతమున వాసనయే సిద్ధింపదు. అందువలన వాసన యర్థజ్ఞానము 
నకు హేతువు కాదు. (30) 


క్షణీక త్వా చ్చ ౨-౨-౩౧ 
చ=మరియు, క్షణికత్వాత్‌ = విజ్ఞానము క్షణికము కాబట్టి వాసన 
సిద్ధింపదు. 


(ప్రవృ త్తివిజ్ఞానము, ఆలయవిజ్ఞానము నని విజ్ఞానము ద్వివిధము, 
“ఇది ఘటము, ఇది పటము నను విశేషజ్ఞానము ప్రవృ శి త్తి విజ్ఞాన మన 
దిడును, (అహ మహమ్‌) *నేను నేను? అను సామాన్యజ్ఞానము ఆలయ 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయ ము. ద్వి. పా. వెట్టి 


విజ్ఞాన మనబడును. ఇందు (ప్రవృ త్తివిజ్ఞానము వాసనకు హేతుపు, ఆలయ 
విజ్ఞానము వాసన కా్యాశయము నని నుడువుదురు. ఈ ద్వివిధవిజ్ఞానము 
క్షణేకమే, ఇందు (స్రవృత్తి త్తివిజ్ఞానము వాసన కెట్లో హేతువగునని యంగీక 
రించినను ఆలయవి విశ్హానము వానన కా్యశయ కగుననుట యు క్రము కాదు, 
ఆ(శ్రయ మగునది స్థిరముగ నుండుట లోకమున జాచుచున్నాము. ఒక్క. 
&ణమునకు మించి యుండని యాలయవిజానము - వాసనకు ఆ[శయ 
మె ట్రగును ? అందువలన నాలయవిజ్ఞానము స్టరమనిన స్వమతభంగము; 
కాదనిస వాసన కా్యాశయము కలుగజాలదు. తత్సంతానము - పూర్వక్షణ 
వ ర్తి విశ్హానముషలన కలుగును _ర్తీరక్షణవిజ్ఞానము - ఆ(శయమగు నందు 
శని, అయ్యది విజ్ఞానముకం టె థిన్నమా 7 అభిన్నమా ? భిన్నమందు 
రేని అది వస్తువా 7 అవస్తువా ? వస్తువగునేని విజ్ఞానమునకు వస్తు 
వే ట్లుదయించును ? వస్తువు కానిపక్షమున వాసన కాశయ మె ట్లగును ? 
మరియు నది క్షీణికమే యగుటవలన వాసనా(శ్రయము కాజాలదు. ఇట్లు 
వాసనయే సిద్ధింప వీలులేదు. కాబట్టి యాయా వాసనలచే వాసితమగు 
విజ్ఞానమే పదార్థాకారమున భాసించుననియు, వేరుగ పదార్థములు లేవనియు 
జెప్పుట యు క్రియు క్రము కాదని సూ(త్రాభి ప్రాయము. (3౧) 


సర్వథా౭=నుపప ్తే చే శ ౨-౨-౩౨ 
సర్వథా = సర్వవిధముల, అనుపప శ్తేః = హేతుబద్ధము కానందు 

వలన, క్షణికవిజ్ఞానవాద మంగీకరింపదగినది కాదు, 
(ప్రత్యక్షముగ నాహ్యార్టములు లభించుచున్నందున బాహ్యార్థములు 
లేవనుట యుక్తము. కాదు. అర్థజ్ఞానమునకు హేతువయిన వాసన కా 
యము సిద్దింపనందున విజ్ఞానవ్యతిరి క్త కముగ బాహ్యార్థములు లేవనుట 


ప్రమాణ బడ్డము కాదు. వస్త బాహ్యార్థముల య స్తిత్వము నంగీకరింప 
కున్న విజ్ఞానమును సిద్ధింపదు. జ్ఞానము సవిషయకమే కాని నిర్విషయ 


Scanned by CamScanner 


జో pu (ల అలం టం Mw, Pye హు. ఆ ఫో వ త అట్‌ లా 
కము ఆల దు, నొణలముదురిి అఉన్యయుయి ౨ PDS £5) అనినాడు దిజొన 
టా en pn 


“7 
dan Nain. Hom ¥” re ఈ Pri hao కం nfl. న. 
ముట్లు SOD ? SOE OW; 5 కం (awe అ, LOM YS) కూ Von ణు 


కణీకవిజ్ఞా నఖ దము డర గళము 3 కాడి ress సుగు టి fe 
రె a చున్న 


3 ల cl) AF 1 కా ల 
డికు 99 5 నటులు సషఘుుతవము దు, (౩౨) 


అన్నా 
లం 
[వా 


పంచమాధికరణము 


ఇట్లు తణీక వాదమును నిరాకరించి యనేకాంకగాదమును మహరి 
ఇ 


చెకస్మి న్నసంభవాత్‌ మీ. ౨ కక 
ఆసంభవాత్‌ = అసంభవమగుటవలన, ఏకస్మిన్‌ = ఒరే పదార్థము 
నందు, న = పరస్పరవిరుద్దములగు నస్తిత్వ నా స్పిత్వలష్షణములు గల 
యనేకరూపత - అనై కాంత్యము -యు కము కాదు. 
ఈశ్వరా పేక్షలేకయే (క్రియాశ క్రి మంతములగు పరమాణువులమూల 
మున పృథివ్యాదు లేర్పడునని సముదాయవాదు లంగీకరించునట్లు అనేకాంత 
వాదులును (క్రియాళ క్రి మంతములగు పరమాణువులవలననే జగదుత్పత్తి 
నంగీకరింతురు. ఉభయులమతమునందును సంఘాత మే యుత్పతి యన 
బడును. అనేకాంతవాదులు జగత్తునందలి పదార్థము లన్నియు రెండు 
విధములుగా విభజింతురు. జీవులు, అజీవులు. జీవుడు శుభాశుభకర్మల 
నాచరించి వాని ఫలములను సుఖదుఃఖరూపమున సనుభవించును, శరీరము 
ననుసరించి పరిణమించుస్వభాపము గలవా డగుటచేత శిరీరపరిమాణము 
గలవాడు. జ్ఞానాదిధర్మములకు భిన్నాభిన్నుడు. చేతనుడు. అట్టి జీవుల 
యుసభో గమునకు యోగ్యములగు నితరపదార్హము లన్నియు “జీవులు, 
ఇట్లు ద్వివిధములగు నీ పదార్గజాతమును 'కొందటు ఐదువిధములుగ విభ 
జింతురు, జీవాసికా యము," పుద్గలా స్థికాయము, _ ధర్మా _స్టకాయము, 


Scanned by CamScanner 


ద్వీ తీయా ధ్యాయ ము _ ద్వీ.పా. ౩3౬౫ 


అధర్మా స్తికాయము, ఆకాళా స్తికాయము, అ స్తికాయమన భావపదార్హమని 
యర్థము, (అస్త్రేతి = ఉన్నదియని, కాయతే = చెప్పబడును. కాబట్టి 
అ_స్తికాయః) కొందబు అనేకావయపములు గల (ద్రవ్యము అ స్తికాయ 
మనబదు నందురు, 

అంచు జీవా స్తికాయము మువ్విధములు, బద్ధుడు, ముక్కుడు, నిత్య 
సిద్దుదు. ఒక జన్మమునుండి మరియొకజస్మమును డొందుచుందు సంసారి 
జీవుడు బద్ధుచు, తపశ్చర్యాది ముక్తి సాథనముల మూలమున ముక్తిని 
జొందినవాడు ముక్తుడు. నిత్య యోగసిన్దుడు నిత్యసిద్ధు డనబడును, ఇతడే 
శఈశ్వరుడనియు జెప్పబడును, 

రూపరసగంధ స్పర్శగుణములు గల పరమాణువుల సంఘాతము = 
సముదాయము - పుద్దలము, ఇట్టి స్వరూపము గలది పుద్దలా స్తికాయము, 
ఇయ్యది పృథివి, జలము, అగ్ని, వాయువు, స్టావరము (వృకొదులు), 
జంగమము (చేతన శరీరములు) నని యారు విధములు, ఈపుద్గలా స్త్రి 
కాయము (ద్రవ్యవిభాగ సమయమున స్క౦ధమని చెప్పబడును, (ద్రవ్య 
పదార్థము స్క-౦ధములు, పరమాణువులు నని రెండు విధములు, ద్వ్యణు 
కము మొదలు శరీరాంతమువరకు గల సంఘాతములు = స్కంధములు. 
జీవుల కుపభో గయోగ్యములు, మిగిలినవి పరమాణువులు, స్కంధభేదము 
వలన పరమాణువు లేర్పడును, ఆ పరమాణువుల సంఘములే స్కంధము 
అనబడును, 

సమ్యక్‌ శాస్త్రీయ బాహ్య(ప్రవృ _త్హ్యనుమేయము ధర్మా స్తికాయము, 
సమ్యక్‌ కాస్త్రీయ(ప్రవృత్తి = కశాస్త్రములందు వర్ణింపబడిన యు త్తమమైన 
బాహ్య(ప్రవృ త్తి ద్వారమున నాంతరికమగు నపూర్వాఖ్యమగు ధ ర్మ 
మూహింప బడును, . 


ఊర్థ్వ గమన ఫీలుదగు జీవు డీశరీరమున నుండుటనుబట్టి యూహింప 


Scanned by CamScanner 


CT వేదాంతదర్శనము 


బడునది యధర్మా స్పికాయ మనబడును, ధర్మాధర్మములవలననే జీవునిగత్రి 
యడ్డగింపబడును, అందువలననే జీవుడు శరీరమున నుండును, లేకున్న 
నత డూర్జ్వగతి గలవా డగును. 


లోకాకాశము, అలోకాకాశము నని యాకాశా స్తి కాయము ద్వివిధము, 
పై పై నుండు లోకములలో నుండునది లోకాకాళము, ఆ లోకముల కన్నిం 
టికి పెన నుండునది యలోకాకాళము, అందు లోకము లుండపు. 


కొంద టీ పదార్థము లన్నియు మోక్షోపయోగకరము లగుటవలన 
నేడు విధములుగ వ్యవహరింతురు. జీవము, అజీవము, ఆ_సవము, 
సంవరము, నిర్ణరము, బంధము, మోక్షము నని యావిభాగ నామములు, 
ధర్మము, అధర్మము కలిసి తొమ్మిది తత్వములుగా చెప్పబడును, షడ్డర్శన 
సముచ్చయమున హరిభ(ద్రసూరి వాని నిట్లు సం(గహించియున్నాడు. 
“ జీవాణీవౌ, తథా పుణ్యం పాప మా(స్రవ సంవరౌ, 
బంధళ్చ నిర్ణరో మోటో, నవ తత్వాని తన్మతే. షు స్క ౪౫ 
వానిలో, జీవ, అజీవ (పుణ్య, పాప ధర్మ, అధర్మములు వివరింప 
బడినవి, విషయములందు గలుగు నిం! ద్రియ(ప్రవృ త్తి స్తవ మనబడును. 
అది పురుషుని విషయములందు (స్రవింపజేయును, పురుషుని జ్యోతి ఇంది 
యముల ద్వారమున విషయములను స్పృశించి రూపాదిజ్ఞాన రూసమున 
పరిణమించును. ఇయ్యదియే మిథ్యాప్రవృ త్తి యనబడును, 


ఆ మిథ్యా (ప్రవృత్తిని నిరోధించ యమనియాదిరూప సమ్యక్‌ (ప్రవ త్తి 
సంవర మనబడును, ప్పరుషజ్యోతి (సవించుద్వారమును మూసియుంచును. 
కౌబిట్టి సంవర మనబడునని భావము, 

అనాదికాలమునుండి (పవృ త్రమగు కల్మషమును, పుణ్యపాపములను 
నశింపజేయు త ప్పశిలారోహణాది తపశ్చరణము, జపము, ధ్యానము 
మున్నగునవి నిర్జర మనదిడును, సుఖదుఃథఖోపథో గము మూలమున పుణ్య 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము _ గ్వీ. పా, రజీ 


పాప కర్మలను నిః శేషముగ శిథిల మొనర్చును (నిఃశేషేణ జరయతి) - 
నాశము చేయును, కాబట్టి నిర్భర మనబడును. 

జ్ఞానాపరణీయము, దర్శనావరణీయము, మోహనీయము, ఆంత 
ర్యము నని నాలుగు ఘాతికర్మలు. వేదనీయము, నామికము, గో(త్రికము, 
ఆయుష్కము సను నాలుగు అఘాతికర్మలు, ఈ యెనిమిది విధములగు 
కర్మలు బంధ హేతువులు కావున బంధ మనబడును, పురుషుడు వీనిచే 
బంధింపబడును కావున బంధమని ప్యుత్స త్తి. 

క సమ్యగ్తర్శనము మోక్షహేెతువు కాదు. దానివలన వస్తువు సిద్ధిం 
పదు". అను విపరీత జ్ఞానము జ్ఞానావరణీయ మనబడును. ' నిత్య సిద్ధులచే 
(వాయదడిన శాస్త్రముల నభ్యసించుటవలన మోక్షము కలుగదు.” అను 
జ్ఞానము దర్శనావరణీయ మనబడును, ' తీర్ణంకరులచే నుపదిష్టములగు 
మోక్షదూర్గములందు విశేషనిశ్చయము లేకుండుట మోహనీయ మన 
బడును. మోక్షమార్గమున (ప్రవ ర్తి ంచువారికి విఘ్నములను గ రి ంచు 
జ్ఞానము ఆంతర్య మనబడును. ఇవి యన్నియు (శేయోమార్గమునకు 
విఘాతకములు కావున ఘాతికర్మ లనబడును, 

“నా కిది తెలియదగినది యున్నది” అను నభిమానము వేదనీ 
యము. “నేనీ నామము గలవాడ ” నను నభిమానము నామికము, ' ఇతని 
శిష్యవంశములో చేరితిని,” అను నభిమానము గో(త్రికము. శరీరయా।త్ర 
నిమిత్త మొనర్చు కర్మ ఆయుష్కము. ఈ నాలుగును సమ్యగ్‌ దర్శనము 
నకు విఘాతము కలిగింపవు కావున అభూతికర్మ లనబడును, 

మోక్షమునకు సాధారణ హేతుపులయిన సమ్యగ్గర్శనము, జ్ఞానము, 
చరిత్రము ననువోనివలన సమ స్త క్లేశములు, తద్‌వాసనలు విగళితములు 
కాగా జానావరణము తొలగి నిరంతర సుధియగునాత్మ అతోకాకాశమున 
నుండుట మోక్ష మనబడునని కొందరు చెప్పుదురు, సతతో ర్థ్వ గమన 


Scanned by CamScanner 


Bio వేదాంత దర్శనము 


శీలుడు, ధర్మా ధర్మా స్పకాయముచే బిద్దుడునై న జీవాత్మునకు సమ్యగ్‌ దర్శ 
నాదుల ద్వారమున తదత్యంత విమోత్షము కలుగగా నలోకాకాళమున 
గలుగు నిరంతరోర్థ్యగమనము మోక్షమని వేరొక కొందటు చెప్పుదురు. 
అయ్యది యిట్లు పర్తింపబడిసడి, 

“గత్వా గత్వా నివ ర్తంతే చం(ద సూర్యాదయో (గహోః, 

అడ్యాపి న నివ _ర్హంతే త్వలోక మాకాశ మాగతాః ” 

“ఇతర లోకములకు వెళ్లినవారు తిరిగివత్తురు కాని, యలోకాకాళ 
మును జొందినవారు తిరిగి రా రని ళ్లోకాభిప్రాయము. ఈ యనై కాంత 
వాదులు సమస్త పదార్థముల విషయమునను స్తభంగీనయ మను నొక 
న్యాయమును (ప్రవర్హింప జేయుదురు. 

‘(౧) స్యాద స్తి (౨) స్యాన్నాస్తి (3) స్యాద గస్తి చనాస్తిచ 

¥) స్యాదవ క్రవ్యః (౫) స్యాద స్తి చావక్తవ్య శ్చ (౬) స్యాన్నా ప్తి 
చావక్రవ్య శ్చ (౭) స్యాదస్తి చ నాస్తి చా వక్తవ్య శ్చ.” 

ఈ సప్త భంగీనయము ననుసరించి (౧) ఘటము యొక్క 
యునికి సంభవము కావచ్చును, (౨) లేకునికియ సంభవమే, 
(౩) ఉనికియు, లేకునికియు రెండును సంభవమే. కాని, (౪) అది యవ 
క్రవ్యదు కావచ్చును, (౫) ఘటము ఉండవచ్చును; అవ కృవ్యమును గాన 
వచ్చును. (౬) అది లేకుండవచ్చును; అవ క్రవ్యమును గావచ్చుసు, 
(౭) ఉండవచ్చును; లేకుండ వచ్చుసు; అవ క్రవ్యమును గావచ్చును. 


ఇందు మొదటి భంగము పదార్థముయొక్క_ య _స్పిత్వము (ఉనికి) 
విపషీంచినపుడు (ప్రవ ర్తించును, నా స్తత్వమును (లేకునికిని) వివకీంచి 
నపుడు రెండవ భంగము వర్తించును, ఆ స్తిత్వము, నా స్తిత్వమురెండును 
వివశీంచినపుడు మూడవ భంగము, ఒకే నమయమున అస్తిత్వ నా _స్తిత్వ 
ములు రెండును వివకీంచినపుడు చెప్పశక్యము కొనందున నాలుగన 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యారప ము_ దష. పొ, తటభొ 


Weis WALI, ఆలో సీ ఆ త్‌ “ GC జ 1 r 
భంగము; | పథము ఉతుద్రిములు ఏడటచ్నించినపుడు ఐదడవభంగము; ద్వితీయ 


కట అ ఫి బ్‌ జ అ అ్య ఛీ టీ లో er ల్‌ 
చతుర్థములు విపల్నించినిపుటు అటబఖటంగము; తృతీయ చతుర భంగములు 
@ 
ళ్‌, 


వివతీంచినప్పుడు ఏడవ భంగముగు (ప్రవ ర్తీంచును, 

పదార్థముయొక్క_ యునికిని (అ_స్తిత్వమును) మాత్రమే యంగీక 
రింతుమేని, అది యెల్లపుడు నెల్ల విధముల నెల్ల తాపులందును నుండియే 
యుండును, మనుజుడు దానిని పొందవలెనని యత్నించిసపు డడి యుండు 
టయు, దానిని విరువదలచినపు డది లేకుండుటయు సంభవింపదు. 
రొబట్టి పదార్థము కేవల మున్నదనియే కాని, కేవలము లేదనియే కాని 
యేకాంతముగ జెప్ప వలసుపడదు. “పదా ముండవచ్చును, లేకుండ 
వచ్చును;' అను ననేకాంతవావము సంగీకరింతుమేని, అది కావలయునని 
యత్నించి పొందవచ ఎను. అక్కరలేదని యత్నించి దానిని విదువ 
వచ్చును. ఇట్లు (ప్రవృత్తి నివృత్తులు, లోకమున జూడబడునవియు సార్ష 
కము లగును. కాబట్టి యనేరాంతవాదము నంగీఠఠరింపవలెనని (ప్రా ప్తింపగా- 
సమాధానము : 

అనేకొంతవాదము యు క్రము కౌదు. ఒనేసదార్థమునందు అస్తిత్వ 
నా స్తిత్వ ధర్మములు రెండును సుండనేరపు. ఉన్నపదార్థము లేదనుటమను, 
లేనిపదార్థమును లేదనుటకును నొకే సమయమున నెట్లు వీలగును? ఒక 
సదారమున నొకే సమయమున రెండురూపము లుండనేరవు, ఘటమున 
న స్తిత్వ మున్న నాస్తిత్వ మా సమయమున నుండదు. అ-ప్లే ఘటముస 
ఘటత్వము ఉన్నచో అఘటత్వ ముండదు. ఘటమున ఘటత్వ ముండును; 
పటత్వ ముండదు; కాబట్టి ఘటత్వధర్మమును పురస్కరించుకొని ఘట 
మున్నను, పటత్వధర్మమును పురస్కరించుకొని ఘటము లేదందురేని, అది 
యును సరికాదు. ఘటమున్నంతవరకు నదిఘటముగనే భాసించుసు, అందు 
పటత్వము లేదు. కావున నదిఘటముగ భాసింపదన పలనుపడదు. కొండొక 


సడార్టముసు (గ్రహించుటకు (ప్రపృ_త్తియును, చిదుచుటకు నివృ 


Scanned by CamScanner 


380 వేదాంతదర్శనము 


వస్తుస్వరూపమును బట్టి కలుగవు, ఉన్నవస్తువు విషయనున నది కావలెనని 
య పక్షించినవానికి (పవృ త్రియు, సక్కరలేదనువానికి నివృ త్రియు గలు 
గును. కొండొకవస్తు వెల్లపుడు నున్నంతమాత్రమున దానిని పొందవలె 
నను (ప్రవృత్తి యెల్లపుడు నుండుటకాని, లేనివస్తువునందు నివృత్తి యెల్ల 
పుడు నుండుటకాని నియమము కాదు, ఒకేవస్తుపునం దొకనికి కావలెనను 
(ప్రవృత్రియు, నా సమయముననే మరియొకనికి దానిని విడువవలెనని నివృ 
ఉత్తియు గలుగుట చూచుచునే యున్నాము. మనుజులలో కలుగు (ప్రవృ శ్తి 
నివృత్తుల సాఫల్యముకొణ కనేకాంతవాదము నంగీకరింపవలసిన యవసర 
మొండును కానరాదు. కొండొకవస్తు వొకని కొక సమయమున (ప్రాప్తింప 
నంతమా(త్రమున నయ్యది బే దనరాదు. ఆ సమయముననే యది యితరు 
లకు (ప్రాప్తించుటయు కలదు. అ స్పిత్వమే లేని పదార్థ మెవనికిని నెప్పు 
డును (ప్రా ప్తింపదు. కుందేటికొమ్ము, నెవడై న నెప్పుడై న పొందగలిగెనా? 

ఒకేవస్తువునందు ఒకేససమయమున , (హస్వత్వము, దీర్హత్వము 
నను రెండుధర్మము లుండునుకడా! అందురేని - ఆ ధర్మములు వస్తుస్వరూ 
పమును దెలుప్సనవి కావు. అపేత్షాబుద్దితో నేర్పడునవి, అ స్తిత్వనాస్తీత్వ 
ములు, ఘటత్వములు నను ధర్మములు స్వరూపబోధకములు; పరసర్బర 
విరుద్దములు, ఆవి యొకేకణమున నొ కేవస్తువునం దుండనేరవు, 

అ'క్లే భావపదార్థములు (ఉనికి గలవి) వక్తవ్యములు కావనుటి 
చెల్లదు. చెప్పుటకు వీలేకాదనుట మిక్కిలి యసంగతము. బొత్తిగా లేని 
వస్తువే (కుందేటికొమ్ము మొదలగునవి) శబ్దములద్వారమున దెలుప 
వీలున్నపుడు భావపదార్థములు (ఉనికి గలవి) అవ క్రవ్యములు (చెప్ప 
వీలుకానివి) అనుట సంగత మెట్లగును? 

కాబట్టి యనేకాంతవాదము విమర్శసహము కాని, యు _క్రియుక్తము 
కొని కాదని సిద్ధాంతము, (3౩) 

అనేకొంతవాదమున దోషాంతరమును జూపుచున్నాడు : 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయ ము_ ద్వీ, పా. కీ౭గ 


ఎవం చాత్మాకార్‌త్స్నష్యమ్‌ ౨-౨-౩౪ 
చ=మరియు, ఏవమ్‌ =ఇ'ఫ్లే, ఆత్మాకార్‌ త్స్న్న్య్యమ్‌=బీవాత్మ శరీర 
పరిమాణము కల దగునెడల పూర్ణత్వ ముండదు, 
ఆనేకాంతవాదులు (ప్రాణులశరీరములందు గల జీవులు ఆయా శరీర 
పరిమాణము గలిగియున్న ట్లంగీకరింతురు, శరీరములు భిన్నపరిమాణము 
గలిగియుండుట లోకమున (ప్రత్యక్షసిద్ధము, అందువలన జీవులుకూడ 
నాయా శరీరములందు ఆయా శరీరపరిమాణము గలవారై యుందురని 
వారిమతమున నంగీకరింపవలసివచ్చును. మానవళరీరమున నున్న జీవు 
డా శరీరపరిమాణము గలవాడై యుండి యతడు కర్మవళమున హ స్తిళరీర 
దును జొందినపుడు ఆ హస్తిశరీరమునం దంతటను వ్యాపింపజాలడు, 
ఇట్లే హ _స్పిళశరీరమున నున్న జీవుడు కర్మవళమున పిపీలికాళరీరమును 
బొందునేని & అత డా శరీరమున పూర్ణముగ నిముడుట కవకాళశ ముండదు, 
ఆల్పశరీరమున మహత్‌పరిమాణమి గల జీవు డెట్లు పూర్ణముగ (దివేశింప 
గలుగును? కాబట్టి జీవులు శరీరపరిమాణము గలిగియుందు రనుట సిద్ధము 
కాదు. (3౪) 
న చ పర్యాయాద ప్యవిరోధో వికారాదిభ్యః ౨-౨-౩౫ 


వికారాదిభ్యః=కార్యత్వము, అనిత్యత్వము మున్నగు దోషములు 
కలుగగలవు; కావున, పర్యాయాత్‌ =సంకో చవికాసళ కులు జీవునకున్నందు 
వలన, అవిరోధః=దోషముండదు, అపి న చ= అని చెప్పుటకును వలను 
పడదు. 

“జీవులు శరీరపరిమాణము గలవారే యని యంగీకరింతుము; కాని, 
యా యా శరీరములందు (ప్రవేశించుటకు . తగినట్లు వానిపరిమాణములలో 
సంకోచవికాసములు కలుగునని యంగీకరింతుము. దీపకాంతి పెద్దగదిలో 
నున్నప్ప డా గడియం దంతటను వ్యాపించును. ఆ దీపమే చిన్నగదిలో 


Scanned by CamScanner 


రి౭ఎవ వేడాంతదర్శనము 


సరూ ణము గల జీవుడు చీమళరీరమున కర్యాధీనుదై వ్రవేశించునప్ప గా 
శరీరమునకు తగినట్లు తనపరిమాణమును సంకోచింపజే 

రని = అదియును 'యు క్రియ క్రము కాదు. దీపసృకాంతి సావయవము, 
య్యది సంకోచవికాసములను జొందును. అవయవములు 
దో కుదింపబడుట సంకోచ మనబడును. ఆ యవయవ 


నే తందునను డానికాంతి యంతటను వ వ్యాపించును. అే హా సిళ్లర్రీర్ర 


a 


బ్ర 
ల 
oO 

Gs 

ధా 
$5 
5 
స, 

(1, 

(3 


ములే దూరదూరముగ నుండుట వికాసమనబడదును. దీపమును 'పెదగదిలో 
నుంచినపుడు దానికాంతి సన్నగిల్లును. ఆ చీపమునే చిన్న గదిలో" నుంచి 
నపుడు కాంతి మిక్కుట మగును. డానింబట్టి కాంతిలో నవయవము లున్న 
ట్లును, నని సంకోచవికాసముల నందుచున్నట్లును నూహింపదగును, అస్లే 
జీవునిపరిమాణములో సంకోచవికాసము లంగీకరింతురేని జీవులు సావ 
యవు లగుదురు. అవయవము లున్న వస్తువు కృతకము - కార్యము - 
అనిత్యమగును, అనేకొంతవాదులు జీవనిత్యత్వము నంగీకరింతురు, కౌబట్టి 
సంకోచవికాసములను జీవులయం 'దంగీకరించుటకు వీలుకాదు, అంగీక 


రించినపక్షమున నవి యనిత్యము లగునని భావము, (3౫) 

అన్యావసితే కో భయనిత్యత్వా దవిశేషః ౨-౨-౩౬ 

లి అ 

అన్హ్యావస్థిశేః చ = మోక్షమునందుగల పరిమాణము నిత్యముగా 
నుండునని యంగీకరింతురేని, ఉభయనిత్యత్వాత్‌ = ఉభయమునందును 
నిత్యము కొవలసివచ్చును, కాబట్టి, ఆవిశేషః = మోత్షమునందు విశిష్టత 
యంగీకారము కాదు, 

సంసారొవస్థలో జీవుడు కర్మఫలముల ననుభవించుట కై భిన్న 
భిన్న శరీరములను ధరింపవలసియున్నది. అందువలన నాయనస్థయందు 


జీవుడు శరీరపరిమాణము కలిగియండును. అంత మన మోక్షము, yrs 
వస్థ్ర యన మోక్షానస్థ. దానికి తరువాత మరియొక శరీరమున (బ్రవేశంపవల 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము._ద్వి. పా. 9838. 


ణము జీవున కుందునో యది నిత్యముగా నుండునని యనేకాంతవాదు 
లందురేని - ఆదియును తగదు. మోక్షొనస్టయం దుండు పరిమాణము నిత్య 
మగుననియు, నితరావస్టలో జీవసరిమాణ మనిత్య మనియు నంగీకరించు 
టకు హేతు వేమియ కానరాదు. ళరీరపరిమాణము లన్నియు మధ్యమపరి 
మాణములే యగును. మధ్యమపరిమాణ మెన్నడును నిత్యము కాదు. నిరవ 
యవమగు సూక్ష్మపరినూణము నిత్యమగును. లేక పరమమహత్సరిమాణ 
మైనను నిత్యమగును. మధ్యమపరిమాణ మెన్నడును నిత్యము కాదు. కాబట్టి 
యనై కాంతవాదులజీవుడు మధ్యమపరిమాణముగలవా డగుటచే -నేయవస్థ 
యందును నిత్యు డన నొప్పదని భావము. (3౬) 


షష్టాధిక రణము 
ఇట్లు నిరీశ్వరవాదనుతములను నిరాకరించి మహర్షి సాకారేశ్వర 
వాదమును నిరాకరింసదలచి సూత్రములను రచియించుచున్నాడు. 
పత్యు రసామంజస్యాత్‌ ౨-౨-౩ ౭ 
సత్యుః=(ప్రకృతిపురుషుల. కీళ్వరు డయినవానికి శరీరము కలదని 
యంగీకరించిన, అసామంజస్యాత్‌ =సమంజసము కానందువలన, న ట్లంగీ 
కరించుట యుక్తము కాదు, 
వై దికు లంగీకరించునట్లు కొందటు (ప్రకృతి, జీవులు, ఈశ్వరుడు 
నున్న ట్లంగీకరింతురు. కాని యా యీశ్వరునకు నితరప్రాణుల కున్నట్లు 
శరీరమున్నదవి యంగీకరింతురు. కాని యీశ్వరుడు శరీరధారి యనుట 
యనమంజసము. లోకమున ననేకములగు వస్తువులను రచియించు వ్యకు 
లకు శరీరము లుండుట చూచుచున్నాము, అశ్లు ప్రపంచమును రచియించు 
నీశ్వరునకును శరీర ముండునని వారి యభిప్రాయము, శరీరధారులగు 


Scanned by CamScanner 


౩౭౪ వేదాంతదర్శనము 


(ప్రాణులలో ముఖ్యముగ మానవులు (ప్రపంచమునగల పదార్థముల సహాయ 
ముతో ననేకములగు చిత్ర విచిత్ర వస్తువులను కర, 
సత్యమే. శరీరధారుల శకులు సరిమితము లగును, అందువలన వారు పరి 
మితములగు వస్తువులను పదార్థసంయోగ విభాగముల మూలమున రచి 
యింప గలుగుదురేకాని యనల్పపదార్థములను రచియింపజాలరు. సృష్టి 
రచయితయగు నీశ్వరున కొక శరీర మున్నదందురేని ఆతనిళ క్రియ పరి 
మితమే యగును. అప్పుడు పరిమితము కాని (ప్రపంచమును రచియింప 
సమర్ధుడు కాజొలడు. కాబట్టి యీశ్వరునకును శరీర మున్నదనుట సమంజ 
సము కౌదు, (88) 


సంబంధానుపప కే శ్చ ౨-౨-౩౮ 
లీ 


చ=మరియు, సంబంధానుపప త్తే = ఆ(శయా(యిభావ సంబంధ 
ముససన్నము కానందునను, నీశ్వరునకు శరీర మున్నదనుట యుక్తము 
కాదు. 

(ప్రకృతియు, జీవులును నీశ్వరునం దున్నవి. ఈశ్వరుడు వాని 
కాయము, అందువలన (ప్రకృతిపురుషులకు నీశ్వరునకును గల సందింధ 
మా[శయా[శయిభావసంబంధ మనబడును. ఈ శ్వరుతు జీవ(ప్రకృతుల 
కాధారము - ఆ(శ్రయమని పూర్వమున నిరూపించియే యుంటిమి, చిదచిదా 
త్మక మగు నీ (బ్రహ్మాండమున కాశయమగు నీశ్వరునకు శరీర మెట్లుండ 
గలదు ? శరీరమున్న -నీశ్వరుడు పరిచ్చిన్ను డగును. శరీరధారులమగు 
మనవలెనే యతని శక్తియు కులును నల్పము లగును, అనల్పమగు (ప్రపం 
చమున కాశయమగు నీశ్వరు డనల్బముకం టె నధికుడగునుకాని యల్పుడు 
కాడు. ఆ్యశయించువస్తువుకంటె నాాశయమగు వస్తు వెల్లపు డధికమగును 
కాని యల్పము కాదు. (బ్రహ్మాండమున కాశయమగు నీశ్వరుడు శరీరధారి 
యగునెడల ల్యశ్రయా(శయిభానసందింధము ఫొగగదని భావము. (8౯) 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము. ద్వి. పౌ. లి8 ౫% 


అధిషానానుపప త్తే శ్చ ౨-౨-౩౯ 


చ=మరియు, ఆధిష్టానానుసప శ్రే! = శరీర ముససన్నము తానందు 
వలన, సీశ్వరుడు శరీరధారి కాడు. 


అధిష్టాన మన నిట శరీరము, ఈశ్వరునకు శరీర ముండుననుట 
యు క్రియుక్తము కాదు. ఈశ్వరునకు శరీర మె ట్లుపపన్నము కాగలదు ? 
సృష్టికి పూర్వము శరీర మేర్పడుటకు వీలులేదు. సృష్టిసమయమునను 
నేర్పడ ననువు కాదు. శరీరము నిరవయవమా? లేక సావయవమా? శరీ 
రము నిరవయవ మన వలనుపడదు. సావయవమే యందురేని సృష్టికి 
పూర్వము సావయవ మెట నున్నది? కౌబిట్టి యీశ్వరునకు శరీర మున్న 
దనుట కారణబద్ధము - హేతుబద్దము - కొదని సూ త్రాభి ప్రాయము, (౩౯) 


కరణవచ్చే న్న భోగాదిభ్యః ౨-౨-౪౦ 


కరణవత్‌ _ చేత్‌ = ఈశ్వరునకు శరీరముగలదని యంగీకరింతు 
మేని, భోగాదిభ్యః = సుఖదుఃథానుభవము, దానికి 'హేతువులగు వానవా 
దులు నీశ్వరునకు గల వను దోషప్రస క్తి కలుగును. అందువలన, నజశరీర 
మున్నదని యంగీకరింప వీలులేదు, 


కరణములన నిం్యదియములు. అట్టి యిం్యదియముల కాశ్రయము 
శరీరము, శరీర మింద్రియముల కా(శ్రోయ మగుట లోకసిద్దము, ఈశ్వరు 
నకు శరీర మున్నదని యంగీకరింతుమేని అదియును నిందియముల 
కాశ్రయ మనక తప్పదు, అట్టియెడ నీశ్వరుడును మనవలె భోగి యనవలసి 
వచ్చును. భోగము సుఖదుఃఖముల ననుభవించుటయే కదా । సుఖదుఃఖ 
ములు శుభాశుభకర్మలు చేయక లభింపవు, అట్టి కర్మలలో (ప్రవృత్తి యవి 
ద్యాదిక్షేశములవలన కలుగును, కాబట్టి ఈశ్వరుడు శరీరధారి యగునెడల 
నతడును సుఖదుఃథానుభూతి గలవా డననలసివచ్చును, అందువలన నత 


Scanned by CamScanner 


3౩8౬ వేదాంతదర్శనము 


నికి నవిద్యాది క్లేశము లున్న ట్లు ఆంగీకరింపకొ తస్పదు. ఉన్నవని యంగీక 
రింతుమేని ఈశ్వరుడు కానేరోదు, కాబట్టి యీశ్వోరునకు శరీరము లేదని 
భావము, (౪౦) 


అంతవత్వ మసర్వజ్ఞతా వౌ ౨.౨.౪౧ 


ఇంతేకాక, ఆంతవత్వమ్‌=వినాశము కలిగియుండుట, వా=మరియు, 
అసర్వజత్వమ్‌ = సర్వజత్వము లేకుండుట, అను నీ రెండుదోషములు 

ష్‌ షా 
వాటిల్లును. 

nt 

ఈశ్వరునకు శరీర మున్న దందుమేని శరీరధారులమగు మనవలెనే 
యతడును వినాశము కలవా దగును. అందువలన నీశ్వరత్వమునకు 
భంగము కలుగును, అశ్లే శరీరధారు లెల్లరును నల్పజ్ఞు లగుట లోకమున 
జూచుచున్నాము. ఈశ్వరుడు శరీరధారి యగునేని - అతడు నల్పజ్జుడు 
కావలసివన్నును. కాబట్టి యీశ్వరునకు శరీర మున్నదనుట యుక్తి 
యుక్తము కాదు. (౪౧) 


స ప్పమాధికరణము 
ఈశ్వరుడు శరీరధారి కాదని నిర్ణయించి తదుపరి జీవోత్స త్తివాద 
మును నిరాకరింప మహర్షి సూత్రమును రచియించుచున్నాడు. 
ఉత్ప త్యసంభవాత్‌ wr క 
— 


ఉత్స త్త్యసంభవాత్‌=ఉత్స త్తి సంభవముకానందున, నీశ్వరునినుండి 
జీపు డుత్పన్న మగుచున్నా డనుటయు తగదు. 


జీవోత్స త్తి నంగీకరించువారు కొందు ఈశ్వరునినుండియే జీవు 
లుత్పన్ను లగుచున్నా రందురు. పరమేశ్వరునివలన జీవు లుత్పన్ను లగు 


దురు; కాని వారు నింప రనియు చెప్పుదురు. ఈ మత మంగీకరింసదగి 
నది కాదు, 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము_ద్వి. పా, ౩3౭౭ 


రఃళ్వరునిసుండి జీవ లుత్చన్ను లగుదు రన నేమి? మృ త్తికనుండి 
ఘుట ముత్ప్సన్నమగుసట్లు జీపు లుత్సన్సు లగుదు రందురేని,. మృత్తిక 
ఘుటముగ పరిణమించునట్లు పరమేశ్వరుడు జీవుడుగా పరిణమించుచున్నా 
డసవలసిపచ్చుసు. అప్పుడు పరమేశ్వరుడు పరిణామియగును, అనిత్యు 
డును కొవలసిపచ్చును, పరమేశ్వరుడు సావయవియు నగును. లేక 
కుమ్మరి కుండ నుత్చన్నము చేసినట్లు పరమేశ్వరుడు జీవుల నుత్పన్నము 
చేయుచున్నా డందురేని = అదియును సంగతము కాదు. కుమ్మరి మృత్తిక 
నుపాదానముగ (గ్రహించి కుండను రచియించుచున్నాడు. అళ్లే యీశ్వ 
రుడు జీవులను రచియించుటకు దేని నుపాదానముగ ..గ్రహించుచున్నా డు? 


ఈశ్వరునకు మించి మరియొక వస్తువు లేదుగదా! 


కుమ్మరి యల్చళ క్రి కలవాడు కావున మృత్తిక నుపాదానముగ 
(గ్రహించి ఘటాదుల నుత్సన్నము చేయుచున్నాడు. పరమేశ్వరుడు సర్వ 
శక్తిమంతుడు కావున :సంకల్పమా'త్రమున జీవుల నుత్సన్నముచేయగల 
డందురేని, అదియును నుపపన్నము కాదు. ఈశ్వరసంకల్పమున కీశ్వరు 
డాశ్రయము, సంకల్పమున కాశయ మున్నట్లు విషయము నుండవల 
యును. నిర్విషయక సంకల్ప ముండదు, “జీపు డగుగాక” అను సంకల్ప 
మునకు ఆశ్రయ మీళ్వరుడు. విషయ మెయ్యది? విషయము జీవు డందు 
రేని జీవుడు సంకల్పమునకు పూర్వ మే యుండవలసివచ్చును. ఉత్ప. తికి 
పూర్వ మున్న వస్తువు నిత్యమే యగును, అందువలన నీశ్వరునివలన జీవు 
డుత్సన్నమగు ననుట యుక్తము కాదు. (౪౨) 


జీవునకు క్రానసాధనదుగు నంతఃకరణ మొండు లేదనుమతమును 
నిరాకరించుచున్నాడు. 


Scanned by CamScanner 


తే౭౮్రా డాం ట క 
అద టో + yA n= 
(4 రో కరు? అ ఆ నీ హలో అ బాను లో! స్తే 
జా. 
+ 
ga FY $ ఆగ శ EV mh టో 
క్ర వ Ce Pree TP అలం కరణ? లాకు క 
య. న వ్‌ 


కుభాకుభకర్శల నొనదృజీకనకు చక రాడి దాహ్యేండిడుకు 
కట 
లున్నవని యంగీకరించుచు, నాంతరికసారనముగు నంతఃకరణముంయునకు.. 
క 
నంగీకరింస మగుట ద్రతిజ్ఞామా(త్ర చుగును. మనసు సనంగీకరింపకుండు 
టకు తగిన హేతుక్పను (పదర్శింపనంతదరకు నయ్యడి సిజాంత కున 
బ్‌ 
నొప్పదు, (౪౩) 
జీవునకు మన స్పను నొక ఆంతకరికకరణడు లేదనుట (పకిజా 


విజ్ఞానాదిభావే వా తద(పతి షెధః _లిఎఎ౨ిం ౪9 
వా=మరియును, విజ్ఞానాదిభావే = విజ్ఞానాదు లుండగా, తదడ్రతి 
షేధః=మనస్సు నంగేకరింపకుండుట తగదు. 


బాహ్యవిషయముల జ్ఞానము జ్ఞ జాన మనదిడును. ఆంతరికవిషయ 
ముల జ్ఞానము విజ్ఞాన మనదిడును, చక్షు రాద దాహేండ్రియములు లేకున్న 
బాహ్యగిషయములై న ఘటపటాదుల జ్ఞానము కలుగదు, బా హ్యాపడార్రములు 
ఘటపటాదులు, సుఖదుఃకాదు పొంతరకనచయయలు ఆ ఆంతరికపడార్ష 
ములు, బాహ్యార్థజ్ఞానమునకు చకురాదులు బాహ్యకరణము లహేకితము 
లయినట్లు, సుఖదుఃథోదివిషయముల జ్ఞానము కలుగుటకును నొకకర 
ణము - ఇం[దియము అపేకీతము కాకతప్పదు. అయ్యడియే యంతఃకర 
ణము = మనన్సు - అనదిడును. కౌదిట్టి మనస్సు అనపేకీత మయినండున 
నయ్యది లేదనుట్‌ యు క్రియ క్రము కౌదని నూ శ్రాభి ప్రాయము, (౪౪) 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము __ ద్వి, పా, 388౯ 


వి పతిషేధా చ్చ ఎంఎ పక నక 
చామరియు, వి(తి షేధాత్‌ =వివేకపూర్వక (ప్రతి షేధమువలనను, 
జీవోత్స త్తివాద మసంగతమని సూ(త్రార్లము, 
® 

(వివేకపూర్వక (ప్రతి షేధము వి(ప్రతిషేధ మనబడును,) 

“న జాయతే (మ్రియశేవా విపక్సిత్‌? కఠ, ౨-౧౮. “జీవుడు పుట్టడు, 
నశింపడు' అను నీ యుపనిషద్వాక్య(ప్రమాణము ననుసరించి జీవు డుత్చ 
న్నుడు కాడని స్పష్టపడుచున్నది. అప్లే “అన్య(త్రమనా అభూవం నోదర్శ్‌మ్‌, 
అన్య(త్రమనా అభూవం నా(శ్రౌషమ్‌” బృ, ౧-౫-౩. “మన స్పెక్కడనో 
యున్నది; అందువలన చూడలేదు. మనస్సు మరియొకచో నున్నది; అంధు 
వలన విననై తి” నను నీ వాక్యమున జీవునకు భిన్నముగా సర్వజ్ఞానసాధన 
మగు మన స్సున్నట్లు (ప్రతిపాదింపబడినది. ఇట్లు జీవోత్స త్తి నిషేధము, 
మనస్స్ఫుయొక్క- సద్భావము వేరువేరుగ శాస్ర్రములందు (పతిపాదింపబడి 
నందున జీవు డుత్పన్ను డగుననుటయు, మనస్సు = అంతఃకరణము - లేద 


నుటయు రెండును వై దికులకు నంగీకరింపడగినవి కావని సిద్ధాం 
తము, (౪౫) 


వేదాంత దర్శన = అందొ వ్యాఖ్యానమున 
ద్వి తీయాధ్యాయమునందు ద్వితీయపాదము 
సమా _ప్పము 


UP 


Scanned by CamScanner 


(పథ మాధిక రణము 


(పథమాధ్యాయమునందు వేదాంతవా ర్య సమన్వయపూర్వకముగ 
జగజ్జన్మాదులకు (బ్రహ్మము కారణమని నిరూపింపదిడినది, ద్వి తీయాధ్యా 
యమునందు (పకృతికాని, పరమాణువులుకొని జగజ్జన్మాదులకు స్వతంత్ర 
కారణములు కావని తెలుపుచు పూర్వో క్తవేదాంతవాక్య సమన్వయము 
స్మృతులకును, తర్కుమునకును విరుద్దము కొదని తెలుపబడిసది. ఈ 
సాదమునందు వేదాంతవాక్యార్థ్హములలో భాసించు సరస్పర నిరోధమును 
దొలగించుటకు మహార్షి సూత్రముల నారంభించుచు ముందుగ నాకొాళాది విష 
యములందు గోచరించు విరోధమును పరిహరించుటకై పూర్వపక్షసూ(్ర 
మును రచియించుచున్నాడు. 


న వియ ద్శళుతేః ౨.3.౧ 

ఆ(కుతేః=వినబడనందున, వియత్‌=ఆకాళము, న=(బ్రహ్మసకొ 
శమునుండి యుత్సన్న మైనట్లు చెప్ప వలనుపడదు, 

ఛాందోగ్యమునందు 

'సదేవ సోమ్యేద మ(గ్ర ఆసీత్‌” ధాం. ౬-౨-౧. “(ప్రథమమున - 
సృష్టికిపూర్వమున సత్తే కలి దని చెప్పి, యా సత్పదముచే జెప్పబడు 
(దిహ్మమువలన 

'తదైకత బహుస్యాం ప్రజాయేయేతి, త శ్తేజో 2_సృజతే” 
ఛాం. ౬-౨-౩. ఈక్షణపూర్వకముగ నగ్నాాదు - లుత్సన్నము లై నట్లు 
చెన్నబడినదే కొని ఆకాశముకాని, వాయువుకాని యుత్సన్న మైనట్లు చెప్ప 

అ= కి 


Scanned by CamScanner 


ద్వి తీయాధ్యాయము _ తృ. పా. కలాల 


బడలేదు. కౌబట్టి (బ్రహ్మమునుండి యాకాళశ ముత్పన్న మైనదని చెప్పుట 
పేదాంతవాక్యవిరుద్ద మగును. కాగా (బ్రహ్మము జగజ్జన్మాదులకు రారణ 
మనుట యుక్తము కాదని పూర్వపక్షము, (౧) 
సిద్దాంత సూత్రము : 
(a) 
అసితు ౨-౩-౨ 
అవ 
(తు=పూర్వపక నిషేధార్థకము) అస్తి=ఉన్నది. 
ఆకాశముకూడ (బ్రహ్మమువలన నుత్సన్న మైనట్లు వేదాంతవార్య 
మున్నది, అందువలన పూర్వపక్షము సరికాదని సూ(త్రాభిప్రాయము. 
తై త్రిరీయోపనిషత్తునందు 
“సత్యం జాన మనంతం (బ్రహ్మీ త్రై, ౨-౧. “దిహ్మాము 
సత్యము, జ్ఞానము, అనంతము” నని (ప్రారంభించి, “తస్మా దాత్మన ఆకాశ; 
సంభూతః, ఆకాశా ద్వాయుఃి తై. ౨-౧. “ఆ (బహ్మమునుండి యాకా 
'శమ్యు వాయువు జనించినవి' యని వర్ణింపబడినది. కాబట్టి (బ్రహ్మమువలన 
నాకాశ ముత్పన్నమైనట్లు చెప్పబడనందున (బహ్మమునందు జగజ్జన్మాది 
కారణత్వ ముసపన్నము కాదనుట యుక్తము కాదు. (౨) 
ఈ సమాధానమును సహింపక యొక రిట్లు శంకించుచున్నారు, 
గి ణ్యసంభవాతీ ౨.౩.౩ 
అసంభవాత్‌ =ముభ్యార్థము సంభవముకౌనందున, గౌణము . అము 
ఖ్య-మని యేల యెంచరాదు? 
ఆకాశము వ్యాపకము కదా! వై శేషికమున 
“విభవాన్‌ మహో నాకొళః తథా చాత్మా వై. 8-౧-౨౨, “ఆకా 
శము విభువు అని వరింపబడుటయు జూడనగును. విభుప్కు వ్యాసకము 
ది 
నగు వస్తుపు నరవయవ మగును, సొపయవపదార్థము వ్యాపకము కానే 


Scanned by CamScanner 


కీలాఎతీ వేదాంతదర్శనము 


రదు. సావయవ ముత్సన్న మగును, నిరవయన ముత్పన్నము కాదు 
అయ్యది నిత్య మగును. కాబట్టి యాకాళ ముత్సన్న మైనదని యంగీకరింప 


ణి నువడ న స్ట Oe కై నే గ ఆర అట ఆ వో హై లై 
వలనుపడదు. అందువలన తై త్తిరీయమున పర్తింపబడిన యాకాళోత్స త్తి 
ముఖ్యము కాదనియు చెప్పవచ్చునని శంకాధిిపాయము, (౩) 


| దా చ్చ ౨-3-౪ 
చ = మరియును, శద్దాత్‌ = వేదాంత వాక్యమువలస, నాకాళోత్స శ్రి 
గౌణ మనుటయే యు క్రము. 

“వాయువు, అంతరిక్షము నను నీ యుభయము నమృతము' అని 
బృహదారణ్యకమున వర్ణింపబడినది. అమృతమని చెప్పబడు నాకాశమున 
కుత్చ త్తి గౌణముకాక ముఖ్య మెట్లు కాగలధు? కాబట్టి, వేదాంతవాక్య 
సమన్వయమున విరోధము లేదనుట సమంజసము కాదని శంకాసూ[క్రాథి 
(ప్రాయము. (౪) 

“తస్మా ద్వా ఏతస్మా దాత్మన ఆకాళః సంభూతః, ఆకాశా ద్వాయుః' 
ఖై. ౨-౧. అను నీవాక్యమున గల సంభూతపదము ఉత్పత్తిని 'దెలుపు 
చున్నది. అయ్యది ముం దాకాళోత్చ తత్తిని' దెలిపి యనంతరము వాయ్యో 
దుల యుత్ప త్తిని దెలుపును, ఆకాశోత్స త్తి గొణ మని చెప్పిన, వొయ్వా 
దుల యుత్పత్తియు గౌణ మనియే చెప్పవలసివచ్చును.ఆకాళోత్స తిని దెలి 
పిన సంభూతపద మే వాయ్వాదుల యుత్ప త్తిని దెలుపుచున్నది. వేరొకపద 
మా వాక్యమునందు లేదు. వా య్యా దులయు త్స త్తి ముఖ్యమే కొని 
గొణము కాదు, కొబిట్టి యాకాళోత్స త్రిని గౌణమని చెప్పిన పదమే 
వారక యక్క యుత్స త్తిని ముఖ్యమని యెట్లు చెప్పును? ఒకే వాక్యము 
పవన నన మనన మైేముయుమున గాలము మమ నో 
కౌ నాలు. య కు అం అనన 

పూర్వపక్షీ యిట్లు సమాధానము 'చేస్పుచున్నార' 


Scanned by CamScanner 


in fh usin ధ్యా ౮% మూ త్య, పా. 


గ్‌ వ 
స్యా చె్పకస్య (బహ్మళబిపల ౨-౩-౫ 
DLS Mohr, (బిహ్యాళబ్రవత్‌ = ఒకే (బహ్మళబ్రి 
సును ముఖ్య, DURE లుస్నుట్లు, స్యాత్‌ =రెండర్థడు లుండ వచ్చును, 
a త గియముసందు 
“సన (ఏ5), ఏటి సస్య తో (బ్రహ్మేతి తైఎఎ౨. తపస్సుతో 
(బట్మాసు దెలిసికొసగోరుము, (బహ్మము తపస్సు' అని యొకచ్‌ జెప్ప 
దగిసరి, ఈ వార్యోముస (బహ్మళబ్దము 'ముదట ముఖ్యార్థదున సర(దిహ్మ 
ముసు లోధించి తరువాత గౌడార్థముస తసస్సుగు డెలుపుచున్న డి, అ్లే 
సంభూతసద మొక్కటియే రెండర్హములను బోధింపగలదని సూథ్రాభి 
(సాయము, (౫) 
“న తట _స్గప్వా ఇదం సర్వ నుసృ్ఫజత యదిదం కించి తె. ఎరీషటం 
'ఆ పరమాత్మ తస మొనర్చి సర్వమును సృజించెను? అను సీ వాక్యమున 
సర్వము నుత్పన్నము చేసినట్లు చెప్పదిడినది. సర్వమునం దాకాశమును 
బేరును. అట్టియెడ నాకాళోత్స త్తియ ముఖ్య మనకతప్పదు. కాబిట్టి 
“సంభూత” పదముచే నాకొళోత్ప త్రి గౌణమని చెప్పుట యు క్రముకా దండు 
నేని _ పూర్వప&ీ సమాధానము : 
(ప్రతిజ్ఞా 2.హోని రవ్యతిరేకా చ్చ బ్రేభ్యః హేతు 
శ గ్రేభ్యః=ళబ్ద ప్రమాణములమూలమున, అవ్యతి రేకాత్‌ = వ్యతిరే 
కము కాదని తెలిసినందువలన, (ప్రతిజ్ఞాహోనిః = ఆకొశము ని త్య మె 
యా 
యుత్స త్తి లేనిదె నను సర్వోత్స తి (ప్రతిజకు :హాని కలుగదు, 
అవి యా —2 షో 
ఆకాశము వ్యాపకము, అందువలన నయ్యది యుత్ప తిగలిగిన సర్వ్‌ 
పడార్థములతో నన్వయించియే యుండును, పరిచ్చిన్న' (వ్యాపకము కాని 
సదార్థములవలె కొన్నింటితో నన్వయించి, మరికొన్నింటిలో నన్వయింసక 


Scanned by CamScanner 


'ఆకాళ ఏవ త దోతం చ [పోతం చి బృ, ౩-౮-౭, 

“ఆకాశ మన్నింటిలో నోత(ప్రోతమై యున్నది. 

పృథివ్యాది సమ_స్తపదార్హములు నాకాశముతో నోత్యప్రోతములై 
యున్నందున నాకాళము వానికి వ్యతిరేకము కాదు. అందువలన నయ్యది. 
నిత్యమై యుత్పన్నము కానంతమాత్రమున సర్వ ముత్సన్న మగునని 
చెప్పిన దాక్యమునకు హాని యొకింతయును లేదు. కాబట్టి యాకాళోత్చ 
త్తని సంభూతపదము గొణముగా జెప్పినదని పూర్వపకీ తనశంకను సమ 
ర్హింపగా - మహర్షి సిద్ధాంతపక్షమును సూ త్రించుచున్నాడు, (౬) 


యావద్వికారం తు విభాగో లోకవత్‌ ౨-౩-౭ 
(“తు” శంకానివృ త్తిక్‌" అకు 
లోకవత్‌ =లోకమునజూడ బడు ఘటపటాదులవలె, యావద్వికౌరం= 


కార్యపడార్థము లన్నియు, విభాగః=ఆవయవ విభాగములు కలవి యనియే 
 యెంచవలెను, 


అవయవ విభాగములు గల వస్తువు వికార మనబడును. వికారము 
విభజింపబడ దనుటకు వీలులేదు. వికారము సావయవ మని భావము. 
ఘటపటాదు లన్నియు సావయవములు - వికారములు, 'అళ్లే యాకాశము 
కూడ వికారమే - సావయవమే. ఆ కాశము పృథివ్యాది (ద్రవ్యములలో 
నొకటి. కాని యది సూక్మ(ద్రవ్యము, ఘటపటాదులలో నవయన విభా 
గము చూడబడిన ట్లందు జూడబడదు, అయినను హాక్మదర్శుల కది బుడ్జి | 


| 
౨వ 


Scanned by CamScanner 


ద్వి తీయాధ్యాయము.తృ. పా. 3౮౫ 


గతము కాకపోదు: సూక్ష్మ మగుటచే నితరపదార్హముల కది వ్యతిరేకము 
కాక వానితో నన్వితమై యుండును, “ఆకాళః పరాయణమ్‌? “ఆకాశ ఏన 
తదోతం చ (ప్రోతం చి అను నీ వాక్యములలోని యాకాశము పర(బహ్మ 
పరకము, పంచభూతములలో నొకటి యగు నాకాళము సర్వపదార్హములకు 
పరాయణము కాదు, అయ్యది వాయ్వాది స్థూలపదార్హములతో మా(్ర మన్వ 
యించి యున్నది; కాని జీవేశ్వరులతో నన్వయింపదు. కాబట్టి భూతపద 
వాచ్యమగు నాకాశము వికారమే, సావయవమే. అందువలన నయ్యది 
యుత్చన్నమగును. ' 

మరియు “వాయు శ్చాంతరిక్షం వ్రైత దమృతమ్‌' అను వాక్యముస 
నాకౌాశము అమృతము = నిత్యము - అని చెప్పబడుటకు కారణ మయ్యది 
యితరపదార్హములకం "టె చిరస్టాయి యగుటయే. అంతేకాని యది నిరప 
యవములగు పదోర్థములవలె నిత్యమని చెప్పుటకు కాదు, కాబట్ట యాకాళము 
కూడ (బహ్మమువలన నుత్ప్సన్న మైన దనుటయే యుక్తము. కాగా “తస్మా 
దాత్మన ఆకాశఃసంభూతణ౯ి అనువాక్యముసందలి సంభూతపద మాకాళోత్స త్తి 
ముఖ్యమనియే తెలుపును, కాని గౌణ మని తెలుపదు. అందువలన వేదాంత 
వాక్యసమన్వయములో దోష మొకింతయును లేదనియే సిద్ధమగు 
చుచ్చుది. (౭) 


ఏతేన మాతరిశ్వా వ్యాఖ్యాతః ౨-౩౮ 


ఏతేన = (బహ్మమువలన నాకాళ ముత్సన్న మైన దని చేసిన 
వ్యాఖ్యానము మూలమున, మాతరిశ్వా = వాయువు, వ్యాఖ్యాతః=(బహ్మము 
వలన నుత్చన్న మైనదని చెప్పినట్లే యెంచవలెను, 

ఆకాశము (బహ్మమువలన నుత్సన్న మైనట్లు వేదాంతవాక్యము 
నందు నర్జింపబడినది, అన్తే వాయువును నుత్చస్న మైనదని ఎఅంచవల 
ననీ సూ(క్రాభిప్రాయము, (౮) 


Scanned by CamScanner 


తీలోజ వేదాంతదర్శనము 


వేదాంత వాక్యములందు ఆకాశము నిత్యమని చెప్పబడినను నయ్యది 
(బహ్మమువలన నుత్చన్న మైనదని యంగీకరింతురేని “నితో నిత్యానామ్‌” 
కఠ, ౫-౧౩. అను వాక్యమునందు (బహ్మముకూడ నిత్యమని వర్ణింప 
బడినది. అందువలన (బ్రహ్మముకూడ మరియొకదానివలన నుత్సన్న 
మైనదని యెంచిన దోష మేమి ? అని శంకింపగా = సమాధానము ; 

అనంభవసు సతోఒనుపవ తేః ౨౨-౩౨౯ 
తాల —D 
(“తు శంకా నివారణార్థము,) 

అనుపప .త్రేావికారియని సిద్ధముకానందున, సతః = సత్‌ పద 
వాచ్యమగు (బిహ్మమున కుత్చ త్తి, అసంభవః=సంభవము కౌదు, 

(సదేవ సౌ మ్యేద మ్యగ్ర ఆసీత్‌) “సృష్టికి పూర్వమున సశ్తే 
యుండెను? అను నీ వాక్యమున (బ్రహ్మము సత్‌పదార్థమని ఛాందోగ్యోపని 
షత్తు వర్ది ంచినది, ఆ (బహ్మ మాకాశాదులను సృష్టించినది. ఈ విషయ 
మున వేడాంత వాక్యసమన్వయవిరోధమును దొలగించుటకు ఆకాశవాయు 
వల యుత్స త్తి (ప్రదర్శింపబడినది, వాని సామ్యముతో (బహ్మముకూడ 
నుత్పన్న మైనట్లు శంకింపబడినది. కాని యది సరికాదు. వికారి వస్తు 
వుత్చన్న మగును. అది సావయవి యగును, ఆకాశము సావయవి కొబట్టి 
యుత్పన్నమైనదని నిరూపింపబడినది. ఉత్పత్తిని దెలుపు వేదాంత వాక్యము 
కూడ (ప్రదర్శింపబడినది. సత్పదవాచ్యమగు (బ్రహ్మము వికారిగా నెక్క 
డను నర్జింపబడలేదు. పైపెచ్చు వేదాంత వాక్యములలో 

“విరజం _బహ్మ నిష్క._లమ్‌’ ముం, ౨.౨-౯ా 

“నిష్కలం నిష్కి9యం శాంతమ్‌” శే. ౬-౧౯ 

(నిష్క_లమ్‌) అవయవరహితమని స్పష్టముగా వర్ణింపబడినది. 
నిరనయవ ముత్సన్న మగుననుట యుక్తము కాదు, ఇ౦తేకాక 
శ్వేతాశ్వరముస 


Scanned by CamScanner 


అతన 
చ 


ద్వితీయాధ్యాయము-తృ. పా, రిధ్రాత 


“స కారణం కరణాధిపాదిపో 
న చాస్య కన్సిత్‌ జనితా న చాధిపః* ౬-౯ా, 


*' బహ్మము మూలకారణము,. అది యన్ని టికి నధికము, దానికి 
కొరణము లేదు? అని (బహ్మమున కుత్ప త్తి తి నిషేధింపబడినది. కొబట్టి 
నిత్య శబ్దముచే చెప్పబడినంతమా(త్రమున (బ్రహ్మము ఆకా కమువలె 
నుత్సన్న మైన దనుట యుక్తము కాదు, (౯) 


(బహ్మమువలన నాకాశవాయువుల యుత్స త్తిని వ ర్థించి, యగ్ని 
యుత్స త్తిని (ప్రతిపాదించుచున్నాడు, 


తేజో=త స్తథా హ్యాహ ౨-౩-౧౦ 
— 
అతః=ఆ వాయువునుండి, తేజః=అగ్ని యుత్చన్నమగును. హి= 
ఎందువలన నన, తథాహ:=వేదాంతవాక్య మట్లు వర్షించినది. 


(“స సదేవ సో మ్యేదమ(గ ఆసీత్‌ ” ఛాం. ౬-౨-౧) ఛాందోగ్యమున 
“బ్రహ్మము సృష్టికి పూర్వము కలిదని (ప్రారంభించి, ('తత్‌ తేజో ఒసృజత 
౬-౨-3) “ఆ (బహ్మము తేజస్సును - అగ్నిని - సృజించెను అని తదుపరి 
వర్ణింపబడినది. ఇట (బ్రహ్మము తేజస్సును సృజించిన ట్లున్నందున 
వాయువునుండి యగ్ని జనించిన దనుట సంగతము కాదందురేని-అట్లు కాదు, 
తై తిరీయమునందు 


“తస్మా దాత్మన అకాశః సంభూతః ఆకాశా ద్వాయుః వాయో రగ్నిఃి 
(బహ్మమువలన నాకాశము, నా యాకాశమునుండి వాయువు, నా వాయువు 
నుండి యగ్నియు” జనించినట్లు స్పష్టముగా వరి ౦పబడి:'యున్న ది. కాబట్టి 

౧ స) om ట 
(బహ్మోమునుండి సాక్షొత్తుగ నగ్ని పుట్టినదని యెంచరాదని భావము, 
మరియు నాకొశవాయువులు జనియింపకజ్లూ రము. అగ్ని జనించుబయున్న 
యుక్తము కొదు. (౧౦) 


Scanned by CamScanner 


ఆ సః ౨-౩-౧౧ 


ఆ యొన్నినుంది జలము జనించినదని యీ సూ[(త్రాఖ్మిపాయము,. 

ఆగే రాస? “ఆన్నినుండి జలము జనించిని దని వేదాంతవాక్యమును 
చెప్పుచున్న MY ఇది, (9౧) 

పృథి వ్యధికార రూప శద్దాంత రేభ్యః ౨ తిం౧౨ 

పో థిచీ=జలమునుండి పృథివి యుత్పన్నమగును, అధికార, రూప, 

Learn వలనను, రూపము - వర్ష మువలనను, వాక్యాం 

ను ఛాందోగ్యమున వర్తి ంసబడిన యన్నము పృథివి యనియే 


యో 


ah, 
ఛాందోగ్యమునందు 
“తా ఆస ఐక్షంత బహ్వ్యః స్యామ (ప్రజాయేమహీతి తా అన్న. 
మస్నజంతి ఛాం. ౬-౨-౪, “తా అన్న మసృజంత “ఆ జల 


mm 


మన్నమును సృజించెను” అని యండుటం టై జలమునుండి పృథివి 
జనించిన దనుట యు క్రము కాదందురేని-అట్టుకాదు. ఇందలి యన్నపదము 
సృథివీవాచక మనియే తెలిసికొనవలెను. ఇందులకు కారణ మేమన -: 
(ప్రకరణము, రూపము, వాక్యాంతరము నని నుడువుదుము. 

“త త్తేజో అసృజత,” త దపో 2ఒసృజతి ఛాం, ౬-౨-౩. అగ్ని, 
జలము నను భూతసృష్టిని వర్షించిన (ప్రకరణముననే *ఠా ఆప అన్న మసృ 
జంతి ఛాం., ౬-౨-౪ “ఆ జలము అన్నమును సృజించెను.” అనియున్నది. 
శాబిస్టే (సకరణబలమున నిట అన్న శబ్దము భూమి (పృథివి వాచక 
నియె యెంచుట యు క్రము. భూమియు పంచభూతములలో నొక్కటికడా। 


A 


Te న్‌ కు 


"ముల్‌ క్ళష్టం త దన్నన్య ” ధాం, ఒా-౪=౧ 'అన్నమునకు 


Scanned by CamScanner 


ఆ 


ద్వి తీయాధ్యాయము_తృ, పా, కిలా 


నర్హము కృష్ణము - నలుపు" అని వర్ణింపబడినది. (వీహియవాదులు అన్న 
శోబ్దమున కిర్ణమగునెడల నవి కృష్ణవర్షము గలవి కావలసివచ్చును, అట్లు 
కౌవు, భూమివర్షము నలు పనుట (ప్రసిద్ధమే, కాబట్టి రూపము ననుసరించి 
చూచినను పై వాక్యమునందలి యన్న శబ్దము పృథివీవాచక మనియే యెంచుట 
యుక్తము, ఇంతేకాక 

“ఆద్భ్యః సృథివీ” తై. ౨-౧. జలమునుండి పృథివి యదృవించిన 
దని త్రై _త్రిరీయవాక్యమున వర్షింపబడినది. ఇ ట్లనేకకారణము లున్నందున 
ఛాందోగ్యవాక్యమునందలి యన్న శబ్దము పృధథిఫీవాచక మని ఛెప్పద లెను, 
కౌగా జలమునుండి పృథివి యత్పన్న మైనదని సిద్దాంతము. (౧౨) 

ఆకాశముమొదలు సృథివివరకు గల పంచభూతముల యుత్స త్తి 
నిరూపింపదిడినది. కాని [దిహ్మమువలన' నాకాళ ముత్సన్న మైనను 
వాయ్వాదిభూతములు వానికి కారణములగు నాకాశాదులనుండి యుత్సన్న 
మెనవికదా ! కాబట్లి వాని యుత్స తికి (బ్రహ్మము కారణ మెట్లగును ? 
— (2) ని ౧ 
పరంపరగా కారణ మందురేని జీవులును పరంపరగా కారణములు 
కొవచ్చునుగదా । కాబట్టి వేదాంతవాక్య సమన్వయ మెట్లు సంగత మగు 

టి ॥ ౧. 

నన, సమాధానము : 


త దభిధ్యానా దేవ తు తల్లింగాత్‌ సః ౨.౩.౧౩ 


(“తు శంకా నివారణార్థకము, సంకల్పము గర్భమున గల 
యాక్షణము అభిధ్యాన మనబడును, 

తదభిధ్యానాత్‌ = సృథివీసపర్యంతభూతవి షయకాభిధ్యానరూపమగు, 
తల్లింగాత్‌ = (బ్రహ్మమును దెలుపు లింగమువలన, న ఏవ=ఆ (బ్రహ్మ మే 
పృథివ్యాది భూతసృష్టికిని కారణము. 

(ద్రిహ్మము వాయ్యాదిభూతణజాతమునకు సరంసరాకారణము కొదు, 


Scanned by CamScanner 


౨౯౦ వేదాంతదర్శనము 


కుమ్మరి కుండలు నిర్మించుచు వానికి సాక్షాత్మా-రణము - కర్త యె ట్లగు 
చున్నాడో యస్తు (బిహ్మముకూద పృథివ్యాదులకును (స్రష్ట - క _ర్హ - యని 
యెరుగనగును. కర్త - రచయిత - పరంపరాకారణము కాదు. సాక్షొత్కా_ 
రణ మనియే తలియనగును. 

కుమ్మరి ముందు మట్టితో కపాలములను రచియించి .వానిమూల 
మున స్వయముగ ఘటమును రచియించును. అట్లే బ్రహ్మము ముం దాకాశ 
మును రచియించి, దానినుండి వాయువును, తన్మూలమున నగ్నా్య్యాదులను 
స్వయముగ రచియించును. కాబట్టి పరంపరాకారణ మన. నొప్పదు. 


“తదై తత బహుస్యాం (పణాయేయి ౬-౨-౩, 

ఛాందోగ్యమున గల యీ వాక్యమునుబట్టి (బ్రహ్మము సృష్టి నొన 
ర్చుట కీక్షించినట్లు స్పష్టముగ తెలియుచున్నడి. (బ్రహ్మము సృష్టికర్త 
యని తెలుపు వాక్యము లుండ పృథివ్యాదులసృష్టికి (బ్రహ్మము సాజొత్కా- 
రణము కాదనుట యుక్తము కాదని సూ(త్రాభిప్రాయము. కాబట్టి వేదాంత 
వాక్యసమన్వయమున దోష మొకింతయు గేగని భావము, (౧౩) 

ద్వితీయాధికరణము 

భూతోత్స_త్తిక్రమము చెప్పి (ప్రస్తుతము (ప్రళయ[క్రమము నాలో 

చించుచున్నాడు. 
విపర్యయేణ తు [కమోఒత ఉసపద్యతే చ .౨౨౩-౧౪ 


అతః = భూతోత్స త్తిక్రమమునకు, విపర్యయేణ = విపరీతముగ, 
మః = (ప్రళయ(క్రమ ముండునవి తెలియవలెను, ఉపపద్యతే చ= 
అ ట్టుండుటయు యు క్రమే, 


సర(బ్రహ్మమువలన ఎమ న్గజగత్తు రచియింపబడును, (ప్రళయ 


Scanned by CamScanner 


ద్వి తీయాధ్యాయము తృ. పొ, ౩౯౧ 


పర్యంతము _బహ్మమునందే యుండి (ప్రళశయమున నందే లీన మగును, 
ఈ ధావమునే యీ (క్రిందివాక్యము తెలుపును, 
“యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జ్లాతాని జీవంతి 
యత్స)యం త్యభిసంవిళంతి తద్‌ విజిజ్ఞాసస్వ తద్‌ (బహ్మ” 
లే. ఈంది, 
(బహ్మ మాకాశమును ముందు సృజించి తదుపరి వాయువు, అగ్ని, 
జలము, సృథివి మున్నగు భూతజాతమును సృష్టించినట్లు పూర్వము సృష్టి 
(క్రమము తెలుపబడినది. (ప్రళయ(క్రమ మిందుకు విపరీతముగా నుండును. 
పృథివి జలమునందును, జలము అగ్నియందును, అగ్ని వాయువునందును, 
వాయు వాకాశమునందును (క్రమముగ లీనమగును. ఆ యాకాశము 
స్వకారణమున లీనమయి పరమేశ్వరునందు నిలుచునని భావము, లోకాను 
భవమునుబట్టి చూచిన నీ (క్రమము యు_క్తమే యనియు దెలియును. కార్యము 
కారణరూసము నొందుటయే దానిప్రళయ మనబడును. ఘటము (ప్రళయమై 
మృ త్తికయందు లీన మగును. కుండలాదిభూషణములు నశించి సువర్ణ 
మున రీనమగును, కాబట్టి యుత్స త్తి క్రమమునకు (ప్రళయ(క్రమము విపరీత 
మనుట సుస్పష్టము, (౧౪) 
ఆకాశాదిభూతముల యుత్స త్తి, (ప్రళయ (క్రమములను వివరించి 
మహ త్తత్వాది సూక్మభూతములవరకు గల కార్యవదార్గముల యుత్స శ్తి 
'ప్రళయముల నేల నిరూపింపలే దన : 


అంతరా విజ్ఞానమనసీ క్రమేణ 
తల్లింగాదితి చే న్నావిశేషాత్‌ . ౨.౩.౧౫ 


అంతరాజ(బ్రహ్మమునకు నాకాశమునకు మధ్య, నిజ్ఞానమనసీ = 
విజ్ఞానము, మనస్సు రెంటిని, క్రమేణ= (క్రమముగా, తల్లింగాదిళి ఛేత్‌= 


Scanned by CamScanner 


తిజా౨ వేదాంతదర్శనము 


ఆకాళాదులవలె వాసి యుత్స త్తిప్రకయము లీల వర్షింసలేదన, అవిశేషాత్‌ = 
విశేషములేనందున, న=వర్దింపలేదు, 


(సూ(త్రమునందలి విజ్ఞానపదము మహ త్తత్వమునకు, అహంకార 
మునకు, సూక్మభూతములకు నుపలక్షకము. అళ్లే మనస్సు కర్మేంద్రి 
యములకు జ్ఞా నేం్యద్రియములకు నుపలక్షకము.) 


ఆకాశాదిభూతపంచ కముయొక్క యుత్స త్తిసళయములు పూర్వ 
సూ(త్రములందు వర్ణింపబడినవి, వానియుత్స త్తి (ప్రళయవిషయమున గల 
యుపనిషద్వాక్యవై రుధ్యము తొలగింపబడినది, కొని, పరమేశ్వరుడు 
(పకృతినుండి యాకాశాదులను. సృష్టించుటకు పూర్వము, మహ త్తత్వ 
మును, అహంకారమును, సూజ్మభూతములను, ఇంద్రియములను నృష్టిం 
చునుగథా 1 వానియుత్స త్రి ప్రళయములను సూ(త్రకారు డేల' (ప్రతిపొదింస 
డయ్యె నన - సమాధానము : 


మహ త్తత్వాదుల యుత్చతత్తి (ప్రశయములను వర్షించు ఉపనిషద్వా 
క్యములలో భేదము - విరోధము - కనిపింపదు. అందువలన వానియుత్న త్తి 
ప్రళయములను నిరూపించి వాని నుపపాదించు వాక్యములవిరోధమును దూర 


మొనర్పవలసిన యవసరము సూ(త్రకొరునకు గలుగలేదు. కాబట్టి దోష 
మొండును లేదని భావము, (౧౫) 


తృతీయాధిక రణము 


భూతపంచకోత్చ త్తి (ప్రళయములను వివరించి తతీసాహచర్యము 
వలన నుపస్థితమగు జీవాత్మకు సంబంధించిన యుత్న శ్తి త్రివినాశములుకూడ 
వీవరింసదలచి, “జీవుడు పుట్టుచున్నాడు, చచ్చుచున్నాడు'. అను లోకవ్యవ 
హారము జీవునియంగు ముఖ్యముగ వర్తి ంపడని మహర్షి సూ్యత్రించు 
ఛున్నాడు, 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము -- తృ. పా, ఢికాత 


చరాచరవ్యపాశయ స్తు తద్వ్యపదేళో 


సక 
భార్త స్పద్భావధావితత్వాత్‌ ౨-౩-౧౬ 
(తు=జన్మమరణములు ఆత్మా(శ్రితములు కావు 
తద్వ్యపడేశః=జన్మమరణకథనము, చరాచరవ్యపా(శయః = చరా 
చరళరీరములకు సంబంధించినచై, తద్భావభావితత్వాత్‌ = శరీరము లున్న 
పుడు కలుగుచున్నందువలన, భా క్తః=జీదాత్మయందు గొణముగ వ్యవహ 
రింపబడును. 


లోకమున “దేవదత్తుడు జన్మించెను. యజ్ఞద త్తుడు మరణించెను? 
అను వ్యవహారము చూచుచున్నాము. అందువలన జీవునకు జన్మమరణము 
లున్నట్లు తెలియుచున్నది. కాని, యీ జన్మమరణములు జీవునకు సంబం 
ధించినవి కావు. అవి శరీరమునకు సంబంధించినవని తెలియనగును. 
లోకవ్యవహారమునుబట్టి జీపునకే జన్మమరణము లున్నట్లు తెలియు 
చున్నను న ఖుంచరాదు. జన్మమరణములు జీవునియందు ముఖ్యములు 
రాదు. అది గౌణము. జన్మమరణములు శరీరమునకే కాని యాత్మకు 
లేవు, ఆత్మ (ప్రత్యక్షము కాదు. జన్మమరణములు (ప్రత్యక్షేధర్మములు, 
కాబట్టి యవి 'ప్రత్యక్షమగు శరీరమునకు సంబంధించినవే కాని య(ప్రత్యక్ష 
మగు జీవునకు చెందవు. శరీరముద్వారమున జీవాత్మజ్ఞానము కలుగును, 
కాబట్టి శరీరమునకు చెందిన జన్మమరణధర్మములు శరీరా(శ్రితము లయినను 
నాత్మా[శితములుగ వ్యవహరింపబడుచున్న వి, కాబట్టి జీవాత్మకు జన్మమరణ 
ములు గౌణములని సూ(త్రాభి ప్రాయము. (౧౬) 


నాత్మా 2. కుతే; నిత్యత్వాచ్చ తాభ్యః పీ. ౧e 


ఆత్మా=ళీవాత్మ, న = చావదు, జన్మింపదు. అ(కుతేః నా ఆత్మకు 


Scanned by CamScanner 


sey వేదాంతదర్శనము 


జన్మమరణము లయన్నట్లు ఉపనిష త్తులు చెప్పవు, తాభ్యః=్యశుతులవలనను, 
'నిత్యత్వా చ్చ=నిత్యమైనందునను, బీపునకు జన్మమరణములు లేవు. 
“న శ్రాయతే (మియతే బౌ విపశ్చిత్‌” కఠ, ౨-౧౮. 
“అతో నిత్యః శాశ్వతో ౭_యం పురాణకః” కఠ, ౨-౧౮. 
ఈ కఠోపనిషత్తు వాక్యములు జీవుడు జన్మింపడనియు, న్స మర 
ణింపడనియు చెప్పుచున్నవి. 
“జీవాపేతం వావ కి లేదం [మియకే న జీవో (మియతే' 
ఛాం,. ౬-౧౧-౩. 
ఛాందోగ్యమున, “జీవుడు తొలగిపోయినందున ' నిది. మరణించు 
చున్నది. జీవుడు మరణింపడు అని యీ వాక్యము చెప్పుచున్నది. కౌబిట్టి 
జీవునకు జన్మమరణములు .లేవు, ఉన్నట్లు చెప్పువాక్యములు లభింపవు, 
“అవినాశీ వా అరే అయ మాత్మా ఒనుచ్చిత్తి ధర్మా? 
బ్బ. VY-A:౧¥. 
“ఈ యాత్మ నాశము లేనిది, నాశమగుట దీనిధర్మము కాదు? అని 
యాత్మనిత్యత్వము నీ వాక్యము స్పష్టముచేయుచున్నది, కాబట్టి జన్మమర = 
నము లాత్మకు చెందిన ధర్మములు కావు, (౧౭) 
ఆత్మ నిత్య మని చెప్పి దానిస్వరూపమును చెప్పుచున్నాడు. 
జో ౭త ఏవ ౨-౩-౧౮ 
అతఏవ = నిత్యమగుటవలననే, జీవాత్మ, mr = జానస్వరూసము 
wy 
గలది యని యెరుగనగును. 
శః డేహాధ్యక్షుడై న జీవుడు నిత్యుడని యంగీకరింపబడుచున్నాడు. 
ఎతడు జ్ఞానాశయుడా ? లేక జ్రానస్వరూపుడా ? యని సంశయము గలు 
సను, ఉపనిషత్తులలో కొన్నిట జీవాత్మ జ్ఞానస్వరూప్పుడ నియు, మరి 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయము _ తృ.పా. ౩౯౫ 


కొన్నిట శ్లానాశ్రయుడనియు వర్షన చూడనగును. అందువలన సంశ 
యము వొడముట సహజమే, ఇందు జ్రానాశయు డనుట పూర్వపక్షను, 
జానస్వరూపు దనుట సిదాంతము, 

గ 0 


$y 


అలీ 


(స్ప ౦0 “ గీ ఎక అన 

షపొ దృష్టా స్రష్టా (తా (ఘ్రాతా రసయితా 

మంతా బోద్దా కర్తా విజ్ఞానాత్మా పురుషః (ప్రశ్న. ౪-౯ 
“యో వే దేదం బిఘాణీతి స ఆత్మా ఛాం, ౮-౧౨-౪. 


ఈ వాక్యములందు జీవాత్మదర్శన, స్పర్శన, (శవణాది జ్ఞానకర్తగా 
జెప్పబడుట స్పష్టము, ఈ సూ(త్రమున జీవునకై (ప్రయోగింపబడిన “జః” 
అను పదముకూడ క _ర్హ్భృ(ప్రత్యయముచే నిర్ధశింపబడినది, కావున జీవాత్మ 
జ్ఞానక ర్హయె జ్ఞానాశ్రయుడే యగునని పూర్వపక్షము. 

సిద్దాంతము : జీవుడు జ్ఞానాగ్రయు డనుట యుక్తము కాదు. 
జ్ఞానమున కాగ్రయు డగుగెడల నా జ్ఞానము నిత్యమా ? లేక యనిత్యమా ? 
చెప్పవలసియుండును. అనిత్య మందురేని, జ్ఞానము కొంతకాల మాత్మలో 
నుండుననియు, తరువాత నశించుననియు నెంచపలసివచ్చుసు, అట్టి క్లానము 
లేనికాలమున “నేను ఉన్నానా లేనా ? యని సందేహము కలుగవలెను, 
లేదా “నేను లేను? అను విపరీత జ్ఞానమయినను కలుగవలెను, ఇంతేకాక, 
క్లానగుణము ఆత్మ నా్నాశయించియుండు ననుచున్నాము. కాపున నది 
యనిత్య మగునెడల ధర్మి - ఆగశ్రయి - వికారి కొవలసివచ్చును. అప్పు 
డాత్మయు నుత్స త్తి వినాశములకు లోనై యనిత్య మగును. కాబట్టి 
జీవాత్మ జ్ఞానాశ్రయము కౌదు, జ్ఞానము నిత్య మే యందురేని - అది గుణ 
మనజనదు, జ్ఞానము నిత్యమై యెల్లపుడు జీవాత్మ నాశ్రయించి యుండునా ? 
లేక యప్పుడప్పు డాగశ్రయించునా ? కొంతకాల మది వేరుగ నుండు 
'నందురేని _ అపు డది గుణము కాదు. గుణము స్వతంత్రయునికి గలిగి 
యుండదు, గుణము గుణిని వదలియుండనేరద్దు, కాబట్టి నిత్యమై 


Scanned by CamScanner 


౨గో వేదాంతదర్శనము 


యుల్లప్పుడు శ్రాసనము జీవాత్మ నంటియుండు ననవలసివచ్చును. అప్పుడు 
దానిని గుణ మనుటకం టె స్వరూపమో, స్వభావమో యనుట యుక్రము, 
కొబిట్టి జ్ఞానము జీఫునకు స్వరూపమే యననగును, ఇట్లు జ్రానము జీపునకు 
స్వయాప మందుమేని - అది గుణములలో చేరక వేరుపదార్డ మగు నందు 
'రెని - అట్లు రాదు. స్వరూపము పారిభాషికపదము, ఉపర్యు క్ష హేతువుల 
వలన గుణమని భాషింపవలనుకాదు, కావున స్వరూప మని చెప్పుచున్నాము, 
అంతమా(త్రమున నది గుణపదార్థము కాకపోదు. 

జీవాత్మ శ్రానాాశ్రయమని యుపనిషతులు చెప్పుట యెట్లు పొసగు 
. గా SEN మో ౧ 
నందు౦ని, నృ త్తి చ్లానమున కాగశ్రోయ మని చెప్పవచ్చుమ. స్పర్శనము దర్శ 
నము మున్నగు సై్రైం(ద్రియకక్షానములకు జీవాత్మ యా(శ్రయమని వాక్య 
ములు చెప్పుచున్నవి. క్షానము ద్వివిధము: ఇం(ద్రియక జ్ఞానము, నిత్య 
జ్ఞానము నని. కావున జీవాత్మ యైం(డ్రియకజ్జానమున కా(శ్రయ మగును, 
నిత్యజ్ఞానము జీవాత్మునకు స్వరూప మగునని భావము." జీవాత్మ జాన 
స్వరూప మనుటకు వాక్య(ప్రమాణములు నున్నపి, అవి యెవ్వి యన : 

“యో ఒయం విక్తానమయః (ప్రాణేషు హృద్యంత రోతిః పురుషః 
డో జే 
ద్భి, V-5-=2, 

“అ (త్రాయం పురుషః స్వయంజ్యోతి ర్భవతి” బృ. ౪-౩-౯. 

ఈ వాక్యములందు జీవాత్ముడు “జ్యోతిః” అను పదముచే జివ 
బడుట స్పష్టము, “జ్యోతి” యన శ్లానము - అనగా శ్లానస్వరూపు డనియే 

బి ణః ణో 
కదా! య మగుచున్నది. 
నై 

“జడ వ్యావృతో జడం (ప్రకాశయతి చిడ్రూపఃి సాం, ఒ-౫౦. 

ఈ సాంఖ్యసూ త్రమున జీవాత్మ, చ్యద్రూపః=జ్ఞాన స్వరూపుడు, ఆని 
స్పష్టముగా జతెస్పబడినది. కాబట్టి జీవాత్ముడు జ్ఞానన్వరూప్పుడే రాని జ్లాగా 
(శయుడు కాదనియే సిద్ధాంతము, (౧౮) 


uuu తననన నతు తననన నన నతనననేనేే 


Scanned by CamScanner 


» f | న. ళు త్మ” ని 
గి యోగా యఘు తి. పొ, శడోం 


చతుర్గాధికరణము 
క 

నీవొత్మి గ్లానస్వథాపమని చెస్పి యిపుడు అణువని చెప్పుటకు 
సూత్రము నాతంభించుచున్నాడు. 


ఉతీ[ కాంతి గత్యాగలీనామ ౨౨-౩౭౧౯ 


శళరనునుంది వలువడుట యుతీ(రాంతి, లోకాంతరోగదునము 
గతి, అదనుంది వచ్చుట ఆగతి యనబడును. జీవునియం దీ మువ్విధము 
లగు గతు లున్న ట్లుపనిషత్తులలో చూచుచున్నందున జీపు డణు వని 
సూ(త్రాధిస్రాయము, 

నచ్చిర్‌ స్వరూపుడగు జీపు డణువా లేకి విభువా ? అని సందేహము, 
విశు నని పూర్వాపతను. కాదు, అణువే యని సిద్ధాంతము, 

జగ త్తునందు గల భో గ్యపదార్థములన్నియు జీవుల యదృష్ట 
సంబంధమువలన నుత్సన్నము లగుచున్నవి, అందువలననే (ప్రతి కొర్య 
మునకు గల కొరణనముదాయములో నదృష్టముకూడ నొక కారణముగ 
లెక్కి.ంసబదుచున్న ది. అదృష్ట మాత్మయందు సమవేతమై యుండును, 
భోగ్యవస్తు వులు దూర్మప్రదేశములం దుండును, ఆత్మ యణును- 
సూక్ష్మము - అని పూర్వమే నిశ్చయించియుంటిమి. అందు సమ వేత మై 
యున్న యదృష్టసంబంధము దూరస్థభోగ్యవ స్తువులతో నెట్లు గలుగ 
గలదు ? అదృష్టనంబంధము లేక భోగ్యవస్తు వేర్పడజాలదు. కాబట్టి 
యా సంబంధ మేర్పడవలె ననిన జీవాత్మ విభునే కావలనియుండును, 
అణు వనుట తగదు. అందువలన జీవాత్ముడు విభువే - ద్యాపకుడే- యని 
పూర్వసతము; 

జీనాత్యునకు ఉత్‌ (క్రాంత్యాదు లున్నట్లు ఉసనినత్తులు చేస్సుచున్న వి, 
- కౌబట్టి విగువనుట తగదు, 


Scanned by CamScanner 


శ్రా వేదాంఠతదర్శనము 


“తేన (ప్రడ్యోతే నైష ఆత్మా నిష్కా9మతి చక్షుష్టో వో 
మూస్టోదా అన్యేభ్యోవా శరీరదో షే షేభ్యః. బృ. ౪-౪-౨. 
కు పులనుండియో, మార్హ్ననుండియో, ఇతగాంగములనుండియో 
టీవాత్ము | డు నిష్క మంచును” అని యీ వాక్యమునందు జీవుని యుర్‌ 


(కాంతి స్పష్టముగా వర్డి పడినది, 
'తస్మాల్లోకాత్‌ పున రే త్యసై్మై లొ రోకాయ కర్మడే. ” బృ. ౪-౪-౬ 
“ఆలోకమునుండి యీ లోకమునకు కర్మనిమి త్తమై మరల వచ్చును” 
అని యాగమన ముల్లేఖింపబడినది. ఈ గమనాగమనములు జీవుడు విభు 
వగుచో సంభవింపవు. అణు వని యంగీకరించిన నెట్టి దోషమును నుండదు. 
గమనాగమనములు సంభవములే కాక సమంజసము లగును. కాని, 
జీవాత్మ యణువై న దూరస్థభో గ్యవస్తువులతో నదృష్టమునకు సంబంధ 
మెట్టు కలుగగల దందురేని - అది ఫల(పదాత యగు నీశ్వ రేచ్చాధీన 
మగుట నెట్లో'యుపపన్నము కాగలదు. ఈ కారణమున నాత్మ విభువని యన 
నవసరములేదు. అంచువలననే ముండకోపనిషత్తుకూడ 
' ఏషో ఒణు రాత్మా చేతసా వేదితవ్యో 
యస్మిన్‌ [ప్రాణః పంచథా సంవివేశి ౩-౧-౯ 
అని జీవాత్మ యణువే యని స్పష్టముగ. జెప్పుచున్నది. 
సవా ఏష మహా నజ ఆత్మా బృ. ౪-౪-౨౨. 
అను నిట్రి బాక్యములందు చెప్పబడిన మహానోత్మ పరమాత్మ యని 
యెంచవలెను, కాబట్టి జీవాత్మ యణువే యని సిద్ధాంతము. (౧౯ 


స్వాత్మనా చో త్రరయోః ౨=౨౩ఎ౨౨౦' 


ఉ_త్తరయోః = గమనాగమనములకు, స్వాత్మనా = ఆ (క్రియలకు 
కర్తయగు నాత్మతో సంబంధ ముంతుటపలనను జీవాత్మ యణు వేయగును; 


వం! 
Scanned by CamScanner 


ద్వీ తీయా ధ్యా య ము_త్ళో, పొ, శ్రీజా 


పూర్వసూ(త్రమున _ జెప్పబడిన యుతి(క్రాంతికి శరీరమునుండి 
నాత్మకుగల స్వామ్యమును విడుచుట 


Ri jug 
క జలిక మె 
Mou 


యని యర్థము చెప్పి, యాత్మ విభువే యని యందురేని - గత్యాగతులకుం 


చెలువడుట యని చెప్ప 
గమనాగమనములకు = అర్ర యే మందురు? గమనాగమనములు రెండును 
గమనక రయం దుండు (క్రియలే కడా!గమనాగమనములు చలన[కియయందు 
నిరూఢములు, వాని నింకొక విధమున గల్పింప నవకాశమే లేదు. 
జీవాత్మ వ్యాసక మగుచో నందు చలసక్రియ కలుగనేరదు. కాబట్టి యాత్మ 
యణువే కొని విభుపు కాదు, (౨౦) 
నాణు రతచ్చుతే రితి చే న్నేతరాధికారాత్‌, =౨ఎకెఎఎ౨ిటి 
అతచ్చు? లేః=అణుపు కాదని యుపనిషద్వాక్యము చెప్పుచుస్నం 
దుస, ఆత్మ, అణుః న=లణుపుకొదు, ఇతిచేత్‌=అనియందుశేని, న=అది 
సరికాదు. కౌారణమేమన : ఇతరాధికారాత్‌ = ఆ వాక్యములు పరమాత్మ 
(పకరణమునకు జెందిసవిగా నెరుగవలెను. 

“స వా ఏష మహో నజ ఆత్మా....” బృ, ౪-౪-౨౨. 

“ఆ యాత్మ (మహాన్‌) విభుపు, జన్మరహితమైనది' అను నీ 
వాక్యమునందు ఆత్మ విభువుగా పర్ణింపబడినందున నణువు కౌ దందురేని _ 
అయ్యదియును సరికాదు. ఈ వాక్యమున నుల్లభింపబడిన ఆత్మ జీవాత్మ 
వాచకము కొదు. ఈ వాక్యము పరమాత్మను వర్ణించు (ప్రకరణమునకు 
చెందియున్నది. కాబట్టి యందలి యాత్మపదము సరమాత్మబోధకము. పర 
మాత్మ విభు వనుటలో నెట్టిదోషము లేదు. అందువలన జీవాత్మ యణు 
పనుట కీ వాక్యము దాధకము కాదని థావము. (౨౧) 


నానాభాళం చ _౨-౩_. ౨౨ 


చ = మరియును, స్వళట్లోన్మానాభ్యాం = అణుఠకబ (ప్రయోగము 
(a) (౪ 


Scanned by CamScanner 


౪౦౧ వేదాంత దర్శనము 
వలనను ఉన్మానమువలనను ఆత్మ యణువే కాని విభువు కాదని 
సూ(త్రార్డము, 
(ఉస్మానము = ఉద్ద్భత మైన మాన మున్మానము - మిక్కిలి యల్చ 
పరిమాణ మని యర్థము.) 
@ 
“ఎఏమఘీోజ_.ణు రాత్మా చేతసా 'వేదితవ్యః ముర, ఇంగిాకొ 
ఈ పొక్యమునందు జీవాత్మ యణువని స్పష్టముగ స్వశబ్దముచే 
జెప్పబడినది, 
“దాలా(గ శతభాగస్య శతథా కల్చితస్య చ, 
భాగో జీవః స విజేయః స చానంత్యాయ కల్పశతే.' శ్వే. ౫-౯ 
హో 
“ఒక కేళములోనీ నూరవభాగములోని నూరవధాగ మెంత సూ 
తమో, యంత సూక్ష్మము జీవాత్మ'యని యీ వాక్యమునందు శజీవాత్ముని 
కొలత, యింతయని చెప్పుటవలనను జీవాత్ము డణువే యనుట సిద్ధమని 
సూ(త్రాభ్యిపాయము. (౨౨) 
శీతల గంగా జలమున స్నాన మొనర్చినపుడు శరీరమునం దంత 
టను శై త్యము (చల్లదనము) జీవు డనుభవించుచున్నాడు. కాబట్టి జీవు 
రా :౧ ఐ 
డణు వగుట చెల్లదన = సమాధానము చెప్పుచున్నాడు సూ(త్రకారుడు. 


అవరోధ శ్చందనవత్‌ ౨-౩౨-౨౩ 


చందన. వత్‌ =చందనపు జొట్టువలె, అవిరోధః = జీవోత్ము డణు 
వై నను శరీరమున దంతటను శై త్యము' ననుభవించుటలో విరోధ, 
మొండును లేదు. 


వేసవియందు ఫోలభాగమున ధరించు చంచన తిల కము వలన 
శరీధమునం దంతటచు చల్లడన మేర్పడునటుల శరీరమునందు. ఒకళో 


Scanned by CamScanner 


"జ్య 


తు . A అ - 
3౩ తయాద్యాడుము తృ, దాం ౪౦౧ 
A సే 
౮ రె జ aa! సధఆక్‌ Sw td. YY Paw ~ Ais 
గన్ను జీడాతు జో తల్‌ హల్‌ భం విట శరన దంతటగు గలుగం హా ర్జు 
అఆ కా అల కానా! సాల = ఆగి కాకీ అగి ఆర 
జసు ఆలీ ఇందు టు రం దళ్‌ ఆడని (యాస ధాలు, (=z) 
ల! 
diem... a3 35 a 
ఆఅవసితివె శజషా? డికి చ న్నాభ్యుపగమాళ 
శ్రా హద, ప బ్ర 
వీ (లా ది 
బాం యె ౨-3-9౪ 
<8, = “చ క, వ్‌ పన WN? fey, He అద Pia 
ఆదగత్‌ జ కార స్‌ జడ దుండుటవలన చందన తయ 
c అ a G SR 
bP. sb. అద జీత టా సా 
శర ToT ౭ర్పడదచ్చును కౌని జిబాత్మ కటు కాదు, ఇతిచెత్‌ = 
™ 
Re ఎప నా తాం క్‌ు టల జ్‌. మో అ 
ఆని యందు ci, గ౭౭ఆటనరాదు,. జా=కార ఇ చుదున, జ్‌ జాలరి హృది= 
ఫా 
పజ ఆరా ST re నో డి wa అల వాలళ 
హృాయమునండు, అభ్యుపగమాక్‌ =ఉన్న ట్రంగకరించుచున్నందున, దొషము 
౧ 


లకడు శరీరమునం దొకభాగమున నుంచుటచే శరీర 
మున కంతటికి చల్లదనము చేకూర్చుచున్నది. అశ్ల జీవాత్మ శరీరమునం 
దొక భాగమున నున్సచో నాయుదాహరణము సరియగును. కాని, 
జీవాత్మళరీరై కదేళమున - శరీరములో నొకభాగమున నున్నట్లు నిశ్చయము 
లేనందున చందనో డాహరణదు సరికా దందురేని - అది యయు క్రము, 
చందనతిలకము శరీరై కదేశమున నుండునళ్లే జీవాత్ముడును శరీరై క 
దేశ మగు హృదయమునందే యుండుటవలన నుడాహరణ వై షమ్యము 
లేదు. ఉపనిషద్వాక్యము లక్లే చెప్పుచున్నవి. 

“హృడి హ్యేష అక్కా” (ప్ర, ౩-౬. 

'కళమ ఆక్మేతి? యోయం విజ్ఞానమయః 

(ప్రాణేషు హృద్యంతర్‌ జ్యోతిః పురుషః! దృి. ౪-౩-౭. 


ఈ రెండువాక్యములందును జీదాత్మ హృదయమునందే యుండు 
వట్టు స్పష్టముగ జెస్పబడినది, కౌదిట్ట జీవాత్మ యణువే, (౨౪) 


Scanned by CamScanner 


౪ఠ౨ీ వేదాంతదర్శనము 


పంచమాధికరణము 


చందనము సావయవము. అందువలన నది యితరావయవములలో 
వ్యాపించి యట చల్లదనము గలిగింపవచ్చును.? కీవాత్మ నిరవయవము, 
అందువలన నది ఇతరశరీరావయవములలో వ్యాపింప ననువుకాదు. కాబట్టి 
హృదయమున నున్న జీవాత్మకు నితరావయవములలో జ్ఞానము కలుగ 
రాదు. అందువలన చందనోదాహరణము సరికాదన = సమాధానము చెప్పు 
చున్నాడు, 


_గుణాట్‌ వా లోకవత్‌ ౨౨౩.౨౫ 


వా=ఉదాహరణము సరికా దందురేని, లోకవర్‌ = లోకమున 
జూచుచున్నట్లు, గుణాత్‌ = తనకు సహకారయగు బుద్ధిసత్వమువలన 
నాత్మకు జ్ఞానము కలుగునని యెంచవలెను, 


రాజు రాజధానియందుండి సహకారులగు మంతులు మున్నగువారి 
మూలమున రాజ్యవ్యవహారముల నన్నింటిని 'దెలిసికొనుట లోకమున 
నిత్యము చూచుచున్నాము. అశ్లే జీవుడు అణువై హృదయమున నొకచో 
నున్నను సహకారియగు బుద్ధిసత్వముద్వారమున శరీరమునం దంతటను 
గల్లు శీతోష్టాదులను దెలిసికొనగలుగుచున్నాడని సూక్రాభిప్రాయము, (౨౫) 


జీవాత్మకు శరీరమునందు ఆ యా విషయముల జ్ఞానము కలిగించు 
టకు బుద్ధిసత్వము సాధనముగా నెంచెదమేని, ఆ బుద్ధిసత్వము ఆత్మకంటె 
భిన్నము కారాదు. ఆత్మ శరీరమునం దుండి చేయుకార్య మేమి? ఆయా 
విషయములను తెలిసికొనుటయేకదా। బుద్ధిసత్వము చేయుపనియు నాయా 
విషయములజ్ఞానము కలిగించుటయే. అందువలన ఆత్మ, బుద్ధిసత్వము 
రెండును వేరు వేరనుట యెట్లు? వే రందుమేని, బుద్ధిసత్వము ఆత్మతాదా 
త్మ్యము మూలమున నాత్మచ్భాయను బొంది చేతసాయమానమై - చైతన్యము 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయము-తృ. పా. ౪౦కి 


గలదై - జ్ఞానముకలదైై జ్ఞానాదికార్యమును నిర్వ రించుచున్నదా? లేక యా 
బుద్ధిసత్వమునకు వస్తుజ్ఞానము కలిగింపగల సామర్ధ్యము - జ్ఞానము 
ఉన్నదా? యని సంశయము కలుగును, ఆ బుద్దికి గల చైతన్యము బొపాధిక 
మనుటకంు, దానికి చైతన్యము స్వరూపమనుట గౌరవమగుసు. కాపున 
బుద్ధిసత్వము ఆత్మకు థిన్నము కాదు, అన - సమాధానము ; 


వ్యతిరేకో గంధవత్‌ లీషకెం రట 


గంధవతీ =పృధథివికంటె గంధ మెట్లు భిన్నమో అటే బుద్దిసత్వము, 
లం ౧ (ణు 

ఆత్మకం బె, వ్యతిరేకః=భిన్నము, 

గంధస్పర్శరూపాదిగుణములు వాని కాశ్రయములై న పృథివ్యాది 
(దవ్యములకంటె భిన్నములే. అయినను తాదాత్మ్యదోషమువలస నవి పృథి 
వ్యాదివస్తువులకం'టె భిన్నములని సామాన్యబుద్దికలవారికి బోధపడవు, 
విజ్ఞాలకు మాత్రము బోధపడును, అళ్లు బుద్ధిసత్వమురూడ ఆత్మకంటె 
భిన్నమే యైనను సామాన్యులు వేరుగ గుర్తింపరు; ' కాని, వా స్పవమున 
నాత్మకం"టె బుద్దిసత్వము భిన్న మే. సూ లద్భషులకు - మందబుద్దులకు - 

థి (ఇ ట థా 

వస్తువులలోగల తాదాత్మ్యము (భ్రమ కలిగించును. దాగుగ కాలిన ఇనుప 
ముక్కను జూచిన సామాస్యమనుజుడు ఇనుమును, అగ్నిని రెండింటిని 
వేరు వేరుగ (గ్రహింపజాలడు, విజ్ఞాని సులభముగ (గ్రహించును. ఆత్మయు 
దిద్ధిసత్వము రెండును అతిసూక్ష్మములు, అందువలన వానిభేదముగు మంద 
బుద్దులు (గహింసజాలరు. బుద్ధిసత్వము ఇం'దియములద్వారమున నాయా 
నిషయాకారములను బొందినపడు :నేచ్చాదు లేర్చడును. ఇయ్యవి బుద్ధి 
సత్వపిణామ ములు, ఆత్మ స. మము చెందదు, అందువలన బుద్ధివృత్తు 
వైన డ్రాగా మలు ఆక్మగుణవ. అనుట తగగ బుర్దితాదాత్మ్యమువభన దాని 
క్రయ మైన ఆత్మగుణములుగా జ్ర'గాదు ' అబివేస లెంచెడట, వివేకు 


a 
ఇట్లుకాక బుద్దసత్వమును ఆత్మకు జొనస్తాఎనముగ నెంచి, జానాదిగుణము 
ఇ బో వ 


Scanned by CamScanner 


౪౦౪ వేదాంతదర్శనము 


లను ఆత్మకంబ వేరుగ (గహింపగలరు, మంత్రి రాజకార్యములను సాధిం 
చినమా(త్రమున నతడు రాజగునా? బుద్ధిసత్వము జడము, అది పరిణామము 
చెందు స్వభావము కలది. ఆత్మ చేతనము. పరిణామము చెందదు. కావున 
ఆత్మకంటె బుద్ధిసత్వము భిన్నమే. (౨౬) 

జీవాత్మకంటె బుద్ధిసత్వము భిన్నమనుటకు (పమాణమేమన 


తథా చ దర్శయతి లం తె తేక 
తథా చ = పూర్వసూ(త్రవ్యాఖ్యానమున జూపినట్లు, దర్శయతి = 
గుణాత్మకమగు బుద్ధిసత్వము ఆత్మకం'బ వేరని (శ్రుతి తెలుపుచున్నది, 
“ప్రజ్ఞయా శరీరం సమారుహ్య సుఖదుఃభే ఆప్నోతి” కౌ, ౩-౬. 
“జీవుడు శరీరమునం దుండి బుద్ధిమాలమున (ప్రజ్ఞయా) సుఖ 
దుఃఖములను బొందుచున్నాడు అని వాక్యాభి ప్రాయము. జీవుడు శపణా 
దీం్యద్రియములమూలమున బాహ్యపదార్థముల నెరుగుచున్నట్లు, బుద్దిసత్వము 
మూలమున సుఖదుఃఖముల నెరుగుచు బోద యగుచున్నాడు.. కొవున నిట్టి 
ఉపనిషద్వాక్యములు జీవాత్మకంటె బుద్ధిసత్వను భిన్నమనుటకు (ప్రమా 
ణములని భావము, (౨౭) 
మరియొక హేతువు ; 
పృథ గుపదేశాత్‌ ౨ఎరెఎఎిలొ 
సృథక్‌ ఉపదేశాత్‌ = “బుద్ధి ఆత్మకం టె వేరు అని ఉపదేశించుట 
వలనను, 


“ఆత్మానం రథినం విద్ధి శరీరం రథ మేవతు 
బుద్ధిం తు సారథిం విద్ధి....” కఠ, తి=కి, 


“విజ్తానసారథి ర్యస్తు కఠ, ౩-౯. 
థా వ్‌ 


Scanned by CamScanner 


ద్వి తీయాధ్యాయము-_తృ, పా, ౪౦౫ 


అను సీ యుసనిషద్వాక్యముల యుపదేశమువలనను దుద్ధిసత్వము 


జీవునికంటె థిన్నమే యని (ప్రమాణిత మగుడుస్నది. (౨౮) 


పె సూత్రములందు చూపినట్టు బుర్లిసత్వ సూత్మకంటె భిన్నమగు 
గ9 (a) 
గాక ! అయినను, “అంగుషమా(త్రో రవితుల్యరూపః ౫-౨, అను "శ్వేతా 
(6) లి 


గ్గ రరోపనిష రము శ వొత షమా రం క బళ Se laa 
పతే రొపనిషద్యాక్యము “జీవాత్ముడు అంగుష్టమా (త్రుడు' అని చెప్పుచున్నది 


కదా | కాపున జీవాత్మ అణుపరిమాణము రలదనుట యెట్లు పొసగు నన : 
తగుణసారత్వా త్తు తద్వ్యపదేశః (పాజ్జవరి ౨-౩-౨౯ 
౧ జి ప లో 


తద్గుణసారత్వాతీ = బుద్దిగుణమైన పరిమాణమును (పధానముగ 
(గహించినందున, ప్రాజ్ఞవర్‌ =పర (బ్రహ్మ హృదయపరిమాణమగు అంగుష్ష 
పరిమాణము గలదిగ చెప్పబడినట్లు, తద్వ్యపదేశః = జీవాత్మయు అంగుష 
౧ థి 
పరిమాణము గలదిగ చెప్పబడినదని యెరుంగవ లెను, 
ఉపనిషద్వాక్యము (అంగుష్టమా(త్రో రవితుల్యః నందు జీవాత్మ 
అంగుష్టపరిమాణము గలదియని చెప్పబడిన 'బంచరాదు. అంగుష్టపరిమా 
ణము వా _స్హవమున బుద్దికి సంబంధించినది. జీవాత్మయు, బుద్ధియు రెండును 
హృదయమున నుండును, బాగుగ కాల్చబడిన లోహభఖండమున అగ్ని 
లోహభండములు రెండును పరస్పరరూపముసు జొంది - తాదాత్మ్యమును 
బొంది - సమానపరిమాణము గలవిగ లోకమున వ్యవహరింపబడుట చూచు 
చున్నాము, ఈ వ్యవహారమునకు కారణము వానితాదాత్మ్యమే. అట్లే బుద్ది 
గ ౦ 
తాదాత్మ్యమునసు బొంది జీపుడును అంగుష్టపరిమాణము గలవాడుగ నుపని 
షత్తులలో పర్హింపబిడెసు, వాస్తవమున జీపుడు అణుపరిమాణము గలవాడే. 
“....సంకల్పాహంకార సమన్వితో యః, 
బుద్దే రుణే నాత్మగుణేస చైవ ఆరాగమా(త్రో 
అ ౧ a 
హ్వాఎరో 2ఒపి దృష్షః' శే. 4-౮ 


Scanned by CamScanner 


౪0౬ వేదాంతదర్శనము 


అను నీ వాక్యమున, ఆర్నాగమా(త్రః = ముల్లుకజ్దయొక్క ముంటి 
కొనవలె నతిసూత్ముడై న జీవాత్ముడు, సంకల్పము, అహంకారము 
మున్నగు బుద్ధిగుణములతో కూడినవాడై, అంగుష్టపరిమాణము గలవాడుగ 
జూడబడెనని స్పష్టముగా జెప్పబడినది. 

ఇ'ప్రే మరియొక వాక్యముందు 

“బాలా(గశతభాగస్య శతథా కల్పితస్య చ 

భాగో జీవః స విజ్ణేయో సచానంత్యాయ కల్ప శే” శ్వే. ౫-౯. 

జీవుడు, ఒక వెం(డ్రుకయొక్క- నూరవవంతులోని నూరవవంతు 
పరిమాణము గలవాడని స్పష్టముగా వర్ణింపబడినది, కావున నంగుష్టపరిమా 
ణము గలవాడని చెప్పబడినచోట నా యంగుష్టపరిమాణము జీవునిస్వరూప 
మునకు చెందినది కొదని, బుద్ధి తాదాత్మ్యమువలన బద్ధిపరమాతన మన్ని 
తుడై యట్లు వర్షింపబడినాడని యెంచవలయును, 


బుద్ధియ హృదయమునం దుండుటచే అంగుష్టపరిమాణము గల 
డిగా చెప్పబడినట్లు గు_ర్హింసవలెను. వా_స్తవమున మానవహృదయపరిమా 
ణము అంగుష్టపరిమాణముగ నెంచబడుచున్నది, అందువలననే సర్వవ్యాప 
శమై, మహత్సరిమాణము గల (బ్రహ్మముకూడ నొక్కొాకయెడ హృదయ 
పరిమాణము గలదిగ వర్ణింపబడుట చూచుచున్నాము. అ్లే జీవుడుకాని, 
బుద్ధికాని అంగుష్టపరిమాణము కలదని చెప్పుట యౌపచారికము - అప 
ధోనము - అగునే కాని స్వరూపవర్షనము కాదని సూ(శ్రాథిప్రాయము. (౨౯) 

బుద్ధిసత్వము (పకృతినుండి యుత్సన్న మైనది, అందువలన నది 
శరీరమువలె ననిత్య మగును - నశించును. అట్టి బుద్ధిసత్వము జీవునకు 
పదార్భజ్ఞానము కలిగించుటకు సాధనముగ నంగీకరింతుమేని - అది నశింప 


గానే జీవునకు శరీరబంధనాదులతో కూడిన సంసారమునుండి నివృత్తి 


యేర్చ్సడును. అట్టియెడ మోక్లో పొయములను బోధించు శాస్త్రము లన్నియు 
న్యర్థములు కావా? అన; 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము... తృ. పొ, ౮౪08 


యానదాత్మ భావిత్వా చ్చ నదోషః తద్దర్శనాత్‌ _౨-౩.౩౦ 


('గుణస్య' అను పద మీ సూత్రమున ననువ ర్హించును. “చి కారము 
పూర్వశంకా నివారణార్థకము,) 

పూర్వసూ(త్రములందు వ ర్రింపబడిన గుణపదలక్షీతమైన బుద్ధి 
సత్వము, యావదాత్మభావిత్వాత్‌ =సంసారబంధనమున జీవాత్మ యున్నంత 
కాల ముండుటవలన, న దోషః=దోషము లేదు. తద్దర్శనాత్‌ =అ'ప్లే ఉపని 
షద్వాక్యములందు వర్తింపసబడినది. 

బుద్ధిసత్వము (పకృతిజన్య మధరుటవలన నశించు ననుట సత్యమే, 
అయినను, (ప్రకృతిజన్యపదార్థములు శరీరాదులు వానినాశనమునకు తగిన 
నిమిత్తములు ఉపస్టితములు కాకముందే నశింపవు. నాశమునకు తగిన 
కారణము - నిమిత్తము ప ఏర్పడినపు డవి నశించును. , అశ్లు బుద్ధిసత్వము 
కూడ జన్యము, కాబట్టి దానినాశమునకు హేతువు - కారణము = ఉపస్టితము 
కాకముందు అది నింప దనుట నిశ్చితము. 

జీవునకు (బహ్మసాక్షెత్యారము కలిగినపుడు బుద్ధిసత్వము నశ౦' 
చును. ఆంతవరకును నది జీవునకు లోకవ్యవహారసాధనముగ నుండునని 
భావము. (బహ్మసాక్షొత్యారము కలిగినపుడు జీవుడు బుద్ధినుండి వినిర్ము 
కుడై - కుద్ధుడె - మోక్షొనందమును పరబహ్మపరమాత్మలోనుండి యనుభ 
వించును, అంతవరకు సంసారబంధన మతని కుండును. ఈ బంధనవిము 
క్తికి వలయు సాధనసంప త్తి చేకూరువరకును బుద్ధిసత్వము జీవునకు సాధ 
నముగ నుండును, 

'యథా' నద్యః న్యందమానాః సము(దే 

అ స్తం గచ్చంతో నామరూపే విహాయ 

తథా విద్వాన్‌ నామరూఫాద్‌ విము క్రః 

సరాథ్‌ సరం పురుష: ముసైతి' న్గుం, 8-౮, 


Scanned by CamScanner 


౪౧౦౮ వేదాంతదర్శనము 


“'బహ్మసాక్షాత్కారమును బౌందిన జీవుడు (విద్వాన్‌, నామ 
రూపాడ్‌ విహాయ = (ప్రకృతి, దానికార్యములై న బుద్ధితత్వాదులను విడిచి, 
సూడ్మితసూత్శ్మమగు సరమపురుషుని బొందును అని చెప్పుటవలన 
(బహ్మసాజెత్యారము బుద్దినాశమునకు హేతువని స్పష్టమగుచున్నది, 
కాపున జీవుడు ము క్తి జొందువరకు బుద్దిసత్వము నశింపదనియు, అంత 
వరకు జీవాత్మతో దానికి సంబంధ ముండుననియు తెలియుచున్నది. కావున 
జీవునకు మోతసాధనాదుల నుపదేశించుళా స్త్రములు వ్యర్ణములు కావు.(30) 

బుద్ధిసత్వము జీవాత్మకు మోక్షము సిద్దించువరకు నశింప దనుట 
యు క్రము కాదు. అది జన్య మగుటవలన (ప్రళయదున నశింపకతప్పదు 
గదా యన - సమాధానము : 


పుంస్వాదివ త్వస్య సతోఒభివ్య క్తి కియోగాత్‌ ౨.౩.౩౧ 


అస్య=ఈ బుద్ధిస సత్వము, సతః = (ప్రళయమునందును సూక్ష్మురూప 
మున నుండుటవలన, 'పుంస్వాదివత్‌ = పుం_స్వ్వము, (గ్రహణ సామర్థ్యము, 
ఊహాపోహలు మున్నగునవి యౌవన మంకురింపగా నావిర్భవించునట్లు, 
అభివ్య క్రియోగాత్‌ = ప్రళశయానంతరమున (పకట మగుటవలన, బుద్ధిసత్వము 
జీవాత్మకు మోక్షము సిద్ధించువరకు నుండునని సూ(త్రార్థము. 

బుద్ధిసత్వము నళించుటకు (బ్రహ్మసాకాత్మా-రము నిమి త్తముగా 
పూర్వసూ(త్రమున వర్తింపబడినది. (ప్రళయము బుద్ధినాశనమునకు నిమి 
_త్తము కాదు. (ప్రళయమున బుద్ధిసత్వము కార్యసాధనక్షమము కాదు. సూక్ష్మ 
రూపమున నర్లే యుండును, సుష ప్పిలో నున్నపుడు బుద్ధిసత్వము నశిం 
వదు కోస్స్‌ జ యా సమయమున "ఆత్మకు జ్ఞాన సాధనముగా నుండదు. 
జాగ్రదవస్టలో కార్యసాధకమై వర్తించును. ఆ'క్లే ప్రళయమునందుకూడ 
దుద్దిసత్వము పూర్ణముగ నశింపదు. (ప్రళయమున (ప్రాకృతికసదార్థము 
లన్నియు స్వరూపమును విడిచి, సూక్ష్మరూపమున నుండును, అవి తమ 


Scanned by CamScanner 


సక లంట ల క ల ప అం తకం ల అల టం అననా ల 


ద్వితీయాధ్యాయము _తృ. పా. ౪౦౯ 


స్ట్‌ 
+ ae Fd ; గ్‌ క 
బొంది బుద్దిసత్యము జీవాత్మకు క్ఞానసాధగముగ వర్షించు ననుటలో 
1 — 


A A AE na Yr ar) ల జ “7” = UP? 
యునికిని పోగ ముం నపు. కొపున నగారంభమున మగల స్వ రూపమును 
౧ 


(౮ 

దోషము లేదు. 

దాల్యమున పుం_న్వ్వము (స్రీయందు వీర్య సేచనళ క), విషయ 
(గ్రహణసామర్హ్యను మున్నగుగుణములన్నియు పురుషునం దుండియే 
యుండును, కాని యప్పు డవి కార్యరూపమున (ప్రకటము కావు. యౌవన 
మున పుంస్వ్వాదిగుణములు (ప్రకట మగుట లోకవిదితము. పూర్వము లేనిది 
(కొత్తగా నుదృనింపదు కదా ! (3౧) 

జీవాత్మ కంటె భిన్నముగ మరియొక బుద్ధిసత్వ మున్నదనుటకు 
(ప్రమాణ మేమి? 


నిత్యోపల బ్యనుపలబి [పసంగోఒ 
అ a 
న్యతరనియమో వా౭న్యథా ౨-౩-౩౨ 


అన్యథా = జీవాత్మకం'టె వేరుగా బుద్దిసత్వము నంగీకరింపనిపక్ష 
మున,నితో|ోపలబ్యసుపలబిప్రసంగః=జా హ్యవిషయములెల్ల పుడు నుపలబ్లము 
(ఆ (3 ౧ అ 
లగుటయో, ఉపలబ్దములు కాకుండుటయో జరుగును. వా=లేక, అన్యతర 
నియమః=౪ రెండింటిలో నొకటి నియమముగా నై న నేర్చడును. 


బుద్ధిసత్వము వేరుగ నంగీకరింపనిపక్షమున జీవాత్మ అణుపరిమా 
ణము కలది యని నిరూపింప నలవికొదు, జీవాత్మ శరీరమున నెక్క_డో 
యొకప్రదేశమున గదా యుండును | అప్పుడు బాహ్యపదార్థముల క్రానమును 
గలిగింప సాధనము లై న నే(్రాది - ఇం(ద్రియములతో సంబింధము కలుగ 
నేరదు, అందువలన బాహ్యవస్తుజ్ఞానము కలుగ వీలుండదు, జీవుడు 
అణువుకాక విభుపరిమాణము కలవాడుగ నంగీకరించినపక్షముప నతనికి 
బా హ్యేం్యద్రియములయిన నే(త్రాదులతో నెలపుడు సంబంధ ముండును, 


Scanned by CamScanner 


౪౧౦ వేదాంతదర్శనము 


కావున నెల్లపుడు సర్వేంద్రియములతో సర్వేవస్తుజ్ఞానము కలుగుచుండ 
వలెను. లేక జీవునకు నిత్యము సర్వేంద్రియములతో సంబంధ ముండుట 


వలన నాకే సమయమున సర్వేం(ద్రియజ్ఞానము కలుగ కుండుటకు గాను, 
జ్ఞాసము కలుగుటకు, కలుగకుండుటకు సీలగు “ఉపలబ్ది, అనుపలబ్ది” అను 
ఉభయవిధస్వభావము జీవునకు గలదనియైనను నంగీకరింపవలెను. కాని 
లోకమున నొకే సమయమున జ్ఞానము కల్లుటయు, కలుగకుండుటయు 
నెన్నడును జూడము. ఒకేసమయమున నెల్ల ఇం(డ్రియములతో శబ్దస్పర్శ 
రూపరసగంధములజ్ఞానము కలుగుటకాని, కలుగకుండుటకాని యెక్కుడను 
జూడము. ఒక్కనిమిషమున నొకయిం(ద్రియముతో నొకవస్తువును తెలిసి 
కొందుము, ఆ క్షణముననే యా వస్తువును తెలిసికొనకుండుట యనునది 
జరుగనేరదు. తెలిసికొనుట, తెలిసికొనకుండుట (ఉపలబ్ధి, అనుపలబ్ధి) 
యనునవి పరస్పరవిరుద్దములు, కావున ఒకేక్షణమున నట్టు జరుగనేరదు. 
అట్టుకాక, ఉపలబ్ధి కలుగుట - జ్ఞానము కలుగుటయే స్వభావ మందుమేని 
ఎల్లపుడు సర్వేం దియజ్ఞానము జకేక్షణమున కలుగవలసియుండును. లేక 
అనుపలబ్ది - జ్ఞానము కలుగకుండుట యను నొకేవిధమగు స్వభావము 
జీవున కంగీకరింతుమేని, ఎల్లపుడు నే యిం(దియముతో శే వస్తుజ్ఞానమును 
కలుగకుండవలెను, కాని లోకము మన వస్తు వులజ్ఞానము క్రమముగ కలుగ 
టయు, క్రమముగ కలుగకుండుటయు బూచుచున్నాము. కావున సాత్మకు 
బ్రాహ్యేంద్రియములకు మధ్య బుద్ధిసత్వము - మనస్సు - అనునది మరి 
యొకటి యా రెండింటికి సంబంధమును కల్పించునది యున్నదని యంగీక 
రింపకతప్పుదు. బు ద్ది సత్వము నంగీకరించిన మీదట నిత్యోసలద్ది కానీ, 
నిత్యానుపలబ్టికాని కలుగునను దోష పస క్రి యుండదు. ఇంతేకాక యొకే 
క్షణమున స ర్వేం్యద్రియజ్ఞానము కలుగవలసిన యగత్యము నుండదు. జీవా 
త్మతో సంబద్ధమైన బుద్ధిసత్వ మే యింద్రియమూలమున (ప్రవృత్తమై, యే. 


విషయమున స కమగునో యా విషయజ్ఞానమే యా క్షణమున. జీవునకు 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయ ము.తృ, పా, ౪౧౧ 


కలుగును, జీవునకు మనస్సుతో సంబంధ 'మున్నట్లు ఉపనిషత్తులమూలము 
నను స్పష్టమగుచున్నది. 

“అన్య(త్రమనా అభూవం నాదర్శ మన్య(త్రమనా అభూవం 

నా(శ్రొష మితి, మనసా హ్యేవ సళ్యతి, మనసా శృణోతి” 

బ్బ. ౧-౫-౩5, 

“నా మనస్సు మరియొకచోట నున్నది. అందువలన చూడలేదు. నా 
మనస్సు మరియొకయెడ నున్నది. అందువలన నేను వినలేదు.” 

ఇట్లు ఆత్మకంటె భిన్నముగ మరియొక మనస్తత్వము న దు 
సత్వము -ఉన్నదనుట నిశ్చిత మగుచున్నది. కావున ఆత్మ (జీవుడు) 
విభుసరిమాణము కలవాడు కాడు. అణుపరిమాణము కలవాడే. (3౨) 


షష్టాధికరణము 
జీవాత్మ అణుసరిమాణము కలది యని నిరూపించి, యనంతరము 
అతడు “క ర్తి యని నిరూపించుచున్నాడు. 
కరా శాస్తాంర్హవత్వాత్‌ ౨.౩.౩౩ 
ఆహ క హ్‌ 
శాస్తార్ధవత్వాత్‌ = వేదాదిళాస్త్రములు [ప్రామోణ్యము కలవగుట 
వలన, కరా=అణుపరిమాణము గల జీవాత్మ కర్త యని. తెలియవలెను. 
వేదాదిళాస్త్రములు జీవాత్మల నుద్దేశించి “ఇది చేయుడు “ఇది చేయ 
కుండుడు 1” అని విధి నిషేధ పూర్వకముగ ధర్మముల నుపదేశించుచున్నవి. 
“సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన, 
అగ్నయే జోతవేద'సే' బు. 3-౮-౨౦. 
“ఘృతముతో నగ్నిని (వేల్చుడు” 
“కుర్వ న్నే వేహ కర్మాణి జిజీవి షే చృతగ్‌ం సమాః యజు,౪ 6-౨, 


Scanned by CamScanner 


౪౧వ వేదాంఠతడర్శనము 


“ప ల్మల నొనర్చుచునే నూరేంట్లు (బతుకగోరుము.' 
“దమంగలాచారయు క్షః స్యాత్‌ ప్రయతాత్మా జితేంద్రియః, 
అర్‌ ఒం ఇళ్ళ ణా ళా స అల $ 
జఎచ్చ జాహుయా చైవ నిత్య మగ్ని మతం(ద్రితః 
మను, ౪-౧౪౫. 


“ఇం(డ్రియములను వశపరచుకొని, చిత్తమును స్వాధీనమునం 
దుంచుకొని సదాచారయు కుడు కావలెను, నిత్య మగ్నిహో(్రము చేయ 
వరెను. అలసతను విడిచి పరమాత్ముని నామమును _ (ప్రణవమును జపింప 
వలెను అను నిట్టివి శాస్త్రమునందు గల విధులు - విధానములు - చేయ 
దగిన పనులు, 


“గాం మా హిగ్‌ంసీ!? యజు. ౧౩-౪౩. 
“గోవును హింసింపకుము 
“అమై ర్‌ మా దీవ్యఃి బగ్‌, 8-౮-౫-౧౬. 
“పాచికలతో జూదమాడకుి 
“స్వాధ్యాయా న్మా ప్రమదితవ్యఃి తై. ౧.౧౧. 
“స్వాధ్యాయమును విడువకు. మున్నగునవి కాస్తనిషేధములు = 
చేయగూడని పనులు. 
జీవులకు క_ర్త్సృత్వము జ కర్మలనుజేయుటకు స్వాతంత్ర్యము = లేని 
పక్షమున పైన జూపిన విధిని షేధములు వ్యర్ణములగును, అందువలన 
శాస్త్రములకు (ప్రామాణ్యము లేకుండును., కర్త నపేకీంపక శాస్త్ర ముప 
దేశింపదు, జీవుడు కర్తకానిపక్షమున నత డనుష్టించిన కర్మవలము నెట్లు 
(ag) 
పొందగలడు? కావున శాస్త్ర ప్రామాణ్యమువలన జీవుడు కర్త యని స్పష్ష 
అజాత (>) 
మగుచున్నది. (33) 


ఈ విషయమున మరియొక హేతువు ; 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము-త్భ. పా. ౪౮౧౩ 


(వఏహారః=కామచా చార। = ఇచ్చాసువ ర్ర రనము, .) 


t 
ఓ 


హాోరోపదేశాత్‌=తన యిచ్చానుసారము వర్హించునని శాస్ర్రమున 


నుపడేశించుటవలనను, జీపుడు క ర యని సూ త్రార్థము, 


—2 


bal ర యథా కామం పరివ రే” బృ. ౨-౧-౧౮. 


“జీపుడు తన శరీరమునందు ఇష్టము వచ్చినట్లు వ _ర్తించును.! అను 
నిట్టి యుపడేశములు జీవుడు క ర్తయైననాడే చరికార్జిములగును, కదర్తకాని 
వాదు స్వతం(త్రుడుగా ప ర్రింసజాలడు. అందువలననే కర్తకు [క్రియలో 
సాతం(త్య ముండునని పాణీనిమహర్షి “స్వతం(త్రః కర్తా” అష్టా. ౧-౪-౫౪. 

అని సూ(త్రించియున్నాడు, (3౪) 


హారోపదేళాత్‌ ౨.౩౨.3౪ 
| 


జీవుని కరృత్వమును సాధించుట కింకొక హౌతుపు: 
ఉపాదానాతీ ౨.3.3౫ 
ఉపాదానాత్‌ = ఉపాదానము _ గ్రహణము - వలన జీవుడు కర్త 
యగుచున్నాడని సూ త్రార్థము, 

“తదేషాం (ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞాన మాదాయ య ఏహో 2 స్టర్‌ 
హృదయ ఆకాశ స్తస్మిన్‌ శశ బ బృ. ౨-౧-౧౭, 

“జీపుడు బుద్ధిమూలమున నింద్రియనుల ఏష గ్రహణశ _్రిని 
(గ్రహించి హృదయాకాశమున శయనించును,' అను నీ వాక్యార్థమునుబట్టి 
జీపుడు కర్త గానిపక్షమున ఇం(డ్రియములకు గల విషయ(గహణశ కక్రిని 
రాను గ్రహింపశాలడని బోధపడుచున్నది. కాబట్టి జీవుడు క _ర్షయే,( ౩౫) 

మరియొక హేతుపు : 


Scanned by CamScanner 


క శీ 
“ov JF LH (4? $0 my 
అటే జ జల కట జ క fas ఖో జల్‌ 
య్య OV Ww) (BIOL (0 | 
న్న Uy ఏిపరకయు? ౨-3-3 


యాయి 2 a లీగిరి రిర్యియందు కొని, (. LEE) Cho కొని, 
న్యసచేళాతీ లతను ల రి రగు సుటటిశించినందుస, ల్‌ రు 5 రయ రీ, 
నగేత్‌ = అట్టుకొనిపగిమున జ బుగ్టిని గ్‌ am నసుపడీశంచునడమున, ని గ్ర 
సిసర్యయఃజవిభ శ్రి రిసి ఛళముస వ్యతి[క్రమము దిరుగును, 

“విజ్ఞానం యజ్ఞం తనుతీ, కర్మాణి తనుతేఒపి చి బై. ౨-౫. 

'విళ్షాసంజ=టీవాత్య, యష్ఞరజ  గకరర్యద, రర్యాణిచ=లౌ 25504 
లను, తనుతే = విధిసనుసరించి చేయును” అను సీఐ “ర్యముసందు జీవ దాతశ్ర 
బోధకమగు విజ్ఞానపదము (ప్రథమావిభ కిలో (ప్రయోగింపబడినది, అందు 
నలన జీవాత్మ కర్మల నొనర్చుటలో క్యర్తయనియే టోధపడును. “ఈ విజ్ఞాన 
సదము బీవుని టోధింపదు; బుద్దిని బోధించును. అని యందురేని, బుద్ది 
సాధనము కావున నది బుద్దిటోధక మగునెడల 'విజ్ఞానేన = విజ్ఞానముతో' 
అని తృతియావిభ క్రి కీతో (దియోగంప పవలసియుండెడిది. పూర్వసూ(త్రమున 
(బదర్శింపబడేన వాక్యమున నట్లే (పయోగింసబడిసది. 

'తదేషాం (ప్రాణానాం పిళ్లా నేన విజ్ఞాన మాదాయ' బృ. ౨-౧-౧౭, 

ఇందు 'విశ్ఞానేన=విజ్ఞానముతో జ బుద్దితో అని తృతీయావిభ క్రీతో 
బుద్దివాచకవిజ్ఞానపదము ప్రయోగింపదిడినది. కాబట్ట (ప్రథమాంతవిజ్ఞాస. 
(విజ్ఞానం) పదము జీవాత్మటోధకమే కాని బుద్దిటోధరము కౌదు, కాగా 
జీవాత్మ క _ర్హయని సూ(త్రాభ్యిప్రాయము. (౩౬) 

జీవాత్మ కర్తయని నిర్ణయమైనది. ఆత్మకు గల క_ర్హృత్వము 
నిత్యమా? అనిత్యమా యని సంశయము కలుగును. “ఆత్మకు గల జ్ణాన 


మెట్లు నిత్యమో యే గ్ర _ర్భృత్వమును నిత్యమగును. అని ప్రాప్తి సింస = 
సహాధాకెతు ; 


Scanned by CamScanner 


ద్వి తీయాధ్యాయ ము.-_తృ, పా, ౪౮౧౫ 


ఉపలబ్టి వ దనియమః ౨-౩-3౩౭ 
ఉపలదివతీ = డానమువలె, అనియమః = క రృతయు నితఃమే 
థి డో 39 నీ లి 

యను నియమము లేదు. 

ఆత్మకు జ్ఞానము స్వరూపము, అందువలన నది నిత్యమే యగును, 
అగ్నికి ఉష్టము నిత్యము. కొరణ మేమన; ఉష్షయు అగ్నికి స్వరూపము, 
జీవాత్మకు క_ర్హ్భత్వము స్వరూపము కాదు. అది బుద్ధిసత్వసంబంధముచే 
నేర్పడుచున్నది. క ర్హృత్య్వమన కృతికి అశ్రయ మగును. కృతి ఇచ్చా 
.జన్యమగు ప్రయత్నము, కూటస్టనిత్యమగు జీవాత్మ అట్టి ప్రయత్న మునకు 
ఆ(శ్రయము కాదు, బుస్టిసత్వముద్వారమున (ప్రయత్నమున కాగశ్రయ 
మగును కాని, స్వయముగ కాదు, జీవాత్మకు బుద్ధిసత్వముతో సంబంధ 
మున్నంతవరకు కర్తృత్వ ముండును, స్వరూపమగు జ్ఞానము జీవాత్మకు 
నిత్యము. కావున జ్ఞానమువలె క _ర్హృత్వము జీవునకు నియమముగా నిత్యము 
కానేరదని సూ త్రాభిప్రాయము. (౩౭) 

కృత్యాశ్రయత్వము క_ర్హ్భృత్వ మగునెడల నది యనిత్య మగును. 
కాని, క_ర్హృత్వము (క్రియాశక్తి యని .యంగీకరించుపక్షమున నది జీవాత్మ 
యందు నిత్యముగా నుండునుగదా! 'యన - సమాధానము : 


శక్తి విపర్యయాతీ కంతా 

శ క్రివిపర్యయాత్‌ = (క్రియాళ క్రి వ్యతిక్రమమువలన, క _ర్హృత్వము 
ఉపలబ్ర్టివలె నిత్యమన వలనుపడధు, 

క్రియాశ క్రి యనినను, ప్రయత్న మనినను నొక్క_టియే, (ప్రయ 

త్నింపక యెవరు నే కార్యమును జేయజాలరు. (క్రియానిర్వహణము జరుగ 

కున్నను (ప్రయత్న . ముండునుకడా! అందురేని అప్పుడును [క్రియాళ_క్రి 

నిత్యమన వలనుసడదు. ముక్తిలో (క్రియాశక్తి యుండదు ఆత్మ 


Scanned by CamScanner 


౮౧౬ వేదాంతదర్శనము 


యుండును, (క్రీయాశ_క్రియు నుండు నందురేని - అట కార్య ముండవలెను, 
కార్యమే వస్తుశ క్తీక్‌ గ్రాహకము = తెలియజేయునది. ముక్రదళలో జీవాత్మ 
యే కార్యముం జేయడు, కాపున నట (క్రియాళ క్రి యుండుననుటకు వీలు 
లేదు. ఆత్మకు స్వరూపమగు జానము ము క్రీయందు నుండును. కావున 
జీవాత్మకు గల స్వరూపజ్జానమువలె క_రృత్వముకూడ నిత్య మనజనదని 
సూ(ల్రాధిప్రాయము, (3౮) 

ఈ విషయమును నిరూపించుటకే మరియొక హేతుపును సూత్ర 
కారు డిచ్చుచున్నాడు. 
సమా ధ్యభావా చ్చ ౨.౩.౩డా 

సమాధ్యభావాత్‌ చ = సమాధియందును క_ర్హ్భత్వ ముండనందున 
నది జ్ఞానమువలె నిత్య మన నొప్పదని సూ త్రార్థము. 

ముక్తి శాస్త్రమున వర్షింపబడును. అది లోకసిద్ధము కాదు. అందు 
వలన ము_క్రియందు కర్తృత్వ ముండునో యుండదో తెలిసికొనుట దుర్హ 
టము. కౌవున లోకసిద్దమగు ప్రదూణమును సూత్రకారుడు (ప్రదర్శించు 
చున్నాడు. 

సమాధి చి -త్తముయొక్క- యవస్టావి శేషము, పరమవై రాగ్యమువల 
నను, దానివలన జనించిన సంస్కారమువలనను చి త్తవృత్తులు, సంస్కా 
రములు నన్నియు నిరుద్దము లగును = తొలగిపోవును. వృత్తులు నశించుట 
వలన స్వరూపమును గోలుపోయి చిత్తము (ప్రకృతిలో లీనమగును. జీవు 
డప్పుడు స్వరూపస్థితుదైై (దిహ్మానందము ననుభవించును, ఇట్టిస్టితి నే 
యోగులు సమాధి యందురు. ఈ సమాధియందు జీవునకు. జ్ఞాన ముండు 
ననుటలో సందియ ముండదు. కాని యప్పడు క రృత్యే ముండదు. 
(క్రియను గలిగించు (క్రియాశ క్తియు నుండదు. యోగుల కియ్యది (ప్రత్య 


Scanned by CamScanner 


ద్వీతీయా ధ్యా ము- తృ. పా, ౪౧6 


టే. 
తదు, కావున క రృత్వము జానమువలి నియమముగ సిత్యమనుట లవ్వు 
నో 
ద్‌ 


పై విషయమును లోకదృష్టాంతముతో నిరూపించుచున్నాడు, 
యథా చ తక్షోభయథా ౨. 2-౪0 


= తక్షకుడు - వడ్రంగి, ఉభయథా:2 
ఉలి మున్నగ సాధనముల సంబంధముతో ఛేదస క్రియకు కర్రయు వాని 
సంబంధము లేనప్పుడు అక_ర్షయు నగునో, అ జీవాశ్మలయి డుర్టిసందింధ 
ముస్నప్పడు క ర్హయు బుద్దిసంబంధము లేనప్పుడు అక రయ సగుగసి 


(a) 
సూూతార్రము, 
@® 


వడ్రంగి తనయుపకరణములతో కొయ్యలను ఛేదించి. ఛేదన 


పరకు లౌకికవై దికకర్మల నాచరించి కర్త యగుచున్నాడు. సమాధి, 
సుష ప్తి మోక్షములందు. బుద్ధిసంబంధము లేనందుస అకర్తయు నగు 
చున్నాడు. వడ్రంగియు, జీవాత్మయు స్వరూపముతో కర్తలు కారనియు, 
సాధనసంప త్తితో సంబంధ మున్నపుడు క ర్తలగుచున్నా రనియు,, వాని 
సంబంధము లేనపుడు అక ర్త లగుచున్నారనియు దృష్టాంత డార్‌ స్టాంతము 
లలో సామ్యము కనబడుచున్నది. కావున జీవాత్మకు క రృత్వమ్మ శానదు 
వలె నిత్యము కాదని స్పష్టమగుచున్నది, (౪౦) 


స ప్తమాధికరణము 


(ప్రసంచముతో సంబంధ మున్నంతవరకు లౌగికవై దికరర్మలకు 
జీపుడు కర్తయని స్థిరమైనది, ఈ శీపుడు పర(బ్రహ్మముచే (పేరితుడె లౌకిక 
చై దికకర్యల నోడరించునా? లేక (పేరితుడు కాకయే యాదరించునా? యని 


Scanned by CamScanner 


౪౧౮ వేదాంతదర్శనము 


సంశయము కలుగును. అట్టియెడ స్వయముగానే యాచరించునని పూర్వ 
పక్షము, కాదు, పరమాత్మ _పేరితుడై యాచరించు నని సిద్ధాంతము. 

కర్త స్వతంగత్రుడని పూర్వమే చెప్పియుంటిమి. పరమేశ్వర పేర 
ణచే జీవుడు కర్మల నాచరించుపక్తమున నతడు పరతంథతు డగును, 
స్వతం(త్రు డనజనదు. కావున జీపుడు కర్త యెట్లు కాగలడు? జీవుడు 
కర్తయేయని పూర్వసూ(త్రములందు (ప్రతిపాదింపబడినది. మరియు జీపుని 
కర్మలలో (ప్రవ ర్తింపజేయుటయే లక్షణముగా గల రాగద్వేషాదిదోషములు- 
(పేరకము లుండగా పరమేశ్వర్యపేరణ యేల ? రాగాదులచే (ప్రయుక్తుడై 
సాధనసంపన్నుడై న జీవుడు తన కిష్టమైన కర్మగాని యనిష్టమైన కర్మ 
గాని యాచరించుటకు బూనుకొనును. అట్టియెడ పరమేశ్వర్యపేరణను 
కల్పించుటయు తగదు. కృషికర్మ నొనర్చుటకు కృషీవలునకు వృష 
భాదు. లపేక్షమాణము లగునట్లు జీవునకు కర్మల నొనర్చుటలో పరమే 
శ్వేరపేరణ య పేకషింపబడుట లోకమున జూడము, అ(ప్రసిద్ధమగు కల్పన 
న్యాయ్యము కాదు. కావున జీవుడు కర్మల నొనర్చుటలో పర మేశ్వర(పేరణ 
నపేకింపడనియే సిద్ధమగుచున్న దన - సమాధానము చెప్పుచున్నాడు. 

పరాత్తు తచ్చృతేః ౨-౩-౪౧ 
(పూర్వపక్షమును నిరాకరించుటకు సూ(త్రమున “తు” చేర్చబడినది.) 

(శు తేః:= వేదాదివాక్యములవలన, తత్‌ =కరృత్వము, పరాత్‌=పర 
మేశ్వరుని (పేరణవలన కలుగుచున్నది. 

'య ఈశే అస్య ద్విపద శృతుష్పదః' బుక్‌, రా-౭-3-౩, 


“చరాచరాత్మకమగు నీ జగత్తునకు పరమేశ్వరుడు ఈశుడు, అతని 
యధీనమున నీజగ త్తుండును” అను నీ.బుగ్‌వాక్యమునుబట్టి' ఈశు డీ జగ 
త్తునకు నియంతయని తెలియుచున్నది. అట్టియెడ జీవుడు నియమ్యు డనుట 
నిక్చితము, కావున జీవుడు సర్వథా స్వతంత్రుడు కొడు, జీవునికర్హృత్వము 


లో 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము _ త. పొ, ౪దకో 


కూడ నియంతయొక్క-_ (ప్రేరణతో నే సిగ్దించును. కాని స్వతః కాదు. అచే 
తనములగు సూర్యాదిసదార్హములుకూద నియంతయగు సరమేశ్వరునిపేరణ 
వలననే లోకాదులను నియమముగ (ప్రకాశంసజేయుచున్న వి, అట్టియెడ 
జీవుడు నియంతృ(పేరణచే ((పేరితుడై కర్మల నాచరించు ననుటలో చిత్ర 
మేముందును? నియమ్యపదార్థముల స్వభావమే యది, 

జీవుడు కర్మల నాచరించుటలో స్వతంత్రుడు కానిపక్షమున నతనికి 
కర్పుత్వమే యుండ దను నాకేపణ యుక్తము కాదు, కర్త స్వతం|(త్రు 
డనుట సత్యమే, స్వాతం(త్ర్య్య మన నేమి? (క్రియాచరణమున (ప్రాధాన్యము. 
జీవుడు కర్మ నాచరించుటలో నృప్రధాను దందుమేని యత డ(ప్రధానుడై - 
యస్వతం[(్రుడై - అక ర్హ యగును, సర మేశ్వరనియమితుడై జ 'ప్రేరితుడై - 
కర్మ నాచరించినమా(త్రమున, జీవు డస్వత౦ం (కుడు కొడు. కర్మ నాచరించు 
టలో నతనికిగల (ప్రాధాన్యమునకు లోటు కలుగదు. కావున కర్మల నాచ 
రించుటలో జీవుడు స్వతంథతుడే యగును. అతనిక ర్హృత్వమునకు భంగము 
కలుగదని భావము, 

రాగద్వేషాదిదోషములు జీవుని కర్మలలో ప్రవ ర్రింపదేయునవి- 
యుండగా పరమేశ్వరుని_పేరణను కల్పించుట వ్యర్థ మనుటయు సమంజ 
సము కాదు. రాగాదులు కల్పితములు కావు, అవి క్ల ప్రములే క పూర్వసిద్ద 
ములే, అశ్లే జగన్నియంతగా నీశ్వరుడును క్షుష్పమే; కాని, (క్రొ తగా 
కల్పింసబడుట లేదు. కల్పన తగదు కాని, సిద్ధవస్తువును కాదను చెట్టు? 
కృషికర్మకు వృషభాదు లపేక్షింపబడుట లోకమున (ప్రసిద్ధ మైనట్లు పర 
మాత్మ(పేరణ జీవునికర్మాచరణమున అపేక్షమాణ మగుట (ప్రసిద్ధము 
కొదు; కావున నది తగదనుటయు నుపయు _క్తము కాదు, పరమేశ్వర పేరణ 
శాస్త్రములలో (ప్రసిద్దమై యున్నది, కౌబిట్టి పరమేశ్వరునిచే పేరితుడె 
జీవుడు కర్మల నాచరించును. స్వయముగ నాచరింప డనుట యుక చే 


Scanned by CamScanner 


చ 


నిధూా స్రము వ్యర్థమగును. పరపేరితుడై నడుపబడు జీవునకు విధి 
నిషేధయు లె ట్లుపయోగించును? విహితకర్మలో (ప్రవ ర్తింపజేయుట విధి 
కో స్రమునకు, ద్ధకర్మనుండి నివ్నర్హింపదేయుట నిషిద్దశా స్ర్రమునకును 


(పయాోజనము సిద్దింపజాలదు, 

మరియును జగ వై్వైచిత్యముకూడ అనుపసన్న మగును. రాగాది 
దోషములచే (బ్రవ ర్హమానుడై జీవుడు పుణ్యాపుణ్యకర్మల నొనరించుచు 
పుణ్యపాపముల సంచయ మొనర్చును. తన్మూలముగ సృష్టింపబడుటచే 
జగత్తునందు వై చిత్ర్య మేర్పడుట యు క్రియు క్తమగును. అట్లు కాక పర 
'మేళ్వరటంపేరణచే జీవులు కర్మలలో (బవ _ర్తించునెడల పుణ్యకర్మలయందే 
(ప ర్తింతురు, పాపముల నాచరింపరు. నాడు నానావిధసుఖదుఃఖములతో 
గూరిన యీ జగదై్వచిత్ర్య మెట్లు కలుగును? రాగద్వేషాదులు లేని పర 
మేశ్వరుడు జీవులను పాపకర్మలలో (ప్రవర్తింప నెట్లు (పేరేపించున్లు? 
అట్లు (పేరణచేయు నందుమేని పరమేశ్వరునియందు రాగద్వేషపక్షపాతాది 
దోషము లున్నట్లు బోధపడును. అయ్యది సమ్మతము కాదు, కావున పర 
దిహ్మ(పేరణతో జీవుడు పుణ్యాపుణ్యకర్మల నొనరించుననుట పొసగదన. 
సమాధానము : 


కృత ప్రయత్నా పేక్ష స్తు విహిత్యపతిషిద్ధా 
వై యర్థ్యాదిభ్యః యిం3ం౪ఎి 
విహిత(ప్రతిషిద్ధా వై యర్థ్యాదిభ్యః=విధిని షేధస్టామాణ్యము, జగదై్వై 
చిత్రము మున్నగు హేతువులవలన, కృత(ప్రయత్నా పేక్షః=విహితకర్మ 
లందును, నిషిద్ధకర్మలందును జీవు డొనర్చిన . ప్రయత్నము నపేక్షించి. 
పరమేళ్వరుడు (పేరణచేయును, 


నం! 
Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము తృ..పా. ౪౨౧ 


రాగాదిదోషప్రయు కడై జీవుతు లౌకికకర్మను గాని, వై దికళర్మను 
గాని చేయనువ్యమించినప్పుడు - (ప్రయత్నించినపుడు - హృదయమున నున్న 
సరమేశ్వరుదు “నీవు చేయవోను కార్యము చేయదగిన దనియో, లేక 
చేయదగని దనియో' కరుణతో పలుమారు బోరించును. ఇయ్యదియే భగ 
వత్‌ (పేరజణ యనబడును, ఇది యెల్లరకు ననుభవసిద్దను, ఎల్లరచే సామా 
న్యముగ ననుభవింపజేయబడు నీ యీశ్యర(పేరణ బలవంతముగ నొకనిని 
సత్కార్యమునందు (ప్రవ ర్రింపజేయదు. మరియొకినిని దుష్కార్యమునుండి 
నివర్తింపచేయదు. అట్లు చేసిన, కర్మల నొనర్ప (బ్రయత్నించు జీవుని 
స్వాతం(త్ర్యమునకు భంగము వాటిల్లును. భగవ ల్చేరణ కేవలము తన 


యిష్షమును సూచించును, 


ఈ యర్హమునే మనువు సూచించియున్నాడు. 
“యమో వైవస్వతో దేవోయ స్త వైష హృది స్థితః 
తేన చే దవివాద స్తే, మా గంగాం మా కురూన్‌ గమః.” 


మ . లాలి, 


“నీవుచేయదలచినకార్యము నీ హృదయస్టిత దయామయుడు, నియం 
తయు నగు దేవునిచే నంగీకరింపబడినచో నది క ర్హవ్యమనియు, అంగీక 
రింపబడనియెడల నకర్తవ్య మనియు నెంచుము.” 


లోకమున రాజుచే నియమ్యమయిన (ప్రజ స్వతం్యత్రముగ స్వస్వ 
కర్మలందు (ప్రవ ర్హించి రాజనియమముల ననుసరించి సుఖదుఃఖముల 
నందుచుండును, అశ్తే పరమాత్మనియమ్యు డయిన జీవుడును పరమాత్మ 
(పేరితడయ్యు స్వతం[త్రుడై లౌకికవై దికకర్మల ననుష్టించి యా యా 
కర్శ్మఫలముఅను సుఖదుఃఖరూపమున ననుభవించును. భగవ త్చేరణ జీవుని 
స్వాతంత్ర్యము నడ్డగింపదు, జీవుడు కర్మానుష్టానమున స్వతంత్రుడై 
ఫలానుభవమున సరతం(త్రు.డగుచున్నాడు, అందువలన విధిని షేధశా స్ట్రమ్ము 


Scanned by CamScanner 


wy 
౪౨.౨ వేదాంతదర్శనము 


వ్యర్థము కాదు, జగద్‌ వై చిత్ర్యమును ఉపపన్నమే యగును, మరియు భగ 
వంతునియందు పక్షపాతాదిదోషములును వాటిల్లవు. ఈ దోషము లన్నియు 
కర్మానుష్టానములో జీవుడు పరతం(త్రు డై నపుడు మాత్రమే సంభవించును, 


“యో మారయతి, (ప్రాణయతి యస్మాత్‌. 
(ప్రాణంతి భువనాని విశ్వా” అథ. ౧౩-౩-౩-౩, 


“చరాచరాత్మకమగు సమ _స్తజగత్తు యొక్క సృష్టిప్రళయములు పర 
మేశ్వరాధీనములు” అని మంథత్రాభఖిప్రాయము, 
“ఏష హవ సాధుకర్మ కారయతి, తం యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతే, 
ఏష హ్యేవాసాధు కర్మ కారయతి తం య మథో నినీషతే” కౌ. ౩-౮. 

“ఎవడు పరమేశ్వరుని పేరణానుకూలముగ కర్మల ననుష్టించునో 
వా డూర్ధ్వల్‌ లోకములను బొందును. ఎవడు (పేరణకు విరుద్ధముగ నసాధు 
కర్మల ననుష్టించునో వా డధోలోకమును బొందును, లను నిట్టి యుప 
నిషద్వాక్యములు భగవంతుని నిగహానుగ్రహములు కర్మల ననుస 
రించి లభించునని తెలుపుచున్నవి. ఇందువలన జీవుడు కర్మల ననుస 
రించుటలో స్వతం(త్రు డనియు, ఫలముల ననుభవించుటలో పరతంథత్రు 
డనియు స్పష్టమగుచున్నది. అంతేకాని జీవునికర్మానుష్టాన స్వాతం 
మున కెట్టి హానియు కలుగదు. 


జీవునిప్రయత్నము నపేకించి పరమేశ్వరుని (పేరణ యుండు 
ననియు ఆ _పేరణ పరమాత్మునిమత్యప్రకాళశక మే కాని మరియొండు 
కాదనియు నెట్లు తెలియు నందురేని, విధినిషేధశా స్ర్రము (ప్రమాణ మగు 
టయే ఇందులకు నిదర్శనము. పరమేశ్వరుని(పేరణ స్వమత ప్రకాశ కము 
కాక జీవునికర్నానుష్టానములో నతనిస్వాతం(త్యమునకు భంగము కల్లించున 
దగునెడల విధిని శే షీధశా స్ర్రమ వ్యర్థము - అప్రమాణము = కావలసివచ్చును. 
ఇంతేకాక జగదె దె వచిత్యాదులును సిద్ధింపవు, 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము--తృ. పా, ౪౨౩ 


“తత్సవితుర్వరేణ్యం, భర్లో చేవ స్య ధీమహి 
ధియో యో నః (ప్రచ నోదయాక్‌ బుక్‌, 


భక్తుడు నిత్యము (ప్రాతఃసాయంసమయములందు గాయ।శీ 
మంత్రముతో భగవంతునియను[గ్రహమునే ప్రార్డించును; కాని నిరం 
కుశముగ భగవంతుడు తనను సుకర్మలలో (ప్రవ ర్తింపజేయునుగాక | 
యని ప్రార్థింపడు, జీపుడు కుద్దహృదయుడై యార్తచి త్తవృ త్తితో 
(పాతఃసాయంసమయములందు భగవంతుని ప్రార్డి ంచిన నతడు అను 
(గహించును. ఆ దయాలుని అనుగహమువలన దురితములు' దూరము 
లగును, 

“విశ్వాని దేవ! సవిత ర్లురితాని పరాసుప 

యద్భ(ద్రం త న్న ఆసువ.” బు, ౪-౪-౨౫౫. 

“దేవ 1 దురితములను దూర మొనర్చి భ(ద్రఘును చేకూర్చుము.” 
అని (ప్రార్టించి పాపకర్మల ననుష్టింపక పరమేశ్వరున్నిపేరణచే నిత్యము ' 
కుభకర్మలలో రుచిగలవాడై నానీ నాచరించును. అందువలన బుద్ది 
నిర్మల మగును, ప్రార్థన. మాననికకర్మ. అందు జీవుడు పరమేశ్వరు 
నిచే నియమింపదగిన వాడై నను నత డా (ప్రార్ధనను చేయవచ్చును - చేయక 
మిన్నకుండవచ్చును. పరమేశ్వర(పేరణ అతనిని నిర్బంధింపదు. పర 
మేశ్వరుడు తనమతముసుమా(్రము (ప్రకటించును. కర్మానుష్టానసమయ 
మున నిట్టి (పేరణ తప్పక కలుగును. కావున జీవుడు కర్మానుస్టానమున 
స్వతోం(కు డయ్యు పరాయత్తుడే యనుట దోషము కాదు. (౪౨) 


అషమాధికరణము 
లు 


అట్టియెడ పరమేశ్వరునకు జీవునకుగల- సంబంధ మేమో చెప్ప 
వలసియున్నది. లేకున్న జీవుడు సర మేశ్వరాయత్తుడై కర్మల నాచరించు 
ననుట యు రము కాదు, 


Scanned by CamScanner 


voy వేదాంతదర్శనము 


అంళో నానావ్యపదేశా దన్యథా చాపి 
దాశకిత వాదిత్వ మధీయత ఏకే _౨.౩.౪౩. 


(ఈ సూ(తమున, దాశశబ్దము శ్రీ సామాన్యమును, కితవశబ్లము 
పురుషసామాన్యమును చెలుపును,) 


నానావ్యపదేశాత్‌ = భిన్నముగ నుపదేశించినందువలన, అంశః = 
జీవాత్మ (బ్రహ్మమునకు అంశము. అన్యథాపి చ = అన్యవిధముగను = అధి 
న్నముగ నుపదేశించినందువలనను, దాశ, కితవాదిత్వం = స్రీపురుషాది 
భావమును, ఏకే = శ్వేతాశ్వతరులు, (బ్రహ్మమునకు, అధీయతే = 
చదువుదురు. 

లోకమున పితాప్పత్రులమధ్య అంశఅంశిభావము చూడ బడుచున్నది. 
అంశము, పుత్రుడు - అం పిత. అళ్లే జీవబహ్మములకు గల సంబం 
ధము శాస్త్రమువలన 'దెలియనగును.. 


“త్వం హి నః పితా వసో!” బు, ౬౭-౨౧-౧౧. 
'యో' నః పితా జనితా యో విధాతా” బు, ౮-౩-౧౭౩౩. 


ఈ బుగ్‌ వాక్యములు జీవులకు పరమేశ్వరుడు పిత యని బోధించు 
చున్నవి, పరమేశ్వరుడు జీవులకు తండ్రివంటివా డని భావము. పితా 
పుత్రుల కెట్టి సంబంధము లోకమున జూచుచున్నామో యట్టిసంబంధమే 
జీవేశ్వరులకు గలదని సూ(త్రాభిప్రాయము. ఇ'క్లే నియమ్యనియామక 
భావము, ఈశితెశిత వ్య భావము, స్వస్వామభావ సంబంధము తెలియనగును. 
ఈ సంబంధము లన్నియు : సమానములే, పుత్రుడు తండ్రి సొత్తు- 
స్వత్వము. అస్లే తండ్రి పుత్రునకు స్వామి. తండ్రి పుత్రుని నియమించును. 
పుత్రుడు తండ్రిచే నియమింసబడును. (నియమ్యుడు). వ్యుతునకు తండి 
ఈత (శానకుడు). తండ్రికి పుతుశు ఈ?తవ్యుడు (శాసింపదగినవాడ్సు , 


Scanned by CamScanner 


ద్వి తీయా ధ్యాయ ము... తృ, పా. ౪౮౨౫ 


జీ వేశ్వరులకు గల అంశాంశిభావసంబంధముకూడ . ' నిట్టిదియే, 
అంశ మన భాగమని సామాన్యార్గము, భాగము, ఖండము, ఏకదేశము 
నను నీపదములన్నియు నొకేయర్హమును - దేలుపును. అందువలన జీవుడు 
(బహ్మములో నొకభాగము - ఖండము - అని యెంచరాదు. (బహ్మము 
అఖండము. అందు ఖండములు - భాగములు లేవు. భాగములు చేయబడవు. 
అఖండము కావున (బ్రహ్మము ఖండింప ననువుకాదు. అంశమన సము 
దాయములో నొకటి యనియు చెప్పవచ్చును. అనేకజీవసముదాయము 
ఈశ్వరుడు కాదు, అ ట్లగునెడల జీవగతసుఖదుఃథాదు లన్నియు నీశ్వరు 
నకు నున్నవని యెంచవలసివచ్చును. అంశ మన ఆరంభకము అనియు 
చెప్పుదురు.' జీవుడు పరమేశ్వరునకు ఆరంభకము కాదు. ఆరంభకము - 
కారణము - ఆది యని యర్థము, పరమేశ్వరునకు ఆదిలేదు. ఇక అంశ 
మన నేమి ? సజాతీయమై యొకప్పుడు అవిభ క్రముగా నుండుట అంశ 
మనబడును, 'జీవుడు చై తన్యముకలవా డై నందున ఈశ్వరునకు సజా 
తీయుడు. జీవేశ్వరు లిరువురు చేతనములు. కావున జీవేశ్వరులు సజా 
తీయులు, (ప్రళయకాలమున జీవుడు ఈశ్వరునియందు అవిభ క్రముగ 
నుండును. ఈశ్వరుడు వ్యాపకుడు. జీవుడు వ్యాహప్యము, వ్యాప్యమే వ్యాప 
కమును విడిచి దూరముగ నుండ ననువు కాదు. ఇట్టి స్థితినే అంశాంశి 
భావసంబంధము బోధించును. లోకమున పితాపుతులకు గల అంశాంశ 
సంబంధము కూడ నిట్టిదియే-కదా 1 . పుత్రుడు మాతృగర్భమున జేరుటకు 
పూర్వము తండ్రితో నవిభ కుడి యుండును. తదుపరి మాతృగర్భమున 
జేరి వేరుగ వ్యవహరింపబడును. 


పితాపుత్రులకు గల యీ యంశాంశిభావము జీ వేశ్వరుల కున్న దని 
యెట్లు దెలియు నందురేని,  ఉపనిషద్వాక్య(ప్రమాణములవలన దెలియు. 
నని చెప్పుదుము. వాక్య(ప్రమాణములవలన ' జీవుడు (బ్రహ్మమునకంె 
భిన్నుడ్రనియ్ను అభిన్నుడనియు దెలియుచున్నది. 


Scanned by CamScanner 


Ye వేదాంతదర్శనము 


“ద్వా సుపర్ణా సయుజా సభాయా 

సమానం వృక్షం పరిషస్వజా తే 

తయో రన్యః పిప్పలం స్వాద్వ 

త్యనశ్నన్‌ అన్నో అభిచాకశీతి” ముం, ౩-౧-౧. 
“యస్మిన్‌ సర్వాణి భూతా న్యాతై వాభూ ద్విజానతః' 

ఈశా, జ 
ఈవాక్యములలో జీవేశ్వరులు భిన్నులనియు, అభిన్నులనియు స్పష్ట 
ముగా తెలియుచున్నది. ఇంతేకాక 'శ్వేతాశ్వతరులు శ్వేతాశ్వతరశాఖను 


అధ్యయనము చేయువారు - ఈ భేదాభేదభావమును బలపరుచుచు నిట్లు 
చదువుదురు, 


“త్వం ప్రీ, త్వం పుమా నసి త్వం కుమార ఉత వా కుమారీ, 
త్వం జీరో దండేన వంచసి, త్వం జాతో భవసి నిశ్వతోముఖః” 
శ్వే. ౪-౩, 


ఇట్టి యుపదేశములవలన జీవ(బ్రహ్మలకు గల అంశాంశిభావ సం 
బంధము సువ్య క్రమగును. (౪౩) 


ఈ విషయముననే మరియొక హేతువు : 


మంతవర్జా చ్చ ౨-౩-౪౪ 
చ = మరియు, మంథత్రవర్ణాత్‌ = వేదమం(త్రములవలనను, జీవుడు 
(బహ్మమున కంశ మని తెలియుచున్నది. 
“ఏతావా నస్య మహిమా, ఒతో జ్యాయాం శ్చ పూరుషః, 
పాదో 2_స్య విశ్వా భూతాని, (తిపా దస్యామృతం దివి" 
బు. ౮=౪=౧౭-తి 


Pr 


Scanned by CamScanner 


ద్వీ తీయా ధ్యాయ ము _ తృ. పా, 


౪౨6 


“చరాచరాత్మకమగు నీజగ త్రంతయు పరమేళ్వరున కొకపాదము- 
అంశము. పాదము, భాగము ఏకారకములు, 
| (ఎ 


నిరంశము - అంశరహితమైన (బహ్మమునందు అంశవ్యవహారము 
ముథ్యార్థమును 'దెలుపదు, గౌణార్థమును మాత్రమే తెలుపును, (బ్రహ్మము 
నకు జీవుడు అంశమువంటివాడే కాని, వా సవమున అంశము కాడు అని 
భావము, (౪౪) 


అపిచ స్మర్యతే ౨.౩3.౪౫ 
అప్లే “స్మృతులలోను చెప్పబడినది” అని సూశ్రాభిప్రాయము, 
“మమై వాంశః జీవలోకే బీవభూతః సనాతనః గీ. ౧౫-౭. 
శః భగవద్దీతాళ్టో కమునందు “జీవుడు పరమేశ్వరుని అంశము' అని 
స్పష్టముగ వర్ణింపబడినది, కాపున జీవేశ్వరులకు మధ్య అంళాంళిభావ 
సంబంధ మున్న ట్లు ప్పష్టమగుచున్నది. (౪౫) 
జీ వేశ్వరులకు అంశాంశి సంబంధ మంగీకరింతు మేని అంశమగు 
జీవునకు గల శ్లేశాదులు ఈశ్వరునకును సంభవించునుగదా 1 యన - 
సమాధానము; 
(పకాళాదిన నైవం పరః ౨-౩ ౪౬ 
ఏవం = జీవుడు శ్లేశకర్మాదులతో కూడుకొనునట్లు, పరః = పర 
(బహ్మ పరమేశ్వరుడు, న క్రేశాదులతో సంబద్భుడు కాడు. (ప్రకాశాది 
వత్‌ = సూర్యాదులవలె. ఆదిపదముచే అగ్ని, ఆకాశము, వాయువు 
(గహింపనగును, 


సూర్యుడు అంశి, చతువు అంశము, ఆకౌళము అంశ, శ్రోశత్రము 
అంశము, వాయువు అంశి, త్వగిం(ద్రియను అంశను. చకురాదులు గాయ. 
సడి చెడిపోయినను సూర్యాదులకు ఏమియు హోనికలుగదు, చతురాదు 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


౪౨౮ 
లకు వాటిలు దోషములు సూర్యాదుల నంటవని భావము, అకే అం? 
గా గా 
మైన బీవునకుగల క్లేశాదులు అంశియైన పరమేశ్యరున కంటవని సూ శ్రా 

(ప్రాయము, (౪౬) 
ఇందులకు (ప్రమాణ 'మేమన : 
స్మరన్సి చ ౨-౩. ౪౭ 
జీవగుణదోషములు పరమేశ్వరున కంటవని యోగులు చెప్పుదురు, 
ఇస్తే ఉపనిషత్తులలోను చెప్పటడియున్నది. 
“క్లేశకర్మవిపాకాశయై రసరామృష్టః పురుషవిశేష ఈశ్వరః" 
యో, ౧-౨౪. 
“క్లేశకర్మవిపాకాశయములతో సంబద్దము కాని విశేషపురుషుడు 
ఈశ్వరుడు అని యోగులు ఈశ్వరునకు జాన చెప్పియున్నారు. 
ఇ ప్లే యుపనిషత్తులలోను 
“సూర్యో యథా సర్వలోకస్య చక్తుర్‌ 
న లిప్యతే చాల్లు'షె ర్బాహ్యదో షః 
ఏక స్తథా సర్వభూతాంతరాత్మా 
న లిప్యతే లోకదుఃఖేన బాహ్యః“ కఠ, ౫-౧౧. 
“సర్వలోకమునకు నే(త్రమగు సూర్యుడు లోకుల నేటత్రదోషము 
లతో లి ప్పుడు కొడు... అట్రై సర్వభూతాంతరాత్ముడగు. పర మేశ్వరుడుకూడ 
ప్రాణులదుఃఖములతో లి ప్తడుకాక స్వస్వరూపముతోనే భాసిల్లుచుండును. 
కావున జీవెశ్వరులకు. అంశాంశిభావసంబంధ మున్నను జీవులసుఖి 
దుఃఖములతో పరమే మెశ్వరున కెటి సంబంధమును నుండదు. tee): 
క్ల 
జీవుడు పరమాత్మునియంశమని యంగీకరించితిమి, అంశనున 


Scanned by CamScanner 


ద్వీ తీయా ధ్యాయము _ తృ, సా, లలో 


అంళిసారూప్య ముండును. అట్టియెడ పరమేశ్వరునికి లేని విధినిషేధములు 
జీవుని కేల? అన: 


అనుజ్ఞాపరిహారౌ దేహసంబంధాత్‌ 
జ్యోతిరాదివత్‌ ౨.౭._.౪లరా 


అనుక్ఞాపరిహారౌ = విధి నిషేధములు, దేహసంబంధాత్‌ = జీవు 
నకు దేహముతో సంబంధ ముండుటవలన, శాస్త్రమున జెప్పబడినవి. 
జ్యోతిరాదివత్‌ =అగ్ని, జలము మున్నగునవి యిందుల కుదాహరణములు, 

“స్వాధ్యాయో అధ్యేతవ్య॥[ శత. ౨-౨-౨-౧౮. 

“అగ్నివో[(త్రం జహుయాత్‌ి శ, ౨-౨-౨-౧౮. 

“గాం మా హిగ్‌ంసీః? య. ౧౩-౪౭. 

“అవిం మా హిగ్‌ంసీః? య. ౧౭-౪౪ 

“వేదమును చదువుము “అగ్నిహోత్రము నొనర్చుముి' అను నిట్టి 
విధులు, “గోవును పహింసింపకు,” 'గొతైను వాంసింసకు' అను నిట్టి నిష 
ధములు జీవునకు దేహసంబంధ ముండుటవలన శాస్త్రమునందు జూచు 
చున్నాము. అగ్నిజలాదులవిషయమునను దేశ సంబంధమునుబట్టి విధిని షే 
ధములు గలుగుచున్నవి, సద్‌.గృహస్టుని యింటినుండి నిప్పు తెచ్చు 
కొనుము; స్మశానమునుండి తెచ్చికొనవద్దు. అశ్లే (ప్రవహించుచున్న' 
నదులనుండి నీటిని (గహింపుము. (ప్రవహింపక కలుషితములై. యుండు 
తటాకాదులనుండి నీటిని (గ్రహింపకుము. అని అగ్నికి, నీటికి (ప్రదేశ 
సంబంధమునుబట్లి లోకమున విధిని షేధములు చూచుచున్నాము, అఫ్లు, 
జీవుడు పరమాత్మనుబోలి యానందవ్యతిరేక (- సత్తా, జ్ఞానాది), గుణము 
లలో సమానతగలవాడై నను నతనికి దేహసందింధ " మురేడుటవలన “ఇది 
చేయము, “ఇది చేయకుము” అని విధిని షేధములు గలుగుచువ్న వని 
సూ[త్రాభి ప్రాయము, (౪౮) 
"- జేహసంబంధముగల జీవుడు, దేహసంబంధ మెన్నడు (కాల 
త్రయమునందున్ఫు లేని (బ్రహ్మకు అంశమని యెట్లు చెప్పనగు, నన; 


Scanned by CamScanner 


౪౩రి వేదాంత దర్శనము 


అసంతతి శ్చావ్యతికరః ౨-౩-౪౯ 

అసంతతేః = (సంతతి = వికారము) అవికారి యగుటవలన, 
అవ్యతికరః = వికారహేతు సంబంధము లేని జీవుడు (బ్రహ్మకు అంశ 
మనుట దోషము కాదు, 

జీవునకు దేహసంబంధ ముండుట సత్యమే. అయినను ఆ సంబం 
ధము జీపునియందు వికారమును గలిగింపదు. అతడు అవికారి - కూటస్ట 
నిత్యుడు. జీపునకు దేహసంబంధము నై మీ త్తికము. స్వాభావికము కాదు. 
అది మిథ్యాజ్ఞానమువలన కలుగును. జీవునకు ప్రకృతికార్యములై న బుద్ధి 
మున్నగు ప్రాకృతిక పదార్థములతో సంబంధము మిథ్యాజ్ఞానపూర్వకముగ 
కలుగును. పరమేశ్వరున కట్టి సంబంధ ముండదు. అందువలన జీపుడు 
మిథ్యాజ్హానమువలన శరీరముతో సంబద్దుడె సుఖదుఃఖములకు లోనగు 
చున్నాడు. కాని, స్వరూపముతో నిర్వికారి యగుటవలన జీ వేశ్వరులలో 
నంశాంశిభావము చెప్పబడినది. కావున దోషములేదని సూ(త్రాభి ప్రాయము, 
(ee) 

దేహసంబంధ మున్నను జీవుడు నిర్వికారి యను చెట్టు పొసగును? 
అతనికి సుఖదుఃఖాదులు గలుగుచున్నవికదాః అన : 


ఆభాస ఏవచ ౨-౩-౫౦ 


“దేహసంబంధమువలన : గలుగు సుఖదుఃఖాదిరూపమగు వికారము 
జీవునకు వికారాభాసమే కాని వికారము కాదు” అని సూ(త్రారము, 
® 


సుఖదుఃఖాదులన్నియు బుద్ధికి చెందినవై యున్నవి, ఇవి 
యన్నియు బుద్ధియందు భాసించును. బుద్దితాదాత్మ ్యమునుబొందిన జీవుని 
కివి యుసలబ్ధము లగును. ఈతాదాత్మ (ప్రభావమువలననే జీవునకు సుఖ 
దుఃఖాదు లేర్పడుచున్నవని భావము, కావున నవి జీవునకు స్వాభావి 
కములు కావు. అందువలన ఆభాసమా(త్రముగ శాస్త్రమున జెప్పబడినవి. 
కాగా,జీవ(బ్రహ్మలకు గల అంశాంశిభావసంబంధము దూషితముకాదు,(౫౦) 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము... తృ, పా, ౪కిద? 


నవమాధికరణము 


| జీవుడు అణుస్వరూపము కలవాడని నిర్ణయించి యతనికి విభుత్వము 
లేదని చెప్ప సూ(త్రము నారంభించుచున్నాడు. 


'అదృష్టానియమాత్‌ ౨-౩-౫౧ 


అదృష్టానియమాత్‌=అదృష్టములో నియమము లేనందున జీవుడు 
విభువు కాడు; అణువే. 

' జీవులు అనేకులు. కావున జీవులెల్లరు వ్యాపకులని యంగీకరింతు 
మేని, అదృష్టమున నియమ ముండనందున జీవులకు గలుగు సుఖదుఃఖ 
ములకు వ్యవస్థ యేర్పడదు. జీవులకుగలుగు - సుఖదుఃఖములకు కారణము 
అదృష్టము, కారణములో నియమము లేకున్న కార్యములోను నియమ 
“ముండదు, సుఖదుఃఖములు జీవులకు ఆకస్మికములు = కారణములేక 
యేర్పడునవి = కొవు. జీవులు వ్యాపకులు అని యందుమేని సర్వజీవాదృష్ట 
ములతో సర్వజీవులకు సంబంధ ముండును. కావున సుఖదుఃఖములకు 
వ్యవస్థ యుండదు. ఎల్లరు ఒకేసమయమున దుఃభితులు కౌవలసియుండును, 
కావున జీవులు అణువులే కాని విభువులు కారు.. (౫౧) 

అభిసంధ్యాది ష్వపి చైవమ్‌ ౨-౩-౫౨ 
“అభిసంధిః = రాగద్వేషాదులతో కూడిన సంకల్పము”..సంకల్చ్పము- 
ప్రయత్నము మున్నగువానివలన అదృష్టమున నియమ మేర్చరుప వీల 
గును, అందువలన సుఖదుఃఖములలో వ్యవస్థ యేర్చడు ననుటకును వలను 
పడదు, 
ఆత్మలన్ని యు వ్యాపకములని యంగీకరించుటవలన నదృష్టముతో 
నెల్లయాత్మలకు సాన్నిధ్య ముండును. అప్పుడు “ఈ యదృష్ట మీ యాత్మకు 
చెందినది, దీనికి చెందినది కౌదు అని నిర్ణయింప వీలుండదు, ఆ'్లే 


Scanned by CamScanner 


౪9ిలీ వదాంతదర్శనము 


యదృష్టమునకు కారణములయిన సంకల్ప(ప్రయత్నాదులు కూడ నని 
యాత్మలతోను సంబద్దములై అదృష్టమును నియమింప సమర్థములు కాన్వే 


రవు. కావున ఆత్మలు “విభువులని యంగీకరించిన సుఖదుఃఖవ్యవస్థ 
యేర్పడ నేరదని భావము, (౫౨) 


(పదేశా దితిచే న్నాంతర్భావాత్‌ ౨.3.౫3 

(పదేశాత్‌ ఇతి చేత్‌ =శరీరదేశ సంబంధమువలన సుఖదుఃఖనియమ 
మేర్పదగల దందుమేని, అంతర్భావాత్‌ = జీవులెల్లరు నెల్ల దేహములందు 
నుండుటచే, న=సుఖ దుఃఖవ్యవస్థ ఏర్పడనేరదు. 

“సంకల్పము (అధభిసంధి), (పయత్నము మున్నగునవి మనః 
సంయోగమువలన గలుగును, ఆ మనఃసంయోగము ఆత్మతో శరీరము 
నందే యుండును. ఆ శరీరముకూడ నొకొ-క్క. జీవాత్మ కొకొ_క్క-టి 
చొప్పున వేరువేరుగ నుండును, అందువలన సంకల్పాదులు, తన్మూలమున. 
నేర్పడు నదృష్టములు శరీరభేదముచే నియతములగును. సుఖదుఃఖములలో 
వ్యవస్థ యేర్పడగలదు'. కావున .జీవులు అణుపులు కారు; విభువులే అందు 
రేని - అదియును సమంజసము కాదు. కొరణమేమన : జీవులు, వ్యాపకము 
లై నపుడు ఎల్లశరీరదేశములం దున్న యెల్లనునస్సులతో వానికి సంబంధ 
ముండుటలో నాటంక మేమి యుండును? ఎల్లజీవులతోను మనఃసంయోగ 
ముండుపక్షమున సంకల్పాదులలో నియమ మేర్పడ వలనుపడదు. “ఒక్‌ 
నొక సంకల్ప మొకానొక యాత్మదే కాని, మరియొకయాత్మకు చెందినది 

కాదు', అని నియమింప నేరితరము? కావున సుఖదుఃఖవ్యవస్థ యేర్చడ 
జాలదు. అందువలన జీవులు విభువులు కారు, అణువులేయని నిశ్చిత మగు 
చున్నది. (౫౩) 
వేదాంత దర్శన - అందా వ్యాఖ్యానమున 
ద్వి తీయాధ్యాయమునందు తృతీయపాదము ' 
సమాప్తము, [ 


Scanned by CamScanner 


ద్వి తీ యా ధ్యాయము 
చతు ర పాదము 
(వథమాధికరణము 
తృతీయపాదమున నాకాశాదిపదార్థముల యుత్చ త్తివిషయమున గల 
వాక్య(ప్రమాణములలోని విరోధము పరిష్క_రింపబడినది. ఈ పాదమున 
నిం్యద్రియముల విషయమున గల వాక్య(ప్రమాణములయందలి వై రుధ్యము 
పరిహరింపబడును, ఇంద్రియములు జీపునప ఉపకరణములు, ఇంతకు 
పూర్వము జీవునిగూర్చి విచారించియుంటిమి. అతనియుపకరణము లయిన 
ఇంద్రియముల నిట విచారించుట యు క్రమే యగును, 
తథా (పొ రర కః ౨-౪-౧ 
(ఈ తు వ గల (ప్రాణళబ్దము ఇం(దియ వాచకము, 
తథా=ఆకాశాది మహాభూతములు (బిహ్మముపలన సుత్పన్నము 
లయినట్లు, (పాణాః=౭ఇం్యదియములుకూడ సుత్చన్నములై నవి, 
ఆకాశా దిభూతపంచకమువలె ఇంద్రియములు పుట్టుచున్నవా? లేక 


జీవాత్మవలె పుట్టుక లేనివై యున్నవా? యని సంశయము కలుగుచున్నది, 
పుట్టుక లేనివి యని పూర్వపక్షము, పుట్టుకగలవియే యని సిద్ధాంతము, 


తస్మాద్‌వా ఎతేస్మా దాత్మన ఆకాశః సంభూత ఃి ఆ అతీత 
యా 
అను సీ యుపనిషద్‌ వాక్యమున నాకాశాదిభూతము 
వర్ణింపబడినది, కాని ఇంద్రియము లుత్చన్నము లై నట్లు చెప్పబడలేదు. 
కావున నిం్యద్రియములు పుట్టుక గలవి యసుట యు కము 
పూర్వపక్షము, 


“తస్మాద్వా ఏళస్కా దాత్యన ఆరౌాళః సంభూత అను రె త్రిరీయ 


Scanned by CamScanner 


౪౭౪ వేదాంతదర్శనము 


వాక్యమున నిందియము లుత్సన్నములై నట్లు వర్ణింపకుండుట సత్యమే; 
కాని, యవి యుత్న త్తి గలవియే యని చెప్పువాక్యములు లేకపోలేదు, 
చూడుడు: 

“స ప్ప పాణాః (ప్రభవంతి తస్మాత్‌” ముం; ౨-౧-౮. ఆ పరమా 
త్మునివలన సప్తేం్యద్రియము లుత్సన్నము లగుచున్నవి.? ఇళ్లు మరియొక 
వాక్యమునను జెప్పబడిగగి, “ఏతస్మా జ్ఞాయతే (ప్రాణో మనఃసర్వేంద్రి 
యాణి చి ముం. ౨-౧-౩. 

ఇంతేకాక, “ఏతస్మా దాత్మన ఆకాశః సంభూతః అసు తై త్తిరీయ 
వాక్యమునందును, ఆకాశాద్యుత్స త్తి చెప్పి, “పృథివ్యా ఓషథయ, ఓషథిభ్యో 
అన్నం, అన్నాద్‌ రేతో,రేతసః పురుషః తై. ౨-౧ 

“పృథివినుండి యోషథులు, వానినుండి యన్నను, ఆ యన్నము 
నుండి రేతస్సు, దానినుండి పురుషుడు-శ రీరము-' ఉత్పన్న మై నట్లుచెప్పబడియే 
యున్నది. శరీరిము పుట్టినట్లు ఈ వాక్యమునందు స్పష్టముగా జూడనగును, 
అందువలన నిం(ద్రియములు పుట్టిన వనుటలతో సంశయము జనింపదు. 
ఇం(దియములు పుట్టినట్లు వాక్యమున లేదందురేని, ఇం(ద్రియములు లేక 
శరీర మెట్లు సిద్ధించును? శరీర మింద్రియముల కాశయమే కదా! కావున 
ఇం(దియములు జన్యములు -.ఉత్స త్తికలవి యనుట నిశ్చితము. (౧) 

ఇంద్రియము లుత్సన్నము లై నట్లు చెప్పువాక్యము (ప్రధానము 
కొదు (గౌణముు, అందురేని - అది సరికాదని సూశ్రించుచున్నాడు, 


గొ ణ్యసంభవాత్‌ ౨-౪-౨ 


ఇంద్రియముల యుత్చలిని చెప్పువాక్యము ' గౌణము = అప్రధా 
నము = కాదు. 


బాధకవాక్య మున్నప్పడు శబ్బమునకుగల (ప్రధానార్థము విడునబడును. 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము ౬ చపా, ౪9౫ 


కాని, యది లేనపుడు శద్దారము గౌణమనుట తగదు. ఇంద్రియముల 
నాశము (ప్రత్యక్షముగ జూడబడుచున్నది. నాశముగల ఇం[దియములకు' 
జన్మ మున్నదనుటలో సంశయమునకు తావే లేదు. “ఇంద్రియములు 
జన్మము కలవి కావు,’ అను బాధకవాక్యము లేనందునను ఇం(డ్రియము లుత్చ 
న్నము లనుట నిశ్చితమే. (౨) 


ఇంద్రియములు ఆకాళాదిభూతపంచకమునకు పూర్వమే యుత్ప 
న్నము లయినవా ? లేక తరువాతనా ? 


తత్‌ [పాక్‌ (థుతే శ్చ ; లీంఆీఎతి 

(శ్రుతేః = శ్రుతివలనను, చ= స్మ్కృతివలనను, తత్‌(ప్రాక్‌ = 

ఆకాళాదులకం'బ పూర్వమే ఇంద్రియములు జనించినవని 'తెలియుచున్నది. 

(శుతిస్కృతులవలన నింద్రియములు ఆకాశాదులకు పూర్వమే 
యుత్సన్న మైనవి యని తెలియుచున్నది. 


“ఏత స్మా జ్ఞాయతే (ప్రాణో మనఃసర్వేం(ద్రియాణి క 
ఖం వాయుర్‌ జ్యోతి రాపః సృథివీ విశ్వస్య ధారిణీ” 


ముం, '౨=౨౧=౩. 


“ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, ఆకాశము వాయువు, 
అగ్ని, జలము, పృథివి” అను నివియన్నియు పర మేశ్వరునివలన జనించి 
నవి, ఇట నిం్యదియములు ఆకాశాదులకంచె పూర్వమే జనించినట్టు స్పష్ట 
ముగ వర్ణింపబడినది. మరియు సాంఖ్యదర్శనమునను నిళ్లే చూడనగును, 

“సత్వరజ స్తమసాం సామ్యావస్థా (ప్రకృతిః, (ప్రకృతే ర్మహోన్‌, 
మహతో ఒటహాంకొరో 2హంకారాత్‌ పంచతన్మా(త్రాణీ, 
ఉభయ మిం|ద్రియం, తన్మా(తేభ్యః స్థూలభూతాని, 
పషరుష ఇతి పంచవింశతి రణః” సాం. ౧-౬౧. 


5020006 by CamScanner 


౪౩౬. వేదాంతదర్శనము 


ఈ సాంఖ్యసూ(త్రమునందు ఆకాశాదులకంటె పూర్వమే యహం 
కారమునుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు నుత్ప్సన్నములయి 
నట్లు కపిలుడు చెప్పియున్నాడు. ఎటనై న నారాశాదులు పూర్వమున చెప్ప 
బడినట్లు లభించిన నట సూక్ష్మభూతములని (గ్రపొంపనగును. కావున 
నిందియములు స్టూలభూతములకం"టె బూర్య మే. యుత్సన్నము లయినట్లు 
(కుతిస్కృతులవలన సిద్దమగుచున్నదని సూ(లాభి ప్రాయము, (3) 

ఆకాళాదిభూతములకం టె పూర్వచు యిం(ద్రియములు పుట్టియున్న 
పక్షమున “తేజోమయీ వాక్‌” ఛాం, ౬-౫-౪. అని వాగిందియము 
తేజోమయమని యెట్లు చెప్పబడినది ? తేజోమయమన. నగ్నినుండి 
యుత్సన్న మైన దనికదా | యర్థమగు, నన : 

తత్పూర్వకత్వాద్‌ వాచః. ౨-౪-౪ . 

ఈ సూత్రమున “తత్‌? పదముచే బుద్ధిగతమగు తేజస్సు (గ్రహింప 
నగును. పూర్వ మన కారణ మని యర్దము, కౌగా, వాచః = వాగిం(ద్రి 
యము, తత్‌పూర్వకత్వాత్‌ = తేజస్సు కారణముగా గల దగుటవలన, 
వాగిందియము' తేజోమయ మనినను దోషము లేదు. . 

ఏ.కారణమున దేనికార్యజననశ క్రి నియమముగ (ప్రకటమగునో 
తన్మయత్వ మా దస్తువునకు జెప్పుట దోషము కాదు. తేజస్సు - అగ్ని - 
వాక్కు_కంటె తదుపరి జన్మించినను, తేజస్సు నిమి త్రముగ వాగిం(ద్రియ 
కార్యజననళ క్రి ప్రకటమగును; కావున వాక్కు తేజోమయమని చెప్ప 
బడినది. 

నా! 


“*తేడోమయీ వాక్‌” ఛాం, ౬-౫-౪. అను. వాక్కునందలి తేజో 
మయత్వమున కర్థము తే జోజన్యత్వము కాదు, తేజస్సు వాగింద్రియము 
నందలి శద్దోచ్చారణళ క్తిని అభివ్యక్రము (ప్రకటము) చేయును, ఆ యభి 
ప్రాయముతోనే వాగిండ్రియము తేజోమయమని ఉపనిషద్వాక్యమున 


జూహూ లాం వకారారా ఇల కూ మా వలనను త రాన్రానూ వరార్తముకముమమొయి యమని. 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము.-చ. పా. ౪౩౩ 


జెప్పదడినది. ఇళ్లే “అన్నమయము మనస్సనియు, ఆపోమయము (పాణ 


మనియు” నుపనిషత్తులలో వర్ణింపబడుట చూడనగును. “అన్నమయం' 


హి సోమ్య! మన ఆపోమయః (ప్రాణః ఛాం, ౬-౫-౪. (౪) 
ఇంద్రియములు ఆకాళశాదిభూతపంచకమువలె నుత్సన్నము లైన 
వియే' యని నిర్రయించి, వాని సంఖ్యను నిర్ణయించుచున్నాడు.. 
ణ (x) 
పూర్వ పక్షము; 
అస అక శ్రే "శే! 
సప్త గఠెర్‌ విశేషితత్వా చ్చ ౨-౪-౫ 
re) 

గతేః = ఉత్కా- 9౦తివలనను, విశేషితత్వాత్‌ చ = విశేషణము 
వలనను, స ప్ప = ఇం(ద్రియములు ఏడు. 

ఇం[దియములు సంఖ్యలో ఏడా ? లేక పదునొకండా ? యని సంశ 
యము. (శ్రుతివాక్యములలో సంథ్యాభేదము కనబడుచున్నందున నిట్టిసంళ 
యము కలుగును. 

“స_ప్పప్రాణాః (పభవంతి తస్మాత్‌” ముం, ౨-౧-౮. 

త్వక్కు-, వాక్కు, చరుపు, (ఘాణము, (శ్రవణము, జిహ్వా, 
మనస్సు నను సప్తేందియము లొకట విననగును. మరియొకయెడ, 
అష్టా (గహో అష్టావత్‌ (గ్రహోః' బృ. 3-౨-౧. 

“నాసిక, జిహ్వ, వాక్కు, నేత్రము ్రోత్రము, మనస్సు, 
హస్తము, త్వక్కు-' అని యెనిమిది ఇం(దియములు వర్టి ంసబడుచున్న వి, 
ఇంకొకవాక్యమునందు 

“*దశేమే పురుషే ప్రాణా ఆత్రై్యైకాదశః। బృ. 3-౯-౪. 


“పంచక్ఞానేంద్రియములు - నే(త్రాదులు, పంచక ర్మేం్యడియములు - 
హస్టపాదాదులు, .పదునొకండవగి దునగ్ను' అని సదుసొకం డిం 


A 


Scanned by CamScanner 


౪౭౮ వేదాంతదర్శనము 


యములు వర్ణింపబడినవి. కావున స ప్తేంద్రియములని పూర్వపక్షము; ఏకా 
ద శేంద్రియములని సిద్ధాంతము. 

“త ముక్రామంతం (ప్రాణో 2౭నూ(త్రామతి, ప్రాణ మనూ 

(తాాామంతం సర్వే ప్రాణా అనూ(త్రామంతి”' బృ. ౪-౪-౨. 

“శరీరమునుండి ఆత్మ విడివడి వెళ్ళునపుడు సర్వ(ప్రాణములు _ 

ఇంద్రియములు - వెంటవెళ్ళును”, అను నీ వాక్యమునందు “సర్వేం(ద్రియ 
ములు” అని సర్వ శబ్దము (పయోగింపబడియున్న ది, సర్వేం(ద్రియము లనగా 
నిట సస్తేంద్రియము లనియే యెంచవలెను. 'అందరికి భోజనము పెట్టుడు” 
అనిన (ప్రస్తుతమున భోజనమునకు వచ్చినవారి కందరికి భోజనము పెట్టు 
డనియే యగును, అ'క్లే (ప్రస్తుతమున జీవునిఉ(త్రాా-0తి (శరీరాంతరగమ 
నము) వర్షింపబడినతావున సస్తేంద్రియములే వానివెంట బోవును. వాని 
నుద్దేశించియే సర్వ(ప్రాణములని వాడబడినది, 


“స యత్ర చాళుషః పురుషః పరాజ్‌ పర్యావ ర్రతే తథా 
౭_.రూపజో భవతి *'ఏకీభవతి న పశ్య తీత్యాహుఃి బృ. ౪-౪౧-౨, 
వ 


“జీవుడు శరీరమును విడిచి వెళ్ళునపుడు చకత్తురాదిఇం(ద్రియముల 
నుపసంహరించుకొనును, బుద్దీం(ద్రియముతో నేకమగును. అందువలన 
మరణాత్‌ పూర్వము రూపాదులను (గ్రహింపజాలడు. కన్నులు చూడవు, 
చెవులు వినవు, వాసన తెలియదు. రుచులు తెలియవు. మాటలు రావు, 
స్పర్శను (గ్రహింపజాలడు, ఆలోచింపజాలడు. ఇట్లు సప్తేం్యద్రియములు 
పనిచేయవు. ఉ(త్రా-ంతి[కుతివలన సస్తేంద్రియములు అని బోధపడు 
చున్నది. విజ్ఞానముకూడ నొక యింద్రియముగ లెక్కించిన నెనిమిది 
ఇం(ద్రియము లగును, కాని బుద్ధి (పిజ్ఞానము), మనస్సు నను నీ.రెంటిని 
నొక్క-టిగ జెప్పిన నేడే యిందియము లగును. ఇక హ స్తపాదాదులు 
ఆత్మను చెంటనంటప్పు, కావున వానినభన నాత్మ కంత ప్రయోజన ముండ 


నం! 
Scanned by CamScanner 


ద్వి తీయాధ్యాయము-_చ, పా, కా 


దని తెలియుచున్నడి. కావున నింద్రియములు ఏడు (సప్త అనియే బోధ 
సడుచున్న దని పూర్యపకొభి ప్రాయము, (౫) 
సమాధాన సూత్రము ; 
హసాదయ స్తు స్టితేఒతో న్రైవమ్‌ కిం తుటు 
స్టితే=ళరీరమునుండి జీవుడు వెళ్ళునప్పుడు (ప్రాణసంఖ్యను నియ 
మించునది యుండగా, హస్తాదయః=హ స్త్పపాదాదీంద్రియము లున్నవనీయే 
యెంచవలెను. అతః=అందువలన, ఏవం న=ఇం(ద్రియములు ఏడే.యనుట 


తగదు. 

ఉ[త్యమణము కౌరణముగ నిం|ద్రియములు ఏడే యని నిర్ణయింతు 
రేని, అపు డిం(దియములు పదునొకం డనియే నిశ్చృయింపక తప్పదు. 
ఉపనిషద్‌ వాక్య మళ్లే నుడువుచున్నది, చూడుడు : 

“దశేమే పురుషే (ప్రాణా ఆత్రైకాదళ స్తే యదా 

అస్మా చ్చరీరా న్మర్యా దుత్రామ _న్య్యథ రోదయంతి' 

ైై బృ, 3-౯-౪, 

“ఈ శరీరమునుండి ఆత్మతోబాటు పంచజ్జా నేంద్రియములు, సంచ 
కర్మేంద్రియములు, సదునొకండవదియెన మనస్సు వెళ్ళిపోవును, బంధువు 
లను ఏడిపించును.” అను నీవాక్యమున పదునొకం డింద్రియములు ఉ(త్క- 
మించునట్లు స్పష్టముగా చెప్పబడినది, ఈ వాక్యమున చెప్పబడిన ఏకాదశేం 
(డియముల నపేక్షించియే పూర్వపక్షమున బ్రిదర్శింపబిడిన వాక్యమునందు 
సర్వ(ప్రాణములు అనూ(త్కమించునని చెప్పబడినది, 

త ము(త్ర్కామంతం ప్రాణో ౭.సూశ్రామలి, ప్రాణ మనూ 
' (త్కామంతంచ సర్వే (ప్రాణా అనూ(త్రామంతి' బృ, ౪-౪-౨. 
_ఒకడఉపనిషద్వార్యమున ఏకాదశేండ్రియములు బీవృనివెంట ఉ(క్రగ్థా 
ఆల 


Scanned by CamScanner 


౪౪౦ వేదాంతదర్శనము 


మించునని చెప్పియుండుటంబట్టి రెండవఉపనిషద్‌ వాక్యమునందరి సర్వశబ్ద 
ముచే నాపదునొకండిం(ద్రియములు (గ్రహించుటయే యుచితమగును, కాని 
స ప్తేం్యద్రియము లనుట తగదు, 


“అందరికి భోజనము పెట్టుడు” అను తావున అందరు ననుపదముచే 
భూమండలముననున్న మానపుల నెల్లరను (గహించుట యసంభవము, 
కావున (ప్రస్తుతము భోజనమున కాహ్వానించినవారినందరిని అని చెప్పుట 
యుచితమే. ఉ(తా-0తి(ప్రకరణమున సర్వ శబ్దముచే నేకాదశేం(ద్రియము 
లను (గహించుటలో బాధక మేమియు లేదు. కావున నొకట నేకాదశేందది 
యములు జీవునివెంట ను(త్రు మించునని చెప్పియుండుటం బట్టి రెండవ 
వాక్యమునందలి సర్వశబ్దముచే నెల్లయిం(ద్రియములను (గహించుటయే 
యుక్ర్తమగును; కాని, సస్తేంద్రియములే (గ్రహించుట సమంజసము 
కాదు, (=) 

_ద్వితీయాఫికరణము 


ఇం(దియములయుత్ప అత్తి (బ్రహ్మమువలననే కలిగినదని చెప్పి, 
వానిసంఖ్యయు నిర్దయింపదిడినది. ( 
సూక్మభూతములయుత్ప త్తి యిపుడు చెప్పబడుచున్నది. 
అణన శ స్రీ ౨.౪.౭ 
బహ్మముపలన నాకాశాదిమహాభూతములకంటె బూర్వమున నె 
ద్రం డ్రియము లుత్పన్నములగునో య 'జ్లే సూక్ష్మభూతము లయిగ పంచ 
తన్మా(ర్రలును ముందుగానే యుత్సన్న.మగునని సూశ్రార్థము. 


ప్రళ్నోఫనిషత్తు నందు ఇం(ద్రియ 


జో “a గ - 2 స శ 
సందనముహాథభూళములు వానికి రారణములె స ఏ అన్మా(త్రలును వ తింపబిడినవి 
జా - ణు 


Scanned by CamScanner 


ననననననననననననననననననననననననననననననకకకకుననుతత లలా తలల పలల లలల నా వా 


ద్వితీయా ధ్యాయము. చ, పః, 4౪౧ 


“పృథివీ చ పృథివీమా(త్రా చ, ఆస శ్నాపోమా(త్రా చ, 
తేజ శ్చ తేజోమా(శ్రా చ, వాయుళ్ళ వాయుమా(త్రా చ, 
ఆకాశ క్చాకొశమా!తా చి (ప్ర, ౪-౮, 


కార్యముకం చె కారణము పూర్యముస నుందును, కొపున నాకాశాది 
లకంటె వానికి కారణములయిన కబ్బతస్మా(త్ర, వాయుతన్న్మా(త్ర, 


రూపతన్మా(త్ర, రొసతన్మా(త్ర, గంధతన్మాత్ర యను నీ యెదు తన్మా(త్రలును 
ముందుగానే సృష్టింపబడును, 


భూతము 


తృతీయాధి కరణము 
ముఖ్య(ప్రాణోత్స త్రిని నిర్ణయించుచున్నాడు. 


(శే షై శ్చ ఆం ఆలో 

ఆకాశా దిమహాభూతములకు పూర్వను వానికి కొరణములై న తన్నో 
త్రల్కు ఇం(వ్రయములు నుత్పస్నము అగునట్లు సుఖ్య(ప్రాణమును ఉత్సన్న 
మగును, 

“పాణో వావ జ్యేష్టశళ్చ | (శేష్టక శ్చ ఛాం. ౫-౧-౧. 

“పాణము జ్యేష్టము ('శేష్టము' నని ఛాందోగ్యమున చెప్పబడుట 
చేత నీ సూత్రమున పఠింసదిడిస (శేషళబము ముఖ్య(ప్రొాణమును బోధించు 

. oD 

నని తెలియునది, 


బుగ్వేదమునందు (ప్రలయకౌలస్లితిని టో ధించుమం(త్రమొండు 
గలదు. 


“న మృత్యు రాసీ దమృతం న తర 

ల్‌ 

న రా(త్ర్యా అహ్న ఆసీత్‌ (ప్రశేతః, 
ఆనీదవాతం స్వధయా తదేకం 


పరః కించ నాస్య” బు, ర౭-౧౬-౨ి, 
తస్మాద్ధాన్య న్నపరః కిం సి 


Scanned by CamScanner 


౪౪౨ _వేదాంతదర్శనము 


ఈ మం(త్రమున “మృత్యువు, జీవనము, రాత్రింబవళ్ళు నేమియు 
లేని ప్రశ్రయసమయమున “ఆసీత్‌? (ప్రాణవ్యాపార ముండెను.” అని చెప్ప 
బడినది, కావున (ప్రళయమునను గల (ప్రాణము ఉత్పన్నమైన దనుట 
యు క్రము కాదు. “అన ప్రాణనే” అను పాణినిధాతుపాఠము ననుసరించి 
“ఆసీత్‌” ప్రాణన మనెడి (ప్రాణవ్యాపార ముండెను; అని బోధపడుచున్నది, 
(ప్రళయసమయమున (ప్రాణమే లేకున్న దానివ్యాపార మెట్లుండును? (ప్రాణ 
మప్పు డుండుపక్షమున నది సృష్టింపబడిన దనుట యుక్తము కాదు; 
కావున “ప్రాణము (బహ్మమువలన నిం(ద్రియాదులవలె నుత్సన్నము కాదు. 
అనుట సరికాదు. కారణ మేమన : ఆకాళాదులు, ఇంద్రియములు, మనస్సు 
నుత్సన్నము లగుచున్న వని యెట్లు ఉపనిషద్‌ వాక్యములు చెప్పుచున్నవో 
యస్తే ముఖ్యప్రాణముకూడ నుత్పన్న మగుచున్నదని చెప్పుచున్నవి, 
“ఏతస్మా జ్ఞాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చి 
ముం, ౨-౧-౩, 
“పరమేశ్వరునివలన (ప్రాణము, మనస్సు, ఇం(ద్రియములును 
జనించుచున్న వి.’ అను నీ వాక్యమునందు (ప్రాణముకూడ నుక్సన్న మైనట్లు 
చెప్పబడుట స్పష్టము. 
అటులయిన (ప్రళయవర్షనమం[త్రమునందు “ఆసీత్‌” అను పదము 
(ప్రాణవ్యాపారము నేల బోధించు నందురేని “ఆసీత్‌? పదము జగజ్జన్మాదు 
లకు మూలకారణమైన పర(బహ్మముయొక్క సద్భావమును బోధించు 
చున్నదే కాని, ప్రాణవ్యాపారమును బోధింపదని సమాధానము చెప్పుదుము, 
“పళయసమయమున “స్వధయా? జగత్తు గర్భమునందుగల (ప్రకృతితో 
(బ్రహ్మము మా(త్రము “ఆసీత్‌” ప్రాణన్యక్రియ - చై తన్యము - కలిగియున్నది. 
మృత్యువు మున్నగున వేమియు నపుడు లేవు.” అని మం|శ్రాభి ప్రాయము. 
కావున. ((శేష్టము దుఖ్య(ప్రాణము ఆకాశాదులవలె (బహ్మముచే నుత్స 
న్నము చేయబడినదనుట యు రక్తమే, (౮) 


| 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము - చ.పా. vys 


(ప్రాణముయొక్క. స్వరూపమును నిరూపించుచు నది వాయువికా 
రము కాదనుచున్నాడు. 


న వాయు[కియే పృథ గుపదేశాత్‌ వలలో 


పృథక్‌ ఉపదేశాత్‌ = (ప్రాణమును వేరుగ నుపదేశించుటవలన, . 
వాయు క్రియే న = వాయువుకాని, దాని వికారముకాని కాదు. (క్రియ యన 
నిట వికారము) 

(పాణము వాయువుకాని, వాయువికారముకాని యైయున్నపక్షమున 
నయ్యది వానికంచె వేరుగ నుపదేశింపబడియుండ దు. భిన్నముగ ఉవనిష 
ద్వాక్యములలో నుపదేశింపబడియున్నందున (పాణము వాయునృుకాని, వాయు 
వికారముకాని కాదని స్పష్టమగుచున్నది. 

“ఏతస్మా జ్ఞాయతే (ప్రాణో మనః సర్వేం(దియాణి చ, 

ఖం వాయు ర్ద్యోతి రాపః” ముం, ౨-౧-౩... 

“పర మేశ్వరునివలన (ప్రాణము మనస్సు, సర్వేం(ద్రియములు, 
ఆకాశము, వాయువు, ఆగ్ని, జలము, పుట్టుచున్న వి.” ఇందు (ప్రాణము 
వాయువుకం'బ వేరుగ వర్ణింపబడినది. కావున నది వాయువు కాదు; వాయు 
వికారమును కాదు. (౯) 

అటులయిన (ప్రాణము ఆత్మవలె స్వతం(త్రపదార్థమననగునా? యన ; 


చక్షురాదివత్తు తత్సహాశిష్ట్యాదిభ్యః 2.౪.౧౦: 


చతురాదివత్‌ = చతురాదీం[దియములు ఆత్మకు ఉపకరణములుగా 
నె ట్లుపదేశింపబడినవో యళ్లే 'ేష్టప్రాణముకూడ జీవాత్మకు సాధనము 
గానే చెప్పబడినది. అందువలన నది స్వతం(త్రపదార్థము కాదు. కారణ 
మేమన': తత్సహశిష్ట్యాదిభ్యః=ఆ (ప్రాణము చకురాదీం(ద్రియములతో బాటు. 
ఉపదేశింపబడినది, అది యచేతనము, ఉత్పత్తి కలది, 


Scanned by CamScanner 


౪౪౪ వేదాంతదర్శనము 


అనేక ఉపనిషద్వాక్యములలో (ప్రాణము నే(త్రాదీందియములతో 
బాటు ఉపదేశింపబిడినది. సమానధర్మముట గలవియే' సామాన్యముగ 
నొకచో తోడ్తో నుపదేశింపబడుట చూచుచున్నాము. ఇంద్రియములు, 
(ప్రాణము రెండును జీవాత్మకు ఉపకరణములు, సాధనత వానికి సామాన్య 
ధర్మము. జీవునకు చకరాదీం(డ్రియములు సాధనములుగ నుపయోగించి 
యతని క్రర్తృత్వమును సాధించును, అ్లే (పాణముకూడ సర్వార్ధసాధ 
కమై జీపున కుపకరించును. కావున నది జీవునివలె స్వరం |త్రపదార్థము 
కాదు, (౧౦) 

చతురాదులు' రూపాదులను (గహించుటకు తో డ్పడుచు జీసున కవి 
సాధనము లగుచున్నవి. చతురాదులకు రూపాదులు విషయములు, (ప్రాణ 
మున కట్టి విషయము (ప్రత్యేకించి యేమియు లేదు. కావున నది చతురాదుల 
వలె జీపున కుపకరణ మనుట తగదస - సమాధానము : 


అకరణత్వా చ్చ న దోషః తథాహీ దర్శయతి ౨.౪.౧౧ 


అకరణత్వాత్‌ = ఇం(దియము కానందున, న దోషః = దోషము 
లేదు. తథాహ = (ప్రాణము కరణము - ఇం(ద్రియము - కాదని, ఉహ 
ఉపనిషద్‌ వాక్యము (ప్రదర్శించుచున్న ది. 

(ప్రాణము ఇం(డియములవలె కరణమగుపక్షమున నేదో యొక విష 
యమును గ్రహింపణేయునదై యున్నట్లు చెప్పవలసివచ్చెడిది. (ప్రాణము 
కరణము కాదు. అందువలన నది యొకవిషయమును (గహింపజీయవల 
సిన యగత్యము లేదు. కాపున ధోషము లేదు. శరీరమును, ఇం[దియాదు 
లను ధరించుటయే ముఖ్య(ప్రాణకార్యము. అది విషయ(గ్రాహక సాధనము 
కాదు. ఈ "విషయము సీ క్రింది యుపనిషద్వాక్యము (ప్రదర్శించుచున్న ది. 

“తాన్‌ వరిష్టః (ప్రాణ ఉవాచ, మా మోహ మాప ద్యథాహ మే 


వై తత్‌ పంచథా2ఒక క్మానం (ప్రవిభ జైద్‌ దాణ మవష్షభ్య విధారయామి' 
a ౨-౩, లా 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము. చ. పా. ౪౪౫ 


అత్యంతో త్తమమగు నా ప్రాణము ఇం[దియముల నుద్దేశించి యిట్లి 
నెను. “మోహమును బొందకుడు. నేనే ప్రాణాపానవ్యానో దానసమానటాప 
మున నై దువిధముల విభాగమును డొంది యీ శరీరమును నిలబెట్టి భరించు 
చున్నాను - కార్యకారి చేయుచున్నాను. "దీనింబట్టి (ప్రాణము శరీ రేందియాది 
ధారణకు సాధనముగ జీవాత్మకు దోడ్చడుచున్నదని బోధపడుచున్నది. 
కావున నిం[ద్రియములవలె కొండెకవిషయమును (గహింపజేయుసాధ 
నమై కరణముగ జీవున కుపసయోగింస కున్నను. దోషము లేదని 
భావము, (౧౧) 

ప్రాణముయొక్క_ స్వరూప మేమన : 

పంచవృ త్తిర్‌ మనోవ ద్వ్యసదిళ్యతే ఎ అంట్‌ 

'మనోవత్‌ = అంతఃకరణమగుబుద్ధి, జ్ఞానళ క్రితో మనస్సని చెప్ప 
బిడుచున్న ట్లు, పంచవృ _త్తిః=క్రియాశ క్తితో ఐదువృత్తులు గలదై ముఖ్య 
ప్రాణము వ్యపదిళ్యతే = వ్యవహరింపబడుచున్న ది. 

పరమేశ్వరుని సంకల్పమువలన (ప్రకృతినుండి మహ త్తత్వ ముద 
యించును. ఆ మహ త్రత్వమునందు రెండుశ కు లుండును, జ్ఞానశక్తి, 
(క్రియాళక్తి. జ్ఞానశ క్రియుతమగు మహాత్తత్వము బుద్ధ, మనస్సు, 
చిత్తము ననిచెప్పబడును. ఆపే (క్రియాశ క్రియుతమై ముఖ్య(ప్రాజ మన 
బడును, అంతఃకరణము జ్ఞానవ్యాపారావిష్టమై మనో బుద్ధినామములచే చెప్ప 
బడును; (క్రియావ్యాపారముతో కాడి యా యంతఃకరణ మే ముఖ్య(ప్రాణ 
మనబడును, (క్రియాశ క్రి ప్రధానముగాగల యంతోఃకరణము యొక్క వ్యాపార 
విశేషమే ముఖ్య(ప్రాణ మని భావము. దార్శనికు లిశ్లు యంగీకరింతురు. 

'న కై వాచో న చకాంషి న శ్రోథ్రాణి న మనాంసీ 


m9 అలీ 
త్యాచక్షతే ప్రాణ ఇతే వాచక్షతే ప్రాణో హతా? 
సర్వాణి భవతి.” ధాం. ౫-౧-౧౫. 


Scanned by CamScanner 


YE వేదాంతదర్శనము 


ఈ వాక్యమునందు వాక్చృళతుశ్ళో(త్రమనస్సులను గౌణము (అ(ప్ర 
ధానముగ జెప్పి యన్నియు ముఖ్య(ప్రాణమే యని వర్ణింపబడినది, 
ఈ ముఖ్యప్రాణమే జీవన మనెడి ప్రయత్నవిశేషము, ఇయ్యది శరీరము 
నందు (గహింసబడినవాయువులో [కియాభేదములను గలిగించి, వాయువు 
వలె. సంచరించు స్వభావముగల దగుటచే వాయు వనియు లెవ్వదిడుచున్నద, 
దర్శనాంతరమున ని'క్లే చెప్పబడినది, 


“సామాన్యకరణవృ త్తిః (ప్రాణాద్యా వాయవః పంచ.” 
సాం, ద, ౨-౩౧, 


సామాన్యకరణవృ త్తియన నిట సమ _స్తకరణవ్యాపారము - అంతః 
కరణవ్యాపారమని తత్వము. (ప్రాణాదిపంచవాయువులు అంతఃకరణ 
వ్యాపారము లని సాధారణసూ [(త్రాభి ప్రాయము, 


జ్ఞానళ క్రిపధానమగు నంతఃకరణము కార్యభేదమువలన మనో 
బుద్ధిచిత్సాహంకారములని చెప్పబడునట్లు, (క్రియాశ క్రిప్రధానమగు నంతః 
కరణము కార్యభేదమువలనను, హృదయాదిస్థానభేదమువలనను (ప్రాణము, 
అపానము, సమానము, ఉదానము, వ్యానము నని యెదువిధముల విభజింప 
బడుచున్నది. 

“ప్రాణో ౭.పానో వ్యాన ఉదానః సమానో 2. 

న ఇత్యేతత్‌ సర్వం (ప్రాణ ఏవి బృ. ౧-౫-౩, 

(ప్రాణము : ఇయ్యది యుచ్చ్వాస నిఃశ్వాసరూప (ప్రాణన్యక్రియకు 
హేతువై నాసికాాగము మొదలు హృదయమువరకు నుండును. 

అపానము : మూత్రము, పురీషము (మలము), గర్భము మున్నగు 


వానిని బయటికి పంపుటకు హేతువె నాభిమొదలు' పాదతలమువరకు 
వ్యాపించియుండును, 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము. చ, పా, ౪౪౭ 


సమానము ; హృదయముమొదలు నాభివరకుగల శరీరమున 
వ్యాపించియుండును, తినినపదార్థములును, శ్రావినపదార్థములును పరిణ 
మించి రసమైనతదుపరి యా రసమును శరీరములో నాయా స్థానములకు 
చేర్చుటకు తోడ్పడును, 


ఉదాసము : ఊర్థ్వనయ నమునకు హేతువై శానిక్యగ్ర్షను మొదలు 
శీరస్సువరకు నుండును, 

వ్యానము : శరీరళోధ (వాపుకు హేతువై శరీరమునందంతటను 
వ్యాపించియుండును. (౧౨) 


చతుర్జాధికరణము 
సూక్ష్మభూతాదులచే నేర్పడు సూక్షుళరీరోత్స త్తి నుపదేశించు 
చున్నాడు. 
అణు శ్చ ౨.౪.౧౩ 
(బహ్మమువలన ఆకాశాదిపంచభూతములకు పూర్వము శబ్రతన్మా 


(త్రాది సూక్ష్మభూతములు, చతురాదీండ్రియములు నుత్సన్నము లయినశ్లే, 
అణుః చ=సూక్మదేహముకూడ నుత్సన్న మగునని సూ(త్రార్థము. 
శబ్దతన్యా (త్ర (ప్రభృతి పంచసూక్షభూతములు, చతురాది పంచ 


జ్ఞానేంద్రియములు, హస్త్పపాదాది పంచకర్మేం(ద్రియములు, మనస్సు, 
అహంకారముతో కూడిన బుద్ది యను నీ పదునేడు తత్వములసముదా 


యము సూక్ష్మదేహ మనబడును. (౧౩) 


(శ్రీ శంకరాచార్య (ప్రభృతి భాష్యకారు లీ సూత్రమును కూడ 
'ప్రాణమునకే యన్వయించి (పోణము సూక్ష్మ మని వ్యాఖ్యానము చేసి 
యున్నారు.) 


Scanned by CamScanner 


౪౪౮ వేదాంశదర్శనము 


సంచమాధికరణము 


దాగా డీంట్రియములు వివరించబడినవి. వానివిషయమున 'నొకసంళ 
యము నుదడ్చాఏంచి సమాధానము చెప్పుట కీ (క్రందిసూ(త్రమును రచించు 
చున్నాడు, 


వాగాడీం[దియములతలో అగ్న్యాదిచేవతాధిష్టాస మున్నదా? లేదా? 


యని సంశయము. లేదని పూర్వపక్షము, ఉన్నది యని సమాధానము 


(అనుగ్రాహ్యా = అను గాహక భావసంబంధము అధిషాన మన 
(5 

బడును. అగ్న్యాదిదేవతలవలన నసుగహింపబిడి వాగాదీం(ద్రియములు 
తమకార్యముల నొనర్చ్బుచున్నవని భావము) 

వాగాదంద్రియయులు తమతమకార్యషఘయులు స్వస్థానములం దుండి 
చేయుచుండుట చూచుచున్నాము. (ప్రమాణములద్వాళమున తెలియనగును, 
కొని వానిలో అగ్ని మున్నగు దేవకాధిష్టాన మున్నదనుటకు (ప్రమాణము 
కనిపింపదు. 


నేత్రమునందు సూర్యడేవతాధిష్టానము (ప్రత్యక్షముగ కనిపించు 
చున్నదడికదా!: అందువలన మిగిరిన యిం[దియములందును ఆయా దేవతా 
ధిష్టానము నూహింపవచ్చుసందురేనీ - అదియును సరికాదు. చూనవచటువు 
సూర్యరాంతిసహా కాకౌరమురో జూడ గలుగుచున్న ది-సూర్యాధిష్టానము గలదై 
పనిచేయుచున్నది, సత్యమే; కాని రాత్రిసమయమున దోమలు, మరి 
యితర జంతువులు సూర్యకాంతిసహాయములేకయే చూడగలుచున్నవి. 
అందువలన వానినేత్రములలో సూర్యాధిష్టానము లేదని బోధపడుచున్నది. 
అట్టి మానవచడు వునుబట్టి యంతటను చేవతాధిష్టానము నూహించుట సరీ 
కాదు. కాప్పన నింద్రియములలో నగ్న్యాదిదేవళాధిస్టానము లేదనియే 
నుడువవలెనని (ప్రా ప్తింసగా = సమాధానము, 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము_చ.పా, ళళ౯ా 


జ్యొతిరాద్యధిష్టానం తు తదామననాత్‌ ౨.౪.౧౪ 
'తదామననాత్‌ = ఉపనిషద్వాక్యములందు జెప్పబడుటపలన, జ్యోతి 
రాద్యధిష్టానం=వాగాదీం్యడియములలో అగ్నా్యది దేవతాధిష్టాన ముద్నదని 
తెలియుచున్నది. 
! వాగాదీం[దియములయందు దేవతాధిష్టాన మున్నట్లు (పత్యక్షముగ 
గోచరింపదు. సత్య మే. కాని (ప్రత్యక్షము కానందున వస్తువు లేదనరాదు. 
సూక్షవస్తు పులు (ప్రత్యక్షములు కాపు, వాని నితర(ప్రమాణములమూలమున 
తెలియనగుసు. ఇంద్రియములకు అగ్నా్యాదిదేవతలకు అనుగ్రాహ్య -.అను 
(గాహకభాప సంబంధ మున్నట్లు వాక్య ప్రమాణమువలన దెలియనగు 


చున్నది. 
“అగ్నిర్‌ 'వాగ్‌ భూత్వా ముఖం (ప్రావిశత్‌ ; 
వాయుః (ప్రాణోభూక్వా నాసికే (ప్రావిశత్‌, 
ఆడిత్యః చతుర్‌ భూత్వా అక్షీణీ (ప్రావిశత్‌, 
(౧ oa) a) ఫీ. 
దిశః (₹ (తం భూత్వా కర్ణ (పావిశత్‌ ఐత, ౧-౨. 
“అగ్ని వాగిందియమున కనుగ్రాహకమై ముఖచ్చిడ్రమున (బ్రవే 
శించెను, వాయువు (ఘాణేం[దియమును,. ఆదిత్యుడు నేత్రములను, దిక్టులు 
(శ్రవణేంద్రియములను (బవే+ంచెను.” ఆ యా అగ్న్యాదిభూత సహకార 
ముతో వాగాదీంద్రియములు స్వస్వకార్యములను నిర్వ_ర్తించుచున్నవని 
ధావము, 
“సూర్యో మే చతుః వాతః (ప్రాణః! అథ, ౫-౨-౯౨౭, 
“సూర్యుడు నాచథుపు, వాయుపు నాసీకి ఆసు సీముం(త్రవర్ణాథి 
ప్రాయము. నదియే, 
వులను 


మానవనే(త్రములు నూర్యాలోకనసహకారము లేనిది వస్తువ 


Scanned by CamScanner 


౪౫౦ వేదాంతదర్శనము 


(గహింపజేయ వనుట (ప్రత్యక్షసిద్ధ మే. ఇక దోమలు, పృషభాదిజంతుపులు 
రాత్రులందు జూడగలుగుచుండుటచే వానినే (త్రములకు సూర్యాలోకన స సహ 
కారము లేదనుట యుక్తము కాదు. మానవనే(త్రమునకు జూడ నెక్కువ 
సూర్యకాంతి యపసరమగును. వాని కంతకాంతి యవసర ముండదు, 
రా(తులందును సక్షీత్రములకాంతి యల్సముగా నుండకపోదు. ఆ యల్బ 
కాంతితో నే దంశమశకాదులు చూడగలవు. కావున నెల్ల నేత్రములందును 
సూర్యాధిష్టాన మున్నప్లే యెంచవలెను. ఇళ్లు వాగాది _ ఇత రేం్యదియము 
లందును అగ్నా్యాది స్ఫూల భూతముల యధి షా నము నంగీకరింప 
నగును, (౧౪) + ha 
షష్టాధికరణము 
అగ్నా్యాది డేవతాధిష్టానము గల యిం[దియములు భో గసాధసము 
లుగ బీవాత్మతో సందిద్ధము అగునా? (బహ్మముతోనా?. యన : 
(పాణవతా శద్దాత్‌ ౨-౪-౧౫ 
శద్దాత్‌ = = (శుతివచనమువలన, (ప్రాణవతా = ఇంద్రియములకు 
స్వామియైన జీవాత్మతో నే యిం[దియములు సంబద్ధములగును; కాని (బ్రహ్మ 
ముతో కాదు అని తెలియుచున్నది. 
ఇం[దియములు భోగసాధనములు. అందువలన వానితో భోక్త 
యగు జీవాత్మ'కే సంబంధ' ముండును, (బ్రహ్మము భో కృ కాదు. కావున 
నింద్రియములు (బ్రహ్మమునకు భో గసాధనములు కావని భావము. 
“తయో రన్యః పిప్పలం స్వాద్వ 
త్యనశ్న న్నన్యో [ 2ఒ_ధిచాకశీతి బుక్‌, ౨-౩౧౭-౨౦. 
'“జీవేశ్వరులలో జీవుడు సుఖదుఃఖముల ననుభవించును. ఈశ్వరుడు 


° 


సుఖదుఃఖముల ననుభవింపక యంతట (ప్రకాశించుచుండును.* అసు నిల్ట 


0 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము_చ.పా,' 


౪౫౧ 


వాక్య(ప్రమాణమువలన జీవుడే భోక్త యనియు, పరమేశ్వరుడు థో క్త 
కాదనియు తెలియుచున్నది. అలదువపన భోగసాధనములై న యిం[దియము 
లతో (బహ్మకు సంబంధములేదు, (౧౫) 


జీవాత్మ లేనపుడు WER ననే సంబద్ధము 
లగునా? యన: 


తస్య చ నిత్యత్వాత్‌ కర. 
(“చి శంకానివారణార్థము) 
తస్య = జీవాత్మ, నిత్యత్వాత్‌ = నిత్యమగుటవలన, నిం(దియములు 
సదా జీవాత్మతో నే సంబద్ధములగును. (బహ్మముతో కావు. 
జీవాత్మ నిత్యము కాక యనిత్యమయిన పక్షమున థో క్త లేనపుడు 
భో గసాధనములై న యిం(డ్రియముల కపుడు చేతనమగు (బ్రహ్మముతో 
సంబంధ ముండునా ! యను సంశయము కలుగవచ్చును. కాని, యట్టి 
సంశయమునకు తావే లేదు. జీవాత్మ నిత్యము. కర్మసంబంధనిమి త్తముగ . 
నిండ్రియములకు జీవునితో : సంబంధ మేర్చడును. అట్టి సంబంధము 
(బ్రహ్మమునకు లేదు. నిమి త్తములేక నై మి త్తిక మెన్నడు నేర్పడదు. 
(బ్రహ్మము చేతన మైనంతమా(త్రమున నిం(ద్రియముల సంబంధము దానికి 
నూహించుట యుక్తము కాదు. (౧౬) 
స్తమాధిక రణము 
త ఇంద్రియాణి తద్వ్యపదేశా 
త్‌ క్‌ 
దన్య(త (శేష్టా ౨4౪౧౭ 
తే=జీవాత్మతో గంబద్ధములగు నా(ప్రాణములు, (శేష్టాత్‌ అన్య(త్ర= 
(శేష్టప్రాణము తక్కు మిగిలిన ప్రాణములు, ఇం(దియాణి.= ఇం(ద్రియము 


Scanned by CamScanner 


౪౫4౨ ' వేదాంతదర్శనము 


అనబడును. తః 


శ్‌వ్యపడేశాత్‌ = ఇం(ద్రియపదముచే (శ్రుత్యు స్పనిషతులలో 
ద్యవహరింపబడి నది, ] 


శః సూత్రమున నిందియముల నామసార్థక్యము (ప్రదర్శింపబడి 
సడి. శరీరము నాశ్రయించి, ఇంద్రస్య = ఆత్మకు, ధోగసాధనమగునది 
ఇం(డెయ దునబడును, ఉపనిషత్తులలో ఇంద్రియములు , (ప్రాణశబ్దముచే 
ప్యసహరింపబడినవి. అందుపలననే ముఖ్య(ప్రాణముకాక మగిలినవి ఇంది 
యములని యిట నిర్రేశంపబడినవి, అవి రూసరసగంధాదివిషయములను 
వేప'పేరుగ (గ్రహింపజేయుచు జీవాత్మకు సుఖదుఃఖములను గలుగజేయు 
చుందుట నెల్ల రెరిగినదియే, 

“ఇంద్రియ మిం(ద్రలింగమ్‌? అష్టా, ౫-౨-౯౩, 

అను సీపాణినీయసూ[త్రమునందు ఇంద్రియము . జీవాత్మకు సాధ 
నము (ఇం(ద్రరింగమ్‌్‌ గ వర్జింపబడినది. 

“ఇం(దియాణి. శత[కతో ।; యాతే జనేషు 

పంచసు ఇంద్ర ! తాని త ఆవృణే.” బుక్‌. ౩-౨-౨౨. 

“ఇమాని యాని వంచేర(ద్రియాణి మనఃషష్టాని' 

కం! ౧౯ా౧-౯-ణ౫.' 
ఏతస్మా జ్ఞాయతే “ప్రాణః, మనః సర్వేంద్రియాణి చ.’ 
| ముం, ౨-౧-౩... 

అను నీ వాక్యములందు ఇంద్రియము లనుపేరుతో ముఖ్యప్రాణ 
మును విడిచి మిగిలిన (ప్రాణములు వ్యవహరింపబడుట స్పష్టము. (౧౭) 

(శేష్టప్రాణము కాక యని చెప్పనేల? " ' 

భేద (శ శే. ౨. ౪-౧౮ 

“వాగాదీం[దియములకం టె (శేష్టప్రాణము వేరుగ ఉపనిషద్వాక్యము 

లందు నిర్రేశింసబడుటవలన గ్రేష్టప్రాణమును వేరుగ : చెప్పవలసివచ్చినది, 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము--చ.'పా. ౪౫3 


“వాజ్మన శ్చతుః (క్రో(త్రం చ తే (ప్రీతాః 

ప్రాణం స్తువంతి” (ప్ర. ౨-౪. 

“వాక్కు, మనస్సు, చక్షువు (శోత్రము నను నీ యిం(దియములు 
ప్రసన్నములై (ప్రాణమును (ముఖ్య(ప్రాణమును) స్తుతించినవి'. అను నిట్టి 
వాక్యములలో వాగాదీం(దియములు ముఖ్య(ప్రాణముకంటె వేరుగ నిర్రేశింప 
బడియుండుట చూడనగును, (౧౮) 


లా 


(శేష్టప్రాణమును వేరుచేయుట కింకొకకారణము చూప్పుచున్నాడు.... * 
వె లక్షణ్యాచ్చ ౨-౪-౧౯ 
యాలు 

వైలక్షణ్యాత్‌ చ= వాగాదీందియములకంటె (_శేషప్రాణము 
విలక్షణధర్మము గల దగుటవలనను నట్లు వేరుచేయబడిన దని యర్హము, 
_వాగాదీంద్రియములకు ముఖ్య(ప్రాణమునకు పరస్పరము ఢర్మభేద 
మున్నది, సుష ప్రి! (గాఢనిద్ర యందు వాగాదీందియములు మనస్సుతో 
నేకీభవించి సుఖముగ నిదించును. కాని, ముఖ్య(ప్రాణము మా(త్రము జా(గ 
దవస్థలో నుండును. 


“యథా గార్ల్య 1 మరీచయో 2 2ర్క- స్యాస్త సం గచ్చుతః సర్వా 
ఏతస్మిన్‌ తేజోమండల  ఏకీభవంతి, తాః పునః పున రుదయతః 
ప్రచరంతి, ఏవంహ వై తత్సర్వం పరేదేవ మన "స్యేకీభవతి, 
తేన త శ్హ్యేష పురుషో న శృణోతి న పశ్యతి న జిఘ్రతి, 

న రసయతే న స్పృళతే- నాభివదతే నాద త్తే, నానందయతే 

న విసృజతే నేయాయతే స్వపితీ త్యాచక్షతే.” (ప. ౪-౨. 
న ఏవ వై తస్మిన్‌ పురే జా(గతి,” = (ప్ర. ౪-౩, 


ITT TIP TE ' rrr... rr 


సూర్యు డ _స్హమించునపుడు కిరణములు. తేజోమండలముతో 
నేకమై యుదయకాలమున 'మరల దిక్కులలో ప్రసరించునట్లు, వాగాదీంది 


Scanned by CamScanner 


౪౫౪ వేదాంతదర్శనము 


యములు సుషు ప్తిసమయమున సూక్ష్మమనస్సునం దేకమై యుండును, 
అందువలననే జీవాత్మ యపుడు వినడు, చూడడు, గంధము నా(ఘ్రాణింపడు, 
రసాస్వాదనము చేయడు, స్పృశింపడు, మాటాడడు, పట్టుకొనడు, ఆనం 
దింపడు, విడువడు, ని(ద్రించుచున్నాడు” అని చెప్పబడును.” 


“పాణముమాత్ర మపుడు జా(గ్రదవస్టయం దుండును.” అని వాగా, 
దీం్యద్రియములకు, ముఖ్య(ప్రాణమునకు గల ధర్మభేదము స్పష్టపరుపబడి 
నది. అందువలననే “శేష్టా దన్య(త్రి ౨-౪-౭ అను సూ(త్రమున “ముఖ్య 
(ప్రాణమును విడిచి” యని చెప్పబడినది. (౧౯) 


అష్టమాధిక ర్రణము 
(పాడణాదిసూక్ష్మతత్వములు, వానియుత్ప త్తి, పరస్పరభేదములు, 
సూక్షశరీరోత్స త్తి మున్నగువిషయములు నిరూపించి యిపుడు స్టూలశరీ 
రమును నిరూపింప సూత్రము నారంభించుచున్నాడు. 
సంజ్లామూ రిక్లు ప్తి స్తు |త్రివృత్‌. 
లః —౧) 2౨ 2 
కుర్వత ఉపదేశాత్‌ _౨- ౪-౨౦ 
'సంజ్ఞామూ ర్తిక్లు ప్టిః తు= నామము, ఆకృతి అను సీ రెంటిని 
నేర్పరుచుట = నిర్మించుట, (తివృత్‌ కుర్వతః = త్రివృత్తు నొనర్చిన పర 
(బ్రహ్మమువలన జరుగుచున్నది, ఉపదేశాత్‌ = ఉపనిషత్తులందు . నిస్లే 
యుపదేశింపబడినది, 
సృష్టి ప్రకరణమున అగ్ని, నీరు, భూమి యను నీమూడుదేవతలను 
సృష్టించినట్లు చెప్పి, తదుపరి యి ట్లుపదేశింపబడినది. 
“సేయం దేవ తెశీత హంతాహ మిమా సిస్రో 
వతా; అనేన జీవే నాత్మనా 2_న్ముప్రవిశ్య 
నామరూ పే, వ్యాకరవాణి, తాసాం (తివృతం 
(తివృత మేకై కాం కరవాణి,” ఛాందో, జ-శి= 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము. చ, పా, ౪౮౫ ౫ 


“ఆ యీదేవత ఈషించెను”, “నేనీ మూడు దేవతలందును నీ బీవా 
త్మతో (బ్రవేశ?ంచి నామరూసముల నొన ర్తును, వానిలో నొక్కాక్క- దావిని 
తాగ్యిత్మకము చేయుదును.” అను నీవాక్యమునందలి మొదటి దేవతాపద 
మంతకుపూర్వ మే (ప్రారంభింపబడిన చేతనాచేతనాత్మకము లగు సర్వ 
పదార్ధములం దంతర్యామిగ వ్యాపించియున్న పరడేవతను - పరమేశ్వరుని 
గ్రహించును. ఆ పరదేవత తన యీక్షణ(పయోజన మింకను పూర్తికా 
కుండుటను గుర్తించి మరల యీక్షించినది. “నేను నాచే పూర్వము 
పుట్టింపబడిన యీ యగ్నిజలపృధథివీదేవతలలో శుభాశుభకర్మల నొనర్చుచు 
తత్సలము లయిన సుఖదుఃఖముల ననుభవించు జీవునితో బాటు (ప్రవేశించి 
(ఈ దేవతలతో నేర్పడు వస్తువులకు) నామమును, రూపమును - ఆకృతిని- 
నిర్మించెదను -స్పష్టపరచెదను. అందులకై యీ మూడుదేవతలలో 
నొక్కొక్కదానిని తాగ్యాత్మకముగ చేయుదును.” 


ఇట లోకమునందలి పదార్థముల నామ రూప నిర్మాణము జీవాత్మకు 
చెందినదియా ? లేక పరమాత్మకు చెందినదియా యని సంశయము. జీవా 
త్మయే నామ రూపములకు కర్త యని పూర్వపక్షము, కాదు, పరమేశ్వరుడే 
యని సిద్దాంతము. 


లోకమున జీవులు ఘట, పట, మఠాదులను సృష్టించుటయి, 


వానికి నామకరణము చేయుటయు జూచుచున్నాము. కావున “జీవాత్మయే 
నామరూపముల నిర్మాత యని సిద్దమగుచున్న, దన : నామీరూపనిర్మాణము. 
జీవక _ర్భుకము కాదు, పరమేశ్వరుడే జగత్తునందలి వస్తువులను నిర్మించి 
వానికి నామములను, ఆ కృతుల ను క్రల్పించుచున్నాడు. (నామరూ పే 
వ్యాకరవాణి) “నామార్భతులను స్పష్టము చేయుదును.’ అని పరదేవత 

బెప్పుచుండగా జీవు దెట్లు కర్త కాగలడు ? ఒకొ్క్క-క్కా దేవతను తార్యత్క 


కముగ (ప్రతి పదార్థమునందును అగ్ని, జల, సృథి వ్యంశము లేకమై 


Scanned by CamScanner 


క. వేదాంతదర్శనము 


యుండునట్లుగ) 'చేయుదు నని. చెప్పిన పరదేవతయే ' నామరూపముల నొన 
ర్చినట్లు: వాక్యము తెలుపుచున్నది. కావున పర(బ్రహ్మయే సూర్య, చంద్ర 
నక్షత్ర, 'గిరి సము[దాదుల కారృతుల నిచ్చి, వాని నామములను ' గూడ 
నిర్ణయించియున్నా డని తెలియుచున్నది... 
జీవాత్మలు పరమాత్మచే నిర్మింపబడిన పంచభూతాత్మకవస్తు వులతో 

తమ కనుకూలములగు ఘట పటాదులను నిర్మించుకొనగలరే కాని, సూర్యా 
దులను నిర్మింపజాల రనుట నిశ్చితము. పరమేశ్వరుడే నామరూపములకు 
కర్త 'యని ' ఉపనిషద్వాక్యములు చెప్పుచున్నవి. (ఆకాళో వై నామ నామ 
రూపయో ర్నిర్వహితా. ఛాం. ౮-౧౪ =౧) కావున కీషెదు ౩ నామరూపము 
లకు క ర్రయనుట తగదు. పరమేశ్వరుడే జీవులకు వలయు శరీరాది ' 
పదార్థములు నిర్మించి వానికి నామములను గూడ 'నేర్పరచినా డనుట 
సిద్ధము. (౨౦) 

“సూలశరీరాదుల నిర్మాణము పరమేశ్వరునిది యని నిరూపించి, 
వ్రస్తశమ ననా శరీరములు పాంచభౌ తికములని- నిర్ణయించుట క్రై యే భూత 
కార్య మేదియో తెలుపుచున్నాడు, 


మాంనాది భౌమం యథాశబ్ద మితరయో శ్చ 2౨-౪-౨౧ 


(సహనము మున్న గునది, భౌమం. = పృథివికార్యము, 
యధథాశబ్దం' = ఉపనిషద్‌. వాక్యముల ననుసరించి, ఇతరయోశ్చ = అ స్తేజ 
సుల. -జలాగ్యుల Wipe నెరుంగవలెను, 


అస్మదాదుల శరీరములందలి 'మాంసాదికము న 
రకము మున్నగునవి జలకార్యమనియు,. నిస్తే యెముకల్తు మున్నగునవి 
శేజస్సునకు - అగ్నికి =: చెందిన. కార గములుగ్యాను నెంచవలెను, tad 


Scanned by CamScanner 


ద్వి తీయాధ్యాయము.. చ, పా, ౪౫౩ 


“అన్న మశితం (తేధా విధీయతే, త్య 
యః స్టవిషో ధాతుః తత్‌ పృరీషం భవతి, 
యో మధ్యమః తన్మాంసం, యో 2-ణీష్ట స్తన్మనఃి ఛాం. ౬-౫-౧. 


“తినిన అన్నము మువ్విధము లగును, అందు స్టూలము మల 
ముగా నగును, మధ్యమము మాంసాదిక మగును, సూక్ష్మసారము మన 
స్పగును. అను నిట్టి వాక్యములవలన నేయే భూత మే యే భాగముల నిర్మాణ 
మునకు శరీరమున హేతువగుచున్నదో (గ్రహింపనగును. తాగ్యిత్మ్యకముగ 
నిర్మింపబడిన భూమియే ధాన్యాదులరూపమున జంతువులచే భక్షింపబడు 
చున్నదని యభిప్రాయము. ఆహారమును (గ్రహించుటవలననే మనస్సులో 
పటుత్వ మేర్పడుచున్నది. లంఘనములు చేయువాని మనస్సు బలహీన 
మగుట నెల్ల రెరిగిన విషయమే. పటుత్వమన్గ కార్యజననళ కి (ప్రకట 
మగుటయే. ఇళ్లే పాలు మున్నగు పదార్థగ్రహణమున (ప్రాణమునకు 
పటుత్వము కలుగును, ఘృతాడి తేజో ద్రవ్యమువలన వాక్పటుత్య మేర్చ 
డును, ఇ'క్లే యితరములనుకూడ శాస్తా9ధారమున నూహించి తెలియనగును, 
కావున శరీరములు సృథివ్యాది భూతపంచక కార్యము లని యభిప్రాయము. 
(౨౧) 


శరీర మందు రేల? యన; 
వె శేష్యా త్తు తద్వాద _స్తద్వాదః ౨-౪-౨౨౨ 


వై శేష్యాత్‌ తు = పార్టివభాగ మెక్కుడుగా నుండుటవలన, 
తద్వాదః=పార్టి వము - మట్టి శరీరము - అని వ్యవహరింపబడుచున్నది. 


అస్మదాది శరీధములందు మట్టికి సంబంధించిన భాగమెక్కు_డుగా 


Scanned by CamScanner 


౪౫రా వేదాంతద ర్గనము 
నున్నందున నీ శరీరము పాంచభౌతికమైనను పార్టివ మని వ్యవహరింస 
బడుచున్నదని భావము. 
తద్వాదపదము రెండుమారులు (ప్రయోగించుట అధ్యాయసమా పి 
సూచనార్థము, (౨౨) 
(శ్రీ మత్సరమహంసన పరి(వ్రాజకాచార్యవర్య - ఆత్మానందసరస్వతీ 
స్వామి భగవత్పాద శిష్య, పండిత గోపదేవవిరచిత 
వేదాంత దర్శన - అంబా వ్యాఖ్యానమునండు 
ద్వి తీయాధ్యాయము సమా ప్తము. 


Scanned by CamScanner 


వేదాంత దర్శనము 
తృతీయాధ్యాయము 
(పథ మషాదము 


(పథమాధికరణము 
(పథమాధ్యాయమున జగజ్జన్మాదులకు కారణమైన (బిహ్మము 
తెలియదగినదిగ (కుతి ఉపనిషద్‌ సమన్వయపూర్వకముగ నిరూపింపబడి 
నది, రెండవయధ్యాయమున [(కుతిఉపనిషద్‌. వాక్యములలో సాధారణ బుద్దికి 
దోచు విరోధములు పరిహరింపబడినవి. ఇప్పు డీ మూడవ యధ్యాయమున 
ట్రహ్మజ్ఞానమునకు వలయు సాధనములు (కుతిస్మృతులలో అభించునవి 
చెప్పబడును, వివేకవై రాగ్యాదులు సాధనములు పెక్కు. శాస్త్రములలో 
లభించును. అందు ముఖ్యముగ నీ శాస్త్రమునందు వై రాగ్యము నిరూపింప 
దగియున్నది. వివేకాదులు వై శేషికాదిదర్శనములలో వివరముగ చెప్పబడి. 
నపి, కావున వై రాగ్యాదిసాధనములను నిరూపింపదలచి ముందుగా దానికి 
ప్రయోజకమైన జీవుని లోకపరలోకగమనాగమనమును సూ త్రకారుడు (పద 
ర్శించుచున్నాడు. 
తదంతర|ప్రతిపతౌ రంహతి సంపరిష్వ కః 
(ప్రశ్నని రూపణాభ్యామ్‌ క.౧-౧ 
ప్రశ్న నిరూపణాభ్యాం = ప్రశ్న (పతివచనములవలన, తదంతర 
ప్రతిపత్తౌ = దేహాంతరమును బొందుఓలో, సంపరిష్వ ర్తః = సూక్షదేహ 
ముతో యుక్తుదై, జీవుడు రంహతి = వెళ్ళును. 


Scanned by CamScanner 


౪౬౦ న నతన 


i 
ర్స్‌ 
0 
౮ 
ల 
ర్ట 
(a 


కేసనపుడు యం 3 కూడి 5 వెళ్ళనా ? లేక 
సూలడేహముసునరె సూక్ష్మ చేహమునుగూడ విడిచి వెళ్ళునా ! అని సంశ 
యము, విడిచి వెళ్ళునని పూర్వపక్షము, కాదు, సంపరిష్వ క్తుడై వెళ్లునని 
పూ. సః జగత్తునందు జీవునకు స్టూలచేహాము లభించునట్లు ఏ లోక 
గ పూకు దేప జ మా ఆ కాటంక ముండదు. కావున 
జీపుడు జేహాంతకమును దొందుటకు వెళ్ళునపు డీ సూలము నిట విడిచి 
వెళ్ళనప్లే చమ్మ దీపబామునుగూద్‌ విచిచివె రును, సూక్ష్మ దేహముతో కూతి 
వెళ్ళనలసిన అవసర ' మేమియు కనిపింపదు. జీవునకు దేహాంతరము 
లభించుకావున స్టూ లడేహమునకు వలయుసాధనము లట లభించునట్లు 
సూక్ష్మ చహమునకు కావలసిన సాధనములు మాత్రమేల లభింపవు ? కావున 
సూత్మరేహముతో కూడి జీవుడు వెళ్ళుననుట సమంజసము కాదు, 
సమాధానము : ఛాందోగ్యో ్యపనిషత్తున లభించు (ప్రళ్నో _త్తరములను 
ట్టి చూచిన జీవుడు సూక్ష్మ దేహముతో హడియే దేహాంతరమునకు వెళ్ళు 
నని స్పస్టము కాగలదు. పంచాగ్ని విద్యో(ప్రకరణమున (ప్రళ్నో త్తరము 
లి ట్లున్నవిి ; క 


న 
. 
tab 
లే 
బ్రో 
జ? 
వ 
రి 
య 
4 


“వేత్త యథా వంచన మాహుతా వాపః 
పురుషవచసో భవంతి” భాం. 'హ-క=కె, 
“'ఐదవయాహుతీయందు. జల మెట్లు పురుషుదై 'పలుకునో యెరుగు 
దువా'?'అని జె వై బలిప్రవాహణు సా శ్వేతశేతువును (ప్రశ్నించెను, 
తదుపరి యా (ప్రకరణమునం.దా రాజు, 'ద్యులోరము, పర్టన్యము,. సృథివి, 
పురుషుడు, యోషి చు Ey ఆను సందాగ్నులతో (ద్ద, సోదుము, వృష్టి, 
అన్నము, రేతస్సు న నను నె న్రైదాహతులను (ప్రదర్శించి - 


a 
Scanned by CamScanner 


తృతీయా ధ్యాయము ప్ర, పా, డే 


“ఇతి తు పంచమ? మాహుతా వాసః 
పురుషవచస్తో భవంతి” ఛాం, ౫ఎ౯ాం, 


“ఇట్లు ఐదవయాహుతిలో జలము ప్పరుషునివలె మాటాడనారం 
భించును', అని యతడే శ్వేత కేతువుతం(డ్రికి (ప్రతివచనము -.ఉ త్తరము 
చెప్పెను, 

పై వాక్యములలో (ఆపః = జలము) “ఆపి అను పదము జీవా 
త్మతో కూడిన. సూక్ష్మ దేహమును దెలుపును. అయ్యది స్ట్లూలడేహమును 
బొంది పురుషపదముతో వ్యవహరింపబడును. ఈ (ప్రకరణమునందలి 
ప్రవాహణుని (ప్రక్నో త్తరములు రెండును జీవుడు దేహాంతరమునకు వెళ్ళు 
నపుడు సూక్మ్మదేహముతో గూడి వెళ్ళినప్పుడే సంగతము లగును. లేకున్న 
నిరర్ధకము అగునని సూ(త్రాభి ప్రాయము, 

స్టూలదేహమువలె సూక్మదేహము - లింగదేహము -'స ర్వ (త్ర 
లభింపగలదు; కావున సూక్మదేహముతో గూడి జీవుడు పరలోకగమనము' 
చేయ నవసరము లేదనుట యు క్రముకాదు. జీవుడు కూటస్టనిత్యుడు. అత 
నిలో (క్రియ కలుగ వీలులేదు. కావున నతడు (క్రియ కాశ్రోయమగు సూక్ష్మ 
దేహముతో కూడియే లోకాంతరమున నేర్పడు దేహాంతరమును బొందును, 


“తదేవ సక్కః సహ కర్మణ తి, రింగం మనో 

యత్ర నిషక్క మస్యి బృ, ౪-౪-౬, ' 

ఈ జీవుని లింగదేహము - మనస్సు - ఎక్కడ సక్తమై యున్నదో 
యక్క_డికే కర్మసహితుడై - వాసనలతోగూడిన సూక్ష్మశరీరముతో 
పోవును,” అని బృహదారణ్యకమునను వర్ణింపబడినది, మం(త్రవర్ణము 
కూడ జీవుడు సూత్ష్మదేహముతో హడియే దేహాంతరమున కేగునని స్పష్ట 
ముగ జెప్పుచున్న ది. 


Scanned by CamScanner 


౪౬౨ వేదాంతదర్శనము 


“'అపాజ్‌ (ప్రాజేతి స్వధయా గృభీతో 2౭.మరో 

మ_ర్ట్యే నాసయోనిఃి బు, ౨-౩-౨౧-౩౮. 

“మ_ర్హ్యేన స్వధయా= నాశనశీలమగు లింగదేహముతో, గృభీత।= 
కూడినవాడై, సయోనిః=దేహాంతర మేర్పడుటకు కారణమైన శ్లేశకర్మాదు 
లతోకూడినవాదై, అమ _ర్హ్యః = నాశనములేని జీవుడు, అపాజ్‌, ప్రాజ్‌ __ 
ఏతి=ఒకప్పుడధోలోకమును, మరొకప్పుడు ఊర్థ్వలోకమును బొందును.” 

“కర్మఫల మనుభవింప సూత్ముదేహముతోగూడి ఉచ్చనీచలో కము 
లను జీవుడు పొందునని మం(త్రాభి ప్రాయము, ఇట్లు స్వతః(ప్రమాణమగు 
మంథత్రముచే నుపదిష్ట మగుచున్నందున జీవుడు సూక్ష్మదేహముతో సంప 
రిష్వ క్తుడై - కూడినవాడై -లోకలోకాంతరముల శకేగుననుట స్పష్టము. (౧) 

ప్రశ్న(ప్రతివచనకారణముగ జీవుడు దేహాంతరమునకు, లోకాంత 
రమున కేగుననుట యుక్తము కాదు. కారణ మేమన : (ప్రశ్న (ప్రతివచ 
నములలో పంచమాహుతియందు (అపాం పురుషవచ_స్థ్వం) జలమునకు 
పురుషవచనము నిర్దేశింపబడినది. కాని, సూక్మదేహముతో పరిష్వంగము 
చెప్పబడలేదు కదా! యన. సమాధానము : 


త్యాత్మకత్వాత్తు భూయస్వాత్‌ 8.౧-౨ 


త్యాత్మకత్వాత్‌ - సూక్యభూతములు, బాహ్యాభ్యంతరకరణములు 
రెండు కలిసి సూత్ముశరీర మేర్చడుచున్నందున, భూయస్త్వ్వాత్‌ = వానిలో 
సూక్మభూతములు ఆ[శయము లగుటవలనను, ముఖ్యముగా జలభాగ 
మెక్కుడుగా నుండుటవలనను, (ఆపః) జలశబ్దముచే సూశ్షుతేకాము 
నిర్దేశింపబడినది, 


స్టూలదేహము అస్థి, స్నాయువులు, మజ్జ, త్వక్కు, మాంసము, 
శోజితము (రక్తము) నను నారుపదార్థములలో కూడి షడాత్యక మన 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. (ప్ర, పా. Ves 


a, అస్తే లింగదేహము - సూక్ష్మదేహముకూడ నప్పదళ తత్వము 

కో కూడినదై నను, ముఖ్యముగ ఆంతకకరణ మైన మనో బుద్దు లొకటి 
గను, ్ఞానేంద్రియములు కర్మేంద్రియలుకలిసి మొకటిగను, సూక్ష్మ 
భూతము లొకటిగను భావించి (త్ర్యాత్మకముగ నిర్రేశింపదిడినది. అందునను 
సూక్మభూతము లా(శ్రయము లగుటవలన (ప్రధానములుగ నెంచి, జలబహు 
శముగ నుండుటచే సూత్ష్మదేహము (ఆప) జలళబ్దముచే నుపనిషత్తున నిగ్తే 
శింపబడినది, కావున సూక్ష్మ దేహసంపరిప్వ క్తుడై జీవుడు దేహాంతరమునకు 
వెళ్ళుననుట యుక్రమే యని సూశ్రాభిప్రాయము, (౨) 


(పాణగతే శ్చ కదతి 


(ప్రాణో(త్రమణమునలనను జీవుడు లింగదేహముతో గూడి 
దేహాంతరమున శేగునని తెలియుచున్నది. 

త ము[త్కామంతం (ప్రాణో ఒనూ(శ్రామతి (ప్రాణ 

మనూత్తాYమంతం సర్వే ప్రాణా ఒనూ(శ్రామంతి. బృ, ౪-౪-౨ 

“జీవుడీ దేహమును విడిచి వెళ్ళునపుడు వాగాదీం(ద్రియములు (ప్రాణ 
ములు) అన్నియు నతని ననుగమించి _ వెళ్ళును. అను నీవాక్యమునందు 
(ప్రాజోత్ర్కమణము చెప్పబడినదీ. జీవుడు సూత్మదేహముతో కూడి వెళ్ళ 
కున్న నట్లు చెప్పబడదు, కొవున లింగదేహసంస కుడి యు(త్ర్క-మించు. 
ననుటయే యుక్తము, (8) 


అగ్న్యాదిగతి కుతే రితి చేన్న ధా క్రత్వాత్‌ 8.౧.౪ 


అగ్నా్యాదిగతి[కుతే॥ = ఆగ్నివాయ్వాదులలో నిం(డ్రియాదుల గతి 
గవణమునలన, జీవునితో నిం|దియాదులు వెళ్ళవు, ఇతిచేత్‌ = అనియందు 
రేన్సి న అట్లనుట తగదు, భాక్త క్రర్వార్‌ = అగ్నా్యాదులలో గతి 2a 
గౌణ మగుటవలన, 


Scanned by CamScanner 


Vey వేదాంతదర్శనము 


“'య్శతాస్య పురుషస్య మృ*ో స్యాగ్నిం వాగ ప్యేతి 

వాతం (ప్రాణః బృ. ౩-౨-౧౩, 

“పురుషుడు మరిణింపగా, వా” ౨[దియము అగ్నిలోను, (ఘాణేందద్రి 
యము వాయువులోను లీనమగును.” ఆనునిట్టి వాక్య్రవణమువలన వాగా 
దీం[దియములతో గూడిన లింగదేహముతో జీవుడు దేహాంతరమున శేగు 
ననుట సరికా దందురేని | అట్లు కాదు. జీవనకాలమున అగ్నా్యాదిదేవత 
లా యా యిందియములందుగల స్వస్వవిషయములను ౬ రూపాదులను _ 
(గ్రహింపజేయగల శక్తిని ప్రకటించుట కుపకరించుచుండును. మరణించిన 
తదుపరి ఇం(ద్రియమ:లు జీవునితో ననుగమించుటవలన నగ్న్యాదులయుప 
కృతి నివృ త్తమగును. ఇంద్రియములే లేనపుడు వానిశక్తిని (ప్రకటింప 
జేయ నలవికాదు .గదా ! ఈయను(గాహక గుణ మపుడు (ప్రవర్తింప దని 
తెలుపుటయే ఉపనిషద్వాక్యతాత్సర్యము, కావున అగ్నాదులలో నింది 
యముల విలీనీకరణ మిట గౌణమే _ ఆ(ప్రధానమే, కాని ముఖ్యము కాదు. 
కొవున నిం(ద్రియములు జీవు ననుగమించు ననుటలో దోషము లేదు. (౪) 

(పథమే =(శవణాదితి చేన్న తా 

ఎవ హ్యుపప తేః 3-౧-౫ 
ప్రథమే = ద్యులోకమనెడి (ప్రథమాగ్నిలో, అ(శవణాత్‌ = లింగ 
దేహమును దెలుపు ఆస - జలము హోమ(ద్రవ్యముగా చెప్పబడ నందున 
జీవుడు లింగదెహముతో గూడ వెళ్లుననుట తగదు, ఇతిచేత్‌ = అని యందు 
రేని, న = సరికాదు, హి = కారణ మేమన, ఉపప శేః = (ప్రశ్న (ప్రతి 
వచనములలో నేకవాక్యత యున్నందువలన, తాఏవ = ఆస జలమే, 

అటహోమ ద్రవ్యరూపమున (శద్ధాపదముతో చెప్పబడిన 'బ్లెంచవలెను. 
ప్రస్తుత పకరణమున - సందాగ్నివిద్యయందు (శోద్ద పథ మా 
హుతిగ వర్ణింపబడినది, పంచమాహూుతిగ చెప్పబడిన ఆప = జలము లింగ. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము (ప్ర; పా, 


౪౬ ౫ 


డేహసూచకమగునెడల నది (ప్రథమాహుశిగనే చెప్సఖడియుండెడిది. అట్లు 
పఠింపబిడనందున జీపుడు లింగదేహసంపరిష్వ క్రుడై దేహాంతరమున 
కేగు నను యెట్లు పొసగును ? అని సూత్రమున శంకధ్నిప్రాయము. 
ఇందులకు సమాధానము; చ్యులోకొగ్ని యందు హో మ(ద్రవ్యముగ నుపయో 
గించినట్లు- చెప్పబడిన (శద్ధాపదము కూడ ఆప-జలాభిప్రాయముతో చెప్ప 
బడిన ఫైంచవలెను, ఎక్కడ నే శబ్ద మే యర్ధమును దెలుప నుద్దేశించి 
(సయోగింపబడునో, అక్కడ నా పద మా యర్థమునే తెలుపును. (ప్రస్తు. 
తమున ద్యులోకాగ్నియందు (ప్రథమాహుతిగ చెప్పబడిన (శద్ధాళబ్దము 
'ఆఫః' అనెడి పురుషపాచకపదాభిప్రాయముతోనే (ప్రయోగింపబడినది. 
కారణ మేమస : అట్లు (ప్రయోగింసబడకున్న పంచాగ్నివిద్యాప్రకరణమున 
గల (ప్రశ్న(ప్రతివచనములలో నేకవాక్యత యేర్చడదు. అడిగిన (ప్రళ్న 
మొకటియైన సమాధానము మరియొకటి యగునని భావము. 

“వేత్త యథా పంచమ్యా మాహుతా వాసః 

పురుషవచసో భవంతి” ఛాం. ౫-౩-౩, 

షుచతూహుతిలో అపః - జలము: పురుషునివలె నెట్లు పలికెనో 
తెలియునా?' యని (ప్రళ్నము. ధానికి సమాధానము ఆపః - జలము (పురుష 
వాచకము) హవ్య(ద్రవ్యముగా చెప్పక (శ్రద్ధ - ఆ స్పిక్యము - హవ్య(ద్రన్య 
ముగా చెప్పిన (ప్రశ్నయొకటి సమాధానము మరియొకటి యగునుకదాః! 
కావున (ప్రథమ హవ్య(ద్రవ్యముగా చెప్పబడిన (్రద్ధావధాభిప్రాయము ఆప - 
జలమే మైయుండవలె ననుట నిశ్చితము. తై త్తిరీయ(బ్రాహ్మణమునకూడ 


“శద్ధా వా ఆపః క” తె. (బా. 3-౨-౪. 


“శద్ధయే ఆపః - జలము" అనియు చెప్ప జూడనగును, కొబిట్టి - 
జీవుడు. దేజోంతరగమనము లింగదేహముతో కూడి చేయు ననుటలో 


దోషము లేదు. (౫) 
" మరల శంకించి భమాధానము చెప్పుచున్నాడు. 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


Yet 


ఆకుతత్వా దితిచే న్నేష్టాదికారిణాం (పతీతేః 3౧కు 
అ(కుతత్వాత్‌ =అపృబ్దపయోగము మూలమున లింగదేహమునకు 
గతియున్నదని చెప్పబడినను, దానితోకూడి జీవాత్మవెళ్ళునని జీవాత్మ పద 
"శ్రవణము లేనందున జీవుడు లింగదేహయు క్తుడై వెళ్ళుననుట యుచితము 
కాదు. ఇతిచేత్‌=అనియందురేని, న=అట్లనుట తగదు. ఇష్టా దికారిణాం= 
ముందుచెప్పటో వు ఇష్టాదికర్మల ననుష్టించువారి, (ప్రతీతేః=ఇక్కడ (ప్రత్య 
'భిజ్జ కల్లుచున్నందున, జీవుడు లింగదేహయు క్రుడై దేహాంతరమునకు 
టోవుననుట యుచితమే, 
ఉ(తౌా-0తి(ప్రకరణమున అపాం=జలమునకు గతిచెప్పబడినదేకాని, 
తద్యు క్తజీవగతి చెప్పబడనందున జీవుడు లింగదేహముతో గూడి. దేహాంత 
రమున కేగుననుట్లి యు _కృము కాదని శంకించి సమాధానము ళు 
చున్నాడు. 
“అథ య ఇమే (గామ ఇష్టాపూ ర్తే దత్త మి త్యుపాసతే 
తే ధూమ మభిసంభవంతి, ధూమా [దా(తిం? ఛాం. ౫-౧౦-౩. 
“పితృలోకా దాకొళ, మాకాళా చ్చాం(ద్రమసం 
ఏష సోమో రాజా” ఛాం, ౫-౧౦-౪. 
“ఎవరు గృహస్థా క్రమమున ఇష్టాపూ ర్త రములు, దానము మున్నగు 
కర్మల నొనర్తురో వారు ధూమాదిమార్గమున చంద్రుని జేరి యట దివ్య 
దేహధారులై "సోమునివలె (ప్రకాశింతురు”, అనునిట్టి వాక్యములందు జీవో 
్రమణమ స్పష్టముగా జెప్పబడియున్నందున, పంచాగ్నివిద్యాప్రకర 
ణమునందు జెప్పబడిన లింగదేహగతి కేవలము లింగదేహగమనము కౌద 
నియు జీవునితోకూడిన లింగదేహగమనమే యనియు తెలియదగును; - 
'కేవలలింగ దేహమునకు పరలోకగమనమున (ప్రయోజన _.మేముండును?. 
గౌవున నట్టిగతి వ్యర్థమగును, ఉపనిషతులు వ్యర్థగతి. నెట్లు చెప్పును? 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము... (ప్ర, పా, ౪జతి 


పూర్వో త్తర ఉపనిషద్‌ వాక్యములలో పరస్సరవై .రుధ్యమును నుండరాదు. 
కొవున జీవుడే లింగదేహముతో కూడి కర్మఫలముల ననుభవించుటకు సర 
లోకమున కేగుననుటయే యుక్తము, (౬) 


“ఏష సోమో రాజా, తద్దేవానా మన్నం తం దేవా భక్షయంతి” 
ఛాం, ౫-౧౧-౪. “చం్యద్రలోకమున జేరి దివ్యదేహధారియై సోముడని పిలుప 
బడు నతడు దేవతల కన్న మగును, అతనిని దేవతలు భకీంతురు. అని 
చెప్పుటచేత జీవుడు లింగదేహయు క్తుడై పరలోకమున కర్మఫలము ననుభ 
వింప నేగుననుట, సరి కా దన : 

భాక్రం వాఒనాత్మవిత్వా తథాహి దర్శ్భయతి ౩-౧-౭ 

అనాత్మవి తర్వాత్‌ =ఆత్మవిదులు కానందున = ఇస్టాపూర్తాది నకు 

కర్మల నాచరించినందున, భాక్తం = వారు సేపతల కన్న మగపదు తనుట 

గౌణమే కాని ముఖ్యము కాదు. తథా హి దర్శయతి = ఉపనిషద్‌ వాక్య 
మ ్లే చెప్పుచున్నది. 

అగ్నిహో శ్రాదికర్మల నొనర్చుట ఇష్ట మనబడును, దాపులు, చెరు 
వులు (త్రవ్వించుట, విద్యాశాలలు నెలకొల్పుట మున్నగునవి ఆపూర్తము 
లనబడును. ఇ'స్లే బీదలకు అన్నవస్త్రము లిచ్చుట మున్నగునవి దత్తములు. 
ఇట్టికర్మల నాసక్తబుద్దితో నొనర్చినవారు వానికి తగినఫలముల నా యా 
లోకముల ననుభవింపవలసినవా రగుదురు, వారు మోక్షమున కర్లులు కారు. 
ఆత్మవిదులకే మోక్షిర్హత, కోపున సకామకర్ములు సోమాదిలోకములం చేరి 
యట పుణ్యఫల మనువవించి, మరల మ_ర్హ్యలోకమున జనింతురు (స, 
సోమతో కే విభథూలీ మనుభు-య ఎన రాన ర్తతే' ఛాం, ౮-౧-౬). అందు 
సలన వారు దేవతల కన్న మగుదురు. దేవతలు వారిని భత్షీంతురు, అనుట 
ముఖ్యము కాదు. అది గౌణము, అందువలననే మరియొకతాపున (నహ 
వై దేవా అశ్నంతి, న పిబంతి' ఛాం, ౩-౬-౧.) “దేవతలు భుజింపరు, 


Scanned by CamScanner 


౪౬లా . , వేదాంతదర్శనము 


శాగరు'. అని స్పష్టముగా జెప్పబడినది. కావున జీవులు సూష్మ దేహముతో 
గూడి కర్మఫలముల ననుభనించుటకు పరలోకమునకు - దేహాంతరమునక్షు 
/నేగుదు రనుట యు క్తమే. (=) 


ద్వితీయాధికరణము 


జీవుడు కర్మఫలభో గముకొఅకు 'లింగశరీరముతో గూడి పరలోక 
ముల కేగి యట కర్మఫల మనుభవించి మరల.మ ర్హ్యలోకమునకు సంచిత 
కర్మాశయములతో గూడి తిరిగి వచ్చునని నిరూపించుచున్నాడు. 


కా 
కృతాత్యయే ఒ-నుళయవాన్‌ దృష్ట స్మృతిభ్యాం 

యధేత మనేవంచ ౩.౧౨౮ 

కృతాత్యయే = పరలోక(ప్రా్నప్తికి సాధనములై న యిష్టాదికర్మలు 

భోగమువలన క్షయము నొందగా, అనుశయవాన్‌ =సంచితకర్మానుశయము 

లతో కూడినవాడై పృథివి కేతెంచును, దృష్టస్మృతిభ్యాం=(శ్రుతి స్మృతుల 

వలన, యథేతం=ఎట్లువె శెనో, యట్లును, అనేవంచ = అన్యవిధమునను, 
మరలివచ్చునని తెలియుచున్నది. 

(అనుభవింపగా , మిగిలిన కర్మాశయములు - కర్మవాసనలు = ఇట 
అనుశయము లనబడును, కర్మల నాచరించు కర్తను ము క్రుడు కానంత 
వరకు అనుసరించి వెంటాడును; కావున అనుశయము లనబడు నని 
భావము.) 

“తస్మిన్‌ యావత్సంపాత ముషిత్వా 2వైతమే 

వాధ్వానం పునర్నివ ర్తంతే, యథేతహమ్‌” ధాం. ౫-౧౦-౫. 

“తస్మిన్‌ = చం(ద్రాదిలోకములందు, యావత్సంపాతం. ఉషిత్వా = 
లీర్మఫలము ననుభవింసవలసినంతకాల ముండి, అథ = థోగానంతరము, 
ఏత మే వాధ్వానం పునఃనివ _ర్తం తేజముందుచెస్పుమార్గముననే మరల తిరిగి 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము-(ప్ర,పొ భక 
వత్తురు". అను నిట్టివాక్యములందు కర్మఫలభో గముకొజకు చం|ద్రాదిలోక 
ముల కేగి యట కర్మఫల మనుభవించి తిరిగివత్తు రని స్పష్టమగుచున్నది. 
అట్లు తిరిగివచ్చునప్పుడు సంచితకర్మవాసనల తో కూడి జీవులు తిరిగి 
వత్తురు. ఈ విషయము ఉపనిషత్‌ - స్మృతులచే (ప్రతిపాదింపదిడుచున్నది. 

“తద్య ఇహ రమణీయచరణా అభ్యాళోహ 

య త్తే రమణీయాం యోని మాపద్యేరన్‌ 

అథ య. ఇహ కపూయచరణా అభ్యాళోహ 

యత్తే కపూయాం యోని 'మాపద్యేరన్‌” ఛాం. ౫-౧౦-౭ 

(చరణశబ్దము కర్మాశయమును దెలుపును,) 

“చం ద్రాదిలో కములనుండి తిరిగి వచ్చు జీవులు పుణ్యకర్మవాసన 
లతో కూడినవారై న పక్షమున వెంటనే యిట శోభనశరీరములను టొందు 
దురు. లేక పాపకర్మాశయములతో కూడినవా రగుదురేని పాపయోనులను- 
శరీరములను - బొందుదురు. 

“చం(దాదిలో కే 2_ప్యావృత్హి ర్నిమి త్తసద్భావాత్‌' సాం. ౬-౫౬ 

“సంచితకర్మాశయము లనెడి నిమిత్త ముండుటవలన 'చం(ద్రాదిలోక 
ములం దుండియు తిరిగివచ్చుట కలదు". అను నిట్టి ఉపనిషత్‌ స్మృతుల 
వలన జీవు డీ లోకమునకు కర్మాశయములతో గూడి తిరిగివచ్చునని స్పష్ట 
మగుచున్నది, (౮) 


ఉపర్యు కవిషయమున నొక శంకచేసి, దానికి సమాధానము చెప్పు 
చున్నాడు, 


చరణాదితి చేన్నోపలక్షణార్లెతి కార్‌ షాబినిః; ౩3.౧-౯ 
థి రం 


చరణాత్‌=ఆచరణవలన, ఇతిచేత్‌ = జీవుడు తిరిగివచ్చునని ఉపని 
సత్తు చెస్పినదంగురేని. న౭ాఅట్లు కాదు. ఉసలక్షణార్థా ఇతి కార్షాజిని? 


తాం 
లి. 


ఖా 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


౪7౭౦ 
చరణశబము కర్మవాసన కుపలక్షకము,. అందువలన కర్మాశయములతో 
ది 
కూడియే తిరిగి వచ్చునని కార్షాజిని చెప్పియన్నాడు, 
3 


చరణకశబ్దము ఆచారార్థమున లోకములో (ప్రసిద్ధమైనందున, చండద్రాది 
లోకములలో ననుభవింపగా మిగిలిన సంచితకర్మాశయముల నెట్లు బోధింప 
గలదు? కావున కర్మాశయములతో తిరిగి వచ్చుననుట యుక్తము కాదని 
యొకరు శంకింపగా, కార్షాజిని ఆచార్యుడు దానిని నిరాకరించియున్నాడు, 


౯a 
ఆచార్యుని యభిప్రాయుములో చరణశబ్దము అనుశయము - కర్మాశయము- 


నే బోధించుచున్నది. చరణళబ్దము కర్మాశయమున కుపలక్షకము - లక్షణా 
వృత్తితో కర్మాశయమునే బోధించునని భావము, (౯) 


చరణశబ్దసార్థక్యమును నిరూపించుచున్నాడు. 
ఆనర్థక్య మితి చే న్న తద పేక్షత్వాత్‌ ౩౧-౧౦ 
ఆనర్థక్యం = చరణ శబ్దముచే లక్షితమైన కర్మాశయమువలన జీపు 
నకు శోభనాళోభనశరీరములు లభించుపక్ష్తమున చరణము వ్యర్థమగును, 
ఇతిచేత్‌ =అనియందురేని, న=అట్లనరాదు. తద పేక్షత్వాత్‌ =కర్మాశయము 
నకు = అనుశయమునకు చరణము - ఆచరణ మ పేక్షింపబడును, 
అనుశయము - పుణ్యాపుణ్యకర్మాశయమువలననే, ళోభనాళోభన 
శరీరములు లభించునపుడు చరణము - ఆచారము వ్యర్థ మగునందురేని, 
అట్లుకాదు. కర్మాశయము ఆచరణము నపేక్షింపనినా డది వ్యర్ణమగును, 
అనుశయము ఆచారము నపేక్షించును, “ఆచారా ద్విచ్యుతో విప్రః న వేద 
ఫల మళ్నుశే' మ, ౧-౧౦౯. అను నిట్టి సో _ర్రవాక్యములవలన నాచారొ 


వశ్యకత స్పష్ట మగుచున్నది, ఆధార. క్త కర్యాశయ మే శోభనాళోభన 
శరీర ప్రా పికి హేతు వనుటనలన నాఛారము వ్యర్థము కాదు. (౧౦) 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. (ప. పా. ౪౭౧ 


ఆచార వాచకమగు చరణశబ్దముచే శుభాశుభ కర్యాశయము లకీళ 
మగు నను కారకు చెప్పీ, యిప్పుడు చరణశబ్దము గొణము 


కాదు; ముఖ్యమే. యని చెప్పు బాదరిమతమును నిరూపించుచున్నాడు. 


సుకృతదుష్క్బృతే ఏవేతి తు బాదరిః ౩-౧-౧౧ 
సుకృతదుష్కృృతే ఏవ = చరణళబ్దముచే ముఖ్యముగ పుణ్యపాప 
ములే చెప్పబడును, ఇతి తు బాదరిః=అనియే బాదరియాచార్యునిమతము. 
లోకమున చరణశబ్దమువలన ముఖ్యవృ త్తితోనే పుణ్యపాపరూప 
కర్మములు బోధింపబడును, చరణశబ్దము ఆచారార్థమున (బసిద్ధమైనట్లు 
పుణ్యపాపకర్మములందును (బ్రసిద్ధమే. కావున చరణకబ్దము ముఖ్యవృ త్తి 
తోనే పుణ్యపాపకర్మలను బోధించునని దాదరి అభిప్రాయపడుచున్నాడు. 
అందువలన సంచితకర్యాశయములతో కూడియే జీవుడు తిరిగి యీలోకము 
నకు వచ్చు ననుటలో దోషము లేదు. (౧౧) 


తృతీయాధిక రణము 


ఇష్టాది విహితకర్మలొనర్చువారు చం।ద్రలోకమునకు వెళ్ళుదురని 
చెప్పబడి నది. అనిష్టాద్యవిహితకర్మలొనర్చువారుకూడ చం(ద్రలో కముగకు 
వెళ్ళుదురా? లేదా? అని విచారింపబడుచున్నది. 


అనిష్టాదికారిణా మపీ చ (శుతమ్‌ ౩.౧౭౨౧౨౨ 


అనిష్టాదికారిణామ్‌ అపి చ=ఇష్టాపూర్తాది విహితకర్మల నోనర్చక 
సురాపానా ద్యవిహితకర్మల నొనర్చువారుకూడ, శ్రుత మ్‌=చం(ద్రలో కము 
నకు వెళ్ళుదురని ఉపనిషద్వాక్యములందు జాదబదడుచున్నది, 
“యే వెకే చాస్మా ల్లోకొత్‌ (ప్రయంతి 
యా ౧ 
చం్యద్రమసమేన తే సర్వే గచ్చంతి కౌ, ౧-౨, 


Scanned by CamScanner 


ఇ ౭౨ వేదాంతదర్శనము 


'ఈ లోకమునుండి మరణించువారందరును చంద్రలోకమనకే వెళ్ల 
దురు. అను నిట్టి వాక్యములను బట్టి ఇష్టాపూర్తాది పుణ్యకర్మల నొనర్చువాశే 
కాక మాంసభక్షణా ద్యవిహితకర్మల నొనర్చువారుకూడ చం|(ద్రలోకము 
నకు బోవుదురని తెలియుచున్నది. (౧౨) 


అందువలన నిష్టాదికార్యముల నొనర్పువారికిని, అనిస్టాది కార్య 
ముల నొనర్చువారికిని పరలోకగమనములో భేదము కనిపి ంపదు, అన | 


సంయమనే త్వనుభూ యేతరేషా 
మారోహావరోహౌొ తద్గతిదర్శనాత్‌ ౩..౧-౧౩ 
సంయమనే=విశ్వనియంత యగు భగవంతునిసదనము _ యమసద 
నము - సంయమన మనబడును. అందు, అనుభూయ = వివిధములయిన 
యమయాతనల ననుభవించి, ఇత రేషాం=ఇష్టాపూ ర్రాదిపుణ్యకర్మల నొన 
ర్పనివారికి, ఆరోహావరోహోౌ = ఆరోహణము - ఎక్కుట, అవరోహ 
ణము'- దిగుటయు కలుగును, తద్గతిదర్శనాత్‌ =అశ్లే చూపబడినది, 
ఇష్టాదికారులకు, ఇతరులకు చం(ద్రలో కగమనము సమానమైనను 
వారిలో విశేషము లేకపోలేదు, అనిష్టాదికారులు సంయమనమునందు - 
యమసదనమునందు అనేకయాతనల ననుభవించి చం(ద్రాది - ఊర్హ్వలోక 
ములకు బోవుదురు. అట పుణ్యఫలముల ననుభవించి మరల తిరిగివత్తురు. 
ఇష్టాదికర్మకరులు చం్యద్రలోకమున కేగుటకు పూర్వము యమయాతనల 
ననుభవింపరు. ఇదియే వా రిరువ్వరికి గల భేదము. (౧౩) 


స్మర న్తి సి చ తఎం౧ం౧౪ 


ఇష్టాదిపుణ్యకర్మల నొనర్పక యనిషకర్మల - మాంసాహారాదుల 
నొనర్పువారికి నానావిధయ స 
చి మయాతనలు కలుగునట్లు ఫ్లు తవసుడతతన్నా 
“న సాంపరాయః (పతిభాతి బాలం 
(స్రమాద్యంతం వి త్త మోగే పాన మూఢం, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. (ప్ర. పా, ౪8కి 


అయం లోకో నాస్తి పర ఇతి మానీ 
పునఃపున ర్వశ మానద్యతే మె”, కఠ, ౨-౬. 
“సంపరాయః=పరలోకము, డాని (ప్రాప్తికి సాధన మగునది సాంస 
రాయ మనబడును. ధనమోహముచే మూఢుడై తెలియక సురాపానాది 
అనిష్టకర్మల నొనర్చుచు ద్రమత్తుడై నవానికి సాంపరాయము - పరలోక 
సాధనము లభింపదు, అంతేకాక యత డీ కనిపించు స్త్రీలు మద్యమాంసా 
దులు - వీనికి మించి మరియొకలోకము లే దనును. (ప్రమాదముల నొనరిం 
చును. 'పెక్కుమారులు యమయాతనలకు లోనగును”, అని యనిష్టాదికర్ముల 
నొనర్చువారికి యమబాధలు స్మరింపబడినవి. (౧౪) 
విశ్వనియంత యెన భగవంతుని యమసదన మెట నున్నది, 
అనిష్టముల నొనర్చువారికి బాధల ననుభవింపజేయుటకు? అన - సమా 
ధానము : 
అపిచసప్త 3.౧.౧౫ 
యమసదన మెక్క_డనో పరలోకమున లేదు. సప్పర్లు లెక్కడి 
నుందురో అక్కడనే యున్నది. 
'స_ప్పర్లులు స్పప్పప్రాణములు - చతురాదీం[దియములే కాని వేరొండు 
కారు, ఆందువలననే, 
“(ప్రాణా వా బుషయఃి' శత. ౬-౧-౧-౧, 
శతపథమున (ప్రాణములే బుషు లనబడినవి, ఆ (ప్రాణములు _ 
ఇంద్రియము - లీ శరీరమునందే యుంచబడుచున్న వి, 
“స్ప బుషయః (ప్రతిహితాః శరీరే 
స్ప రక్షంతి సద మ(ప్రమాదం 
సప్తాపః స్వపతో లోక మీయుః 
తత్ర జాగృతో అస్వప్నజా సత్ర సదౌచ దేవౌ', యజు, ౩౪-౫౫, 


Scanned by CamScanner 


vey వేదాంతదర్శనము 


“చళ్తురాదీం(దడ్రియములు శరీరమునం దా యా స్టానములం దుండి 
యెల్ల పు డీ శరీరమును రకించుచున్న వి. జీవాత్మ నిదించునపుడు, ఇంది 
యములు వానితోబాటు హృదయాకాశమున మదద్‌గ్లో (పాణాపాసములు 
రెండును పనిచేయుచుండును.’ 


జీవాత్మునకు స్థాన మగు నీ హృ(త్చదేశమే యమసదనము, అందే 
విశ్వనియంత యగు భగవంతు డుండి జీవులకు హితాహితముల జ్ఞానము కలి 
గించుచుండును. ఆ భగవ్యత్చేరణను - శిక్షణను - (గ్రహింపని మూఢులు 
నిషిద్ధములగు సురాపాన వ్యభిచారాది - అవిహితకర్మల నాచరించి యీ 
లోకముననే యమయాతనలకు గురియగుదురు. అట్టికష్టముల ననుభవింప 
జాలక మరణింప యత్నించియు మరణమును డొందరు. మరణించు 
నపుడును సుఖముగ మరణింవరు, అట్లు యమయాతనల నీ శరీరమునందే 
యనుభవించి తదుపరి పరలోకమున కేగుదురు. కావున యమసదనము 
'పరమున నెక్కడనో లేదు. ఈ శరీరము భగవంతుని యమసదనము, 
(౧౫) 

అటులయిన భగవంతు డీ శరీరమునం దుండి విశ్వము నెట్లు నియ 
మింపగలడు?. ఒకచోట నుండు వ్యక్తి మరియొకయెడ నియమింప సమ 
ర్జుడు కాడు గదా! యన, సమాధానము : 


తత్రాపి చ తద్వ్యాపారా దవిరోధః ౩-౧-౧౬ 


తత్రాపి చ=చం(ద్రాదిపరలో కములందును, తద్వ్యాపారాత్‌ = విశ్వ 
నియంత యగు యమునివ్యాపార ముండుటవలన, అవిరోధః = విరోధ 
మేమియ లేదు, 


విశ్వనియంత యగు భగవంతుడు జీవాత్మునివలె పరిచ్చిన్నుడు - 
ఖుపరిమాణముకలవాడు = కాగు, అత డంతటను వ్యాపించియున్నాడు, 


Scanned by CamScanner 


తృ తీయా ధ్యాయము. (ప్ర, పా. ౪౭౫ 


అందువలన నెల్లల్‌ లోకములందును నత డుండి జీవులకు వలయు కర్మఫల 
ముల నందజేయును. 

“ఈశావాస్య మిదం సర్వం 

యత్కించ జగత్యాం జగత్‌? యజు, ౪౦-౧ 

“తదంతరస్య సర్వస్య, 

తదు సర్వ స్యాస్య బాహ్యతఃణి యజు. ౪౦-౫, 

ఇట్టి మం(త్రవర్ణములందు భగవంతుడు సర్వవ్యాపకుడనియు, జగ 
త్తునం దంతర్భాహ్యముల నిండియున్నాడనియు తెలుపబడినది. కావున 
భగవంతుని జగన్నియంతృత్వమున కెట్టి హానియ నుండదు, 


కావున ఇష్టాదికారులు, అనిష్టా దికొరులు నెల్లరు చం|ద్రలోకమున 
కేగుదురని సిద్ధమగుచున్నదని పూర్వపక్షము, (౧౬) 
చతుర్ధాధికరణము 


ఇక సిద్ధాంతపక్షమును జెప్పబూని సూత్రమును రచించుచున్నాడు, 


విద్యాక ర్మణో రితి తు (పకృతత్వాత్‌ 3.౧.౧౭ 
విద్యాకర్మణ్‌ో = (విద్యా=ఉ పాసన, కర్మ = ఇష్టాపూ ర్తాదికర్మ్ర 
ఉపాసన, కర్మ అను నీ రెంటివలన, ఇథి=సార్వము చెప్పబడిన ఫలము = 
దేవయానమున (బ్రహ్మలోక -గమనము, పితృయానమున చం(ద్రలోక 
గమనము కలుగును. (ప్రకృతత్వాత్‌ =|ప్రకరణమున నష్టే చెప్పబడినది, 
కర్మోపాసనలనుగూర్చి చెప్పనారంభించి, ఉపాసనాదుల నాచరించు 


వారు దేవయానమార్గమున కార్య(బ్రహ్మలోఠమున జేరుదురవియు, ఇష్టా. 
పూర్తాది కర్మల నొనర్చువారు పితృయానమార్గమున చంద్రలోకమున 


శేీనిదరవయు నుపదేశింబడీనది, 


Scanned by CamScanner 


౪౭౬ వేదాంతదర్శనము 


“తద్‌ య ఇత్టం విదుర్‌ యే చేమే ఒరణ్యే 
(శద్ధాతప ఇత్యుపాసతే తే 2ర్చిష మభిసంభవంతి*, ఛాం. ౫-౧౦-౧. 
“అథ య ఇమే (గ్రామ ఇష్టాపూ ర్తే దత్త మిత్యుపాసతే 


తే ధూమ మభిసంభవంతి. " ఛాం. ౫-౧౦_౩ అను సీ వాక్య 
ములవలన. విద్యావంతులయిన యుపాసకులు దేవయానమున (కమ[క్రమ 
ముగా (బ్రహ్మమును బొందుచురనియు, ఇష్టాపూర్తాది కర్మల నాచరించు 
వారు పితృయానమున చం(ద్రాదితోకముల జేరి యట కర్మఫలము ననుభ 
వింతు రనియు. స్పష్టపడుచున్నది. ఇక నీ రెండు మార్గములను విడిచి 
కుద్రకర్మల నాచరించు అనిష్టాదికారులు మాటి మాటికి నిటనే పుట్టి చచ్చు 
చుందు రనియు, చంద్రలోకగమనము వారి కుండదనియు స్పష్టముగ 
నీ (క్రింది వాక్యమువలన తెలియుచున్నది. 


“అ థై తయోః పథో ర్న కత రేణ చన, 

తా నీమాని- కుదా ణ్యసకృ దావృ త్తీని భూతాని భవంతి 

జాయస్వ (మ్రియ స్వేత్యేతత్‌ తృతీయం స్థానం 

తే నాసొ లోకో న సంపూర్య తే”. ఛాం, ౫-౧౦-౮. 

“అరణ్యమున శ్రద్ద్ధాతపః పూర్వకముగ నుపాసన చేయక, (గ్రామ 

మున నిస్టాపూ_ర్తముల నొనరింపక, అవిహిత సురాపానాదుల , నొనర్చు 
చుండువారు దేవయాన పిభృయానములలో నొకదానినికూడ ననుసరీంపని 
వారై మూడవ మార్గము ననుసరింతురు. (జాయస్వ (మియన్వ) పుట్టుచు, 
చచ్చుచు నుండుటయే యా మూడవమార్గము, అట్టివారీతో చం|ద్రలోకదు 
నిండదు'. అని యీ వాక్యము స్పష్టముగ జెప్పుచున్నది.' కొవున అనిష్టాది 
కార్యముల నొనర్చువారు లు కేగుటు: రనుట ఉపనిషద్‌ విరుద్ధ 
మగును, 


'యేవై శేదా స్మా ర్లోకార్‌ (ప్రయంతి ఫంద్రమన యేవ శే, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. (ప్రే, పా, ౪౮8 ఠీ 


నా 


సర్వే గచ్చంతి” కౌ, ౧-౨, అను నీ కౌశీతకి ఉపనిషత్తులో నెల్లరు 
చం[ద్రలోకమున కేగుదురని చెప్పిన వాక్యములోని సర్వపదమునకు ఇష్టా 
పూర్తముల సొనర్బినవా రెల్లరు సని యర్థము చెప్పికొనిన దోష మే 
ముండును! ఉండదు. కావున నిష్టాపూర్తముల నొనర్చినవారే చం్యదలోక 
మున కేగి యట కర్మఫల మనుఖవించి తిరిగి వత్తురనుట సిద్ధాంతము, 
(తక 
న తృతీయే తథోపలబ్దేః తిజగంగాలోొ 
తృతీయే=మూడప పథమున నడచువారిక్‌, న=దేహాంతరారంభము 
కొజకు ఆహుతి సంథ్యానియమము లేదు, తథోపలబ్దేః=ఆ'శ్లే తెలియనగు 
చున్నది. 
దేవపితృయాన మార్గములను విడిచి జనన మరణ రూపమగు 
మూడపమార్గము ననుసరించువారి శరీరారంభముకొటకు పంచాహాతి 
నియమము లేదు. చం(ద్రల్‌ రోకగమనము లేదని భావము, (౧౮) 
స్మర్యతే ఒకే చ లోకే కంగజగకొ 
లోశే=వేదాతిరి క్త శాస్తాదులలోో, స్మర్య తే౭_పిచ=ఆహాతి సంఖ్యా 
నియమము లేకయే శరీరోత్స త్తి కలుగునని స్మరింపబిడినది, 
దర్శన శాస్త్రములందు సర్గారంభమున నయోనిజ సృష్టి వర్ణింప 
బడుట చూచుచున్నాము. (సం త్యయోనిజాః - వై. ౪-౨-౧౧) “అయో 
నిజశరీరములు గలవు. అయోనిజ శరీరారంభముకొటకు స్రీ పురుష 
రూపములగు రెండాహుతులయినను లేనపుడు పంచాహుతి నియమ మెట్లుండ 
గలదు? (౧౯) 
ద ర నా చ్చ త op RYE. | oe 


రుష సంబంధము లేకయే స్వేదముపలననే యనేకజీపులకు 


"త 


త్రీ 


Scanned by CamScanner 


౪౭లా వేదాంతదర్శనము 


శరీర మేర్పడుట చూచుచున్నాము, ఉపనిషత్తునం దళ్లే వర్ణింపబడినది 
కూడ. 
“వీజా నీతరాణి చేతరాణి చాండజాని చ, 
జారుజాని చ స్వేదజాని చోద్భిజ్హాని చి ఐ ౩-౧, 
జి 
కాపున నెల్లరి శరీరారంభముకొజుకు పంచమాహుతినియమము లేనం 
దున నెల్లరు చం(ద్రలోకమున కేగుదు రనుట వై దికసిద్ధాంతము కాదు, 
(కక) 
జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్‌ భిజ్ఞములు నని 
లోకమున నలువిధములై న (ప్రాణులు (పసిద్ధములై యుండ ఉపనిషత్తు 
నందు మువ్విధములే యేల చెప్పబడియున్న వి ? ఛాందోగ్యమున, “తేషాం 
ఖ ల్వేషాం భూతానాం (తణ్యేవ వీజాని భవ న్యాండజం జీవజ ముద్భిజ్ఞ 
మితి. ౬-౩-౧, “ఆండజం = అండమునుండి పుట్టినది, జీవజం = జరా 
యువునుండి వెలువడునడి; ఉద్భిజ్ఞం = భూమిని పెకలించుకొని బయట 
పడునది” అని మువ్విధములే వర్థించుటవలన లోకటప్రసిద్ధికి ఉపనిషత్తు 
నకు విరోధ మేర్పడుచున్న ది గదా! యన . సమాధానము: 
తృతీయళద్దావరో ధః సంశోకజస్య ౩.౧.౨౧ 
సంశోకజస్య = సంశోకము-చెమట- స్వేదము. దానిపలన జనించు 
(ప్రాణివగ్గము, తృతీయశద్దావరోధః = మూడవదెన  ఉద్భిజ్లశబముచే 
౧ (౧ ; యా జ 0 
(గహింపనగును, స్వేదజములు ఉద్భిజ్జములలో నంతర్భాగముగ సంచ 
దిడినవనిభావము, (భూమ్యుదకో ద్భేదప్రభవత్వము రెంటికితుల్యము) (౨౧) 
పంచమాధికరణము 
కర్మఫలభో గముకొజకు చం(ద్రాదిలోకముల  కేగిన జీవులు భోగానంత 
రము సానుశయులై . తిరిగి భూమి కరుదెంచు విధమును జెప్పుచువ్నాడు, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. ప్ర. పా. టీ ౭కౌ 


సాభావ్యాప తి రుపప తేః ౩-౧-౨౨ 
— అవాలి 

ఉపప _ల్రేః = ఉపపన్నమగుటవలన, సాభావ్యాప త్తిః = ఆకొళొది 
సాదృశ్యము (ప్రతిపాదింపబడునని తెలియవలెను. 

“అథధై తమే వాధ్వానం పున ర్నివర్తంతే యథేత మాకాశం, ఆకా 
కాద్‌ వాయిం, వాయు ర్చ్బూత్వా ధూమో భవతి, ధూమో భూత్వా ఒ(భం 
భవ త్య(భ్రం భూత్వా మేఘో భవతి మేఘో భూత్వా (ప్రవర్షతి 
భాం. ౫జా౧౧౦౧-౫. 

“ఇష్టాదికర్మల నొనర్చినవారు చం|ద్రాదిలో కములకు వెళ్ళినమార్గము 
ననుసరించియే మరల తిరిగివత్తురు. ఆకాశమునుండి. వాయువు, మేఘము, 
వర్షము మున్నగువాని సాద్భ శ్యమును జొందుచు భూమింజేరి (వీహ్యాదుల 
మాలమున ముంచు పురుషునిశరీరమున జేరి, తదుపరి వీర్యముద్వారమున 
ప్రీగర్భమునం జేరి జనింతురు.. (౨౨) 

ఇట్లు. మరల భూమిం జేరి జన్మించుటలో నెంతకొాలము పట్టు, నవ; 


నాతిచిరేణ విశేషాత్‌ ౩-౧-౨౩ 
నిశేషోత్‌ = తరువాతివాక్యమువలన, ఆకాళాదుల సాదృశ్యము 
జీవులకు, నాతిచిరేణ = ఎంతోకాల ముండదు, 
అంతరిక్షమునుండి పృథివి కరుదెంచు జీవులకు. 'ఆకాళాదులతో 
సామ్యము కలుగుటకును,. వానినుండి విడివడుటకును నెంతో కాలము 
పట్టదు. -స్వల్పకాలముననే భూమికి జేరుదురు. భూమింజేరి (వీహ్యాది సమ 
భావమును బొందిన పిదప జరుగువిషయము ఈ వాక్య శేషమువలన దేలియు 
చున్నది. 
'ఆతో వై ఖలు దుర్నిస్పపతరమ్‌' భాం. ౫-౧౦-౬. అఉవ్మోది 
నమరూసమును బొంది రేతస్సుద్వారమున త్రీగర్భమునంకోరె జనించ్వట 


Scanned by CamScanner 


TE To వేదాంతదర్శనము 


(దుర్నిప్ప్రృపతరం)కష్టతర మగును - కొంతకాలము పట్టును - అని వాక్యాభి 
(ఉపాయము, అందువలన నాకాశాదిసామ్యమున భూమింజేరుటలో విలం 
బము కలుగదనియే తెలియుచున్నధి. (౨౩) 

“త ఇహగవీహి యవా ఓషథి వనస్పతయ 

స్తీలమాషా ఇతి జాయంతే” ఛాం, ౫-౧౦-౬. 

“ఆ జీవు లిట వడ్లు, యవలు, ఓషథులు, వనస్పతులు, నువ్వులు, 
మినుములుగా జనింతురు”. అను నీ వాక్యమునుబట్టి చం(ద్రలోకమునుండి 
వచ్చిన జీవులు భూమింజేరి (ప్రీహ్యాదిరూపములలో జనింతురా ? లేక ఆకా 
శాదులసారూస్యమును టొందినట్లు (వీహ్యాదుల సాధర్మ్యమును డొందు 
దురా? అన; 

అన్యాథిష్టి తేషు పూర్వవ దభిలాపాత్‌ ౩.౧.౨౪ 
అన్యాధిష్టి తేషు = భోజ్యభో కృభావసంబంధ మిట అధిష్టాన మన 
బడును, (వీహ్యాదులు భోజ్యములు, అన్యపురుషులు భోక్రలు, అన్యజీవు 
లకు (వీహ్యాదులకు భో జ్యభో _కృభావసుబంధమున, చం(ద్రలోకమునుండి 
వచ్చుజీవులు, పూర్వవదభిలాపాత్‌ = ఆకాశాదులవలె చెప్పబడోటవలన, 
(వీహ్యాదిసాధర్మ్యమును జొందుదు రని చెప్పబడిన ఖైంచవలెను, 

“తే ఇహ (వ్రీహి యవా ఓషథి వనస్పతయ స్తిల మాషా ఇతి 
జొయంతే' అను నీవాక్యమున (ప్రీహ్యాదులుగ జనింతు రనుట ఆకాశాదుల 
వలె _వీహ్యాదులసామ్యమును బొందుదురనుభావమునే తెలుపును. (౨౪) 


అళుద మితి చే న్న శద్లాత్‌ ౩-౧-౨౫ 
థి ౧ 


అకుద్ధ్దం=జీవులు (వ్రీహ్యాదిసాధర్మ్యమును బొందుదు రనుటవలన, 
(వీహ్యాదులను దంచి బియ్యముగ చేసినపుడు, వంటచేసినపుడు (వీహ్యాదు 
లుతోబాటు జీవులు హింషింపదిడుదురు, కావున, అశుద్ధమై భో జ్యముకొళ 


Scanned by CamScanner 


తృతీయా ధ్యాయము. ప్ర. పా, *రాగి 


పోవును, ఇథిబేర్‌ ౬ అనియందురేని, స = అట్లు కొడు. శబ్లార్‌ = 
వేదమువలన, (ప్రీహ్యాదులు భోజ్యముగానే వర్ణింపబడినవి; కావున దోషము 
లేదు. 

“ఆహం దాళుషే విభజామి: భోజనం” బు, ౧౦-౧౨౫-౪. 

'త్య_క్తేన భుంజీథాఃః యజు, ౪౦-౧. 

తస మోషరీనామ్‌' అథ. ౪-౨-2౭. ౩. 

ఆను. నాక్యములవలన (వీహ్యాదులు మానవులకు థో జ్యములుగా 
దెలియబడుచున్నవి,. _వేదవిహితభోజనము హింస్తాయుతమై దుష్ట మగు 
ననుట యుక్తము కాదు. కాబట్టి (వ్రీహ్యాదుల సమభావము జీవులకు ప్రీగర్భ 
మున జేరుటకు నిమి త్తముగా నుపయోగించుటయే కాని మరియొండు కాదు, 
దంచుట, వండుట మున్నగు(క్రియలవలన [వ్రీహ్యాదిసామ్యమును జొరీదిన 
జీవులకు దుఃఖరూపభో గము లభించుననుట యు క్ర ముకాదు.కారణ మేమనః 
చేష్ట, ఇంద్రియములు మున్నగువాని క్యాశయ మగు. ళరీరముననే జీవులకు 
భోగము లభించును. (పీహ్యాదు లట్టి, శరీరములు కావు. అవి జీపులను 
స్తీగర్భమున జేధ్చుటకు ద్వారములు నాత్ర మగునని భావము, (ప్రీహ్యా 
దులను దంచినందున కాని, వండినందున కొని జీవులకు హింస కలుగ 
జాలదు. జీవు లతిసూక్ష్మపదార్థములు; కావున తండులభోజనము దుష్ట 
మనుట యు క్రము కౌదని భావము, 


ఈ సూ(త్రభాష్యమునందు (శ్రీశంకరాచార్యులు (ప్రకరణమును విడిచి 
యజ్ఞ(ప్రస క్తి కల్పించి సమాధానము చెప్పియున్నారు. 

('శాస్తాచ్చ హింసానుగ్రహాద్యాత్మకో జ్యోతిష్టో మో ధర్మ ఇత్యవ 
ధారితః కథ మళుద్ధ ఇతి శక్యతే వక్తుం....? అగ్నీషోమీయం పళు మాల 
ఛేతి ఇతి.) “అగ్నిహ్టోమాదులందు శాస్త్రము హింస నంగీకరించినట్లు చెప్పి, 
శాస్త్రీయహింస దోషము కాదని యేమో సమ ర్లింపయత్నించియున్నారు, కాని 


Scanned by CamScanner 


శరా వేదాంతరద్శనము 


వా_స్తవమున నిటి యజ్ఞమునకు (ప్రసక్తియే లేదు, పూర్వసూ(త్రమున 
(అన్యాధిప్టితేష పూర్వవ దభిలాపాత్‌ ”  ్రీహి యవాదులు (ప్రకరణమున 
(గ్రహింపబడి, వాని విషయమున హింసాదోషము నుద్ధరించుట క్రీ సూత్రము 
రచియింసబడినది[) కోవున శ్రీళంకరస్వామివారిభాష్యము ('ప్రకరణబద్ధము 
కా దనవలసివచ్చుచున్నది. (౨౫) 
రేతః సిగ్యోగో ఒ థ 3=౧- ౨౬ 

అథ = వ్రీహ్యాదిసాభావ్య మేర్చడిన తదుపరి, రేతఃసిగ్‌ యోగః = 
వీర్యసించన మొనర్చుక ర్తతో సంబంధము' కలుగును. 

చరిదలోకాదులనుండి తిరిగి వచ్చిన, కర్మాశయములతో గూడిన 
జీవులు, వీపి యవాదులద్వారమున పురుషునిశరీరమున  జేరుదురని 
సూత్రాథి ప్రాయము, (౨౬) 

యోనేః శరీరమ్‌ ౩3-౧-౨౭ 
ఇట్లు (వ్రీహియవాదులమూలమున పురుషశరీరమున జేరిన జీవులు, 


ఆ పురుషనిద్వారమున బుతుకాలమున రేతస్స్నుతోబాటు శ్రీయోనింజేరి 
కమముగ శరీరమును బొందుధురు. (౨౭) 


వెదాంత 'దర్శన - అంబా వ్యాఖ్యానమున 
తృ తీయాధ్యాయమునందు (ప్రథమపాదము 
సమా ప్టము 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము 
ద్వి తీయ పా ద ము 
(పథమాధికరణము 


ప్రథమపాదమున జీవునిసరలో కగమనాగమనమునుగూర్చి - వివ 
రింపబడినది, ఈ పాదమునందు విర క్తుడైన పురుషునకు పరమేశ్వర 
విషయమున గలుగు భక్తిని నిరూపింపవలసియున్నది. భక్తి యుపాసన 
కంగము. చి త్తమునందలి వికేపమనెడి మాలిన్యమును దొలగించి యుపా 
సన (బ్రహ్మ పాక్షాత్మా-రమునకు సాధన మగును. జీవాత్మకంజె విలక్షణ 
మగు నపూర్వము, నచింత్యమునై న మహిమముగల భగవంతు నంగీకరింపని 
వా డెంతవిరక్రుడై నను భ క్తియుక్తుడు కాజాలడు. ఆ భగవంతునిజ్ఞానమూ- 
జీవునికి కలుగుటకై జీవునికి గలుగు సంసారగమనాగమనముల _ నిరూ 
పించినట్టు, అతనికి గల యవస్టాభేదములను నిరూపింపవలసియున్నది. 
పరమేశ్వరున కట్టి యవస్థాదులు లేవని యనంతరము నిరూపింపనల 
యును, అందువలన నిట జీవునికి గల స్వప్నావస్టను వివరింపబూను 
కొని. సూ(త్రకారుడు (ప్రథమసూ(త్రమును రచియించుచున్నాడు. జాగ్రదవస్ట" 
యెల్ల రెరిగినదే. కావున దానిని విడిచి ముందు స్వప్నావస్థను నిరూపించు 
చున్నాడు. 

పూర్వ పక్షము : 

కా 
సంధ్య సృష్టి రాహ హి క_౨-౧ 

సంధ్యః = స్వప్నము, జా(గ్రత్సుషు పులమధ్య నేర్చడును. కావున, 
సంధ్య అనబడును. (సంధ్యం తృతీయం స్వప్నస్టానమ్‌. బృ, ౪-౩-౯) 
కావున, సంధ్యే = స్వప్నమున, సృష్టిః = సృష్టి కలుగును, హి = కారణ 
'మేమన, ఆహ. = ఉపనిషద్వాక్య మట్లు పలికినది, 


Scanned by CamScanner 


ననన నన ననన | 


ఫలాల వేదాంతదర్శనము 


బృహడారణ్యకమున స్వప్ప్యప్రకరణమునందు, (స యత్ర స్వపితి, 
బృ, ౪-౩-౯.) “ఆత దెక్కడ ని(ద్రించునో” అని ప్రారంభించి, 

(న తత్ర రథా న రథయోగా న పంథానో ,భవంత్యథ రథాన్‌, రథ 
యోగాన్‌ పథశ్చ సృజతే, బృ. ౪-౩-ల౦ఎ) “స్వప్నమున రథములుగాని, 
గుజ్దములుగాని, మార్గములుగాని యుండవు. కొని వానిని, సృష్టించును' అని 
వర్షింపబడినది, అందువలన, జీవుడు జా(గ్రదవస్థయందు రథాదులను 
సృష్టించునట్లు స్వప్నమున - కలలో - రథాదులను సృష్టించునా ? లేక 
రథాదులకు సంబంధించిన విపరీతజ్ఞానము కలుగునా? యని సందేహము 
కలుగును, సృష్టించును, అని పూర్వపకము, కాదు = విపర్యయ జ్ఞానము 
కలుగును, అని. సిద్ధాంతము. 

స్వప్నములో జీవుడు రథాదులను (సృజతేే సృష్టించును, అని. 
యారణ్యకవాక్యము చెప్పుచున్నది. కాబట్టి సృష్టించుననియే యంగీకరింప. 
వలెను, ఆరణ్యకవాక్యము ఆర్ష వాక్యము కావున నది యసత్యము నెట్లు; 
చెప్పును? (సహి కర్తా, బృ. ౪-౩-౧) “ఆతడే కర్త యనియు. 
(ప్రకరణము ముగింపదిడినది.. కాబిట్టి జీవుడు స్వప్నమున రథాదులను 
సృష్టించుననియే యంగీకరింపవలెను. (౧) 


D అర్య 

నిర్మాతారం వైకే పుతాదయ శ్చ ౩-౨-౨ 
చ=మరియు, ఏకే=కొందటు - కఠశాఖ నధ్యయనము చేయువారు, 
నిర్మాతారం=స్వప్నమున పదార్థములను నిర్మించువానినిగా పురుషుని పఠించి 
యున్నారు, పుత్రాదయః=నిర్మించదగిన పదార్థములనుకూడ పుత్రాదులుగ 

నెంచవ లెను, 
“య ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః' 
కఠ, ౫-౮. “ఇం(ద్రియాదులు ని[ద్రించియుండ పురువుడు కామములను 
నిర్మించును?, అను నీ కాఠకవాక్యముకూడ జీవుడు స్వప్నావస్థయనిదు 


ల ను కనననము. 
న - అననడ... 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము... ద్వి, పొ, ౪౮౫ 


పదార్ధములను నిర్మించునని తెలుపుచున్నది. కాపున జీవుడు స్వప్నమున 
పదార్థములను నిర్మించు ననుట యు క్రమే. 

ఇక్కడ కామపదము కోరికను డెలుపును. కావున పదార్హరచన 
మెట్లు రాగల దందురేని - అట్లు కాదు. “కామానాం త్వా కామభాజం 
కరోమి ౧-౧౪. 'కామింపదగు పుత్రాది పదార్జములకు నిన్ను కామింప 
దగువానినిగ జేయుదును' అను వాక్యమున కామవడము ౩ పుత్రాది కామ్య 

పదార్థములకు వాచకముగ నంతకుముందే వర్షింపబడియున్నందున జీపుడు 

స్వ స్నమున రథాదిపదార్థములను సృజించు ననుటయే యుక్త మని పూర్వ 
పకాభి ప్రాయము, (> 

ఇట్లు జీపుడు స్వప్నమున పదార్ధములను సృష్టించు సను పూర్వ 
పషెభ్నిపాయదమును నిరాకరింప సమాధాన సూత్రమును రచించుచున్నాడు. 


మాయామా(తం తు కార్‌ తే 
నానభివ్య క్ర స్వరూపత్వ్యాత్‌ నా 
( “తు పూర్వపక్షనివారకము.) 

మాయాడా(ప్రజ్ఞానము - (శేతుః, రేతః, చేతః, చిత్తం, (కతుః, 
రసుః, ధీః, శచీః, మాయా, వయునం, అధిణా$, ఇ త్యేకాదళ (ప్రజ్ఞా 
నామాని, ని, ౩-౯.) పాటై... విశేషము. విపర్యయ జ్ఞానము - 
మిథ్యాజ్ఞాసము అని యభిప్రాయము. ర్‌ త్‌ "స్న్యేన అనభివ్య క్రస్వరూప 
త్వాత్‌ =పదార్హ నిర్మాణముసకు వలయు డేశకా లనిమిత్తాదులు సర్వము 
కౌర్‌ త్‌ స్న్య మనబడును. డేశకాలాది సమస్త కారణ పదార్థములు లేక 
కార్య ముత్చన్నము కానందున, స్వప్నమున కలుగునది పదాస్ట్రముల విష 

ర్యయ జ్ఞానమే కాని మరియొండు కాదు, అని సూ(శ్రార్థము, 


స్వప్నమున రథాది పదార్థములు భాసించునే కాని యని యేర్భడష, 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


ఠథాచి పదార్థములు నిర్మింపబడుట కనేక సాధనములు, దేశకాలాది 
నిమి త్రములు నుండవలెను. కారణ సామగ్రి లేకున్న కౌర్యము లేర్పడ్రవు, 
శరీరమునందే న్వప్నములు - కలలు - చూతుము, అక్కడ- రథాదులను 
నిర్మించుటకు వలయు (ప్రదేశ కాలాదు లెక్కడనుండి వచ్చును? స్వప్న 
మున పదార్హములు భాసించుట - అనేకములై న నగరములను చూచినట్లు, 
ఆయా నగరములకు కణమా (త్రమున వెళ్లి వచ్చినట్టును చూతుము, - ఇవి 
యన్నియు యథార్థము లన వలనుపడదు. అందువలన స్వప్నమున కలుగు 
జ్ఞానముకూడ విపరీతజ్ఞానమే కాని యన్యము కాదు. పదార్థములట నుండవు, 
ఉన్నట్లు జ్ఞానము కలుగునని భావము, జీవుడు స్వప్న సమయమున శరీరము 
నుండి బయటికి వెళ్లి యాయాపడార్థము లున్న స్థానమున వానిని జూచునని 
కాని, వాని నట నిర్మించునని కాని యనుటయు సరికాదు, జీవుడు శరీర 
మును విడిచి బయటికి వెళ్లినచో శరీరము నిశ్చేతనమై పడిపోవును, అది 
శవము కావలసివచ్చును, స్వప్నసమయమున శరీరము ని శ్చేతనము 


కాదు. సచేతనమే మైయుండును. కావున జీవుడు శరీరమును విడిచివెళ్ల 
ననుటయు సరికాదు. మరియు, 


“స య తై9తల్‌ స్వపస్న్యయా చరతి” అని యారంభించి 'స్వశరీరే 
యథాకామం పరివర్తతే? బృ.౨-౧-౧౮. అని ఆరణ్యకమున జీవుడు స్వప్న 
సమయమున స్వశరీరమునందే యుండుననియు చెప్పబడినది. 

అటులయిన స్వప్నమున పదార్దములు లేకయే వాని జాన మెట్లు 
కల్గునందురేని, సంస్కారబలమున గలుగునని చెప్పుదుము- లోకము 
నందు పదార్థములను జాచునపుడు వానికి సంబంధించిన సంస్కారము 
లేర్పడును, ఆ సంస్కారములవలన జీవులకు పదార్థముల స్మరణయు 
కలుగుచుండును. అందువలననే స్మృతియు నొకవిధ a జ్ఞానమనియే 
వార్శనికు లెంచుచున్నారు. స్వప్న సమయమున పదార్థము లట లేకున్నను 


ఆ 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము_ద్వీ,పా Yo 


మనబడదు. ఆది విపరీతజ్ఞానము - అయథార్శజ్ఞాన మనబిడును ఇంద్రియ 
ముల సంయోగముచె నేర్పడు జ్ఞానము - “అనుభవము - యథార్ల మన 
బడును, స్వప్నమున నింద్రియము లర్ధములతో సంబిద్ధములు కొవు. 
అందువలన నప్పు డేర్పడు జ్ఞానము జ్ఞానము కాదు. పూర్వానుభవజన్య 
సంస్కాాగముల బలముచే కలుగు క్ల్ఞానము-స్మృతిమా త్ర మగును.స్వప్నము 
స్మృతివంటిదే కాని యథార్జజ్ఞానము కాదు. అందువలననే స్వప్నమున 
పూర్వానుభోతపదార్థములే భాసించును, కాని, (క్రొ _త్తపదార్థములు తెలియ 
బడవు. అందువలననే బృహదారణ్యకమున, “యాని హ్యేవ జాగ్రత్‌ 
పశ్యతి తాని సుప్తకి బృ, ౪-౩-౧౪. “ యదేవ జాాగత్‌ భయం పళ్యతి 
తద(త్రావిద్యయా మన్యతే' ౪-౩-౨౦: “జా(గ్రదవస్థలో చూచినవియే 
స్వప్నమున జూచును. అవిద్యతో జూచును? అనియు వర్ణింపబడినది. 

అందువలననే జన్మాంధునకు స్వప్నమున రూపము-వర్షము-రంగు 
భాసింపదు. కావున స్వప్నమున జీవుడు రథాదులను సృష్టించుననుట 
యుక్తము కాదు. ' సృజతే” అను పదము వాక్యమున నున్నదికదా! దాని 
యర్హ మేమగునందురేని, ని(ద్రించువాడు సృజియించు ననుట సరగతము 
అ, కావున సృజించునట్లు భాసించునే కాని, సృజింప డని యర్థము. 
చెప్పుకొనవలెను. “స హి కర్తా యను పదమునకు దర్శనక ర్త యని 
యర్థము చెప్పవచ్చును. (య ఏష సుప్తేషు జాగర్తి కామం, కామం 
పురుషో నిర్మిమాణః. కఠ, ౫-౮)'జీవులు నిద్రామగ్నులయియుండపదారము 
లను పురుషుడు నిర్మించుచున్నాడు అను నీ ,వాక్యమున పురుషసదము 
(బహ్మవాచకము. జీవవాచకము కాదు. అందువలననే వాక్యశేషము 
నందు (తదేవ శుక్రం తద్‌ (బహ్మ. కఠ. ౫-౮) (బ్రహ్మము స్పష్టముగ 
వర్ణింపబడినది, కాబట్టి స్వప్నమున జీవుడు రథాదులను సృష్టంచుననుట 
సరికాదు. అతని కపుడు వస్తువులు లేకున్నను ఉన్నట్లు భాసించును, కావున 
స్వప్న జ్ఞానము యథార్థమును కాదు. (౩) 


Scanned by CamScanner 


_వేదాంతదర్శనము 


౪లాంా 
సూచకళశ్చ హ్‌ (శుతే రాచక్షతేచ తద్విదః ౩.౨.౪ 
స్వప్నము విపర్యయజ్ఞాన మే. హీ = కొరణమేమన, సూచకః = 
రానున్న శుభాశుభములను దెలుపునది, తద్విదః=స్వప్న విదులు, (శుతే;= 
ఉపనిషద్‌ వాక్య(్రవణమునుబట్టి, అచక్ష తేజచెప్పుదురు. 
“యదా కర్మసు కామ్యేషు స్త్రియం స్వప్నేషు పళ్యతి 
సమృద్ధిం తత్ర విజానీయార్‌ తస్మిన్‌ స్వప్ననిదర్శనే,” 
ఛ్రాం. ౫-౨౨-౯ 
“పురుషం కృష్ణం కృష్ణదంతం పశ్యతి 
స ఏనం హంతి. ఐత, ఆ, ౩-౨-౪-౧౭, 

ఈ .వాక్యములలో “కలలో స్త్రీని జూచిన సమృద్ధి కలుగు? ననియు 
“కృష్ణదంతములుగల నల్లని మనుజుని జూచిన నత డతనిని జంపు ననియు 
స్వస్ననిదర్శనమున నున్నట్లు తెలియుచున్నది. ఇళ్లే స్వప్నవిదులు కలలో 
గజారోహణాదులం జూచిన కుభసూచక మనియు, ఖరోష్టాారోహణా 
చులు అకభసూచక మనియు జెప్పుదురు. ఇట్లు రానున్న శుభాశుభములకు 
(స్వప్నము సూచక మనుటచే స్వప్నమున పదార్థము లాభాసించునే కాని 
వా సవమున పదారము లట నేర్పడ వని స్పష్టమగుచున్నది, మరియు 

అతి @ ట్‌ 
స్నస్నమునందు ధాతుస్థలనము జరుగుటకు కారణము స్త్రీ దర్శనాభాసమే 
కాని స్రీ యట నుండదు. జా(గ్రదవస్థకు రాగానే యట స్త్రీ యుండదని 
యెల్ల రెరిగిన విషయమే, కావున స్వప్నమున కలుగు నా జ్ఞానమును 
యథార్థము కాదని స్పష్టమగుచున్నది. (౪) 

జా(గదవస్థయందువలె కొండొకవేళ పురుషుడు బంధమోక్షముల 
ననుభవించును, అందులకు కారణ మేమి? అన ; 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము_ ద్వి, పొ, 


౪౮౯ 


పరాభిధ్యానా త్తు తిరోహితం తతో 
హ్యస్య బంధ విపర్యయౌ 3౩.౨.౫ 
పరాభిధ్యానాత్‌ =రథాదీతర పదార్థముల ధ్యానమువలన, తిరోహితం 
=బుద్ధిసత్వ మాచ్చాదిత మగును, తత।=అందుపలన, అస్య = నిద్రలో 
నున్న బీవాత్మునకు, బంధవిపర్యయౌ=బంధ మోక్షములు (ప్రతిభాసించును. 
జాగదవస్థయందు (పత్యక్షెది (ప్రమాణములవలన పదార్థములజ్ఞానము 
కలుగును. ఆ క్షానసంబంధమగు సంస్కారములు బుద్ధిసత్వమున నేర్చ 
డును. పలుమారు పదార్థములను గూర్చి చింతన చేయుటవలన నాసంస్కా- 
రములు దృఢపడి బుద్ధిసత్వమును కప్పివేయును. బుద్ధిసత్వముయొక్క_ 
వి వేకజ్ఞానమును నష్టపరుచునని భావము. న్నిదించువేళ బుర్టీసత్వమునం 
దలముకొనియున్న సంస్కారబలముచే దేశకాలవిపర్యాస పూర్వకముగ 
రథగజాది పదార్థములు భాసించున స్లే, బంధమోక్షములుకూడ భాసించును. 
వాస్తవమున నట జీవునకు బంధమోక్షములు కలుగవు. శాస్త్రము మూల 
నున బోధింపబడిన బంధమోక్షహేతుపుల నెరింగి .జా(గ్రదవస్థలో వాని 

ననుష్టించినపుడే వా స్పవికబంధమోక్షములు కలుగును, (౫) 


స్వప్నము కలుగుటకు గల నిమి త్త మేమి ? అన : 
దేహయోగా ద్వా సోఒపి రె ౨.౬ 


సః అపి=ఆ స్వప్నముకూడ, దేహయోగాత్‌ వా=ఒకప్పుడు దేహ 
విశేషనంబంధము వలనను, మరియొకప్పుడు ధర్మమువలనసు, ఇంకొక 
స్సుడు అధర్మము వలనను కలుగును, 


ఆయా పదార్థములకు సంబంధించిన ' సంస్కారములు స్వప్నము 
నకు వాలళ టకారణమువయ దేహాది సంబంధములు విశేషకారణము 
లనియు . తెలిసికొనవలెను, అప్పుడప్పుడు వాతాది ధాతువై షమ్య మేర 


Scanned by CamScanner 


౪౯ొం వేదాంతదర్శనము 


డుట వలన దేహమునందు వై శిష్ట్య మేర్చడును,, అట్టి దేహనంబంధము 
వలన కలుగు స్వస్నములు ఆకాశగమనాదులతో కూడియుండును, ధర్మా 
ధర్మ సంస్కారసంబంధము వలన నేర్పడు స్వస్నములు శుభాకుభసూచక 
ములై యుండునని తాత్పర్యము. మొత్తముమీద. స్వప్నము పూర్వాను 
భవమువలన _ నేర్చడిన ' సంస్కారములవలన 'కలుగునదియే ' కాని 
వేరొండు కాదు. అదియును యథార్థము కాదు. విపర్యయజ్ఞాన మనియే 
వై దికసిద్ధాంతము. (౬) 
ద్వితీయాధిక రణము 
ఇట్లు స్వప్నావస్థను నిరూపించి, సుషుష్ష్యవస్థను .నిధూపింపదలచి 
సూత్రమును రచించుచున్నాడు. 
_ తదభావో నాడీషు తచ్చృతే రాత్మని చ : ౩-౨-౭ 
తదభావః=స్వప్నా భావము - - సుష పి=గాఢని(ద్ర, నాడీష=హితాఖ్య 
నాడులలోను, పురీతతినాడిలోను, ఆత్మని చ = పరమాత్మయందును, జీవు 
డున్నప్పుడు కలుగును, తచ్చ తేః=సుషు ప్రియందు జీవు డానాడులలోను, 
ఆత్మయంచును ఉండునట్లు ఉపనిషద్‌ వాక్యములనలన దెలియుచున్నది. 
“తద్‌ య తై తత్‌. సు ప్పః సమ_స్తః సం(ప్రసన్నః' స్వప్నం 
న విజానా త్యాసు తదా నాడీషు సృపో భవతి. ఛాం. రా-౬-కె 
“జీవుడు నిద్రించునపుడు: కలలు గనడు, సుషుప్తి సమయమున 
ససన్నుడె యుండును, అప్పుడు హృదయ నాడులలో చేరియుండును. 
యనా ఆ పో లి 
“అథ యదా సృపో భవతి, తదా న' కస్యచన వేద హితానామ 
నాడో ద్వాస_ప్పతిః' సహస్రాణి హృదయాత్‌ పురీతత 
మధిప్రతిష్టంశే, తాభిః (ప్రత్యవసృప్య పురీతతి శేతే,” బృ, ౨-౧-౧౯ 
“జీవుడు నిదించునపుడు ఏమియు నెరుగడు, హృదయమునుండి 


Scanned by CamScanner 


తృతీయా ధ్యాయము. ద్వి. పా, ౪౯౧ 


డెబ్బది రెండువేల (౭౨౦౦౦) 'నాడులు వెలువవడును.. అవి హితానాడు 
లనబడును, అవి యన్నియు ప్పరీతతనాడి కభిముఖము లగును, జీవుడా. 
నాడులలో జరిగిపోయి పురీతతనాడి (capillary) యందు నిిద్రించును. 


“యై 9తత్‌ పురుషః స్వపితి నామ సతా సోమ్య 
తదా సంపన్నో భవతి ” ఛభాం.'౬ఒ-౮ా-౧౧ 
“జీవుడు “స్వపితి” నిద్రించును - అప్పు డతడు (బ్రహ్మతో కలిసి 
యుండును’. 2 ఆ 
“ప్రాజ్టీ నాత్మనా సంపరిష్వ కో న బాహ్యం 
కించన వేద నాంతరమ్‌ ” బృ. ౪-౩-౨౧ 
“ పరమాత్మ నాలింగనముచేసి స pipe న నొకింతయు 
నెరుగక యుండును.” 
అను నీ యుపనిషద్వాక్యార్థములంబట్టి జీవుడు: సుషుప్తిం జెంది 
నపుడు - గాఢనిద్రలోనున్నపుడు హృదయమునందలి పురీతతనాడులద్యార 
మున సరమాత్మయందు జేరి. సుభించునని తెలియుచున్నది; అపుడు 
జీవాత్మ పరమాత్మతో జేరి యవిభ, క్రరూపమున నుండును, ఆ సమయమున 
మనస్సుకూడ పనిచేయదు; (౭) 
అతః (పబోధో ఒస్మాత్‌.  ఈ-౨-౮ా 
అతః=సుషు ప్తికి పరమాత్మయే దై స్థానమగుట్లవలన, అస్మాత్‌=పర 


మాత్ముని వలన - అతనినుండియే, (పబోధః = జీవునకు ప్రబోధము 
కలుగును. : mre - 

బృ హదారణ్యకమునందలి సుషు_ప్యధికరణమున (కుత ఏత దాగాత్‌? 
బృ. ౨-౧-౧౬.) “జీవుడు మేలుకొనినపు డతడు ఎక్కడినుండి వచ్చెను?' 
అలి 1కి ంచి రానికి వవాగానముగ నిటు తెసుబగినది. 


Scanned by CamScanner 


౪టొ౨, వేదాంతదర్శ నము 


(యథా 2_గ్నః తదా విస్ఫులింగా వ్యుచ్చరం త్యేవమై వైతస్మా 
దాత్మనః సర్వే (ప్రాణాః, సర్వే లోకాః, సర్వే దేవాః, సర్వాణి భూతా 
న్యుచ్చరంతి,' బృ. ౨-౧-౨౦) “అగ్నినుండి నిపష్పుకణములు బయలు 
వెడలునట్లు, పర మేశ్వరునినుంది ౫ నర్వ(ప్రాణములు, లోకములు, 
దేవతలు, (ప్రాణులు నన్నియు చెడలును': అని పరమేశ్వరుని సకాళము 
నుండియే ప్రబో ధింపబడినబ్లు చెప్పబడినందున జీవుడు పరమాత్మయందే 
నిద్రించి, యతని నుండియే మేరొ-ను నని సిర్ధమగుచున్నది. (౮) 

జీవుడు నిద్రించినపుడు పరమాత్మతో నేకమగునని చెప్పబడినది 
గదా! అటులయిన మేలొ-ను జీవు డతడేనా ? లేక మరియొకడా ? యని 
సంశయము కలుగగా సదూధానము చెప్పుచున్నాడు. 


స ఏవ తు కర్మానుస్కృతి శబ్ద విఫిభ్యః ౩-౨-౯ 


కర్మానుస్మృ తిశబ్దవిధిభ్యః = మిగిలినకర్మల ననుష్టించుటవలనను, 
స్మృతివలనను, (శ్రుతివాక్యమువలనను, కర్మవిద్యావిధులవలనను, స ఏన 
తు =ని(ద్రించినజీపుడే మేలొ-నును. అన్యుడు కాడు, అని తెలియనగును. 


నిదించినజీవుడే ' మరల. మేల్కొనును, ని(దించున దొకడు, 
మేల్కొనునది మరియొకడు నగుటకు వీలులేదు. ని(ద్రించినజీపుడే మరల 
మేలొ-నుచున్నాడు. కావుననే నిద్రించుటకు పూర్వము (ప్రారంభించి విడి 
చినకార్యమును మేల్కొని మరల (ప్రారంభించి చేయుచున్నాడు. ని(ద్రిం 
చిన వాడు మేలొ-నక యన్యుడు మేల్కొనుపక్షమున ని(ద్రించినవాడు 
సగముచేసి విడిచిన కార్యమును మరల ప్రారంభించి పూ ర్తి చేయజాలడు. 
అన్యుడు విడిచిన కార్యము నన్యు డెట్లు పూరి చేయును? ఇళ్లే నిద్రించిన 
జీవుడు. మరల మేళ్కొననిపక్షమున “ఆ నిద్రించిన నేనే మరల మేల్లొను 
చున్నాను” అని స్మరియింపజాలడు, తన్ను తాను గుర్తింపను నేరడు. 
కావున నిద్రించిన జీవుడే మరల మేల్కొనును, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వీ. పా. లటా3. 


“పునః (ప్రతిన్యాయం (ప్రతియోన్యా (ద్రవతి బుద్ధాంతా యైవి 
బ్బ, ౪=తెం౧౬ 

“జీవుడు ఎట్లు నిద్రించినాడో యే మరల మేలొ-నును - జ్యాగ 
దచస్టను దొందును*. అని ఉపనిషద్‌ వాక్యము చెప్పుచున్నందునను ని(దిం 
చినజీపుడే మేల్కొనును. కాని, యన్యుడు కాదని తెలియుచున్నది. 

ఇంతేకాక శాస్త్రము పురుషుల నుద్దేశించి కర్మోపాసనలు వధించు 
చున్నది. ఆకర్కోపాసనలను పురుషు డొనర్చి తగుఫలములను. బొందును, 
పురుషుడు కర్మోపాసనల నొనర్చి వాని ఫలములను బొందనినాడు 
శాస్త్రము వ్యర్థమగును. కావున శాస్ర్రప్రవృ_త్తి ననుసరించి చూచినను 
ని ద్రించినజీవుడే మరల మేల్కొని, తాను" ప్రారంభించిన కర్మోపాసనలు 
పూర్తిచేసి వానిఫలము అయిన స్వర్గాపవర్గములను బొందును, దానింబట్ట 
చూచినను. ని(ద్రించినజీవుడే మేల్కొనును; కాని యన్యుడు కాదు అని 
స్పష్టపడుచున్న ది. (౯) 

తృతీయాధికరణము 
జీవాత్ముని మూర్భావస్థావిచారణ : 
ముగే =రసంప తిః పరిశేషాత్‌ ౩-౨-౧౦ 
థి 0 ఎం 

ముగ్గే = మూర్చితుడై నపుడు, పరిశేషాత్‌ = పరిశేషమువలన,. అర్ధ 
సంప త్తిః = సగము సుషుప్తి, కలుగునని యెంచవలెను, 

లోకమునందును - ఆయు'ర్వేదశా స్త్రమునందు మూర్భావస్థ యొకటి 
(ప్రసిద్ధమై యున్నది. స్వస్న జాగ్రత్‌ సుమ ప్త్యవస్థలే కాకో జీవునకు మూర్చా 
వాన యొకేటి యున్నదని యెల్ల రెరుగుదురు. ఈ యవస్థ జా(గదాద్యవస్థ 
లలో చేరినదియేనా? లేక యవస్థాంతరమా ? అని సందేహ ముద 
యించును, మూర్భావస్థ. శాగ్రదాది. -.అవస్థాత్రయములో చేరదు, .ఇయ్యది- 


Scanned by CamScanner 


బ్రకాళ “వేదాంత దర్శనము 


యవస్టాంతర మే యగును. పై మూడవస్టలకం టె నిందు విశేషత యుం 
డును, స్వప్నము(కల్పలోను, జా(గ్రదవస్థయందును విషయ జ్ఞాన 
@ ర 
ముండును, మూర్చయం దట్టి జ్ఞాన ముండదు. అందువలన నా రెంటిలో 
మూర్చావస్ట చేరదు. మూర్చను మరణ మనుటకును .వీలులేదు.. శరీర 
మున నుష్టము, శ్వాస్య్రశ్వాసము లుండును. మరణమున నవి యుండవ, 
మూర్చ సుమ ప్పియందును జేరదు. మూర్భావస్థయందు శరీరమున ననేక 
విధము లగు వికారములు కలుగును. ముఖమున వికాస ముండదు, కాళ్లు 
చేతులు కొట్లుకొనును, ఒకప్పుడు కొన్ని నిమేషములు ఉచ్చా్వాసనిఃశ్వాసదు 
లట 

భాగిపో వును, సుష ప్రియం దిట్టి వికారము లుండవు. కావున సుషు'పి, 
కంచె 'మూర్చ విలక్షణ మనక తప్పదు. జీవునకు కలుగు (ప్రసిద్ధమయిన 
జా(గ్రదాది = అవస్థాత్రయములోను నీ మార్భావస్థ చేరదు - అంతర్భావము 
కాదు, వేరొకయవస్టయు జీవునకు మూర్భ నంతర్భావము చేయదగినది 
లేదు. కావున మూర్భావస్థ (ప్రత్యేకముగ అర్థసుషు ప్రియని చివర కంగీక 
రింసకతప్ప దని వై దిక సిద్ధాంతము, (౧౦) 


చతుర్థాధిక రణము 


జీవునకుగల స్వష్నాద్యవస్థలు నిరూపించి యిప్పుడు పరమాత్మ 
కట్టి యవస్థాభేదములు లేవని నిరూపించుచున్నాడు. అది యెరిగిన థారికి 


భగవంతునియందు విశేషభ క్రి యేర్పడుటయే 'యీ యధికరణమునకు 
ఫలము, 


న స్థానతోఒపి పర స్యోభయలింగం 
సర్వ (త్ర ౩-౨-౧౧ 
పరస్య = జీవులు, (ప్రకృతి, తత్కార్యములకం"బను సూక్ష్మమైన 
పరమాత్మకు, స్థానతః అపి = స్వతఃగాని, స్థానవిమి త్తమువలనగాని, సజ 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము -- ద్వీ.పా. ౪౯౫ 


స్వప్నాద్యవస్థ లుండవు, పరమేశ్వరుడు జీవులకం టను, (ప్రకృతి, తత్కా 
ర్యములై న మహ త్తత్వాదిపదార్థములకం పెను మిక్కిలి సూక్ముడు; 
వ్యాపకుడును. అందువలన నతడు జీవ(ప్రకృతులలో బాహ్యాభ్యంతరభేదము 
లేక యంతట నుండును, కావుననే బృహదారణ్యకమున (“య ఆత్మని 
తిష్టన్‌ ఆత్మనో 2౬౦0తరః”) పరమేశ్వరుడు జీవునిలోనుండి-అంతర్యామియై- 
జీవులకు శుభాశుభకర్మల నొనర్చునపుడు (పేరణ నొసంగుచుండునని 
వర్తి ంపబడినది, 


పరమేశ్వరుడు జగజ్జన్మాదులకు కారణము, జీవునకువలె పరమేశ్వరు 
నకుకూడ స్వప్నాద్యవస్థలతో సంబంధ మున్నదా, లేదా? యని సంశ 
యము కలుగును. ఉండునని పూర్వపక్షము; ఉండదని సిద్ధాంతము: 

జీవులు చేతనములు, పరమేశ్వరుడును చేతన మే. చేశనుడై న జీవు 
నకు. స్వప్నాద్యవస్థ లున్నపుడు చేతనుడై న పరమేశ్వరునకు మా(త్ర 
మాయవస్థ లేల" యుండవుః కావున స్వప్నాద్యవస్థలతో సంబంధము 
(బ్రహ్మమునకు నుండును, 

అయిన, చేతన మైనంతమా(త్రమున స్వప్నాద్యవస్థ లుండవలియు 
నని నియమ మే మున్నది ? ముక్రావస్టలో నున్న జీవులకు స్వప్నా 
ద్యవస్థ లుండవుగదా 1 అప్పుడును జీవులలో చేతనత్వ ముండును, కొని, 
యవస్థ లుండ వు, కాబట్టి చేతన మైనంతమా[త్రమున (బ్రహ్మమునకు స్వప్నా 
ద్యవస్థ లుండవలయు ననుట యు _క్తముకా దందురేని, అట్లు కాదు, (బ్రహ్మము 
నక్ష స్వతః స్వప్నాద్యవస్థ లుండకున్న ను స్థాననిమి త్రమువలన నేర్పడ 
వచ్చును, జీవాత్మకు. స్థానము శరీరము. తత్న్వంబంధమువలన నతని కవ 
సలు బద్ధదశలో స. అబే (బ్రహ్మము - పర మేశ్వరునకు స్థానము 
శరీరము. జీవుడు. జీవునిలో” పరమేశ్వరు డుండునుగదా ॥ స్థాన మైన బీవు 
నకు గల 'యవస్థలు (బ్రహ్మమునకును గ గవచ్చును, పరమే శ్యరునకు 
విజ్ఞానము - తలు శరీర మని ఉపనిషటి వార్యములును wa 


Scanned by CamScanner 


౪౯౬. వేదాంతదర్శనము 


“యో విజ్ఞానే తిష్టన్‌, విజ్ఞానా దంతరో, యం విజ్ఞానం న వేద 
యస్య విజ్ఞానం శరీరం, యో విజ్ఞాన మంతరో యమయతి, ఏష త 
ఆత్మా అంతర్యా మ్యమృతః* బృ. ౩-౭-౨. 

ర మేశ్వరుడు పిజ్ఞానమున - జీవునిలో - ఉండి. యతనికంజె' 
భిన్నుడై యున్నాడు. జీవు డతని నెరుగడు. జీవు 'డతనికి శరీరము. 
జీవున కతడు నియామకుడు - (పేరకుడు. అత డంతర్యామి, కావున శరీర 
నిమి త్తముగ బద్ధజీపునకు స్వప్నాద్యవస్టలు గలుగునట్లు పరమేశ్వరునకు 
గూడ శరీర స్థానమున నుండు జీవుని నిమి త్తముగ స్వప్నాద్యవస్థలు గలుగ 
నచ్చు నని పూర్వపక్షము. 

సమాధానము : జీవుడు అణుపరిమాణము గలవాడు - పరిచ్చిన్నుడు, 
కావున నతడు శరీరమునందే యుండును. శరీరమునకు వెలుపల నుండడు. 
అందువలన నతనికి శరీరోపాధివలన స్వప్నాద్యవస్థలు గలుగుచున్నవి.. 
కాని, (బ్రహ్మమునకు జీవుడు శరీరమైనను, నా జీవరూపశరీరమున (బ్రహ్మము 
- బంధింపబడదు. ఆది వ్యాపకము - శరీరమునకు వెలుపలను ఉండును. 
కౌబట్టి జీవరూపస్తానో పాధివలన గూడ (బ్రహ్మమునకు స్వప్నాద్యవస్థలు 
గలుగనేరవు. ఉపాధీవలన నియతమై తనలో బంధింపబడిన వ స్తువునశే 
యుపాధిధర్మములతో సంబంధము గలుగుట. కవకాశ ముండును. (బ్రహ్మము 
నకు జీవరూపళరీర ముపాధియై (బ్రహ్మమును తనలో బంధింపజాలదు, 
(బహ్మమును పఠిచ్చిన్నము చేయజాలదు. వొవున. నుపాధిగతధర్మములు 
ఉసధేయమునందు - (బ్రహ్మమునందు -.సం(క్రమింప వని ధివము, అద్దము 
నందు ముఖము (ప్రతిబింబించును. ఆ-(ప్రతిబింబము అద్దముచే పరిచ్చిన్నమై 
దానియందే కనిపించును. దానికి వెలుపల కనిపింపదు. అందువలన 
అద్దములోని మాలిన్యాదిదోషములు ప్రతిబింబమున సంక్రమింసవచ్చును, 
జడి లోకమున 'జాచుచున్నాము. (బ్రహ్మ మట్టు ఉపాధిచే బంధింపడిడ దుః 
అది యుపోధిగా నెంచబము జీవసృథీవ్యాదు లన్నింటిలో లోపల నుండునుఖ 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయ ము_ ద్వి, పా, ౪౯౩ 


వెలుపల నుండును. దాని నా యుపాధులు బంధింపనేరవు. కొవున నుపాధి 
సంబంధముచే (దిహ్మమున కవస్థ లుండుననుట యు శ్రము కాదు. (బ్రహ్మ 
మంతర్చహి ర్భేదములు లేక యంతట నుండునని వేదము చెప్పుచున్నది. 
చూడుడు : 

'స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట ద్దశాంగులమ్‌' 

బుక్‌, రా=ళ=౧౭-౧, 

“బహ్మముభూమిని చుట్టి దానికి మించియున్నది”, 

“తదంతరస్య సర్వస్య తదు సర్వ స్యాస్య బాహ్యాతః' య.౪౦-౫ 

“ఈ (ప్రపంచమునకు లోపల. వెలుపల నంతట నున్నది,” 

జీవున కవిద్యాసంబంధ ముండును, అది నిమి త్తముగా స్వప్నాద్య 
వస్ధ లతనికి గలుగును. (బహ్మమున కవిద్యతో సంసర్గ ముండదు, 
అయ్యుది నిత్య శుద్ద బుద్ద దు క్రస్వభావము, కావున నట్టి(బహ్మమునకు 
స్వప్నాద్యవస్థలు ఉపాధిసంసర్గమువలన నేర్చడుననుట యు కివిరుద్ధము, 
శా స్త్రవిరుద్ధము నని భావము, (౧౧) 

ఈ విషయమున శంకించి సమాధానము చెప్పుచున్నాడు. 


న భేదా దితిచే న్న (పత్యేక మతద్వచనాతీ్‌ ౩-౨-౧౨ 


భేదాత్‌ = స్థానమువలన-పరమేశ్వరుడు భిన్నమగుటవలన, న = 
స్వప్నాద్యవస్థలు కలుగవని పూర్వము చెప్పినసమాధానము సరికాదు. ఇతి 
చేత్‌ = అనియందురేని, న = అట్లనుట తగదు, కారణ మేమన = (ప్రత్యే 
కం = ప్రతిస్థానమునను అతద్వచనాత్‌ = అభేదము - అభిన్నముగ చెప్ప 
దిడినది, స్థానసంబంధమువలనను (దిహ్మమున కవస్థ లుండవని చెప్పుట 
యు క్రముకొదు, స్థానభేదమువలన (బ్రహ్మము భిన్నముగ చెప్పబడును, 
ఆకొశము వ్యాపకము- అంతట నుండును, అయినను ఘటమునందలి యాకా 


Scanned by CamScanner 


౪౯ోలో వేదాంతదర్శ్గనము 


శము ఘటాకాశమనియు, మఠమునందలి యాకొళశము మఠాకాశమనియు 
వనన కైన ఆస్తే (బ్రహ్మము వ్యాపక మయినను, ఆయా స్థాన 
ములం దుండి స్టానథే దముచేత (బహ్మముకూడ భిన్ననామరూపములచే 


వ్యవహరింపదిడును. కాపుని స్టానభేదసంబంధమువలన భిన్న భిన్ననామ , 


రూపములు కలుగునట్లు స్వప్నాద్యవస్థలును (బ్రహ్మమునకు కలుగు 
ననుటయే యు క్ష మగును; అని శంకింతు లేని - అదియును సరికాదు. స్థాన 
భేదమునుబట్టి (బహ్మము భిన్నము కానేరదు, ఆది వ్యాపకము. 

స ఓతశ్చ (పోతశ్చ విభూః (పజాసు' యజు, ౩౨-౮. 

“ఆ పరమేశ్వరుడు ఓత(ప్రోతుడై యున్నాడు. (ప్రజలలో విభువై 
యున్నాడు” అని వేదమంథ్రము. 

“సర్వవ్యాపీ నర్వభూతాంతరాత్మా" శ్వే. ౬-౧౧, 

'అతడు సర్వవాపకుడు. సర్వభూతములలోపల నున్నాడు, అనీ 
యుపనిషత్తు, కావున (బ్రహ్మము ఆదిత్యాదిస్థానములలో నంతట నుండును, 
కాని, స్టానభేదమువలన నదిభిన్నము(ఖండితము)కాదు. స్వయముగద్ర హ్మము 
భిన్నముకాని వస్తువు. అది. ఖండితము కాదు. అందువలన నది యుండు 
స్థానములు పరిమితములై భిన్నములై నంతమా(త్రమున నది భిన్నము కానే 
రదు. ఘట, పట, మఠాదులలో ఆకాశము భిన్న మగునని యెంచుట బుద్ధి 
మంతులపని కాదు. సూక్ష్మవస్తుపరిజ్ఞానము లేనివారే య ప ంచుచున్నారు. 
ఘటపటాదులు తమలోనున్న యాకాశమును బాహ్యాకా శమునుండి చేరు 
చేయనేరవు - ఖండితము చేయనేరవు. ఘటము తనలోనున్న నీటిని వెలుపల 
సము(ద్రములోనుండు నీటినుండి వేరుచేయగలదు; కాని ఆకాశము. నట్లు 
వేరుచేయలేదు. కావున ఘటాకాశము మఠాకాశము నను వ్యవహారము బుద్ధి 
మంతులకు చెందినది కాదు. మందమతుల వ్యవహారము వ స్తుయాథార్థ్య 
చును బోధింపదని చెప్పనక్కరలేదు, రాబట్టి బుద్ధిమంతు లెన్నడుతు 


Scanned by CamScanner 


A 


తృ తీయాధ్యాయము.--ద్వీ, పా. ౪ణాణా 


స్థానసంసర్గముచేత వ్యాపకము, నఖండమునగు (బ్రహ్మము ఖండితమగునని 
యెంచరు. సామాన్యముగ తమకు దోచిన'బ్లల్ల ఎంచి ఉపాసకులు సంసాఠ 
గర్భపాతమున గలుగు నానావిధదుఃఖములపాలు గాకుండుటకుగానుకరుణా 
మయులగు మహర్షులు ('సయ' శ్చాయం పురుషే, య శ్చాసా నాది త్యే 
స ఏకః' తై. ౩-౧౦.) “ఈ జీపునం దున్నవాడు, ఆదిత్యునియం దున్న 
వాదు నొక్కడే యనియు, నిస్లే, (“స య శ్చాయ మస్యాం పృథివ్యాం తేజో 
మయో అమృతమయః పురుషః అయమేవ,స యో ఒయ మాత్మేదం బ్రహ్మా 
బ్బ ౨-౫-౧. ) రః పృథివియందున్న క్లానస్వరూపుడు, నిత్యుడు నై నెనపురు 
షుడే ఒప బ్రహ్మము' అనియు బహువిధముల బోధించియున్నారు. ప్రతిస్మృతులలో 

నిట్లు పర(బ్రహ్మ - పరమేశ్వరు దభిన్నుడని చెప్పబడియుండ భిన్నముగా 
నెంచి స్థానభేదమువలన నతని కపస్టాదు లేర్పడుననుట (ప్రమాణబద్ధము 
కాదు. అక్కడక్కడ నుపనిషత్తులలో పరమేశ్వరుడు హిరణ్యశ్మశుపు, 
హిరణ్య కేశుడు నని వర్ణింపబడియుండుటను జూచి (భమపడవలసిన యవ 
సరము లేదు.. అది పరమేశ్వరుని ఆలంకారికవర్షన మే కాని మరియేమియు 
కాదు. మానవబుద్ధికి ప్రయము కలుగునట్లు వర్ణించుట యుపదేష్టలకు రీతి, 
“ఆందువలన హ స్త్పపాదాద్యపయవములతో గూడియున్నట్లు వర్షించుటయు 
నధికముగా జాచుచుందుము. 


“అగ్నిర్‌ మూర్జా చతుషీ చం(ద్రసూర్యా 

దిశః (శో(తే jr వివృతాశ్చ వేదాః, 

వాయుః ప్రాణో హృదయం విశ్వ మస్య, . 

పద్భ్యాం సృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా”. ముం, ౨-౧-౪ 

“పరమేశ్వరునకు అగ్ని మూర్హము, చం్య్రనూట్యలు నేత్రములు, 
దిక్కులు చెవులు, వేదములు వాక్కు, వాయుపు (ప్రాణము, విశ్వము 
హృదయము. భూమి పాదములు, ఇట్లు పరమేశ్వరుడు సర్వభూతాంతరాత్మ” 
అని పరమేశ్వరుడు అవయససహాతు డై నట్లు ఆలంకారికముగ వర్షించుట 


Scanned by CamScanner 


౫౧౦ చేచాంతదర్శనము 


యుపాసకులపీతికొబికే కాని మరి యొండు (ప్రయోజనము లేదు, ఇట్టి 
యాలంకారికవర్షనవలన వస్తుస్వభావము భిన్నము కానేరదు. కావున స్థాన 
భేదమువలన పరమేశ్వరునకు స్వప్నాద్యవస్థలతో సంబంధము గలుగు 
సనుట సంగతము కాదు, (౧౨) 

పై విషయమునే మరియొక(ప్రమాణముచే బలపరుచుచున్నాడు. 


అపి చైవ 'మేకే 3.౨.౧౩ 


అపి చ.= హేతుబలముతో స్వప్నాద్యవస్థలు పరేశునికి కలుగవని 
చెప్పుటయేకాక,. ఏవమ్‌ ఏకే = అథర్వ వేదులు కొందటు ఆలంకారికముగ 
పరమేశ్వరునకు సంబంధమును కల్పించి నిరాకరించుచున్నారు. 


మాండూక్యోపనిషత్తునందు పరమేశ్వరునకు ఆలంకారికముగ 
“స్వప్నస్థానో 2_0తః(ప్రజ్ఞః' మాం. ౪. అని జీవునకువలె స్వప్నాద్యవస్తా 
సంబంధమును వర్ణించి, అనంతరము వాక్య శేషమున. (ప్రకరణసమా ప్తిలో 
“నా౦తః(ప్రజ్ఞం న బహిః(ప్రజ్ఞం, నోభయతః ప్రజ్ఞం, న (పజ్ఞానఘనమ్‌” 
మాం, ౭. అని వర్ణించుట చూడనగును, ఇట . 

“నాంతః (పజ్ఞం” అను పదముతో స్వప్నావస్థాసంబంధమును, “స 
బహిః(ప్రజ్ఞం” అను పదముతో జా(గ్రదవస్థాసంబంధమును, “నోభయతః 
(ప్రజ్ఞం” అను పదముతో మూర్భావస్థాసంబంధమును, “న (ప్రజ్ఞానఘనం' 
అను పదముతో సుషు_ప్ప్యవస్థాసంబంధమును స్పష్టముగా నిరాకరించి 
యున్నారు. పరమాత్మునకు స్వప్నాద్యవస్థాసంబంధము నంగీకరింతురేని 
యాథర్వణికు లిట్లు ఉపనిషద్‌ వాక్యమున (ప్రత్యక్షముగ నా సంబంధము నేల 
నిరాకరింతురు? ఆలంకారికవర్లనము స్వభావమును బోధింపదు. కావున పర 
మేశ్వరునకు స్థానభేదమువలన స్వప్నాద్యవస్థాసంబంధ ముండుననుట 
యే విధముగను పొసగదు. (౧౩) 


ఈ విషయముననే మరియొకి హేతువును జూపుచున్నాడు, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి, పొం 200౧ 


ఆరూసపవదేవ హి తత్‌ (ప్రధానత్వాత్‌ 3౨.౧౪ 
స్థానభేదమువలన [బ్రహ్మమునకు స్వప్నాద్యవస్థలతో సంబంధ 
ముండుననుట యీ చెప్పటో పుకారణమువలనను యు కము కాదు, హీ= 
కారణమేమన, తత్‌=ఆ (బహ్మము, (ప్రధానత్వాత్‌=(ప్రధానమగుటవలన. 
స్వామియగుటవలన, అరూపవదేవ = ఒకప్పుడును హ స్పపాదాదులతో 
గూడిన రూపముగలది కానే కాదు. 

ఈ సూత్రమున (ప్రధానశబ్దము పర మేశ్యరవాచకముగ (బ్రయోగింప 
బడినది. అతడు (ప్రకృతిపురుషులకు స్వామి, ఈ శాస్త్రమునందే మూడవ 
యధ్యాయపు మూడవపాదమునకు చెందిన పదునొకండవ సూ(త్రమునం 
దును (ప్రధానపదము (బహ్మపరముగ వాడబడినది. ('ఆనందాదయః (ప్రధా 
నస్యి ౩-౩-౧౧.) రూపపదముకూడ నిట ఆకారము దెలుపునదిగ (బయో 
గింపబడినది, ఆకారము, శరీరము రెండును సమానార్థకములే, పరమేశ్వరు 
నకు రూపము - శరీర మున్నపక్షమున నత డీశ్వరుడు కాజాలడు. లోక 
మున శరీరముగలవా డెవడును సరాపేక్షలేక స్వామి - ఈశ్వరుడు కాజాల 
కుండుట మన మెరుగుదుము, మరియు శరీరము శుభాశుభకర్మ ఫలముల నను 
భవించుటకై లభించును. అందువలననే శాస్తాంతరములందు (భోగాయ 
తనం శరీరమ్‌) “భోగము - సుఖదుఃథానుభవమునకు శరీరము ఇల్లు" అని 
చెప్పబడినది. సుఖదుఃఖములు కర్మఫలము అనుటలో సంశయము లేదు, 
పర(బ్రహ్మపరమేశ్వరుడు సుఖదుఃఖముల నొసంగునట్టి కశుభాశుభకర్మల 
నాచరింపడు.' అట్టి కర్మల నాచరించువాడు జీవుడు. అతడే వాని కధికారి. 
(కర్మ ణ్యేవాధికారః తే) “కర్మలోనే నీ కధికార మున్నదని కృష్ణు డర్దును 
నకు గీశలో నుపదేశించియుండుట మన మెరుగుదుము, జగత్పతి పరమే 
శ్వరు డట్టి కర్మల నాచరింపడు. రావ్వన పరమేశ్వరునకు శరీరసంబంధము 


లేదు, ఈ విషయమును వేదములు, ఉపనిషత్తులు సృష్టముగ జెప్సుచున్నవి, 


Scanned by CamScanner 


౫0౨ వేదాంత దర్శన.ము 


“అకాయ మ(ప్రణ. మస్నావిరగ్‌౦ శుద్ద్ధమ్‌' య. ౪౦-౮. 

“అశరీరమ్‌ శారీరేషి కఠ, ౨-౨-౨. 

“అళద్ది మస్సర్శ మరూప మవ్యయమ్‌ కఠ. ౩-౧౫, 

“దివ్యో హ్యమూర్తః పురుషః” ముం, ౨-౧-౨. 

“అపాణిపాదో జవనో. (గ్రహీతా శ్వే. ౩-౧౯, 

“కాయము - దేహము-తోను శబ్దస్పర్శాదిగుణములతో ను, పాణిపాదా 
దీంద్రియములతోను సంబంధము లేక, మూ ర్తిమంతుడును కానివాడు పర 
మేశ్వరు” డని పై వాక్యముల యభిప్రాయము. కావున స్టానసంబంధము 
వలనను సర(బహ్మపర మేశ్వరునకు స్వప్నాద్యవస్థ లుండు ననుట 
యు కము కాదు. (౧౪) 

పరమేశ్వరు డరూపు డందుమేని; రూపవంతునిగా వర్ణించిన వాక్య 
ములు వ్యర్థము లగును గదా। అన : 

(పకాశవ చ్చావైయర్థ్యాత్‌ 3_౨-౧౫ 
ఆవై యర్జ్యాత్‌ ='రూపవంతుడు” అని వర్షించువాక్యములు వ్యర్థము 
కానందువలన, పరమేశ్వరుడు, (పకాశవత్‌ = (ప్రకాశతుల్యు డని యెంచ 
వలెను, 
వేదాదిశాస్రములందు పరమేశ్వరుని రూపవంతునిగ వర్ణించు 
వాక్యములు కొన్ని యున్నవి : 


“విశ్వత శ్చతు రుత విశ్వతో ముఖో 

విశ్వతో బాహు రుత విశ్వతస్పాత్‌ 

సంబాహుభ్యాం ధమతి సంపతతై 9ర్‌ 

ద్యావాషృథివీ జనయన్‌ దేవ ఏకః" బుక్‌, ౮-8-౧౬-కె,. 


లా 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ థ్వీ,పా, sok 


ళీ 


సహాసశీర్షా పురుషః "సహస్రాక్షః 'సహస్రపాఠ్‌ 
బుక్‌. రఎ౪-౧8-౧, 

“సర్వతః పాణిపాదం తత్సర్వతో ఒకీ8రోముఖం, 

సర్వతః (శుతిమల్లో కే, సర్వ మావ్యత్య చిష్టతి" శే. 3-౧౬. 

ఈ వాక్యములందు పరమేశ్వరునకు ఆనేకములగు హ స్పపాదా 
ద్యవయవము లున్నట్లు చెప్పబడినది, ఈ .వాక్యములు వ్యర్థములు కావల 
సినదేనా యని యందురేని;. కాదు, పరమేశ్వగుడు చంద్రసూర్యాదుల 
(ప్రకాశమువలె జగత్తునందలి పదార్థములలో నన్నింటిలోను వ్యాపించి 
యున్నా డని మాత్రమే యీ వాక్యములు బోధీంచును, పరమేశ్వరుని 
వ్యాపకత్వమును దెలుపుటకు లౌకికులు వ్యవహరించురీతి ననుసరించిన నీ 
వాక్యములు పరమేశ్వరుడు (ప్రకాశమువలె నని (ప్రకాళశతుల్యుడుగా చెప్ప 
బిడినాడు. ఈ తుల్యత యత డంతట నుండువాడని మాత్రమే బోధీంచును. 
వాస్తవమున (ప్రకాశ మంతట నుండునేకాని (ప్రతిపదార్హములోను లోపల 
వెలుపల నది యుండజాలదు. పరమేశ్వరు డట్లు కాక (ప్రతివస్తువులోను 
(అంతర్‌ బహిశ్చ) లోపల వెలుపల నోత(పోతమై యున్నట్లు వాక్య 
ములు వర్ణించినవి. అందువలన (బ్రహ్మము వా స్తవమున రూసవంతము - 
శరీరముకలది - కాదు. (బహ్మముయొక్క- వ్యాపకతను దెలుపుచు నీ వాక్య 
ములు సార్థకము లగునని సూశ్రాభిప్రాయము, (౧౫) 

(ప్రకాశము కాని (బ్రహ్మమును (ప్రకాశతుల్యముగ జెప్పుట యుక్త 
మె ట్లగు నన: 


ఆహ. చ తన్మాత్రమ్‌. ౩3.౨౨౧౬ 


™— 


మం|త్రములద్వారమున పరబ్రహ్మము ప్రకాశమాత్రముగ వర్షింస 
దిడినది, “(ధ్రువం జ్యోతి ర్నిహితం, భు, ౪=-౫-౧౧-౫,) (దిహ్మాము 


Scanned by CamScanner 


4౦౪ వేదాంతదర్శనము 


(పకాశమయినందున .ప్రకాశతుల్యత చెప్పబడినది. అందువలన రూసవంత 
మని చెప్పువాక్యములు వ్యర్థములు కొవు. సామ్యమును జోధించి యవి 
సార్థకము లగునని భావము, (౧౬) 
దర్శయతి 'చాథో అపి స్మర్యతే ౩-౨-౧౭ 
ఉపనిషత్తులు, స్మృతులు కూడ (బ్రహ్మమును (ప్రకాశ మనియే పర్టించి 
నవి. మం్యత్రమున చెప్పినదానినే ఉపనిషత్తులు మన్వాదిస్మృతులు కూడ 
చెవ్పును. చూడుడు: 
'తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిః ముం. ౨-౨-౯. 
“పరం జ్యోతి రుపసంపద్యి ఛాం. ౮-౧౨-౩. 
“కో్యోతిషా మపి తవ్యోతి?' గీత ౧౨-౧౭. 
జ 
ఈ వాక్యములందు పరమేశ్వరుడు జ్యోతి - (పకాశ - పదముతో 
వర్తింపబడినాడు. కావున (బ్రహ్మము (ప్రకాశము - జ్యోతి - కొదనరాదు. 
లు 
(౧౭) 
అత ఏవ చోపమా సూర్యకాదివత్‌ ౩.౨.౧౮ 
అత ఏవచ = (బ్రహ్మము (ప్రకాశస్వరూప మగుటవలననే, సూర్య 
కాదివతీ = సూర్యుడు, అగ్ని మున్నగువానివలె, అని, ఉపమా = (బ్రహ్మ 
మున కుపమానము (శ్రుతిస్మృతులలో చెప్పబడుచున్నది. 
“వేదాహ మేతం పురుషం మహాంత మాదిత్యవరం' 
శ © ar | 
య, ౩౧-౧౮. 
“జ్యోతి రివాధూమకః* కఠ. ౪-౧౩. 
ఈ వాక్యములలో 'ఆదిత్యవరద్డుడు, జ్యోతీరివ - అగ్నివలె నని పర 
మేశ్వరుడు సూర్యునితోను, ధూమరహితమగు నగ్నితోను ఉపమింపబిడి 
వాడు, భగనంతుడు (సకాశస్వరూప్పడు జ్ఞానన్వరూప్పుడు. కానియెడల 


~ 


Scanned by CamScanner 


తృతీయా ధ్యాయము. ద్వి. పా, ౫6౫ 


సూర్యాదులతో నుపమింపదిడడు. వ్యాపకత్వగుణ సాదృశ్యము ఉపమానము 
నకు (ప్రయోజకము. కావున (బ్రహ్మము (పకాళస్వరూప మనుట దోషము. 
కొదు, (౧౮) 

సూర్యాదుల నుపమానముగ (గహించినందున (బ్రహ్మము (ప్రకాశ 
స్వరూపమని యంగీకరింతుమేని,. (బ్రహ్మము సూర్యాదులవలె పరి 
చ్చిన్నము - ఏకదేశమున నుండునది = అని యంగీకరింపవలసివచ్చును, 
సూర్యు డాకోశచదేశమున నొకచో నుండి లోకమున గల వస్తువులను (ప్రక 
శింపజేయుచున్నాడు, (పతిబింబరూపమున జలాదివస్తు వులలో నుండి అంత 
ర్యామి కూడ నగుచున్నాడు. అ'క్లే బ్రహ్మముకూడ నెక్కడనో యొకచోట 
నుండి సమ స్పజగత్తును (పకాశింపజేయుచు, తదంతర్యామికూడ నగునని 
యెంచవలసివచ్చును. అందువలన (బ్రహ్మము వ్యాపకము కాక పరిచ్చిన్న 
మగునుకదా ! యన . సమాధానము: 

అంబువ దగహకణాత్తు'న తథాత్వమ్‌ 3౩.౨౨౧౯ 

అంబువత్‌ = జలములోవలె, అ(గహణాత్‌ = (బ్రహ్మ(ప్రతిబింబము 
కనబడనందున, న తథాత్వమ్‌ = సూర్యాదులవలె (బ్రహ్మము పరిచ్చిన్నము 
కౌదు, 

జలము, అద్దము మున్నగువానియందు సూర్యాది సరిచ్చిన్న పదార్ధ 
ముల (ప్రతిబింబములు కనిపించును. కాని, _(బహ్మముయొక్క (ప్రతిబింబము 
-బైందును కనిపింపదు. వేదాదిశా స్తములందును (బ్రహ్మకు (ప్రతిబింబ ముండు 
నని యెక్క.డను వర్ణింపబడదు. (బహ్మమునకు (ప్రతిబింబ మేర్పడ 
కుండుటకు, నది కనబడకుండుటకును కారణము (బహ్మము వ్యాపకము, 
వస్తువులలో నంతర్యామియు నై యుండుటయే కాని, మరియొండు కాదు, 

ప్రతిబిందించువస్తువు దేనియం దది (ప్రతిబింబించునో దానియం 
దుండదు, సూర్యుడు జలములోకాని, అద్ధమునందుకాని వ్యాపకుడు కాడు 


Scanned by CamScanner 


౫ర౬ ' వేదాంతదర్శనము 


ఆంతర్యామియు "కాడు. అందువలన సూర్యప్రతిబింబము జలాదులలో 
(గ్రహింపబడుచున్నది. అట్లు (గహింపబడదు, కావున (బ్రహ్మము సూర్యా 
దులవళె పరిచ్చిన్న మనజనదు. (౧౯) 

(బ్రహ్మము పరిచ్చిన్నముకాక వ్యాపకమై యన్నిటియందు నంత 
ర్యామి యయి యున్నదని యంగీకరింతుమేని, వేనియం దది యంత 
ర్యామియె యున్నదో యావస్తువులలో వృద్ధికయములు జరుగుచుండును. 
వానితో బాటు అంతర్యామియగు (బ్రహ్మమునందును వృద్దిక్షయము లంగీక 
రింపవలసివచ్చును, వృద్దికయములు వికారములు, నిర్వికారియైన (బ్రహ్మము 
నందు వృద్ధికయము లంగీకరించుట యుక్తము కాదు. కావున (బ్రహ్మము 
అపరిచ్చిన్నము - వ్యాపకము - అనుటయు సమంజసము కాదన - సమా 
ధానము | 

అహుటి ఆన 
వృద్ధిహాసభౌక్త్య మంతర్భావా దుభయ -_ 
సామంజస్యా దేవమ్‌ ౩.౨_౨౦ 

(పూర్వసూ(త్రమునుండి “న! అనువ ర్హించును.) 

ఆంతర్భావాత్‌ == (బ్రహ్మము సర్వభూతములయందు వర్షించు 
చున్నందున, - వృద్ధిహాసభో_క్ష్వం = వృద్దీకయమనుణు' గలదియగుననుట, 
న = సరికొదు, 'కొరణ 'మేమన ; ఉభయ. సామంజస్యార్‌ ఏవమ్‌.2= 
పదార్థములగుణదోషములు. ఆ పదార్థములయం చానంగము కభవాని కే 
(పొప్తంచుట యుచిత మగును. 

కొండొకవస్తువునందు మరియొకవస్తు వున్నంతమా(త్రమున దాని 
గుణదోషములను నది బొందనేరదు. సంగము కలిగియున్న పదార్థమునందే 


గుణదోషము అంటును, గుణడోషములు సం(క్రమించుటకు నంగుమే కార 
శాము, ఆకాశము సర్యాసదార్భములలో నుండును, కొవి, యాసదార్థములకు 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ద్వి. పా. ఇ0:8 


కలుగు వృద్దికయములు ఆకాశమునందు కలుగవు - దాని నంటవు. ఆకా 
శము సర్వపదార్థములం దుండునేకాని వానిసంగము' - వానియం దాసక్రి- 
దాని కేమియు నుండదు. అందువలన పదార్థములు. 'పెరిగినను, .తరిగినను 
ఆకాశ మెస్పటియ ట్ల యుండును. అక్ష hn వ్యాపక మగుటచే : నెల్ల 
వస్తువులలో నంతర్చాహ్యముల నొకటిగ నుండును, వస్తువికారములు దాని 
నంటవు. అంటకుండుటయే యౌచిత్యము, కావున (బ్రహ్మము అపరిచ్చి 
న్నము - వ్యాపకము - అనుటలో నెట్టిదోషమును నుండదు. (బ్రహ్మము 
నిర్వికార మే, అపరిచ్చీన్న మే యని సూ(శ్రాభిప్రాయము. (౨౦) 
ఈ విషయమును నిరూపించుట కింకొక హేతువు : 


ద ర్భ నాచ్చ ౩.౨.౨౧ 
ఉపనిషద్‌ వాక్యములను బట్టి చూచినను (బ్రహ్మ మంతర్యామి యెనం 
దున పదార్థవృద్ధికయములతో గూడి వికారవంత మగుననుట యుక్తము 
కొద్కు 
సూర్యో యథా సర్వలోకస్య చతు 
ర్న లిప్యతే చాతుషై ర్చాహ్యదో షః 
ఏక _స్ప్హథా సర్వభూతాంతరాత్మా 
న వ్‌ వినక లోకదుఃఖేన బాహ్యః. కఠ, ౫-౧౧. 
సూర్యుడు సర్వలోకమునకు నేత్రమయ్యు, నేత్రదోషములతో 
లిప్త డు కానట్లు, (బ్రహ్మము సర్వభూతములకు నంతరాత్మ యై యెనను (పాణుల 
దుఃఖముతో "లి ప్పము కాదు. దుఃఖములకు దూరమై యుండును. 
“సర్వస్య వశీ సర్వ 'స్యేశానః సర్వ స్యాధిపతిః, స నసాధునా 
కర్మణా భూయాన్‌ నో ఏవాసాధునా కనీయాన్‌* బృ. ౪-౪-౨౨. 
“సర్వమును వళమునం దుంచుకొని, సర్వమున కీకుడై. సర్వాధిపతి 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము. 


౫౦౮ 


యెన సరమేశ్వరుడు (ప్రాణుల శుభకర్మమువలన గొప్పవాడు కాని, అశుభ 
కర్మమువలన చిన్నవాడు కాని కాడు. అతనికి కర్మదోషము లంటవు. 
ఇట్టి ఉపనిషద్‌ వాక్యోపదేశములవలనను (బ్రహ్మము వ్యాపకము = 
అపరిచ్చిన్న మే యనియు, అందువలన వికారములకు లోను కా దనియు 
స్పష్టమగుచున్నది, (౨౧) 
పంచమాధికరణము 


స్టానముకం టె - జీవునికం కు - సూక్ష్మమగు (బ్రహ్మమునకు స్వప్నా 
ద్యవస్థ లుండవని నిరూపింపబడినది. స్వప్నాద్యవస్థలు లేని పరబ్రహ్మము 
మాత మొకటియున్న దని యెట్లు చెప్పనగు నన - (బ్రహ్మమును (ప్రతిపా 
దించుచున్నాడు, 
(పకృతై తావత్వం హి (ప్రతిషేధతి తతో 
(బవీతి చ భూయః తెఎఎ౨ిఎ-౨.౨ 
“నేతి నేతి యనెడి ఉపనిషద్‌ వాక్యము, (ప్రకృతై తావత్వం హి = 
(ప్రాసంగికముగ చెప్పబడిన మూర్తామూ ర్తలక్షణాత్మకమగు రూపమును - 
(బ్రహ్మముయొక్క_ తదాత్మకతను మాత్రమే, (ప్రతిషేధతి = నిషేధించు 
చున్నది; కాని, (టబ్రహ్మముయొక్క యునికిని నిషేధింపదు. కారణ మేమన: 
తతః=తరువాత, భూయః (బవీతి చ= మరల మూర్తామూ ర్తములకంటె 
వేరుగ (బ్రహ్మమును (ప్రతిపాదించుచున్న ది. 
బృహదారణ్యకములో మూర్తామూ ర్హబాహ్మణమునందు, (ద్వే 
వావ (బహ్మణో రూపే మూర్తం చామూ_ర్తం చ, బృ. ౨-౩-౧) 
'మూర్తము, 'అమూర్తము నని (బ్రహ్మకు రెండురూపము లున్నవి” యని 
(పారంభించి, (అథాత ఆదేళో నేతి నేతి. బ్బ. ౨-౩-౬) “ఇంతకు మించి 
యన్యము లేదు, అన్యము లేదు? అని ఆదేశింపదిడినది, ఇట “లేదు, లేదు” 


Scanned by CamScanner 


తృ తీయా ధ్యాయ ము__ ద్వీ, పా, ౫౦తో 


అను నీ యాదేశము దేనిని లే దనుచున్నది? (బ్రహ్మమే లేదనియా? లేక 
(బిహ్మమునకు మూ రామూ ర్లరూపము లేదనియా? యని సంశయము 
కలుగును. “(బ్రహ్మమే లేదు  (బ్రహ్మమున కునికియే లేదు? అని పూర్వ 
పక్షము. కాదు, [ప్రాసంగికముగ. చెప్పబడిన మూర్తామూ ర్తరూపద్వయాత్మ 
కత్వము (బహ్మమునకు లేదు అని సిద్ధాంతము, 

పూ. ప, ఈ (పకరణమున (బ్రహ్మమునుగూర్చియే చెప్పబడుట 
వలన “నేతి నేతీ యను నీ యాదేశము (బ్రహ్మముయొక్క-_ “సత్రా=డఉని 
కియే లేదు - (బ్రహ్మమే లేదు? అని చెప్పును, కాని యన్యమును చెప్పదు. 
నిషేధము - లేవనుట - ఏది లేదో చెప్పవలసియున్నది. నిషేధము నిషే 
ధ్యము న పేక్షించును. “నేతి నేతి యను వాక్యము లేదు- లేదు. (లేక) 
కొదు - కాదు - అని మా(త్రమే చెప్పుచున్నది కాని, “ఇది లేదు, అది-లేదు 
ఇది, అది యని యొకపదార్థమును (ప్రత్యేకించి (ప్రతి షేధించుచున్నట్లు - 
(లేదని చెప్పుచున్నట్లు) వాక్యమున గానము. కాని (ప్రకరణమునుబట్టి 
(బ్రహ్మము, “మూర్తము, అమూర్తము అను రూపద్వయము అను నీ 
రెండుపదారములు “నేతి నేతి" లేదు; లేదు అని చెప్పువాక్యమునకు విషయే 
ములుగ (గహింపనగును; కాని యీ నిషేధము (బ్రహ్మకు సంబంధించిన 
దనియే చెప్పవలెను - (బహ్మ మే లేదు -(బబ్రహ్మమునకు ఉనికియే లేదు = 
అని యభిప్రాయము, మూర్తామూర్తరూపములు లేవని చెప్పుట యీ 
“నేతి. నేతి” వాక్యమునకు . ప్రయోజనము కాదు. కారణ మేమన : “అథాత 
ఆదేశ” బృ, ౨-౩-౬. అను సీవాక్యముతో ద్రహ్మనిరూపణ మే నిర్చేశింస 
బడినది; కాని, మూరామూ ర్తస్వరూసము కాదు. “అథాత ఆదేశఃి అను 
వాక్యముతో (బ్రహ్మనిరూపణము (ప్రారంభించి “నేతి నేతి” 'లేదు = లేదు" 
అని ఆదేశించుచున్న ది. కాబట్టి (బహ్మమే - (బ్రహ్మకు సత్తా = ఉనికి = యే 
లేదని తేలుచున్న ది, ఆని ప్రొ పంపగా - 

సమాధానము : “నేతి నేతి అను నీ ప్రతి షేధము (ప్రకరణ ప్రారర 


Scanned by CamScanner 


4౧౦ పేధదాంతదర్శనము 


భమున చెప్పబడిన 'మూరామూ ర్త రూపద్వయాత్మకము (బహ్మము'” అను 
విషయమునకు చెందినదే కాని (బ్రహ్మ సత్తా - ఉనికికి-చెందినది కొదు, 
“ప్రకరణ ప్రారంభమున (బహ్మమునకు మూ _ర్హము, అమూర్తము అనెడి 
రెండురూపము లున్నవి” యని (ప్రారంభింపబడినది, “నేతి నేతి అను 
వాక్యము (బ్రహ్మమును నిషేధించుపక్షమున నీరూపద్వయమును గూర్చి 
యారంభించుటయే వ్యర్థమగును, రూపద్వయమును గూర్చి చెప్ప మొద 
లిడి చివరకు “(బ్రహ్మస త్త'ను నిషేధించునెడల ఉప్యక్రమోపసంహారము 
లలో నేకత యుండదు. ఆరంభ మొకటి యంత మింకొకటి యగునని 


భావము, ఈ ప్రకరణము (బ్రహ్మమును దెలుప నుద్దేశింపబడినదియే. కాని,. 


బ్రహ్మమే లేదని చెప్పుటకు కాదు. (బ్రహ్మమును తెలిసికొనుట కుపాయ 
ముగా లింగశరీరముతో నరితమగు సూత్మ(ప్రకృతిని నధ్యాత్మముగను, 
మహ త్తత్వముతో నంతమగు పృథివ్యాదినిిలజగత్తును నధిదై వముగను 
మూర్తామూ ర్రభేదముతో . రెండుగ విభజించి, దానిని (బ్రహ్మకు రూపముగ 
వివరముగ చెప్పబడినది. ఇం(ద్రియగోచరమగు నీ (ప్రపంచము తన జన్మ 
స్టితలయములకు కారణముగ (బ్రహ్మమును నిటాపించును - తెలియ 
జేయును. (ప్రపంచము (బ్రహ్మమును రూపించును - నిరూపించును - తెలియ, 
జేయును. కాబట్టి యది (బ్రహ్మరూపమని (మూ_ర్హం. చామూర్తంచ 
(బ్రహ్మణో ద్వే రూషేే చెప్పబడిసది. అందువలన (ప్రపంచము రూపము, 
(బ్రహ్మము రూపి - రూపము గలది యని తెలియనగును, అందు' రూపి = 
(బ్రహ్మము - “నేతి - నేతి” అను వాక్యముచే నిషేధింసబడిన - లేదని చెప్ప 
బడిన - యెడల నీ ప్రకరణము (బ్రహ్మముయొక్క. రూపముగ (ప్రపంచ 
మును (ప్రదర్శించుటకు : (ప్రారంభించుటయే వ్యర్థమగునని భావము. ఇక 
మూర్తామూర్తరూపద్వయాత్మకమగు 'సీ ప్రపంచమును నిషేధించుటయు' 
నీదాక్యమునకు (చేతి - నేతి) విషయము కాదని! పూర్వపక్షిమున స్వయ 
ముగ పూర్వపకీ చెప్పియే యున్నాడు, కాబట్టి “నేతి, నేతి వాక్యము (బ్రహ్మ 


a I III IIIT 


Scanned by CamScanner 


తృ తీయా ధ్యాయ'ము = ద్వీ, పా, శ గచ 


మును, (ప్రపంచమును రెంటిని (ప్రతి'షేధించుచున్నది' అని చెప్పుదుమేని.. 
అపుడు కూన్యవాదమును (ప్రతిపాదించు నని చెప్పవలసివచ్చును, oer 
కూన్యమును (ప్రతిపొదించు ననుట యు క్తము కాదు, 


ఇంతేకాక (బహ్మ తే (బవాణి, బృ, ౨-౧-౧), “నీకు (బ్రహ్మ 
మును గూర్చి చెప్పెదను. అని [ప్రారంభింపబడినందున - ఉప్మక్రమింపదిడి 
' నందున “నేతి” వాక్యము (బ్రహ్మమును .నిషేధించు ననుట తగదు. అట్లు 

షేధించినచో ఉపక్రమమును విరోధించిన ట్లగును, మరియును, (అస 
న్నేవ స భవతి అసద్‌ బ్రహ్మేతి వేద చేత్‌. తై. ౨-౬) “బ్రహ్మము 
లేదనువాడు తానే లేనివా డగును అని (బ్రహ్మమును ని షేధించువానిని 
ఉపనిషత్తు నిందించుచున్నది. కావున ఉపనిషద్‌ వాక్యము (బ్రహ్మము న్లిషే 
ధించు ననుట యుక్రము కాదు. 

(బ్రహ్మము వాజ్మనసాతీత మని యట నట జెప్పబడినను, ఆయ్యది 
యలౌకిక మని చెప్పుట యా వాక్యాభిప్రాయమగును; కాని (బ్రహ్మము లేద 
నుట. దానియభిప్రాయము కాదు. అందువలననే, (అస్తీ సీతే వోసలబ్దవ్యః, 
కఠ, ౬-౧౩) “(బ్రహ్మ మున్నదనియే దానిని పొందవలెను అని యుప 
దేశింపబడినది. 

“ప్రకరణారంభమున ముందుగా (బ్రహ్మమునకు గల మూర్తము, 
అమూ ర్హము నను రూపద్వయమును నిరూపించి చివరకు. . “నేతి. నేతి” 
యని యా రూపద్వయము వా_స్తమున లేనిది- మిథ్య యని నిషేధింపబడి 
నడి, అందువలన మూరోమూ ర్తరూపదయము కల్పితమే కాని వాస్తవము 
కౌదు. ఆ కల్పన కాధారముగ (బ్రహ్మము మా(త్రము మిగిలి యుండును", అని 
కొందు వ్యాఖ్యానము చేయుదురు; కౌని, యది ఉపనిష గిర్‌ నాక్యార్థను 
'కొదనియే యెంచవలెను, 

'బహ్మమును దెలుపుటకు. ఉపాయముగా -.సాధనముగా. * మూర్త 


Scanned by CamScanner 


ఇగివీ వేదాంతదర్శనము 


మూ ర్తలక్షణమగు (ప్రపంచము వర్ణింపబడినది. అది తెలియక యెవరేని 
బుద్ధిదోషమువలన మూర్తము - అమూ ర్హము నగు ప్రపంచమే (బ్రహ్మ 
మని యెంచవచ్చును. అట్లు తలంపకుండుటకుగాను (బహ్మముమ వేరుగ 
నిరూపించుటకే “అథాత ఆదేళో నేతి నేతి” బృ. ౨-౩-౬. అనువాక్యము 
చెప్పబడినది.' ఈ వాక్యమునందలి “అథి - తరువాత అనుపదము, - “ఇంతకు 
పూర్వము (బ్రహ్మ జ్ఞానమునకు ఉపాయముగ (ప్రపంచము యొక్క. మూరా 
మూర్తరూపములు నిరూపింపబడినవి. ఇకముందు (బహ్మము నిరూపింప 
బడును” - అని తెలుపుటకే (ప్రయోగింపబడినది. లేకున్న నది వ్యర్థమగును. 
ఈ వాక్యమునందలి “ఇతి”పదము పూర్వము చెప్పబడిన 'మూర్తామూర్త 
రూపమును బోధించును. “ని పదము నిషేధమును తెలుపును. కార్యకారణ 


. భేదముచే భిన్నమగు మూర్లామూ ర్తలక్షణ మగు రూపము పూర్వము నిరూ , 


పింపబడినందున, (ప్రకృతినిషేధమునకు విషయము (బ్రహ్మముకాదు. దాని 
కంటె భిన్నమే కావలెను. “నేతి” ఉపనిషద్వాక్యమువలన (బహ్మ(ప్రతి 
"షేధముకాన్సి రూప(ప్రతి షేధముకాని కాదు. మరి యేమగు నన: (బ్రహ్మము 
మూ ర్తామూర్తలక్షణము గల . రూపద్వయాత్మకము కాదని చెప్పుటయే, 
ఈ యభిప్రాయమునే స్పష్టము చేయుచు, వాక్యశేషనున - ఉపనిషత్తు 
మూ రామూ ర్తరూపద్వయముకంటబ (బ్రహ్మము ఖీన్నమే యని చెప్పు 
చున్నది. చూడుడు : | 

“న. హ్యేతస్మా దితి నేతి, అన్యత్‌. పరమ సి, 

అథ. నామధెయం సత్యస్య సత్య మితి" బృ. ౨-౩-౬. 

“ఇంతకంది. మించిన దింకొకటి లేదని యెంచవలదు, అది 
సత్యమునకు సత్యము. దాని నామధేయము. సత్యము” - అను నీ వాక్యమున, 
“ఇంతకు పూర్వము వర్షించిన మూ రామూ ర్తములకు మించిన దింకొకటి 


లేద'ని యెంచవలదు, (బ్రహ్మ మున్నది, దానిపేరు సత్యము” అని (బ్రహ్మా 


సత్త - (బ్రహ్మముయొక్క యునికి సృషముగ చెప్పబడినది. (బ్రహ్మమే 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. ద్వీ, పా, ౧8 


లేకున్న “అది సత్యమునకు సత్యము అని యెట్లు వర్తింపబడును ? లేనిది 
సత్యపదముతో నెట్లు వర్షింపనగును ? కాన్ని బ్రహ్మము మూరామూర 
రూపమగు ప్రపంచమే ఇ (ప్రపంచాత్మక మై (బ్రహ్మము, వేరు అత షక 
“నేతి నేతి వాక్యము నిషేధించుచున్న దనుట సమంజసమే. కాబట్టి కార్య 
కారణరూపమున దృళ్యమాన(ప్రపంచముకం టె వేరుగ (బ్రహ్మము కలదను. 
టలో దోష మావంతయు లేదు. (౨౨) | 


మూర్తామూ ర్తరూప(ప్రపంచముకంటె వేరుగ దిహ్మము కలదేని 
మన కేల కనిపింపదు ? అన : 


త దవ్యక్త మాహ హి కంర పోతే 

తతీ=ఆ (బ్రహ్మము, అవ్య క్షం = ఇం(ధియములకు గోచరము" 
కాదు = తెలియదు. హి = కారణమేమన, ఆహ = ఉపనిషత్తు అశ్లే 
చెప్పినది. 

వాక్కు,. మనస్సు మున్నగు నిం్యద్రియములకు (బ్రహ్మము తెలి 
యదు, ఆది అత్యంతసూక్ష్మము. కావున (బ్రహ్మము లేనందున నిం(ద్రియ 
ములకు. తెలియదనుట సరికాదు. అందువలననే ఉపనిషత్తును నళ్లే చెప్పు 
చున్నది. 

'నె వ వాచా, న మనసా, (ప్రాప్తుం శక్యో న చక్షుషా 

న కఠ, ౬-౧౨. 

“వాక్కు, చక్షువు మనస్సు” అను నిం్యదియముల కది తెలియదు.” 

“న చకుషా, గృహ్యాతే నాపి వాచా 

నానై™ ర్టేవెః తపసా కర్మణా వా” ముం. ౩-౧-౮ 

కన్ను, వాక్కు, మున్నగు ఇం(ద్రియములకుగాని, తపస్సుకుగాని, 
కర్మకుగాని అందదు.' 


Scanned by CamScanner 


4౧౪ చేదాంతడర్శ్గనము 


“అవ్యక్ష్నొ2=-కీర ఇత్యు క్రః' గీత, ౮-౨౧... 


“అవ్య కుడు - ఇం(దియముల కందనివాడు, నాశము లేనివాడు” నని 
గీతయందు చెప్పబడినది. (౨౭) | 
(బహ్మ మవ్య క్తమైనచో, “తమేవ విదిత్వా2తిమృత్యు మేశ్రి! 
యజు. ౩౧-౧౮. “అతనిని సాక్షాత్కారము చేసికొనియే మృత్యువును 
తరించును' అని 'చేదము చెప్పనేల ? ఇం(దియములకు తెలియనిదానిని 
సాఇిత్కారము చేసికొను కెట్లు ? అన : 
అపి సంరాధనే (పత్యకినుమానాభ్యామ్‌ ౩.౨.౨౪ 
అపి = ఆయన్య కబహ్మముకూడ, సంరాధనే = (శ్రవణమననాది 
సాధనసంప త్తి బాగుగ నేర్పడినపుడు (ప్రత్యక్షము కాగలదు. అని, (ప్రత్య 
క్షానుమానాభ్యామ్‌=|శుతిస్మృతులవలన తెలియుచున్నది, 
కొందు ముముకువులై న యోగులు (శ్రవణ మననాది సాధనసంప 
దలతోకూడ దీర్హ కాలము (ప్రయత్నించి నిర్వికల్పసమాధియందు స్వయ 
ముగ నా యవ్య క్త - సూక్ష్మ - (బ్రహ్మమును సాక్షొత్కా-రము చేసికొందురు. 
భగవత్క్భృపాపాతులయిన వారికి లభ్యము కాని దేముండును ? ఈవిషయ 
మును ఉపనిషత్‌ స్మృతులు స్పష్టముగా నంగీకరించుచునే యున్నవి. 
“య మేవైష వృణుతే తేన లభ్య _స్తస్యైష 
ఆత్మా వివృణుతే తనూం స్వామ్‌' కఠ, ౨-౨8౩. 


“పరమాత్మను వరించినవా డతని బొందును. అతనికి పరమేళ్వో 
రుడు తన స్వరూపము నవగతము చేయును.” 


“సూక్ష్మతాం చాన్వవేకేత యోగేన పరమాత్మనః” మ, ౫-౬౫! 
'యోగముద్వారమున పరమాత్ముని సూక్ష్మతను జూచును,” (౨౪) 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి, పా. ఇ౧౫ 
ముముకుపులకు (బహ్మసాజెత్కా.రము కావలెననిన సంరాధనను 
మాత్రము చాలునా ? మరి యొం డవసర మున్నదా ? 


(పకాశాదివ చ్చావై శేష్యం (పకాళ శ్చ 
కర్మ ణ్యభ్యాసాత్‌ ౩.౨.౨౫ 


(ప్రకాశాదివత్‌ =(ప్రకాశము,జలము మున్నగువానివలె, అవై శేష్యం= 
అవిభాగ మపేక్షింపబడును, (ప్రకాశళః చ=ప్రకౌశాదులవలె నవిభాగాపేక్ష 
కూడ, కర్మణి =సంరాధనవిషయమున, అభ్యాసాత్‌ = పలుమారు అనుష్టిం 
చుటవలన గలుగును, 


జలముతో జలమునకు, అగ్నితో నగ్నికి భేద ముండనట్లు, శుద్ద 
మగు జీవాత్మకు పరమాత్మసామ్య మేర్పడును. బహ్మసాజిత్కారము 
నభిలషించు ముముకువులు (బ్రహ్మచర్యాది(ప్రతములను సాధించుచు, నిత్య 
మభ్యాసపరులై యత్నించుచుండ నిర్వికల్పసమాధి యేర్చ్పడును, వారికి 
చిత్తము విలయము కాగా, స్వయముగ శుద్ధస్వరూపులు కావున సర మేశ్వ 
రునికి సములగుదురు. (“సమాధి సుషుప్తి మోశేషు (బ్రహ్మరూసతా” 
౫-౧-౧౬) “సమాధిలోను, సుష ప్పియందును, మోక్షమునందును జీవ 
లకు (బహ్మరూపత కలుగు'నని సాంఖ్యులు చెప్పుచున్నారు. కాబట్టి 
(బహ్మదర్శనార్థము సంరాధనమె ట్లవసరమో యే (బహ్మావిశిష్టత = 
బ్రహ్మసామ్యము - అవసరమగునని సూశ్రాభిప్రాయము, (౨౫) 
అప్పుడు ముముకువులకు (బహ్మదర్శన మెట్లు కలుగు నన : 
అతోఒనంతేన తథా హి లింగమ్‌ ౩.౨.౨౬. . 
అతః=ఆయవై శిష్ట్యమువలన, అనం తేన=అపరిచ్చిన్నరూపముతో క 
వ్యాపకరూపముతో (బహ్మదర్శనము కల్లును. తథా హి=లఅ్లే, లింగషు= 
మంత్రము లింగమును దర్శింపజేయుచున్నది. 


Scanned by CamScanner 


షు చేదాంతదర్శనము 
(శ్రవణమననాడులను నిరంతర మభ్యసించుఏవలన శుద్దుడెన జీవృ 
నకు సమాధియందు వ్యాపకుడై న పరమేశ్వరుని సాకొిత్కారము లభిం 
చును. పరిచ్చిన్నముగా - అవ్యాపకముగ దెలియునది (బహ్మము కాదు. 

“తద్విష్టోః పరమం పదం సదా పశ్యంతి సూరయః 

దెపీవ చతు రాతతమ్‌” బు, ౧-౨-౭-౨౦. 

అను నీ మం(త్రమున ఆత్మవిదులు పరమేశ్వరు నంతటజూతురు, 
ఆకసమున సూర్యుడు తన (ప్రకాశముతో వ్యాపకుడై యున్నట్లు వ్యాపక 
పరమేశ్వరుని గాంతురని భావము, (౨౬) 

మూర్తామూ ర్తరూపమగు జగ త్తుకంటు భిన్నముగ దానికి కారణ 
మగు (దిహ్మము కలదని నిరూపింపబడినది; కాని, దానిస్వరూప మెట్టిది ? 
అది క్లానమున కాశయమా ? లేక క్షానస్వరూపమా 2 క్షానమున కాశ్రయ 
మందురేని, (“ప్రజ్ఞానం (బ్రహ్మి ఐ. ౩-౧) “ప్రజ్ఞాన మే (బహ్మము, 
(“సత్యం జ్ఞాన మనంతం (బహ్మాి బృ. ౩- =౪-౨లా). ' సత్యము, జ్రానము, 
అనంతము (బహ్మముి అని జ్ఞానము స్వరూపముగ వర్షింపబడుట విరుద్ధ 
మగును. జ్ఞానము (బ్రహ్మకు స్వరూపమే యని రెండవపక్షము నంగీక 
రింతు రేని, (యః సర్వజ్ఞ ః సర్వవిత్‌* ముం, ౧-౧-౫) “అతడు 
సర్వజ్ఞుడు, సర్వవిదుడు” నని చెప్పిన ఉపనిషద్‌ వాక్యములు విరుద్ధము 
లగును, ఇందు (బ్రహ్మము జ్ఞానమున .క్యాశయముగ జెప్పబడినది. ఇట్లు 
రెండుపక్షములు నంగీకరింప శక్యము కానందున (బ్రహ్మ మిట్టిదని చెప్ప 
నలవికాదు. అట్టియెడ (బ్రహ్మము నంగీకరింపనేల.? యన సమాధానము : 


ఉభయవ్యపదెశా త్వ్వహికుండలవత్‌ ౩-౨-౫౨? 
ఉభయవ్యపదేశాత్‌ =రెండువిధములుగ నుపదేశించుటవలన, అపొ 


కుండలవత్‌ =కుండలాకారమున నున్న సర్పమువలె, (బ్రహ్మము నంగీక 
గింపవలెసు, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము -- ద్వి.పా, ౫౧౪ 


సర్పము చుట్టచుట్టుకొని పండుకొనును. అప్పుడు సర్పకుండలము, 
కుండలిసర్పము నని రెండువిధములుగ వ్యవహరింతుము, అన్తే (బ్రహ్మము 
కూడ జ్ఞానస్వరూపము, జ్ఞానాక్రయము నని రెండువిధముల వ్యవహరింప 
బడుట "దోషావహము కాదు. (౨౭) 


ఆల Cy 


మరియొక దృష్టాంతముతో సీ విషయమునే . 'నృష్టసరుచుచున్నాడు. 


(పకాశాశయవద్‌ వా తేజస్తాత్‌ ౩౨.౨౮ 

తేజస్త్యాత్‌ = తేజ స్వ్వృసామాన్యమువలన, *  (ప్రకాశ్శాశయవత్‌ = 

('ప్రకాశమున కాశయమగు తేజస్సువలె, (బ్రహ్మము జ్ఞానాశ్రయమని 
యెరుగునది, 

(“తేజోఇసి కుక్ర మమృతమ్‌ య. ౨౨-౧.) “బ్రహ్మము తేజస్సు, 
కుక్రము అమృతము” నని వర్ణింపబడినది. అగ్ని, విద్యుత్తు మున్నగు 
పదార్థములు ప్రకాశస్వరూపముగలవై , తమరే (ప్రకాశింపజేయబడు వస్తు 
శంతన (పకాశకములు - (పకాశమున కాశయము లగుచున్నవి, 
అ (బిహ్మము జానస్వరూపమై జ్ఞ జేయ - తెలియదగిన పదార్థసంబంధము 
వలన క్లానమున కాశ్రోయ మగుచున్నది. కాబట్టి (బ్రహ్మము జానా శ్రయము, 
జ్ఞానస్వరూపము నని వేదాదులందు వర్షి ంపబడుట దోషము కాదు. (a) 


పూర్వవద్‌ వా కిఎఎి=ఎ౨ికో 

జీనాత్మవలె (బ్రహ్మమునుకూడ నిశ్చయింపనగును. పూర్వశబ్దముచే 

నీ సూత్రమున జీవాత్మ (గ్రహింపదగును,. పూర్వాధ్యాయమున జీవాత్మను 

గురించి వర్షింపబడుటచేతను, (ప్రకృతి, పురు శే షీశ్వరులలో నీశ్వరునికంటె 

పూర్వమున . గహింపబడుటచేతను పూర్వళబ్ద మిట జీవటోధక మగునని 
భావము, 

శ ఏష హి (ద్రష్టా, స్స్రష్టా,.. శోతా, (ఘూతా, రసయితా మంత్యా 


Scanned by CamScanner 


౫౧౮ వేదాంతదర్శనము 


దోద్దా, కరా, విజ్ఞానాత్యా, పురుషః' (ప్ర, ౪-౯, “జీవుడు జ్ణాన స్వరూపము 
గలవాడయ్యు, దర్శన, స్పర్శన, శ్రవణాది జానముల కాశయమయినట్లు 
రి ఇం వా ణ్‌ గా 
పరబ్రహ్మ పరమాత్మకూడ జ్ఞానము స్వరూపముగా గలిగినదై నను జ్లానా 
ణః మ్‌ క్షా 
గ్రోయమని చెప్పనగునని సూ(శ్రాభిప్రాయము. (౨౯) 
మరియొక హేతువు : 


(ప తిషేధా చ్చ ౩-౨-౩౦ 
గుణగుణిభావ (పతిషేధము వలనను [బహ్మము జ్ఞానస్వరూప మసి 
దగి యున్నదని సూ(త్రార్థము. (౩౦) 
షష్టాధికరణము 
ఇట్లు దృశ్యమాన (ప్రపంచముకం టె పరము - సూక్ష్మమైన (బ్రహ్మము 
కలదని నిర్ణయించి, (ప్రస్తుతము (బ్రహ్మముకంటె పర మింకొకటి లేదని 
నిరూపింప “పూర్వపక్షము నారంభించుచున్నాడు, 


పరమత; సేతూన్మాన సంబంధ 
భేద వ్యపదే శేభ్యః తపక 


"సీతూన్మాన.... .... వ్యపదే శేభ్యః= సేతూన్మాన సంబంధాదుల వ్యప 
డేశమువలన, అతః=(బ్రహ్మాముకం టె, పరమ్‌ = సూక్ష్మమైనది, కలదని 
యంగీకరింపవలెను. 

“అథ య ఆత్మా ససేతు ర్విధృ తిః,” ఛాం, ౮-౪-౧, అనునీ 
వాక్యమునందు (బ్రహ్మము సేతువుగా వర్ణింపబడినది, "సేతువు - ఆనకట్టతో 
బ్రహ్మము బి పోర్చిచెప్పబడినది, “సీతువునకు సరమున . అవతల = నేమియు 
లేదన రాదు, సేతుపున కవతల (ప్రచేశముండుట లోక సిద్ధము, అళ్లే 
(బహ్మామునకు "సేతువు సామ్యము చెప్పబడినందున బ్రహ్మమునకు సర 
మున నేడో యుండునని తెలియుచున్నది, 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయను - ద్వి,పొ, ౫౧క౯ొ 


ఉన్మానవ్యపదేశమువలన కూడ . (బ్రహ్మమునకు పరమున నేది 
యుండునని యెంచనగును. “పాదో౭ఒస్య విశ్వా భూతాని.” బు.౮-౪-౧౭-౩ 
“సమ _స్తభూతములు (బహ్మమున కొక పాదముిఅని చెప్పినందున (_బహ్మ 
మునకు కొలత యేర్పడుచున్నది. (బ్రహ్మము నాలుగు పాదములు కలది 
యనుటచే నది పరిమితమై యంతకం'టె పరమయిన దింకొంకటి యున్నదని 
తెలియనగుచున్న ది, 


ఇళ్ల, సందింధవ్యపదేశమువలనను (బ్రహ్మమునకు పరతత్వ 
మింకొకటి కలదనవలెమ. (“పరం జ్యోతి రుపసంపద్య స్వేన ఈూపేణాథి' 
నిష్పద్యతే” ఛాం. ౮-౧౨-౩.) “జీవుడు పరంజ్యోతియైన పర(బ్రహ్మ్యగు 
బొండి స్వస్వరూపమున నుండును,' అని చెప్పబకినందున జీవునవ 
(బ్రహ్మము పొందదగినదని తెలియుచున్నది, జీవుడు పొందువాడు, 
(బహ్మాము పొందదగినది. అని జీప (బహ్మలలో ప్రా_హృటప్రా ప్రవ్యథావ 
సంబంధము తెలియుచున్నది. సందంధమువలన జీవునకు (బ్రహ్మము 
(ప్రాప్త్పవ్యమైనట్లు మరియొక ప్రా_్రవ్యము (బ్రహ్మమునకు 
యుండరాదు? కావున (బ్రహ్మమునకు పరతత్వ ముండనగునని బోథపదు 


ఆల షోలా లం ఆలీ జాన్‌ 
పరిదమం feb] 


చున్నది. 


భేదవ్యపడేశమువలనను (బ్రహ్మమునకు పరతత్వ ముంద వచ్చునని 
తెలియుచున్నది. (బహ సాక్షత్కా.రము కలిగినమీదట ముముపుపులు 
పొందు తావు (బహ్మముకంటె భిన్నముగ జెప్పబడుచున్న ది, (“స తు తత్పచ 
మాప్నోతి యస్యాద్‌ భూయో న జాయతే. కఠ. కె-౮,) “ము ర్రో 
మరల జన్మింపని (బహ్మాపదమును., డొందును' అని చెప్పబడుటవలన 
(బహ్మముయొక్క- పదము (బహ్మాముకంటె భిన్నముగ లెరియుచుస్సది, 
ఇట్టి భేదవ్యపడదేశమువలన (బ్రహ్మముకంటె పరతత్వ మున్నదని లెరియు 

య 


చున్నది, (2౧) 


Scanned by CamScanner 


౫౨.౦ వేదాంతదర్శనము . 


ఇట్లు, "సేతువు, ఉన్మానము, సంబంధము, భేదము నను హేతువులు 
ఉపనిషద్‌ వాక్యములందు జెప్పబడుటవలన (బ్రహ్మమునకు మించి యేదో 
తత్వ మున్నట్లు బోధపడుచున్నదని (ప్రాప్తింప = సమాధానము చెప్పు 
చున్నాడు. 


సామా న్యా త్తు 3.౨.౩౨ 


విధారకత్వ సామ్యమువలన (బ్రహ్మము సేతువని చెప్పబడినది, 
సేతువు జలము నడ్డగించి (ప్రవాహము నాపును, ఆపే (బ్రహ్మము జగ 
త్తును ధరించియున్న ది. ఇట్టి ధారణసామ్యమును (గ్రహించి (బ్రహ్మము 
సేతు వనబడినదే కాని, మరియొండు కాదు, సేతువుతో నితరవిషయము 
లందు సామ్యము లేదని భావము, అట్లు కాని పక్షమున, సేతువు పాషాణ 
మయమో, దారుమయమో యగును, అ్లే (బబహ్మముకూడ దారుపాషా 
కాది మయముకూడ కావలసివచ్చును. కావున సేతువుతో పోల్చినంత 
మాత్రమున (బ్రహ్మమునకు పరతత్వ మున్న ట్లు భావింపజనదు. (say 

ఉన్మాన వ్యపదేశమునకు సమాధానము: 


బుద్ద్యర్థః పాదవత్‌ ౩.౨.౩౩ 

పాదవత్‌ =లో కసిద్ధమగు పాదవ్యవహారమువలె, బుద్ధ్యర్థః౭ఉన్మాన 
వ్యసదేశము (బ్రహ్మమున బుద్ధి ప్రవేశము కొఅకు చేయబడినదని (గ్రహింప 
వలెను. వస్తువుయొక్క పరిమాణాదులు తెలియుటకు కొలత యుపయో 
గించును. కాని, కొలత కొలవబడువస్తు వుకంటె భిన్నమైన వస్తువు మరి 
యొకటి యున్నదని తెలుపదు. అ'స్తే పరమాత్మకు (ప్రపంచమంతయు నొక 
పాద మనుటవలన పరమాత్మయొక్క- యాధిక్యము బోధపడి ముముటువు 
నకు (బ్రహ్మ మెట్టిదో స్పష్టమగును, అందులకే పాదవ్యపదేశము, కాని, 
(బహ్మ్మనునకు పరతత్వ మున్నదని తెలుపుటకు గాదని సూ(త్రాభి ప్రాయము 


(33) 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయ ము __ ద్వి. పా, ౫౧ 


అనంతమై, కొలత కలదని (బ్రహ్మమున కున్మాన వ్యపదేశ మెట్లు 
సంగతమగునన = సమాధానము : 


స్థాన విశేషాత్‌ (పకాశాదివత్‌ కి._౨_౩౪ 


(ప్రకాళాదివత్‌ =(ప్రకాశము, ఆకాశము మున్న గువానివలె, స్టానవి శే 
షాత్‌ =స్టాన విశేషసంబంధమువలన, కొలతలేని (బ్రహ్మము కొలతను 
దెలుపు పదముతో బోధింపబడుట దోషము కాదు, 

సూర్యోప్రకాళశమునకు మానము - కొలత యుండదు. కాని, యది. 
వాతాయనము (కిటికీ) నుండి గృహమున (బ్రవేశించి వాతాయన (ప్రకాశ 
మనబడును, ఇ'ప్లే ఘటాకాశము ముఠాకాశము నని ఆకాశము వ్యవహ 
రింపబడును. స్థానసంబంధముచే నీవ్యవహారము లోకమున జూచు 
చున్నాము. ఇ'ప్లే బ్రహ్మము మానము-కొలతకు లోబడకున్నను భూమ్యాది 
స్థాన సంబంధమువలన ,షాదాది వ్యపదేశము (బ్రహ్మమునందు చేయబడుట 
దోషము కొదు. (3౪) 

సంబంధవ్యపదేశము, భేదవ్యపదేశమువలన (బ్రహ్మమునకు పర 
తత్వ ముండునని చెప్పనగునని పూర్వపక్షమున చెప్పినదానికి సమాధానము; 

ఉపప శ్రేశ్చ ౩౨.౩౫ 
| ; ఆదీ 

జీవ(బ్రహ్మములకు (ప్రా ప్ర (ప్రాప్తవ్య భావసంబంధము ఉపపన్న 
మగుటవలన, (బ్రహ్మమునకు పరతత్వమున్నదనుట యనుపపన్న మగుట 
వలనను, సంబంధవ్యపదేశము, భేదవ్యపదేశము సముచితమే యగును. 
(దిహ్మము (ప్రా ప్పవ్యము - పొందదగినది. జీవుడు ప్రా _ప్ప- పొందువాడు- 

చేరువాడు. కావున జీవునకు (బహ్మమునకుగల సంబంధము (ప్రా_ప్టృ(ప్రా ప్ప 
వ్యభావ సందింధ మనబడును. ఇయ్యది యుపపన్న మే = తగినదే, ఇందు 
దోషము లేశమూ(త్రమును లేదు, ఈ సంబంధము (ప్రా_స్థవ్యమగు (బ్రహ్మము 


Scanned by CamScanner 


౫౨౨ _ వేదాంతదర్శనము 


కంటె మించి పరతత్వ దున్నదని యెట్లు చోఢించును ? రెండు పధార్హముల 
మధ్యనుండు సంబంధ మారెండు పదార్దములనే జోధించును. కాని 
మూడప పదార్థమును డోధింపవని భావము, ఇక భేదవ్యపదేశము : అది 
యును (బ్రహ్మమునకు పరవస్తు వున్నదని చెప్పజాలదు. “విష్ణుపదము, 
(బహ్మపదము” అను (పయోగములందు గల షష్టీవిభ క్రి భేదమును దోధిం 
చునది కాదు. ఇట పదశబ్దము స్వరూపవాచకము, విష్ణుపదమన విషు 
స్వరూప మని భావము, పదము విష్ణువుకంటె భిన్నమైన దేదియు కాదు. 
(“ఆత్మనః వైతన్యమ్‌ “ఆత్మయొక్క చైతన్యము అను తావున గల 
షష్టవిభక్షి భేదమును చెలుపునా ? చై తన్యము ఆత్మకు స్వరూపమే కదా! 
వస్తుస్వరూపము వస్తువుకంచె భిన్నమై యన్యముగా వ్యవహరింపబడదు. 
అందువలన భేదవ్యపదేశము వలన (బ్రహ్మమునకు పరతత్వ మున్నదనుట 
యుక్తము కాదు. (3౫) 
తథా. న్య(పతిషేధాత్‌ 3-౨-౩౬ 
అన్య(ప్రతి షేధాత్‌ = (బ్రహ్మమునకంట వేరొక పదార్థము లేదని 
నిషేధించుట వలనను, [బహ్మముకం జ సరతత్వము వేరుగ లేదని తెలియు 
చున్నది. 

“తస్మా దన్యన్న పరః కించనాస.' బుక్‌. ౮-౭-౧౭-౨ 'యస్మాత్‌ 
పరం నాపర మ స్తి కించిత్‌.” శ్వే. ౩.౧౧. అను నిట్టి వాక్యములందు 
ద్రహ్మకంటె పరతత్వ మింకొకటి లేదని స్పష్టముగ నిందింపబడినందున 
(బ్రహ్మమునకు పరతత్వ మున్నదనుట సంగతము కాదు. (౩౬) 

అనేన సర్వగతత్వ మాయామాది 
శ చేభ్యః కె=రీఎకె9 
© 

అనేన=(బ్రహ్మముకం'టె పరవస్తు వొండు లేదనుటవలన, ఆయా 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి, పొ, ౫ంలిరి 


మాది శద్దేభ్యః=ఆయామము, విభుత్వము, వ్యాప్తి మున్నగు శబ్దములవల 


నను, సర్వగతత్వం = (దిహ్మము సర్వపదార్థములందును నంతర్చహిః 
పూర్ణమై యున్నదని తెలియుచున్నది, 


శుత్యుపనిషత్‌ వాక్యములందు బ్రహ్మము విభువు, వ్యాపకము, 
గొప్పది యని యనేక స్థలములలో స్పష్టముగ పర్హింపబడినది, “ ఏగ్రావా 
నస్య మహిమా౭ తో జ్యాయాంళ్చ పూరుషః బు, ౮-౪-౧౭-౩, “పురు 
షుడు - (బిహ్మము జ్యాయాన్‌ = గొప్పది. 

“జ్యాయాన్‌ పృథివ్యా, జ్యాయా నంతరికైత్‌, జ్యాయాన్‌ దివో, 
జ్యాయా నేభ్యో లో కేభ్యః” ఛాం, 3౩-౧౪-౩. 

“పృథివి, ఆంతరిక్షము, దివము, లోకములు అన్నింటికంెసు 
(బ్రహ్మము గొప్పది.” 

“స ఓతశ్చ (పోతశ్చ విభూః (పజాసు యజు.3౨-౮ 

“ఆ (బహ్మము ఓత(పోతము, ప్రాణులలో విభుపు,' 

iis. క తదు sahara యజు, ౪౦-౫, 

“బహ్మ మీ పపంచమున లోపల వెలుపల నున్నది, 

బహ్మమున నీ సర్వగతత్వాది ధర్మములు లేకున్న నది యీ 
[పపంచమును సృష్టించు చుటకు గాని, పోషిందుటకుగాని, లయమొనర్చుటకు 
గాని సమర్థ ము కానేరదు. కావున (బహ్మమునకు మించి పరతత్వ మిం 
కొకటి లేదు. (బ్రహ్మమే యన్నింటికం టె మించిన పరతత్వమని సూత్ర 
తాత్సర్యము, (౩౭) 

స పమాధికరణము 


భక్తులకు భగవంతునియందు భక్తి మిక్కింలిగ గలుగు నిమిత్తమై 
భగవంతుని ఫల దాతృత్వధర్మమును (బదర్శించుచున్నాడు.. 


Scanned by CamScanner 


AY వ వేదాంతదర్శనము 


ఫల మత ఉపప శ్రేః ప “అంచి తథా 

అతః = అన్నింటికంటె నతిసూక్ష్మమని (బహ్మదు వర్షి౦ప 
బడుటవలన, ఫలం = ఆ (బహ్మమువలననే జీవు లొనర్చు ళభాశుభరర్మ 
లకు ఫలము లభించును. ఉపప త్తేః = యు క్రియు క్త మగుటవలన, 

జగజ్జన్మాదికారణమగు (బ్రహ్మమువలననే జీవు లొనర్చుకుభాకుభ 
కర్మలకు సుఖదుఃఖరూపమగు ఫలములు లభించును. జీపు లొనర్చ్బుకర్య్మలు 
నానావిధములు, నానాప్రదేశములలో, విభిన్నకాలములందు, విభిన్నళోకము 
లందు. జేయబడును. వానినన్నింటిని' యథారూసమున నెరిగినవాడే వానికి 
తగినఫలముల నీయగలడు. అట్టి శక్తిసామర్థ్యములు గలవాడు పరమేశ్వ 
రుడు కాక మరియెవడు ? అతడే సర్వజ్ఞుడు. సర్వశ క్రిమంతుడు. సర్వాంత 
ర్యామి. కర్మ క్షణికము. అది వెంటనే నశించును. కావున కర్మ ఫలము 
నొసంగజాలదు. కావున (బహ్మమే ఫలదాత యనుట యు క్తిసిద్ద మగు 
చున్నది, (3౮) 

ఈ సూక్షువిషయము కేవలము యు క్రితో నిరూపించుటకం టె 
(శుతిప్రమాణము చూపుట మంచిదని యెంచి సూత్రమును రచించు 
చున్నాడు, 


[ళు త త్వా చ్చ 3. ౨.౨౩౯ా 


(శురులయందు వినబడుటవలనను (బ్రహ్మయే కర్మఫలదాత యని 
నుడవవలెను, 

“యదజ్ఞ దాశు షే త్వమగ్న ! భద్రం కరిష్యసి బు. ౧-౨-౨-౬. 

“ఓ(ప్రకాశస్వరూప | నీపు దాతకు మేలు కలిగెంతువు'. 

“అహం దాకుషే విభజామి భోజనమ్‌ి బు, ౮-౧-౫=౧. 

“నేసు దాతకు థో జనము నౌ సంగుదునుి, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి, పా, 144 


ఇట్టి వేదవాక్యములను బట్టి చూచినను పరమేశ్వరుడే కర్మఫలదాత 
యని బోధపడుచున్నది. (౩౯) 


పూర్వపక్షము : 
ధర్మం జైమిని రత ఏన. 3.౨.౪౦ 


కై మిని॥ = జై మినిమహర్షి, అతఏవ = యు క్రియ క్రమగుటవల 
ననే, ధర్మం = ధర్మాధర్మ శబ్దములచే' “పేర్కొనబడు శుభాశుభకర్మజన్య 
సంసా)_రములు ఫలము నొసంగునని చెప్పుచున్నాడు. 


(బ్రహ్మము ఫల(ప్రదాత యని . యంగీకరింతురేని, ఆ(బహ్మము 
కర్మ సపేషించి ఫలమొనంగునా ? అపేకింపకయే యొనంగునా? అపే 
క్షీంపకయే భల మొసంగునందురేని (బహ్మమున వై షమ్యనై ర్‌ఘృణ్య 
దోషము లేర్పడును. అనగా-కర్మల న'పేక్షింపక ఫలమొసంగుచో (బ్రహ్మము 
స్వయముగ తనయిష్టమువచ్చిన ట్లొకనికి సుఖము, మరియొకనికి దుఃఖము, 
ఒకని “కిక్కు.వ, మరియొకనికి తక్కువ ఇచ్చిన ట్లగును, అట్లు చేయుట 
వలన: (బ్రహ్మమునందు విషమత, పక్షపాతము, రాగద్వేషములు మున్నగు 
దోషములు సంభవించునని భావము. ఇక కర్మల నపేక్షించియే ఫలముల 
నొసంగునందురేని కర్మలవలననే ఫలములు లభించిన ట్లగును. ఇక 
(బ్రహ్మము చేసిన దేమున్నది ? అందువలన (బ్రహ్మము కర్మఫల(ప్రదాత 
యెట్లగును ? కాజాలదు. సూర్యుడు స్వయముగ నాకొశమున (బకాశించుచు 
పృథివి నాకర్షించి ధరించుచున్నాడు. భూమియు సూర్యునిచుట్టి తిరుగు 
చుండును. ఓషథులు క్రమముగ పక్వమయి (ప్రాణిలో గయోగ్య మగు 
చున్నవి, కృష్యాదికర్మలు యథాసమయము ఫలముల నొసంగుట చూచు 
చున్నాము, కావున. కర్మఫల దాతృత్వము (బహ్మధర్మ మనుుటేఐ. మరియు 
కర్మ క్షణిక మగుటవలన నది ఫలము నొసంగజాల దనుటయు సరి 

| .శొదు కర్మ ఫలసమయమున నుండకున్నను,; ఆఅకర్మవలన జనించిన 


Fre. 


Scanned by CamScanner 


te. వేదాంతదర్శనము 


సరస్కా_రము-ధర్మము, అధర్మము ననుపదములచే జెప్పబడునది - ఫలమ 
లభించుకొలమువరకు నుండును, కావున ధర్మాధర్మ రూపసంస్కా_రములే 
ఫలము నొసంగునని చెప్పుట యు క్రియు కము, కొబట్టి (బ్రహ్మవలన కర్మ 
ఫలములు లభించు ననుట సరికాదు, (౪౦) 

ఈ పూర్వపక్షమును నిరాకరించుచు సమాధానసూ (త్రమును వ్యాస 
మహర్షి రచించుచున్నాడు. 

పూర్వం తు బాదరాయణో 
హేతు వ్యపదేశాత్‌ ౩3-౨-౪౧ 

బాదరాయణః = వ్యాసమహర్షి - (గ్రంథకర్త, 'హేతువ్యపదేశాత్‌= 
కార్యమా(త్రం (ప్రతి (బహ్మము కారణమని చెప్పుటవలన, పూర్వం తు= 
పూర్వము చెప్పబడినట్లు (బ్రహ్మమే కర్మఫలదాత, ఇతరము కాదు, అని 
నిశ్చయించుచున్నాడు. ఉపనిషత్‌ స్మృతులలో (బ్రహ్మము సర్వమునకు కొర 
ణముగ చెప్పబడినది, 

“ఏష యోనిః సర్వస్య మాం. ౬. 

“స కారణం కరణాధిపాధిపఃి శ్వే, ౬-౯, 

“స హి సర్వవిత్‌ సర్వకర్తా' సాం. ౩-౫౬. 

ఇట ఉపనిషత్‌ స్మృతివాక్యములు (బ్రహ్మమును సర్వమునకు కొర 
ణముగ - కర్తగ - నిర్దేశించుచున్నవి. అట్టియెడ కర్మ ఫలరూపకార్యమునకు 
మాత్రము (బహ్మము కారణ మెట్లు ma ? (దిహ్మము ల్‌ కోక్రములను 
కాసించునది. అతనిశాసనము నుల్లంఘింప చేతనములకు గాని, అచేతనము 
లకుగాని శక్యము కాదు. 

“సర్వ స్యేశానః సర్వస్యాధిపతిః, సర్వ మిదం (ప్రశా స్తీ, యదిదం 
కించి బృ, ౫-౬-౧. “పరమేశ్వరుడు - (బ్రహ్మము - సర్వమును 
కాసించును, సర్వాధిపతి” 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి. పా, ౫-౭ 


“సూర్యచం(దాదులు అతనిళాసనమునకు లోబడియే (ప్రకాశించును. 
(గహోప్యగ్రహముల నాకర్షించును. అతని (ప్రశాసనమునకు విరుద్ధముగా 
నేదియు నేమి చేయుటకును సమర్హము కాదు. పరమేశ్వరుని శాసనమునకు 
విరుద్ధముగా ఓషథులు జనింపవు. సస్యములు ఫలింపవు. (బహ్మము స్వయ 
ముగ నిష్టానిష్టఫలముల నొసంగసమర్హమయ్యు, వై షమ్య, పక్షపాతాది 
దోషము లొదవకుండుటకునుగాను జీవులొనర్చుకర్యల న పేక్షీించియే ఫల 
ముల నొసంగును, 

“స వా అయమాత్మా సర్వేషాం భూతానా నుధిపతిః 

సర్వేషాం భూతానాం రాజా' బృ. ౨-౫-౧౫. 

కావున సర్వభూతాధిపతియు, సర్వభూతములకు రాజును నగు నాపర 
(బ్రహ్మ పరమేశ్వరుడే కర్మఫల(ప్రదాత యగును. చమరియొండు కాదని 
వై దికసిద్ధాంతము, (౪౧) 

వేదాంత దర్శన - అంబా వ్యాఖ్యానమున 
తృ తీయాధ్యాయమునందు ద్వితీయపావము 
సమౌ_ప్పము 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము 

తృ తీయపాదము 

(పథ మాధిక రణము 
ఇంతకు పూర్వము (బ్రహ్మమునకు సంబంధించిన విషయము 
వర్ణింపబడినది. ఇకముందు (బ్రహ్మోపాసన వర్షింపబడును. కర్మవలె ఉపా 
సనకూడ జ్రానసాధనము, కర్మనిష్టులగు వారికి జ్ఞానోత్స శ్తికి పూర్వము 
ఉపాసనలో (పవృ క్తి రి కలుగును, వేదాంతమునందు దహరోపొసన, శాండి 
ల్యోపాసన, నె వై శ్వానరోపాసన యను ననేకోపాసనలు వర్ణి ౦పబడినవి. 
ఆవి. పరస్పర మొకదానికంచ మరియొకటి (శేష్టమా ? లేక యన్నియు 


సమానములేనా ? అని యిట విచారింపనగును. వానిలో విశేష మొండును 
లేదను సిద్ధాంతపక్షము నవలంబించి సూత్రము నారంభించుచున్నాడు, 


సర్వ వేదాంత ప్రత్యయం చోదనా 
ద్యవి శేషాత్‌ 3-౩-౧ 
చోదనాద్యవి శేషాత్‌ = విధి మున్నగువానియందు భేదము లేనందున, 
సర్వ వేదాంత (ప్రత్యయం = ఉపనిషత్తు లన్నింటియందు గల (బ్రహ్మోపాస 
నమునందును భేదము (వై శిష్ట్యము)లేదని యెంచవలయును. 
వేదాంతము లన నుపనిషత్తులు, ఈశ కేన కఠాది నామములతో 
పది, పదునొకండు ఉపనిషత్తులు వేదానుకూలముగ నున్నంతవరకు (ప్రమా 
ణములుగ శిష్టు లంగీకరించుచున్నారు. 
ఆ యుపనిషత్తులలో నన్నింటిలోను దహరాదినామభేదములతో 


(దిహ్మోపాపనము విధింపదడినది. ఈయుపాసనలలో నొకటి యింకొకటి 
కంటె విశిష్ణమైయున్నదా? లేక యన్నియు సమానములేనా? అనునది యట 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి పా, ౫-౨౯ 


విచారణీయవిషయము. పరస్పరము విశిష్టము లనుట పూర్వపక్షము, కాదు. 
ఒకదానికంటి మరియొకటి విశిష్టము కాదనుట సిద్ధాంతము. చోదన యన 
విధి యని యర్థము. “ఉపాసీత, ధ్యాయీత, వేద" అను నిట్టి విధిని తెలుపు 
పదములతో ఉపనిషత్తులలో (బ్మృహో్కోపాసనము విధింపబడి యున్నది. 
బ్రహ్మము నుపాసింపవలెను. ధ్యానింపవలెను. తెలిసికొనవలెను? అను 
నిట్టి విధి - ఆజ్ఞ - ను తెలుపుపదముల మూలమున (బ్రహ్మ ముపాసింపదగిన 
దని తెలియును. పై విధులతో విధింపబడు విధేయమగు (బబహో్కోపాస 
నములో నెట్టి విశేషము కనిపింపదు. దహరోపాసనాదివిధులలో విశేషము 
లేనందున విధేయమునందును. - (బ్రహ్మోపాసనమునందును - విశేషము 
లేదని యభిప్రాయము, అందువలననే యపాననమువలన లభించు. ఫలము 
నందును విశేషము కనిపింపదు. ఛందోగులు . దహరోపాసనకు: గాని, 
శాండిల్యవిద్యోపాసనకుగాని, వై శ్వానరోపాసనకుగాని 'యేఫలము కలుగు 
నని చెప్పుచున్నారో' యదే. ఫలము కలుగునని వాజసనేయళాఖీయులును 
చెప్పుచున్నారు. (బహోపాసనకు ఫలము. (బబహ్మసాతెత్కారమే. కావున 
సర్వవేదాంతములందును. విధింపబిడిన దహర, శాండిల్య, వైశ్వానర 
ప్రభృతి బ్రహో్యపాసనములలో పరస్పరవిశేష మేమియు లేదని సూత్రాఖి 
ప్రాయము, (౧) 
ఈ విషయమున విశేషహేెతువు నాశంకించి, దానిని. నిరాకరించు 
చున్నాడు. 
భేదా న్నేతిచే న్నైకస్యా మపి ౩.౩.౨ 
భేదాత్‌ = వేదాంతభేదమువలన, న ఇతి చేత్‌ = సళ్వవేదాంతము 

లందు విధింపబడిన (బహోపాసనలలో విశేషము లేదనుట సరికాదు, 


అని యందురేని; న = అది నరికాదు. కారణమేమన, ఏకస్యా మపి= 
(ప్రతి వేదాంతమునందును - (ప్రత్యుపనిష త్తువందును - విశేషము లేని (బహ్మో 


లా క! 


Scanned by CamScanner 


కశత వేదాంతదర్శనము 


పాసన మున్నను, ప్రతిపాదక (ప్రతిపాదయితవ్య విశేషాపేక్షతో విశే 
షము కలుగును, 


“వేద = తెలిసికొనుము. ధ్యాయీత = ధ్యానముచేయవలెను, అను 
నిట్టి విధివాక్యములందు భేదము లేనందున నుసనిషత్తులలో నన్నింటి 
యందును (ప్రతిపాదింపబడు (బహో్క్మోపాసనయందును భేద ముండదు, 
అనుటకు వీలులేదు, - “వేదాంతములలో భేద మున్నందున వానిచే నుపపా 
దింపబడిన (బహో్క్మోపాసనయందును విశేష ముండునని తెలియనగును, 
ఉపనిషత్తులే వేదాంతము అనబడును. ఆయుపనిషత్తు లనేకవిధముల భిన్న 
ములైై యుండుట యెల్లరకు (ప్రత్యక్షము, అందువలన వేదాంతములు 
భిన్నము లనుట సిద్ధము. భిన్నములగు నా యుపనిషత్తులలో నొ కేవిధమగు 
విధివాక్యము చూడనగును, అదియే పునరుక్తి యనబడును. అయ్యది పున 
రు క్రియైనను, ఉపాసనభేదమునకు (ప్రయోజకమగును, అట్లు కానిపక్ష మున 
(పతి వేదాంతమునందును వినబడు విధివాక్యము సంగతము కానేరదు. 
కావున (ప్రత్యుపనిషత్తునందును విధింపబడు (బహోోపాసనలోను భేద 
ముండునని తెలియుచున్నది". - అన, నది సరికాదు. (ప్రతిపాదక (ప్రతిపాద 
యితవ్య భేదమునుబట్టి వేదాంతములలో భేద ముపపన్న మగును; కాని, 
(బహోపాసనలో భేదము లేదు. (ప్రతిపాదించువ్య కులలో ((ప్రతిపాదకు 
లలో) భేద ముండుటవలన (పతిపాదయితవ్య వ్యక్తులలో భేద ముండుట 
సత్యమే. ఇట్లు (ప్రతిపాదక (ప్రతిపాదయితవ్య భేదము సిద్ధించిన మీదట 
(ప్రత్యుపనిషత్తునందును (బ్రహ్మోపాసనను విధించువాక్యములలో సామ్య 
ముండుటలో దోష మేమియు నుండదు. ఒకే యర్భము ననేకులు సమా 
నముగ చెప్పుట దోషావహ మెట్లగును ? పాటలీపుత్రమున గోవిందుడు 
గోపాలున కే విషయమును జెప్పునో యావిషయమునే యజ్ఞదత్తుడు మరి 
యొక తావున దేవదత్తునకు జెప్పుట యనంగత మెట్లగును? కావున ననేక 
వేదాంతములందు జూడబడు సమాన(క్రుతి - విధివాక్యము _ వలన ఏిధింప 


Scanned by CamScanner 


తృతీయా ధ్యాయ ము_ ద్వి, పా. ౫3౧ 


దిడు (బ్రహ్మోపాసన యవిశిష్టమే యగును, భిన్నము కానేరదని భావము, 
(౨) 

వేదాంతభేదమువలన (బహ్కోపాసన ఫిన్నము కొకపోయినను, 
ఉపనిషత్తులలో పర్షింపబడిన ఛర్మ భేవమువలన భిన్నము కావచ్చునుగదా ! 
ఆథర్వణీకులు ముండకోపనిషత్తునందు (బహ్మవిద్యకు శిలో[ వతము 
ధిర్మముగ చెప్పియున్నారు. 

“తేషా మేవై తాం (బహ్మవిద్యాం వదేత రో (వ్రతం విధివద్‌ యైస్తు 
చీర్ణమ్‌' ముం. ౩-౨-౧౦. “ఎవరు విధిపూర్వకముగ శిరో(వ్రతమును పూర్తి 
చేయుదురో వారికే యీ (బహ్మచెవ్య టోధింపపలెను'. 

ఆథర్వణికు లీప్రతయుసు జెప్పియున్నారు; కొని వాజసనేయులు, 
ఛందోగులును ఇట్టి (వ్రతమును - ఫర్మమును జెప్పరు. (ప్రతి వేదాంతము 
నందును టోధింపబడు (బహ్మోపాసనలో భేదమే లేనిపక్షమున నావిద్య 
నభ్యసించువారి కిట్లాకచో (వ్రతమును ఆచరణీయముగ జెప్పి మరియొకచో 
నేల యట్లు విధింపబడదు ? ఒశకేవిద్య యొకట (ప్రతధారి చదుపుటయు, 
మరియొకచోట నవ్రతి చదువుటయు యు క్రము కాదుకదా ! కొపున (ప్రతి 
వేదాంతమున జెప్పబడిన (బ్రహో్మపాసన యొక్కటియే యనుట యుక్తము 
కాదు.’ అన, సమాధానము చెప్పుచున్నాడు, 

స్వాధ్యాయస్య తథాత్వేన హి సమాచారే 
=.౨కారాచ్చ సవవచ్చ తన్నియమః 3౩-3౩-3 
స్వాధ్యాయస్య= (ఇట స్వశబ్దముచేత ముండకోపనిషత్తు (గ్రహింప 
నగును) ముండకో పనిషదధ్యయసమునకు శిరో(ప్రతధారణముచేయవలెను, 
హి = కారణ మేమన, సమాచారే, తథా ల్వేన = శాస్తాధ్యయనానుష్టాసదు 
నకు శిరో(వతము ధర్మమగుట ప్రసిద్ధము. అధికారాత్‌ చ = 4రో(వ్రతము 
స్వాధ్యాయమునకు సంబంధించిన దగుటవలనను, చ= మురియు సప 


Scanned by CamScanner 


x3౨ వేదాంతదర్శనము 


వత్‌ = యజ్ఞమున మం(త్రమువలె, తన్నియమః = స్వాధ్యాయమున శిరో 
(వతము నియత మగుటవలనను, 


ఇట శిరో(వప్రతము (బహ్మచర్యా ద్యనుష్టాన మని (గహింపవలెను, 
అయ్యది ముండకోపనిషత్తునందు అధ్యయన ధర్మముగా చెప్పబడినది = 
(నై తదచీర్హ(వ్రతో ౭_ధీతే, ముం, ౩-౨-౧౧) “శిరో(వతము నాచరింపని 
వాడు ముండకోపనిషత్తు నధ్యయనము చేయడు". అను సీవాక్య శేషమువలన 
శిరో వతము అధ్యయన ధర్మమని బోధపడుచున్నది. కావున నీ (వ్రతము 
(బహ్మవిద్యాధర్మము కాదు, 

ఆయా శాస్త్రమున (ప్రవర్హించు అధ్యయనాధ్యాపనల లక్షణమైన 
అధ్య త్రధ్యాపయితృ వ్యవహార మిట సమాచార మనబడును, అందు 
శిరో(వతము స్వాధ్యాయమునకు ధర్మ మనుట యెల్ల రెరిగిన విషయమే. 
ఈసూ(త్రమునగల ఆధికారపదము సంబంధమును తెలుపును. కావున శిరో 
(వత ధర్మము స్వాధ్యాయమునకు సంబంధించినదే కాని, (బహ్మవిద్యకు 
చెందినది కాదు. 

ఇ'ప్తే, యజ్ఞమున మంత్రములతో దై వతాస్మరణము నియమముగ 
జేయవలసియున్నట్లు ముండకోపనిష దధ్యయనమునకు _ శిరో (వ్రతము 
ధర్మముగ నియమింపబడినది. ఇతరోపనిషత్తులు చదువుట కట్టి ధర్మము 
నియతము కాదు. కావున శిరో వతధర్మము అధ్యయనధర్మ మే కొని, 
(బహ్మవిద్యాధర్మము కాదు. అధ్యయనధర్మభేదమువలన (ప్రత్యుపనిషత్తు 
నందు చెప్పబడు (బహోోపాసనవిద్యయు భిన్నమగునని కల్పించుట 
యుక్తము కాదని సూ(త్రాభి ప్రాయము, (3) 


ఈ విషయమునే (క్రుతిమూలమున బలపరుచుచున్నాడు, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము - ద్వి, పా, ౫133 


దర్శయతి చ తి.3.౪ 


చ=మరియును, దర్శయలి=(ప్రతి చదాంతమునందును నొకేబ్రహ్మ 
ముపాస్యమని యుపదేశించుశుతియు (బహ్మోపాసనమున భేదము లేవని 
దెలుపుచున్నది. 

వేదములు, ఉపనిషత్తులు నన్నియు నాకే [బబహో్కోపాసన నుపదేశించు 

చున్నవి, కావునను బబహో్కోపాసన అభిన్నమనియే యెంచవలెనని 
సూత్రాభిపాయము. 

“యుంటతే మన ఉత యుంజతే ధియో 

విప్రా విప్రస్య బృహతో విపశ్చిత। 

విహో(త్రా దధే వయునా విడేక 

ఇన్మహీ దేవస్య సవితుః పరిస్తుతిః బు. ౪-౪-౨౪-౧. 

'మహామహిమ గలిగినట్టియు, లోకలోకొంతరములను' ధరించు 
నట్టియు, సమ స్తజ్ఞానమును (బకాశింపజేయునట్టియు, అన్నింటికంటె గొప్ప 
దియ నగు నా పరమాత్మయందే జ్ఞానులు తమమనస్సును జోడింతురు. 
బుద్ధిని వికసింపజేయుదురు.” 

“ఏకో వశీ సర్వభూతాంతరాత్మా” కక, ౫-౧౨. 

“సర్వ(ప్రాణులకు నంతరాత్మయె యన్నింటిని వశమున నుంచువా 
డొక్క_డే.' 

“ఏకో దేవః సర్వభూతేషు గూఢః) శే. ౬-౧౧. 

“సమ స్తభూతములందును గూఢముగ నుండుదేవు డొక్క_డే', 

అని వేదములందును, ఉపనిషత్తులందును నొకే (బ్రహ్మ ముపాస్య 
ముగ నుపదేశింపబడినది. అందువలన ఉపనిషత్తులలో నన్నింటియందును 
బోధింపబడిన యుపాసనవిద్యయు భిన్నము కాక యభిన్న మే - అవిశిష్ట మే. 
యని సిద్ధమగుచున్న ది, (౪) 


Scanned by CamScanner 


3౪ వేదాంతదర్శనము 


ద్వితీయాధిక రణము 


ఇట్లు ఉపనిషత్తులలో నెల్లయెడల బోధింపబడిన యుపాసనలో 
భేదములేదని నిర్ణయించి, యటు'పై దాని ప్రయోజనమును దెలుపుచున్నాడు. 


ఉపసంహారో = ర్థాభేదాద్‌ విధి శేషవర్‌ 
సమానేచ ప్ర ౩౫ 


సమానే చ=వేదాంతములం దెల్లయెడల నుపదేశింపబడిన (బ్రహ్మో 
పాసన యొక్క-టియే మైనందున, ఆర్జాభేదాత్‌ = (పయోజనమునందును 
భేదములేనందువలన, విధిశేషవర్‌ = విధిశేషములయిన అగ్నిహో శ్రాది 
కర్మలు భిన్న స్థలములలో నుపదేశింపబడినవి యొకచో నన్వయింపదిడు 
నట్టు, ఉపనంహారః = అన్యత్ర చెప్పబడినగుణముల కన్య(త్ర సంబంధ 
మున్నట్లు తెలిసికొనవలెను, 


సర్వ వేదాంతములందును -ఉపనిషత్తులం దన్నింటియందును - 
వర్షింపదిడిన (బబహో్క్మోపాసన యొక్కటియే. అందు భేదము లేదు. కాని, 
భిన్నభిన్నములయిన యుపనిషత్తులలో వర్ణింపబడిన గుణములలో సరస్స 
రము సంబంధము కలదా? యన, కలదు. ఒకశాఖయందు చెప్పబడిన గుణ 
ములు మరియొకళాఖయందు ఉపనంహారము - సంగ్రహము - చేయనగును. 
కారణ మేమన ; భిన్నధిన్న శాఖలలో - ఉపనిషత్తులలో జెప్పబడిన గుణము 
లకు - బహ్మోపాసనయందు జెప్పబడిన గుణములకు - (పయోజనములో 
భేదము లేదు. ఆ గుణములకు (బయోజనము ఉపాసన కుపకరించుటయే. 
కావున నుపాసనలో భేదము లేనందున ఉపాసనవిద్యయందు భిన్నస్థలము 
లలో జెప్పబడినగుణములను థిన్నస్టలములలో (గ్రహింపనగును. అగ్ని 
హోత్రాది కర్మములలో వానిశేషములందు చెప్పబడిన గుణములు (గ్రహింప 
బడుట శాస్త్రసిద్ధము. (బ్రహ్మోపాసన (ప్రతివేదాంతమునందు సమానమై 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము_ద్ని, పా, ౫3 ౫ 


నట్లు, భిన్నభిన్న(బ్రాహ్మణా దిశాఖలందు వర్ణింపబడిన అగ్నిహో గ్రాదికర్మ 
ములును సమానములే, (౫ ) 


ఈ విషయమున గలుగు నొకశంకకు సమాధానము : 


అన్యథాత్వం శద్దాదితి చేన్నావిశేషాత్‌ ౩-౩-౬ 
శబ్దాతీ =ఉపాసనను విధించు (శ్రుతివాక్యమువలన, అన్యథాత్వమ్‌= 
అనుపసంహారము - ఒకశాఖలో జెప్పబడినగుణములు మరియొకశాఖయందు 
(గ్రహింపరాదు, ఇతిచేతి=అనియందురేని, న=అబ్లనరాదు, అవిశేషాత్‌= 
(విశేష మన భేవము, అవశేషమన నభేదము.) (బ్రహ్మమునకు, తద్గుణము 
లకు భేదము లేదు, కావున, ఒకయెడ వర్ణింపబడిన గుణములు మరియొక 
యెడ (గహింపవచ్చును, 
ఉపనిషత్తులలో (బ్రహ్మోపాసన సమానముగ జెప్పబకినను గుణ 
సంగ్రహముచేయుట యుక్తము కాదు. కారణ మేమన : 'ఆత్మే త్యేవో 
పాసీతి బృ. ౧-౪-౭, - “త మే వై కం జానథ ఆత్మానమ్‌' ముం..౨-౨-౫, 
అను నీ వాక్యములందు ఆత్మాఏప=(బ్రహ్మామే, తమ్‌ ఏకమ్‌ ఆత్మానమ్‌ 
ఏవ='ఆయొక్క (బబహ్మామునే” అని (బహ్మమునే ఉపాసింపవలెను, ఇతర 
మును ఉపాసింపరాదు. అని వాక్యములందు “ఏవి కారమును (ప్రయోగించి 
(బ్రహ్మము కానిదాని సుపాసింపపలదని యున్నది కడా! కాపున థిన్నస్టల 
వాక్యములందు వర్ణింపబడిన గుణములను (గ్రహించుట యు క్రము కాదు, 
అట్లు కావవతమున ౩ పై"వాక్యములలో ని “ఏవ=ి కారము వ్యర్ణమగును, 
“ఏవి పదము ఇతరమును విడదీయుటకే ప్రయోగింపబదుననుట యెల్ల 
రెరిగినవిషయమే. (బ్రహ్మగుణములను విడిచి శకేవల(బహ్మమును ఉపా 
సింపవలెనని వాక్యములవలన తెలియుచున్నది. కావున గుణ(గహణము 
పనికిరాదని పూర్వపతాధిప్రాయసు, 


Scanned by CamScanner 


నోలిఖు వేదాంతదర్శనము ' 


కాని, యది సరికాదు. కొరణ మేమన : (బ్రహ్మమునకు దానిగుణము 
లకు (అవి శేషాత్‌ ) భేదములేదు, (బ్రహ్మగుణములు (బహ్మముకం బె భిన్న 
ములు - ఇతరములు కావు. కాబట్టి పై వాక్యములందు (ఆత్మే త్యేవ, త్‌ 
మేవై క మాత్మానమ్‌) (ప్రయోగింపబడిన (ఏవ) “ఏ' పదము (బ్రహ్మము 
నుండి తద్దుణములను వేరుచేయుటకు గాక (బహ్మముకం బ భిన్నములగు 
(ప్రకృత్యాదులను వేరుచేయుటకు (పయోగింపబడీనట్లు (గ్రహింపవలెను, 
ద్రహ్మమునందలి జ్ఞానానందాదిగుణములను వేరుచేయుదుమేని (బ్రహ్మ 
మన నేమగును? జ్ఞానము, ఆనందము మున్నగు గుణములు (బ్రహ్మన్వరూ 
పమే కదా! దానికంటె నవి భిన్నము లెట్లగును ? ఎన్నడు కాజాలవు, 
కౌబట్టి (బహ్మోపాసనను విధించువాక్యములు (బహ్మాముకం బె భిన్నమగు 
ప్రకృత్యాదిపదార్థమును ఉపాసింపరాదని బోధించుచున్న ఫ్రెంచవలెను. 
అందువలననే “సాకీ చేతా కేవలో నిర్గుణశ్చ' శే. ఉ. ౬-౧-౧, అను 
నీవాక్యమునందు గల నిర్లుణపదముచే సత్వరజ స్తమో రూప ప్రాకృతికగుణ 
రహిత (బ్రహ్మము మ్యాతము (గ్రహింపవలెననియు తెలియనగును, శ్రీ 
శంకరపాదు రీ సూత్రయునకు భాష్యము (వ్రాయుచు “బృ. ఉ. ౧-౩-౧ = 
౧-౫-౭ “ధాం. ఉ, ౧-౨-౧ ౧-౨౭౭) వాక్యముల నుదాహరించి ఉద్లీథ 
ఉపాసనవిషయమున శంకించి యేమో సమాధానము చెప్పయత్నించిరి. 
కొని యీ సూత్రమున నా యుదాహరణములకు(ప్రస క్రి కనిపింపదు. బృహ 
దారణ్యక ఛాందోగ్యములలో పర్టింపబడినట్టి యా యుపాసనలందు (ప్రాణ 
రూప(బహ్మము ఉపాస్యముగా శజెప్పబడుటచే వానియందును భేదము 
లేదు. (౬) 

మరియొకళంకకు సమాధానము : బ్రహ్మముకం టె తద్దుణములు - 
జ్ఞానానందాదులు భిన్నములు కానందున శబ్దమువలన గుణ(గహణము 
చేయవచ్చు ననుకొందము, కాని, ఉపగక్రమభేదమువలన ఉపాసనలలో 
భేద మేల యంగీకరింపజనదు? ఛాందోగ్యమున (“సర్వం ఖ ల్విదం (బ్రహ్మ 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ద్వి. పా, 


౫32 


ఛాం, ఉ. ౩-౧౪-౧.) “ఇది యంతయు (బ్రహ్మముకదా!'. అని [ప్రారంభించి 
కాండిల్యోపాసన చెప్పబడినది. వాజసనేయులు (“సత్యం (బ్రహ్మే త్యుపా 
సీత శత. ౧౦-౬-౩-౧.) “సత్యము (బ్రహ్మ మని. యుపాసింపవలెను” అని 
. చెప్పుచున్నారు. ఇట ఉపాసనలయుష(క్రమమున - (ప్రారంభమున భేదము 
స్పష్టమగుచున్నది. కావుస ఉపాసనలో భేదము నంగీకరింపక తప్పదు. 
ఉపాసనలో భేద మున్నందున నొకయుపాసనలో జెప్పబడిన గుణములు 
మరియొక యుపాసనయందు (గహించుటయు సరికాదు. కావున గుణ 


(గ్రహణము తగదు. అని శంకింపగా, సూత్రకారుడు దానిని నిరాకరించు 
చున్నాడు. 


. 


నవా (పకరణభేదాత్‌ పరోవరీయస్వాదివత్‌ 3.3౩.౭ 

(“అన్యథాత్వం, అవిశేషాత్‌” అను నీ రెండుపదములు 

పూర్వసూ త్రమునుండి యీ సూత్రమున (గ్రహింపబడును.) 

(పకరణభేదాత్‌=ఉప(క్రమభేదమువలన, న అన్యథాత్వం=గుణోప 
సంహారము - గుణ(గ్రహణము చేయరాదనుట తగదు. అవిశేషాత్‌ = ఉపా 
స్యమున భేదము లేనందువలన, పరోవరీయస్వ్వాదివత్‌=పరోవరీయస్వ్వాది 
వలె, పరోవరీయ స్వ్వము - (బ్రహ్మ మన్నింటికంటె గొప్పది. అను నిట్టి 
గుణములతో గూడిన ఉద్గీథ (బ్రహోోపాసనలలో భేదమున్నను గుణ(గ్రహ 
ణము చేయబడినట్లు అనగా ఉపాసనప్రారంభములలో భేదమున్నను 
ఉపాస్యవస్తువునందు భేదము లేనందున గుణ(గహణము చేయవచ్చునని 
సూత్రాభి ప్రాయము, 

ఛాందోగ్యమున ఉద్‌ గిథ ఉపాసన రెండువిధములుగ వర్షింపబడి 
నది. మొదట : “అథ య ఏషో = న్తరాదిత్యే హిరణ్మయః పురుషో 
దృశ్యతే: హిరణ్యశ్మ(శ్రుః ' హిరణ్యకేశ ఆ(ప్రణభాతి సర్వ ఏవ సువర్ణ ః' 
హోరు టకం హిరణ్యళ్శ(శుత్వాది గుణములతో గూడిన (బ్రహ్మము 


Scanned by CamScanner 


౫4౩3౮ వేదాంతచర్శనము 


నుపాసించుట ఉద్లీథ మని చెప్పబడినది. ఆ తరువాత, “ఆకాళో హ్యేవేభ్యో 
డ్యాయా నాకాశః పరాయణమ్‌, స ఏష పరోవరీయా నుద్‌గీథః స ఏషో 
2న న్హః' ౧-౯౧-౨, పరోవరీయ స్వ్వము (అన్నింటికంటె గొప్పది) 
మున్నగుగుణములతో గూడిన ఉద్‌గీథ ఉపాసన చెప్పబడినది. ఇ ల్లీ 
యుపాసన యొకేశాఖకు చెందినదయ్యు (ప్రకరణభేదమునుబట్టి 'పైచూపు 
లకు కొంతభేదము కలదిగ కనిపించును. హిరణ్యశ్మ(శ్రుత్వాది గుణవిళిష్ట 
ఉపాసన యొకటి; పరోవరీయస్త్వాది గుణవిశిష్ట ఉపాసన మరియొకటి. 
కావున (ప్రకరణభేదమువలనను గుణభేదమువలనను ఉపాసనలలో భేద 
మున్నట్లు తోచును. కాని సూ(త్రకారుడు పై ఉపాసనలందు ఉపాన్యముగ 
వర్షింపబడిన (బ్రహ్మముమాపత్రు మొక్క_టియే ఉద్‌గీథరూపమున చెప్ప 
బడిన దనుచున్నాడు. కావున నిరూపణ(ప్రకార ((ప్రకరణ) భేదమువలన 
నిరూపింపదగిన - ఉపాస్యవస్తువునందు భేదము కలుగునని యెంచరా 
దనుట సూ(తకారుని అభిప్రాయము. మొదటి (ప్రకరణమున (బ్రహ్మము 
చేతన - (ప్రకాశ స్వరూపమని భావించుచు నుపాసింపదగిన దని విధింపబడి 
నది, రెండవ(ప్రకరణమున ఆ (బ్రహ్మమే సర్వవ్యాపకమని భావింప నగునని 
విధింసబడినది. రెండుతావులందును (బహ్మ మొక్కటియే యుపాస్యము. 
ఇస్తే “సర్వం ఖ ల్విదం (బిహ్మ” ఛాం. ౩-౧౪-౧. “సత్యం (బ్రహ్మే త్యుపా 
సీతి శత, ౧౦-౬-౩-౧. అను (ప్రకరణములందు వర్ణింపబడిన ఉపాసన 
లలో (ప్రకరణభేదమువలన, నిరూపణ(ప్రకారభేదమువలనను పెకి కొంత 
భేద మున్నట్లు కనిపించిననే ఉపాస్య(బహ్మ మొక్కటియే యైనందున 
పరస్పరగుణ(గ్రహణము చేయుటలో నెట్టి దోషము లేదని (గ్రహింపవలెను. 

“సర్వం ఖ ల్విదం (బహ్మ' అని ఛందోగులు సృష్టిస్టితిలయములకు 
కర్తగా (బ్రహ్మము నుపాసింపవలయు ననిరి. “నత్యం (బహ్మే త్యుపాసీత” 
ఆని శతపథమునందు వాజసనేయులు సత్యరూపమున (బ్రహ్మ ముపొస్య' 
మనిరి, ఇ'ప్లే ఛాందోగ్యమున మరియొకయెడ “(పాణ ముడ్‌ గీథ ముఫాసాం 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము _ ద్వి. పా. ౫౩౯ 


చక్రిరే” ఛాం, ౧-౨-౨. అని చెప్పబడినది. ఇట ప్రాణపదము (బ్రహ్మము 
నకు (ప్రయోగింపబడినది, ఈ యుపాసన “ఓమ్‌” నామముతో చేయబడును. 
కావుననే యీ యుపాసన ఉద్‌ గీథ మనబడినది, “ఓమి త్యేత దక్షర ముద్‌ 
గీథ ముపాసీతి ఛాం, ౧-౧-౧. అను వాక్యముతో నీ యుపాసన (ప్రారంభ 
మగును, బృహదారణ్యకమున “౧-౩-౧ నుండి ౨౪” వరకు గల (ప్రసంగ 
మున గల (ప్రాణపదిము (బ్రహ్మకు బోధకము. ఆ (ప్రాణమే ఉద్‌ గీథము, 
ఉద్‌ గీథపచమును నిర్వచించుచు నిట్లు చెప్పబడినది: “ప్రాణో వా ఉత్‌ 
ప్రాణేన హి ఇదం సర్వం ఉ త్తబ్దిమ్‌. వాగేవ గీథా; ఉత్‌చ గీథాచ ఇతి= 
ఉద్‌ గీథఃి బృ. ౧-౩-౨౩, ఉద్‌ గీథపదమునందలి ఉత్‌ పదమునకు 
(ప్రాణము బోధ్యము. ఆ (ప్రాణము మూలముననే యీ జగ _త్తంతయు 
స్థిరమైయున్నది - నిలబడియున్నది. ఉత్‌ సదము ఉ త్తబ్రఆర్హమును నిర్రేళంచు 
చున్నది. వాక్‌ పదము గీథకు బోధకము, ఇట్లు ఉత్‌ గీథ పదము నిద్దించును, 
ఈ విశ్వమును ధారణ (ఉ త్తబ్బము) చేయునట్టి ప్రాణమే' (బిహ్మాము, 
దానిని గానము చేయు గీథాపదము - “వాక్‌” (ఓమ్‌) రూపమున నెరుంగు 
నది. ఈ విషయమునే బృహదారణ్యమునగల “వాచా చ హ్యేవ స ప్రాణేన 
చోదగాయత్‌” బృ. ౧-౩-౨౪. అను వాక్యముతో వాక్‌, (ప్రాణము నను 
వానిమూలమున ఉద్‌ గీథ మైనట్లు ఉపనిషత్తు తెలుపుచున్నదీ. ఓమ్‌ పద 
ముతో ఉపాసించి (బ్రహ్మమును బొందుటయే ఉద్‌ గీథవిద్య. ఛాందోగ్య 
బృహదారణ్యకములలో నీ విద్యయే సమానముగ వర్ణింపబడినది. పైన 
వర్ణించిన (ప్రసంగములలోని ఉద్‌,గీభఉపాసనలలో నెట్టి భేదమును లేదు, 
కావున ఉపనిషత్తులలో వర్తింపబడిన బహ్మోపాసనలలో భేదము లేదు. 
అందువలననే యొకచో వర్తింపబడిన గుణములను మరియొకచోట సంగ 
హించుటలో నెట్టి దోషము లేదని తెలియుచున్నది. (8) 

ఈ యపాసన విషయముసందే మరియొక  శంకకు సూ(త్రకారుడు 
సమాధానము చె చెప్పుచున్నాడు, 


Scanned by CamScanner 


౫౪౦ వేదాంతదర్శనము 


సంజ్ఞాతశ్వ్చే తదు క మస్తితుతదపి ౩-౩-౮ 
a జన్‌ ఇటీ బటి 
(అన్యథాత్వం, న - అను పదములు ఈ సూ(త్రయుస అనువ _ర్తించును 
సంజ్ఞాత[=అనేక సంజ్ఞలవలన, గుణోపసంహా రాన్యఇ థాత్వం ఇతిచేత్‌ = 
గుణోఫసంహారము చేయరా దని అందురేని, స = అ ట్రనరాదు. తదు 
_కృమ్‌=పూర్వము సమన్వయలక్షణమునస చెప్పబడినది, అస్తి తు తదపి= 
సంజ్ఞైక్యము (ప్రతి వేదాంతమునను ఉందనే యున్నది. 


ఉద్‌ గీథఉపాసన యొక్కటియే యైనను విభిన్ననామములతో ననేక- 
ఉపాసనలు చెప్పబడినవికదా! అ యుపాసనలు ఛిన్నములు కొవా? కానిచో 
భిన్ననామము లేల? ధిన్నము లగుచో సంజ్ఞాభేదమునుబట్టి సంజ్రియు థిన్న 
మగుట నిక్చితముకదా! అని శంకౌభిప్రాయము. ఉపాస్యముకూడ ఉపాస 
నల ననుసరించి భిన్నథిన్ననామములతో జూడనగుచున్నది. ఒకయెడ 
(బ్రహ్మము, ఇంకొకట వై శ్వానరుడు, వేరొకట అక్షరము, ఇళ్లే దహ 
రము, జ్యోతి, (ప్రాణము, భూమ, ఆకాశము నని యనేకనామములతో 
ఉపాస్య మాయా ఉపాసనలందు జూడసగును. నామభేదము ననుసరించి 
ఆ యా నామములు గల - సంజ్ఞి - ఉపాస్యము కూడ భిన్నమనక తప్పదు. 
అందువలన ఉపాసనానై క్యము (అనేకోపాసనలు) సిద్ధించును. కావున 
నొక యుపాసనలో జెప్పబడినగుణముల (గ్రహణము అన్యోపాసనయందు 
తగదు; అని శంకాభిసాయము. ఈ శంకను తొలగించుటకు సూ(తకారుడు 
ఇట్లు సమాధానము చెప్పుచున్నాడు. 
సంజ్ఞానెక్యమువలన సంజ్ఞియగు ఉపాస్యము అనేకము కాగు. 
సంజ్ఞా భేదమునుబట్టి సంజ్లి భీన్నము కావలెనను నియమ మొండును లేదు. 
లోకమున నొకవస్తువున కనేకనామములు చూచుచున్నాము. దేవదత్తు 
డొక్క-డే మైనను నతడు మనుష్యుడు, (బ్రాహ్మణుడు, వదాన్యుడు, శ్రోత 
యుడు నను అనేకనామములచే వ్యవహరింపబడుట నెవ్వ రెరుగరు? 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి. పా, ౫4౪౧ 


అస్లే జగజ్జన్మాదులకు క ర్తమైన పరమేశ్వరునకు వై శ్వానరాది అనేక 
నామము లున్నట్లు పూర్వము “సర్వత్ర ప్రసిద్ధోపదేశాతి' (వే, ౧-౨-౧) 
'అను సూత్రవ్యాభఖ్యానమున వివరించియున్నాము. వస్తువుయొక్క గుణ 
కర్మ స్వరూప సంబంధములను పురస్కరించుకొని నామవిశేషములు పెట్ట 
బడును. పరమేశ్వరునికి స్వరూప మొక్కటియే యైనను గుణకర్మ సంబంధ 
భేదములనుబట్టి యనేక సంజ్ఞ లుండుట దోషము కాదు. ఇట్లు ఉపాస్య 
మున భేదము లేనందున ఉపాసనలోను భేదము లేదనుట నిళ్చితము, 
కావున గుణోపసంహారమున దోషము లేదు. (౮) 

సంజ్ఞాభేదమువలన (బ్రహ్మోపాసనలో భేదము లేకున్న పోనిండు, 
కాని యా (బ్రహ్మోపాసన ఒకట హృదయమున, మరియొకట ఆదిత్యు 
నందు, ఇంకొకయెడ అక్ష్షియందును, వేరాకచఛో అంతటను విధింపబడు 
చున్నది. ఇట్లు స్టానభేదమువలన స్టానిభేదము కలుగు నను నియమమునుబట్టి 
ఉపాన్యమున భేదము కలుగును. దానింబట్టి ఉపాసన భిన్నమగును. కావున 
గుణోపసంహార మనుచితము; అనుశంకను నిరాకరించుటకు సూత్రము 
రచించుచున్నాడు. 


వ్యాపే శ్చ సమంజసమ్‌ కంచుతో 
జాలి 
(సూత్రమున గల చకారము శంకానిరాకరణార్హము.) 
య 
వ్యా షేః=(బ్రిహ్మము వ్యాపక మగుటవలన, సమంజసమ్‌ = సర్వ 
స్టానములందును (బిహ్మోపాసనము ఉచితమే, 


మోక్షము. నపేక్షించు వ్యక్తులు భిన్నరుచులు, భిన్నభిన్న శ క్షి 
యుక్తులు కలవారై యుందురు, కొంచటీకి హృదయమున, మరికొంద 
తికి ఆదిత్యునియందు, ఇతరులకు ఆఉయందు, అన్యులకు సర్వత్ర 
బ్రహ్మము నుపాసించుట రుచికరము కావచ్చును, యోగ్యత ననుసరించి 


Scanned by CamScanner 


ఖలీ వేదాంతద ర్గనము 
రెట నుపాసించినను దోషము లేదు, (బ్రహ్మము వ్యాపకము కావున నెట 
న నుపాసింపవచ్చు నని భావము. 


pad | 


“అవ్యక్యాత్తు పరః పురుషో వ్యాపకో 2లింగ ఏవ చి కఠ, ౬-౮. 
'ప్రకృ౫కంబ మిక్కిలి సూక్ము డగు నా పరమేశ్వరుడు వ్యాపకుడు, 
లింగరహితుడు' అని వేదాంతములందు (బహ్మవ్యాపకత్వము ప్రసిద్ధమే. 
కావున హృదయాదిస్థానములలో నెట ఉపాసన వేదాంతములందు విధింప 
బడినదో నా స్థానముల (బ్రహ్మము నుపాసించుట యుకక్తమే, స్థానభేద 
ముచే పరిచ్చిన్నవస్తువు భిన్నమగును, కాని వ్యాపకము భిన్నము కాదు. 
తదుపాసనయు భిన్నముకాదు. అందువలన గుణోపసంహారముకూడ ఉచి 
తమే. (౯) 


ఇట్లు సర్వవేదాంతములందును ' (బ్రహ్మోపాసనము సమానమే 
యనియు, అందు గుణోపసంహారముకూడి యు క్రమే యనియు చెప్పి యా 


విషయమునే (క్రిందిసూత్రమున నుపసంహరించుచున్నాడు. 


సర్వాభేదా దన్య (తేమే ౩.౩.౧౦ 


సర్వాభేదాత్‌ =సర్వ వేదాంతములందును (బ్రహ్మోపాసన భిన్నము 
కానందున, ఇ మే=ఇకముందు వర్షింపటో వు (బహ్మగుణములు, అన్య(త్ర= 
(ఇతరస్థలముల వర్షింపబడిననుు అన్యత్ర వర్షింపబడిన (బహ్మోపాసన 
యందు సం(గహింపబడును, 
కర్మవలె గుణములు ఉపాసనయం దుపకరించును. కావున నుపక 
రించువానికి ఉపాసనతో సంబంధము కలుగవలెను, లేకున్న ఉపకరింపవు. 
అందువలన సర్వ వేదాంతములందును (బ్రహ్మోపాసనయం దొకచో నిర్తే 
శింపబడని గుణములు అన్యత్ర నిర్దేశంచియున్నపుడు వానిని (బ్రహ్మోపా 
సన ఉపకరించునట్లు (గ్రహించుట యుక్తమే యగుచున్నది, (౧౦) 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి.పా. ౫౪౩ 


తృతీయాధిక రణము 


ఒకచో పల్టింపబడి యన్య(త్ర (గహింపబడు నా (బ్రహ్మగుణము 
లెయ్యవి యన : 


ఆనందాదయః (పధానస్య కంకింగగి 

(పధాసస్య = చిదచిదాత్మకమగు జగత్తున కంతటికి ముఖ్యుడై న 
స్వామికి - (బహ్మామునకు, ఆనందాదయ।=ఆనందము, జ్రానము మున్నగు 
గుణములు కలవు, అయ్యవి యెట వర్హింపబడినను సర్వ - ఉపాసనలందును 
(గహింపబడునని సూ[త్రాభిపాయము. 

ఈ సూ(త్రమున (ప్రధానపదము (బహ్మవాచకము. “ఆనందాదయః' 
అను పదమునందలి ఆదిపదముచే జ్ఞానము, వ్యాపకత, సత్యము (గ్రహింప 
నగును. ఈ గుణములన్నియు (బ్రహ్మస్వరూపబోధకములు, త్రై త్తిరీయ 
మునం డియ్యవి బాగుగ వివరింపబడినవి. పేదాంతములందు (బ్రహ్మోపా 
సన విధింపబడినతాపులం దీ గుణములను సర్వత్ర (గహించుటవలన ఉపా 
సన సర్వాంగసుందర మై పలోపజనక దగును, (౧౧) 


౬ ని 


శిరస్వాదులు వర్షింపబడినవి కదా! వానినికూడ (బ్రహ్మోపాసనయందు 
(గహింపనగునా? ఆన, సూత్రకారుడు సమాధానము చెప్పుచున్నాడు, 


లె తిరీయమున ఆనందాదిగుణములు వర్షింపబడినచో ట (ప్రయ 


(పియశిరస్త్వా ద్య(పా ప్తి రుపచయాపచయౌ 
హి భేదే ౩3-౩-౧౨ 
(ప్రియశిర స్వాద్య(పా ప్తిః = ప్రియము, శిరస్సు ము న్నగునవి 
(బహోపాసనలో (ప్రా ప్రింపవు ఇ (గహింపబదపు, హి ౬ కారణ మేమన, 
ఉపచయాపచయౌ =వృద్దితయనులు, భేదే = నానాత్మకథిన్నవస్తువులందు 
సంభవించును. ఏకాత్మక(బ్రహ్మమునం దవి సంభవింప వని భావము, 


Scanned by CamScanner 


Emr TPP rc స్థానాల PnP PF rr ee ee 


ayy వేదాంతదర్శనము 


తె త్తిరయోబనిషక్తునందు జ్ఞానానందాదిగుణములు గల (బ్రహ్మ 

మును వర్ణింప (పారంభించి, తస్య (ప్రియ మేవ శిరో, మోదో దక్షిణః 

5, ప్రమోట్‌ ఉత్తరః పక్ష, ఆనంద ఆత్మా; (బహ్మపుఛ్చం ప్రతిష్టా” 

= ౨-౫. “అతనికి (ప్రియము శిరస్సు, మోదము దక్షిణపక్షము, (ప్రమో 

ము ఉ త్తరపశషేము, ఆనందము ఆత్మి, అని వర్షి ౦పబడినది. (బహ్మోపా 

సనయందు ఆనందాదిగుణములు (గ్రహింపబడునట్లు పెవాక్యమున వర్ణింప 

బడిన (ప్రియము, మోదము మున్నగుగుణములు కూడ (గహింపబడునా? 

లేదా ? అని సందేహము, కొన్నిగుణములు (గ్రహించి మరికొన్ని టిని 

(గహింపకుండుట యుచితము కాదు కదా! యని శంకాభి ప్రాయము. అందు 
లకు సమాధానము సూూతకారు డిట్లు చెప్పుచున్నాడు. 


preg ey 


(బ్రహ్మమునకు శిరస్సు, వక్షము నను భేదముతో వికల్పింపబడిన 
(ప్రియము మోదము మున్నగు గుణములు భో క్త - (ఆనందము ననుభ 
వించువాడుులలో గల భేదమునుబట్టి ఉపచయాచయములు - వృద్దిక్షయము 
లతోగూడినవై భిన్నము లగుచున్నవి. (ప్రియముకం సై మోద(ప్రమోదము 
లెక్కు_డు. (ప్రమోదముకం టె (పియమోదములు తక్కు_వయగును, కావున 
నవి - (ప్రియమోదాదులు జ్ఞానానందాదులవలె (బహ్మగుణములు కానేరవు, 
శిరఃపకెదులు (బిహ్మమునకు కల్పితములే కాని స్వాభావికములు కావృ, 
(బహ్మగుణములగు నానందాదులను (బ్రిహ్మనిష్టు లనుభవించునపుడు (ప్రియ 
మోదాదులు వారి (బ్రహ్మనిష్టతలో గల తరతమఖేదమును పురస్క-రించు 
కొని వర్ణింపబడిన అనుభవభేదములనే తెలుపును. కావున (పియమోదా 
దులు ఆనందాదులవలె బ్రహ్మమునకు స్వాభావికగుణములు కావని భావము. 
కాబట్టి (బ్రహో్మోపాసనయందు (ప్రియమోదాదులు ఆనందాదిగుణములవలె 
సం్యగ్రహింపబడవు, ఇదియే సిద్ధాంతము, (౧౨) 


ఆనందాదిగుణములు ప దేల (గహింసబడుచున్న వి? 
అన . గమాధాానము | 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వీ, పా. ౫౪ ౫ 


ఇతరే త్వర్థసామాన్యాత్‌ ౩-౩-౧౩ 


ఇత రేతు = (ప్రియశిర స్వాదులు కౌని యితర ఆనందాదిగుణములు, 
అర్థసామాన్యాత్‌ = (బ్రహ్మసామాన్య మగుటవలన, (బ్రహ్మోపాసనలలో 
నెల్లయెడల (గహింపబడుచున్న వి. ] 

(పియశిరస్వాది గుణములు (బహ్మస్వరూపదోధకములు కావు, 
ఆనందాదులు స్వరూపబోధకములై (బ్రహ్మానుబంధములై (బహ్మముతో 
బాటు (గహింపబడును, (బిహ్మము సాక్షాత్కార మైనపుడు తత్‌ స్వరూపము 
లగు ఆనందాదిగుణములు సాక్షాత్కారము కాకపోవు, కావున వానిని 
(్రహోోపాసనలం దెల్లయెడల (గ్రహించుట యు క్తమే. ఇతరనై మి త్తిక 
ములు కల్చితములు నై న గుణములు (గ్రహింపబడవని భావము. సాక్షాత్‌ 
కృతధర్ములగు మహర్షుల యనుభూతియు నట్టిదియే. (౧౩) 


చతుర్ధాధిక రణము 
ఆనందాదిగుణములు (బహో్కోపాసనలం దెల్లయెడల (గ్రహింప 
బడుట యుక్తమే యని నిర్ణయింపబడినది. (బ్రహ్మము ఇం(ద్రియాది(ప్రకృతి 
పర్యంతపదార్హముల కన్నింటికంచె పరము (ఉత్మష్టము ప సూక్ష్మము) 
అని చెప్పబడినది. ఆనందాదులవలెనే సకలపదార్థపరత్వముకూడ ఉపాస 
నలో సం(గ్రహింపదగినదా? కాదా? యని నిర్ణయించుటకు అధికరణము 
ప్రారంభింపబడుచున్న ది. 


ఆధ్యానాయ (పయోజనాభావాత్‌ 3.3.౧౪ 

ఆధ్యానాయ=చింతనకొ అకు, (దహ్మము సకలపదార్థపర మని చెప్ప 

బడినది, ఇం(ద్రియార్జాదులందలి ప్రక్యేకపరత్వము అట చెప్పబడలేదు. 
కారణ మేమన : (పయోజనాభావాత్‌ =(ప్రయోజనము లేనందువలగ, 


Scanned by CamScanner 


sve వేదాంతచర్శనము 


(బహ్మము (ప్రాకృతికపదార్థము లన్నింటికంట పరము - ఉత్కృష్ట 
మని చింతనచేయుటకు చెప్పబడినది, మిగిలిన పడార్దములు-ఇం(ద్రియాదులు- 
వానిలోగల పరస్పరపరత్వము ఉపాసనకు లక్ష్యము కాదు. కావున వాని 
పరత్వము ఆనందాదులవలె ఉపాసనలో (గహించినందువలన (ప్రయోజ 
నము లేదని సూ(త్రార్థము. 

కతోపనిషత్తునందు - 

“ఇం(డిదుభఖ్యః పరా హ్యార్జా అ క్లభ్యశ్చ పరం మనః 

దునసస్తు పరా బుద్ధిః బుద్దే రాత్మా మహాన్‌ పరః 

మహతః పర మవ్య క్త మవ్య క్రాత్‌ పురుషః పరః 

పురుషా న్నపరం కించిత్‌ సా కాష్టా సా పరాగతిఃి ౧-౩-౧౦,౧౧. 


(బుద్ధిః = అహంకారము, ఆత్మా మహాన్‌ = మహదత్త తము. 
అప్య _క్తం=(ప్రకృతి) 

ఇం(దియగోళములకం'టె అర్జములు-శబ్దస్పర్శాదులు సూత్ష్మ్మములు. 
దానికంచు మనస్సు, దానికంటె అహంకారము, అంతకంచెను మహ త్త 
_త్స్వము, దానికంటె (ప్రకృతి పరము- సూక్ష్మము. ఆ (ప్రకృతికం చెను 
పురుషుడు-పర(బహ్మాము మిక్కిలి సూక్మము, దానికి మించి ఊరియొండు 
లేదని వర్ణింపబడినది. (బ్రహ్మసూక్ష్మతను చింతించుట కనువుగా నీ 
క్రమము చెప్పబడినది. (బహోోపాసనయందు (బ్రహ్మమునకు గల నకల 
పదార్థపరత్వము ఆనందాదిగుణములవలె (గ్రహింపదగినదే. కాని ఇంది 
యాది (ప్రకృతిపర్యంత పదార్థముల పరత్వము (బ్రహ్మోపాసనయందు 
ప్రయోజనకారి కాదు, కావున ఆ యా పదార్థపరత్వము - సూక్ష్మత (బ్రహ్మో 
పాసనస్థలమున (గహింపవలసిన యవసరము లేదు. పదార్జపరత్వచింతన 
వలన కిలుగు (ప్రయోజనము వేరు, (బ్రహ్మోపాసన ప్రయోజనము వేరు. 
(డహ్మోపాసన ప్రయోజనము ము క్తి, అయ్యది సదార్థసరత్వచింతనవలన 


శం ఖ్‌ TPT 70; న. 
r > ఆకాకాలలిగ తా ఆరా ాాలాకాన లాల ఆలా తారకా జల ద = 


అమోల్‌ 
Scanned by CamScanner 


కలుగజాలదు. కావున (ప్రయోజనాభావమువలన వానిని (బహోోపాసన 
యందు సం్యగ్రహింప నవసరము లేదనియు, (బ్రహ్మపరత్వము మాత్రము 
సం(గ్రహింపదగిన దనియు సూ(త్రకారుడు చెప్పుచున్నాడు, (౧౪) 

పైన వర్ణించిన విషయమును దృఢపరుచుటకు మరియొక హేతుపు 
చెప్పుచున్నాడు. 


ఆత్మ శా చ్చ 3-3.౧౫ 


చ=మరియు, ఆత్మశద్దాత్‌ = ఆత్మశబ్దప్రయోగమువలన పరమేశ్వ 
రుని గూఢతను (ప్రతిపాదించు వాక్య శేషమువలనను ఉపాసనస్థలములందు 
(బహ్మపరత్వ మే (గ్రాహ్యము కాని యిం(ద్రియాద్యర్థపరత్వము (గ్రాహ్యము 
కాదని స్పష్ట మగుచున్నదని సూ(శ్రాభిప్రాయము. 

కఠోపనిషత్తునందు “ఏష సర్వేషు భూతేషు గూఢో ఒ2త్మా న 
(ప్రకాశ తే'౧.౩-౧౨.అను నిది వాక్యశేషము. (ప్రస్తుత ప్రకరణమున వర్షింప 
బడు పురుషుని ఉద్దేశించి యీ వాక్యమున ఆత్మ శబ్దము (పయోగింసబడినది, 
ఆత్మ శబ్దముచే చెప్పబడు నా పరమేశ్వరుడు సర్వపదార్థములందు గూఢ 
ముగా నుండి తెలియబడడు. అని యతనిసూక్ష్మత బోధింపబడినది, ఇట్లు 
బ్రహ్మముయొక్క_ పరత్వము చెప్పుటయే (ప్రకరణమునుబట్టి సంగతమని 
తెలియుచున్నది. ఇతరపదార్థములపరత్వము కాదు. కావున (బహ్మాపర 
త్వమే ఆనందాదులవలె ఉపాసనలో (గ్రాహ్యము కాని (ప్రకృత్యాదులపర 
త్వము కాదని ఆత్మశబ్దప్రయోగముపలనను సిద్ధమగుచున్న దని సూత్ర 


కారుని సిద్ధాంతము, (౧౫) 
పంచమాధికరణము 


'గూఢో 2త్కా న ప్రకాశతే” అను నీ. వాక్యమునందలి ఆత్మపద 
ముచే పర(బ్రహ్మపరమాత్మ నేల (గ్రహింపవలెన్ను, జీవాత్మ నేల 


Scanned by CamScanner 


౫ ౪౮ా వేదాంతదర్శనము 


(గ్రహింపరాదు? కఠోపనిషత్తునందు తరువాత గల “యచ్చేద్‌ వాజ్‌ మనసి 
(ప్రాజ్ఞః ౧-౩-౧౩. అను వాక్యమునందు జీవాత్మ (ప్రసంగ మున్నట్లు 
తెలియుచున్నది కదా 1 దానింబట్టి పైవాక్యమునందలి ఆత్మపదముకూడ 
జీవాత్మవాచక మేల కాదన - సమాధానము : 


ఆత్మగృహీతి రితరవ దుత్తరాత్‌ కెకె 


ఆత్మగ్భృహీ తి8=ఆత్మ(గహణము, ఇతరవత్‌ =అన్య(త్ర (గహించి 
నట్లు, ఉ త్తరాతీ =ఉ తర - తరువాతివాక్యముపలన (గహింపవలెను., 
“గబాడో 2.2.త్యా న ప్రకాశతే” అను వాక్యమునందలి ఆత్మపదము 
పరమాత్మవాచకమే యగును. జీవాత్మవాచకము కాదు. కారణ మేమన : 
తరువాత నున్న యే వాక్యమునందు జీవాత్మ(ప్రసంగము కలదని చెప్పబడు 
చున్నదో యా వాక్యమునుబట్టి చూచినను ఆత్మపదము పరమాత్మవాచక 
మనియే తేలుచున్నది. చూడుడు : 
'యచ్చేద్‌' వాజ్‌ మనసీ (ప్రాజ్ఞః, తద్యచ్చేద్‌ జ్ఞాన ఆత్మని, 
శాన మాత్యని మహతి ప్రయచ్చేత్‌, తద్‌యచ్చే చ్చాంత ఆత్మని' 
కఠ, ౧-౩-౧౩, 
“ప్రాజ్ఞుడు ((బహ్మజిజ్ఞాసువు వాక్కును మనస్సునందు నియం 
(తితము చేయవలెను. ఆ మనస్సును, క్ఞానఆత్మయందు నిరోధింపవ లెను. 
జానఆల్మను మహతీ ఆత్మయందు నియమింపవలెను, ఆ మహదాత్మను 
శాంతఆత్యయతడు నియమింపవలను', అని వాక్యార్థము., ఇట వాక్కు మిగి 
రిన జ్ఞానే్యద్రియముళల. కన్నింటికి ఉపలక్షణము - (గ్రాతాకము, ఇంది 
యము లన్నియు తమచే (గ్రహింపబడు విషయములను మనస్సున కర్చిం 
చును. అందువలన జిజ్ఞాసుపు - సాధకుడు ఇంద్రియములను మనస్సుతో 
నియమంపపలెను. ఆ మనస్సును అహంకారము (జ్ఞానఆత్మ)చే నియం 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము = ద్వీ.పొ. ౫౪లో 


(తింపవలెను, తదుపరి అహంకారమును బుద్ధితత్వము (మహదాత్మ్రనందు 
నియమింసనగును. ఇది చి త్తవృత్తులు కలుగకుండునట్లు చేయుప్రయ 
త్నము. ఇట్లు వృత్తులను నిరోధించి కుద్ధమగుబున్దిని శాంత ఆత్మ 
((్రహ్మము - పరమాత్మ యందు సంలగ్నము చేసి ప్రాజ్ఞుడు దిహ్మ 
సాజెత్కారము చేసికొనును, ఈ సందర్భమున ఉ ర్తరవార్యార్థము (తద్‌ 
యచ్చేత్‌ శాంతఆత్మనిన గల ఆత్మపదము పరమాత్మకు టోధకమై 
జీవుడు అంతర్యామియగు పరమేశ్వరుని తెలిసికొనునట్టి స్థితిని బోధించు 
చున్న దనుట నిర్వివాదసిచ్దయు, అట్టివాడే ఆత్మదర్శి యనబడును. ఈ (ప్రక 
రణమున గల *'గూఢో2 2. త్మాన ప్రకాళశే'(౧-౩-౧౨) అను దాక్యము 
అన్నింటియందు వ్యాపించి గూఢముగా అప్రకటితమై యున్న పర 
మాత్మను తెలుపుచున్నది. తరువాత నున్న వాక్యము 'యచ్చేద్‌ వాజ్‌ మనసీ 
(ప్రాజ్ఞః ....' (౧-౩-౧౩) జిజ్ఞాసువు పరమాత్మను తెలిసికొనువిధమును 
టోధించుచున్నది. కొపున ఉ _త్తరవాక్యమునందలి ('శాంత ఆత్మని") ఆత్మ 
సదము (బహ్మటోధక మే కాని జీవాత్మటోధకము కాదనుట సిద్ధము. 

ఇస్తే ఇతరత్ర వేదవేదాంతములందు ఆత్మళబ్దము పరమాత్మ 
బోధకమైనట్లు చూడనగును. 


“తమేవ విద్వా న్నభిభాయ మృత్యో రాత్మానం ధీర మజిరం 
యువానమ్‌' అథర్వ. ౧౦-౮-౪౪. ధీరుడు, అజిరుడు, సర్వశక్తిమంతుడు, 
సర్వజ్ఞుడు సర్వాంతర్యామియు నగు పరమేశ్వరు నెరిగి మృత్యురూపసం 
సారభయమునుండి తరించును'. 

“తస్మాద్‌ వా ఏతస్మా దాత్మన ఆకాథః సంభూతః' లై. ౨-౧. 
“ఆ పరమేశ్వరునివలననే ఆకాశాదిభూతజాత మేర్చడినది",అను నిట్టి తాపు 
లందు ఆత్మశబ్దము సరమాత్మవాచక మగుట సు(ప్రసిద్ధము. (౧౬) 

ఏపద మే యర్భమున (ప్రయోగింసబడినదో సద పదార్థముల 


Scanned by CamScanner 


శణల వేదాంతదర్శనము 


సంబంధమువలన గదా బోధపడును | దానింబట్టి ఆత్మపదము జీవాత్మ 
వాచక మేల కాదు ? (బహ్మవాచక మెట్లగును ? అను శంకను దూరమొన 


ర్చుటకు సూ(త్రకారుడు శంకానిర్రేశపూర్వక సమాధాన సూత్రమును రచించు 
చున్నాడు. 


అన్వయా దితిచేత్‌ స్యా దవధారణాతి 3౩.3-౧౭ 


ఆన్వయాత్‌ = అన్వయమువలన, జీవాత్మ(గ్రహణము, ఇతిచేత్‌ = 
అనియందురేని,  అవధారణాత్‌ = అవధారణమువలన, స్యాత్‌ = పర 
మాత్మ(గహణ మగును, 


సూ(త్రమునగల అన్వయపదముచే పద-పదార్థ సంబంధము (గ్రహింప 
నగును, శబ్దతత్వము నెరిగిన ఆచార్యులు ఆత్మపదమును, “అత్‌’ధాతువుతో 
నిర్వచించియున్నారు. అత్‌ధాతువున కర్భము సాతత్యగమనము, వ్యాఖ్యాన 
కారులు “అతతి నిరంతరం కర్మఫలాని (ప్రాప్నోతి వ్యాప్నోతి వాయో 
న్యంతరాణి స ఆత్మా నిరంతరము కర్మఫలముల ననుభనించుచు నొక 
దేహమునుండి మరియొకదేహమును జొందునది ఆత్మ(జీవాత్మ) యని 
(వాసియున్నారు. ఈ యర్జమునుబట్టి జీవాత్మను (గ్రహించుట యు క్తమగును. 

సూ(త్రమున గల అవధారణపదమునకు తాత్పర్యము పూర్వాపర 
(ప్రసంగమునుబట్టి అరనిర్ణయముచేయుట యని (గ్రహింపవలెను. ఆత్మ 
పదము కేవలము 'అత్‌'ధాతుపుపలననే కాదు. “ఆప్‌' ఆ_“దా' “అద్‌” 
అను ధాతుపులతోను సిద్ధమగును, “ఆప్‌ ధాతువునకు సర్వత్ర వ్యాప్తమగుట, 
“ఆ.|_దా' ధాతువునకు అర్థము అన్నింటిని (గ్రహించుట - అన్నింటిని 
నియం[త్రణలో నుంచుట, “అద్‌” ధాతువునకు కారణ(ప్రకృతిలో స్థూల 
ప్రపంచమును లయముచేయుట అనునర్భములు (గ్రహింపనగును, ఈ ధాత్వ 
ర్లములనుబబ్ల్‌ ఆత్మపదమునకు పరమాత్మయే యర్లమగును, “అత్‌'ధాతువు 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము ద్వి, పా, 4౫౧ 


నకు సొతత్యగమనము అను నర్థము (గహించినను నిరంతరముగ నంతట 
(ప్రాప్తమగునది పరమాత్మయే యనియు నర్థము చెప్పవచ్చును. ఇట్లు ఆత్మ 
పదము జీవౌత్మకు సరమాత్మకు రెంటికీని 'ప్రయోగింపదిడుట అనంగతము 
కాదు, కౌని యాపద మెక్కడ జీవాత్మార్టమున ' (ప్రయోగింపబడినదో, 
యెక్కడ సరమాత్మార్గమున (పయోగింసబడినదో నిర్ణ యింపవలసివచ్చి 
నపుడు పూర్వాపరప్రసంగము (అవధారణము)ను బట్టి నిర్ణయింపవలెను. 
పూర్వసూ[త్రమున నుదాహరింపబడినకఠలోపనిషత్తు (ప్రక రణమున 
(౧-౩-౧౩) ఆత్మపదము అంతటను సరమ్మాత్మార్థమున (పయోగింపబడని 
మాట నిజమే, కాని అంతిమ శాంత ఆత్మని' అను తావున ఆత్మపదము 
సరమాత్మార్జ్హమున (బయోగింపదిడిన దనుటలో నెట్టి సందేహము లేదు. 
ఆంతమున “ఆశబ్ద మస్పర్శ మరూపమ్‌” (౧-౩-౧౫) అను నీ కఠవాక్యము 
నందు సరమాత్మబోధకగుణనులతో నీ సందర్భమును ముగించుటయు కన 
బడును, 

ఇట్లు (బహ్మముస్వరూసమును దెలుపు గుణములు విభిన్నములై న 
ఉపహానవలందు వర్డి ౦పబడి . యున్నపుడు వానిని (గ్రహింపవలయు నని 
శెలియనగును. అందువలన ఉపాసనలలో ఏకత బోధపడును, ఉపాస్య 
తత్వముకూడ ఒక్క-(బ్రహ్మమే యనియు నిర్ణయమగును. అధ్యాత్మ 
శాస్ర్రములందు (పయోగింపబడిన “ఆత్మ'శబ్దమును వ్యాఖ్యానించుటలో 
వ్యాఖ్య నొనరించువారు కొందు అనేకస్టలములందు అనుచిత మొనర్చి 
యున్నారు. ఆత్మపదము జీవపరమాత్మలకు గల వ్యాపకార్థమును పురస్క 
రించుకొని (ప్రయోగింపబడినది. ఎక్కడ నే యర్థమును (గ్రహింపవలయునో 
(పసంగముయొక్క- పూర్వాసరములు విచారించి (గహింపవలెను, (౧౨) 


ఉపాసనలలో నెల్లయెడల అపూర్వత్వమను గుణమును (గ్రహింస 
వలయునని చెప్పుచు సూత్రమును రచించుచున్నాడు, 


Scanned by CamScanner 


వా. చేదాంఠతదర్శనము' 


కార్యాథ్యానా దపూర్వమ్‌ ౩-౩-౧౮ 


కార్యాథ్యానాత్‌ = జగ త్తంతయు (బహ్మకార్యముగ వ్యాఖ్యానము 
చేసినందువలన - చెప్పబడుటవలన, అపూర్వమ్‌=(పూర్వమన కారణము, 
తద్‌ రహితము అపూర్వము) కారణరహితము (బ్రహ్మము ఆని సూ(త్రార్థము. 


ఈ దృశ్యమానజగ త్తంతయు (బహ్మనిర్మిత = కార్యముగ జెప్ప 
బడినది. “ఏష యోనిః సర్వస్య" మాం, ౬. (బహ్మము సర్వమునకు కార 
ణము, “అక్షరాత్‌ సంభవతీహ విశ్వమ్‌' ముం, ౧-౧-౭. “అక్షర( బ్రహ్మము 
వలన సృష్టికాలమున నీవిశ్వము (ప్రాదుర్భూత మగును, “స విళ్యకృత్‌” 
శ్వే. ౬-౧౫. ఆ పరమేశ్వరు డన్నింటి నుత్సన్నము చేయువాడు. అను 
సీ వేదాంతవాక్యము లన్నియు (ప్రపంచము (బ్రహ్మకార్యముగా వర్ణించు 
చున్నవి. (బహ్మముమా(త్రము కార్యముగా నెక్కడను వర్తి ంసబడుట 
కానము, కావున నది కార్యము కాదు - కారణమువలన నేర్చడినది కాదు. 
అందువలన నది అపూర్వము - కారణరహితము. కావున ఉపాసనస్థలమున 
(దహ్మస్వరూపబో ధకములగు జ్రానానందాదిగుణములను (గహించునపుడు 
అపూర్వత్వగుణము కూడ (గ్రహింపవలెనని సూ(త్రాభిప్రాయము, బృహ 
దారణ్యకమున (బ్రహ్మము ('తదేతద్‌ (బ్రహ్మ అపూర్వ మనపరమ్‌....' 
౨-౫-౧౯) అపూర్వ మని స్పష్టముగా చెప్పబడినది, కావున అపూర్వత్వ 
గుణముకూడ స్వరూపటోధకగుణ మే, (౧౮) 


అటులయిన (బ్రహ్మము అపూర్వము “త దేతద్‌ (బ్రహ్మ అపూర్వ 
మనపర మనంతరమ్‌....” ౨-౫-౧౯. అని చెప్పిన వాక్యమున అనపరము, 


అనంతరము ననియు చెప్పబడినదికదా | అనపరత్వాది గుణములను 
(గ్రహింపవలెనా ? లేదా ? యన, సూ(త్రకారుడు వానిని (గ్రహింపవలె నను 
చున్నాడు, 


ean ann నే 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము_ ద్వి. పా. ౫౫౩ 


సమాన ఏవం చాభేదాత్‌ కెంరెంగి౯ొ 


చ=మరియు, ఎపమ్‌=ఇ'్లే _ అపూర్వత్వగుణము (గ్రహించినట్లు, 
సమూనః = అపూర్వతకు సమమైన అనపరత్వాదులుకూడ సం(గహింప 


వలెను. అఖేదాత్‌ =డపాస్యమున భేదము లేనందువలన, 


(బహ్మము స్వరూపబోధకమైన అపూర్వత్వగుణము సర్వత్ర 
ఉపాసనయందు (గహించునట్లు, ఆ గుణమునకు సమకత్యులో నున్న అన 
సరత్వము, అనంతరక్వాది గుణములుకూడ (గహింపనగును. ఉపాస్యము 
సమాన మైనపుడు ఉపాస్యగుణములలో కొన్నింటిని (గహించి మరి 
కొన్నింటిని (గహింపకుండుటకు కారణము కానము, అపూర్వత్వమువల 
అనపరత్వాదులుకూడ (బ్రహ్మగుణములే. కాపుననే “త దేతద్‌ _బహ్మ 
అపూర్వ మనపర మనంతర మదాహ్య మయ మాత్మా (బహ్మ సర్వాను 
భూః' బృ. ౨-౫-౧౯. అపరం=కార్యము, అదిలేనిది అనపరము. మృతి 
కకు ఘటాదులు కార్యము లగునబ్లు (బహ్మాము కార్యముగా మారదు. 
అంతర్‌ =అంతరాళమున, విభ క్ర మివ వస్తు న విద్యతే యస్య=మధ్యలో ' 
విభజించిన వస్తువు దేని కుండదో యది యనంతరము. (బ్రహ్మము 
మధ్యలో అవకాశ ముండదని భావము. న విద్యతే వాహ్యూం బహిర్‌భూతం 
వస్తు కించిత్‌ యస్య తదదాహ్యమ్‌ = (బ్రహ్మముసకు వెలుపలసుండు వస్తు 
వొండును లేదు. (బ్రహ్మము పూర్తమగుటవలస దానియందు బాహ్యము 
అభ్యంతరము నను వ్యవహార ముండదు. సర్వానుభూః = సర్వజ్ఞము శ 
సర్వము నెరుంగునది. కావున అపూర్వత్వమువలె అసపరత్వాదులు గూడ 
(బహ్మోపాసనవిద్యయందు సర్వత్ర (గ్రహింపదగినవియే యని సిద్ధాం 
తము, (౧౯) 

ఈ విషయమున సూ(త్రకారుడు అనిష్టమును శంకించుచున్నాడు, 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


సంబంధా దేవ మన్య(తాపి 


3.3..౨౦0 

సంబంధాత్‌ =గుణగుణిసంబంధమువలన, ఏవమ్‌ = వేదాంతవాక్య 
ములం దట నట వర్ణింపబడిన గుణములను (బ్రహ్మోపాసనయందు 
(గ్రహించునట్లు, అన్యత్ర అపి = వేదాంతములకం" భిన్నమైన స్మృత్యాది 
(గ్రంథములందు వర్ణింపబడిన గుణములు, సాకారత __ ఏక దేశిత్వము 
మున్నగునవికూడ సం్యగ్రహింపనగునా ? (బహో్కోపాసనయందు సర్వత్ర 
(బహ్మమే ఉపాస్యము "కావున తద్దుణములు వేదాంతముల నెచ్చట వర్ణింప 
బడినను సం(గహించునట్లు వేదాంతములుకౌని యితర స్మృత్యాది(గంథము 
లలో జూడబడు (బహ్మముయొక్క- సాకారతాదిగుణములుకూడద ఏల 
(గహింపరాదు? అని శంకాభి ప్రాయము. (౨0) 


ఈ యనిష్టశంకను నిరాకరించుచున్నాడు. 


న వా విశేషాత్‌ కి=3ఎఎ౨౧ 
(సూ(త్రమునందు “వా' పదము శంకానిరాకరణసూచకము.) 


విశేషాత్‌=వేదాంతవాక్యములు విశిష్టము" లై నందున, న=వేదాంత 
భిన్నములయిన ఆధునిక (గ్రంథములలో (బహ్మమునకు వర్ణింపబడిన సాకార 
త్వాదిగుణములు ఉపాసనవిద్యయందు సం(గహించుట తగదని సూ(త్రార్థము. 


"వేద వేదాంతములు (బహ్మమును, తద్గుణములను యథాతథముగ 
వర్ణింప సమర్షములు. వేదము ఈశ్వరీయము, వేదాంతములు - దశ ఏకొ 
దశోపనిషత్తులుమా(త్రము బుషినిర్మితములు - వేదానుకూలములు. కావున 
వానియం చెక్కడ (బహ్మగుణములు వర్ణింపబడినను ('పామాణికములు, 
కానన నవి యుపాసనయందు సర్వత  (గ్రాహ్యాములుగా జెప్పబడినవి, 
ఇతర(గ్రంథము లట్లుకాక యల్పబుద్ధిరచితము లగుటవలన వానియం దెట 


నైనను (బ్రహ్మ మేకడేశవ ర్హియనియు,. సాకారమనియు, జన్మజరాది 


Scanned by CamScanner 


తృతీయా ధ్యాయము ద్వి. పా, ౫౫౫ 


వికార[గ స్తమనియు వర్దింపబడినపక్షమున గుణగుణీసందింధనెసమున 
సాకారతాది గుణములుకూడ ఉపాసనయందు (గహింపవలయు ననుట 
తగదు. కొండొకవిషయమున వేదవేదాంతములకు ఇతరన్మృతులకు విరో 
ధము సంభవించినపుడు వేదవేదాంతములు చెప్పినదియే (గహింపదలెను, 
అవి విశిష్టములు అందువలననే $స్ణులు 'శ్రుతిస్కృత్యో ర్విరోధేతు (శ్రుతి 
రేవ గరీయసీ' అన్నారు. (౨౧) క 


ఈ విషయమున ఆర్షదర్శనమును జూపుచున్నాడు, 


ద ర్భ యతిచ '౩.9-_-౨ఎ౨౨ 


దర్శయతి చ=(బహ్మము, దానిగుణములు యథాతథముగా వర్షిం. 
చుటలో వేదవేదాంతవాక్యములకు గల .విశేషతను చూపుచున్నాడు. 


తిత్తిరిబుషి “నా వేదవిర్‌ మనుతే తం బృహంతమ్‌' తై. (బా. 
8-౧౨-౯, “వేదము నెరుగనివాడు స్వరూపముతోను గుణములతోను 
గొప్పది యగు నా పర(బహ్మను తెలిసికొనజాలడు' అని నుడివియున్నాడు, 
దీనింబట్టి వేదమే (బ్రహ్మమును తద్గుణములను బాగుగ బోధింపగలదని 
తెలియుచున్నది, మరియును “తం త్వౌపనిషదం పురుషం పృచ్చామి' 
బృ. 3-౯-౨౬. “వేదాంత విజ్ఞాన సునిళ్చితార్థాః ముం, 3-8-౬. ఆ 
యుపనిషత్తులందు వర్షింపదడిన పురుషునిగూర్చి యడుగుచున్నాను. 'ఉపని 
షత్తులవిజ్ఞానముమూలమున ద్రహ్మస్వరూనమును బాగుగ నెరిగినవారు* 
అని యాజ్ఞవల్కా్య్యది మహర్జులు చెప్పుటవలనను వేదవేదాంతములే 
బహ్మస్వరూపమును నిశ్చితముగ (ప్రతిపాదింపసమర్థములగును. కాని 
అన్యములు కావని స్పష్టమగుచున్నది. కొవృన వానియందు వర్ణింపబడిన 
గుణములే (బహ్మోపాసనలో పరన్నరము (గ్రహింపనగును కాని, యన్య 
ములు కౌవృ, 


Scanned by CamScanner 


జల Tm చేదాంతచర్శనము 


(శ్రీ శంకరాచార్యులు ఈ (౨౦-౨౧-౨౨) మూడు సూత్రములను 
వ్యాథ్యానించుచు బృహదారణ్యకమున (౫-౫-౧,౨) వర్షితములగు ఆదిత్య 
పురుష, ' అక్షిపురుష విద్యలను లక్ష్యములుగా (గహించియున్నారు. అట 
ఆదిత్యపురుషునకు రహస్యనామము “అహస్సు" అనియు, అక్షిపురుషునకు 
“అహహమ్‌' అనియు చెప్పి యా నామములను ఆదిత్య, అక్షీపురుషుల ఉపా 
సనయందు (గహింపవచ్చునా? లేదా? యని ఇరువదియవసూ(త్రమున 
శంకించి, ఇరువదియొకటవ సూ(త్రమున నిషేధించియున్నారు. వాస్తవ 
మున నీ (ప్రకరణము: గుణోపసంహారమునకు చెందినది. ఇట నామ 
సంగ్రహ(ప్రశ్నయే యసంగతము, నామములు (బ్రహ్మ్యస్వరూపమును 
టోధింపనేరవు, అవి వాచకములు మాత్రమే, కావున వాని యుపసంహార 
మున కిట (ప్రస క్రియే లేదు. ఈ రెండుఏద్యలయందును , ఉపాస్యము 
(బహ్మమే కావున గుణోపనంహార ముచిత మగును. కాని నామోపసంహా 
రము కాదు. ఉపాసనలలోని యేకతకు గుణోపసంహారమునకు గీటురాయి 
ఉపాసనలలో నంతటను ఉపాస్యము (బహ్మ మొక్కటి యగుటయే. 
అందువలన ఒకచో వర్షింపబడని గుణములు వర్హింపబడిన తావులనుండి 
సం్యగ్రహింపవలెను, అట్లు చేసిన గుణభేదమువలన ఉపాసనలలో భిన్నత 
కలుగకుండును, కావున పై మూడుసూ(త్రములకును (శ్రీ శంకరాచార్యులు 


a 


(గ్రహించిన లక్ష్యుప్రడేశములు చింత్యములని యనక తప్పదు. (౨౨) 
మహర్షి యింకను ఇతరగుణోపసంహారమును గూర్చి చెప్పదలచి 
సూత్రమును రచించుచున్నాడు, 
నో Yn; అట తొ జ -__)3' 
సంభృతి ద్యువ్యాప్త్యపి చాత; 3-3 


అతః = అందువలన (ఉపాస్యభేదము లేనందువలన) సంభృతి 
ద్యువ్యా ప్రి అపిచ = సంభృతి ద్యువ్యాపప్తి అనుగుణములు కూడ (బహో 
పాసనలో (గహింపనగును, 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము._ద్వీ, పా, కాగా 


పూర్వము (3-3-౧౯) చెప్పబడిన ఉపాస్యాభేవమనెడి హేతువు 
వలననే సంభృతి ద్యువ్యా ప్తి అను గుణాంతరములు కూడ (బ్రహ్మోపాసన 
(ప్రకరణములందు (గహింపపలె నని సూ(శ్రాభ్మిపాయము. 

సంభృతి = జగన్నిర్మాణము, రత్షణము, ఉపసంహోరము ననెడి 
సమ స్పశ కులు కలిగియుండుట, ద్యువ్యా స్టిః = దివముపరకు గల లోక 
ముల 5 నన్నిట వ్యాపించుట, అను సీ రెండుగుణములుకూడ అపూర్వత్వాది 
గుణములవలె (బ్రహ్కోపాసనస్థ్టలముల నెల్లయెడల (గ్రహింపనగునని 
భావము, 

“టదైహ్మా వ్యేష్టా సంభృలా వీర్యాణి 

బ్రహ్మా (గే జ్యేష్టం దివ మాతతాన....”? అథర్వ, ౧౯౭౭-౨౨-౨౧, 

“ద్రైహ్మము జగదుత్పత్తి త్తిస్టితిలయము లొనర్చుశ కులు కలిగి 

యున్నది. పృథివి మొదలు దిపమువరేకు గల సమ స్తలోకములందును 
వ్యాపించియున్నది, 

ఇట్లు వేదములందు జగత్తును పుట్టించి పోషించి లయము చేయగల 
సర్వశ కులను గలిగియుండుట, అన్నిలోకములందును. వ్యాపించియుండుట 
అను (సంభృతి ద్యువ్యా_పి) గుణములు (బ్రహ్మమునకు ఉన్నట్లు చూచు 
చున్నాము. ఈ గుణములుకూడ ఉషాసనలందు (/1హంపనగునా ? లేదా ? 
అను సందేహమును తొలగించుటకుగాను మహర్షి సూత్రమును రచించి 
యున్నాడు. ఉపాసనలో భేదము లేనందున అపూర్వత్వాది గుణములవలెనే 
సంభృతి, ద్యువ్యా ప్తి అను గుణములనుగూడ ఉపాసనలలో (గ్రహింప 
వలయునని యీ సూత్రము మూలమున స్పష్టముచేసినా డని (గ్రహింప 
వలెను, (౨౩) 

ఆనండాదులు మొదలు ద్యువ్యా ప్తివరకు గల గుణము లన్నియు 


ట్రహ్కోపాసనస్టలమున (గ్రహింసవలయునని నిర్ణయింపబడినది, కాన్ని 


యా గుణములన్నియు ప్రతి(బ్రహోపాసనమునందుసు గ్రహింసవల 


Scanned by CamScanner 


4x6 వేదాంతదర్శన.ము 


యునా? లేక వానిలో నేపి'యట చెప్పబడ లేదో వానినే (గహింపవలయునా? 
అను సంశయమునకు సూ(త్రకారుడు ఉదాహరణపూర్వకముగ సమాధానము 
చెప్పుచున్నాడు, : 


పురుషవిద్యాయా మివ చేతరేషా' 
మనామ్నానాత్‌ 3.3.౨౪ 


పురుషవిద్యాయావ్‌ ఇవ = పరమపురుషుని యపాసనయందు వలె, 
ఇతరేషామ్‌ = వర్డి ంపబడినగుణములకం బె ఇతరములై న గుణములను, 


అనామ్నానాత్‌ = న ఆక్క వర్షి ౦పనందున, . ప్రతీబ్రహో్కోపాసనయందును 
(గహింపవలెను, 


పురుషవిద్య యన పురుషోపాసన, ఇట విద్యాశబ్దము ఉపాసనను తెలు 
పును. పురుషుడన పరమేశ్వరుడు - పరమపురుషుడు - పరబ్రహ్మ మని 
యర్థము. బుగ్‌ యజు ర్వేదాదులందు “సహ్యస్రశీర్షా పురుషః సహస్రాక్షః” 
(బుక్‌, మం; ౧౦ సూ, ౯౦, యజు. అ. ౩౧, సామ. ౬౧౭. అథర్వ, 
౧౯-౬) మం[్రములందు' పురుషోపాసన వర్జింపబడినది. అట పరమేశ్వ 
రుని వ్యాపకత్వాదిగుణములు బహుధా వర్తి ంసబడినవి. కాని ఆనందాదిగుణ 
ములు వర్షింపబడలేదు. అవి యితరస్థలమున వర్జింపబడినవి. కావున వాని 
నట పురుషోపాసనయందు (గ్రహింపవలెను, అళ్లే, (పతిబహో్కోపాసన 
యందును నట వర్డి ౦పబడక యితర వరి ౦పబడిన గుణములను 
మా(త్రము గ్రహింపవలెను. అక్కడ వర్డి ంచినగుణములు ఇతర(త్ర మరల 
వర్ష ౦పబడినను వానిని (గ్రహింపవలసిన సని లేదు. అవి ప్రకృతో పాసన 
యందు వర్ణింపబడియే యున్న వికదా | (ప్రకృత బ్రహ్మోపాసనయందు 
వరి ంపబడని గుణములు ఇతరస్థలమునుండి (గహించుటవలన (బ్రహ్మము 
ఫ్వరూసము పూర్ణముగ' పోధంసబడును, అందులకే యవి ననా 
నని సూత్రకారుని. యభిప్రాయము. (౨౪)... 


టో 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ద్వీ పా మ కో 


షష్టాధికరణము 
ఉపసంహరింప-గ్రహింప-దగిన గుణములు చెప్పి, (గ్రహింపకూడని 
గుణములనుగూర్చి సూత్రకారుడు చెప్పుచున్నాడు. 


వేధా ద్యర్గభేదాత్‌ ౩-౩-౨౫ 
అక్థభేదాత్‌ =. ఫలభేదమువలన, వేధాది =. వేధ - వేధకత్వము 
మున్నగు గుణములు (బహ్మోపాసనయందు (గ్రహింపబడవు, 
ఇట అగపవము ఫల - (ప్రయోజన టోధకము. ఈ ఘొజ్రేముకే సిన్ని 
ధమును దోధించు 'నకారము ౨౧ సూత్రమునుండి (గ్రహింపనగును, 


మండూకస్తుతి (కప్పగంతు న్యాయము ననుసరించి కాని, అర్థబలమును 
బట్టి కాని నః కారము (గ్రహింపవలయు నని' భావము. 


“వేధ - ఎఆది' అను నీ ఆదిపదముచే భేదకత్వము, వినాశనము 
మున్నగు గుణములు (గ్రహింపనగును, 


వేదములందు. “అగ్ని 'పదముతో శ్రేజస్వరూవమగు వ పరబ్రహ్మమును 
సందోధించి యుపాసించు (ప్రార్థన కలదు. 


త్‌ రిషూః సన్నమమానో ఆగు = 


వాచాశల్యాం అళనిభి ర్దిహానః 
తాభిర్‌ విధ్య హృదయే 'యాకుధానా _ 
(పతీచో బొహూన్‌ (ప్రతిభం ఘ్యేషామ్‌' బు. ౧౦-౮౭-౪, 


ర్డీ అన్నీ 1 తేజఃస్వరూప(బ్రహ్మమా 1 హ్‌ యజ్ఞోపాసనాదులచే 
ప్రసన్నమగు నీవు బాణములను నమింపజేయుచు వానిని వ(జయు కములు 
చేయుచు వానితో రాక్షసులహృదయములను భేదించుము. విరోధుల బాహు 
వులను ఖండించుము, 


Scanned by CamScanner 


tuo వేదాంతదర్శనము 


“అగ్నే ! త్వం యాతుధానస్య భింధి, 

హిం(స్రాశని ర్లరసా హంత్వేనమ్‌, 

(ప్రపర్వాణి జాత వేదః శృణీహి 

(కవ్యాతీ (కవిష్ణుర్‌ విచినోతు వృక్ష మ్‌” బు, ౧౦-౮౭-౫ 


“అగ్నీ 1 రాక్షసులచర్మము జఒలిచివేయము. హింసాశీలమగు 
వ,జము వారిని శీఘ్రముగ జంపునుగాక1వారిపర్వములను విరుచుము.మాంసా 


హారులయిన తోడేళ్ళు మున్నగునవి వారిదేహఖండములను ఎత్తుకొనిపోవు 
గాక 1 


ఇట్లిమం(త్రములందు దుష్టులను (బహ్మము దండించుసూచనలు 
కాననగును. (బ్రహ్మోపాసనయందు ఆనంద వ్యాపకత్వాది గుణములను 
(గ్రహించునట్లు పై మం్యత్రములందు వర్ణింపబడిన దుష్టహృదయభేదనము, 
దుష్టనాశ నము మున్నగు గుణములుకూడ (గ్రహింపవలయునా ? లేదా ? 
యను సందేహము కలుగును, అట్టి సంశయమును పోగొట్టదలచి సూత్ర 
కారుడు వేధ, భేదకాదిగుణములు (బహో్క్మోపాసనయందు (గహింపరాదని 
సూడ్రించుచున్నాడు. కారణ మేమన : (బ్రహ్మోపాసనకు ఫలము ముకి. 
శ(తుసంహారము, దుష్టనాశనము కాదు. ము క్తి నభిలషించు వ్యక్తి సోమ్య 
భావముతో గూడి యుండును. అతడు ఆనందాదిగుణములతో గూడిన 
(బ్రహ్మము నుపాసించుచు ధ్యానించును. ఇతరసామాన్యజనులు తమ విరో 
ధుల నాశము గోరి పరమేశ్వరుని ప్రార్థింతురు, వారు మోక్షము నభిల 
షింపరు. కావున వారిప్రార్థనకు' ఫలము మోక్షప్రాప్తి కాక దుష్టదలన 
మగును, అందువలన మోక్షము నొసంగు (బహ్మోపాసనలందు వేధత 


ఆదిగుణములను (గహింపరాదు. (ప్రయోజనభేదమే యిందులకు కార 
ణము, (౨౫) 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము -- ద్వి, పా. 2౫౬౧ 
స పమాధికరణము 
—2 
అర్హ - ప్రయోజన - భేదమువలన వేధత మున్నగుగుణములు సం(గ 
హంపరాదని చెప్పబడినది. అర్థభేడ మన నేమి? (బ్రహ్మోపాసనకు అర్థము. 


ఫలము - ముక్తి యగు నెడల తద్విషయమును విచారింపదలచి సూత్రమును 
రచించుచున్నాడు, 


హానౌ తూపాయనశబ్దశేషత్వాత్‌ 
కుళాచ్చందస్తుత్యుపగానవతీ తదు క్రమ 3.3.౨౬. 


హానౌ = (ఛాందోగ్యమున గల విధూననశబ్దము) హానియందు 
వర్తించును. హాని - (ప్రహాణము - త్యాగము - విడుచుట అర్థము, కారణ 
మేమన : ఉపాయనశబ్ది శేషత్వాత్‌ = ఉపాయనశబ్దసాన్నిధ్యమువలన, 
ఉపాయనము=ఉపాదానము, శేషత్వము=సాన్ని ధ్యము, కుశా-చృందస్తు తి- 
ఉపగానవత్‌ = కుశ, ఛందస్తుతి, ఉపగానశబ్దములకు బొదుంబర్యాది శబ్ద 
శేషమువలన అర్జవి శేష మున్నట్లు, తదు కమ్‌ = పూర్వమీమాంసయం 
దా విషయము చెప్పదిడినది, 

ఛాందోగ్యోపనిషత్తు నందు 

“అశ్వ ఇవ రోమాణి విధూయ పాపం చం[ద్రఇవ రాహోర్‌ ముథాత్‌ 
ప్రముచ్య, ధూత్వా శరీర మకృతం కృతాత్మా (బ్రహ్మలోక మభిసంభవామి' 
ఛాం. ౮-౧౩-౧, అను వాక్య మున్నది, 

“అశ్వము జీర్ణలోమములను విడచునట్లు, పాపమును విడిచి, 
చంద్రుడు రాహుముఖమునుండి విడివడి (ప్రకాశపంతు డగునట్లు, శరీర 
మును విడిచి పరమాత్మ సాక్షాత్క-రమువలన కృతకృత్యుడనై (జకృతం 
(బహ లోకం) కార్యము కాని (బహ్మమును (ప్రాపింతును - పొందుదును, 


Scanned by CamScanner 


౫4౬ వేదాంతదర్శనము 


ఈ వాక్యమునందలి (పాపం విధూయ విధూననళబ్దమునకు 
త్యాగము అర్థమా? లేక కంపనమా? అని సంశయము, కంపనము . చల 
నము అని పూర్వపక్షము. కాదు, త్యాగమని సిద్ధాంతము, 


ధాత్వర్దము (ధూజ్‌ కంపనేను బట్టి విధూయ = కంపింపజేసి = 
చలింపజేసి యని యర్థము చెప్పవచ్చును, గుజ్జము తనదేహమును వెండ్రు 
కలను కదిలించి ధూళిని పోగొట్టుకొని శరీరమును కుద్దము చేసికొనును, 
అట్టి:మెడ రోమములక్యాగము - విడుపు జరుగదు. అ్లే ఆత్మజ్ఞాని (బ్రహ్మో 
పాసనతో పాపములను - (సుకృతదుష్కృతములు) కుద్ధముచేసికొనును, 
పాపములను త్యజింపడు. కావున విధూననళబ్దమునకు కంపన మే యర్థమని 
పూర్వపకెభ్మిప్రాయము, 

సూ్యత్రకారు డిట విధూననశబ్దమునకు క౦ పన మర్థము కాదు; 
త్యాగమే యర్బమని సమాధానము చెప్పుచున్నాడు. కాక మేమన : 
_హ్మోపాసనకు ఫలము - (ప్రయోజనము - పాపపుణ్యములకు జెందిన 
నమ స్పవాసనలను పరిత్యజించి - నశింపజేసి. మోక్షమును బొందుట 
యగును. వాసన లుండగా మోక్షము ప్రా ప్తింసదు. కావున ఉపాసన 
కర్ణము - ఫలము - పాపనాశము = త్యాగము, ఛాందోగ్యమున గల విధూయ 

శబ్ద మీ యర్థముననే (ప్రయోగింపబడినది. పై వాక్యమునందు (చం|ద్రముఖాతీ 

ప్రమచ్య) 'చం|ద్రునిముఖమునుండి విడివడి అని ముద్ద్‌ ధాతువు ప్రయోగము 
కూడ కలదు, దానింబట్టియు విధూననపదమునకు విడుపు అర్థము చెప్పు 
టయే యుచిత మగును, ఇంతేకాక సూ(త్రకారుడు చూపిన హూతవును 
బట్టియు విభూననశబ్దమునకు హోని - త్యాగమే యర్థము చెప్పుట సమంజ 
సము, 

కౌషీతకీఉపనిషత్తునందు విధూననశబ్దముతో బాటు ఉపాయన శబ్దము 

నను ఉపాయన మన ఉపాదానము - (గహణమని యర్థము. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము._ద్వీ.పా.. ౫4౬తీ 


“తతీ సుకృతదుష్కృశే ధూనుతే తస్య (ప్రియా .జ్ఞాతయః సుకృత ' 
ముపయ _న్య(పియా దుష్క్ఫుత ము” కౌ, ౧-౪. 


“ఆత్మజ్ఞాని సుకృతదుష్కృతములను త్యణించును (ధూనుశే). 
అతనిప్రియులు సుకృతముసు, అ ప్రియులు దుష్కతమును (గ్రహింతురు 
(ఉపయ స్త్ర). 

ఇందు '“ఉపయంతి' పదమునకు (గహణ మర్దము.' ప్రియులు సుకృత 
మును, ఆ(పియులు దుష్కృతమును (గ్రహింతు రనుటనుబిట్టి (బ్రహ్మ జ్ఞాని 
సుకృత దుష్కృతములను (విధూనుతే) విడుచును, అనుటయే తగును, 
అతడు విడిచిననేకదా! ఇతరులు (గ్రహింతు రనుట సంభవమగును. 
“ఉపయ స్ల్తి' అను 'శబ్దసామీహప్యమువలన విధూననళద్దమునకు త్యాగము = 
విడుపు అర్థము చెప్పుట సమంజసమగును, కావున ఛాందోగ్యమునందును 
విధూననశబ్రమునకు త్యాగమే యర్థమని సూ(త్రకారుడు (ఉపాయన శద్ది 
సాన్నిధ్యమువలన) హేతువుమూలమున చెప్పియున్నాడు, 

ఒకరి సుకృత దుష్కృతములను మరియొకరు (గ్రహింపజాలరు. 
పై వాక్యమునందు (బహ్మజ్ఞానియొక్క- పుణ్యపాపములు అతని (పియా 
(ప్రియులు (గహింతురు అనుట యౌపచారికము.- గొణార్థము. (బ్రహ్మజ్ఞాని 
తన పుణ్యపాపములను విడిచిపెట్టు ననుటయే ముఖ్యార్థము. (బహ్మజ్ఞానిని 
(పేమించువారు పుణ్యము లొనర్హురు. అతనిని చ్వేషించువారు పాపము 
లొనర్తురసి భావము, 

ఛాందోగ్యమున (ప్రయోగింపబిడిన విధూననశ బ్దమునకు త్యాగార్థము 
చెప్పుటకు కౌషీతకీబ్రాహ్మాణమున (ప్రయోగింపబడిన hea వాక్య 
శేషముగా (గ్రహించుట ఎట్లు సంగతమగును? అని మ 
కౌషీతకియందు (ప్రయోగించిన వాక్యమునందు విభూ తో 5 
యనశబము సమీపమున నుండుటచే నచట ఉపాయనళబ్దసా క్నద్ధుముత ల 

అ 


Scanned by CamScanner 


౫౬ ౪ వేదాంతచర్శనము 


విధూననశళ బ్దమునకు త్యాగార్థము చెప్పుట యుచితమగును; కాని బృహదా 
రణ్యకమునందు (ప్రయు క్తవిధూననశబ్దమునకు కౌషీతకీప్రయు క్త ఉపాయన 
శబ్దము సమీప మెట్లు కాగలదని శంకాభిప్రాయము. 


ఈ శంకకు సమాధానము చెప్పుటకే సూత్రకారుడు (తదు క్రష్‌ 
మీమాంసయం దీ నిర్ణయము చేయబడిన దని నుడివియున్నాడు, జైమిని 
తన పూర్వమిమాంసయందు 'అపి తు వాక్య శేషః స్యాత్‌” పూ. మీ. 
౧౦-౮-3౩. అను సూత్రమున 'ఒకచో జెప్పబడిన అర్థము అన్యత చెప్ప 
బడిన యా విషయమునకు సంబంధించిన అర్హమునకు శేషము - అంగము 
అగును అని నుడివియున్నాడు. ఛాందోగ్యమునందును కౌషీతకియందును 
విధూననశబ్దప్రయోగము సమానము, కావున ఒకచో _షరింపబడిన ఉపా 
యనశబ్దమునకు మరియొకచో నట్టి (ప్రసంగమునందు. సంబంధము కలు 
గుట 'ప్రామాణికమే యగును, అందువలన కౌషీతకియందువలెనే ఛాందో 
గ్యమున విధూననమున కర్ణము పరిత్యాగ మనుట నిశ్చితము. 


ఇప్తే ఒకచో పఠితార్థము మరియొకయెడ ఆంగ మగుననుటకు 
సూత్రకారుడు కుశా, ఛందస్తుతి, ఉపగానము* అను పదములను దృష్టాంత 
ములుగా నొసంగియున్నాడు, 

కుశా : భాల్లవి - శాఖయందు “కుశా వానస్పత్యాః స్ట తా మాపాతి 
“వనస్పతినిర్మితకుశలు నన్ను రషించుగాక॥' అని పరఠింపబడినడి, యజ్ఞము 
నందు ఉద్గాత సోత్రములను లెక్కించుటకు పుల్లలను ఉపయోగించును. 
వానిని “కుశా” అందురు. ఇట వనస్పతినిర్మితకుశలు అని సామాన్యముగ 
చెప్పబడినదేకాని యా వనస్పతి యెద్దియో - విశేషముగ నిర్టేశింపబడ లేదు. 
కాని మరియొకచో శాట్యాయనులళశాఖయందు 'కొదుంబరాః కుళాః) *కుశలు 
ఉ దుంబరనిర్మితములు”' అని యన్నది, (ఉదుంబరము ఇ బూరుగుచెట్టు.) 
చ వచనమును బట్ట యజ్ఞమున నెల్లయెడల ఉదుంబరశలాకలు (బూరుగు 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము ౬ ద్వి, పా, Ae 


పుల్లలు) ఉపయోగింతురు. ఇట్లు సమానవిషయములందు ఒకచో పరఠింస 
బడిన వాక్యమునకు అన్యశాఖయందు పఠింపబడినవాక్యము శేషమగును. 
కావున కొట్యాయగశా ఖాపఠిత కుశాసంబంధివాక్యము భాల్లవి శాథాపఠిత 
కుళాసంబంధివాక్యమునకు శేషము - అంగమైనట్లు, కౌషీతకి (బ్రాహ్మణ 
పఠితవాక్యము ఛాందోగ్యపఠితవాక్యశేషమగుట (ప్రామాణికమే యని 
సూ(త్రకారుని అభిప్రాయము, 


ఛందస్తుతి : కొండొకళాఖయందు “ఛందోభిః స్తువశే' ఛందస్సు 
లతోస్తుతియొన ర్తురు. ఇక్కడ ఛంచస్సులతో స్తుతియొన ర్హు రని సామాన్య 
ముగ జెప్పబడినడి. ఛందస్సులలో దేవ అసుర భేదముతో రెండువిధము 
లయిన ఛందస్సులు కలవు. ఆ రెండింటిలో వేనితో ముందు స్తుతిచేయ 
వలెనో వేనితో తదుపరి చేయవలయునో విశేషించి చెప్పలేదు. కాని 
పై ంగికశాఖయందు “దేపచ్చందాంసి పూర్వాణి' దేవఛందస్సులు పూర్వ 
ములు అని (ప్రథమ (ప్రయో క్రవ్యములుగా జెప్పబకినవి,. దీనింబట్టి అసుర 
ఛందస్సులతో తరువాత స్తుతి యొనర్చవలెనని యంతటను నిర్హయింప 
బడినది, 


ఒకొ్కాక్కచరణమున తొమ్మిదివర్ణము లుండు ఛందస్సులు. ఆసు 
రములు, పది వరములు గలవి డేపఛందస్సులు అనబడునని వివేకము, 
0 


ఉపగానము : ఒక శాఖయందు “బుత్విజా ఉపగాయంతి' బుత్వి 
క్కులు ఉపగానము చేయుదురు. (బహ్మోదులు . బుత్విక్కు లనేకు లుం 
దురు, వారిలో నెవరు ఉపగానము చేయవలయునో విశేషించి చెప్పక 
సామాన్యముగ బుత్విక్కు. లనుటచే నిది సామాన్యవచనము, కావున ఎవరు 
ఉపగానము చేయవలయునో నిర్ణ యింప వీలులేదు. తై త్తీరీయశాఖయంు 
“నాధ్వర్యు రుపగాయేత్‌” ౭-౩-౧. “అధ్వర్యుడు ఉపగానము చేయరాదు' 
అని యుండుటవలన ఉపగానమునందు అధ్వర్యుని కలుపుకొనరాదు, మి/॥ 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


AEE 


లిన బుత్విక్కు లు ఉపగానము చేయవలయునని నిర్ణయింపబడుచున్న ది, 
'పై ఉదాహరణములను బట్టి కౌషీతకీపఠరి తవాక్యము ఛాందోగ్యపఠితవాక్య 
మునకు వాక్య శేషము - అంగము అగుటలో దోషములేదని సిద్ధాంతము, 
(>=) 

విధూనన మనగా హానము - త్యాగము అగుగాక ! ఉపాసనమహ త్తు 
వలన ఉపాసకునకు ([బహ్మ సాక్షాత్కారము కలిగినపుడు పాపముమా(త్రము 
విడిపోవునా ? లేక పాపపుణ్యము లుభయములా ? యన - సమాధానము ; 


సాంపరాయే త ర్తవ్యాభావాతీ 
తథా హ్యన్యే ఇంకి 

సాంపరాయే=పరలో కమున, త ర్తవ్యాభావాత్‌ =భోగించి తరించుటకు 
తగినదేమియు లేనందున, పుణ్యపాపములు రెండును విడిపోవును. తథాహి 
అన్యే = ఇతర శాఖలవారును అ'ప్లే నుడుపుదురు, 

ఉపాసనవలన _బహ్మాసాకొత్కారము కలుగగా ఉపాసకునకు 
మోక్ష(ప్రా ప్రికంటె మించి యనుభవించి తరింపవలసిన దేమియు నుండదు. 
కావున (బ్రహ్మసాక్షాత్కారమువలన పాపమువలె పుణ్యముకూడ భోగింప 
దగిన దుండదు. పుణ్యపాపములు రెండును నశించునని భావము, శ్వేతా 
శ్వతరమున నిశ్లే. వర్తింపబడినది, 

“త స్యాభిధ్యానాత్‌ యోజనాత్‌ త త్త్యభావాతీ 

భూయ శ్చాంతే విశ్వమాయా నివృతి తిః ౧-౧౦. 

'బ్రహ్మోపాసనవలన సమాహితుడై తత్ర్వజ్ఞానము = ఆత్మసాడి 
త్కారము - పొంది సమ స్తసాంసారికభావనలనుండి విముక్తు డగును'. 

“జహా త్యేనాం భు _క్రభోగా మజో౭_న్యఃి శే. ౪-౫. 

“జీవుడుపుణ్యపాసముల నన్నింటి ననుభవించి విశ్వమును విడుచును' 


Scanned by CamScanner 


కనా... 


తృతీయాధ్యాయము _ ద్వి.పాొ, ౫౬కి 


“తథా విద్వాన్‌ పుణ్యపా పే విధూయ 'నిరంజనః పరమం సామ్య 
ముపెతి' ముం. ౩-౧-౩. 

“బ్రహ్మజ్ఞాని పుణ్యపాపములను వికిచి నిస్షోషిమై సరమ సామ్య 
మును బొందును', 

“తత్‌ సుకృతదుష్కృతే ధూనుశే' కౌ. బ్రా. ౧-౪. 

“అప్పుడు పుణ్యపాసములను త్యజించును' అని యిట్లు పలుతావులలో 
సుకృతదుష్కృతములను రెండింటిని త్యజించునని స్పష్టముగా జెప్పబడి 
వది = ) 


'ఆటులయిన ఛాందోగ్యమున “అశ్వ ఇవ రోమాణి విధూయ 
పాపమ్‌ అని పాపముమా(త్ర మేల పఠింఫబడిన దన - సమాధానము ; 


ఛందత ఉభయావిరో ధాత్‌ ౩-౩.౨౮ 


ఉభయావిరోధాత్‌ = రెండువిధములగు నుపనిషద్‌ వాక్యములందు 
విరోధము లేనందున, ఛందతః = వ _క్రయొక్క- యిచ్చనుబట్టి పాపళబ్దము 
నకు పుణ్యపాపములు రెండును అభి(పేతములే. 

లోకమున 'కాకేభ్యో దధి రక్షతామ్‌' 'కాకులనుండి పెరుగు కాపా 
డుడు? అనినపుడు పెరుగును తినునట్టి ప్రతిప్రాణినుండియు దానిని రక్షింప్పు 
డని యరమగును. కాని, కేవలము కాకులనుండియనియే కాదు. అ్లే 
ఛాందోగ్యవాక్యమున గల పాపశబ్దము బిహ్మ(ప్రా _ప్లి కభ్యంతరకరమగు 
కేవలపాపమునే కాక పుణ్యమునుగూడ బోధించును. అప్పుడే ముండక 
వాక్య(తథా విద్వాన్‌ పుణ్యపాపే విధూయ పఠితపుణ్యపాపళబ్దముల ' 
విరోధ మేర్ప్చడదు. వాక్యవిరోధము పరిహరింప నవకాశ మున్నపుడు విధి" 
ధము నాశంకింపరాదు. కౌవున ఛాందోగ్యవాక్యపఠిత పాపళబ్దము పుణ్య 
పాపములకు బోధక మగుట నిశ్చితము. (౨౮) 


Scanned by CamScanner 


౫౬లో చేదాంతదర్శనము 


అషమాధికరణము 
టబ 
(బ్రహ్మజ్ఞాని పుణ్యపాపములను త్యజించి యిటనే (బ్రహ్మమును 
బొందును, అట్టియమెడ నతడు దేవయానపథమున గమించి (బ్రహ్మమును 
బొందునను వాక్యమునకు సారకత యేమి ? యన - సమాధానము : 


గతే రర్భవ త్వ ముభయథా ఒన్యథాహి 
విరోధః 33.౨౯ 


ఉభయథా = రెండు విధముల నంగీకరించుటవలన, గతేః = 
(బహ్మోపాసకునకు దేవయానగతి కలుగు ననుగతికి, ఆర్థవత్వం = సార్థ 


కత కలదు. హి =కారణ మేమన, అన్యథా = అట్లుకానిపక్షమున, విరో 
ధః = వాక్యవిరోధ మేర్పడును, 


(బ్రహో్కోపాసనము రెండువిధములు. గతికలది; గతిలేనిది. (బ్రహ్మో 
పాసకునకు (బ్రహ్మ(ప్రా ప్తి కలుగుటకు ముందుగా నేదేని (ప్రతిబంధకము 
కలిగినపుడు ఈ శరీరమును విడిచి యన్యలోకము (శరీరము) జొందుటకు 
గతి కలుగును, అడియే దేవయానగతి. సతతము (బ్రహ్మము నుపాసించి 
పుణ్యపాపముల నన్నింటిని త్యజించి యెట్టియభ్యంతరము లేని (బ్రహ్మజ్ఞాని 
యీ శరీరమును విడిచి యిటనే (బ్రహ్మమును బొందును. వానికి గతి 
యుండదు. గతి యుపాసనకు ఫలము. పుణ్యపాపములకు కాదు, ఏ(బ్రహ్మో 
పాసనకు గతి (దేవయానగతి) చెప్పబడినదో యదియు సార్హకమే, నిరర్ణ 
కము కాదు. ఇట్లు (బహో్కోపాసనము గతికలదిగను, గతిలేనిదిగను 
అంగీకరించుటవలన వాక్యవిరోధ మొండును నుండదు. 


కౌషీకకీబ్రాహ్మాణమున “స ఏతం దేవయానం పంథాన మాసాద్యి 
౧-౩, అని దేవయానమార్లమున గతి చెప్పబడినది. బృహదారణ్యకమున 
“ఆభ మరో ౭_మృతో భవ త్యత (బ్రహ్మ సమళ్ను శే” ౪-౭-2, ఈ 


Scanned by CamScanner 


తృ తీయా ధ్యాయ ము_ ద్వి. పా. ౫ ౬కో 


నోక్యమున “అ[త = ఇక్కడనే (బ్రహ్మమును బొందును; అని చెప్పుట 
వలన నిట గతి చెప్పబడలేదు. అయినను ఈ వాక్యములందు విరోధ 
మున్నదనరాదు. గతియున్నదని చెప్పినచోట గతి నిరర్ధకము కాదు. అది 
సార్ధక మే, కారణ మేమన : (బ్రహ్మోపాసకున కట శరీరపాతము కాగానే 
బహ్మ(ప్రా ప్తి కలుగుట కేదో యాటంక ముండుటచే నతడు దేవయాన 
మార్గమున లోకాంతరమును - శరీరాంతరమును బొంది యభ్యంతర ముడుగ 
గానే (బ్రహ్మను (ప్రాస్తించును. కావున నట గతి సార్ధకమే కాని నిరర్జకము 
కొదు, పూర్ణ [బ్రహ్మ జ్ఞానికి గతియుండదు. అపూర్ణ(బ్రహ్మ జ్ఞానికి గతియుండు 
నని సారాంశము, (౨౯) 

(బబహ్మసాకెత్కారము కాని (బ్రహ్మోపాసకునకుగూడ గతి నంగీ 
కరించుట యుక్తము కాదు. ఆ గతికి ఫలప్రా ప్తి లేదుకదా! యన - సమా 
ధానము : 

ఉపపన్నః తల్లక్షణార్థోవలబ్దేర్‌ లోకవత్‌ ౩.౩.౩౦ 
లోకవత్‌ =-లోకమునవలె, తల్లక్షణార్థోపలబ్దేః = గతిహేతుకార్డోప 
లబ్ధివలన, ఉపపన్నః=గతియు క్షమే. (తతీ=గతి, లక్షణమ్‌ = హేతుః, 
ఉపలబ్ధిః=(ప్రా ప్తి. గత్సి హేతుకఫల(ప్రా_ప్తివలన అని యర్థము.) 
లోకమున నొకడు విశేషార్థసాధనకొజకు దేశాంతరమునకు 
బోవును. అస్లే (బహ్మోపాసకుడుకూడ లోకాంతరమున శేగుట యుచి 
తమే యగునని సూ (త్రాభిప్రాయము, దేశాంతరగమనము అర్జవి శేష 
(ప్రాప్తికి హేతువై నట్లు విశేషఫల (ప్రాప్తికి లోకాంతరగతి (బ్రహ్మోపాసకు 
నకు హేతువగునని భావము, (బ్రహ్మోపాసనకు ఫలము - అర్జవి శేషము - 
(బహ్మసావాత్కారము, అయ్యది యీ శరీరమున లభింపవచ్చును, అన్య 
లోకమున లభింపవచ్చును, ఇక్క డ నే లభింపవలయు నను నిర్బంధ 
మొండును లేదు. (ప్రళ్నోపనిషత్తునందు “స సామభి రున్నీయతే (బ్రహ్మ 


Scanned by CamScanner 


౫౭౦ వేదాంతదర్శనము 


లోకం స ఏతస్మా జ్లీవఘనాత్‌ పరాత్పరం పురిశయం పురుష మీక్షతే' 
(ప్రశ్న. ౫-౫. “ఓంకారముకో చేయబడిన యుపాసన యుపాసకుని 
(బహ్మలోకమునకు తీసికొనిపోవును, జీవాత్మలథో గముకొబకు పృథివి 
మున్నగు లోకలోకాంతరములు సృజింపబడినవి. వానికంటె పరము 
జ్రీవాత్మత తత్త్వములు. వానికం'టెను పరము (బ్రహ్మత_త్త్వము, అట్టి పరత త్త్వ 
మును ఉపాసకుడు పొందును, 'పాపష్మనా 'వినిర్ము క్రః (ప్రశ్న. ౫-౫. "పాప 
పుణ్యములనుండి ముక్తుడై యీ దేహమునందు కానీ అన్యదేహమునందు 
కాని (బ్రహ్మమును బొందును, కాపున (బ్రహ్మోపాసకునకు గతి యున్న 
దనుటలో దోషము లేదు. (30) 

దేవయానమార్గమువలన ఉపాసనల ననుసరించి (బ్రహ్మలోకమును 
బొందు (బహో్కోపాసకుల కందజకు (బ్రహ్మోపాసనఫలము (బ్రహ్మసాక్షా 
త్కా-రము కలుగునా? లేక యెవనికై న కలుగకుండుటయు కలదా? యన- 
సమాధానము : 


అనియమః సర్వేషా మవిరోధః 
శద్దానుమాన్యాభ్యామ్‌ కి.3-క౩౧ | 


సర్వేషాం = దేవయానమార్గమున (బ్రహ్మ లోకమును బొందిన 
బ్రహ్మోపాసకుల కెల్లరకు, అనియమః=గతి హేతుకఫల ప్రా ప్తినియమము 
లేదు. అవిరోధః=అందువలన వాక్యవిరోధము లేదు. శద్దానుమానాభ్యాం= 
(శుతిస్మ్కృతులవలన నిది తెలియుచున్నందున. 

వివిధములగు నుపాసనల నొనర్చుచు దేవయానగతితో ఉపాసకులు 
(బహ్మలోకమును బౌందుదురు. అట నెల్లరకు (బ్రహ్మసాక్షొత్మార మగు 
నను నియమము లేదు. పూర్ణసాధనసంస త్తికలవారికే _బహ్మసాకెత్కా 
రము లభించును, ఉపాసనలో నేదేని అనివార్య మగు బాధ కలిగినపుడు 
(బహ్మసాక్షెత్క్యారము కలుగదు. అట్టివారికి వా రొనర్చిన యుపాసనలకు 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి. పొ, ౫౭౧ 


ఐశ్వర్యాదిఫలముల ననుభవించుట కను వగు విశిష్టదేహసంబంధ మీ లోక 
మున గలుగును. “ఆ (బ్రహ్మభువనా ల్లోకాః పున రావ ర్తినో ఒర్జున:” 
గీత, ౮-౧౬. "'బహ్మలోకమువరకుపోయిన ఉపాసకులు ఈ లోకము 
నకు మరల తిరిగివత్తురు'. అని గీత - స్మృతి - లో చెప్పబడినది. (బ్రహ్మ 
సాక్ష్షొత్కా-రము కలిగినవారు ముకు అగుదురు. సతత మావ _ర్థించు జన్మ 
మరణచ(కమునుండి ముక్తు అగుదురు. అట్టివారి నుద్దేశించియే “ఏతేన (ప్రతి 
పద్యమానా ఇమం మానవ మావ ర్హం నావ ర్హంతే' ఛాం, ౪-౧౫-౬. “దేవ 
యానమార్గమున (బ్రహ్మలోకనును బొందినవారు (బహ్మసాకెత్కారము 
కలిగిన మీదట నీ మానవావర్తమున తిరిగిరారు", అని చెప్పబడినది. ఇట్టి 
((శుతిస్మృతి వాక్యములందు విరోధ మొండును లేదు. (బ్రహ్మ సాకాత్కా 
రము కలుగుట, కలుగకుండుట అనువాని నాధారముచేసికొని యిట్లు చెప్ప 
బడునని భావము. కాబట్టి (బహ్మలోకటప్రాప్తి కలిగినవారికి ఎల్లరకు (బ్రహ్మ 
సాక్షాత్కారము కలుగునను నియమము లేదు. (బహ్మాసాకెళత్కారము 
ఆనుష్టానసాధనసంప త్తి సమ్యగ్రతమీద నాధారపడియుండును. కావున 
(బబహ్మసాక్షత్యారము కలుగుటయు కలుగకుండుటయు రెండును సంభ 
వమే, 
ఉపనిషత్తులలో వర్ణింపబడిన యుపాసనలందు కొన్నింట చేవయా 
నము వర్ణింపబడినది, మరికొన్నింట లేదు. ఛాందోగ్యమున పంచాగ్ని విద్య 
(౫-౧౦-౧) ఉసకో సలవిద్య (౪-౧౫-౫) అను నీ రెండింటియందును 
దేవయానము చూడనగును, మధువిద్య, శాండిల్యవిద్య, వై శ్వానరవిద్య 
లలో నియ్యది కనబడదు. కావున నే విద్యలలో డేవయానము పఠింపబకి 
నదో వాని కా దేవయానగతి ఫలమగును. ఇతరములకు కాదు. దేవయాన 
గతి యొకచో పఠింపబడినది యన్య(త్ర (గహింపనుకూడదు, అట్లు (గ్రహిం 
చుట ఉపనిషత్కారుల కిష్టమగుపక్షమున రేండువిద్యలలో నేల పఠింస 
బడును? ఒకచో సఠింపబడిన నది అన్నివిద్యలలోను (గహింపబడెడిది, 


Scanned by CamScanner 


౫౭౨ వేదాంతచర్శన ము 


కనుక గతికి నియమము కలదని పూర్వోపక్షము (ప్రా ప్పింపగా - దేవయానగతి 
యే విద్యయందు పఠింపబడినదో యా వివ్యకే యది ఫలమను నియమము 
లేదు; అది యన్నియుపాసనలకును ఫలమగునని సూ(తకారుడు చెప్పు 
చున్నాడు. కావున విరోధమొండును ఉందదు. ఇయ్యది (కుతిస్మృతుల 
ననుసరించి (ప్రమాణిత మగును. కర్మమార్గము ననుసరించువారికి పితృ 
యానము, జ్ఞానమార్లులకు దేవయానము నని రెండుగతులు చూడనగును, 
(ద్వే (సుతీ అశ్ళణవం పిత్తూాణా మహం దేవానా ముత” బు, ౧౦-౮లా- 
౧౫) ఇస్తే బృహదారణ్యకము (౬-౨-౧౫,౧౬) న దేవపితృయాన 
ముల విశదవర్గన చూడనగును. కర్మానుష్టానఫలము పితృయానము, 
దహ్మోపాసనలఫలము దేవయానము నగును. కొన్నియుపాసనలందు దేవ 
యానగతి వర్ణితము కాకున్నను, అన్నియుపాసనలఫలస్వరూపత సమాన 
మైనను (ప్రత్యేకఉపాసనము (బ్రహ్మసాక్షాత్క్మా-రమునకు (ప్రయోజకమను 
నియమము లేదు. ఆ యుపాసనలకు ఐశ్వర్యాది ప్రాప్తి ఫలము తప్పక 
యుండును, (3౧) 


నవమాధికరణము 


(బహ్మసాకొత్కారము కరిగినమీదట జీవునకు మోకాధికారము 
అభించును. ముక్తావస్టయం దత డెంతకొల. ముండు నన సూ[తకారుడు 
చెప్పుచున్నాడు. 


యావదధికార మవస్థితి రాధికారికాణామ్‌ ౩.౩.౩౨ 


- ఆధికారికాణామ్‌=అధికారము గలవారికి, యావదధికారం=అధికార 
మున్నంతవరకు, అవస్టితిః=ఉనికి కలుగును, |బ్రహ్మసాక్షాత్కా-రమువలన 
మోక్షొధికారము లభించినవారు అధికార మున్నంతవరకు (బ్రహ్మలో కమున- 
(బ్రహ్మమునందు - స్వస్వరూపముతో నుందురు, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ద్వీ. సా. 4౭3 


అధ్యాత్మళా ప్రములందు - ఉపనిషదాదులలో - జీవుని మోత్షదళను 
వరించినతావులందు వాస్తవికతను దెలుపు కొన్ని సంకేతములు లభిం 
త. వానింబట్ట మోక్షేదళయందు ముకు లెంతకొాలముందురో తెలియ 
నగును, ఛాందోగ్యమున “ఏతేన (ప్రతిపద్యమానా ఇమం మానవ మావ ర్హం 
నావర్తంతే' ౪-౧౫-౬. “దేవయానమార్గమున (బ్రహ్మమును జొందిన 
జానులు ఈ మానవ ఆవ ర్లమున తిరిగిరారు'. అని యున్నది. ఇందు “ఈ 
మానవ ఆవ ర్తము' అనుటచే ఏ మానవావ ర్హమున వారు ముక్తులై నారో 
అ మానవావ ర్తమున తిరిగిరారని స్పష్టమగుచున్నది. మరియొక మానవా 
వర్తమున వత్తురని యభిప్రాయము. ఇట ఆవ ర్రము కల్పవాచకము. మరి 
యొకచో, ఛాందోగ్యమున “స ఖల్వేవం వర్తయన్‌ యావ దాయుషం 
బ్రహ్మలోక మభిసంపద్యతే న చ పునరావ ర్హతే” (౮-౧౫-౧) “ఇట్లు 
(బ్రహ్మజ్ఞానము పొంది (యావదాయుషం)ి ముక్తదళశయం దెంతకాల 
ముండవలెనో యంతకాలము. [బ్రహ్మలోకమున - (బ్రహ్మమునందు నివసిం 
చును, మధ్యలో తిరిగిరారు . అని యున్నధి. 


మరియు బృహదారణ్యకమున “తేషు (బ్రహ్మలోకేషు పరాః పరా 
వతో వసంతి” బృ. ౮-౧౫-౧. ఇందు ముకక్తులు (పరాః పరావతః) పర 
కాలము - బహుకాలము (బ్రహ్మమున నుందురని వరి ౦పబిడినది. . దీనిం 
దిట్ట ము క్తులు అనంతకాలము (బహ్మమున నుందురనుట పొసగదు, ముకు 
లకు పునరావృత్తి లేదని చెప్పువాక్యమున కర్ణము వారు మోక్షానందము 
నమభవింపదగిన నియతకాలములో తిరిగిరారని - చెప్పిన సమంజనము 
కౌగలదు, కావున ము క్రాత్మలు తమ కధికార మున్నంతవరకు (బ్రహ్మా 
నందము ననుభవింతురనియు తదుపరి మరల జన్మింతురనియు తెలియ 
చున్నది. ఈ విషయము శాస్త్రాంతరమున వివరింపబడును. (౩౨) - 


Phar. 


Scanned by CamScanner 


ae వేదాంతదర్శనము 


దళమాధికరణము 


మధ్యలో వచ్చిన [ప్రాసంగికచర్చను ముగించి సూ(తకారుడు మరల 
గుణోపసంహార (ప్రకరణమును (ప్రారంభించుచున్నాడు. 


అక్షరధి యాం త్వవరోధః సామాన్యతద్భావాభ్యా 
మొపసదవతీ తదు కమ్‌ 3-3-3౩ 


సామాన్యతద్‌ భావాభ్యామ = ఉపాస్యసమానతవలనను, అస్టూ లత్వా 
దులు (బహ్మధర్మము లగుటవలనను, అక్షరధియామ్‌ = అక్షర బుద్దుల- 
అక్షర విద్యయందు పఠింపబడిన అస్టూ లత్వాదుల, అవరోధః = (గ్రహ 
ణము ఉపాసనలందు చేయవలెను, బొపసదవత్‌ = బొపసదమునందువలె, 
తదు క్రమ్‌ =మీ మాంసయం దట్లు చెప్పబడినది. 

ఆక్షరవిద్యోపాసనలందు వర్ణింపబడిన అస్టూ లత్వాది ద్రహ్మధర్మ 
ములు సర్వత (బ్రహ్మోపాసనలందు (గ్రహింపనగును. మీమాంసయందు 
వర్తి ంపబడిన బొపసదమునకువలె, 


బృహదారణ్యకోపనిషత్తునందు “ఏత ద్వై తదక్షరం గార్గి 1 
(బ్రాహ్మణా అభివదంతి అస్టూల మన ణ్వ(ప్రాస్వ మదీర్ణ మ్‌” ౩-౮-౮. 
అనియు, ఇ'ప్లే ముండకో సనిషత్తునందు “అథ పరా యయా తదక్షర మధిగ 
మ్యతే, యతత్త దడ్రేశ్య. మగ్రాహ్య మగో(త్ర మవర్ష మచకుఃశ్రో(త్రమ్‌” 
అనియు నున్నది. ఈ వాక్యములందు (బ్రహ్మమున స్టూలత్వాది కొన్నిధర్మ 
ములు లేనట్లు చెప్పి (బ్రహ్మస్వరూపమును బోధింస యత్నించినట్లు స్పష 

౧ 9 ౧ ల్‌ 
మగుచున్నది. ఈ అస్టూలత, అనణుత్వము, అ(హస్వత్వము మున్నగు 
గుణములు సర్వత బహో్కోపాసనలందు సం(గ్రహింపవలయునా ? అక్కర 
లేదా ? యని సంశయము కలుగును. ఎక్కడ నే యుపాసనయం దే గుణ 
ములు పఠింపబడినవో యక్కడనే వానిని (గ్రహింపవలయును, ఇతరత్ర 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము-_ద్వీ. పా, ౫6 ౫ 


వర్ణించిన వానిని (గహింపరాదని పూర్వపక్షము, ఇందులకు సమాధానముగ 
అన్నింటిని అన్నిట (గ్రహింపవలయునని సూ(త్రకారుడు చెప్పుచున్నాడు. 
అక్ష్షర(బహ్మవిషయకములగు నుపాసనలందు వర్ణింపబడిన 

బ్రహ్మధర్మములు సర్వత్రగ్రహింపవలసినదే. కారణ మేమన: సర్వో 
పాసనలందును ఉపాస్యము (బ్రహ్మ మొక్కటియే. గుణములుకూడ 
సర్వ(త్ర (ప్రచురముగ నవియే చెప్పబడినవి. కావున నొకచో పఠింపబడిన 
గుణములు అన్యత్ర (బ్రహ్మస్వరూపమును బోధించుటకును తోడ్పడును, 
అందువలన అక్షర బహ్మవిద్యోపాసనలో వర్ణింపబడిన ఆస్టూలతాది గుణ 
ములకు సర్వోపాసనలందును సంబంధము కలదని సూ(త్రకారు డను 
చున్నాడు. 

ఇందుల కొకదృష్టాంతమునుకూడ నిచ్చియున్నాడు. (బొపసదవత్‌ ). 
నాలుగు దినములలో పూ _ర్లియగు 'చతూరాత్రి మను పేరుగల అహీన 
యజ్ఞ మొకటి కలదు. గానిలో అధ్వర్యుడు పురోడాశముతో కొన్ని ఆహుతు 
లిచ్చును. ఆయాహుతులే “ఉపసద్‌ నామముచే చెప్పబడును, ఈ యాహు 
తులు తాండ్య(బాహ్మణమునందలి 'అగ్నేర్‌ వేహో[త్రం వేరధ్వరమ్‌” 
౨౧-౧౦-౧౧. అను నిట్టి మంత్రములతో నీయబడును, ఈ (బ్రాహ్మణము 
సామ వేదమునకు జెందినది, కావున నీమం(త్రములను ఉద్గాత యుచ్చరింస 
వలెను, అధ్వర్యుడు చదువరాదు. కాని పై యజ్ఞమునందు పురోడాశము 
నాహుతిగా నొసంగుట ముఖ్యకార్యము. నియమముగా నా కార్యము నధ్వ 
ర్యుడే చేయవలయును. కాబట్టి మంథ(తోచ్చారణము పురోడాశమున కంగ 
మై యధ్వర్యునిచే చేయబడును. ఇక్కడ పురోడాశ(ప్రదాన మొనర్చు 
ఆధ్వర్యునకు ఉద్గాతచే ఉచ్చరింపబడు మంథతోచ్చారణమునకు సంబంధము 
కలుగునట్లు విభిన్నశాఖలందు పఠింసబడిన అస్టూ లతాదిగుణములకుగూడ 
సర్వత్ర ఉపాస్య(బహ్మముతో సంబంధము కలుగునని గుర్తింపవలెనని 
సూ(త్రకారుని అభిప్రాయము. 


Scanned by CamScanner 


see వేదాంత దర్శనము 


ఈ విషయము పూర్వమీమాంసయందు చెప్పబడినది. 'గుణముఖ్య 
వ్యతిక్రమే తదర్ధత్వా న్ముఖ్యేన. వేదసంయోగఃి పూ, మీ, 3-౩-౯, 


“గుణముఖ్యములలో వ్యతిక్రమము కలిగినపుడు ముఖ్యముతో 
మం(త్రసంబంధము కలుగును. గుణము ముఖ్యమును సంపన్నము చేయు 
టకే కావున నట్లు జరుగును. దానింబట్టి ముఖ్యమగు ఉపాస్య(బ్రహ్మముతో 
గుణములకు సర్వత్ర ఉపాసనలందు సంబంధము. కలుగుట ఇష్టమని 
తెలియుచున్నది. (33) 

'అటులయిన ఉపాసనలం దంతట నెన్నిగుణములను (గ్రహింప 
వలయును ? అన, సూత్రకారుడు సమాధానము చెప్పుచున్నాడు. 


ఇయ దామననాత్‌ 3.3.3౪ 


ఆమననాత్‌ =శాస్త్రమునందు చెప్పినందువలన, ఇయత్‌ = ఇన్నియే 
(గ్రహింపవలయును. 

శాస్త్రమునందు ఎన్నిగుణములు పఠింపబడినవో అన్ని గుణ 
ములే (గ్రహింపవలెనని .యధిప్రాయము. జగజ్జన్మాదులకు కారణము, 
అచింత్యశ క్రియ క్రము నగు (బహ్మముగుణములకు అవధి యుండదు, 
అయినను ముముకువుల యుపాసన కుపయు క్రములగు అధ్యాత్మశాస్త్రము 
లందు వర్ణింపబడిన గుణములు ఒక యుపాసనవిద్యనుండి మరియొకదాని 
యందు సం(గహించుట కాచార్ములు నీర్ణయించియున్నారు, అల్బజ్ఞాడగు 
జీవుడు సర్వగుణసంపన్నమగు (బ్రహ్మముస్వరూపము నుపాసించుటకు 
సమర్థుడు కాడు, కావున శాస్త్రములందు సచ్చిదానందాదులు జగత్‌క ర్హృ 
త్వము మున్నగునవి విధిరూపమునను, అస్టూలతాదులు నిషేధరూపము 
నను (గ్రాహ్యాగుణములుగా వనర్జింపబడినవి, వానిని (గ్రహించి యుపొసింప 
నగును, కావుననే యీపాదమునందే 'ఆనందాదయః . పధానస్య' 
వే, ౩-౩-౧౧. మొదలు 'అక్షరధియాం త్వవరోధఃి వే. ౩-3౩-౩88 నగరు 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. ద్వి. పొ, ౫౭వ 


గల సూత్రములమూలమున (బ్రహ్మాన్వరూన(గ్రాహకగుణములు. నిర్చేశింస 
బడినవి. అవియే (గ్రహింపనగునని థావము, (౩౪) 


ఏకాదశాధికరణము 


సర మేశ్వరుని యుపోసనలందు (గ్రహింపదగిన గుణముల నిర్ణ 
యము జరిగినది. (ప్రస్తుతము ముముకువు (బ్రహ్మము నెక్కడ నుపొసింప 
వలయు, నన - సమాధానము ; 


అంతరా భూత్మగామవత్‌ స్వాత్మనః 3-3-3౫ 
(“ఆమననాత్‌” ఆను పదము పూర్వసూ[(త్రమునుండి 
అనువృ త్త మగును.) 
ఆమననాత్‌ = శాస్ర్రమునందు చెప్పుటవలన, భూత(గామవత్‌ = 
దేహదునందు స్వాత్మనువలె, స్వాత్మనః=తనయాత్మయొక్క-, అంతరా= 
మధ్యలో, ఉపాసింపవలెను, 
ఉపాసకుడు తన్ను తాను తనదేహమధ్యమున నెరుంగునట్లు పర 
మేశ్వరుని స్వాత్మమధ్య నుషాసింపవలయును, పరమేశ్వరుడు భూతసము 
దాయమున నంతటను వ్యాపించియున్న ట్లు తనయందును వ్యాపించి 
యున్నాడు. కావున తనయందే యుపాసించి సాకొత్కారము చేసికొనవలె 
నని శాస్త్రములు చెప్పుచున్నవి, 
“తం దుర్గర్శం గూఢ మనుప్రవిషం గుహాహితం 
0 ల 
గహ్వ దేష్టం పురొణం........ * కఠ్క ౧౧ 
“అయ మంతరాత్మన్‌ పురుషః” శతపథ. ౧౦-౬-౩-౨. 


అంగుష్టమాత్ర। పురుషః మధ్య ఆత్మని తిష్టతి” కఠ, ౨-౧-౧౨. 


Scanned by CamScanner 


౫1౭౮ వేదాంతదర్శనము 


త్ర మాత్మ స్థం యే 2_నుపశ్యంతి ఢీరాః' కఠ. ౨-౨-౧౨. 
“యః ఆత్మని తిష న్నాత్మనో ౬. నరఃకి కత, 'ఉంకింతిం, 
(©) mw 

పప మాత్మా ఒత్మని గృహ్యశే 2_సోొ' శ్వే. ౨-౧౫. 

ఈ వాక్యములందు పర(బహ్మపరమాత్మ స్వాత్మయందు వ్యాపించి 
యున్నట్టును, అటనే యది గ్రహింపబడునట్లును స్పష్టవర్షన లుండుటవలన 
హృదయస్టితమగు నాతృ్మయంచే (బహ్మము నుపాసింపవలయునని సిద్ధాం 
తము, (3 4) 

శాస్త్రము ననుసరించి సర(బ్రహ్మోపాసన స్వాత్మయందు చేయవల 
యునని చెప్పబడినది. ఆ శాస్త్రములందే యట నట ఆన్య(త్ర ఉపాసింప 


నుపదేశింపబడినట్లు చూడనగును. అది యెట్లు సంగతము కాగలదని 
శంకించి సూ(త్రకారుడు సమాధానము చెప్పుచున్నాడు. 


అన్యథా భేదానుపప త్తి రితి చే 


న్నోపదేశాంతరవతీ ౩-3౩-౩౬ 
('అంతరా, స్వాత్మనః అనుపదము లీ సూత్రమున 
అనువ ర్హించును.) 


అన్యథా భేదానుపప త్తిః = వేరొకవిధమున చెప్పబడిన ఉపాసనోప 
దేశవిశేషములు అసిద్ధము లగును. ఇతిచేత్‌=అనియందురేని, న = అట్లు 
కావు. ఉపదేశాంతరవత్‌ = కర్మోపదేశమువలె నది యుపపన్నమగును. 
(ఉపాసనో పదేశముకం అ అన్యము - అంతరము - కర్మోపదేశము ఉప 
దేశాంతర మనబడును.) కావున (పర(బహో్కోపాసనము స్వాత్మయం దొన 
ర్చుటయే యు క్రము, 

ఛాందోగ్యమున “శాన్‌ హోవా చై తే వై ఖలు యూయం పృథ గి 
వేమ మాత్యానం వై శ్వానరం విద్వాంసోఒన్నమత్థ' ౫-౧౮-౧. అను నిట్టి 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము-ద్వి. పా, ౫౭8౯ొ 


వోక్యములమూలమున ఆదిత్యాదులలో (బ్రహ్మోపాసనచేయుటను నిందించి 
ద్యులోకము మొదలు సృథివివరకు గల సమ స్తవిశ్వమునందు వ్యాపించి 
యున్న విరాట్‌ బహ్మస్వరూప - ఉపాసన విధింపబడియున్నది, (బిహ్మము 
యొక్క- విశ్వరూపము ఛాందోగ్యములోని తరువాతివాక్యమున 'తస్యహ వా 
ఏత స్యాత్మనో వై శ్వానరస్య మూర్చెవ సుతేజాః....” ౫-౧౮-౨. అని 


వర్షింపదిడియున్నది. (బహ్మముయొక్క యట్టి విరాట్‌ స్వరూపమే ముండ 
కమున “అగ్నిర్‌ మూర్జా చతుషీ చంద్రసూర్యే, దిశః (శ్రో(త్రే వాగ్‌ వివృ 
తాశ్చ వేదాః, వాయుః ప్రాణో హృదయం విశ్వ మస్య, పద్భ్యాం పృథివీ 
ష సర్వభూతాంతరాత్మా' ౨-౧-౪. అనియు, అథర్వమున “యస్య 
భూమిః (ప్రమా అంతరిక్ష ముతోదరం, దివం యశ్ళ(శక్రే మూర్జానం తస్మై 
జ్యేష్టాయ (బ్రహ్మణే నమః” ౧౦-౭-౩౨. అనియు వర్ణింపబడినది. హృద 
యమునం దున్న స్వాత్మయందే ' (బ్రహ్మోపాసనవిధానమును స్వీకరించు 
సక్షమున పైన వర్ణించిన (త్రిలోకీశరీరమున నుపదేశింపబడిన సమస్త విశ్వ 
వ్యాస్తమగు విరాట్‌స్వరూపోపాసనము ఎట్లు సిద్ధింపగలదు? సిద్ధింప 
జాలదు, అనుపపన్న మగునని భావము, స్వాత్మకంటె విశ్వము భిన్న 
(ప్రదేశముకదా! అని శంకించి సూ(త్రరొరుడు సమాధానము చెప్పుచున్నాడు, 


హే 


ఇట్లు శంకించుట సరికాదు. కారణ మేమన : అధికారిభేదమువలన' 
కరోపదేశమున భేదము సిద్ధించునట్లు ఉపాసనలలో ఉపడేశభేదము 
సిద్దింపగలదు. అధికారిభేదమువలన ఉపాసనవిషయక ఉపడేశములందు 
భేదమున్నను సమ స్పబ్రహ్మోపాసన ఆత్మయందే సంభవమగునని భావము, 
(బ్రహ్మచారులు, గృహస్టులు, వాన ప్రస్టులు అగ్నిహో త్రమును వెలు 

పల (ద్రవ్యాహుతుల నిచ్చి చేయుదురు. విరక్తుడైన (బ్రహ్మజిజ్షాసువగు 
వై శ్వానరోపానకునకు ఆధ్యాత్మ అగ్నిహో్య[త్రము విధింపబడినది, “ఉర 

YU 0 ni, wml అభ 
నివ వేదిర్‌ లోనూని బర్తిః హదయం గార్డ్ల సతి (మగా ఒన్వాహార్య 


Scanned by CamScanner 


౫౮౦ వేదాంతచర్శనము 


పచన ఆస్య మాహవనీయః' ఛాం. ౫-౧౮-౨. “వక్షస్థలము వేది, లోమ 
ములు బరి, హృదయము గార్ల పత్యాగ్ని, మనస్సు అన్వాహార్యపచనము, 
ఆస్యము ఆవహనీయము' అని వర్షించి, తదుపరి *........ య ఏత డేవం 
విదిత్వాఒగ్నిహో[తం జుహోతి” ఛాం. ౫-౨౪-౨,౩, అను వాక్యములం 
దియ్యది యగ్నిహో (త్రనామముతో పేర్కొనబడినది, విర కు లిట్లు అగ్ని 
హో(శ్రమును తమశరీరమునందే చేయుదురు. వెలుపల చేయ రని చెప్ప 
బడినది, ఈ యుపదేశములందు అధికారిభేదమువలన కర్మభేద ముపదేశింప 
బడినది. ఇట్లు కర్మభేదము సిద్దింపగా ఉపాసనభేద మేల సిద్ధింపదు? ఇతర 
ఐశ్వర్య (ప్రా ప్తి మున్నగు ఫలభేదముల నాసింపక ఆనందానుభవము నపే 
కీంచు (బహ్మజిజ్ఞాసువు స్వాత్మయండే (బ్రహ్మము నుపాసింపవలయును. 
అందువలన ఇతరోపాసనోపదేశములు అనుపపన్నము లెన్నడును కాజా 
లవ, (౭౬) 

(బహో్కోపాసకునకు - తనయుపాసన  సంపన్నమైనదని తెలియు 
చెట్టు? ఉపాసన సంపన్న మైన దనుట కవధి యేమి? అన : 


వ్యతిహో హోరో విశింషంతి హీతరవత్‌ ౩-౩-౩౭ 
వ్యతిహారః=వ్యతిహారము ఇ ఉపాస్యఉపాసకులలో పరస్పరము ఎక 
రూపత బోధపడుట, అవధి యని తెలియవలెను, హి '= కారణ మేమన, 
ఇతరవత్‌=ఇతరునివలె, విశింషంతి=వి శేషముగా వర్షింతురు. 
ఉపాస్యోపాసకులలో పరస్పరము ఏకరూపత తెలియుట వ్యతిహార 
మనబడును. ఉపాసకుడు ఉపాసన చేయుచు (క్రమముగా ఉపాస్య(బ్రహ్మ 
ముతో తనకు ఏకరూపత-సారూప్యము ఏర్పడినట్లు అనుభవింపదొడగును, 
ఇట్టి యవస్థయే యుపాసనకు పరమావధి యనదగును. ఇదియే (బ్రహ్మ 


సొక్షాత్యారము. ఉపాసకుడు (బ్రహ్మానందము ననుభవించుటయే ఉపాస్య 
ముతో ఆతనికి కరిగిన ఏకరూపత యని భావము. ఇదియే యుపాసనకు 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ ద్వి. పా, ౫౮౧ 


లక్ష్యము. జీవునకు “సరమేశ్వరునితో నేను సమానుడను' అని కలుగు 
(ప్రతీతిని ఆచార్యు లిబ్లు వర్షించియున్నారు. ఐత రేయారణ్యకమున 'యో2._ 
హం సోఒసొ, యో=సౌ సో 2=_హమ్‌' (౨-౨-౪-౬) “నేను వాడు, వాడు 
నేను అని వర్ణించుట చూతుము, ఉపాసన పరాకాష్టను బొందినపుడు 
ఉపాసకుడు .బహ్మముతో తన కేకరూపత కలిగినట్లు భావించును, ఏకరూ 
సత కలిగినంతమా(త్రమున జీవేశ్వరు లొక్కటియే యని యెంచజనదు. 
ఉపాసకుడు (బ్రహ్మానందమును అనుభవించుస్టితిని మాత్ర మది బోధించు 
నని భావము, (బ్రహ్మము ఆనందస్వరూపము. ఉపాసన పరమావధికి చేరి 
నపుడు (బ్రహ్మము తనస్వరూపము నుపాసకునకు వివృత మొనర్చును. 
“తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వామ్‌' ముండ, ౩-౨-౩. “తస్యైష 
ఆత్మా విశతే (బ్రహ్మధామి' ముండ ౩-౨-౪. కావున ఉపాసనకు పరమా 
వధి వ్యతిహారము - ఉపాస్యోపాసకుల ఏకరూపత = యగును, (3౭) 


ద్వాదళాధికరణము 
(బబహ్కోపాసనలందు (గ్రహింపదగిన గుణములనుగూర్చి సామా 
న్యముగ విచారించినమీదట ఇప్పుడు కొన్ని (బ్రహ్మోపాసనలందు విశే 
షముగ (గ్రహింపదగిన గుణములను గూర్చి విచారింపబడుచున్నది. 
మధ్యలో (ప్రాసంగికవిషయములుగూడ విచారింపబడును, 


సిన హీ సత్యాదయః 3.2.౩7 
యు 


హీ = ఏ కారణమువలన, సైవ = ఛాందోగ్యమున పరి౦ఫః: + 1:, 
శాండిల్యవిద్యయే బృహదారణ్యకమున పఠింపబడినదో యా కారణము; == 
ననే, సత్యాదయః = ఛాందోగ్యమున వర్ణింపబడిన సత్యసంకల్పత్వాదు౯ 2 
బృహదారణ్యకమున వర్ణింపబడిన సర్వేశానత్వాది గుణములును పథ 
సరము - ఒకయుపాసననుండి చురియొకదానియందు (గ్రహింపబిడును, 


Scanned by CamScanner 


౫౮౨ వేదాంతదర్శనము 


ఛాందోగ్యమున “సర్వం భఇల్విదం (బిహ్మ..* జ్యాయా నేభ్యో | 

లో కేభ్యః' ఛాం, ౩-౧౪-౧,౦౨,౩. అని ళాండిల్యవిద్య వర్ణింపబడినది. 
అట్లే, బృహదారణ్యకమునను, 'మనోమయో2యం పురుషో....య దిదం 
. కించి బృ. ౫-౬-౧. అని వర్ణింపబడినది, ఈ యుపాసనలు రెండును 
ఒక్క-టియేనా ? లేక థిన్నభిన్న ఉపనిషత్తులందు వర్తి ంసబడుటవలన 
భిన్నములా ? అని సంశయము కలుగగా సూక్రకౌరు దొక్కటియే యను 
చున్నాడు. కావున రెండుతాపులందు వర్ణింపబడిన సత్యాదిగుణములు ఒక 
యుపాసననుండి మరియొకదానియందు సం(గ్రహింపవలెను. ఇళ్లే శతపథ 
(బాహ్మణమునందును, “స ఆత్మాన ముపాసీత మనోమయం (ప్రాణళరీరం 
భారూపహమ్‌' శత. ౧౦-౬-౩-౨ అను సీశాండిల్యఉపాసన కూడ ఛాందో 
గ్యాదులలో వర్షి ంపబడినదియే. పై ఉపాసనలన్నియు నొక్కటియే. శాం 
డిల్యు డీ విద్యకు (ప్రారంభకుడు. మిగిలిన ఆచార్యులు దానినే వర్ణించి 
యుందురు. అందువలన ఒకచో పఠింపబడినగుణము లీ విద్యయందు 
సర్వత్ర (గ్రహింసనగునని సూ త్రాభి ప్రాయము, (౩౮) 


' శాండిల్యవిద్యయందు గుణోపసంహారమును చెప్పి దహర విద్యను 
గూర్చి చెప్పుచున్నాడు, 


కామా దీతరత్ర తత్ర చాయతనాదిభ్యః ౩-౩-౩౯ 
(“సైవ, హి' అనుసదము లీ సూత్రమున అనువ _ర్జించును.) 

'కామాది = సత్యకొమ (ప్రభృతి గుణములు, ఇతరత్ర = బృహ 

దారణ్యకమునందు వర్ణింపబడినవి, త(త్రచ=ఛాందోగ్యమున వర్ణింపబడిన 

దహరవిద్యయందును (గ్రహింపవలెను. హి = కారణ మేమన, ఆయత 

నాదిభ్యః=హృదయామయతనాది సమానధర్మములవలన, రెండుస్థ్టలములందు 
వరింపబకిన విద్య యొక్కటియే, 
ణ 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము-ద్వి, పా, ౫౮3 


ధాందోగ్యమున “అథ యదిద మస్మిన్‌ (బ్రహ్మపురే చహరం పుంద 
రీకం వేశ్మ దహరో౭స్మి న్నంతరాకౌశః' ౮-౧-౧. అని హృదయమున 
దహరాకాశ మున్నట్లు దహరోపాసనను (ప్రారంభించి, “ఏష ఆత్మా అస 
హతపాప్మా.... సత్యకామః, సత్యసంకల్పః' ఛాం. ౮-౧-౫ అని సత్యకామ 
త్వాదిగుణములు వర్ణింపబడినవి, అట్లే బృ హదారణ్యకమునందును, “సవా 
ఏష మహా నజ ఆత్మా........ య ఎషో= నర్‌ హృదయ ఆకాశ స్తస్మిన్‌ 
శేశ్రే' బృ ౪-౪-౨౨ “ఆపరమాత్మ యీ హృదయమున గల ఆకాశమున 
నున్నాడు” అని చెప్పి హృదయాకాశమున నున్న (బ్రహ్మమునకు వశిత్వము 
మున్నగుగుణములు వర్ణింపబడినవి, ఇట్లు రండుతాపులందును వర్తింప 
బడిన యీరెండు విద్యలు భిన్నములా ! లేక యొక్కటియేనా ? అని 
సంశయము కలుగును, ఛాందోగ్యమున దహరాకాశమును ఉపాస్యముగా 
చెప్పి, బృ హదారణ్యకములో హృదయాకాశమున నున్న ఆత్మ యుపాన్య 
మనినందువలన స్వరూపభేదము కారణముగా ఉపాసనలు భిన్నములని 
పూర్వపక్షొ భిప్రాయము. 

కావి సూ(త్రకారుడు ఉభయ్యత పఠితవిద్యలు ఒక్కటియే యను 
చున్నాడు. కారణ మేమన: రెండుతావులందును హృదయరూపమగు ఆశ్రయ 
మొక్క_టియే చెప్పబడినది, ఉపాసనకు ఆ(శశయము రెండుతాపులందును 
హృదయ మొక్కటియే. ఛాందోగ్యమున చెప్పబడిన ఆకాశపదము (బహ్మ 
వాచకమే, ఆకాశము పరబహ్మకు వాచకమని (౧-౩-౧౪) యీశాస్త్రము 
నందే పూర్వము వివరింపబడినది, రెండుతాపులందును చెప్పబడిన దహా 
రోపాసన యొక్కటియే 'మైనందున. ఛాందోగ్యవర్శితగుణములు బృహ 
దారణ్యకో పాసనయందును, బృ హదారణ్యకగుణములు ధాండోగ్యమునను 
(గ్రహింపవలెననుట నిర్వివాదసిద్ధము. తద్గుణయు క్ష (బ్రహ్మచే యుభ 
యత్ర ఉపాస్యము క్‌ (౩౯) 


Scanned by CamScanner 


౫౮౪ వేదాంతదర్శనము 


శాండిల్యాద్యుపాసనము సమానమనియు, అందువలన పరస్పర 
పఠిత సత్యసంకల్పాది గుణములు (గహణయోగ్యము లనియు చెప్పబడి 
నది. (ప్రస్తుతము ఆ విషయముననే మరియొక విశేషవిషయమును చెప్పు 
చున్నాడు, 


ఆదరా దలోపః 3-3-౪౦. 


ఆదరాత్‌ = (బ్రహ్మోపాసన' ఆదరముతో చేయవలయును, అలో 
= అందువలన నయ్యది లోపింపకుండును. 
బ్రహ్మోపాసన శాస్త్రమున జెప్పినట్లు దీర్చ కాలము నిరంతరము 
సత్కా-రబుద్దితో (శ్రద్దతో నొనరించినపుడే ఫల మొసంగును. ముముక్షువు 
సాంసారికవిషయసుఖముల నన్నింటిని విడిచి కరతలనిహితజీవనుదై 
(బ్రహ్మోపాసనకు గడంగును. కావుననే యుపనిషత్తు లిట్లు చెప్పుచున్నవి. 
“ఉ త్తిష్టత జా్యాగత (ప్రాప్య వరా'న్నిటోధత 
కురస్య ధారా నిశితా దురత్యయా 
దుర్గం పథ _స్తతీ కవయో వదంతి” కఠ. ౩-౧౪. 
“సదా సచేతుడై యనవరత మభ్యాసశీలుడై. యుండువాడే యీ 
దురమమార్లమును తరింపగలడు. ఇశ్తే 
a (a) ౧ 
“యే చేమేఒ రణ్యే (శద్ధా తప ఇత్యుపాసతే' ఛాం, ౫-౧౦-౧. 
“యే చామీ అరణ్యే (శద్దాం సత్య ముపాసతే” బృ, ఆ, ౬-౨-౧౫ 
ల ; క 
ఉపాసకులు (శద్ధతోను, తపస్సుతోను ఏకాంతమున నుపాసనారతు 
లగుదురనియు, ఏకాంతమున సత్య(బహ్మమును వాన(ప్రస్థులు, పరివ్రాజ, 
కులు (శ్రద్ధతో నుపాసింతురనియు, అప్పుడే (బ్రహ్మ(ప్రాప్తి కలుగు ననియు. 
ఛాందోగ్యబృ హదారణ్యములందును వర్ణింపబడినది. ఇట్లు ఉపాసనయందు 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయ.ము_ ద్వి, పా. ౫౮ ౫" 


ఆదరాతిశయము (ప్రకటింపబడినది. ఇ ట్లొనరించిననాడే యుపాసన 
లోపింపకుండును, (౪౦) 

ముముతుపులకు (బ్రహ్మోపాసనయం దాదరాతిశయ ముండవలయు 
నని యేల చెప్పబడిన, దన: 


ఉపస్థితే ఒ త స్తద్వచనాత్‌ 3.3-౪౧ 


తద్వచనాత్‌=తత్‌ (ప్రతిపాదక వాక్యమువలన, అతః=ఈ (బ్రహ్మో 
పాసనవలన, ఉపసితే=సాక్షాత్కా-రరూపమగు (బహ్మజ్రానము లభింపగా, 
© లో 
మోక్షము లభించును. 


దీర్హకాలము నిరంతరసత్కారబుస్టితో (బ్రహ్మము నుపాసించి 
నపుడే (బబ్రహ్మసాక్షాత్కారము కలుగును. అదియే మోక్షము. ఆదరాతిశయ 
ముతో నుపాసింపనినాడు మోక్షము లభింపదని భావము, శాస్త్ర మపే 
చెప్పుచున్నది. 


“ఏష మ' ఆత్మా౭_౦తర్‌ హృదయే, ఏతద్‌ బ్రహ్మ ఏత మితః 
(పేత్యాత్యాభిసంభవితాస్మీతి. యస్యస్యాదద్దాన 'విచికిత్సా అస్తీతి హస్మాహ 


శాండిల్యః' ఛాం. ౩-౧౪-౪. 


“పూర్వము వర్ణింపబడిన సర్వ వ్యాపకటబ్రహ్మము నాహృదయమున 
నున్నది. ఇది (బ్రహ్మము. ఇటనుండి దేహమును విడిచి (బ్రహ్మమును 
పొందుచున్నాను, అని శాండిల్యుడు నుడివెను. (బ్రహ్మసాక్షాత్మా-రము 
వలన నిస్సంశయముగ మోక్షమును బొందును. ఉపాసనయందు (శద్దా 
సక్తులు లేనినాడు మోక్షలాభము కలుగదు. (బ్రహ్మమునందుండు (శద్ధా 
దులు ఉపాసనాఫలమును శీఘముగ లభింపజేయునని సూ(త్రాభిప్రాయము, 
(౪౧౧ 1 


Scanned by CamScanner 


ఇర ఇల అదు, 
౫౮౬ వేదాంతదర్శనము 


తయోదశాధికరణము 


ఉపాసనవలన (బ్రహ్మజ్ఞానము కలుగునని చెప్పబడినది, అటులయిన 
ఉపాసన సాక్షాత్‌ (బ్రహ్మజ్ఞానము కలిగించునా? లేక యది (ప్రతిబంధకము 
(ఆటంకము) తొలగించినందున (బ్రహ్మజ్ఞానము తనకుతాను (ప్రకట 
మగునాః యన, సూశత్రకారుడు నిర్ణయించుచున్నాడు, 


తన్నిరారణానియమ సదృ షేః పృథగ్‌ 
ళ్‌ ~—2D0V OO 
హ్యా(పతిబంధః ఫలమ్‌ ౩-౩-౪౨౨ 


తన్నిరారణానియమః=వానినిరయనియమము లేదు. తద్భ షేః= 
(a (are) దది 
(బ్రహ్మదర్శనముకం బె, పృథక్‌ =వేరు, హీ=కొరణ మేమన, అ(ప్రతిబంధః 
ఫలమ్‌=(పతిబంధము లేకుండుట ఫలము, 


దహ్మదర్శనముకం"పె (ప్రతిబంధకములేకుండుట యనెడు ఫలము 
వేరు, కావున (బ్రహో్కోపాసనవలన కేవలము (ప్రతిబంధకనాశము కలుగు 
నని కాని, కేవలము (బ్రహ్మజ్ఞానము కలుగునని కాని నిర్ణయింపవలను 
పడదని సూ శ్రాభి ప్రాయము, 


దీర్హ కాలము నిరంతరము (శ్రద్ధతో నొనర్చిన (బ్రహ్మోపాసనవలన 
(బ్రహ్మజ్ఞానము కలుగుటకు (ప్రతిబంధకములై న చి త్తవిక్షేపాదులు సమూ 
లు నశించును. అంతఃకరణము శుద్ధమైన మీదట చేసిన యుపాసనవలన 
(బ్రహ్మజ్ఞానము ప్రాదుర్భూతమగును, కావున (ప్రతిబంధకనాశము, (బ్రహ్మ 
దర్శనము రెండును (బహ్మోపాసనకు ఫలములే, ఉపాసనకు (పతిబంధక 
"ములు నశించుఏ ఫలమనియు, ఆ స్టితియే (బ్రహ్మ జ్ఞానమనియు, అందు 
వలన దానికి ఓ3చి (బ్రహ్మజ్ఞాన మొండు లేచనియు నెంచరాదు. ఉపాసన 
వలన (ప్రతిబంకధకములు నశింపకయే (ద్రిహ్మజ్ఞానము కలుగుననియు గెంచ 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయ ము_ద్వి. పా, 


C23 


రాదు. ఉపాసనవలన (పతిబంధకములు నశించును; (టహ్మా జ్ఞానముకూడ 


ప్రాదుర్భవించును; అని యాచార్యుని ఆశయము, ఇవి రెండును వేరువేరు 
ఫలములు. 


ఉపాసనమూలమున అంతఃకరణము కుర్గమ గృటవలన ద్రహ్మ 
జ్ఞానము కలుగునని ముండకము,. 


“ఏపీ 2 ఒ-ణురాత్మా చేతసా నో ముం. ౩-౧-౯. “హూ క 


“తత; brain యన్‌ అకా యోగ. ౧-౨౯. 
“అప్పుడు ఆత్మ - చేతనజ్ఞానము, అంతరాయములయభావమును కలుగును. 
అని యోగదర్శనము. ఆత్మజ్ఞానమునకు (బ్రహ్మ జ్ఞానమునకు భేచము లేదు, 
చేతనాచేతనముల ఏవేకసా సాక్షాత్కారమే ఆక్మజానము లేక (బహ్మశ్షానము 

డా mm 
అనబడును. ద్రహ్మజ్ఞానము కలిగిన దనుటకు తాత్సర్యము ఆత్మ (జీవుని) 
స్వరూపమును సాక్షాత్కారము చేసికొనినా దనుటయే యగును. ఆత్మ 
సాక్షాత్కారము కలిగిన (బహ్మసాక్షాత్యా-ర మనాయాసముగ. కలుగునని 
భావము. ఉపాసనవలన (ప్రతిబంధనివారణపూర్వకముగ (బహ్మసావషిత్కా 
రము కలుగునని యాశయము. కావున ఉపాసనకు రెండును ఫలములే, 

[తన్ని రారణానియమ=జీవ ప్రకృతులకు' భిన్నముగా (బ్రహ్మసాషె 
తా-రజ్ఞానము . ఉపాసనవలన కలుగుసను నియమము లేదు. కారణ 
శేష తద్దృః డే =ఉపాసస లేనపుడు (బ్రహ్మజ్ఞానము కలుగుటపలన 
పృథక్‌ ప్రా = జ్రానముకం టె వేరు, అ(ప్రతిబంధః = (ప్రతిబంథాధాపము, 
ఫలమ్‌=ఉిపాస వఉఫలషెప యంగీకరింపబడును.] అనియు సూ త్రార్థము, 


ఉపాసనవలన చి ర్తవిచేపాచి bags గశించును, చిత్త 
వ్యాపారము లంతట ఉడుగును. పు జన బుతంభరా 
(ప్రజ యేర్చడును, అంతట ? సళువై స (ప్రత్యగాత్మకు (బహ్మాసాశా 


ఆ క స్త్‌ స 
స 5) “ 
లలా ప 


Scanned by CamScanner 


౫౮౮ వేదాంతదర్శనము 


తారాత్మక జ్ఞానము స్వయముగా నుపస్టితమగును, కావుస ఉపాసనవలన 
(బ్రహ్మజ్ఞానము సాక్షొత్తుగ కలుగునను నియమము లేదు. వై దికులలో 
నిల్లు కొంచజందురు. ఇందు ఉపాసనమువలన చి త్తవికేపాది (పతిబంధక 
ములు నశించును. అదియే యుపాసన ఫలము. అటుపైన జీవాత్మకు స్వస్వ 
రూపజ్ఞానము కలుగును, అట్టివానికి బ్రహ్మసాక్షాత్కారము ఉపాసనలేకయే 
కలుగునని వారి యభిప్రాయము, (౪౨) 


(ప్రతిబంధకవినాశము ఉపాసనకు (దిహ్మాజ్ఞానముకం బె ఛిన్నమగు 


ఫలమగు నెడల ఉపాసన (బ్రహ్మజ్ఞానమునకు సాధనముగా నేల చెప్పబడు 
చున్న, దన: 


(ప్రదానవ దేవ తదుక్రమ్‌ ౩-౩-౪౩ 
(ప్రదానవదేవ=ప్రదానమువలెనే, తత్‌=అది,. ఉ క్రమ్‌ = చెప్పబడి 
నది. (ప్రదానము యజ్ఞవై గుణ్యమును దొలగించుచు యజ్ఞమునకు సాధన 
దుగునట్లు ఉపాసన జ్ఞానమునకు సాధనమగును, (ప్రతిబంధకములను తొల 
గించుచు అని భావము, ఇయ్యది మీమాంసయందు చెప్పబడినది. 
విద్వాంసులగు (బ్రాహ్మణులకు ఇచ్చు వస్త్ర సువర్ణాదులు దాన మన 
బడును, యజ వేదియందు కూర్చుండి యజ్ఞము ననుషించు బుత్విక్కు లకు 
| ఖో జో © 
యజ్ఞాంతమున నోసంగు వస్తధనాదులు యజ్ఞదకీణ యనబడును. ఇయ్యది 
(ప్రకృషప్లదాన మగుటచే (ప్రదానమనబడును. యజ్హాంతముస బుత్విక్కు 
టబ ళా 
లకు దక్షిణ నీయనంతవరకు యజ్ఞ మసంపూర్ణముగ చెంచబడును. అప్ప 
డాయ డి ము వికృతము - విగుణమగును. యజ్ఞాంతవక్షీణ - ప్రదానము 
యజ్ఞవై గుణ్యమును దొలగించుచు యజ్ఞసాధన మగునశ్లే, (బ్రహ్మోపాస 
నయు చిత్తవిక్షేపాది (ప్రతిబంధకములను దొలగించుచు (బ్రహ్మజ్ఞానమునకు 
సాధన మగును, 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము.--ద్వీ. పా,  షిలాటా 


యజ్ఞాంతమున దక్షీణవిషయమున మీమాంనయం దిట్లు చెప్ప 
చిడీనది. 

“దీక్షొదకీణం తు వచనాత్‌ (పధానస్య”' 3-౭-౧౧. దీక్ష, దక్షిణ 
అను' సీరెండును అంగయజ్ఞమునకు, (ప్రధానయజ్ఞమునకు రెంటికిని విధింప 
బకినవియా? లేక. (సధానయజ్ఞమున కేనా? అను సంశయము కలుగగా, 
సూత్రకారుడు దీక్ష, దక్షిణ యనునివి (పధానకర్మ కే. ఆంగములని చెప్పి 
యున్నాడు. అశ్లే యుపాసనకూడ (ప్రతిబంధకములను నశింపజేయుచు 
ద్రహ్మ జ్రానసాధక మగునని సూ(త్రాభి ప్రాయము, (౪౩) 

(్రహోోపాసనవలన (బ్రహ్మజ్ఞానము కలిగిన కలుగుగాక 1 అందు 
వలన మోక్షము టప్రాప్తించుననుటకు (ప్రమాణమేమి ?. (బహ్మజ్జ్ఞానము 
మోక్షమునకు నిర్బాధసాధనమా ? యన.: 


లింగభూయస్వా తది బలీయ సదపి ౩-౩-౪౪ 
అవతలి 00 అనీ 
(పూర్వసూ(త్రమునుండి “ఉ_క్తమ్‌” అను పదము 
అనువృ త్తి చేయబడినది.) 

లింగభూయ స్వాత్‌ = (ప్రమాణబాహుళ్య్ళమువలన, తతీహి= ఆ 
(బ్రహ్మజ్ఞానమే. బలీయః = ఎక్కువబలముగల సాధనము - నిర్బాధసాధ 
నము, తర్‌ఆపి (ఉక్రమ్‌్‌ = అడియును శా స్తాంతరములందు చెప్ప 
బడినది. 

అధ్యాత్మశా స్ర్రములందు . (బ్రహ్మజ్ఞానము మోక్షమునకు బలీయ 
నిర్పాధసాధనమని పలుతావులందు వర్ణింపబడినది, 

“స యోహ వై తత్‌ పరమం _ (బ్రహ్మ వేద (బ్రహ్మైవ. భవతి” 
ముం, 3-౨-౯, 


“బహ్మవి దాప్నోతి సరమ్‌” తె. (సా 


Scanned by CamScanner 


౪4౯ోం వేదాంతదర్శనము 


“తరతి శోక మాత్మవిత్‌” ఛాం. ౭-౧-౨. ఇట్టియుపనిషద్వాక్యము 
లందు “బ్రహ్మము నెరిగినవాడు (బ్రహ్మమే యగును - (బహ్మరూపమోక్ష 
పదమును బొందును”. “'బహ్మజ్ఞాని మోక్షమును బొందును"... “వ్యాపకపర 
మాత్మ నెరిగినవాడు దుఃఖమును తరించును = ఆనందరూపమోత్ష్తమును 
జొందును', అని (బ్రహ్మజ్ఞాన మే మోక్షసాధనముగా వర్షింపబడినది, 

దర్శనాంతరములందును, “జ్ఞానా న్ము క్రిః' సాం, 3.౨౩, (ద్రహ్మ) 
జ్ఞానమే ముక్తికి సాధనముగా జెప్పబడినది. ఇక వేదమునందు “తమేవ 
విదిత్వా2. తిమృత్యు మేతి' యజు. ౩౧-౧౮. పరమేశ్వరు నెరిగియే 
మృత్యువును తరించునని యున్నది. ఇట్లు (బ్రహ్మజ్ఞాన మే ము క్రి సాధన 
మనుట నిర్బాధము. (౪౪). 

పై నచెప్పినవిషయమున నొకశంకారూప పూర్వపక్షము: 

పూర్వవికల్చ్పః _పకరణాత్‌ స్యాత్‌ 

క్రియామానసవత్‌ 3౩_ 3-౪౫ 
'ట్రకరణాత్‌ = మోక్షమునకు కర్మ, జ్ఞానము రెండును చెప్పబడుట 
వలన, పూర్వవికల్పః స్యాత్‌ =జ్ఞానముకం టె పూర్వమైన కర్మతో జ్ఞానము 
నకు వికల్ప మేర్చడును. జ్ఞానమువలెనే కర్మకూడ సాధనమగును, కావున 
జ్ఞానమే సాధనమనుట ఎట్లు పొసగును ? అని పూర్వపక్షము, దృష్టాం 
తము: క్రియామానసవత్‌ = బాహ్య (క్రియాత్మకమగు నగ్నిహో త్రముతో 

మానసిక క్రియకు అభ్యుదయము (ప్రతివికల్పమైనట్లు. 

ఈ శావాస్యమునందు “కుర్వ న్నేవేహ కర్మాణి జిజీవిషేత్‌' అని 
యావజ్జీవము కర్మ లొనర్బ్చ విధింపబడినది తదుపరి “యస్తు సర్వాణి 

తా న్యాత్మ న్నేవానుసళ్యతి" ఆని ఆత్మజ్ఞానము నుసదేశించి జ్ఞానముతో 
అమృత(ప్రా ప్తి యుల్లేభింపబడీనది, ఇట్లా కేప్రకరణమున కర్మ, జ్ఞానము 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయ ము_ ద్వి. పా, ౫కొగ 


శెండును చెప్పబకుటచే, ఒకప్పుడు కర్మవలనను, మరియొకష్పుడు జ్ఞానము 
వలనను మోక్షము కలుగుననుట స్పష్ట .మగుచున్నది, కావున కర, 
జ్ఞానము రెండును వై కల్పికసాధనము లగుచున్నవి. అప్పుడు జ్ఞానమే 
'సౌాధనమనుఓ పొసగదని పూర్వపకెథిపాయము. 


బాహ్యకర్మకు మానసికకర్మకు గల వికల్పము కౌషీతకీ (బ్రాహ్మ 
ణమున నిట్లు చూడనగును. (ప్రథమమున "ఏతా ఆజ్యాహుతీ ర్జుహోతి - 
వాచం తే మయి జుహో మ్యసౌ స్వాహా" (౨-౪-౫) అను నీసందర్భ 
మున వాక్కు. (ప్రాణము మున్నగువాని బాహ్యకర్మల నుల్లేఖించి తరువాత 
దానినే మాససకర్మరూపమున వర్షించి యుండుట చూడనగును, 


“అథాతః సాంయమనం (ప్రాతర్షిన మాంతర మగ్ని హోత్ర మితి 
చాచక్షతే, యావద్‌ వై పురుషో భాషతే న తావత్‌ (ప్రాణితుం శక్నోతి, 
ప్రాణం తదా వాచి జుహోతి. యావద్‌ వై పురుషః ప్రాణితి న తావద్‌ 
భాషితు౦ శక్నోతి, వాచం తదా (ప్రాణే జుహోతి. ఏతే అనంతే అమృ 
తాహుతీ జా(గచ్చ స్వపంశ్చ సతత మవ్యపచ్చిన్నం జుహోతి, అథయా 
అన్యా ఆహుతయో2.౦తవత్య స్తాః కర్యమయ్యోహి భవంతి, ఏతద్‌ హ 
వై పూర్వే విద్వాంసో 2_గ్నిహో (త్రం న జుహవాంచ(కుః' కౌ. ౨-౪, 

“ఇకముందు ఆంతర - మానసికాగ్నిహో త్రమును వర్శించుచున్నాము. 
మనుజుడు మాటలాడినంతసమయము ప్రాణమును (గహింపడాలడు - 
శ్వసింపజాలడు. అప్పుడు వాణీయంచు[పాణము నాహుతిదేయును, అ్లే 
శ్వాసతీసికొనునపుడు మాటలాడజాలడు,. అప్పుడు క్వాసయందు వాక్కు 
నాహుతిజేయును. ఇవి యమృతాహుతులు. వీని కంత ముండదు - అనంత 
ములు, జా(గ్రదవస్థయందు, నిచ్రలోను ఎప్పుడు నీయగ్నిహో త్రము జరుగు 
చుండును. ఇతర బాహ్య - ఆహుతులు అల్బములు - సాంతములు, పూర్వపు 
విద్వాంసు లీపోమను చేసెడివారు కారు.” 


Scanned by CamScanner 


“పోలీ వేదాంతదర్శనము 


ఈ (ప్రసంగమునందు బాహ్యక్రియతో నాంతరిక (క్రియకు వికల్పము 
స్పష్టము, ఇప్లే ఈళోపనిషత్తునందు మోక్షమునకు కర్మ, జ్ఞానము నను 
వానిలో వికల్పము కనబడుచున్నది. అనగా మోక్షము కర్మమూలమునను 
టొందవచ్చును, జ్ఞానము మూలమునను జొందవచ్చునని యభిప్రాయము, 
కర్మ, జ్ఞానము రెండును మోక్షమునకు స్వతం(త్రసాధనములని భావము, 
జ్ఞానమువలన మోక్షము కలుగుననుట నిర్వివాదసిద్ధాంతము, ఆ (ప్రకరణము 
నందే కర్మవిధాన ముండుటవలన నదియు మోక్షసాధన మనవలసివచ్చును. 
అట్లుకానిపక్షమున నా ప్రకరణమున విధించుట వ్యర్ణమగును, రెండును 
సాధనము లందుమేని మోక్షమునకు జ్ఞాన 'మొక్కటియే సాధన మనుట 
తగదు, కర్మజ్ఞానముల సముచ్చయము సాధనమనరాదు. అట్టియెడ నొకటి 
వ్యర్థమగును. కావున కర్మ, జ్ఞానము రెండును వై కల్పిక సాధనము లనుట 
ఉపయు క్రమని భావము. (౪౫) 
ఇదియే స్పష్టముచేయుచున్నాడు. 
అతిదేశా చ్చ ౩3-౩-౪౬ 
అతిదేశమువలనను వికల్చ్బమే పుష్టమగుచున్నది. ఒకదానిధర్మము 
మరియొకదానియందు (ప్రాప్తించుట అతిదేశ మనబడును. ధర్మమన నిట 
కార్యాదులు. జ్ఞానఫలము కర్మయం దతిదేశ మగుటవలన జ్ఞానమునకు 
కర్మతో వికల్పమగునని తెలియనగును, 


ఈశా వాస్యమున. కర్మవలన దుఃఖతరణము, లేక జ్ఞానమువలన 
అమృతపా ప్తి చెప్పబడినవి, 


“అవిద్యయా మృత్యుం తీర్వ్వా విద్యయా ఒమృత మళ్నుతే' ౧౧. 
“వినాశేన మృత్యుం తీరా సంభూత్యా 2.మృత మళ్నుశతే” ౧౪, 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము-తృ.పా. ణా 


మృత్యువును తరించుట, అమృతము పొందుటయు రెండును సమా 
నములే, మొదటిది కర్మఫలము, రెండవది క్ఞానఫలము = కార్యము. ఇట్లాక 
సాధనకార్యము మరియొక సాధనకార్యముగా చెప్పబడినది. కావున మోక్ష 
మునకు జ్ఞానకర్మలు వై కల్పికసాధనములని యంగీకరింపవలయును. 
(౪౬) 

ఇట్లు పూర్వపక్షమును (పదర్శించి సూ(త్రకారుడు సమాధానము 
చెప్పుచున్నాడు. 


విద్యైవతు నిర్ధారణాత్‌ 3- 3.౪౭ 
('తు' పూర్వపక్షనిరాకరణార్థము) 
నిర్ణారణాత్‌ = నిర్ధారణమువలన - వేరుచేసి (ప్రతిపాదించుటవలన, 
విద్రైవ = జ్ఞానమే మోక్షసాధనము, 
“య ఇ త్తద్విదు స్తేఒమృతత్వ మానకుః' బు, ౨-౩-౧౮. 
“తమేవ విదిత్వా౭. తిమృత్యు మేతి యజు, ౩౧-౧౮. 
“తమేవ విద్వాన్‌ నబిభాయ మృతోోణి అథర్వ. ౧౦-౪-౮. 
'తమే వైకం జానథ ఆత్మానమ్‌, అన్యా వాచో విముంచథ 
అమృత స్ర్యైష సేతుఃి ముండక, ౨-౨-౫. 
ఇట్లు వేద - ఉపనిషద్వాక్యములలో (బ్రహ్మ - ఆత్మ జ్ఞానమే మోక్ష 
సాధనముగా చెప్పబడినది, “ఇత్‌” “ఏవి పదములను (ప్రయోగించి ఆత్మ - 
(బహ్మ సాక్షాత్కారముతక్క మరియొకటి సాధనమే కాదు మోక్షమునకని 
నిర్ధారణము చేయబడినది, కావున మోక్షమునకు జ్ఞానమే సాధనము, కర్మ 
కానేరదు, కర్మ జ్ఞానమునకు సాధనము, ఆ జ్ఞానము మోక్షమునకు సాధ 
నము, ఇట్లు జ్రానకర్మలు క్రమసముచ్చయసాధనము లనవచ్చును. పూర్వ 
సూ(త్రములందు వర్ణింపబడిన (ప్రకరణాతిదేశములందును కర్మ జ్ఞానసాధన 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


yey 


మనియు, ఆజ్ఞానము మోక్షసాధనమనియు తెలిసికొనవలయును, నిష్కామ 
కర్మ చి శ్రవికేపాదిప్రతిబంధకములను దొలగించి జ్ఞానోదయమునకు 
సాధనమగునని ఈ ళోపనిషత్తున నెంచవలెను, కావున వికల్పమునకు 
, తావు లేదని భావము, (౪౭) 

ఈ విషయమున మరియొక హేతువు : 

దర్శనాచ్చ ౩.౩. ౪౮ 

దర్శనాత్‌ చ = లింగ - (ప్రమాణ - దర్శనముపలనను, జ్జ నమే 
(విద్యా ఏవ) మోక్షసాధనమని యర్థము, క్‌ లింగభూయస్వాత్‌ భఖ కీ 
వే. ౩-౩-౪౪. అను నీ సూత్రవివరణముననే వేదోపనిషత్తులవాక్యములు 
ఉదాహరింపబడినవి, వాని నిట చేర్చుకొనవలెను. తన్మూలమున జ్ఞానమే 
మోక్షసాధనమని తెలియును, (౪౮) 


(శుతిలింగములకు (ప్రకరణము బాధకము కాదా? అందువలన జ్ఞాన 
కర్మలు వికల్పములేల క్క దన: 
(శ్రుత్యాదిబలీయస్వా చ్చ న బాధః 3.3.౪౯ 


(శుత్యాదిబలీయస్వ్యాత్‌ చ=శ్రుతివాక్యములు అధికబలము కలవగు 
టచేతను, ప్రకరణబాధ వానికి కలుగదు. 


(ప్రకరణముకం'టె వేదవాక్యములకు బలమెక్కుడు. కావున (ప్రకర 
ణము వానిని బాధింపజాలదు. కొవున జ్ఞానమే మోక్షసాధనము, 


మీమాంసాశా స్ర్రమున నే నిర్ణయింపదిడినది, 


“శ్రుతి లింగ వాక్య (ప్రకరణ స్థానసమాఖ్యానామ్‌ సమవాయే పార 
దొర్బల్య మర్థవి(ప్రకర్షాత్‌' 3-8-౧౪, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము-తృ. పా. 4 


(కుతి, లింగము, వాక్యము, (ప్రకరణము, స్థానము, సమాఖ్య అను 
సీ యారింటియం దేరెంటికై న నొకయర్థమునందు (ప్రాప్తి కలిగిన పరము 
కంబ పూర్వము బలీయమగును. పూర్వము పరమును బాధించునని 
యర్దము, (కుతి యన్నింటికంటెను బలమైనది, కావున (ప్రకరణము 
శ్రుతిని బాధింపజాలదు. జ్ఞానమే మోక్షసాధనము. (౪౯) 


ఈ విషయము నింకను దృఢ మొనర్చుటకు మరియొక హేతువు ; 


అనుబంధాదిభ్యః (పజ్ఞాంతర పృథక్ర్వవద్‌. 
దృష్టవచ్చ తదుక్తమ్‌ ౩-౩-౫౦ 


(“ని అనువర్హించును. “చి హేత్వంతరసూచకము, అనుబంధః= 
ఫలము, (ప్రజ్ఞాంతరమ్‌ = ఉపాసన.) 
అనుబంధాదిభ్యః==ఫలాదులవలన, (ప్రజ్ఞాంతరపృథ _క్ర్వవత్‌ =ఉపా 
సనలు ఫలమునుబట్టి వేరై నట్లు, దృష్టః = కర్మకు వేరుఫలము చూడబడి 
నది, చ=అందువలనను, న = కర్మకు జ్ఞానముతో వికల్పము లేదు. తదు 
_క్రమ్‌=దర్శనాంతరమున నది చెప్పబడినది. 


ఉపాసన, లేక కర్మానుష్టానములు కొండొకవిశేషఫలముకొటకు 
చేయబడును. వానిచేతనే యది సిద్ధించును. ఇతరములవలన సిద్దింపదు. 
కావున ఫలభేదమువలన ఉపాసనలలో భేద మంగీకరింపబడును. కొండొక 
ఫల(ప్రా ప్తికొజికు ఉపాసనలలో వికల్పము కల్పింపరాదు, ఇప్లే జాన 
కర్మలఫలములుకూడ భిన్నములు. క్రానఫలము మోక్షము. కర్మఫలము 
మృత్యుతరణము - (ప్రతిబంధకము తొలగుట, ఇంతేకాక వీనిసాధనముల 
లోను అనుషానములలోను ఎంతో భేదముండును. ఉపాసనా సాధనాను 
ష్టానములు కవ. కర్మ సాధనానుష్టానములు చేరు. కావున వీనిలో విక 
లము పొసగదు, ఒకదానిఫలము మరియొకటి సాధింపనేరదు, 


Scanned by CamScanner 


TT వేదాంతదర్శనము 


పూర్వము ఈ శోపనిషత్తు మంత్రముల నుదాహరించి క్షోసకర్మల 
ఫలభేదము చూపబడినది, ఇళ్లే ; మనువు, 


“తపో విద్యా చ విప్రన్య నిః।శ్రేయసకరం పరమ్‌ 
తపసా కిల్చిషం హంతి, విద్యయా. మృత మళ్ను శే” ౧౨-౧౦౪. 


'వ్నిప్రనకు తపస్సు, కర్మ, విద్య - జ్ఞానము మోత ప్రదాయకములు, 
అందు తపస్సుతో పాపములను తొలగించును. జ్ఞానముతో అమృతముసు 
టౌందును” అని చెప్పియున్నాడు. ఇట్లు కర్మకు ఫలము భిన్నముగా నిశ్చిత 
మైనపుడు జ్ఞానవికల్పము ఎన్నడును తగదు. ఉపాసనలలో వికల్చ్పముసు 
విచారించునపుడు సూ(త్రకారుడు ముందు (౩-౩-౫౯) సూ(త్రమున విక 
ల్పముకొ అకు ఫలై క్యము నిర్ణయించును. కావున మోక్షిముకొ అకు కాన 
ముతో కర్మవికల్పము ఎన్నడును తగదు. (౫౦) 

మోక్షమునుగూర్చి జ్ఞానమునకు కర్మతో వికల్పము లేకున్నను 


ఉపాసనతో వికల్పము కలుగవచ్చునుగదా! యన, సూత్రకారుని సమా 
ధానము ; 


“<a ష్‌ 
న సామాన్యాద ప్యుపలబ్దేర్‌ మృత్యువ 

న్నహి లోకాప తిః కశతంణలి 

ఆలీ గౌ 

సామాన్యాదపి=జ్ఞానసామాన్యమువలనను, న=జ్ఞానమునకు ఉపాస 

నతో వికల్పము కలుగదు,-కారణ మేమన : ఉపలబ్దే$=ఫలపృథ క్త్వము. 

లభించుటవలన, మృత్యువత్‌=మృత్యుపదమువలె, నహి లోకొప త్తిః = 
లోకసంహారటప్రా ప్తి లేదు. 


వేరుగ ఫల ముపలబ్ధి మగుటవలన జ్ఞాననామసామ్యమున్నను 


శానమునకు ఉపాసనతో వికల్పము కలుగదు. మృత్యుపదమువలన లోక 
సలహోరము (పాప్తింపనట్ట్లు, 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము -_ తృ,పా, ౫8 


జ్ఞానము విద్య లేక (ప్రజ్ఞ యనబడును. ఉపాసనయు విద్య యన 
దిడును. అదియు నొకవిధముగ జ్రానరూపమే, ఇట్లు జ్ఞానము, ఉపాసన 
సమానములయినందున మోక్షమునుగూర్చి యివి వై కల్పికనాధనములు 
కావచ్చును. కాని యిందులకు విపరీతముగ సూ'్రకారు దట్లు కా దనుచు 
న్నాడు. కారణ మేమన.: జ్ఞానము, ఉపాసన యసువానికి ఫలములు భిన్న 
ములుగా నున్నవి, కావున నామమాతసామ్యుమువలన నివి రెండును 
మోక్షమునకు వై కల్చ్పికముగా సాధనము లనుట తగదు. రెండింటికి మోత్ష 
మనునదియే ఫలమగునెడల నవి యొందొంటికి చికలబ్బము కావచ్చును, 
అట్లు కాదు. ఉదాహరణము ; అగ్నికి, పరమే ఎశ్వరునరు ఆెంటికి మృత్యు 
వను పదము నామము, “అగ్నిర్‌వై ' మృత్యుః” (బృ. 3-౨-౧౦) ఇట 
అగ్ని మృత్యువనబడినది. అది వస్తువులను కొన్నింటిని నశింపజేయును - 
సంహరించును. “స ఏష ఏవ మృత్యుర్‌ య ఏష ఏతస్మిన్‌ మండలే 
పురుషః' (శత.౧౦-౫-౨౩) ఇట సమ స్తవిశ్వ (లోక) సంహోరకుడై న పర 
మేశ్వరునకు మృత్యువని నామము, నాశము నిమి త్తముగా అగ్నికి, పరమే 
శ్వరునికి మృత్యువను నామసామ్య మున్నను అగ్ని పర మేశ్వరునివలె 
సర్వసంహారము చేయజాలదు గదా! ఇట్లు ఫలభేద ముండుటవలన మృత్యు 
వను నామసామ్య మున్నను అగ్ని సర్వలోక సంహారమున పర మేశ్వరునకు 
వికల్పసాధనము కాజాలనట్లు (ప్రజ్ఞ లేక విద్య యను సామ్య మున్నంత 
మాత్రమున మోక్షరూపఫలమున జ్ఞానమునకు ఉపాసనవిద్య వికల్పసాధ 
నము కాజాలదని సూ(త్రాకారుని ఆశయము, కారణము వానికి వేరువేరు 
ఫలము లుండుటయే, జ్ఞానమునకు ఫలము .మోక్షము; ఉపాసనకు చిత్త 
శుద్ధి ఫలము, (౫౧) 


ఇట్లు విచారణచేసిన మీదట చేయు నిశ్చయ మేమని ; 


Scanned by CamScanner 


౫౯౮ వేదాంతదర్శనము 


పరేణ చ శబ్దస్య తాద్విధ్యం 
భూయస్వా తృ నుబంధః ౩3-౩-౫౨ 
(“చి హేత్వర్ణకము) 
పరేణ=జ్ఞానముచే, మోక్షము కలుగుననుట నిశ్చయము, చ=ఎందు 
వలన, శబ్దస్య = (శుతిశబ్బమునకు, తాద్విధ్యం = తద్విధాయకత్వము 
ఎక్కువగా జూచుచున్నాము, భూయస్వాత్‌ = తదుపలబ్ది భూయ స్ప్వము 


వలన, అనుబంధః=( జ్ఞానమునకు మోకముతో) సంబంధము నిశ్చయింప 
బడుచున్నది. 


ఉపాసనకు పూర్వము కర్మ, పరము జ్ఞానము. కావున పరశబ్ద మిట 
జ్ఞానార్థకము. పరేణ = జ్ఞానముచే మోక్షము “కలుగుననుట నిశ్చయము, 
అధ్యాళ్మశావ్రములందు “సలువాక్యములతో జ్ఞానమువలననే మోక్షము 
లభించునని విధింపబడినది. అట్టి విధాయకవాక్యము లింతకుపూర్వ మీ 
(ప్రసంగమునందే యెన్నో ఉదాహరింపబడినవి. వానింబట్టి జ్ఞానమువలననే 
మోక్షము లభించుననియు, జ్ఞానమునకే మోక్షముతో సాక్షాత్తు సంబంధ 
మున్నదనియు స్పష్టపడును. కాబట్టి జ్ఞానమువలననే మోక్షము లభించు 
ననుటయే నిశ్చయము, (౫౨) 

ఉపాసకునకు జ్ఞానమువలన మోక్ష(ప్రా ప్తి కలుగునని నిశ్చయింప 
బడినది. కాని యుపాసకు దెవరు? ఉపాసనాదులు దేహముతో నొనర్చ 
బడును. దేహ ముపాసకమగుచో అది నశించును. మోక్ష మెవరికి ? 
దేహాతిరి క్తముగా నుపాసకము ఉన్నదా ? యని సూత్రకారుడు జిజ్ఞాసన 
సూచించుచున్నాడు. 


ఏక ఆత్మనః శరీరే భావాత్‌ ౩.౩- ౫౩ 


ఆత్మనఃజజీవాత్య, శరీరే = శరీరమునందు, భావాత్‌ = ఉన్నందు 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. తృ, పా. ౫ ౯ాగా 


వలన, (శరీరము లేకున్న లేనందువలనను) ఏకే = కొందలు, జానము 
వో 
వలన మోక్షము లభించుననుట అయు క్త మందురని సూ[ర్రాభిపాయము. 


ఉపాసనా ద్యనుష్టానములు దేహముతో అనుష్టింపబడును. దేహోతి 
రిక్రముగా ఆత్మ యనున దొండు కానరాదు. కాలాంతరమున అసమర్థమై 
శరీరము నశించును. పంచత_త్వముల సమ్మేళనమున దేహమేర్చడి 
యందు చేతనత యుత్సన్నమగును. అది జడపదార్భముల ధర్మమే యగును. 
ఘటము సిద్దము కాకముందు తత్కారణము - మట్టి జలము తెచ్చుటకు 
సమరము కాదు, ఘటముగా నేర్పడినపుడు ఆ మట్టియే జలముతెచ్చుట 
కుపయు క్ర మగుచున్నది. అశ్లే పంచతత్త్వములు విడిగా నున్నపుడు 
వానిలో చేతనత కనబడకున్నను దేహముతో బాటు అది యేర్చడును. కావున 
దేహమునకు మించి జీవాత్మ యనునది వేరుగాలేదు. అందువలన ఉపాసన 
మూలమున జ్ఞానమువలన జీవాత్మ మోక్షము పొందుననుట యుక్తము 
కాదు. (౫౩) 


సూ(త్రకారుడు సమాధానము చెప్పుచున్నాడు. 


వ్యతిరేక స్తద్‌ భావాభావిత్వా 
న్నతూపలబివత్‌ 3.3.౫౪ 
© 


వ్యతిరేకః= (శరీరముకంటె) ఆత్మ వ్యతిరేకము- థిన్నము, నతు= 
అవ్యతిరేకము కాదు - శరీరముకంటె అభిన్నము కాదు. కారణమేమన, 
తద్‌ భావాభావిత్వాత్‌ = శరీరమున్నను _ (ఆత్మ) అభావశీల మగుటవలగ, 
ఉపలద్దీవతీ = ఉపలబ్బి యన జ్ఞానము, అది విషయ మున్నను ఉండదు. 
కావున జ్ఞానము విషయముకంచె భిన్నమైనట్లు, అని యదాహరణము, 

చై తన్యమా(త్ర మాత్మ యని ఆంగీకరింపబడుచున్న ది. చై తన్యము 
శరీరధర్మ మగునెడల నది దానికంటె భిన్నము కౌదు, అది శరీరధర్మ 


Scanned by CamScanner 


౬౦౦ వేదాంతద ర్గనము 

మెన్నడును కాదు. శరీరమున్నను చైతన్య ముండదు. వస్తుధర్మము 
వస్తువుండగా లేకపోదు. మరణానంతరము శరీర మున్నను చై తన్యము - 
క్షాస ముండదు. రూపాదులు శరీరధర్మములు, అవి శరీర మున్నంతవరకు 
నుండును, చైతన్య మట్టు కాదు. కావున చైతన్యము శరీరధర్మ మెన్న 
డును కాదు. అందునలన శరీరముకంటె నది భిన్నము - వ్యతిరేకము. 
అదియే ఆత్మ, ఉపాసనాదికార్యములన్నియు నదియే చేయును. వాని 
నొనర్చుటకు చేహ మాత్మకు సాధనము మాత్రమే. కార్యసాధనకు సాధన 
మవసరము,. ఉపాసనానుష్టానాదికార్యములను సంపన్న మొనర్చుటకు సాధన 
రూపమున దేహముతో ఆత్మకు సంబంధముండును. దానితో ఆత్మ (బ్రహ్మ 
సాక్షాత్మా-రము కలుగువరకు కార్యముల నొనర్చును. తదుపరి జ్ఞానముతో 
మోక్షమును డొందును. కాబట్టి దేహముకంటబ భిన్నమైన ఉపాసకాత్మ 
జ్ఞానముతో మోక్షమును సంపాదించును. ఇందు అయు క్త మొండును లేదు. 


నీ, 


చతుర్దళాధిక రణము 


ఇంతవరకు (ప్రాసంగికవిషయచర్చ ముగిసినది. మరల (ప్రకృతము 


ననుసరించుచు కర్మాంగసంబద్ధమగు ఉపాసనావిషయకచర్చ నారంభించు 
చున్నాడు. 


అంగావబదాసు న శాభఖాసు హి (పతివేదమ్‌ 3.3.౫౫ 
0 — 


(“తు అంగబద్దముకాని యుపాసనను తొలగించుటకు, 
“హి అవధారణార్థకము.) 
అంగావబద్దాః=జ్యోతిషో మాదికర్మాంగములయిన ఉద్‌ గీథాదులందు 
సంబర్హములయిన ఉపాసనవిధులు, ప్రతి వేదమ్‌=(ప్రతిశాఖయందును (గ్రహింప 


జదును, శాఖాసు హె=విసితశాఖలండే, న=వ్యవస్థితములు కాపు, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ తృ,పా, ౬.౦౧ 


ఆంగసంబద్ద - ఉపాసనవిధులు, ఏ కాఖయం దవి పఠింపబడినవో 
యందే కాక (ప్రతిశాఖయందును (గహింసబడునని భావము. 


సూ(త్రమునందలి వేదపదము వేదశాఖలకు (ప్రయు క్రము, జ్యోతి 
సోమము మున్నగుకర్మలకు అంగములగు ఉద్‌ గీథా ద్యుపాసనావిధులకు 
సంబంధించిన వర్ణనలు విభిన్న శాఖలందు చూడనగును, విభిన్న శాఖలందు 
జ్యోతిష్షో మాది కర్మలు వర్ణింపబడినవి. అట్టితావులలో కొన్నిచోట్ల ఉద్‌ 
గీథోపాసస యుల్లేథింపబడినది, కొన్నిశాఖలందు లేదు. కావున నొకచో 
వర్ణింపబడిన ఉద్‌ గీథ-ఉపాసన ఇతరళాఖలందు (గహింపవలెనా? లేదా? 
యని శంక కలుగుసు. ఏ శాఖయందు ఉద్లీథో పాసన పరింపబడ లేదో యటకు 
పఠింపబడినశాఖనుండి అనువ ర్థంపజేసికొనవలెనని సూ(త్రకారుడు చెప్పు 
చున్నాడు. 

“టి మిత్యేత దతర ముడ్‌ గీత ముపాసీత” (ధాం, ౧-౧-౧.) 
ఇయ్యది ఉద్‌ గీథ ఉపాసన. సామాన్యవిధి. ఇయ్యది యేదో యొక విశేష 
శాఖకు చెందిన కర్మాంగమునందే యనుష్టింపవలె నను వ్యవస్థ యెక్కడను 
కానరాదు. కొపున నల్లశాఖలందును బ్యోతిష్టోమ ప్రసంగ మున్నచోట 
దీనిని (గపి గాంపవచ్చును, ఇట్లే యితరోపాసనలవిషయమునను తెలియ 
నగును, (౫౫) 


విహితో ఫీ 


పాససలసు Siw (గదాంచుటలో వ్యప 
త్రి విరోధి రచుసో? యస ్‌ 


అన్యశాణావిప్‌ 
ధాన ముండుటవలన (శు 


మం(తాదివడ్‌ వా ఒవిరోధః 3౩-3-౫౬ 


వా=లేక, మంథత్రాదివత్‌=మం౦(త్రములు (ద్రవ్యములు మున్నగువాని 


“~~ 
ఎం అవిలోద=విరో థము లేదు, 


Scanned by CamScanner 


౬౦-౨ వేదాంతదర్శనము 


కొండొకవేదమునందు పఠితమం(త్రములు అన్యవేద(ప్రతిపాదిత 
కర్మలందు వినియు క్రము లగునట్లు ఒకశాఖయందు పఠింపబడిన ఉపాసన 


కూడ ఇతరశాఖలందు అనువ ర్తింపబడుట విరోధముకాదు. దోషము లేదని 
సూశ్రార్థము, 


తై త్తిరీయసంహితలో, “అధ్వర్యవే సజనీయ౦ శస్యమ్‌” 
(౭-౫-౫-౨) “అధ్వర్యుడుచేయు కర్మయందు సజనీయసూ క్రమును 
పఠింపవలెను' అని యున్నది. యజుర్వేదము అధ్వర్యునకు సంబంధించిన 
వేదము కావున నతడు చేయు కర్మలో యజుర్వేదమం(త్రములు (ప్రయోగింప 
బడుట ఇష్టము, కాని సంహిత సజనీయసూ క్రము నుచ్చరింప విధించు 
చున్నది. “స జనాస ఇంద్రః' అను నిట్టి పదయు క్తసూ కము 'సజనీయము”. 
ఇది బుగ్వేదసూ క్రము (౨-౬-౭-౧). యజుర్వేదమునకు బుగ్వేదమునకు 
మధ్య వ్యవధానము కలదు. అందువలన బుగ్వేదపఠితమం(త్రములు యజు 
'ర్వేదమం(త్రాలీష్టకర్మయందు పఠించుట కా వ్యవధానము విరోధింపదు. 
అ'క్లే శాభాంతరపఠితో పాసన శాథాంతరమున (గ్రహించుట కెట్టి విరోధము 
నుండదని సూ(త్రాభ్నిపాయము. 


సూ(త్రమునందలి ఆది పదముచే కర్మ, గుణములు (గ్రహింపనగును. 


కావున నొకశాఖయందు చెప్పబడిన కర్మలు మరియొకచోట (గ్రహింప 
వచ్చును. అశ్లే గుణములు కూడ, (౫౬) 
౧ 


ప్రతికర్మయందును అంగములగు ఉపాసనల ననువ ర్తింపవలెనని 
చెప్పబడినది. వైశ్వానరోపాసన విషయమున నేమి చేయవలెను? అట 
వ్యష్టి, సమష్టి యని రెండువిధములగ నుపాననలు నర్జింపబడినవి. 
వానిలో వ్యష్టి-ఉపాసనలు (గ్రాహ్యమా? సమష్టి గ్రాహ్యమా? దేని నను 
వ ర్తింపడేయవలె, నన ; 


Scanned by CamScanner 


తృ తీయా ధ్యాయము... తృ, పా, ౬౦8 


భూమ్నః (కతువ కాయ స్వం 
తధా హి దర్శయతి 3.3.౫౭ 


. డ్రతువత్‌ =యజ్ఞమునకువలె, భూమ్నః=సమష్టినే గ్రహింపవలెను, 

జాయ స్ప్వ్వం=(ప్రధానత, తథా హి దర్శయ తి=అశ్లే చూపించును, 

దర్శపూర్ణమాస (ప్రభృతి యాగమువలె, సమష్టి యుపాసన (గ్రహింప 
వలెను, శాస్త్రములం దప్లే చూడనగును. 

ఛాందోగ్యమున (౫-౧౧-౧) వై శ్వానరోపాసన వర్ణింపబడినది, 
అట దివము మున్నగు నొక్కాక్క యంగమున వై శ్వానరోపాసన వ్యష్టి 
రూపమునను గలదు. అట్లే తదుపరి “సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు” 
(ఛాం. ౫-౧౮-౧) అని సమష్టి ఉపాసన నిర్చేశింపబడినది, కౌబిట్టి యీ 
రెండుపాసనలు (గ్రహింపవలెనా? ఒక్క సమష్టిఉపాసనయేనా యని జిజ్ఞాస 
కలుగును. భూమ - అంగియైన వై శ్వానరసమష్టి ఉపాసనయే (ప్రధాన మగు 
టచే (ప్రామాణికమని సూ(త్రకారుని యభిప్రాయము, శాస్ర మా సమష్టి 
యుపాసననే చూపుచున్నది. ఎట్లన : దర్శపూర్ణమాసాది యాగములందు 
ప్రయాజాదిఅంగములతో గూడిన ప్రధానప్రయోగమే అనుష్టేయ మగు 
చున్నది, (పయాజాది అంగములు వేరు వేరుగ అనుష్టింపదిడ వు, అందు 
వలననే వ్యష్టిఉపాసన నిర్దేశింపబడిన తావున దాని నిందయు జూడనగును, 
ఛాందోగ్యమునందలి వర్లనంబట్టి ప్రాచీనశీలుడు మున్నగు కొందటు జిజ్ఞాసు 
వులు కేకయదేశపురాజగు అశ్వపతికడకు : వై శ్వానరవిద్య నెలుంగుటకు 
పోవుదురు, అశ్వపతి వ్యష్టఉపాసనను నిందించి, దానినుండి వారిని తొల 
గించి సమష్టిఉపాసనను వర్షించి యందు (ప్రవృత్తులగునట్లు చేయును, 
(ఛాం, ౫-౧౮-౧,౨) కావున వై శ్వానరసమష్టిఉపాసనకు (పధానతయు, 
అను షేయతయు కలవని నిశితమగుచున్న ది. వ్యష్టిఉపాసనకు అను షేయత 
లేదని భావము, (౫౭) 


Scanned by CamScanner 


cov వేదాంత దర్శనము 


శా స్త్రములం దనేకోపాసనలు గలవు. వాని కన్నింటికి ఉపాస్య 
మొక్క(బ్రహ్మము మాత్రమే. అట్టియెడ వాని నన్నింటి నొక్క-టిగా 
నేల యంగీకరింపరా, దన : 


నానా కద్దాదిభేదాత్‌ ౩.౩. ౫౮ 


శద్దాదిభేదాత్‌ =శద్దాదులలో భేదముండుటవలన, నానా=అనే కములు. 
విధానము, (ప్రకారము ననువానిలో భేదమున్నందున ఉపాసనలు అనేక 
ములే. ఒక్కటి కావు అని సూ(త్రార్థము. 


దహర, శాండిల్య, వై శ్వానరాది ఉపాసనలు విభిన్నోపనిషత్తులలో 
విధింపబడియున్నవి. వానికి ఉపాస్యవస్తువు (బ్రహ్మ మొక్క_టియైనను 
ఉపాసన లన్నియు ఒక్కటి కావు. కారణ మేమన : వేద, ఉపాసీత, 
ధ్యాయీత, (కతుం కుర్వీత అను నిట్టి విధాయకశబ్దములు భిన్నము లగు 
టచే ఉపాసనలు భిన్నము లనక తప్పదు. ఆదిపదముచే గుణప్రకారభేద 
ములు (గ్రహింపనగును. ఉపాస్య(బహ్మ మొక్కటియైనను అది యొకచో 
కొన్నిగుణములతో గూడి యుపాసింపబడును. మరియొకయెడ మరికొన్ని 
గుణములతో. ఇళ్లే అనుస్టాన(ప్రకారములందును భేదము చూడనగును, 
కావున దహరాదివిద్యలు భిన్నము లనియే యెంచవలెను. 


ఈ పాఠమున మొదట పరస్పరగుణ(గ్రహణము చేయవలయునని 
చెప్పి యే యుపాసనలలో ఏకత (ప్రతిపాదింపబడినదో అది వానికే యని 
యెరచవలెను, ఒకే యుసాసన ఛిన్నస్థానములలో వర్ణింపబడిన దని 

Woo Comm అర 
భావము.పంచాగ్నివిద్య, (ప్రాణవిద్య మున్నగునవి యిట్టివే యగును.( ౫౮) 


ఉపాసనలు అనేకమగుచో వాని అనుష్టానమున వికల్ప మంగీక 
రింపనగునా 7 సముచ్చయమా 7? అన; 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ తృ,పా, ఓం 


వికల్పో అవిశిష్టఫలత్వాత్‌ ౩3_౩._౫౯ొ 


అవిశిష్టఫలత్వాత్‌ = = సమానఫలకము లగుటవలన, pe 
సనల ననుష్టించుటలో వికల్ప మంగీకరింపవలెను. 

ఉపాసనల కన్నింటికి ఫలము సమాన మగుటవలన వాని అనుష్టాన 
మున వికల్ప మంగీకరించుట యు క్రము, 


ఒక లత్ష్యమును జేరుట కనేకమార్గము లున్నపుడు లక్ష్యమును 
జేరగోరు వ్యక్తి (ప్రతిమార్గము నత డనుసరింపవలసిన యవసర ముండదు, 
లో నే మార్గము ననుసరించినను నతడు లక్ష్యము చేరును. అ'క్లే ఉపా 
ససల కన్నింటికి లక్ష్యము (బ్రహ్మం॥ప్రా ప్తి. కావున నేదో మొక యుపాసన 
ననుష్టించి ముముక్షువు లక్ష్యమును డొందవచ్చును, అందువలన ఉపాసనల 
యనుష్టానమున వికల్పమే యభిమతము. సముచ్చయము కాదు, 


యజ్ఞఫలములు భిన్నములు, అందువలన విభిన్నఫలములనుగోరు 
వ్యక్తి విభిన్నయజ్ఞకర్మల ననుష్టింపవలెను, కాబట్టి అక్కడ సముచ్చ 
యమే కాని. వికల్పము పనికిరాదు. (౫౯) 
పంచదళాధికరణము 
కామ్యోపాసనలందు వ్యవస్థ యేమి? యన : 
కామ్యాస్తు యథాకామం సముచ్చీయేరన్‌ 
అణాల 
నవా పూర్వే త్వభావాత్‌ 3.3.౬౦ 


కామ్యాస్తు=[బ్రహ్మ [ప్రాప్తి కాక యితరఫలముల నభిలషించి యను 
ష్టించు ఉపాసనలు, యథాకౌమండా ఇష్టమువచ్చినవానిని, సముచ్చీయేరన్‌ = 
కలిపి యనుష్టింపవ లెను. వా=లేక, న=అట్ట్లు చేయకుండ వచ్చును, కారణ 
'మేమన : పూర్వ హీత్వథావాత్‌ =పూర్వ హేతువు లేనందువలన, 


Scanned by CamScanner 


౬ఒదర౬ వేదాంతదర్శనము 


(బహ్మాసాకెత్కారము కాక యిత రై శ్వర్యాది ఫలములను గోరి 
చేయు ఉపాసనలు కామ్య - ఉపాసనలు. అట్టవాని ననుష్టించువారి కోరికల 
ననుసరించి అనుష్టాన ముండును. ఏదో యొక చిన్నఫలము కోరువారు 
త(త్రాప్తి కనుగుణమగు నొక్కయుపాసన అనుష్టింతురు. అనేక ఫలము 
లను గోరువారు అనేకోపాసనల ననుష్టింపవలసియుందురు. కావున కామ్యో 
పాసనలందు వికల్ప సముచ్చయ వ్యవస్థ - నియమము ఉండనేరదు. 
ఫలాభిలాషులు స్వతంత్రు లని సూత్రకారుని అభిప్రాయము. 

పూర్వసూత్రమునందు (గహింపబడిన “అవిశిష్టఫలత్వాతీ ' అను 
హేతు వీ సూత్రమున (గ్రహింపనందున వికల్పసముచ్చయములలో నియ 
మము లేదని (గ్రహింపనగును. (౬౦) 


కామ్యోపాసనలందు అనుస్టానానియమము చెప్పబడినది. అంగో 
పాసనలందు వికల్పసముచ్చయముల వ్యవస్త యెట్లిదో చెప్పవలసియున్న ది. 
(౧) ల 
అందుల కనువగు వి వేచనార్థము పూర్వపక్షమును సూ(త్రించుచున్నాడు. 


అంగేషు యథాశయభావః ౩_.౩-౬౧ 


అంగేషు=కర్మాంగోపాసనలందు, యథా[శయభావః=ఆ(శ్రయాను 
సోరము జరుగును. అంగోపాసనలందు ఆ[్రయము ననుసరించి విధానము 
జరుగును. 


కామ్యోపాసనలందువలె కర్మలకు అంగభూతములై న ఉద్లీథాది 
అంగోపాసనలందును ఆనుష్టానమున అనియమ ముండునా ? లేక నియమ 
_ ముండునా ? అని సంశయము. నియమ ముండునని పూర్వపక్షము. ఉండ 
దని సిద్ధాంతము. 


సూతకారు డిట సముచ్చయ మంగీకరించుట యుక్త మను 
చున్నాడు. కారణము ఆశ్రయము ననుసరించి అంగానుషానము జరుగ 
|S] 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము: ౬ తో ఫా, ఓర'కీ 


వలెను. అంగోపాసన కాశ్రయము కర్మ, సమ స్స అంగములు కలిసి 
ప్రధాన కర్మను సంపన్న మొనర్చును, ఇదియే కర్మానుష్టాన ప్రకారము, 
(పయాజ, అనుయాజాదినామక అంగములఅన్నియు కలిసి దర్శపూర్షమాసాది 
యజ్ఞకర్మలను నిర్వ _ర్హించును, అస్లే అంగో పాఛనలన్నియు కలిసి:తమ 
ప్రధానాంగోపాననము సంపన్నము చేయవలెను. “ఇట్లు అంగోపాసనానుష్టా 
నమున సముచ్చయ మంగీకరించుట సంగతమని ని పూర్వవక్షొలి ప్రాయము, 
(ఒం 

ఈ విషయమునందే మరియొక హేతువు : 

శి స్టే శ్చ 3.3౩.౬౨ 

శిషేః చ = శాసనవిధానమువలనను, ఆంగోపాసనల ననుషించు 
టలో స సముచ్చయ మంగీకరించుట యు రక్రమని సూ(త్రార్థము, గ 

కర్మాంగములై న ఉద్‌ గీథా ద్యుపాసనలను శాస్త్ర మెట్టు విధించి 
నదో యే అంగా(శ్రితములగు ఉపాసనలవిధానము కలదు, 


“ఓ మిత్యేత దక్షర ముద్లీథ మోవీపాసీత”' ఛాం. ౧-౧-౧, 
“రమ్‌” అను నక్షర ఉద్‌ గీథము నుపాసింపవలెను” అని విధా 
నము, ఆ(శ్రయముతో సమానవిధాన మున్నపుడు అనుష్టానముకూడ దానితో 


సమానముగ నుండవలెను, కావున అంగోపాసనలందు సముచ్చయము - 
అంగోపాసనలన్నియు ననుష్టింపవలయునను నియమ ముండుట యు క్రము, 


(౬౨) 


మరియొక హేతువు : 
సమాహారాత్‌ 3.8.౬౩ 


సమాహోరాత్‌=కొబతను పూర్తిచేయుటవలనను, అంగోపాసనలందు 
యథాశ్రయభావ మున్నదని తెలియుచున్నది. 


Scanned by CamScanner 


ఓదలొ వేదాంతదర్శనము 


ఛాందోగ్యమున “య ఉద్‌గీథః స (ప్రణవః, యః (ప్రణవః స 
ఉద్‌ గీథః” ఛాం, ౧-౫-౫. 


'ఉద్‌ గీథమే (ప్రణవము; (ప్రణవమే ఉద్‌ గీథము' అని యిట్లు 
(ప్రణవ - ఉద్లీథముల యేకత్యోపాసనము విధించి, తదుపరి దానిఫలము 
కూడ చెప్పబడినది. “హోతృషదనా దైవాపి తదుద్లీథ మనుసమాహరతి” 
ఛాం. ౧-౫-౫. “బుగ్వేదులప్రణవము, సామ వేదుల ఉద్దీథము ననువాని 
యేకత నెరుంగు ఉద్గాత సామగానమునందలి యకుద్ధిని హోతకూర్చుండు 
స్థానము(హోతృషదనము నుండి సరిచేయును, కర్మలో పమును-కొ అతను 
పూర్తిచేయుట - సమాహార మనబడును. ఇట ఉద్గాతకు (ప్రతిఅంగోపాసన 
తోను సంబంధములేని పక్షమున ఉద్దాతచేసిన అకుద్ధిని హోతృస్థానము 
నుండి సరిచేయుట చెప్పబడియుండ నేరదు. అందువలన అంగోపాసనలందు 
ఆ(శ్రయము ననుసరించి సముచ్చయము నంగీకరించుట యుక్తమే. (౬౩) 


ఉపర్యు క్షవిషయమును బలపరుచుట కింకొక హేతువు : 


గుణసాధారణ్య(శుతే శ్చ 3౩.3౩.౬౪ 


గుణసా....[శ్రుతేశ్చ=గుణము సాధారణమని చెప్పు (శుతివలనను, 
అంగోపాసనానుష్టానములందు సముచ్చయ మంగీకరింపవలెను, 
గుణ - కర్మాంగమగు ఉపాసనాసహితమైన “ఓమ్‌' సర్వకర్మలం 
దును సమానరూపమున నుండుట (శ్రుతి చెప్పుచున్నది. 
ఛాందోగ్యమున “తేనేయం (త్రయీ విద్యా వర్తతే, ఓ మి త్యాశ్రావ 
యతి, ఓ మితి శంసతి, ఓ మి త్యుద్దాయతి ” (ఛాం, ౧-౧-౯.) 
-*“ఓమ్‌'తో ఈ త్రయీవిద్య - బుగ్యయజుస్సామములు = (ప్రవృత్త 
మగును, అధ్వర్యుడు “ఓమ్‌” నుచ్చరించి మంత్రములను పఠించును. హోత 
'ఓమ్‌' నుచ్చరించి స్తుతియొనర్చును, ఉద్గాత 'ఓమ్‌' నుచ్భరించి గానము 


ఎన నానన 
Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ తృ,పా, ఒ౦౯ 


చేయును. ఇట (త్రయీవిద్యతో “ఓమ్‌'కు సమానసంబంథధ మున్నది. అది 
కర్మకు అంగభూతమగు ఉద్‌ గీథము మున్నగు ఉపాసనలయనుష్టానమందు 
సముచ్చయసూచకము. ఇట గుణము అనగా కర్మకు అంగములగు ఉపా 
సనలకు నాశయమైన “ఓమ్‌'కు సర్వ వేదములతో సంబంధము చెప్పబడినది. 
దీనిం బట్టి “ఓమ్‌' నాగ్రయించియుండు ఉపాసనలయనుష్టానమున సము 
చ్చయ నియమ ముండవలెనని తెలియుచున్నది. 


ఉద్‌ గీథ మొక గానము. అదియొక కర్మ కంగము. ఉద్‌ గీథము 
(ప్రణవము రెండును ఒక్క-టియే. ఉద్‌ గీథ మే కర్మ కంగమో యా కర్మ 
ఉద్గీథమును ప్రయోగింపక పూలర్ణికాదు. కర్మయందు ఉగ్గీథము (ప్రయోగిం 
సక తప్పదు. ఇదియే ఉద్గీభమునకు కర్మతో సముచ్చయము. ఉద్గీథమునకు 
కర్మ ఆ్యశ్రయమైనట్లు ఉద్‌ గీథోపాసనకు ఉద్గీథ మాగ్రోయము. ఇట్లు 
కర్మతో ఉద్లీథమునకు సముచ్చయ మున్నపుడు ఉద్‌ గీథముతో ఉపాసనకు 
సముచ్చయ ముండితీరవలెను. కర్మతో ఉద్గీథగానము, దానితో ఉపాసన 
ఆవసరము. ఇట్లు కర్మతో ఉపాసనకు నియతసముచ్చయ మేర్చడుచున్నది, 
పైనాలుగుసూత్రములందును ఈ భావమే పూర్వపక్షరూపమున (ప్రకటింప 
బడినది, (౬౪) 


ఉపర్యు క్రపూర్వపక్షమునకు సమాధానము : 
న వా తత్‌ సహభావా(శుతేః 3-3-౬౫ 
తత్సహభావ్యాశు తేః:=కర్మలతో అంగోపాసనల సహధావ[శవణము 


లేనందున, న = అంగోపాసనలందు ఆ(శయభావము ననుసరించి నియ 
మము విధించుటకు వీలులేదు. 


కర్మకు ఉపాసనకు సహభావమును టోధించు (కుతి లేనందున 
వానిలో సముచ్చయము లేదని సూ శ్రార్థము, 


Scanned by CamScanner 


౬౧౦ 


వేదాంతదర్శనము 


కర్మతో దానియంగకర్మలకు ' సహభావము, శాస్త్రమున స్పష్టముగా 
చెప్పబడినట్లు, ఉపాసనలకు సహభావము చెప్పబడలేదు. ఇంతకు పూర్వ 
మీపాదముననే (3-3-౪౨) కర్మఫలము వేరు, ఉపాసనాఫలము ' వేరు 
అని నిర్ణయింపబడినది. కర్మఫలమును పొందుటకు దానియంగకర్మల నను 
ష్టించిన చాలును, ఉపాసనలయనుష్టానముతో పని యుండదు, కావుననే 


కర్మతో ఉపాసనకు నియతముగా సహభావ మవనరము లేదని తెలియును, 


ఛాందోగ్యమున “తే నోభౌ కురుతో యశ్చైత దేవం వేద యశ్చ 
నవేద, నానాతు విద్యా చావిద్యాచ, యదేవ విద్యయా కరోతి గ్రద్ద యోపని 
షదా తదేవ వీర్యవ త్తరం భవతి” (ఛాం. ౧-౧-౧౦.) 


“కర్మ, ఉపాసన అను నీ రెండును భిన్నములనియు, ఉపాసనలేకయు 
కర్మానుష్టానము చేయవచ్చుననియు, ఉపాసనతో బాటు చేసిన శీ ఘముగా 
నధికఫలము లభించుననియు చెప్పబడినది. కావున కర్మతో ఉపాసనకు 
సముచ్చయనియమము లేదనియే స్పష్టమగుచున్నది. _ 

కర్మ, ఉపాసనలసముచ్చయమును డెలుపుచు పై నజూపిన హత 
వుల నిరాకరణము దీని వలన కలుగును. కర్మాంగములగు ఉద్‌ గీథాదులకు 
తదా(శితములగు నుపాసనలకు సమానవిధాన మున్నను, శాస్త్రమునందు 
వానికి ఫలభేదము చెప్పబడినందున కర్మ - ఉపాసనలకు సముచ్చయము 
తగదు. సమాహారము, గుణ సాధారణ్యము నను రెండు హేతుపులుకూడ అర్థ 
వాదము మాత్రమే కాని స్వయముగా అర్థ సాధకములు కావు. 

కావున నే యుపాసస యెవరికి రుచించునో యతడు దాని ననుష్టింప 
వచ్చును, అంతేకాని, కర్మాంగములతో నే యుపాసనలకు సంబంధము 
కలదో లేక యా యంగములతో వేనికి ఆ(క్రయా[(శ్రయిభావ మున్నదో వానిని 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ తృ.పా. ఒ౧౧. 


అంగములతో బాటు అనుష్టింపవలయు నను నియమములేదు. ముఖ్యకర్మ. 
లతో ఉపాసనలకు సముచ్చయ మంగీకరింపవలసిన యవసరమును లేదు.. 
(క్రతువు పూర్తియగుటకు అంగానుష్టాన మొనర్పవలెను, కావున అ 
నుష్టానము క్రతువుతో సంబద్ధము, ఉపాసనానుష్టానము పురుషునకు సంబం 
ధించినది. అది పురుషారమును సిద్దింపజేయును, ఇట్లు భిన్నప్రయోజన 
కరము లగుటవలన కర్మ,. ఉపాసనలకు సముచ్చయము ఆపేకషితము 
కాదని సిద్ధాంతము. (౬౫) 


4 _క్రవిషయమును సూ(తకారుడు బలపరుచుచున్నాడు. 


ద ర్శ నా చ్చ న్‌ 3-౩8-టుటు 
దర్శనమువలనను ఉ క్షవిషయము బలపడుచున్నది. 


చతు ర్వేదవిదుడగు (బహ్మ మిగిలినబుత్విక్కులనందఅను రక్షించు 
"నని యుల్లేఖము చూడబిడుటవలనను కర్మఉపాసనలలో సముచ్చయ మభి 
మతము కాదని సూ(తాభిప్రాయము, 


ఛాందోగ్యమున “ఏవంవిద్‌ హ వై (బ్రహ్మా యజ్ఞం, యజమానం, 
సర్వాం శ్చ _ర్ట్విజో 2-భిరక్షతి” ఛాం. ౪-౧౭-౧౦. “ఇట్లు ఎరిగినవ్య క్తి- 
(బ్రహ్మ యజ్ఞమును, యజమానుని, ఎల్ల బుత్విక్కులను రక్షించును 
అని యున్నది. ఇట (బ్రహ్మ తనజ్ఞానముతో బుత్విజుల నెల్లరను రక్షించు 
నని ని ర్దేశింపబడినది. అంగా (శ్రిత మగు నుపాసన కర్మలలో నంతట అంగ 
ములతోపాటు సమానముగ అనుష్టింపదిడునెడల బుత్యిజు లెల్లరు వాని ' 
నెరింగియుండవలసినవా రగుదురు. అప్పుడు తెలిసిన బ్రహ్మచే వారు రక్షింప 
దిడుదురని చెప్పనవసర ముండదు. కర్మానుష్టానమునందు బుత్విజులందరు 


Scanned by CamScanner 


౬౧౨ వేదాంతదర్శనము 


కర్మలను, వానియంగములను బాగుగ నెరిగియందురు. ఉపాసనలకుకూడ 
కర్మతో ఆంగములకువలె నియతసముచ్చయ మున్నపక్షమున బుత్విజు 
లలో ,ప్రతివానికి వానిజ్ఞానముండుట తప్పనిసకియగును. అప్పుడు (బ్రహ్మ 
తనజ్ఞానముతో నితరులను రక్షించునని యుల్లే భించుట వ్యర్థమగును. కావున 
కర్మలతో ఉపాసనలకు నియతసముచ్చయము లేదని స్పష్టమగుచున్నది. 
అందువలన ఇషము వచ్చినట్లు అవసరమునుబట్లి వికల్ప, సముచ్చయా 
ట్‌ ౧ (a 
నుషానము చేయవచ్చునని సూ'త్రకారుని అభిప్రాయము. (౬౬) 


వేదాంత దర్శన - అంబా వ్యాభ్యానమున 
తృతీయాధ్యాయమునందు తృతీయపాదము 
సమా _ప్పము 


Scanned by CamScanner 


తృ తీయా ధ్యా యము 
చతు ర పాదము 
(పథమాధికరణము 


జ్ఞానసాధనములయిన యుపాసనలనుగూర్చి గతపాదమున వివరింప 
బడినది. ఇందు (బ్రహ్మజ్ఞానము స్వతంత్రముగా పురుషార్థమునకు సాధన 
మని వివరింపబడును. మోక్షమే పరమపురుషార్గము. తత్‌ (ప్రాప్తికి (బ్రహ్మ 
న్‌ మే సాధనము. అది ఇతరసాధనసహకార మపేకింపదు. సూత్ర 
కారుడు వ్యాసమహర్షి స్వనామనిర్హశపూర్వముగా నీ విషయమున సిద్ధాంత 
రూపమును (ప్రతిపాదించుచున్నాడు. 


పురుషార్భా౭-తః కద్దాదితి బాదరాయణః ౩-౪-౧ 


అతః=పూర్వో క్రజ్ఞానమువలన, పురుషార్థః=మోత్షముసిద్దించును, 
శద్దాత్‌ = వేద, ఉపనిషద్వాక్యములవలన, అని, చాదరాయణః=దాదరాయణు 
డంగీకరించుచున్నాడు, 


పూర్వపాదమున వర్ణించిన ఉపాసనాజనిత జ్ఞానము దుఃఖ(త్రయా 

త్యంత నివృ త్తిపూర్వకముగ (బ్రహ్మానందృ్శప్రా ప్తి లతణమగు మోతను = 

పరమపురుషార్దమునకు స్వతం(త్రసాధనమని శాస్త్రములు చెప్పుచుస్నట్లు 
ఆచార్యుడు దాదరాయణు డంగీకరించుచున్నాడు. 

జ్ఞానము మోక్షమునకు సాధనము. ఇయ్యది కర్మకుఅంగమై మోక్ష 

సాధనమగుచున్నదా? లేక స్వతంత్రముగానా? అని సంశయ మొదపును, 

జ్ఞానము మోక్షమునకు సాక్షాత్‌ సాధనము, అది యన్యసాధనసహయోగము 

నపేక్షింపదు. పురుషారమునకు స్వతం(త్రకారణము మరియొకదాని రంగమై 

(౧) = 

కాదు, ఇందుఇకు వేద, ఉపనిషద్వాక్యములే ప్రమాణసులని సూ(తకారుడు 


Scanned by CamScanner 


£౬౧౪ 


వేదాంతదర్శనము 


చెప్పుచున్నాడు. సూ(త్రమున తననామమును నిర్దేశించుటి తనమంతవ్యమును 
దృఢపరుచుటకని తెలియవలెను, ఆ వాక్యము లెయ్యవి యన : 


“య ఇత్తద్విదు స్తే అమృతత్వ మానశుః” బు, ౧-౧౬౪-౨౩ 
క 1... విదిత్వా తిమృత్యు మేతి” యజు, ౩౧-౧౮. 
“తమేవ విద్వా న్నవిభాయ మృతోోః” అథర్వ. ౧౦-౮-౪౪. 
“త మాత్మస్థం .... నేతరేషామ్‌” కఠ, ౨-౨-౧౨. 
“తం వేద్యం పురుషం వేద యథా మావోమృత్యుః సరివ్యథాః ” 
(ప్ర. ౬-౬. 
“త్ర మేవై కం జానధథ ....” ముండక. ౨-౨-౫. 

“య ఏత ద్విదు రమృతా స్తే భవంతి” శే. కిం౧. 

“జ్ఞానా న్కు క్తిః” సాం. ౩-౨౩. 

“త త్వజానా న్నిఃశేయసమ్‌” వె శేషికము. ౧-౧-౪. 

“ఆ కని శేయసాధిగమః ” న్యాయ 

తత్త్వజ్ఞానా న్నిః (3 కయ. ౧-౧-౧, 

ఈ శాస్త్ర వచనములనుబట్టి (బ్రహ్మజ్ఞానము స్వతంత్రముగా మోక్ష 
సాధన మని సిద్ధమగుచున్నది, (౧) 

సూత్రకారుడు తన మంతవ్యమును నిర్బాధమొనర్చుటకు జైమిని 
ముని యభ్మిప్రాయమును పూర్వపక్షరూపమున (ప్రస్తుతించుచున్నాడు,. 


శేషత్వాత్‌ పురుషార్థవాదో యథా న్యేష్వితి 


జ మిసిః 3.౪.౨ 
QQ 


(ఉపాసనాజనిత జ్ఞానము వలను పురుషార్ణవాదః =పరమ పురు 
షార్థము - మోక్షము సిద్ధించుననుట, అర్థవాదః = అర్థవాదము మాత్రమే. 
. కారణ మేమన, శేషత్వాత్‌ =కర్యాజమగుటవలన, యథాఅన్యేషు=(ద్రవ్య 

సంస్కారకర్మలగు కర్మాంగములందునలె, 


Scanned by CamScanner 


తృరీయాధ్యాయము . చ,పొ, ౬౧౫ 


సారలొకికకర్మలందు (ప్రవృత్తి కలుగుటకు దేహముకంకె 
గీనాత్మ అతిరి కమని తెలిసికొనుట యవసరము, ఆ కర్మలకు ఫలము 
చేసాము విడిచినమీదట పరలోకమున లభించును. ఆత్మ 'దేహముకం బె 
భిస్న మని యొరిగినవాని గే యిట్టి యాస్ట కలుగును, యజ్ఞకర్మలందు కర్తగా 
అంగిభూతుదై యుపస్థితుదై యుండు ఆత్మకు దేహాదులకం టె ఆత్మతత్వ 
మతిరి క్షమని జ్ఞానము కలిగించుటయే అధ్యాత్మళా స్త్రము-విద్యకు (ప్రయోజ 
నము, అనుస్టాసమువలన ఫలము లభించును. క్రర్తయగు ఆత్మ కర్మకు 
అంగము. ఆత్మజ్ఞానమువలన నే ఫలము లభించునని ని ర్రేశింపబడినదో యది 
యర్థవాదము మాత్రమే. కర్మయొక్క. యితరాంగముల ఫలనిర్దేశ మర 
వాదమైనట్లు ఆత్మజ్ఞాన ఫలముకూడ అర్థవాద మే. 

“యస్య పర్హమయీ జుహూ ర్భవతి న స, 

పాపం శ్లోకం శృణోతి.” (తె. సం. 3-౫-౭-౨) 

“యజ్ఞమున నుపయోగించు పాత్రలలో “జుహూి అనున దొకటి 
యుండును. అది 'పలాళి మోదుగ-క బ్టతో చేయబడినచో యజ్ఞక ర్హ అప 
కీర్తిని బొందడు”' అను నీ స్థలమున నిర్దేశింపబడిన ఫలము అర్థవాదము 
మాత్రమే. జుహూ పలాశముతో చేయబడవలెననుటయే దాని తాత్స 
రము, యజ్ఞ మొనర్పునపుడు యజచూనుని కంటికి అంజనము పెట్టబడును, 
దానికి ఫలము “శ(తువు కంటిని ఉచ్చిన్నము చేయుట'యని చెప్పబడినది 
44 యదం శ్రే చత్తురేవ (భాత్ఫవ్యస్య వృం శ్రే” (తె. సం, ౬-౧-౧-౫) 
ఈ ఫలని ర్లేశముకూడ అర్థవాద మే. సంస్కారముకొజకు యజమానుని 
కంటికి అంజనము అవశ్యముగా పెట్టవలెననుటయే డానితాత్సర్యము, మరి 
యొండుకాదు.ఇ'ప్తే'తరతి శోక మాత్మవిత్‌ 'ఆత్మ జ్ఞాని తరించునని చేయబడిన 
ఫలని ర్హైళము అర్హ వాదము మాత్రమే, కర్మయందు క రరూపమున అంగ 
భూతుడై యుపస్థితు డగువానికి అనుష్టానమునరు పూర్వము ఆత్మ దేహాత్రి 
రిక్తమని తెలిసికొనుట యావశ్యకమనియే దాని భావము, కాబట్టి మోక్షము 


Scanned by CamScanner 


౬౧౬ వేదాంతదర్శనము 


నకు జ్ఞానము స్వతం[త్రకారణ మనుట (ప్రామాణికము కాదని జైమిని 
పూర్వపక్షము, (౨) 
ఈ విషయమునే శిష్టాచారముతో బలపరుచుచున్నాడు. 
ఆచార దర్శనాత్‌ ౩-౪-౩ 


క్షానులు కర్మల ననుష్టించుచుండిరి. ఇట్టి యాచరణము శాస్త్రము 
నం దుల్లేఖింపబడినదని సూ(శ్రార్థము. 


ఛాందోగ్యమున “యత్ష్యుమాణో వై భగవంతో౭_హ మనస్న్మి” (ఛా. 
౫-౧౧-౫) “మహానుభావులార ! నేను యజ్ఞము చేయువాడను” -అని 
యశ్వపతి తనకడకు (బ్రహ్మజ్ఞానము నర్జించి వచ్చిన మహాశాలుడు 
మున్నగు (శో(తియులై న విద్వాంసుల నుద్దేశించి చెప్పినట్లు కలదు. ఇళ్లే. 
బృహదారణ్యకమున “జనకో హ వై దేహో బహుదక్షీణేన యజ్లే నేజే” 
(బృ. ౩-౧-౧.) విదేహదేశరాజు, (బహ్మవేత్త, జనకుడు బహుదక్షీణతో 
గూడిన యజ్ఞము నొనర్చినట్లు వర్ణింపబడినది. జ్ఞానులైన శిష్టజనులు 
యజ్ఞము చేయుటంబిట్టి జ్ఞానమునకు స్వతం(త్రఫలము లేదనియు, నది కర్మకు 
ఆంగమనియు, కర్మానుష్టానమువలన ఫలము లభించుననియు స్పష్టమగు 
చున్నది. (3) 

మరియొక హేతువు : 


త చ్చృతేః 3.%౪.% 


జ్ఞానము కర్మకు అంగమని శృతి-శబ్ద్బప్రమాణమువలన సిద్ధమగు 
చున్నదని సూ(త్రార్థము, 

“'యదేవ విద్యయా కరోతి....తదేవ వీర్యవ త్తరం భవతి” (ఛాం, 
౧-౧-౧౦.) “ఏ కర్మ విద్య-జ్లానముతో చేయునో యది బలవంత 
మగును.” ఇట విద్యయా-“విద్యతో' అని కరణార్థకమగు తృతీయావిభ క్తి 


కన 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము-చ.పా, ౬౧8౭ 


(పయోగమువలన విద్య కర్మకు అంగము-సాధనమని స్పష్టమగుచున్నది. 
కర్మ సంపన్నమగుటకు అన్యసాధనములు దాని కంగములగునట్లు విద్య. 
జ్ల్ఞానముకూడ కర్మ కంగమని తాత్పర్యము. (౪) 


ఇందుల కింకొక హేతువు: 


సమన్వారంభణాత్‌ . ౪-౫ 


సమన్వారంభణమువలన - సమాన ఆరంభణము = అనుగమనము 
వలన, అనిసూ (శ్రార్ణము. ఫలో త్పాగనమున జ్ఞానము, కర్మ రెండు సహక 
రింయటవలన జ్ఞానము కర్మకు అంగమగును. లేక కర్మతో జ్ఞాన మనుగ 
మించుటవలన కర్మ కంగమగును, అని సూ(త్రాభిప్రాయము, 

“తం విద్యాకర్మణీ సమన్వారభే ే' బృ, ఉ, ౪-౪-౨ 

“పరలోకమున శేగు జీవాత్మకు జ్ఞానకర్మలు సహకారులగును - 
అనుగమించును అనుటవలన డా నము ఫలోత్సాదనలో స్వతంత్ర 
కారణము కాదనియు, కర్మకు అంగమై యుసకరించుననియు తెలియు 
చున్నది. (౫) 

ఈ విషయమునందే హేత్వంతరము : 


శద్వతో విధానాత్‌ కం ౪౬ 


తద్వతః=జ్ఞానము కలవానికి, విధానాత్‌ = కర్మ విధించుటవలన, 
జ్జానము కర్మాంగ మే యగుచున్నది. 

“ఆచార్యకులాత్‌ వేద మధీత్య యథావిధానం గురోః కర్మాతి శే షే 
ణాథిసమావృత్య కుటుంజే కుచౌ దేశే స్వాధ్యాయ మధీయానః' (ఛాం, 
౮-౧౫-౧) “గురువుల సేవచేసి మిగిలిన సమయమున విధిపూర్వకముగ 
వేదాధ్యయన మొనర్చి ఆచార్యకులమునుంది సమావర్త నానంతరము స్నాత 


Scanned by CamScanner 


౬౧౮ వేదాంతదర్శనము 


కుడు కుటుంబముకో నుండి స్వాధ్యాయము చేయుచుండవఠెను' అను 
నిట్టి సందర్భములందు వేదార్శజ్ఞానము కలవానికి కర్మాధికారము చెప్పబడి 
నది, ఇట్లు జ్లానికి కర్మవిధాన ముండుటవలన జ్ఞానము కర్మకు అంగమని 
స్పష్టమగుచున్నది, 

వేరొక హేతుపు ; 


నియ'మా చ్చ ౩_ ౪-౭ 
నియమము వలనను జ్ఞానము కర్మాంగమని తెలియును, 

“కుర్వ న్నే వేహ కర్మాణి జిజీఏషే చృతగ్‌ం సమాః యజు.౪౦-౨. 
“కర్మలుచేయుచునే యిట నూరేండ్లు (బ్రతుకగోరుము' అని జ్ఞానికి 
యావబ్జీవము కర్మానుష్టాననియమము గోచరమగుచున్నది. అందువలన 
పురుషునకు ఫలము కర్మవలన లభించునని స్పష్టమగును. మరియు “ఏతద్‌ 
వై జరామర్యం సత్రం యదగ్నిహో[(త్రం జరయా వా హ్యేవాస్మాన్‌ 
ముచ్యతే మృత్యునా వో శత, ౧౨-౪-౧-౧. 

“అగ్నిహోత్రము జరామరణపర్యంతము చేయదగినస్మతము. ముసలి 
తనమో మృత్యువో వచ్చినపు డిది మనలను విడుచును' అని చెప్పుటవలన 
ఆయుపర్యంతకర్మానుస్టాననియమము జ్ఞానమును కర్మకంగముగా స్పష్టము 
చేయుచున్నది. కావున మోక్షొదిఫలము కర్మవలననే కలుగును. జ్ఞానము 
దానికంగమగునని పూర్వపక్షనిర్ణయము. (౭) 

ఇట్లు సుదీర్హమగు పూర్వపక్షమును (ప్రదర్శించి సూథత్రకారుడు 
తన నిశ్చితసిద్దాంతమును సూ(త్రించుచున్నాడు. 
° 
అధికోపదేశాత్తు బాదరాయణ "సె వం 
అవాలి యి 
తద్దర్శనాత్‌ ఆఎ౪ఎలో 


('తు' పూర్వపక్షని సషేధార్థము) 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము _ చ.పా. ౬౧౯ 


బాదరాయణస్య=బాదరాయణునకు, అధికోపదేశాత్‌ = కర్మ కుప 
యు క్రమగు ఆత్మజ్ఞానముకం టె నెక్కుడు అనుశాసనమువలన, ఏవమ్‌= 
(పథమసూత్రమున చెప్పినట్లు నిశ్చయింపవలెనని అభిప్రాయము, ఎందు 
వలన ? తద్దర్శనాత్‌ = వేద, ఉపనిషతులలో అధికోపదేశము చూడబడి 
నందున, జ్ఞానము మోక్షమునకు స్వతం|[త్రకొరణమే యగును. కర్మాం 
గము గాదు, 


కర్మ కెంత జ్ఞాన ముపయు క్రమో యంతయే జై మినిఆచార్యు 
డుపదేశించియున్నాడు. కర్మ లొనర్చుటకు దేహముకంటె ఆత్మ భిన్న 
మని తెలిసిన చాలును. అయ్యది శద్దానుమాన(ప్రమాణములవలన గలుగును, 
ఆ జ్ఞానము కర్మకు అంగ మనవచ్చును. కాని, వేదాంతశా స్తరూపమున 
జేసిన ఉపదేశ మంతకంటె నధికము. అయ్యది ఆత్మపరమాత్మల సాక్షా 
త్మా-రముకొట కగునది. శరీరాది (ప్రకృతివరకు గల సమ స్పజడత త్వ 
ములకంటు చేతన మాత్మత _త్వము అత్యంతము భీన్నము. అది చేతనా 
చేతనముల కన్నింటికి అధిష్టాత, జగజ్జన్మాదులకు మూలకారణము. 'సర్వ 
జము సర్వళ క్రి మంతము సచ్చిదానందస్వరూప[బహ్మము, ఇట్టి యాత్మ 
పరమాత్మలదర్శన మిట జ్ఞానము. అయ్యది మోక్షమునకు స్వతం (త్ర 
సాధనము, ఈ యుపదేశము బాదరాయణుని వేదాంతమున గలదు, ఇట్టి 
జానము కర్మకు అంగ మెన్నడును కాదు. ఇట్లి జానమువలన కర్మ సమూ 
ళో ది దః 
లము నశించును. సూత్రకౌరుడు ముందు (3-౪-౧౬) ఈ విషయము 
నుల్తేధించును, 

౧ 

ఆత్మజ్ఞాన విషయకములగు నుపదేశములు ళాస్త్రములందు పెక్కు 
గలవు, 

“తద్యదాత్మవిదో విదుః (ముం. ౨-౨-౯), “ఆత్మ జ్ఞానులు 
(దిహ్మము నెరుంగుదురు.” 'తద్విజ్ఞానేన పరిసళ్యంతి ధీరా ఆనందరూసం 


Scanned by CamScanner 


౬-౨0 వేదాంతదర్శనము 


ఆమృతం యన్‌ విభాతి' (ముం, 3-౨-౭). “నిరంతర మభ్యాస మొనర్పు 

ఉపాసకుడు ఆత్మశ్షానముతో ఆనందరూప[బహ్మసాశొత్యారము చేసి 
డో 

కొనును, 


హాతిరిక్ర మాత్మ యని శబ్దానుమానములమూలమున దెలిసి 
కొనుట యసరవిచ్యాంతర్గతము. ఆత్మపరమాత్మల నెరుంగుట పరవిద్య 
యగును, ఈజ్ఞానము కర్మసమూహమును నాశమొనర్చునది కావున నది 
కర్మాంగ మెన్నడును కాదు. 


- దీనింబిట్టి యాచార్యులలో మతభేదము నెంచరాదు, అధికారభేద 
మునుబట్టి వారి యుసదేశములలో భేదము కలదని యెంచవలెను. బాద 
'రాయణుని యుపదేశము అధికమే కాని విరుద్ధము కాదని భావము, అపరా 
విద్యాంతర్గతమగు నాత్మక్షానము కర్మ కంగము కావచ్చును. పరవిద్యా 
బోధిత (బ్రహ్మజ్ఞానము మోక్షసాధనము.. అది కర్మాంగము కాదని 
రాత్సర్యము. (ల) 

జ్ఞానము కర్మకు ఆంగమని చెప్పుట కిచ్చిన హతువులవిషయమున 
సూ(త్రకారుడు తన అభిప్రాయము నిచ్చుచున్నాడు. 


తుల్యం తు దర్శనమ్‌ 3. ౪-౯ 
(“తు పూర్వపక్షవ్యావర్తకము.) 


దర్శనం=శిష్టాచారదర్శనము, తుల్యమ్‌=కర్మకువలె దాని త్యాగము 
నకు సమానము, 


సూ(త్రమునందలి *తు' పదము ఆచారదర్శన మనుహేతువు “జ్ఞానము 
కర్మ కంగి మని సిద్దపరుచుటలో నసమర్థ మని తెలుపుటకు (ప్రయోగింప 


బడినది. శాస్త్రమున కర్మానుషానము శిషాచారమెనట్టు, కర్మత్యాగముకూడ 
© (=) = ౧ 
శిష్టాచారముగ చూడనగును, 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము-చ. పా. ఓ౬ఓ-లీడ 


“ఏత్రమేవ (ప(వాజినో లోక మిచ్చంతః (ప వ్రజంతి 
ఎతద్ద స్మ వై తత్‌ పూర్వే విద్వాంసః (ప్రజాం. న 
కామయంతే కిం (ప్రజయా కరిష్యామో యేషాం నోఒయ 
_ మాక్మా౭యం లోక ఇతి తే హ స్మ పుతై9షణాయా 
శ్చ విత్తైెషణాయాశ్చ లో 3 షణాయాశ్చ వ్యుత్తాయ 
అథ భిక్షాచర్యం చరంతి” బృ. ఊఉ. ౪-౪-౨౨, 
బ్రహ్మప్రా ప్తిని గోరు సన్న్యాసులు సర్వము త్యజింతురు. (శేస్ట 
విద్వాంసులు సంతతి మున్నగువానినిగూడ కోరరు. ఈ లోకము, ఆత్మ 
మన దై నపుడు ఈ సంతానముతో మన మేమి చేయుదుము ? ఈ కారణము 
చేతనే ఆత్మజిజాసువులు పుత్రులు, ధనము, యశస్సు అన్నిటిని జొ తిగా 
వ అటవి 
వదలి జీవనయా(త్రకొణకు భికాచర్య, మొనర్తురు.' కర్మానుష్టానము 
గృహస్థాద్యాాశమములందు చేయబడును. ఆత్మజిజ్ఞాసువులు కర్మలను 
త్యజించుట పె వాక్యమునందు సుస్సషము, మరి యొకటి 
= ట్‌ 
“ఏతావ దరే ఖల్వమృతత్వ మితి హో క్యా 
యాజ్ఞవల్క్య lls బృ. ౪-౫-౧౫. 
యాజ్ఞవలు్యుడు సంన్యసించుచు తన (పియభార్యయైన మె(శ్రేయికి 
(బ్రహ్మజ్ఞానము అమృతత్వమునకు సాధనమని చెప్పి “ఇంతే అమృ 
తత్విమని సర్వమును త్యజించెను. ఇట్లు కర్మానుగ్టానమునకు, కర్మ 
త్యాగమునకు శాస్రనిర్రేశములు తుల్యముగా నుండుటచేత జ్ఞానము కర్మ 
కంగ మనుట (ప్రామాణికము కాదు. శాస్త్రము. కర్మానుష్టానమును నిర 
శించుట చి _త్తశుద్దికని యెంచవలెనని భావము, (౯) 
'త చృృతేః” అను హేతువిషయమున : 


Scanned by CamScanner 


ఖలీ వేదాంతదర్శనము 


అసా ర్వ (తికీ ౩.౪-౧౦ 


“యదేవ విద్యయా....? ఛాం. ౧-౧-౧౦. అను నీ వాక్యము సర్వ 
విద్యావిషయకము కాదని సూ(శ్రార్థము, 

ఛాందోగ్య-ఉపనిషత్‌ (ప్రసంగము ననుసరించి 'యదేవ విద్యయా” 
అను కథనము (ప్రకరణగత ఉద్లీథ - ఉపసనావిద్యకు సంబంధించినదే కాని 
సర్వోపాసనలకు చెందినది కాదని నిక్చితముగ తెలియుచున్నది. కావున 
“త చ్చృతేః” అను హేతువు. జ్ఞానము కర్మ కంగ మని సాధింప 
జాలదు. (౧౦) 

ఇప్లే “సమన్వారంభణి హేతువునకు సమాధానము : 


విభాగ: శతవత్‌ ౩-౪-౧౧ 


శతవర్‌ =-శతమువలె, విభాగః = విద్యావిభాగము నెరుంగవలెనని 
యర్థము, 

భిన్న స్థానములం దుపయోగించుటకు నాణెములు విభజింపబడునట్లు 
విద్యావిభాజనము నెరుంగవలెను, పర = అపర భేదముతో విద్య రెండు 
విధముల విభజింపబడినది. “తం విద్యా కర్మణీ సమన్వారభేతే” 
(బృ. ౪-౪-౨.) అను సీ వాక్యమునందలి విద్యాపదము అపరవిద్యాబోధ 
కము, పరవిద్యాబో ధకము కాదు. కారణ మేమన : ఈ(ప్రకరణము కామించు 
వానికి సంబంధించినది, "అందువలననే | “ఇతి ను కామయమానఃి 
(బృ.౪-౪-౬. అని తదుపరి చెప్పబడినది. తరువాత కామింపని వానినిగూర్చి 
“అ ధాకామయమానః" బృ. ౪-౪-౬ అని (ప్రకరణ మారంభింప బడినది. 
ఇట్లు (బ్రహ్మజిజ్ఞాసువుప్రకరణము వేరుచేయబడినది, పరావిద్యవలన (బ్రహ్మ 
జ్ఞానము సిద్ధించును, అది కామనకు కే జ(తముకాదు, కామనకు చెందిన (ప్రకరణ 
మున చెప్పిన కథనము పరావిద్యాంతర్గతము కాదు, “తం విద్యాకర్మణీ సమ 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము చ. పా, ౬ఎీతీ 


న్వారభే తే ” బృ. ౪-౪-౨. అను నిది ఆపరావిద్యకు చెందిన(ప్రసంగము, ఇట 
విద్య, కర్మ అను వీని విభాగము శతము(దాసంబంధి విభాగమువలిె 
తెలియనగును. ఒకనినుండి భూమిని, మరియొకనినుండి ఎద్దులను కొని 
వారి కిరువురికి వందరూప్యముల నిమ్మనిన ఏబదిరూప్యములు భూమి నిచ్చిన 
వానికి, మిగిలిన ఎబది ఎద్దునిచ్చినవానికి విభజించి యియ్యబడును. అరే 
పరలోకయాకత్రికునకు విద్య, కర్మలు సహాయకములగును. లేక అనుగ 
మించును. అనినపుడు విద్యావంతునకు విద్యయు, కర్మఠతునరు కర్మయు 
సహాయకము లగునని యెంచవలెను, ఇట్లు విభజించినపుడు, విద్య, 
“కర్మలు పరలోకయా(త్రకు సహాయకము లగుననుటవలన విద్య కర్మ కంగ 
మని యెన్నడును సిద్ధముకాదు. (౧౧) 


“తద్వతో విధాన మనెడి హేతువునకు సమాధానము : 


అధ్యయనమాతవత।ః ౩-౪-౧౨౨ 


కేవలము వేదాధ్యయనము చేయువానికి కర్మానుష్టానవిధానము చెప్ప 
బడినది కాని (బ్రహ్మ జ్ఞానికి కాదని సూ శ్రార్థము, 


“ఆచార్యకులాద్‌ వేద మధీత్య"” ఛాం. ౮-౧-౧. అను నీవాక్యము 
(బ్రహ్మ జ్ఞానికి స్వాధ్యాయాది కర్మానుష్టానము విధించు పక్షమున జ్ఞానము 
కర్మకు అంగమనవచ్చును. కొని యీ వాక్యము (బహ్మాజ్ఞానికి కర్మానుష్టాన 
మని విధింపకపోగా వేదార్భజ్ఞాతకు కర్మాసుష్టానము విధించుచుండుట కాన 
నగును, “వేద మధీత్య' అనుటచే వేదము సధ్యయనము చేసి ఆని యర్హము, 
అధ్యయనసదమున కర్టము ఆచార్యునివలన వేదపదముల కర్ణము నెరుగుట 
యగును, అట్టివానికి కర్మానుష్టానము ఇష్టము. (బ్రహ్మ జ్ఞానికి కాదు. కొపున 
జ్ఞానము కర్మ కంగము కానేరదు. (౧౨) 


గ్రమ ప్రా ప్పనియమ హేతుపునకు సమాధానము : 


Scanned by CamScanner 


ణి వేదాంతదర్శనము 


'నావిశేషాతీ్‌ 


౩_౪-౧౩ 


అవిశేషాత్‌ విశేషించి చెప్పనందున, న=(బ్రహ్మజ్ఞానమునకు కర్మ 
శేషత్యము ఎ అంగత్వము సిద్ధింపదు. 


'కుర్వ న్నేచేహ కర్మాణి (యజు. ౪౦-౨) అను నీ వాక్యసంద 
ర్భమున విశేషకథనము లేదు, ఆయుపర్యంతము కర్మలు చేయవలసినవాడు 
జ్ఞానియా? అజ్ఞానియా? ఇం దెవరు చేయవలయునో విశేషించి చెప్పబడ 
లేదు. కావున నిది సామాన్యవచనము,. (్రహ్మజ్ఞానసంప _త్తికొఅకు 
వమా నకలును స్థానము చేయబడును. .అయ్యది (బ్రహ్మజ్ఞాని కానివాని 

సపేక్షితము. అట్టివాడే ఆయుపర్యంతము కర్మల నాచరింపవలెను. జ్ఞాని 
యైనవాడు కర్మచేయకుండుటకు, చేయుటకును స్వతంత్రుడు. అజ్ఞానికి 
కర్మానుష్టానము నియతమగును. కావున నిట్టినియమమువలన జ్ఞానము 
కర్మకు అంగ మెన్నడును సిద్ధింపనేరదని సూ(త్రాభి ప్రాయము. (౧౩) 

మరియొక సమాధానము క 
స్తుతయేఒనుమతి ర్వా 


3-౪-౧౪ 
వా=లేక, స్తుతయే=కర్మను స్తుతించుటకొ అకు, అనుమతిః=ఆయు 
పర్యంతకర్మానుష్టానవిధానము, అనుమతింపవచ్చును - అనుమతియగును. 


జ్ఞానమునకు ఫలము మోక్షమనుట నిశ్చితము. అట్టిక్లానమును క్రలి 
గించుటకు కర్మలు మిక్కిలి సహాయకములు.. కావున నవి స్తుతియోగ్య 
ములు. కావున. నట్టికర్మలను త్యజించుట కాని కుచితము కాదు, శిష్టాచార 
మును పాలించుటకో, లోకసం(గ్రహార్థమో జ్లానికూడ జీవనపర్యంతము 
కర్మల ననుష్టింపవచ్చును; : అని యనుమతించుటకు 'కుర్వ న్నే వేహాది' 
కా స్త్రవచనము లనవచ్చును. కావున నియ్యది కర్మను 


సుతించుటకే కొని 
హ్‌ అఆలమి కర్మాంగ మసనుటకు కాద, 
కూ 


అననే 
Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _చ, పా. ౬.౨౫ 


లేక, “ఈశావాస్య మిదమ్‌' అను (ప్రకరణము (బ్రహ్మజ్ఞానమునకు 
సంబంధించిన దనవచ్చును, అప్పుడు జ్ఞానికో కర్మానుష్టానమునకు సంబంధ 
మేర్పడును. అట్టియెడ జ్ఞానస్తు తికొ అకు కర్మానుష్టానానుమతి యని 
యెంచవలెను. జ్ఞానమున కెంతో మాహాత్మ్య మున్నది. జ్ఞాని కర్మలు 
చేయుచుకూడ వానిచేత అభిభూతుడు కొడు. అవి వానిని లోబరచుకొన 
జాలవు, ఈ విషయమునే “న కర్మ లిప్యతే నరే' అను వాక్య శేషము “జ్ఞాని 
యందు కర్మ లి ప్తము కొదు' అని చెప్పుచున్నది. ఇట్లు కర్మానుషాన కథ 
నము జ్ఞానమును (ప్రశంసించుటకని చెప్పనగును, (౧౪) 


కామకారేణ చై కే ౩. ౪.౧౫ 


చ=మరియు, ఏ కే=కొందలు, కామకా రేణ=జ్ఞానులు కోరి అగ్ని 
హోత్రాదులు చేయవచ్చు ననుచున్నారు, లేక విడువవచ్చు ననుచున్నారు. 

కౌషీతకి, వాజసనేయశాఖలకు సంబంధించినవారు ' “జ్ఞానియెనవాడు 
తనయిచ్చవచ్చినట్లు కర్మలు పరిత్యజింపవచ్చును అనుచున్నారు. 

“అథ యా అన్యా అఆహుతయో౭ఒ౦తవత్య సాః కర్మమయ్యో 
భవంతి, ఏతద్ధ వై పూర్వే విద్వాంసో౭ఒగ్నిహో(త్రం న జుహవాంచ[కుః” 
(కౌషీ.౨-౫. ) 'అంతముగలిగినయిత రాహుతులుక ర్మమయము లగుచున్న వి, 
అందువలన పూర్వవిద్వాంసులు అట్టి యాహుతులతో హోమము చేయరు.” 
“ఎతద్‌హ స్మ వై తత్‌ పూర్వే విద్వాంసః (ప్రజాం న కామయంతే కిం 
ప్రజయా కరిష్యామో యేషాం నోఒయ మాత్మా౭యం లోక ఇతి తే హ 
స్మ పుతై 9షణాయాశ్చ వి త్రెషణాయాశళ్చ లో కై షణాయాశ్చ వ్యుత్ణాయాథ 
భీక్షొచర్యం చరంతొ” బృ, ఉ, ౪-౪-౨౨. 'ఉ త్తమజ్ఞానులు సంతతిని 
కోరరు, కర్మబహుత్వముతో గూడిన గృహస్థాద్యాశమములందును (ప్రవే 
శింపగోరరు, సంతతివలన తమ కేమి (పప్రయోజనమని వారందురు. ధనము, 
సంతతి, (ప్రతిషలతో గూడ వారికి ప్రయోజనము లేదు. వారికి పరబ్రహ్మమే 


Scanned by CamScanner 


యంతయు. అందువలన వా రన్నియు విడిచి భిక్షాచర్యతోనే తమజీవిత 

మంతము చేయుదురు. ఇట్టి (ప్రసంగములనుజట్టి జ్ఞానులు కర్మలను కోరి 

త్యజింతురని' స్నషమగుచున్నందువలన జ్ఞానము కర్మాంగము కాదని శాస్త్ర 
ర ఎప్ప ni జ్‌ 

మంగీకరించుచున్నది. (౧౫) 


ఇందులకు మరియొక హేతువు : 
ఉపమర్షం చ ౩-౪-౧౬ 


కొన్నిశాఖలకు చెందినవారు జ్ఞానమువలన కర్మలఉపమర్దము - 
నాళము కలుగునని యెంచుచున్నారు. కావున జ్ఞానము కర్మకంగము కాదు, 
“ఏకే” అనుపద మీసూ(త్రమున పూర్వసూ(త్రమునుండి (గ్రహింపబడును. 

“క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే” (ముం, 
౨-౨-౮). “ఆ పరావరపర(బహ్మసాక్ష్షాత్మా-రము కలిగినమీదట అతని 
కర్మలు క్షీణించును. ఆత డొనర్చినకర్మలు ఫలోత్సాదకళ _క్తిని కోలుపోవు 
నని భావము, దీనింబిట్టి జ్ఞానము కర్మకు అంగమగునెడల జ్ఞానమువలన 
కర్మలు నశించుననుటయే పొసగదు. కావున జ్ఞానము కర్మ కంగము 
కాదు. (౧౬) 


మరియొక హేతువు : 
ఊర్థ్వ రేతస్సు చ శబ్దే హ్‌ ౩౪-౧౭ 


ఊర్థ్వ రేతస్సులయందు కర్మానుష్టాన ముండనందువలనను, జానము 
కర్మకంగము కాదు, శాస్త్రమునందును ఊర్ధ్వరేతస్సు లున్నట్లు నిర్దేశము 
కలదు. 

నైప్పికటబహ్మచర్యవ్రతము పాలించుచు (బ్రహ్మ జ్ఞానముకొ అకు 
(ప్రయత్న శీలురయిన త్యాగులు ఊర్ద్వ రేతస్సు లనబడుదురు, మొదట నైష్టిక 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము -చ. పా. ఓరీ 


(బ్రహ్మచర్యము, ఆపైన సంన్యాసము అను రెండాశమములతో నే యిట్టి 
వారికి సంబంధ ముండును. ఈ యూర్ధ్వ రేతస్కు-ల యా[శమములందు 
(బహ్మజ్ఞానమున నిష్ట శాస్త్రవిహితము. వారు అగ్నిహో(త్రాదికర్మల నాచ 
రింపవలె నను నియతవిధానము కానము, “యే చేమేఒరణ్యే (శద్ధాతప 
ఇత్యుపాసతే ” (ఛాం, ౫-౧౦-౧). “అరణ్యముస గద్దతో తపమొనర్చుచు, 
నుపాసింతురు'. “తపః(శదే యేహ్యుపవసం త్యరణ్యే శాంతా విద్వాంసో 
> 
ఛి తచర్యాం చరంతః" (ముం. ౧-౨-౧౧.) “శాంతులు (బ్రహ్మజజ్ఞాసు 
వులు భిక్షొచరణ మొన ర్తురు. (శద్ధతో తపమొనర్చుచు నుపాసింతురు.” 
“ఏత్తమేవ (ప్రవ్రాజినో లోక మిచ్చంతః (ప్రవ్రజ ని" (బృ. ౪-౪-౨౨.) 
“ద్రహ్మ(ప్రాప్తిని గోరి విర క్తులై నవారు సంన్యాసు లగుదురు.' “(త్రయో 
ధర్మస్క౦ధాః యజ్ఞో అధ్యయనం దాన మితి ప్రథమః" ౧. “తప ఏవ 
ద్వితీయః, (బహ్మచార్యాచార్యతులవాసీ లృరీయో ఒత్యంత మాఠ్మాన 
మాచార్యకులే ఒవసొదయన్‌. సర్వ ఏతే పృుణ్యలోకా భవంతి. (బ్రహ్మా 
సంస్టో ౭మృతత్వ మేతి” (ఛాం. ౨-౨౩-౧,౨). “ధర్మస్క-ం౦ధములు 
మూడు. వాని నాచరించువారు పుణ్యఫలములగు సుఖములను బొందుదురు. 
అట్టివారు మోకము - అమృతత్వమును డొందుదురు. అదియే (బ్రహ్మసంస, 
ల్‌ యట 
యజ్ఞ దానాధ్యయ నములు మొదటిసంస్ల. తపస్సు రెండవది. గురుకుల 


(౧) 


వాసము (బ్రహ్మచర్యము మూడవది.” 


peed 


ఇట్లు (బహ్మచర్యాదితపస్సు (శద్ధాపూర్వకముగ నొనర్చి (బ్రహ్మ 


జ్ఞానము కలిగినవారు కె”ొక్షమున కరు లగుదురు. ఇటి యూర్వ్యరేతస్కు 
జః బా ఐ వ 


తెలియుచున్నది. కాపున మోక్షప్రా పికి జానము నస్వతం్యత్రకారణ మనుట 
ol కరా ళో అం 


నుస్పష్టము,. జ్ఞానము కర్మ కంగము ఎన్నడును కాద 
స్ట జ 


జో 
£9 
చ 
౮ 
Ot 
ట్ట 
=| 

a) 
0 

£ 


తెలుపబడినది. (౧ 2) 


Scanned by CamScanner 


ఓ.నీరా 


వేదాంతదర్శనము 


ద్వితీయాధిక రణము 


పెసూ 


పైసూ(క్ర వ్యాఖ్యానమున ఊర్ధ్వరేతస్కు.లకు జెప్పబడిన సంన్యాసా 
(శమమును జైమిని అంగీకరింపడుకదా! ఈ విషయమున నిర్ణయ మొనర్చు 


టకు ముందు జైమిని అభిప్రాయమును తెలుపుచున్నాడు. 


పరామర్శం జె మిని రచోదనా చాపవదతి హి ౩.౪-౧౮ 
('శబ్దే అను పదము పూర్వసూ(త్రమునుండి అనువృ త్తమగును.,) 

జై మినిః=జై మిని, శబ్దే=పూర్వసూ(త్రమున నిర్దిష్టమైన ఛాందోగ్య 

వాక్యమునందు, పరామర్శం=అనువాదమును అంగీకరించుచున్నాడు, టా 


ఎందువలన అనగా, అచోదనా=విధిలేదు. అపవదతిచ = నిందించుచున్న ది 
కూడ, 


జై మినిఆచార్యునిదృష్టిలో ఆశ్రమము గృహస్థముమా(త్రమే,. అందే, 
కర్మానుష్టానమునకు విధాన మున్నది, పూర్వసూ(త్రమున నిర్దేశింపబడిన 
“యే చే మే ఒరణ్యే' మున్నగు వాక్యములందు కర్మత్యాగదృష్టితో నే 
యా(్రమములు నిర్హశింపబడినవో యవి యనువాదమా(త్రములుగా జై మిని 
అంగీకరించుచున్నాడు. అన్యనిమి త్తముతో నా యా(్రమములు చెప్పబడిన 
వియే, కాని, ఆ వాక్యములు ఆ(శమవిధాయకములు కావు, శాస్ర్రవిహిత 
ములు కావు. కాబట్టి వానిని అంగీకరింపబనిలేదు, 


మరియు శాస్త్రములు కర్మత్యాగమును నిందించుచున్నవి. “వీరహా 
వా ఏష దేవానాం యో ఇగ్ని ముద్వాసతే” తై. సం, ౧-౫-౨-౧. “దేవ 
సంబంధమగు నగ్నిని త్యజించువాడు వీరఘాతకుడగును.' ఇందు అగ్ని 
హో।శ్రాది కర్మలను విడుచువానిగూర్చి సింఎం (ప్రకటమగుచున్నది. ఇస్తే 
శాస్త్రము గృహస్థాగశ్రమమును ప్రశంసాపూర్వకముగ నిరేశించుట చూడ 
సిగుసు, “అచార్యాయ “(ప్రియం ధన మాహృత్య (ప్రజాతంతుం మా వ్యవ 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము-చ, పొ, ఓ.౨౯ో 


చ్చేత్సీః” తె. ఊఉ. ౧-౧౧. “స్నాతకుడై న శిష్యుని ఆదార్యు డాదేశించు 
చున్నాడు. “ఆచార్యునకు (ప్రియధనమును దెచ్చియిచ్చి సంతతి(క్రమము 
నుచ్చేదింపకుము. -“స్నాతకుడవై గృహస్థాశమమును (గహించి సంతాన 
వంకుడవు కమ్ము అని యభిప్రాయము. సంతానహీనవ్య క్రి కి లోకమున 
సుఖపడడు, “నాపుత్రస్య లతోకోజఒస్తి నై (ఐ. ట్రా. 8-౧౩-౧౨) ఈ శాస్ర 
వచనములు గృహా శ్రమత్యాగమును నిషేధించుచున్న వి... కర్మత్యాగము 
నొనర్చు ఆ(శ్రమములను శాస్త్ర మంగీకరింపనపుడు  ఆయువునం దేదో 
యొక భాగమున సంపాదింపబడు జ్ఞానము కర్మ కేల యంగము కాదు? 
అని జై మిని అభిప్రాయము. (౧౮) 


సూత్రకారుడు ల న పెవిషయమున తన 
ద్దాంతమును దెలుపుచున్నాడు. 


అను షయం బాదరాయణః సామ్య శుతేః ౩-౪-౧౯ 


కా త్రయ సామ్యమును బోధించు (శ్రుతి యున్నం 
దున, అను షేయమ్‌=పారిప్రజ్యా శ్రమము అనుష్టింపదగినదే యని, బాద 
రాయణః=బాదరాయణాచార్యునిమతము, 


పూర్వనిర్షిష్టఛాందోగ్యవాక్యమునందు “త్రయో ధర్మస్కం౦ధాః.... .... 

ట్రహ్మసం స్టోఒమృతత్వ మేతి" ఛాం. ౨-౨౩-౧. ఆ(గ్రోమముల నన్నిం 
టిని సమానరూపమున వర్ణించుట చూడనగును. “ధర్మమునకు మూడు 
ఆధారములు, యజ్ఞము, 'అధ్యయనము, దానము నను నివి యన్నియు 
ధర్మమునకు ఆధారము. మొదటిస్కం౦ధము, ఇదియే గృహస్థాశ్రమము, 

తపస్సు (పధానముగా గల ద్వితీయస్క-౦ధము వాన ప్రస్థము. ఆచార్యకుల 
మున (బహ్మచర్యమును పాలించుచు నివసించు (బ్రహ్మచారి మూడవ' 
స్కంధము, (బహ్మచర్యాగశ్రమము. ఈ మూడు ఆ(శమములందును కర్మా 
నుష్టానము సమానము, అందువలననే యీ మూటిని వర్ణించి సమానముగ 


Scanned by CamScanner 


౬.౩౦ శేదాంతదర్శనము 
ఫలనిస్టేశముకూడ చేయబడినది, “సర్వ సే పుణ్యలోకొ (సంతి mi 
విధి ననుసరించి యీ యాశమధర్మములను పాలించిన పుణ్యలోక ఫ్రా ప్టి 
కలుగును, అటుపైన చతుర్ణ్యాశమము సంన్యాసము ని'రీశంవబడిసది; 
“బహ్మసంస్థో ఆఇమృతత్వ మేతి" రొమ్యరర్మలను పరిత్యజించి నిరంతర 
గ్రద్దాసమన్వితమగు నుపాసనవలన (_బపహ్మాసోశిత్కా.రము 'చేసికొనువాడు 
(బహ్మసంస్థ్ట యనబడును, దీస్‌వలన ' 'కర్మత్యాగ పూర్వరము, జ్లోన్యప్రధా 
నమునగు సంన్యాసాశ్రమము ని'ేశీంసబడినది, 


ఛాందోగ్యములోని యీ (ప్రసంగమమున ఆశ్రమము లన్నియు 
సమానముగ నిర్దేశింపబడినవి, ఒకటి చెప్పి మర్తియొండు చెప్పకుండుట 
గానము, కాబట్టి కర్మ(ప్రధానమగు నా(శ్రమమే వేదవిహిత మనుట సంగ 
తము కాదు. మరియు శాబాలోపనిషత్తునందు విధివాక్యముతో నే సంన్యాసా 
శ్రమము నిర్రేశంపబడుట చూతుము, 


(బహ్మచర్యం సమాప్య గ్భహీ భవేత్‌; 
గృహీ భూత్వా వనీ భవేత్‌; వనీ భూత్వా (ప(వబేత్‌, 
యది వేతరథా (బహ్మచర్యాదేవ (ప(వజేర్‌........ 
యదహరేవ విరజేత్‌ తదహరేవ (ప(వబేర్‌” 
“(బహ్మచర్యమును పూ ర్తిచేసి గృహస్థుడు కావలెను, గృహస్థుడె 
వాన(ప్రస్థుడు, తదుపరి సంన్యాసి కావలెను, లేక (బ్రహ్మచర్యము నుండియే 
సంన్యసింసవలెను, ఎప్పుడు విరక్తి కలిగిన అప్పుడే సంన్యసింపవ లెను” 
ఇక్కడ అన్య, ఆగ్రమములతో బాటు సంన్యాసాశమమునకు కూడ విధి 
స్పష్టముగా నున్నది, 
కావున గృహస్టాద్యాశ్రమములవలె సంన్యాసాగ్రమముకూడ వేద 
శాస్త్రవిహితముగా నెంచి, అనుష్టింపదగినదే యని దాదరాయణుని సిద్ధాం 
తము, (౧౯) 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము._చ.పా. ౬8౧ 


“ప్రప్రజంతి” అను పదము (ప్రకారాంతరమువలన విధిరూపమే 
యని సూత్రకారుడు వివరించుచున్నాడు. 


విధిర్‌ వా ధారణవత్‌. ౩.౪.౨౦ 


వా=లేక్క ధారణవర్‌ = ధారణవిధివలే, విధిః = “(ప్ర(వ్రజంతి 
కూడ విధియే యగును. 


త్రై త్రీరీయసంహితయందు మహాపితృ - యజ్ఞాంతర్గతమగు (పేతా 
గ్నిహో(త్రపప్రసంగ మొండు కలదు. అట, “అధస్తాత్‌ సమిధం ధారయ 
న్నను (ద్రవేత్‌, ఉపరి హి దేవేభ్యో ధారయతి” “దేవతలకొఅకు 
(స్రుగ్ధండమునకు పైభాగమున సమిధను (పట్టుకొని) ధరింపవలెను, కాబట్టి 
(స్రుగ్ధండమునకు క్రిందిభాగమున సమిధను ధరించుచు వెళ్ళవలెను.” ఇక్కడ. 
దైవహోమమందు (స్రుగ్గండమునకు పైన సమిధ ధరింసవలెను, అనుటకు 
'ధారయతి” అని విధివాక్యముగా (ప్రయోగింపబడినది, ఇట్లే “ఏత మేవ 
('ప్ర(వ్రాజినో లోక మిచృంతః (ప్రవ్రజంతి" అని “షప్రవ్రజంతి” పదము 
విధిగా (ప్రయోగింపబడిన “బ్లంచవలెనని సూ(్రకారుని అభిప్రాయము. 
'ధారయతి” అనుస్థలమున ధారణ విధి యనుటకు కారణము అది ఆపూ 
ర్వము, అనగా నీధారణ అన్యవిధిమాలమున (ప్రా ప్పము కాదు. అందు 
వలననే మీమాంసయందు “విధి.స్తు ధారణే2పూర్వత్వాత్‌" ౩-౪-౧౫. 
అపూర్వ మైనందున - అన్యవిధివాక్యముద్వారా (ప్రాసము కానందున నిట 
ధారణ విధియనియే యెంచవలెనని సూశ్రార్థము. ఈ. న్యాయమే “ప్రవ 
జంతి అను తావునగూడ వర్తించును. కొపున సంన్యాసా(శ్రమము కాస్ర 
ఏహిత మే, (౨౦) 


'ప(ప్రజంతి' అనునిది సంన్యాసవిధి యనుటకం"టె (బ్రహ్మలోక 
(పీంసాసరక మని యేల చెప్పరా దన ; 


Scanned by CamScanner 


౬౩2౨ వేదాంతదర్శనము 


స్తుమా(త్ర ముపాదానా దితి చే న్నా 
పూర్వత్వాత్‌ ౩-౪-౨౧ 

('విధి, ధారణవతీ' రెండు పదము లిందసువ _ర్రించును.) 

ఉపాదానాత్‌ = 'లోక మిచ్చంతః) అని (గ్రహించుటవలస, స్తుతి 
మాత్రం = “ప్రవ్రజంతి' అను పదము (బహ్మలోకమును (ప్రశంసించుటకు 
మాత్రమే యగును. ఇతిచేత్‌ = అని యందురేని, న= అది సరికాదు- 
కారణమేమన, అపూర్వత్వాత్‌ = (ప్రమాణాంతరముచే విధి (ప్రా ప్టము 
కానందున ధారణివలె “(ప్రవ్రజంతి” అనునదియు విధియే యగును. 

బృహదారణ్యకమున (ప్రయుక్త “ప(వజ న్లి” (౪-౪-౨౨) అను 
పదము సంన్యాసమును విధింపదు. (బహ్మలోకమునుమాత్రము స్తుతిం 
చును. “లోక మిచ్చృంతః" _బహ్మలోకమును గోరువారు అనుపద మట 
(గహింపబడినది, దానింబట్టి (బ్రహ్మలోకము నభిలషించువారు అన్నింటిని 
త్యజింతురు, అనుటవలన (బ్రహ్మలోకప్రశ స్తి ప్రధానముగ బోధపడును, 
లోకమాహాత్మ్యము త్యాగమునకు కారణ మగుచున్నది. కావున నిందు 
సంన్యాసము గౌణము, బ్రహ్మలోక (ప్రశ స్తి ముఖ్య మనుట స్పష్టము. అందు 
వలన “(ప్రవ్రజ న్ది” విధివాచకము కాదని శంకాభి( ప్రాయము, 

సూత్రకారు డట్లనుట సరికా దనుచున్నాడు. విధికి (ప్రయోజక 
హీతువు అపూర్వము - అనగా సంన్యాసమును విధించు మరియొకవాక్యము 
లేకుండుటయే. ఈహేెతువుతోనే మీమాంసయందు 'ధారయతి' అను 
తావున ధారణము విధియని నిర్ణయింపబడినది. అళ్లే సంన్యాసవిధి యన్య 
వాక్యముచే (ప్రొ _ప్పముకానందున - అపూర్వమగుటవలన.“(ప్రవ్రజంతి' విధా 


యక పద మనుటయే (ప్రామాణికము, అందువలన స్తుతిమా(త్రపరము 
కాదు. (౨౧) 


కర 
Scanned by CamScanner 


తృతీయాధ్యాయము ౬ చ,పా, ౬౨౩ 


సూ(క్రకారుడు తననిర్ణయమును బలసరుచుటకు మరియొక'హేతువు 
నిచ్చుచున్నాడు. 


భావశ టా చ్చ ౩-౪-౨౨౨ 
© 


థావళద్దాతీ =ధావము (క్రియ - (ప్రవ్రజ్య - క్రియను చెప్పుళబమగుట 
» అలీ ( లా 
వలనను “*ప్మవజంతి' విధివాచక మే యగును. స్తుతివాచకము కాదు. 
బృహదారణ్యకమున (౪-౫-౧) యాజ్జ్ఞవల్కు్యని సంన్యాస(ప్రక 
రణమును [ప్రారంభించి యంతమున “ఏతావ దరే ఖల్వమృతత్వ మితి 
హోక్వా యాజ్ఞవల్క్య్యః (ప్రవ(వాజ” బృ, ౪-౫-౨౫. 

“అరే మై,తేయీ 1 ఇంతే అమృతత్వ ప్రా పికి మార్గమని చెప్పి 
యాజ్జ్ఞవల్కు్యుడు సంన్యసించెను” “(ప్రప్రజంతి'బృ, ౪-౪-౨౨ అను తావున 
(ప్యవజ్యావిధిగ్రహింపదిడని పక్షమున. నిట యాజ్ఞవల్కు్యని సంన్యాస(గహ 
ణము “(ప్రవవాజి అను పదముచే నిర్చేశింపబడెడిది కాదు. కౌవున “(ప్రవ 
(వాజి పదము “ప్రవ్రజ న్లి' పదమునందలి విధిని స్పష్టముచేయుచున్నది. 
ఆందువలన నది విధివాచకమే.” (౨౨) 

యాజవల్కు్యని కథ మనోరంజకము. దానింబటి శాస్తా్రొర్లము 

లో OD mei. 
నిర్ణయించుట తగదని శంకించి సమాధానము చెప్పుచున్నాడు. 


పారిష్టవార్గా ఇతిచే న్న విశేషితత్వాత్‌ ౩.౪-౨౩ 
౧ @ .- ' 
పారిస్లవార్థాః = ఆభ్యాయికలు పారిస్ల వార్థములు. ఇతిచేత్‌ = అని 
నచో, న = కాదు, విశేషితత్వాత్‌ = విశేషించి (ప్రతిపాదించినందునలన, 


అశ్వ మేథమువంటి దీర్చ కాలిక యాగములందు యజమానునికి తగిన 
సమయమున వినిపింపజేయు ఆభ్యాయికలు పారిస్ట్లవము లనబడును. 
ఆ్వశలాయన (శౌతసూ(త్రమునందు “పారిస్టవ మాచకీత” (౧౦-౬-౧౦) 
'పారిస్లవమును చెప్పవలెను” అను విధి యొండు కలదు, యజ్ఞ సమయ 


Scanned by CamScanner 


ఉరి ౪ వేదాంతదర్శనము 


మున నిట్టి కథలు మనోరంజనముకొటికు చెప్పబడుసు, ఆ కథలకు స్వరూప 
(ప్రామాణ్య ముండదు, “మై. రేయీ, యాజ్ఞవల్క్య (బృ. ౪-౫-౧౪) 
“ప్రతర్ణన, దై వోదాసి' (కౌషీ.. 8-౧), “భృగు, వరుణ” (తై, 8-౧ ) 
“స్వేత కేతు, వరుణ" (ధాం, మ్‌ ౧-౧) కథలు కూడ మనోరంజ 
నార్థము చెప్పబడవచ్చును, విషయము ఇంపుగా తెలియనగును, ఇందలి 
ఘటనలు తమరూపమునందు వాస్తవికత నంతగా కలిగియుండవు, కావున 


యాజ్ఞవలు్యుని సంన్యాస్యగహణము విధిపూర్వక మనుట సిద్దము కౌదని 
*ంకాధిపాయము, 


అందులకు సూకత్రకారు డది సరికాదని సమాధానము చెప్పు 
చున్నాడు, కారణ మేమగ : పారిస్టవమున చెప్పబడుకథలు ఏవో 
ఇషము వచ్చినట్టు కల్పించి కాని, ఎటనుండియో (గహించికాని చెప్పవలను 
అ mm అ 
పడదు, ఆ యాఖ్యాయికలు ఏశష్టరూపమున ని ర్టేశింపబడియున్నవి. 


₹తపథ(బాహ్మణములోని అశ్వమేథ ప్రకరణము (౧౩-౪. 
8-౧-౧౫)న పారిస్ట వాథ్యాయికలు నిస్దేశింపబడినవి, అశ్వ మేథయాగము 
సంవత్సరకాలము పట్టును. ముప్పడియారు దశాహములలో నిది పూర్ణ 
మగును, ఈ దళాహములందు దినమున కొక్కటిచొప్పున నొక, విశిష్ట- 
ఆభ్యాయిక చెస్పవలెనని. |బ్రాహ్మణమున నుల్లేధింపబిడినది, వానిలో 
మొదటిదినమున చెప్పవలసిన కథ “మనుర్‌ వై వస్వతో రాజా ఇత్యాహ” 
(శత, ౧౩-౪-౩-౩) అని 'యున్నది. ఇట్లు పదిదినములకు పది విశిష్ట 
కథలు నిర్చేశింసబడినవి, ఈ(క్రమము ముప్పదియారు దళశాహములు నడు 
చును, (ప్రతిదశాహమునందును మొదటిదళాహమున చెప్పబడిన ఆభ్యాయి 
కలు అదే(క్రమమున చెప్పబడును. అందువలననే యివి పారిప్ణవము లన 
బడును, పారిస్టవపదమున కర్ణము (పవాహము (శత, ౧౩-౪-౩--౧౫) 
ఇట్లు పారిప్ట్థవకథలు విశేషరూపమున నిర్షేశింసబడుట్లవలన యాజ్ఞవల్క 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. చ.పాొ, ఓ౬లి ౫ 


మెతేయీకథలు పొరిప్లవములో చేరవు, ఇవి వానికి భిన్నములు, వారిట్ల 
సము యజపూసుని మసోరంజనార్జము కావచ్చును. కౌని యివి యట్టివి 
కొస, సీనిసయోజనము (బిహ్మవిద్యా(ప్రతిపాదనము, వీనివలన జిజ్ఞాసువు 
కఠిసనిషయమును సరలతాపూర్వకముగ తెలిసికొనగలడు. అందువలననే 
సుహర్గులశీనసఘటసలను (గ్రహించి వానినోధారముగా తీసికొని తత్త్వటోధ 
గ్రలిగింపబడినది. ఈ ఘటనలు తమరూపమున (ప్రామాణికములు, యాజ్ఞ 
సల్కుష్యడు (ప్రవ్రజించెను, ఈ నిరళశము పైనవివరించిన దానింబట్టి 
“స(ప్రజంతి” పదమునందలి (ప్మవజ్యావిధానమును బలపరుచుచున్నది. 
సంన్యాసా్యశ్రమమున కామ్యకర్మానుస్టాన ముండకున్నను, జ్ఞాన(ప్రాపప్తి 
యుండును, కావున జ్లానము కర్యాంగము కాదు. (౨౩) 
ఉపర్యు క్ర నిర్ణయఫల మేమన ; 


తథా చై కవాక్య తోపబంధాత్‌ ౩3-౪౨౪ 


తథాచ = జ్ఞానము కర్మాంగము కాదని సిద్ధించినందున ఏకవాక్య 
తోపబంధాత్‌ = మోక(ప్రా ప్తిసాధనవిషయికములగు వాక్యములలో నేక 
వాక్యతాలక్షణసంబంధమువలన జానము మోక్షమునకు (ప్రధానస్వతం(త్ర 
సాధనమని సిద్ధమగును, 


ఉపనిషత్క-భలు పారిప్లవములు కావు. (బ్రహ్మవిద్యాటో ధకము 
లనుట యు క్రమే. “య ఇత్త ద్విదు స్తే అమృతత్వ 'మానళుః” 
(బు. ౧-౧౬౪-౨౩), “బహ్మము నెరిగినవారు అమృతత్వము బొందురు,. 
“టహ్మావి దాప్నోతి పరమ్‌” (లై. ఉ. ౨-౧) “'బహ్మవిదుడు పరమ 
గశేయస్సును డొందును” అనునిట్టి (శుత్యుపనిషద్‌ వాక్యముల కన్నింటికి 
ఏకవాక్యతాసంబంధ మేర్పడుటనలన పరమపురుషార్థము - మోక్షమునకు 
జ్ఞానము స్వతంత్ర ప్రధానసాధనమని సిద్ధమగుచున్నది, (౨౪) 


Scanned by CamScanner 


ఓరీ వేదాంతోదర్శనము 


సద్ధవిషయమునే స్ఫుటమొనర్చుచు సూట్రకారు డింకను చెప్పు 
చున్నాడు, 


అత ఏవచాగ్నీంధనా ద్యన పేక్‌ 3౩. ౪-౨౫ 


అతఏవచ = అందువలననే, అగ్నీంధనా ద్యనపేషొ్‌ = అగ్నా్యా 
ధానము, ఆగ్నిహో త్రదర్శపూర్ణమా సాది కర్మలు ఆపేషీతములు కావు, 

మోక్షప్రాస్తియందు జ్ఞానమునకు కర్మాపేక్ష యున్నచో నది 
స్యతం్యత్రసాధనము కాజాలదు. కాబట్టి అగ్నిహోత్రాది కర్మల నపేషీం 
పదు కావున (బ్రహ్మజ్ఞానము మోక్షప్రాప్తికి స్వతంత్రసాధనమని సిద్ధమగు 
చున్నది, (౨౫) 


తృతీయాధికరణము 


జ్ఞానమునకు పరమపురుషార్థసిద్ధిని కలిగించుటలో కర్మా పేక్ష 
యుండనట్లు స్వోత్చ _త్తియందును కర్మా పేక్ష యుండదా? యన : 


సర్వా పేక్షా చ యజ్లాది[ళుతే రథ్వవతీ్‌ 3. ౪-౨౬ 
ఖా 
అళ్వవతీ =అళ్వమువలి, యశ్లాది(శ్రుతేః = యజ్లాదులు' జానప్రతి 
డో “కో డో 
పాదకము లను (క్రుతివలన, సర్వా పేక్షొచ=జ్ఞానమునకు స్వోత్స త్తియందు 
సర్వకర్మా పేక యుండును, అన పేక్షములు కావు, 


మోక్షప్రా ప్తిని, కలిగించుటలో జ్ఞానము ఆగ్నిహో శ్రాదికర్మల 
న పేక్షీంపకుండుట యు క్రమే, కాని యది తనయుత్స త్తికి కర్మల నపే 
&ంచునా? లేదా? అన : జ్ఞానము స్వోత్స త్తికి కర్మల నపేకించును, కర్మ 
లను విధించు శాస్త్రములు నిరర్భ కములు కావు. (ప్రతిబంధకము లున్నపుడు 
ఇం(ద్రియజ్ఞానము కలుగదు. ఆటంకములు తొలగినపుడు ఇం(ద్రియముల 
వలన జ్ఞానము కలుగును, అంతఃకరణమువలన ఉపాసనాసహయోగముతో 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ చ, హా, ఓకీశీ 


కలుగు అత్మ జ్ఞానము (పతిదింధకము లున్నంతదరకు కలుగడు, అంతః 
కరణమున నుండు షికేపాదినూలిన్యములు (పతజంధకములా, రాగడఇష 


వికేపాదు లున్నంతవరకు ఆత్మజ్ఞానము కలుగదు. దానిని తొలగించుటకు 
ణో 


నిష్కామకర్మానుస్టాన మే మిక్కిలి యపయు కసాధనము. జ 
ణము ఆత్మ జ్ఞానము కలిగించుటకు సమర దుగును. కాబటి అగాహి (త్రాది 
మౌ 


నిష్కామవై దికకర్మలు అంతఃకరణమును కుద్రమొనర్న్శి 
సహాయకము లగునని తెలియుచున్నది. ఈ విషయము " 


నేన 


వచనేన (బాహ్మణా వివిదిషంతి, యజ్లేన దానన తపసా2. నాశకః 


య 
నిగ్గ 


బృ. ౪-౪-౨౨. “బిహ్మజిజ్ఞాసువులు ఈ పరమాత్య్కను చేదాధ్యయనడు, 
యజ్ఞదానతపములతో తెలియగోరుచున్నారు' అను దాక్యమువలన సృష్ట 
పరుపబడినది. ఇట వివిదిష (బ్రిహ్మజిజ్ఞానయే, అడి యజ్ఞాద్యగుజ్ఞాగమున 
కలుగును. ఇందు జ్ఞానోత్ప్తికి యజ్ఞానుష్టానా శే పేక్ష యున్నట్లు తెలియు 
చున్నది, ఇది కాస్త్రవిధానము, మోక్షప్రాప్తికి జ్ఞానము స్వతం(తకారణ మే, 
కాని స్వోత్స శ్తికి కర్మానుష్టానము నపేకీంచుననుట ని్చితదు, ఇందుల 
కశ్వము ఉదాహరణము, అశ్వము తనవలగ సిద్ధించుపయోజనమునకు 
అన్యము నపేక్షింపకున్నను, తనయుతృ త్తికి మాతాపిళ్సృరజవీర్యములను 
జద్దములయినవాని న పేక్షించును. లేక్క శ్యతుదును జంపుటకు అళ్వా పేక్ష 
కేపన్నను శత్రువును జంపదలచు మై నికుగకు తనను ళ్యతుసమీపమున 
జేర్చటకు అళ్వా పేక యుండును, అశ్హే జ్రానదు మోక్షమును గలిగించు 
టకు కర్మల నపేకీంపకున్నను తనయత్స శి తి కొాటంకములగు రాగద్వేషా 


డులను తొలగించుటకు కర్మల నజేకీంచునని భావడు. (౨౬) 


జ్ఞానోత్చ్తి తికి కర్మలపేకీతదు లై గట్లు ఇంకమైన నపేకీత 


మగునా, యన ; 


Scanned by CamScanner 


౬కిరో వేదాంతదర్శనము 


శమదమాద్యు పేతః స్యాత్‌ తథాపి తు తద్విధేః 
తదంగతయా తేషా మవశ్యాను'షేయత్వాత్‌ -౩.౪- 5౭ 

తథాపితు=ాసర్వకర్మా పేక యున్నప్పటికిని, శమదమాద్యు పేతః. 
స్యాత్‌ =శమదమాదులతో (ముముక్షువు) కూడుకొనవలెను, తద్విధేః = 
వానిని .విధించుటవలన, తదంగతయా= జ్ఞానసాధనరూపముతో, తేషాం= 
శమదమాదులు,' అవళ్యాను షేయత్వాత్‌ =తస్పక యనుషేయము లగుట 
వలన, 

అగ్నిహో త్రాదికర్మానుష్టానము అంతఃకరణమును కుద్దము చేసినను 
జ్ఞానోత్స త్తి కవి పూర్ణ సాధనములు కావు, కొవున జిజ్ఞాసుపు శమదమాదు 
లతో యుక్తుడు కావలెను. ఆదిపదముచే నిట- ఉపరతి, తితిక్ష, (కద్ధ, 
సమాధానము (గ్రహింపనగును. ఇవి షట్కస్తంప త్తి యనబడును. వీనిని 
ఆలవరుచుకొనవలెను, “తస్మా దేవం వి చృాంతో దాంత ఉపరత స్తీ 
తతుః సమాహితో భూత్వాఒ త్మన్యేవాత్మానం పళ్యతి"బృ. ఉ, ౪-౪-౨౩, 
“ఉపరివర్షితషట్క సంపద గలవాడై తనలో పరమాత్మ నెరుంగును' అని 
చెప్పదిడినది, ఇట శమదమాదులు క్రానసహాయకము లనుట స్పష్టము, 

అధ్యాత్మళా ప్రములందు (బ్రిహ్మజ్ఞానికి సాధనచతుష్టయ మవసర 
మని చెప్పబడును. ఆత్మానాత్మవివేకము, వై రాగ్యము, షట్క-సంస త్తి, 
ముముత్తుత్వము అను నాలుగు సాధనచతుష్టయము, వీనితోబాటు (ప్రణవ 
ధ్యానము నిరంతర మొనర్చుటవలన (బ్రహ్మజ్ఞానము కలుగును, ఆనం 
దానుభూతి యేర్చడును, (బ్రహ్మసాక్షాత్కారమున కిదియే లింగము. ఆ 
స్థితిలో నుండుట జీవన్ము కా వన్గ యనబడును, శరీరము విడిపోయిన తదు 
సరి ముక్తు డగును, ఇట్లు యజ్ఞానుష్టానమున నంత।కరణళుద్ధి యేర్చడి 
శమదమాది గుణసంప త్తితో (ప్రణవధ్యాన మొనర్చిన (బ్రహ్మజ్ఞానము 
కలుగునని నిళ్చితము, (౨౭) 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. చ, పా. ఓకీ 


చతుర్ధాధిక రణము. 


జ్ఞానమున కంతరంగసాధనములను విచారించి, ఆహారముకూడ 
క్ఞానసాధనము కొవున తద్విషయమును విచారించుచున్నాడు, 


సర్వాన్నానుమళకి శ్చ (పాణాత్యయే 
త దర్శనాత్‌ ౩.౪.౨౮ 


చ= మరియు, సర్వాన్నానుమతిః = ఛాందోగ్యబృ హదారణ్యకము 
లందు భక్ష్యాభత్ష్య్యములయిన వాని నన్నింటిని తినుటకు గల యంగీ 
కారము, (ప్రాణాత్యయే = జీవితవినాశము సంభవించునపుడని (గ్రహింప 
నగును. కారణ మేమన : -తద్దర్శనాత్‌ = ప్రాణనాశము సంభవించినప్పుడు 
ఉష స్తి- చథక్రునికుమారుడు - చా(క్రాయణుడు, అభక్ష్యభక్షణ చేసినందు 
వలన ఛాందోగ్యమున “సహా వా ఏవంవిది కించనానన్నం భవతి" ౫-౨౬౧ 
“జీవించుటకొజకు అన్నమని యెరిగినవానికి అన్నముకాని దేదియు నుం 
డదు - అనగా నన్నియు తినవచ్చును' అని యున్నది. ఇ'ప్లే బృహదా 
రణ్యకమునను (౬-౧-౧౪) కలదు. మనువుకూడ “ప్రాణస్యాన్న మిదం 
సర్వం (ప్రజాపతి రకల్పయత్‌, స్థావరం జంగమం చైవ సర్వం ప్రాణస్య 
భోజనమ్‌” ౫-౨౮. జీవించుటకు సర్వము భోజ్యమని యన్నాడు, ఈ 
విధానము లన్నియు ఉపాసకునకు కూడ అంగీకరింప దగినవియేనా ? 
(ప్రతి-అవస్థయందు నతడన్నియు తినవచ్చునా ! అని సందేహము కలు 
గగా, ఆచార్యుడు (ప్రాణసంకట ముపస్టిత మైనపుడు - జీపనత్యాగము సంభ 
వించినపుడు అనన్న మొండును లేదు, అన్నియు తినదగినవే, అని చెప్పు 
చున్నాడు. శాస్ర లిథితమగు కొండొకఘటననుబట్టి యానిశ్చయము చేయు 
చున్నాడని యెరుగునది. 

ధాందోగ్యమున (౧-౧౦-౧) నిట్లున్నది. ఒకసమయమున కురు 


Scanned by CamScanner 


A To) | చేడాంతదర్శునము 


దేశమున మిడతలదండు “పైరును తినివేసినది. చక్రునిపుత్రుడు ఉషస్తి 
యను నొక బుషి ఆకలిదప్పులతో పత్నిని వెంట నిడుకొని తిరుగాడుచు 
ఇభ్య(గామమును జేరెను, అది మావటీం[డ్రగ్రామము. ఉషస్తి యట 
నొక మావటివాడు కుల్మాషములు (అలసందలు) తినుచుండుట జూచి 
యాకలిచే వ్యాకులుడై యతనిని కొంచెముపెట్టుమని యడిగెను. మావటి 
వాడు తనదగ్గర యెంగిలిచేసినవి తప్ప "వేరు లేవనియెను. అవియే 
యిమ్మనెను, మిగిలిన వాని నతడిచ్చెను. ఉష సి వానిని దీసికొని, పత్నికి 
కొన్ని పెట్టి తానును భుజించెను, ఇంకను మిగిలిన వానిని మరునాటి కుంచు 
కొనెను. మావటివొడు జలము కావలెనా ? యని ఉష స్తి నడుగగా నతడు 
మావటివాని యింటిజలమును (గ్రహింప. నంగీకరింపడయ్యె. ఎంగిలి 
కుల్మాషములు తిని జలము నేల నిరాకరించుచున్నారని యడుగగా ఉషస్త్తి 
' యిట్లనెను “నవా అజీవిష్య మిమా నథాదన్‌ కామో మమ ఉడపానమ్‌” 
ఛాం. ౧-౧౦౪. వీనిని తినకున్న (ప్రాణములు పోవును, అందువలన 
తింటిని, జలము నాకు యభథేష్టము లభించును”, 

దీనింబట్టి ప్రాణరక్షణకొటకు దొరకిన ఆహారము నుపయోగింప 
వచ్చునని స్పష్ట మగుచున్నది. జలమును నిషేధించుటవలన స్వస్థస్థితిలో 
నిషిద్ధాహారమును (గ్రహింపరాదనియు -బోధపడుచున్నది. కావున ఉపాసకు 
డైనవాడు శుద్ధసాత్వికాహారమునే (గ్రహింపవలయునని నిశ్చితమగు 
చున్నది. పై నవర్ణించిన ఉపనిషదాదుల వాక్యములు ఆహారవిషయమున 
సాధారణకథనములని యెంచవలెను. విశేషవిధులు కావు. ఆహారవిషయ 
మున ఇష్టము వచ్చినట్లు భక్యాభత్యవిచారణ విడిచి సర్వభక్షి కమ్మని 
యెన్నడు శాస్త్రము లాదేశింపపు, ఈ ఏషయమున ఉపాసకుడు మిక్కిలి 
సావధానముగ వర్హింపవలెను, విషయాకర్షణ రాగాదులను పెంచి యుపా 
సకుని పద(భ్రష్టుని చేయను, (౨౮) 


ఉ క్రార్ధము నింకను బలపరుచుచున్నాడు. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ చపా, పత 


అఆ బొధా చ్చి 3. ౪-౨౯ 


(శుతిదాధలేనందున ప్రాడాత్యయనమయమున నన్నియు తీనవచ్చు 
నని సూ(త్రాభి ప్రాయము, 

క్షానము నర్థించువానికి ఆహారళుద్ది యుండవలెను, “ఆహార 
కుద్దొ సత్వకళుద్దిః, నత్వకశుద్దొ ధ్రువా స్మృతిః" ఛాం, 3-౨౬-౨ 'ఆహోర 
శుద్దివలన అంత కరణము కుద్దమగును, అందువలన దానము సద్దించును', 
ప్రాణహోని కలుగుసమయమున నన్నియు తినవచ్చునని అంగీకార మున్న 
నాడే యీ శాస్త్రకథనము సార్థకము, అవాధికము నగును, అట్లుకాక 
యన్నిదశలందు నన్నియు తినవచ్చునందుమేని యాహోారకుద్దిని బోధించు 
వాక్యము వ్యర్థము, బాధితము నగును, ఆహారవిషయక శాస్త్రము దాధిరిప 
బడుచుండుటకే ప్రాణాత్యయసమయమున నన్నింటిని భషించుట కను 
మతి యని (గ్రహింపవలెను. (౨౯) 

ఈ' విషయమునే స్మృతిమూలమున (పమాణీకరించుచున్నాడు. 


అపిచ స్మర్యతే 3౩-౪-౩౦ 
మరియు శాస్త్రవిధి బాధింపబడకుండుటకే కాక స్మృతియు (ప్రాణా 
త్యయమున నిషిద్ధభోజనమున కనుమతి యిచ్చుచున్న ది. 

“జీవితాత్యయ మాపన్నో యో౭న్న మ త్తి యత స్తతః ఆకాక 
మివ పంకేన న స పాపేన లిప్యతే" (మ. ౧౦-౧౦౪.) '“పాణనంకట 
మేర్పడినపుడు ఏది తినినను పాపలి పుడు కాడు, ఆకాళము సంకలి_ప్పము 
కానట్లు”, అభక్ష్యాహార గ్రహణము (ప్రాణసంకటముననే కాని యితర సమ 
యముల తగదని భావము. (30) 

ఉపర్యుక్త విషయమున నుం(ర్రసమాణము | 

41 


Scanned by CamScanner 


శబ్ద శ్చాతోఒకామకారే ౩.౪.౩౧ 
ళబ్రశ్చ = మ౦(త్రవర్ణముహడ, అతః = అందువలన అకామకారే= 
కామకారః = ఇచ్చ, ఇచ్చవచ్చినట్లు (ప్రవ ర్తింపకుండుటలో (ప్రమాణము, 
ప్రాణసంకటసముయమున తక్క యితరసమయములందు ఎన్న 
దును. ఉపాసకుడు కామకారిమై.  భోజనవిషయమున. (ప్రవ ర్హింసరాదని 
మంట్రపర్హములుహాడ చెప్పుచున్నవి, “స పమర్యాదాః కవయః తతః 
రాసా మవాంచధ్యంహురోఒగాత్‌” బు, ౭2౫-౩౩.౬, '(కొంతదర్శులగు 
బుషులు స_్తమర్యాదలను స్టాపించిరి. (శౌర్యము, పరస్త్రీగమనము 
(గురుతల్బారో దాణము), బ్రహ్మహత్య, [భూణహత్య, సురాపానము, 
పాపాచరణము, పాతకమునుదాచుట కనృతమాడుట; ఇవి స_ప్పమర్యాదలు) 
వీనిలో నొక్కదాని నాచరించినను పాపి (అంహురః) యగును, ఆన్న 
పానములలో నిచ్చవచ్చిసట్లు (ప్రవర్హించుదాడు సురాపానాదులలో (ప్రవృత్తు 
దగుట సజాజము. ఉపర్వ్యు_ క్తమర్యాదల నుల్లంఘించి 'పాపియగును. ఈ 
దురాదాడములు ఛాందోగ్యముననుు మనుస్మతియందును ఉల్లేథింపబడి 
సివి, అట్లేదురాచాడులతో సాంగత్యముకూడ పాపమే, కావున ఉపా 
సణదు  ఆహారవిహారములందు కామచారి కారాదు. “యక్షరక్షఃపిళా 
చాన్నం మద్యం మాంసం సురాసనం తద్‌ (బ్రాహ్మణేన నౌ ర్తవ్యం దేవానా 
. దుశ్నఠా జాపి దును. ౧౧-౯౫. “దిద్యాహారమును తిను (బాహ్మ 
ణుమ నిసిభ్రముగు యసషవక్షఃపిశాచులు తిను అన్నము తినరాదు. మద్య 
“హాంసుంంఎరానిపంసనము' ఇయరాదమి ఆని యిట్లు చెప్పుటవలన (బ్రహ్మ 


'వష్టాసుపైు ఆ: వవిషయముని 'కానుకారి కారాదు, (3౧) 


పంచమాధికరణము 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము. చ, పా. LY 8 


విహితత్వా చ్చా్యశమకర్మాప్‌ 3.౪.3.౨ 
చ=మరియు, విహితత్వాత్‌ = శాస్త్రవిహితము లగుటపలన, 
ఆ(శ్రమకర్మాపి = ఆశ్రమ కర్మకూడ చేయవలెను. (బ్రహ్మ జ్ఞానముకొ టికు 
యత్నించుమానపుడు శుద్ధాహారమును (గ్రహింపవలసియున్నట్లు స్వా(శమ 
కర్మలుకూడ అనుష్టింపవలెను, అవి శాస్త్రములచే విధింపబడినవియే. 
“తపసా (బ్రహ్మచర్యేణ (శద్దయా విద్యయా 
ఆత్మాన మన్వి ష్యాదిత్య మభిజయంతే' (ప్రశ్న ౧-౧౦, 
“తపస్సు, (బహ్మచర్యము, (శ్రద్ద, ఉపాసన వీని ద్వారా ఆత్మ 
నెరింగి ఆదిత్యమార్షమును జయింతురు, 
ఇట్లే, త మేతం వేదానువచనేన (బ్రాహ్మణా వివిదిషంతి 
'యస్లైన, దానేన తపసా 2ఒనాళకేన' బృ, ౪-౪-౨౨. 
“వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యా దతం(దైతః*' మ, ౪-౧౪, 
ఈ శాస్త్రవచనములనుబట్టి ఉపాసకుడుకూడ ఆ(శ్రమధర్మముల 
'ననుష్షింపవలసినదే యని నిర్ణయము, (౩౨) 
9 ea 
మరియొక హేతుపు : 


సహకారిత్వేన చ కంక. 
జ్ఞానోత్స త్తికి సహకారములగును, కాపునను ఉపాసకుడు ఆశ్రమ. 
కర్మల నాచరింపవలసినదే, (౩౩) 
జ్ఞాన ప్రాదుర్భావమునకు సహకరించుకర్మలు ఆ(శమకర్మలకం టె 
థీన్నములా ? అవియేనా ? యన; 


Scanned by CamScanner 


౬౪౪ వేదాంతదర్శనము 


సర్వథాఒపి త ఏవోభయలింగార్‌ ౩-౪-౩౪ 
ఉభయలింగాత్‌ = (శుతిస్కుతి పమాణములవలన, సర్వథాపి త 
ఏవ=లఅన్ని విధములసు నవియే, ఉపాసనతో నే కర్మలు అను షై యములని 
పూర్వము (౩-౪-౨౬) చెప్పబడినవో యవియే ఆ(్రమకర్మలరూపమున 
విహితములై యున్నవి. అవియే శ్లాసప్రాదుర్భాపమున సహకరించును, 
విద్యాసహకారికర్మలు, ఆగ్రమకర్మలు పేరు కాపు, 
“యడేన యజ మయజంత దేవా సాని ధర్మాణి (పథమా న్యాసన్‌" 
Sy డో టీ 
(యి, ౧౦-౯౦-౧౬. యజు, 3౧-౧౬) “విద్వాంసులు యజ్ఞముతో యజ 
సీయపరమాత్మ నుపాసింతురు, ఆ ధర్మములు (శేష్టములు.” 
“ స్వార్యాయేన (వలైర్‌హోమైః తై 9విద్యే నేజ్యయా సుతే ః 
మహాయకైశ్చ య్లేశ్ళ దాహ్మీయం క్రియతే తనుః। ” 
మను, ౨-౨౮. 
“వేదాధ్యయనము, (వ్రతనియమములు, హోమములు, నను వేదప్రతి 
పాదిత కర్మలు, జ్ఞానము, ఉపాసన దర్శపూర్ణమాసాదిపక్షేష్టి, సుసంతానము, 
సంచ మహాయజములు, అగ్నిషో మాదియజములు నన్నియు దేహాధిషి 
జో లట జో (ఆ) 
తాత్మను (బహ్మ(ప్రా ప్తికి యోగ్యుని చేయును. విద్యకు సహకరించు కర్మలే 
ఆ(్రమ విహితములుకూడ. కావున (బ్రహ్మోపాసనతో బాటు ఆ(శ్రమకర్మ 
లపశ్యము అను ష్టేయములే, (3౪) 
ఉపర్యు క్ర విషయమును బలపరుచుచున్నాడు. 
అనభిభవం చ దర్శయతి 3-౪-౩౫ 
ఉగధిధవం చ= ఆదరమును గూడ, దర్శ్మయతి = ఉపనిషత్తు 


చూసచున్న ది, (అధిభవము = తిరస్కారము, ఆనధిభవము=నత్కా-రనము- 
ఆదరము) 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము_చ, పా, Ws 


ఉపనిషద్‌ వాక్యము ఆ(శమకర్మవిషయఃఘన ఆదరమును చూపు 
చున్నది. కావున ఆశమకర్మ అను[షేయమే. “ఏష హ్యోత్మా న నశ్యతి 
యం (బ్రహ్మచర్యే అణానువిందతి” ren ౮-౫-౩, “(దిహ్మచర్యముతో 
పొందిన ఆత్మ నశింపదు' అని యీ వాక్యము (బ్రహ్మచర్యముచే న సుపలక్షీత 
మగు ఆ(శమకర్మమహత్తును (ప్రకటించుచు ఆదరమును దలుపుచున్న ది. 
కావున నిరాటంకముగ క్రానోత్సత్తి కలుగుటకు ఆ(శమకర్మలు యథా 
శాస్త్ర మనుష్టింపవలసిన వే యగును, (3౫) 
యజ్ఞాగ్యాశమకర్మలు, శమదమాదులు ననుష్రేయములని చెప్ప 
బడినది, క్షానోత్స త్తి కిది యావశ్యకమా ? లేగ యనుష్టంపకయే కలు 
గునా ? యని విచారించుచున్నాడు. 


అంత రాచాపి తద్భృ షః తళుకు 
దిలళీ టి 


అంతరా౭_పిచ = ఆ(్రమకర్మానుష్టానము లేకకూడ జ్జాన 
ముత్సత్న మగును, తద్దృ షః = అది చూడబడినందున, 


యజ్ఞాది = ఆ(్రమకర్మలు (ప్రకృతములు. అయ్యవి జ్ఞానోత్స శ్తి 
కొటకు శమదమాదులవలె తస్పక యను షేయములా ? కావా? అని 
సంశయము, శాస్త్రవిహితములు, స కతల కావున శమదమాదులవలె 
నను షేయములే యని (ప్రాప్తి పింప - సూత్రకారుడు సమాధానము చెప్పు 
చున్నాడు. వేదాంతవాక్యములవలన యజ్ఞాది - ఆ(శ్రమకర్మానుష్టానము 
లేకున్నను విధురుడు మున్నగు అనాగ్రములకు జ్ఞానము కలుగునట్లు తెలియు 
చున్నది. కావున జ్ఞానోత్స త్తి త్రికొటికు శమదమాదికము లవశ్యాను షేయము 
లైనట్లు యజ్ఞాదులు కానేరవు. 

ఉకొడణ శమదమాదులవలె అవశ్య మనుశే షేయము లగునెడల 
శమదమాదులు లేనివారికి క్లానోత్ప్తి త్రి కానట్లు కర్మానుష్టాన ము లేనివారికి 
క్షనము కలుగకుండనలెను, కాని లట్లుచూడము, రైక్వుడు అనాశ్రమి, 


Scanned by CamScanner 


౬న ౬ వేదాంతదర్శనము 


ఇందువలన అ(శ్రమకర్మ లతనికి విహితములు కౌపు, అతగు కగ్మల నను 
షింపనివాడయ్యు శ్రానిగా జూడబడుచున్నాడు. వాచక్నపీ, గారి, అను 
© డో ta) 
 వోరు కూడ అ్తే క్లానులగుట ఉపనిషత్తులందు జూచుచున్నాము, విద్వాంసు 

లలో వీరి నెరుగనివా రెవ రుందురు ? రైక్వుడు జ్ఞాన్మకుతికి జ్ఞానోప 
దేశము, చేసినవాడు. గార్గి జనకునిసభయందు విద్వాంసులయెదుట యాజ్ఞ 
వణ్య్ము్యనితో వివదించిన విదుషీమణి. ఉపనిషద్వాక్యములు అ(ప్రమాణములు 
కావుకదా ! కావున శనుదమాదికములు ముముపవులకు అవళ్యాను షేయము 
లయినట్లు యజాదికర్మలు కావని తెలిసికొనవలెను. (3౬) 

౧ ల్లో 


ఈ విషయమును నిరూపించు స్మృతి(ప్రమాణము : 


అపి చ స్మర్యతే కఎ౪అఎక ఈ 


జ 


మరియు ఆ్యశమకర్మానుషస్టానము లేకయే జ్ఞానము కలుగునని 
స్మృతివలనను తెలియుచున్న దని సూ(త్రార్థము, 
గృహస్టాద్యాశమవాసులు కాని రైక్వ, వాచక్నదీ (పభృతులకు 
ఆ(శ్రమకర్మానుష్టానము లేకయే జ్ఞానము కలిగినట్లు కొందరికి ఆశ్రమ 
కర్మా పేక లేకయే జ్ఞానము కలుగునట్లు స్మృతులలో చెప్పబడినడి. 
“జ ప్యేనైవ తు సంసిద్ద్యిద్‌ బ్రాహ్మణో నాత్ర సంళయః 
కుర్యా దన్యన్న షా కుర్యాన్‌ మై(త్రో (బ్రాహ్మణ ఉచ్యతే” 
మను ౨-౮౭. 
“జపముచేతనే (బ్రాహ్మణుడు సిద్ధిని బొందును. ఇందు సంశయము 
లేదు. ఇతర యాగాదికర్మలు చేసినను చేయకున్నను నతడు (ప్రణవ 
జపముచేతనే పరమాత్మకు (ప్రియుడు, (బ్రాహ్మణుడు ననబడును.” జ్ఞాతో 
త్పత్తికి యజ్ఞదు లవళ్య మనుషేయము లగునెడల వాని ననుష్టింపకయే 
జ్జాని యగునని స్మృతి చెస్ఫజాలదు, స్మృతి (శుతిమూల మై (ప్రమాణము 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయడు_చ. పా, 


RY 


కావున (బిహ్మ జ్ఞానమునకు శమదదూడులక? ఆ్యశకకక్కలు య 


Cr తొటం 
14 
లవళ్య మనుష్నేయములు కావని నిళ్చిరమగుచున్న డి. (3౭) 
ఇందు మరయొకహేతుపు ; 
శే ణ్‌ 
ఐఏ శబా బానుగ్రహ శ్చ ఇ త. ౪.౩రా 


ఆ(శమకర్మలేనివారిపై పకకే 


పరు ళరునిబి శిడాగు గ్రహము గ్కరింస 
దిడుచున్నందునను శమదమహాడులష7 కర్భా గుడా 
సరము కాదని తెలియుచున్నది. 


వాట్‌ జ > «a 
సదు జాం ౪% టి రవ 


“నాయ మాత్మా క a 
న మేధయా న బహుగా (శుకేన 
య మేవైష వృణుతే తేన అభ్య 
స్ప సైెకష ఆత్మా వివృణుతే తసూం స్వాష్‌” ౧-౨-౨౩, 
అన్యసాధనములు సఫలములై నను కొకున్నను పర మేశంరు డేయు 
పాసకునికి (పసన్నుడగునో యతనికి (బ్రహ్మనాదెత్కారడు కలుగుటలో 
నెట్టి సందియము లేదు. పరే స్‌ శ్వరుని అ నుగ్రహ(జ్రా క్రిసలగ ల్లాన బాపి 
క్‌ కర్మానుష్టాన మవశ్యము కొదనుఏ సిశాితవు. (౩౮) 
జ్ఞానోత్ప్తి డికి శమదమాదు wld జయము అనియు ఆమ 
కర్మాదులు కావనియు చెప్పుటకు శతు దేమి ? 


అత సింతరజాఃయో లింగా చ్చ క ళంఆటా 
22) జల 


ఆత$ = ఆ(శమకర్మకం క, ఇతరత్‌ తు == శదుదదూడికము 
మూత్రము, జ్యాయః = గొప్పది కా అంతరంగసాధనను, అందువలన నది 


Scanned by CamScanner 


౬౪౮ వేదాంతదర్శనము 


యను[షేయమని చప్పబడును, కారణము : లింగాత్‌చ = (శ్రుకినస్మృతిలింగ 
ములే, 

క్రానమునకు యక్షాదిఠర్మలు బహిరంగసాధనములు. శమదమా 
ద్యనుష్టాన మంతరంగ - ముఖ్యసాధనము. ఆంతరంగ మవశ్యాను షేయ 
మగును, దిహిరంగము ననుష్టింపకున్నను కార్యము సిద్ధించును. అంత 
రంగ మనుస్టింపకున్న కార్యము సిద్ధింపదు, ఆ(కమకిర్మలకు బదులు 
ఉపాసనాదులు సహకారు లగును, 


“యస్మా దేవంవి చ్భాంతో దాంత ,...పళ్యతి” దృ, ౪-౪-౨౨ 

“అమానిత్వ మదంలిత్వ మహింసా కంతి రార్జనమ్‌ 

కా ఏతద్‌ జాన మితి (పో -క్రమ్‌” 

గీత ౧౩,8-౧౧. 

ఇట్టిస్మతులు శమదమాద్ల్దులు శ్ఞానోత్స్తికి అంతరంగ - ముఖ్య 
సాధనము అనుటకు (ప్రమాణములు, కావున ముముఖువులు శమదనూదు 
లను తప్పక యనష్టింపవలెననియు, యజ్ఞాదికములు ఆ(శమకర్మలు యథా 
కామము అవకాశమున్న ననుష్నింపవచ్చు ననియు అవకాశము లేకున్న 
ననుష్టింపకున్నను దోషములేదనియు, అధికార మున్నపుడు అనుస్టింస 
కుండుటకం౦ంటె అనుష్టించుటయే 'వరమనియు సిద్ధాంతము, (3౯) 


షష్టాధికరణము 


నె షక(బహ్మచారులు, వాన్మప్రసులు, నంన్యాసులు ఊర్ల రేతస్కు 
లల D a) 
లని పూర్వము చెప్పబడినది. ఈ య్మాశమములలో (బహ్మచర్యమునుండి 
పాన ప్రన్థమునకో సంన్యాసమునకో పోవుట, లేళ గృహస్థమునుండి నాన 
(ప్రస్థ సంన్యాససా(శ్రమములను (క్రమముగా (గహించుట ఆరోహా(క్రను 
మగును, అట్లీ పూర్వక్ళతకర్మలను మరల చేయనలయునను బుద్ధితో కాని, 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము -చ. పా, ౬౪౯ 


రాగాదులు కారణముగగాని ఉ త్తర్మాశమములనుండి పూర్వా శ్రమమునకు 
వచ్చుట అను అవరోహము సంభవమా ? ఆసంభవమా ? నై ష్టిక(బహ్మ 
చర్యమునుండి వాన(ప్రస్థమునో లేక సంన్యాసమునో (గ్రహించి మరల 
గృహస్టుడు కొగలడా ? లేడా? ఈ విషయమున నిశ్చయ మేమన : 


తద్‌ భూతస్య తు నాతద్భావో జై మినే రపి 
నియమాతద్రూపాభా వేభ్యః ౩-౪-౪౦. 


తద్‌ భూతస్య = అట్లయినవానికి = నై స్టిక్కబిహ్మచారి, వానప్రస్థ, 
సంన్యాసి అయినవానికి, 'న ఆతద్‌భావః = (ప్రాపా(శ్రమమునుండి అవ 
రోహము జరుగదు. ఆని, కైమినేఃఅపి = జై మినిబాదరాయణులమతము, 
నియమాత్‌ అత(ద్రూపాభా వేభ్యః=శా స్ర్ర నియమమువలన, అవరోహాభావము 
వలన - అవరోహప్రతిపాదకవచనము, ఆచారము లేనందువలనను జై మిని 
బాదరాయణు లిరువురు న ట్లంగీకరించుచున్నా రని భావము. 


ఊర్ధ్వ రేతస్కులు ఉన్నతా(శ్రమమును చేరి మరల నేదోయొకకార 
ణమున పూర్వా(శ్రమమునకు మరలుట యు క్షముకాదు, శాస్త్రమున నట్టి 
నియమము గానము, 


“అత్యంత మాత్మాన మాచార్యకులే౭.వసాదయన్‌' ధాం, ౨-౨౩-౧. 
అనుతావున ధర్మమునకు మూడవస్క-ంధము వర్ణింపదిడినది, జీవనపర్యం 
తము ఆచార్యకులమున నియమములతోను తపస్సుతోను జీవనసమా ప్తి 
నొనరించుట నైష్టిక(బ్రహ్మచారికి శాస్రనియమము, అతడు గృహాస్థా(శ్రమ 
మును స్వీకరించినచో నై ష్టికతనుండి పతితుడగును, 


“ఆ(్రమా దాశ్రమం గత్వా హుతహోమో జితేంద్రియః 
భికాబలి శ్రాంతః (ప్రవ్రజన్‌ (పేత్య వర్ధతే", మను, ౬-౬౪, 


“పూర్వా(శ్రమమునుండి ఉ త్రరా( శ్రమము (గ్రహించి = (బిహ్మచర్యము 


Scanned by CamScanner 


నుండి గృహస్టాద్యాశమములను డొంది అగ్నిహో శ్రాదు లొనర్చి, జితేం 
(ద్రియుడై భిక్ష, బలిదానము చిరకాలపుసేవలనుండి (శ్రాంతుడై. సంన్యా 
సమును (గ్రహింపవలెను, ఇట్లు ఆ్యశమధర్మపాలన మొనర్చి మరణించి 
పరలోకమున ఉన్నతిని పొందును. ఇట ఆ(్రమముల యారోహమేకాని 
అవరోహములేదు, ఇళ్లే జాదాలోపనిషత్తునందును (బ్రహ్మచర్యం సమా 
ప్య గ్భహీ భవేర్‌ గ్భహీ భూత్వా వనీ భవేత్‌, వనీ భూత్వా (ప్రవ 
దేత్‌....[బ్రహ్మాచర్యా దేవవా (ప్రవ్రజేత్‌” ఆశ్రమారోహము వర్ణింపబడినది. 
ఉ త్తరాశమమునుండి పూర్వా(శ్రమమునకు మరలుట - అవరో హము ఎక్క 
డను లభింపదు, అట్టి శిషాచారముకూడ చూడము, కాబట్టి అవరోహ మను 
చితమని ఆచార్యు లిరుపురు నంగీకరించుచున్నారు. (౪౦) 


సప్తమాఫకరణము 


ఊర్థ్వ రేతస్కు-డు' తనయా (శమమునుండి యేకారణముచేతనై నను 
ఎన్నడె నను పతితు డగుచో నట్లివాని కేదెన ప్రాయశ్చి త మున్నదా ? 
— ట్‌ — — 
యన : 


నాధికారిక మపి పతనానుమానాత్‌ 
త దయోగాత్‌ 3౩-౪-౪౧ 


ఆధికారిక మపి న = ఆధికారికప్రాయళ్చి త్రము లేదు, పతనాను 
మానార్‌ = పతితుడని శిష్లు లనుమానించుటవలన, తదయోగాత్‌ = (ప్రాయ 
శ్చి తయోగాసంభవమువలన, 


పతితుడగు నూర్భ్వ రేతస్కునకు, మీమాంసాశా స్తాంతర్గత (ప్రాయ 
శ్చి తాధికారమున (మీ, ౬-రా-౨౧) (ప్రాయశ్చిత్తము లేదు. కారణ 


మేమన । పతనము నిశ్చితమైన మీదట నతనితో (ప్రాయశ్చి త్తమునకు 
సందింధము లేదు, 


Scanned by CamScanner 


తృ తీయాధ్యాయము._చ, పా, 4౧ 


మీమాంస (౬-౮-౨౨) యందు అవకీర్ణి (బహ్మచారి మున్నగు 
వారికీ (పాయళ్చి త్రము చెప్పబడినది. ఆవి ఉటకసర్వాణ(బహ్మచారికి సంబం 
గించినది, ఊర్థ్వ రేతస్సు. లగు న షికులకు సంబంధించినది రాదు. నెషి 

యాల ౬09 

రుదు పతితుద్ర న, వానికి (ప్రాయశ్చిత్తము లేదు. అట్టివాడు పతితులై నచో 
మరల వారు పూర్వమార్గమున నడువగలరని యాసింపజాల మని భావము. 

“ఆరూడో నైష్టితం 'ధర్మ౦ యస్తు (ప్రచ్యవతే పునః (పాయళ్చి త్తం 
న సళ్యామి యేన కుస్ద్యేత్‌ స ఆత్మహో"” (అ(తిస్మ్కృతి. ౭-౧౬) “నైష్టిక 
ధర్మమున ఆరూఢుడై పతితుడగు ఆత్మఘాతిని భుద్ధముచేయ (ప్రాయళ్ళి 
త్రము కానను” అని స్మృతి. 

కౌదిటి ఊళ ర రేతస్సు. డగువ్య కి. తనసితినుండి 'పతితుడయిన 

టబ ల తీ (, 

నాడు [బహ్మచర్యాదివతముల నతడు పాలింపజాలడు. అధ్యాత్మ మార్గమున 
నడుచుట కధికొరి కాడు. అందులకై (ప్రయత్నించుట వ్యర్గమని భావము, 
(౪౧) 

సూక్రకారు డీవిషయమున నితరాచార్యులమతమును (ప్రస్తుతించు 
చున్నాడు. 


ఉపపూర్వ మపి త్వేకే భావ మశనవ తదు క్రమ 3.౪.౪౨ 


ఉపపూర్వం అపి = ఉపపాతకమునకు, ఏకేతు == కొందటు ఆచా 
ర్యులు, భావం=[ప్రాయళ్సి త్రము నంగీకరింతురు, అశనవత్‌ =అభక్ష్యభ క్ష 
ణకువలె తదు క్రమ్‌=ఆది చెప్పబడినది, 


కొందు ఆచార్యులు ఊర్థ్వ రేతసుుని అధఃపతనమును ఉపపాతక 
మని యెంచుచున్నారు. అది మహాపాతకము కాదని వారియభి(ప్రాయము, 
రౌవున ఆభక్ష్యమును భక్షించినవానికి (ప్రాయశ్చిత్త మున్నట్లు ఉపపాతక 
మునకు (ప్రాయశళ్సి త్రము. కలదని భావించుచున్నారు. 


Scanned by CamScanner 


ఓ ౫5 వేదాంతదర్శనము 


“అభోజ్య మన్నం నాత్తవ్య మాత్మనః శుద్ధి మిచ్చతా 
అజ్జానభు క్షం తూ త్రార్యం శోధ్యం వాప్యాళు శోధనై 1.” మ. ౧౧-౧౬౦. 


“ఆత్మజుద్ధిని కోరువాడు నిషిద్ధభోజనము చేయరాదు. (ప్రమాదవశళ 
మున నెన్నడై న తినుట సంభవించిన వెంటనే వమనాదులతో శుద్ది చేసి 
కొనవలెను. ఆని ఆభక్ష్యభక్షణమునకు (ప్రాయళ్చి త్రము స్మృతులలో 
కలదు. (ప్రమాధవశమున' కాక బుద్ధిపూర్వక ముగ అభత్ష్యమును తినినను 
ప్రాయళ్చి త్రము కలదు. 


“ఆకామతః కృతే పాపే (ప్రాయశ్చిత్తం విదుర్‌ బుధాః 
కామకారకృ తే2_ ప్యాహు 'రేశ్తే (శుతినిదర్శనాత్‌ ” మ, ౧౧-౪౫. 
అభక్ష్యభో జనమునకు ప్రాయళ్ళి త్ర మున్నట్లు ఊర్ధ్వ రేతస్కుడు 
పతితుడై నపుడు ఆ పతనమును. ఉపపాతకముగా = చిన్నపాపముగా నెంచి 


('ప్రాయళ్ళ్చి త్తమును కొంథ అంగీకరించుచున్నారు. తై త్తిీరీయారణ్యకములో 
వాతరశన(ప్రభృతి మునుల సంవాదమున, 


“రాన్‌ బుషయో2.(బువన్‌ పవిత్రం నో (బూత 
యేనారేససః స్యామేతి త ఏతాని సూక్తా న్యపళ్యన్‌” ౨-౭; 

“మాకొఖికు పవి(త్రమును చెప్పుడు. దానివలన మేము (ఆ గేపనళ్శి 
దోషరహితుల మగుదుముగాక। అని బుషులనిరి, వారు ఈ సూ. క్తములకు 
(దష్టలయిరి, (బు, ౧౦-౧౨౩౬....). అని యీ (ప్రసంగము నారంభించి, 
“యదర్వాచీన మేనో భూణహత్యాయా _స్త్పస్మాన్‌ముచ్యతే”( తై .ఆ. ౨-౮) 
“'భళూణహత్య (మహాపాతకము) కంటె ఆర్వాచీనము - స్వల్పమగు పాత 
కము ఉపపాతకము దానినుండి ముక్షుడగును. నె నైప్టిక[టహ్మచాగి ఊర్ధ్వ 
'రేతస్కుడు అవకీర్దుడగుట ఉపపాతక మగును, “అతడు గురుతల్పగమ 
నాదుల నొనర్చిన మహాపాతకు డగును. కావున ఉపకుర్వాణకుడగు 
(ద్రిహ్మాచారికి ప్రాయశ్చిత్త మున్నట్లు న్నైప్టికుడు ఉవపాతకు డైనచో నత 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ చ,హే, EE 


నికిని ప్రాయళ్చి త్తము నంగీకరింపవలెను, ఆని కొందజు ఆకాడ్యూ లంగీక 
రింతురు. (౪౨) 


ఉ క్రవిషయమునండు సూత్రకొరుడు తనయలిపాయముణు డెలాప్ప 
చున్నాడు. 


బహిస్తూభయథా=౭పి స్కృతే రాచారా చ్చ ౩-౪-౪౩ 
అలి 
(నైష్టకుడు పతితుడై నపుడు ఉభయథాపి తు = ప్రాయళ్చిక్త 
మున్నను లేకున్నను రెండువిధములను, బహిః = అతడు దిహిష్కరింప 
దగినవాడే, కారణ మేమన : స్మృశతే1=మానవస్మృతివలన, ఆచారా చ్చ= 
శిషాచారమువలనను, బహిష్క-రింపవలసినవాడే యని సూ(శ్రార్లము. 
లట కూ 
ఊర్ధ్వ రేతస్కుుడు పతితుడై నపుడు అది యుపపాతకము కాని, 
మహాపాతకముకాని, యే ప్రాయళ్ళ్చి త మున్నసు లేకున్నను ఎట్లిసితి 
గా చి చం 
లోను నతడు శిష్తులతో వ్యవహరింపదగినవాడు కాడు. ఆతడు ఎల్లరిచే 
దిహిష్కరింపదగినవాడే. (ప్రాయశ్చిత్తము చేసినను వారిమనస్సు దుర్చు 
త్తులనుండి మరలుట సంభవము కాదని యూచార్యునిమతము,. 
“దాలఘ్నాంశ్చ కృతఘ్నాంశ్చ విశుద్ధానపి ధర్మతః 
శరణాగత హంతగాంశ్ళ్చ స్త్రీహంత్యాంశ్చ న సంవసేత్‌” మ, ౧౧-౧౯౦. 
“దాలఘాతకులు, చేసిన యుసకారమును ఆపకారముచే చంపువారు 
(కృతఘ్నులు), శరణాగతఘాతకులు, స్రీఘాతకులు అయిన వారు ప్రాయ 
శ్చిత్తములమూలమున తమ్ము జద్ధ్దమొనర్చుకొనినను వారితో సహవాసము 
కూడదు, సంఘమున వారి నుంచరాదు.* ఆని న్మృతి, ఆదారముకూడ 


కాబట్టి సతితులై న ఊర్ధ్వరేతస్స్కులను సంఘమునుండి బహిష్కరింపనల 
యునని వ్యాసునిమతము, (౪8) 


Scanned by CamScanner 


ఓ ౫ ౪ వేదాంతదర్శనము 


అష్టమాధికరణము 
ఆ(శమవిచారము ముగిసినది. ఇక ఉపాసనల కంగములగు కర్మ 
లను ఉపాసకుడగు యజమానుడు అనుష్టింపవలెనా? లేక బుత్విజుడా? 
అనువిషయమున' సూ|తకారుడు పూర్వాచార్యుడైన ఆ్యత్రేయముని యఖి 
ప్రాయమును పూర్వపక్షరూపమున నుంచుచున్నాడు. 


స్వామి” ఇంయుతే రిత్యా(తేయః ౩3ఎ౪ఎ ౪౪ 


ఫల[కుతేః$=ఉపాసకునకు ఫల(కుతి యున్నందువలన, స్వామినః= 
యజమానుడే ఉపాసనాంగకర్మల ననుష్టింపవలెనని, ఆ్యతేయః=ఆ(త్రేయ 
ముని మతము, 

ఉపాసన కంగములగు కర్మల ననుష్టించినందువలన కలుగు ఫలము 
యజమానుడై న యుపాసకునకు లభించును. ఇందులకు శబ్దమే (ప్రమాణము. 
“వర్షతి హాస్కై వర్ష్మయతి హయ ఏత దేవం విద్వాన్‌ 
వృష్టా పంచవిధం సామోపా స్తే” బ్బ. ౨8౨౨, 

“ఇతనికొఅకే వర్షించును. నిశ్చయముగా నతడు వర్గింపజేసి 
కొనును. అతడిది తెలిసికొని వృష్టియందు సంచవిధసామము నుపా 
సించుసు.” 

యజమానున కిట ఫలప్రా ప్తి ని స్పశింపబడినది, ఉపాసనాఫలమున 
కతడే యధికారి. అది యుచితముకూడ, అతడే దాని ననుష్టించినవాడు 


కదా! కావున యజమానుడే అంగానుష్టానము చేయవలయును, బుత్విక్కు. 
కాదు. ఇది యా(త్రేయాచార్యుని మతము, 


మరియొక యాదార్యునిమతము సిద్ధాంతరూసమున సూ(తకారుడు 
(ప్రదర్శించుచున్నాడు. 


Scanned by CamScanner 


త్స తీయాధ్యాయము.. చ. పా, ఓ ౫ ౫ీ 


ఆ ర్హ్యిజ్యమి త్యౌడులోమి స్పస్మె హి పర్మికీయతే ౩-౪-౪౫ 
ఆ_ర్థ్విజ్యమ్‌=అంగోపాసన బుత్విజునిది,ఇతి=లఅని, బౌడులోమిః=ా 
బొడులోమిమతము, హి=కారణ మేమన, త స్రై=జఅరగానుష్టానార్థము, 
సరిక్రీయ తే=బుత్విక్కు కొనబడును, 
అంగములగు ఉపాసనల ననుష్టించుటకే యజమానుడు బుత్యిజు 
లను కొనును. అందువలన బుత్విజులే అంగోపాసనల ననుష్టింపవలెనని 
బొడులోమి - అచార్యుని మతము. యజమానుడు బుత్విజులను అంగో 
పాసనారము వరణచేసి అనుష్టానానంతరము వారికి పరిశ్రమ ఫలము నిచ్చును, 
కావున పరి|కీతు లగుదురు. కాపున అంగానుష్టానము సంపన్నము చేయుట 
బుత్విజులక ర్లవ్యము, యజమానునిది కాదు. ఈవిషయమును (ప్రమాణీ 
కరించుటకు ఛాందోగ్యము (౧-౧౦-౧౧) లో చా(కాయణుడు - ఉష్తి 
ఆభ్యానము చూడవచ్చును. అట యజమానుడు శుల్క- ము నిచ్చి యజ్ఞాను 
ష్టానముకొటి కతనిని బుత్విజునిగా వరణముచేసి యుండుట స్పష్టముగా 
జూడవచ్చును, కావున అంగానుష్టానము బుత్విజులే చేయవలయునని 
బొడులోమిమతము, (౪౫) 
(శుతిప్రమాణము : 
(శు తే శ్చ 3౪-౪౬ 


(శ్రుతివాక్యమువలనను యజ్ఞకర్మ బుత్విజులదేయని సూ (త్రా భి 
ప్రాయము, ఫలము యజమానునికి. “యాం వై కాంచన యజ్ఞ బుత్విజ 
ఆశిష మాళాసతే యజమాన స్ర్యైవ సా,” శత, (బా. ౧-౩-౧-౨౬. “యజ్ఞము 
నందు బుత్విజులు కోరు ఆశీర్వాదము యజమానునికే యగును, దీనిం 
దిట్ట బుత్విజులు కోరు అశీర్వాదము యజమానున కగునట్లు, బుత్విజు 
లనుష్టించు ఉపాసనాంగముల ఫలముకూడ యజమానునకే లభించును, 
బుత్విజు లతనికి సాధనభూతు లగుదురని యభిప్రాయము, (౪జ) 


Scanned by CamScanner 


ట టట. నవేదాంతదర్శనము 


నవమాధికరణము 
(పాసంగికచర్చ ముగిసినది, పూర్వము యజభాదికర్మలు గానము 
క ar 
నకు బహిరంగసాధనములు, శమదమాదు లంతరంగసాధనములు నని 


చెప్పదదినది. ఇప్పురు మరియొక సాధనాంతరమును చెప్పదలచి సూ(త్రించు 
చున్నాడు, 


సహకార్యంతరవిధిః పకేణ తృతీయం 
తద్వతో విధ్యాదివత్‌ 32౪-౪8౭ 
సహకార్యంతరవిధిః=బృ్బృహదారణ్యకమున సాధనాంతరవిధి చూడ 
నగును, తృతీయం=ఈ సాధనము మూడవది. తద్వత।=(బిహ్మ ్లానము 


కలవానికి, పేణ=వై కల్పికమగా అనుష్టింపదగినది, విధ్యాదిపత్‌ =విధిని షే 
ధనులవలె నని సూ(శ్రార్థము. 


బృహదారణ్యకపు కహోల (బ్రాహ్మణమున నిట్లున్నది. 'తస్మాద్‌ 
దాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టా సేత్‌, దాల్యంచ పాండిత్యం 
చ నిర్విద్యాథ మునిః, అమౌనం చ మౌనం చ నిర్వి ద్యాథ (బాహ్మణః,' 
(3-౫-౧) “ద్రిహ్మ జ్ఞాని కాదలచిన వ్యక్తి పాండిత్యము-కా స్రాధ్యయనము- 
శా స్ర(శవణము-ను బాగుగ నిర్వ ర్తింఛి బలపూర్వకముగ నుండ గోరవలెను, 
(శవణమునకు బలము మననము, అది చేయకున్న దృఢపడడు, (బ్రహ్మ 
జ్ఞాన విషయక (శవణ మైన తదుపరి గంభీరముగ మననము చేయవలెను, 
ఇట్లు (శవణమననము లొనర్చి ముని కావలెను, అనగా మౌనకీలుడై 
యితరవ్యవహారములకు దూరముగ నుండి నిదిధ్యాసనమున మగ్నుడు కావ 
లెను, ఇట్లు (శవణ మనన నిదిధ్యాననములు బాగుగ నంనన్న మొసర్చి 
(బ్రహ్మ జ్ఞాని. బ్రాహ్మణు డగును, 


సె వాక్యమున 'ఆథ (బ్రాహ్మణః' అనియున్నందున, అథళబ్దమునక 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము _ చ,పా, ౬౫18 


అనంతర మర్గము, తరువాత బాహణుడగువనుటవలన పూర్వము బాహణు 
+ (ff క 
డగుటకు సాధనములు చెప్పబడినట్లు తెలియుచున్నది, వాని ననుషించుట 
౧ థి 
నలన (బ్రహ్మజ్ఞాని యగును, కావున నిట (బోహ్మణు డగుటకు పూర్వము 
చెప్పబడినవి యన్నియు సాధనములని, సాధనజ్ఞానము కలుగును, 


ఇట్లు (దైహ్మ జ్ఞానమునకు (ప్రథమ సాధనము యజ్ఞాదులు, రెండవ 
సాధనము శమదమాదులు. మూడపసాధనము (శవణమనననిదిధ్యాసన 
ములు, మొదటిది బహిరంగము; రెండవది ఆంతరంగము; మూడవదియగు 
(గ్రవణమననాది సాధనముకూడ అంతరంగముననే చేరును. (బ్రహ్మజ్ఞానము 
కలుగువరకు వీనిని తప్పక యనుష్టింపవలెనని యభిప్రాయుము, జ్ఞానియైన 
పిదప (శ్రవణమననాదులను ఇచ్చవచ్చినట్లు-యథాకామ మనుప్పించును, అట్టి 
స్థితిలో విధిని షేధము అతనికి వ ర్తింపవు, 

“ఏష నితో మహిమా బ్రాహ్మణస్య న కర్మణా వర్తతే నో కనీ 
యాన్‌, తస్యైవ స్యాత్‌ పదవిత్‌ తం విదిత్వా న లిప్యతే కర్మణా పాపకేన,' 
(బృ. ౪-౪-౨౩) “ఇది (బ్రహ్మజ్ఞాని నిత్యమహామ. కర్మవలన నది వృద్ధి 
క్షయముల నందదు. ఆ మహిమాస్వరూపము నెరుగువాడు కావలెను, దాని 
నెరిగిన (బ్రహ్మజ్ఞాని పాసకర్మతో లి ప్పుడు కాడు,” అట్టి దళలో (బ్రహ్మజ్ఞాని 
(శవణమననాదుల నాచరించినను ఆచరింపకున్నను నతనికి కలుగు హాని 
లాభము లుండవు. అతడు చేయవచ్చును. చేయకుండవచ్చును, అదియే 
వికల్పము, కావున విధిని షేధములు (బ్రహ్మా జ్ఞాని కంటవు, అనగా నతడు 
విహితములను నిషిద్ధములను ఆచరించుటలో “స్వతంత్రుడని సూ(త్రకొరుని 
మతము, ఐనను శౌ ప్రమున (ట్రహ్మ జ్ఞానికికూడ విహితాచరణ మే (శేష్ట 
మనుట వా _స్తవము,. నిషిద్ధాచరణ మతడు చేయడు, చేయరాదు, అన్యుల 
కతడు అనుకరణీయుడు [7 'ఆత్మ(కీడ ఆత్మరతి॥ (క్రియావా నేష 


ట్రహ్మవిదాం వరిషః,' (ముం, ౩-౧-౪) “ఆత్మయందు విచరించుచాడు, 
@ 


Scanned by CamScanner 


ఓజల వేదాంతదర్శనము 


దాహ్యవ్యాపారములను విడిచి ఆత్మజ్ఞానమున తత్పరుడు, క్ఞానధ్యానాది పుణ్య 
కర్మలందు నిష్టుడునై యుండువాడే 'బహ్మవిదులలో వరిష్టుడు. 'అని ముండ 
కము చెప్పుచున్నది. (దిహ్మజ్జాని స్వతం|(త్రుడై నను లోకసంగ్రహార్డము 
విహితములనే యాచరించును, నిషిద్ధములను నరిహరించును, అదియే 


యతని కుచితము, (౪ ౭) 


దిహ్మ క్షా నులకు విధిని షేధములలో స్వాతం[త్యముండనిండు. 
గృహసుల కయ్యది సంభవము కాదుకదా! అట్టియెడ గృహా(శమికి విద్యోప 
® లట 
సంహారము - (గ్రహణము ఏల చెప్పబడిన, దన : 


కృత్న్నభావాత్తు గృహిణోపసంహో హోరః ౩._౪-౪లా 


కృత్స్నభావాతీ =సంపూర్ణజ్ఞాన సాధనములు గృహో(శ్రమమున సంభ 
వములగుటవలగ, గృహిణా=గృహస్టునిచే, ఉపసంహోరః=(గహణము, 
(క్రియశే) చేయబడును, 

గృహనస్థాశ్రమమున జ్లాన సాధనము లన్నియు లభించును. కాబట్టి 
గృహస్టునిచే విద్యోపసంహారము చేయబడుచున్నది. ఛాందోగ్యోపనిషత్తు 
నందు. 'అభిసమావృత్య కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయ మధీయానః.... 
ఆత్మని ఇం(ద్రియాణి సం(ప్రతిష్టాహ్య అహింసన్‌ సర్వభూతాని ........ ఎవం 
వర్తయన్‌ యావడాయుషం (బహ్మలోక మభిసంపద్య తే. (౮-౧౫-౧) 
'గురుసేవకు పోగా మిగిలిన సమయమున అధ్యయనము పూర్తిచేసి, 
స్నాతకుడై, గృహస్టుడె కుటుంబముననుండి పవి్యత్రస్థానమున ఆత్మ 
చింతన చెయుచు ఇం(డ్రియములను వశపరచుకొని యే ప్రాణిని హింసింసక 
యావజ్జీవము నడుచుకొనువాడు (బ్రహ్మలోకమును పొందును.” ఇట్లు గృహ 
స్థాశ్రమమునుందడియే (బ్రహ్మలోక(ప్రా ప్తిరూసవిద్య (గ్రహింపబడినది, 
ఇక సంన్యాసమునకు విధినిషేధములందు స్వాతం(త్యమునకు ప్రసక్తి 
యెక్కడ ? కావున పూర్వసూ(త్రమున “విధ్యాదివత్‌* అని ని స్టశించుట 


Scanned by CamScanner 


mm mm ల 1 — నా కం = తా! 


తృతీయా ధ్యాయము. చ, పా, a 


యు క్రము కౌదు. అని శంకింప, సూత్రకొరుడు సమాధానము చెప్పు 
చున్నాడు. ఉపాసకునకు శమదమాదులతో బాటు యజ్ఞాదికర్మలు అనుష్టిం 
చుట మిక్కిలి ఫరిశమ సాధ్యము, వివిధసాధనములు కావలసియుండును, 
వానివ్యవస్థ గృహస్థా(శ్రమమున సులభమగును, అందువలన ఉసనిషత్కా 
రుడు గృహస్టులకు (బ్రహ్మవిద్యాగ్రహణ ముపదేశంచియున్నాడు. (బ్రహ్మ 
జిజ్ఞాసువు విషయా క్రినుండియు ఇతర వ్యాపారములనుండియు విరతుడు 
కావలెను, ఇది యంతయు గృహస్థ్టాాశమమున సంభవమగు నెడల హాని 
యొండును లేదు. (ప్రశ స్తమే యగును. అందువలననే పై వాక్యమునం 
దట్టియాచరణ నిర్దేశింపబడినది. అట్టిగృహస్థునకు - విద్యాగ్రహణము - 
విద్యోపసంహారము యుక్తమే, దానివలన ఊర్ధ్వ రేతస్కుల యాశ్రమ 
విధులకు విరోధ మేమియు లేదు, (౪౮) 

జ్ఞాన సాధనము అన్నింటిలోను నిదిధ్యాసనము ఒక్క_టియే అవళ్యా 
చరణీయము. ఇతరములు కావు. అవి జ్ఞానమునకు సాక్షిత్సాధనములు 
కా, వన : 


మౌనవ దితరేషా మప్యుపదేశాత్‌ ౩-౪-౪౯ 


మౌనవత్‌=నిదిధ్యాసనమువలె, ఇతరేషాం అపిజఇతరసాధనాంత 
రములనుగూడ, ఉపదేశాత్‌ =ళౌస్త మనుశాసించుచున్నందున, అను ష్రేయ 
ములే యని యర్థము, 

శాస్త్రము ' నీసధ్యానననును జ జాన సాధనముగా ఉపదేశించినట్లు శమ 
దమవి వేకాదులనుకూడ క్ఞానసాధనములనుగా నుపదేశించినది. కావున 
జ్ఞానప్రాప్తికొటకు అవసరమును బట్టి శాస్రోంపదిష్టసాధనము లన్నియు నను 
స్టింపదగిన వే యగుచున్నవి. ఏదో యొకసాధనమువలననే జాన ప్రా ప్తి 
సంభవము కాదు. క్ఞానసాధనానుష్టానమునకు ఊర్ద్వ రేతస్కుల యా 
మము ఉసయు శ్రమైనను అన్యగృహాశ్రమసహకారము లేక యది సిద్ధిం 


Scanned by CamScanner 


౬ఒక౬ల వేదాంతదర్శనము 


పదు. (బహ్మచర్యాడ్యాశమపాలనము అత్యానళ్యకొము, క్షానసాధనము 
లన్నియు కాస్త్రమున సమానముగ నుపడేశింపబడినట్లు ఆశ్రమములు నుప 

శింపబడినవి, సాధనములన్నియు యథావసర మను ష్టేయము లయనట్లు 
me ఉపేషీంపదగినవి కావు, అందువలన నిదిధ్యాసన 
మొక్కొ_టియే ముఖ్యసాధనము, తక్కినవి కావు.' అనుట సరికాదని సూత్ర 
కారుని అధిప్రాయము, (౪౯) 


దశమాధికరణము 


క్రానసాధనములు నిరూపింపబడినవి, కొని వాని యాచరణ మెట్లుం 
దవలె నన; 


అనావిస్కు.ర్వ న్నన్వయాతీ 3౩-౪-౫౦ 


అన్వయాత్‌ = సాధనసంపదతో సంబంధ ముండుటవలన, అనా 
విష్కుర్వన్‌ = గురూపదిష్టసాధననులను (ప్రకటపరుపక యాచరణతత్స 
రుడు కావలెను, 
వివేకవై రాగ్యాదులు,. యమనియమాదులు, శమదమతితికెదులు, 
(శవణమననాదులు నన్నియు జ్ఞానసాధనములు, బ్రహ్మ జ్ఞానియెన గురువు 
వీని నె ట్లాచరింపుమని బోధించిన అట్లు నిరంతర మభ్యసించుటవలన జ్ఞాన 
ప్రాప్తి కలుగును, ఫల(ప్రా ప్రి కలుగనంతవరకు ఉపాసకుడు తన (పవృ 
ప్తలను (ప్రకటపరచకుండుట యుక్తము, వానిని ముందుగా (ప్రకటించుట 
లన సాధకునకు నానావిధములగు విఘ్నము లుత్సన్న ములు కావచ్చును, 
గాధకునిలో అభిమానాదు లేర్పడవచ్చును, ఇవి యన్నియు సాధన కంత 
గాయములు. అందువలననే మనుపు “జానన్నపి మేధావీ జడవ ల్లోక ఆచ 
త్‌ ' (౨-౧౧౦ జ్ఞానియైెకూడ లోకమున తెలియనివానివలె మెలగుటయే 
ఎద్ధిమ త్త యని యన్నాడు, (౫౦) 


ద ద న మంట నను. జజ తునుక మును నుకమొమ. 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము._చ. పా, నా 


అనుష్టితసాధనము రీ జన్మముననే క్లానోత్స్తిని కలిగించునా? 

జస్మాంతరముననా? యన : 
ఐహిక మ ప్య(పస్తుత(పతిబంధి తద్దర్శనాతీ ౩-౪-౫౧ 

అప్రస్తుత ప్రతిబంధే = (ప్రతిబంధము ఉపస్టితము కాకున్న, ఐపి 
కమ్‌ = ఈ జన్మముననే జ్ఞానము కలుగును, తద్దర్శనాత్‌=కొందట కట్టి 
క్రానషప్రా ప్తి చూడబడుటవలన, నది సంభవమే యని సూ శ్రార్థము, 

జ్రాన సాధనము లన్నియు సమకూరి యాచరింపబడినపుడు బలీయ 
నుగు పూర్వకర్మవిపాకము పరిపక్వమై యడ్డుపడకుండునెడల నీ జన్మ 
ముననే నియమముగ జ్ఞానప్రా ప్తి కలుగును, (ప్రతిబంధక మేర్చడినచో 
సరజన్మమున లభించునని భావము, వామదేవుడు, కపిలుడు, శుకుడు 
మున్నగువారు బాల్యముననే క్ఞానులగుట శబ్ద ప్రమాణ ప్రసిద్ధము, జనకాదు 
రీ జన్మముననే జ్ఞాను లగుటయు సుప్రసిద్ధము. (౫౧) 

సాధనఫలము జ్ఞానము ఐహికాముష్మికభేదముతో లభించునట్లు, 
జ్ఞానఫలమగు ము_క్రియు నట్టిదియేనా? యన : 


ఏవం ము క్రిఫలానియమ _స్తదవస్థాధృ లేః 
తదవస్థాధృ తేః ౩-౪-౫ీఎలి 


Ca 


యందు ఐహికాముష్మికనియమము లేదు. తదవస్థాధృ తేః = క్షానావస్ట 
యందు ముకి లభించుట నిశ్చయమగుఏవలన, 


ఏవం=శజానమువలె, ము కిఫలానియమః = జ్రానఫలమగు ము 
డో — 


అంతిమపదము సూ'త్రమున రెండుమారులు (ప్రయోగించుట పాద 
సమా ్త్రిని సూచించును, 


Scanned by CamScanner 


ఉట వేదాంతదర్శనము 


క్లానప్రాప్తయందు ఐకాముష్మికభేదనియమ ముండునట్లు జ్ఞాన 
ఫలమైన ము క్తియందు నియమ ముండదు, (బహ్మసాతిత్కారరూపజ్ఞాన 
ప్రాప్తి కలుగుటయే తడవుగ మోక్షము లభించును. జ్ఞానము కలుగుట, 
ముక్తి లభింపకుండుట యనునది యుండదు, 


“యదా పళ్యః పళ్యతే రుక్కవర్ణం 
కర్గార మీశం పురుషం (బిహ్మయోనిమ్‌ 
తదా విద్వాన్‌ పుణ్యపాపే విధూయ 
నిరంజనః పరమం సామ్య ముపైతి” ముం. ౩-౧-౩, 


“జగత్క ర్రయగు పరమేశ్వరుని సాక్షొత్కారము చేసికొనగానే 
జ్ఞాని పుణ్యపాపకామనలన్నియు విడిచి పరబ్రహ్మను (ప్రాప్తించును, 
(బ్రహ్మాప్రాప్తియే ము క్తి. కావున నిట ఐహికొముష్మికనియముము లేదని 
భావము, (౫౨) 

(శ్రీ మతృరమహంస పరి(వాజకాచార్యవర్య - ఆత్మానందసరస్వతీ 
స్వామి భగవత్పాద శిష్య, పండిత గోపదేవ విరచిత 
వేదాంత దర్శన - అంబా వ్యాఖ్యానమునందు 
తృతీయాధ్యాయము సమా ప్పము, 


Scanned by CamScanner 


చతు ర్థాధ్యా యము 
పథ మపాదము 
(పథమాధికరణము 


తృ తీయాధ్యాయమున (బహ్మసాతొత్కారమునకు వలయు వైరా 
గ్యము, నిదిధ్యాసనము మున్నగు సాధనములు చెప్పి, ఉపాననావిధియందు 
| _ ఉపాస్యమగు (బ్రహ్మముస్వరూపము విపులముగ వర్షింపదిడినది, (బ్రహ్మ 
జ్ఞానరూపసాక్షొత్కారమునకు వై రాగ్యాదులు సాధనము లై నను నిదిధ్యాన 
' నము మిక్కీ-లి యపయు క్తసాధనముగ పర్షింపదిడినది, (ప్రస్తు మీయధ్యా 
యమున (బహ్మజ్ఞానఫలమును బాగుగ వివరింపదలచి, దాని కత్యంత 
మంతరంగసాధన మైన విదిధ్యాననముయొక్క_. అభ్యాసము నుపదేశ0చు 
చున్నాడు సూగ్రకారుడు, 
ఆవృ త్తి రసకృ దువదేశాత్‌ _ ౪-౧-౧ 
అనకృత్‌ ఉపదేశార్‌ =పలుమారు ఉపదేశించుటవలన, ఆవృ త్తిః=: 
నీరంతరాభ్యాసము. 
శాస్ర్రమునం దనేకపర్యాయము లుపదేశింపదిడుటవలన సొధనము 
లలో ముఖ్యమైన నిదిధ్యాసనమును నిరంతరము జ్ఞాన(ప్రాస్టి కలుగువరకు 
ఆఅభ్యసింసవలెనవి సూ(త్రార్థము. 


నమాధిస్థితి యేర్చడువరకు ధ్యానించుట నిదిధ్యానన మనబడును, 
మును నిరంతరము నభ్యసింపక _ ఆ వృ త్తిచేయక (బహ్మసాళి శ్లార 


దానము గు సమాధి యేర్చడనేరదు. ధ్యానావృ కి ఫలమే బ్రహ్మజ్ఞానము, 


Scanned by CamScanner 


౬౬ ౪ వేదాంతదర్శనము 


కావుననే ఛాందోగ్యమున నారవయధ్యాయమునందు శ్వేత కేతున కీ విషయ 
మును బోధించుటకే పలుపర్యాయములు “స ఆత్మా తత్త్వ మసి శ్వేత 
కేతో!” ఛాం. ౬-౮-8, “అద యాత్మ, దానియందు నిష్టగలవాడవు 
కమ్ము” అని సలుమారు ఉపదేశింపబడినది. (బహ్మసాక్కెరము గోరు 
వారు నిరంతరము మాటిమాటికి ధ్యానము చేసువలయునని సూళశ్రాఖి 
(ప్రాయము, (౧) 

పలుమారు నిదిధ్యాసనము చేయనలయు ననువిషయమును బలపరు 
చుటకు హేత్యంతరము : 


లింగా చ్చ ౪.౧.౨ 


లింగాత్‌ చ = కాస్త్రవచనములవలనను, నిదిధ్యాసనముయొక్క ఆ 
వృతి సిద్దమగుచున్నది. 

బృహదారణ్యకమున “ఆత్మా వా అరే (ద్రష్టవ్యః (శోతవ్యో 
నుంతవ్యో నిదిధ్యాసితవ్యః” ౪-౫-౬. 

“బహ్మసాక్షొత్కారము మానవజీవనలక్ష్యము, కావున (శ్రవణమనన 
నిదిధ్యాసనము లనెడి సాధనములవలన నయ్యది పొందదగినది.” అని 
చెప్పబడినది, 

తె త్రరీయమున “యదా హ్యేవైష ఏతస్మి న్నదృశ్యే........ 
సో = భయం గతో భవతి” ౨-౭. “ఉపాసకుడై న జీవుడు అదృశ్యమగు 
(బిహ్మమున నిర్భాధ(ప్రతిషను బొంచదిననాడు అతడు నిర్భయస్థితిని 
బొందును.” అని చెప్పబడినది. ఇట్టి యభయస్థితిని సంపాదించుటకు నిది 
ధ్యాసనము = ధ్యానము మాటికిమాటికి చేయవలయునని భావము. (౨) 


నిరంతరము నిదిధ్యాసనము నావృ త్తిచేయుటకు తగిన విషయ 
మెద్ది? అన ; 


Scanned by CamScanner 


ల... 


చతుర్థాధ్యాయము (ప్ర, పా, 


te ౫ 


ఆ త్మేతి తూపగచ్చంతి (గాహయంతి చ ౪.౧.౩ 
ఆత్మా ఇతి తు=సర్వ వ్యాషక|బహ్మమవనియే. ఉపగచ్చంతి=(వైది 
కులు) అంగీకరింతురు. గాహయంతి చ=తెలుప్పరుర.హడ. రా 
నిదిధ్యాసనమునకు విషయము పరమేశ్వరు డనియే వె దికు లంగీక 
రింతురు, అశ్లే యుపనిషత్తులు వేదములు తెలుపుచున్న వి, 
ర మిత్యేవం ధ్యాయథ ఆత్మానమ్‌” ముం. ౨-౨-౬, “నరః 
వ్యాపకపరమాత్మను “ఓమ్‌” అని ధ్యానింపుము' అని ముండకోపవిషతు. 
“పరీత్య భూతాని పరీత్య లోకాన్‌ పరీత్య సర్వాః (ప్రదిళో దిశశ్చ 
ఉపస్టాయ (ప్రథమజా మృత స్యాత్మ నాత్మాన మభిసంవివేశ” 
యజు, 3౨-౧౧. 
“వేదాభ్యాసము, ధర్మాచరణము, యోగానుష్టానము మూలమున 
చేతనాచేతనపదార్థముల స్వరూప మెరింగి యుపాసకుడు (దిహ్మామునందు 
ప్రవిష డగును, ఆనందము ననుభవించును' అని యజుర్వేదము. 
కావున పరమపురుషటప్రా ప్తికి నిరంతరధ్యానము నావృ శ్తీ చేయ 
వలయునని వై దికు లంగీకరింతురు; శాస్త్రములు తెలుప్పచున్నవి, అని 
సూ(త్రాభీ ప్రాయము, (3) 
పెవిషయమును బలపరుచుటకు మరియొక హేతువు, వ్యాపక 
(nn 
బ్రహ్మమే ధ్యానవిషయ మన నేల? యన : 


న (పతీకే న హి సః భగం? 


(ప్రతీకే = సూర్యాదిప్రాకృతికపదార్థములందు, న=ధ్యానము 
చేయరాదు, వీ = కారణ మేమన, సః = ౪ ట్రతీకము, న= (ఆత్మ) 
కౌదు  ధ్యానవిషయము కాదు, 


Scanned by CamScanner 


wee వేదాంతదర్శనము 


కొండొక భౌతికపదార్థము ధ్యానవిషయము కొనేరదు, కౌరణ 
ల అల అల్ళ అహ ఇ ఆట 
మేమన : ప్రాకృతికపదార్థము - సూర్యాదులు (బ్రహ్మపదార్థము కానే 
రపు, 
సూర్యాదిభౌతికపదార్థముల నాధారము చేసికొని వానియందు (బ్రహ్మ 
భావన చేయుటకాని, వానిని (బ్రహ్మమని యుపాసించుట కాని నిరర్ధక 


మగును, ధ్యానమునకు విషయము ఆనందరూస(బహ్మమే యగునని 
భావము, (౪) 


అటులయిన ఉపనిషత్తులలో నట నట “మనో (బ్రహ్మే త్యుపా 
సీత....” భాం, ౩-౧౮-౧. మనస్సు మున్నగుజడపదార్లములను (బ్రహ్మ 
® 


మని యెంచి యుపాసింపవలెనని యున్నదికదా ! యన, సూశత్రకారుడు 
సమాధానము చెప్పుచున్నాడు. 


(బహ్మదృష్టి రుత్క_ర్షాత్‌ ౪-౧-౫ 
ఉత్కర్షాత్‌ = ఉత్కృష్టమగుటవలన, (బహ్మదృష్టి = మనస్సు 
మున్నగువానియందు (బ్రహ్మదర్శనము ఉపదేశింపబడినది. 
ఛాందోగ్యమున మనస్సు, ఆకాశము, ఆదిత్యుడు ననువానియందు 
(బహ్మభావనతో నుపాసింపుమని చెప్పబడియుండుట చూడనగును, కారణ 
మేమన : (బ్రహ్మము సర్వవ్యాపకము. (బహ్మవ్యాపకతవలననే సమస్త 
విశ్వము (ప్రకట మగుచున్నది. ఈ విశ్వగత (ప్రాకృతిక పదార్థములలో 
మనస్సు, ఆకాశము, ఆదిత్యుడు మున్న గుపదార్థములు తక్కి-నవానికంటె 
ఉత్కష్టములు, (బహ్మదర్శనమునకు శుద్ధమైన మనస్సు ధ్యానమున సహక 
రించును. అశ్లే ఆకాశము (బ్రహ్మముయొక్క-_ వ్యాపకతను స్మరియింప 
౧ 
జేయును. ఆదిత్యుడు (బ్రహ్మము జ్యోతిర్మయము - జ్ఞానాత్మకము అని 
స్ఫురియింపజేయును, ఇ త్లీ వస్తువులన్నియు (బ్రహ్మో స్టీత్వగువలన (ప్రక 
టమగుచు తమయందున్న (బ్రహ్మమును స్ఫురియింసజేయునవై యుత 


ను! 
Scanned by CamScanner 


చ hm vg th హూ కప, ఓ౬. 


సమం అగుతునృపి, బానియంత్కర్లదంన 25 | ర్లతగ po 
HDI Broth కీవార్యవంలను DID (Gorton) రుం 
కాని అఖిల (T9012) యుహాసిండుటిరు కాడు, అలి గూ(బాలి 
(పొలము, (౫) 

ఉత్క-గ్లవపలన మనస్సు చంన్నగుదానింంండు (బ్రిహో్మపాగగ 
చెవ్పబడినది. సరియే; కాసి, కర్మాంగములై న ఉడ్‌ గీళవభృతులందు అడ్‌ 
గ్యాదు లేల యువడేశింపబడినవి ? అన సూ(కారుడు చెప్పుచున్నాడు. 

ఆదిత్యాదిమతయ/ళ్చాంగ ఉపప శేః ౪-౧-౬ 

ఉసస శే! = ఉపపన్న మగుటవలన - సంభవమగుటచే, అంగే = 

కర్కాంగమైన ఉగ్గీభమున, ఆదిత్యాదిమతయఃచ = ఆదిత్యాదిబుద్ధులుకూడ 
చెప్పబడినవి. 

“య ఏవాసొ తపతి తముడ్లీథ ముపాసీఠొ ధాం. ౧-౭-౧. 

“ఈ తపించువానిని ఉగ్గీభబుద్ధితో నుపాసింపవలెను'- ఉద్గీభభావ 
నతో నుపాసింసవలెనని భావము, కర్మకు - యజ్ఞమునకు - అంగములగు 
ఉపాసనలవిషయమున “కర్మాంగములై న ఉగ్గీణాదులను ఆదిత్యాదులుగా 
నెంచవలెనా ? లేక ఆదిత్యాదులను ఉగర్గీథాదులుగా నెంచవలెనా ? అను 
సందేహము వొడమును, అట్టియెడ “కర్మాంగము లయిన ఉద్గీథాదులందు 
ఆదిత్యభావనతో నుపాసించుటవలస నాకర్మలు మిక్కిలి బలము కలవి 
యగును. అందువలన నట్లు చేయదగు" నని సూ్యత్రకారు డనుచున్నాడు, 
అది యెట్లన: ఉద్‌ గీథము - ఓంకారోచ్చారణము - జపము చేయుటవలన 
హృదయమున గల అజ్ఞానము, భయము దూరమగును, అన్లే ఆదిత్యో 
దయమువలన అంధకారము, భయము లోకమున దూరమగును. అందు 
వలననే ఉద్గీభాది కర్మాంగములందు ఆదిత్యాదిభావనతో నుపాసింపవలెనని 
చెప్పబడినది, (=) 


Scanned by CamScanner 


ఒ౬౮ వేదాంతదర్శనము 


ద్వితీయాధికరణము 


నిదిధ్యాననమునకు విషయము (బ్రహ్మమే యని నుడివి, ఆ నిది 
ధ్యాసనము నభ్యసించు విధము చెప్పుచున్నాడు. 
ఆసీనః సంభవాశత్‌ ౪-౧-౭ 
నంభవాత్‌ = సంభవమగుటవలన, ఆసీనః = కూర్చుండి ధ్యాన 
మొనరింపవలెను, 
ఉపాసకుడు ఆనవబద్దుడి (బ్రహ్మసాకొక్కా.రమువకు విత్యము ధ్యాన 
మొనరింవవలెను, నిలదిడియో నడుచుచునో చేయరాదు. ఆల్లొనర్చిన వికే 
షాదులు కలుగును, పడిపోవుటయు సంభవించును. పరుంది ధ్యానము 


చేయువాడు ని(ద్రావకు డగును, కావున సిద్ధ పద్మాసనము లందే విదిధ్యాన 
నము చేయనగును, (2) 


మరియొక హేతువ్న : 


ధ్యానా చ్చ అటో 
నిదిధ్యాసనము ధ్యాన మగుటవలనను కూర్చుండి - ఆననబిద్దుడై 
శీయనలయునని సూ (త్రార్జము. 

యోగాంగములలో నేడవది ధ్యానము. అది చి శ్రెకాగ్రతవలననే 

కలుగును. ఏకాగతకు ఆసనబద్ధత ముఖ్యము, స్థిరచి త్తమున (ప్రత్యయెక 

తానత యనబడుధ్యానము నిలబడియో, సరుండియో, నడుచుచునో చేయ 
దగినది కాదని అభిప్రాయము, (౮) 

అచలత్వం చా పేతు ౪-౧-౯ 


అచలత్వం చ=నర్వాంగనిశ్చలతకూడ, ఆపేక్ష్యు = కోరి, కూర్చుం 
డియే ధ్యానము చేయవలెను, 


Scanned by CamScanner 


చ తుర్గాధ్యా యము _ (ప్ర, పా. (౬6 


నిదిధ్యాసనను చేయు ముముమస్ప అంగచాంచల్యమును ముందు 

సత్‌ బు * నే uf ఇటీ ఫో ల A అ ల్‌ క్‌ 
సోనాడగ రును. అవయవములు చలించునా చెంత యెత్నించయు చి శే 
న్‌ శ్‌ 


కాగ్రతను సాధింసనేరడు. కానున ఆసీనుడై ధ్యాన మాచరింసనగును, (౯) 


స్మ ర్‌ంతి చ v.౧.౧౦ 
ఆచార్యులు బార్పుందియే ధ్యానింపవలెననియి చెప్పుదురు, 
సమాధిపర్యంతము చేయి ధ్యానమే నిదిధ్యాసనమని చెస్పియుంటిమి, 
కావుననే, పతంజలిమహర్షి యోగాంగములను లెక్కించుచు నందు ఆసన 
మును గూడ గణించియున్నారు. “యను, నియమ, ఆసన, (స్రాణా 
యామ, (ప్రత్యాహార, ధారణా, ధ్యాన, సమాధయో =ఒష్టా సంగాన” 
(యో, ౨-౨౯) 

“కుచా దేశీ (ప్రతిష్టాష్య స్ట్‌ర మాసన మాత్మనః” (గీ. ౬-౧౧) 
అని గీతయందు వ్యాసుడును ఆసనవర్షన చేసియున్నాడు (౧౦) 

ఎక్కడ ఆసీనుడై ధ్యానింసవలె, నన : 

య తె9ికొగతా త తావిశేషాత్‌ కజగరగ 
a_ 

యత్ర = ఎక్కడ, ఏకొ(గ్రతా = చి త్తెకొగ్రత కలుగునో, తలి = 
అక్కడ, ధ్యానము చేయనగును. అవిశేషాతీ = సమాన మగుటసలన, 

నిదిధ్యాసనమునకు చి శ్రెకాగ్రత (ప్రయోజకము, నిదిధ్యాసనము - 
ధ్యానమునకు చిత్రైక్యాగతకు ఏ 'శేషలంతరము - భేదము లేదు, అట్టి చి శ 
కా్యాగత యెక్కడ కలుగునో యక్క-డే ధ్యాన మొనరింసనగును, ఏ4 
రాలాదిభేదము అంతగా పాటింస నవసరముంగ దు. ఆయినను, శ్వేళాశ్వతో'రో 
ఉపనిషత్తునందు - 


Scanned by CamScanner 


ఓరి పేదాంతదర్శనము 


“సమే కుచౌ శర్కరా వహ్ని వాలుకా 
వివరి రే, శబజలా[శయాదిఖిః, 
జ! ది 
మనోనుకూలే, న తు చపుపీడనే, 
గుహానివాత్యాశయదే ప్రయోజయేత్‌" శ్వే, ౨-౧౦. 


సమము, కుద్ధము, కంకర, అగ్ని, ఇసుక వేని: శబ్దము, జలము, 
నివాసస్థానము ననువానిచే మనస్సున కనుకూలముగా నుండు - కంటి 
కింపైన గుహయందో, నిర్వాతప్రదేశముననో ధ్యానాదుల నొనర్పవలెనని 
చెప్పబడినది. అదియు చి త్తెకాగ్రత కనుకూలముగ నుండుట కుద్దేశించి 
చెప్పబడినదని (గ్రహింపనగును, (౧౧) 


ఎంతకాలము ధ్యాన మొనరింపవలె, నన : 


ఆ(పాయణాత్‌ తత్రాపి హి దృష్టమ్‌ ౪-౧-౧౨ 

ఆ(ప్రాయణాత్‌ = మరణపర్యంతము, ధ్యాన మొనర్పవలెను. హి= 

కారణ మేమన, త్ర అపి దృష్టమ్‌ = ఆ విషయమునందును శాస్తవిధి 
చూడబడినది. 


ప్రాయణము - మరణము చేకూరువరకు ఉపాసకుడు నిత్యము 
ధ్యాన మొనర్చుచునే యుండవలెను. 


“స యో హ వై తద్‌భగవన్‌ మనుష్యేషు 
ప్రాయణాంత మోంకార మభిధ్యాయీత” ప్రశ్న. ౫-౧. 
“మనుష్యులలో మరణపర్యంతము ఓంకారమును ధ్యానించువాడు' 
ఆనుటవలన నిరంతరము, సత్కార బుద్దితో (బహ్మసాజిత్కారము కలుగు 
నరకు ధ్యాన మొనర్చవలెనని తెలియుచున్నది, సమాధిలో (బహ్మసాక్షె 


ర్కారము ఒకట కలిగినను దేహపాతము జరుగువరకు స్టిరతకొ అకు 
యత్న మాచరింపవలెనని భావము, (౧౨) 


Scanned by CamScanner 


నన. 


చతుర్తాధ్యాయము -- (పంపాం EY. 
@ 


తృతీయాధికరణము 


నిరంతరము నిదిధ్యాసన మభ్యసించుటవలన జ్ఞానము కలుగును, 
అపెని ఏమగు, నన: 


తదధిగమ ఉత్తరపూర్వాఘయో 
రశ్లేషవినాళౌ తద్వ్యపదేశాత్‌ ౪-౧-౧౩ 


తదధిగమే = పరమాత్మసాక్షాత్కా-రము కలిగినమీదట, ఉత్తర 
పూర్వాఘయోః=ఉ త్తరపూర్వపాపములకు, అశ్లేషవినాశౌ=అసంబంధవినాళ 
ములు కలుగును, తద్వ్యపదేశాత్‌ =అయ్యది యుపదేశింపదిడినందువలన, 
నిదిధ్యాసనము నిరంతర మభ్యసించినందువలన పరబ్రహ్మము 
సాక్షొత్క-రించును, అప్పుడు ముందు చేయబోవు పాపములతో సంబంధ 
ముండదు. (బ్రహ్మ జ్ఞానము కలుగుటయే మోక్ష మనబడును.. అట్టితరి 
అతడు - జ్ఞాని పాపముల నాచరింపడని భావము, కావున పాపసంబంధ 
ముండదు, ఇక పూర్వకృతపాపములు జ్ఞానాగ్నిచే దగ్గములగును, 


ఈ విషయము శాస్త్రములం దట నట వర్ణింపబడినది. 
“యథా పుష్కరపలాశ ఆపో న శి ష్యంత ఏవ 
మేవంవిది పాపం కర్మ న లిప్యతే” ధాం. ౪-౧౪-౩. 
'కమలప(త్రమునకు జల మంటనట్లు (_బహ్మజ్రానికి పాపము 
గ ణా 
లంటవు.' రాజో వపాపములతో (బహ్మాజ్జానికి సంబంధ ముండదని 
భావము, 
“తద్‌యధేషీకాతూల మగ్నౌ (ప్రోతం (ప్రదూయే శై వం 
హాస్య సర్వే పాప్మానః (ప్రదూయంతే” ధాం. ౫-౨౪-8, 


“సన్నని పుల్ల చివరనున్న దూదినంటి కోమలపుస్పము అగ్నియం 


Scanned by CamScanner 


ఓ. 0.౨ వేదాంతదర్శనము 


దుంచబడి వెంటనే దగ్గమగునట్లు (బ్రహ్మజ్ఞాని పూర్వపుపాపము లన్నియు 
తని! కాన ED ™ జ్ఞానము కలుగుటకు పూర్వసంచిత 
సాసములు క్ల్‌నాగ్నితి నశింపజేసికొనును, (కొ తపాసముల నాచరింపడు, 
కావున నట్టివానిత్‌ నతనికి సంబంధ ముండనేరదని సూ(త్రాభి ప్రాయము, 
క 

(దైహ్మా జ్ఞానికి సాపసంబంధ ముండ నట్లు పుణ్య సందింధముకూడ 
నుండదా? యన : 


ఇతరస్యా ప్యేవ మసంశ్లేషః పాతేతు ౪-౧-౧౪ 

ఇతరస్య అపిడపాపేతరమగు పుణ్యమునకుగూడ, ఏవమ్‌ = పైన 

జెప్పినశ్లే, అసం శ్లేషః=సంబంధ ముండదు. పాతే తు = శరీరపాతానంత 
రముమా(త్రము (బ్రహ్మ(ప్రా ప్తి. 


(దిహ్మజ్ఞానము కలిగినమీదట నతనికి పూర్వో త్తరపుణ్యములతోను 
సంబంధ ముండదు. (ప్రారబ్ధకర్మఫలముల ననుభవించినమీదట ముకు 
డగును. (బహ్మసాక్షొిత్కారము పొందిన యుపాసకుడు పూర్వో త్తర 
పాపపుణ్యములతో సంబద్ధుడు కాక (ప్రారబ్ధకర్మఫలభో గానంతరమున 
దేహమునుండి విడివడి (బ్రహ్మయందు నిరాతంకముగా నానందము ననుభ 
వించును, 

“ఉధే ఉ పౌవెష ఏతే తరతి” బృ. ౪-౪-౨౨. “'బహ్మక్డాని 
పాపపుణ్యములను రెండింటిని తరించును.* “క్షీయంతే చాస్య కర్మాణి 
తస్మిన్‌ దృ షే పరానరే” ముం, ౨-౨-౮. ‘సర్వాంతర్యామి యగు పర 
(బ్రహ్మను. సాక్షాత్కారము చేసికొనిననాడు ఉపాసకునికర్మ లన్నియు 
క్షీణించును? అని యుపనిషద్వచనములు, 


Scanned by CamScanner 


—— 


చతుర్లాధ్యాయ ము - (ప. పా. ౬౭కి 
(౧) 


పై వాక్యములనుబట్టి ఉపాసకున కే దేహమున (బ్రహ్మ సాక్షాత్కా- 
రము - జ్ఞానము కలుగునో ఆ దేహముమా(్రము (ప్రారబ్ధకర్మఫలభో గము 
పూర్తికొనంతవరకు నత నిని విడువదనియు, ఇతరసంచిత (క్రియమాణ 
కర్మలుమా(త్ర మతని నంటవనియు తెలియుచున్నది. (ప్రారబ్దకర్మ ఫలభో గా 
నంతర మా దేహపాతము జరుగునని 'పాతే తు' అను పదముతో సూత్ర 
కారుదు వివరించియున్నాడు. (ov) 
సై విషయమునే స్పష్టము చేయుచున్నాడు. 
అనారబ్ధకా ర్యే ఏవతు పూర్వే తదవరేః ౪-౧-౧౫ 


అనారబ్ధకా ర్యే=ఏ పుణ్యపాపములు తమఫలము ననుభవింపజేయు 
టకు శరీరరూసకార్యము నారంభింపలేదో యా పుణ్యపాపములు, ఏవ తు= 
మాత్రమే, పూర్వే=ఈ జన్మమునందు పూర్వజన్మమునందు చేయబడినవి. 
సంచికకర్యలు, (బ్రహ్మజ్ఞానము కలుగగానే నశించును. కారణ మేమన : 
తదవరేః=(తమ ఫలము ననుభవింపజేయదగిన శరీరరూపకార్యము నారం 
భింపని సంచితకర్మలు) (బహ్మజ్ఞానప్రాప్తయే యవధికలవి యగుటవలన, 
నవి యంతటితో నళించునని సూశ్రార్థము, 

(ప్రారబ్ధములు, క్రియమాణములు, సంచితములు నని కర్మలు 
మువ్విధములు. వేనిఫలముల ననుభవించుటకు కొండొకదేహదము లభిం 
చునో యవి (ప్రారబ్ధములు, ఇప్పు డున్నదేహముతో జేయబడుకర్మలు 
క్రియమాణములు. వానిలో కొన్ని ప్రారబ్ధకర్మఫలముల ననుభవించుటకు 
తోడ్పడును, వాని ((క్రియమాణకర్మల) ఫలము (ప్రారబ్ధకర్మ ఫలములతో 
బాటు అనుభవింసజేయబడును, మిగిలిన (క్రియామాణములు - వేనిఫలము 


రీ దేహమున ననుభవింప వీలుకాదో యవి - సంచితకర్మలరాశిలో చేర్చ 


బడును. ఈ జన్మమునందును పూర్వజన్మ ములందును చేయబడి యీ జన్మ 


మున ఫలముల ననుభవింపవీలుకాని కర్మలన్నియు సంచితము లనబడును, 


Scanned by CamScanner 


౬౭౪ వేదాంతదర్శనము 


అట్టి పాపపుణ్యకర్మలే సూ(త్రమున “అనారబ్ధకార్యము' లనబడినవి, (బ్రహ్మ 
జాగదు కలిగినమీదట నా క్రానాగ్నివలన సంచితకర్మలన్నియు నశించును, 
(ప్రారబ్దములు నశింపవు. (బ్రహ్మజ్ఞానము సంచితకర్మలకే యవరధి - సీమ, 
జ్ఞానము కలుగసంతవర కవి యుండి కలిగినమీదట నళించునని భావము, 
(ప్రారబ్ధకర్మలు చూ(త్రము థోగమువలనగాని నశింపవు, వాని ననుభవించు 
టకు దేహ ముండును. అపుడు చేయుకర్మ ((క్రియమాణకర్మ) లా (ప్రారబ్ధ 
కర్మల ఫలదు ననుభవింపజేయుటకు తోడ్పడును. వానిఫలములు (ప్రత్యేక 
ముగా ననుభవింపదగినవిగా నుండవు, అవి దగ్ధబీజములవలె ఫలోత్పాదక 
ములు కావని భావము, థోగమువలన టప్రారబ్ధకర్మలనాశము కలుగగానే 
దేహపాతము జరుగును, ఉపాసకజీవుడు ముక్కు డగును. ఈ విషయమునే 
ఛాందోగ్యమున “తస్య తావదేవ చిరం యావ న్నవిమోక్ష్యే 2_థ సంపత్స్యే” 
ఛాం. ౬-౧౪-౧. “బహ్మాజ్లానికి దేహపాతము జరుగువరకే ముక్తి 
కలుగుటలో విలంబమగుసు అని చెప్పబడినది. (౧౫) 


సంచితపాపపుణ్యములు రెండును క్లానాగ్నివలన నళించునెడల అగ్ని 
హో (శ్రాదిశుభకర్మల నెవ డాచరించును? వానివిధాన మేల? అన : 


అగ్నిహోశ్రాది తు త త్కార్యాయైవ 
తద్దర్శనాత్‌ ౪-౧-౧౬ 
అగ్నిహోళతాది తు = అగ్నిహో(త్రము, అధ్యయనము మున్నగు 
ఆ[శమవిహితకుభకర్య్మలు మూత్రము తత్కార్యాయ ఏవ = (బహ్మక్షాన 
(ప్రా పిరూపకార్యముకొటికే, తద్దర్శనాత్‌ = శా స్త్రమునం దశ్లే చూడబడి 
నందువలన, 
అగ్నిహో(త్రము, వేదాధ్యయన సంధ్యోపాసనాది కర్మలు ఆయా 
ఆ(_శమములందు కర్తవ్యదులుగా విఢింపసబడినవి, వానిఫలము నింపదు, 
అఆగ్నిహో(శ్రాది సిత్యరర్మలు జ్ఞానోత్స్త్రకొ కే చేయబడును, వాని నను 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము. (ప్రపొ, ౬.8 ౫ 


స్టించుటవలన చి త్తకుద్ధి కలిగి జ్ఞానోదయ మగును, అదియే నానిఫలము, 
కావున వానికి నాళము లేదు, అట్టికర్మలను శాస్త్రము విధించుటలో దోష 
మును లేదు. ఈ తథ్యమునే శాస్త్రము బోధించుదున్న ది. చూదుడు : 


“త మేతం వేదానువచనేన (బ్రాహ్మణా వివిదిషంత 
'యజ్లేన దానేన తపసా ఒనాశశేన"” బృ, ౪-౪-౨౨, 


“బ్రాహ్మణులు వేదాధ్యయనము, యజ్ఞము, దానము, అనాశక 
తపస్సుచేతను పరబ్రహ్మ పరమాత్మ నెరుంగగోరుదురు. ఇట్టి ఛా స్త్ర వాక్య 
ములవలన అగ్నిహోన్రాది - ఆశ్రమవిహితకర్యలు (ట్రభ్మాజ్ఞాస సాధకము 
లగునని తెలియుచున్నది. కావున నట్టి కర్మలకు ఫలము లభించిన ళ్లు. వాని 
నాశమునకు (ప్రస క్తియే కలుగదు. (౧౬) 

అగ్నిహో(త్రాదులకు జ్ఞానరూపఫలము లభించుటవలన నవి నశింప 


కున్న నిక (బ్రహ్మ జ్ఞానరూపాగ్నివలన నశంచుకర్మ లెయ్యవి? యన ; 


అతో 2ఒన్యాఒపి హ్యూకేషా ముభయోః ౪-౧-౧౭ 


_ అతః = అగ్నిహొ(త్రాదులకంటె, అన్యా అపి క ఇతరములుకూడ 
ఉన్నవి. హి=కారణ మేమన, ఏ కేషాం=కొందరిదృష్టిలో, ఉభయో॥:== 
శుభాకుభకర్మలపాఠము కలదు. 


ళాస్త్రములందు విధింపబడిన ఆ(శ్రమకర్మలు నిత్యములు, కొద్యు 
ములు నని రెండువిధములు. అగ్నిహోథ్రాదులు నిత్యములు, వాజపేయ, 
రాజసూయాదులు కామ్యములు, ఫలాపేక్షతో నియ్యవి యాచరింపబదుసు. 
పూర్వము సూచించిన యజ్ఞదానాదులు నిష్మామకర్యలు, వానికి (బ్రహ్మ 
జ్ఞానమే ఫలము, వాజపేయాదులు విశేషఫలా పేక్షతో చేయబడుసు, ఆ ఫల 
ముల ననుభవించుటకు మున్నే యొకన్య క్తి సొఒసిసంప త్తిపలన (బ్రహ్మా 
క్ల్షొనము సొందునేని అట్టివాని యా వాజపేయాదికర్ములు సంచును, అట్టి 


Scanned by CamScanner 


ఓ౬రే౬ఒ వేదాంతదర్శనము 


కర్మల నుద్దేశించియే ముండకమున (“తదా విద్వాన్‌ పుణ్యపా పే విధూయ"” 
3-౧-౩.) జ్ఞాని పుణ్యపాపముల నశింపజేసికొని' అని వర్ణింపబడినది, 
ఇఫ్‌ కౌశీతకీడ్రాహ్మణమున (తత్‌ సుకృతదుష్కృతే ధునుతే” ౧-౪) 
“అపుడు పసృణ్యపాపములను రెండింటిని నాశనముచేయును' అనియు చెప్ప 
బడినది, కాబట్టి శాస్త్రమున జ్ఞానముచే పుణ్యకర్మలు నంపదేయబడునని 
చెప్పినచోట కామ్యకర్మజనిత పుణ్యముగా నెంచనలయునని భావము.(౧౭) 

అగ్నిహో త్రాదినిత్యకర్మల ననుష్టించుటవలననే క్రానము కలు 
గునా? లేక యుపాసనకూడ అందుల కపేక్షీఠతమా? యన : 


యదేవ విద్య యేతి హీ ౪-౧-౧౮ 


హి = ఎందువలన, 'యదేవ విద్యయా ఇతి = “ఏది విద్యతో అని” 
ఛందోగులు పఠింతురో, అందువలన ఉపాసనతోకూడిన కర్మయే జ్ణాన 
రూపఫలము నొసంగునని సూ(త్రార్థము, 

“యదేవ విద్యయా కరోతి (శ్రద్ధ యోపనిషదా 

తదేవ వీర్యవ త్తరం భవతి” ఛాం. ౧-౧-౧౦. 

“శద్ధాపూర్వకముగ విధి ననుసరించి యుపాసనాసహితముగ జేసిన 
కర్మ యెక్కువ వీర్యపంత మగును” అని ఛందోగులు పఠింతురు, ఉపా 
సన వేర్కు కర్మ వేరు. 

ఉపాసనతో కూడినకర్మ చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానము నొసంగునా? 
లేక ఉపాసనారహితకర్మ జ్ఞానము నొసంగనా? యన, కామ్యములు, 
నిష్కామకర్మలు రెండును చి త్రకుద్దికారకములే, కొని గ్రద్దాదులతో చేసిన 
కర్మ మిక్కి లిఫలదాయక మగును, "కోరినఫలము నొసంగుటలో శ్రీఘము 
టసుటవలన ఉపాసనా రహితకర్మకూడ చిత్తశుద్ధికి 
డోధపడును. అదియును శుభకర్మ కావుస 
సభిముఖుని జేయును, నిష్కామకర్మ 


సమర్ధమగుసు, ఇ ట్ర 
సాధారణకారణ మగునని. 
కల్యాణకరమగు మార్గమున ళు ర్త ర 


Scanned by CamScanner 


చతర్థాధ్యాయము - (స. సా, LEO 


యీ దిశలో నెక్కుదు ఫలదాయకి మగును, కాని శీనలకొర్మివలన గ్లాన 
ప్రాచుర్భావము కాదు. ఉషాసనాసహితకర్మ మిక్కిలి సమర్థమగును. 
ఇందు 'ఓమ్‌' కారోసాసనకు మాహోత్మ్య మెక్కూడుగా నుందును, అందు 
సలన శీఘ్రముగ జ్ఞానము కానలయు ననువాదు శాస్రనిధి ననుసరించి 
యుపాసనాసహితకర్మల ననుష్టించుట అనశ్యక మగుచున్నదని భానము, 
(౧5) 

చతుర్ధాధిక రణము 


ఆనారబ్ధ = వండకళక్యల నాశమును చెన్సి ('ప్రారబ్ధకర్మఫలము 
భోగమువలన స నాకా ననుచున్నాడు. 


భోగేన త్వితరే క్షీపయిత్వా సంపద్యతే ౪-౧-౧౯ 


భోగేన తు = అనుభవముతో నే, ఇతరే = ఫలము నారంభించిన 
సుకృతదుష్కతములు రెండును, క్షపయిత్వా=నశ0పచేసి, సంసద్య'శే= 
'చిహ్మను పొందును. 

సంచితపుణ్యపాపములు (బహ్మజ్షానముచే న$ంచును, (ప్రారబ్దకర్మ 
ఫలము భోగముతో నశించును. అనంతరము దేహపాతము జరుగును _ 
మరణము సంభవించును. అయ్యదియే మోషిము. “తస్య తానదేవ 
చిరం........ "అను నీ ఛాందోగ్యవాక్యమువలన దహ్మశ్షానము కలుగ 
గానే ముక్తి కలుగదనియు, ప్రారబ్ధకర్మ ఫలభో గము పూ ర్తియైన మీదట 
శరీరపాతము జరిగి ము కుడగుననియు స్పష్టపడుచున్నది. ప్రారబ్దభో గము 
పూర్తి కానంతవరకు జీవుడు దేహమునుండి ము కుడు కాడని భానము, (౧౯) 


వేదాంత దర్శన = అందా వ్యాథ్యానమున 
చతుర్ధాధ్యాయమునందు (ప్రథమపాదము 
సమా ప్పము 


Scanned by CamScanner 


చతు ర్ధాధ్యా యము 
ద్వి తీయపాదము 
(పథమాధికరణము 


కర్మ, ఉపాసన, జ్రానము నను మూడుసు (ప్రకృతదులు. శాసిలో 
కరోపాసనలు రెండును జ్లా నసాధనములు, జ్రానము సాధ్యము. జాన 
ఫలము ము క్తి - పరబహ్మాపా ప్తి, (పథమపాదమున (బహ్మజ్జానముపలస 
సంచితకర్మనాశము, భోగమువలన (ప్రారబ్ధకర్మనాళము వివరింపబడినవి, 

మరణానంతరమున జీవాత్మకు లోకాంతరగతి కలుగును. అది 
ఉత్‌ (కాంతి యనబడును. ఈ ద్వితీయపాదమునందు ఉత్‌ (కాంతినిగూర్చి 
వివేచింపబడును, మృత్యుసమయమున ఇం(దియములు తమకార్యములు 
చేయమానును. జీవు డా యిం(దియముల వెంటగొని దేహమును విడిచి 
పోవును. ఈ విషయమును వివరింపబూని సూ(తకారుడు (ప్రథమమున 
వాగిం్యదియలయమును వర్ణించుచున్నాడు. 


వాజ్‌ మనసి దర్శనా చ్చబ్దా చ్చ ౪-౨-౧ 


వాక్‌ = వాగిందియము, మనసి = అంతరిందియమగు మనస్సు 
నందు(లయమగును), దర్శనాతీ =వాగ్‌ వ్యాపార ముడుగుటచూచుచున్నందు 
వలన, శద్దాత్‌ చ = శబ్దప్రమాణమువలనను, వాక్కు. మనస్సున లయ 
'మయినట్లు తెలియుచున్నది, 


మరణ మాసన్న మైనపుడు - జీవుడు శరీరమును విడువ నున్నప్పుడు 
మనుష్యుడు మాటలాడనేరడు. యత్నించియు అసఫలు డగుచుండును, 
ఇది లోకసిద్ధవిషయమే. అందువలననే వాక్కు. మనస్సున లీనమైన 
'బృంచబడును, ఈ విషయము ఉపనిషద్వాక్యములును చెప్పుచున్నవి, 


Scanned by CamScanner 


చతురాధ్యాయము _ ద్వి.పా. ఓ_రగో 
(a) 


“అన్య నోమ్య । పురుషస్య (ప్రయతో వాజ్‌ మనసి సంపద్యలే” 
ఛాం. ౬-౮-౬. “మరణించు పురుషుని వాక్కు మనస్సున చేరును", అని 
చ . 
ఉద్దాలకుడు శ్వేత కేతునకు చెప్పియున్నారు, (౧) 
వాక్కు. మనస్సున లీనమైన మిగిలిన ఇం్యద్రియములగతి యేమగు, 
నన ; 


అత ఏవ సర్వా ణ్యను ౪ఎ-లింఎ౨ి 

అత ఏవ = పై హేతువులవలననే, సర్వాణీ = మిగిలిన నేత్రా 

దీం(ద్రియములన్నియు, అను = వాక్కు ననుసరించి, మనస్సునందే చేరు 
నని సూ (త్రార్థము, 

మరణసమయమున వాక్కు పనిచేయదు. దానిరోశాటు ఇతరేం(డ్రి 
యములు  చకురాదు లన్నియు వాక్కు.నే యనుసరించును, దాహ్యేం 
(దియవ్యాపారము అన్నియు ఉడుగుట నెల్లరు చూతురు. ఇతరేంది 
యములు కూడ మనసున చేరుననుటకు లోకోదర్శనము, ళబ్రము ననున 
వియే హేతువులు, 

“తస్మా దుపళాంతతేణాః పునర్‌భవ మిం(ద్రియెః 

మనసి సంపద్యిమానై &" (ప్ర, ఉ. ౩-౯, 

“శాంత తేజస్కుడైైన జీపుదు సునస్సునందు రీసమైన యింటి 
యములతో దాటు పునర్జన్మను బొందును". అను నీ యిపనిషద్వార్యమువల 
నను, లోకదర్శనమువలనను మృత్యుసమయమున చదరాగీం(ప్రియములు 
కూడ వాక్కుతో బాటు మనస్సునందే చేరునని తెలియుచున్నది. (౨) 


ఇందియములతో గూడిన మన స్పెక్కుడ ఇయమగు, నన; 


Scanned by CamScanner 


౬రాం వేదాంతదర్శనము 


తన్మనః (ప్రాణ ఉత్తరాత్‌ ౪_౨-౩ 


ఉ తరాత్‌ = తరువాతివాక్యమువలన, తన్మనః = ఇం(ద్రియము 
లతోగూడిన ఆ మనస్సు, ప్రాణే = [పప్రాణమునందు చేరును, 


ఛాందోగ్యమున (వాజ్‌ మనసి సంపద్యతే) వాక్కు మనస్సులో 
చేరునని చెప్పి, (మనః (ప్రాణే. ౬-౬) “మనస్సు ప్రాణమున చేరు నని 
చెప్పబడియున్నది. ఈ (ప్రాణపదము ముఖ్య(ప్రాణము - బుద్ధిత త్త్వమునకు 
బోధకము. ఇట్లు ఇం(దడ్రియములతో గూడిన మనస్సు (ప్రాణమున లీనమగు 
నని భావము, (3) 
(ప్రాణ మెక్కుడ సంపన్న మగు, నన: 
సోఒ౬ధ్యక్షే తదుపగ మాదిభ్యః ౪-౨-౪ 


తదుపగమాదిభ్యః = ఇం(ద్రియాధ్యకుడై న జీవుని సమీపగమన, 
అనుగమనాదులవలన, సః = ఆ (ప్రాణము, అధ్యకే = ఇం(ద్రియాధ్యతు 
డైన జీవునియందు చేరును. 


(సూత్రమునండలి తత్‌పదము అధ్యక్షబోధకము, ఉపగమః = 
ప్రాప్తి, ఆది = అనుగమనము, అవస్థానము = స్థితి) 

ప్రాణము ఆత్మయందు లీనమగును. దేహమును విడిచి జీవు 
నితో చేరునని భావము. ఇం(ద్రియములతో బాటు మనస్సు, ప్రాణాపానాది 
వృత్తులు నేవియు దేహమున నుండక అవి యన్నియు జీవునిచేరి యత 
నితో దేహాంతరమున కేగుసు. 

“ఏవ మే వేయ మాత్మాన మంతకాలే సర్వే ప్రాణా అభిసమా 
యంతి య వై 9త దూర్థ్వోధ్చ్వాసీ భవతి" బృ, ౪-8-3౩౮, 'అంతకాలనున 
(ప్రాణము లన్నియు ఆత్మను చేరును", ఇదియే ఉపగమము. 


“ఏష ఆత్మా నిష్కా9మతి .... శరీరదేశేభ్యః తముత్‌ గ్రాంతం 


నలు! 


Scanned by CamScanner 


న [1 (న (WK టిం « గ సళ్ళా BAW 


Na asf అబ ' Vat t జ 
(లి జ SNE (wre iim, uA సె iy (ER 
Orr. Yun” Wy, Woven, alr yinwuunmand deh 
Ny, CMA సిసి . ih MUTI WORT 
నిసి, ఓ Wy IN AWA ENE, 
“Whe * uu , RE Vv: 8 శ - * శం Py 
స స ATTN iat Aad Nu deo tanenh (11 
ఓ ల 
లీ + 1 టీ ఇ ఉత Ty we థి శల్య శ ణి 
గ్న్‌టిగి లల సు boul too,” cut CUI RN we rad Ms 
i (411 
పము, 
గు (సాగా (సులు ea SOOM DA wi (౪) 
దీ మోొలిరిరిలుము 
శ 


(సాణములతో [లినస్‌ ఆత్మి ఉంటి కీ సును? అసి |; 


rd త చ ౧ లే! YL Ye 
Syd Wasps, Wrdip i ఆయాత్ము AoW 

లందు బీరును. 
గీస్తు గీస్టూల చేపాసును సిరిని 'సటునసుడు సరంాభారుడుగా ఉలి గా 
మీంసడు = బయటికి (సీర) నోడు. మరియొుగ్‌ ఆతినొని*క శరీరమునకు 
రొరణరూపములై న సూళ్ళ్మిభుతములలో నున్నవార్ర = వానిలో క స౮'సీస్లి 
తు సూ ల'గీిపామును విరిచి ి*ఫును. Ma] గీరము వీోయిసను As 
నకు సూక్మోశరీర ముండును, (ఫ్రళశయరాఅమునను, (అన్నా 1 సము కోలిగ్‌ 
సు గ్జీ పొంగిసపుడును కీపునస ఈ శగరీరసంటబంధ నుండదు. కొసి ఫాల 
శరీరమున నుస్నపుడును జీసునకు సూల్మశరీరసందింధ ముండును, 
మృత్యుకాలమున స్థూలగేవాము వీడిపోపవును, సూథ్మగవాముతో సతడు 
పయనించును, దీనిని కోరణశలీరటునియు చెప్ఫేపద్భును. అనంతరమున 


నదియే స్థూ ల రీరముసకు రౌరణమగును, అందు 'పదుమూడు రరణము 


Scanned by CamScanner 


౬రా-౨ వేదాంతదర్శనము 


లుండును. పది బాహ్యకరణములు, మూడుఅంతఃకరోణములు, (ఐదు 
కర్మేం్యడియములు, ఐదు జ్ఞానేంద్రియములు. మనస్సు. అహంకారము, 
బుద్ధి, ఈకరణము లన్నియు (పాణపదముతో చెప్పబడును, వీనిలో బుద్ధి 
ముఖ్య(ప్రాణము - (శేష్ట్రప్రాణము - అనబడును.) ఐదు సూక్ష్మభూతములు 
అన్నియు కలిసి పదునెనిమిది తత్త్వములు, ఇదియే సూక్ష్మ దేహము - జీవు 
నకు వాహకశరీరము, స్టూలదేహము కర్మానుష్టానమునకు, భో గమునకు 
ఆ(శ్రయము, ఇందే ఆత్మజ్ఞానము సంపాదింప ననువగును, 


“ప్రాణ స్తేజసి” ఛాం. ౬-౮-౬. అనువాక్యమునుబట్టి (ప్రాణ 
సంపన్నుడగు జీవుడు తేజఃసహచరిత సూక్ష్మభూతములం దుండును, 
సూక్మభూతములతో కూడి జీవుడు ఉ(త్కమణము చేయునని భావము, (౫) 


“ప్రాణ స్రేజసి' అను వాక్యము ననుసరించి జీవాత్మ - లేజస్సునందే 
చేరుననక యితరభూతములందును చేరు నన నేల? యన: 
నెకస్మిన్‌ దర్శయతో హి ౪-౨-౬ 
రా 


ఏకస్మిన్‌=ఒక్క- తేజస్సునందే, న=(ప్రాణములతో కూడిన జీవాత్మ 
సంపన్నుడు కాడు - చేరడు, హి = కారణ మేమన, దర్శయత।=ఉసనిష 
తులు, స్మృతులు అళ్లే చెప్పుచున్నవి, 

ఉపనిషత్తులు, స్మృతులు రెండును మరణసమయమున వాగాడి 


(ప్రాణాంతపరివారముతో కూడిన జీవాత్మ పృథివ్యాదిస్టూ లభూతములకు 
కోరణములై న సూక్ష్మభూతములతో సమావిష్టు డగునని చెప్పుచున్నవి, 


“పృథివీమయ ఆపోమయో వాయమయ 
ఆకాశమయ స్రేకోమయః" దృ. ౪-౪-౫. 


“ప్రాతదేహమును విడిచి నూతనదేహమును గొందుటకు సిద్రమగు 


Scanned by CamScanner 


చతుర్దాధ్యాయము..ద్వీ. పా, ౬.లతి 


నపుడు జీవాత్మ పృథివీమయము, జలమయము, వాయమయము, ఆకౌాళ 
మయము, తేజోమయము నగును". 


“అణ్య్య్యోమా(త్రా౭_వినాశినో దశార్ధానాం కు యాః స్మృతాః, 
తాథిః సార్టమిదం సర్వం సంభవ త్యనుపూర్వశః " మ. ౧-౨8. 


“'సూక్ష్మములగు పంచతన్మాత్రలతో నిది యంతయు (క్రమముగా 
జనించును.” అనునిట్టిశబ్ద పమాణముల ననుసరించి జీవాత్మ కేవల మొక్క. 
తేజస్సునందే చేరక సమ _స్తసూక్ష్మభూతములందు చేరి - పంచతన్మా(త్ర 
లతో సంవేష్టితుడై దేహాంతరమున టబ్రవేశించునని తెలియుచున్నది. 
“పాణ "స్తేజసి” అనువాక్యమున గల తేజఃపదము (పాధాన్యముగ చెప్పబడి 
మిగిలిన సూక్ముభూతములకు (గ్రాహకముగ - ఉపలక్షకముగ చెప్పబడిన 
టైంచవలెను, 


బృహదారణ్యకమున గల యాజ్ఞ్యవల్క్య్య - ఆర్తభాగ సంవాదము 
నందు, మరణసమయమున వాగాదికరణము లన్నియు తమవ్యాపారములను 
మానుకొనినపుడు. (“క్వాయం తదా పురుషో భవతి” బృ. 3-౨-౧౩) 
“అప్పుడు జీవాత్మ యెక్కడ ఉండును?" అని (ప్రశ్నించి సమాధానము 
చెప్పబడినది. (“తౌహ యదూచతుః కర్మ హైవ తదూచతుః అథహయత్‌ 
ప్రశశంసతుః కర్మ హైవ తత్‌ ప్రశశంసతుః," బృ. ౩-౨-౧౩) “యాజ్ఞ 
వల్కు్యుడు ఆ ర్హభాగుడును అది కర్మయే యని చెప్పబడినది, కర్మయే 
(పళంసింపబడినది” అనిరి, 

మృత్యువుతదుపరి జీవున కాశ్రయము కర్మయే. వా_స్తవమున 
జీపున కాశ్రయము సూత్మ్మదేహమైనను, కర్మయే జీవునించ్చనీచజన్మము 
లకు గొంపోవృను, కావున నిట జీపునకు కర్మ ఆగ్రయ మనబడినది. మరి 
యొక తాపున (“పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన” 
ద్భి, కలము ల్లి క | “పుణ్యకర్మవలన పుణ్యయోని, పాపమువలన పాపయో 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


౬౮ ళీ 


నియు లభించును , అని వర్ణింపబడినది. కావున మరణసమయమున శీవుదు 
వాగాదికరణములతో బాటు సూక్ష్మభూతములచే సంవేష్టితుదై దేహాంతర 
మున కేగునని సిద్ధమగుచున్నది. (౬) 


తృతీయాధికరణము ' 


మృత్యుసమయమున నిట్టిగతి యుపాసకునకే కలుగునా? ఇతరు 
లకు కూడ కల్గునా? అన : 


సమానా చాసృత్యుప కమా దమృతత్వం 
చానుపోష్య న 


ఆ సృత్వ్యుష(క్రమాతీ =లో కాంతరగత్యారంభమువరకు, సమానా చ= 
ఉపాసకులకు ఇతరులకు మరణకాలగతి సమానమే, చ=ఎందువలన నన, 
అనుపోష్య=శరీరమును విడిచి, అమృతత్వం = ఉపాసకులు అమరతను 
పొందుదురు. 

దేహమునుండి వెలువడి కర్మానుసారము గతి ప్రారంభము కానంత 
వరకు జ్ఞానులయు, అజ్ఞానులయు మరణకాలస్థితి సమానముగనే యుండును, 
కారణ మేమన : జాని మరణించిన తదుపరి శరీరమును విడిచి ముక్తు 
డగును. అమరత్వమును బొందును, 

(సూ(త్రమున గల మొదటి “చి కారము అవధారణార్థకము. రెండ 
వది హేత్యర్దకము, ఉపోష్యపదము సమీప నివాసార్థకము, అనుపో ష్య= 
సమీపమున నుండక, యని యర్హము.) 

ఆత్మ సూత్మదేహమునకు సమీపమున నుండి యెల్లపుడు గతి 
నొనరించును - అన్యదేహమున శేగును, కాని (ద్రహ్మసాకాత్కా-రము 
పొందిన జీవునకు స్థూలదేహము విడువవలసివచ్చినపుడు సూక్ష్మ దేహము 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము _ ద్వీ.పా, ఓల 


టూడ విడిపోవును. ఈ విషయమే సూత్రమునందలి అనుపోష్యపదము 
తెలుపుచున్నది. జ్ఞాని సూలదేహమును విడిచి, సూత్మ దేహ సామీప్యమును 
గూడ పొందక అమరత్వమును భొందును, మృత్యురాలమున ఇం(దీయాదు 
లన్నియు తమవ్యాసారములను విడిచి ఆత్మతో పూర్తిగ చేరిపోపువరకు 
క్లాసులయు, అక్ఞానులయు గతిలో ఫేదముండదు. సూ లదేహము నుండి 
ఆత్మకు ఉత్‌ (క్రాంతి కలిగినప్పుడు అజ్ఞాని సూత్ష్మీదేహముతోగూడి దేహాం 
తరమున కేగును, జ్ఞాని యట్లుకార (బహ్మమును బొంది అమరత్వమును 
సంపాదించుకొనును. ఇదియే భేదము, ఈ విషయమే కఠోపనిషతున నిటు 
వర్ణింపబడినది, [ష్‌ 

“శతం వైకా హృదయ స్యేహ నాడ్య 

సాసాం మూర్చాన మభినిఃసృతై కా, 

తయోర్జ్వ మాయ న్నమృతత్వ మేతి 

విష్వజ్జన్యా ఉ(త్కమణే భవంతి కఠ, ౨-౩-౧౬. 

“హృదయనాడులు ౧౦౧. వానిలో నొకటి (బహ్మరం(ధ్రమువై పు 
నకు పోవును. అదియే సుషుమ్న. ఆనాడిలో (ప్రవేశించి దేహమునుండి 
వెలువడు జీవుడు అమృతత్వమును బొందును, క్లానికి కలుగు ఉ(త్రా-0తి 
విధ మిది, ఇతర - అజ్ఞానులకు ఇతరనాడులద్వారా ఉ(త్రా-౦తి కలుగును. 
వారు దేహాంతరములను బొందుదురు.” 

ఇటు కరణముల యుపసంహారమువరకు గతి సమానమే యగును, 
జ్ఞాని చేహమును విడిచి ముక్తుడగును, అజ్ఞానులు సూక్ష్మదేహము నాశ 


యించి యన్యయోనులను చేరుదురు. ఇదియే యంతరము, (౭) 
చతుర్థాధిక రణము 


ఇంద్రియములు, మనస్సు, బుద్ది, సూక్ష్మభూతాదుల సముదాయము = 
దీనితో నేర్చడిన సూక్ష్మశరీరసంబంధము ఆత్మ కెప్పటివరకు నుండు? నన; 


Scanned by CamScanner 


ఒరాజ వేదాంతదర్శనము 


తదాఒపీతేః సంసారవ్యపదేశాత్‌ ౪-౨-౮ 


తత్‌ =ఆ సూక్ష్మళరీరము, ఆ అపీతేః=ము కి _$ిపర్యంతము ఉండును, 
సంసారవ్యపదేశాత్‌=శరీర మున్నంతవరకు సంసారము (0 (ప్రపంచము) 
చెప్పబడినందువలన, 

అజ్ఞానులకు (ప్రళశయమువరకు సూక్ష్మళరీర ముండును. జ్ఞానులకు 
మోక్షపర్యంత ముండును. జన్నమరణములతో బాటు స్టూలదేహము మారు 
చుండును. సృష్టికాలమున జీవులకు సూక్ష్మశరీరముతో సంపర్క మేర్చ 
డును, అయ్యది (ప్రళయమువరకు నుండును. సృష్టికాలమున నే జీవునకు 
(బ్రహ్మ జ్ఞానము కలుగునో అతని కా స్టూలదేహపాతము జరుగువరకు 
సూక్ష్మ దేహముతో సంబంధ ముండును, జ్ఞానమువలన సంచితకర్మలు, 
భో గమువలన (ప్రారబ్ధములు నశించిన తదుపరి స్థూల దేహముతో దాటు 
సూక్ష్మ దేహసంబంధముకూడ జ్ఞానికి విడిపోవును. అజ్ఞానుల సూత్మ శరీర 
మునకు కారణములై న తత్వములు (పళయకాలమున తమకారణములలో 
లీనము లగును, (ప్రళయమున నాత్మలకు ఎట్టిశరీరములతోను సంబంధ 
ముండదు. (బహ్మజ్ఞానికి సృష్టికాలముననే యిట్టిస్టితి యేర్చడును. జీవులు 
విషయసుఖముల ననుభవించుచున్నంతవరకే సంసార మనబడును. ఆత్మకు 
శరీరముతో సంబంధ మున్నపుడే వై షయికసుథానుభూతి యుండును. 
కావున దేహసంబంధమే సంసారము, (పళయమోక్షములందు దేహసంబంధ 
ముండదు. ఇతరసమయమందు సూక్ష్మశరీరసంబంధ ముండును, (౮) 


జీవుడు సూక్ష్మశరీరముతో పోవునపుడు కనబడ దేల? అన : 
సూక్ముం (పమాణత శ్చ తథోపలబ్దేః జండా 


(ప్రమాణతః। చ = ప్రమాణమువలనను, కథోవలక్టే = = సూత్ష్మమని 
తెలియుటనలన, సూక్ష్మమ్‌ = ఆశరీరము సూక్ష్మము - ఇందియగోచరము 
కౌదు, 


Scanned by CamScanner 


చతుర్హాధ్యాయము_ద్వీ, పా, ౬రాకళిీ 


సూక్షుదేహము సూక్ష్మము కావున నది యిం(ద్రియములచే తెలియ 
దిడదు. అనుమానాదిప్రమాణములవలనను నది సూక్ష్మమనియే తెలియ 
Per సూక్ష్మళరీరము వేనితో (పారంభింపబడినదో యవి యతీం 
(ద్రియములు. కావున నది తెలియబడదు. 

“చవుష్టోవా ము మూర్చ్నోవా అన్యేభ్యోవా శరీరదే శేభ్యః” బృ. ౪-౪-౨ 
సూక్ష్మళ కీరముతో కూడి జీవుడు చకురాదీంద్రియములనుండియు, ఇతర 
సూక్షునాడులనుండియు వెడలిపోవునని చెప్పుటవలన సూక్ష్మశరీరము 
ఇం్యద్రియగోచరము కాదని భావము. (౯) 

సూక్ష్ముశరీరము కావున, 

నోపమై నాతః జక టత 
అతః = సూక్షమగుటవలన, ఉపమర్షన = స్టూలళరీరనాశము 
వలన, న = నశింపదు. 

అగ్ని దాహోదినిమి త్రమున నశించుట ఉపమర్ష మనబడును, స్గూల 
శరీరము దాహాదులవలన నశించినను; సూక్ష్మశరీరము నశింపదని భావము, 
(అ) 


సూక్ష్మశరీర మున్నదనుటకు లోకసిద్ధప్రమాణమును చూపు 


అ'సై్యవ చోపవ త్తే రెష ఊష్మా ౪-౨-౧౧ 
ఉపప త్తేః = యు క్తీవలన, ఏషః ఊష్మా = ఈస్టూ లళరీరమున 
చెలియబడు వేడిమీ, అస్యైవ = ఈసూక్ష్మ శరీరమునకు సంబంధించినదే. 
మన యీ స్టూలళరీరములందు నెల్లరిచే ననుభవింపబడు ఉష్టత 
స్ట్రూలడేహములకు సంబంధించినది కాదు, హాక్‌ స్టూ లశరీరమునకు చెందిన 


చగునెడల మృత దేహమునందును ఉష్ణత యుండవలెను, దేహధర్మములు 


Scanned by CamScanner 


re వేదాంతదర్శనము 


దేహము ఉన్నంతవరకు నుండును. దేహధర్మములై న రంగు మున్నగు 
గుణములు మృతదేహమునందు నుండును. కాని యుష్ట ముండదుకదా | 
కాబట్టి యది స్టూలదేహమునకు చెందినది కాదు. ఉష్ణత జీవాత్మధర్మమును 
కాదు. (ప్రాకృతధర్మము చేతనేమున నెట్లుండును? కావున నీయుష్టత 
సూత్ష్మశరీరమునకు చెందిన దనక తప్పదు. సూత్మ్మశరీరముతో ఆవేప్పి 
తుదై జీవుడు ఉ(త్రు-మణము చేయును. కావున అప్పు డాయుష్టత స్థూల 
దేహమున నుండదు. ఇట్లు ఎల్లదేహములందు నెల్లరచే తెలియబడు ఉష్ణత 
కాధారముగ నొకసూత్ష్మశరీర మున్నదని యు క్రిమూలమున తెలియుచున్న 
దని భావము, (౧౧) 


పంచమాధికరణము 


సూక్ష్మశరీర మనునదొకటి యున్నను నది ము క్రిపర్యంతము జీవు 
నీతో సం వేష్టితమై యుండు ననుట తగదు. అయ్యది జీవునితో ఉత 
మణము చేయదని బృహదారణ్యకమున వర్ణింపబడినదికదా ? యన, 
సమాధానము చెప్పుచున్నాడు. 


(పతిషేధా దితిచేన్న శారీరాత్‌ ౪-౨-౧౨ 

(ప్రతి షేధాత్‌ ఇతి చేత్‌ = నిరాకరింపబడుటవలన ము క్తివరకు 

సూత్ష్మశరీర ముండుననుట తగ దందురేని, న=అది సరికాదు. శారీ 

రాత్‌ = (శారీరః = జీవుడు) జీవునినుండి ఉత్క-_మణము నిషేధింపబడి 
నది, కాని శరీరమునుండి కాదు, 


“య[త్రాయం పురుషో (మియత ఉదస్మాత్‌ 
ప్రాణాః (కొమంతి ఆహో నేతి? నేతి హోవాచ 
యాజ్ఞవల్క్య్యః, అతై 9వ సమవనీయంతే. స 
ఉచ్చ్వయ త్యాధ్మాయ త్యాధ్యాతో మృతః క బృ. 3-౨౧౧, 


Scanned by CamScanner 


చతుర్గాధ్యాయము _ ద్వి, పొ, ౬౮.౯ 
(0 


“ఈ పురుషుడు మంణించునపుడు ప్రాణములు ఉత్క_9మించునా 1 
లేక యుత్కమింసవా?' యని ఆ గ్రభాగుడు యాజవల్కు్యుని అడిగెను. 
ఎటో qa 

“అవి యిక్క_డనే లీనములగును, అతడు లావెక్కు_మ, నిండిపోవును, 

నిండి చచ్చి శయనించును.” అని యాజవల్ముుడు చెప్పెను. దీనిందిటి 

ణో టి 

(ప్రాణములు శ్షీపునితో ను(త్ర_మింపవని స్పష్టమగుచున్నది. అందునలన 

ము క్రిపర్యంతము సూశ్శ్మశరీరము జీపునివో సంబద్ధమై యుండు ననుట 
పొసగదని శంకోఖిసాయము, 


సమాధానము : ఈ (ప్రసంగమునందు చెప్పబడిన (ప్రాణో 
సుణనిషేధము శరీరమునుండి యుత్కమింపవని చెప్పుట కాదు. శారీర - 
గీవాత్మనుండి యవి యుత్కమింపవని చెప్పబడిన 'భెంచవలెను, (ప్రాణ 
సదముచే జెప్పబరిన సూక్ష్మ - రింగశరీరము స్టూలదేహమునుండి యు(త్ర్క_ 
మీంచును - వెడలిపోపును, కొని, జీవాత్మనుంది .వేరుకాదని యధిప్రాయము, 
కారణ మేమన : (ప్రళ్నకర్త పురుషుడు మరణించునపుడు అని (ప్రశ్నించి 
యున్నాడు, .పురుషుడన జీవుడు, శరీరము కాదు. (అస్మాత్‌) ఆదృురుషని 
సుంది (ప్రాణము లు(త్ర్రమించునా ? అని (ప్రశ్నించుటవలన సమాధానము 
చెప్పుచు యాబ్లవలు్మ్యడు పురుషునినుండి యు(త్రమింపపు = వేరుకావు, 
లవ లెప్పినాడు, కొపున సూమ్మశరీరము ము క్తిసర్యంతము జీపునితో నుండు 
ననుట సంగత మే, 


Cat) 


బృచాదారణ్యకనములోని "పై (ప్రసంగము (3-౨-౧౧) (దహ్మ జ్ఞానికి 
సంబంధించినదిగా నెంచెదమేని అప్పుడు (ద్రశ్నముసకు (ప్రీసకియే యుం 
ఉదు. జ్ఞాని ము గ్తుడగును, రొవున నతని సూత్మచేహము స్థూలచేహముతో 
రాటు స్వరొరణములం౦ందు లీనమై నశించును, అది యుచితమే, (౧౨). 


సై వినయనునే శాఖభాంతరగంవాదముతో బలగరుచుదున్నాగు, 


Scanned by CamScanner 


ఓఒకొం వేదాంతదర్శనము 


స్పష్టో 'హ్యో'కేషామ్‌ ౪౮-౨-౧౩ 
ఏశేషామ్‌ = కొందలీమతమున, స్పష్టః హి = సూక్ముశళరీరముతో 
ఉ(త్ర్కుమణము స్పష్టమే, 

కౌషీతకీశాఖకు సందింధించినవారు జీవాత్మ (ప్రాణములతో బాటు శరీ 
రమునుండి య్యుత్కమించునని స్పష్టముగా నా 

“స యదస్మా చృరీరా దుత్కామతి... 
హ్యేతా వస్మిన్‌ శరీరే వసతః సహ Pr 
(5. (బా. ఉ, 3-౪) 

“జీవు డీశరీరమునుండి యు(త్రు_ మించునపుడు (జీవుడు, (ప్రాణములు 
రెండును శరీరమున కలిసియుండును; కావున) (ప్రాణములతో కలిసియే 
యు(త్ర_మించును,’ 

“స యదా౭స్మా చృరీరా దుత్‌(కామతి సహైైవెతై ః 

సర్వ రుత్రా-మతి” కౌ కె-౪. 

“ఆ జీవు డీశరీరమునుండి యుత్రు-మించునపుడు ఈ (ప్రాణము 
లతో: నన్నింటితో నుత్క-మించును. అని స్పష్టముగా కౌషీతకులు చెప్పు 
చున్నందున జీవునితోబాటు లింగశరీర ము(త్రమించుననియు ముకి 
పర్యంత మతనిని విడువ దనియు చెప్పుట యుచితమే యగును, (౧౩) 

ఈ విషయముననే స్మృతిప్రమాణము నిచ్చుచున్నాడు. 


స్మర్య తే ౪-౨-౧౪ 


సూక్ష్ముశరీరముతో జీవు డు.త్కమించునని స్మృతియందుగు చెప్ప 
బడినదని సూ(క్రార్థము, 
“రమోజయం తు సమాశ్రిత్య చిరం తిష్టతి సేం్యద్రియః 
సచ స్వం కురుశే కర్మ రదో(క్రామతి సూరర్తితః” ను, ౧౧౫౫. 


Scanned by CamScanner 


చతుర్జాధ్యాయము - ద్వి,పా, ఓక 


ఇది మృత్యుసమయవర్షనము. 'ఈ జీవుడు ఇం(ద్రియములతో కూడి 
బిహుకారి ముండును. ఇం(డ్రియములు తమన్యాసారములను (దిహ్మ జ్ఞాన 
మును విడిచి జీవుడు తమస్సు నాశ్రయించి యన్నపుడు) విడిచిసెట్టును, 
అప్పు డా జీవుడు ఏ కార్యమును చేయడు. మూ ర్తితః=స్టూ లశరీరమునుండి 
యు[త్కమించును.” 
అత డేస్టితలో యు[త్ర_మించునో (క్రిందిళ్లోకము చెప్పును, 
“యదాణుమ్యాశికో భూత్వా బీజం సొస్ను చరిషు చ, 
౧ ణు 
సమావిశతి సంసృష్ట స్తదా మూర్తిం విముంచతి” మ, ౧-౫౬. 
“ఆణుమా(ికుడు - తన్మా (తల - సూష్మేభూతములతో గూడిన 
జీవుడు, స్టావరజంగమయోనులందు కర్మల ననుసరించి (పవేంచి స్టూల 
శరీరమును (గహించుచు విడుచుచు నుండును”, ఇట్లు జీవుడు ముక్తి 
లభించువరకు సూక్ష్మ - లింగ శరీరముతో నాయా యోనులం జేర ఉ(త్రు- 
మించునని భావము. (౧౪) 
షష్టాధికరణము 
ఇట్లు (ప్రాసంగికవిషయమును ముగించి సూ(తకారుడు (ప్రకృతము 
ననుసరించుచు వాగాదుల లయ్మక్రమమును జెప్పుచున్నాడు. 
తాని పరే తథా హ్యాహ ౪-౨-౧౫ 
తాని=వాగాదీందియములు లీనములై న సూక్షభూతములు, సరే= 
(బ్రహ్మమునందు లీనమగును, హి = కారణ మేమన, తథా ఆహ = శబ్ద 
ప్రమాణ మళ్లే చెప్పుచున్నది. 
జీనాత్మతో గూడిన వాగాది భూతసూక్షుసర్యంతమగు లింగళరీ 


రము: సృదయాకాశానచ్చిన్ననుగు సరబ్రహ్మమున జేరును = లీన మగును, 
అనే సహార దేదగాడల కా (గాం దాం) రేజకకాగాకా గీం! గిల 


Scanned by CamScanner 


ఓకా వేదాంతదర్శనము 


ములు తమలో లీనమొనర్చుకొనియున్న భూతసూ క్ష్మము - లింగశరీరము _ 
దానితో సం వేష్టితుడై' యున్న జీవుడు. పరదేవత = = పర(బిహ్మమునందు 
లీనమగునని వ్యాక్యార్థము. ఆ దశలో జీవున కెట్టి సుఖదుఃఖములు నుండవు, 
అచ్చే, సుష _ప్రీపళయదళలలోను జీవునకు సుఖదుఃఖము లుండవవి 
తెలియనగును, సమాధి, ము కావస్థలలో జీవుడు ఆనందము ననుభవించును, 
(౧౫) 

వాగాదీంద్రియములకు మనస్సు మున్నగువానియందు సంస తి 
(వాజ్‌ మనసి సంపద్య శే) చెప్పబడినది కదా! ఈ సంప _త్రీపదమున కర్ణ 
మేమి? యన : 


అవిభాగో వచనాత్‌ ౪౨-౧౬ 


వచనాత్‌ =దృష్టాంతవచనమువలన, ఆవిభాగః=ఆవిభాగము - విభ 
జింసవీలుకాని సంయోగవి శేషము, అదియే సంప త్తిపదమున కర్ణము, అంతే 
కాని సంప త్తి - లయము = అనగా ఒక్క-టియైపో వుట కాదు. 

“యథా సోమ్య మధు మధుకృతో ని_స్తిష్టంతి నానాత్యయానాం 
వృక్షాణాం రసాన్‌ సమవహార మేకతాం రసం గమయంతి"” ఛాం ౬-౯-౧. 

“శే యథా తత్ర న వివేకం లభంతే ఆముష్యాహం వృక్షస్య 
రసో=_స్మ్యముష్యాహం వృక్షస్య రసో2స్మీతి. ఏవ మేవ ఖలు సోమ్యేమాః 
సర్వాః (ప్రజాః సతి సంపద్య న విదుః సతి సంపద్యామ హే” ఛాం.౬ఒ-౯ొా=ఎి. 

“సోమ్యః తేనెటీగలు తేనెను చేకూర్చును. భిన్నస్థలములందున్న 
వివిధవృక్షములనుండి పుష్పరసమును నొకచో చేర్చి మధువును - మధు 
రసమును సిద్ధముచేయును. ఆ మధురసములు వేరువేరు వృకశ్షములకు 
నానా... తమ్ము గు ర్రింపనేరవు. ఆస్తే సమ _స్తప్రజలు (ప్రతిదినము 
సతిసంపద్యనూనములై - - నత్తునజేరి = రీనమై a Ue విస 


యనులు కానేరవు". 


Scanned by CamScanner 


చతురాధ్యాయము _ ద్వి.పొ, ha 
@ 


ఇట్టిస్టితినే లయము, సంస త్తి యందురు. తేనెలో చేరిన విభిన్న 
రనములను వేరుగ న్యవహరింప వీలు గలుగనట్లు (బహ్మామున జీపులు 
లీనమై వేరుగ వ్యవహరింప వీలుగానిస్థితియం దుందురనుటయు లరస' డా 
ర్రము, అంతేకాని జీపులు (బహ్మ మగుదురని కాదు. జీపులన్వరూపమునక 
హోని కలుగదని భావము, (౧౬) 

స ప్రమాధిక రణము 

గతి ప్రారంభమగుటకు పూర్వము ఉపానకులగు ఇతరులకు ఉ్యత్క 
మణము సమానమని చెప్పబడినది. తదుపరి యు(ర్ర్కా౦తిలోగలఅ పి 
షము చెప్పుచున్నాడు. 

త దోకోఒగజ్వలనం తత్‌_పకాశితద్వారో 
బ్య జావ 
విద్యాసామర్థ్యాత్‌ తచ్చేష గత్యనుస్మృతియోగాచ్చ 
హార్దానుగృహీతః శతాధికయా ౮౨-౧౭ 

విద్యాసామర్థ్యాత్‌ =ఉ పా సనవిద్యామాహాత్మ్యమువలన, తచ్చేషగత్య 
నున్మృతియోగాత్‌ చ=ఆ విద్యాశేషమగు గతిస్మరణవలనను, తడోకో౭ఒ 
(గ్రజ్వలనం = (బ్రహ్మమందు లీనమైన లింగళరీరసహితజీవాత్మునికి స్థాన 
మైన హృదయా(గభాగము (ప్రకాశించును, తత్‌ ప్రకాశితద్వారః = హృద 
యా(గప్రకాశముచే (స్రకాశింసగేయబిడిన నిష్కమణద్వారము గల, 
హార్జానుగృహీతః = హృదయస్థ(బ్రహ్మముచే ననుగృహీతుదై న యుపాన 
కుడు, శతాధికయా=కతమునరు మించి సుషుమ్ననామము గలిగియున్న 
(దిహ్మనాడితో శరీరమునుండి న్మ్నిష్కమించును, 

మరణకాలమున సమ స్తకరణములు సండచితములై జీవునప 
నిలయమగు హృదయమందు లీనమగును. ఇంతవరకు దేహమున జరుగు 
సీనివ్యాపారము లన్నియు ఉడిగిసోవును, హృదయమున నున్న తన 


Scanned by CamScanner 


ఓక్‌ ౪ వేదాంతదర్శనము 


కధ్యతుడై న జీవాత్మతో చేరును. ఉపనిషత్తున ని'క్లే చెప్పబడినది. “న ఏతా 
స్తేజోమాత్రాః సమభ్యాదదానో హృదయ మేవాన్వవర్రామతి” (బృ.౪-౪-౧) 
“ఆ జీవుడు వ్యాపారరతములై న తేజోమయకరణములను మృత్యు 
సమయమున తనతో చేర్చుకొని హృదయమునకు గొంపోవును”, అప్పుడు 
లింగశరీరముతో బాటు జీపుడు హృదయమున నుండును. దేహమున నపుడు 
ఇం(దియకార్యము లేవియ జరుగవు. అదియే జీవుడు శరీరమునుండి వెలు 
వడుసమయము. అప్పుడు హృదయా(గభాగము (ఫ్రకాశితమగును, ఆ 
భాగమునుండియే “హితా' యను పేరుగల హృదయనాడులు పెకి వచ్చును. 
నూటొక్కనొడు అవియే. ఈ నాడులనుండియే జీవులకు వానికర్మల ననుస 
రించి వివిధగతులు కలుగును, వీనిలో సుషుమ్నూనాడి యొకటి, దానికి 
మూర్జ్యబ్రహ్మరం(ధ్రముతో సంబంధ ముండును. ఇతరనాడులకు చతురా 
దీం[దియాది (ప్రదేశములతో సంబంధ ముండును. దేహమునుండి బయటికి 
వెళ్ళుట కనువగు నీ హృదయము తెరువబడనంతవరకు జ్ఞానులు, ఆజ్ఞా 
నులు ఎల్లరు సమానముగా - వాగాదీం(ద్రియుసంయు క్రమగు సూక్ముళరీర 
ముతోబాటు సమానముగా నుత్కమణము చేయుదురు. ద్వారము తిరుప 
బడిన 'తదుసరి వారివారికర్మల: ననుసరించి భిన్నభిన్నగతులు కలుగును, 
మార్గములు వేరగును. పూర్ణజ్ఞానికి రీరాంతరమునకు వెళ్ళవలసిన మార్గ 
మేదియు నుండదు. కొవున నతని స్థూలసూ త్మ దేహములు 'రెండును 
అక్కడే సమా_ప్పమగును. అతడు (బహ్మసంస్థుడై అమృతత్వమును 
టొందును, 

“న తస్య ప్రాణా ఉత్‌ కామంతి” (బృ. ౪-౪-౬) “ఆతనిస్టాణము 
లు(త్కమింపవు.” “బహ్మసంస్టో అమృతత్వ మేతి” (ఛాం. ౨-౨౩-౧) 
“అ్రహ్మమునం దున్నవాడై మృత్యురహితు డగును.” 

లింగశరీరపముతో వేష్టితులయి యున్నంతవరకు ఉపాసకులరు ఇతరు 
ఇకు ఉత్కాలిరతి కలుగును, హృదయద్యారము తెరువబడినపుడు ఉపాస 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము -ద్వి,పా, ౬౯౫ 


కుడు హృదయమున నున్న (దిహ్మముచే ననుగృహీతుడై, సుషుద్ను 
ద్వారా తనగతి ననుస్మరించుచు, (దిహ్మరం(ధ్రమునుండి బయటపడును - 
మోక్షమును బొందును, ఈ సుషుమ్ననాడి నూటయొకటవది. “తస్య 
హైతస్య హృదయా(గం ప్రద్యోత తే తేన (పద్యోతే నైష ఆత్మా నిష్కా9 
మతి.” (బృ. ౪-౪-౨) “ఆ యాత్మయొక్క_ హృదయా(గము (ప్రకాశిత 
మగును. (ప్రకాశితమెన దానినుండి జీవుడు బయటికేగును.* అని యుపనిష 
త్తులు వర్షించుచున్నవి. హృదయమునుండి నూటొక్క-నాడులు బయలు 
దేరుననియ ఆందు సుషుమ్న మూర్గవై పుకు పోవుననియు కఠోపనిషత్తు 
వర్డి ంచుచున్నట్లు పూర్వము (వ్రాసియన్నాము, “శతం చెకా హృదయస్య 
నాడ్యః...." (కఠ. ౨-౩-౧౬) 

ఈశ్వరవ్యవస్థ వలన కర్మల ననుసరించి దేహమును విడుచునపుడు 
(ప్రతివ్యక్తికి రానున్న యోనినిగురించి తెలియును. అందలి యుత్సుకత 
మృత్యుకాలపు కష్టముగూడ తగ్గించును. దానిని స్మరించుచు నీ దేహమును 
విడిచి వెళ్లను. కర్మల నొనర్చువ్యక్తిని పరమేశ్వరు డిట్లనుగ్రహించును, 
సూత్రమున నున్న “శేషగత్యనుస్కృతి సామర్థ్యాత్‌' అను హేతు వీవిషయ 
మునే బోధించును. ఉపాసకుడు తన యుపాసన కంగమగు సుషుమ్నా 
నాడీద్వారమును స్మరించుచు దేహమునుండి నిష్కమించునట్లు, ఇతర 
కర్మానుస్టానపరులు తమకర్మల కనుగుణమగు నితరనాడుల ద్వారములను 
స్మరించుచు వానిద్వారా దేహమును విడుతురు. ఇదియే ఉత్క-9మణగతి 
విశేషము, (౧౭) 

అష్షమాధిక రణము 


(బ్రహ్మజ్ఞాని సుషుమ్నద్వారమున (బ్రహ్మను (ప్రాప్తంచుటకు డేని 
ననుసరించును ? 


Scanned by CamScanner 


లోటు వేదాండడర్శ్మనము 


ర శ్శ్యనుసొరీ 9-2౨-౧౮ 


(బహ్మానాడీ ద్వారమున సుక్కు 2507 (అహ్మజ్ఞాసి 
ననుసరించి (జహ్మాను బొండునని నూ (శ్రార్థభు, 

“అథ యై 9త దస్కా చ్చరీరాత్‌ ఉడ్‌ (కాడు 

త్యథై తెరేవ రళ్ళీభి రూ మా(కమరే,” ఛాం. రాజ 

“జాని యీ శరీరమునుండి జెడలిపోవృదప్పడు ఈ రళ్మ్శలడో పైకి 
వెళ్లును.” దీనింబిట్టి సుషుమ్ననాడికి రళ్ళులతో సందింధ ముట్లు B34 
నగును. మరియొకచో “గూర్యద్వారేణ శే విరజాః (ప్రయాంతి. (దుం, 
౧-౨-౧౧) “బహో్కోపాసకులు త&ీణకర్యులు కలవారై నూ డ్యపిద్వారదున 
పయవింతురు.' అనుటదలనను సూర్యరళ్కు లే (బహ్మలోకయా(క కపక 
రించునని బోధపడుచున్నడి. . (౧౮) 

ర్మాతియందు జ్ఞానికి ద్భుత్యువు సంభవించినపుడు సూర్యరళ్ళి 
యెటనుండీ లభించు, గన ; 

నిశి నేతి చేన్న సంబంధస్య యావ 
ధ్రహభావిత్వాత్‌ దర్శయడి చ ౪-౨-౧౯ 

నిశిన ఇతి చేత్‌ = రాత్రియందు ర్చి సందింధదము కలుగడనినచో, 
న=అట్లనరాదు, సందింధస్య=నాడీరళ్ళి సందజంధము, యావర్డేహభాచిక్వాత్‌ 
=దేహ మున్నంతవరకు నుండు స్వభావము కలదగుటదలగ,. దర్శయతి 
చ=డఉపనిషత్తు నక్త తెలుపుచున్న డికూడ, 

సాధారణముగ సూర్యరశ్మితో డేహమునకు సంబంధము పగలు 
మా(త్ర ముండునని యెంచుచుందురు, అట్టియెడ జ్ఞానికి మృత్యువు రా! 
వేళ .సంభవించినచో సుదుమ్ననాడికి సూర్యరశ్మితో సంబంధ ముండదు, 
కావున నత డు (దిహ్మును (ప్రాపించునవి సంశయము చొడమును, కాని 


Scanned by CamScanner 


చ తుర్టా ధ్యాయము ద్వి, పొ, ae 


అయ్యది సరికా దనుచున్నాడు సూ(్రకొరుడు, కారణ మేమనః నూర్య! 
రళ్ళితో దేహమునకు సంబంధ మెల్లపుడు నుండును. సూర్యరళ్ళి ర్యాతి. 
యందు నుండును, అందువలననే కొన్నిరాతులలో ఉష్ణత ననుభవింతుము, 
చం(దకిరణములుకూడ సూర్యరశ్శ్మియేకదా | కొవున దోషమొండును లేదు. 
*“అథా ప్య సైకో రశ్మి శ్పం(ద్రమసం ప్రతిరీహ్యశతే.... 
....ఆదిత్యతో౭_స్య దీప్తి ర్భవతి', నిరు క్త, జీత 
“సూర్యుని యొకరశ్మి చం్యదునివ్రరాశింప జేయుచున్న ది. , . ఆదిత్యుని 
వలన చం(దునక కాంతి కలుగుచున్నది. అని నిరు శక్రముకూడ చెప్పు 
చున్నది. కావున దివారాత్రము లను భేదము లేక యెల్లపుడు దేహముతో 
సూర్యరశ్మికి సంబంధ ముండునని తెలియుచున్నది. ఉపాసకు డెప్పుడు 
మరణించినను నతనిగతికి హోని యెన్నడు కలుగదు, (౧౯) 
ఆచార్యు డీ విషయమునే దక్షిణాయనమున మరణించు జ్ఞానికికూడ 
అతిదేశించుచున్నాడు, 


అత శ్చాయనేఒపి దక్షిణే ౪.౨.౨౦ 


అతః చ=అందువలననే, దక్షీణీ అయనే౭ఒపి = దకిణాయసమున, 
కృష్ణపక్షముగను దేహమునకు సూర్యరశ్మి సంబంధముండునని సూ గ్రార్డము, 

రాత్రియందు మరణించిన డాని సూర్యరశ్మి సంబంధముతో (బ్రహ్మ 
లోకమును ఛేరునట్లు కృష్ణపతమునందును, దకీణాయనమునందును, 
ఎప్పుడు మరణము సంభవించిసను జ్ఞాని దేహముతో సూర్యరళ్శ్మికి సంబంధ 
ముందుననుట నిశ్చితము, దేహముతో సూర్యరశ్మికి ఎల్లస్టుడు సంబంధ 
ముండు .ననునదియే యిందులకు హేిరుపు, 

భీష్ముడు ఉత్తరాయణము వచ్చువరకు వేచియున్నట్లు వర్ణించుట 
రోక్ళి యధికముగా నుండు దినములను (స్రళంసించుటకే యని యెంచవలెను, 


Scanned by CamScanner 


యూ వేదాంతదర్శనము 


(బ్రహ్మజ్ఞాని యెప్పుడు మరణించినను అతని (బ్రిహ్మలోకగతి కెట్ట 
యాటంకము నుండదని గు ర్రీింపవలెను, (౨0) 


'యత్రకాలే త్వనావృ త్తి మావృ త్తిం చై వయోగినః 

(పయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ | (౮-౨౩) 
అగ్నర్జ్యోతిరహః శుక్ల్షః షణ్మాసా ఉ Edius, 

త(త్ర (ప్రయాతా గచ్చంతి (బహ్మ (బహ్మవిదోజనాః. (౮-౨౪) 
ధూమో రా(త్రి స్తథాకృష్ణః షణ్కాసాః దకీణాయనం, 

త(త్ర చాం(ద్రమసం జ్యోతిః యోగీ(ప్రాస్యనివర్త రతే.” (౮-౨౫) 


అను భగవద్గీత శ్లోకములతో కాలవిశేషమున మరణించిన ఆవృ శి 
అనావృ త్తి కలుగునని చెప్పబడినదికదా! అది యెట్లు సమంజసమగును ? 


యోగినః (పతిచ స్మర్యతే స్మార్తే చైతే న 


యోగినః(ప్రతి చ = యోగివిషయమునసనే, స్మర్యతే = అట్లు చెప్ప 
బడినది. ఏతేచ స్మా ర్తే = ఇయ్యవి రెండును స్మా ర్తములే. 
కర్మత్యాగులై న జ్ఞానయోగులు కొందలు అనావృ త్తిని, కర్మాను 
ష్టానపరుల్హై న కర్మయోగులు అవృ త్తిని పొందు మరణకాలమునుగూర్చి 
కృష్ణుడు వరి ంచినట్లు గీతయందు చూతుము. లోకమున నట్లు చెప్పుట 
కలదు. అట 'కృష్ణునియభి[ప్రాయ మేమన: “లోకమున అనావృ త్తి, అవృ త్తు 
లతో జ్ఞానాజ్ఞానములకు సంబంధము కల్పింపక (భాంతితో మరణకాలము 
నకు పంటకు కల్పించుచున్నారు. నేను సీకు చెప్పున డేమన : “అగ్నిః 
జ్యోతి, దినము, శుక్ల పక్షము, ఉ త్రరాయణమున చనిపోవు జ్ఞానయోగి 
యని యెంచబడు మనుష్యుడు (బ్రహ్మమును బొందును అని లోకమున 
చెప్పబడును, ఇళ్లు “ధూమము, రా(త్రి, కృష్ణపక్షము” దక్షిణాయనమున 
శరీరము విడుచువ్య క్రి చంద్రరళ్శిని పొంది కర్మయోగి యనిపించుకొనును, 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము _ ద్వి.పా, ౬౯౯ 


అతడు మరల మరల జన్మించును.' అనియు లోకు లెంతురు. ఇటు కాల 
విశేషమున మరణీంచుటచే సుపర్యు క్రగతులు కలుగుననుట vie: 
వాస్తవ మదికాదు. ఆది కల్పనమా(్ర మనవలెను. ఇ బ్లీ చూర్గముల 
వాస్తవికతను గుర్తించన యోగి మోహితు డెన్నడును కాడు. కాలవిశే 
షమున మరణీంచుటవలన ముక్తి కలుగుననుట వాస్తవికము కాదు. కావున 
ఓయర్జ్హున | నీవు నీజీవనమున నెల్ల పుడు రూగయు ప్రడవై యుండుము, 
కొలవిశేషమున. మరణించిన మోక్ష మొదవునని (భ్రమియింపకు. జీవ 
నమును యోగమయము, జ్ఞానసంపన్నము చేయుము. పూర్ణజ్ఞాని యైనవాని 
కెన్నడు మృత్యువు కలిగినను అతనిసద్గతికి (పతిదింధక ముండనేరదు” 
అని. కావున ఉపాసకునికి చెప్పబడిన సూర్యరశ్మ్యనుసరణము సుసంగ 
త్రమే యని భావము, (౨౧) 


వేదాంత దర్శన - అంబా వ్యాభ్యానమున 
చతుర్జ్థాధ్యాయనునందు ద్వితీయపాదము 
సమా స్టము 


Scanned by CamScanner 


చతుర్థాథ్యాయము 
తృతీయపాదము 


(పథమాధికరణము 


ద్వితీయపాదమున జివుని యుత్రుమణము విచారింసటడినది, 
ఉపాసకుని యు(త్రా-౦తికి ఫలము (బహ్మలోకాహ ప్త, అయ్యది యీ 
తృతీయషాదమున విచారింపదలచి సూ(త్రకారుడు తన్మార్గనిర్థారణణపరక 
సూత్రమును రచించుచున్నాడు, 


అర్చిరాదినా త త్‌ (పథితేః ౪-౩౧ 


అఆర్చిరాదినా = శరీరమునుండి మూర్దన్యనాడిద్వారమున బయటసడి 
యుపాసకుడు దేవయానమగు అర్చిరాదిమారగ్గమున (బ్రహ్మలోకమును బొం 
దును, అది యెట్లు తెలియు నన : తత్‌ప్రథితే॥ = అతని కది మార్గమని. 
(ప్రసిద్ధి యున్నందున. 

(బ్రహ్మము నుపాసించువా డు(త్ర-మించుటకు శాస్త్రములం దొక 
మార్గము (ప్రసిదమె యున్నది. అదియే దేవయానము. 

౧ Oa 

“తద్య ఇత్హం విదుర్యే చేమే ఒరణ్యే (్రద్దా తప ఇత్యుపాసతే 
శే=ర్చిష మభిసంభవం త్యర్చిషో౭ హరహ్న ఆపూర్యమాణపక్ష మాపూర్య 
మాణపకొద్‌ యాన్‌ షదుదబ్దేతి మాసాంస్తాన్‌" ఛాం, ౫-౧౦-౧, 

“మాసేభ్యః సంవత్సరం సంవత్సరా దాదిత్యం ఆదిత్యా చ్చం(డ్ర 
మసం చం(ద్రమసో విద్యుతం తత్‌ అమానవః, స ఏనాన్‌ (బ్రహ్మ గమయ 
త్యేష దేవయానః సనా" ఛాం. ౫-౧౦-౨. 


అర్చిపదము కిరణవాచకము. అనగా రళ్ళి, దానినుండి విద్యుత్తు 
నరకు మార్గము పై వాక్యములలో సూచింపబడినది, ఇదియే అర్చిరాది 


త్‌ నే 


Scanned by CamScanner 


వ శిలీలి 


రెళ్య్య్యమసారీ" (౪-౨-౧౮). సూ్రమున నిదియే సూచింమవిడీ 

/ ఇ ల్‌ (౬-౨-౧౫) ఛాందోగ్యమున 
(౧- 3) (పసంగములందుకూడ సీమార్గము 

శాస్త్రములం దీ మార్గము (ప్రసిద్ధమై 


బృహదాశణ్యకము (౫-౧౦- ౧న సాయన పురుషుడు 


వాయువునందు కత్చువట్త వ్రాయబడినది, ఛాందోో। మునే నయ్యది కని 
పింపదు. కావున సామంజస్య మెటన : 
గొ 


వాయు మచ్చా దవిశేషవిశేషాభ్యామ్‌ ౪-౩-౨ 
ఆజ్జాత్‌ = సంవత్సరమునుండి, వాయుమ్‌ = వాయువును. చేరుదురని 
ఆంగీకరింపవలెను. అవిశేషవి శ్రేషాభ్యామ్‌ = సొమాన్యవిశేషవాక్యముల 
వలన, నట్లు (గ్రహింపనగువని సూ (గ్రార్థము, 
ఛాందోగ్యమున(జ-౧౦-౧,౨), బృహదారణ్యకమున( ౫-౨-౧౫) 
గల వాక్యములలో ఆర్చినుండి మాసములవరకు సమానముగ మార్గము 
వర్ణింపదిడినది, బృహదారణ్యకమున మరియొక తావున “యదా 
వై పురుషో౭స్మాల్లో శాత్‌ పై 98 న వాయు మాగచ్చతి” (బృ. ౫-౧౦-౧) 
“పురుషు డీలోకమునుండి సయనించునపుడు వాయువున (ప్రవేశించును, అని 
యున్నది, రథచ క్రపుఛ్నిద్రమువలె వాయు వతనికి పైకిపోన తోడ్చడును, 
అట్లు ఆదిత్యువి చేరును, ఇది వాయువునుగూర్చి విశేషముగ చెప్పబడినది. 
ఛాందోగ్యమున (౫-౧౧-౧౨) దీవిప్రన్నక్తీ కనిపింపదు, బృహదారణ్య 
కమున (౬-౨-౧౫) మానమునుంది 'దేవలోకము, అటమండి ఆదిత్యుని 
చేరున ట్లున్నది, ధాందోగ్యమున (జా౧రాగణవ్సి మాసమునులిడి సంన 


Scanned by CamScanner 


క్రీ డ్రెకె వేదాంతదర్శనము 


తరము డానినుండి ఆదిత్యుని చేపన ట్లున్నది. బృహదారణ్యకమునందలి 
వాయుపునుండి ఆదిత్యుని అనియు, (౬-౨-౧౫) డేవ 
ఆదిత్యుని అనియుచెప్పు రిండువాక్యములవలన ఛాందోగ్యము 
తృరస్థలమున - బృహ దారణ్యకమునందు (౬-౨-౧౫) దేవ 
లోకము పకంపబడిన దని జోధపడుచున్నది, కావున నీరెండింటిని సమా 
నముగ నెంచి బృహాడారణ్యకమునందు శ ౫-౧౦-౧) వ వాయుపదము విశే 


నే 


షముగ నిర +ంపబడుటవలన ఛాందోగ్యమునందలి గతి క్రమములో సంవత్స 


ముసకు పరమున ఆడిత్యపదమునకు పూర్వమున వాయుపదమును సమా 


OM 


ఛాండోగ్యపు (౫-౧౦-౧,౨) సంవత్సరమును, బృహదారణ్యకపు 
(౬-౨-౧౫) డవలోకమును రెండింటిని ఒకటిగా ,నంగీకరించనిపతమున 
మాసముతో సందత్సరమునకు సంబంధ మేర్చడుటవలన దేవలోకమును 
సంపత్సరముసకు పరమందుంచి, దేవలోకమునకు పరమందు వాయువును 
సమా వపేశపరచపలెను. అప్పుడు, మాసమునుండి సంవత్సరము, దాని నుండి 
డేవలోకమును, అటనుండి వాయువును దానినుండి ఆదిత్యుని పొందునట్లు 
(కమ మేర్ప్చడును. సూ(త్రకారుడు చెప్పిన సంవత్సరమునుండే వాయువును 
చేరుసను[క్రమమున కభిప్రాయము _ సంవత్సరమునుండి దేవలోకమును 
చేరి యటనుండి వాయువును చేరుట యగును. అందువలన సామంజస్య 
'మేర్చడును. వాయువును సంవత్సరమునకు తరువాతను దేవలో కమునకు 
పూర్వముందుసు పెట్టరాదు. కారణ మేమన : బృహదారణ్యకమున 
(౫-౧౦-౧) వాయువునుండి ఆదిత్యుని చేరునని విశేషముగ నిర్జేశింప 
బడినది, ధాందోగ్యమున దేవలోకము లేదు. బృహదారణ్యకమున సంనత్స 
రములేదు, రెండుశాపులందును రెంటిని ఉపసంహరించిన పక్షమున గతి 


(క్రమములో సానుంజస్య మేర్చడును = భేద ముండదు, (ఎ) 


Scanned by CamScanner 


చతు ర్హాధ్యారయ ము_ కృ, పా, శీదికె 


కౌషీతకీ (బాహ్మాణోపనిషత్తువందు వర్షింపబడిన డేవయాన మా 
నందు అన్యలోకములు. కొన్ని వి ర్రేశంపదిడియున్నవి, వావి నెటి సమావే 
శము చేసిన సామంజస్య మేర్పడు, నగ; 


తడితోఒధి వరుణ! సందింధాత్‌ ల.3-3 
తడితః=విద్యుత్తునకు, ఆధి = పె నంతరువాత్క వరుణ 


క. 


లోకము నుంచవలెను. కారణ మేమన, సంబంధాత్‌ = సందింధ ముండుట 
వలన, 


వరుణపదము వరింపదగిగగుణకు లుండుటవలన పరమేశంర 
వాచక మైనను అదృశ్య మైయుండుజలమున కీ పదను పజ 
గింపదిడును, కౌషీతకీ[బ్రాహ్మాణమున “స ఏతం డేవయానం పంథాన మాప 
ద్యాగ్నిలోక మాగచ్చతి స వాయలోకం స ఆదిత్యలోకం స వరుణలోకం 
స ఇం[(దలోకం స (ప్రజాపడిలోకం స (బ్రహ్మాలోకమ్‌” ' (కౌ. ౧-౩) 
ఇందలి వరుణపదము జలమునకు వాడబడినది ఉపాసకుడు దేవయాన 
మార్గమున ముందు (ఆగ్ని అర్చిలోకమును తదుపరి -(క్రమముగా 
వాయువు, ఆదిత్యుడు, వరుణుడు, ఇంద్రుడు, (ప్రజాపతి అఆనగులోకములం 
జేరును. ఛాందోగ్య(క్రమము ననుసరించి మై బాక్యమున పఠంపదిడిన వరుణ 
పదము విద్యు త్తునకు తరువాత నుండవలెను, విద్యుత్తునకు జలముతో సం 
బంధ మున్నది, కావుననే “విడ్యోతలే _స్తనయడి వర్షయతివై ” 
(ఛాం, ౭-౧౧-౧) “మెరుపు మెరయును, ఉరుమును, వర్షి రును, ఆని 
వర్డి ంపబిడినదిీ. ఇట్లు విద్యుత్తుతో జలమునకు సంబింధను న్న ందుగ ఛాందో 
గ్యము ననునరించి “విద్యు త్తునకు తరువాత వరుణపదదు సమావేశము 
చేయదగియున్నది, అన్పుడు వరుణునినుండి ఇం(ద్రుడు, (ప్రజాపతి, (బ్రహ్మ 
లోకము లనుక్రమము చేరునట్టి (క్రమ మేర్చడును, నంహూర్ణ (క్రమము ఆరన 


సూ(శ్రమున నిర్దేశింవబిడును, (8) 


Scanned by CamScanner 


60౪ వేదాంతదర్శనము 


ఇంతవరకు దేపయానమార్గ్యక్రమము నిర్రేశంపదిడిసది, అండు అర్చీ, 
దినము, పక్షము మున్నగు పదములు మార్గసం కేతకములా 7 ఆత్మ విగ 
మించుస్తానములా ? థోగభూములా ? లేక యింశేమైన నగునా? అగు 
విషయ మింతవరకు వివరింపబడలేదు. అవి యేమి శెలుప్ప, గగ : 


ఆతివాహీకా సలింగార్‌ నా BT 
లీగ్‌) 


తల్లి ౦గాతీ = శాస్త్రవచనములవలస, అర్బీరాదులు, ఆతివాహికా।= 
ఆతివాహకములు - ఒకచోటునుండి మరియొకచోటునకు చేర్చుట వహవ 
మనబడును. అతిశయవహనము అతివాహము, అందుప్రసిద్దములు ఆశి 
వాహికములు, ఆయాకొశ(ప్రదేశమునందు లగ్నమై యుండు సూర్య 
రోళ్ములు - ఆర్చిరాదులని భావము, ముందుకు చేర్చునవి యని యర్థము, 

డేవయానమార్గపఠిత అర్బ్చిమున్నగు పదములు మార్గచిహ్నములు 
కాని, ఆత్మ విశ్రమించు స్థానములు కాని, భోగాభూములు కాని కావు. 
ఆవి ఆయా ఆకాళశ(ప్రదేశ(ప్రతీకలు మాత్రమే, ఆ స్టలములందు సూర్య 
రళ్ళ్ములు విస్తరింపదిడి యుండును, సూక్ష్ముశోరీరముతో కూడిన జీవాత్మ 
స్టూలళరీరమును విడిచి యీశ్వరీయవ్యవస్థ ననుసరించి దేశాంతరము 
చేరును. అప్పు డాత్మ రళ్ళ్ముల నాశయించి గంతవ్య(ప్రదేశమును చేరునని 
శాస్త్రములు చెప్పుచున్నవి. సూక్మళరీరము జీవునకు నిరంతరవాహకము. 
సూర్యరశ్మి కాత్కాలికవాహన మనవచ్చును. ఆర్చి (ప్రకాశార్థకము. కావున 
నది వహనమును నిర్దేళించును. ఉపాసకునకు చెప్పబడిన యీమార్గము 
గమ్యము. (ప్రకౌశమయమని తెలుపుచున్నది. ఇతరులకు చెప్పబడిన పితృ 
యానమాగ్గము ఆంధకారమయము, ఆది గమ్యము నంధకారమయముగా 
(ప్రకటించును, ఇట్లు దినాదులు ఆ యా (ప్రదేశముల (ప్రతీకలుమాత్ర మన 
చగును, ఆట కాంతి వ్యాపించి యుండును, జీవు డీ (పదేశములను క్షణ 
మాత్రమున దాటి గంఠవ్యమును చేరును, కౌవున నివి భోగభూములు కొవు, 


Scanned by CamScanner 


చతురాధ్యాయము తృ, హౌ, 0౫ 
థె 


“అస్మా చృరీరా దుత్‌(క్రామతి అథై శై రేవ రళ్ళభి రూర్భ్వ మాడ 
దుశే....స యావత్‌ క్షీప్యే న్మనస స్తాన దారిత్యం గచ్చతి” 
(భాం. ౮-౬-౫) “ఆత్మ యీ శరీరమునుండి ఉ[త్ర-మించును. రశ్ముల 
ద్వారమున పైకి పోపును, అతడు మనో వేగముతో నాదిత్యుని చేరును”. 

అని చెప్పబడుటవలన ఆర్చ్బిరాదులు ఆత్మకు భోగభూములు కాని, 
విశ్రామస్థలములు కాని, మార్గచిహ్నములా కాని కొవని స్పష్టముగా తెలియు 
చున్నది. అవి యట్లగుచో నాత్మ క్షణమాత్రమున మనో వేగముతో ఆదిత్యు 
నెట్లు చేరును? కావున నా పదము లన్నియు స్వ(ప్రదేశములం దున్న రళ్ళికి 
ద్యోతకములని శెలియనగును. ఆ రళ్ళులే ఆతివాహకములు, ముండకోపని 
షత్తునందును (౧-౨-౫,౬) మరణానంతరమున యజమానునకు సూర్య 
రక్కులు వాహకములని వర్ణింసదిడినది, రఘ్యలు వాహకము లనుట విజ్ఞాన 
సిద్ధము, అవి రళ్మిరూపమున గాని, విద్యు త్తరంగరూపమున గాని యుండ 
వచ్చును. అందువలననే విద్యుత్తు అంతిమ(ప్రతీకగా నిర్చేశింపబరుట సంభవ 
మనవచ్చును. ఆయ్యడది యీశ్వరీయవ్యవస్థ, 

“తత్పురుషోఒమానవః స ఏనాన్‌ (బ్రహ్మ గమయతి" (ఛాం, 
౪౪౧౫-౫౬ — ౫-౧౦-౨). ఫ్పీర్రిని (బ్రహ్మాముపరకు చేర్చువాడు ఆమా 
నవపురుషుడు అని చెప్పబడినది, 

ఈ యమానవప్పరుషు డెవడు? కొందలు చేతనదేవుడనియో 
దివ్యళ క్రియనియో చెప్పుదురు. ఆది యొక యజ్ఞాత స్వరూప మనవచ్చును, 
వాస్తవమున నీ యమానవపురుషుడు లింగళరీర మనవచ్చును, అదియే 
ఆత్మను (బ్రహ్మమువరకు చేర్చును. సర్గారంభమునుండి యిది యెల్లపుడు 
నాత్మతో నుండును. విద్యుత్‌ ప్రతీకతరువాత దీనిప్రస_క్త్‌ కనిపింపదు. జీవు 
నకు ముఖ్యాశయము ఈ లింగళరీరమే. ఆర్చిరాదులు గౌజములు - మార్గ 
ద్యోతకములు కావచ్చును. ఈ సూత్మశరీరసహకారదుతోనే జీపుడు (బ్రహ్మ 
సాకెక్కారము చేసికొనును = (బ్రహ్మమును చేరును. ఇయ్యది [ప్రాకృతము 


Scanned by CamScanner 


౭౦౬ వేదాంతదర్శనము 


కావున అమానవపురుషు డనబడినది, ఈ దేహమున నెవడు (బ్రహ్మ సాక్షా 
త్కారము చేసికొనునో యతనికి గతి - ఉత్ర-మణ ముండదని పలుమా 
రులు చెప్పబడినది. స్టూలదేహముతోబాటు సూక్ష్మదేహము కూడ నతనిని 
విడిచి పోవును. (బ్రహ్మమును తత్కాలముననే పొందును, 

“అస్మా చృరీరాత్‌ సముక్థాయ పరంజ్యోతి రుపసంపద్య స్వేన 

పేణా భినిష్పద్యతే” (ఛాం. ౮-౧౨-౩) “*ధూత్వా శరీర మకృతం 

కృతాత్మా (బ్రహ్మలోక మభిసంభవామి” (ఛాం. ౮-౧౩-౧) స్థూలదేహ 
మును విడుచుటయే తడపుగ (బ్రహ్మజ్ఞాని [బ్రహ్మమును బొందును. అత 
నికి ఉత్కఏమణగతి లేదనుట కిట్టివి యెన్నో (ప్రమాణము లున్నవి, 

“యో ఒకామో నిష్కామ ఆ_ప్పకామ ఆత్మకామో న తస్య (ప్రాణా 
ఉత్‌(క్రామంతి ఇమహైవ సమవలీయంతే” (బృ. ౪.౪-౬.) “ఆత్మజ్ఞాని 
(ప్రాణము లుత్క_ 9మింపవు. దేహపాతానంతర మవి వానికారణభూత. 
త త్త్వములలో లీనములగును.” (బ్రహ్మజ్ఞుడు (బ్రహ్మను (ప్రాపించును. 

ఉపాసకులకు, ఇతర కర్మాస.క్తులకును మాత్రము గతియుండు 
నని వర్తి ంపబడును. ఉపాసకునకు దేవయానగతి. ఇయ్యది పూర్ణ (బ్రహ్మ 
జ్ఞానము కలుగక పూర్ణతకు సమీపమున నుండువారి కని, తెలియనగును, 
ఫూర్జజ్ఞానికి సూత్ముదేహరూపవేష్టన ముండదు. ఆ స్థీతి కలుగువరకు 
ఉపాసకుడు సూత్ముశరీరవేష్టితుడై యు త్రమశరీరములకు గమించును, 
కొపున జీపుని (బహ్మమున జేర్చు అమానవపురుషుడు లింగళరీరమే 
యనుట మిక్కిలి సంగతము, 

ఆత్మకు ముఖ్య - ఆతివాహకము లింగశరీర మే, రశ్మి మున్నగు 
వానిని బౌపచారికముగ ఆతివాహకములని సూత్రకారు డీ సూ(త్రమున నిర్లే 
'శించినాడు. (౪) | 

వపషయమును స్పష్టము చేయుటే యాచార్యుడు సూ (క్రాంత 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము -తృ.పా, ౭0౭. 


ఉభయవ్యామోహాత్‌ తత్సి ద్దేః ౪.3.౫ 


ఉభయవ్యామోహాత్‌ = రెండువిధము లై న జ్ఞానము లేనందువలన, 
తత్‌ సిద్దేః = అర్చిరాదులు ఆతివాహకములనియే సిదించుచున్నదని సూ(త్రా 


రము.” 
థి 

మరణసమయమున స్థూలళరీరమును విడిచి జీవుడు లోకాంత 
రమున కేగుట యీశ్వరకృతవ్యవస్థమై యున్నది. వెళ్ళు జీవునకు మార్గ 
ముల (దేవ, పితృ) జ్ఞాన ముండదు. అట్టియెడ నతనికి మార్గచిహ్నము 
లతో బనియేమి ? ఈశ్వరునివ్యవస్థకు లోబడి గమించు ఆత్మకు చూర్గము 
'నెరుగవలసిన 'యవసరమే. యుండదు. కావున అర్బ్చిరాదులు మార్గచిహ్న 
ములు కాని, భో గస్థానములు కొని, విశ్రామస్థలములు కాని కావని స్పష్ట 
మగుచున్నది, కాగా pra అనుట సిద్ధము. జీవునకు (వ్యామోహ 
పదముతో మార్గజ్ఞానము లేదని సూ త్రకొరుడు స్పష్టము చేసియండుట 
వలన జీవుడు స్వయముగ నేమిచేయుటకు సమర్హుడు కౌడనియు, ఈశ్వర 
'వ్యవస్థకు లోబడి లోకాంతరగతు డగుననియు స్పష్టమగుచున్నది. (౫) 

ఉపాసకుని విద్యుదనంతరగతిని గూర్చి ఆచార్యు. డుపదేశించు 
చున్నాడు. 

వె ద్యుతే నైవ తత స్తచ్చ లేః ఇ 

తచ్చృుతేః = ఆ విషయము" చెప్పు (శుతివలన, తతః = విద్యుత్తు 
నకు తదుపరి, వై ద్యుతేన ఏవ =విద్యుదావిర్భూతముచేతనే ఉపాసకుని 
యాత్మ కొనిపోబడును, 

ఉసాసకుడు స్టూలళరీరమును విడిచి యుత్కమించి విద్యుల్లో కము 
వరకు అక్చిరాదులమూలమున చేరును. ఉపాసనలవలన నట విశేషధర్మము 
ఆవిర్భూతమగును. దాని సహకారముతో సూత్ష్మశరీరము అర్చిరాదుల 


ననుసరిరిచు నుపాసకుని (బహ్మమువరకు. జేర్చును, ర్‌ యవస్థయే (బ్రహ్మ 
లోక్మప్రాప్తి యనబడును, ఈ విషయమునే' “చం(ద్రమసో విద్యుతం తతుY 


Scanned by CamScanner 


80౦0ల వేదాంతదర్శనము 

రుషో ఒమానవః స ఏతాన్‌ (బ్రహ్మ గమయతి" (ఛాం. ౫-౧౦-౨ 
“ఉపాసకుడు చం|ద్రునినుండి నిద్యుత్తును చేరినపుడు అక్కడ ఆవిర్భవిం 
చిన యమానవుడు అతనిని [బహ్మమువరకు గొంపోవును . చేర్చును, ॥ 
మానవునివలె రజోవీర్యసంమ్నిశ్రణమువలన నేర్చడువాడు కాడు, కావున 
నితని నమానవు డనిరి, 

“తాన్‌ వై ద్యుతాన్‌ పురుషో మానస ఏవ (బ్రహ్మలోకాన్‌ గమ 
యతి". (బృ. ౬-౨-౧౫) ఆ యుపాసకులను - విద్యుత్తున జేరినవారిని _ 
నూనసపురుషుడు - అట నావిర్భవించిన పురుషుడు, (బ్రహ్మలో కములను 
జేర్చును'. అని యందువలననే చెప్పబడినది. 

(శ్రీ శంకరాచార్యులు ఈ సూ(త్రమునకు భాష్యము (వాయుచు (శ్రుతి 
'ప్రమాణరూపమున నుల్లేఫించిన ఉపనిషద్‌పాఠ [క్రమము ఉపనిషత్తులలో 
నెక్కడను లధింపదు. ఆచార్యులు ఉల్లేఖించిన పాఠమి ట్లున్నది : 

“శాన్‌ వై ద్యుతాన్‌ పురుషో ఒమానవః స ఏత్య (బ్రహ్మలోకం 

గమయతి”, (బృ. ౬-౨-౧౫) ' 

ఇపుడు లభించుసాఠము. “తాన్‌ వై ద్యుతాన్‌ పా మానస ఏత్య 
(బ్రహ్మలోకాన్‌ గమయతి”. (బృ. ౬-౨-౧౫) 

ఇందు “మానసః పురుషః అనియు, ఆచార్యునిపాఠమున “పురుషో 
ఒమానవః' అనియు నున్నది. తన యభిమతసిద్ధికొణకు ఆచార్యుడు 
పాఠము నిట్లు మార్చినా డేమో యనిపించుచున్నది. మానసపదము లింగ 
శరీరమునకు వ్యంజకము - ద్యోతకము - తెలుపునది, 


ఉపనిషత్తుల ననుసరించి సమన్వయపూర్వ దేవయానమార్గము : 


ఆర్బి | 

అహస్సు ఛాం. ౫-౧౧-౧. 
శుక్ల సము బృ, ఆ, ౬-౨-౧౫. 
ఉత్తరాయణము ) 


సంవత్సరము, బృ. ఆ, ౬ఒ-౨-౧౫ న లేదు, 
'దేవకలోము, భాం, ౫-౧ం౦-౨'న లేదు, బ్బ, సలిల ంేం న ఉన్నదిః' 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము తృ, పా, వంగో 


వాయులోకము, ఛాం, ౫-౧౦-౨ న లేదు. బృ, ౫-౧-౧౦. న ఉన్నది, 


ఆదిత్యలోకము, ధాం, ౫-౧౦-౨. బృ. ౫-౧౦-౧, అ=ి-౧౫. 


చం|ద్రలో కము న క్‌ 
విద్యుల్లోకము కా ద్బి. కతత 
వరుణలోకము 

ఇం(ద్రలో కము కౌషీతకీ (బ్రా, ౧-౩, 
(ప్రజాసతిలో కము 


(బహ్మలోకము, ఛాం, ౫-౧౦-౨. ద్భి. ౬-౨-౧౫1. కౌ, ౧-౭, 
ఇ ట్లీమార్గము నిర్ణయింపనగును. (౬) 
ద్వితీయాధికరణము 
అమానవపురుషు డుపాసకుని ఒకయెడ (బహ్మను చేర్చుననీయు, 
మరియొకట |(బ్రహ్మలోకము ననియు, ఇంకొకట మరియొకవిధమునను 


చెప్పబడినది. వాస్తవమున నతనిగంతవ్య మెయ్యది? అది ముఖ్య(ద్రిహమా? 
మరియొకటియా? అన, సూ(తకారుడు బాదరియభిప్రాయమును చెప్పు 


చున్నాడు. 
అల్లో అ ఇట్‌ 
కార్యం బాదరి రస్య గత్యుపవ త్తేః ౪.3.2 
అస్య గత్యుపప త్తేః = ఉపానకునకు గతి సంభనమగుటవలన, 


కార్యం=కార్య(బిహ్మను (జేర్చునని), దాదరిః=దాదరి ఆచార్యునిమతము, 

ఉసాసకునకు గంతవ్యము (బ్రహ్మమని (ఛాం, ౫-౧౦-౨)యును, 
దిహ్మలోకమని (ఛాం, ౮-౧౫-౧) యును, (ద్రిహ్మలోకములందు 
(బృి. ౩-౨-౬) అనియు, (బ్రహ్మలోకములను (బృ, ౬-౨-౧౫) అనియు 
నిట్లనేకవిధముల చెప్పబడినది. కావున నీ పదము అన్నియు (బ్రహ్మమును 
బోధించునా లేక యన్యమును బోధించునా? ఆని సందేహము కలుగును, 
పై ప్రసంగములందుగల పదములు ముఖ్య(బిహ్మ - అకౌర్యో ద్రహ్మను 


Scanned by CamScanner 


౭౧౦ వేదాంతదర్శనము 


బోధింపపు, కారణ మేమన; పర(బహ్మాము సర్వత నుండు వ్యాపకతత్వము. 
దోనిని పొందుటకు పాసకునకు గతి యవసరము కాదు, కావున నీ 
(పసంగములంచు ఉపాసకునకు గంతవ్యముగా వర్ణింపబడినది ముఖ్య 
(బ్రహ్మము కాక కార్య్మబహ్మామై యుండనగునని సూ త్రకారుని ఆశయము, 


ఈ కార్య(భబ్రిహ్మ మన నేమి? (బ్రహ్మపదముతో కార్యపద(ప్రయో 
గము ఆశా స్త్రీయముగా తోచును, ఉపర్యు క్రప్రసంగములలో (బ్రహ్మలోక 
పదము (బహ్మమే లోకమని కాని, (బహ్మరూపలోకమని కాని కాక్క ఆది 
యొక విశేషప్రదేశమని బోధపడును, ఉపాసకునియాత్మ యట జేరి నిర్చా 
ధముగా (బహ్మమును బొందును. అనివార్యముగ ((:గ్మా('ప్రా ప్తి కలుగు 
(ప్రదేశమని భావము. కావుననే యది. (బ్రహ్మలోక మనబడుచున్న ది. కార్య 
(బ్రహ్మపదము దీనినే బోధించును. దేవయానపథమున అర్చిరాదిపదములచే 
లక్షీతమగునదియు (ప్రదేశవిశేషమే యని యెంచవలెను, అట్టిప్రదేశము 
లన్నియు దాటి “ఉపాసకునియాత్మ సాక్షాత్‌ (బ్రహ్మ(ప్రా ప్తి యవశ్యము 
లభించు ప్రదేశమును చేరు*నని యభిప్రాయము. ఇది యంతయు శాస్తదృష్టి 
ననుసరించియే (వ్రాయబడినది, 

ఇట్టి లోకవిశేషమునే “యత్ర దేవా అమృతత్వ మానకుః" 
(యజు, ౩౨-౧౦) అను మంత్రము సూచించును. ఇట్లు అవశ్యము 
బ్రహ్మమును (ప్రాపించు (బహ్మలోకము భూలోకముకంటె భిన్నముగా 
నన్య(త్ర ఉండును. కావున ఉపాసకునియాత్మకు గతి సంభవ మగును, 


ఏ యుపాసకున కిటనే - యీ దేహమునందే (బ్రహ్మ సాకిత్కరిం 
చునో యతనియాత్మ మరణసమయమున స్టూలసూక్ష్మదేహములు నశించి 
విడివడుటయే తడపుగ (బహ్మమును బొందును, అందువలననే “న తస్య 
ప్రాణా ఉత్‌ (క్రామంతి” (బృ, ౪-౪-౭) యని చెప్పబడినది, ఏ యుపాస 
కుసి కిట _(బహ్మాప్రా ప్తి కలుగదో యత డు.త్కమించి పొందు (బహ్మాము 
కొర్య(బ్రహ్మమని దాదధిఆచార్యునిమతము, (2) 


Scanned by CamScanner 


చతురాధ్యాయము తృ. పా. ౭౧౧ 
® 


ఈ విషయమున మరియొక హేకువును సూత్రకారుడు (ప్రస్తుతించు 
చున్నాడు. 
వి శేషితత్వా చ్చ ౪-౩-౮ 
విశేషితత్వాత్‌ చ = బహుత్యము మున్నగువానిచే విశేషితము చేసి 
నందునను కార్య్రహ్మమునే ఉపాసకుడు చేరునని సూ (త్రార్థము. 

” బహ్మలోకాన్‌ గమయతి, తే తేషు (బహ్మలో కేషు పరాః 
సరావతో వసంతి.” (బృ. ౬-౨-౧౫) “ఉపాసక - ఆత్మలు దిహుకాల 
మక్కడ వసింతురు'. ఇట (బ్రహ్మలోకమునకు బహుత్వము, నివాసము 
ననువిశేషములతో సంబంధము కల్పించుటచే (బ్రహ్మలోకము లున్నట్లు 
నట నుపాసకు లుండునట్లు బోధపడును, దీనింబట్టి యాలోకములు సీమిత 
ములై యుండవలెను. లేకున్న వానిలో బహుత్వ మెట్లు సిద్ధించును? 
బ్రహ్మ(ప్రా ప్తి యిట్టిది కాదు. (బ్రహ్మను బొందిన ఆత్మ యొకసీమిత 
(ప్రదేశమున నుండదు. (బ్రహ్మానందము ననుభవించుచు సర్వ(త్ర విహ 
రించును. ఉపాసకుడు పొందు (బ్రహ్మలోకము లనేకములై సీమితము 
లగుటచే నాలోకములు (బ్రహ్మముకాక (బ్రహ్మ సృష్టియం దుండు వేరు 
లోకములు కొవలెను. అట కొంతతడ వుండి యటు పె నిర్బాధముగ (బ్రహ్మ 
మును పొందును. కావున (బ్రహ్మలోకములన కార్య(బిహ్మమని బాదరి 
యభిప్రాయపడుట సముచితమే. (౮) 

“బహ్మలోకాన్‌*'_ అనుటచే కార్య(బహ్మ(గహణము చేసిన “న 


ఏనాన్‌ (బ్రహ్మ గమయతిి (ఛాం, ౫-౧౦-౨), అను సీవాక్యమునందలి 
(బహ్మపదమున కర్ణ మేమగు, నన: 


సామీప్యాత్తు తద్వ్యప దేశః “3-౯ 


సామీప్యాత్‌ తు=సామీహప్యమువలన, తద్‌ వ్యపదేశః = (బహ్మకథ 
సము, ఇట (బ్రహ్మసదము (బ్రహ్మసామీష్యమును బోధించు నని సూకశ్రార్థము, 
(బ్రహ్మము సర్వవ్యాపక మగుటచే నర్గి యెల్లరకు సమీపమున 


Scanned by CamScanner 


౭౧౨ వేదాంతదర్శనము 


నుండును. ఎల్లరు* దానికి సమీపమున నుందురు. కౌవి, ఆజావము కారణ 
నుగ జీవుడు (బ్రహ్మమునకు దూరమగును. వస్తువు సమీపమున చున్నడవి 
తెలియనపు డది దూరమున నున్నట్లగును. ఉపాసకుడు (బ్రహ్మము నుపా 
సించి (బ్రహ్మమును సమీపమున తెలిసికొనును. ఉపాసకుడు పూర్ణవిర క్తు 
డైన స్టితియందే (బ్రహ్మమును సామీస్యమున గు ర్తింససాగును. అవ్పుడే 
(బహ్మమున్ను బొందును. కొవున నిట (బహ్మపదము (బహ్మసామీస్యముమ- ' 
కార్య(బహ్మమును టోధించునని భావము. (ల) 
కార్య(బిహ్మమును పొందిన ఉపాసకు డెన్నడు (బహ్మమును పొందు, 
నన :: 
కార్యాత్యయే తదధ్యకేణ సహాతఃపర 
చుభిధానాత్‌ ౪౩-౧౦ 
అత।పరమ్‌ = కార్య(బహ్మానంతరము, అభిధానార్‌ = (బ్రహ్మను 
('ప్రాప్తించునని చెప్పుటవలన, కార్యాత్యయే = కార్యబ్రహ్మలోకమున 
దాటిన మీదట, తదధ్యకేణ సహ = ఆలోకముల కధ్యకుడైన (బ్రహ్మ 
ముతో, చేరునని యర్థము. 

(దహ్మోపానకుడు కార్య(బ్రహ్మలోకమును జేరి నిరంతరము (బిహ్యా 
నిష్షుడె (బ్రహ్మమునే యుపాసించుచు కార్య(బహ్మతో కసుకానుభవము 
పూర్తియగుటయే తడవుగ సర్వలోకాధ్యతుడగు (బ్రహ్మమును జేరును. 
“తేన ధీరా అపియంతి బ్రహ్మావిదః స్వర్గలోక మిత ఊర్జ్వా విముక్తాః” 
(బృ. ౪-౪-౮) ధ్యానశీలురగు (బ్రహ్మ జ్ఞానులు న్వర్గలో కము (కార్య :: 
(బహ్మలోకము)ను పొంది తదుపరి విముక్తు లగుదురు - (బ్రహ్మమును 
బొందుదురు.* “స సామభి రున్నీయతే (బ్రహ్మలోకం న ఏతస్మాత్‌ జీవఘ 
నాత్‌ పరార్‌ పరం పురిశయం పురుష మీక్షతే"” (ప. హ్‌ ౫-౫) “ఆతడు 
సామములచే (బ్రహ్మలోకమున జేర్చుబడును. అప్పు డతడు (ప్రకృతికంటచె 
సూక్మమైన జీవమనమగు తనస్యరూపముకంబను సూక్ముడు పర్యలోక 


Scanned by CamScanner 


చతురాధ్యాయము - తృ,పొ, 8౧౫8 
@ 


వ్యా పుడు నగు పురుషుని - పరమేశ్వరుని సాక్షాత్కారము పొందును - 
అదియే (బహ్మసాఖ్షైత్కారము. 

“ద్రిహ్మవి దాప్నోతి పరమ్‌” (తై, ౨-౧) “'బహ్మక్లాని సర 
మును బొందును.’ (బహ్మదర్శనమును బొందును. ఇదియే మోక్షము, ఇట్లు 
ఉపాసకుడు దేవయానమార్గమున మోక్షమును బొందును. 

(సామమన (తిమా(త్ర - ఓంకారరూప(బ్రహ్మమును ధ్యానించుట 
యగును. “ఓక్‌” పరమేశ్వరునిసర్వో త్రమనామము, ఉపాసనకు “ఓమ్‌” 
సర్వ(శేష్టసాధనము, అట్టి యుపాసనకు ఫలమే (బహ్మలోక(ప్రా ప్తి.) 
(౧౦) 

ఉపర్యు క్రవిషయమున స్మృతి(ప్రమాణము : 

స్కృ తే ్య్‌ ౪-౩-౧౧ 


స్మృతిప్రమాణమువలనను ఉపాసకుడు కార్య(బ్రహ్మలో కమును 
దాటి (బ్రహ్మమును చేరును - ముక్తిని బొందునని సూశ్రార్థము, 

“బహ్మణాసహ తే సర్వే సంప్రా పే (ప్రతిసంచరే పరస్యాంతే 
కృతాత్మానః (ప్రవిశంతి పరంపదమ్‌” 'కొర్య(బ్రహ్మలో కొవసానమున (బ్రహ్మ 
దర్శనమువలన కృతకృత్యులై యుపాసకులు (బ్రహ్మతో చేరి సరమపద 
మును బొందుదురు.” అని స్మృతివచనము, (దీనికి మూలము తెలియదు.) 
(౧౧) 

ఇంతవరకు చెప్పబడిన బాదరిమతము ఏ యాచార్యునిమతమునకు 
(ప్రతియోగిగా చెప్పబడిన, దన : 


పరం జె మినిర్‌ ముఖ్యత్వాత్‌ ౪-౩-౧౨ 

యి 
ముఖ్యత్వాత్‌ = ముఖ్యమగుటవలన, పరం = పర(బహ్మపర మేళ్వ 
రుని (ఆర్చిరాదిమార్గమున ఉపాసకుని చేర్చునని) జైమినిః = జై మిని 
ఆదార్యుడు చెప్పును, “స ఏనాన్‌ (బహ్మ గమయతి” (ఛాం, ౪-౧౫-౬) 
'ఆశడు వీరిని (బహ్మమువరకు జేర్చును', ఇట (బ్రహ్మపదము ముథ్యార్థ 


Scanned by CamScanner 


8౧౪ వేదాంతదర్శనము 


మున - అభిధావృ త్తితో - పర(బహ్మపరమేశ్వరునే తెలుసును. కాపున 
ఉపాసకుడు గేవయానపథమున (బహ్మమును చేరును. కార్య(బ్రహ్మముసు 
కాదు; అని చై మిని అభ్మిపాయపడుచున్నాడు. (౧౨) 
ఈ విషయమునే బలపరుచుచు మరియొక సూత్రమును జెప్పుచున్నాడు. 
దర్శనాచ్చ ౪-౩-౧౩ 
పర(బహ్మ - పరమేశ్వరునియందే (బ్రహ్మపద(ప్రయోగము చూచుట 
వలనను ఉపాసకుని కార్య(బహ్మమున గాక (బహ్మముననే న 
సూ(త్రార్హము. క 
“సత్యం క్షాన మనంతం బ్రహ్మ” తై.౨-౧ 
“లే తెకిడంకేరా తద్‌ _బహ్మ్మ"” ఛాం. ౮-౧౪-౧ 
“విజ్ఞాన మానందం (బ్రహ్మ బృ. ౩-౯-౨౮ అను నీవాక్య 
ములం దంతటను (బహ్మపదము పరబ్రహ్మ - పరమేశ్వరుని తెలుపుటకే 
ప్రయోగింపబడుట చూచుచున్నాము, అట్లే “స ఏనాన్‌ (బ్రహ్మ గమయతి” 
ఛాం. ౪-౧౫-౬) అను తావునను (బ్రహ్మపదము ముఖా గ్రర్టమున (బ్రహ్మ 
మునే బోధించును, పతే టో ధింపదని జై జై మినియభిి ప్రాయము, 
మరియు 


నచ కార్యే (పతిప త్త్యభిసంధిః బఇ-౩-౧౪ 


కార్యే = కార్య(బహ్మమున, (ప్రతిప త్త్యభిసంధిః = (ప్రాప్తించునను 
అభిప్రాయము, న చ=లేసు లేదు. 

ఉపాసకుడు కార్య(బ్రహ్మమున చేర్చబడునను తాత్పర్యము శాస్త 
మున నెక్కడను కనిపింపదు. కావున ముభ్యార్గమున (బహ్మపదము పర 
(బహ్మమునే తెలుపునని జై మిని, 

“అకృతం కృతాత్మా (బహ్మలోక మధిసంభదా మీతి” (ఛాం.. 
౮-౧౩-౧) షు. ' రృతకృత్యుడనై అకృత(బ్రహ్మలోకమున చేరు 
చున్నాను'. అని యుషాసకు డనుచున్నాడు. ఇట (బహ్మలోకమునకు 


Scanned by CamScanner 


చతుర్జాధ్యాయము--తృ, పా, ౭౧౫ 


“అకృత' ఆను విశేషణ ముండుటవలన (బ్రహ్మతో కపదమునకు (బ్రహ్మ 
దర్శనము అని కాని, (బ్రహ్మమే లోకము అనికాని అర్థము చెప్పుట. 
యు క్షమగును. అప్పుడు కార్య(బ్రహ్మమని చెప్పవలసిన యవసర ముండదు, 
ఇది జై మిని ఆచార్యునిమతము. (౧౪) 


అమానవప్పురుషు డెవరిని (బ్రహ్మలోకమువరకు చేర్చు, నన : 


అపతీకాలంబనా న్నయతీతి బాదరాయణ 
ఉభయథాఒదోషా త త్‌ కతుళ్చ ౪-౩-౧౫ 


ఆ(ప్రతీకాలంబనాన్‌ = సూర్యాది(ప్రాకృతిక పదార్థముల నాలంబన 
ముగా తీసికొనని యుపాసకులను, నయతి = తీసికొనిపోవును, ఇతి = 
అని 'బాదరాయణః = సూత్రకారునిమతము. ఉభయథా = రెండువిధము 
లను, అదోషాత్‌ = దోషము లేనందున, తత్‌ (క్రతుః చ= (బహ్మా(ప్రా ప్తికే 
సంకల్పము కలవాడును. 


“(ప్రతీకముల నాలంబనముగా తీసికొనక సాక్షా దానందస్వరూప 
(బ్రహ్మము నుపాసించు ఉపాసకులను సూక్ష్మకశరీరరూపుడగు నమానవపురు 
పుడు దేవయానముతో (బహ్మమువరకు చేర్చును.” అని బాదరాయణుని 
(సూట్రకారుని) మతము. ఆట్లంగీకరించినందున కార్య[బ్రహ్మమునో 
లేక ముఖ్య(బహ్మమునో చేర్చు ననుటలో రెండువిధములలో నెట్లు చెప్పి 
నను దోషముండదు. కారణ మేమన: ఉపాసకునిధృధఢసంకల్పము (బ్రహ్మ 
. (ప్రా ప్తియేకదా 1 

కొందజు సూ(త్రమునగల “ అదోషాత్‌ * పదస్థానమున '“దోషాత్‌” 
అను. పాఠము నంగీకరించి యిట్లు వ్యాఖ్యానము చేయుదురు: (ప్రతీకముల'" 
నాలందినముగా తీసీకొనక సాక్షాత్‌ (బహ్మము నుపాసించు వారిని (బ్రహ్మము 
వరకు చేర్చును. కారణ మేమన ; ఉభయథా దోషార్‌ = (పతీకోపాసకు 
లను గొంపోవునని చెప్పినను, (బ్రహ్మోపాసకులను గొంపోవునని చెప్పినను 
ధోషము వాటిల్లును - ఉపనిషత్‌ వాక్యములకు విరుద్ధ మగును, కావృన 


Scanned by CamScanner 


“యథా క్రతు రస్మిన్‌ లోకే పురుషో భవతి తథేతః (పేశక్య భవతి. 
(ఛాం. ౩-౧౪-౧) “ఈ లోకమున పురుషు డెట్టి కర్మలు చేయువా డగునో 
యీదేహమును వీడి యట్టి ఫలము కలవా డగును,” అనువాక్యము ననుస 
రించి గతి, ఫలము మున్నగువానిని పొందునని యంగీకరింపవలయును.' 
అని యిట్లు వ్యాఖ్య నొనరించినందున వాదరిజై మినుల మతములకు సోమాం 
జన్యము కుదురదు. అంతిమసరిణామములో భేదముండదు, పాఠభేద 
మున్నందున నిట్లు చూవవలసి వచ్చినది. (౧౫) 

. ఆ(ప్రతీకాలంది నో పాసకులకు దేవయానమున (బ్రహ్హ ప్రాప్తి కలుగు 
ననుటకు మరియొక హేకువు ; 


| విశేషం చ దర్శయతి న 


(శాత ప్రమాణము విశేషం చ= ఆడతన విశేషము 
కూడ, దర్శయతి=-చూపుచున్న ది. 

(ప్రతీకములను ఆలంబముగా గొని యుపాసించువారికంచె విశిష్ట 
ఫలము ఆ(ప్రతీకోపానకులకు కలుగునని సూ (త్రార్థము, 

(ప్రాకృతిక పదార్థములు ఉపాసనకు (ప్రతీకలుగా తీసకొనరాదని 
పూర్వము (వే. ద. ౪-౧-౪) చెప్పబడినది. అట్టి యుపాసనలకు ఫలములు' 
(బ్రహ్మప్రాప్తి కాక యితరములుగా ఉపనిషత్తులలో చెప్పబడినవి, కావున 
ఆ(ప్రతీకోపాసకులకు సాక్షాత్‌ (బ్రహ్మ(ప్రా ప్తి రూపవిశేషఫలము కలుగునని 
(ఛాం, ౫-౧౦-౨ బృ. ౬-౨-౧౫) ఉపనిషర్‌ వాక్యములవలన = తెలుప 
బడినది. కావున (బతీకోపాసకులను విడిచి, అర్చిరాది దేవయాన మార్గ' 
మున ఉపాసకులను (బ్రహ్మమును చేర్చునని నిశ్చితమగుచున్నది, (౧౬) 


వేదాంత దర్శన -- అందా వ్యాఖ్యానమున 
చతుర్థాధ్యాయమునందు తృతీయపాదము 
సమా పము 


Scanned by CamScanner 


క" 


(పథమాధికరణము 

తృతీయ పాదముసందు ఉపాసకుడు డదయాగ మార్లదమున అర్బ 

లః 
రాదుల ననుసరించి కార్యటబ్రహ్మాముగు బొందు దిధము పర్షంపదిడిసడ్ని 

మ 
టే అహ dry mn ry ale Ye (on వ శా 
గట సి చతుర్థ పాదమునందు Urs PERO గ్రారరుూ డను క్‌ (దహ PACA 
యనెడి ముక్రి వర్తి ంసబడును, ము 
అకు దూరుడె (బ్రహ్మానందము నసుభవించును. జీదాత్క రవప్ప డెట్టుండుగో 

నూ న్‌్‌. 


సూ(త్రకారుడు పర్తి ంచుచున్నాడు, 


రియందు జీపుడు సమన దణ 
—0 న! 


సంపద్యావిర్‌ భావః "స్వేన శద్దాత్‌ 2-2-౧ 


స్వేనళద్దాతి= స్వేన సదయు క్ర గబ్బి ప్రదూణముదంగ, సంపదూ?= 
(బ్రహ్మమును పొంది, ఆవిర్భావః=స్వస్వరూపముస సుండును _ ఆనందము 
ననుభివించును. “ఏన మేవైష సంటప్రసొడో ఒస్మా చృరీరాత్‌ సముజ్ఞాయ 
పరంజ్యోతి రుపసంపద్య "స్వేన రూపే ణాథిసష్పద్యశే.” (ఛాం, ౮-౧౨-౭) 
“ఇళ్లు బహ్మసాజిత్కారమును దొందిన జీవుడు ఈ శరీరమునుండి వెలు 
వడి పరంజ్యోఠి-బిహ్మమును ప్రాపించి తన రూపముతో గుండును. 
కై వల్యరూపమున (ప్రకటమగును.' ఇట “ 'స్వేస రూపేణ” అముటివలవ 
జీవాత్మ సంసారదళయందున్నపుడు స్థూలసూత్మశరీరములచే నావరింపబడి 


'రాగద్వేషాదులకు వళుడ్డై యుండుననియు, (బ్రహ్మసాకెక్కారానంతర 


మా శరీరబంధనములనుండి విడివడి తన గ్వరూపమున తా దుండుగనియు 
స్పష్టమగుచున్నది. శరీరబంధనమునుండి విముక్తు డగుటవలన జీవుడు 
కేవలుదై. స్వస్వరూపమున (్రహ్మమునం దుండుసు. ఇదియే ముక్తి, (౧) 

ముక్తుదైన జీవుని స్వరూప మదియే యని యెట్లు తెలియు, గన : 


Scanned by CamScanner 


ఫరా వేదాంతదర్శనము 


ము కః (పతిజ్హానాత్‌ త 
కా క్ర 


(ప్రతిజ్ఞానాతీ =(ప్రతిజ్ఞావచనమువలన, ముక్తః = ముక్తిని బొందిన 
వాడని తెలియును, 


ముక్తావస్టయం దుండు రూపమే జీవుని వాస్తవికరూపమని (ప్రతిజ్ఞా 
వచనమువలన తెలియును, 

ఛాందోగ్యమున (౮-౭-౧) నిట్లు వర్షన లభించును. ఈ శుద్ధాత్మ 
జరామృత్యువులు, ఆకలిదప్పికలు నను దుఃఖములనుండి దూరుడై సత్య 
కాముడు, సత్యసంకల్పుడునై యుండును. అట్టి యాత్య-నన్వేషి ౦ంపవలెను- 
ఎరుగవలెను. ఇయ్యది యాత్మకు సాంసారికావస్థారహిత రూపము, సాం 
సారికావస్థయందు జీవాత్మ స్టూలసూక్షుశరీరయు క్తుడై (ప్రియా(ప్రియముల 
తోను, ఆకలిదప్పికలతోను, రాగద్వేషాదులతోను వికృతుడగుచుండును., 
వానికి వశీభూతుడై యుండును, ఇయ్యది జీవాత్మకు స్వస్వరూపము కాదు, 
ము క్తియందు జీవాత్మ స్వస్వరూసమున నుండును, ఆ విషయమును దెలుపు 
(పసజాపతి వాక్య మొకటి కలదు. 


ఆ యాత్మ తెలియదగినది. దాని నాధారముగ గొని తరువాత 
“ఏష సంప్రసాదో౭ఒస్మా చృరీరాత్‌ సముజ్ఞాయ పరంజ్యోతి రుపసంపద్య 
స్వేన రూపేణ అభినిష్పద్యతే (ఛాం, ౮-౧౨-౩) “బ్రహ్మమును సాక్షా 
త్యారము చేసికొని యాత్మ యీ శరీరమునుండి వెలువడి పరంజ్యోతిని 
బొంది తన కై వల్యరూపమున (ప్రకటమగును.” అని చెప్పబడినది. దీనితో 
బాటు “స ఉ త్రమః పురుషః స తత్ర పర్యేతి.” (ఛాం, ౮-౧౨-౩) “ఏది 
పరంజ్యోతియో యదియే యుత్తమ పురుషుడు. అతనియందు జీవాత్మ తన 
స్వరూపముతో (ప్రవేశించును. అనియు నున్నది. ఇట్లు ఆత్మ పరమప్పరు 
షుని పొందుటయే మోక్షము. ఈ భావమునే ముండకముకూడ తెలుపు 
చున్నది. 


Scanned by CamScanner 


చతుర్జాధ్యాయము_చ, పా, కీగిళొ 


“తథా ఏద్వాన్‌ నామరూపాద్‌ విముక్త। పరాత్‌ పరం పురుష 
ముపైతి దివ్యమ్‌.* (ముం, ౩-౨-౮) ఆత్మ- బ్రహ్మమును సాకొత్కారము 
చేసికొనినపుడు నామరూపములను (గోవిండాది శరీరము) విడిచి పరాత్పరు 
డగు పరమేశ్వరుని జొందును.' (ప్రకృతికంచి జీవాత్మ పరము. అంత 
కంటెను పరమాత్మ పరము. అట్టి పరమాత్మను చొందుటయే ఆత్మకు 
ము క్రావస్ట - కై వల్యరూపమున నుండుట యగును, (౨) 

ఛాందోగ్యమున (౮-౧౨-౩) తనరూపమున (ప్రకటమగుట యన 
సం(ప్రసాద మనబడినది, అదియొక యవస్థావిశేష మగును. దానిచే నాత్మ 
యెట్లు (గహింపబిడు, నన : 


ఆత్మా (పకరణాత్‌ శక 


(పకరణాత్‌ = (ప్రకరణమును బట్టి, సం(ప్రసాదపదమువలన, ఆత్మా= 
ఆత్మయే (గ్రహింపనగును, 

“య ఆత్మా అపహతపాప్మా....” (ఛాం, ౮-౭-౨) అను నీవాక్య 
ముతో ఆత్మ(ప్రకరణము (ప్రారంభమగును, తదుపరి “ఇదం శరీరం.... 
ఆత్మనో 2_ధిష్టానం” (ఛాం, ౮-౧౨-౧) ఈశరీరము నాళరహితమగు 
ఆత్మకు అధిష్టానము” ఆని నుడివి యీశరీరముతో నుండగా నతనికి 
(పియాపియములు కలుగును, శరీరముతో సంబంధము విడిపోయినప్పుడు 
సుఖదుఃఖము లుండవు, అట్టి యవస్థను లక్ష్యమునం దుంచుకొని “ఏష 
సం(ప్రసాదో అస్మాత్‌ శరీరాత్‌” (ఛాం. ౮-౧౨-౩) అని చెప్పబడినందున 
(ప్రకరణమునుబట్టి సం(ప్రసాదళబ్దము ఆత్మవాచకమని స్పష్టమగుచున్నది, 
శీత) 
జీవుడు _ పరబ్రహ్మను పొందుటయన దేవదత్తుడు (గ్రామమును 
పొంది వేరుగ నుండున ట్లుండుటయా? లేక నది సముద్రమున జేరి 
యవిభ క్రముగ నుండున ట్లుండుటయా? యన్న : 


Scanned by CamScanner 


తీలీం వేదాంతదర్శనము 


అవిభాగేన దృష్టత్వాత్‌ అపా 
దృష్టత్వాత్‌=శా స్ర దర్శనమువలన, అవిభాగేన=ఆత్మ పరంజ్యోతిని 
చేరి యవిభ క్రముగా నుండునని యంగీకరింపబడును, 

(దైహ్మ జ్ఞానము కలిగినమీదట జీవాత్మ పరమాత్మను (బ్రహ్మ 
చేరి నది సముద్రమున ఛేరి తన నామరూపములను విడిచి యం దవిభ క్ర 
ముగా నుండున ట్రుండును. 

“యథా నద్యః స్యందమానాః సము(దే 

ఆస్తం గచ్చంతి నామరూ పే విహాయ 

తథా నామరూపొద్‌ విము క్తః 

పరాత్‌ పరం పురుష ముపెతి దివ్యమ్‌.”. (ముం. ౩-౨-౮) 

నదీజలములు సముద్రమున జేరును. కాని యవి స్వరూపముతో 

తమయ స్తిత్వమును కోలుపోవు. ఈకశ్వరునివ్యవస్థ ననుసరించి సముద్రము 
నుండి యావిరియె సముద్రమును విడిచి మరల నదీరూపమున (ప్రవహిం 
చును. ఈ స్పితియే ఆత్మపరమాత్మలవిషయమునను గు_ర్జింపనగును. అవి 
రెండును చేతనములు. జీవాత్మ సంసారరూపనదీరూపమున జీవనయాత్ర 
నిర్వహించి (బ్రహ్మరూపసముద్రమున జేరును. (బ్రహ్మము ఆనందస్వరూ 
పము. జీవాత్మ ఆ యానందము ననుభవింప నారంభించును. ఇదియే జీవ 
పరమాత్మల యవిభాగస్థితి. జీవాత్మ తనయ _స్తిత్వమును కోలుపోదు. 
అందువలననే ముండకమున (౩-౨-౩) (బ్రహ్మజ్ఞాని యపుడు పుణ్యపాప 
ములను విడిచి నిర్మలుడై పరమసామ్యమును బొందునని చెప్పబడినది, ఆ 
యవస్టయందు ఆనందానుభూతి తక్క మరియొండు జీవున కుండదు. 
అంతేకాని జీవుడు (బ్రహ్మమై పోడు, అట్లు కాక బ్రహ్మమే యె తన 
య _స్తిత్వమునే కోలుపోవునెడల “(బ్రహ్మో షేతి” (బ్రహ్మమును పొందు 
ననుట వ్యర్థమగును, (బ్రహ్మను సాక్షాత్కారము చేసికొనినందున నపుడు 
జీవుడు (బ్రహ్మామున నవిభ క్రముగా నుండునని చెప్పబడుచున్నది. (౪) 


Scanned by CamScanner 


చతుర్దాధ్యాయము-చ. సా, రచి 


మోక్షమున జీవాత్మ స్వస్వరూసమున నావిర్భవించునని చెస్పటబడి 
నదికదా । ఆ.రూపమేమి? యన, ముంచు జై మినిమతమును సూత్రించు 
చున్నాడు, 


ద్రాహ్మేణ జై మిని రుపన్యాసాదిభ్యః . ౪-౪-౫ 


ఉపన్యాసాదిభ్యః=ఉప(క్రమాదులవలన, బ్రా 'హ్మేణ = టబహ్మసం 
బంధిరూపముతో నుండునని, కై మినిః=జై మిని మతము, 

అట నట ఉసనిషదాచులందు గల వర్ణనలవలన జీవాత్మ ముక్తావస్ట 
యందు (బ్రహ్మరూపమున నుండునని జై మిని అంగీకరించును, ఉపనిషత్తు 
లలో (ముం, ౨-౨-౭. తై. ౨-౬. ఛాౌ౦. ౮-౭-౧) “(బ్రహ్మము ఆనంద 
రూపము, సక్యనంకల్పుకు, సత్యకాముడు ననియు తెలియును, బీవుడు 
(బ్రహ్మమును బొంది ఆనందమును అనుభివించునపుడు (సే న్వెన తా పేణి 
చాం. ౮-౧౨-౩) స్వస్వరూపమున ఆవిర్భవించు న శై మిని 
ముని “'బహ్మరూపమున నుండును అని యభిప్రాయపడుచున్నాదు. 

కొని. ఛాందోగ్యమున నొకచో, “తస్య సర్వేషు లోకేషు కామచారో 
భవతి” (చాం. ౭-౨౫-౨). ముక క్లౌత్మె సర్వలో కములంద్లును స్వేచ్చగా 
సంచరించును,.? అని యున్నది. (బ్రహ్మము సర్వ(త్ర .వ్యా ప్పమై యుండును, 
దానియందు గతి - సంచార ముండదు. కాని ముక్త ఆత్మ సర్వలోకము 
లందును సంచారము చేయగలుగు ననుటచేత ము _క్తియందు జీవాత్మ 
(బహ్మముకం'టె భిన్నమని స్పష్టమగుచున్నది, (బ్రహ్మ మంతట నుండును, 
కాని సంచరింపదు. వ్యాపకవస్తు వునందు గతి కలుగదుకదా | జీవుడు సంచ 
రించును కావున “స్వేన రూపేణ" అనుదానికి “బా హ్మేణ రూపేణ” అను 
టలో' తాత్సర్యము జీవుడు . 'మోక్షమున తన. ,య స్తీత్వము నెన్నడును 
పోగొట్టుకొన 'డనియే యెంచుట యుచితమ్ము, ' కావున (బహ్మరూపమూ 
నందుననియ, “అందు కేన కసైనన్తయ జుం యథార్థము లేదు, జీవుడు 


Scanned by CamScanner 


రి.౨.౨ వేదాంతదర్శనము 


సదా (బహ్మమే యనుటలోను సారము లేదు. (బహ్మ మగునెడల మోక్ష 
సాధనము, స్వస్వరూపనిష్ప త్తియు నన్నియు వ్యర్ణములగును, (౫) 

పై విషయమున మరియొకని యభ్మిప్రాయము ; 

చితితన్మా(తేణ తదాత్మక త్వా దిత్యౌడులోమిః ౮-౪-౬ 

తదాత్మకత్వాత్‌ =చేతనస్వరూపమువలన, చితితన్మా(తేణ = చేతన 
చూపముతో నిష్పత్తి, ఇతి=అని, బొడులోమిః=బొడులోమి యాచార్యుని 
మతము, 

చేతనమా(త్రరూసముతో' మోక్షమున జీవు డుండునని యౌడులోమి 
యభిప్రాయము, 

జీవుడు చేతనస్వరూపు డనుట శాస్ర్రసమ్మతసిద్ధాంతము, మోక్షము 
నకు పూర్వము దేహేం(ద్రియాది (ప్రాకృతపదార్థములతో నావేష్టితుడై. 
యుండును, ఆ పదార్థములు. చేతనములు కావు, మోక్షమున వానిసంబంధ 
ముండదు. అపుడు క్రేవలచేతనస్వరూపముతో నుండును. శాస్త్రము నళ్లే 
చెప్పుచున్నది, “కృత్స్నః (ప్రజ్ఞానఘన ఏవ” (బృ. ౪-౫-౧౩) “డ్రష్టా 
దృశిమా[త్రాః” (యో, ద, ౨-౨౦) కొవున మోక్షమున జీవాత్మ స్వేన 
రూపేణ - చేతనరూపమున నుండుననుట సిద్దము. ఇదియే యౌడులోమి 
మతము, (౬) 

సూత్రకారుని (స్వ) మతము; 

ఏవ మప్యుపన్యాసాత్‌ పూర్వభావా 'దవిరోధం 

బాదరాయణ; ౪ఎ౪ఎరి 

ఉపన్యాసాత్‌=కా స్రప్రమాణమువలన, ఏవమపి=చితితన్మా త్రరూప 
మున (ప్రకటమగునని చెప్పినను, పూర్వభావాత్‌ = (బాహ్మరూపమున 
నిష్పన్ను డగునని చెప్పినందువలన, ఆవిరోధం=విరోధములేదని, బాద 
రాయణః=సూత్రకారు డంగీకరించుచున్నా డని యర్థము, 


Scanned by CamScanner 


చతుర్దాధ్యాయము చపా, ౬౨3 


మోశమున జీవుదు (ప్రకృొతిసంసల్గమును. విచీచి శేసలచేతనరూప 
మున నుందునని బౌదులోమి చెప్పుట కాన్రమున కొనుకూల మే, అబ్లే 
యంతొకు పూర్వము (బ్రహ్మానందము ననుభవించుచు గీవుడు మోషిమున 
డ్రాహ్మామగు నానంచరూపమునే నుండు ననుటయు శాస్త్ర విరుద్దము కాదు. 
కావున సూశత్రికారుడై న గాచరాయణునిదృష్టిలో పై రెండువిధములగు 
మతనులలోను నిరోధము లేదని తెలియుచున్నది, * ఒకినత్యము నొకరు, 
ఇంకొాకి సత్యమును మరియొకరు చెప్పినందున, తభోయరూపములు 
శాస్త్రానుకూలములు కొపునను దాదరాయణురు లెండింటిని అంగీకరించు 
చున్నాడు. (8) 

ద్వితీయాధికరణము 
మోక్షమున జీవునకు కామచారరూపమున ననుభవడు చెప్పబడి 


నది, (చాం. ౭-౨౫-౨), అయ్యది సంకల్పవిశేషమువలన కలుగునా? 
మరియొకవిధముననా? యన : 


సంల్పాదేన తు తుృుచ్చుతేః ౪-౪_౮ా 


త్యృతేః = (శ్రుతికథనమువలన, జీవునకు కామచారము, సృంక 
ల్పాత్‌ ఏవ తు=సంకల్పమువలననే కలుగును. మరియొకవిధమున కాదు. 

లోకమున నెవడేని యొకకార్య మొనర్చుటకు సంకల్పముతో దాటు 
(ప్రయత్నము చేయవలెను, సాధనసంప త్తిని చేకూర్చవలయును. అది 
యపుడు నెరవేరును. మోక్షమున నట్లుకాక సంకల్పమా[త్రమున జీపుదు 
ఐశ్వర్యము ననుభవించును - సంచరణము కలుగును, ఇతరోయత్న ములు 
సాధనసంపత్తులు నట చేకూర్పవలసిన యవసర ముండదు, శః సంకల్ప 
మనునది యంత।కరణవృ త్తి కాదు, అది శేపలాత్మానుభూతియే. 

“యం యమంత మభికామో భవతి యం కామం కామయే 
సోఒన్య సంకల్పాదేవ సము శ్తిష్టతి తేన సంపన్నో మహీయతే.” (ఛాం, 


౮-౨-౧౦) 


Scanned by CamScanner 


రి౨ ౪ వేదాంతదర్శనము 


“ఏ (ప్రదేశమును, ఏ కామమును అభిలషించునో అది యతనికి 
చేకూరును. డావితో నతడు సంపన్నుడై యానందితుడగును.? మోక్షమున 
జీపున కట్టి స్వాభావిక సామార్థ్యము కలుగును, అదియే సంకల్పరూపము, 
దానితో నతని కనుభూతి కలుగును, 

“వదన్‌ వాక్‌ పశ్యన్‌ చతుః శృణ్వన్‌ (శో(్రం మన్వానో మనః” 
(శత. (వా. ౧౪-౪-౨-౧౭) ము క్రాత్మ తనశ క్రి రూప సంకల్పముతో 
నన్నియు ననుభవించును. పై వాక్యమువలన మోక్షమున వాగాదీం[ద్రియ 
నులు కలుగునని యెంచరాదు. (ప్రాకృతికము లగుటవలన నవి యెట 
నుండి కలుగును? కాపున మోక్షమున జీవుడు సంకల్పమా॥త్రమున నన్నియు 
ననుభవించునని సూత్ర తాత్పర్యము, (<) 


అత ఏవ చానన్యాధి పతిః ౪ ౪-౯ా 


అత ఏవ = సత్యసంకల్పము వలననే, అనన్యాధిపతిః = అన్యుడు 
అధిపతిగా లేనివా డగును, స్వతం(త్రు డగును. అట్టియెడ జీవునకు 
(బ్రహ్మముతక్క మరియొక యధిపతి యెవ్వడు నుండడని సూ త్రార్థము, 

మోక్షమున జీవుడు (ప్రకృతివళుడు కాక స్వతం(త్రుడై యుండును, 
కావుననే ఛాందోగ్యమున స: వా పష ఏవం పశ్యన్‌ wean ఆత్మానంద? స 
స్వరాడ్‌భవతి, తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి.” (భాం. 
౭-౨౫-౨) “సర్వకళ క్రి మంతుడు, సర్వవ్యాపకుడునగు పరమాత్మను తెలిసి 
కొనుచు, ఆత్మయం దానందము ననుభవించుచు స్వరాట్టు - స్వయంరాజు = 
అగును, అన్నిలోకములందును నతనికి యఢేచ్చాసంచారము కలుగును. 
ఎక్కడను. [ప్రాకృతిక (వ్రతిబంధక ముండదు. పరబ్రహ్మము తక్కు 
యన్యాధిపతి అభని కుండడు, (౯) 

మోక్షముగ ననుభవించుటకు శరీరేం(ద్రియాదు లపేకీతములగుసా? 
ఆబ విషయమును విచారించుటకు సూత్రము నారంభించుచున్నాడు. = 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము. చపా, e౭౨౫ 


అభౌావం బాదరి రాహ "హ్యేవమ్‌ ౪-౪-౧౦ 


అభావం=ఆఅభావమును, బాదరిః = దాదరి, ఆహ=పలికెను, హి = 
కొరణ మేమన, ఏవమ్‌ =ఇ'ళ్లే శాస్త్రమున చెప్పబడినది. 

మోకానందము ననుభవించుటకు జీవున కట శరీరాదు లుండవని 
శాస్త్రము చెప్పుచున్నది. కావున బాదరిముని అట్లు చెప్పుచున్నాడు. (ప్రాకృ 
తిక సుఖదుఃఖములు ననుభవించుటకు శరీ రేంటద్రి యాదు లవసరము లగు 
ననియు, మోక్ష్షినంద మట్టిదికాదు కావున, నట శరీరాదుల యవసరముండ 
దనియు పూర్వము నిరూపింప బడినది. ఆ శాస్త్ర ప్రమాణముల ననుసరిం 
చియే మోక్షమున శరీరాదు లుండవని బాదరి యభిమతము. (౧౦) 


భావం జె మినిర్‌ వికల్పామననాత్‌ ౪-౪-౧౧ 
వికీల్పామననాత్‌ =వికల్పముగా జెప్పుటవలన, భావం=మోక్షమున 
శరీరాదు లుండునని, జై'మినిః=జై మిని మతము, 

“న ఏకధా భవతి, (త్రిధా భవతి, పంచధా స ప్పధా నవధా వై.వ పున 
శె్పెకాదళ స్మృతాః, శతం చ దళ చై కళ్చ సహస్రాణి చ వింళతిః," 
(ఛాం, 8-=౨౬.=౨) ముక్తాత్మనుగురించి వర్షించుచు “ఒకటి, మూడు, ఐదు 
ఏడు, తొమ్మిది, పదునొకండు, పది, యిరువది, వంద, సహస సంఖ్యచే 
జెప్పదగు విధముల నతడగునని చెప్పబడినది. ఈయనేక విధములు జీవు 
'నకు శరీరములు లేకున్న కలుగనేరవు. ఇట్టి వికల్పవచనమువలన మోక్ష 
మున జీవునకు శరీరాదు లుండునని జై మిని మతము, (౧౧) 

ఈ శాస్త్రీయ సమస్యను పరిష్కరించుటకు సూ(త్రకారుడు శాస్త 
(ప్రమాణము నుదాహరించుచున్నాడు, 


ద్వాదశాహవ దుభయవిధః బాదరాయణో అతః ౪-౪-౧౨ 
అఠః=కా ప్ర వచనము- వలన, ద్వాదళాహనల్‌ =ద్వాదశా హమువర్యె 


Scanned by CamScanner 


కె వేదాంతదర్శనము 


ఉభయ విధం=ఉభయవిధమును, బాదరాయణ।ః=సూ(త్రకారు డంగీకరించు 
చున్నాడు. 


రెండు దినములు మొదలు పం(డెండు దినములవరకు జరుసబడు 
యజ్ఞములకు “అహీన' యజ్ఞము లని పేరు, 

“ద్విరాత్ర (ప్రభృతయో౭_హీనాః ద్వాదశా హపర్యంతః" (బౌ. 
(క. ౧౧-౩) పండ్రెండు దినములలోకొని, ఆంత కెక్కుడు దినములలో 
కాని పూర్తియగు యజ్ఞములు “సత్రము” అనబడును. “ ద్వాదళాహః 
వభృతీవి స్యాణి.” (బౌ. శ్రా, ౧౧-౪) 

కాక్యాయన(శ్రౌత సూత్రమున “ద్వాదశాహః సత్రమహీనళ్చ, ” 
(కా. శ్ర. ౧౨-౧-౪) ద్వాదశాహణష్టి సత్రము, అహీనము' నని రెండు 
విధముల చెప్పదిడును. పూర్వము చెప్పబడిన ' (బౌ, (శౌ, ౧౧-౩, ౪) 
బొదాయన (శ్రౌత సూ(త్రముల ననుసరించి' చూచిన ద్వాదశాహాది యాగ 
ములు రెండు నామములతోను చెప్పదిడ వీలున్నది. అళ్లే “ముక్తాత్మకు 
మోక్షమున *శరీరముండదు' "అనుట !ళాస్తసనమ్మత మే, “నానావిధ = ఐశ్వర్య 
ముల నటి జీను డనుభవించు ననుటయు' శాస్త్రవిహితమే, కాని యిది 
యంతయు "ము క్రజీవునకు 'సంకల్పమా(త్రముననే లభించు ననుట మరువ 
రాదు.. ఆ సంకల్పము ఆత్మకు. మోక్షదశయందు కలుగు సామర్థ్యము 
తక్క-_ చేరొండుకాదు, శాస్త్రమునందు మోక్షమున జీవు డళరీరు డగునని 
స్పష్టముగా చెప్పినట్లు శరీర ముండునని యెక్కడను చెప్పబడలేదు. జీవున 
కనేక (పకారములు వర్తింపబడిన (ఛాం,. ౭2-౨౬-౨) తావునను శరీ రేం(ది 
యాదులు శబ్దముతో నిర్దేళింపదిడ కుండుట గమనీయాంశము, కాపున 
జీవరు మోక్షమున స్వసామర్థ్యరూప సంకల్పము వలననే యన్నియు నను 
భవించు ననుట నిక్కువము, ఉభయ విధ వచనములు సంకల్పానుభవము 
నందే 'చరితార్థము అగునట్లు గుర్తింపనగును, మోక్షమున జీవునకు శరీ 


Scanned by CamScanner 


చతుర్దాధ్యాయము --చ.పా, 8౨8 


రేండ్రియాదుల కెన్నడును (ప్రసక్తియే యుండదని దాదరాయణున యభి 
(ప్రాయము. (౧౨) 
శరీరము లేనియెడల మోక్షమున జీవున కనుభూతి యెట్లు కలుగునో, 
యన | 
తన్వభావే సంధ్యవ దుపపత్తేః ౪-౪-౧౩ 
తన్వభావే=శరీరము లేకున్నను, సంధ్యవత్‌ = స్వస్నమువలె, ఉస 
ప ్తేః=ము కాత్మకు అనుభూతి సిద్ధింప వీలున్నది. 

(సంధ్యః = స్వస్నము లేక స్వప్నావస్టయందున్న పురుషుడు) 
జీవునకు స్వహ్నసమయమున శరీరేంద్రియములతో సంబంధము లేకయే 
యనుభూతి కలుగును, అ'క్లే ముక్తాత్మకు శరీరేండ్రియాదులతో నెట్టి 
సంబంధము లేకున్నను అనుభూతి కలుగునని సూశ్రాథిప్రాయము, స్వప్న 
మునకు మోక్షముతో సామ్యము నిట గుర్తింపనగును.. స్వప్నమున నంతః 
కరణము మా(తత్రము పనిచేయును, ఇతరేం(ద్రియములు పనిచేయపు, మోక్ష 
మున శరీరము, ఇంద్రియములు, అంతఃకరణము నేదియు నుండదు. కాని 
(్రహ్మాసాషిత్యారము వలన ఆత్మయందు విలక్షణసామర్ద్య మేర్చడును. 
దానీ మూలమున దేహోదులు లేకయే జీవున కనుభూతి కలుగును, కావుననే 
స్వరూపసామర్థ్యముతో నే అనందము' ననుభవించునని పూర్వము చెప్ప 
బడినది, (౧౩) 


తృతీయాధికరణము 


జీవన్ము కునకును (బ్రహ్మాసాక్షిత్మారము కలుగునుకదా | అతని. 
యనుభూతి యెట్లుండు, నన: 


భావే జా(గద్‌ వత్‌ VY.VY.OY 


భావే = శరీరమున్న పుడు,జా(గల్‌ వర్‌ = జొ(గత్పురుషునకు కలిగి 
నట్లు జీవన్ము కున కనుభూతి కలుగునని సూత్రార్థము, 


Scanned by CamScanner 


౭౨౮ వేదాంతదర్శనము 


జీవన్ము క్రదశయందు ఆనందము ననుభవించుటలో జీవునకు శరీ 
'రేం[దియములతో సంబంధముండదు. అయినను (బ్రహ్మజ్ఞాని జీవన్ము క్ర 
దశయందు శరీరాదులతో నిత్యవ్యవహారములను నిర్వహించుచు ఆనందాను 
భూతిలో మగ్నుడై యుండును. (౧౪) 

ఆనందానుభూతితో బాటు దేహవ్యాపారముల నెట్లు చేయగల, డన : 

(పదీపవ దావేళ స్తథా హి దర్శయతి ౪-౪-౧౫ 

(ప్రదీపవత్‌ = (ప్రదీపమువలె, ఆవేశః = జీవన్ము క్తునకు సర్వవ్యవ 
హారములందును (ప్రవేశము కలుగును. తథా హి దర్శయతి = శాస్త్ర 
వాక్యము ల్లీ 'తెలుపుచున్నవి. 

“తదకరం వేదయతే యస్తు నోమ్య ! స సర్వజ్ఞః సర్వ మే వావి 
వేశ” (ముం, ౪-౧౧) “సోమ్య ! విశ్వాధారుడై పరమేశ్వరుడై న'యక్షరు 
నెరిగిన జాని యంతయు నెరిగినవాడై యన్నింటియందు నావిష్టు డగును", 
“న పళ్యో మృత్యుం పశ్యతి న రోగం నోతదుఃఖతామ్‌ సర్వంహ పళ్యః ల 
పశ్యతి సర్వమాప్నోతి సర్వశః” (ఛాం, ౭-౨౬-౨) “'బహ్మజ్ఞానియైన 
జీవన్ము కాత్మ మృత్యువు, రోగము, దుఃఖములు ననువానినుండి దూరు 
డగును. సర్వము నెరుగును, అన్నివిధముల నన్నింటిని పొందును.” అని 
యిట్లు ఉపనిషత్తులు జీవన్ము కాత్మ (ప్రభావమును వర్ణి ంచుచున్న ని. (ప్రదీప 
మొకచో నుండియు తనరు దూరమున చుబ్దునున్న వస్తువుల నన్నింటిని 
తన (ప్రకాశముకో నాపేశించి వానిని (ప్రకాశింపడజేయును. లోకమున నియ్యది 
చూచుచున్నాము. అ'క్లే జీవున్ను క్లునియందును జ్ఞానవిషయకమగు నై శ్వర్య 
మొండు ఉదృవించును. దాసమూలమున బై హికవ్యాపారముల నొనర్చు 
నపుడును ఆనంవానుభూతిలో నిముగప్నదై యుండునని సూ(త్రాభిప్రాయము. 
(౧౫) 


బబు కాత్మ సర్వజ్ఞ సమాన మనుచున్నారు. కాని కాస్రమున ఆత్యరు 


Scanned by CamScanner 


చతురాధ్యాయము..చ,సా. Wie 
® 


(్రహ్మసంపర్కము కలిగినపుడు గాహ్యాభ్యంతరన. * నత దెరుగ రని 
యున్నదికదా ! సామంజస్య మెట్లు కుదురు, నన : 
స్వాహ్యయసంపల్యో రన్యతరా పేక 
మావిష్కృతం హ్‌ ౮-౪-౧౬ 
స్వాప్యయసంపత్యోః = జ స్వాప్యయః = సుషుప్తి ప్రీ సంస త్తి8 = 
మోక్షము, ఈ రెండు దళలలోను, అన్యతరాపేక్షం = కొందొకదాని నపే 
&ంచి, వి హ్యాభ్యంతరజ్ఞానము కలుగునని శాస్త్రము చెప్పుచున్నది, హి = 
కారణ మేమన, ఆవిష, గ్రాఫ్రత౦ = (ప్రకటింపబడినది, శాస్త్రమున, 
“ఆయం పురుషః ప్రాజ్దేన ఆత్మనా సంపరిష్వకో న బాహ్యం 
కించన వేద, నాంతరమ్‌” (బృ. ఆ. ౪-౩-౨౧) “ఈ పురుషుడు (బ్రహ్మ 
౦పర్కము కలవాడై బాహ్యాభ్యంతరముల నెరుగడు.* అని యిట్లు చెప్పి 
మరియొకతావున, “తర్‌ కేన కిం విజానీయార్‌” (బృ. ౪-౫-౧౫) 
“ఎక్కడ నంతయు నాత్మయే యగునో యట దేనితో దేని నెరుగును + 
అని చెప్పబడినది, ఇట జ్ఞానసాధనములు, విషయము రెండును లేనం 
డున జ్ఞానాభావమని తెలియుచున్నది. ఇట్లు శాస్త్రము క్ఞానాధావమును 
శతెలుప్పరుండ ము కొత సర్వజ్ఞసమాన మను'టెట్లు పొనగు? - నన సూత్ర 
కొరుడు సమాధానము చెప్పుచున్నాడు, 
పెన ఉదావారించిన (ప్రసంగములు సుషు ప్తీకో లేక, సంప శ్రీ- 
'మోక్షమునకో సంబింధించినవై యుండును, ' (ప్రథమ వాక్యమున' జీవునకు 
(బ్రహ్మముతో నంబంధము కలిగినపుడు = సుషు ప్తిదశయందు, అతడు 
బాహోభ్యంతరముల నెరుగడని సుషుప్తిదళ నుద్దేశించి చెప్పదిడినది. ఆం 
శకు పూర్వను సుష ప్తినిగూర్చియే వరి ౦పబడుట చూడనగును, ఇక 
రెండవ (పసంగము- (బృ. ౪-౫-౧౫) : మోక్షమునకు సంబంధించినది, 
ఆజ జీవుడు .ఆనందమున మునిగి. ఆనందానుభూతియందే యుండును - 
ఇతరము నెరుగడు, 


Scanned by CamScanner 


8890 వేదాంతదర్శనము 


“యత్ర త్వన్య సర్వ మాత్రైవాభూత్‌ 
తత్‌ కేన కిం విజానీయాత్‌” బృ. ౪-౫-౧౫. 


“అంతయు నాత్మగా గెట అనుభవమగునో యట దేనితో నేది 
యెరుగును 7” అనుటచే ఆత్మానందమున మునిగి తేలు ము కాత్మ యన్యము 
నెబ్లరుగగలుగును ? అట నన్య(ద్రష్షవ్య ముండదని భావము, మోక్షమున 
(పాకృతికపదార్థజ్ఞాన ముండదు. . (బ్రహ్మానందము ననుభవించుచుండును, 
కావున సర్వజ్ఞసమానత చెప్పబడినది, స్వసామర్థ్యముచే నంతయు నెరుగ 
గల కమత యుండునని భావము, (౧౬) 


సత్యసంకల్పుడు, సత్యకాముడు నగునెడల ము a జగ 
ద్రచన చేయగలడా ? యన | 


జగద్‌ వ్యాపారవర్ణం (పకరణా 
దసంనిహితత్వా చ్చ ౪-౪-౧౭ 


(ప్రకరణాత్‌ = 'వకరణమువలన, అసంనిహితత్వాత్‌ చ= ముక్రా 
త్మల సాంనిధ్యము లేనందువలనను, జగద్‌ వ్యాపారవర్ణమ్‌ = జగ(ద్రచనా 
వ్యాపారమును విడిచి మిగిలిన యెశ్వర్య(ప్రా_ఫి ముక్ర్తాత్మలకు కలుగును, 


జగదుత్స త్తి స్టితి లయములు కాక మిగిలిన యైశ్వర్య(షప్రా ప్తి 
ము కాత్మకు కలుగును, జగద్‌ వ్యాపారము, కర్మఫలములను జీవుల కంద 
జేయుట మున్నగుకార్యములు ఈశ్వరసామర్థ్యమునకు జెందినవి, జగ 
దుత్పత్త్యాదులను వర్షించుప్రకరణమునందు (బ్రహ్మకు సాక్షొత్‌సంబంధ 
ముండుట చూడనగును. ము క్రాత్మల కట (ప్రస క్తియే యుండదు. (౧౭) 

అటులయిన “ఆప్నోతి స్వారాజ్యమ్‌” (తై. ౧-౬-౨) “సర్వేషు 
లోకేషు కామచారో భవతి” (ఛాం, ౭-౨౫-౨) అని యేల చెప్పబడిన, 
దన; 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము. చ, పా, ౩8౧ 


(పత్యషోపదేశా దితిచే న్నాధికారిక 
మండలసో కేః ౪-౪-౧౮ 
0-2 

(ప్రత్యకోపదేళార్‌ ఇతి చేత్‌ = (ప్రత్యశ్షోపదేశమువలన అని యసి 
నచో, న = సరికాదు. ఆధికారిక మండలస్టోశ్తే! = అధికారకే త్రమును 
మించి యుండనందువలన, 

ము కాత్మవిషయమున చెప్పబడిన (ప్రత్యశ్షోపదేళము లన్నియు నత 
నిని (బిహ్మముచే నిర్వ _ర్తింపదగిన జగదుత్ప త్త్యాది కార్యములందు (బిహ్మ 
స్థానాపన్నుని చేయజాలవు, ముక్రాత్మవిషయమున జెప్పదిడిన ప్రసంగము 
లన్నీయు నతని యధికొరమునకు మించినవి కావు, 

“స్వారాజ్యమును బొందును” (కై. ౧-౬-౨) 

“దేవత లన్నియు నతనిని పూజించును' (రై, ౧-౫-8) 

“ఆతనికి సర్వలోకములందు నబాధగశతి కల్గును" (ఛాం. ౭-౨౫-౨) 
అను వివియన్నియు ముక్రాత్మకు .సాధ్యములే, ఆతనియధికౌరమునక్ష 
మించినవి కావు, తనసామర్థ్యనుచే నన్నియు ననుభవింవగలుగును, కాని 
యింతమా(త్రమున నతడు (బ్రహ్మా స్థానమును (గ్రహింపగల డని యెంచ 
రాదు. జగదుత్స త్యాది వ్యాపారముల నత డెన్నడు చేయజాలడు, (౧౮) 

అయినచో ము కాత్మల యైశ్వర్యము సీమితమగుచున్నదికదా | 
ఆసీమ యెంతవరకు ? అన ; 

వికారావరి చ తథా హొ స్థితి మాహ ౪-౪-౧౯ 
అవాలి 

వికారావర్హి = జన్యవస్తు వులవిషయకవ్యా ప్తి కలది, చ=మరియు, 
తథా హి స్థితిమ్‌ ఆహ = ఆట్టిస్థితినే శాస్రము వర్ణించుచున్నది, 

క్ఞొనరూపము, |క్రియారూసము 'నని (జీవుని) యైశ్వర్యము రెండు 
విధముల చెస్సనగును, జ్ఞానరూసమగు ముక్హాత్మ యైశర్యము భావసద్దార 


Scanned by CamScanner 


తతి వేదోంతదర్శనము 


ముల నన్నింటిని తనకు విషయముగా జేసికొనును. ము క్రజీవుడు (ద్రిహ్మ 
మొదలు (ప్రకృతివరకు గల సమ _స్పపదార్గముల నెరుగును. కావున సర్వజ్ఞు 
నితో సమానత చెప్పబడును, ఇక ( క్రియారూసమగు నై శ్వర్యము వికృతం 
జన్యపదార్థముల నుపయోగించుటవరకు సీమితమై యుండును, ఈశ్వరీయ 
వ్యవస్థ ననుసరించి (ప్రకృతి పరిణమించి నికృతమగును. ఈ విషయమున 
ముకాత్మకు సంబంధ ముండదు. ఇయ్యది జగద్వ్యాపార (క్రియ. ము కాత్మ 
న్వరాట్టగుట, సర్వలోగముల సంచరించుట మున్నగువర్షనలు శాస్త్రమున 
జూచునవి వికృతికి సంబంధించినవే యగును, (బ్రహ్మమునకు సంబంధిం 
చిన యైశ్వర్యము అంతకంటె మించినది. కావుననే 


“ఏతావా నస్య మహిమా అతో జ్యాయాంశ్చ పూరుషః, 
పొదోజస్య విశ్వా భూతాని (తిపా దస్యా మృతం దివి” 
యజు, ౩౧-౩, 
“పరమేశ్వరుని యెశ్వర్యము అసీమితిమని చెక్సాబడినది, ము క్రాత్మ 
నర్షితమగు నై శ్వర్యము వికృతవస్తువులవరకు . పరిమితమై యుండునని 
పైవర్ణనలనుబట్టి తెలియనగును. (౧౯) 


(బహ్మమునకు గల యైశ్వర్యము అసీమిత మెందువలన ? అన: 


దర్శ్మయత శవం (పత్యత్షానుమానే టం ళంఎిట 


(ప్రత్యక్షనుమా నే=(్రత్యక్షినుమానములు రెండును, PE! చ= 
చూపుచున్నవి- తెలుపుచున్న వికూడ, 


ఇట (ప్రత్యతమన (శ్రుతి, అనుమానమన స్మృతియు (గ్రహింప 
నగును. 


“తదంతరస్య సర్వస్య తదు సర్యస్యాస్య బాహ్యతః” (యజు. 
౪౦-౫). “ఆ పరమేశ్వరుడు అన్నింటి లోపల వెలుపల నుండును? 


Scanned by CamScanner 


చతుర్ణాధ్యాయము-చ, పా, క్రిత్రీశ్రీ 


“త్వమస్య పారే రజసో వ్యోమ్నః” (బు, ౧-౫౨-౧౨), “పర మేశ్వర। 
సన్‌ విసృృతలోక లోకాంతరములకు పరమున కూడ నున్నాపు”, అని 
(శుతులు, 


“న తత్ర సూర్యో భాతి న చంద్రతారకమ్‌ .... త*మేవ భాంత 
మనుభాతి సర్వమ్‌, తస్య భాసా సర్వ మిదం విభాతి” (కఠ, ౨-౨-౧౫. 
శ్వే. ౬-౧౪. ముం, ౨-౨-౧౦). “సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు 
నేవియ పరమేశ్వరుని (ప్రకాశింపదేయవు. అతసి యునికివలననే నివి 
యన్నియు (ప్రకాశించుచున్న వి". అని యుపనిషత్తులు - స్మృతులు, పరమే 
శ్యరుడు - విశ్వక ర్త లేకున్న నివి యన్నియు స్వయముగా (ప్రకాశింప 
నేరవు. కావున (బ్రహ్మముయొక్క మైశ్వర్యము వికృత ప్రపంచముననే 
కొక, సమ _స్టకార్యకారణాత్మక (ప్రపంచమును మించియున్నది. అది సీమి 
తము కాదు. అందువలననే శాస్త్రములు (బ్రహ్మముయొక్క-_ యెశ్వర్యము 
అసీమిత .మనుచున్నవి. (౨౦) 

అటులయిన ముక్ర్తాత్మ నెట్లు శాస్త్రకారులు (బహ్మసమమనినా, రన; 

భోగమా[తసామ్యలింగా చ్చ ౪-౪-౨౧ 

“భోగమా(త్రసాొమ్యలింగాత్‌ చ = భోగమాత్రమున సామ్యలింగ 
ముండుటవలన ము కొత్మకు (బ్రహ్మసామ్యము చెప్పబడినది, 

ము క్రదశయందు జీవుడు (బ్రహ్మమునందుండి (బ్రహ్మానందము 
ననుభవించును. అబే భోగముతో (బ్రహ్మా సామ్యము ముకాత్మకు చెప్ప 
బడీనది, 

“సత్యం జాన మనంతం (బ్రహ్మ 6666 6666 సో౭క్ను శే సర్వాన్‌ 

జ 
కామాన్‌ నహ(బ్రహ్మణా విసళ్చితా” (తై, ౨-౧), “సత్యము, చేతనము 
నగు అనంత (బ్రహ్మము నెరిగినవాడు ఆనందరూసబ్రహ్మముతో బాటు నర్వ 


Scanned by CamScanner 


రతీ ౪ చేదాంఠరడర్శనము 


అలం ఆ 


కామముల ననుథవించును.' అనగా, (బహ్మాముగు బొందిసదానికి కాడుస 
లుండవు, నిష్కా-ముదై యానందము ననుభబించునని భాపము. ఈ సత్య 
రామత, ఆ_ప్షకామతయే ము క్రాత్మరు (బిస్తుసాద్యుముగు డలుప్పగు. (౨౧) 

ము క్రాత్మ యిచ్చవచ్చినపుడు తాసు irda తిరిగి రాగల్ల వగా? 
యన | 


అనావృ త్తిః శద్దా దనావృత్తి తిః ఢద్దాత్‌ 2-2-౨౫౨ 


బ్దాతీ = శబ్ద ప్రమాణమువలన, అనాసృత్తః = అత డట్లు తరిగి 
రాడని తెలియుచున్నది. 

పితృయానమార్గమున గడించువాడు కర్మఫలముల సనుభవించి 
యథావసరము జన్మమీసర్లకాణముననే పొందును. ఈ శరీరమును విడుచు 
టయే తడవుగా మోక్షమును బొందినవాడు, దేవయానమార్గమున (బ్రహ్మ 
మును బొంది ముగక్తురైన వాడును ఈ సృష్టియందు మరల జన్మింపరు, 
స్వన్వరూపసామర్థ్యమువలన (బ్రహ్మానందము* గనుభవించుడు సర్వత్ర విహ 
రింతురు. ఇయ్యది వారిస్వాతం[(త్యమునకు ద్యోతకము. వారికి (ప్రాకృతిక 
(వతిబంధక 'మేదియు నుండదని భావము, ఆయినను వారు కోరినప్పుడెల్ల 
యిచ్చానుసార మీ యవస్థను దాటజాలరు. ఇడి యొకవిధమగు (బ్రాహ్మీ 
వ్యవస్థ యనదగును, ఈ వ్యవస్థ (బ్రహ్మాధీనము, ము క్రాత్మ స్వతంత్రించి 
యీ వ్యవస్థ నుల్లంఘింపనేరడు. శాస్త్రము రీ విషయమున ని ర్జేశించినడానికి 
తాత్పర్యము “ము క్రాత్మ b సర్తమున తిరిగి జన్మమరణబంధమున బడ 
నేరరు అనుటయే, లేకున్న బద్ధజీవులకు ము కులకు భేదముండనేరదు. 
అనందభో గకొల మత్యంత మధికమగుటచే “అమృతి మని చెప్పబడినది, 
కావున సీ నర్గమున జన్మమరణసరంసర ముక్తుల కుండదని భావము. 


అలు దీయనావృ శ్రీ 8 ,యిట్టు నిరేశింసబడినది, “శే తేషు 
1బిహ్నలోకేషు 'పరాః పరావతో పసంతి శేషాం స పునరావృత్తి తి 


Scanned by CamScanner 


రమ వా వంది వింత వివి 


చతుర్థాధ్యాయము - చపా, రెశీ౫ 


(బృ. ౬-౨-౧౫) వా ర్మాబహ్యాలో కములందు బహువళ్ష పర్యంతము నివ 
సంతురు, నారికి మరల ఆ వృత్తి కొలుగదు, 


(శ్రీ శంకరాచార్య లీ పం క్తులకు చాస్య మిట్లు: (వ్రాసిరి, 


“సరాః సరావతాః ద్రకృష్ణా £ సమాః సంవత్సరా ననేకాన్‌ వనంతి. 
(బహ్మణోఆనేకాన్‌ కల్పాన్‌ వసం తీత్యోర్ణః, తేషాం (బ్రహ్మలోకం గతానాం 
నాస్తి పునరావ్ఫ త్తిః ఆస్మిన్‌ సంసారే న పనరాగమనం 'ఇహ' ఇతి 
కా వాంతరపాఠాల్‌” 'ఆనేకసంనత్సరములవరకు నట నివసంతురు, ఆనేక 
(బ్రహ్మకల్పములవరకు నట వసింతుళని యర్థము, (బ్రహ్మలోకమును 
బొందినవారికి పునరావృత్తి త = వారి కీ సంసారమున వచ్చుట ఉంగదు, 
'ఇహా అను నీ శాథాంతరపాఠమునలన నిది స స్పష్టమగుచున్నది", (శాం, ధా) 

పైన ఉదోహరించిన (బృ. ౬-౨-౧౫) దృిహదా దొరణ్యకపాఠమున 
“గేషాం ఇహ అనిలేదు. ఈ యుసనిష త్తు యజుర్వేదీయకాణ్వళాఖకు 
చెందిన శతపథ(బ్రాహ్మాణముయొక్క- భాగము, కాని వాజననేయళాఖకు 
జెందిన శతపథ[బ్రాహ్మణమున (౧౪-౯-౧-౧ల౮)) “తేషా మిహ న పున 
రాన్ఫ త్తిః" ఆను పాఠ మున్నది. దాని నిట అతిదేశము' చేసి (శ్రీ శంకరా 
చార్యులు భాష్యము (వ్రాసియున్నారు, తరువాత శంకరాచార్యు లిట్లు (వాసి 
నారు, “యది హి నావర్తంత ఏవ ఇహ (గ్రహణ మనర్థక మేవ స్యాత్‌” 
“బహ్మలోకగత ము క్రాత్మలు తిరిగి రాకున్న ఇట ,“ఇహాి. అను 
పదము వ్యర్ణమగును.' రః (ప్రసంగమును ముగించుచు, ఆంతమున, 

“తస్మా దస్మాత్‌ కల్పాత్‌ ఊర్జ్వం ఆనృ శ్తిర్‌ గమ్యతే"” “కొవున 
నీకల్పమునకు తదుపరి తిరిగి వచ్చు ననుట .తెలియచున్నది', 

ఈ విషయమును గూర్చి ఛాందోగ్యమున మరిరెండు తావులం 
దిట్లు న్నది. 

“ఏశరేన (ప్రతినద్యమానా ఇమం మానివ నాబర్తం నాన _ర్తం తే” 
(ధాం. ౪-౧౫-౫) - “దేవయాననమార్గమున (బహ్మలో కమును ప్రాపించు 
జ్ఞానులు ఈ మానవావ _ర్తమున. తిరిగ రారు 


Scanned by CamScanner 


వేదాంతదర్శనము 


03౬ 


“బహ్మలోక మధి సంపద్య తే నచ పునరావ ర్రతే” (ఛాం 
౮-౧౫-౧) “'బహ్మమును బొందినవారు మనువునకు సంబంగ్ధ్రి 
చిన జగత్సర్గరూప మానవావ ర్తమున మరల తిరిగి జన్మింసరు”, ఈ వాక్యవ్సు 
లసి వివరించు శంకరాచార్యు లిట్టి యభిప్రాయమునే వెల్ల డించి 
యున్నారు, 

“ఏతేన (ప్రతిపద్యమానా గచ్చంళో (బహ్మేమం మానవం మను 
సందింధీనం మనో సృష్టి లక్షణ మాన రం నావ ర్తంతే, ఆవ రంతే 
అస్మిన్‌ జననమరణ (ప్రబంధచ।కొరూఢాఘటీయం[త్రవత్‌ పునః పున రిత్యా 
ఫర్తః తం న (ప్రతిపద్యంతే” (ఛాం. ౪-౧౫-౫. శాం, భా) రెండవవాక్య 
మును వినరీంచుగు శంకరాచాధ్యు లిట్లు (వ్రాసియున్నారు. 

“యావద్‌ (్రిహ్మాలోకస్థితిః, తావత్‌ తతై 9వ తిష్టతి, (ప్రాక్‌ 
తతో నావర్తత ఇత్యర్థః” (ఛాం. ౮-౧౫-౧, శాం, భా). 

ఈ యంతిమవాక్యమునుబట్టి (బహ్మలోకమున స్థితి యున్నంత 
వరకు తిరిగి జన్మింసరనియు, (బ్రహ్మలోకమున స్థితికాలము పూ ర్తియైన 
మీదట తిరిగి జన్మింతురనియు స్పష్టమగుచున్నది. 

ది 

ద్రహ్మలోకమున నుండు కాలసరిమాణ మెంతయో నిర్భ యించుట 
(ప్రస్తుతనూ శ్రముగళు చెందిగవిషయము కొదు, 

సూ(త్రమున గల శబ్దములు రెండుమారులు (ప్రయోగించుటనలన 
అధ్యాయము, శాస్త్రము సంపూర్ణ మైన 'బ్లెంచవలయును, (౨౨) 

(క్రీ మళ్చరమహంన సరివ్రాజకాఛార్యనర్య - ఆత్మానంద సరస్వతీ 
స్వామి భగవత్సాద శిష్య, పండిత గోపదేవ విరచిత 
వేదాంతదర్శన = అంబా వ్యాఖ్యానమునందు 
చతుర్ధాధ్యాయను సమాప్తము, 

ఓమ్‌ ళత్‌ సత్‌ 9 


Scanned by CamScanner 


క లట 


DASE PrP 
En Phas 
స 1 
Peles Pes hy. 

2 Ay: 


cir Ay ite 


గస?! క poli ey 


Scanned by CamScanner 


ఓ౩మ్‌ 


వూ 


( కణాద మహర్షి (పణీతము) 


“కళాపపూర్త” 
పండిత గోపదేవ్‌ _ 
విరచిత అంబా వ్యాఖ్యానము 


(ప కాశకులు 
ఆర్య సమాజము - కూచిపూడి 
గుంటూరు జిల్లా - 522 313 


వెశేషిక ద ర్భ న ము 


Scanned by CamScanner 


అ pam Tp 


. గ 
తలల Cr mT” SIPC TPE TEP Ye po 


అంబాదర్శన (గంథమాల అ ట్రై 
చతుర్థ ము(దణము - ౨౦౦౦ 


సర్వస్వామ్యములు 1 
॥ ఆర్య నమాజము - కూచిపూడి -522 313 


యుగాది 1995 
మూల్యము 30/- 


Scanned by CamScanner 


సంపాదకీయము 


ప్రజలకు సృష్టిరహస్యాలు తెలియజేయుటకు మహర్షులచే 
దయాదృష్టితో (నాయబడిననే దర్శనములు. “దృశ్యతే అనేనేతి దర్శనమ్‌" 
- అనగా స ప్రరహస్యము లను “దర్శనము” అను వానిద్వారా చూడవచు ఎను 
(తాలిసికొనవచ్చును) అని. యర్హము. ఇవి యాజు. గౌతముడు 
న్యాయదర్శనము, కణాదుడు వై శేషికము, కపిలుడు సాంఖ్యము, పతంజలి 
యోగము, జై మిని పూర్వ మీమాంస, వ్యాసుడు ఉత్తర మీమాంస (వేదాంతము) 
అనువానిని రచించిరి. ఈ యాటింటిని ఆస్తకదర్శనము లందురు. 


ర 
శ 
\ 
if 
‘i 
» 
3 
ళ్‌ 


ది $త్వాది సంఖ్యలు, భూపరమాణువుల గంధాదులు, ఎభాగజ 
విభోగోత్పత్తి (పక్రియ మున్నగు. విశేషముల దెలుపు (గంథము కావున దీనిని 
వైశేషిక మందురు. ఇందు పరమాణువు మొదలు పరమేశ్వరుని వణకు గల 
తత్త్వములు విశదీకరింపబడి యున్నవి. ఇందలి కఠిన విషయములను, పారిభాషిక 
పదములను -గురువుల _ ద్వారా తెలిసికొని మిగిలిన దానిని, స్వయముగా 
విమర్శనాదృష్టితో పఠించినచో పాఠకునకు తన్మయత్వము కలుగును. ఇట్టే 
| యుద్గుంథమును (ప్రతి మానవుడు పఠించి జ్ఞానాభివృద్దిని పాందగోరుదును. 
'- ఇ ఇందలి విశేషములు మున్నుడి, వైశేషిక దర్శన విశేషము లను విభాగముల 

ద్వారా నన ! 


ఈ వె శేషిక (గ్రంథమును సంస్క ఎతములో కణాదుడు అను మహర్షి 
రచించెను. తెలుగులో దీనికి * అంబావ్యాఖ్యానము' అను నామమున వారి 
తల్లిగారి పేరుతో శ్రీ పండిత గోపదేవ్‌ గారు వ్యాఖ్యానమును 1945లో 
| అంబాద్భన |గంథమాలకు తొలి పుష్పముగా రచించి ముదణము కావింపజేసిరి. 
2. 1974లో కూచిపూడి (గామవాసులైన శ్రీ చదలవాడ అచే ఎశ్వరరావు, 
శ్రీమతి రాజ గలక్ష్మీగారలు స్వ. చదలవాడ రామశేషయ్య, (శ్రీ మతి లక్ష్మమ్మ 
దంపతుల స్మృతి చిహ్నముగా ద్వితీయ ముదణము చేయించిరి. ఇది తృతీయ 


Scanned by CamScanner 


మయిన 
IV 
ముదణము. ఈ ము[దణమునకు సాహాయ గముగా సికిందరాబాదు వాసులైన 
బాలకృవ్ను నుధాకరరావులు తమ తం(డిగారైన న్య. నర్కోజీరావు 
మహేందకర్‌ గారి స్మృత్యర్థము ముదించిరి. 
తెలుగు వ్యాఖ్యాన కర్తయైన (శ్రీ పండిత గోపదేవ్‌ గారి తెలుగులోని 
వె దిక సాహి త్య రచనా విశేషముల నేటికి గుర్తించి ఆం ధయూనివర్సిటీవారు 
“కళాప్రపూర్ణ” అను నుత్తమమగు బిరుదము నిచ్చి సత్కరించుట యెంతయు 
ముదావహము. ఈ సత్కారము మున్నెన్నడో జరుగవలసియుండగా 
కారణములేవో తెలియవు గాని మణుగునపడి నేటికై నను వెలుగు 
చూచినందుకు కారకులగు ఆం|ధయూనివర్సిటీవారు కొనియాడదగి 
యున్నారు. 1898 (ప్రాంతమున నొక పల్లెటూరిలో (కూచిపూడిలో) 
జన్మించి, పలు(పాంతముల సంచరించి, విద్యను గడించి, యోగవిద్య నభ్యసించి 
' బహ్మచర్యముతో నేటికిని (బాహ్మీముహుర్తమున మేల్మాంచి, ఆనన, . 
(పాణాయామాదుల ద్వారా శరీరపటుత ము, బుద్దినిశితత్వము కలిగియున్న ' 
“కళాపపూర్ణి” శ్రీ పండిక గోపదేవ్‌ గారికి ఇంకను నుద్ద్రంథములు 
/ (వాయుటకును, వేద ధర్మ (ప్రచారము చేయుటకును శతాధికాయు 
రారోగ్యాదుల నొసంగుగాత మని పరమేశ్వరుని మనసార |ప్రార్టింతును. 


తెనాలి ఆరమండ్ల వెంకయ్యార్య 
17-3-95 ఉభయభాషా ప్రవీణ 


ద్వితే క్‌ పాకజోత్పత్తౌ 
విభాగే చ విభాగజే 
యస్య న స్టలితా బుద్దిః 
తం వై శేషికం విదుః. 


Scanned by CamScanner 


ము స్ఫు ti 


మునులు లోకమున Myo కొంతకాలము Bia) మురణించు 
wos yh, సరయు, కోని, “cts MY Ath (రడి wi) ees 1 Joti 
yD 1 ఈ yg షాగణములీమ ? ఇందు మున ధర్మపుడి ? మున్నగు 
(శల) సందగేపములు = మనకు Een) ఏంతకాదు. 62 
కలుగకపపుటయే వంత, 


ఠం సందేహము లిప్పుడే = మనకీ = కలుగుచుస్నవా? మన 


స్థూర్వులకు గూడ గరిగినవ? వారి సమస్యల నెప్పుడై న పరిష్కరించినారా? 
అయిసచో నెట్టి నర్ణయములకు వచ్చిరి ? అని యెలుగగోరుట సహజము. 


"వ రీతి సందేహములకు తత్త్వజ్ఞాలగు మన పుర్వులాలోచించి ' 


నిక్సయిందిన సమాధాన సంపుటులే దర్శనములు, 


దర్శనము అను వదముసకం కన్ను, చూవు వెందలగు 
నామాస్యాగ్గములుస్నసు (దృశ్యతే అనేన ఇతి) యథార్థమగు తత్త్వమును 
ప్రమాణ పూర్వకముగ దెలుపు ఇస్త్రమనియు సర్టము. 

గ దర్శసములలో ఆత్మోనత్తాను, వోదసామాజ్యమును 
అంగీఠంచువొనీని ఆస్తికములనియు, లేనివానిని నొస్తికము అనియు సందురు. 

ఆస్తీక దర్శనము లొటు, అవి ౧ గౌతముని న్యాయదర్శసము, 
"౨ కీణాదుని వై శేషిోము, ౩ కపీలుని సాంఖ్యము, ౪ పతంజలి యోగము, 
౫ డ్రై మని పూర్వమీమాంస, వ్యాసుని వేదాంతము (ఉత్తర మీమాంస), 


Scanned by CamScanner 


సక! 


మజీయు నాస్తికదర్శనము లాణు గలవు. ౧ చార్వాకము ౨ జె నము ' 


౩ సౌత్ఫోంతికము ౪ 'యోగాచారము ౬మాధ్యమికము. ఇందలి కడపటి 
నాలుగును బౌద్దములు. 


_. ,కొందణు ౧ నైయాయికము (న్యాయవై శేషికములు) _ 
సాంఖ్యము (సాంఖ్య, యోగములు) ౩ మీమాంసకము (పూర్యోత్తర 


మీమాంసలు) అను మూడును నాస్తికములనియు మొత్తమాణు దర్శనము ' 
అనియు నందురు. 


జైనము ఆత్మయస్తిత్వము నంగీకరించునది గావున దానిని 
నాస్తికములలో గాక యాస్తికములలో లెక్కింప వలయునని కొందటిీ 
యభి(పాయము. 


ఆస్తికములలో న్యాయమునందు (పమాణ వివేచనమును, 
వె శేషకమునందు పదార్ధస్వరూప న్నిర్ణ్భయమును, కాల ప్రాముఖ్యమును, సాంఖ్యము 
నందు మూలతత్త్యవిచారణయు, యోగమునందు జ్ఞానసాధనమును, పూర్వ 
మీమాంసయందు ధర్మ-కర్మ వివరణమును, ఉత్తరమీమాంసయందు కర్తృ 
విషయమును (పధానముగ చర్చింపంబడినవి. ఇవి పరస్పర సమన్వయ ' 
భావములేక తలకొక (త్రోవగ నున్నవని తలంచుట (ప్రమాదము. ఆస్తిక దర్శన 
సిద్దాంతము - ఆదర్శము - ఒక్కటియే. ద పులు మ్మాతము భిన్నములు, 


ఇందు వైశేషికమునకు (ప్రత్యేక | పాముఖ్యము గలదు. అడం 
పాణినీయం చ సర్వశా[స్తోపకారకమ్‌' అని యభియుక్తొక్తి. అనగా శబ్దయిల 
సాధురూప నిరయమున పాణినీయము వలె పదార్హస్వరూప నిర్ణయముని నీ 
' వైశేషికము నుండుననుట. .తక్కిన శాస్తపఠనమున క్రీ 'రెండుశాస్తములు 
లెస్పగ తోడుపడుననుట. 


Scanned by CamScanner 


శ! 


ఇది తక్కిన దర్శనముల కంటు (పధానముగ న్యాదర్శనము కంటు 

విశిష్టముగ - అధిక యుక్తియుక్తముగ నుండుటచే వై శేషికమని పేరు పొందినదని 
/ కొందలు, తక్కిన వానికంటు విశేషముగ విశేషము అను పదార్థమును 
(వతిపాదించుటచే వై శేషికప్టునదని కొందటు నందురు. దీనికి 


జాలూక్యదర్శనమనియు నామాంతరము గలదు. 
సాన 
/ దీని కర్త కణాదమహర్షి. ఇతడు కశ్యపగో(తుడగుటచే కాశ్యపుడనియు, 


| ఉలూకముని పుతుడగుటచే నౌలూకుడనియు పలువబడుచుండును. ఇతడు 
Rede నివాసియట |! సోమశర్ముడను నాచార్యునొద్ద విద్య నభ్యసించెనటు ॥ 


| ఈ .దర్శనకాలము స్పష్టముగ నిర్ణయించుట కష్టము. ఈ నామము 
' మిలిందప్రశ్నము, అంకావతారసూ( తము, లలిత విస్తరము మున గు బౌద్ద 
| (గంథములం దగపడుచుండుట చేత నిది బుద్దునికి పూర్వము 'రచింపబడిన 


' దందురు: 
| 
Wm దీనియందు పది యధ్యాయములును, (పతి యధ్యాయమున 


రెండేసి యాహ్నికములును మొత్తము మున్నూట డెబ్బది సూతములును 
గలవు ' ల్ల 
ఇందు మొదటి యధ్యాయమున జాతి, తది ్వశెష్టముల నిరూపణము. 
౨; ౩ లలో నవ(దవ్యముల నిరూపణము 
“శాట్‌ పరమాణువులు, అనిత్య (ద్రవ్యముల విషయము 
£7 లో - కర్మసిద్దాంతము 
౬ లో వేద ప్రామాణ్యము, ధర్మాధర్మములు 


౭,.౮ లలో. కొన్ని గుణముల వరనము ; ; 
క గ్‌ $ . ఠి ౯3 లం 


| 
| 


షె Pn Ds ప. 


Scanned by CamScanner 


vim 


ఆ లో జ్ఞానము, ఆభావముల వివరణము. 


౧౦ లో సుఖదుఃఖములు, కారణములు అను విషయములను 
గూర్చి చక్కగ జర్చింపబడినది. 


(బహ్మసూూతములలో ౨.౨.౧౧ స్మూతమున, శంకర భాష్యమునకు 
రత్న(ప్రభాటీకయందును, మతణీకొన్ని యితర స్థలములందును వై శేష 


దర్శనమునకు రావణభాష్యమున్నట్లు ఉల్లేఖింపబడియున్నది. కాని యది 
యిప్పుడు గానరాదు. 


వై శేషికతత్త్వనిరూపణమునకు (పశస్తపాదుని “పదార్థధర్మసం[గహ 
మను భాష్యము గలదు. ఇది పై సూతములకు భాష్యమనుట కంటె వై శేషక 
సిద్దాంతములను సమర్థించు స్వతంత్ర (గంథమనుట లెస్స. దీని యాధారమున. 
చందుడను పండితు డొ కడు దశపదార్థము లను (గహ ంచ యొక శాస్త (గ్రంథము 
(వాసెను. 


ఈభాష్యమునకు వ్యాఖ్యలుగూడ పెక్కులు గలవు. వ్యోమవతి 
(వ్యోమశివాచార్యుడు), కిరణావలి (ఉదయనుడు), న్యాయకందలి 
(శ్రీ ధరుడు) మున్నగునవి. 


వల్లభాచార్యుడు న్యాయ లీలావతియను మటియొక భాష్యమును 
(వ్రాసెను. దీనికి నేడెనిమిది టీకా (గ్రంథములు గలవు. ఇట్లు ఈ దర్శనము 
నందలి విషయములను విపరించుటకు మటణేీకొని ్న (గంథము లును వెలసినవి 
అందు కొన్ని హిందీ, బంగాలీ మొదలగు దేశభావలలోనికి వచ్చి 
(ప్రచారమందినవి. కాని ఆం[ధభాషమా తము వానికి నోచుకొనలేదు. 


కీర్తిశేషులగు కె.వి. లక్ష్మణరావుగారు కొంత (ప్రయత్నము చేసినార 
కాని దైవ వై పరీత్యము వలన నది యఆగొఆగనే నిలిచిపోయినది. 


Scanned by CamScanner 


IX 


ఈ నడుమ చిట్టిగూడూరు నారసింహ సంస్కృత కళాశాలో 
పాధ్యాయులు (ప్రయత్నించి వెలువణుచినారు గాని, తన కర్లమగు సమ్మానము 
నేకారణము వలననో అయ్యది పొందలేకపోయినది. ఇట్టి (గంథముల యెడల 


నాంధమునకం గల నహజాభిమానమున కీది చక్కని నిదర్శన 
మనుక్‌"నవచ్చును, 


అయినను ఈ వాజ్మయమున కింతటితో న్వస్తి చెప్పుట, 
భావ్యముగాదు. కనుక మేమును ఆం(ధమున కపురూపముగనున శ దర్శనములను 
; తెలుగున (వాసి, సామాన్యుల కందుబాటగునట్లు (పకటింపవలయునని 
యువ్విళ్ళూరుచున్నాము. వీనితోబాటుగ నుత్తమములగు నార్యధర్మ 
(గంథములను గూడ వెలువరించి పవితమగు నార్యధర్మ స్వరూపమును 
ఆం(ధమాననముల నంకితము చేయానాసించు చున్నారము. 
ఆం[ధమహాజనులు మా యీ సేవలను ఆదరముతో గె కొందురని విశ్వాసము. 


ఇట్లు 
సంపాదక మండలి 


అంబా దర్శన (గంథమాల 


Scanned by CamScanner 


వశేషిక దర్శన విశేషములు 


“ద్విత్వే శే పాకజోత్పత్తౌ విభాగే చ విభాగజే 
యస్య న స్టలితా బుద్ది స్తం వై శేషికం విదుః” 


“ది త్వ సంఖ్యజనన విషయములోను, భూపరమాణువుల గంధము 
మున్నగు గుణముల పాకజోత్పత్తి విషయము నందును, విభాగజ విభాగోత్సత్తి 
(ప్రక్రియా విషయము నందును, ఎవని బుద్ది స్థలితము - విచలితము - 
కాదో యతనినే వై శేషకుడని యెంచవలయును. దార్శనికులలో నిట్టి సామెత 
యొకటి విననగును. వై శేషిక దర్శనమున పాండిత్య మున్నదియు లేనిదియు 
తెలిసికొనుట కిదియొక యొరపిడిరాయి యనవచ్చును. 


వై శేషిక దర్శనమున పై క్లోకమున వర్ణించిన విషయములు [(1) 
ద్విత్వసంఖ్య, (2) పాకజగుణోత్ప్సత్తి, (3) విభాగజ విభాగము, ] కఠినములుగా 
- దుర్చోధ్యములుగా నెంచబడును. కావున ఈ అనుబంధములో యీ 
విషయములు వివరింపయత్నింతుము. 


(1) ద్విత్వసంఖ్య - దాని పుట్టుక 


ఈ దర్శనమున గుణములను లెక్కించుచు సంఖ్య యొక గుణముగా 
వర్ణింపబడినది. ఈ సంఖ్యాగుణము అన్ని (దవ్యములలోను ఉండును. పృథివి 
మున్నగు (దవ్యములు తొమ్మిది. వానిలో కొన్ని నిత్యములు. కొన్ని 
యనిత్యములు. ఆకాశము, కాలము, ఆత్మ, మనసు ఎ ఆను (దవ్యములు 
నిత్యములు. మిగిలిన పృథివి మున్నగు [ద్రవ్యముల పరమాణువులు కూడ 
నిత్యములే. కాని ఆ పరమాణువులచే నేర్పడు ద్వణుక, (త్యణుకాది 
కార్య దవ్యము లన్నియు అనిత్యములు. 


Scanned by CamScanner 


XI 


నిత్య దవ్యములలో నుండు ఏకత్వ - సంఖ్యాగుణము నిత్యమగును. 
అనిత్యదవ్యము లలో నుండు ఏకత్వసంఖ్య అనిత్యమగును. అనిత్య (ద్రవ్యము 
లన్నియు - కారణ దవ్యముల వలన నేర్పడును - పుట్టును. ఘటపటాదు 
లన్నియు నిట్టివే. (ద్రవ్యము పుట్టిన తదుపరి దానిలో గుణములు పుట్టును. 
కావున అనిత్యవస్తువులందేర్చడు  ఏకత్వసంఖ్యయు అనిత్యమే యనుట 
స్పష్టమే. ఏది పుట్టునో యది నశించును. కావున అనిత్యమగును. 


(దవ్యములలోనుండు సణలములకు (ద్రవ్యము సమవాయికారణము. 
కావున అనిత్య దవ్యములలో నుత్సన్నమయిన - పుట్టిన - ఏకత్వసంఖ్య 
యనెడి గుణమునకు సమావాయి కారణము ఆ సంఖ్య యే... ద్రవ్యములో 

“పుట్టినదో. యా (ద్రవ్యమే యగును. ఆ యేకత్వసంఖ్యకు అసమవాయి 
కారణము ఆ |దవ్యకారణములలో నుండు ఏకత్వసంఖ్య యగును, కారణగత 


గుణముల వలననే కదా, కార్యగుణము లేర్పడును ! కావున కార్యద్రవ్యగత = 


- ఏకత సంఖ్యకు, కారణ దవ్యగత - ఏకత సంఖ్య అసమవాయి కారణమను 
యుక్తి సంగతమే యగును. 


_ ఈ విషయమున నొక సందేహము కలుగుట కవకాశమున్నది. అది 
యెద్దియన :- కార్యదవ్యము అనేక కారణ ద్రవ్యములచే. నేర్చడును. ఒక 
వస్త్ర మేర్పడుటకు అనేక తంతువులు కారణము లగును. అనేక తంతువులతో 
_నొక వృస్తము పుట్టును.. ఆట్టియెడ వృస్తమున గల ఏకత్వసంఖ్యకు, ఆ 


వ(స్తమునకు కారణములై న. అనేక తంతువులలో పతి తంతువులోనున్న , 


ఏకత్వసంఖ్య- అనేక ఏకత్వనంఖ్యలు అసమవాయిలగుచున్నవి. ఇట్లు 
కారణదవ్యములలో నుండు అనేక - బహుఏకత్వసంఖ్యల వలన వ(స్తమున 
అనేక - ఏకత సంఖ్య లేర్పడక ఒక్క యేకత్వసంఖ్య ఎోట్లర్సడును ? ఇదియే 
సందేహస్వరూపము. కావున దీనికి సమాధానము తెలిసికొనదగియున ఎది. 


Scanned by CamScanner 


XII 


కార్య దవ్యము అనేక కారణ[దవ్యములవలన నేర్పడును. అనగా, : 
అనేక - అవయవ్మద్రవ్యముల వలన ఒక అవయవి - కార్య - ద్రవ్య 
మేర్పడును. ఈ విషయము మలువరాదు. అనేక కారణముల - అవయవముల . 
వలన నేర్పడు కార్య - అవయవి - (ద్రవ్యము తన స్వరూపముతో నొకటి 
యగుచున్నది. అవయవములు అవయవిగా నేర్పడునపుడు వానిలోనున్న 
అనేకత్వమును పోగొట్టుకొనును. అట్టుకాకున్న అవయవి యొక్క_టి కానేరదు. 
అందువలన అవయవములు తమలోగల పృథగస్తిత్వము | వేణుగానుండు 
ఉనికిని పోగొట్టుకొనుట వలన ద్విత్వసంఖ్య నేర్పజచు అపేక్షాబుద్ది యట 
నేర్పడదు. అపేక్షాబుద్ది లేనితావున ద్విత్వ, |త్రిత్వసంఖ్యలు కలుగనేరవు. 
కావున కారణ[దవ్యములలో నుండు ఏకత్వనంఖ్య కార్య దవ్యములో 
ఏకత్వసంఖ్యనే ఉత్నన్నము చేయును. అనేకత్వసంఖ్యను కలిగింప నేరదని 
గుర్తింపవలయును. ద్విత్వ, (తిత్వాది సంఖ్య లుత్సన్నములగు తావున ఒకటి . 
కంలు నెక్కుడు (దవ్యములు స తం తములె యుండుట తప్పనిసరి యగును... 


ద్విత్వాది నంఖ్యలు అంతట అనిత్యములే యగును... ఒక 
(ద్రవ్యములో ఏకత్వజ్ఞానము - ఆ (ద్రవ్య మొక్కటియను జ్ఞానము - 
కలుగుటకు అన్య (దవ్యము నే పేక్షించవలసిన యావశ్యక ముండదు. 
ఏకత్వజ్ఞానము అన్య(దవ్యము నపే పేక్షంపదు. కావున నిరపేక్షమగును. 
ద్విత్వజ్ఞానము అన్య ద్రవ్యము నపేక్షింపక కలుగనేరదు. ద్వి-రెండు, అను, 
జ్ఞానము ఒక వస్తువుతో మజీయొక వస్తువును చేర్చి లెక్కించునపుడే కలుగును. , 
“ఇది ఒకటి”, “ఇది యొకటి" అని చెప్పే వానిని కలిపీ ఇవి రెండు అని 
చెప్పుదుము. ఇట్లు అన్యవస్తువు నపేక్షింపక రెండు - ద్విత్వసంఖ్య య జ్ఞానము 
కలుగదు. కావున ద్విత్వ ముత్పన్నమగుటకు అేక్షాబండ్డి 
యావశ్యకమగుచున్నది. 


Scanned by CamScanner 


XIII 


అపేక్షాబుద్ది యననేమి ? అనేక వస్తువులలో వాని సమూహమును 
ఆధారము చేసికొని కలుగు జ్ఞానము అపేక్షాబుద్ది యనబడును. సజాతీయ 
వస్తువులు కాని, విజాతీయ వస్తువులు కాని, అనేకము సన్నికృష్ణములె నపుడు- 
సంయుక్తములై నపుడు జ్ఞానము- ఆ పేక్షాబుద్ది కలుగును. రెండు వస్తములను 
చూచి ఇవి రెండు వ(స్తములందుము. రెండు కుండలను చూచి ఇవి రెండు 
కుండలందుము. ఇట వస్త్రములు రెండు సజాతీయములు. అప్లే కుండలు 
రెండు సజాతీయములే. ఒక వస్త్రమును ఒక కుండను చూచినపుడు కూడ 
ఇవి రెండు అని జ్ఞానము కలుగును. కాని, రెండు వ(స్తములని కాని రెండు 
కుండలని కాని అనము. రెండు వస్తువులందుము. ఆ రెండింటిలోను వస్తురూప 
సజాతీయత యున్నది. అట్టి సజాతీయత నాధారము చేసికొని అపేక్షాబుద్ది 
కలుగును. దాని మూలమున ద్విత్వసంఖ్య - జ్ఞానము - ఇవి రెండు వస్తువులు 
అని జ్ఞానమేర్పడునని తెలియవలయును. విజాతీయవస్తువులలో ద్విత్వాది 
సంఖ్యాజ్ఞానము కలిగిన తావున సాజాత్యము (ప్రకట మైనను కాకున్నను 
ఏదోయొక సజాతీయతను ఆధారము చేసికొనియే యాజ్ఞానము కలిగి 
నబ్లంచవలయును. 


ద్వెత్వము, (తిత్వము - రెండు, మూడు; నాలుగు అను 
సంఖ్యాజ్ఞానము వస్తువులు నియమిత సంఖ్యలో నున్నతావున కలుగును, 
వస్తువుల సంఖ్య నియతము కానితావున వానిలో అనేకత్వ - బహుత్వ 
సంఖ్యాజ్ఞానము కలుగును. సంఖ్యలో ఏకత ము, అనేకత ము నను రెండు 
భేదము లుండును. అనేకత్వములో ద్విత్వ, (తిత్వాది సంఖ్యలన్నియు 
సమావిష్టము లగును. 


Scanned by CamScanner 


XIV 
న 2) పాకజ గుణములు 


సృథివిలో గంధను, రసను, రంగు, స్పర్శ అను గుణము లుండును, 

ఈ నాలుగు గుణములు సాకజగుణము లసబడును. జలముసందు రసము, 
రూపము, స్పర్శ గుణనులు పాకజములు. అట్లు అగ్నియందుండు రూప 
స్పర్శలు, వామువునందుండు స్పర్శగుణము పొకజములుగా సంగీకరించబడుసు. 
ఈ గుణములు నిత్య దవ్యను లందు నిత్యములు, అనిత్య(దస్యములందు 
అనిత్యములు నగును..ప ్రథీన్యాది (దప్యములకు సంబంధించిన పరమాణువులు 
నిత్యములు. వానినలన నేర్పడు కార్యుదప్యములు అనిత్యములు. కావుస 
పరమాణునవులలో నుండు పై. గుణములు నిత్యసులు, ద్వ్యణుకాది 
కార్యదవ్యము లందలి. గుణములు అనిత్యములు నగును. కాని, ప థిఏి 
పరమాణువులలో నుండు గంధాదిగుణములు అగ్నిసంయోగముసలస నశించి 
వానిస్టానమున (క్రొత్త గంధాది గుణము లేర్చడును. కావున పృథివీ 
పరమాణువులు నిత్యములై నను వానిలో నుండు గుణములు మాత్రము 


అనిత్యములే యగుచున్నవి. అవి పాకజములు - అగ్నిసంయోగజన్యములు. 
పాకమనగా అగ్నివిశేషసంయోగము. 


అగ్నిసంయోగము (పాకము) వలన వస్తువులలో నున్న గుణములు 
మాణేీపోవు పద్దతుల - (క్రమముల - లో న్యాయవై శేషిక దర్శనకర్తలు 
భేదమున్నట్టు అంగీకరింతురు. పాకము అవయవి. - కార్య ద్రవ్యము - లో 
జరుగునని నై యాయికుల మతము. వారి యీ వాదము పిఠరపాకసిద్దాంత 
మనబడును. దానికి విపరీతముగా వై శేషికులు పాకము అవయవిలో కాక 
స్వతం[తపరమాణువు (పీలు)లలో జరుగునందురు. కావున వై శేషిక సిద్దాంతము 
పీలుపాకవాద మనబడును. పీఠరపదము అవయవి - కార్య దవ్యమును, 
పీలుపదము పరమాణువును తెలుపును. 


Scanned by CamScanner 


XV 


దిఠరపాక (ప్రక్రియ - |కమము 


మట్టితో జేయబడిన కడవ మున్నగు పాతలు ఆవములో పెట్టి 
కాల్చినపుడు వానిలో మొదటనున్న రంగు మున్నగు గుణములు నశించి 
వాని స్థానమున కొత్త గుణము లేర్పడును. అప్టేర్సడుటకు కారణము పొకము 
- అగ్నిసంయోగము: ఆ మృత్స్చాతలలో పరమాణువుల సంయోగము 
శిథిలముగా నుండుననియు, అనగా పరమాణువుల మధ్య ఛిదములు - 
బెజ్జము లండుననియు, ఆ ఛిదములలో అగ్నికణములు (పవేశించి ఆ 
పాత్రలో నున్న రంగు మొదలగు మొదటి గుణములను నశింపజేసి వాని 
స్థానమున 'క్రొత్తవియెన రంగు మున్నగు: గుణములను పుట్టించననియు 
నై యాయికులందురు.- ఇట్లు. ఆ ప్యాత లోపల "వెలుపల పక్వమగును. 
' అట్టియెడ ఆ పా[తలో అగ్నిసంయోగము ' వలన గుణములు మార్పు | 
చెందువనియు, పోత నశింపక అట్లే యుండుననియు, నై యాయికులు 
చెప్పుదురు. ఇదియే పిఠరపాకవాద (ప్ర క్రియ.'-ఈ వాదమునందు అవయవిలోనే 
పాకమేర్పడును. అనగా అగ్నిసంయోగ సమయమున అవయవిలో అవయవ 
సంయోగము నశింపక యట్లు యుండుననియు, అందువలన అవయవిలోనే 
పాకమేర్పడునని వారి యభ్మిపాయము. ఇదియే పఠరపాకవాదము. 


గీలుపాక (పృక్రీయ 
ఈ సిద్దాంతము వై శేషికాచార్యు లంగీకరింతురు. వీరు అవయవిలో 
సాక్షాత్తుగా పాకము జరుగనేర దందురు:. కారణమేమన : కార్య(దవ్యములో 
గుణోత్సత్తి కారణగుణపూర్వకముగా జరుగును. అట్టే కార్య(దవ్యమున 


(దవ్యనాశము వలన గుణములు నశించును. ఇట్టి వ్యవస్థ సూ(తకారు 
డంగీకరించును. కావున అవయవిలో సూటిగా పాకము - అగ్ని సంయోగము 


Scanned by CamScanner 


XVI 


వలన పూర్వగుణములు నశించి (క్రొత్తగుణములు వాని స్థానములో నేర్పడ 
వీలుకాదని వై శేషికులందురు. 


కుండ కాలిన పిదప ఆవమునుండి బయటికి తీసినపుడు దానిలో 
పూర్వమున్న నలుపు మున్నగు గుణములు పోయి ఎఖుపురంగుతో కూడి 
కనిపించును. అందువలన కుండలో పచ్చిదిగా. నున్నప్పుడున్న గుణములు 
నశించి కాలిన మీదట వానిస్థానమున (క్రొత్తగుణములు కలిగిన వనుటలో 
సందేహము లేదు. కుండలోని నలుపు రంగు నశింపవలయుననిన కుండ 
నశింపవలయును. (దవ్యనాశము వలన దాని గుణములు నశించుననుట 
సిద్దాంతము. అందువలన పచ్చి కుండ నశించి పక్వమైన కుండ యేర్పడినదని 
యంగీకరింపక తప్పదు. పూర్వమున్న గుణములు నశించుట వలన వాని 
కా(శశ్రయమైన అవయవి (ద్రవ్యము నశించినదని యంగీకరించినపుడు ఆ నాశము 
ద్వ్యణుకము వణుకు నశింపక తప్పుదు. ఇట్లు ద్వ్యణుకముల వటకు ఆవయవి 
నశించుట వలన పరమాణువులు మిగులును. అవి నిత్యములు; నశింపవు. 
కాని వానిలో నున్న శ్యామవరము మున్నగు గుణములు, పాకము - అగ్ని. 
సంయోగము వలన నశించును. అన్య (అగ్నిసంయోగమువలన) రక్తవర్ణాదులు 
(కొత్తవి యేర్పడును. తదుపరి ద్వణుకాది( క్రమమున (క్రొత్త అవయవి[దవ్య 
మేర్పడును. దాని యందు కారణగుణపూర్వకములై న కార్యగుణములు 
ఏర్పడును. ఇట్లు తిన్నగా అవయవిలో పాకమేర్పడక అవయవములలో - 
పరమాణువుల లోనే పాకమేర్పడుటచే పీలుపాక సిద్దాంతమే యంగీకరింప 


దగినదని వై శేషికాచార్యు లభి పాయపడుదురు. 


Scanned by CamScanner 


XVII 


(3) విభాగజ - విభాగము 


సంయోగము, విభాగము అను, = నీ రెండును పరస్పరము 
విరుద్దములై న గుణములు. విభాగము సంయోగమును నశింపజేయును. ఉత్తర 
దేశసంయోగము విభాగమును నశింపజేయును. కావున నివి పరస్పరము 
విరుద్దము లగుట స్పష్టము. సంయోగము వలెనే విభాగము కూడ మువ్విధముల 
"నేర్పడును. (1) అన్యతరకర్మజము (2) ఉభయకర్మజము (3) విభాగజము 


(1) అన్యతరకర్మజ-విభాగము :- కలిసీ యున్న 
(సంయుక్తములై యున్న) రెండువస్తువులలో నొకదానియందు (క్రియ 
కలిగినపుడు ఆ రెండు వస్తువులు విడిపోవును - విభాగమేర్పడును. ఇయ్యది 
అన్యతరకర్మజ విభాగము. (పతి సంయోగమునకును సమవాయికారణము 
రెండు [ద్రవ్యము లగును. వానిలో నాకదానియందు (కీయ కలిగి యా 
రెండు (దవ్యములలో విభాగము కలిగించును. 


ఉదాహరణము :- ఒక యింటిపైన నొక పక్షీ క్షీ వారినదనుకొన్లుడు. 
అప్పుడా 'య్రంటికి పక్షికి మధ్య సంయోగమేర్పడును. ఆ పక్షికి గృహమునకు 
గలిగిన సంయోగమునకు సమవాయి కారణము పక్షీ గృహము రెండునగును. 
ఆ పక్షి యటనుండి యెగిరి పోయినపుడు పక్షిలో [క్రియ కలుగును. ఆ 
పక్షియందు కలిగిన [క్రియ పక్షికి ఇంటిక్లి మధ్య విభాగము కలిగించును. ఈ 
విభాగము అన్యతరకర్మజ విభాగమనబడును. 


(2) ఉభయకర్మజ విభాగము :- సంయోగమునకు సమవాయి 
కారణములై న రెండు వస్తువులలోను [క్రియ కలిగి విభాగమేర్పడును. ఆ 
విభాగము ఉభయకర్మజ విభాగమనబడును. ఉదా :- ఇద్దణు మల్టులు 
పోరాడునపుడు ఒకరితో నొకరు కలిసినపుడు వారిలో సంయోగము కలుగును. 


Scanned by CamScanner 


XVIII 


. వారు విడిపోయినపుడు ఇరువురిలోను (క్రియ గలుగును. అప్పుడు వారిలో 
విభాగమేర్పడును. ఆ విభాగము ఉభయకర్మజ విభాగము. 


(3) విభాగజ విభాగము :- అనగా విభాగమువలన నేర్పడు విభాగము, 
విభాగము గుణము. ఆ విభాగగుణమునకు నమవాయి కారణము 
(దవ్యములగును. పూర ము వర్ణించిన విభాగములు రెండును కర్మ-|కీయ- 
వలన నేర్పడినవి. వానికి అసమవాయికారణము క్రియయగును. ఈ మూడవది 
యైన విభాగజ విభాగమునకు అసమవాయికారణము కర్మ కాక విభాగమే 
యగును. ఇట రెండు విభాగము లుండును. విభాగము వలన కలిగిన రెండవ 
విభాగమునకు మొదటి విభాగము అసమవాయికారణము అగును. కర్మ కాదు. 
మొదటి విభాగమునకు మా(తము అసమవాయికారణము కర్మ- క్రియయే- 
'యగును. ఉదా :- హస్తపుస్తక విభాగము వలన దేహపుస్తక విభాగము కలుగును. 
ఈ దేహపుస్తక విభాగము హస్తపుస్తక విభాగము వలన కలిగినది. కావున 
విభాగజ విభాగ మనబడును. 


ఈ విభాగజ విభాగమునకు అసమవాయి కారణమైన (ప్రథమ 
విభాగము రెండు విధములు. (1) విభాగమునకు సమవాయికారణములై న 
రెండు (దవ్యములలో నేర్పడు విభాగము. ఉదాహరణము :ః- హస్త-పుస్తక 
విభాగము. (2) ఒకప్పుడు సమవాయి కారణమైన [ద్రవ్యమునకు సమవాయి 
కారణము కాని [దవ్యమునకు మధ్యనేర్పడు విభాగము. ఉదా :- దేహపుస్తక 
విభాగము. ఇట్లు విభాగజ విభాగమునకు అసమవాయి కారణమైన మొదటి 
విభాగము "రెండు విధము లగుట వలన దానివలన నేర్పడు కార్య-భూలే 
విభాగము రెండవ విభాగముకూడ ద్వివిధము లగును. ఈ ద్వివిధ కొర్యే- 
భూత విభాగము క్రమముగా కారణద్వయ విభాగజ (1) కారణాకారణ విభాగము 
కారణాకారణ విభాగజ (2) కార్యా౭ కార్య విభాగము అనబడును. _--- 


Scanned by CamScanner 


KIX 


(1) కోరణద్యయ విభాగజు కొారణాకారణ విభాగపు 1- 


వ | వ EW ARI కా వ్‌ 
ఈ DI సంగరరింపపణనబస యాపశ్యక పూచార్యుల కల 
KX నటో Yn Fes O09 OE APR భయం ల లో 
SONS Down BE ie యంతయు IVE. దస్యముఅ ల్‌ 


వీభాగము కలుగునో యది యా (ద్రస్యములలో గల సంయోగముసు నాశము 


§ 


చేయునసుట నిశ్చితము. తంతువులు పటముసకు సమవాయి కారణము, 
పటముసకు తంతుపులు అవయవములు. పటాపయవములై స తంతువులలో 
కలుగు విభాగము పటోత్పత్తి నారంభించు తంతువుల సంయోగమును 
సశింపజేయును. ఇట్లు ఈ విభాగము (దవ్యారంభకమగు సంయోగమును 
సశింపజేయుసు. 


ఈ పటముత్సస్ననుగు స్థలమున పటావయవ సంయోగమే కాక 
అపయవములతో ఆకాశమునకును సంయోగముండును. అనగా (ద్రవ్యారంభక 
సంయోగము ఒకటి. (దవ్యము నారంభింపని సంయోగము మజటీయుకటి. 
పటాపయవసు లయిన తంతువులతో ఆకాశమునకు సంయోగమున్నను 
ఆ తంతువులు పరస్పరము సంయుక్తములు కాని పక్షమున పటము ఉత్సన్నము 
కానేరదు. కావుస పటావయవముల సంయోగము (ద్రవ్యారంభక సంయోగము, 
పటావయనవ- ఆకాశ సంయోగము (దవ్యానారంభక సంయోగము అని రెండు 
సంయోగములు. తంతువులలో [క్రియ కలుగుట వలన విభాగము కలుగును. 
ఆ విభాగము వలన (దవ్యారంభక సంయోగము నశించుసు. కాని యా 
విభాగమువలన (దవ్యానారంభక (తంతు-ఆకాశ) సంయోగము నశింపదు. 
కారణమేమన ఒకే విభాగము వలన విరుద్దధర్మద్యయము ((దవ్యారంభక 
సంయోగనాశకత్వము, (ద్రవ్యానారంభక సంయోగ నాశకత ము) కలుగుటకు 
వీలు లేదు. అందువలస తంతు - ఆకాశసంయోగమును నశింప జేయుటకు 
మజీయొక విభాగము అంగీకరింపక తప్పనిసరి యగుచున్నది. 


Scanned by CamScanner 


XX. 


(దవ్యారంభక నంయోగమును నశింవజేయు విభాగము, 
(ద్రవ్యానారంభక సంయోగవినాశక విభాగము అను నీ రెండును పరస్పర విరుద్ద 
స్వభావము కలవి. కావున వానిని రెంటిని ఒకే [కియారూపకారణము 
కలిగింపనేరదు. కావున నిట రెండవకారణము సంభవము కానందున, క్రియ 
వలన నేర్పడిన ((దవ్యారంభక తంతువుల పరస్పర) సంయోగనాశక 
విభాగమువలననే రెండవ విభాగ ((దవ్యానారంభక తంతు - ఆకాశ 
సంయోగనాశక) ఉత్పత్తి అంగీకరింప బడుచున్నది. దిని తాత్పర్య మేమనః- 

(పతికార్యమునకు మూడు కారణము లుండును. సమవాయి కారణము , 
అసమవాయి కారణము, నిమిత్త కారణము. పై న వివరించిన ఉదాహరణములో 
(పథమ విభాగరూపకార్యమునకు సమవాయికారణము తంతువులు, అసమవాయి 
కారణము తంతువులలో నేర్పడు (క్రియ, నిమిత్తకారణము అదృష్టము - 
కాలము మున్నగునవి. (అదృష్టాదులు అన్ని కార్యములకు నిమిత్తకారణములే) 
ఇక రెండవ విభాగమునకు ((ద్రవ్యారంభక తంతు - ఆకాశసంయోగనాశక 
విభాగము) సమవాయికారణము తంతువులు, ఆకాశదేశము రెండు నగును. 
ఆదృష్టాదులు నిమిత్తకారణము. ఇక అసమవాయికారణమెయ్యది యగును? 
ఈ రెండవ విభాగమున కగు అసనువాయికారణము గుణమో, కర్మమో 
కావలయును. అదియును (అసమవాయి కారణము'కూడ) సాక్షాత్తుగా కాని, 
పరంపరగా కాని సమవాయికారణముతో సంబద్దమై యుండవలయును. 
(అనమవాయి కారణ వెల్లయెడల నేదోయెక నంబంధముతో 
సమవాయికారణముతో సంబద్దమై యుండవలయును ఆనుసది నియమము. 
అంతే కాక (పక్నతనార్యము నుత్సన్నము చేయ సామర్థ్యము కలిగి 

యుండవలయును). 


Scanned by CamScanner 


ఎమి! 


ఉపర్యుక్త ప్రస్తుతోదాహరణమున (ద్రవ్యానారంభక సంయోగ వినాశక 
విభాగమునకు రెండవ విభాగమునకు - సమవాయికారణములై న ఆకాశదేశము, 
తంతువులలో నుండు శబ్దము కాని రూపొడిగుణములు కాని, అసమవాయి 
కారణములు కాజాలవు. ఆవి విభాగము నుత్సన్నము చేయజాలవు. ఇక 
పటనమవాయి కారణములయిన తంతుపులలో నేర్పడిస (కయ 
తంతుసమవేతమై మొదటి విభాగము నుత్పన్నము చేసినది. కాపుస నది 
రెండవ విభోగమునకు ఆసమవాయి కాజాలదు. ఇట్టి స్థితిలో నీ రెండవ 
విభాగమునకు మొదట నుత్పన్నమైన తంతువిభాగమే అసమవాయి కారణమనక 
తప్పదు. అందువలననే రెండవవిభాగము విభాగజ - విభాగమనబడును. 


oe ఆ మం మ పముతు 


ఇట్లు రెండవ విభాగమునకుఅసమవాయి కారణమైన (పథమ | 
విభాగము గుణము. అది రెండవ విభాగరూపకార్యము నుత్సన్నము చేయుటకు 
అన్య దవ్యతత్త్వము నపేక్షించును. ఆ తత్త్వము అవయవి నాశవిశిష్టకాలము 
కాని, స్వతం[తావయవము కాని కావచ్చునని ఆచార్యుల యభిపాయము. | 


ఇట్టి (పసంగముల లో (దవ్యారంభక సంయోగము, |దవ్యానారంభక 
సంయోగము అని రెండు విధములె న సంయోగము లుండునని వై వివరణము 
వలన తెలియుచున్నది. 


కొండొక కార్య(దవ్యము యొక్క యవయవముల సంయోగము 
మొదటిది. అది యాకార్య ద్రవ్యము నుత్సన్నము చేయుటకు అసమవాయి 
కారణమగును. ఆ సంయోగము నశించిన కార్య(దవ్యము నగించును. 


పటావయవము లయిన తంతువులలో నేర్పడిన విభాగమువలన 
తంతువుల సంయోగము నశించును. అప్పుడు పటము నశించవలయును. 


Scanned by CamScanner 


XXII 


కాని పటావయవములై న తంతువులతో ఆకాశమునకు గల రెండవ సంయోగ 
మ్ల , యున్నందున పటము నశింపదు. ఈ సంయోగ మున్నంతవణకు 
తంతువు లా యాకాశదేశమును విడువజాలవు. అప్పుడు పటనాశము 
కలుగజాలదు. కాని పటము నశించుట చూచుచున్నాము. కావున ఆకాశ - 
తంతుసంయోగ నాశక ది తీయ విభాగము నంగీకరింపక తప్పుదు. 


(పస్తుతోదాహరణమున పటమునకు కారణములై న తంతువుల 

పరస్పర విభాగము (ప్రథమ విభాగము) వలన పటకారణములై న తంతువులయు 
పటము కారణము కాని ఆకాశముయొక్కయు విభాగము (ద్వితీయ విభాగము) 
జనించును. ఇట్లు ఈ విభాగము కారణద్యయ విభాగజ-కారణా కారణ విభాగము]. 
అని చెప్పబడుచున్నది. 


(2) కారణాకారణ విభాగజ-కార్యాకార్య విభాగము :- 


సంయోగములందు సంయోగజ సంయోగ మొకటి యుండునని 
పూర్వము (వాయబడినది. ఒకడు తన (వేలిని వృక్షము యొక్క ముదలు 
మీద నుంచె ననుకొనుడు. అప్పుడు వృక్షమునకు వేలికి సంయోగమేర్పడును. 
ఇట్టూ (వేలితో వృక్షిమునకం నంయోగ వేర్పడీనప్పుడు చేతికి 
వృక్షమునకుసంయోగము కలుగును. అట్లే దేహమునకు వృక్షమునకు 
సంయోగము కూడ కలుగును. (వేలు చేతికి అవయవము. అందువలన 
(వేలు చేతికి సమవాయి కారణము. వృక్షము చేతికి (ఏవిధమైన) కారణము 
కాదు - అకారణము. ఈ (వేలుకు చెట్టునకు కలిగిన సంయోగము అనగా 
కారణ, అకారణ సంయోగము [వేలి కార్యమైన చేతికి వేలికి కార్యముకాని - 
అకార్యమైన- -వృక్షమునకు మధ్య సంయోగము కలిగించును. ఇట్టు కలిగిన 
యీ హస్తవ క్ష సంయోగమునకు (వేలివ క్షముల సంయోగము అసమవాయి 


Scanned by CamScanner 


XXII 


కారణమగుసు. (నేఠితో సృక్షముసకు సంయోగ నేర్పడుటకు (వేరీయందు 
(సనువాయ సంబంధసుతో) ఏర్పడిస [క్రియ అసమవాయికారణము. ఆ 
(క్రీయయే హస్తపృక్ష సంయోగమును కఠిగించుటకు కారణము కొజాందు. 
కారణమేసుస ః (క్రియ యేయధికరణముస (దేనియందు) ఉత్సన్నమగునో 
- కలుగునో - దానికంటే భిన్నమైన దానియందు సంయోగము కఠిగంపనేరదు. 
కారణనేమన : కార్యముసకు నమవాయికారణ నైైస దానియందు 
(కార్యసమనాయికారణమున) (ప్రత్యాసన్నమైస (సపునేతమైన) ధర్మమే ఆ 
కార్యమునకు అసపువాయికారణము అగును, అనునది నియమము. 
(పకృతమున వృక్షముతో (వేలికి (అంగుళికి) ఏర్పడిన సంయోగరూప 
కార్యమునకు అంగుళిలో (సమవాయసంబంధముతో) నేర్పడిన (క్రియ 
అసమవాయి కారణము. ఆ (క్రియ తనకు అధికరణవైన (వేరికంబె 
భిన్నాధికరణమైన చేతితో - హస్తముతో - వృక్షమునకు సంబంధము - 
సంయోగము - కలిగింపనేరదని భావము. 


హస్త వృక్షసంయోగమునకు సమవాయి కారణమైన హస్తమున 
“స్తావయవమైన అంగుళిలో సమవేతమైన [క్రియకు కారణాకార్థ ప్రత్యాసత్తి 
(న్వనమవాయి నమవాయ నంబంధము) ఉన్నప్పటికి, (కయలో 
అసమవాయికారణత అంతట కారై (కార పత్యాసత్తితో నంగీకరింపబడును. 
అనగా - కార్యాధికరణమున సాక్షాత్తుగా సమవేత క్రియయే యా కార్యమునకు 
అసమవాయికారణమగును. వేలిలో నేర్పడిన (క్రియకు చేతితో సాక్షాత్తు 
సంబంధము కలుగక పరంపరగా కలుగుచున్నది. అంగుళిద్వారమున దానిలో 
కలిగిన (క్రియకు చేతితో సంబంధము కల్పింపబడును. సాక్షాత్తుగా (క్రియకు 
"సంబంధము లేదని భావము. కావున అంగుళి - వృక్షములకు అన్యతరకర్మ- 
, జ సంయోగమేర్పడినపుడు ఆ సంయోగమే - అంగుళి, వ క్షసంయోగమే - 


Scanned by CamScanner 


XXIV 


హస్తసృక్షసంయోగముసకు అససువాయికారణ సుగుచున్నది. అట్లు వృక్షహస్త 
సంయోగము దేహస్సక్షసంయోగముసకు అససువాయి కారణసుగును. మొదటి 
నంయోగను (కేయాజస్యనుగుసు. తదుపరి కలుగు సంయోగము 
సంయోగజ-సంయోగ సుగుసు. 


ఇంతనటుకు స్మరింపబడిన సంయోగ-జ సంయోగ మెట్టర్సడు 
చుస్నదో అట్టు కారణాకారణ విభాగ-జ - కార్యాకార్య విభాగ మేర్పడును. 
రెంటి ప్రక్రియ యొక్కటిగా సుండునని భావము. విభాగము సంయోగ 
పూర్వకముగా నేర్పడును. కొపున ముందుగా సంయోగ-జ - సంయోగ 
(పృక్రీయ వివరింసబడినది. 


ఒక వ్యక్తి యొక్క అంగులి వృక్షముతో సంయుక్తమైన దనుకొనుడు. 
అతని యిచ్చ, పప్రయత్నముల వలన అంగుళిలో (క్రియ యేర్చ్పడును. ఆ 
(క్రియ వలన అంగుళి - వ క్షముల మధ్య విభాగ మేర్పడుసు. అనగా అంగుళి 
సమవేత్మక్రియ (అన్యతర - కార్య) అంగుళి సృక్షముల విభాగము నేర్పఅచినదని 
భావము. అంగుళి - వృక్షవిభాగము పలన హస్తపృక్ష విభాగము సనుభవింపనగును. 
ఇట హస్త వృక్ష విభాగమునకు హస్తము పృక్షము రెండును సమవాయి కారణము. 
అంగుళి-పృక్షవిభాగము అసమవాయి కారణము. ఇందు మొదటి విభాగము 
(క్రియాజన్యము. రెండవది విభాగ - జ - విభాగము. ఇదియే కారణాకారణ- 
జ - కార్యాకార్యవిభాగ మసబడుసు. 


అసత్‌ కార్యవాదము 


న్యాయ-వై శేషిక దర్శనముల పరంపరలో అసత్‌ కార్యవాదమును 
బలపణుచు (ప్రయత్నము చూడసగును. దీనికి ప్రతియోగిత - విపరీతముగా 


sre gn వ భం 


Scanned by CamScanner 


XXV 


సాంఖ్య, వేదాంతదర్శనకారుల పరంపరలో సత్‌ కార్యవాదము ప్రతిపాదింపబడుట 
చూతుము. ఈ దర్శనములపై వ్యాఖ్యలను (వాసినవారు ఆయా వాదములను 
యుక్తీ ప్రయుక్తులతో బలపఅచుట కెంతగానో (ప్రయత్నించి యున్నారు. 


అసత్‌ కార్య స్వరూపము :- (ప్రతికార్యవస్తువు - పదార్థము - 
తనయుతృత్తికి పూర్వము “అసత్‌” ఉనికి లేనిదై యుండును. కార్య 
ముత్పన్నము కాక పూర్వము దాని యునికి ఏవిధముగ నెన్నడు ఉండదు. 
నూతనముగ నారంభింపబడునని భావము. కార్యము ఏర్పడుటకు ముందు 
దాని (ప్రాగభావ ముండును. ఉత్పత్తికి పూర్వము కార్యము యొక్క యభావము 
“అసత్‌” (లేకుండుట) అనబడును. [ప్రాగభావము నశించి కావ్యము (కొత్తగా 
నేర్పడును. అందువలన “ఆరంభవాదము” అనికూడ అందురు. కార్యమనునది 
యెప్పుడో యొకకాలమున నుద్భవించును. అది భవిష్యత్తున నెల్లకాలము 
నుండదు. కొండొక కాలమున నశించును. కాబట్టి కార్యము “సాది-సాంతము” 
అనబడును. ఉత్పత్తికి పూర్వము అన్ని విధముల “అసత్‌” అగును. ఇదియే 
“అసత్‌ కార్యవాదము". 


సాంఖ్యదర్శనము ననుసరించి ఉత్పత్తికి పూర (మే కార్యమునకు 
ఉనికి యుండునని యంగీకరించు షక్షమున కార్యము నుత్సన్నము చేయుటకు 
కరృవ్యాపారమున కావశ్యక మేమియు నుండదు. 


అందులకు సత్కార్యవాదు లిట్లందురు. కార్యోత్పత్తికి పూర్వము 
ఆ కార్య మేవిధముగను నే రూపమునను తన కారణ (సమవాయి - 
ఉపాదానకారణ) ములలో నుండని పక్షమున మృత్తికలో ఘటము లేనట్టు, 
తంతువుల లోను ఘటముండదు. అట్లే పటము తంతువులలో నుండునట్లు 
మృత్తికలోను ఉండదు. అట్టియెడ మృత్తిక (నుండియే) తోనే ఘటము, 


Scanned by CamScanner 


వేదే 


తెంతువులతోనే పటము ఉత్పన్ననసుగుసట్టి స్యపస్థ యేల యుండుసు ? 
ఘటము తంతువులసుండియు సటము మృత్తిక సుండయు కర్ణ్రృవ్యానిరము 
నలన నేల జనింసవు ? కర్షృస్యాసొరనసు సలస నేకార్యమైససు (పతీకారణ 
(దన్యమునుండ కలుగవచ్చును కదా ! అందురు. 


కోంతటొక నిశ నకారోత్స్‌ త్తి విశేషకారణసుంల నేల 
(గ్రహ ంసనలయును ? కార్యను సర్వత సర్వాత్మనా అసత్తే కదా యని వారి 
యభిప్రాయము. కావున ఆ కార్యము నుత్సస్నము చేయుటకు ఉపాదానము 
చేయబడు నిశిష్ట కారణనులలో నేదో యొక రూపమున నా కార్య ముండుసని 
యంగీకరింసక తస్పదందురు. 


అసత్‌ కార్యవాదులందులకు సమాధానముగా నిట్లందురు. ఏ 
నస్తువునలన నే నస్తువు ఉత్నన్నమగునో ఆ వస్తువు నందా వస్తువు నుత్సన్నము 
చేయు సానుర్థ్యముండును. (ప్రతి పదార్థము (ప్రతి వస్తువు నుత్సన్నము చేయగల 
సామర్థ్యము కలిగియుండదు. కర్త యగు వ్యక్తి ఏ వస్తువు దేని నుత్సన్నము 
చేయ సనుర్ణమో తెలిసికొని దానినే కార్యోత్పత్తికి గారణముగా (గ్రహి ంచును. 
కావునకార్యోత్పత్తికి పూర్వ మది (కార్యము) యేరూపమున నున్నదని 
యంగీకరించినను వ్యవహార్యము కాజాలదు. అట్టి యునికి వలన ఏ వ్యవహారము 
సిద్దింపదు. ఉత్పత్తికి పూర్వము మట్టి రూపములో నున్న ఘటము జలము 
తెచ్చుట కుపయోగించునా ? తంతురూపమున పటము - వస్త్రము - 
దేహమును కప్పగలదా ? ఈ వ్యవహారములన్నియు ఘటపటాది కార్యము 
లుత్సన్నములై న మీదటనే సంభవించును. 


కార్యము యొక్క వ్యవహారయోగ్యమగు నీ స్థితినే బౌద్దదర్శనకారులు 
“అర్థ క్రియాకారిత' అందురు. (ప్రతికార్యము ఏదోయొక విశేష (ప్రయోజనము 


TINTED AE SRN EEN _ ల 
Scanned by CamScanner 


XXVIII 


సిద్దించుటకు ఉత్సన్నము చేయబడును. విశిష్టపయోజ నానుకూల 
వ్యాపారమును సంపన్న మొసర్చుటయే కార్యవస్తువు యొక్క ఉనికికి 
నియామకము. ఘటకార్యమునకు జలాహరణము -జ లము తెచ్చుట- 
మున్నగునవి (ప్రయోజనములు. ఇయ్యవి ఫుటోత్పత్తికి పూర్వము 
సంభవింపవు. కావున ఫుటోత్పత్తికి పూర్వము ఫుట మున్నదనుట 
(పామాణికము కాదు. 


సత్కార్యవాదులు ః- “ఘటాది కార్యవస్తువులు తమ వ్యవహార్య 
రూపమునకు రాకముందు జలాహరణాది కార్యములు సంభవించుననుటను 
మేము కూడ అంగీకరింపము' అందురు. ఘటాదులు తమ యుత్పత్తికి 
పూర్వము వ్యవహార్యరూపమున నుండక కారణరూపమున అనభివ్యక్త- 
వ్యక్తముకాని-స్థితిలో నుండును. అవి విశేషనిమిత్తకారణముల సహయోగము 
వలన వ్యక్తదశకు వచ్చును. అప్పుడే యవి జలాహరణాది కార్యముల 
న్యవహారమునకు ఉపయుక్తము లగును. కావున అభివ్యక్తదశకు రాకముందు 
ఘటాది కార్య(దవ్యములకు ఏ రూపమునను ఉనికి లేదనుట యుక్తము కాదు. 
సర్వాత్మనా అవి అసత్తు లనరాదు. అందువలన కార్యకారణముల యీ స్థితిని 
కారణములలో కార్యోత్సాదక సామర్థ్యము మాతముండునని చెప్పుట చాలదు. 
విభిన్నపదార్థములలో నేకార్యముల సద్‌ భావము కలదో యాకార్యములనే 
యా పదార్థము లనుండి వ్యక్తము చేయవీలగును. కావుననే సర్వకార్యములు 
సర్వపదార్థము లనుండి యుత్సన్నముచేయజాలము. 


ఇట్లు ఉత్పత్తి, అభివ్యక్తి అనుపదముల నాధారము చేసికొని 
దీర్గచర్చలు జరుప నవకాశమున్నది. కాని (ప్రయోజనము హన్యము. వాస్తవమున 
కొండొక వస్తువు రూపాంతరమును బొం౧దుటయే ఉత్పత్తి పదమున కర్ణము. 


Scanned by CamScanner 


XXVIII 


అందువలన కార్యరూపమున పరిణమించుటకు పూర్వమా వస్తువు ఏదోయొక్ష 
రూపమున నున్నదనియే యంగీకరింపవలయును. |పతికార్యమున్సు 
వ్వవహార్యస్థితికి-తెచ్చుటకు కర్షృవ్యాపారమావశ్యక మగును. ఈ స్థితిలో 
కార్యోత్పత్తికి- అభివ్యక్తికి పూర్వము కారణమున కార్యసద్‌ భావ మంగీకరించిన 
కర్షృవ్యాపార మనావశ్యక మనుట నిరర్ధకము,. 


అసత్‌ కార్యవాదులు కార్యమును అసత్తనుటలో నభ్మిపాయమేమి? 
కార్యము వ్యవహారరూపములో వచ్చుటకు పూర్వము అసత్తని వారి 
యభి(పాయము. ఇక్క_డ విచారింపవలసిన విషయమొకటి యున ది. అది 
యెద్ది యనః అసద్‌ భావ మిట కార్యము యొక్క ఉపాదానమా ? కాదు. 
వె శేషికుల దృష్టిలో ఉపాదానమన సమవాయి కారణము. సమవాయి కారణము 
అసద్‌ భావ మెన్నడు కాదు. ఆ స్థితిని ప్రాగభావము రూపమున వై శేషికులు 
కేవలము నిమిత్తకారణ(శ్రేణిలో నంగీకరింతురు. అది సాధారణ కారణము. 
ఘటమునకు అసాధారణ కారణము మృత్తిక. అది సద్‌ భావము - సత్‌ 
పదార్థము. కావున దాని నాధారము చేసికొని కార్యము సత్‌ కార్యమని చెప్పిన 
దోషమొండును కానరాదు. కార్యము కారణరూపములో నున్నపుడు దాని 
వ్యవహార్యరూపమును కాని అర్హ కీయాకారిత మును కాని సత్కార్యవాదులు 
కూడ నంగీకరింపరు. కావున కార్యరూపమున పరిణమించుటకు పూర్వము 
కార్య మేరూపమునను లేదనుట అంతగా సంగతము కాదేమో ! లేకున్న 
కారణవ్యవస్థ నుపపాదించుట శక్యము కాజాలదు. 


ఈ విషయమున గౌతమముని న్యాయశాన్తమునందు లోన 
స్వతంత్రాభ్మిపాయమును (ప్రకటించి యున్నాడు. 


కేకే 
Scanned by CamScanner 


అ 


XXIX 
గౌతనునుని అభీ నొయము le 
కర్మఫలము జీవుల కెట్లు (స్రొస్తించునో ఆలోచించుచు, సత్కొార్య 
అనత్‌ కార్యవాదనును గూర్చిన [సనక్తిని తెచ్చి గౌతసునుని ఇట్లు 
ఖా ౧ 
నుడినియున్నాడు. (“బుద్దిసిద్దం తు తదసత్‌” న్యా, 9.౧.20) అసు 
స్నూతమున ఉత్పత్తికి పూర్వము కార్యము అసత్‌ అసబడుసు. కొని ఆ 
దశలో కార్యము యొక్క. సద్భానము-ఉనికిని బుద్దిసిద్దమసుట సంగతసుగును. 
స అ 
ఆయాధారను మీదనే ఉపాదాన నియనున్యనస్థయు సంభనమగును. 


బుద్దిసిద్ద నుననేమి ? నస్తువు ఉత్సన్ననుగుటకు పూర్వము “అసత్‌” 
గా నుండును - ఉపలబ్దము కాదు. ఉత్పన్నమైన సదప సద్భానమునక 
వచ్చి యుపలబ్బమగును. కాలాంతరమున నానస్తువు విరోధికారణముల నలన 
నశించి మరల అనుపలబ్ద స్థితిని సాందును. లోకసిద్ధమైన వస్తువు యొక్క 
యుత్పత్తి వినాశములు కార్యనస్తువు పుట్టుటకు ముందు అసద్‌ రూసమున 
నుండుననుటను దెలువును. నన్తువు ఉత్పత్తికి వూర్వ్యము కూడ 
నుండుననుటచే-సదూసమున నున్నదనుటచే నిది నిత్యమని చెప్పవలసి 
వచు ఎను. 


వన్తుస్తితిని బాగుగ గుర్తించినచో నీ విషయమున నింతగా 
వివరింపవలసిన యావశ్యక వేమియు కనిపింపదు. కారణవేమన ; 
జలాహరణాది (నీరుతెచ్చుట) వ్యాపారమును నెఆఅవేర్చుటకు తగిన 
ఫుటాకారావన్స వంటోత్పత్తికి పూర్వము మృత్తికయందుండునని 
ఘటాకారమునకు వచ్చుటకు పూర్వము కూడ ఆయాకారము కర్తయొక్క 
బుద్ది ననుసరించి మృత్సిండమున (మట్టిలో) నుండునందురు. అట్లు లేకున్న 
ఘటము నుత్సన్నము చేయుటకు - ఘటాకారమును (ప్రకటించుటకు 
మృత్తికనే ఉపాదానముగా [గహీ౦ప నావశ్యక ముండదని వారి యభిప్రాయము. 


Scanned by CamScanner 


XIX 


ఉత్పత్తి - వినాశములు, ఆవిర్భావ - తిరోభావములు, అభివ్యక్తి | 
నిలయములు అనునీసదము లన్నియు సమానార్థకములే. ఉత్పత్తి యననేమి? 
ఇయ్యది తెలియదగిన విషయము. వాస్తవమున మట్టియే ఘటాకారమున 
సిద్దపణుసబడును. ఆ మట్టితో నొక్క ఘటాకారమే కాదు. ఇంకను ఎన్నియో 
ఆకారములు (కుండలు, పిడతలు, కడవలు, మూకుళ్ళు, కూజాలు) 
రూసాందింసబడును. మట్టిసుద్దలో నీయాకారము లన్నియు నున్నవి. కర్త 
కేనలను తన బుద్ది చమత్కారముతోనే వీనిని కలిగించు ననుట సరికాదు. 
కారణమైన నుట్టిసుద్దలో నాయాకారముల యునికి లేకున్న కర్త-కుమ్మరి 
తన బుద్దికౌశలముతో వానిని రూపొందింపగలడా ? అట్టు చేయగలిగినచో 
ఘటాద్యాకారముల యునికి లేని తంతువులతో ఘటాద్యాకారములను 
రూసొందింప గలిగి యుండవలయును. అది సాధ్యము కాదని నై యాయికులు 
కూడ అంగీకరింపక తప్పదు. కారణము (ఉపాదాన-సమవాయి) లో వస్తు 
ఆకారము నంగీకరింవనిచో బౌద్దులు చెవ్పునట్టు (బుద్ది సిద్దమని 
యంగీకరించిన) వస్తువుల యునికియే యంగీకరింప వలసిన యావశ్యక 
ముండును. బుద్దియే వివిధాకారములను భాసింపజేయు ననవలసివచ్చును. 


కొండెక వస్తువు యొక్క యాకారము దాని సమవాయి 
కారణమునందంగీకరించుట, ఆ వన్తువును రూపాందించుట 
కాకారణ[దవ్యమును (గ్రహించుట అత్యావశ్యక మగును. బౌద్దులు 
తమదర్శనములలో వస్తువు కంల బుద్దికి విశేష మహత్త్యము కల్పించుట 
చూడనగును. అందువలన వస్తుసత్త-ఉనికి యుపేక్షింపబడినది. 


- (గ్రంథకర్త 


Scanned by CamScanner 


ప 


ఎటచయసూటిక 


విషయము 


(1 I one 

GO pak i Mim EH 
తల్ల Chants we బగు 
CI WON: 

కస్త ప్రషృతి 

(దప సము లు 

గుగాములు 

గర్మము 

(దప లదు 

లక్షణ దోషములు 

hr or: 

కర్మ లక్షణము 
కొర్యక"*రణముల స్వరూపము 
జాతీ నిరూపణము 

జతి బొధకములు 

స్ప ఎథివీలక్షణము 

జలలక్షణసు 

అగి స లక్షణము 
వాయులక్షణము 
ఆకాశలక్షణము 


వేదము అీశ (రీయములు 


శబ్దగుణకమూకాశము 
స బ్రఖీవ్యాది లక్షణపరీక్ష 
సంశయము 

శబ్ద లక్షణము 
ఇం[దియార్థము లు 


Scanned by CamScanner 


Miter 


విషయము 
వ్యాప్త 
ఆత్మసచ్చిత్‌ స్వరూపము 
మనఃపరీక్షణము 

ఆత్మపరీక్ష 

(ప్రక ఎకి నిరూపణము 
కారణమునకు కార్యము లింగము 
స ఎపి (క్రమము 
విషయనిరూపణము 
శరీరాది కార్యములు 
కర్మపరీక్ష 

యోగమననేమి ? 
మోక్షనిరూపణము 
అంధకారము లేక తమసు 1 
వేదమీశ్వరోక్తము 
మాంసభక్షణ నిషేధము 
వైదిక కర్మ పరీక్ష 
గుణపరీక్ష 
అణుమహద్విచారణ 

శబ్దార్ధ సంబంధము 
అసత్కార్యము 

అలౌకిక (పత్యక్షము 
అనుమితి నిరూపణము 
శాబ్దజ్ఞానము 

స్మృతి పరీక్ష 

అవిద్యా పరీక్ష 

విద్యాపరీక్ష 

సుఖదుఃఖ పరీక్ష 

కారణ పరీక్ష 


Scanned by CamScanner 


ఓ3మ్‌ 


వై శిషక దర్శనము: 


పథమాధ్యాయము 


వె 


(పథమాహ్నాకము 
“ాశియాపిరంలాా 
పురుషార్థములు నాలుగు : ధర్మము, అర్థము, కామము, 
ఆూరమ, అలి మోక్షమునకు ఆసాధారణ కారణము -- 


జ్యకారణము త _త్హ్యజ్ఞానము - పదార్థజ్ఞానము (తత్త్వము 
అనగా పృథివిమొదలు పరమేశ్వరుని వజకుగల పదార్థములు. 
వాసికి సంబంధించిన యథార్థజ్ఞానము) అదియే ముఖ్య 
వపయోజనముగా గలడి శాస్త్రము - వైశేషిక దర్శనము, అట్టి 
దర్శనము నారంభించుచు కణాద మహర్షి తత్త్వ జ్ఞానమునకు 
కారణ దుగు ధర్మమును (1. ధర్మమనగా పదార్థముల లో 
నుండు గుణబి శేషము; 2. వేదవిధియు-వేదముచే బోధింప 
జడిన కర్మలు ధర్మమనబడును, “చోదనా లక్షణో ౬ర్టో ధర్మః.” 
మీ, నూ. = చోదన అనగా వేదవిధి- వేదాజయే లక్ష ణముగా 
గల కర్మధర్మము, అర్థము = విషయము - కర్మ) నిరూపింప 
దలంచి [ప్రతిజ్ఞ చేయుచున్నాడు. 


నూ, అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామః ౧.౧.౧ 


Scanned by CamScanner 


౨ వైశేషిక దర్శనము 


అథ = శిష్యులు తెలిసికొనగోరిన పిమ్మట, అతః=ామోక్షమును 
కోరుచు దానికి సాథనమైన జ్ఞానమును అభిలషించి శిష్యులు 
సమీపించుట వలన, ధర్మంవధర్మమును, వ్యాజ్యాస్యామః = 
లక్షణ (పమాణములతో నిరూపింతుము, 


సంస్కృత సాహిత్యములో అథ శబ్దము అనంతర్యము - 
తరువాత, మంగళము మున్నగు నర్భములలో (పయోగింపబడు 
చుండును, 


“అథో అథ ఇతి మంగలానంతర........ సముచ్చయే షు" 
(కౌముది) 


ప్రసుత మిట అథ శబ్దము తరువాత-శిష్యులు తెలిసికొన 
గోరిన పిమ్మట అను నర్భమున (పయోగింప బడినది. 


మోక్షమనగా ఆత్మదర్శనము. దానికి వేదాధ్యయనము 
వలనగాని, ఆచార్యుల ఉపదేశము వలనగాని ఆత్మనుగూర్చి 
వినుట (శవణము, ఆ వినిన విషయమును హతుబద్దముగా 
విచారించుట మననము. ఆదిపదముచే నిది థా్యాస 
(గ్రహింపవలయును. నిదిధ్యాస యనగా ధ్యానము. వీనివలన 
ఆఅత్మసాక్షాత్కారము కలుగును. ఆయాత్మ సాక్షాత్యారమే 
మోక్షము. [శవణ మసనాదులు ముఖ్యసాధనములు. అట్టి 
(శవణాదులలో సమర్థులును, అసూయాది దోషములు లేని 
వారును, శద్దావంతులును, సేవా శుశూషా పరాయణులును 
అగు శిష్యులు క౭రాద మహర్షిని సమీపించి మోక్షసాధనమును 
తెలిసికొనగోరిరి, అనంతరము ఆచార్యులు - కణాదమహర్షి 
ధర్మపదార్థ నిరూపణమును చేయసాగిరి. కావున సూ[త్రమున 
గల అథ పదము ఆనంతర్యార్థమును బోధించునని భావము, 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము ౧-ఆ 3 


ఆవతారిక : పదార్థమును నిరూపించుటకు లక్షణ 
(ప్రమాణములు ఆవశ్యకములు. కేవలము (ప్రతిజామా(తమున- 
పదార్థమును నిర్చేశించుటవలన అనగా ఒకానొక పదార్థము 
యొక్క పేరుచెప్పిన మా[తమున ఆ పచార్థముయొక్క ఉనికి 
సిద్దముకాదు. కావుననే త త్వవిదులు “లక్షణ ([ప్రమాణాభాాం 
వస్తుసిద్దిః, నతు (ప్రతిజ్ఞామా(తేణ' ఆని నుడివిరి. (అనగా 
లక్షణము, (పమాణము అను రెంటివలన వస్తువు సిద్ధించును 
కాని పేరుచెప్సిన మాతముచేత సిదింపదు) కాబటి పె సూత 

0 0 టై: ఈ 
మున నిర్దేశించిన ధర్మపదార్థమునకు లక్షణమును మహర్షి 
ఉల్లేభించుచున్నాడు, 
[ap] ° 


సూ. :- యతోఒభ్యుదయ ని శేయస సిద్ధిః న ధర్మః ౧.౧౨ 
అభ్యుదయ ని(శ్మేయస సిద్దిః:2౭అభ్యుదయము, నిశేయసము 
నను నిరెంటియొక్క సిద్ధి = |ప్రాపి, యతః = దేనివలన 
నగునో, సః ధర్మః =అదియే ధర్మము, లేక, అభ్యుదయః = 
త_త్వ్వజానము, దానిమూలమున, న్నిశేయస సిద్ధిః = మోక్ష 
(ప్రాప్తి, యతః = దేనివలన కలుగునో, సః ధర్మః = అది 
ధర్మము. 


అభ్యుదయ మనగా ఇహ, పర, లోకములకు సంబం 
ధించిన కార్యముల సఫలత. ఇదియే ఐహి కాముష్మిక - 
అభి వృద్ధి యనియు చెప్పబడును. 


(తివిధములగు దుఃఖములు పూర్తిగ నశించుటయే 
నిశేయసము-ముక్తి అనబడును. (-|త్రివిథ దుఃఖాత్యంతా 
భావః నిశేయసమ్‌-) 


న. 


Scanned by CamScanner 


6, ఆధ్యాత్మికము ౨. ఆధి భొాతికము 


(తిపిధ దుఃఖములు 


3 


కిక దుఃఖము శరీర మనస్ఫులక 


ది 


పంబంధించి రెండు విధములుగా 


గొ 


ఇందు ౧. ఆధా 


“వాత 
లన కలుగు 


డును. 


అద్‌ 
న. 


ప్‌ 


ఆక ఎం ఒటీ 
న cc) 


వానిచే 


ఇట నాత్మపడము శరీర 


వాదము మున్నగు 


ళా 
YY చం 


ఇదు 


- 
- 


పది. 


అటే 


శ్రైక మనబడి 


ఆటల 
అలీతో 


రుడు దుఃఖ 


5 క 
అలు స 


- 


“గాదు 
ళు 


అల 
ce 


Dm YY 


భూ 


[5ఖము ఆధిభౌతి 


“7 


డ్ర్‌ 
వాసివలన కలుగు దుఃఖవ 


ధ్‌ ఆక 
య 


కౌ 


త్ర వూ ః 
3 ఫం 
i కల 
32 ౧ 
౧ సై 
న్‌ ¥a Oo 
a= 9 
ఛే 3 2 
sR 
fs 13 గ్గ 
= v3 
కట అ ఖై 
"న. 
ల © స 
ల 
స 3 (3 
మ చో 
ER: 
3 9 
ఖగ 
Yi ర్ల] 
| ప్ల ¥3 
ళు శి 
సట 
13 131 fb 
ఫ్‌ wg 
గ 1 
% ఛా 
ల గ 
9% 


Scanned by CamScanner 


ప్రథమాథ్యాయము ౧-౪ x 


సాధనము. ధర్మము త_త్త్వజ్ఞానమును కలిగించి మోక్షకారణ- 
సాధన-పరంపరలో చేరునని భావము. 
అవ : ధర్మమునకు లక్షణమును చెప్పి (ప్రమాణమును 
మహర్షి నిరూపించుచునా డు. 
సూ :- తద్వచనా దామ్నాయస్య (పామాణ్యమ్‌ నకి 
తత్వచనాత్‌ = ధర్మమును యథాస్వరూపముగా = అక్షణ 
యుక్తముగా, నిర్వచించుటవలన, ఆమా యస్య =వేదమునకు, 
(ప్రామాణ్యమ్‌ = ధర్మమునందు (పామాణ్య మున్నది. 
ఆమ్నాయ పదముచే నిట సర్వవిద్యలను, సర్వ పదార్థము 
లను [పకాశింపజేయు బుగ్యజు సామాథర్వనా మములతో 
వ్యవహరింపబడు వేదములు గ్రహింపనగును. వేదములే 
ధర్మమును ప్రతిపాదించుచున్నవి. 
ఇ'క్లే శాస్తాంతర కర్తలును చెప్పియున్నారు. 
“చోదనాలక్ష ణో ౬ర్టో ధర్మః' (మీ, అ ౧, పా౧,,సూ. ౨.) 
వేదవిహిత పడార్థ మె ధర్మ మని దీనీ భా 
మనుధర్మ ₹ శాస్త్రమున నిశ యుండుట చూడగలము, 
“ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం (శ్రుతిః' 
(మను. ౨-౧౩) 
“వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యా దతం ద్రితః 
తద్ది కుర్వన్‌ యథా శక్త్యా (పౌష్నోతి పరమాం గతిమ్‌॥' 
(మను. ౪-౧౪) 
మోక్లాపేక్షులై ధర్మము నెజుంగగోరువారికి వేదమే పరమ 
ప్రమాణము. అందువలన యథా శక్తిని వేదములం దుపదేశింప 


Scanned by CamScanner 


అ వైశేషిక దర్శనము 


బదిన కర్మములనే ఆచరించుట అనగా నవైదిక కర్మలను 
పరిహరించి వైదికములను మాత్ర మనుష్మించుట మోక్ష కాముల 
కనివార్యమని భావము, 

అవ : ఇట్లు లక్షణ (పమాణములతో థర్మమును నిరూ 
పించి థర్మమూలక మగు తత్వ్వజ్ఞాసముపలన మోక్షము 
సిద్దించునని యీ సూూతమున నిర్దేశించుచున్నాడు. 


సూ. :- ధర్మవిశేష [పనూతాత్‌, [దవ్యగుణకర్మ సామాన్య 
విశేష సమవాయానాం పదార్థానాం సాధర్మ్య 
వై ధర్మ్యాభ్యాం త త్త్వజ్ఞానా న్నిశేయసమ్‌. ౧.౧.౪ 


థర్మవి శేషప్రసూతాత్‌ = వేదవిహిత నిష్కామ క ర్మానుష్టానము 
వలన కలిగిన పుణ్యమిట ధర్మ విశేషము-దానివలన పుట్టిన, 
(ద్రవ్యగుణ కర్మ సామాన్య విశేష సమవాయానాం = (దవ్య 
ములు, గుణములు, కర్మములు, సామాన్యము, విశేషములు, 
సమవాయము నను, పదార్థానాం = షడ్విధములగు పదార్థముల 
యొక్క, సాథధర్మ్య వైెధర్మా్యభ్యాంాసాధారణ వి శేషథర్మముల 
ద్వారా, త త్వ్వజ్ఞానాత్‌ = పైన చెప్పిన (వ్యాదుల సత్యస్వరూప 
సాక్షాత్యారమువలన, ని_శేయసమ్‌=మోక్షము సిద్ధించును. 


అనాత్మ పదార్థములనుండి వేజబుపజచి అత్మత_త్ర్వమును 
బాగుగా నెటుంగుటవలన మిథ్యాజ్ఞానము పోయి నిశ్నేయసము 
సిద్దించు ననునది సిధాంతము, ఆ యాత్మత త్ర్వజ్ఞానము 
(ప్రత్యేకముగా నొకొపొక్కు పదారమును (స్వరూపతః) యథార్ల్‌ 
ముగ నెజబుంగక కలుగనేరదు., పదార్థములును వాని సాధారణ 
విశేషధర్మములను వివేచించుటచే యథార్థముగ బోధపడును. 


Scanned by CamScanner 


(పథమాథ్యాయము ౧-ఆ & 


ఉదాహరణార్థము-స్థాణు వు (కొమ్మలు మొదలగునవి 
లేక మనుష్య ప్రమాణమున నెత్తుగానున్న చెట్టు మొదలు), 
పురుషుడు (నిలబడియున్న మనుష్యుడు) - అను రెండు 
పదార్థములను తీసికొనుడు. ఆ రెంటియందు ఎత్తు, లావు 
మున్నగు గుణములు సమానధర్మములు. వంక, చ్‌ 
మొదలగునవి స్థాణువునకును, చేతులు, కాళ్ళు మొజువగు 
నవి పురుషునకును విశేషథర్మములు, ఇందు స్థాణుపురుషు 
లకు గల సమాన ధర్మముల జ్ఞానమువలన, కనబడు పదార్థము 
స్థాణువా ? పురుషుడా? అను సందేహము కలుగునేకాని 
యథార్థజ్ఞానము కలుగనేరదు. సాధారణ విశేష ధర్మములను 
వివేచించి విశేష ధర్మజ్ఞానము కలిగినప్పుడు ఇది స్థాణువు 
కాదు; పురుషుడనియో, లేక పురుషుడు కాదు; స్థాణువనియో 
నిర్ణయింపనగును. ఇట్లు సాధారణ విశేష ధర్మజ్ఞానమువలన 
వస్తువు యథార్థముగ తెలియబడును. 


ఈ శాస్త్రమున పదార్థములు సం[గహముగా “ఆట్లు' అని 
చెప్పబడినవి. (ద్రవ్యము, గుణము, కర్మము, సామాన్యము, 
విశేషము, సమవాయము. శాస్తాంతరముల లో పదార్థములు 
అనేకములుగ (ఎక్కువ సంఖ్యలో) వర్ష్గింపబడినను అవి 
యన్నియు ముఖ్యములయిన ఈ యాటు విధములలోనే 
యిముడగలవు. ఈ ఆజింటిలోను (దవ్యము, గుణము, 
కర్మము - అను మూడు పదార్థములే ముఖ్యములు. ఈ 
విషయము ఈ శాస్త్రముననే ముందు ("అర్థ ఇతి [దప్యగుణ. 
కర్మసు' ౮-౨-౩). పదార్థమను శబ్దము (ద్రవ్యగుణ కర్మము 
అందే వర్తించు'నని చెప్పుబడును. తక్కిన సామాన్య విశేష 
సమవాయములు' - అను మూడును ఉపపడార్థములు. 


Scanned by CamScanner 


ఫ్‌ 


ఉక 


వైశషగ దర్శనము 
రట్టు పర్గింపబడిన ఈ యూటు పదార్థముల టై త 
స్లానము మూలమున అత్మీను తర ద్రవ్యములనుండి వేయి 
వీఆన య శి రముగ నెటుగుటయే ని(యసమునకు ముఖ్య 
సొధనసంసి యో సూ ల్రాఖ్మిపాయము, 


'తఎువ ఏటిత్వా2.తిమృత్యు మేతి 

నాన్యః పన్నా విద్యతే౭.యనాయ.' (యజు, 3౧-౧౮) 

“తమేవ విద్వాన్‌ న చిభాయ మృత్యో 

రాత్మానం ధీర మజరం యువానమ్‌.' (అథ. ౧౦-౮-౪౪) 

'బహ్మ వినాప్నోతి పరమ్‌' (తె, ఉప. ౨-౧) 

అని మంత్ర సంహితలలోను, ఉపనిషత్తులలోను పర 
సూత్ముని యపరోక్ష భ్రానమే మోక్షసాధనమని వర్షింపబడి 
యున్నను, కేవలాత్మ జ్లానము కలుగక పరమాత్మ సాక్షాత్కార 
మసంభవ మగుటచేతను, ఆత్మజ్ఞానము తరువాత పరమాత్ముని 
ఖాన మవశ్యము కలుగుటచేతను ఆత్మ త_త్త్వజ్ఞాన మే ని(శ్మే 
యసమునకు ముఖ్యకారణ మని రాధ్ధాంతము, అందువలననే 
న్యాయ వైశేషిక సాంఖ్య యోగ దర్శనములందు కేవలాత్మ 
తత్వమును బాగుగా నుపదేశించి ఉ_త్రరమీమాంస (వేదాంత 
దర్శనమున) యందు 'అథాతో (బహ్మజిజ్ఞాసా'యని పరమాత్మ 
నిరూపణము చేయబడి యుండెను. 
వివిక్త - ఇతర పదార్థముల నుండి వేఖుచేయబడిన 

అత్మతత్ర్వ్వ జ్ఞానమే (బహ్మజ్ఞాన ప్రతిబంధకమగు మిథ్యా 
జ్ఞానమును దూరమొనర్చి మోక్షప్రాప్తి కలుగజేయును. అనగా 
పరమాత్మ సాక్షాత్కారమువలన శాశ్వత సుఖము ననుభవింప 
జేయును. ఉపనిషత్తులలో నిక్టుకదా వర్గింపబడి యుండెను, 


Scanned by CamScanner 


ప్రథమాథ్యాయుము ౧-అ 


“యదా పశ్యః పశ్యతే రుక్కపర్లం 
కరార మీశం పురుషం (బ్రహ్మయోసిమ్‌। 
తదా విద్వాన్‌ పుణ్యపాసే విధూయ 


నిరంజనః పరమం సామ్య సముపెతి॥'' (ముం,.3- ౧-౩) 


'యోగాభ్యాసాచుల వలన చి 
గించుకొని సమాధియందు సమ జగత్తు! రు కర్త యు; 
వేదాదులకు మూలము నగు పరమేశ్వరుని గుర్తించిన 
విద్వాంనుడు సర్వ దుఃఖములనుండి ముక్తుడై పరమేశ్వరుని 
వలె నవిద్యాదులు తొలగినందున నిర్మలు డగును.” 


మాలిన్యములను దొల 
4 


"ఏకో వశీ సర్వభూతాంత రాత్మా 

ఏకం రూపం బహుథా యః కరోతి! 

తమాత్మస్థం యే౭నుపశ్యంతి ధీరా 

స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్‌॥"(కఠ.౨.౫-౧ ౨) 


పరమేశ్వరు డొక్కుడు. అతడు సమస్త చరాచర వస్తువు 
లను సృష్టించి వానియందు నిరంతరముగ వ్యాపకుడై యుండి, 
(బ్రహ్మాండము నంతటిని తనవశమునం దుంచుకొనును. ఈ 
(పసంచము ప్రళయమునందు సూక్ష్మమై (ప్రకృతి రూపమున 
నుండును. సృష్టియందు నేడు కనిపించు వివిధ రూపములు 
నా డుండవు. ఒకేరూవమున నది భాసించును. అట్టి సూక్ష్మ 
రూపమున నుండు (ప్రకృతిని వివిధరూపములలో పరిణమింప 
జేయువాడు పరమేశ్వరుడే, వివిధ స్థూల పదార్థములను 
సృష్టించి వానియందును, జీవులయందును నంతరాత్మయె 

2] 


Scanned by CamScanner 


౧౦ వైశీపిక దర్శనము 

పరమేశ్వరుడు వ్యాపంచియుం౦డును. నాగిని లము నిలథ9మాటి 
యో గాంగముల సనుష్మించు థరులే సొ గ్లాతారణల. చేసి 
కొనగలరు. ఆ ధీరులును ముందు తమ్ము తాము తలిసిగొని 
యనంతరముననే పరమాత్మను సాజ్లాత్కారము జచినిగొందురు, 
అట్రివారిక శాశ్వత సుఖము-మూబ్రానసందము లభించును. 


ఇతరుల ద య్యుది లభింపదు. 


ఈ యాయి పదార్థములే గాక అభాప మను నేడపపదార 


సుప mw 

మొకటి చేర్పపల యు సని ఉదయనా చార్యుని మతము, టనిని 
కణ౭ణాదు డుల్రఖింప లేదు. దీనికి కారణము అభాపము భావ 
ప్రతియోగిక మై భావపడార్థాధీస మగుటచే స్వయముగా నిందు 
గణింపడయను. అనగా- 

(అభావము ఘటాభాపము, పటాభాపము--అని లోకమున 
వ్యవహరింపబడును. ఘటాభాపమునకు ఘటము (ప్రతెరయోగి, 
పటాభావమునకు పటము ప్రతియోగి, ఇట్లే (ప్రతి వస్తువు 
యొకు అభావమునకును ఆ వస్తువే (పతిరోగి యగును. 
కావున అభావము భాప(పతియోగిక మై యు౦డును. అనగా 
అభావము భావపదార్థము (పతియోగిగ కలది మై ఘటా భావము, 
పటాభావము అని ప్రయోగింపబడు చుండును, అందువలననే 
అభావము భాపపదా ర్థాధీనమని యెంచి కణాదుడు దానిని 
స్వతం|త్ర పడార్థముగ నిర్దిశింపలేదు, 

శాస్త్రాంతరములలో ఈ అభాపము [పాగభావము, 

ఎపథ్వం సాభావము ఎ అన్యోన్యాభాపము[. అత్యం తాభావము _ 
ఆని నాలుగు విధములుగ పర్చింపబడును |, కొండొక వస్తువు 
ఏర్పడుటకు ముందు ఉండు అభావమును ప్రాగభావమందురు 


Scanned by CamScanner 


(పథమాథధ్యాయము ౧-అ ౧౧ 


ఘటోత్పత్తికి పూర్వముండు ఘటాభావము ఘటప్రాగభావ 
నమనబడును, అట్టి ఘట[పాగభావమునకు ఆది యుండదు. 
కావున నది అనాది. అయినను అది ఘట ముత్పన్ఫ మగుటయే 
తడవుగా నశించును. అందువలన సాంతము (అంతము 
గలది) అనగా పాగభావము అనాది, సాంతము నని చెస్ప 
బడును. 


. ఉత్పన్నమయిన వస్తువు నశించినప్పు డేర్చడు అభావము 
(ప్రధ్వంసాభావము. ఈ అభావము నశించినప్పు డేర్చుడును, 
గనుక ఆది కలది-(సాది-జన్యము) అగును. కాని దీనికి 
నాశముండదు. కారణ మేమనగా నశించినవస్తువు మరల 
జనింపదు. కావున అనంతము అనగా (పథధ్యంసా భావము 
సాడి, అనంతము నగుచున్నది. ఉదా:- ఘటధథ్యంసము, 
పటధ్వంసము మొ॥ 


3 ఒక వస్తువునందు కల మజొక వస్తువుయొక్క అభావము 
అన్యోన్యాభావము. ఘటము పటముకాదు. పటము (వస్త్రము) 
ఘటము కాదు. 


ఒకచోట నున్న పదార్థము మజొకచోట మూడు కాలము 
లందును లేకుండుట అత్యంతాభాపము. ఉదా :- శశవిషా 
ణము (కుందేటికొమ్ము), ఆకాశ పుష్పము, వంథధ్యాపుతుడు 
(గొడ్రాలిబిడ్డ) మొ॥ 


వాస్త్రవమున ఈ వైశేషిక దర్శన కారుని మతములో 
అభాపమను నది వేజు పదార్థము కాదు. పైన పర్ణించిన 
వివిధాభావములు “పృథ_క్షము' అను గుణములో నంతర్భా 
గము లగు చున్నవి. పృథ_క్యమనగా అయోగము-విడిపో వుట- 


ఇ 
Sr పనన ననన 0 న మక కట న. మా. పదాం. దా మస దవనము. మమా 


Scanned by CamScanner 


౧౨ వైశేషిక దర్శనము 


నశించుట. సంయోగము వలననే కదో లోకమున గల ఖాజీ 


పదార్థము లన్నియు నేర్చడుచున్నఖి.. ఆందువలన అయోగ మే 
అభావము, 


గ శాస్త్రముల ప్రవృత్తి (వర్ణన విధానము) ఉ. ఉద్దేశము 
=. విభాగము ౩3, లక్షణము ౪. పరీక్ష - అని నాలుగు 
విధములుగా నుండును. నామముతో పదార్థములను నిర్హశించుట 
ఉద్దేశము. ఉద్దేశించిన పదార్థములను విభజించుట పభాగము. 
అసాధారణ ధర్మనిర్దేశముతో విభ క్త పదార్థమును సమానో 
సమాన టజాతీయములగు పదార్థములనుండి వేణుచేయుట 
లక్షణము. లక్షణానుసారము హేతు పురస్పరముగా పతిపక్ష 
సిద్ధాంతమును ఖండించి స్వపక్షమును సాధించి నిర్ణయించుట 
పరీక్ష. 

అవ : ఇట్లు శాస్త్రరీతి ననుసరించి పూర్వసూతమున 
నుద్దిష్టము లగు (దవ్యాది పదార్థముల లో కము(షప్రా ప్ర 
(ద్రవ్యమును విభాగించు చున్నాడు. 
అటే అద్య ఒన్‌. 56 
సూ. :- పృథి వ్యాప స్తజ్‌ వాయు రాకా?ం 

కాలో దిగాత్మా మన ఇతి [దవ్యాణి ౧.౧౫ 


పృథివీ = భూమి, ఆపః = జలము, తేజః = జ్యోతి - అగ్ని, 
వాయుః=వాయువు, ఆకాశండాఆకాశము, కాలః=సమురుము, 


దిక్‌ = దిశ-దిక్కు, ఆత్మా = క్షేత్రజ్ఞుడు, మనః = అంతః 


కరణము-చి_త్రము, ఇతి = అను నీఠొమ్మిది, (ద్రవ్యాణి = 
లో జల ఆక 4. Ln 
[(దవ్యపదవాచ్యములు, అసగా (గ్రవ్యపదార్థములు. 


Scanned by CamScanner 


న్నా 


(ప్రథనసూధ్యాయము ౧-౪ ౧౩ 


తీనిలో మొదటి మూడుపదార్థసు లు అనిత్యములు, 
వాయువు మొదలు మగిలినపదార్థము లాలును నిత్యములు, 
ఇందాత్మ పదార్థము జీవాత్మ, పరమాత్మయని రండువిధములు. 
ఈ రెండు, పృథిన్యాదులగు మూలకారణమపుగు ప్రకృతియు 
మొత్ర మీ మూడును పరమార్థ నిశ్యములు-ఉఊత్పత్తి వినాశ 
ములు లేనివి. అనగో ప్రాగథూవ, (పధ్వంసాభోప రహితము 
లైన పదార్థములు. వాయువు, అకాశము, కాలము, దిక్కు, 
మనన్సు-ని యెదు పదార్థములు చిరకాలముండుటచే నిత్యము 
లని వ్యపహరింపబడును, అందువలన నివి వ్యావహారిక 
నిత్యములు. ఇందు వాయ్యాది నాలుగు పదార్థములు మహా 
(పలయ పర్యంతముండును. మనస్సు మాత్రము మోడ్షపర్యం 
తము నశింపదు, 

పృథివ్యాదులకు మూలకారణమగు పదార్థమును సాంఖ్య, 
యోగ, వేదాంత దర్శనకారులు (పకృతి నామముతో ప్యపహ 
రింతురు. న్యాయ వైశషక మీమాంసకులు పరమాణు 
నామముతో వ్యవహరింతురు. సత్వరజ స్తమోగుణ రూపము 
నెల్లరు సమానముగా స్వికరింతురు,. 

అప: (దప్యములను నభతెరిచి సజములను విభాగించు 
చున్నాడు. 


అగ 


సూ :- రూప రన గంధ స్పర్మ్శాః, సంఖ్యాః, పరిమాణాని, 
పృథ క్షం: సంయోగవిభాగా, పరత్వాపరత్వే, 
బుద్దయః, సుఖదుూఃఖే, ఇచ్బాద్వేషొ, (పయత్సాళ్చ 
గుర్రా౩* ౧.౧.౬ 


Scanned by CamScanner 


ov వైశేషిక చర్శనము 


రూసరసగంఛస్సర్శలు, సంఖ్యలు, పరిమాణములు, 
సృథిక్ష్వము, సంయోగ విభాగములు, పరత్వము, అపరత్వము, 
బుద్దులు, సుఖముఃఖములు, ఇచ్భాద్వేషములు, (ప్రయత్న 
ములు, నూ(త్రములోని “చ కారబలమున గురు త్వ ము, 
ఎచవత్వము, స్నేహము, సంస్కారము, థర్మము, అధర్మము, 
క్ర నను నేచు గుఖములు కం యిరువదినాల్లు, గుణాః 
గుణములని చెప్పబడును. 


ఈ గుణమనములలో (చవత్యము రెండువిధములు. సాంసిద్ధిక 


'చవత్యము, నైమి త్రిక (చఛ్రనత్వము,. సంస్కారము త్రివిధము. 
వేగాఖ్య సంస్కారము, స్ట తిస్థా నామకస౦స్కారము, 
ఖావనాఖ్యసంస్కారము 


రూపము, రసము, గంధము, స్పర్శము, స్నేహము 


సాంసిద్దిక (దైవత్వము, శబ్దము, సుఖము, దుఃఖము, ఇచ్చ, 
ద్వేషము, ప్రయత్నము, థర్మము, అధర్మము, భావనాఖ్య 
సంస్కారము - ఆను ని పదునాఖువిశేష గుణములు. ఈ 


గుణము అన్నియు (౧౬) సామాన్య విశషయుతములై తమ 
కాగయమగు (ద్రవ్యము నితర దవ్యములనుండి వేణు 


“జాతి మత్వే సతి బా హై కేందియమా(త (గా హ్యత్వం 


ప గుణత్వమ్‌' అని విశేషగుణ లక్షణము, రూపరసాది 
విశేషగుణములు, రూపత్వాది జాతి మంతములు, త్వక్చక్తు! 
శో కాద్‌ జా 


+ హ్యేంద్రియములలో నొక్క యింద్రియము చేతనే 
తా. నైయున్నమవి, 


Scanned by CamScanner 


పథమాధా్యయము ౧-ఆ ౧౫ 


రూపాది విశేషగుణములకంపు భిన్నములైన - సంఖ్య, 
పరిమాణము, పృథ_క్షము, సంయోగ విభాగములు, పరత్వా 
పరత్వములు, నైమి _తికదవత్యము, గురుత్వము లు వగ. సి స్థితి 
స్టాపకాఖ్య సంస్కారములును సామాన్య గుణములు, ఇవి 
విశేషగుణములవలె స్వాశయ దవ్యములను తదితర (ద్రవ్య 
ములనుండి వేజబుచేయలేవు. సర్వ (దవ్యములలోను 
సమానముగా నుండును. 


ఈ దిగువకారికలలో నే యే (ద్రవ్యమున నే యే 
గుణములు గలవో వివరింపబడినవి. 


స్పర్మాదయో౭ జై వేగాఖ్యః సంస్కాారో మరుతో గుణాః। 
స్పర్శాద్యష్రా, రూపవేగౌ, ద్రవత్వం తేజసో గుణాః॥ ౧ 


స్పర్శాదయో 2ష్టా వేగశ్చ (దవత్వం చ గురుత్వక మ్‌। 
రూపం రస స్రథా స్నేహో వారిణ్యేతే చతుర్హ శ॥ 2 


స్నేహహీనా గంధయుతా? క్రిణా వేతే చతుర్దశ! 


బుధ్ర్యాదిషట్కుం సంజ్యాది పంచకం భావనా తథా॥ 3 


థర్మాధర్మా గుణా ఏతే ఆత్మనః సు శృతుర్దశ। 
సంబ్యాది పంచకం కాలదిశో; శబ్దశ్చ తేచ ఖే॥ y 
సంఖ్యాది పంచకం బుద్ది, రిచ్చా యత్నో౭జపి చేశ్వరే! 
పరత్వాపరత్వే సంజ్యాది పంచ వేగశ్చ మానసే॥ ౫» 
వాయువునందు స్పర్శ మొదలెనిమిది. వేగనామక 
సంస్కారము కలిసి తొమ్మిదిగుణములున్నవి. అగ్నియందు 
స్పర్శాదులెనిమిది, రూపము, వేగము, (ద్రవత్వము నను 
మూడు కలిసి పదునొకండు గుణములు; జలమునందు 


Scanned by CamScanner 


౧౬ వైషేషిక దర్శనము 


సృళ్చాదుబలనిమిది, నెగను, (దపత్యము (సాంసిడ్డ్జికము), 
గురుత్వము, రూఫము, రసము, స్నెహమునను నాటు కలిసి 
చతుర్దశ గుణములు; స్నేహము విడిచి గంధము చేర్చి నీట్‌ 
(చుుందుగల పదునాలుగు గుణుములే సృథి వియందు గలవు, 
జత్మలో బువ్రాను బాటు, సంఖ్యాదు లైదు, భావనాసంస్కా 
రము థర్మము, అధర్మము నను మూడు కలిసి చతుర్దశ 
గుణములు; కాలము దిక్కు రెంటిలో సంఖ్యాదులైదు గుణము 
లున్నవి. ఆకాశమున సంఖ్యాదులైదు. శ బ ముగల వు. 
ఈశ్వరునితో సంఖ్యమొదలైదు, బుద్ది, ఇచ్చ, యత్నము నను 
మూడు కలిస యెనిమిది గుణము లుండును. పరత్వా 
సరత్వములు, సంజ్యాదులైదు, 'వేగను నను సెనిమిది గుణ 
సులు నునస్ఫునం దున్నవి, 

పెన చెప్పిన యిరువదినాల్లు గుణుములుగాక, గురుత్వము 
పరు వ్యతిరెకమగు అఘుత్వము నొక గుణముగా కొందు 
వర్గింతురు. దీనితో కలిసి యిరువదైదు గుణములగును. 

కొర్యము, జాదార్యము, మున్నగు గుణములు (ప్రయ 
శ్నాంతర్గతములే యగును. బలవంతుడైన శ(తువును జయింప 
సుత్సహించుట శౌర్యము. ఎల్లప్పుడు సన్మార్గమున (ప్రవర్తించు 
బుద్ధి యౌదార్యము. ఇతరుల దుఃఖమును పోగొట్ట నెంచుట 
కారుణ్యము, ఇట్టూహింతురు గాక, 


అవ : (క్రమముగ కర్మమును ఎభజించుచున్నాడు. 


త 


ఘూ :- ఉత్‌ క్షైేపణ మపక్షే పణ మాకుంచనం 
(పసారణం గమన మితి కర్మాణి ౧.౧౯ 


Scanned by CamScanner 


(ప్రథమాథ్యాయము ౧-ఆ ఏ8 


ల్లో 


ఉత్‌క్షపణం = వస్తువును పెకిపంప నుపయోగించు 
కయ, అపక్షేపణం = (క్రిందికి (తోయ నుపకరించు [కియ, 
ఆకుంచనం = సంకోచాత్మక సంయోగ వి'శేషము, (అనగా 
ముడుచుకొనుట) (పసారణండాసంకోచ (పతిద్వంద్వి యగు- 
వ్యతిరేకమగు- విభాగము, వి స్టరిల్లుట, గమనం = గమనము 
నని కర్మము లైదు విధములు. 

(భమణాది[కీయ లన్నియు గమనాంతర్గతము అగుటచేత 
వేబుగ వర్ణింప బడలేదు. 

అవ : (దవ్యగుణకర్మలను విభజించి త_త్త్వజ్ఞానానుకూల 
మగుటం జేసి వాని సాధర్మ్య వైధర్మ్య్యములను జెప్ప నెంచి 
(పథమమున (్రవ్యగుణ కర్మముల సాధర్మ్యమును వర్ణించు 
చున్నాడు. 
సూ :- న దనిత్యం (దవ్యవత్‌ కార్యం కారణం సామాన్య 

విశేషవ దితి దవ్యగుణకర్మణా మవిశేషః ౧.౧.౮ 

ఈ (పకరణములో (పకృతి, జీవాత్మ, పరమాత్మలను 
వదలి, మిగిలిన (ద్రప్యగుణ కర్మముల సమాన, విశేష 
ధర్మములు వర్ణింపబడును, సత్‌ = సత్తావత్వము, అని త్యండ= 
వినాశిత్వము, (దవ్యవత్‌ = దవ్యసమవాయ కారణకత్వము, 
కార్యం = ఉత్స_తిమత్వము, కారణం = కార్యజనకత్వము, 
సామాన్యవి శేషవత్‌ = (ద్రవ్యత్వాది సామాన్యము ఘటత్వాది 
. విశేషములు గలిగియుండుట, ఇవన్నియు, (దవ్యగుణ 
కర్మణాం అవి శేషః = (ద్రవ్యగుణకర్మములలోగల సమాన 
ధర్మములు, 
క! 


వ. 


Scanned by CamScanner 


౧౮ వైశేషిక దర్శనము 


సత్పదార్గము లు అసత్పదార్థములు నని పదార్థములు 
రెండు విధములు. (ద్రవ్యగుణ కర్మములు సత్పదార్థములు. 
అసగా ఏనిలో సత్‌-సత్తా-ఆ స్తిత్వము-ఉనికి ఉన్నదని అభి 
(పాయము, దీనినే సత్తావత్వమందురు. అనిత్యం-వినాశిత్వము- 
అనగా (భూత్వా౭ భా విత్వమ్‌) ఉత్పన్నమై నశించుట. 
దవ్యవత్‌ - ద్రవ్యసమవాయకారణకత్వము-అనగా (ద్రవ్యము 
సమవాయ కారణముగా గలిగియుండుట, కార్యద్రవ్యములగు 
ఘటపటాదులు తమకు కారణభూతములైన కపాలతంతువు 
లలో సమవాయ సంబంధముతో (విడదీయుటకు వీలులేని 
సంబంధముతో) నుండును. ఇకే గుణకర్మములును స్వాశ్రయ 
భూతములగు ఘటపటాది ద్రవ్యములలోనే సమవాయ సంబం 
ధముణో నుండును. అందువలన ద్రవ్య గుణకర్మములు 
మూడును (దవ్యమే సమవాయ కారణముగా గలవి యని 
భావము. 

కారణము మూడు విధములు, సమవాయి కారణము, 


ఆసమవాయి కారణము, నిమి త్ర కారణము, 

ఉదా ;- వస్త్రమను కార్యమునకు తంతువులు సమవాయి 
కారణము. తంతుసంయోగము అసమవాయికారణము. ఇవి 
గాక మిగిలిన తురివేమాదులు (మ గపు సామానులు) 
ముస్నగున వన్నియు నిమిత్త కారణము. 

అవ : [దవ్యగుణముల రెంటి సాధర్మ్యము. 
సూ :- ద్రవ్యగుణయోః సజాతీయారంభకత్వం సాధర్మ్యం 


౧.౧౧” 


తేడ తతత ఎత 
Scanned by CamScanner 


ప్రథమాథధ్యాయము ౧-ఆ ౧౯ 


(దవ్యగుణ యోః=దవ్యగుణములకు, సజాతీయారంభకత్వం=ా 
తమకు సమాన జాతీయములగు (దవ్యగుణముల నుత్పాదింప 
జేయుట, సాథర్మ్యం = సమానధర్మము. 


సూ. :- (దవ్యాణి [దవ్యాంతర మారభ నే, 
గుణాళ్చ గుకాంతరమ్‌ ౧.౧.౧౦ 


సూత్రమందు ద్రవ్యపదముచే పృథివి, జలము, అగ్నిని 
మాత్రమే గ్రహింపవలయును. (దవ్యాణి=పృథి వి,జలము,ఆగ్ని, 
(ద్రవ్యాంతరమ్‌ = తనకు సజాతీయమగు నన్య (దవ్యమును, 
పృథివి పృథివ్యంతరమును, జలము జలాంతరమును, అగ్ని 
pఅగ్న్యంతరమును, ఇక్టు-గుణాఃవ=గుణములు-రూపరసాదులు, 
గుణాంతరం = సజాతీయ మగు నన్యగుణమును, అనగా, 
రూపము అన్యరూపమును, రసము రసాంతరమును, గంధము 
గంధాంతరమును, ఆరభన్తే=[పారంభించుచున్నవి. విజాతీయ 
మును కలిగింప నేరవని పూర్వసూత్రార్థము నిట స్పష్ట 
పజచెను, 

సూక్ష్మవాయ్వాకాశములు సూల వాయ్యాకా శములను 
కలిగించినను సూలవాయ్యాకాశములు సజాతీయ [దవ్యాంతర 
ముల నారంభింపవు. ఇన్లే దిక్కు, కాలము, మనస్సు, 
అంతిమ కార్య(ద్రవ్యములగు ఘటపటాదులు, అన్య(దవ్యముల 
నారంభింప నేరవు. గుణములలో ద్విత్వము, పృథ_క్త ము, 
పరత్వము, అపరత్వము మున్నగు గుణములు గాక మిగిలిన 
గుణములే గుభాంతరములను-సదమాన జాతీయములను 


ఆరంభింపగలవని యెజబుగవలయును. 


Pe 


Scanned by CamScanner 


౨9. . ఖై శేషిక దర్శనము 


అవ. : (దవ్యగుణములు నిజసజాతీయ (ద్రవ్యగుణోంతర 
ముల నారంభించునట్టు కర్మము లేల స్వసజాతీయ కర్మాంతర 
మును గలుగ జేయవు? 
సూ, :- కర్మ కర్మసాధ్యం న విద్యతే 0.0.00 
కర్మ = ఉపర్యుక్త పంచవిధములైన కర్మము - (క్రియ, కర్మ 
సాధ్యం = (కియచే నేర్పడునది, న విద్యతే = కాదు, 

ఒకవన్తువునందు కియయేర్పడగానే విభాగమేర్చడును 
గాని [కియాంతరము గలుగ నేరదు. అవయవములందు కలుగు 
చలన[కియవలన నవయవిలోకల్లు చలన [క్రియ జన్యముకాదు. 
అవయచములందు కలిగిన క్రియవలన జగ ముద్భవించును. 
ఆవేగమువలన నవయవి చలించును. అందువలన కర్మము 
కర్మాంతరము నుద్భవింపజేయదని సూత్రతాత్సర్యము. 

అవ: (ద్రవ్యగుణకర్మముల సాధర్మ్యమును (సమాన 
ధర్మమును) నిరూపించి గుణ కర్మములకంటు ద్రవ్యమునగల 
వెధర్మ్యము-వి శేషధర్మమును నిరూపించుచున్నాడు. 


నూ. :- న [దవ్యం కార్యం కారణం చ వధతి ౧.౧.౧౨ 
(ద్రవ్యం = కార్య కారణ ద్రవ్యములను, కార్యం కారణం చే 
కార్య కారణ దవ్యములు, న వధతి = నశింపజేయవు. కారణ 
మును కారణముగాని, కార్యమును కార్యముగాని నశింప 
జేయదు, 


కార్య కారణద్రవ్యములు వాని నారంభింపజేయు 
సంయోగనాశము వలననే నశించునని తాత్సర్యము. 


అవ : గుణము లెట్టి వన? 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము ౧-ఆ అం 


సూ, ధ్‌ ఉభయథా గుణాః ౧.౧.౧౩ 
గుణాః = గుణములు, ఉభయథా = రేండువిధము లైనవి. 


ఆనగా .కారణు కార్యరూపములగు గుణములు కార్య 
శారణ రూపములగు గుణములను నశింపజేయుచున్సవి. 

ఉదాహరణముగా నిట శబ్దమును [(గ్రహింపుడు, నాభి 
దేశమునుండి వాయువు పైకివచ్చి కంఠజిహ్వా దంతాది గ్టాన 
ములలో నాహతిని (తాకిడిని) బొంది శబ్దము నుద్భవింప 
జేయును. (ప్రథమశబ్దము కుసుమ వికాసముంబోలి అన్ని 
వైపుల సదృశ శభ్రాంతరముల. నుద్భవింపజేయును. మణియు 
నాశబ్దములు శబ్దాంతరములను గలించుచు శవణేంద్రియమున 
జేరును. ఇం దు త్రరో త్తర కార్యభూతములగు శబ్దములు 
పూర్వ పూర్వకారణ భూతశబ్రములను నశింపజేయును. తుదికి 


అంతిమకార్యభూతమగు శబ్దము, తదుత్వాడక పూర్వకారణ, 
భూతమగు శబ్దమును నశింపజేయును. ఇట్లు కార్యకారణము. 
లగు సలమాళు కారణకార్యములగు గుణములను నశింప. 


జేయు నని తాత్పర్యము. 

అవ: కర్మ యెట్టి దన? 

సూ, :- కార్యవిరోధి కర్మ ౧.౧.౧౪ీ 
శ్రార్యవిరోధి-కార్యం = తనవలనబుట్టు ను త్రరసంయోగము 
మొదలుగునది. విరోధి = నశింపజేయునదై, యస్య = దేనికి 
కలదో, తత్‌ = అదియే, కర్మ. 


అనగా కర్మ, విభాగమును పుట్టించినపిమ్మట, ఉత్తర 


సంయోగమును కలిగించి నశించుచున్నుది. కాబట్టి కార్య 


విరోధి Capen భావము. 


౭ 


| 


Scanned by CamScanner 


ఆవ (ద్రవ్యగుణకర్మముల సాధర్మ్య్య వెధర్మ్యములను 
వరించి దవాలక్రణమును జెపంచునాడ 
క లీ అ వక వ స 

ము శి “ 


దమ్‌ ౧.౧.౧౫ 


వత్వము, సమవాయి 

—— (ద్రవ్య 

పనే నిరేశించిన (ద్రవ్యము 
(a) 

రక] అక్ష అమా, అనగా నమానాజుసమాన జాతీయ (ద్రవ్య 


( 
శ 
గో 
ట్ర 
[గ 

5 Gy 
|| 

Un 
1. 
4 

t 

గు 
గ్‌ా 
4 £5 
లో 
గగ ఫ్ర 


దవుమనునది [కియావంతమో, గుణవంతమో లేక 


(1 a7 టు 
సమవాయి కారణమో ఆగునని తాత్పర్యము. ఇదియే (ద్రవ్య 
లక్షణచు. లక్షణమనగా (అసాథారణధర్మో లక్షణమ్‌) 


ఆసాధార ణఐధర్మమని యర్థము. దేనివలన నొకవస్తువు ఇతర 
సమస్త (పపంచమునుండి వేజుచేయబడి గుర్తింపవీలగునో 
ఆదిచు లఅక్తణము 


ఉడాహరణము :- ఆవునకు లక్షణమేమని విచారింతము. 
“గోః సాస్తాదిమత్వం లక్షణమ్‌” సాస్స్నా = గంగడోలు, ఆది 
పడముగకు-గిట్లలు కొమ్ములు మున్నగునవన్నియు అర్థము. 
ఆనగా ఆవృనకు గంగడోలు (మెడకింద (వేలుచుండు 
చర్మము) గిట్రలు కొమ్ములు నుండుట లక్షణమని చెప్పుదుము. 
ఈ గంగడోలు అనులక్షణము ప్రపంచమున గల యితర 
జంతువులనుండియు మజియు నితర సమస్త ప్రాణివస్తు 
జాతమునుండియు ఆవునువేబుపజచి గుర్తింపజేయు ము 


Scanned by CamScanner 


x ef 


(పథ మూ ధారి ర ముం ౧-౪ న 25 


((పసుతమిట ఆపు అనగా ఎద్దు మున్నగు నాస్పలజా 6౮4% ) 

లంతా. లీ Q 

ఇటు లశితపసనుపును తదితర పదో Gino 0 2% 
లా న్‌ 

వీ 


చేయుట నే సంస్కృతమున “సమానొసమానబభాతీ రు ష్యపచ్భిడ 


కత్వ” మందురు. ఉఆదాహరణుమున సానా) 446 కంస క 
ణము సమానజాతీయములగు నితరపశుపులం.. “ii, 
* అసమాన _ జాతీయములగు పృశ్రాటిపదార్థముల,. = 4 
. ఆవును వేణుపఆచుచున్నది. కాపున సాన్నాదిమత్వము. ఆప్పు 
"నకు లక్షణము. 

. ఇట్టి ల క్ష ణములు దోషరహీతములుగా నుండపల రను. 
_లక్షణములో అవ్యాప్తి, అతివ్యాప్టి, అసంభవము సని మూడు 
విధములగు ' దోషములుండును. (అక కక దేశపృ త్రిత్వ 
. మవ్యాప్తిః = యథాగోఃకపిలత్వమ్‌) దేనికి లక్షణము చెప్ప 
బడునో అది లక్ష్యమనబడును. లక్షణము సంపూర్ణ లకడ్ష్యములో 
వర్తింపక లక్షరములో ఒక భాగములో మాత ముండుట అవ్యాప్తి 
దోషము. ఉదాహరణము :-. గోవునకు కపిలత్వము లక్షణ 
, మనుకొనిన ఆ కపలత్వము లఅక్త్యములగు గోవులన్నిటిలో 
నుండక గోవులలో నొకటియగు కపిలగోపులోనే ఉండును. 
అందువలన కపిలత్వమను లక్షణము అవ్యాప్తియను -దోష 
ముతో కూడి దుష్టలక్షణ మగును. 


(లక్ష్యవృ త్రిత్వ సత్యలక్ష్య వృత్తిత్వమతివ్యా ప్తిః- యథా 
గోః శృంగిత్వమ్‌ ) లక్షణము లక్ష్యమంతటనుండియు లక్ష్యము 
కాని యితర ఫదార్థములో కూడ నుండుట ఆతివా్యా ఫి యన 
బడును. ఎట్లన, గోవునకు శృంగిత్వము = కొమ్ములుండుట 
లక్షణమందుమేని, లక్ష్యమగు గోవు మాత్రమున నుండుటయే 


Scanned by CamScanner 


వా వైశేషిక దర్శనము 


గాక అలక్ష్యమగు లేడి, దున్న, మేక మున్నగు వానిలో గూడ 
వర్తించును. అందూవలన శృంగిత్వలక్షణము అతివ్యాప్రమై 
దుష్ట మగును. | 

(లక్ష్యమా త్రావృ త్రిత్వ మసంభీవః - యథా గో రేకశఫ 
వత్వమ్‌) లక్షణము లక్ష్యమా(తములో నెక్కడ నుండకుండుట 
ఆసంభవ మనబడును. గోవునకు, ఏకశఫవత్వమ్‌ = ఒకగిట. 
కలిగియుండుట ల్లక్షణుమందు మేని, ఈ లక్షణము లక్ష్యమణే 
నే గోవునందును వర్తింపదు. ఎందువలన నన నేగోవునకును 
ఒంటిగిట్ల యుండనేరదుకదా ! అందుచే నీ లక్షణుము 
అసంభవమను దోషముతో గూడిన దగును. సాస్నాదిమత్వము 
గోవు లక్షణమందుమేని, ఇందు పై జెప్పిన అవ్యాప్తి, అతి 
వ్యాప్తి, అసంభవము నను దోషము లొక్కటియు నుండక 
నిర్దుష్టలక్షణ మగును. కారణ మేమన : 


సాస్నాది మత్వ మను లక్షణము లక్ష్యములగు గోవులలో 
నేదో యొక గోవునందే ఉండక, లక్ష్యములగు గోవు అన్నింటి 
యందును ఉండును. కావున 'లక్ష్యములో నేక దేశమున 
నుండుట' - అను అవ్యాప్తి దోషమునకు గురికాదు, అకు 
యీ సొస్నాదిమత్వ మను లక్షణము లక్ష్యములగు గోవు 
'లన్నింటియందు నుండి అలక్ష్యములగు నితరపదార్థము లందు 
ఎక్కడను ఉండదు, కావున “లక్ష్యమునం దంతీటను ఉండి 
అలక్ష్యమున గూడ నుండుట' - అను అతివ్యా ప్రిదోషమునకు 
గుజికాదు. మజియు నీ లక్షణము (సా స్నాదిమత్వము, 
లక్ష్యములగు గోవులన్నింటి యందును ఉండుటచేత “లక్ష్య 
మాత్రమున నెక్కుడను ఉండకుండుట*ి అను అసంఖభవ 


Scanned by CamScanner 


(పథమాధ్యాయము ౧-ఆ ౨ 


దోషమునకును గుతికాదు, కాబట్టి గోవునకు సాస్నాదిమత్వ 
మను లక్షణము దోషరహిత లక్షణము - నిర్దుష్ట లక్షణము 
అగుచున్నది. 


(ప్రకృతమున [దవ్యమునకు లక్షణ మేమన “క్రియావ 
తము, గుణవత్వము, సమవాయి కారణము' అని మువప్యిథ 
ములుగ పై సూ తమున చెప్పబడినది. ఇందు మొదటి 
లక్షణము (కియావత్వము - (క్రియ కలిగియుండుట. దీనికి 
లక్ష్యములు పృథివ్యాది మనః పర్యంతములయిన తొమ్మిది 
(ద్రవ్యములు. [కియావత్వమే (దవ్యలక్షణ మనినచో అది 
అవ్యాప్తమై దుష్టలక్షణ మగును. ఎందువల్ల నన-|క్రియావత్య 
మను లక్షణము లక్ష్యములగు (దవ్యములలో నొకటియగు 
నాక్తాశమునందు వ ర్తింపదు. కారణమేమన, నాకాశము వ్యాపక 
మగుటచే నందు (క్రియయుండదు. వ్యాపకవస్తువు అంతట 
నుండును; కనుక నది కదలనేరదని భావము: కా బట్టి 
(కియావత్య మను లక్షణము అవ్యాప్తదోషమునకు గుతి 
యగును. ఆ ధోషమును తొలగించుటకై గుణవత్యమును 
కూడ లక్షణములో చేర్పవలసి వచ్చెను. ఇప్పుడు ఈ గుణ 
వత్వము-గుణము కలిగియుండుట-అను లక్షణము లక్ష్యము 
లగు' పృథివ్యాదీతర [దప్యములతోపాటు అకాశ (ద వ్యము 
నందును వర్థించును. ఆకాశమున [కియలేకున్నను శబ్దమను 
గుణ ముండును, కాబట్టి గుణవత్వ మను లక్షణమున 
అవ్యాప్రి-అనుదోష ముండనేరదు. కాని, 

ఈ శాస్త్రకారుల యు ధ్దేశములో ఉత్పన్నమగు (ప్రతి 
పదార్థమును ఉత్పన్న క్షణములో [కియగాని, గుణముగాని 

4] 


Scanned by CamScanner 


tite "DI AH 1 Gy 


Ben mom, Soh ఘటవటాదులగు. wg 
WV [జీ 8 అట: uw ౪ di ఓ ఓల / టీ 
[re (DO 5) ( mi (ఏటి (౧010440 ) లగ్న (ఎం | స్యట్టిను (పథమ 

& టంట. map Gam గా నుండును, అయి 
iy) Ain (4 of WI), wom నవియు టక్ష గములే ' 
Mane ౪2 (1) |) గి eH" ట్‌. స్‌ (1 మును ఇ § 0) WIM గుణు 

“| (1 11. 


పుతమును. అక్ష యముగాని స 
COD 


dy త 1) క ణములో సుటపటాటి 
[11 1 hd DE ఖీ Bo ల స్ట స్త సుగుచుంన (ఏటి. అందు 
పలు [6 న్య Ow Ion DOD లక్ష ణుముగా చెప్ప 
జడను, ఈ లక్షణము (బీ సి సూతముస పర్తించును. ఎందు 
gh రియ గాసి, ఏణసుకాని టభప్యమున సమ వాయి 
సంబంథముతో నుండును. అందుఫలన (ద ప్య మె స్పుడును 
సము 00 MEM రంగును ఈ త్స ఏత ణాములో పటాది 
టీ కలీ 


(పట గ్రముంలి తో (రియాగు అమలు లేకు: ఏను సమవాయి 


గార త్వ సట స్యముల లో లి[ఖోదు, గాబట్టి సమవాయి 
గారు (w స్య సగం నిర్జుష్టల॥ గ) మగుచున్నది, కిన, 
ఈ అక్షణము గూడ పరమాత్మునయంటదు అవా పమే 
యగుచున్నటి. అందుపలస (టభప్యత్వబాతి సుత్వము- ద్ర ప్యత్వ 
wD గలిగింయిలండుట-అన్న Of HDD సర్వథా సిరుష 
(AA) 
మగును. (పతి తహ్యములోను ద్రప్యత్వ ముండితీటును. 
her: ifs NENT శల అం, భణ. సీం 2 లో 
పరమాత్భుడును wg మగుటటిే (టప్యత్వ లక్షణము 
పరమాత్ముసిలో గూడ వర్తించును. అందుపలన (దప్యత్వ 
ఖతి మఠ్వమే [దపహ్య అక్షణుము, 
అప : [దవ్యూసంతరమున గుణలక్షణుము, 


అలాల అ. 


Scanned by CamScanner 


(పథమాథా్యాయము ౧-ఆ ౨౭ 


నూ. :- ద్రవ్యాశ య్యగుణవాన్‌ నంయోగవిభాగే 
ష్వకారణ మనపేక్ష ఇతి గుణలక్షణమ్‌ ౧౧౧.౧౬ 


గుణము, (దవ్యా,శశయీ = పృథివ్యాదిదవ్యముల నాశ్రయించ్లు 
స్వభావము కలది, అగుణవాన్‌ = గుణవంతము కానిది, 
సంయోగ విభాగేషు = సంయోగ విభాగములు కలిగించుట 
యందు, అనపేక్షః = స్య్వతం(త్రమగు, అకారణంకాకారణము 
కానిది, (అనగా సంయోగ విభాగములను కలిగించుటలో 
కర్మము స్వతంత్రకారణ మగును. కాని గుణము స్వతంత్ర 
ముగ సంయోగ విభాగములను కలిగింపలేదని యర్థము. 
అందువలన అకారణము, అనపేక్షము అని చెప్పబడినది.) 
ఇతి గుణలక్షణమ్‌ = అని గుణపదార్థ “అక్ష ణము. 


ద్రవ్యము నా(శయించి గుణముల కనా[శయ వై 
స్వతంత్రముగా సంయోగ విభాగములను కలిగింపలేనిది 
గుణమని భావము. 


ద్రవ్యమును ఆ(కయించియుండుట గుణమునకు లక్షణ 
మందు మేని అలక్ష్యమగు (దవ్యమున నతివ్యా ప్పమగును, 
(ద్రవ్యము గూడ ద్రవ్యము నాశ్రయించి యుండును. పటరూప 
కార్య [దవ్యము తంతురూప కారణ దవ్యమున సమవాయ 
సంబంధమున నుండును. ఆందువలన ద్రవ్యా(శ్రయత్య్వమను 
లక్షణములో గుణానాశయత్యము (గుణ + అనాశయత్యము) - 
సమవాయసంబంధమున 'గుణమునకు గుణము ఆ(శయము 
కాకుండుట - అని విశేషణము చేర్చుబడినది. ఇప్పుడు 
(ద్రవ్యములో నతివ్యాప్తి లేదు. ఎందువల్ల నన (ద్రవ్యము 
దవ్యమున కాశయమైనను, గుణమున కనాశయముకాదు. 


Scanned by CamScanner 


౨౮ వైశేషిక దర్శనము 


దవ్యములో గుణములు సమవాయ సంబంథముతో ఉండును. 
ఇప్పుడు కర్మములో నతివ్యాప్టిదోషము పోలేదు. కర్మము 
(ద్రవ్యాశయమై, గుణమున కనాశ్రయమై యుండును. అందు 
వలన నా (కర్మములో నతివ్యాప్తి) దోషమును వారించుటకు 
లక్షణములో సంయోగవిభాగములకు స్వతం|త్రకారణ ము 
కానిది అను విశేషణము చేర్చవలసి వచ్చెను. ఇప్పుడు 
కర్మములో నతివ్యాప్తి కలుగదు. కర్మము (ద్రవ్యాశయమై 
గుణమున కనా(శయమెనను సంయోగ విభాగములకు 
స్వతం|త్రకారణ మగును. అనగా సంయోగ విభాగములను 
పుట్టింప చేయుటలో నన్యసాహాయ్య మపేక్షింపదు. గుణము 
ఇతరసాహాయ్యములేక సంయోగవిభాగములు కలిగింప నేరదు. 
కావున ద్రవ్యాశయమై, గుణానాశయమై, సంయోగ విభాగో 
త్ప త్తికి స్వతంత్ర కారణము కానిది గుణమని నిష్కృష్టముగా 
తేలిన సిద్ధాంతము, 


లేక గుణత్వజాతిమత్వము - గుణత్వజాతిగలది ఆని 
లక్షణము. గుణత్వజాతి ద్రవ్య కర్మాదులగు నన్న ప్లదార్థముల 
నెక్కడ నుండక గుణములలోనే యుండును. కనుక నేదోష 
మును లేదు. 


అవ ; కర్మ లక్షణము. 
సూ. :- ఏక (దవ్య మగుణం సంయోగ విభాగే 
ష్వనపేక్ష కారణ మితి కర్మలక్షణమ్‌ ౧.౧.౧౭ 


ఏకద్రవ్యమ్‌ = ఒక్కు(దవ్యమే ఆశయముగా గలది, 

ఆఅగుణమ్‌=గుణమున కాశయము శానిడి, సంయోగ విభాగే 

ష్వనపేక్షకారణమ్‌ = సంయోగ. విబాగములను ప్రుట్టింప 
| 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము ౧-ఆ ఏ౯ 


వేయుటలో తనకంటె వెనుక బుట్టిన ఇతర పదార్థము నపే్షంపక 
స్వయముగా కారణ మగునది, ఇతి కర్మలక్షణమ్‌ = జని 
కొర్మ పదార్థ లక్షణము, 

సంయోగ విభాగముల నుధ్భవింప జేయుటలో ననే 
కారణమై-స్వతం[తకారణమై - గుణవంతము కాక యేక 
(ద్రవ్యము న్నాశయించి యుండునది కర్మమని భావము. 

అవ : పై లక్షణములుగల (ద వ్యగుణ కర్మముల 
సాధర్మ్యమేమి రి 
నూ, =- (దవ్యగుణ౩ర్మణాం (దవ్యం కారణం సామాన్యమ్‌ 

OO అంటలల 


ద్రవ్యగుణకర్మణాం = పై జెప్పిన లక్షణములుగల (ద్రవ్యగుణ 
కర్మలకు, ద్రవ్యం = ఒక్కు(ద్రవ్యమే, కారణమ్‌=స్తమవాయ 
శారణమై యుండుట, సామాన్యమ్‌ = సమాన ధర్మము. 


(ద్రవ్య గుణ కర్మముల యుత్ప క్రి తిలో (ద్రవ వ్యమొక్క కే 
తి కారణమెయుండుట వీని సామాన్య ధర్మమని 
భావము. 

ఆవ : వీనిలో గల మళియొక సామ్యము. 

నూ, :- తథా గుణః' ౧.౧.౧౯ 
పై సూ[తమునుండి 'దవ్యగుణకర్మణాం కారణం సామాన్యం! 
ఆను పదముల నీ నూ[తములో చేర్చవలయును. టల 
కర్మములకెట్టు (ద్రవ వ్యము సమవాయ కారణమో ఆపే కు గుణము 
జ DRT, సమాన ధర్మము, 


Scanned by CamScanner 


తం వైశేషిక దర్శనము 


ఉదాహరణము :- తంతువుల సంయోగము పట[చప్య 
మున కసాధారణ కారణము. తంతువుల రూపము సటరూటఏ 
మునకు సమవాయ కారణము. పటమునగల గురుత్వోటి 
గుణములు ఆ పటమును పెకివేయుట మున్నగు నుత్‌క్షేపణాది 
కర్మములకు కారణము. అందువలన నిట సంయోగము, 
రూపము, గురుత్వము అను నీగుణములు పటము, దాని 
రూపము, ఉత్‌ క్షపణము మున్నగువానికి క5ొరణమగుట 
సామాన్యము. 


సూ* :- సంయోగ విభాగ వేగానాం కర్మ సమానమ్‌ 


౧.౧.౨౦ 


సంయోగము, విభాగము, వేగాఖ్య సంస్కారము, వీని 
కన్నిటికి కర్మము సమాన కారణము, 

ఒక వస్తువును మనము పెకి విసరుదునేని పెకి విసరుట 
ఉత్‌క్షేపణు కర్మము. ఈ కర్మమువలన ఆ వస్తువు పూర్వ 
మున్నచోటినుండి విడిపోవును. ఇది విభాగము, (క్రొ త్రచోట 
దానికి సంయోగము ఏర్పడును. ఉత్‌క్షేపణ కర్మము వలన 
నా వస్తువునందు . వేగాఖ్య సంస్కారము ఏర్పడును. ఇట్లు 
ఒక్కు కర్మమువలన పూర్వదేశ విభాగము, ఉ త్తరదేశ సంయో 
గము, వేగము నేర్చడుచున్నవి. అందువలన నీ మూటికి 
కర్మము సమాన కారణము. 


న (దవ్యాణాం కర్మ ౧ ౧.౨౧ 
కారణపదము పూర్వసూూతమునుండి యనువ ర్రించును. 
(దవ్యాణాం = (దవ్యములకు, కర్మ = = ఉతేపణాది "కర్మము, 


అట్‌ 


న కారణమ్‌ = కారణముకాదు. 


Scanned by CamScanner 


ప్రథమాథధ్యాోయము ౧-ఆ 3౧ 


సంయోగ నిభాగవేగములకు కర్మము కారణు మైనట్లు 
(చన్యమునకు కాను. 

అన : కర్మజన్య సంయోగమునలననే. (ద్రవ్యము లేర్పడు 
చుంది గా ద్రైవ్యనునకు సైతము కర్మము కారణ మేల కాదు? 
ఆనెగా చెప్పు చున్నాడు. 
నూ కా వ్య తి రేకాత్‌ ౧.౧.౨౨ 


ద్రన్యముచ్భవించుకాలమున కర్మము, వ్యతిరేకాత్‌ = అభావ 
మగుటవలన - లేకుండుటవలన - నశించుటవలన కర్మము 
దవ్యమునకు కారణము కాదు, 

కర్మమువలన కారణ సంయోగము ఏర్పడును. ఇట్లు 
కంయోగము నొద్భవింపజేసి యాకర్మము నశించును. తద 
నంఠరము కార్యవ్రవ్య మేర్చడును. (చవ్యోత్చ త్రి సమయములో 
కర్మముండదు. కనుక నది కారణము కానేరదు. పరంపరగా 
కారణమైనను సాక్షాత్య్కారణము కాదని భావము. అక్కడ 
సాక్షాత్‌ కారణమే చెప్పదలచినది. 
నూ. :- ద్రవ్యాణాం [ద్రవ్యం కార్యం సామాన్యమ్‌ ౧.౧.౨౩ 
(ద్రవ్యాణామ్స్‌ = (ద్రవ్యములకు, [దవ్యంకార్యమ్‌ =ద్రవ్యకార్య 
కత్వము-(ద్రవ్యరూప కార్యము కలిగియుండుట, సామాన్యమ్‌= 
సమానథర్మము, 

కపాలములవలన ఘటమేర్పడుట, తంతువులవలన 
పట మేర్చడుట చూచుచున్నాము కదా! అందువలన 
(దవ్యమువలన దవ్యమేర్పడుట సమానథర్మము, 


Scanned by CamScanner 


3 చై సేషిక దర్శనము 
నూ, :- గుణవై ధర్మ్యాల్‌ న కర్మణాం కర్మ ౧.౧.౩౪ 


పూర్వ సూత్రము నుండి కార్య శబ్ద మనువర్హించును. 


గుణువైధర్మ్యాత్‌ = సజాతీయ గుణాంతరములను కలిగించుట 
గుణముల సాధర్మ్యము, దానికి విరుద్దము వైధర్మ్యము, అనగా 
కర్మములు తమకు సమాన జాతీయములగు కర్మాంతరములను 
కలిగింపవు. అందువలన, కర్మణాం = కర్మములకు, కార్యం 
కర్మ = కార్యరూపమగు కర్మము, న సామాన్యమ్‌=సామాన్య 
ధర్మము ఇ సాధర్మ్యము కాదు. 

అవ : ద్రవ్యములకు కార్యద్రవ్య సాధర్మ్యమును జెప్పి 
గుణరూపకార్య సామ్యమును జెప్పుచున్నాడు. 
నూ, :- ద్విత్వ పభృతయః సంఖ్యాః, పృథ క్వ 

సంయోగ విభాగాళ్చ ౧.౧.౨౪ 


కార్యపదమిక్కడ ననువర్తించును. ద్వి త్వ (ప భృత యః 
సంజ్యాః=రెండు మొదలు పరార్థమువ ఆకు నుండు సంఖ్యలు, 
పృథ_క్ష్వము, సంయోగము, విభాగము నను నీగుణములు, 
(దవ్యములకు=కార్యమ్‌ =కార్యసా మాన్యము. 


అనగా ననేక (దవ్యముల లో నుపర్యుక్త గుణము 
లుండును. 


అవ : ద్విత్వాది గుణములవలె కర్మమేల ద్రవ్యములకు 
సామాన్య కార్యము కాదు, 


నూ, :- అనమవాయాత్‌ సామాన్య కార్యం కర్మ న విద్యతే 


౧౧ 2౨౬ 


Scanned by CamScanner 


(పథమాధ్యాయము ౧-ఆ 33 


అసమవాయాత్‌ = ద్విత్వాది గుణము అనేక (దవ్యములలో 
నెట్లు సమవాయ సంబంధముతో నుండునో, అట్లు కర్మము 
అనేక (ద్రవ్యములలో నుండక పోవుటవలన, కర్మ= కర్మము, 
సామాన్య కార్యం న విద్యతే = సామాన్య కార్యము కాదు, 

ద్విత్వ పృథ_్ట్వ సంయోగ విభాగములు రెండుగాని 
రెంటి కెక్కువగాని (దవ్యములలో నెట్టుండునో కర్మమ ట్లనేక 
దవ్యములలో నుండదని తాత్చర్యము. 


సూ, :- సంయోగానాం (దవ్యమ్‌ ౧.౧.౨౭ 


సామాన్యకార్యమ్‌-అను పదమిందనువర్తించును. సంయోగా 
నామ్‌ = తంతు ప్రభృతి అవయవ(దవ్యముల సంయోగము 
(కలయిక)లకు, దవ్యమ్‌ = పటప్రభృతి అవయవి (ద్రవ్యము 
సామాన్య కార్యము, 


సూ. :- రూపాణాం రూపమ్‌ ౧.౧.౨౮ 


రూపాణామ్‌ = కారణ (దవ్యములలోనుండు .రూపములకు- 
తంతు కపాలాదులలో నుండు రూపములకు, రూపమ్‌ = 
పటాది అవయవిలో నేర్పడు రూపము సామాన్య కార్యము. 
నూ, :- గురుత్వ (పయత్న సంయోగానాం ఉత్‌ క్షేపణమ్‌ 
౧౧.౨౯ 
గురుత్వ ప్రయత్న సంయోగానామ్‌=-ఈ మూడు గుణములకు, 
ఉత్‌క్షేపణము సామాన్య కార్యము, 
బరు వెన పదార్థములలోనుండు గురుత్వము, ఆత్మగత 
ప్రయత్నము, హస్రసంయోగము - వీనివలన నుతేపణ రూప 
5] | 


Scanned by CamScanner 


ఎఖ వైశేషిక దర్శనము' 


కర్మ యేర్చడుచున్నదని భావము. ఇక్లే వీనివలన నపక్షేప 
ణము నేర్పడునని తెలిసికొన వలయును. | 


సూ. :- సంయోగ విభాగ వేగాశ్చ కర్మణామ్‌ ౧.౧.౩౦ 


కర్మణామ్‌ = ఉక్‌ క్షేపణాదికర్మములకు, సంయోగ విభాగ 
వేగాశ్చ = సంయోగ విభాగ వేగములు అనుగుణములు 
సామాన్య కార్యము 

కర్మమువలన (పతివస్తువులోను పూర్వదేశ విభాగము, 
ఉ త్తరడేశ సంయోగము, వేగము నేర్చడునని భావము. 

అవ : సంయోగ విభాగాదులే కర్మమునకు సామాన్య 
కార్యమైనపుడు['సంయోగ విభాగాశ్చ కర్మణాం న ద్రవ్య 
కర్మణి) కర్మమునకు సంయోగ విభాగాదులే సామాన్య 
కార్యము, (దవ్యకర్మములు కాదని యేల సూతింప లేదనిన : 


సూ. :- కారణసామాన్యే (దవ్యకర్మణాం 


కర్మాకారణ ముక్ష్తమ్‌ ౧.౧౩౧ 


కారణ సామాన్యపప్రకరణములో (“న |ద్రవ్యాజాం కర్మ" 
౨౯) (కర్మ కర్మసాధ్యం న విద్యతే” ౧౧) కర్మము (దవ్య 
కర్మములకు కారణము కానేరదని చెప్పబడినది, అందువలన 
పునరుక్తి యగునను భయముతో నిట చెప్పలేదు. అనగా 
(దవ్యకర్మములు కర్మములకు సామాన్య కార్యములు క్రావని 
చెప్ప నావశ్యకత లేదు, 


Scanned by CamScanner 


[ప్రథమా ధ్యా య్‌, వరు 

ద్వితీయాహ్ని కము 

లిసా 
(పథమాహ్నికమున (దవ్యగుణకర్మములకు గల కార్య 
సామాన్యము, కారణ సామాన్యము. చెప్పబడినది. ఇట 
కార్యకారణముల స్వరూపము తెలిసికొనుట చాల ఆవశ్యకము, 

అందుల కీ సూత్రము మహర్షి రచించుచున్నాడు. 

; సూ. :- కారణాభావాత్‌ కార్యాభావః ౧.౨౧ 


కారణాభావాత్‌ = కారణాభావమువలన, కార్యాభావః = కార్య 


_ మునాకభావము' కలుగును. 


అతర వస్తువులన్నియు నుండినను,ఏవస్తువు లేకున్న నేకార్యము 


' , నెజవేజదో ఆ వస్తువు దానిక కారణము. ఏ కారణము వలన 


నేకార్యము నెజవేజుచున్నదో ఆ కారణమున కది కార్యము. 
ఉదాహరణమునకు వస్త్రమను కార్యము తీసికొనుడు. సాలె 
వాడు, మగ్గపుసామానులు, అన్నియు నుండినను, తంతువులు 
లేకున్న వస్త్రము తయారు. కానేరదు. సాలెవాడు, మగ్గపు 
సామానులు అన్నియునుండి తంతువులుకూడ నుండిన 
వస్త్రము తయారగును. అందువలన తంతు వస్త్రములకు 
కారణ కార్యభావమున్నది. తంతువులు కారణము; వస్త్రము 
“కార్యము, కారణము వ్యాపకము, కార్యము వ్యాష్యము.. 


Scanned by CamScanner 


3౬ వైశేషిక దర్శనము 

వ్యాపకమనగా అధిక దేశమున నుండునది. వ్యాప్యమనగా 
తక్కువ (పదేశమున నుండునది. కావున కారణ స త్రము 
(ఉండుట) వలన కార్యముండును. దీనినే అన్వయ వ్యాప్తి 
అందురు. కారణాభావము (కారణము లేకుండుట) వలన 


కార్యాభావము కలుగును. దీనిని వ్యతిరేకవ్యాప్తి అందురు, 
వ్యతిరేకము అనగా అభావము. 


అవ :-  కారణాభావమువలన కార్యాభావ మెట్లు 


నియతమో అన్తే కార్యాభావమున కారణాభావమేల కలుగదు? 
అన, 


సూ. :- న తు కార్యాభావాత్‌ కారణాభావః ౧.౨.౨ 


వ్యాపకా భావమువలన వ్యాప్యాభావ ముండునుగాని, 


వ్యాప్యాభావము వలన వ్యాపకాభావ ముండదు. మృ త్రిక 
వ్యాపకము (అధికము). ఘటము వ్యాప్యము, అందువలన 
మృత్తిక లేకున్న ఘటముండనేరదు. కాని ఘటము లేకున్న 


వృు త్తికకూడ నుండగూడ డను నియమము లేదు. అళ్లే 
తంతుపటము లూహింపవలయును. 


ఉపర్వుక్త కారణ కార్యభావ స్థితిగతులను తెలిసికొని 
తదనుసారముగా, మిథ్యాజ్ఞాన (భాంతి) నివృత్తివలన రాగ 
ద్వేషాడి దోషములు నివర్తించును. రాగాదిదోషములు లేకున్న 
జన్మాది దుఃఖములు సశించును-అని తెలిసికొనవలయును. 
అనగా మిథ్యాజ్ఞానము (అతస్మిన్‌ తద్చుద్దిః=భాంతిః, అజిలి 
మును జలము, అనగ్నిని అగ్ని, అనాత్మను ఆత్మగా తలచుట) 


వలన రాగద్వేషాదులును వానివలన దుఃఖములు గలుగునని 
తాత్పర్యము. 


Scanned by CamScanner 


(ప్రథమాథ్యాయము ౨-ఆ 32 


మిథ్యాజ్లానము కారణము, దుఃఖములు కార్యము. 
మిథ్యాజ్ఞాసము లేకున్న దుఃఖములు కలుగపని సిద్ధాంతము. 
కాబట్టి మోక్ష కాములు దుఃఖములనుండి నివృత్తులు కావలయు 
నన్న మిథ్యాజ్ఞానము పోగౌట్టుకొ నుటక్రై యత్సింపవలయును. 
ఆత్మ త_్ర్యజ్ఞానమువలన మి థ్యాజ్ఞానము తొలగును, పదార్థము 
లను చక్కగా వివేచించినగాని ఆత్మజ్ఞానము కలుగదేరడు. 
అందువలన పదార్థ త_త్వజ్ఞానము ద్వారా మోక్షసాధన మగుట 
వలన నీ వైశేషిక శాస్త్రము సర్వథా ఉపాదేయము. 


అవ : ఉధేశ(క్రమము ననుసరించి [దవ్యగుణకర్మము 
లకు లక్షణము, సాథర్మ్య వెధర్మ్య్యములు చెప్పబడినవి. 
కార్యకారణముల స్వరూపము పూర్వసూ(తతమున వివేచింప 
బడినది, ఇకముందు సామాన్య పదార్థమునకు లక్షణాదులు 
చెప్పనెంచి, సామాన్యమను నొక పదార్థ ము న్నదాయని 
సందేహమును తొలగించుటకు (ప్రమాణమును నిరూపించు 
చున్నాడు. 


సూ. :- సామాన్యం విశేష ఇతి బుద్ధ్యసేక్షమ్‌ ౧.౨.3 


సామాన్యం విశేష ఇతి = సామాన్యము, విశేషము-అను నివి 
- రెండును, బుద్ధ్య పేక్షమ్‌ =అను వృత్త వ్యావృ త్రముగల బుద్ది 
. (లక్షణము) (ప్రమాణముగాగలవి. ద్రవ్యగుణ కర్మములలో 
నుండు నొకే సమానథర్మము సామాన్యము, దవ్యంసత్‌ = 
దవ్యమున్నది, గుణఃసన్‌ = గుణమున్నది, కర్మసత్‌ = 
కర్మమున్నది, అని సత్తాత్మకతను (ఉండుటను) బోధించు 
బుద్ధియే అసువృ త్త బుద్ది యందురు, 


Scanned by CamScanner 


3౮ వైశేషిక దర్శనము 


అనగా |ద్రవ్యవిషయమున నెట్టి బుద్ధిక లుగుచున్నదో 
గుఖకర్మము లందును నట్టి బుద్దిక లుగు చున్నది. అనగా 
సమానాకారముగల ఒక బ్రానమేర్చడుచున్నది. మనకు కలుగు 
ప్రతిజ్ఞానమునకు నేదోయొక పదార్థ మాథారము (విషయము) 
గా నుండును. కావున |ధ్రవ్యగుణ కర్మములలో గలుగు 
సమానాకారముగల సత్తాత్మక భ్రానమున కొక ఆధారముండి 


తీజవలయును,. అదియే సామాన్య (సత్తా) పదార్థ మనబడు 
చున్నది, 


ఇే ఏ కారణమువలన (ద్రవ్యము, గుణము, కర్మము- 

అని వేజువేణు బుద్ధి, (విశేషబుద్ది) కలుగుచున్నదో అదియే 

విశేషమనబడుచున్నది. ద్రవ్యమును బట్టి చూచిన గుణము 

వేణు. గుణమునుబట్టి చూచిన కర్మము వేటు. కర్మదృష్టితో 

* జూచిన (దవ్యగుణములు వేణు. అను బుద్దియే వ్యావృత్తబుద్ది 

'యనబడును. ఇట్టి బుద్ధికి (జ్ఞానమునకు) ఆధారభూతమై ' 
నదియే విశేష మనబడును, 


వ్యావహారిక ప్రపంచమున నేది నిత్యమై ( ఉత్పతి 
వినా శరహితమై) అనేకవ్యక్తులలో (పదార్థములలో) సమవాయ 
సంబంధముతో నుండునో అది వైశేషిక దర్శనమున సామాన్య 
మనబడును. "నిత్యత్వే సతి అనేక సమవేతత్వమ్‌ సామాన్య 
త్వమ్‌" ఆ సామాన్యముకూడ సామాన్యమని, విశేషమని రెండు 
విధములు. భిన్న భిన్న 'అధికరణములలో-ఆథధారముల ల్లో = 
పదార్థములలో సమాన జ్ఞానమును కలిగించునదియై, దేనివలన 
బహుపదార్థము లొకదానినుండి మజియొకటి చేజుచేయే 


వీలుగలుగదో అదియే సామాన్యము, ఇది (దవ్యగుణ 


Scanned by CamScanner 


(ప్రథమాథ్యాయము ౨-ఆ 3ఢా 


కర్మముల సూటిలో నుండు, సత్తా (ఉనికి) అను పదార్థము. 
అందుపలన సిటి పర (పెద్ద) సామాన్యమనబడును. అనగా 
నధికస్టాసమున నుండునది, కొస్సిటిలో నభదమును 
బోధించుచు వాని సితర పదార్థములనుండి భేదింపజేయునది 
సౌమాన్య విశేపము : లేక విశేష సామాన్య మనబభును. టీని 
సపర సామాన్యమనియు నందురు. ఇ (ద్రప్యగుణ కల్మయి 
లలో నొక్కాక్క దానియందుండు టవ్యత్వము, గుణత్వము, 
కర్మత్వము సూత్రమే. ఈ రెండు విధములయిన సామాన్య 
ములు జాతిశబముతో నీ శాస్త్రమున పవ్యపహరింపబడును. పర 


జాతి, ఆపరజాతి యని చెప్పుచుందురు. పరజాతి వ్యాపకజాతి, 
అపరజాతి = వ్యాప్యజాతి, (దవ్యగుణ కర్మములలో నుండు 
సత్తా (ఉనికి) ద్రవ్యత్వాది సొమాన్యముల కన్నిటికం టె వ్యాపక 
మగుటబచే అదియె ప్పుడు పరసామాన్యము = పరజాతియని 
చెప్పబడును, పదార్థముల లో వేటు వేజుగా నుండు (ధవ్యత్వ 
గుణత్వాది జాతులు సత్తా జాతికం కు వ్యాప్యములై (న్యూన 
దేశపర్తులై) హ్యాప్యజాతులు, అపరజాతులు, అపరసామాన్యము 
లనబడును. కాని యీ (దప్యత్వాది జాతులు పృథివీత్వ 
జలత్వాది (పత్యేక (ధవ్యముల లోనుండు జాతులకంజటు నధిక 
దేశమున నుండుటచే వ్యాపక జాతుల ఏయు చెప్పబడును. 
అసగా సపేక్షయా పరాపర సామాన్యశబ్దముబతో ప్యవరింప 
బడును పరసామాన్యమెట్లు (దవ్యగుణ కర్మములలో మాత్ర . 
ముండునో అశ్తే అపర సామాన్యమును (దవ్యగుణ కర్మము 
లలోనే ఉండును. ఇతర సామాన్య, విశేష, సమవాయ, 
పదార్థములండుండదు. _ద్రవ్యములలోగూడ ఆ కాశము, . 
కాలము, దిక్కు - వీనిలో సామాన్యము (జాతి) ఉండదు, 


Scanned by CamScanner 


౪౦ వైశేషిక దర్శనము 


అనగా అకాశ కాలదిక్కులు, జాత్యాశయములు శావు,, 
ఉదయనాచార్యులు జాతిలేని (ద్రవ్యాదుల నిట్లు సంగ్రహం 
చెను. కిరణావలి [గంథములో--- 


వ్యక్తే రభేద స్తుల్యత్వం సజ్బ్కరో౭ థానవస్థితిః 
రూపహాని రసంబంధో జాతి బాధక సంగహః 
వ్య క్త్యభేదము, తుల్యత్వము, సంకరము, అసవస్థితి, 3 
రూపహాని, అసంబంధము నను నీయాటును జాతిబాథధక ములు, |, 
జాతికాగ్రయభూతమగు పదార్గములయొక్క ఏకత్వమె వ్య: | 
భేదమనబడును. అందువలన అకాశత్వము, కాలత్యము, | 
దిరక్త్వము. జాతులు కావు. విని కాశయములగు నాకాశ + 
కాలదిక్కు లను వ్యక్తులు (పదార్థములు) అనేకములు కావు, | 


అన్య్యూనానతిరి క్ర వ్యక్తిత్వము తుల్యత్వ మనబడును.. 
అనగా న్యూనాధికము (హెచ్చుతగ్గు) కాక సమానమైన, 
వ్యక్తులుగల రెండు సామాన్యములు వేజణువేజణు జాతులు 
కావని భావము. ఘటత్వము, కలశత్వము ననునవి రెండును | 
జాతులుకావు, ఒకటిమాతమే జాతికాగలదు, ఎందువల్లనన 
ఘటత్వమున కాశయమగు ఘటము, కలశత్వమున కాశ్రయ 
మగు కలశముకంబ వేటుగాదు,. రెండును సమానములే, 
కాబట్టి ఘటత్వమొక్కకేు జాతి కాగలదు. 


(పరస్పరాత్యం తాభావ సమానాధికరణయోర్థర్మయో 
రేక త సమా వేశః సంకరః) సంకరమనగా, ఒక అధికరణములో 
నుండు రెండుధర్మములు జాతులు కావు. ఆ రెండు ధర్మము 
లెట్టివన, ఒకదాని యభావమున కాశయమగు పదార్థములో 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము ౨-ఆ ౪౧ 


: రెండవది యుండునదిగా నుండవలయును. ఉదాహరణము : 
భూతత్వము, మూ ర్తత్వము, ఇవి రెండుజాతులు కావు. పృథి 
వ్యస్తేజోవాయ్యాకాశములు భూతములు. పృథివ్యప్తేజోవాయు 

మనస్సులు మూ ర్తములు. బాహ్యేంద్రియములచే (గ్రహింప 
దగు గంధరసాది వి శేషగుణములుకలవి భూతములనబడును. 
(క్రియా శయములు మూర్తములనబడును. భూతములలో 
భూతత్వముండును. మూర్తములలో మూర్తత్వముండును, 
కాని మూ ర్రత్వముయొక్క అభావమున కధికరణమగు ఆకా 
శమున భూతత్వ ముండును. భూతత్వముయొక్కు అభావమున 
కాశయమగు మనన్సులో మూర్తత్వముండును. అందువలన 
నీభూతత్వ మూదర్తత్వములు పరస్పరము ఒకదాని యభావ 
మున కాశయమగు [ద్రవ్యములో మజియొుకటియు౦డును. 
ఇట్టి రెండు, పరస్పరాత్యంతాభావ సమానాధికరణ ధర్మములు. 
అయినప్పటికి పృథివ్యాదులలో రెండును ఒక్క చోటనే 
ఉండును. కాబట్టి సంకరములయి భూతత్వము, మూర్త 
త్వము, జాతు లనబడవు. ఉపాధు లనబడును. 


అనవస్థ్రితి = ఆనవస్థా, అనగా అంతములేకుండుట, 
(దవ్యత్వాది సామాన్యములలో మణియొక సామాన్యము, 
దానిలో నింకొకటి, యిట్లంగీకరించిన నంతులేక పోవును. కనుక 
' అనవస్థకు హేతువులగు ద్రవ్యత్వత్వము మున్నగునవి జాతులు 
కావు, 
రూపహాని = స్వతోవ్యావర్తకత్వమను రూపముయొక్క 
హాని, (దవ్యత్వ గుణత్వములు ద్రవ్యగుణముల నితర పదార్థ 
ములనుండి యెట్లు వేబుపజచి వ్యావర్తకములగునో అట్లు 
6] 


Scanned by CamScanner 


"౪౨ వైశేషిక దర్శనము 


విశేషత్వము విశేషమను పదార్థమును వేఖుపజచునది కాదు. 
విశేషమను పదార్థము, విశేషరూపముతోనే యితర పదార్థముల 
నుండి వ్యావ ర్తము (వేటు) అగుచున్నది. అందువలన విశ్వే 
షత్వమును జాతిగా నొప్పుకొని విశేషత్వరూపమున విశేషము 
నితర పదార్థములనుండి వేణుచేయుదుమేని స్వరూపహాని 
కలుగును, కాబట్టి విశేషత్వము జాతికాదు. 


ఆసంబంధః = సంబంధము లేకుండుట. సమవాయ 
మున నుండు సమవాయత్వము జాతికాదు. అందువలన 
సమవాయములో మతియొక సమవాయ సంబంధముండ 
'నేరదు. జాతులన్నియు సమవాయ సంబంధముతోనే పదార్థ 
ములందు ఉండును. 


సామాన్యత్వము, విశేషత్వము, సమవాయత్వము - ఇవి 
.యఖండోపాధులు కావు. సఖండోపాధులు. జాతివలె నిర్వ 
చించుటకు వీలగునది అఖండోపాధి, అట్టు నిర్వచి౦ ప్ర 
శక్యముకానిది సఖండోపాధి యనబడును, 


(నిత్యత్వేసత్యనేక సమవేతత్వం సామాన్యత్వమ్‌) 
నిత్యమై యనేక వ్యక్తులలో సమవాయ సంబంధమున నుండు 
నది సామాన్యము- జాతి-అనబడును. 

(స్వపరవ్యావర్తక స్వభావత్వమ్‌ విశేషత్వమ్‌) ఇతర 
పదార్థముల నుండి తన్ను వేబుపజచు స్వభావమే 
విశేషత్వము, 

(నిత్యసంబంధత్వమ్‌ సమవాయత్వమ్‌) ఉపా? 
నిర్వచనము సమవాయత్వమనగా నిత్యసంబంధత్వము, (గట్ట 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము ౨-ఆ ౪3 


సమవాయికారణత్వ మాకాశత్వమ్‌)  ఆకాశత్వమనగా శబ్ద 
సమవాయి కారణత్వము. ఆకాశము శబ్రసమవాయి కారణము 
గనుక ఆకాశత్వమనగా శబ్ద సమవాయికారణత్వము. (అతీతాది 
వ్యవహారహేతుత్వమ్‌ కాలత్వమ్‌) అతీతము, భవిష్యత్తు, 
వర్తమానము నను వ్యవహారములకు హేతువు కాలము. 
(ప్రాచ్యాదివ్యవహార హేతుత్వమ్‌ దిక్త్యమ్‌) దీనికంకు నిది 
పూర్వము, ఇది పశ్చిమము ననువ్యవహారములకు హేతువు 
దిక్కు. ఇవన్నియు నుపర్యుక్తజాతి. ఉపాధులకు 
లక్షణములు. 

అవ : (ద్రవ్యగుణ కర్మములందుగల సామాన్యజాతిని 
వివరించుచున్నాడు. 


నూ. :- భావోఒనువృ త్తేరేవ హేతుత్వాత్‌ సామాన్యమేవ 
౧.౨౮ 
భావః=సత్తానామక సామాన్యము, అఆనువృ త్లేరేవహేతుత్వాత్‌= 
అనువృత్తబుద్ధియే కారణముగా గలదగుటవలన, సామాన్య 
మేవ = సామాన్యమే అగును, విశేషము కానేరదు. 
(దవ్యంసత్‌, గుణఃసన్‌, కర్మసత్‌, (ద్రవ్యగుణకర్మముల 
మూటిలోను సత్‌ అనుజ్ఞానము అనువర్తించుటచేత సత్‌=సత్రా 
(ఉనికి) పరసామాన్య మనబడును. విశేషము కానేరదు. 
చ్యావృత్తబుద్ధి హేతువుగా గలది విశేష మనబడును. 


అవ : సామాన్యములయి విశేషములని పేర్కొనబడున 
చేవి? 


Scanned by CamScanner 


yy వైశేషిక దర్శనము 


జూ (దవ్యత్వం గుణత్వం కర్మత్వం బ్‌ 
సామాన్యాని విశేషాళ్చ ౧.౨.౫ 


(దవ్యత్వం= ద్రవ్యత్వము, గుణత్వండాగు ణత్వము, కర్మత్వం= 
కర్మత్వము, చకారబలమున పృథివీత్వ, జలత్వ. రూపత్వ, 
ఉతేపణత్వాదులును, సామాన్యాని విశేషాశ్చ = సామాన్యము 
లగుచు తారతమ్యమునుబట్టి (అపేక్షయా) విశేషములనియు 
ననబడును, 


నాలుగవ సూత్రమున వివరింపబడిన సత్తానామక 
సామాన్యముకం కొ ద్రవ్యత్వాది సామాన్యములు (వ్యాప్యములు) 
'న్యూనదేశవృత్తులగుటవలన విశేషములు-అపరసామాన్యము 
లనబడును? ఈ |ద్రవ్యత్వాదులే తమకంజె వ్యాప్యములగు 
పృథివిత్వాదులకంకై వ్యాపకములు (అధిక దేశవ్భత్తులు) 
అగుటచేత పరసామాన్యములనియు చెప్పబడును. ఇస్తే 
పృథివీత్వాదులు ఘటత్వాడులకం కొ వ్యాపకములు, దవ 
త్వాదులకం కొ వ్యాప్యములై పరాపర సామాన్య శబములచే 
వ్యవహరింపబడును. 


అవ : [దవ్యాదులలోనుండు ద్రవ్యత్వాది ధర్మము 
లన్నియు సామాన్యవిశేషనామములు గలిగియుండునా ? 
:- అన్య తాన్తేభ్యో విశేషే యభ్యః 


౧.౨౬ 
సామాన్యాని వి శేషాశ్చ, అనుపదమిం 


దనుక ర్రించును 
అ న్తేభ్యః విశేశే యభ్య్యః = అ నిమావయవి పదార్థము లగు ఘట 
పటాదులలో నుండు ఘటత్వపటత్వాదులకం బె. అన్యత్ర = వే 


Scanned by CamScanner 


లి ప | 
సామాన్యవిశేషనామ మతు: 'వే రించునని తాత్స3 ము. 

ఘటత్వపటత్వాదులగు నంత్యధర్మములు విశేషములే. 
నగా ఆపరసౌమ ాన్యములే అగును. వమన ఆంతకంపె 
ఛెర్మముల లేవు గనుక. ఇస్తు సత్తా సామాన్యము 
మాన్యమే ఆగును. కాని విశేషపదముచే చెప్పబడదు. 

ఆవ : సత్తా సామాన్యముయొక్క లక్షణమేమి? 
నూ :- నదితి యతో (ద్రవ్యగుణకర్మను సా నత్తా ౧-౨.౭ 
యతః = ఏ హేతువువలన, (ద్రవ్యగుణకర్మను = (ద్రవ్యము 
లలోను, గుణుములలోను, కర్మములలోను, సదితి = సత్‌ 
దవ్యమ్‌, సన్‌ గుణుః, సత్‌ కర్మ ఆని సత్‌ సత్‌ ఆను జ్ఞానము 
గాని, లేక శబ్దప్రయోగముగాని ఏది కలుగుచున్నదో ఆదియే 
నత్తా అనబడును. 
నూ. ౫ ద్రవ్యగుణ కర్మభ్యోఒ ర్భా_న్తరం నత్తా ౧.౨.౮ 
(ద్రవ్యగుణ కర్మభ్యః = ద్రవ్యగుణ కర్మములకంటె, సక్తా= 
పరసామాన్యము ఆర్ధైన్సరమ్‌ = ఆఅన్యపదార్థము: 

నత్తా సామాన్యము (ద్రవ్యగుణ కర్మములస్వరూపము 

గాక చేజగు నొకపదార్థము ఆట్లు కాకున్న సత్‌సత్‌ అను 
నమానాకారక కానముకాని, వ్యవహారము కాని సిద్ధింపనేరదని 
తాత్పర్యము. 
నూ. :- గుణకర్మను చ భావా న్న కర్మ న గుణః ౧.౨౯ 
పూర్వనూ[త్రమంతయు నిందనువ ర్హించును. సత్తా సామాన్యము, 
చుణకర్మను చ = గుణములందు కర్మములందును నుండుట 


Scanned by CamScanner 


క్‌ ప్ర వైశేషిక దర్శనము 


వలన ద్రవ్యగుణ కర్మములకం కు వేభిన పదార్థము, (ద్రవ్యము 
కాదు. గుణముకాదు. కర్మముకాదు. 


సత్తా అనునది (దవ్యముకాని గుణముకాని కర్మముకాని 
కాదు. ఆది ద్రప్యగుణ కర్మములలో నేదని యొకదాని 
స్వరూపపుగుచో నయ్యడి గుణకర్మములం దుండజాలదు. (| 
కారణమేమన గుణకర్మములలో (దవ్యముకాని గుణముకాని | 
కర్మముకాని ఏదియు నుండదు. ద్రవ్యమునందు ద్రవ్య గులు | 
కర్మము లుండును. కాని గుణకర్మములలో (దవ్యముకాని = 
గుణముకాని కర్మముకాని ఉండజాలదని భావము. కాని సత్తా 
అనునది గుణకర్మములందుండును. అందుపలన నియ్యది 
దవ్యముకాని గుణముకాని కర్మముకాని కాక వానికంటు 
భివ్నుమైన పదార్థమని తెలియుచున్నది. 

అవ : మణియొక. హేతువును జూపుచున్నాడు. 
సూ. :- సామాన్య విశేషాభొవేన చ ౧.౨.౧౦ 


పూర్వముచెప్పేన, ద్రవ్యత్వగుణాత్వాది సామాన్య విశేష 
ములు సత్తాలో లేకుండుటవలన సత్తా అన్యపదార్థ మే. 


సత్తా ద్రవ్య గుణ కర్మములలో నొకటియె యుండిన 
పక్షమున నందు, (దవ్యత్వాదిసామాన్యము, (తదపేక్షయా) 
దానితో బోల్చినపుడు వ్యాప్యములగు. పృథివీత్వాది విశేషము 
లురడియుండును. సత్తాలో ద్రవ్యత్వాడి సామాన్య విశేష 
ములు లేవు. అందువలన పదార్థాంతరమే, 


అవ : సత్తా సామాన్యము, ద్రవ్యగుణ కర్మములకంళు 
' జశీజెన పదారమని ప్రమాణపూర్వకముగ నిర్ణయించి యిప్పుడు 


మా తా 


Scanned by CamScanner 


లి) ప్రథమాథ్యాయము CT ye 


దహ్యత్వమను నపర సామాన్యముగూడ [ద్రవ్యాదులకంకె 
నిరూపించుచున్నాడు. 
సూ. :- అనేక (దవ్యవత్వేన (దవ్యత్వ ము కమ్‌ ౧.౨.౧౧ 
అనేక ద్రపవ్యపత్వన = పృథివ్యాది సమ_ఫ్రద్రవ్యములు, [దప్య 
త్వమునకు సమవాయికారణము. అందువలన [దవ్యము 
లన్నిటిలో  సమవాయసంబంధముతో (్రవ్యత్వముండును. 
కాబట్టి, (దవ్యత్వమ్‌ = ద్రవ్యత్వమసు నపరసామాన్యము జ 
సత్తా సామాన్యమువలె (దవ్యగుణు కర్మములకం టె భిన్నమైనది 
అని, ఉ క్ర మడచెప్పబడినది, సత్తావలె నిదియు వ్యాఖ్యానము 
చేయబడిన ప్లెంచుడని తాత్పర్యము, 
సూ. :- సామాన్య విశేషాభావేన చ ౧.౨.౧౨ 
దవ్యత్వమునందు (దవ్యత్వాది సామాన్య విశేషములు లేకుం 
డుటచేశ (ద్రవ్యత్వమను నపరసామాన్యముకూడ |ద్రవ్యగుణ. 
కర్మములకం కె భిన్నపదార్థమని నిశ్చయము. 

(ద్రవ్యత్వమును చెప్పి గుణత్వమును వర్చించుచున్నాడు. 
సూ. :- గుణేష భావాత్‌ గుణత్వ ముక్తమ్‌ ౧.౨.౧౩ 
గుణేషు = రూప రసాది గుణములలో, భావాత్‌ = సమవాయ 
సంబంధముతో నుండుటవలన, గుణత్వమ్‌ = సత్తాకంకు 
వ్యాప్యమగు గుణత్వమను నపరసామాన్యము. ఉరక్తమ్‌ = 
సత్తావలె గుణత్వముకూడ [దవ్యగుణ కర్మములకంకు భిన్న 
పదార్థమని వ్యాఖ్యానము చేయబడినట్లు తెలిసికొన 
వలయును, 
సూ. :- సామాన్య విశేషాభావేన చ ౧.౨.౧౮ 
పూర్వసూత్రమువలె నిదియు గుణత్వము పదార్థాంతరమనుటలో 
హేత్వంతరముగా తెలిసికొనుడు. 


Scanned by CamScanner 


౪౮ వైశేషిక దర్శనము 


అవ : కర్మత్వముగూడ పదార్థాంతరమని నిరూపించు 
చున్నాడు, 
సూ. :- కర్మసు భావాత్‌ కర్మత్వ ముక్రమ్‌ ౧9.౧౫ 
సూ. :- సామాన్య విశేషాభావేన చ ౧.౨౧౬ 
కర్మసు = ఉత్‌ క్షపణాది కర్మములలో, భావాతెసమవాయ 
సంబంధముతో నుండుటవలన, కర్మత్వమ్‌ = కర్మత్వ మను 
నపరజాతి ఉక్తమ్‌ = వ్యాఖ్యానము చేయబడిన కైంచుడు. 

కర్మత్వమున ఇతర సామాన్య విశేషములు లేకుండుట 
వలన నది |దవ్యగుణ కర్మములకంటు భిన్నమని తాత్పర్యము. 

అప : సత్తా-పరసామాన్యమును అ రాం తరముగా 
((దవ్యగుణ కర్మలకంటు వేటుపదార్థముగా) సాధించి, ప్రస్తు. 
తము సత్తాలో భేదములేదు, అది ఒక్క కేయని చెప్పుచున్నాడు. . 
సూ. :- సదితి లింగావిశేషాత్‌ విశేషలింగాభావా 

చ్వెకో భావః ౧.౨.౧౭ . 

సదితి లింగావిశేషాత్‌ = సత్‌ ద్రవ్యం, సన్‌గుణః, సత్‌కర్మ 
అను వ్యవహారమున సత్‌ సత్‌. అను సమానహేతువుండుట 
వలనను, విశేషలింగాభావాచ్చ ౫ విశేషమనగా సత్తా భేదము, 
ఆందు-లింగాభావాత్‌ అనగా సత్తా భేదమును తెలుపు హేతువు | 
లేకుండుటవలనను, ఏకో భావఃాసత్తా సామాన్యము ద్రవ్యగుణ 
కర్మములలో సమవాయసంబంధముతో నుండునది యొకటియే 
యని యర్థము. 

సత్తా సామాన్య మనేకవిధములని తెలుపు హేతువులు 
లేకుండుట చేతను. ఒక్క టేయని తెలుపునటి సత్‌సత్‌ అను 
వ్యవహారాత్మక హేతువుండుటవలనను, సత్తా సామాన్య 
మొక్క కైేయని తాత్చర్యము. 


4 
Scanned by CamScanner 


లారా 


ద్ధి త యూ రా భ్యా యు వరు 


(ప్రథమాహ్ని్‌కము 
————— 
అప: ఉధేశ4[క మము ననుసరించి (దవ్యలక్ష ణములు 
నర్దేశింప నెంచి పథమమున పృథివీలక్షణము వ ర్రించు 
చున్నాడు. 
సూ. :- రూప రన గంధ స్పర్శవతీ పృథివీ ౨.౧.౧ 
“రూప రస గంధ స్పర్శములు కలది పృథిని' యని సూత్రార్థము. 
రూప రస గంధ స్పర్శగుణములు సమవాయసంబంధముతో 
కలిగియుండుట పృథివికి లక్షణము. 
రూపము : నీలము, శుక్లము, లోహితము (ఎటుపు), 
పీశము, కపిశము (పింగళ వర్ణము), చిత్రము-అను భేదము 
లలో నొప్ఫును, 
రసము :- మధురము, ఆమ్హుము, లవణము, కారము, 
వగరు, చేదు - (అని ఆటు విధములు.) 
గంధము :- సురభి, అనురభి (సుగంధము, దుర్గం 
థము) అని రెండు విధములు. 
స్పర్శము := పాకజమగు అనుష్టా శీత స్పర్శము 
పృథివిలో నుండును. 
71 


Scanned by CamScanner 


ల మై శెషక దర్శనము 


ఈగుణములన్నియు సమవాయసంబంధముతో పృథివి 
యందుండు నని భావము. 


సూ(తమునగల మతుప్‌ (వత్‌) ప్రత్యయము ద్వంద్వ 
సమాసాంతమున నుండుటవలన రూపరసాది (పత్యేక పదము 
నకు సంబంధించినదై రూపవతి పృథివి, రసవతి పృథివి, 
గంధవతి పృథివి, స్పర్శవతి పృథివి - అని పృథివికి నాలుగు 
లక్షణములున్నట్టు తెలుపునని కొందలు చెప్పుదురు. వైజెప్పిన 
రూపములన్నిటిలో కృష్టరూపము పృథవికి స్వాభావిక గుణము, 
ఛాందోగ్యోపనిషత్తునందు ము 'యత్కష్షం తదన్నస్య" అన్న, 
రూపము కృష్ణమని వర్గించుటబే ఉపనిషత్‌ మతానుసారముగ 
పృథివిలో స్వాభావిక రూపము కృష్ణమనియు తోచుచున్నది, 
ఇతరరూపములు నైమి త్రికములు. ఇట్లు గంధముకూడ 
భూమిలో నైజగుణము. (ఆత ఏవ గంధవతీ పృఢిఏ) అందు 
వలననే సమవాయసంబంధమున గంధవత్యమే ప్యః ఏ క్షణ 
మని నవీన నై యాయికు లందురు. 

లక్ష ణవాక్యమునందు 'సమవాయసంబంధముతో' ఆను 
మాట చేర్చనిచో సంయోగాది సంబంధములతో రూపాదిగుణి 
ములు కలిగిన అన్యపదార్థమునందు లక్షణము ఆతి వార్థ 
మగును. ఆ దోషనివారణార్థము సమవాయసంబంధముళో 
రూపాదిగుణములు కలిగియుండుట పృథివికి లక్షణమని 
చెప్పబడినది. 


అవ : జల లక్షణము 
సుం, = రూప రగ స్పర్శవత్య ఆపో (దవాః స్నీగ్దాః 9.07 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము ౧-ఆ 2౧, 


(ద్రవాః=సా౦సిద్ధిక (దవత్వము గలిగి, స్నిగ్దాః= స్నెహగుఖము 
కలిగి, రూప రస స్పర్శవత్యః = శుక్ష రూపము, మధుర 
రసము, శీతస్పర్శ్గమునను గుణములు గలది, ఆపః=జలము. 


సాంసిద్దిక (ద్రవత్వము, స్నేహము, (జిగురు) శుక్ల 
రూపము, మధుర రసము, శీతస్పర్శము - అను గుణములు 
సమవాయసంబంధముతో కలిగియుండుట జలమునకు 
లక్షణము, 


ఇందు శుక్ష రూపము జలమునగల స్వాభావికగుణము, 
(యచ్చుక్షం తదపామ్‌ ౪.౧.) జలమునందు శుక్షరూ పమున్నది, 
అని ఛాందోగులు చెప్పుచున్నారు, జలమునం దితరరూప 
ములు కనబడిన నవి అన్య(దవ్య సంయోగ జనితములని 
యెలుంగునది. మధురరసము, సొంసి ద్ది క(దవత్యము, 
స్నేహము - ఈ గుణములు జలమున నైజములు. (శీతస్పర్శ 
వత్యః ఆపః) సమవాయసంబంధమున శీతస్పర్శవంత మైనది 
జలమని నవీనులు. 


| 


అవ : అగ్ని లక్షణము 


సూ. :- తేజో రూవన్పర్శవత్‌ ౨.౧.3 
రూపస్పర్శవత్వము అగ్బిలక్ష ణము, ( భాస్వరశుక్షం 
తేజసి) భాస్వ్రరశుక్తరూపము అగ్నిలో నుండునని నవీనులు, 
వైదికులు మాత్రము ఆగ్నిరూపము లోహితము; అనగా 
నెజుపన్మిచెప్పియుండిరి. (యదగ్చేర్‌ లోహితం రూపం తేజస 
స్రద్రూపమ్‌, ఛాం, ౬.౪.౧.) అగ్నిలో కనబడు నెజుపురంగే | 
తేజముయొక్క రూపమని తాత్సర్యము, (ఉప్పస్పర్శవల్రేజః) , 


Scanned by CamScanner 


4» వెగసళ దర్శనము 


[| జ ట్టి ‘ కం ఆగ్‌ ఆ గ్‌ 
నపీనులు అతీబమునచు అగ్భికింలక్ష ణము ఈష 


చేస్పుదురు, అనగా వేడిమి కలిగియుండుట. 


అప : వాయు లక్షణుము. 


న. 


అలలను అని 


సూ. :- నృర్మ్శవాన్‌ వాయుః ౨.౧.౪ 
అపొకబము, అనుస్టాశీతస్పర్శపత్వము వాయులక్ష ణము 
పయువునందు ఉష్ణ శీత గులు రహతమగు కేపలస్పర్శ 
h 
అలో 


ము౦దడును. అదియు పాకబముకాదు. పాకజమనగా పాకజన్య 


మైసది. పాకమనగా విలక్షణుమగు ఒకానొక విధమగు 
తీబస్పంయోగము, పృథివియందుండు స్పర్శము పాఠజము. 
(అనగా ఒకానొక విలక్షణుమెన అగ్నివలన కలుగునది అని 
భాపము,) వాయువునందు అప్పుడప్పుడు మన మనుభవించు 
సీతోష్టములు కారణాంతరములవలన ఇతర పదార్థ సంబంధము 
నలన నుత్సన్న మైనవి కాని స్వాభావికములు కావు. 
పాకజముకాని అనుష్టాశీత స్పర్శగుణము సమవాయ 
సంబంథముతో కలిగియుండుట వాయువుసకు లక్షణము. 


అవ : ఆకాశ లక్షణము 


సూ. :- త ఆకాశేన విద్య నే ౨.౧౫ 


తే = రూప రస గంథస్పర్శములు, ఆకా శే=-అకాశమునందు, 
న విధ్యంతే = ఉండవు, 


రూపము, రసము, గంధము, స్పర్శము - అనుగు 
ములు సమవాయసంబంథముతో లేకుండుట ఆకాశమునకు 


న! 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము ౧-ఆ x3 


లక్షణము. అనగా సమవాయస౦బ౦ధముతో శబ్రగుణము 
కలిగియుండుట ఆకాశలక్షణము-అని తెలియునది. కావుననే 
నవీనులు (“శబగుణక మాకాశమ్‌') సమవాయసంబంధముతో 
శబ్దగుణము కలది ఆకాశమని చెప్పుదురు, రూ సపర సాది 
సణములు అగ్నా్యాది. ద్రవ్యముల నై నెజగుణములు, అ'కాళనునం 
దివి యుండనేరవు. శబ్రగు ణము ఆకాశమున నుండును, 


అవ : జలలక్షణమున (దవత్వము జలలక్రణముగా 
చెప్పుట సరికాదు, ఘృతాదుల లోను [దవత్వ ముండుటచే 
(ద్రవత్వలక్ష ణము నతివ్యా ప్ప మగుచున్నది. ఆ ను:దో మము 
నాశంకించి నిరాకరించుచున్నాడు 


సూ. :- సర్చిర్ణతు మధూవ్చిష్టానా మగ్నిసంయో గాత్‌ 
(దవత్వ మద్భిః సామాన్యమ్‌ ౨.౧.౬ 


సర్పిర్హ్దతు మధూచ్చిష్టానామ్‌ = ఘృతము, లక్క, మైనము 
వీనిలో, అగ్ని సంయోగాత్‌ = ఆగ్ని సంయోగమువలన, 
[(్రవత్వం = కలుగునటి దవత్వము, అద్భిః సామాన్యమ్‌ = 
జలముతో సమానధర్మము. 


ఘృతాదులలో సాంసిద్ధిక (దవత్వములేదు. ఉష్టతా 
సంయోగము వలన నేర్పడు "(నైమి త్రిక) (ద్రవత్వముకలదు. 
అందువలన వీనియందుగల (ద్రవత్వము పాకజము - అనగా 
విలక్షణ తేజసంయోగమువలన కలిగి నదేకాని సాంసిద్ధికమై 
నది కాదు. జలమునగల (ద్రవత్వము సాంసిద్దికము- -స్వతః 
సెద్ధమెనది అదియే జలమునకు లక్షణము. ఉండటుకజిక నతి 
వ్యా పిదోషములేదు.అని అభిప్రాయము. 


7 rE 


Scanned by CamScanner 


xy వెశేషిక దర్శనము 


అవ : ఘృతాదులలో నతివ్యాప్తి లేకున్నను, (తప్పు 
సీసాది ధాతువులలో నతివ్యాప్తి నాశంకించి సమాధానము 

చెప్పుచున్నాడు. 
సూ. :- తపుసీసలోహరజత సువర్ణానామగ్ని సంయోగాత్‌ 
(ద్రవత్వ మద్భిః సామాన్యమ్‌ ౨.౧.౪ 


సువర్ణానామ్‌ = రాగి, సీసము, ఇనుము, వెండి, 
బంగారము, మున్నగు ధాతువులలో, అగ్నిసంయోగాత్‌ = 
ఆధికోష్టముగల వహ్నిసంబంధమువలన, ద్రవత్వమ్‌డ2ెకలుగు 
చున్న (దవత్వము, అద్భిః = జలముతో, సామాన్యమ్‌ = 
సమానధథర్మము, 

త్మామాదులలో గలుగు (దవత్వము జల సామాన్య 
ధర్మమైనను జల లక్షణ మతివ్యా ప్రము కాదు. కారణ మేమన 
నీధాతువులలో గలుగు (దవత్వము ఘృతా దులలోవలెనే 
అసాంసిద్ధికమే. జల [ద్రవత్వము సాంసిద్ధికము. 

(తపుసీసాదులనుగూడ పూర్వ (సర్పిరాది) సూత్రముననే ' 
చేర్చి దోషము నిరాకరింపక వేలుగా సూత్రము రచించుటలో 
మహర్షి యభిప్రాయ మేమన, సర్పిరాదులు పార్థివములు,. 
(తపుసీసాదులు తెజసములు = అనగా అగ్ని ద్రవ్యాంతర్గీళీ . 
ములు - అని తెలుపుటయే, 

ఆత్యంత నవీనపదార్థ విజ్ఞానులు ఘృతాదులు, (తస | 
సీసాదులు నన్నియు పార్టివము లనియే అభిప్రాయప డు: 
చున్నారు. 


Scanned by CamScanner 


Xxx 


క్త 19 fe క 
ళు Ff 1 fe ళం) 
ల Cc 
2 గ్‌ స న 
ww * ౫ A 4 
BB 1 wre 
mY fw '* 
Aq Tey 
fg = bhp 
ln 0 tha wy 
Yr) ల / t= * 
31 a ne re 
pr 111 
స 1 శ ల] YE 
భం పణ, 
ధి wp ౪ 
‘a | cE 2 
Ma Gag టిం 
|| || wn ‘ed న. 
పో లం YY 9 
| 3 ma via 
ఛ 11 ౯౪ 
[in x} 
sw 1) ట్ర) 
క ే x) [గ న ‘ 
చ 1. గ్య vp 
లీ ఓ శ క 
fa Yew ళీ ట్ర Ww 
14 9 10 1. 4 ఖీ 


లింగము 


మగు 


గంగడోలు ఆను లక్షణములు 


తరక్షముగ చూడబడుచుండును. కావున నయ్యని 


జో 
(శ్రా 


కలు గల తోక, 


wi 1 
అభ 
ఇ 3 
2, 
ఖే 
౮8 
to 
ల ణే 
A 1౯ 
= 
ట్‌ v2 
vis ఛే 
a శ 
గళ 
§ €ీ 
న్‌ జ 
2 « 
న్న 
93 
Yi ॥ 
అ Y 
4) స్‌ 
భళే yi 
x} v2, 


Scanned by CamScanner 


Ne వైశేషిక దర్శనము 


ముగా నుండును. సాస్నాదిమత్వ లక్షణము వలన కలుగు 
గోజ్ఞానము, గోవు మాత్రమున నుండు గోత్వవిశిష్టమై ఉండు 
టయే గాక, ఆ యా గోవుయొక్క విశేష జ్ఞానముతో 'ఎబ్జనిది, 
తెల్లనిది, నల్లనిది” ఇత్యాది విశేషజ్ఞానముతో-ఒప్పుచుండును, 
అనుమాన (ప్రమాణమున నేర్పడు జ్ఞానము మా(తము సామాన్య, 
విషయకముగానే యుండును. దూరపర్వతాదుల౦దు 
ధూమము వలన కలుగు జ్ఞానము వహ్నిత్వ సామాన్య విశిష్ట 
వహ్ని బోధకముగానే యుండును. కాని యావహ్షి “తృణాగ్ని, 
లేక కాష్టాగ్ని" అనునిట్టి విశేష జ్ఞానమును కలిగింపనేరదు, 
అవ : 


: ఇట్లు ఉదాహరణమును చెప్పి వాయుసాధక 
హేతువును నిరూపించుచున్నాడు. 


సూ. :- స్పర్శశళ్చ వాయోః ౨౧.౯ 


పూర్వోక్త సాస్నాది మత్యాదులవలె; [పాణిమాత్రముచే 
ననుభవింపబడుచున్న, స్పర్శః = విలక్షణమైన స్పర్శము 
(అనుష్టాశీతము), వాయోః = తన కాశయభూతమగు వాయు 


నామక ద్రవ్య సిద్ధికి, లిఖమ్‌ (అధ్యాహార్యము) = హితువని' 
భావము, 


పాణులచే అనుభవింపబడు విలక్షణ స్పర్శ (అనుస్లో 
గీతము) గుణము వలన దాని కాశయమగు వాయునామకీ 


దవ్య మొకటి ఉన్నదని యీ సూ(త్రమువలన సా ధి 0 సీ 
బడినది. 


పూర్వసూత్రమున గనబఆచిన విషాఖాదులు ద౫ీ 
లింగములు. అనగా సాస్నాదిమత్వమను లింగము, ఆలింగహో 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము ౧-ఆ 2౭ 


కలిగిన లింగిగోపు, వాని రెంటికి గల సంబంధము ఈ 
మూడును (ప్రత్యక్షములు. అందువలన సాస్పాదిమత్వము 
దృష్టలింగము అనబడును. ఈ సూూతమునను ల్లే ఖు ౦చిన 
స్పర్శము ఆచద్భష్ట లింగము. ఈ విషయము ముందు పదునైదవ 
సూత్రములో స్పష్టపజపబడును, 

ఆవ : స్పర్శగుణము పృథివి - జల ము-అగ్ని(దవ్యము 
లకు సంబంధించిన దేల కాదు? 


సూ. :ా న బి దృష్టానాం స్పర్శః ఇ త్యదృష్టలింగో వాయుః 


2.౧.౧౦ 


స్పర్శః=ప్రాణులచే 'ననుభవింపబడు అనుష్షా శీత స్పర్శము, 
దృష్టానాం = గుణుగుణులు (పత్యక్షముగా గోచరించు పృథి 
వ్యప్తేజములకు సంబంధించినది, న = కాదు, ఇతికాఅందు 
వలన, అదృష్షలింగః = తనకు సాధ్యముతోగల సంబంధము | 
(ప్రత్యక్షముగా (గ్రహింపబడనట్టి స్పర్శాత్మకలింగముగా గలది, 
వాయు; = వాయువే. 


పృథివ్యాదులలోనుండు స్పర్శ అనుష్టాశీతముకాదు, 
ఉష్లశీత కఠినాది స్పర్శలే వానియందుండును. ఇది (ప్రత్యక్ష 
పమాణగమ్యమే. వీనికంజె విలక్షణుమెన అను సొ నీత 
స్పర్శము త్వగిందియముచే (గ్రహింపబడుచున్నది. అది 
గుణమగుటచే దాని కాశయ మేదో ఒక (దవ్య ముండి 
యుండవలయును. అదియే వాయువు - అని తాత్పర్యము. 


అవ: స్పర్శ హేతుకవాయువు సిద్ధించినప్పటికి అది 
' దవ్యమని యెట్టు నిర్ణయింపనగును ? 
| 8] 


Scanned by CamScanner 


2౮ చెశేషిక దర్శనము 


నూ, := అదవ్యవత్వేన [దవ్యమ్‌ ౨౧౧౧ 
అ(దవ్యవత్వేన = గుణకర్మ సామాన్యాదులు అ(దవ్య-ఆనగా 
(ద్రవ్యభిన్నము అనబడును, (ప్రకృతమున స్పర్శగుణము 
అ(దవ్యము. తద్వత్వేన=దానికాశయ మగుటచేత - అద్రవ్య 
మగు స్పర్శగుణమున క్షాశయ మగుటచేత - వాయువు, 
ద్రవ్యమ్‌ = ద్రవ్యమని అర్థము, 


గుణాాశయము దవ్య మగును. వేతొండు కాదని 
భావము 


అవ : ద్రవ్యత్వాది సామాన్యములు అ(ద్రవ్య శబ్దముచే 
గహింపనగును. కాబట్టి గుణత్వాది రూప అద్రవ్యవత్వము 
గుణకర్మములందును. వర్తించును. కాగా వాయువు (దవ్యమే 
అని యెట్లు చెప్పగలము ? 


నూ. ;= [కియావత్వాత్‌ గుణవత్వా చ్చ 9.౧.౧౨ 


(క్రియావత్వాత్‌=క్రియక లిగి యుండుటవలన, గుణవత్వాచ్చై 
' గుణము కలిగియుండుట వలనను, వాయువు ద్రవ్యమే. 

క్రియాగుణముల కాశయ మగుటచే వాయువు (దవ్యమే 
యని సూత్ర తాత్పర్యము. 

అవ : [కియాగుణములు గల పృథి వ్యప్తేజస్సులు 
వ్యవహార నిత్యములు కావు. అకు వాయువు వ్యవహారమున 
ననిత్యము ఎందులకు కాదు ? అనగా వ్యవహారమున 'నిత్య 
మని యేల చెప్పబడుచున్నదన ? 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము 


(పథమాహ్నికము 
న. 
అవ: ఉద్దేశ క్రమము ననుసరించి |ద్రవ్యలక్షణములు 
నిర్జేశింపనెంచి _ప్రథమమున పృథివీలక్షణము వర్షించు 
చున్నాడు. 
సూ. :- రూప రస గంధ స్పర్శవతీ పృథివీ ౨.౧.౧ 
“రూప రస గంధ స్పర్శములు కలది పృథిని' యని సూత్రార్థము. 
రూప రస గంధ సృర్శగుణములు సమవాయసంబంధముతో 
కలిగియుండుట పృథివికి లక్షణము. 
రూపము : నీలము, శుక్రము, లోహితము (ఎటుపు), 
పీతము, కపిశము (పింగళ వర్ణము), చిత్రము-అను భేదము 
లతో నొప్పును. 
రసము :- మధురము, ఆమ్లము, లవణము, కారము, 
వగరు, చేదు - (అని ఆటు విధములు.) 
గంధము :- సురభి, అసురభి (నుగంధము, దుర్గం 
ధము) అని రెండు విధములు. 
స్పర్శము :- పాకజమగు అనుమష్టా శీత స్పర్శము 
పృథివిలో నుండును, 
7 


Scanned by CamScanner 


ఈగుఖములన్నియు సమవాయసంబంధముతో పృథివి 
యందుండు నని భావము. 


సూతమునగల నుతుప్‌ (వత్‌) ప్రత్యయము ద్వంద్వ 
సమాసాంతమున నుండుటవలన రూపరసావి (పత్యేక పదము 
నకు సంబంధించినవై రూపవతి పృథివి, రసవతి పృథివి, 
గంథవతి పృథివి, స్పర్శవతి పృథివి - అని పృథివికి నాలుగు 
లక్షణుములున్నట్టు తెలుపునని కొంచతు చెప్పుదురు, వజెప్పిన 
రూపములన్నిటిలో కృష్ణరూపము పృథివికి స్వాభావిక గుణము, 
ఛాందోగ్యోపనిషత్తునందు - “యత్కృష్టం తదన్నస్య" అన్న 
రూపము కృష్ణమని వర్గించుటచే ఉపనిషత్‌ మతానుసారముగ 
పృథివిలో స్వాభావిక రూపము కృష్ణమనియు తోచుచున్నది. 
ఇతరరూపములు నైమి త్రికములు. ఇట్లు గంధముకూడిీ 
భూమిలో నైజగుణము. (అత ఏవ గంధవతీ పృథిఏీ) అందు 
వలననే సమవాయసంబంధమున గంధవత్వమే పృ ఏ క్షణ 
మని నవీన నై యాయికు లందురు. 


లక్ష ణవాక్యమునందు 'సమవాయసంబంధముతో' అను 
మాట చేర్చనిచో సంయోగాది సంబంధములతో రూపాదిగుణి 
ములు కలిగిన అన్యపదార్హమునందు లక్షణము అతివార్థిీ 
మగును. ఆ దోషనివారణార్థము సమవాయసంబంధముళీ 


రూపాదిగుణములు కలిగియుండుట పృథివికి లక్షణముగి 
చెప్పబడినది. 


అవ : జల లక్షణము 


- రూవ రన స్పర్శవత్య అపో (ద్రవాః న్నిగ్గొ తనో 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము ౧-ఆ 2౧, 


(ద్రవాః=సాంసిద్దిక (దవత్వము గలిగి, స్పిగ్జాః= స్పేహగుణము 
కలిగి, రూప రస స్పర్శవత్యః = శుక్ల రూపము, మధుర 
రసము, శీతస్పర్శ్గమునను గుణములు గలది, ఆపః=జలము. 


సాంసిద్దిక [దవత్వము, స్నేహము, (జిగురు) శుక్త 
రూపము, మధుర రసము, శీతస్పర్శము - అను గుణములు 
సమవాయసంబంధముతో కలిగియుండుట జలమునకు 
లక్షణము. 


ఇందు శుర్త రూపము జలమునగల స్వాభావికగుణుము, 
(యచ్చుక్షం తదపామ్‌ ౪.౧.) జలమునందు శుక్రరూ పమున్నది, 
అని ఛాందోగులు చెప్పుచున్నారు. జలమునం దితరరూప 
ములు కనబడిన నవి అన్య(దవ్య సంయోగజనితములని 
యెటుంగునది. మధురరసము, సొం౦సి ద్రి క (దవ త్యము, 
స్నేహము - ఈ గుణములు జలమున నైజములు. (శీతస్పర్శ 
వత్యః ఆపః) సమవాయసంబంధమున శీతస్పర్శవంత మైనది 
జలమని నవీనులు. 


అవ : అగ్ని లక్షణము 


సూ. :- తేజో రూపన్పర్శవత్‌ ౨.౧.౩ 
రూపస్పర్శవత్యము అగ్నిలక్ష ణము. (భాస్వరశుక్షం 
తేజసి) భాస్వ్రరశుక్తరూపము అగ్నిలో నుండుననీ నవినులు, 
వెదికులు మాత్రము ఆగిరూపము లోహితము; అనగా 
నెజుపన్సిబెప్పియుండిరి. (యదగ్చేర్‌ లోహితం రూపం తేజస 
సద్రూపమ్‌, ఛాం, ౬.౪.౧.) అగ్నిలో కనబడు నెజుపురంగే ; 
శేజముయొక్క రూపమని తాత్పర్యము, (ఉప్పస్పర్శవ త్రేజః) ' 


Scanned by CamScanner 


నగా గ 


'ససిషి ఎర్చనము 


ru 


క్‌ 
ళ్‌ 


గ్‌ జే. mY TAP కిచ. To ళీ ws .\ శ ల ఇటీ 1 

SYD BAND ఆ గె స Sogn ఈ ES yo భర gs ని 
WwW ww NM OS 

క్యూ ఇం అత్య మై క్‌ ల్‌ 

శం A) SNe Wa శ చ ళీ | NN న మది Fa గి హు జి య లి . 


అని: నోయే అక్షఖును, 


mr అల అతా ను ఇ. 


Frm 


స. = సి ర్నివాన్‌ నాయ CNN) 


బ్బ 


ఆనెారైిటము, అనుస్టాథతస్పృర్శ్గనత్వము వాయులక్షఖిము 
స యువునంను ఉష శీత గుఖు రహితనుగు కేసలస్పృర్శ 
నుంచును. ఆచియు పొకజముకాదు. పాకమినునగా పాకజన్య 
మైనవి, సాకమనగా విలక్షణుముగు ఒకానొక విధనుగు 
తేజసుంయోగము, సృెథివియందచుంతు స్పర్శము పాకజము, 
pea ఒకానొక విలక్షణ మెన ఆగ్నివలన కలుగునది అని 
ఖొనను,.) వాయువునందు ఆప్పుడప్పుడు నున నునుభవించు 
ఛీత్రోష్టములు కాంభాలతరములవలన ఇతర సదార్ధ సంబంఛము 
నలన నుత్సన్న మైనవి కాని స్వాఖావికములు కావు, 


చె మొ 


జీ 


పాకణనుకాని అనుష్లా శీత స్ఫర్శగు ఖు ము సమవాయ 
సంబలభథముతో కలిగియుండుట వాయువుసికు లక్షణము. 


తే = రూప రస గంథ నస్పర్శనులు, ఆకా సేజఅ కాశమునందు, 
నే విచ్యంతె = ఉం౦చేవు. 
ము, స్పర్శము - అనుగుణు 


ఛ 
ములు సమవాయసంబంఛముతో లేకుండుట ఆకాశమునకు 


రూపము, రసము, గం 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము ౧-ఆ 23 


లక్షణము, అనగా సమవాయసం౦ంబంధముతో శబ్దగుణము 
కలిగియుండుట ఆకాశలక్షణము-అని తెైలియునది. కావుసనే 
నవీనులు ('శబ్దగుణుక మాకాశమ్‌') సమవాయసంబంధముతో 
శబ్దగుణుము కలది ఆకాశమని చెప్పుదురు, రూసర సొ ది 
గుణములు అగ్నా్యాదిదవ్యముల నైజగుణములు, ఆకా 
దివి యుండనేరవు. శబ్దగుణము ఆకాశమున నుండును. 


అవ : జలలక్రణమున (దవత్వము జలలక్షణముగా 
చెప్పుట సరికాదు, ఘృతాదులలోను [దవత్వ ముండుటచే 
(ద్రవత్వలక్ష ణము నతివ్యా ప్ప మగుచున్నది. అనుదోష.ము 
నాశంకించి నిరాకరించుచున్నాడు 


నూ, :- సర్చిర్ణతు మధూచ్చిష్టానా మగ్నిసంయో గాత్‌ 
(దవత్వ మద్భిః సామాన్యమ్‌ ౨.౧.౬ 


సర్చిర్ణతు మధూచ్చిష్టానామ్‌ = ఘృతము, లక్కు, మైనము 

వీనిలో, అగ్ని సంయోగాత్‌ = ఆగ్ని సంయోగమువలన, 
(దవత్వం = కలుగునట్టి (దవత్వము, అద్భిః సామాన్యమ్‌ = 
జలముతో సమానథర్మము. 


ఘృతాదులలో సాంసిద్ధిక (దవత్వములేదు. ఉష్టకా 
సంయోగము వలన నేర్పడు (నైమి_త్రిక) [దవత్వముకలదు. 
అందువలన వీనియందుగల [దవత్వము పాకజము - అనగా 
విలక్షణ తేజసంయోగమువలన కలిగి నదేకాని సాంసిద్దిక మై 
నది కాదు. జలమునగల [దవత్వము సాంసిద్దికము-స్వతః 
సిద్దమెనది అదియే జలమునకు లక్షణము. అందువలన నతి 
వ్యా ప్టిదోషములేదు-అని అభిప్రాయము. 


a ననన ఇ 
Scanned by CamScanner 


xy వైశేషిక దర్శనము 


ఆవ : ఘృతాదులలో నతివ్యాప్తి లేకున్నను, [తప్ప 
సీసాది ధాతువులలో నతివ్యా ప్రి నాశంకించి సమాధానము 
చెప్పుచున్నాడు. 


నూ. :- తపుసీసలోహరజత నువర్గానామగ్ని సంయోగాత్‌ 
(దవత్వ మద్శిః సామాన్యమ్‌ ౨౧.౯ 


తపం... సువర్హానామ్‌ = రాగి, సీసము, ఇనుము, వెండి, 
బంగారము, మున్నగు థఛాతువులలో, అగ్నిసంయోగాత్‌ = 
ఆధికోషప్టముగల వహ్నిసంబంథమువలన, ద్రవత్వమ్‌కెకలుగు 
చున్న |ద్రవత్వము, అద్భిః = జలముతో, సామాన్యమ్‌ = 
సమానఛర్మము, 


తాామాదులలో గలుగు (దవత్వము జల సామాన్య 
ధర్మమైనను జల లక్షణ మతివ్యాప్తము కాదు, కారణ మేమన 
నీధాతువులలో గలుగు దవత్వము ఘృతాదుల లోవ లెనే 
ఆసాంసిద్దికమే, జల (ద్రవత్వము సాంసిద్ధికము. 


త్రపుసీసాదులనుగూడ పూర్వ (సర్పిరాది) స్తూతముననే 
చేర్చి దోషము నిరాకరింపక వేటుగా సూత్రము రచించుటలో 
మహర్షి యభిప్రాయ మేమన, సర్చిరాదులు పార్థివములు, 
(తపుసీసాదులు తైజసములు - అనగా ఆగ్ని ద్రవ్యాంతర్గకీ 
ములు - ఆని తలుపుటయే, 


అత్యంత నవీనపదార్ద విజ్ఞానులు ఘృకాదులు, (స. 

© ౯ శ ; , 
సీసాదులు నన్నియు పార్టివము లనియే అభిప్రాయపదొ, 
చున్నారు. 


జ ah 
Scanned by CamScanner 


bn fa ౧1||! 111, Ces AA 
eri | ay వ... PHI శ్ర యుత గా 139) 
Bi, Hf sr pg WB గ వొాధింపగకోయ్యే 
పి, ఈత two no Minh BE, అంటువలన 
Wad prague (0 Wiig arn 0h: TIRES సతు 
వట) Fr నంగి, ప్లూ Bown (won (1) Oa j22. aaa 
fii Wr wy pip) Au జా He) 0, 0 yi. a DOT] 

UY taf ఓ] 


Rd 14. 4 4 వ i is ఖ్‌ ఆ “ ఇని ఈతలో ™ FER 
(౧. న. య 
poy A 


7 3 j Fa క్‌ Pay > R ఖ్వ 
We ఫం Heed కకుద్యాన్‌ [భాంతి moa సొస్నా వాన్‌ 
ఇతి గోతే దృధం లింగమ్‌ ౨౧.౮ 
ణ గ్ల 
Dir = yah గలధి, (విపాణమనగా నిట మహాష 
2 Ge 09:6) DEOL 405 విలక్ష్ర రు లైన కొమ్ములు కలది అని 
W009.) Kham = 0D గరి, ప్రాంతీ బాలధీః= 
ప ప్ర 

తోగచివరలో నెండుగలు గలడి, సొస్తాపొస్‌ = గంగడోలు 
hE, ఇతి న ఆగనునిని, గోతి డో గోత్య్రసా భర కమగు నను, 
క | 


సట, Wy అలుము ఆ చూడబడన వి శీషవ్యా గల 
| లాలో 


ri, 

గోవన లంట? గాస్కా డి 49 క్ష త క ముగు లింగము 
(try) Eps చూడబడుభున్న్మడి. అందువలన 
CO మగజడుగు. అనగా కొమ్ములు, మూపురము, 
WG BoA గల తోగ, గంగడోలు అను లక్షణములు 
Fyne S658 0 చూడబడచుండును, కావున నయ్యవి 
GO అనబడును. దృభ్ళలింగములతో (ప్రత్యక్ష 
Simin శలుగు త. సామాన్య వి శేష విమయ శ | 


Scanned by CamScanner 


2౬ వెశేషిక దర్శనము 


ముగా నుండును. సాస్నాదిమత్వ లక్షణము వలన కలుగు 
గోజ్జానము, గోవు మాత్రమున నుండు గోత్వవిశిష్టమై ఉండు 
టయే గాక, ఆ యా గోవుయొక్క విశేష జ్ఞానముతో ఎబ్జినిది, 
తెల్లనిది, నల్లనిది” ఇత్యాది విశేషజ్ఞానముతో-ఒప్పుచుండును, 
అనుమాన ప్రమాణమున నేర్పడు జ్ఞానము మా(తము సామాన్య 
విషయకముగానే యుండును. దూరపర్వతాదుల౦దు 
ధూమము వలన కలుగు జ్ఞానము పహ్నత్వ సామాన్య విశిష్ట 
వహ్ని బోధకముగానే యుండును. కాని యావహ్ని “తృణాగ్ని, 
లేక కాష్టాగ్ని” అనునిట్టి విశేష జానమును కలిగింపనేరదు. 


అవ : ఇట్లు ఉదాహరణమును చెప్పి వాయుసా ధక 
సూతువును నిరూపించుచున్నాడు. 


సూ. :- స్పర్శళ్చ వాయోః ౨.౧.౯ 


పూర్వోక్త సాస్నాది మత్యాదులవలె; (ప్రాణిమా|త్రముళే 
ననుభవింపబడుచున్న, స్పర్శః = విలక్షణమైన స్పర్శము 
(ఆనుష్టాశీతము), వాయోః = తన కాశయభూతమగు వాయు 
నామకదవ్య సిద్ధికి, లిఖమ్‌ (అధ్యాహార్యము) = హేతువని 
భావము, 


(పాణులచే అనుభవింపబడు విలక్షణ స్పర్శ (అనున్లో 
శీతము) గుణము వలన దాని కాశయమగు వాయునామీ| 


ద్రవ్య మొకటి ఉన్నదని యీ సూత్రమువలన సౌ ధి 0 
బడినది. 


«| 
పూర్వసూత్రమున గనబఆచిన విషాణాదులు 6 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము ౧-ఆ ౫౭ 


కలిగిన లింగిగోపు, వాని రెంటికి గల సంబంధము ఈ 
మూడును (పత్యక్షములు. అందువలన సాస్పాదిమత్వము 
దృష్టలింగము అనబడును. ఈ సూ(తమున ను ల్లే ఖ్‌ంచిన 
స్పర్శము ఆచృష్ట లింగము.ఈ విషయము ముందు పదునైచవ 
సూ(త్రములో స్పష్టపజిపబడును. 

ఆవ : స్పర్శగుణము పృథివి - జలము-అగ్ని [దవ్యము * 
లకు సంబంధించిన దేల కాదు? 


నూ. :- న చో దృష్టానాం స్పర్శః ఇ త్యదృష్టలింగో వాయుః 

౨.౧.౧౦ 
స్పర్శః=(పాణులబచే ననుభవింపబడు అనుష్లా శీత స్పర్శము, 
దృష్టానాం = గుణగుణులు (పత్యక్షముగా గోచరించు పృథి 
వ్యప్తేజములకు సంబంధించినది, న = కాదు, ఇతి=ఆందు 
వలన, అదృష్టలింగః = తనకు సాధ్యముతోగల సంబంధము | 
(ప్రత్యక్షముగా గ్రహింపబడనట్టి స్పర్శ్మాత్మకలింగముగా గలది, 
వాయు; = వాయువే. 


పృథివ్యాదులలోనుండు స్పర్శ అనుష్టాశీతముకాదు. 
ఉష్పశీత కఠినాది స్పర్శలే వానియందుండును, ఇది (ప్రత్యక్ష 
(ప్రమాణగమ్యమే. వీనికంటె విలక్షణమైన అను ఫా నీత 
స్పర్శము త్వగిం[దియముచే (గ్రహింపబడుచున్నది. అది 
గుణమగుటచే దాని కాశయ మేదో ఒక (దవ్య ముండి 
యుండవలయును. అదియే వాయువు - అని తాత్సర్యము. 


అవ : స్పర్శ హేతుకవాయువు సిద్ధించినప్పటికి అది 
(్రవ్యమని యెట్టు నిర్ణయింపనగును ? 
| 8] 


Scanned by CamScanner 


oO వెశేషిక దర్శనము 

నూ ఏ అదవ్యవత్వేన [దవ్యమ్‌ ౨.౧.౧౧ 
అ(దవ్యవత్వేన = గుణకర్మ సామాన్యాదులు అ(దవ్య-ఆనగా 
ద్రవ్యభిన్నము అనబడును. (ప్రకృతమున సృర్శగుణము 
అ(దవ్యము. తద్యత్వేనైాదానికా(శయ మగుటచేత - అ(ద్రవ్య 
మగు స్పర్శగు ణమున కాశయ మగుటచేత - వాయువు, 
(ద్రవ్యమ్‌ = (దవ్యమని అర్థము. 


గుణా|శ్రయము (దవ్య మగును, వేజొండు కాదని 
భావము 


అవ : (ద్రవ్యత్వాది సామాన్యములు ఆ(ద్రవ్య శబ్దముచే 
గ్రహింపనగును. కాబట్టి గుణత్వాది రూప అద్రవ్యవత్వము 
గుణకర్మములందును. వర్తించును. కాగా వాయువు (దవ్యమే 
అని యెట్లు చెప్పగలము ? 


నూ, :- [కియావత్వాత్‌ గుణవత్వా చ్చ ౨.౧.౧౨ 


[క్రియా వత్వాత్‌ కాకియక లిగి యుండుటవలన, గుణవత్వాచ్చె 
గుణము కలిగియుండుట వలనను, వాయువు (దవ్యమే. 


క్రియాగుణముల కాశయ మగుటచే వాయువు (దవ్యమే 
యని సూత తాత్పర్యము. 


అవ : [కియాగుణములు గల పృ థివ్యప్తేజస్సులు 
వ్యవహార నిత్యములు కావు, అశు వాయువు వ్యవహారము” 
ననిత్యము ఎందులకు కాదు? అనగా వ్యవహారమున 'నితీ$ీ 
మని యేల చెప్పబడుచున్నదన ? 


Scanned by CamScanner 


ద్వితీ మయూాధ్యాయము ౧-ఆ గో ౯ 
సూ, = అదవ్యవత్వేన నిత్యత్వ ముక్షమ్‌ ౨౧.౧౩ 


అ(దవ్యపత్వేన = అవాంతర సృష్టి యందు వాయూత్పత్తికి 
'హీతు భూతమగు (దవ్యము లేకుండుట వలన - మహా(పల 
యమువటరకు వాయువు నశింప నందున-వాయువు, నిత్యత్వ 
ముక్షమ్‌ = వ్యవహారమున నిత్య మని చెప్పబడినది. 


వాయువు అవాంతర [పప్రలయములందు నశింపదు. 
అందువలననే అవాంతర సర్గములందు జన్మించుటయు లేదు. 
ముహా ప్రలయము వటికి'కే యుండును. కాబట్టి యీవాయు వు 
వ్యవహారమున నిత్యమని చెప్పబడును. యథా ర్ధ ముగ 
అనిత్యమే యని తాతృర్యము. 


అవ : వాయువు వ్యవహారమున నిత్యమేని ఆకాశాదుల 
వలె ఒక్కటిగానే ఉండును. నానావాయువు లుండనేరవు. 
అట్లు గాక వాయువునందు నానాత్వమున్న [ప్రమాణ మేమి? 


సూ. :- వాయో ర్వాయునమ్మూర్భనం నానాత్వే లింగమ్‌ 


౨.౧.౧౮ 


వాయు సమ్మూర్భన మ్‌ = సమానవేగము గలిగి విరుద్ద దిక్కుల 
నుండి ప్రవహించు వాయువుల మేళనము (కలయిక) తృణా 
దుల ఊర్ద్వ గమనము వలన నూహింప దగినదై, వాయోః కా 
వాయువుయొక్క, నానాత్వే = అనేకత్వములో, లింగమ్‌ = 
హేతువు, 


వాయు (పేరిత తృణాదుల యూర్హ్వగమనము అనేక 
వాయువుల సన్నిపాతమువలనగాని కలుగనేరదు. పరస్పరము 


a లు 


Scanned by CamScanner 


౬ం వైశేషిక దర్శనము 


విరుద్ధ దిక్కులనుండి(ఎదురుగా) ప్రవహించునదీ పవాహాదుల 
తాకిడివలన నటనుండ్ను తృణాదులు పై కెగురుచుండుట 
లోకమున మనము చూచుచున్నాము. అందువలన వాయు 
వుల సంఘర్షణ, సన్నిపాతమే వాయువు అనేకము లనుటలో 
(పమాణమని భావము. 


అవ : స్పర్శగుణము త్వగింద్రియ (గాహ్యమై దృష్ట 
(ఆం|దియ (గాహ్య) మగుటవలన వాయువు అద్భష్టలింగము 
కలదని యెట్టు చెప్పబడినది ? అను శంకకు సమాథానము: 


“< 


సూ. :- వాయుసన్నికరై (పత్యక్షాభావాత్‌ 
దృష్టం లింగం న విద్యతే 9.౧.౧ 


వాయుసన్నికర్ష = వాయు త్వగిందియముల సంయోగమున, 
ప్రత్యక్షా భావాత్‌ = (స్పర్శము ప్రత్యక్షమైనను) వాయు 
వ(ప్రత్యక్ష మగుటవలన, లిబ్బమ్‌ = స్పర్శాఖ్యలింగము, దృష్టం 
న విద్యతే = .దృష్టము-జం(ద్రియ (గ్రాహ్య వాయు సంబంధము 
కలడి- కాదు. 

లిజ్‌, లిజ్ఞము (గుణిగుణములు) గోవు-దాని కొమ్ముల 
వలె (ప్రత్యక్షమైనచో లింగము దృష్ట మనబడును. ల్రింగి 
కనబడక లింగము మాత్రము (గహింపబడినను అది అదృష్టమే - 
ఆనబడును. లిరిగలింగుల అవినాభోవ సంబంధము విశేష. 
రూపమున (గహింపబడకుండుటయే యిందు- అదృష్ట మనుట , 
యందు - ప్రయోజక మని - సాధక హేతువు-విశేషహేతు నే" 
"అని భావము. ఇ 


న 
Scanned by CamScanner 


అవ : వాయు స్పర్శముల సంబంధము దృష్ట ము 
కానప్పుడు స స్పర్శాది లింగముల ద్వారా వాయు వెట్లు 


నూ. :- సామాన్యతో దృష్తా చ్చావిశేషః ౨.౧.౧౬ 
లు 


సాస్నాదిపుత్వు గోత్వములకు, ధూమాగ్నులకు అవినాభావ 
సంబంధము దమంన్న్మట్లు ఎట్లు స్పష్టమో అట్లు స్పర్శ - వాయువుల 
సంబజంథము [(గాహ్యము కాకున్నను క్రియ ఉన్పచోట కరణ 
మపశ్య ముండునని (గ హింపబడినట్లు గుణ ము (దవ్యాశితమే 
యని సామాన్యముగా తెలియ నగును. అట్లు తెలిసికొనుటయే 
సాప వూన్యతోదృష్ట మనబడును. ఇప్పుడు సూత్రార్థము పరికిం 
పుడు. సామాన్యతోదృషప్టా చ్చ౫ైా సా మాన్యత సృష్ట స్పర్శాది 
వాయుత్వ వి శేష రహితమైన, 
డు అనుష్టాశీత స్పర్శ్గమున కా(శ్రయ 
భూటాన్‌ లంక య సిద్ధిం ంచుచ చున్నది, అదియే వాయు 
పగబడును. 
రూపాది గుణములు [(దవ్యము నాశయించి యుండుట 
(పత్యక్షము గా చూచుచున్నాము. స్పర్శముగూడ ఒకగుణ మే, 
అండుపలన నడియు నేదోయొక (దప్యము నా(శ్రయించి 
59 డట న్యాయసిద్దము. ఈ విలక్తణ స్పర్శమున కేది 


అంవంం ప 


ఆ [శయ మో అదిరే బారులు పు. 


భేరిమ్యుడ ంగాదులందు జనించు శబ్దము దండ హస్తాది 

[(దవ్యసం ఘర ణము వలననే జనించ చున్నది. ఇట్టు పర్లము 
భే ల ౧ ణు 
“అందు = ఎండుటాకులయండు = జనించు, చటచట, మ 


Scanned by CamScanner 


౬౨ వైశేషి హక దర్శనము 


క్‌ ఆదిశబ్బములును శబ్రములే యగుటవలన రూపవంత 
| (తాకుడు) కనబడకుండుటచేత్ర, 
శమును నగు నొక విలక్షణ (దవ్యము 

వశ ధభూత ముండి యుండుట అవశ్యము. a5 స్పర్శ 


25 యూధారము లేక, జలాదులందు నౌశకాదుల 
ధారణము స్పక్శ-చేగము గల ద్రవ్య స ంయోగమువలన 
శేరండుచుండుట ప్రత్యక్షమే. ఇటే ఆకాశమున తృణములు, 
-) ౧ 
మేఘమనులు, విమానములు తేలుచు ధరింపబడుచున్నవి. వీని 
ధారణయు నౌకాదుల థారణవంటిదే యగుట. వలన స్పర్శ 
దేగాది గుణములు గల [దవ్యసంయోగము లేని దట్లు ,జరుగ 
చేరదు. అటి దవ్యమే వాయువు. 


నదీతిరములందుండు జెల్లు మన్యుగునని నదీ ప్రవాహపు 
తాకిడి వలన కంపించుచు అదును అన్తే వృక్షములందును 
కందము చూచుచున్నాము. కాని రూపవద్ద్రవ్య సంయోగము 
లేకయే ఆడి Pe. ఆందువలన స్పర్శవద్వేగవ 
ముండి తిజవలయును. ఆ (దవ్యమే 
సాన ఇ ట్లితరవాయు సాథకానుమానమో 


fx 
బటి 
(గ 
» 
ts 
0 
జ 
fh 
a 
త్‌ో 


ఆవ : సామా న్యముతో దృష్టలింగము వలన. ల 
డ్‌ 


ద్రవ్యాతిరి క్ర మగుద్రవ్యము స్పర్శ గుణాశయముగా సిద్ది 
చును. కాని వాయునామ మెట్లు ని సిద్ధ్దమగును ? 

/ 
సూ. :- తస్మా డాగమికమ్‌ an 


4 
Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము ౨-ఆ ౬3 
తస్మాత్‌ = స్పర్శగుణనున కాశ్రయముగా నొక (ధవ్యము 
సిద్ధించుట నలన, దోనిగి వాయువు అనునామము, అగమిక మ్‌= 
వేదమువలన సిద్ధించి 5వని తెలిసికొనవలయును, 

("ప్రాశాద్యాయు రజాయత" య. అ. 3౯, మం. ౯౩) 

విరాట్‌ పురుషునకు వాయువు ప్రాణమయ్యును, 

అవ ; వేదము లీశ్వర ప్రణీతము లనుట కెట్టి లింగము 
సిద్ధింపక పూర్వము వెదిక నామమెట్లు ప్రమాణమగును ? 
నూ. :- నంశ్లాకర్మ త్వన్నద్విశిషానామ్‌ లింగమ్‌ ౨.౧.౧౮ 

గ © ర రు 
సంజ్ఞాకర్మ = నామ(క్రియలు, 
mm 


'దీని కిది నామము ; ఈ నామమున నిది వ్యపహరింప 
బడును. ఇది యిష్టమైన కర్మము; వర్హాశమముఅచే నను 
ష్పింపదగినది; ఇది అనిష్టమగుటచే పరిహరింపదగినది.' అను 
వేదోక్ర నామకర్మములని భావము, 
అస్మద్విశిమ్టానామ్‌ = మనుష్యమాత  శిరోథధార్యములయిన 
యిగ్యజుస్చా నూథర్వ వేదములు సర్వ తుల్యము అగుటచే 
విశిష్టగుఖువంతులకు, లిఖ మ్‌=ఈ శ్వర పణీతము అనుటలో 
హేతువు. 

అప ; ఎందువలన ? 
నూ, ఫా (ప్రత్యక్ష (పవృ త్తత్వాత్‌ సంజ్ఞాకర్మణః SI; 


సంజ్లాకర్మణుః = నామము, (క్రియ, ఈ రెండును, (పత్యక్ష 
(పవృ త్తత్వాత్‌ = (పత్యక్షగమ్య విషయములందే వర్తించును. 


Scanned by CamScanner 


౬౪ వైశేషిక దర్శనము 


ఇబ్బానిప్టదు ల దనియు నెవని (పత్యక్షములో వాడే ఆయా 
పిషయములకు వామకరణము చేయగలడు. అటివాడే సంధ్యా 
లు 
అట Wat 2 
వందనము, ఆగ, బూ తాది కర ము:లు-అఐఇపష మున శీ 
నల hel (| ప్టమును సాధించు 
నవిగా విధించుటకును, హింసా మాంసాశన సురాపానాదు 


లనిష్టసాధక్‌ములుగా నిషేధించుటకును సమర్థు డగుచున్నాడు, 
ఈ నామకరణమునందును, [కియల విధి నిషేధములందును 


అస్మాద్భశులగు జీవులు సమక్టులు కారు. జీవుల జ్ఞానము 
సీమితమై, ఊఉపదేశాధీవనమై యుండు కుల్లరు నెజిగిన 
విషయమే. కావున పరమేశ్వరుడే |ప్రథమమున నీ నాలుగు 
వేదములద్వారా సంజ్ఞా కర్మములను టప్రవర్తింప జే సెనని 
యొప్వుకొనవలసి యుండును. ఇ ట్రాగమము లిశ్వర (పణీతము 
అగుట, వాని (పాదూణ్యము నిస్ఫందిగ్ధ మని యెొజుంగ 
వలయును. వానివలన నేర్పుడిన సంజ్ఞయు (పమాణమే యని 
వజే చెప్పనక్కజలేదని భావము. 
ఆదియందు వేదములవలననే నామకర్మములు (పవ 
రించునటు మను మహారాజుకూడ తన ధర్మశాస్త్రమున 
నులేభించి యుండుట చూడనగును. 
(3) 
జో సర్వేషాం తు సనామాని కర్మాణి చ పృథక్‌ పృథక్‌ 
వేదశభైేభ్య సీవాథోౌ పృథక్పంస్థాశ్చ నిర్మమే...." ౧.౨౧ 
ప్రజాపతి లోకమున వ్యక్తుల నుద్దేశించి నామ[క్రియల 
వ్యవస్థలు, వేదశబ్రములద్వారా యేర్పజచె నని భావార్థము. 
అవ ; అటు వాయులక్ష్త నిరూపణముచేసి అకాశే 
మెట్లు సిదించుచున్నదో సూ త్రకారుడు నిరూపించుచున్నాడు. 
య టా 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము ౧-౪౫ ౬౫ 
నూ. : నిష్కమణం (పవేశన మిత్యాకాశ లింగమ్‌ 9.౧.౨౦ 


నిష్కుమణమ్‌ = స్పర్శవంతమగు ధవ్యముయొక్కు బహి 
ర్గమనము, ప్రవేశనమ్‌ = అంతర్గమనము, ఇతి = ఈ రెండు 
విధములగు [కియలు, ఆకాశలింగమ్‌ = ఆకాశమును సిద్దింప 
జేయు లింగములు. 


అంతర్బహిర్గమనములు అవకాశ మున్నపుడే కలుగ 
గలవు. అవకాశ మీయకున్న నివి కలుగనేరవు. అందువలన 
నీ రెండు విధములయిన కర్మములను హేతువులుగా “తీసికొని 
ఆకాశము-అవకాశమిచ్చు (ద్రవ్యము ఒకటి యున్నదని 
యూహింపనగును. 


అవ : ఉపర్వ్యుక్త హేతువునందు దోషము (ప్రకటించు 
చున్నాడు. 
సూ, :- తద లిజ్ఞ మేక దవ్యత్వా త్కర్మణః ౨.౧.౨౧ 
పూర్వసూత్రమునుండి “ఆకాశస్య' అను పదమిందు (గహింప 
వలయును, ఆకాశస్య = ఆకాశమునకు, తత్‌ =నిష్కుమణ 
ప్రవేశాత్మకమగు కర్మము, అలిబ్గమ్‌ = లిజము కానేరదు, 
ఎందువల్లనన, కర్మణః = పె జెప్పిన నిష్కుమణాద్యాత్మక 
మగు కర్మము, విక (ద్రవ్యత్వాక్‌ = ఒక్క (దవ్యమునందే 
సమవేతమయి యుండుటవలన. 

ఏ పదార్థము నిష్కమించుచున్నదో లేక |పవేశించు 
చున్నదో ఆ పడార్థమందే నిష్క్రమణ (ప్రవేశన రూపమగు 
సా సమవాయసంబంధమున నుండుటచే నా కర్మము 


Scanned by CamScanner 


ఓ౬ వైశేషిక దర్శనము 


మజియొక (న్నిష్కమణ (ప్రవేశనాత్మక క్రియలుగల పదార్ధము 
రంజు భిన్నమైన) పదార్థము నెట్లు సిద్ధింప జేయగలదు ?| 
ఒక (దవ్యమునకు వంబలధం జిన క్రియ మజియొక ద్రవ్య 
మును సాధించుటకు హేతువు కానేరదు అని భావము, 


సూ. :- కారణాంతరానుక్షుప్తి వైధర్మ్యా చ్చ ౨.౧.౩౩ 


సమవాయ కారణముకంకొ భిన్న మైన కారణమిట కారణాంత6! 
పదముచే గ్రహింపవలయును, అనగా అసమవాయి నిమి శ్ర 
కారణములు, అనుక్షుప్తి = లక్షణము, కారణాంతరాను' 
క్షుపి వెధ ర్మ్యాచ్చ=సమవాయి నిమిత్త కారణముల లక్షణము! 
కూడ ఆకాశమునందు లేకుండుటవలన ఆకాశము నిషష్కమ, 
ణాది కర్మ కారణమను హేతువువలన సిద్ధింపనేరదు. 


ఆకాశము సర్వగతమై సర్వకాలమందుండును గనుక, 
కార్య నియత పూర్వ వృత్తిక్వాదిరూప కారణలక్షణముఅందు 
వర్తింపనేరదు. ఆకాశమునందు కారణత్వమే సిద్ధింపనపుడు 
నిష్క్రమణ (పవేశన క్రియలకు కారణ మగుటచే 'నాక్రాశనను 
ద్రవ్యమొకటి కలదనుట యుక్తి విరుద్దమని భావము. 


అవ : సమాధానము. 
ఇద అల . 3 
గూ, *=- సంయోగో దభావ; కర్మణః ౨౧౯౨ 


సమవాయ సంబంధమున నుండుటవలన, కర్మణః నిన 
మణ |ప్రవేశన కియులయొక్కు, అఖావణాపను వాయటేల కో! ' 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము ౧-ఆ [౩ 


కర్మమనగా (క్రియ. ఆ [కియ ధాత్వర్థమే యగుటవలన 
ఫలము, వ్యాపారమునని రెండు విధములు. (ప స్తు తము 
నిష్క్రమణ ప్రవేశములు వ్యాఫారాత్మకములు. ఈ వ్యాపారము 
వలన (ప్రవేశించునట్రియు నిష్కమించునట్టియు (ద్రవ్యము 
యొక్క సంయోగము ఫలరూప మగును. ఈఫలా త్మక 
సంయోగము ఆకాశమునందు సమవాయసంబంధమున 
నుండును. సంయోగ గుణము రెండు (దవ్యములందు సమ 
వాయ సంబంధమున నుండును కాబట్టి ప్రత్యక్షముగా 
చూడబడు నిిష్కుమణాది వ్యాపారమున కాశయ భూతమగు 
(ద్రవ్యమెట్లు సంయోగమునకు సమవాయికారణ మో అక్లే 
ఆకాశమును సమవాయికారణమగును, కాబట్టి ఆకాశమున 
కారణత్వము సిద్ధింపదనుట అసంగతము. 'నియత పూర్వ 
వృత్తిత్వమ్‌ కారణత్వం' -నియమముగా కార్యమునకు పూర్వ 
ముండుటయే కారణలక్షణము. అట్టి లక్షణము ఆకాశమందు 
వర్తించుట కెట్రి యాటంకము లేదు. ఇట్లు కారణత్వము 
సిద్ధించుటచే నిష్కుమణాది [కియా హేతుకమగు నాకాశ 
సిద్ధిలో దోషము లేదని తాత్పర్యము. 

వస్తు నిష్క్రమణ (ప్రవేశములు ఆకాశ సిద్ధియందు 
హేతువులుగా నుపపాదింపబడినవి. మజియు శబ్దము పృథి 
వ్యాది అష్ట ద్రవ్యముల గుణము కాకపోవుటచే ఆకాశగుణమే 
అగును, కనుక శబ్ద గుణకమాకాశమని నిరూ పింపదలచి 
పూర్వము పృథివ్యాది భూత చతుష్టయము శబ్దమున కా(శ్రయము 
కాదని ప్రతిషేధించుచు తదనుగుణముగా భూమికను రచించు 
చున్నాడు, 


Scanned by CamScanner 


౬లొ వైశేషిక దర్శనము 
సూ, :- కారణ గుణపూర్వకః కార్యగుణో దృష్టః ౨.౧.౨౪ | 


కార్యగుణః = ఘటపటాది కార్యములందుగల రూపాది విశేష 
గుణము, కారణ గుణపూర్వకః=ఘటకారణ కపాలములయు, 
పటావయప తంతువులయు రూపాదివిశేషగుణమే కారణముగా 
గలదని, దృష్టః = చూడబడినది. 


కారణమునందు సమవాయ సంబంధమున నుండు 
గుణములే కార్యమునం దుండును. కారణమునందు లేని 
గుణము కార్యమునందు రానేరదు. కారణమునందుండు గుణ 
ములు కార్యమునందు రాకుండుటకు నవకాశము లేదు. కారణ 
గుణమునకు సర్వదా విలక్షణమైన గుణములు కార్యమునందు 
జూడనేరము.. అందువలన కార్యమునందుండు గుణములను 
జూచి కారణమునం దా జాతిగుణము లుండిన ట్రూహించుట 
కెట్టి సందియము నుండజాలదు. ఇళ్లు కార్యమునలేని గుణ, 
ములు . కారణమున నుండవని యూహింపవచ్చునని' 
తాత్పర్యము. 


ఆవ : కార్య గుణములు కారణ గుణ పూ ర్వక ము 
అయినందున నేమి (పయోజనము ? 
సూ. ;- కార్యాంతరాపాదుర్భావా చ టికి 
© 
స్పర్శవతా మగుణః ౨.౧౧౨ 
కార్యాంతరా౭ ప్రాదు ర్భావాత్‌ = భేరీమృడంగాదులందు ద్రంకో 
ద్యభి ఘాతము వలన జనించు శబ్దము భేర్యాదులను విడో 


నీ 


ఘటపటములందు జనింపకుండుటవలన, శబః = శబమి 
0 టబ ననా టె 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము ౧-౪ఆ ఉక్‌ 


స్పర్శవతా మ్‌=ాపృథివీ జలతేజో వాయువుల యొక్క, అగుణఃా 
విశేషగుణము కాదు, 


స్పర్శగుణముగల పృథివీ జలతేజో వాయువులందు 
శబ్రముండి యుండిన భేర్యాదుల లో నెట్టభివ్య క్త మగుచున్నదో 
అే యితర ఘటపటాదులలో నది వ్యక్తము కావలసి 
యుండును. కాని అట్టభివ్య క్త మగుటలేదు. అందునలన 
శబ్బము స్పల్శవంతములగు (ద్రవ్యముల గుణము కాదని 
భావము. సృర్శవద్ద్రవ్య కార్యములగు ఘటపటములం' దొక 
దానియందు (పాదుర్భూతములగు రూపాది గుణములు తత్స 
జాతీయ కార్యాంతరములం దన్నిటిలోను జూడబడుచున్నవి. 
అట్టు శబ్దము చూడబడుటలేదు. రూపాది గుణములు భేరీ 
ఘటపటములందు ఆ పదార్థము లున్నంత వజికుండును. 
శబ్ద మట్లుగాక భేరీలో నభివ్యక్తమయిన కొన్ని క్షణముల 
కది నశించుచున్నది. భేర్యాదుల జూడబడు రూపాది విశేష 
గుణములు వస్తువును విడిచి యన్య(త చూడబడఢవు. శబ్ద 
మందుకు విపరీతముగా ఖేరీలో నభివ్య క్రమయి దానికి 
దూరము లోనున్న వ్యక్తులచే (గ్రహింప బడుచున్నది. అందు 
వలన రూపాదులవలె శబ్ధము స్పర్శవంతములగు పృథివ్యాది 
(ద్రవ్యముల గుణము కానేరదని భాపము. 


అవ : శబ్దము పృథివీ జలలేజోవాయువృ త్రి-వాయువు 
లందుండు గుణము = కాకున్నను కాల దిగాత్మ మనస్సులలో 
నొకదాని గుణమేల కాదు? 
సూ, :- పరత సమవాయాత్‌ (వత్యక్ష త్వాచ్చ 
నాత్మగుణో న మనోగుణః 9.౧.౨౬ 


Scanned by CamScanner 


వెశషగ6 దర్శనము 


శబ్దము, పర(త్ర-ఆత్మాతిరి క్ర పదార్థములలో, సమవాయా గొ 
సమవాయ సంబంధమున నుండుటపలన, ప్రత్యగత్వాచ్చ కా 
(శవణేంద్రియముబే గ్రహంపబడుటబేతను, నాత్మగుఖ। ౫౫ 
ఆత్మగుణము కాదు, న మనోగుణః=(మనన్సు దిళక్కాలము 
లకు గూడ బోధకము) దిక్కు, కాలము, మనను - పీస్‌ 
గుణము కానేరదు. 

శబ్దము అత్మగుణమే యగుచో బహిరింద్రీయముగు 
గోత్రముచే [గ్రహంపబడదు. శ్రోత గాహ్య విశేషగుణ 
మగుటచే శబ్దము దిక్కాల మనస్సుల గుణమును కానేరదని 
భావము, 


అవ : శబ్దము పెన చెప్పిన యెనిమిది (దవ్యములకు 
సంబంధించిన గుణము కాసందువలన ఆకాళమెట్లు సిద్ధిం 
చును ? అనగా, 


సూ. :- పరిశేషా ల్రింగ మాకాళస్య 9.౧.90 


శబ్దము గుణము. అందువలన నేదోయొక (ద్రవ్యము నా 
యించి యుండు టాపశ్యకము. పృథివ్యాదులయిన యెనిమిదీ ! 
(ద్రవ్యములు శబ్రమున కాశయములు కావు. దాని కాయ 
భూతమగు గుణి యేదిగలదో అదియే ఆకాశమని పరిశేష, 
న్యాయమున, ఆకాశస్య = ఆకాశ సిద్ధికి లింగమ్‌=హేతులీ 
అని అర్ధము. 


అవ : పరిశేషన్యాయమున నాకాశము సిద్దించినను అదీ, 
ద్రవ్యమనియు, వ్యవహారమున నిత్యమని యు నెట్లు సిద్ధించును. 


Scanned by CamScanner 


న్వితీయాధ్యాయము ౧-ఆ ౭౧ 
సూ వా (దన్యిత్వనిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే ౨౧.౨౮ 


అగాశముయొుక్కా. (దవ్యత్య నిత్యత్వే = (ద్రవ్యత్యము, నిత్య 
త్వమును, వాయునా = వాయువుద్వారా, వ్యాఖ్యాతే = 
న్యాఖ్యూనము చేయబడినవి, 


ఆకాశ ను శభాది గుణములు కలిగి యుంసుటిపలన 
(దసస్యననియు, అనొాంతర సృష్టి సమయములందు కారణ 
భూత ద్రన్యాంతరము నలన నుద్భవింపకుండుటచే నిత్య 
సునియు నెఖుంగవలయునని భావము. 


ఆస ; ఆకాశమున నేకత్య మెట్టు సిద్ధించును 2 
నూ, ;- తత్వం భావేన ౨.౧.౨” 
తత్వమ్‌ = ఏకత్వము, ఖా వేన=సత్తా అను పదార్థము ద్వారా 
సిద్దించుచున్నదని ఆరము. 
(a) 1 వ! 
సత్తా అను పదార్థ మెట్లు వీకమో అసు ఆకాశమునని 
భావము, 'సత్‌' అను హెతువుగలచగుటచేతను భేదబోధక 
మగు విగేషలింగము లేకుండుట చేతను 'సత్తా' ఒక్కుకే ఆని 
సిద్దించుచున్నుది, 
టు + 
అవ: ఆకాశమొకుకే అని యెటు సిదింపగలదు ? 
౧ © 
నూ. :- శీబలింగా౭ విశేషాద్వి శేష లింగాభావా చ్చ ౨.౧.౩౦ 


శబ్దలింగా౬ని శేషాత్‌ = థ్యనిరూప లింగమున భేదము లేకుం 
చుట వలన, విశేషలింగా ఖావాచ్చ = ఫేదమును బోధించు 


Scanned by CamScanner 


శి౨ వైశేషిక దర్శనము 


మజియొక హేతువు లేకుండుటవలనను ఆకాశమున నాగా 
త్వము లేదని యర్థము. 


ఆకాశ మొకే (ద్రవ్య మనుటకు కారణము శబ్రము, 
ఆ శబ్దము సర్వత విశిష్టమై యుపలబ్దమగుచున్నది. భేదమున 
కాకాశ మాశ్రయ మైనట్లు బోధింపగల లింగాంతర మేమియు 


కానరాదు. అందువలన ఆకాశమున నానాత్వము లేదని 
భావము, 


సూ. :- తదనువిధానా దేక పృథ క్వం చేతి. ౨.౧.౧ 


తదనువిధానాత్‌ = ఏకత్వము ననువిధించుటవలన (ఏకత్వా! 
నువిధిః = యత యతాక త్వం తత్రత|త్ర పృథ_క్వమ్‌ 
ఏకత్వ మున్నచోట ఏక పృథక్త్వ ముండునని యర్థము.) 
ఏకపృథ్నక్ష్వమ్‌ = ఏకపృథ క్ర్వము. 

ఆకాశమునం దేకపృథక్త్వము సైత ముండు నని 


భావము. ఈ సూత్రమున ఇతి శబ్దము ఆహ్నిక సమౌ 
బోధించుచున్నది. 


Scanned by CamScanner 


ద్వితియాధ్యాయము 


ద్వితీయాహ్నికము 


అవ: శాస్త్రరీతి ననుసరించి పూ ర్వ్యాహ్నికమున 
పృథివ్యాదులకు చెప్పబడిన లక్షణము నిందు "పరీ క్షింపదలచి 
పృథివీ లక్షణమగు గంధము జలాదులందు జూడబడుచున్నను 
అది యౌపాధికమని నిరూపంచుచున్నాడు. 


జాపాధికము = అన్యపదార్థజన్యము, 

సూ. :- వుష్పవస్త్రయోః నతి నన్నికర్లే గుణాంతరా పాదు 
ర్భావో వ స్టే గంధాభావలింగమ్‌ ౨.౨.౧ 

పుష్పవస్త్రయోః = పుష్పవస్త్రములకు, సతి సన్నికర్టేడసం యో 
గము ఏర్పడినపుడు, గుణాంతరా ప్రాదుర్భావఃాపుష్పపు వాసన 
వస్త్రములో వచ్చినప్పటికి వస్త్ర కారణములగు తంతువుల కది 
యేర్పడకుండుటయే, వస్తే గంధాభావలింగమ్‌ = వస్త్రమున 
పుష్పగంధము లేదనుటకు హేతువు, 

వస్త్రమునందు జూడబడు పుష్పగంధము వస్త్రముయొక్క 
స్వాభావికగుణము కానేరదు. కౌపాధికముమాత్రమే [అగును. 
పుష్ప సంయోగముచే గలిగినది, అశ్రు జలాదుల గనబడు 
గంధము వాని స్వాభావికము కాదు, పృథివీ సంయోగముచే 

10] 


Scanned by CamScanner 


క వైశేషిక దర్శనము 


నందు జూడబడుచున్నది, ఆందువలన గంధము జలాదు 
లందు బౌపాధికమని యెజుంగవలయునని తాతృర్యము. 


అవ : జలాదులందు గంధములేకున్న మజియెట 
నున్నదన ? 


హో a= 9 త సపన డి 
సూ, : వ్యవస్థితః పృథివ్యాం గంధః ౨.౨.౨ 
గంధః = మంచి, చెడు అనుభేదములతోకూడిన వాసన, 
పృథివ్యాం = భూమిలో, వ్యవస్థితః = స్వాభావికగుణ షై 
యున్నది. 

జలాదులందు గంధము స్వాభావికముకాక, పుష్పవస్త్ర 
సంయోగముచే వస్త్రమున పుష్పగంధము సం|క్రమించినట్లు 
సాం(క్రామిక మగుటచేత, పృథివిలో అస్వాభావికమగుటకు 
హేతువు కానరామి, గంధము పృథివికి స్వాభావికగుణమై 
అసాధారణ థర్మ మగుచున్నది. అందువలన జలాదులం 
దతివ్యా ప్రి లేదు, పృథివి గంధవతియను లక్షణము నిర్హుష్టమే 
యని భావము. 

అవ : పృథివీలక్ష ణ పరీక్షానంతరము జలాదుల లక్షణ 
ములను పరీ క్షించుచు త[త్ర కారము నిందతిదేశించుచున్నాడు' 


నూ. = ఎతేనోష్టతా కీతతా చ వ్యాఖ్యాతా 9.9.3 


ఏతేన = పూర్వసూ[త్రమున నుదాహరించిన గంధముయొక 
స్వాభావికత, అస్వాభావికతల వ్యవస్థద్వారా, ఉష్ణతా న్గీత్రలౌ 
చ = ఉప్పత్వము, _ శీతత్వము అనుగుణములు కూడ, 


Scanned by CamScanner 


ద్వితీ యూధ్యాయము ౨-ఆ eA 


వ్యాబ్యూతా = ఒక (దవ్యమున స్వాభావిక ములనియు సన్యత 
అస్వాభా వికములని యు చెప్పుసట్లు ఎంచవలయునని 
౧ 
యర ము. 
(ad) 
అప : ఇట్టి వ్యాజ్యాసమునకు ఫలమేమన ? 
సూ. = తేజన ఉష్టతా 9,9,౮ 
ఈ సూ(త్రమున పై సూ(తమునుండి “వ్యాజ్యాతా' అను 
పద మనుపర్తించును. 
తేజస? = తేజో దవ్యమునకు, ఉష్టతా = ఉష్టగుణము; 
వ్యాజ్యాతా = స్వాభావిక మగుటచేత లక్షణమని వ్యవస్థాపించి 
నట్లు తెలిసికొనవలయునని యర్థము: 


స్వాభావిక-ఉష్లగు ణము తేజమునకు లక్షణ మని 
భావము. జలములం దగపడు ఉష్ణ మస్వాభావిక మగుటచే 
ననగా నొపాధికమగుటచే లక్షణమున నతి వ్యా.ప్తి లేదని 
తాత్పర్యము. 


సూ, :- అప్పు కీతతా ౨, ౨.౫ 


అప్పు = జలమున, శీతతా = స్వాభావికమైన శీతము లక్షణ 
ముగా వ్యాఖ్యానము చేయబడినదని యర్థము, 


చలువరాయి మున్నగు జలేతర (ద వ్య ముల౦దు 
జూడబడు శీతలత టబొపాధిక మగుటచే నతివ్యాపి లేదని 
భావము, 


ఇక్కడ ఉద్దేశ క్రమమును విడిచి జలలక్షణమునకు 
పూర్వము అగ్ని ద్రవ్యలక్ష ణమును గుతించి వాయుటవలన, 


Scanned by CamScanner 


8౬ వైశేషిక దర్శనము 


నింతకు పూర్వమే (పథమాహ్నికముననే వాయులక్షణము 
పరీక్షింపబడి యుండుటను సూూతకర్త సూచించుచున్నాడ్లు_ 
అని యెటుంగదగును. 


అవ : ఇట్లు పృథివి - జల - వాయు తేజో ద్రవ్యముల 
లక్షణములు పరీక్షింపబడినవి. ఆకాశలక్షణమగు శబ్దము 
ముందు పరీక్షింపబడును. ప్రస్తుతము కాలలక్షణము పరీ క్షింప 
దలచి దానియునికిని తెలుపు లింగములను (ప్రదర్శించు 
చున్నాడు, 
నూ. :- అపరస్మి న్నపరం యుగప చ్చిరం 
క్షి(పమితి కాలలింగాని ౨.౨౬. 
ఈసూ|త్రమున “అపరస్మి న్నపరం' అను పదము '“'పరస్మిన్‌ 
పరమ్‌" అను పదమును గూడ .బోధించును. | 
అపరస్మిన్‌ = కొలది సూర్య పరిస్పందముల తో సంబ దుడగు 
యువకునిలో, అపరమ్‌ ఇతి = ఒకానొక వృద్ధ దుని క్ర 0౦టె 
చిన్నవాడు అనుజ్ఞానము, పరస్మిన్‌ = అధిక సూర్యస్పందము | 
లతో సంబద్ధుడగు వృద్ధునిలో, పరమ్‌ ఇతి = ఒకానొక 
యువకునికంచు వృద్దుడు అనుజ్ఞానము, యుగపత్‌ = ఒకే, 
మాటు పుట్టుచున్నారు; ఒకేమాటు చేయు చున్నారు ఒ ఒకేమాటు : 
చదువుచున్నారు; అను వాక్య(ప్రయోగములలో నుండు ఒకే 
మాటు అనుజ్ఞానము, చిరమ్‌ = 'చిరము” జీవించుచున్నాడు* ' 
నేను వచ్చి “చిర'మయినది. అను నిట్టి ప్రయోగముల వలన 
నేర్పడు చిరము అనుజ్ఞానము, క్షిప్రమ్‌ = త్వరగా వచ్చు 
చున్నాడు; త్వరగా చేయుచున్నాడు. అను నిట్టి ప్రయోగనో 


Scanned by CamScanner 


tao bos [1 Gin ఆ ea 


tuk ౧6? hr 0 Wi 4109 126401) J, గాలలింగాని = గాల 


“4 


burs FH ( స్‌ గ గ Citta) స tb) పులు / 


Jai bOI నెపని శరీరమునకు అధిక సూర్య 
RTT) (say ఏ (గూబ శేష సబులతొ) సంబ౦థధ 
పుుండునో వాడు స్టవిరుడని యు = 5) 059 6 2 5 = పరుడనియు 
చెప్పుటడును, అతనికంటు తక్కువ సూర్యస్పందములతో 
సంబంధము గలవాడు యువకుడు, అపరుడు ననియు చెప్ప 


మడుగు, 


- 


పరత్వము = భ్యేష్టత్వము - అపరత్వము=క నిష్ట త్వము 
అను భావము, వృద్ద యువత శరీర (పిండ)ములతో సూర్య 
పరిసృ్పందములగు సా్రతృంబంభథము లేదు. ఎందువల్లనన 
నీ పిండములు సూర్యున కతిదూరముననుండునవి. అంతియ 
గాక సూర్య పరిసృందములు సనూర్యునిలోనే సమవాయ 
సంబంధదమున నుండును. వీని సంబంధము లేక వృద్ద 
యబ పక సరాపర జనుల ద్వారా యేర్చుడు ఖొనము కలుగ 
నేరడు. వృథివ్యాదులు వ్యాపకములు కాకపోవుటచేత పిండ 
సూర్య పరిస్పలందములకు సంబంథము కలిగింపనేరపు. అందు 
వలన భూమ్యాడుల శంక థిన్నమగు నొక యచేతన (ద్రవ్యము 
సవమువాయు నంబం౦ధమున పరిసృందముల  కాథారమగు 
సూర్యునితో సంయు కమై యిట వృద్ధ్దయువక పండములతోను 
సంబడ్డ మై యుండు టావశ్యకము. అప్పుడే స్య్వసమవాయి 
సంయుక్త సంయోగమను సంబంథముతో నూర్య పరిస్పంద 
ములు పరాసర (స్థవిర యువా) శబ్దములచే వ్యవహరింపబడు 
ఎండములతో సంబద్దములై పరాపర జ్ఞానమునకు హేతువు 


Scanned by CamScanner 


8ె౮ా నె శేషిక దర్శనము 


లగును. ఇట్లు సూర్యపరిస్పందములకును సిందనులక్రున్స 
సంబంధము కల్పించుద్రవ్యమె కాలమనబడు చున్న ది, 
స్వసమవాయిసంయు క్ర సంయోగసంబంధమును లక్ష్యమున 
వినియోగించు కెట్లన : స్వమ్‌=పరిస్పందము, స్వసమవాయి= 
పరిస్పందసమవాయి జు సూర్యుడు, తత్సంయు క్రః= సూర్యు 
నితో సంయోగము కలది కాలము, తత్సంయోగః = అకాల 
సంయోగము పిండములతో, ఇట్టి సంబంధముతో సూర్యుని 
యందున్న పరిస్పందములు పిండములతో సంబద్దములై 
పరాపర శబ్ద (ప్రయోగములకు హేతుభూతము లగుచున్నవి, 
అశ్షు యుగపత్‌. చిరాది జ్రానముల నూహింపవలయును, 

ఒక్క సూర్య పరిస్పందముతో కూడిన కాల సంబంధి 
క్రియలు యుగపత్‌ జ్ఞానమునకు విషయము, మహ_త్రరమగు 
ఆనేక సూర్య పరిస్పందములతో కూడిన కాల సంబద్దమగు 
[క్రియ చిరజ్ఞానమునకు విషయము. అల్బతరమగు ననేక 
సూర్య పరిసృందములతో కూడిన కాల సంబద్ధ్ద|క్రియ 
క్ష(ప్రజ్ఞాన విషయము - అని తెలిసికొనవలయును. 

అవ : ఇట్లు కాలమను నొక పదార్థము సిద్దించినను 
అది ద్రవమనియు వ్యవహారమున నిత్యమనియు నెట్టు, 
తెలియదగునన. 


నూ. = ద్రవ్యత్వ నిత్యత్వే. వాయునా వ్యాఖ్యాతే ౨.9: 2 
కాలముయొక్క, (దవ్యత్వ నిత్యత్వే=ద్రవ్యత్వనిత్యత్వములు 
వాయునా = వాయువు ద్రవ్యము నిత్యమునని సౌ ధి ౦ 
హేతువుద్వారా, వ్యాజ్యాతే = సాధింపదగినవని వ్యాఖార్థనీ 
చేసినట్లు తెలియదగునని యర్థము, 


Scanned by CamScanner 


ద్వితీయా ధ్యాయము ౨-ఆ త్రీకొ 
అవ : ఏకత్వ మెట్లు సిద్ధించునన శ్‌ 
సూ. :- తత్త్వం భావేన ౨.౨.౮ 


తత్స్యం వా కాలముయొక్కు ఏకత్వము, భావేన = సత్తా అను 
పదార్థముద్వారా ప్యాజ్యానము చేయబడినట్టు తెలియదగునని 
అర్థము. 


పరమార్థమున కాల మనేకము కాకున్నను ఉపాధి 
భేదమువలన క్షణము, లవము, కాష్ట, కల, ముహూర్తము, 
యామము, అహోరాత్రములు, పక్షము, మాసము, బుతువు, 
అయనము, సంవత్సరము, యుగము, కల్పము మున్నగు 
పేరులతో నొప్పుచున్నది. సూర్యాది పరిస్పందమే ఉపాధి 
యనబడును. 


అవ : పరాపర ప్యవహారమునకు నిమిత్తమై యొక 
(ద్రవ్యము సిద్ధించినను దానికి కాలమను పేరెట్లు గలిగెను ? 
అది కార్యమాత్రమునకు కారణ మెట్లగునన ? నిరూపించు 
చున్నాడు. 


నూ. :- నిత్యేష్వభావా దనిత్యేషు భావాత్‌ 
కారణే కాలాఖ్యేతి ౨.౨.౯ 


నిత్యేషు = నిత్యపదార్థములలో, అభావాత్‌ =ఒ కేసమయమున 
జరిగినది, జరిగి చిరమైనది, త్వరగా వచ్చెను, ఇప్పుడే 
పుకైను, రాతి వెళ్ళెను. ఇట్లు నానావిధ యుగపత్‌. చిర 
కాది జ్ఞానములు కలుగకుండుట వలన, అనిత్యేషు = 
అనిత్య పడార్థములలో, భావాత్‌ = పై జెప్పినజ్ఞానములు 


Scanned by CamScanner 


౮ాం వైశేషిక దర్శనము 


కలుగుటవలనను, కార్యమా(త్రమునకు అనగా ప్రతి యనిత్య 
సన్తువునకు కాలము సాధారబు కారణము, శారగ్టో = అట్టి 
కారణమునకు, కాలాజ్యా = గాలము అఆనుపేరు, ఆగమము 
లందు పేర్కొనబడినది. 


ఆకాశము, ఆత్మ మున్నగు నిత్యపదార్థముల విషయ 
మున “ఇప్పుడు పుస్రైను, అప్పుడు పుపైను. త్వరగావచ్చినది' 
ఇత్యాది పదప్రయోగము లుండపు, అనిత్యపదార్థములయిన 
ఘటపటాదుల విషయమున 'ఇప్పుడు ఈ ఘటము పుక్రైను. 
వస్త్రమేర్చడి చిరమైనది. క్షిప్రముగానే వస్త్ర మేర్చడినది.' 
అనునిత్యాది పదప్రయోగములుండును. , కావున కాలము 
అనిత్య పదార్థములన్నిటికి సాధారణ కారణము, .దానికి 
శాలనును పేరు ఆగమముల వలన నేర్పడినది. 


“శాలోఒమూం౦ దివ మజనయుత్‌ కాల 


అమాః పృథివీరుత" (అథర్వ. కాం. ౧౯.౫8.౫) 

కశాలము ఈ దివమును, ఈ భూమ్యాది (గ్రహములను 

అథవా పార్టివపదార్థములను సృష్టించెను. అనగా ఈ పదార్థము 
లకు కాలము సాధారణ కారణమని భావము, 


అవ : కాలమును పరీక్షించి దిశను పరీక్షించుచున్నాడు. 
నూ, := ఇత ఇదమితి యతస్త ద్దిశ్యం లింగమ్‌ ౨.౨.౧౦ 


ఇందు పూర్వ సూత్రములనుండి పరాపర శబ్దములు 
అనువర్తించును. 


1: ఇతః ఇదమ్‌ పరమ్‌ =దీనికంకై ఇది పరము-దూరము, 
సః ఇదమ్‌ అపరమ్‌ = ఈ దద్రవ్యముకంకై ఇది అపరము - 


ప్ల కేటీ 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము ౨-ఆ లాగె 


సమీపవర్తి, ఇతి = అని, యతః = దేనివలన (సళాపర 

శబ్రములకు విషయము) కలుగుచున్నవో, తత్‌=లఅఆది, దిశ్యం 

లిఖమ్‌ = దిక్కును సాధించు హేతువు 

(కియాగుణములు కలిగిన (ద్రవ్యము మూ ర్తవ్రవ్య మన 

బడును. ఒకానొక మూర్త (ద్రవ్యమును అవధిగా నెంచి మతి 
యొక మూర్తద్రవ్యము పరమనియో (దూరము) అపరమనియో 
(సమీపము) వ్యవహరింపబడును. కాశియందున్న పురుషునకు 
పయాగకంటు కురుక్షేతము పరము- దూరము. కురు 
,కేతముకంటె (ప్రయాగ అపరము - సమీపము. ఇట 
[పరత్వమ్‌ సంయుక్త సంయోగ భు యస్తాశయత్యమ్‌) 
పరత్వమనగా సంయుక్త సరయోగ భూయస్వాశ్రయత్వమే. 
అపరత్వమనగా సంయుక్త సంయోగాల్బ్పత్వాాశయత్వము 

కాశిలోనున్న పురుషునితో సంయు క్తమైనది కాశి భూ ప్రదేశము. 
దాని సంయోగము తత్సరవ ర్తి భూ ప్రదేశమున నుండును' 
ఇట్టనేక సంయోగములు కలిగినగాని కురుక్షేత్రాదులను సమీ 
పించుటకు వీలులేదు. ఇట్టి సంయోగములు భూమియందు 
సమవాయ సంబంధమున నుండును. కావున ప్రయాగ కురు 
క్షేతములను బోధింపనేరవు. అందువలన కాశిలోగల పురుషు 
నకు ప్రయాగాదులకు మధ్య సంబంధముల నందజేయుట 
కొక పదార్థముండి యుండవలయును. అదియే దిశ యన 


బడును, 
అవ': దిశయను పదారము సిదించినను (దవ్యత్వాదు 
© () 
లెట్లు సిద్ధించును ? 


11] 


Scanned by CamScanner 


౮౨ వైశేషిక దర్శనము 
సూ, = [(దవ్యత్వ నిత్యత్వే వాయునా వ్యాఖ్యాల 
సూ, :- తత్త్వం భావేన ౨.౨.౧ 


వాయువువలె దిశయు ద్రవ్యమనియు, వ్యావహారి[ 
నిత్యమనియు నెజుంగునది. సతాయను పదార్థము ఒక్కటే 
యైనట్లు దిశయు నొక్క టి యనియు తెలిసికొన వలయునని 
భావము, 


అవ : దిక్కు ఒక్క కేయైన పూర్వ పశ్చిమాది భేదముల 
నెట్టు పేర్కానబడుచున్న్నదన 
నూ. :- కార్యవిశే షేణ నానాత్వమ్‌ ౨.౨.౧ 
కార్యవి శేషే ణ = సూర్య సంయోగ రూపమగు నుపాధియను 
కార్య విశేషముద్వారా, నానాత్వమ్‌ = పూర్వపశ్చిమాది భేద 
ములతో దిక్కు వ్యవహరింపబడును. 


అవ: ఉపర్వుక్తమునే వివరించుచున్నాడు. 


అడ 


సూ. :- ఆదిత్య సంయోగాత్‌ భూతవూర్వ్యాత్‌ 
భవిష్యతో భూతాచ్చ ప్రాచీ ౨.౨౧౯ 


భూతపూ ర్వాత్‌=సర్ధారంభ కాలపు-భూత కాలపు, భవిష్యుత!* 
భావికాలపు, భూతాత్‌ = వర్తమానకాలపు, ఆదిత్య సంయో 
గాత్‌ = సూర్య సంయోగమువలన, ప్రాచి చా (ప్రాగన్యో 
మంచతీతి) పూర్వదిశ యని ప్యవహరింపబడుచున్నది. 
సర్గారంభమున సూర్య భగవాను డే దిశయందు ప్రథనో 
మున నుదయించెనో ముందు (భావి) కాలమున నెట నుడీ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము ౨-ఆ ౮3 


యించునో, _పస్తుతమున (వర్తమానమున) నెట నుదయించు 
చున్నాడో ఆదియే పూర్వదిశ యని భావము. 
సూ. :- తథా దక్షిణా (పతీ చ్యుదీవీ చ్‌ ౨,౨.౧౫| 
అటే దక్షిణ పశ్చిమో త్తర దిశలను తెలియునది. 
సూ. :- ఏతేన దిగంతరాలాని వ్యాఖ్యాతాని 9.9.౧౬ 
పూర్వాది దిశల నిరూపించిన (ప్రకారమున నాగ్నేయాది 
దిగంతరాలమును (మూలలు) వ్యాఖ్యానము చేసినట్లు తెలిస 
కొన వలయునని భావము. 
దిక్కు. వస్తుతః ఒక్కుకే మైనను పూర్వ పశ్చిమాది 
నామములతో దశవిధముల నొప్పుచున్నది. (తత్ర సూర్యోదయ 
సన్నిహితా దిక్‌ [పాచి] సూర్యోదయమునకు సమీపముగా 
నుండునది పూర్వము, (తద్వ్య్యవహితా దిక్‌ (ప్రతీచీ) దూర 
ముగా నుండునది పశ్చిమము. (ప్రాచ్యభిముఖ స్థిత పురుష 
వామదేశాపచ్చిన్నా ది గుదీచీ) తూర్పున కెదురుగానున్న పుకు 
పని యెడమభాగము ఉ త్తకము.' (తాద్యక్‌ పురుష దక్షిణ 
దేశావచ్చిన్నాడి గవాచీ) అతని కుడిభాగము దక్షిణ ము, 
ఇట్టితరములగు మూలలు ఊర్చ్వాధో భాగము లూహ౦ంపదగినవి. 


అవ : దిక్కును పరీక్షించి (ప్రస్తుతము ఆకాశలక్షణ 
మగు శబ్దమును పరీక్షింపనెంచి ముందు సంశయమును 
(ప్రదర్శించు చున్నాడు. 
నూ. ;_ సామాన్య (పత్యక్షాత్‌ విశేష్మాపత్యక్షాల్‌ | 
విశేష స్మృతేశ్చ సంశయః శంతి 


Scanned by CamScanner 


వ ఎెశేషిక దర్శనము 
బి... 


ప్రత్యక్షాత్‌ = ఊ ఉభయకోటి సహచరితమగు సాధారళ్ళ 
; మెన ఉనాతత(ము మున్నగువాని పత్యక్ష(పా షి పివలన. 
పత్యక్షాత్‌ = ఒ కేపదార్ధమున వర్తించు నసాధారణ 
న తా కోటరముల లేక హస్త పాదాదుల ఉపను 
స్మృతేశ్చ = విశేషము-- సామాన్య విశ్చే 


CE 


@ 

{% 

[౧ 

($ 

బ్‌ 
Y ts 
ab 

ps 


(అ 
మగు స్థాణుత్వ పురుషత్వముల ఉపస్థితివలన, క. తమన = 
అదియేమి ? స్థాణువా లేక పురుపుడా? యను సంశయము 
కలుగును, ఆని యరము 


దూరము, అల్ఫ్చప్రకాశము ననుదోషముల వలన నెదుట 
నున్న యొక పదార్థమును జూచి యందు స్థాణుపు రుషులందు 
సమానముగా వర్తించు నున్నతత్వాది గుణముల జ్ఞానము 


ను 

లగు వకతా కోటరా లాల శిరఃపాణ్యాదులుగాని లభింప 
టచేతను, పూర్వానుభూతములగు స్థాణుత్వ పురుషత్వ 

ము ఐను సామాన్య విశేషములు - అపరజాతులు స్మృతి 
రూపమున నుపస్టితములగుబచేతను, చూచుచున్న పురుషున 


థి 


కిది సాణువా, పురుషుడా యను సందియము కలుగును. 


ఢా 
((పతిపత్తుః సామాన్యాశయత్వేనావధారితే ధర్మిణి 
విశేషానవధారణాత్మకో యః ప్రత్యయో జాయతే స ఏవ 


(పతిపత్తుః = జ్ఞాతకు (ఎదుటి వస్తువును తాలిసికొను 
) రెండు వస్తువులలోని సమాన ధర్మజ్ఞానము కలిగిన 
నర్మి (వస్తువు) యందు వాని విశేష ధర్మజ్ఞానము కలుగ 


a} 
0 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము ౨- ఆ JA 


కుండుటవలన ఏర్చ్పడు- ఆవసువు ఇదియా, అదియా, యను- 
జ్ఞానము సంశయ మనబడును. 


ఒక పదార్థమునందు పరస్పర విరుద్ద ధర్మములతో 
గూడిన జ్ఞానము సంశయమని వివేకము, సంశయజానము 
నకు ముఖ్యకారణము ఉభయ సాధారణ థధహ్మఖ్రానమని 
యెబుంగవలయును. 


అవ :-సంశయమునకు ముఖ్య కారణమయిన సామాన్య 

ధర్మ మెట్టుండ వలయునన : 
నూ. :- దృష్టం చ దృష్టవత్‌ ౨.9.౧౮ 
దృష్టం చ= సంశయమునకు ఆథారభూత వస్తువునందు జూడ 
బడిన ఉన్నతత్వము మున్నగు సామాన్యథర్మము, దృష్ట వత్‌= 
పూర్వము స్థాణు పురుపులందు జూడబడిన ఉన్నతత్వాదులకు 

తుల్యమె యుండవలయును. 
స్థాణుపురుషులందు సమానముగానుండు ఉన్నతత్వాది 
గుణములు కాలాంతరమున భిన్నస్థానమున, నెదుటనున్న 
యేక వస్తువుసందు జూచినపుడు పూర్వము తాను తెలిసికొని 
యున్న స్థా స్థాణఖుత్య పురుషత్వములు స్మరింపబడి న్థాణుపురు 
షుల బశ గుణముఐగు వ్రతా కోటర శిరః పాణ్యాదుల 
జ్రానము కలుగకుండుటవలన స్థాణువా, పురుషుడా అను 
. సంశయము గలుగును. అందువలన (ప్రస్తుతము ఎదుట 
| తతర ఉన్నతత్వము మున్నగు సామాన్యగుణము, 
పూర్వము తాను స్థలాంతర మున జూచిన ఉన్నతత్వము 


గ్‌ 


Scanned by CamScanner 


శేషిక దర్శనము 


w=) 
౮౬ వ 


మున్నగు గుణములు సమానమై యుండుట సంశయ మునక 
ఆవశ్యకము: 


అవ: సంశయ లక్షణమేమో చెప్పబడినది. దానిక 
ముఖ్య కారణమును వర్ణింపబడినది. ఆ సంశయము విషయ 
ఖేదమువలన రెండువిధములు. మొదటిడి బాహ్య విషయక 
సంశయము, రెండవది ఆభ్యంతర విషయిక సంశయము, 
బాహ్య విషయిక సంశయమును విపరించు చున్నాడు, 


నూః ;- యథాదృష్ట మయథా దృష్టత్వా బ్బ 9,.9,౧F 


యథాద్భష్టం = ఒకప్పు డొకవ్యక్తి యే విధముగా జూడ 
బడెనో, ఆయధథా దృష్టత్వాత్‌ చ = ఆ వ్య క్తియే తద్విపరీత 
ముగా జూడబడినందు వలన - కాలాంతరమున విశేష ప్రత్య 
క్షము కానందున నావ్య క్రియందు సంశయము కలుగును, 


చెతుడను నొక మనుష్యుడు ముందు జటారహితుడుగా 
జూడబడెను, అతడే మజియొకప్పుడు జటా సహిత శిరస్కుడై 
చూడబడెను. కాలాంతరమున నావ్య క్తి యవగుంఠిత శిరన్కు 
డై (మునుగు వేసికొని) కనబడెను. అప్పుడతడు చైత్రుడ 
సామాన్యముగా తెలియబడినను ముసుగుండుట వ లగే 
జటిలుడా ? ముండిత శిరస్కుడా ? అను సంశయము రి 
గును. ఇది యెదుట నున్న వస్తువునందు. విశేషగుణాగీ 
స్మరణ పూర్వకముగా నేర్పడు బాహ్య విషయిక సంలు 
మనబడును. 


Scanned by CamScanner 


అవ్య STS 4 అ + 
ల ద్వితీయా ధ్యాయము ౨-ఆ ౮౭ 


నూ. ?ా విద్యాఒవిద్యాతశ్చ సంశయః _9..౨..౨౧ 


విద్యాతః = యథార్థ జ్ఞానముపలన, అవిద్యాతః చ = 
జానము వలన కలుగు, సంశయః = సంశయము ఆంతర 
ణః 


విషయిక సంశయమనబడును. 


ఒకప్పుడు జలమును జూడ నిది జలము అం. భార 
& 


' జ్ఞానము కలిగినది. మటియొకప్పుడు ఎండమావులను బాచి 


యిది జలము అను (భమజ్జానము కలిగినది. ఇట్లు 


' జలవిషయిక మైన యథార్థజ్ఞానము (భమజ్ఞానము కలిగిన 


తరువాత నా పురుషునకే పృక్షసంఘమునం డొకచో జలసూచక 


" నిమిత్తమును జూడ నిది జలము అను జ్ఞానము కలి గి న ది. 


' అప్పుడా పురుషుని మనసున పూర్వమతనికి కలిగిన యథార్థ 


తొ శవలా 


(భమ జ్ఞానముల స్మరణవలన తనకిప్పుడు కలిగిన జలజ్ఞానము 
యథార్థమా, లేక (భమ జ్రానమా అను సందియము కలుగును. 


; ఇట్టి సంశయమే ఆంతర విషయిక సంశయ మనబడును. 


అవ : శబ్ద పరీక్షకు సాథనమెన సంశయమును సభేద 


' (భేదములతోకూడ) ముపపాదించి శబ్ద లక్షణ మొనరించు 

చున్నాడు, 

“సూ, (శోతగహణో యోఒరః స శబః 3.౨.౨౧ 
@ (a) 

గోత్రగ్రహణః = కర్గేం|దియము (గహించునట్టి సాధనముగా 


గలది, యో౭ర్థః = ఏపదార్థము కలదో, సః=అదియే, శబ్దఃా 


 శబము, 
(లు 


కర్చేంద్రియములచే (గహింపబడు పదారము శబ్లమని 
థి © 


' భావము. 


Scanned by CamScanner 


క 


రాలా వైశేషిక దర్శనము 


ఆవ : అక్షత శబ్దమును ఆకాశగుణముగా నిర్ణయ 
ణు ఈ 


దలచి పూర్వమందు సంశయమును ప్రదర్శించుచున్నాడ్డ, 


నూ, :- తుల్యజాతీయే ప్వర్థాంతరభూతేమ విశేషన్య 
ఉభయథా ద )ష్టత్వాత్‌ గా 


“సంశయః శబే' అను పదమిండనుప ర్హింప దగినది, తు, 
జాతీయేషు = రూపాది గుణములలో, అర్ధాంతర భూతేషువ 
భిన్నజాతీయములగు పృథి వారది (దవ్యముల లోను, కర్మము 
లలోను, విశేషస్య = ప్రత్యేక పడార్థమున నుండు రూపత్వమృ, 
రసత్వము, పృథివీత్వము, జలత్వము, ఉత పణత్వవము 
మున్నగు విశేషజాతి, ఉభయథా దృష్టత్వాత్‌=సమాన జాతీయ 
మగు గుణత్వముతోను, విజాతీయమగు (దవ్యత్వ కర్మళ్వ 
ములతోను, ఒకచో నుండుట జూడబడుటవలన, * శబ్రమున 
నుండు శ్రావణత్వము (శవణేంద్రియ (గాహ్యత్వము) అను 
విశషధర్మముయొక్క జ్రానము కలుగుటవలనను, ఈ శబ్దము 
(ద్రవ్యము నాశయించి యున్నదను విశేష జ్ఞానము కలు! 
కుండుట వల్లను, శభ్రేడశబ్రమునందు, సంశయః = గుణమా, 
(దవ్యనూ, _ కర్మమా అను సందేహము కలుగుచున్నది 
యర్థము. 
రూపాది గుణములందుండు రూపత్వ ప్రభృతి విశేషము 
గుణత్వ సమానాధికరణమై యున్నది, (గుణత్వ సమాన! 
కరణమనగానేమి ? రూపమునందు గుణత్వము, రూపత్వవి 
నివి రెండును గలవు. అందువలన రూపత్వము గుణత్వనో 
సమానాధికరణములు - అనగా ఒకే అ ధికర ణము" 
(ఆధారము) గలవి. కావున రూపత్వమను విశేషము (జో! 


Scanned by CamScanner 


ద్వి bo mp" §05 19) D0 ౮గా 


గుణత్వ సమానొథిగరభఖుమని భావము, 9 'ర్లీ ముందుగ 
సమానాధికర లు మెటుంగునటి) పృథబ్యాది (దస్యముల లో 
పల్వేక (దపూముననుండు సపృథబిలాందివశేషము (ఛచవంతం 
యుల వాళ Gels Ch రకల (ప్రభృతి న్ను 
కర్మత్వ సమానాథికరణము. ధనినిబట్టి తీలినడమన ; విప 
బాతి (టవ్యత్య-గు ణత్వ-6 ర్మత్వ-సమానాథికర ణు మై 055914) 
దని తెలియుచున్నది. (ప్రస్తుతము శబ్రమునందుగల (శావణు 
త్వముకూడ నొక విశేషమే. అందువలన నదియు (ద్రహ్యత్వ 
గుణుత్వ-కర్మత్వ = సమానాధికరణమగుట కెట్టి లటంగ 
ముండనేరదు. శబమునగల (శ్రాపణత్వము (దదవ్యత్వాది 
సమానాధికరణమగుచో శబ్దము (ద్రవ్యత్వము, గుణత్యము, 
కర్మత్వమునకు సధికరణమైనందున. [ద్రవ్యమా! గుణుమా! 
కర్మమా! అని సంశయము కలుగుచున్నడదని పై సూ(శ్రాభి 
(ప్రాయము, 

అవ : (ద్రవ్యగుణ కర్మములలో శబ్ద మెందు జేరునో! 
అని సంశయించి పరిశష న్యాయమున గుణమే అగునని 
నిర్ణయింపగోరి ముందు (దహ్యము కానేరదని నిరూపించు 
చున్నాడు. 


| 


నూ. :- ఎకదవ్యత్వా న్న [దవ్యమ్‌ ౨,౨౨౩ 

(శబ్దః) ద్రవ్యమ్‌ న = శబ్దము (ద్రవ్యము ((ద్రహ్యత్వబాతిగలది) 

కాదు. ఏక ద్రవ్యత్వాత్‌ = ఒకే ద్రవ్యము సమవాయి శారణ 

ముగా గలదగుటవలన, 
12] 


Scanned by CamScanner 


౯ం వైశేషకదర్శ్గనము 


ప్రపంచమున కార్య(దవ్యములన్నియు ననేక ద్రవ్య 
సరయోగము వలన నేర్చడును. ఒకే ద్రవ్యము సమవాయి 
కౌరణముగా గలిగియుండవు. ఉదాహరణమునేకు ఘట 
పటములను తీసికొనుడు. ఘటము కార్యద్రవ్యము. దానికి 
సమవాయి కారణము కపాలములు (ఘటావయవములు). ఆవి 
రెండుగాని ఓకటికాడు. పటము కార్యము. దానికి సమవోయి 
కారణము తంతుజొలమే. ఆఅవియు ననేకములు. ఇట్లు ప్రత 
కోర్యమునకు సమవాయి కారణముగా నుండు ద్రవ్యము | 
లనేకములై యుండును. శేబ్బ్ద సమవాయికారణ చూకోళే 
మొక్కటియే. అందువలన శబ్దము [ద్రవ్యము కాదు. 
అవ : ఏకదీవ్యము సమవాయి. కారణముగా గలిగి 
| 


యుండుటవలన శబ్దము ద్రవ్యము కాకున్న క ర్మమేల 
కానేరదనిన-- 


సూ. :- నాపి కర్మాఒబాక్షుషత్వాత్‌ ౨.౨.౨౮ 


నాపి కర్మ = శబ్దము కర్మముకాదు. ఎండువలన ? అచాక్లుషె 
త్వాత్‌ = చక్తురింద్రియముచే (గహింపబడకుండుటవలన, 


గంధాదిగుణములు చక్తురిం్యదయముచే (గహిరపబడ 
కుండుటవలన నవి కర్మములు కానట్టు శబ్దముకూడ చక్షు 
రిందదియముచే గ్రహింపబడకుండుటవలన నదియు కర్మము 
కానేధదని భావము. 


నవీనులు - శబ్దళ్వము కర్మవృత్తికాదు, అచాక్తుష 
(ప్రవృత్తి జాతియగుట వలన-రసత్వ గంధత్వాదులవలె, అని 
న్యాయమును ప్రయోగింతురు, 


4 
Scanned by CamScanner 


వ శి 
దళ యా ఢార్జాియు దు 2-03 డాడి 


వ: కర్నవమబ శీఘుముగా నశించినటు శబవబుకూడ 
| అ బప 

ఉత్పన్వ) చె వెంటచే నశించుటవలన కర్మములలో చేరధా ? 
కన Ad, MK జ న FP 
నూ, : గుణస్య సతొఒపవపవ వర్ణణ కర్మభిః సామాన్యయి 

శ్ర 
2..9, 9% 
రసికు గుకాదుంగా సెద్టించిన 


dee ఆపపర్గః = నాశము, కర్మభిః డా కర్మము 
Va / 


లతో, గ్‌ = సమాగధర్మము, 
ఈతృ్పన్న మై గశించిన మా[తమున 'శబవు కర్మము 
6) ఓ... (a) 
sf PFs 


ఆన న న్‌ | , pe pe 
కశానరదడు. ట్విత్యాటి సంఖ్య - EF 22000 = {oY ౯2 yD DEG 
ఈత్పన్నమై సళించును. అంబినను నివి గుణుసము దైన ట్టు ఇులరు 
"లీ 
నొప్పుకొందురు. అశ్రు 42 5) గుణమే, 4 64) బగా %ితంము 


శర్మములోగల సమానథర్మము దూత బు wr) భావము. 


1ప్రజికర్మము ((కియయు) నాలుగు క్షణుములుండి 
యదవ క్షణమున నశించును. మొదటి క్షణమున గురుత 


Scanned by CamScanner 


డాఐ౨ వెశేషిక దర్శనము 


ప్రయత్న సంయోగముల వలన చ్రవ్యమున క్రియ యిర్చడున్సు, 
రెండవ క్షణమున విభాగ మేర్పడును. మూడవ క్షణమున 
పూర్వసంయోగము నశించును. నాలుగవ న్షణమున ఉ త్రం 
సంయోగము కలుగును. ఆయిదవ క్షణమున (క్రయ నిం 
చును. ఇది క్షణుప్రక్రియ. ఇట్లు ద్విత్వ(పభృతి సంఖ్యలు 
నిమి త్రముగాగల య పేక్షాబుద్ధి మూడుక్ష ణఐములు౦డ్చి 
నాలుగవ క్షణమున నశించును, జ్ఞానము శబ్దము ఇవి రెండు: 
రెండు క్షణములుండి మూడవ క్షణమున నశించును. 


అవ : శబ్దము గుణమైనను, ఆకాశలింగము కానేరదు, 
శబ్దము నిత్యము. కార్యము కాదు. ఒకప్పుడు కనిపించకుండు 
టకు కారణము వ్యంజ కాభావమే. అందువలన ఆకాశకార్యమె 
ఆకాశ లింగము కానేరదని శంకించి నిషేధించుచున్నాడు, 
(వ్యంజకము = (పకటించునది) 


సూ, :- నతో లింగాభావాత్‌ 9.9.9౬ 


సతః = శబ్రము నిత్యమగుటలో, లింగా భావాత్‌ = సాధించు 
హేతువు లేకుండుటవలన, నిత్యత్వమును సాధించు హేతువు 
లేకుండుటవలన శబ్దము నిత్యము కానేరదని యర్థము. 


అవ : హేతువు లేకున్నను నిత్యమేల కానేరదు? 
అద ణ డి 
సూ, :- నిత్యవై ధర్యాత్‌ ౨.౨౨ 


శబ్దము నిత్యము కాదు. ఎందువల్ల నన, నిత్య వైధర్మ్యాత్‌ అ 
నిత్యమునకు- విరుద్దములగు ఉత్పత్తి వినాశ ధర్మములు 
కలిగియుండుటవలన. 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము ౨-ఆ ౯3 


శబ్దము ఉత్పత్తి వినాశధర్మవంత మగుటచే నిత్యము 
కానేరదని భావము, 


అవ : శబ్దము నిత్యము కాకున్నను అనిత్యమను టట్లు 
పాసగునన :. 


సూ. ా అనిత్య శ్చాయం కారణతః 9,౨9,9౨౮ 


కారణతః = కారణము కలిగి యుండుటవలన, అనిత్యః = 
శబ్ద మనిత్యమని సిద్ధించుచున్నది. 


ఘటపటాదులు కారణము గలవగుటవలన నె ట్లనిత్య 
ములో అన్తే శబ్దమును అనిత్యమని భావము. 


అవ : శబ్దము కారణము కలదని రూపింపబడకపోవు 
టచే స్వరూ పాసిద్ద హేత్వాభాసము - సాధన సమ హేత్యా 
భాసము-వఏల కాదని,న- 


సూ. :- న చాసిద్ధం వికారాత్‌ ౨.౨..౨౯ 
అసిద్దం=శబ్దము నిత్యము కాదని సాధించు కారణవత్వమను 
హేతువు స్వరూపాసిద్ధము, న చ = కాదు, ఎందువల్లనన, 
వికారాత్‌ = వికారి యగుట వలన-కార్యమగుటవలన, 
శబ్దము కార్యమగుట వలన నది కారణము కలది యని 
సిద్దించుచునే యున్నది. అందువల్ల హేతుదోష ముల్లేఖింప 
వీలులేదని సూ త్రార్హము. 
అవ : శబ్దము కారణమువలన బుట్టిన నది కారణ 
వంతము: (అనిత్యము) అగును. కాని అది ''యభివ్యక్త మగు 
చున్న దనిన నేమి? 


Scanned by CamScanner 


Pp ఇటు ౫ య 
నూ. :- అభివ్యిక్షా చొషాఆ ౨.౨.3౦ 
శబ్దము అభధివ్యజ్యము కాదు, ఎందువల్లనన, అభి వ్యక్టా 


దోషాత్‌ = ఆభివ్యకి యందు దోషము కలుగుటవలన, 


శబము కారణములవలన పుట్టక అభివ్యక్త మగుచున్న 
ష్ముపసక్తి కలుగునని భావము, 

షస్వవాప మేమన, ఒక్కువర్గ మభివ్యక్త మయినస్ళ 
డితర వర్గములు నాక్షణముననే వ్యక్తములు కావలసి 
యుండును. ఆట్లగుటలేదు. (క్రమముగా నొక్కాక్క వర్గమే 
గృహీత మగుచున్నది. ఏక సమయమున నన్నివర్గములు అభి 
వ్యక్రములు కావలయు ననుటలో నియమేమి ? (సమా 
నేంద్రియ (గాహ్యాణఖాం సమనియతానా మేకవ్యంజకాభి 
వ్యంగ్యత్వ నియమః) ఒకే యింద్రియముచే (గ్రహింపనగు 
సమనియతములగు పదార్థములు ఒకేవ్యంజకము వలనే 
వ్య క్తములగుట నియమము. ఉదాహరణమునకై యొకవస్త 
మునగల రూపము పరిమాణము, సంఖ్య మున్నగు గుణము 
లను తీసికొనుడు. ఇవన్నియు నొక్రచక్షురిం ద్రియముతోనే 
(గ్రహింపదగినవి. ఒకే పదార్థమున నున్నవి. అందుచే నివి 
సమానేందదియ (గాహ్యములు, సమనియతములును. ఆలోకీ 
సంయోగమను నొక వ్యంజకము వల్లననే అభివ్యక్తము లగు 
చున్నవి. అట్లే అక్షరములు (వర్ణములు) కూడ సమానేంధి 
యము (శ్రోతేంద్రియము) చే (గహింపదగినవి, సమనియతీ 
ములు. ఒకేశబ్దమున నిమిడి యున్నవి. అందువలన. నొక్క 
శబ్దమునగల యక్షరము లన్నియు నొకే సమయమున ని 
వ్యక్తము కావలసి యుండును, అనిభావము. 


Scanned by CamScanner 


ద్వతీ మయా భ్యాయము ౨-అఆ డా 


| అహ: ఏ సారగుములసలన 12) మాకా కమున నుద్భ 
నించు చున్నది ? 
ప్రణ, 1౯ సంయోగాత్‌ విభాగాచ్భబ్దాచృబ్దనిమృత్ని 4 9.9.30 


సంయోగాత్‌ = భేరీదండ సంయోగముషలన, విభాగాత = 


| 


పణుపర్వ అతత (టబొంగుల కణుపులు Seis బై 
నపుడు), శబ్రాత్‌ = శబ్దముపలన, శబ్దసిప్పుత్తిః = ఆకాశమున 

$ల whe 1021... 

శబ్దము రెండు విధములు, పర్జాత్మక ము, ధ్యనాకత్మకము 

_ నని, అకారాది వర్ణ ములతో కూడినది వర్గాత్మకము, భర్యాదుల 
వలన కలుగునది ధ్యనాక్టత్మకముగా నుండును. వర్ణాత్మక 
శబ్దము సంయోగము వలనను శబ్రమువలనను పుట్టును. ఇట్టి 
శబ్దమునకు, కంఠతాల్వాది నై సానములలో వాయువునకు కగు 
సంయోగము నిమిత్త కారణము. వాయువుచే తాడింపబడిన 
తాల్వాదిస్టానములతో నాకాశమునకుగల సంయోగము అసమ 
వాయి కారణము. పూర్వము తాను తెలిసెకొనియున్న వర్షము 
లను స్మరింప నపేక్షించినపుడు ఆత్మ మనస్సులకు సంయో 
గము కలుగును. ఆ సంయోగము వలన మొదట వర్ణముల 
నుచ్చరింప వలయునని (ఇచ్చ) కోరిక కలుగును. తర రువాత 
తదనుకూల యత్నము. ఇట్టి (పయత్నము నపేక్షించు ఆత్మ 
వాయు సంయోగము వలన కోష్ట గతవాయుసపునందు (క్రియ 
కలుగును. దానివలన వాయువు పెకవచ్చి కంఠతాలు. జిహ్వాది 
స్థానములందు. శారును. ఈ తాకిడివలన నాయా స్థానములకు, 
నాకాశమునకు. సంయోగ మేర్చడును. తరువాత వర్షము 
లుద్భవించును, ఇది వర్ణోత్చతి |క్రమమని యెలుంగునది, 
(కోష్టము = నాభి) 


Scanned by CamScanner 


౬ వైశేషిక దర్శనము 


అవ : ఇట్లు సంయోగాదుల వలన శబ్ద ముద్భవించినన్ల 
శబ్ద మనిత్య మెట్లగునన ? 


సూ, :- లింగా చ్చానిత్య శబ్దః ౨౨, క 


లింగాత్‌ = ఉత్పత్తిగలదను హేతువువలన, శబ్దః = శబ్రము, 
అనిత్యః = అనిత్యమని యర్లము. 
ఢఠు 
అవ : శబ్ద మనిత్యము కాదు. ఎందువల్లనన ? 
సూ, హా ద్వయోస్తు (పవృత్తో రభావాత్‌ ౨౨,౩౩ 
ద్వయోః = గురుశిష్యులయొక్క, (పవృత్యో రభావాత్‌=ఆధ్యా 
పన అధ్యయన (పవృత్తులు కలుగకుండుట వలన. శబ్దమనిత్య 


మయిన. గురువు అధ్యాపనము చేయుటకుగాని, శిష్యు డధ్యయ 
నము చేయుటకుగాని (ప్రవర్తింపరని భావము, 


గురువు శిష్యునకు శబ్దమును చెప్పును. ఆ శబ్రమునే 
శిమ్యు డనును, ఈరెండును ఒకేమాటు జరుగనేరవు. [క్రమ 
ముగా నేర్చడును. శబ్ద మనిత్యమైన అధ్యాపన కాలముననున్న 
శబ్ద మధ్యయనమువ జ కెట్టుండును ? ఉన్నచో అనిత్యమెట్ల 
గును ? -శబ్రిమనిత్యమైన' గురుశిష్యులు చదువు చెప్పుటకుగాని 
చదువు కొనుటకుగాని ప్రవర్తింప వీలులేదని భావము, 

అవ : మజియు- 
సూ, :- (పథమాశళబ్దాత్‌ ౨.౨ ఏరో 


(తాసాం (తిః; ప్రథమా మన్వాహ |త్రిరుత్రమామ్‌. ఐతరేయ 
(బ్రాహ్మణమ్‌) ఈ (బ్రాహ్మణ వాక్యమున ప్రథమ శబ్దమును, 
ఉత్తమ శబ్దమును మూడుప ర్యాయము లుచ్చరించుటీ 


Scanned by CamScanner 


Arn జ ~ 
ర్వ్యుకయరాధ్యాయము ౨-ఆ ౯8 


కుపడెశము గాననగుచున్నది, శబ మనిత్యమగునేని యొక 


ఇ ట్టుచ్చరింప .వీలగను. అంచు చలన శబ 
ఫా (a) 


ఇ Sas వేలు న్‌ టోలు దరి పై AE We 2 ల pt Fe 
అద; శప్దనిత్యత్వమును జొథించుటకే హేత్వంతరమును 
(పడర్శించుచున్నాడు. 
నూ. :- సంపతిప తి భావా చ్చ 595 3౫ 
శే — ణి 
సం(ప్రశిపత్తి వావాత చ= సంపతెవతి ః-అజె జిప్‌ -ప్రత్యభిజ్ఞ- 
లాంతి — రా — లా 
ఆనగా అదే యిది యను జానము కలుగుట'వలన, శబ్రము 
"2 


నిత్యమని యర్థము. 
లోక వ్యవహారమున 'ఏ యనువాకమును, సూక్త మును 

గోవిందు డభ్యసం చెనో దానినే గోపాలు డభ్యసించుచున్నాడు. 
'నిన్న మొన్న రాము డే వాక్యమును నీకు చెప్పునో ఆదియే ని 
విపుడు చెప్పుచున్నావు.' అని యనేక [ప్రయోగములు చూచు, 
చున్నాము. ఇందు పూర్వాపర వాక్ణాములలో అభిన్న జ్ఞానము 
కలుగుచుండుట విదితమే. శబ్ద మనిత్య మగునేని ఈ వ్యవ 
హారముగాని జ్ఞానముకాని పాసగనేరదు. అందువలన శబ్దము 
నిఠ్యమనియే భావము. 

ఆప: మై నిరూపించిన పూర్వ పక్ష సూత్రములను 
మూటిన్సి కిండించుచున్నాడు. 


బూ ఏ. సంది గా: వవ. 5౬. 
౮ 


Scanned by CamScanner 


కాలా వైశేషిక దర్శనము | 


సందిగ్దాః = పై జెప్పిన హేతువులన్నియు సందిగ్ధముల్సు _ 
సాధ్యాభావమును సాద్దించునవి-ఆనగా శబ్దము నితకిమనుబటక్ష 
బదులు అనిత్యమును సాధించునవి, అని యర్థము, 

నృత్యాది (క్రియలు అనిత్యమనుట సర్వసమ్మతము, అట్టి 
నృత్య విషయములో గూడ 'గోపాలుడు దేవదత్తునకు నృత్య 
మును నేర్చుచున్నాడు, దేవదత్తుడు గోపాలుడు నేర్చిన నృత్య 
మునే చేయుచున్నాడు. మూడుసారులు నృత్యము చేసెను, 
నాలుగుమాట్లు నృత్యము చేసెను. నిన్న మొన్నటి నృత్యమునే 
నేడు చేయుచున్నాడు. అని యనేక (ప్రయోగములు చూచు 
చున్నాము. నృత్యకియ క్షణికమనుటలో సంచెహము లేదు, 
అందుచే పె జెప్పిన హేతువులు అనిత్యకియాసా ధక ముళలై 
శబ్బము నిత్యమని యెట్లు సాధింపగలవు ? నిశ్చిత హేతువులే 
సాధ్యమును సాధింపగలవు. సందిగ్గములు సాధింపనేరవని 
భావము, 

అవ ; శబ్బమనిత్య మగుచో ప్రతివర్ణము భిన్నమె యనేక 
ములు కావలసి యుండగా, నేబది వర్శములని (వ్యంజన 
ములు కి౬, స్వరములు ౧౪, అని) నిశ్చిత సంఖ్య వ్యాకరణ 
శిక్షాది గ్రంథముల నెట్లు పేర్కొన బడుచున్న దన: 


అక్ష 


సూ. :- సతి బహుత్వే సంఖ్యాభావః సామాన్యతః 9,9,3 
బహుత్వే సతి = శబ్ద మనిత్యమగుట వలన (ప్రతివర్త మనేక 
ఇ ణు 
మైనప్పటికి, సంజ్యాభావః = అనేకముగాక పాణినీయ శక 
(ప్రభృతి వ్యాకరణ  [గంథములందుగల నియత సంఖ్య! 


Scanned by CamScanner 


పామాన్యతః = వర్ణములందుగల సామాన్య ధర్మమువలన 
ఉపపన్న మగుచున్నది, 

వర్ణము లనిత్యము లగుటవలగ ననే లయ అత్వ, 
రత్వ, చత్వ, ఆది సామాన్య ధఢర్మమువలన నియత సంఖ్య 
గలవిగా పేర్కొనబడుట అసంగతము కానేరదని భావము, 


————00-్ర్రా- తి ఈ ——— 


తృ తీయరా ధ్యా యము 
(పథమాహ్నాకము 


అవ : పూర్వపు రెండథధ్యాయములండు పృథివ్యాది సప్త 
(దవ్యములు లక్త్షణాదులడ్వారా హఠ శంపలడికవి. ఇవన్నియు 
బాహ్యద్రవ్యములే. ఆత్మ మనస్సు లను నాభ్యంతరిక (ద్రవ్య 
ములు పరీక్షింప దగినవి మిగిలియున్నవి. ఉదేశ్య కమము 
ననుసరించి ముందుగా గా నాత్మను పరిక్షింపడలచి మహర్షి ఆత్మ 
సిద్ధియందు హెతు(పదర్శనా రారయై భూమికను రచించు 
చున్నాడు, 


సూ. :_ (పసిద్ధాః ఇం|దియార్లోః 3.౧.౧ 


(ES 
a 


ఐం(డియా రా? = ఇం దియములు, అర్థము లు- ((భూణర 
చక్షు ఫ్వక్ళో త్రములు పంచేంద్రియములు, గంధ రస రూప 


Scanned by CamScanner 


స్పర్శ శబ్దములు ఆర్థములు - విషయములు) ఐఇపన్నిచ్స్స, 


ree పయ ఆసగా గంద టు బాగుగా 


వనే చున భావము: 


Fen 


నెళిల 


మాణాదు లిం|దదియము లనియు, దానిచే క మము 
(గహింపబడు గంధాదులు ఏిషయిము లనియు నందటెత్రగ్య 
వగుటచే ఏనిని (ప్రత్యేకించి సాధింప నాపశ్యకము లేద 
నూత్రాభిిపాయుము. 


ఆవ. ఇంద్రియార్థ ములు (పసిద్దములైన నేషు 2 


ల ల లవ్‌ 
సూ, :- ఇందియార్స |పసిది రిం డియారెభో$2 
థి౪ ఇ ( థ్‌ లి 
రానరస్వ హేతుః 3.౧౨౨. 


అది (చూణతేండ్రియము, అది గంధము, ఆగు నిటి 1పసిది, 

(| 
ఐండి వ్ర ్య! = ఇం ద్రియార్థ కంచె, అర్హాంతరస్య = 
భిన్న పదార్హమై స సాధకునకు- ఆత్యకం హేతు!=సాధకము- 


ఇద్‌ నాసికేందియము జద్‌ గంధము, ఈ యింధ్రీ 

యముద్యారా చే స్రీ గంధావ్యరమును (గ్రహించుచున్నాను. 
టు స్‌ 

ఆను నిజ్ల కొనమున కాశయమేదో యొకటి యుండవలయును 


అ యా|శేయభూతమగు పదార్థమే అత్మ యని భావము. 


కావున ఇండ్రియములకం లను అర్థములకం టను భిన్న 
ముగ అత్మ యనునొక పదార్థము కలదని సూ త్రాభిపాయము 


Scanned by CamScanner 


లన : ఇంద్రియార్థముల సిద్ధికి శరీరమే ఆశ్రయ 
మగుటచే శరీరమేల సిద్ధింపరాదన ? 


స్తూ. :- సోఒనప దేశః 3.౧.౩ 


సః = ఇంద్రియముల ద్వారా కలుగు విషయ జ్ఞానమున 
కాశయము శరీరమే. జ్ఞానము శరీర ' కార్యమగూకసలన . 


అను హేతువు, అనపదేశః = అపదేశమనగా హేతువు, అనప 


సూ. :- కారణాజ్ఞానాత్‌ 3,౧.౪౮౪ 


జ్ఞానము శరీర కార్యము కానేరదు, ఎందువల్లనన, 
కారణాజ్ఞానాత్‌ = శరీర కారణములగు సూక్ష్మ భూతము | 
లందు జానము లేకుండుటవలన, 


శరీరము జన్యము.. అనగా నుత్సన్నమైన పదార్థము, 
అందుగల గుణములు కారణగుణపూర్వకములే. శరీర మే 
భూతములవలన నేర్పడు చున్నదో వానిలో జ్ఞాన మున్నట్లు 
కానరాదు. కారణములందు లేని జ్ఞానము కార్యమగు శరీర 
మున నెట్లు వచ్చును ? అందువలన శరీరము జ్ఞానమున 
కాశయముకాదు. కాబట్టి ఇం|ద్రియార్డ (ప్రసిద్ధివలన సిద్ధమగు 
ఏదార్థాంతరము శరీర మనుటకు వీలులేదని భావము. 

అవ : శరీర కారణములగు సూక్ష్మభూ తములందును 
కైన మున్నదన్న దోషమేమన ? 


Scanned by CamScanner 


ఇర డ్‌ GE 
నూః ౫ కార్యేషుజ్ఞానాత వేర 


కార్యేషు = సర్వకార్యములందును, జ్ఞానాత్‌ = జ్ఞాన ముం 
వలసివచ్చును. 

సూక్ష్మభూ తములవలన నెట్టు శరీర మేర్చడు చున్న 
అన్తే ఘటపటాది ద్రవ్యములు నేర్చడుచున్నవి. స్తూ 
భూతములందు ఖానమున్న శరీరములో వలె ఘటపట్వా 
కార్యము లన్నిటిలో జ్ఞానముండి యుండవలయును కదా, 
అట్లు కానరాకున్నది. ఆందువలన భూతములందు జ్ఞాన మం 
కరింప వీలులేదని భావము. 


నూ :- అజ్ఞానాత్‌ చ్‌ 3.౧౬ 
ఘటపటాచులందును జ్ఞానమున్నదందుమేని, అజ్ఞానాత్‌ = 
ప్రత్యక్షాది ప్రమాణములవలన తెలియబడుటలేదు, అందు 
వలన లేడని భావము, 

అవ : జ్ఞానము శరీరా శయము కాకున్నను ఆత్మా(శడు! 
మెట్లు కాగలదు ? ఆత్మకం కె జ్ఞానము భిన్నమై కార్యకారీ 
౯ఇములలో తావాత్మము లేకుండుటవలన అత్మాశశ్రయమ 
కానేరదనగా, దానిని నిరాకరించు చున్నాడు, 


సూ. :- అన్యదేవ హేతు రిత్యనప దేశః 3.౧! 
హేతుః = హేతువు - కారణము, అన్యదేవ = సాధ్యపీ। 


అనపదేశః = కారణము కార్య తాదాత్మ్యమై యుండవలయా 
నను హేతువు అహేతువు. - 


Scanned by CamScanner 


తృతీయాథ్యాయము ౧-౪ ౧౧౩ 


ఏది దేనికి తాదాత్మరమో, లేక ఏడి దేనివలన కలుగు 
చున్నదో దాని కదియే కారణమని బొడుల నియమము, 
వైశేషికులు ఏది దేనివలన క లుగుచున్న టో హానికి అది కారణ 
మనిమా|త్ర మొప్పుకొందురు, తాదాత్మ్య ఘటిత హేతంవు వ్యభి 
చరించును. కనుక దానిని స్వీకరింపరు. అందుిసల గణ్జానము 
ఆత్మతాదాత్మక్థము కావలయునన్న నియమము తటి, 


అవ : బిన్నపడార్ణ మే హేశువగు నెడల ధూమహేతువు 
గార్హభము నేల సాధింపదన ? 


నూ. :- అర్ధాన్తరం హ్యర్థాన్తర స్యావపదేశః 3.౧.౮ 


అర్థాన్లరం హి=సర్వథా సాధ్యముకంళ భిస్నమగు పడార్థము, 
అర్జానరస్య = తనకంటె భిన్న మగు ' సాధ్యమునకు, ఆనప 
దేశః = అపదేశము కాదు, హేతువు కానేరదని యర్థము.,, 


ఏ వస్తువునకు దేనితో తాడాత్మషమో ఆ వస్తువు దానికి 
హేతువను నియమము లేదు. ఈ వృక్షము ఆ(మము., ఆ(మమీ 
వృక్షము- అను స్థలమున వృక్తత్వము ఆ(మత్వము అను నివి 
రెండును పరస్పరము తాదాత్మ్యము కలిగి యున్నను ఒక డాని 
కొకటి హేతువు కానేరదు కడా ! దేనికి ఏవస్తువు కార్యమో, 
ఆది యావస్తువునకు లింగము అను నియమమును సరిగాదు, 
ధూమముననుండు పార్థివత్వము వహ్ని కార్యమైనను, పార్టి 
వత్వము వహ్నిసాధక లింగమనుటకు వీలులేదు. అర్ధానరము 
అర్థానరమునకు ( ఒక వస్తువు మణియొక వస్తువునకు ) 
హేతువని నియమింప వీలుండదు. వహ్నికి ధూమమను 
హేతువు అర్ధాన్తరమైనను, రాసభాదులు హేతువులు కావు. 


Scanned by CamScanner 


| 


౧౦౪ వైశేషిక దర్శనము 


? 


కాని, ఏవస్తువు స్వభావముగా నే వస్తువుతో సంబద్ధమై యుం్య 
తన భావము (సత్తా. ఉనికి) వలన వస్తువుండి,తన య భాపమ్సు 
పలన వసువుండదో, అది దానికి హేతువు కాగలదు, ఇదియే 


క నియమము, (వస్తుస్యభావాత్‌ యో హి యేన ప్రతి 
బద్ధః సన్‌, తద్భావే భవతి తదభావే చన భవతి స ఏవ తస్య 
బాతు రితి సార్వథత్రికో నియమః) 


సక 
లా 
GE 


(పశ సపాదులు నికే వర్పించియున్నారు. 

॥ ఆలె ౧ ర్వా 

య దనుమేయేన సంఒదం పప్రసిదం చ తదన్వితే 
య (ఇ య: 

తవభావే చ నాస్తేవ తల్లింగ మనుమాపకమి” 


౧ 

ఆనుమేయముతో సంబద్ద మై డానితో కూడియుండుటల్‌ 

నేది (పః ద్ధమో, దేని యఖాపమువలన ననుమేయ వజండరో 
వ లి 


స 
అ వస్తువే యనుమాపకము - లింగము- హేతువని యర్థము. 


అవ : ఇట్లు వస్తువు స్వభావమువలన సాధ్యముతో (పతి 
ట్ట మై సాఢ్యముకంటె భిస్నుమగు పడార్థమే హేతుపగు 
నెడల, నేది డేనికి హేతువు కాగలదొ పరిగణింపకున్న తెలిసి 


- సంయోగి సమవా య్యేకార్థసమవాయి విరోధి చ 
9,౧౧౯ 
సంయోగి, కద నరక ఏకార్థ సమవాయి, విరోధి, మున్నగు 
నవి, లింగమ్‌ = హీతువులగును. 
కరణము ద్వారా కర్తను సాధించు నెడల సంయోగ 
గాతువగును, ఉదాహరణము- ఈ ప్రదేశము సారథివంతము' 


Scanned by CamScanner 


జ ఆ 


WD ధ్యాయము ౧౧4 GoM 


ట్‌ ఓ 


గతియిటి ఈ Kau Hovde, మిగిలిన 99" (4 Hr Oth) 
NY డ్‌ WW కట యీ ణం! కట A 
సుయ గా ములందునోసోరిలచుసు. 
యథార్థనుగ లింగము. అిన్నింయని నిర్ణయించి సరి 
శ! 
గింస $8 go into ఇను శీల్యులడు బోధించు నిది తపు 
కొన్నిటెనిమోూత మనూత్రమును గఖించింటబున్నాడు, 
~~ + tl. 


లన ; నికొర సనువాయులింగబు నుడాహరం 


టు 
చున్నాను, 
సూ, హా కార్యం కార్యాంE రస్య 3.౧.౧౦ 


కార్యమ్‌ = రూసము, కారో న్తరన్య = స్పర్శకు లింగము. 

రూసముగల (ప్రతి పదారమునను స్పర్శగుణము6 ౫ 

(oa) 

తీటును, 

రూపము స్పర్శము నివిరెండును ఒకే పదారముస సమ 
వాయ సంబంథమున నుండును, అందువలన నివి పరస్పర 
మొకచాని కొకటి యనుమాపక (7 
సమవాయిత్వం చెకస్నిన్‌ అరే స 

గ గు 

ఏకార్థ సమవాయిత్వ మనగా నొక పస్తువున రెండుగాని యం 
కెక్కువగాని పదార్థములు సమవాయ స౦బ౦భథమనుతో 
నుండుటయని యర్థము, 

అవ : విరోధి లింగము నుదాః 


నూ ;- విరోధ్యభూతం భూతస్య 5.౧.౧౧ 
14] 


C 
0 
ర్‌ 
ల్‌ 
బే 
[aa 
ఓ 


శీ 
Scanned by CamScanner 


క్త అద జో = 
ఆదూతమ్‌ు = ఆదిడ్యమానముగు వర్తనము, భూత స్య = విద 
B 
మాచ వాయు మేడ ముదుద[భ సంయోగమునకు, విరోధ 
జ్‌ 


ర్డ్‌ బుగ్స 
వాయువనకు సంయాగము కలిగినదని బోధీంచునని రాత్ర 
రము. 


aA 
ఆభూతస్య = ఆవిద్యమానవాయుమేఘ మరుదభ సంయో 
గమువకు ఆనగా నెక విధమగు వాయువులతో మేఘములకు 
గల పంయోగమునకు, విరోధి లింగమని యర్థము. 


3,౧.౧3 


తస్య 
[మానమై ఫూత్కారము చేయుచున్నపాము, 
'ద్యమానమై పొదలో నంతర్తితమైయున్న నకుల 


ఇందు హేతుసాధ్యములు రెండును విద్యమానములని 
సూచించుటకై పృథక్‌ సూత్రము రచించెను, 


ఆవ : ఇట్టు హేతువులను కొన్నిటిని ప్రదర్శించినను: 
యథార్థమున నన్ని లింగములు తజెలిసికొనుటకై తగిన నియమ 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము ౧-అఆ' ౧౮౭ 

మునుబోధించు టత్యావశ్యక మగుటచే తడర్భమై సూ|త్రము 
నారంభించు చుచున్నాడు. 

నూ 1౯ (ప్రసిద్ధి పూర్వకత్వా దపధెశస్య 3.౧.౧౪ 

ఆసదేశస్య = లింగము, ప్రసిద్ది పూర్వకత్వాత్‌ ప్రసిద్ది = 

జాసపూర్వకముగ. సిద్ధించుటవలన, దేనితో, 


జాసము [గహింపబడునో ఆది డానికి లింగమని 


భావ సంబంధమనియు, కపతారాన మనియు వాడు 
దురు. ఉడాహరణమునకై ధూమాోగ్నులు (గ్రాహ్యములు, | 
ధూమమున్నచో చోట ఆగ్ని తప్పక ఉండుటచే వీని సంబంధ ,| 
మహ్యభిచరిత 'మనబడును. అందుచేత ధూమ' మగ్చి! 
లింగము-, హేతువు- అపదేశము. 

నవీన నెయాయికులు(హేతుసమానాధికరణా త్యంతాఖ భావా 
(పతియోగి సాధ్య సామానాధి కరణ్యం - వ్యాప్తి 8) ఆ ఆని నిర్వ 
చింతురు. హేతు" సమానాధికరణాత్యంతాభాపః = హేత్వ; 
కరణ వృత్ర్యత్యంఠా భాపము.. హేతువు ధూపుము. హేత్వధ 
కరణము" పర్వతము, హిత్వధికరణ వృ త్యత్యంఠా భావము 
పర్వళములో “ఘటోనాస్తి' 'పటోనాస్తి'-ఆను ఘటపటాత్యంఠా 
ధావము, తృతృతియోగి ఘటము ' పటము, అఆపతియోగి 
సాధ్యము వహ్ని, ఆ వహి సామానాధికరణ్యము ధూమములో 


Scanned by CamScanner 


౧౦౮ వైశేషిక దర్శనము 


నుండును. అందువలన ధూమము వ్యాప్తిమంతమై హేత్తు 
వనబడుచున్నది, 


అవ : హేతువును నిరూపించి యహేతువును అనగా 
హేత్వాభాసమును (దుష్టహేతుపును) నిరూపించు చున్నాడు. 
సూ, :- అ ప్రసిద్దో౭ నపదేళః , ౨.౧.౧౫| 
అప్రసిద్ధః = ఏహేతువు దృష్టాంతమున నుండక సాథ్యాభావ 


స్థలమున నుండునో ఆది, అనపదేశః = హేత్వాభాసము, విరుద్ధ 
మను పేరుగల దుష్పహేతు వనబడును. 


అవ : హేత్వాభాసాంతరములను నిర్దేశించుచున్నాడు. 
సూ :- అసన్‌ సందిగ్ధశ్చ అనపదేశః 3.౧.౧౬ 
, ఆసన్‌ = పక్షమున అనగా సాధ్యస్థలమున, (సాధ్యాధికరణ 
మున) నుండనిది అసిద్ధ హేత్వాభాస మనబడును. సందిగ్ధః= 
సందిగ్ధ వ్యాప్తిగల హేతువు అనైకాంతిక మనబడును, 
అవ : విరుద్దాసిద్ద హేత్వాభాసముల కుదాహరణము. 
హా. :- యస్మా ద్విషాణీ తస్మా దశ్వః 3.౧.౧౭ 
కొమ్ములుండుటవలన నిది యశ్వమని యర్థము. 
గార్జభాకృతిని దూరములో జూచి యిట్టి ప్రయోగము 
చేయబడును, (పిండో౭ యమ శ్వః విషాణిత్వాత్‌) ఆ కనబడు 
పిండ విశేషము అశ్వము, కొమ్ములుండుట వలన. ఇక్కడ 
కొమ్ములుండుటచే అనునది హేతువు. అశ్వము సాధ్యము. 


Scanned by CamScanner 


తృతీయా ధ్యాయము ౧- ఆ ౧౦౯ 


అశ్వాభావస్థలమున * బాతువుండుటవలన నిది విరుద్ధ హేతువు. 


ఆశ్వస్థలమున హూతుపు లేకుండుటవలన అసిద్ధ హీతువువన్‌ 
థాత్సర్యము, 
- యస్మా ద్విషాణ తస్మా దౌరితి బానై కాంతిక 
స్యోదాహరణమ్‌ 3.౧.౧౮ 
కొమ్ములుండుటవలన ముందు కనబడు పదార్థము గోవు అని 
దీనియర్థ ము. 
ఇందు గోవు సాధ్యము. విషాణత్వము హేతువు. విషా 
ఇఖీత్వమను హేతువు గోభిన్నమగు మహిషాదులలో నుండుట 
వలన నిది యనైకాంతిక మనబడును. 
అవ : వైదికుల మతము ననుసరించి ఆత్మ సచ్చిత్‌ 
స్వరూపమయి యున్నది. అనగా నాత్మ జ్ఞాన స్వరూపమని 
యర్థము. ఆట్టిచో “ఇంద్రియార ప్రసిద్ధి రింద్రియార్టేభో 2. 
రాన్తరస్య హేతుః” అను నినూ త్రార్థము ననుసరించి జ్ఞాన 
గుణము ద్వారా అత్మయెట్లు సిద్ధింపగలదు 2? 
MP ఏలు ఆత్మేంద్రియార్థ సన్నికర్షాత్‌ యన్నిష్పద్యతే 
త దన్యత్‌ 3.౧.౧” 
ఆత్మేంద్రియార్థ సన్నికర్షాత్‌ = ఆత్మాధిష్టిత (మాణాదింద్రియ 
ములకు గంధాద్యర్థములతో నేర్పడు సంబంధ విశేషము 
వలన, యత్‌ = వస్తువులను తెలియజేయు నే జ్ఞానము, నిష్ప 


Scanned by CamScanner 


౧౧౦ వైగేషిక దర్శనము 


ద్యతే = కలుగుచున్నదో, తత్‌ = ఆజ్ఞానము, అన్యత్‌ = అత్మ 
స్వరూప భూతమగు జ్ఞానముకం కు భిన్నమైనది. 

అత్మ మనస్సుతోను, మనస్సు ఇం ద్రియములతోన్సు, 
ఇం[దియములు గంథాది పస్తు విశేషములతోను సంబంధించి 
నపు జేర్చడు పదార్థ జ్ఞానము ఆత్మకు స్వరూపము గాదు. అది 
యాత్మాశ్రిత నణమే, ఆత్మ స్వరూపమగు చిదాత్మజ్ఞానము 
దానికంటె విలక్షణ మైనదని భావము. 

వైడికుల మతమున ఆత్మ జ్ఞానస్వరూప మనుట నిజమే, 
జాన గుణకము కాదు.కాని, సంసారమున నున్నంత కాలము 
మనః సంయోగము వలన నేర్చడు "ఇది గంధము. ఇది 
రసము. గంధము ననుభవించు చున్నాను, రసము ననుభ 
వించుచున్నాను.. అను నాయా పదార్థ జ్ఞానము వ్యవహార 
(ప్రయోజకమై యిచ్శాదులవలె ననిత్యమై యుండు జ్ఞానము 
ఆత్మా(శిత గుణముగా నంగీకరింపబడు చున్నది. జ్ఞాన స్వరూప 
మగు నాత్మకు జ్ఞానము గుణమెట్లగునని సందేహింప నావశ్యక 
ముండదు. ప్రకాశ స్వరూపుడగు సూర్యుడు ప్రభా గుణము 
కలవాడైన ట్లదియు నుపపన్నము (హెతుబద్దము) కాగలదు. 


దార్శనికులలో సాంఖ్య, యోగ, వేదాంతకారులు 
ఆత్మను ప్రకాశాత్మకముగా నంగీకరించుచు, వ్యవహార సిద్ధి 
కొటకు వృత్తిజ్ఞాన మంగీకరించుచున్నారు. అరే వెశేషికులు, 
గౌతములు, మీమాంసకులును ఆత్మలో జ్ఞానగుణము నర౦గీ 
కరించుచున్నారు. కాని వీరిలో నొకింత భేదమున్నది. సాంఖ్య 
కారాదులు ఆత్మసన్నిధానముచే మనస్సు చేతనాయమాగ 


Scanned by CamScanner 


“తృతీయా ధ్యాయము ౧-ఆ ౧౧౧ 


మయి యందు జ్ఞానము కలుగుననియు ఆజ్ఞాన మాత్మయం 
దుపచరించుననియు నొప్పుకొందురు. వైశేషిక శారాదులు 
ఆత్మ సన్నిథాన మున్నప్పటికి మనస్సున చేతనత యేర్పడ 
వీలులేదనియు, ఇం(దియాది విశిష్ట మనసృంయోగమువలన 
నాత్మయందే జ్ఞాన ముద్భవించుననియు నభిప్రాయ పడు 
చున్నారు. ముక్తా వస్థయం డెల్లర మతమున మన సృంయోగా 
భావము నిర్విశషముగా నంగీకరింపబడుటవలన తత్సం 
యోగమువలన నేర్పడు జ్ఞానాది సమస్త గుణములు కలుగ 
నేరవు. కాబట్టి |త్రివిధదుఃఖ నివృత్తిచే శుద్దమగు నాత్మ తన 
చిత్స్యరూపముతో (బ్రహ్మానందము ననుభవించుచు శాశ్వత 
శాంతితో విలసిల్లగలదు. 

అవ : జ్ఞానగుణ హేతువుచే నాత్మ సిద్ధించినను, ఇత 
రాత్మ యెట్లు సిద్ధింపగలదు ? అన్యాత్మజ్ఞాన మన్యులచే 
నెబుగబడదుగదా ? 
సూ :- (పవృ త్తినివృత్తీ బ్‌ (పత్యగాత్మని దృష్టే పరత 

లింగమ్‌ 3.౧.౨౦ 

ప్రవృత్తి నివృత్తీచ = రాగమువలన నేర్పడు (ప్రయత్నము 
ప్రవృత్తి, ద్వేషమువలన నేర్చడు ప్రయత్నము నివృత్తి. ఇవి 
రెండును, ప్రత్యగాత్మని = తనయాత్మలో, దృ = హితాహిత 
ప్రాప్తి పరిహారముల కనుకూలమగు (క్రియలను కలిగించునవిగా 
తెలిసికొనబడినందువలన, పరత్ర = ఇతరాత్మయం౦ దు, 
లింగమ్‌ = హేతుసంపాదకములగుటచే లింగము. 


Scanned by CamScanner 


30౨ 


తనలో నెట్లు చేష్టలు నలుణసచు నున్ననో అమే యితరుల 


తోను జూచు చ చున్నాడు. ఇట్టి సమాన చేష్టలవలన పరునిలో 
గలుగు చేషయు తన చేష్టవలెనే ప పయత్న విశేషమువలా 


a నవవ, ఆ ప్రయత్నము ఆత్మ సమవేతమనియు 
వీలుకలుగుచున్నది, అందువలన పరాత్మ యు 


తృ తీయా ధ్యా య నర 
ద్వితీయాహ్నో కము 

ఆవ్‌. : అం్మదియార్థ (పసిద్దివలె మనోగతియు నాత్మ 
లింగమని ముందు వర్చింపనున్నాడు. మనః పరీక్షణ నొనర్చ 
కున్న నది యుక్తము కాదు. కాబట్టి యుద్రేశ క్రమము 
నుల్లంఘించి మనఃపరీక్షణు నొనర్ప నారంభించుచున్నాడు. 
“< sm క్షీ An అక్ష 4 
సూ ఆత్మందియ ర్ట నన్నికరై జ్ఞానస్య 

భావో౭-భావళ్చ మనసో లిజ్ఞమ్‌ 3.౨.౧ 

ఆత్మేం(ద్రియార్థ సన్నికర్టే = అత్మాధిష్టితములగు నిం|ద్రియము 
లకు స్వార్థములయిన శభ్రాది విషయములతో సన్నికర్త ముండి 
నను, ఒకే విషయమున కలుగు, జ్ఞానస్య = సాక్షాత్కా రాత్మకీ 
మగు జ్ఞానముయొక్క, భావః == ఉత్పాదః - ఉత్పత్తి, 
అభావః౭అన్యవిషయమున అనుత్పత్తియు, మనసోలింగమ్‌* 
మనస్బను నింద్రియ సిద్ధికి (ప్రమాణము, 3 అటే 


మ 


Scanned by CamScanner 


తృతీయా ధ్యాయము ౨-ఆ ౧౧౩ 


సూ|తములోని చకారము వలన స్మృతి, అనుమానము, 
అగమము సంశయము, నుఖదుఃఖోపలభ్ధియు మనస్ఫిద్ధికి 
(పమాణవఎలుగా (గహింప వలయును. 

ఆక్మాధిష్టితములయిన (మఘాణాదీందదియము అశుభం 
నొకే సమమమున ననన వివ యలుణరూనే గంధాదులతో స సన్ని 
కర్షములై ముండ సర్వేంద్రియములతో సర్వవిషయిక జ్ఞాన 
మొకేక్షః 'మున గలుగవలయును కాని, అట్లు కలుగక యొక్క 
క్షణమున గంధజ్ఞానమో ఈ లేక రసజ్ఞానమో, లేక స్పర్శజ్ఞానమో 
ఎదోయొ క జ్ఞానమే" కలుగుట ల్‌ రో కసిద్ద విషయము, దీనినిబట్టి 
అత్మే౦ ది యములకు మధ్య మతియొక నిమిత్తముండి యుండ 
వలయునని యనుమానింప నగుచున్నది, డాని సాన్నిధ్య మే 
యిం |ద్రియార్థ సన్నికర్ణమున కుండునో తద్విషయక జ్ఞానమేర్చ 
డును, ఇతరేం(డ్రియార్థములకు ఆ నిమిత్తాంతర సాన్నిధ్యము 
లేకుండుటచే నాక్షణమున నితర విషయకమగు జాన మేర్చ 
డదు. ఆ నిమిత్త మే మనస్ఫనబడును, 


౧) ఆత్మేం(దియార్థ సన్నికర్షము కార్యోత్సత్తియందు 
కరణాంతరము నపేక్షంచును. సన్నికర్ణముండినను కార్య 
ముద్భవింపకుండుట వలన ఇందపేక్షింపబడు కరణాంతరమే 
మనస్సనబడును, 


౨) సుబాది జ్రానము కరణజన్యము; జ్ఞానమగుటవలన, 
గీంధాది జ్ఞానమువలె సుఖాదిజ్ఞానమునకు (మాణాదీంద్రియ 
ములు కరణములు శానేరవు. “కాబట్టి యేది యిట్టిచో కరణ 
మగున్లో అదే మనస్సు. స్కృత్యాదులకు నికే ఘ్రాణాదీంద్రియ 


| 5] 


Scanned by CamScanner 


౧౧౪ వైశేషిక దర్శనము 


ములు కరణములు కానేరవు. [మాణాదీందియములు చె 
నను స్మృతి కలుగును. నిమిత్తము లేకున్న కలుగ నేర్న 
గనుక ఏది నిమిత్తమగునో అదే మనస్సు. వైశేషికులు వైదిక్ష 
లగుటవలన మనస్సును మధ్యమ పరిమాణము కలదిగా న్య 
కరింతురు. అణుపరిమాణ మవైదికము. మనస్సు మధ్య 
పరిమాణము కలదగుటచేత' నెల్లప్పుడు నన్ని యింద్రియమ్సు 
తోను దానికి సన్నికర్షముండును. ఉండినప్పటికి కేవల మన; 
సన్నిధానము జ్ఞాన (పయోజనము కాకపోవుటచే సర్వేంద్రియ 
జ్ఞాన మొకేమాజు కలుగదు. ఆత్మకృతివలన, నాయా 
యిం(దియములందు లబ్ధవృత్తిక మైన మనఃసన్నిధానమే జ్ఞాన 
సాధనము కాబట్టి పర్యాయ (ఒకజ్జానము తరువాత మట్లొక 
జ్ఞానము) జ్ఞానమే యేర్చడును. దోషమావంతయు నుండు, 

అవ : ఇట్లు మనస్సు సిద్ధించినను, దాని [ద్రవ్యత్వ 
నిత్యత్వము లెట్లు సిద్ధించును ? 
సూ :- తస్య (దవ్యత్వనిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే 

3,9,౨ 

త్రస్య = ఆమననస్ఫ్సుయొక్క, (దవ్యత్వనిత్యత్వే = (ద్రవ్యశత్య 
నిత్యత్వములు, వాయునా =వాయు (ద్రవ్యత్వని త్యత్వములను 
సొధించిన హేతువుద్వారా, వ్యాఖ్యాతే = సాధింపబడినవని 
తెలిసికొన వలయును, 

ఇంద్రియలక్షణము - యద్ధి శరీరాశ్రయిం సీ 
స్వసంయు క్రే౭ర్టే జ్ఞాతు రపరోక్ష పతీతిసాధనం (దవ$ 
తదింద్రియ మిత్యుచ్యతే” శరీరము నాశ్రయించి తనతో ఫో 
యుకమైన పదార్థమునందు ఆత్మకు ప్రత్యక్ష జ్ఞానసాధననగ 


న్‌ 
Scanned by CamScanner 


యుమిు ౨-౪ C౧౫ 


ఆవ: (ప్రతిశరీరమునండును దునస్సు ఒకటి యుండనా? 


రేక ఆనేకములా ? 


నూ కా (పప్రయత్నాయౌగపద్యాత్‌ జానాయాగపద్యా 


చెకమ్‌ 3.౨.3 
ప్రయత్నాయ గపద్యాత = ఆన్ని యదడరయుకములందును . ఒకే 
మాటు [కియా హేరుక ప్రయత్న ముదడయింపకుండుటచేతదను, 

న్‌ కమా 


టి కక్ష 


వసస యుండును. 

మన సే యంగముతో సంయుకమైన నాయంగము 
నందు" క్రియను జనింపపెయు ప్రయత్నము కలుగును, ఇట్ల 
మన స్చే యిం[డియమురో సంయుక కమైననా యిం(దియముతో 
తద్దిషయకమైన జ్ఞానమాత్మక్తు కలుగును, అది వై*షకుల 
పద్దతి, [పతి శరీరము క ననేక మనస్సు లున్న పక్షమున 
అనేక (ప్రయత్పములు ననేక జాసములు నొకే సమయమున 
అత్మయందడు కలుగవలపి లతకు, [క్రమముగా కలుగ 
రాదు. లోకమున బ్దానపయత్సములు (క్రమముగా కలుగు 
ల్యూ చూచుచున్నాము .ఒకచో పప్రయత్నించువాడు పూర్వ 
ను సపహాప్తి ౧ టు ఆఅన్యత (ప్రయత్నింప, 
నట్టు We యొక పిషయమును గూ ర్చి తలిసికొను సమయ 
సశ లు. విషయములను గూ ర్చిన జ్ఞాన మేర్చడదు. కాబట్టి 

మునందును ఒద్కుట మ మనస్సుండునని భా వదు, 


Scanned by CamScanner 


ఆల వైశేషిక దర్శనము 


అవ ; మనస్సును పరీక్షించి మరల నాత్మను పరీ క్షయ 
దలచి తత్సాధకములయిన లింగములను ప్రదర్శింళ్ఞు 
చున్నాడు. 
నూ. :- (ప్రాణాపాన నిమేషోన్మేష జీవన మనోగ 
తీంది యాంతరవికారాః, సుఖదుఃభేచ్చాద్వేష 
[పయత్నా శ్చాత్మనో లిజ్జాని వే. 
ముఖనాసికలద్వారా వెలుపలికివచ్చు స్వభావముకలదై, ఊర్థ్వ 
గతికలిగి శరీరమునందు సంచరించువాయువు (పాణమన 
బడును. మూ(త్ర పురీషములను కిందికి నడపుటలో హేతువై, 
అధోగతి కలిగి దేహమున ' సంచరించువాయువు అపానమన 
బడును. కనుజెప్పలను సంయోగింపజేయు [కియ నిమేసషమన 
బడును, దాని విభాగ నిమిత్త మగు ' కర్మము ఉన్మేష మన 
బడును. శరీరపు వృద్ధిక్షయ సంరోహణాదికములు జీనన 
కార్య మగుటచే జీవనమనబడును. ఇదే (పాణధారణము, 
అభిమత విషయములను (గహించు నిం|దియములతో సంబం 
ధమునక్టై. ఆయాపదార్థములం దేర్చడు నునోవృత్తి మనోగతి 
యనబడును, కమలాఫలాదుల రూపమును కంటితో చూచుట 
తోడనే రసానున్మృతి పూర్వకముగా లాలాజల సంస్లవాత్మీక 
మెన రసనేంద్రియ వికారము ఇం[దియాంతర వికారమన 
బడును. ధర్మమువలన జనించి యనుకూల వేదనీయమైన 
(అనుభవించుటకు తగిన) గుణము సుఖము, అధర్మజన్యజే 
ప్రతికూల వేదనీయమైన (అనుభవించుటకు తగని) గుణము 
దుఃఖము.తనకొజకో లేక పరులకొణకో అప్రాప్తార్ల ప్రార్థనము! లేన్‌ 
దానినికోరుట) ఇచ్చ యనబడును, ద్విష్ట-ద్వేషింపబడు సాధన 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము ౨-ఆ ౧౧౭ 


' జానజన్యమగు (దేంషించుటకు తగిన సాధనజానమువలన 
లాం 


ణా 

గ్‌ ల సీ = sR aig ప్రో ల 
గలుగు) గుణము ద్వ్యాషమనబడును. కృతిక పర్యాయమై 
అలో ” 


జనకమగు గుణము ప్రయతృమనబడును. నూ[తమునందలి 
తు జ ను. 


ప తీ కో ఇల (శ ॥ అల ఆ ఆటీ ల 
చకారము ఖభ్లానము ఆత్మలింగముగా భారను వర్తింపబడి 
లా అల ఇన్నా న ఆపే జ్ర 7 
నద”ని నూచించును. క బట్టి, [పాణాహాన యులు Ev 


* ములు, జీవనము, మనోగతి, ఇంటద్రెయాంఎ = 2౫ 
34 గా బ్‌ నీ అలి Can ans 4) 

( దుఃఖములు, చ్చాద్వష (పయత్నమయుల నన్ని 

' వలె, ఆత్మనః = జవాత్మయొక్క, లిజాన = సాధక [పమాణ 

t ౧ 


“ములు, అని సూత్రారము, 
రి 0 


కల 55 


(౧) శరీరము నందలి పాణాపానాది నామము 
పిలువబడు వాయువు ఊర్ద్వాధోభాగ ములకు నడచుచు3 
' వాయు స్వభావమునకు విపరీతమగు ని యూ ర్ట్వాదోగమనము 
' పయతృనంతుశగు శరీరాధిష్టాత యొకడు లేకున్న జరుగ 
రదు. కాబట్టి తిర్యగ మన స్వభావమగు వాయువు 

త 


cl 


¢ 


బడును, 

(తిర్యక్‌ = అడ్డముగా) 

(౨) నోదనాభిఘాతాదులయిన దృష్ట కారణములు 
లేకయే యేర్చడుచుండు నిమేషోన్మేషము లను కర్మములు, 
కొండొకని (ప్రయత్న్సములేకున్న కలుగనేరవు. దారుయం్థ్ర 
మును నడపువానివలె నిమేషోన్మేషములను కలిగించువాడే ఆ 
మాత్మ యనబడును. 


(నోదన = నెట్టుట.) 
మి 


Scanned by CamScanner 


అనా వైశేషిక దర్శనము 


(3) జీవనమని చెప్పబడు పకిక్షణ శరీర వర్ణన 


~ 7 లాయ 
క్షత సంరోహణాదులును ఆధిషాత లేకున్న జరుగ నేర్య 
గృహము వర్ణనాదుల నొనర్చు గృహపతివలె ఆహారార్ష 
శే గ్‌ కవు న్‌ రాం 
ద్వారా శరీర వర్హనాదుల నానరించు వాడే యాత్మ యనక 


(౪) ఆభిమత విషయ (గాహక కములగు నిందియప్వు 


సంబంధముకొజకు, శరీరాభ్యంతర ప్రదేశములం 
మనోగతి [పేరకుడు లేకున్న గలుగనేరదు. కందుక (ప్రే 
జాలకునివలె నాయ- యిందియములతో సంబంధింప జే 
టకై మనన నూను (పేరించువాడే ఆత్మ, 

ఇక్లే యిం|దియాంతర వికారము, నుఖదుఃఖము 
మున్నగు వాని ద్వారా ఆత్మను సిద్ద పజచు ననుమానములః 
పాఠకు లూహింతురుగాత |! 

ఇక్కడ జ్ఞానాద ద్యనిత్య గుణములు నిత్యమైన యాశ 
లింగములుగా నూ(తింపబడినవి. కాని యివి మనో విశిష్ట 
ఆత్మకు చెందును. కాని కేవలాత్మకు చెందవు. కేవలా ఇ 


కూటస్ట నిత్యము ధర్మముల యుపచయాపచయముల( హెచ్చు 
తగ్గులు) వలన ధర్మియందు వికార మే ుడుట సర్వతం( 
ము య మనోయోగము లేకుండుట 


అవ : జ్ఞానాది సాధకముల ద్వారా ఆత సిద్ధించిన 
టికి దాని ద్రవ్యత్వ నిత్యత్వము లెట్లు సిద్దింపగలవు ? 
ల న శ 
యౌ" ఆణ్య [దవ ్యత్వనిత్యత్వే వాయునా వ్యాఖ్యాత 


Scanned by CamScanner 


తృతీయాధ్యాయము ౨-ఆ ౧౧౯ 


వాయువును నిత్య ద్రవ్యమని నిర్ణయించిన సాధనములే 
ఆత్మ నిత్యత్వ (దవ్యత్వముల సాధించునని సూత్రార్థము. 
కాని, ఆత్మ పరమార్థ (ఉత్పత్తి వినాశములేని) నిత్యము. 
వాయువుపలె ఆప్రలయ (ప్రలయము వజకునుండు) నిత్యము 
కాదని తెలిసికొనవలయును. 

ఆవ : దృష్టలింగముద్వారా ఆత్మను సాధింపపలయును 
గాని, జ్ఞానాది లింగములవలన నేమి ప్రయోజనము ? 


సూ :- యజ్ఞద త్త ఇతి సన్నికర్ణే పత్యక్షాభావాత్‌ 

దృష్టం లింగం న విద్యతే 3.౨.౬ 
సన్నికరే = యజ్ఞదత్తునితో, తచ్చక్షుః సంయోగమనెడి సన్ని 
కర్త మేర్చడిన, యజ్ఞదత్తుడు అను, (ప్రత్యక్షాభావాత్‌ = శరీ 
రము (ప్రత్యక్షమైనను, యజ్ఞదత్తుడని శరీరాధిషాతయైన ఆత్మ 
జ్ఞానము కలుగదు. కాబట్టి, దృష్టం లిబ్బమ్‌ = దృష్టవ్యాప్తిగల 
సాధక ప్రమాణము, న విద్యతే = లేదు. 


మన మెవరినైన కన్నులతో చూచిన నతని శరీరము 
ప్రత్యక్ష మగును, కాని, అతడు గోవిందుడో, యజ్ఞడశత్తుడో, 
మతియెవరో తెలియదు. ఆయా శరీరములందుండు ఆత్మలను 
గుర్తింపదగు (ప్రత్యక్షసాధన మొకటియు లేదని సూత్ర 
భావము, 


'అవ : అటగుచో జానాది లింగముల వలన నెటి యాత్మ 
గా ఖా టు 
సిద్ధించును ? 


నూ: సామాన్యతో దృష్టా చ్చావి శేషః కె.౨ 


nn / 
Scanned by CamScanner 


౧౨౦ వైశేషిక దర్శనము 


సామాన్యతో దృష్టాత్‌ చ = సామాన్యతో దృష్టమను సంజ 
జ్ఞానాదుల వలన, అవిశేషః = ఆత్మత్వాది సామాన్య విశ్వ 


రహితమగు నొకద్రవ్యము మాత్రము సిద్ధించును. ల 


అప : ఇది ఆత్మ అను విశేషజ్ఞాన మెట్లు క లుగున్స ? 


సూ. :- తస్మా దాగమికః 3,౮ 
తస్మాత్‌ = సామాన్యతో దృష్టానుమానమువలన సామాన్యము? 
(ద్రవ్యమొకటి సిద్ధించును కాబట్టి, “ఆత్మ' అను విశేషజ్ఞానము 
ఆగమిక: = వేదసిద్ధము. 

"యస్మిన్‌ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః " 
యజు. ౪౦.8 

“ఆత్మానం చే ద్విజానీయాత్‌" బృ. ఉ. ౪౮౪.౧౨, | 

ఈ వేదోపనిషద్వాక్యములలో ఆత్మశబ్దము (పయోగింప | 
బడి యున్నది, 

అవ.: ఆత్మయనుదానిని పృథివ్యాదులలో నొకటిగా 
నంగీకరింపక అతిరిక్తముగా నాగమిక దవ్యముగ నంగీకరింప 
నేం ? 


సూ :- అహమితి శబన్య వ్యతిరేకా న్నాగమికమ్‌ 3,౨,౯ 
టు 


ఆహమితి శబ్బస్య = ఆత్మయందు నిరూఢమైన (అహమ్‌) నేను. 
అను పదము, వ్యతిరేకాత్‌ = పృథివ్యాది వాచకములక౦ంకే 
భిన్నమగుటవలన, వానిలో నొకటి కానేరదు. కాబట్టి, నాగ 
మికమ్‌ = ఆగమ సిద్ధమైన ఆత్మను కాదన వీలులేదు. 


Scanned by CamScanner 


తృతి యాథ్యాయము ౨-9 ౧౨౧ 


ఏశబ్ర మే యర్హమునకు వాచకమో అది దానితో నన్వయిం 
చుట లోకమునజూచుచున్నాము.సామానాధికరణ్యమే అన్వయ 
మనబడును. తవభావము వ్యతిరేకమనబడును. ఆత్మ పృథి 
వ్యాదులలో నన్యతమమగునేని ఆత్మ నిరూఢ మగు (ఆత్మ 
యందు వాడబడు) శబ్రము పృథివ్యాదులకు వ్యతిరేకము 
కాజనదు. ((దవ్యం భూః ఇతివత్‌ అహం భూః అహముదకమ్‌ 
ఇతి దృగ్యేత) 'భూమి ద్రవ్యము అని ప్రయోగింప బడునట్లు 
'నేను భూమి'- “నేను జలము'- అని ప్రయోగింప బడవల 
సినది. కాని, అట్లు పయోగింపబడుట మనమెన్నడును జూచి 
యుండము. కాబట్టి “నేను' (అహమ్‌) అను శబ్రముచే వ్యవ 
హరింపబడు నాత్మ పృథివ్యాదులలో చేరక క్మేన్నమే యని 
స్పష్టపడు చున్నది. 

అవ : ఈ విషయమున (పత్యక్షాత్మవాది యిట్లా క్షేపించు 
చున్నాడు, 
నూ. :- యది దృష్టమన్వక్ష్న మహం దేవదత్రోఒహం 

యజ్ఞద త్త ఇతి 3, ౨.౧౦ 
అహం దేవద_త్తః, అహం యజ్ఞదత్తః ఇతె = “నేను దేవదత్తు 
డను, నేను యజ్ఞదత్తుడను' అని, అన్వక్షం యది దృష్టం= 
(పత్యక్షణానముండగా అనుమానాదులతో నేమిపని? అని 
సూ త్రార్థము, 

(ప్రత్యక్ష సిద్ధవస్తువును అనుమానము ద్వారా సాధించుట 
నిప్ప్రయోజనము. కావుననే, న్యాయవార్తిక తాత్సర్యటీకా 
గ్రంథకారులయిన శ్రీ వాచస్పతి మి[శ్రులు “నహి కరిణి దృష్టే 

16] 


Scanned by CamScanner 


saa వైశేషికదర్శనము 


చీత్కారేణ త మనుమిము తే౭.నుమాతారః” ఏనుగున్సు కోంట్రిజ్ఞ 
చూచిన తరువాత నైయాయికులు చీత్కారము ద్వారా ఏన్ల 
' ననుమానింపరని (వ్రాసి యున్నారు. 'నేను దేవదత్తుడను' క్యా 
దత్తుడను అని ప్రత్యక్షసిద్ధ మగుచుండ ప్రత్యగాత్మ స 
ఘానము ద్వాగా స్తాధింపనేల ? అని సూ[తభావమ్ము, 

అవ ; సమాధానము, 
సూ. :- దృష్ట ఆత్మని లిజ్లే ఏక ఏవ దృఢత్వాత్‌ 

(పత్యక్ష వ(త్ప్సత్యయః 9,9౧౧ 

అత్మని = ఆత్మకు సంబంధించిన, లిజ్లే = జ్ఞా నేచాద్రి 
లింగము, దృషేఘటమును తెలీసికొనుచున్నాను, పటమును 
కోరుచున్నాను అను నిట్టి జ్ఞానము లభింపగా, ఏక వీవ='ఒకే 
ఆనుమానిక జ్ఞానము- కలుగుచున్నది, ఆ జ్ఞానము, దృఢ 
త్వాత్‌ = తొలగింప శక్యము గానందున, (ప్రత్యక్ష వత్చళ్య 
యః = ప్రత్యక్షమువలె తోచును; కాని_ ప్రత్యక్షము .గాడు 

నేను తెలిసికొనుచున్నాను, కోరుచున్నాను, చేయు 
చున్నాను. అని కలుగు జ్ఞానేచ్చా కృతులనుబట్టి “దష్టవ్యాశి 
రి క్తమై ప్రత్యగాత్మయను నొక వస్తువు కలదు, అందు జ్ఞానాదు 
లాశ్రయించి యున్నవి” యని యొక జ్ఞాన: ముదయించును. 
అది దృఢముగా నుండుటచే ప్రత్యక్షమువలె' “తోచునుగాగి 
(ప్రత్యగాత్మ యెన్నడును ప్రత్యక్షవిషయము గాదు.. కావున 
ముందు సూ|త్రకారుడు తత్రాత్మా మనశ్చా ప్రత్యక్ష. (౮:౧2 
(ఆత్మ మనస్సు ప్రత్యక్షముకావు) ఆని: వర్ణించి యున్నాడు! 


Scanned by CamScanner 


తృతీయా ధ్యాయము ౨=ఆ ౧౨౩ 


అవ : లైంగిక (ప్రత్యక్ష గోచరమగుటచే మే మాత్మను 
(ప్రత్యక్ష మనుట లేదు. నేను దేవదత్తుడను. నేను యజ్ఞచత్తు 
డను ఆని కలుగు మానస ప్రత్యక్ష విషయ మగుటబే (ప్రత్యక్ష 
మనుచున్నామందురేని దానికి సమాధానము. 


సూ. :- దేవదతో గచ్భతి యజ్ఞదతో గచ్భతీ 
త్యుపబారా బ్భరీరే (పత్యయః 3.౨.౧౨ 
దేవదత్తో గచ్భతి యజ్ఞదత్తో గచ్చతి ఇతి = దేవదత్తుడు వెళ్ళు 


చున్నాడు, యజదత్తుడు వెళ్ళుచున్నాడు అని, ఉపచారాత్‌ = 
లక్ష ణద్వారా, శరీరే (పత్యయః = శరీర విషయక జ్ఞానము. 


(అన్వయానుపవ త్తిర్యా తాత్సరా్యనుపపత్రిర్వా లక్షణా 
బీజమ్‌) లక్ష్యార్థమునకు కారణము అన్వయానుపపత్రియో 
తాత్పర్యానుపప్తత్రియో యగును. కాబట్టి శరీర విశిష్ట(పత్య 
గాత్మయందు శక్తములయిన దేవదత్తాది పదములు అన్వ 
యానుపప త్తిచేత, లఅలక్షణావృత్తిచే శరీరమునందు వర్తిం 
చును, అని భావము, 


అవ : లక్ష ణార్థమున శంక-= 


సూ, 2 సందిగ్గ స్తూవచారః 3.౨౧౩ 


సంశయ [గ సము, | 


ఉపచారః=పె సూ (తమున జెప్పబడిన లక్ష ణార్థము, సందిగ్ల$కా 
| 
|, 


దేవదత్తుడు వెళ్ళుచున్నాడనిన దేపదత్తుని శరీరము | 
వెళ్ళుచున్నదని లక్ష ణార్థ మొనర్చుటకు తగిన హేతువు నిరే | 
శింపబడకుండుటచే నయ్యది సందిగ్గమని భావము 


Scanned by CamScanner 


౧౨౪ వైశేషిక దర్శనము 


అవ : దేవదత్తాది పదములు లక్షణావృత్రిచేత శరీరమ్స 
నందు వర్తింపకున్న నెందు వర్తించును.? 
నూ, ;- అహమితి (పత్యగాత్మని భావాత్‌ 
జగ ర్‌ ౨,౨, 
పర తాభావా దర్థాంతర (పత్యక్షః 2౨.౧౪ 
అహమితి = నేను దేవదత్తుడను అను ప్రత్యయము, ప్రత్య 
గాత్మని భావాత్‌ =.తనలో (జీవా త్మ లో) గలుగుటవల్లను, 
పర|త్రాభావాత్‌ = ఇతర|త గలుగక సోవుటవల్లను, అర్హాంతర 
(ప్రత్యక్షః = శరీరముకం జె భిన్న మైన ప్రత్యగాత్మ విషయమే 
గాని శరీరవిషయము గాదు. 
నేను అను జ్ఞానము (పత్యగాత్మయందు గలుగును, 
అన్యత గలుగదు. ఈ జ్ఞానము శరీరవిషయికమైనచో అన్య 
శరీరములందును గలుగవలయును. అట్లు గలుగకుండుటచే 
ఆత్మ (ప్రత్యక్షమనియే యెజుంగవలయు నని పూర్వపక్షాభి 
(ప్రాయము. 
అవ : సమాధానము- 


నూ, :- దేవదతో గబ్భతీ త్యుపబారా దభిమానా 

తావ చృరీర [పత్యక్షోఒహంకారః 3.9.౧ 
దేవదతో గచ్చతీతి=దేవదత్తుడు వెళ్ళుచున్నాడు, యజ్ఞదత్తుడు 
వెళ్ళుచున్నాడు అను (పత్యయము (జానము)వలె, ఉస 
చారాత్‌=లక్షణావృ త్రిలో, అభిమానాత్‌ శరీర ప్రత్యక్ష 8=శరీరమే 
ఆత్మయ నెడి యాత్మాభిమానమున-శరీరమున - (ప్రత్యక్షము, ' 
అహుంకారః = నేను దేవదత్తుడను, నేను యజదతుడను అను 
అహం వత్యయము, ~—- 


Scanned by CamScanner 


తృతీయా ధ్యాయను Cer, (౧.౨ ౫ 
దేవదత్తుడు వెళ్లుచున్నాశను బ్రానము శరీర పిషయకీ 
ము భం 
మయినట్లు అభినూనమువలన “నేను శేసనతుశను యజ 
ఫాలో om 
' దతుడను ఆసు అహం (ప్రత్యయము మతము లక్ష wd 
శరీర విషయమేగాని యన్యము కావని భావము. 
అవ : మరల శంకించుచున్నాడు, 


సూ. :- సందిగ్ధ స్తూపవారః 9.9.08. 


అహంకారము శరీర (ప్రత్యక్షమేకాని అర్జాంతర (ప్రత్యక్షము 
కాదనుటకు తగిన హేతువు నిర్లేశింప బడలేవనియే యీ 
సూ(తతాభిిపాయను. 
అవ : మరల శంకను పరిహరించుచున్నాడు, 

నూ. :- న తు శరీర విశేషాత్‌ యజ్ఞద త్త విష్ణుమ్మితయోర్‌ 

జ్ఞానం విషయః 3.౨౧౦ 
యజ్ఞద త్ర విష్ణు మిత్రయోర్‌ జ్ఞానమ్‌ = నేను యజ్రదత్తుడను, 

(=a ణి లె లా కో అనాలి 

నేను విష్ణు మితుడను అను జ్ఞానము, శరీర విశేషాత్‌ = 


శరీరవిషయిక మగుటవలన, విషయః = అత్మ విషయము, 
నతు = కాదు. 


ఆత్మ కూటస్ట మగుటచే కేవలాత్మయందు ముఖ్య గౌణ 
గుణము లేవియు కలుగనేరవు. శరీరమున గమనము ప్రత్యక్ష 
ముగా కనబడుచున్నది." కాబట్టి దేవదత్తాది శబ్దములు లక్షణ | 
చేత శరీరమున వర్తించుట కెట్టి హానియు నగపడదు, అట్టి 
యెడ సందేహమేలయని సూత్రాభిప్రాయము. 


Scanned by CamScanner 


గి ౬ వైశేషిక దర్శనము 


'డేవదత్తో=౭హం-నేను దేవదతుడను' అను ప్రత్య 
యాదులు శరీర విషయికములగు నెడల సామాన్యతో దృష 
ట్ర 


మగుటచే ఆత్మ యాగమికమే కాని ఆనుమానికము నానే 
దందురేని, 


సూ. :- అహమితి ముఖ్యయోగ్యాభ్యాం శబ్దవద్వ్యతి రేకా 
వ్యభిచారా ద్విశేషసిద్ధే ర్నాగమికః 3.౨౧౮ 


ముఖ్యయో గ్యాభ్యాంచాముఖ్యయో గములద్యారా, అహమితి = 
నేను దేవడత్తుడను, యజదత్తుడను అను జానముచేత, శబ్ద 
పద్వ్యతిరెకావ్యభిచారా ద్విశేష సిద్దేః = శబ్దగుణము ద్వారా 
ఆకాశము సిద్ధించునట్టు ఆత్మ అను విశేషపదార్థము సిద్ధిం 
చుట వలన, నాగమికః = ఆగమమాత సిద్ద మన' నొప్పదు. 


శబ్దగుణము పృథివ్యాద్యష్ట (దవ్యములందు లభింపనిదైే 
తనకాశయ భూతమగు నాకాశ (ద్రవ్యమును పృథివ్యాదులకు 
భిన్నముగా నెట్లు. సిద్ధింపజేయుచున్నదో అక్ష “నేను దేవ 
దత్తుడను నేను యజ్ఞదత్తుడను" అను నిట్టి ప్రత్యయము పృథీ 
వ్యాద్యష్ట (ద్రవ్యములం దనుపలబ్దమై తన కాశ్రయభూతమగు 
అత్మను సిద్ధింపజేయు' చున్నది. కాబట్టి పరిశేషాదనుమాన 
(పమాణగమ్యమగుటచే ఆత్మపదార్థము కేవల మాగమిక మన 


రాదు. అనుమానాగమము లను ప్రమాణద్వయ సిద్ధమని 
యెజుంగ వలయును. 


అవ : ఆత్మ [ద్రవ్య మింతవబకు పరీ క్షంపబడి సరి 
ఇకముందు ఆత్మ నానాత్వమును పరీక్షింపదలచి ఫూర్వపకీ 
మును సూ|త్రించుచున్నాడు. 


Scanned by CamScanner 


యము ౨- ఆ ౧౨౭ 


నూ. :- సుఖదుఃఖజ్జాన నిష్ప _త్త్యవిశేషా దై కాత్మ్యమ్‌ 


5.౦౨,౧F౯ 


ఐకాత్మ్యమ్‌ = చెత మెతాదుల శరీరములు భిన్నము 
లైనను వానిలోని ఆత్మ మాతమొక్క_ కే. కారణ మేమన? సుఖ 
న నిష్ప _్ర్యవిశేషాత్‌= ప్రతి శరీరమునందును సుఖము 
దుఃఖము జ్ఞానముమున్నగు గుణము లుత్సన్నము లగుటయే 


శబ్ద గుణా[శయభూతమగు నాకాశ మొక్కటియై 
నట్లు. సుఖదుఃఖ జ్రానాదిలింగము.లచే నిష్పన్నమగు నాత్మయు, 
నొాక్కటియే యని సూతాభ్మిపాయము,. 


సూ, :ై వ్యవస్టాతో నానా 3.౨.౨౦ 


సంబంధించిన వానితో కలియకుండుటంబట్టి, నానా = ఆత్మ 
యొకటికాదు అనేకములని యెబుంగవలయును. 


బాల్యావస్థయం దనుభవించిన నుఖదుఃఖాదులు వృద్ధా 
వస్థ్ట యం దనుసంధింపబడును. నేను బాల్యమున సుఖ 
మనుభవించితిని, నేను దుఃఖము ననుభవించితిని అని స్మరింప' 
బడును. అళ్లు యెల్ల శరీరములందు నొకే యాత్మ యున్న 
యెడల ఒక శరీరమున నేర్పడు సుఖదుఃఖములు మజియొక 
శరీరమున తెలియవలసి యుండును. ఒకరు సుఖులైన 


Scanned by CamScanner 


౧౨౮ వెగషిక దర్శనము 

నెల్లరు నుఖులును, ఒకడు దుఃఖయైన నెల్లరు దుఃఖుల్పన్ల 
కావలసి యుందురు. లోకమున నట్లు మూడజాలకున్నాన్సు 
కాబట్టి యాత్మ యొక్కటి యన వీలుకాదు. ్రతిశరీరమ్స 
గ్రొగ్ర యాత్మ ఖన్నముగా నుండనలయును. 


అవ: యుక్రితోననేకాత్మలు సిద్ధించినను శాస్త్ర మంగీక్ర 
రించు నా యన, 
నూ. : శాస్త్రసామర్థ్ధ్యా బొ 3.౨,౩౧ 
శాస్త్రమునల్లను అనేకాత్మలు సూచింసబడుచున్నవి. 

“యే సమానాః సమనసో జీవా బీవేసు మామళశాః 


తేషాం శ్రీర్మయి కల్పతా నుస్మిన్‌ లోకే శతం సమాః” 
(యజా. ౧౯.౪౬) 


ఈ లోకమున జీవించువారిలో నెవరు సమాన గుణకర్మ 
స్వభావములు కలవారు, సమాన థర్మమందు మనస్సుకలవారు, 
నాకు సంబంధించినవారు నగు జీవులు (పితరులు) క్రీలరో 
హధీ సంపద నూజేండ్లు నా కుండును గాక! 


పితరులు (బ్రదికియున్నంతకాలము బిడ్డలు సేవింప 
వలయును. ఆటి బిడ్డలు సజ్ఞను అగుదురు. వారికి సితరుల 
నంపద లభీంవేతకను. బిడ్డల సంపద పితరు లనుభవి౦స 
దగుదురు. 


“చేతన శ్చేతనానామ్‌ " (కఠ. ౫.03) 
చేతనములయిన జీవులలో పరమాత్మ సదా చేతనుడు: 


యాస ంక్రక్రొ లిప్త 


Scanned by CamScanner 


చతుర్దాధ్యాయము 


(పథ మాహ్నాకము 


పూ ర్వాధ్యాయనములందు పృథివ్యాది నవద్రవ్యములు 
పరీక్షింపబడినవి. జీవేశ్వర భేదములచే భిన్నమగు నాత్మ 
(ద్రవ్యమును విడిచి మిగిలిన (ద్రవ్యములకు మూలకారణమైన 
. పకృతి పదార్థమును పరీక్షింపగోరి యీ యధ్యాయమున 
ముందు ప్రకృతిరూసమును మహర్షి చూపుచున్నాడు. 
సూ. :- స దకారణవ న్నిత్యమ్‌ ౪౧.౧ 
సత్‌ = ఉనికి గలదై, అకారణవత్‌ = కారణుము లేనిదగుచు, 
' నిత్యం = పరిణామి నిత్యమగునది, పృథివ్యాదులకు మూల 
. కారణము, అదే (ప్రకృతి యనబడును. 


పకృతి (సత్‌) ఉనికిగల దనుటచే అస త్రనిగాని అభావ 
మని గాని యననొప్పుదు. కారణములేని దనుటచే ఇచా 
రూప గుణమనంజనదు. నిత్యమనుటచే క్షణికమగు విజ్ఞానము 
కంజెను కూటస్థ నిత్యమగు (పరిణామముచెందని) (బ్రహ్మ 
కంటెను భిన్నమనియే సూత్రాభ్మిపాయము. ప్రకృతి పరిణామి 
నిత్యము, అనగా మార్చుచెందుచు నిత్యముగా నుండును, 


అవ ; (పకృతి సత్పదార్థమనుటకు హేతువేమి ? 


ల్ల తస్య కారణ౦ అిజఘమ్‌ ర.౧.౨ 
ల గ 


«3 


ME 3 


17] 


Scanned by CamScanner 


౧౩౦ వైశేషిక దర్శనము 


తస్య = నిత్యమూలకారణమగు (పకృతియొక సద్భావ్వ్య 
నకు, కార్యం ౫ బజం|దియ గోచరమగు కార్యము, లిబన్స్‌్వ 
గి స్నా 


(పమాణము- హేతువు, 


ప్రతి కార్యము సోపాదానకము - ఉపాదానకారజ్న్స 
గలది-ఘటాదులవలె. ఈ బగత్తుకూడ సావయవ మగుట 
వలన సోపాదానక మే కావలయును. కాబట్టి యీ జగత్తును 
ఉపాదానకారణము (సమవాయి కారణము) అయ్యిన 
నన్తువే నిత్యమైన మూలకారణము, అది (పకృతి యన 
బడును, 

అవ : కారణమునకు కార్యమెట్లు లిబ్లము - హేతువు. 
(ప్రమాణమగును ? 
నూ, :- కారణభావా త్కార్యభావః 9.౧౩ 


కారణభావాత్‌ = కారణ సత్వమువలన, (ఉనికివలన) 
కార్యభావః౭కార్యసత్రమనునది (ఉనికి) నియమము. 

ఏ పదార్థముయొక్క సత్త్వ్యాస_త్త్వముల వలన దేని సక్సొ 
సత్వము లుండునో ఆ (కార్య) పదార్థము దానికి లింగమని 
ధువమైన నియమము. కార్య భావాభావములు (4 
లేములు) కారణ భావాభావములవలన నియమముగా నేర్ప 
చున్నవి. ఈ నియమ మెక్కడను తప్పదు. కాబట్టి కోరల 
మునకు కార్యము లింగమగును, 

మన మీలోకమునగల కొండొక స్థూల ఘటాది *'! 
మును అవయవములుగా విభజించుచు పోయిన చివ 
యల్పతమావయవ విభాగావస్థను పొందుదుము. ఆ య 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము ౧-ఆ ౧౩౧ 


నూవయవము విద్యుత్సాహయ్యమునను విభజింప వీలుగాని 
పరిస్థి తిలో నుండియుండును. అట్రిదానినే పరమాఖిువందురు, 
అ పరమాణువు లనంతములు. ఈ పృథివ్యాది పరమాణువులు 
వయి తరములలోను లెక్కింప నలవిగావు. ఆవి యవాంతర 
భేదములచే ననేక విధములయు సత్వరజ సమో భేదములచే 
మువ్విధముల విభజింపబడు చున్నవి. సాంఖ్య యోగ వేదాం 
తులు వానిని గుణములని వ్యవహరింతురు. వెనేషికులు, 
గౌతములు, నైయాయికులు, మీమాంసకులు పరమాయువు 
లందురు, శ్వతాశ్వతర శాఖీయులు లోహిత శుక్ల కృష్ణ నామ 
ములతో పిలుతురు. ఈ పరమాణువు లఅలన్నింటియొక్క 
యొకానొక దివ్యశ క్రి స్వరూపమే (ప్రమాణ కుశలుల కనథి 
గమ్యమై, (అ(పాప్యమై) యోగులకు దుర్లక్ష్యమై, (కష్టముతో 
సాక్షాత్కారము చేసికొనబడునదై) ముముక్షువులకు దురతి 
క్రమమై, మూలకారణము (పకృతి యనబడుచున్నది. దానినే 
సాంఖ్య యోగ వేదాంతులు తదితర వైదికులు సామ్యావస్థ 
యందురు. దెవీశ క్రి-పరాశ క్రి మాయ-మహామాయ- ప్రకృతి- 
అవ్య క్రము- అవ్యాకృతము నని యామూలకారణమగు (ప్రకృతికి 
నామాంతరములు, ఈ మూల (పకృతియందే (పలయ కాల 
మున సమస్త ప్రపంచము సుషుప్తి ననుభవించుచున్న ప్రాణి 
జాతమువోలె తమస్సుచే నిగూఢమై పిండీభూతమై యుండును. 
అప్పుడు ప్రకృతి “స్వ్వథ' యనబడును. పవిత్ర వేదములం 
దిది యిన్తు వర్చింపబడి యున్నది. 


Scanned by CamScanner 


“న మృత్యురాసీ దమృతం న తర్శి న రాత్ర అహ్న 
ఆసీ త్రకేతః ఆనీదవాత౦ స్వథయో తదేకం 
తస్మాద్ధాన్యద్‌ న పరః కించనాస.” 


(బు. మం. ౧౦ సూ. ౧౨౯) 


“జగత్‌సృష్టికి పూర్వము మృత్యువు లేదు. జీవనము 
లేదు. రాత్రిజ్ఞానము పగటిజ్ఞానమును లేదు, ప్రాణశక్తి 
రూప ముండెను. కాని అది స్ధూల వాయువు కాదు, అది 


ఒక్కుటియే. దానికంటు వేజణుగ మజొకటి యేదియు న్యూనా 
ధికమెనది లేదు : 


ప్రాణుల భోగోపలబ్ది కొకు (సుఖదుఃజానుభవము 
కొ అకు) భగవత్సెసృక్షవల్ల-సంకల్చమువల్ల- ఆ మూల ప్రకృతి. 
యందు క్షాభ-సంచలనము- ఏర్పడును. ఆ క్షుబ్బ ప్రకృతియందు 
సత్వగుణ బహుళమగు నాకభాగ మేర్పడుచున్నది. అది. 
మహ త్తనబడును. ఆ మహత్తుయొక్క అవస్థా వి శేషమే 
అహంకార మనబడును. ఆ యహంకారమునకు సంబం . 
ధించిన సత్వగుణ బహుళమగు భాగమునుండి యీ శ్వర 
నియమము ననుసరించి ప్రతిజీవి కొక్కొక మనస్సు మధ్యమ ' 
పరిమాణము గలది యుత్స్పన్న మగును, తమోగుణ బహుల 
మగు భాగమునుండి దిక్కాలములు జనించును. అవి వ్యాపకీ 
ములు. మజియు, వ్యాపకమగు శబ్రతన్మా!త్ర, అణు పరిమాణ 
ములు గల స్పర్శతన్మాత్ర-రూపతన్మాత్ర-రసతన్మాత - గంధీ 
తన్మాత్రలు జనించును. ఇందు తుదినాలుగు తన్మాత్రలు 
వైశేషిక గౌతమ మీమాంసకులచే ద్వ్యణుకము లనబడును. 


శబ్దతన్మాతవలన ఆకాశము పుట్టును, స్పర్శతన్మాత్రవలన 


తే 
Scanned by CamScanner 


అలో 


అలి గ AS ముత 
ఐడి గండి ఎ అజ (క్రమము. 
ఆప: కార్యరూప  హేతువవల- న 
కారణము సిద్దించును గాని యది నిత్య వునుటల ౨ 


మేమ ? తయన: ; 
నూ, :- అనిత్య ఇతి విశేషతః (పతి షేధభావః జాణ 


అనిత్య ఇతానిత్యపదార్థ మొండు లేవని చెప్పువారి, విశషతః= 
విశేషము యొక్క-నిత్యముయొక్కు, (ప్రతిషేధభావః = నిషే 
ధమే ప్రమాణము. 


నిత్య భావపదార్థమొండు (బహ్మాండమున లేని పక్షమున 
ఆనిత్యమని మనము నిషేధించు పదార్థ మెయ్యది ? నిషేధము 
నకు (పతియోగిగానుండు నదియే నిత్యమని తాత్పర్యము. 


ఆవ : భావ పదార్థము లన్నియు నుత్సత్తి వినాశ 
పంతము లగుటచే నా తారతమ్యము, కావున తదపేక్షయా 
మా ప్రతిషేధ మందురేని, 


నూ, :- అవి ద్యా రో.౧.౫ 


భావ పదార్థము (ఉనికిగల పదార్థములు) లన్నియు నుతృత్తి 
వినాశవంతములని మీరెంచుట (అవిద్యా) (భ్రాంతి యగును, 
నిరవయవ భావ పదార్లములు ఉత్పత్తి వినాశవంతములుగావు. 
ఆ నియమము సావయవ పదార్థములకే చెల్లును. 


Scanned by CamScanner 


=r కా 
౧౩౪ వైశేషిక దర్శనము 


వెదికులు జీవేశ్వర (పకృతుల నెడి భావ త్రయవ్హ్య 
నిరవయవ మనియు మిగిలిన (ప్రపంచము సావయవమ్స 
నెంతురు. అందు జీవేశ్వరులు కూటస్థ నిత్యములు, 


(ప్రక 
పరిణామి నిత్యము. 
అవ: పృథివ్యాదులకు మూల కారణము ప్రక 


యనునది యొకటియున్న నది కన్నుల కేల కనబడదు? 
నూ. :- మహత్యనేక [దవ్యవత్వాత్‌ రూపాచ్చోపల్ని; 
(a) 
రంల. 
మహతి = మహత్పరిమాణముగల ద్రవ్యమునందుండు, అనే 
(దవ్య వత్వాత్‌ =అ నేక (దవ్యసమవేతత్వమువల్లను, రూపాచ్చ= 
రూపసమవాయమువల్లను, ఉపలబ్ధిః = అది చ క్రుర్లోచర 
మగును. 
మహత్య పరిమాణముగల యే(దవ్యమున ననేక ద్రవ్య 
వత్వము (అనేక [ద్రవ్యములు సమవాయ సంబంధముళీ 
నుండుట) రూపము (ఉద్భూతము) నుండునో అదియే కన్నుల 
కగపడును. మూలకారణమగు (ప్రకృతి యం దనేక ద్రవ్య 
ములు సమవేతము గాకుండుటచే నది కంటి కగపడకున్నది. 


అవ : మహాభూతమగు వాయువునందు అనేక (ద్రవ్య 
సమవేతత్వమున్నది కదా! అది యేల కంటికగపడదు ! 
నూ. :- సత్యపి దవ్యత్వే మహత్వే రూపసంస్కారౌ 


౧,0 
భావాత్‌ వాయో రనుపలద్దిః టా 


Scanned by CamScanner 


చతుర్థాధ్యాయము ౧-ఆ ౧౩౫ 


(దవ్యక్వే = ఆనేక [ద్రవ్యవత్వము, మహత్వే=మహత్పరిమాణ 
వత్వము, సత్యపి = ఉన్నప్పటికి, రూపసంస్కాారాభావాత్‌ = 


లి 


రూపసంబంధము లేకపోవుటవల్ల, వాయో రనుపలబ్దిః = 
వాయువు కంటికి కనబడదు, 


అవ '? దేని సంబంధమువల్ల (దవ పము Tas 
మగునో, ఆరూప మెట్లు కంటికి కనబడును గ్గ 
ఓ నూ, :- అనేక [దవ్యనమవాయాత్‌ రూపవిశేషాచ్చ 
రూపోవలలబ్దిః లో.౧.౮ా 


ఆనేక (దవ్యసమవాయాత్‌=ఆ ఆనేక (ద్రవ్యములు సమవేతములైె 
యుండు నటియు మహత రిమాణము గలిగినట్టియు (దవ్యము 


శ్ర నందు సమవెతమై యుండుటవల్లను, రూపవిశేషాత్‌ = 
ఉద్ఫూతత్వానభిభూ తత్వముల కాశయ మగుటవల్లను, 
రూపోపలబ్టిః = రూపము కంటికి కనబడును. 
ఆనేకావయవ (ద్రవ్యములచే నేర్పడి మహత్పరిమాణ 
వంతమైన (ద్రవ్భమునందు ఏరూసము సమవాయ సంబంధ 
' ముతో నుండి యు ద్భూతత్వాది విశషముల కాగశ్రయమగునో 
' ఆరూపమే చక్తుర్లోచర మగును. ఇతర రూపము కనబడదు. 


ప్రత్యక్ష గ్రహణయోగ్యత్వ ముద్భూతత్వ మనబడును, 
బలవత్సజాతీయ [గహ ణకృతమగు న|గహ ణత్యము అభిభవ 
మనబడును. 


(పెద్దదీపముండగా చిన్నదీపము కనబడదు. సూర్యు 
డుండగా నక్షత్రములు కనబడవు. చిన్నదీపమునకు పెద్ద 


Scanned by CamScanner 


వైశేషిక దర్శనము 
(తములకు సూర్యుడు బలవత్సజాతీయమ్సల్స 


దక్ష! 
నబ డునప్పుడు చిన్నవి (గహింపబడ వు, బలవ, 
హణక్ళతమగు నగహణత్వమనగా నిట్టిదియే 1 


న రన గంధ స్పర్శేషు జ్రానం వ్యాఖ్యాత మ్‌ 
రో౧౯ా 


కహషలబిరకి నిర్దేశ శింపబడిన ప్రయోజకత్వముచేత్త, రస 
రస గంధ సృర్శములయిన విశేషగుమ్స 
లండు, జ్ఞానం = వాసన, నాసికాది జ్ఞానముకూడ, వ్యాఖ్యా 
తద్‌ = నిరూపింపబడినదని యెబుగవలయును. 


al 
tA 
|| 
h 
i 


పాజాణాది గంధము నాసికకు గోచరము గాకుం 
వ్యభిచరించు నను సందేహమును 


రో.౧.౧౦ 


ఆభావాత్‌ = లేకుండుటవలన, 
సె నియరుమున నెట్టి దోషమును లేదు. 


నాణబాడులలో గంధముండును. కాని అనుద్భూక 
రాపమున నుండును. కాబట్రి నాసిక కుపల భి ముకాదు. 
ఆందువల్లనే అక్షణమున ఆనేక (దవ్య సమ వేతత్వముతో బాటు 
(దు నుండుట యావశ్యక్రమని సూచింపబడి 
వశికళ మనగా ఉద్భూతత్వము అనభిభూతత్వము 


Scanned by CamScanner 


నారా యాన St EN Ra 
CEC కీ ఘు $72 Ti re 


చతుర్థాధ్యాయము ౧-ఆ ౧౨౩8 

అవ: రూప రస గంధ స్పర్శాదులు బా హ్యాంద్రి 

యములలో నొక్కొక్క దానిచే నుపలబ్బము లగునని చెప్పినట్లు 

సంజ్యాది గుణాంతరముల యుపలబ్రికిగల (ప్రయోజకత్వము- 

విశేష హేతుత్వము-ను నిరూపించుచున్నాడు. 

సూ, :- సంఖ్యాః, పరిమాణాని, పృథ క్త ఏ౦, నంయోగ 
విభాగౌ, పరత్వా పరత్వే? కర్మ బ్‌, రూపదవ్య 

సమవాయా చ్చాక్షుషాణి రీ.౧.౧౧ 


సూత్రమునందలి చకారము వలన స్నేహ ద్రవత్వవేగ గుణము 


లను గ్రహింపవలయును. సూత్రమున వర్ణింపబడిన సంజ్యా 


పరిమాణము, పృథ క్త ము, సంయోగ విభాగములు, పరత్వా 
పరత్వములు, స్నేహము, ద్రవత్వము, వేగము, కర్మము 
ఇవియన్నియు, రూపదవ్య  సమవాయాత్‌ = రూపముగల 
(ద్రవ్యములందు సమవాయ సంబంధముతో నుండుటవల్ల, 
చాక్షుషాణి = చక్షుర్గో దరములు, త్వగిందియ గోచరములు 
నగునని సూ త్రార్థము. 


సూ. :- అరూపి ష్వచాక్షుషాణి రో,౧,౧౨ 


పూర్ణుసూత్రమంతయు నిందు జోడింపవలయును. అనగా 
పై జెప్పిన సంఖ్యాదులన్నియు, అరూపిషు = రూపములేని 
దవ్యములందు సమవాయ సంబంధముతో నుండియు, 


'అచాక్షుషాణి = చక్షుర్గోదరములు, త్వగింద్రియ గోచరములు 
_ కొవు, అని యీ సూత్రాభిప్రోాయము, 


18] 


Scanned by CamScanner 


౧౩౮ వైశేషిక దర్శనము 


నూ. :- ఏతేన గుణత్వే భావే చ సర్వేందియజ్ఞానం 
వ్యాఖ్యాతమ్‌ రోం,౧$ 


ఏతేన = రూపాది గుణము లా యా యిందియ గ్య్య్యో 
లగునని చెప్పుటచే, గుణుత్వే = గుణములందుండు గుణశ్ర 
మను జాతియు, భావే చ = 'సత్తా యను పరజాత్రిల్న 
సర్వేంద్రియ జ్ఞానంజాచక్షురాదీందియము లన్నిటికి విషయమ 
లగునని, వ్యాబ్యాతమ్‌ = వ్యాఖ్యానము చేయబడిన కొంచ 
వలయునని సూత్రకారుని యభిప్రాయము. ౯ 


('యేనేం[ద్రియేణ యా వ్యక్తి ర్భృహ్యతే తేనైవ తద్ధఠా 
జాతీ” రపి) 'ఏవ్యక్తి యే యింద్రియముచే గహంపబడునీ 
అవ్య క్రియందలి జాతియు నా యింద్రియముచేతనే (గ్రహింప 
బడు'నను నియమము నిట స్మరింపవలయును. 


యా 


చతు ర్దాధ్యా య ము 
ద్వితీయాహ్ని కము 
na = 


అవ : మూలకారణమగు (ప్రకృతి సద్భావమును po 
పించుటకు పృథివ్యాది కార్యద్రవ్యము హేతువుగా గుద 
రింపబడినది కథా! ఆ హేతు ద్రవ్య మెన్నివిధముల నుండు 
నన ? (సద్భావము ఉనికి) 


Scanned by CamScanner 


నూ ఫ్‌ తత్పునః పృథిన్యాది కార (ప్రవ్యం (తివిఫం 


శరీరేందియ విషయ నంజకమ్‌ ౪.9.0 


తత్పునఃావ రాల (పకృతి సన్మావమునకు లింగముగా నుదాహ 
రింపబడిన, పృథివ్యాది కార్యఎస్యం = భూమి మున్నగు 
జన్య(దవ్యము, శరీరేం[ద్రియ విషయ సంజకమ్‌ = శరీరము, 
లూ 

ఇంద్రియము, విషయము నను పేరులతో, (త్రివిఛమ్‌ణామూతు 
విధములుగా నున్నది, 

(భోక్తుర్భోగాయతనం, చేష్టేంప్రియార్థాశయో వా శ్లర్రీ 
రమ్‌) ఆత్మ నుఖదుఃఖముల ననుభవింప ననువగు నాయ 


త 
తనము శరీర మనబడును, లేక చేష్టలకు, ఇంద్రియములకు 


Yd 


అం|దియాఛ ము అయిన శబ స్పర్శాములకు నా(శయమైనది 
ము le) చ్చి నారో 
శరీరమనబడును, 


(శరీరేందియ సంయు క్రేఒరే జాతు రపరోక్ష (ప్రతీతి 


క్షే 
సాధనం (ద్రవ్య మింద్రియమ్‌) శరీరేందైయములతో సంయుక్త 
ములయిన పదార్థముల (ప్రత్యక్ష జానమును ఆత్మకు కలిగించు 
సాధనము ఇంద్రియ మనబడును, 

(శరీరేందియ వ్యతిరిక్ష్తత్వే సతి ఆక్మోపభోగసాఛనం 
ద్రవ్యం విషయః) శరీరేంచ్రియములకు ఖిన్నమై ఆత్మకు 
నుఖదుఃఖముల ననుభవించుటలో సాథనమగు (నవ్యము 
విషయమనబడును. అట్లు భూజల తేజోవాయువులు ప్రతిచియు 
మువ్విధములుగా నుండును. శరీరము లేకుండుటచే నాకాశము 
రెండు విధములు. శరీరేం[దియములు రెండును లేకుండుటవే 


కాలము-దిత్కు నొక్కొక్క విధమై యున్నవి. 


Scanned by CamScanner 


అతల CLE దర్శనము 


A. is 


qu 0 Too జేహము శగీరము; నాసా గ్రవర్తి 
(worm wow సందు, సృత్పాయోలా యులు విషయము నని 
స్స్‌ మువ్వథములు, (౧) బలచరముల దేహము శరీరము, 
రసన్నాగప ర్రిఖిహ్వా ౧౦దద్రియహము, సరి తృముద్రహిమకర్ర 
కాదులు-సదులు, సముద్రములు, మంచు, వడగండ్లు విష 
dD జలము మువ్విథములు, (౨) తేజో మండలస్థ 
స_త్త్యసుల దేహము శరీరము. కృష్ణ తారాగ్రవర్తి చక్షువు 
అఇంటియము. (నల్లని కనుపాపలో నుండునది) భొమ-దివ్య- 
ఉదర్య-అరరజ (భౌమ = భూమితో వొడుకొను నిప్పు, 


టథిమ్యము = ద్యులోకముసండలి సూర్యాదులలోని అగ్నీ, 
ఉదర్యము:=ఉభరములోని జఠరాగ్ని, ఆకరజము=గనులలో 
సుండు అగ్ని.) థదముల నెప్పునది విషయమునని అగ్నీ 
మువ్విధములు,. (3) వాయు మండలఅస్థ జీవుల దేహము 
. శరీరము, శరీరమంతటను వ్యాపించి యుండు త్వక్కు ఇంద్రి 
యము. సృషాదులనసు కంసపింప బోయుటలో హేతు వు ను, 
శరరాంతర్భాగ ముల సంచరించు ప్రాణమును విషయము, 
ఇట్లు బాయ పు ముప్విథధములు.. (౪) కర్ల శస్ముల్యవచ్చిన్నా 
కిము (4 అంటటియము. మిగిలిన ఆకాశము విషయము నని 
ఆ'కా(ము రండు పిధములు, 

అప: పై జపస్పబడిన మువ్విధములగు పృథివ్యాది 
కార్య్యదన్యములు పంచభూతముల కలయికచే నేర్చడునాొ 


అతడ లోక్‌" గాకగ్రాటి యుక్కోక్క భూతముజబే నేర్పడునా ? 


ఆ (పత్యశ్షా పత్యక్షాణాం సంయోగస్యా ప్రత్యక్ష, 
త్వాత్‌ పంచాత్మకం న విద్యతే | కోటలో 


Scanned by CamScanner 


ఇటో ifs 1 xn Ey? 
1) అరా (0 గ్రయము nD U9 ౧౪౧ 


టీ త ఇగో పట ఇటా గ కిట ల ఇల 
శరీరేందియ విషయము అనబడు పృథివ్యాట ొర్య[(దవ్యము, 
సంచొత్మకం = పంచభూత సంయోగము సమవాయి ,కారణు 
# అటో త్య ఇల భా 1; అ ఓ Fl NYA 
ముగా గలది, న వివ్యత ౫ ౫ దు ఎందువల్లసన, (పత్యగ్లా 


శ్రానట్టియు (ద్రవ్యములయిక్క, సంయోగస్య = పరస్పర 


ఆలీనట అంతలో సంతో మనన 


—— 


న వన యింట తో 


సంయోగ మను సంబంథము, అ(ప్రత్యక్షత్వాత్‌ =. ప్రత్యక్షము 
కాదు, అను నియమమువలన,. 

శరీరెందియ విషయము లనబడు పృథివ్యాది కార్య 
(దవ్యము పంచభూతముల కలయికబచే నేర్పడునది కాదు. 
ఎందువల్లనన గా - (పత్యక్షములగు పృథివీ జలాగ్నులయు, 
అ(పత్యక్షములగు వాయ్యాకాశములయు పరస్పర సంయోగ 
సంబంధము (పత్యక్షముకాదు కనుక, సంయు క్తములగు 
(ద్రవ్యములు రెండు ప్రత్యక్షములగుచో వాని సంయోగముకూడీ 
(పత్యక్షమగును, ఒక (ద్రవ్యము (ప్రత్యక్షమై మజొకటి అ(ప్రత్యక్ష 
మగుచో వాని సంయోగము అ ప్రత్యక్ష మే యగునని నియమము, 


సూ, = గుణాంత రా|పాదుర్‌ భావా చ్చ ర,౨.3 


ఈ సూత్రమునందలి చకారము పంచాత్మకము (పంచభూత 


ములతో నిర్మింపబడినది) కాదనుటలో నిది ముజియొక ' 
హితువని తెలుపుటకు ప్రయోగింపబడినది. శరీరేంద్రియాది 
కార్యములు పంచాత్మకములుగావు. ఎందువల్లనన, గుణాం : 


తరాప్రాదుర్భావాత్‌ = కారణ గుణములకంతె భిన్నగుణము 
గుణాంతర మనబడును. అట్టి గుణాంతరమిట కనబడ 
కున్నది, కాబట్టి పంచాత్మకము గాదని తెలియు చున్నది. 


Scanned by CamScanner 


ఆనన 


౧౪౨ 1వెశేషిక దర్శనము 


ఆవ : పంచాత్మకము గాకున్ను (త్యాత్మక మ 
యన- 


సూ. :-న (త్యాత్మకం గా 
పూర్వసూత్రమిట ననువర్తించును, కాబట్టి గుణాంక్ట్య 
(పాదుర్భావము వలననే శరీరేంద్రియాదికార్యము కాంత క్ట 
రె 


మును కానేరదు. 


అవ : శరీరేందియాడులు పంచాత్మకముగాని, త్రాత్త 
కముగాని కాని పక్షమున గంధమువలె న్‌ పాకాది గుణములు 


జలజ్యోతి రనిలాదులకు సంబంధించిన వానియం దేళ 

కనబడుచున్నవి 2 

సూ. :- అణుసంయోగ స్త్వ[వతిషిదః రో,౨౫ 
టా ధి 


శరీరాది కార్యములందు, అణుసంయె మోగస్తు = జ లాదు 
యణువుల సంయోగము మాత్రము మాచే, అప్రతిషిద్దః 
నిషేధింపబడలేదు. 

శరీరాది కార్యములు ఒకొ్క్కాక్క (ద్రవ్యముచే 


(దవ్యాంతరములు వాని కారంభకములుకావు. ఆ నుటవచే, 


(దవ్యారంభక మగు నసమవాయి కారణరూప సంయోగము 


నిషేధింపబడినది. కాని నిమిత్త కారణ భూతమగు సంటొ 


గము (ప్రతిషిద్ధము కానేరదు. అందువలన పృథివ్యాం? 
ద్రవ్యమునందు. జలాదుల అణుసంయోగము ఉప పష్టంభకీ 
ముగా (పోషకముగా) నుండునని భావము. కాబట్టి ఈ 
ద్రవ్యగుణములు ప్రతికార్యమునందు కనబడుట దోమను 
శౌనేరదు,, 


Scanned by CamScanner 


అ - 


నూ = తత శరీరం ది? వవిధం యోనిజ మళటూచిజిం బో 
గాలీ 


తత = శరీరేం[దియ విషయములందు, శః 


(ద్రవ్యము, యోనిజం = శు[కళోణితడుల సన్నిపాతము యోని 
యనబడును. దానివలన జనించినది యోనిజ మనబడును, 
ల అల్ల ము అరా లౌ ప స 

న మ! అనిల - 


అయోనిజం చ = యో 
రెండు విధములని సూ(త్రార్థము. 


వ 


యోనిజ శరీరము మరల రెండువిధములు విభజింప 
నగును. జరాయుజము, అండజము. గర్వ చేసన చర్వవుట 
కము-మావి-జరాయువనబడును. దానినుండి పుటుటవ లన 
మనుష్య పశుమృగముల శరీరములు జరాయుజము ఏలు, 


'పక్షులయు సరీసృపములయు శరీరము ఆండజము, 


అయోనిజము సాంకల్పికము, సాంసిద్దికము, స్వేద 
జాప కతి 


జము, ఉద్భిజ్ఞము నని నాలుగు విధములు. [ప 
సంకల్పమువలన -సృష్ట్యాదియందు బుట్టిన మహర్షి = ఇ 
పక్షుల శరీరములు సాంకల్పికములు 
నేర్చడిన యోగుల శరీరములు సాంసిద్దికములు. దంశ మశ 
కౌదుల శరీరములు స్వేదజములు, తరు గుల్మ లత్రాదుల 


శరీరము లుద్భిజ్ఞములు, ఆని తెైలియనగును. 


అవ ; సర్గాదియందు జనించిన జీవాత్మల శరీరములు 
అయోనిజము లనుటకు హేతువేమి ? 


జల 
య్‌ 


సూ, :- అనియత దిగ్గేశ వూర్వకత్వాత్‌ రో.౨.౭ 


Scanned by CamScanner 


౧౪౪ వెశేషిక దర్శనము 


అనియత దిగ్గేశ పూర్వకత్వాత్‌ = నిశ్చిత దిగ్లేశ కారణకముల్స 
గాడుండుట పలన సరాదియందలి శరీరములు అయో నిజము 
అసి సూగ్రార్థము. 

నూ. :- ధర్మవిశేషా చ్చ రో౨౮ 


ఇందలి చకారమువలన అధర్మ విశేషము (గాహ్యము, ధర్మ 
విశేషాచ్చ = ధర్మాధర్మ విశేషముల వలన (ధర్మాధర్మ 
విశషములన (పకృష్ణ (బలపడిన) థర్మాథ ర్మములని 
ఆభి[పాంపము), 

సరాదియందలి శరీరములు భూత సూక్ష్మ కారణముల 
వలననే యేర్పడునని యెంచిన నవి ఘటపటాదులకంపె 
విలక్షణములు కానేరవు. కాబట్టి ధర్మాధర్మ సహకృత భూత 
సూక్ష్మ కారణములచే నేర్పడునని యీ సూత్రభావము. 

అందు ధర్మవి శేష సహితమువలన సృష్టా్యదియందలి 
మహర్హుల శరీరములును, అధర్మ సహితము వలన దంశమ॥4 
కాది కుద్రజంతువుల శరీరములును, ధర్మాధర్మ సహితము 
వలన పశ్వాదుల శరీరములును, జనించునని వివేకము. 
సూ. సమాఖ్యాభావా చ్చ ర. 
(సమాఖ్యా = యౌ గిక సంజ్ఞ) సమాఖ్యాభావాచ్చ = మనువు, 
అగ్ని, వాయువు, నను వేదో క్షసంజ్ఞల వలన, సర్గాదియంా 
అయోనిజ శరీరభేదములు గలవని తెలియు చున్నది. 


అవ : మహర్షుల సంజ్ఞలు ఇతర నామములవలెనే హ్రాం 
మూతాపితలచే సంకేతింపబడినవని యేల చెప్పరాదు ? 


Scanned by CamScanner 


- 


జ్‌ £4 Srey 
చతుర్థాధ్యాయము ౨= ఆ ౧౮౫ 
సూ, :- నంజ్రాయా ఆదిత్వాత్‌ రో.౨.౧౦ 


సంజ్ఞాయా = మహర్థుల సంజ్ఞలు, ఆదిత్వాడ్‌ = మొదటి 
వగుటవలన, 

మహర్షులు సరాదియందు బుట్టినవారు, అంతకుపూర్వము 
మణియివరి యుతృ్పత్రియు నయియుండలేదు. అందుచే 
మహరుల సంజ్ఞలు వారికి పూర్వ ముద్భవించిన వ్యక్తులచే 
నేర్పజణిపబడినవపని యెంచుట కవకాశము కానము, 
సూ. :- స న్యయోనిజాః రో.౨.౧౧ 

కాబట్టి సర్ధాదియందు జనించిన మహర్షి (ప్రభృతుల శరీర 

ప. అయో నిజాః సన్లి = యోని లేకయ యేర్చ డినవి, 

అవ : ఇందు వెదిక ప్రమాణ మేమన ? 


నూ. :- వేదలింగా చ్చ రో.౨.౧౨ 


వేద(పప్రమాణము వలనను అయోనిజ శరీరములు కలవని 
సూ[తాభ్మిపాయము. 
వైదిక ఉదాహరణములు . 
“విద్వాన్‌ దేవాన్‌ జగత్యావివేశ 


తేన చార్లుపే బుషయో మనుష్యాః” 
(బు.అ.ల౮.౪.వ.౧౮,.౫,) 


"తస్మాదశ్వా అజాయన్త, యే కే చోభయాదతః 


గావో హ జజ్ఞిరే తస్మాత్‌ తస్మా జ్ఞాతా అజావయః” 
(బు అష్ట ౮.అ౪, వ.౧౮.౧౦) 


in ed 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 


(పథ మావ్నాక ము 
-ాశ-వవుపి--6--- 


పూర్వాభ్యాయములందు ద్రవ్యములు పరీ క్షింపబడినల్పి 
తరువాత క్రమాగత గుణములు పరీక్షింప బడవలసియుండగా 
శిష్యుల జిజ్ఞాస ననుసరించి ముందుగా కర్మమును పరీక్షిప 


నెంచి ఉల్దేపణమను కర్మమును గుణించి మహర్షి సూత్రమును 
రచించుచున్నాడు. 


నూ. :- ఆత్మసంయోగ |పయత్నాభ్యాం హ స్తే కర్మ 
౫.0౧.౧ 


ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం = మనోవిశిష్టమగు ప్రత్యగాత్మ 
యొక్క సంయోగ ప్రయత్పములవలన, హస్తే =శరీరావయవ 
మయిన చేతియందు, కర్మ = ఉళ్లేపణాత్మకమగు క్రియ 
యేర్చడుచున్నుది. 


జీవాత్మ తాను చేయదలచిన యజ్ఞాధ్యయనాదులందు 
శరీరావయవ మగు చేతిని పై కెత్త నిచ్చగించినపుడు అళ్మే 


య. 


యందు తదనుకూల ప్రయత్పమేర్చడును. ఇట్టి ప్రయత్న 


ముతో గూడిన ఆత్మ హ_స్ట సంయోగమువలన ఉత్జేపణ మను 


కర్మ మేర్చడును. 


ఆత్మ యణుస్వరూపముగలదై హృదయమున నుండు 


“185 
టచే హస్తముతో సాక్షాత్‌ సంబంధము కలుగజాల నష 


Scanned by CamScanner 


ఫంచమాధ్యాయము ౧=ఆ ౧౪౭ 


మనస్సు మధ్యమ పరిమాణముగల దగుటవలన దానిద్వారా 
ఆత్మకు హ స్తసంయోగ మేర్పడుట కెటి యాటంకము నుండ 
దని (గ్రహింపవలయును. 


ఈ ఉత్టేపణ కార్యమునకు సమవాయి కారణము 
హస్రము. అసమవాయి కారణము (పయ జము. క డెన 
ఆత్మ సంయోగము. నిమి త్త కారణము ప్రయత్నము, 

అవ : హస్తోతేపణమును చెప్పి తదధీన ముసలో్టే పణ 
మును వర్ణించుచున్నాడు. 


నూ. :- తథా హ హ_ననంయోగాచ్చ వఫీనలే కర్మ 4 0౧.9 


ఇందలి చకారమువలన గురుత్వము. గ్రహంపబడుచున్నది. 
తథా హ_స్రసంయోగా చ్చ = ఉత్జేపణముతో కూడిన హస్త 
సంయోగమువలనను గురుత్వము వలేను, ముసలే=యజ్ఞాదు 
లందు ధాన్యాదులను దంచుట రుపయోగించు రోకటియందు, 
కర్మ = ఉతేపణ కర్మము జనించును, 
మానవుడు చేతితో రోకటిని పట్టుకొని 'దీనిని ఎత్తుదును, 
అని కోరును. అపడ! ఆత్మయందు (పమత్నము 'జనించును, 
దానివలన ఆత్మకు హ హ స్తముతో సంయోగ మేర్పడును. ఆ 
సంయోగమువలన హ స్టమున ఉత్రేపణ కర్మము జనించును. 
ఆ క్షణముననే ఆత్మప్రయత్నము నపేక్షించునట్టి ఉతేపణ 
కర్మముతో కూడిన హస్తముతో ముసలమునకు (రోకలికి) 
సంయోగ ముందుటతవిన ముసలమునందును ఉత్‌ క్షేపణు 
కర్మము జనించును. అప్పుడు రోకలి పైకి (కొంతదూరము) 
_ఎత్రబడును. ఆకోరికకు నివృతి కలిగినపుడు మరల జనించు 
అపక్షేపణేచ్చ నపేక్షించు అత్మహస్ర సంయోగమువలన 


Scanned by CamScanner 


. జనించును, 
అవ : రోకలి జోటితో కొట్టుకొని పైకి ఎగురునుక్రదా 
ముసలోత్సతనమునందు హ_ససంయోగము కారణమగ్సన 
సూ. :- అభిఘాతజే ముసలాదౌ కర్మణి వ్యతిరేక. 


దకారణం హ స్తసంయోగః గ, 
అభిఘాతజే = ముసలాదులతో బోటి కేర్పడు; అభి ఘాతాఖ్యగ 
సంయోగ విశేషమువల్ల నేర్పడు, ముసలాదౌ కర్మణి కా మ్ల 
లాదులం దేర్పడు ఉత్పతన కర్మమందు, హ_ససంయోగః 
పూర్వపు హస్త సంయోగము, అకారణం౦ = కారణముకాడ్ల 
ఎందువల్లనన, వ్యతిరేకాత్‌కాజ హస్త సంయోగము లేకున్న 
రోకలి జోటితో కొట్టుకొని పైకెగురును. | 


అభిభాూతము = రోకటితో దంచునప్పుడు రోకటికిణోటి 


ఉత్పతన-పై కెగురు-కర్మ కలుగును. అట్లు రోకలి పైకెగు 
టలో హస సంయోగము కారణము కాదు. కారణమేమన 


నూ, := తథా ఆత్మ సంయోగో హ స్తకర్మణి 2,0౧0 


“వ్యతిరేకాదకారణమ్‌” అను శబ్దము లిందును ళీ 
వర్తించును, తథా = జోటితోకొట్టుకొని రోకలి ఫ్రైకెగురుట 


Scanned by CamScanner 


షంచమాథధ్యాయము ౧-ఆ ౧౪౯ 


హస్త సంయోగ మెట్లు కారణముకాదో అట్లు, హ స్తకర్మణి = 
'గోకలి పెకెగురునపుడు రోకటితో కూడ హస్తము పైెకెగురును, 
॥ హస్తోత్సతనమునందు, అత్మ సంయోగ; = ప్రయత్నవంత 
ముగు నాత్మ సంయోగము, అకారణం౦ = కారణము కాదు. 
౦దువల్లనన, వ్యతిరేకాత్‌ = అదిలేకునను జగ గును. 


అవ ; అప్పుడు దేనివలన హ స్రషవంనం ళం షట 
ర్పడు చున్నది ? 


fs 
GG 


. ఫా అభిఘాతా న్ముసల సంయోగా ద్దసే కర్మ ౫.౧౫ 


ఏపగయు క్త ముసల సంయోగమువలన, హస్తే కర్మ = హస్త 
"మనం దుత్సతన కర్మ మేర్పడుచున్నది. 

శజోటి తాకిడివలన జనించిన వేగముతోకూడిన రోకటితో 
సంయోగముండుటచే హ స్తమునందు కర్మమేర్పడుచున్నది, 


అవ : కాని అసమయమున శరీరమునందును చల 
(నొత్మక కర్మము చూడనగును. అది యె స్లేర్చడు చున్నది ? 


సూ = ఆత్మకర్మ హస్త నంయోగా చ్చ సం౧.౬ 


హ స్తసంయో గాచ్చ = శరీరావయవమగు హస్తమునకు వేగ 
ముతో కూడిన రోకటితో సంయోగముండుటవలనను, వేగము 
|సలనను, ఆత్మకర్మ = శరీరమునందు సంచలనాత్మక కర్మ 
| పేర్పకుచున్నది. 


హే.  నంయోగాథావే గురుత్వా తృతనమ్‌ ౨౬౧౪౭ 


| 


॥ 
స్‌ 


Scanned by CamScanner 


౧౫౦ వైశేషిక దర్శనము 


సంయోగాభావే = పతనమునకు ప్రతిబంధకమగు సంప 
గ 
విశేషము లేకుండుటంబట్టి, గురుత్వాత్‌ = అడ్డు పెటబడన్స 
అసమవాయి కారణమగు గురుత్వము వలన, పతనము _ 
ఉపరిస్థిత వస్తువునందు అపక్షేపణ రూపకర్మ మేర్పడును, 
ఆందు మొదటి వేతనము గురుత్వమువలనను అనంతర 
పతనములు గురుత్వ వేగమువలనను అగునని యెజుగునద్ది, 
అవ : గురుత్వమువలన నూర్హ్వతిర్యగ్గ మనములు కలు 
గక పతనమే యేల కలుగవలయును ? 
నూ. :- చోదన విశేషాఖావాన్నోర్వం న తిర్యగమనమ్‌ 
i ధి ౧ 
న Hoy 
నోదన విశేషాభావాత్‌ = ఒకానొక సంయోగ సంబంధము 
నోదన మచబడును. దానిలోని తర తమ భేదములు నోదన 
విశేషము లనబడును. అట్టిది లేకుండుటవలన, నోర్ట్యం 
న తిర్యగ్గమనమ్‌ = ఊర్జ్వముగాగాని అడ్డముగాగాని గమన 
అవ : నోదన విశేష మెక్రుర్పడుచున్నది ? 
౧ 
నూ. :- (వయత్న విశేషా న్నోదన విశేషః 


4.07 


(పయత్నవి శేషాత్‌ = ప్రెకిగాని, |క్రిందికిగాని, అన్జమగోగ్‌ 
దూరమునకుగాని యొకానొక వస్తువును (పాజి) జా” 


నను కోరికతో జనించు (ప్రయత్న విశేషము వలన, 
విశేషః = వోదకములగ్గు హస్త, జ్యాదులతో న్యోదములళో 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము ౧-ఆ 


౧౫౧ 


శ బాణాదులకు గల సంబంధ విశేష స్వరూపమగు నోదన 
ఖీ జీ జనించును,. 


స్తూ ౯ నోదనవి శేషా దుదసన విశేష; ౫.౧.౧౦ 


కదన విశేషాత్‌=పైన జెప్పిన నోదన విశేషమువలన, ఉదసన 
విశేషః = గురుత్వముగల వస్తువునందు దూరో తశ్రేపణాదులు 
కలుగును. 


ప 


ఫా హ స్తకర్మణా దారక కర్మ వ్యాఖ్యాతమ్‌ ౫.౧.౧౧ 


లోష్టాదుల (తాయి మొదలగువానిని) నుత్దేపించుటకు 
మునం దెట్లు కర్మము జనించునో అ శ్లు క్రీడించుబాలకుల 
పాదాదులందు చలన మేర్చడునని సూ త్రాభిప్రాయము. 


భల 


స 
అటో 
స 
లీ 


సూ. :- తథా దగ్గన్య విస్ఫోటనే ౫.౧.౧౨ 


దగ్గస్య = వహ్ని సంయోగమువలన దహింపబడినజా ళ్లు 
బొంగులు మున్నగునవి, విస్ఫోట నే=పగిలినపుడు వాని యవ 
యవములందు కలుగు తిర్యగ్రమనాది రూపమగుకర్మ, తథా: 
బాలకులందు కలుగు కర్మములవలె నేర్పడు నని సూ త్రార్థము, 


:* (ప్రసుప్తా ద్యవస్థలందు చలనము కొండొక 
ల కనబడును. చైతన్యము లేకుండుటచే (ప్రయత్న 
ముండదుగనుక ఆ చలన మెకేర్పడును లి 
నూ. :- యత్నాభావే (పను వ్రన్య చలనమ్‌  ౫.౧.౧9 


'వాయుసంయోగాత్‌' అను హేతువు ముందు సూత్రమునుండి 
గ్రహింపనగును, యత్సాభావే = ప్రయత్నము లేనప్పుడు, 


Scanned by CamScanner 


౧౫౨ వైశేషిక దర్శనము 


(పనుప్తస్య = ((ప్రసు ఫ్రె యచేతనావస్థను తెలుపును కాబటి 
నిదామూర్భా మరణాద్యవస్థలను పొందిన వానియొక్ష్య, 
చలనం = అకస్మాత్తుగా నప్పుడప్పుడు కలుగు కదలిక్ర, వాయు 
సంయోగాత్‌ = వాయు విశేష ((ప్రాణవాయు) సంయోగ 
వల్లనని యెజుంగ వలయును. 


అవ :' మజొక యుదాహరణము : 
సూ. = తృణే కర్మ వాయు సంయోగాత్‌ ౫ ౧.౧? 
తృణే = తృణాదులందు, కర్మ=ఊర్జ్వ్వ తిర్యగమనాది లక్షణ 


[క్రియ వాయు సంయోగాత్‌ = ఆధిభౌతిక వాయు సంయో 
గమువల్ల నగునని సూ|త్రార్థము. 


అవ : కొన్ని మణులు మున్నగునవి కదలుచుండుట 
చూడనగును, వానిలో ప్రయత్నాది దృష్టకారణ మేమియు 
గానరాదు. కాబట్టి యట నేర్చడు కర్మమునకు కారణ 


మేమగు నన? 


సూ. :- మణిగమనం' సూచ్యభిసర్పణ మద్శష్ట కారణమ్‌ 
౫.౧ ౧౫ 


మణిగమనం = తృణకాంతనుణినిగూర్చి తృణవిశేస 
మున గలుగు గమన రూప మగుకర్మము, నూచ్యభిసర్పణర _ 
అయస్కాంతమణి వైపునకు సూచీగమనము అదృష్టకరీ 
అమ్‌ = దృష్టిగోచరము కాని వస్తు స్వభావాత్మకమగు అద్బృక్టీ - 
కారణమువల్ల నేర్చడుచున్నది. 


Scanned by CamScanner 


పంచనూఫ్యాయము ౧-ఆ ౧౫౩. 


అవ.: (పత్మికియయు నాలుగు క్షణములుండి యెదవ 
కణమున నశించును. కాబట్టి వింటినారినుండి విడివడిన 
బ్రాణమునందు ఆ బాణము [కిందపడు లోపల ననేక కర్మము 
లేర్పడు చున్న వని యంగీకరింపవలసి వచ్చుచున్నవి. ఆ 
యనేకత్వమునకు లింగమేమన ? 


నూ. :- ఇషా వయుగపత్సంయోగ వి శేషాః 
కర్మాన్యత్వే "హీతుః ౫౧.౧౬ 


బషా = జ్యావిముక్త-నారినుండి వదలిన-బాణమునందు, 
కర్మాన్యత్వే = పతనకాలమునకు మధ్య నేర్పడు అనేక 
కర్మములందు, అయుగపత్సంయోగ విశేషాః = భిన్నభిన్న 
సమయములం దుత్సన్నములగు స్వజన్యోత్తరోత్తర సంయోగ 
విశేషములు, హేతుః = కారణము. 

ధనుర్విముక్త బాణము దూరమున భూమిపై పడుటకు 
పూర్వము అంతరాలమున ననేక (పదేశములతో సంయుక్త 
మగుచుండుట చూచుచున్నాము. ఆయా దేశములతోనగు 
సంయోగముల[కమ మిట్లుండును. “మొదటి క్షణమున 
కర్క్మోత్స త్తి, అనంతరము విభాగము, అటుపై పూర్వసంయోగ 
నాశము, తరువాత ఉ త్రరసంయోగము” ఇట్లు నాలుగు 
క్షణములగును, అయిదవ క్షణమున స్వజనక కర్మము నశింప 
జేయబడును. ఇట్టి సంయోగము లన్నియు నొక్కక్షణమున 
నేర్చడు నన వీలుండదు. అనేక క్షణములలో నేర్పడు నీ 
సంయోగము లన్నియు. నొక్కు కర్మముచే నగుటకు వీలుండదు. 
కాబట్టి యనేక కర్మము లనాయాసముగ సిద్ధించునను 
20] 


Scanned by CamScanner 


౧౫౪ వైశేషిక దర్శనము 


భావముతో పై నూత్రమున ''అయుగపత్సంయోగవి ఇన 
హేతు;'" అని యుదాహరించి యున్నాడు, 


అవ: బాణ పతనమునకు పూర్వము దానియం వనేక్ర 
కర్మము లే కారణమున జనించునన ? 


నూ. :- నోదనాదాద్యమిషోః కర్మ, తత్కర్మ కారితాచ్చ 

సంస్కారాదు త్తరం, తథోత్తర' ముత్తరం చ 
సగోం౧.౧౭ 
నోదనాత్‌ = నోదనమను పేరుగల అషుజ్యా సంయోగ వి శేషము 
వలన, ఇషోః = బాణమునందు, ఆద్యం కర్మ = మొదటి 
కర్మ మేర్చడును. తత్కర్మ కారితాచ్చ = అద్యకర్మము 
వలన జనించిన, సంస్కాారాత్‌ =వేగాఖ్య సంస్కారమువలన 
ఉత్రరం = 'రెండవకర్మము, తథోత్తర ముత్రఠంచ = ఆద్య 
కర్మము వలన నేర్పడిన వేగాఖ్య సంస్కారము వలన 
ద్వితీయ కర్మ మెట్లు జనించినదో అశ్రు తృతీయ చతుర్ధ పంచ 

మాది కర్మములును జనించు నని సూ(త్రార్థము. 

అన: వేగాఖ్య సంస్కారమే యనేక కర్మములను 
పుట్టించు నెడల బాణ మెన్నడును [కింద బడరా దనిన -- 


నూ, ;- సంస్కారాభావే నురుత్వా త్పతనమ్‌ ఎ. ౧.౧౮ 


సంస్కారాభావే = కర్మసంతానమను బహుకార్య కారణము 
వలన శక్తి క్షిణించి. వేగాఖ్య' సంస్కారము పతిబంభకము 
కాకపోగా, గురుత్యాత్‌ = ప్రతిబంధక రహితమైన బాణము 


Scanned by CamScanner 


ఫంచమాథాకయము ౧-ఆ ౧౫౫ 
నందలి గురుత్వమువలన, పతనమ్‌ డాబా ణమును క్రింది 


(పదేశముతో సంయుక్త మొనర్చగల కర్మము (పతనము) 
ఏర్పడును. 


ఇ'కే దూరక్షి ప్త లోపాదుల విషయమున నెటుంగునది. 


పంచమాధ్యాయము 


ద్వితీయాహ్ని కము 
కాక కలా - 
ఈ యాహ్నికమున పృథివ్యాది (ద్రవ్యములందు నోద 
నాదులవలన జనించు కంపనాది కర్మములను పరీక్షింపగోరి 
మొదట పృథివి యందలి కర్మమును సూ త్రించుచున్నాడు, 


సూ. :- నోదనాభిఘాతాత్‌ సంయుక్త సంయోగా చ్చ 
పృథివ్యాం కర్మ ఫో. ౨౧ 
నోదనాభి ఘాతాత్‌ = ఆభ్యంతర వస్తువుల నోదనాభిఘాతాఖ్య 
సంయోగమువలన, సంయుక్త సంయో గాచ్చైవస్తుసంయు క్త 
పృథివీ సంయోగము వలన, పృథివ్యాంచభూ పర్వతాదులందు. 
కర్మ = భూకంపాది కర్మమేర్పడును, 
నీ సంయోగముచేత సంయోగి పదార్థములు పరస్పరము 
వీభక్రములు కావో అట్టి సంయోగము నోదన మనబడును. లేక 
(యః సంయోగ విశేషః శబ్దనిమి త్రకారణం న భవతి స్పర్శ 


Scanned by CamScanner 


౧౫౬ 'వైశేషిళ దర్శనము 


వద్ద్రవ్య సంయోగ ఇతి యావత్‌ స నోదనాఖ్యః సంయోగ్య) 
శబ్దమునకు నిమి-త్ర కారణముగాని స్పళ్శ వద్దవ్యసం యోగ్య 
నోదన మనబడును. 

(స్పర్శవేగోభయవద్దృవ్య సంయోగోజఒభి ఘా శ్రా ఖ్యః 
సంయోగః) ఏ సంయోగ విశేషమువలన పుట్టిన కర్మము 
సంయోగి పదార్థములను వేబుపజచి. శబ్దమును జనింప 
జేయునో ఆ సరయోగ వీశేషము అభిఘాత మనబడును. 


భూమి తనలోనున్న వస్తువులచే నుద్యమానమో లేక 
అభిహన్యమానమో అగుచు తనపైనున్న పర్వ్యతాదులతో 
సంయోగము పొందును. అట్టి సంయోగమే సంయుక్త 
సంయోగ మనబడును, 


అవ : భూమి తన యక్షముమీదను, సూర్యుని చుట్టును : 
తిరుగుచున్నది గదా! ఇట్లు తిరుగాడు భూమిలో నేర్పడు ' 
నీ గమనాత్మకమగు కర్మమెట్లు కలుగుచున్నది ? 
నూ. ౯ త ద్విశేషేణాదృష్ట కారితమ్‌ ౫.౨.౨ 
విశేషేణ = పృథివిలో నేర్పడు నీ గమనాత్మక విశేషకర్మము, 
తత్‌ = అది, అదృష్ట కారితమ్‌ = జీవుల యదృష్టము వలన 
నేర్పడిన వస్తుగత శ క్రివల్ల నేర్పడుచున్నది. 

కర్మవైచిత్ర్యమువలన _ సృష్టివెచిత్య మని వైదికుల 
సిద్దాంతము. సూర్యమండలముచే నాకృష్ణమై భూమి యిట్లు 


నిత్యము పరిభమించుటకు కారణము జీవుల యదృష్టకారికీ 
వస్తు శక్రియని వైదికుల ఆశయము, 


Scanned by CamScanner 


ల అబీ Q 
పంచమాధ్యాయము ౨- ఆ 242 


నూ. *- అపాం నంయోగాభాపే గురుత్వా తృతసమ్‌ 

౫.౨, కే 
అపాం = సంయోగ వశమున మేఘమండలమునను నీటికి, 
సంయోగాభా నే = వాయుసంయోగమువలన కర్మ మేర్చడుటచే 
గురుత్వమున కాథారముగా పతన (పశిబంధకమైయున్న మేఘ 
సంయోగము నశించుటబట్లి, గురుత్వాత్‌ =స్వగత గురుత్యము 
వలన, పతనమ్‌ = అథఃప్రదేశ సంయోగ ఫలకమగు వర్ణ ణా 


+ 


త్మక కర్మ మర్చడును. 

అవ : భూమియందు పడిన జలము |పవాహరూపమున 
నెట్లు (పవహించును ? 
సూ. క [దవత్వా త్స్యందనమ్‌ లలో 
భూపతితజలము [ప్రవాహ రూపమున, స్యందనమ్‌=జఒక స్థలము 
నుండి నిన్ను [పదేశమానకు జరుగుట, [దవత్వాత్‌ = తన * 
యందుగల (దవత్వ గుణమువలన, 

జలము తనయంచలి [దవత్వ గుణమువలన నొక 
స్థలమునుండి నిమ్న (ప్రదేశమునకు జరుగునని భావము. 

అవ: యం(తములు లేకయే భూగతజల మెట్లంత 
రికమునకు బోయి మేఘ రూపమును బొంది వర్ణాకోలమున 
చిరిగి భూమి పైకి వచ్చుచున్నదన ల 


నూ, :- నాడ్యవాయునంయోగా దారోహణమ్‌ %. ౨.౫% 


Scanned by CamScanner 


౧౫రా చెశేషిక దర్శనము 


నాడ్యవాయుసంయోగాత్‌ = సూర్యరశ్మి వాయుసంయోగము 
వలన, ఆరోహణమ్‌ = భూమిస్థజలము అంతరిక్షము 
కెగురుచున్నడి. 

వాయుసంయు క్త సూర్యకిరణములు ౫లమున్లు 
ఆంతరిక్షముశ జేర్చుచున్నవని భావము. 


అవ: ఆది యెట్టన ? 


నూ. :- నోదనా పీడనా త్సంయు క్ర నంయోగాచ (| 


౫.౨౬ 


నోదనా పీడనాత్‌ = బలవద్వాయు. నోదనముచే నేర్చడిన 
ఆ పీడనమువలన, సంయుక్త సంయోగాత్‌ చ = వాయు 
సంయుక్త సూర్యరళ్మి సంయోగము వలనను జల 
మాకాశమున చేరును. 


పాత్రయందు శాగుచున్న జలము బలమైన పాయు వుచే 
(పేరంపబడు అగ్ని సంయోగమువలన పైకెగురునట్లు బల 
వద్వాయు నోదనముచే పీడింపబడు సూర్యకిరణముల 
సంయోగమువలన భూగత జల మంతరిక్షము నధిరోహించు 
చున్నదని యభిప్రాయము. 


అవ: వృక్షమూలమున పోసిన జలము వృక్షాభ్యంకీ 

కరమున నూర్హ్వగమన మొనర్చుచున్నదిగదా ? అట నూర 
కిరణములు  లేకుండుటచే నెట్లూ ర్వ గమన మేర్చడో 
చున్న దన ? 


Scanned by CamScanner 


నూ. :- వృక్షాభినర్వణ మిత్యచృష్షకారితమ్‌ ౫3,౭ 
టె 
వృక్షమూలమందుంచబడిన జలము జీవముల యచాష 
ఉల 
రూపమయిన వృక్షాంతరత శక్త్సిద్వారా వృక్షమున నూర్వ్వ 
న 
గమన మొనర్తుచునుదిని నూత తాత*'రంము 
“lL a ఆలీ 
అవ: ఆంతరికిగత జలమేల గట్టిపడి వడగండ్రరూపము 
నాందుచున్నది. భూమియందు బడినవుడేల కజగి స్యందించు 


చున్నుది. 


సూ, :- అపాం సంఘాతో విలయనం చ తేజః నంయోగాత్‌ 
ఫ్లో తంటా 

అపాం = మేఘమండలమునగల-నిటియొక్క, స 
మ, కరకాది రూపమగు దృ్భథఢథమయిన సంయోగ విశేషము, 
విలయనం చ = ఆ సంయోగ వినాశము, తేజఃసంయోగాత్‌ = 
దివా దివ్య తేజః సంబంధ విశేషము వలన నగున 


ఫ్‌ 
॥ 
గ్ర 


ఆవ : ఆంతరిక ల్థల మున దివ్యతేజః సంయోగ 
సూ. తత విన్ఫూర్డథు ర్రింగమ్‌ ౫,౨,౯ 


తత = మేఘమండలమునగల జలమున, దివ్యతేజఃసంయోగ 
మున్నదనుటకు, విస్ఫూర్ణథుః = వజ నిర్హోషము - ఉబుము 
లిఖమ్‌ = ప్రమాణమని యర్థము. 

మేఘమండల గతజలమున దివ్యతేజుః సంయోగము, 
లేకున్న ముందు మెజపులు, తరువాత ఉణుములు, అటుపై 


Scanned by CamScanner 


. 
అ ల్‌. 


oY Me వైకేషిక్షే ఢర్భన వరి 


' కఠరకాది పాతమును సంభవింపవు, కాబట్టి తేజ; సంయోగ 


మట నున్నదని యూహింపనగును, 
అవ : ఇందు వైదిక ప్రమాణ మేమైన కలదా 1! యన్న 


నూ. :- వైదికం చ ౫౨.౧౦ 
వైదిక ప్రమాణమును గలదని సూత్రాభిప్రాయము. 
గర్భో యా అపామ్‌" (బు.అస్ట.౧ అ గవం౪.మం, ౨) 
“అగ్నే గర్భో అపామసి“ (యజు. ౧౨.౩8) 
అవ : శబ్దము సంయోగ విభాగపూర్వకముగా జనిం 

నని నియమము. ఉటుము కూడ నొకశబ్రము, కాబట్టి య 

దేనిసంయోగ విభాగముల వలన జనించుచున్న దన ?? 


తో 


సూ. :- అపాం సంయోగాద్‌ విభాగాచ్చ స్రనయిత్నోః 


స్మో౨,౧ 


అపాం సంయోగాథీ=బ్రప్తేజః సంయోగమువలన, విభా గాచ్చ 
విభాగము వలనను, స్తసయిత్నోః = ఉటుము జనిం 
చున్నదని సూ త్రార్థము, 
సూ. :- పృథివీ కర్మణా తేజః కర్మ వాయు కర్మ చ 
వ్యాఖ్యాతమ్‌ ౫.౨4౧; 
భూమియందలి కర్మమువలెనే. అగ్ని వాయువులం 


గలుగు' కర్మములు 'నన్లు యేర్చడుచున్ననని యెణుగవల 
'నని' చూత్రాభిప్రాయము.. 


Scanned by CamScanner 


> 
జో 


il 
tC 


ఏకి. చెల 
Scanned by CamScanner 


గ్‌ 


ఏ! 


త్స 


రక్‌ 


ద్ద సన్నిక 


య మనోఒర 


(దె 


ఆత్మేం, 


సూ 


వైశేషిక దర్శనము 


గి౬ుంలి 


లకును, సన్నికర్షాడ్‌ = సంయోగ, సంయు క్ర-సమవాయ్యా 
లక్షణ సంబంథము పలన, కలుగు నాయా పదార్థ జొనము 
వలన బుటునటి, నుఖదుఃఖీ = సుఖదుఃఖములు, మానస్సక్ర 
కర్మలు. కలవనుటకు (ప్రమాణమని సూ ర్రార్థము. 
అవ : మనస్సునందు కర్మ మెప్పుడుండదు? యోగ 
దశయం దనినచో, యోగ మననేమి ? 
సూ. :- తదనారంభ ఆత్మ స్టే మనసి, శరీరస్య 
దుఃఖాభావః న యోగః ౫. ౨.౧౬ 
మనసి ఆత్మ సై = మనస్సు అభ్యాస వైరాగ్యములద్వారా 
అత్మయందే యుండగలిగినపుడు, తదనారంభః = కర్మాను 
గుణ [ప్రయత్నము లేకుండుటచే మానసిక కర్మ మేర్చడదు, 
శరీరస్య = ఆట్టిచో శరీర-ఆత్మకు సంబంధించిన, దుఃభా 
భావః = ప్రమాణాదివృత్తులు లేకుండుటయే, స యోగః = 
యోగమనబడును. 
చిత్తము దృష్టానుశవిక విషయములందు తృష్ణను విడిచి 
స్థితి కొకు యత్నించినపుడు నిరంతర్మప్రయత్పమున నన్యత్ర 
స్థితిని బొందనేరక ఆత్మయందే నిలచును. ఆట్టిచో క్రర్మాను 
గుణ [ప్రయత్న మొండు లేకపోవుటచే బహిరింద్రియములకో 
సంబంధమును కలిగించు కర్మములు కలుగనేరవు. ఇట్లు 
కర్మారంభ విరహితమై మనస్సు ఆత్మయందు స్థిర మగుట 
వలన గలుగు (ప్రమాణ విపర్యయాది వృ త్త్యభావమే 
యోగమనబడును. 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము = ఆ అ౬3 


సూ. - అవనర్పణ ముపనర్చణ మళిత పీతనంయోగాః 


కార్యాంతరి సంయోగా శ్చ త్యదృష్ట కారితాని 
ఏంఅణలి 


అససర్పణుం = భోగించుట వలన (ప్రారబ్ద కర్మము క్షయించు 
టంబట్టి నశించునేహమునుండి ఆత్మతోకూడి మనస్సు 
బయటికి వెడలుట, ఉపసర్భఖుం౦ = దేహాంతరమున ఆత్మ 
యుక్త మనః (ప్రవేశము, అశితపీతసంయోగాః = తిని త్రాగిన 
అన్నోదకములు పక్యములయి దేహమున నాడులవ్వారా భిన్న 
భిన్న - అవయవముఅతో సంబంధించుట, కార్యాంతర 
సంయోగాశ్చ = ఒకదేహమునుండి మటియొక దేహమునకు 
' బోవు మనస్సుతోబాటు (ప్రాణాదులు నటకుచేరు కర్మములు .- 
ఇవన్నియు, అదృష్ట కారితాని = పుణ్యాపుణ్యు రూపనుగు 
| నదృష్ట జన్యములని యర్థము. 
అవ : అదృష్టాధీనమగు మనస్సు హేతువుగాగల 
సంసారము నిరూ పింపబడినట్లు మోక్షము సైతము నిరూపింప, 
దగియున్నది. 


= త దభావే సంయోగాభావో= 
పాదుర్భావళ్చ మోక్షః 
తదభావే = తత్త్వ విమర్శవలన నేర్చడిన వివేకము వలన 


సంచితములు, భోగమువలన ప్రారబ్దములు, మిథ్యా జ్ఞానా 


పాయమువలన రాగద్వేషాది దోషములు నివృతి నొందుటచే 
ఆగామి ._ అద్భష్టములును నశించుటవలన, సంయోగ = 


ఆత్మకు మసన్సుతో గల సనంబంధాభావము అనగా జన్మా 


౨.9.౧౮ 


Scanned by CamScanner 


దిటళ వైశేషిక దర్శనము 


భాపమీ కలుగును, అ్రాదుర్భాపశ్చ = జన్మరూప నిమి 
తములేమి దుఃజానుతృత్తి యేర్చడుసు. మోక్షః = ఈ 
స్థితియ మోక్షమనబడును. 


పలుమాజు జన్మములు లభించుటయే జీవులకు దుఃఖ | 
ఫలకమగు సంసారమనబడును, అట్లు మాటిమాటికి జన్మము 
నకు లోనగుట యదృష్టమున్నంతవ అకు తప్పదు. అ వృష్టము 
దోషములపలన నేర్చడును. దోషములనగా రాగద్వేషాదులు, 
అని యజ్ఞానమువలన కలుగును. 


ఆ యజ్ఞానము త త్య 
జ్ఞానము పలనగాని నివృత్తికాదు. ఇట్లు త_త్వజ్ఞానమువలన 
మథాకిజ్ఞా నము తొలగి దోషములనుండి విడివడి యదృష్షము 
లేమి జన్మము నశించును. నాడు జన్మములవలన కల్లు 
ఆధ్యాత్మికాది (త్రివిధ దుఃఖములు నశించును. (తివిధ 
దుఃజాత్యంతాభావమే మోక్షమనబడును; 


తత్త్వ్వజ్ఞానము ద్వారా దుఃజాత్యంత నివృత్తి కలిగి 
(బ్రహ్మానందము నుపభోగించుటయే మోక్షమని వైదికుల 
రాద్దాంత మైనను దుఃజాత్యంత సివృ త్రివలన నట్టి యానందా, 
నుభవము తప్పక కలుగుననియు నందువలన దుఃఖ, 
నివృత్రియే యత్ననిష్పాద్యమని యెంచి దుఃఖాత్యంత 
సిషృ త్తీయే యపవర్గమనియు శాస్త్ర ప్రవాదము కలిగినది. 

అవ : పృధథివ్యోదుల _ పలెనే యంధకారమునకు 
సంబంధించిసకర్మముల నేల పరీక్షింపరు ? (నీలం తమ 
శృలతి) నల్లని చీకటి నడచుచున్నది, అను ప్రయోగ సిద్ధ 
నుగు కర్మము బోధపడుచున్నడిగడా ! అనగా బుషి యిట్లు 
చెప్పుచున్నాడు, 


Scanned by CamScanner 


# 2 PY A ఇటో ‘ 
(౪4 eer గ re) yay A 
” 


న yA (గట్టీ కి ఇ స్‌- 
సో, - చవ్య 4 5 కర్మ ఈ 2 ల్‌ గ టో » ta 
GI ఈ AOD 
బా తారం ళు జే ॥ మ 
4 4 టి A hs 
— 0 | 
cy అ ” 5 
డవ్య గుణతర, ౧ప్బు త్‌ DE 1A కలం చల 
(U fy am WT hp: Ah pr షు ము ద 
(4 ళా ఇ "1 ల Cid లం ల్‌ 90 8 శ్‌ N 
నిష్ప జై త్రి 60 వ Ty & 5000), ne) AY PEA A, Mays. FE నక 
క్‌ ల ఐల క్ట 
వమే ff జో ॥ 
న్‌ 5 Te TY. AM A YC 
తజోఒభావ C000 కీ — కీ లగ SLY, LTE 7 లో 
tb 


న Giza Cara అ... AK WS 4 . ళల 
అంధకారము (తష?) స్‌ కం టే ట్‌ కలగ చో గ if 


4 / 1. ET AL AT 3 అ 4 SY 
చున్న ట్లం జెలి రకు చః” గ mrp, Pt sy vty ఏల టే 


ప పక: . (0 ౫ yd surg మ స్‌ 
కర్మములలో నాకటి డావలఅసి ఉక హంత గహ AOTC wf 
నది చేరుటకు వీలుటేడు. (నీలం క 2) స న im లాగు 
టచే నలుపురంగు గలధగి జరియుచున్పుది. సల్యప్ప ర 44 
గుణము. గుణర ర్మముంలు గులు £2 nth, ఇత 
మిగిలిన (భవ్యములలో భూ కనా సథ Bhs, mm 


గ 


ల 


మేమన, ఈ మూడు [దవ్యములు సత్‌, ఆంధ 
కారమునరకు స్పర్శము ఠడు. “7 met TIF AE Fig ST tts ప % 


a 


Piz ఏ ఖో / 
నీలరూపము కలదిగా భాసించుట బీ Uw Erwin rrr iw 


44 


లందును చేర్చుటకు దీలులేదు. కాబట్టి గుయ్‌ DATO NEE RD 
(ద్రవ్యమన వీలులేదు. 


= cr, ww, dd mM, యం 
ఉద్భూత రూపపద్యాస లజ? సంస? జూ; తట 
జాడ | 

ర్‌ [1 లి ల్లో నా లా న / ats OS 
స్పృసబడును. అనగా అభావ పజారబుగి కొత. Ba 
wu : లీ 
i శ లి ఖే మ స్రీ "కా fds 
తత్కర్మము పరీశ్తింప నాపళ్యకము గాసపం. (౧99౫౪ డ్రం 


4 
జీ 


శ్చేలతి) ఆను భాకర(పతీఢ కర) (భుమా Tre EO 
సర్పణము తమస్ఫున నార ona co స్యవహరీంష 
బడుచున్నది. 


Scanned by CamScanner 


వెశేషిక దర్శనము 


౧౬౬ 
సూ. తేజసో (దవ్యాంత రేణావరణా చ్చ ౨.9, 90 


పూర్వసూ(త్రమునగల “భా౭.భావః' అను పదమిందనుప ర్రిం 
చును. ఇందలి చకారమువలన ఆంధకారమున గల కర, 
, పతితి, రూషపతీతియు జాపాధికములని తెలియనగును, 
ద్రవ్యాంతరేణ = తేజస్సుకంటె భిన్నమైన అవరక ద్రవ్యము 
చేత, తేజసః = ఉద్భూత రూపవంతమగు తేజోమా(త్రమ్సు 
నకు, ఆవరణాత్‌ = ఆచ్చాదనము కలుగుట వలన నియ 
మముగా ఆంధకార మేర్చడుచున్నది. కాబట్టి తేజోఒభాపమే 
అంధకారమని సూ త్రార్థము. 


(దవ్యాంతరముచే తేజః పదార్థ మావరింప బడినపుడే 
అంధకార మేర్పడుచున్నది. దవ్యాంతరమగు నెడల నటు 
లెన్నడు కానేరదు, కాబట్టి భా౭ భావమే (లేజోఒభావమే) 
అంధకారమని యనుమానింపబడుచున్నదని తాత్పర్యము. 


అవ : అంధకార మభావ పదార్థ మగుటం బట్టి 
తత్కర్మ మపరీక్ష్యమయినను, దిగాదుల కర్మ మేల పరీక్షింప 
బడదన 2? 
సూ. = దిక్కాలావకోశం చ కియావదై ధర్మా 
న్నిషియాణి 3.9.90 


దిక్కాలావకాశం = దిక్కాలాకాశములు, [క్రియావ 
దె్యథర్మా్యాత్‌ = క్రియావంతములగు పదార్థములు మూర్తము 
లను నియమముండుటచే [క్రియావంతములలో మూ ర్తత్వము 
_సాధర్మ్యము, _ అమూర్తత్వము వైధర్మ్యము నగుటవలన, 
నిష్కి్యయాణి = కియారహితములని సూత్రార్థము. 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము ౨= ఆ ౧౬౭ 


దిక్కు, కాలము, ఆకాశము మూడును మూర్త 
పదార్థములు కామి కర్మరహితము అనియు నందువలన వాని 
; కర్మము పరీక్ష్యము కాదనియు సూత్రాభపాయము. 
ఈ సూ [(తమునందలి చకాటలయుఖఅన ఆత్స పదార్థము 
. సం[గాహ్యమని శంకర మి(శుల అభిప్రరు మూ. జే 
' పరమాత్మ. జీనాత్మ యణువైనను *కూటస్థ .:త్యమః 
' పరిణామ మసంభవము. అందువలన 
' వివేకము, 


Ne 
Ht 


శీ 


నిష్క్‌)యుత్వమ ని 


సూ. = ఏతేన కర్మాణి గుణాళ్చ వ్యాఖ్యాతాః ౨.౨.౨౨ 


| 


| ఇందు పెసూ[తమునుండి 'నిషి9యాణి' అను పద మను 
వర్తించును. ఏతేన == కయావదై్యథర్మ రూప హేతువు 
' వలననే, కర్మాణి = ఉత్‌క్షేపణాది కర్మములు, గుణాశ్చ = 
; రూపాది గుణములును, వ్యాఖ్యాతాః =కియారహితము లని 
' వ్యాఖ్యానము చేయబడినక్షు యెజుగవలయును. 


| అవ : గుణ కర్మములు కియారహితములగు నెడల వానికి 
' ద్రవ్యముతో నెట్టు సంబంధ మేర్పడును ? సంబంధము కర్మ 


జన్యమే కదా ? యన - 
సూ. = నిష్క్రియాణాం నసమవాయః కర్మభ్యో నిషిద్దః 

(టె 

స్మ, ౨.౨౩ 
నిష్కిం మూ వా = గుణకర్మములకు, సమవాయః = 
(దవ్యముతో సమవాయ సంబంధ మంగీకరింపబడినది, కాని 
సంయోగ సంబంధము కాదు. సమవాయ సంబంధము 
, నిత్యమగుటచే, కర్మభ్యః = కర్మములవలన దానియుత్పత్తి 
గిషిద్ధః = మాచే నిషేధింపబడిన దని సూత్రార్హము. 


Scanned by CamScanner 


G9 శ్రీ 
రంభకము లెట్లగును ? కళ్మారంభకమ్తులని యింతకుహ్తార్య 
గంథమున roe కావున (క్రియారహిత్త 


నూ. :=- కారణం కసనణాలుకో గుణాః ౫.౨, ౨౪ 
గుణాః = సంయోగాది గుణములు, కారణం త(సమ 
వాయినః = కర్మోతృ త్రి విషయమున ఆసమవాయి కారణము 


లని చెప్పియుంటిమి. సమవాయి కారణము కాదు, 


కర్మకు న సమవాయి కారణము కింయారహిత మగునది 
కాజాలదు. అసమవాయి కారణమున కట్టి నియమము లేదు, 
ఇంతకు పూర్వము గుణములు కర్మవిషయమున అసమవాయి 
కారణములుగా చెప్పబడినవి. సమవాయి కారణములని 
చెప్పబడలేదు. కాబట్టి దోష మొండును లేదని సూ|త్రకారుని 
యభి|పాయము 


సూ. వా గుణై ర్దిగ్‌ వ్యాఖ్యాతా స్య ౨.౨% 


గుణైః = అమూ ర్హములను హేతువు వలననే కర్మసమవాయి 
కారణములు కాని గుణములద్వారా, దిక్‌ వ్యాఖాాాతొ. ౫ 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము ౨-ఆ ద్‌కషలా 


పూర్వాదిదిశలును కర్మ సమవాయి : కారణములు కావని 
వ్యాజ్యానము చేయబడిన నైంచవలయునని సూకత్రార్థము. 


ఆమూ ర్తము లను హేతువువలన గుణములు కర్మసమ 
వాయి కారణము కానట్లు దిక్కుకూడ అమూర్తమే యగుట 
వలన నదియు కర్మ సమవాయి కాదు, (ఇహకర్మోత్సన్నం, 
ఇదానీం కర్మోత్సన్నమ్‌) “ఇక్కడ కర్మమేర్చడినది. ఇప్పుడు 
కర్మము జనించినది” అను (ప్రతీతియందు బోధపడు కర్మాథా 
రత్వము (వనే సింహనాదః) “వనమునందు సింహనాద' 
మను తావులందువలె నౌపచారికమని (అ(ప్రథానము-గౌణము) 
యెంచవలయును. ముఖ్య(ప్రతీతి (జ్ఞానము) కాదు. 


నూ. ;- కారణేన కాలః ౫.౨.౨౬ 


కారణేన = నిమి త్ర కారణము గాన, కాలః = కాలపదార్థము 
కర్మసమవాయి కారణము కాదని వ్యాఖ్యానము చేయబడినట్లు 
భావింపవలయునని సూత్రాభ్మిపాయము. 


——_ా ఫా క్ర క — 


షషఫ్లా ధ్యాయము 


(పథ మాహ్నికము 
అప ee 


'అథాతో థర్మం వ్యాజ్యాస్యామః' అని (ప్రతిజ్ఞనానర్చి 
'యందులకు వేదమును ప్రమాణముగా మహర్షి నుడివి 
22], 
నమొ... 
Scanned by CamScanner 


రా 


౧8౦ వైశేషిక దర్శనము 


యున్నాడు. ధర్మమున ప్రమాణముగా చెప్పబడిన శై 

ప్రామాణ్యమును నిరూపింపదలచి యది యీశ్వర బుచిపూ కః 

కముగా రచియింపబడినదని యనుమానముచే సాధింపనెంట్చి 

సూత్రమును రచించుచున్నాడు, 

సూ, = స్‌ వ ( 
బుద్ధిపూర్వా వాక్కృతి ర్వేదే ౬&౧ 


వేదే = బుగ్యజుస్సామాథర్వము లను పేర్దుగల వేదమునంచు 
యా వాక్కుతిః= కల వాక్యరచన, సా బుద్ధిపూర్వా = స్వా 
విషయ (స్వార్థము విషయముగాగల) వక్త యథార్థ జ్ఞానము 
పూర్వముగా గలది. 

అనేక విద్యల కాటపట్టయి ప్రదీపముంబోలి సర్వార్థము 
లను (పకాశింపజేయు సర్వజ్ఞక ల్పిత్రమగు వేదమునందుగల 
వాక్యరచనయు రచనయే యగుటంబట్టి బుద్దిపూర్వకమ యు 
అస్మదాదుల బుద్దిపూర్వక నుట యసంభవము గాన నిశ్వేర 
బుద్దిపూ ర్వక మగుటచే నెంతయు (ప్రమాణ మనుట నిర్వి 
వాదము. 
సూ. :- బాహ్మణే నంజ్ఞాకర్మ సిద్ధిలింగమ్‌ ౬.౧.౨ 
(బాహ్మణే = (బ్రాహ్మణ ప్రభృతి సమ స్ట (పాణులందును, 
సంజ్ఞాకర్మ = సర్గారంభమున వేదమువలన ప్రవృళ్తమైన 
నామకర్మములు, సిద్దిలింగమ్‌ = వేద మీశ్వరో క్రమనుటలో 
ప్రమాణాంతరమని యెజుంగునది. 


సర్గారంభమున భగవంతుడే సకల ప్రాణులకును 
సంజ్ఞ కా కర్మ ములను విధింపవలసి యుండెను. వేదముద్వోరో 


Scanned by CamScanner 


షష్టాధ్యాయము ౧-ఆ ౧౭౧ 


సంజ్ఞాక ర్మములు (పథమమున (పవృత్రములయెను. వేద 
మేర్చడుటకు మార్గాంతరము లేమి నీశ్వరో క్రమనుట నిర్బాథ 
మని తాత్పర్యము. 


సూ. వఎ బుద్ధిపూర్వో దదాతిః క్కణంకి 
దదాతి: = దానజ్ఞానము, బుద్ది పూర్వుః = సర్వజ్ఞ బుద్దిపూర్వక 
మని సూ(తతాత్సర్యము, 

''ఉచ్చాదివి దక్షిణావంతో అస్టుః"' (బం.లా.౬,3.౨) 
ఇత్యాది మం(తములందు, స్మృద్చాహ్మణులకు గృహస్థులు 
హిరణ్యాదుల నొసంగి సుఖముల నందుదురని బోధింప 
బడినది. ఇందుభావిఫలమును బోధించుశక్తి సర్వజ్ఞుడగు 
ఈశ్వరునకు గాక యన్యులకెట్టు సంభవించును ? కాబట్టి 
వేడ మీశ్వరీయమని సూ త్రతాత్సర్యము. 


స్తూ వా తథా (పతిగహః ౬.౧.౪ 


తథా = అటే, (పతి(గహః= పతిగహము. 
(శ్రద్ధాభక్తులతో గృహస్థు లచే నీయబడిన హిరణ్యాదులను 
(గ్రహించి వానిని సదుపయోగ మొనర్చి నుభింపజేయవలయు 
నను జానబోధక వాక్యములు వేదములందుండుటచే నవి 
= 
బుద్ధిపూర్వక ములనియు వానింబట్టి వేదము లీశ్వరీయము 
లనియు నెంచవలయునని సూత్రాభిపాయము. 
అవ : ఇట్లు వేదము భగవద్చుద్ది పూర్వక మగుటచే 
ప్రమాణమని సాధించి యికముందు వేద బోధిత ధర్మ 


Scanned by CamScanner 


వ నారాల 


౧౭౨ వె శేపిగదర్శ్గనము 
కర్మములు బోధించుచు మొదట ఉసుస్ఫిత గర్మము గరగ 
ఫల మొసంగునని చెప్పచున్నాడు, 
సూ, :. అ త్మాంతర గుణానా మాత్మాంత రే2. 
కారణత్వా థ్‌ డు ౧). 


అత్మాంతరగు ఖానా మ్‌ = మతటియొుకగ యాత్మబి నొచరింపబడిన 
కర్మములకు, ఆత్మాంత రేకామ తీయు 5 అత్మయందు, అకారణ 
త్యాత్‌ .= ఫలము నాసంగకుండతుటపలన, 

వేదవిహిత కర్మము లెసనిచే నాచరింపబడినవో వానిశే 
ఫలమొసంగును. కాని యన్యుల రీయ నేరపు. 

మీమాంసాశాస్త్రమునందుసు 'శాస్త్ర్థ్రలం (ప్రయో క్షరి' 
(3. ౭. ౧౫) యని సూతించి కర్మానుష్టాన ఫలము (ప్రయో క్ర 
(కర్త) కేయని చెప్పబడినది. 

అవ : వైదిక కర్మము అన్నియడలను ఫలదాయకము 
లేనా ? 


సూ, త ద్దుష్ట భోజనే న విద్యతే ౬.౧.౬ 
తత్‌ = ఆ వైదికకర్మము, దుష్టభోజనే = దు ష్షభోజ నము 


చేయువాని యెడల, న విద్యతే = ఫలజనకము కాదు. 


దుష్టభోజున మొనర్చు నార్యునకు వైదికకర్మము ఫలింప 
దని సూ త్రతాత్సర్యము, 


సూ, |= దుష్ట హింసాయామ్‌ ౬.౧.౯. 


Scanned by CamScanner 


షష్టాధ్యాయము ౧-ఆ ౧౭౩ 


హీంసాయామ్‌ = హింసచేసినమీదట లభించు భోజసము, 
దుషము = దుషమని యరము 


'పళూన్‌ సాహి” (య. ౧.౧౧) 

“గాం మా హిగ్‌౦సీః” (య. ౧౩. ౪౩) 

“అవిం నమూహిగ్‌౦సీః” (య, ౧౩. ౪౪) 

“ఇమం మాహిగ్‌౦సీ ద్రపదాదం పశుమ్‌ (య. ౧౩.౪౩) 
"మా హిగ్‌ం సీ రేకశఫం పశుమ్‌"” (య. ౧౩, ౪౮) 
'నాకృత్వా (ప్రాణినాం హింసా, మాంస ముత్పద్యతే 


క్వచిత్‌, 
న చ ప్రాణివధథః స్వర్గ్య స్రస్మాన్మాంసం వివర్జయేత్‌” 
(మ. ౫. ౪ిల౮ా) 


(థుతి స్మృతులలో నిట్లు నిషేధింపబడిన ప్రాణి వధ 
నొనర్చువారు సుఖము పడయనేరరు. 


అవ : అన్యునిచే చంపబడిన జంతుమాంసము నన్యుడు 
భుజించిన దోషమా? 


సూ. :- తన్య సమభివ్యాహారతో దోషః ౬.౧౮౮ 


తస్య = దుష్టభోజనము చేయువానియొక్క, . సమభి వ్యాహా 
రతః = సంబంధమువలన, దోషః = కర్మ ఫలమును ప్రతి 


. బంధించునట్టి దోషము కలుగును, 


హింసాజన్యభోజనము చేయువాని కెట్లు అనుష్టిత కర్మ 
ఫలము లభింపదో య'క్లే మాంసభక్షకునకును విహిత కర్మ 
ఫలము కలుగనేరదు. 


Scanned by CamScanner 


౧౭౪ వైశేషిక దర్శనము 


తదదుష్టేడదుష్టభోజనము విడిచినచో, న విద్యతే = పూర్వో క్ర 
దోషముండదు. లై 


అవ : దుష్టభొజనము విడిచి చేయవలసిన దేమి ? 


అస 


సూ, ;- పున ర్విశిష్టై (పవృత్తిః ౬.౧.౧౦ 
పునః = దుష్టభోజనము విడిచిన తరువాత, విశిష్టే = శాస్త్ర ' 
సమ్మత సాత్విక భోజనమునందు, ప్రవృత్రిః(ప్రవృ త్రికలుగ 
జేసికొనవలయును, అట్లొనర్చిన విహితకర్మముల నొనరించి 
ఫలము నొందవచ్చును. 


అవ : విశిష్టప్రవృత్రియం దసమర్థులగువా రేమిచేయ 
వలసియుందురు ? 

సూ. :- సమే హీనే వా పవృత్తిః ౬౧,౧౧ 
సమే = సత్యగుణము, రజోగుణము సమానముగాగల 
భోజనమునందో, వా = లేక, హీనే = సత్వహీన మై కవలరాజ, 
సిక భోజనమునందో (పవృక్సి కలిగించు కొనవలయును. 
కాని తామసికమెన మాంసయు క్ర భోజనము చేయరాదు. 


సూ, := ఏతేన హీన సమవిశిష్ట ధార్మి కేభ్యః 
పరస్వాదానం వ్యాఖ్యాతమ్‌ ౬.౧.౧౩ 


ఏతేన = పైవ్యాజ్యానముచే, హీన సమ విశిష్ట ధార్మి కేభ్యః *ే 
ధార్మికులయిన మంద మధ్యమోత్రమ గృహన్థులనుండియే 


Scanned by CamScanner 


షషాధ్యాయము ౧-ఆ ౧౭౫ 
పరస్వాదానమ్‌ = దేశాచ్యుపకారార్థము ధనగహణము చేయ 
వచ్చునని, వ్యాజబ్యాతమ్‌ = చెప్పబడినదని సూ త్రార్థము, 
(పరస్వ = పరథనము) 

ఆత్మోపకారార్థము గాని, దేశోపకారార్థము గాని ధన 
గహణము చేయనలచు వారు (పథమమున ఉత్తముల 
నుండియు, అట్టివారు లభింపకున్న మధ్యముల నుండియు, 
వారును అలభింపనిపక్షమున హీనుఅయిన థార్మికగృహన్గుల 
నుండియే (గహింపనగును గాని హీనతరులు, హీనతములు 
నయిన వారినుండి గై కొనరాదు. 


నూ. :- తథా విరుద్ధానాం వరిత్యాగః ౬.౧.౧౩ 
తథా = అ్లే, విరుద్ధానాం = (శుతిస్మతి విరుద్దములయిన 
కర్మముల, పరిత్యాగః = పరిత్యాగము చెప్పబడినదని యెంచ 
వలయును, 

శుతి స్మృతి విరుద్రకర్మముల నెన్నడు చేయరాదు. 


(యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి) 
(తై. శ. అ. వ. ౧. అను ౧౧) 


అవ : థర్మవిరోధి యెవడేని ధార్మికునిపై నెత్తి వచ్చి 
నప్పు డేమి చేయవలయును ? 


సూ. ఏ= హీనే పరే త్యాగః ౬.౧.౧౪ 


' వరే = శత్రువు, హీనే= బఅహినుడైన పక్షమున, త్యాగః = 
ఆతనిని వధింపవలయును, 


Scanned by CamScanner 


(| ౧౭౬ వైశేషిక దర్శనము 


IN స్వధర్మాభిరక్షణము (ప్రాణముల కంటు (పియమని 
యెంచు ధీమంతులు శ(తువు నెదుర్కొని యతనిని వధిం 
‘| తురు. అట్టి యెడ కలుగు హింస వారి నెన్నడును బాధింప 
| నేరదు. ఆత డొనర్చిన యుద్ధకర్మము ధర్మరక్షణ కొకు 
| చేయబడినది కాబట్టి హింసతో నతని కెట్టి సంబంధము 
నుండదు. రక్షణలేని ధర్మానుషస్టాన మసంభవ మగును, 
కాబట్టి ధర్మరక్ష ణార్థ మారంభింపబడిన యుద్ధమునందు వెను 
కాడక శత్రువు నెదుర్కొని యస్త్రశస్త్రాదుల నతని జయించు 
| టయే (శ్రేయస్కరము. అట్టి వానికి ప్రాయశ్స్చిత్తాదులు 
నుండవు. 


అవ : శత్రువు సమబలుడగుచో నేమి చేయవలయును? 
సూ. :- సమ అత్మత్యాగః పరత్యాగో వా ౬.౧.౧౫ 


శతువు, సమే =స్వసమాన బలుడని తెలిసినపుడు, ఆత్మ 
త్యాగః = యుద్ధమునందు స్వదేహత్యాగమో, వా= లేక, పర 
జ్యాగః = శత్రువధయో చేయవలయును. 


ధర్మ రక్షణను బహు[శేయస్కరము. అట్టి దానిని 
సాధించుటలో క్షణభంగురమగు శరీరత్యాగమునకు చింతిల్ల 
జనదు, కాబట్టి ధర్మరక్షణకైం స్వదేహమును, పాము-కుబుస 
ముంబోలి త్యజించి కీర్డి గడించినవారే ధన్యులు. ధర్మార్థము 
యుద్ద మొనర్భు వారు ప్రాణాంతము వజకు ధర్మ రక్షణ 
మొనర్చిన వా రగుదురు. 


అవ : శత్రువు తనకంటె విశిష్టుడగు నెడల నేమి 
చేయవలయును ? 


Scanned by CamScanner 


షఫా ధ్యాయము ౧-ఆ ' గి౭ి౭ 
సూ వా విశిష్ట ఆత్మత్యాగః ౬.౧.౧౬ 


శత్రువు, విశిప్టే = తనకంజె నెక్కువ బలవంతుడైన, ఆత్మ 
' త్యాగః = యుద్ధమునందు విముఖుడుగాక స్వదేహత్యాగ 
మొనర్పవలయును. 


"యే యుధ్య చే ప్రథనేషు శూరాసో, యే తనూ త్యజః 
యే వా సహ ప్రదక్షిణాస్తాం శ్చిదేవాపి గచ్చతాత్‌'' 
(బు. అ. ౮.అ. ౮. ౧౩. 3) 
“అహవేపు మిథోఒన్యోన్యం జిఘాంసంతో మహీక్షితః 
యుధ్యమానాః పరం శక్త్యా. స్వర్గం యా_న్యపరాబ్ముఖాః”” 
(మ, తి,లాళా) 
ఇట్లు శ్రుతిస్మృతులు ధర్మరక్షార్థమై యుద్ధ మొనర్భ్చుట 
యుభయథా [శేయస్కరమని నచించియున్నవి. 


———ర్రీర వాజందనవాలి 


షష్థాధ్యాయము 
ద్వితీయాహ్నికము 
౨ రాకా ము గిర 


ft dah ad సరీ క ంనదలచి మొదటి 
వైదికళర్మమును పిశేషముగా పరీక్ష 
నాతమును దటించుచున్నాడు. 


23] 


Scanned by CamScanner 


దాన |పోక్షణ దిజ్‌ నక్షత మంత 
క లించ్‌ 


కాల నియమా శ్చాద శ్రషహాయ 


నోపవాన [బహ్మచర్య గురుకులవాన 
ఖా 


స యజ 
థి 


.  అభిషేచ 
వాన్మప 


సూ 


కర్మ నుందు లగ్న 


విహిత 


నుపరమింపజేసి 


నుండి చిత్రము 


(గహింపకుండుట, (బహ్మచర్యః 


గురుకులవాసః 


? 1 


7 


దియ న్నిగహ 
(ఇ 


ఉపసైం 
సాంగోపాంగ వేదాధ్యయనము కొజకు 


అనా. 
అతనా. 


వారకమున వనము 


గురుకులముననుండుట, వాన ప్రస్లమ్‌ 
చు 


నందుండి (శుతి 


Scanned by CamScanner 


స్మృతి విహితకర్మముల నాచరి ౦చుటః 
అగ్నిహోత్రము మొదలు అశ్వమేధము వజకుగలి 


య జః 
ణః 


4d of లు! జ జ్‌ లు పొ 5 అట్టి 
ఆంగ సంర పటు భోజన G3 ETN 4 ToT (రో ర్త వపు 9 న (బహా?దు 
ట్‌! ‘= శి i 2 WU ZY 
నటు ఆ స కో > Ms ను fo ma A ఇ జ్య 
ore) BO CE 23 Cr) VLIW, 4 = 04 క్కు అవ్వు 
టాం 4 Di యు ణా 


ర్‌ం 
3 
J 
స 
a 
లి 
ఓ 
oO 
భ్‌ 
ER 
g 
( 
(© 


sf స్ట స్‌ జస 
జో అంప ఆల డాం గ 


లం చాలా లా, ఆ ఆం. ఆ ల 
GE లాలు PV, JOLT = అలల 


అహి ౮౨ రంభా బరిగా ననుషింపబడి దృపాదృష 
G ళు న! 
ఫలముల నొసంగుడు 
ఆప; జప బడిన చతురాశమ కర్మములు ఇతర 
సాహాయ్యుము నపేడ్రించి ఫలముల నొసంగునా ? ఆపేక్షంపకయే 
లెబుసంగుడా ? ఆన 
vd శ UY */ భ్‌ నై 
స్తూ. :- చాతుర్మా? మ్య ముపధాః అనుపధాళ్ళ ౬,9౩ 


చాడురాశ్రమ్యుమ్‌ = పైచెప్ప బడిన అభిషేచనాది చతురాశమ 
సంబంధి కర్మము, ఉపథాః అనుపథాశ్చ = ముందు చెప్ప 
బోవు ఉపథధానుపథాత్మక సాహాయ్యుము నపేక్షంచియే ఫల 
దాయకవుగును. 


సూ. :- భావదోష ఉపధథా, అదోహీాఒనుపధా ౬,౨,౪ 
భొవదోషః = జీవాత్మని యు విద్యా౭.శధ్ధాదిదోషము, ఉఊపథా= 


ఉపధయనబడును, అదోషః = అవిద్యాదులకు విపరీతమైన 
విద్యా శ్రద్ధాదూలు, అనుపథా = అనుపథ యనబడును. 


అభిపేచనాడి కర్మములు ఇతర విద్యాదుల సాహాయ్య 
ఒఎముననే ఫలవంతము లగును. “యదేవ విద్యయా కరోతి 


Scanned by CamScanner 


౧౮౦ వైశేషిక దర్శనము 


శద్దయోపనిషదా, తదేవ వీర్యవ_త్సరం భవతి” (ఛాం. 3.౧.౧౦) 
'విద్యాశ్రద్ధాదులతో చేయుకర్మ మే ఫలవంతమగునని 


సె 

'వాక్యాఖ్నిపాయము. ఇం 
- యదిష్టరూవ రసగంధస్పర్శం [పోక్షిత 

మభ్యుక్షితం చ తచ్చువి ౬,౨౫౪ 


(పోక్షితం అభ్యుక్షితంచ = = శుద్దజలముచే సంస్కరింపబడినదై, 


ల 


రూప రసగంధస్పర్శం = క్రుతిస్సృతులకు, శిష్టులకు 
ములయిన రూపరసగంథ స్పర్శయు క్షమగు, యత్‌ = 
ఏవస్తువుగల తచ్చుచి = అదియే భోజన యోగ్యమని 
wi an 


ష 
వు! 
నిష్ట 


క? 


మ 


సూ, ;. అశువీతి శుచి పతి షేధః ౬.౨౬ 
ఆశుద్ధజలాదులచే సంస్కరింపబడి, అ(పశ_స్ట రూప రస 
గంథయుతచమె న్యాయార్జితము కాని (దవ్యము భక్ష్యయో గ్యము 
శాదని సూ త్రతాత్పర్యము. 

స్తూ = అర్థాంతరం చ్‌ ౬.౨.2 


ఆవిహిత పదార్థము సైత మశుచియని సూ త్రార్ధము. 


“సూ, = అయతస్య వచిభోజనా దభ్యుదయో 
న విద్యతే, నియమాభావాత్‌ అత 


అయతస్య=అహింసాది నియమరహితునకు, శథుచిభోజనాత్‌” 
శుద్ధభోజన మాచరించిన మాత్రమున, అభ్యుదయః = ఐహిశౌ 


|| 
Scanned by CamScanner 


షషాథారాయము ౨-ఆ . ౧౮౧ 


ముష్మిక ఫలము. న విద్యతే = కలుగదు, నియమాభానాత్‌= 
యమనియమములను పాటించకుండుటదయు యిందులకు 
కారణము, 


“అహింసా సత్యమ స్తేయ [బహ్మచర్యాపరి( 58 బునూక" 
ఎత © ల 
శొచసంతోష తపః స్వాథ్యాయే శ్వర (స 


ఈ et 4 
on! సుం య. క్ష! 


అను యమనియనుములు పాటింపని వానికి కేవల శుద 
భోజనము చేసినంత మాత్రమున కర్మఫలము అభించునను 
టకు వీలులేదు... 
అవ: అట్రయిన, హింసాజనక యుద్ధ కర్మమందు 


(పవృత్తుడెన వానికి శుద్ధ భోజనము వలన అభ్యుదయము 
కలుగదా ? 


నూ, వ విద్యతే వాఒర్థాంతరత్వాత్‌ యమన్య ౬-౨ డా 
విద్యతేవా = కలుగును. కారణమేమన, అర్జాంతరత్వాత్‌ 
యమస్య = యమనియమములు అర్జాంతర విషయములు 
కనుక. 


అనగా యమ నియమములు యుద్ధ కాలమునగాక 
మిగిలిన సమయములం దాచరింప దగినవని భావము. 


దేశము నుద్దరించుటకుగాని, ఆత్మ నుద్దరించుటకు గాని 
న్యాయానుకూలముగా యుద్ధముచేయు వారికి భోజనమునందు 
నియమములు పాటించుటలో బంధన ముండజాలదని. సూత్ర 
. కొత్సర్యము, 


Scanned by CamScanner 


౧౮౨ వైశేషిక దర్శనము 


అవ ; యుద్రసమయముగాక మిగిలిన వేళలందు శ్వ 
భోజనము వలననే యభ్యుదయము సిద్దించుచుండ యవ్ష 
నియమముల పాటింపనేల ? యన: 


. 


సూ, :- అసతి చాభావాత్‌ ౬,౨౧౮ 


ఆసతి చ= యమనియమముల పాటింపకున్న, అభావాత్‌ = 
శుద్దభోజనము లభించుట యసంభవము,. 


యమ నియమములు పాటింపని వానికి శుద్దమైన 
భోజనము లభింపనేరదు. శుద్ధ భోజనము యమనియమముల 
కధీనమై యుండును. అదిలేనివారికి అభ్యుదయము చాల 
దూరము. కాబట్టి యభ్యుదయమును గోరువారు తప్పక . 
యమనియమములు పాటింపవలసి యుందురు. 


అవ: కర్మమును బాగుగా పరీక్షించి యటుపై దానికి 
కారణభూతమైన దోషమును పరీక్షింప దలచి దాని దోష జన్మ 
(పకారమును తెలుపుచున్నాడు. 


- 


సూ. :- సుఖాద్‌ రాగః ౬౨:౧౧ 


సుజాత్‌ = సుఖానుభవమువలన, అట్టిసుఖమునందును, ఆ 
సుఖము దేనివలన కలిగినదో ఆ సాధనమునందును, రాగః* 
అనురాగము కలుగును. అశ్లే దుఃఖము ననుభ వించుటవలని 
దుఃఖమునందును దాని సాధనమునందును ద్వేషము కలుగు 
ననియు నెంచవలయును. 


ఏ సాధనములవలన సుఖము కలుగునో ఆ సొధనము 
లనే సుఖము ననుభవింపగోరి మరల మరల సంపాదించు 


Scanned by CamScanner 


షష్టాధ్యాయము ౨=ఆ ౧౮౩ 


యందు అనురక్తుడగును. ఏ సాధనముల వలన దుఃఖము 
కలుగునో ఆ సాధనములను, దుఃఖములను విడువ నెంచి 
ద్వేషించును. కాన రాగద్వేషములే దోషములు. అవి కలుగు 
విధమును ఇదియే. 


సూ కా తన్మయత్వా చ్చ గా ౧౨ 


సుఖదుఃఖ సాధనములను పెక్కు.మాటు లుపయోగించు:౬ దే 
కలుగు గట్టి సంస్కారమే తన్మయత్వ మనబడును. తన్మయ 
త్వాచ్చ = అట్టి తన్మయత్వము --- సంస్కారము - వలన, 
సుఖదుఃఖములందును వాని సాధనములందును రాగద్వేష 
ములు కలుగును, 


సూ, వా అదృష్టా చ్చ ౬..౨.౧౩ 
అదృష్టాచ్చ = పూర్వజన్మమున సంపాదించిన యదృష్టము 
వలనను రాగద్వేషములు కలుగును, 


ఏ పురుషు డీజన్మమున స్త్రీ సంగమమున కలుగు 
సుఖమునుగాని, పాము కఆచినందువలన కలుగు దుఃఖమును. 
గాని యనుభవింపడో అట్టి పురుషుడు యౌవనావస్థను 


. పొందుటతోడనే స్రీలయం దనురక్తుడగుటకును, పాములను 


ద్వేషించుటకును గల కారణము పూర్వార్ణితమగు నదృ్శష్టమే. 
నూ. :- జాతి విశేషా చ్చ ౬.౨.౧౪ 


;} జాతియనగా జన్మము, జన్మ విశేషమువలనను రాగద్వేష 
/ ములు కలుగునని సూతార్థము. 


Scanned by CamScanner 


| 


౧౮౪ వెశేషిక దర్శనము 


మానవుల కన్నాదులందును, ఊఉష్టాాదులకు ముండ్ల 
యందును, రాగము కలుగుటకును, ముంగిస జాతికి పాము. 
లందు ద్వేషము కలుగుటకును కారణము జన్మవిశేషమే 
కాని యొండు కానేరదు. 


అవ : సుఖదుఃఖములవలన రాగద్వేషములు కలిగిన 
కలుగనిమ్ము. ఇందు కర్మమునకు గల సంబంథ మెద్దియన ? 
సూ ఓ ఇబ్బా ద్వేష పూర్వికా ధర్మాధర్మ (పవృత్తిః 
౬,౨9,౧౫౪ 
ధర్మాధర్మ (ప్రవృ త్రిః =సుఖదుఃఖములకు కారణమైన పుణ్య 
పాపములను కలిగించు మానవుల మనోవాక్కాయ (పపృత్తు 
అన్నియు, ఇచ్చాద్వేష పూర్వికా = రాగద్వేషములే నిమిత్త. 
ములుగా గలవి, 
మి థ్యాజ్ఞానముచే (కేరితులై మానవులు అనుకూల 
వస్తువులందు రాగమును, (ప్రతికూలములందు ద్వేషమును | 
గలిగి యుందురు. ఇట్లు అనుకూలమును 'పొంద గోరి 
మనస్సుతో దయా అస్పృృహాదులను, వాక్కుతో సత్యస్వాధ్యా 
యములను, శరీరముతో స్నాన దానాదులను చేయును. 'ప్రతి 
కూలమును విడువగోరి మనస్సుతో పరులకు ద్రోహము 
చేయుట. ఇతర ధనాపహరణమును, వాణితో అసత్యాదులను, 
శరీరముతో హింసాదులందును ప్రవృత్తులగుదురు. కాబట్టి 
పుణ్యపాపములు చేయుటకు కారణము రాగద్వేషములే యని 
తేలుచుస్సది. 


ఆవ : పుణ్య పాపములందు ప్రవృత్తి కలుగుటచే 
నేమగును ? 


Scanned by CamScanner 


సూ. కా తత్‌ సంయోగో విభాగః ౬.౨.౧౬ 
తత్‌ = అందువలన, సంయోగః = ఆనేక 'యానుల సంయో 


గము, విభాగః = యోని విభాగమును కలుగును. 

పుణ్యపాప (ప్రవృ_త్రైవలన నానావిధములయిన నీచోచ్చ 
యోనులందు పెక్కుమాజులు పుట్టి చచ్చుటలు కలుగునని 
సూత్రాభిప్రాయము. 

అవ : దుఃఖమూలములగు నీ జన్మ మరణ చక్రము 
నుండి యీజీవులకు మోక్ష మెన్నడు కలుగునన ? 


నూ. :- ఆత్మకర్మసు మోక్షో వ్యాఖ్యాతః ౬.౨.౧౭ 
అత్మకర్మసు = జీవేశ్వరుల దెలిసికొన సాధనములైన యమ 
నియమాది కర్మములు నిర్వర్తింపగా, మోక్ష=పరమప్పురుషార్థ 
మైన మోక్షము సిద్ధించునని, వ్యాజ్యాతః = ఉపనిషదాది 
భాస ములచే జెప్పబడినది. 
ఇ 
మానవుడు నిష్కాముడై త_త్వ్వజ్ఞానమునకు సాధనమెన 


వేదో క్ర కర్మమును బాగుగా నాచరించి యమనియమములను 
పూర్ణముగా సంపాదించి మోక్షమనుభవించును. ఇందులకు 


' మటియొక మార్గము లేదు, అని సూ ్రాభి ప్రాయము, 


అవవ హై స == -ఈ— 


24] 


Scanned by CamScanner 


సప్తమాధ్యాయము 


(పథమాహ్నికము 

ఇఅంతవజకు [దవ్యములు, కర్మములు పరీక్షింపబడినవి, 
మధ్యలో వైదిక ధర్మముకూడ పరీక్షంపబడినది. (ప్రస్తుత మీ 
యథ్యాయమున గుణములను పరీక్రంప్‌డలచి "వెనుక చెప్పన 
వానిని స్మరింప జేయుచున్నాడు. 
సూ. = ఉకాః గుణాః ' ౭.౧.౧ 
రూపము, రసము,'గంధథము, స్పర్శము, సంఖ్య, పరిమాణము, 
పృథక్త్షకము, సంయోగ విభాగములు, పరత్వాపరత్వములు, 
బుద్ది, సుఖదుఃఖములు, ఇచ్చాద్వేషములు, (పయత్నము- 
ననుగుణములు (ప్రథమాధ్యాయమున ప్రథమా హ్నిక మున 
ఆఅవ సూత్రమున (౧.౧.౬) చెప్పబడినవి. వాని నిట పరీ 
క్షంపగోరి, గుణాః =రూపాది గుణములు, ఉక్తాః=పూర్యము 
చెప్పబడినవి. 

(1) వానిలో రూపలక్షణము :- (చక్తుర్మా(త్ర (గాహ్యో 
గుణః రూపమ్‌) గుణత్వము కలిగి, నేత్రముగాక మిగిలిన 
ఇం[దియములచే (గ్రహింపబడనిదై నేత్రములచేతనే (గ్రహింప 
బడునది రూపము. అది నీలము, శుక్లము, లో హిత ము, 
హరితము, కపిశము, చిత్రము నని యేడు విధములు. ఈ 
యేడు ' విధములయిన రూపము భూమి యందుండును. 


Scanned by CamScanner 


సప్తమాధ్యాయము ౧-ఆ ౧౮౭ 


శుక్తము = తెలుపు జలమునందుండును. లోహితము =ఎజుప్ప 
ఆగ్నియందుండును, 


(2) (రసన్మగాహోోూ గుణో రసః) జిహ్వేంద్రియము 
వలన (గహింపబడు గుణము రసము. అది యాజువిధములు, 
తీపి, పులుపు, ఉప్పన, కారము, ఒగరు, చేదు, భూమియందీ 
యాజువిధము లయిన రసముండును. జలముసందు మధుర 
ముండును. 


(3) (మాణ(గాహో్యో గుణో గంధః) నాసికచే (గ్రహింప 
దగిన గుణము గంధమనబడును. ఇది సుగంధము, దుర్గం 
ధము నని రెండు విధములు. భూమియందే యుండును, 

(4) (త్వగిందియ గా హో్యో గుణః స్పర్శః) త్వగిం ది 
యముచే (గహింపదగిన గుణము స్పర్శ మనబడును. అది 
శీతము, ఉష్ణము, అనుష్థాశీతము నని మూడువిధములు. భూ 
జలాగ్ని వాయువులలోనుండును. అనుస్టాశితస్పర్శము భూమి 
యందును, వాయువునందు నుండును. 


(5) (ఏకత్వాది వ్యవహార హేతుః సంబజ్యాా ఒకటి 
రెండు అను లెక్కకు సంబంధించిన వ్యవహారమునకు కారణ 
మగునది సంఖ్య యనబడును. నిత్య పదార్థమున నుండు 
ఏకత్వము నిత్య మగును, అనిత్యగత మనిత్య మగును. 
ద్విత్వము మొదలు పరార్థము వజకు నుండు సంఖ్య అపేక్లా 
బుద్ది జన్యమగుటవలన అనిత్యమే యగును. 

“ఏకం దశ శతం చైవ, సహస మయుతం తథా, 

లక్షం చ నియుతంచైవ, కోటి రర్చ్బుదమేవ చ” 


Scanned by CamScanner | 


౧౮౮ వైశేషిక దర్శనము కై 


'“వృందం ఖర్యో నిఖర్వశ్చ, శంఖః పద్మశ్చ సాగరః 
ఆ న్యం మధ్యం పరార్థంచ, దశవృద్ధ్యా యథా క్రమమ్‌'' 


(౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦) ఒకటి, పది, వంద, వేయి, 
పదివేలు (అయుతము), లక్ష, (నియుతము) పదిలక్షలు, 
కోట, (ఆర్బుదము)పదికోట్లు, వృందము, ఖర్వము, నిఖర్వము, 
శంఖము, పద శ్రము, సాగరము, ఆంత్యము, మధ్యము-పరా 
రము, అను నివి సంఖ్యావాచకములు. ఒకదానికంకు నొకటి 
కుడినుండి యెడమకు పది రెట్లు గా పెంచుచు బోవలయును. | 


(6) (మానవ్యవహారాసాధారణ కారణం పరిమాణమ్‌) 
పరిమాణము |[చవ్యము అన్నిటియందు నుండును. అది 
అణువు - మహత్తు -__- హంస్వము వా దీర్హము నని నాలుగు 
విధములు. 


ప్రత / స్హైన వారలా గ్రరు కారణం పృథక్ష్వమ్‌) 
సంయుక్త వ్యవహార హేతుః సంయోగ?) 


సంయోగనాశనో గుణో విభాగః) 
iA) (పరాపర వ్యవహారా సాధారణ కారణే పర 
త్వాపరత్వే) 


మడక. మాను. 


ta ou ల 


పృథక్త్వాది లోకవ్యవహారములకు హేతువు లగుటయే 
ఆయా గుణలక్షణములని యెబుంగునది, 

(12) (సర్వ వ్యవహార హేతుః జ్ఞానమ్‌ బుద్ధిః) అన్ని 
లోక వ్యవహారములకు హేతువగు జ్ఞానమే బుద్ది యనబడును. 
జ్ఞానము, ఉపలబ్ది, (ప్రత్యయము, బుద్ది, “డును పదము 


కే 
Scanned by CamScanner 


స దసూథారాయము ౧-౪౩ ౧౮ాFొో 


లన్నియు నొ కే యర్థము నొసంగును. ఆ బుధ బరు $7 త = స్మృతి 
యని రెండు విధములు. అందసుభూది మరల రెండు విథ 
సులు, విద్య, అపిద్య, యఖథార్ధము విద్య, అయథార్థము 
అవిద్య, యసబడుసు, 


(తద్యతి ఠతృళారికాఒనుభూతిర్విద్యా ఘటనమున 
ఘటత్వముండును,. స విశష్యము, సుటత౧దుు విశేష 


ణము లేక (ప్రకారపునబడును, తద్వతి (ఘమటత్వవతి) 
t 


ఘటత్వ(ప్రకారిక అనగా ఘట సగము వి్శశషణముగా భాసించు 
(అనుభూతి) ఇది ఘటమను జ్ఞాసము- విద్య యనబడును. 
దీనినే [ప్రమయనియు వాడుదురు. ఈ విద్యయే మూడు విధ 
ములు, (ప్రత్యక్షము - ఆనుమానికము (లైంగికము), శొబ్ది 
కము నని. చక్షురాది ఇంద్రియములు (ప్రత్యక్ష (ప్రమాణములు. 
వాని పలన కలుగు జ్ఞానము (పత్యక్షముసబడును. లింగదర్శ 
నము అనుమాన ప్రమాణము, అందువలన కలుగు జ్ఞానము 
లైంగికము లేక యానుసూనిక మనబడును. ఇది యనుమితి 
యనియు చెప్పబడును, 

అప్పుని (ఆపస్తు యథార్థ వక్తా) యుపదేశము శబ్ద ప్రమాణ 
మనబడును. దానివలన కలుగు జ్ఞానము శాబ్దిక మనబడును, 

పైన జెప్పినడానికి విపరీతముగా నుండునది యవిద్య 
యనబడును. దానికి లక్షణము : (తదభావవతి (రజతత్వా 
భావవతి=రజతత్వములేని) తత్ర్రకారికా౭నుభూతి రవిద్యా- 
యథా శుక్తా రజతజ్ఞానం) శు క్రియందు కలుగు రజతజ్ఞానము 
అవిద్య యనబడును. శు ర్రియందు రజత త్వము లేదు. శుర్తి 


Scanned by CamScanner 


యందు గుక్తిత్వ ముండును. కాని రజతత్వ ముండదు, 
కావున రజతత్వభావము గల శుక్షియందు తత్పకారికా అను 


న్స్‌ 
భూతిః-రజతత్వముతో కూడిన - ఇది రజతమను - జ్రానము 
యనబడును. ఇది |భ్రమ_-మిథ్యాజ్ఞాన-మనబడును., 


ఈ యవిద్య సంశయము, విపర్యయము నని రెండు 


Ga 
ణబువునందు, విరుద్ద 


ములు (పకారకముగా (విశేషణ 
ల, ఒక స్థాణువును జూచి యిది స్థాణువా లేక 
పురుషుడాయని కలుగు జ్రానము సంశయ మనబడును. 

(ఆతస్మిన్‌ తద్చుద్రిః విప 

లు 

మజియొక వస్తువుగా దాని నెజుగు 
త్రాదని చూచి పామనుకొ 
యనబడును. 


ప జ ఇ [బ్రాని 


(సంస్కారమాత్రజన్యా స్మృతి?) మనమొక వస్తువును 
(పథమమున తెలిసికొ నినపుడు మనయంతఃకరణమున నొక 
సంసారము-చిహ్నము-ఏర్పకును. ఆ సంస్కార సాహాయ్య 
మున కలుగు జ్ఞానము స్మతియనబడును. ఇంతవజికు 
బుద్దిని గుణించి కొంత వివరణ చుట చేయబడినది. 


(13) (ధర్మజన్య మనుకూల  వేవనీయం గుణ! 
సుఖమ్‌) ధర్మము (మంచికార్యము) వున కలిగి తన యగుభ 
వమున కనుకూలమగు గుణము సుఖ మనబడును. 


Scanned by CamScanner 


స్రమాధ్యాయము ౧-ఆ ౧౯౧ 


(14) (అధర్మజన్యం ప్రతికూలవేవనీయం గుణుః 
దుఃఖమ్‌ ) ఆధర్యమువలన కలిగి తనకు ప్రతికూలముగా 
దోచు గుణము దుఃఖమనబడును. 


లు Head ¢ టకా 
(15) స్వార్థంజా ప ర్భంవా ఆ(ప్రాప్తార్థ ప్రార్థన మిచ్చా) 
తన కొజుకుగాని పరుల కొ జకుగాని, లభింపని వనువు నరిం 
ఆతి య 
చుట (ఇచ్చ) కోరిక యనబడును. 
(16) [కోధము ద్వేష మనబడును. 
(1 7) కృతి (| పయత్న మనబడును. 


ఇవిగాక సూ[తమున నుల్తేభఖింపని గుణము లొకయేడు 
గలవు. 


(1) (ఆద్యపతనాసమవాయికారణం గురుత్వమ్‌) 
భూమికి దూరమున పైభాగమున నున్న వస్తువు భూమిని 
చేరుటకు ముందు దానియం దనేక పతనకియలు కలుగును. 
అందు మొదటి పతనమున కసమవాయి కారణ మైనది 
గురుత్వ మనబడును. ఈ గుణము భూమి - జలములందే 
యుందును. ఇ క్రు- 


(2) (ఆద్య స్యందనాసమవాయికారణం ద్రవత్వమ్‌) 
స్యందస మనగా ప్రవాహము. మొడటి స్యందనమున కసమ 


రణము (దవత్వ మనబడును, 


కా 
ఈ (దవత్వము సాంసిద్ధికము, నైమి త్తికమునని రెండు 
విధములు. జలమునందు సాంసిద్దికమును, పృథివీ తేజస్సు 
లందు నైమి త్రికము నని వైశేషికుల మతము. నైమిత్తిక 
డవత్వము భూమియందు మాతముండు నని నవీననై 


Scanned by CamScanner 


దిజాలి నైశేషిక దర్శనము 


యాయికు అందురు. వీరు సువర్ణాది ధాతువులును పార్థివము 
లని యెంచెదరు. 


(3) (సంగహ మృదాది హేతుర్లుణః స్నెహః) మట్టి 
రేణువులను ఒకదానితో నొకటి చేర్చుటకు కారణమయిన 
గుణము స్నేహమనబడును. 


(4) సంసారము ముప్విథములు. 1. వేగము, 
2. భావన, (భావించుట) 3. స్థితిస్థాపకము. (రబ్బరును 
అాగివదలిన పూర్వస్థితిని టొందును, అట్టి గుణము) 


(5) థర్మ ము. (విహితకర్మ జన్యము, సత్యం వద) 
(6) అధర్మము. (నిషిద్ధకర్మ జన్యము) 


(7) గోత్రమువలన గ్రహింపదగిన గుణము శబ్ద 
మనబడును. 


ఇట్లు మొత్రము ఇరువదినాలుగు గుణములు, వాని 
సామాన్య లలు నిట ప్రాసంగికముగా జెప్పబడినవి. 


అవ : గుణములను స్మరింపజేసి వానిని పరీక్షించు" 
చున్నాడు. 
సూ. ఫా పృథివ్యాది రూప రస గంధ స్పర్శాః 
(దవ్యానిత్యత్వా దనిత్యాళ్చ _€.౧:౨ 
సూత్రమునందలి చకారమువలన పరిమాణము, ఏకత్వము, 


ఏక పృథక్త్వము, సాంసిద్ధిక ద్రవత్వము, గు రు త్వ ము, 
స్నేహము ననుగుణములు గ్రహింపవలయును. పృథివాది' 


Scanned by CamScanner 


స_ప్రమాథధ్యాయము ౧-ఆ ౧౯౩ 


రూపరస గంధస్పర్శాః=భూమి-జలము- తేజస్సు వీని రూపాది 
గుణములు, (ద్రవ్యానిత్యత్వాత్‌ = ఆ(శ్రయమైన (ద్రవ్య మనిత్య 
మగుటచే, అనిత్యాః = అనిత్యములు. 
సూ, :- ఏతేన నిత్యేషు నిత్యత్వ ము_క్తమ్‌ ౭.౧.3 
ఏతేన = పైసూ త్రార్థము ననుసరించి, నిత్యేషు = నిత్యపదార్థ 
ములందలి రూపాది గుణములకు, నిత్యత్వము క్రమ్‌ = నిత్య 
త్వము చెప్పబడినదని (గహింపనగును, 
సూ, 2 అప్పు తేజసి వాయౌ చ నిత్యాః (దవ్యనిత్యత్వాత్‌ 

క Eins 
అప్పు తేజసి వాయాచ = జల, అగ్ని, వాయు పరమాణువు 
లందలి గుణములు, (దవ్యనిత్యక్వాఠ్‌ = ఆశయ భూత 
(ద్రవ్యము నిత్యమగుటవలన, నిత్యాః = వినాశము లేనివని 
సూ త్రార్థము. 
సూ, : అనిత్యే పష్వనిత్యాః (దవ్యానిత్యత్వాత్‌ ౭.౧.౫ 
(దవ్యానిత్యత్వాత్‌ = ఆ(శ్రయ(ద్రవ్య మనిత్యమగుటవలన, అని 
త్యేషు = అనిత్య పదార్థములందలి గుణములు, అనిత్యాః= 
వినాశము గలవి. 

అవ ; జలాదుల పరమాణువులవలె భూపరమాణువు 

లును నిత్యములే కాబట్టి వానియందలి గుణములు నిత్యము 
లేలగావన ? 
సూ. :- కారణ గుణపూర్వకాః పృథివ్యాం పాకజాః ౭౧.౬ 

251 


Scanned by CamScanner 


౧౯౪ వైశేషిక దర్శనము 


పృథివ్యాం = అవయవియైన భూమి యందు, పాకజాః = 
పాకమువలన గలిగిన రూపాది గుణములు, కారణ గుణ 
పూర్వకాః = అవయవికి కారణము అవయవములు - వాని 
గుణములు కారణముగాగలవని సూ(త్రార్థము, 


రూపాది గుణముల పరివ ర్రనమునకు హేతువగు! 
అగ్ని సంయోగ విశేషము పాకమనబడును. ( రూపాది పరా 
వృత్తి హేతు తేజః సంయోగః పాకః) 


ఒక మట్టిపా|త్ర ఆవములో పెట్టి కాల్చిన తరువాత దాని 
యందున్న పూర్వపు రూప - రస ౬ గంధ-స్పర్శ గుణములు 
మాణటిపోవును. ఈమార్చునకు కారణము ఆగ్ని సంయోగమే, 
ఈరూపాదుల పరివర్తనము పాత్ర వెలుపలి భాగముననేగాక 
పా|తావయవములైన (పతియణువునందును జూడనగును. అవ, 
యవములైన యణువులందు రూపాదులు మాబుటచేతనే అ 
యవియెన ప్థాతయందు రూపాదులు మాజినవని నిర్ణయిం 
బడుచున్నది. ఈమార్చు జరుగుటకు పరమాణువుల నుం 
కపాలములవజకు గల ప్రతి యవయవమునందును బలమగు! 
తేజఃసంయోగము కలిగి యవయవ విభాగ మేర్చడును. 
అందువలన అవయవ సంయోగము నశించును. అటుపై 
పాత నశించును. అప్పుడు పరమాణువు లన్నియు సంయో 
శూన్యములై స్వతంత్రము లగును. ఆ సమయమున వాని 
యందలి రూపాది గుణములు మాలును. అటుపై జీవు 
యదృష్టమున నాయణువులయందు (క్రియ గలిగి పరస్పర 
సంయోగ మేర్చడి ద్వ్యణుక త్యణుక చతురణు కాద్యవ 
వము లుత్సన్నమై యవయవి పూర్తియగును. ఇట్లు మృత 


| 
్త 


Scanned by CamScanner 


అలీ 


స ప్రమాధ్యాయము ౧-ఆ ౧౯౫ 


దార్థములలోని గుణపరివర్తనము కారణ గుణపూర్వక మగు 
టచే పృథివీ పరమాణువుల నాశయించి యుండు గుణములు 
నిత్యములు కానేరవని సూత్రాభిపాయము, 


అవ : కారణ గుణములు కార్యమునందు లేవుకాబట్టి 
భూమిలోని పాకజగుణములు కారణ గుణపూర్వకములనుట 
చెల్ల దన: 


నూ, ;- ఎక (దవ్యత్వాత్‌ ౭.౧.౭ 


ఏక (దవ్యత్వాత్‌ = ఘటపటాది రూపములైన కార్యము స్వసమ 
వాయి సంబంధముద్వారా ఆ[శయముగాగలవగుటచే పార్థివ 
పాకజ గుణములు కారణగుణ పూర్వకములే యని 
సమాధానము. 


వేటు తావులలోనుండు కారణములు కార్య జనకములు 
గావు. కార్య మెక్కడ ఏర్చడునో కారణము నటనే యుండ 
వలయును. కారణమున నుండు గుణములు కార్యమున 
గుణముల నెట్టుగలిగించునని యాక్షేపాభిప్రాయము. స్వసమ 
వాయి సమవాయమను పరంపరా సంబంధము ద్వారా కార్య 
మున నుండి గుణములను కలిగింపగలవని సమాధానము. 


స్వమ్‌ = కారణ గుణములు, స్వసమవాయి = ఘట 


పటాది కార్యము. అట సమవాయి సంబంధముతో కారణ 
గుణము లుండును. 


సూ. ;- అణో ర్మహతళ్చోప లబ్ధ్యనుపలబ్దీ నిత్యే వ్యాఖ్యాతే 


౭ ‘౧.౮ 


య్‌ 


Scanned by CamScanner 


౧౯౬ నైశేసుక దర్శనము 


నిత్యే=, సచకారఖునస్నృత్యమ్‌ ) అను చతుర్భాథ్యాయపు సు" (త్ర 
మున, ఆతోః క ఆబుసరిమాఖముగల, మపాతశ్చ = మహ 
తృరిమాణముగల (న్రవ్యములమయుక్క, అనుపలబ్టి! కీ సబడ 
కుందుట. ఉపలట్టిః = కనబడుటలు, వ్యాబూ' [త = చిప్ప 
బడినవని, 


(ద్రవ్యము ప్రత్యక్షమగుటకు కారలుభూ తమైన పరిమాణు 
మను గుణము ప్రత్యక్షము కాగలది యొకటి యున్నదని 
సూ త్రతాత్సర్యము. 

పరమాఖుత్వము, పరమ (హస్వత్వము భీ వా త్మ 
యందును, పరమాఖిువులందును కలవు. పరమ మహ త్ర 
పరమదీర్హ త్వములు ఆకాశ కాల పరమాత్మలందుండును. 
ద్వ కణుకము మొదలు మిగిలిన పదార్థములందు మధ్యమ 
పరిమాణ ముండునని యెఖు౦గునది. 


స్‌. 4 త్యణుకాదులందు మహత్యము దేనివలన 
కలుగునన ? 


నూ. :- కారణ బహుత్వా చ్చ ౭.౧.౯ 


కారణ బహత్వాఛ్చ్చ =స్తాశయ సమవాయికారణగత 
బహు త్యసంఖ్య వలనను, స్వాశయ సమవాయికారణగత 
నుహ త్వమువలనను త్యణుకమునందు మహత్పరిమాణ 
మేర్చడును. 


, రెండు పరిమాణువు తొక ద్వ ణుక మగును. మూడు 
ద్వ రజుకము లొక (త్యుకమగున్ను ఈ [త్యణుకమునందు 
మహత్యరిమాణ మేర్చడును. అపుడది ప్రత్యక్షమగును. ఈ | 


ననన 
Scanned by CamScanner 


C9) 
ల ఈ ౮ 
భి వ్‌ జా Led న్న Roos 
ద్వ ఒణుకమునండలి GG ఆ లా Pw లా క్ర ఉఅవాా ఆంద ల ప 
Le క్యా Pan. fe rm rt ¥ rd అదో ఇ 
Ch 5) తము ty ue” GE ఆ RE శ డక ఈం ue 2కు మం 
వాన్‌ 0 ~ 7 GG 
న్‌ 
రా i =. 2 హా తా, -డ 7 అలో తాం ర BY. + a 
ర న యూ దసి ఆ 2 SE రంత MN IS east Pie ఆ డభంగు 
OUR 
బో అటో ఇటీ అ జా ఆ అల్లో 
జూ ప ప fs /| ధి Cr ఇ అ ఆట్‌ ఆరం 
పరివూణముు ఆంతకం ఆకు WIG)! wT? పరార్‌ fi 
లా అట గా ఇ త వ వా బం Wie నాం 
నియమముండుటంబ టి UT అంటా Gy ట్‌ అలాల 
ప నా 


జ 

సూ, :- అతో విపరీత మణు ౭.౧.౧౦ 
ఆతః = పరమాణమున కా(శరుదుగు సమజాయి కారణము 
నందుగల బహుత్వసంభఖ్యకం కు, విపరీతమ్‌ =పవిపరీత కారణ 
ముగాగలది, అణు = ద్వ్యణంకముసండలి పరిమాణమని 


యర్థము. శా 

రెండు పరమాణువులు కలిసి యొక డ్య ౨ుకమగును, 
ఆద్య గ్రణుకము నందలి పరిమాణమునకు ఆసమవాం౦ంి 
కారణము పరమాణువులందలి పరిమాణముకాదు. దింత? 
సంఖ్యయే కారణమని సూత్రాభిపాయము. 
నూ. :- అణు మహదితి తస్మిన్‌ విశేషభావాత్‌ 

వి శేషాభావాచ్చ 2.౧.౧౧ 

తస్మిన్‌ = ఉసిరికాయ మున్నగు వానియందు, విశేషభావాత్‌ = 
మహ త్హ్యనును విశేష ముండుటవలన, మహత్తను వ్యవ 
హారము ముఖ్యము, విశేషాభావాత్‌ = అణుత్వ మను విశేషము 
లేకుండుటవలన, అణువు అను వ్యవహారము గౌణము, 


Scanned by CamScanner 


౧౯౮: వైశేషిక దర్శనము 


ద్వ ణుకమునందే గాక యితర ఆమలకాది పదార్థము 
లందును ఆపేక్షకముగా అణువనియు మహ త్తనియు లోక 
మున వ్యవహారము చూచుచున్నాముగదా ! అందు మహ త్ర 
నుట ముఖ్యము, అణువనుటగౌణము ననియెటుగ వలయును, 


అవ : ఆమలకాదు లందలి అణిత్వ వ్యవహారము 
గౌణుమె మహ త్య వ్యవహారము ముఖ్య మగుటరు కారణ 
మేమన ? 


భో ౩ పైక కాలత్వాత్‌ ౭2.౧.౧౨౩౨' 


ఏక కాలత్వాత్‌ = అణు మహద్వ్యవహారములు రెండు నొకే 
కాలమున నుండుటవలన, 


ఒకే వస్తువునందలి పరస్పర విరుద్దములైన అణుమహ 
ద్వ్వ్యవహారములు రెండును ఒకే కాలమున ముఖ్యములు 
కాజాలవు. కాబట్టి అందొకటి ముఖ్యము, మణి యొకటి 
గౌణమునగును. మహత్తు (పెద్దది) అను వ్యవహారము అను 
భవసిద్ధమగుటచే గాణము కానేరదు. అణు వ్యవహారమే 
గౌణమగును. 


అవ : హేత్వంతరమును జూపుచున్నాడు. 
స్తూ ఫా దృష్టాంతా చ్చ ౭,౧.౧౩ 


దృష్టాంతాచ్చ = పైవ్యవహారము దృష్టాంతము వలనను సిద్ధ 
మగుచున్నది. 


ఒక పాడవైనకజ్ఞు పొట్టిదాని కంటె దీర్చ మనియు, 
ఎక్కువ పొడవు గలదాని కంటె నది (హస్యమనియు చెప్ప 


Scanned by CamScanner 


స ప్రమాధ్యాయము ౧=ఆ ౧౯౯ 


బడును. ఇందు దీర్హవ్యవహారము ముఖ్యము. (హస్వ వ్యవ 
హారము గౌణము, ఇన్తు యితరము లూహించునది. 


అవ : [త్యణుకాది పదార్థములందు మహ_త్త్యముండి 
అణుత్వము లేకుండుటవలన మహద్వ్యవహారము ముఖ్యము, 
అణు వ్యవహారము గౌణము. ఐనను, ద్రవ్యముల కున్నట్లు 
|అణుత్వ మహ_త్ర్వ్రములలో అణుత్వమ హ_త్వము లుండునా 
యన ? 


సూ, = అణుత్య మహత్త్వయో రణుత్వ మహత్వాభావః 
కర్మగుణై ర్వ్యాఖ్యాతః ౭.౧.౧౮ 


అణుత్వ మహ _త్వయోః = ఆణుత్య మహత్యము లందు, 
అణుత్వ మహత్త్వాభావః = అణుత్వాభా వము, మహత్త్యాభావ 
మును, కర్మగుణాః = కర్మగుణములద్వారా, వ్యాఖ్యాతః = 
నిరూపింపబడినది. 


కర్మమందు మజియొక కర్మముగాని, గుణమునందు 
మజియొక గుణముగాని యుండనేరదని పూర్వము నిరూపింప 
బడినది. అ'క్లే అణుత్వమునందు అణుత్వమును, మహ త్య 
మునందు మహత్యమును ఉండదని సూశ్రాభిప్రాయము, 


అవ : కర్మమందు క ర్మాభావముగాని, గుణమునందు 
గుణాభావము గాని పూర్వము వర్ణింపబడ నందున నిది 
యొప్ప దనిన ; 


నూ, :- కర్మభిః కర్మాణి గుణైశ్చ గుణాః వ్యాఖ్యాతాః 
౭,౧.౧౫ 


Scanned by CamScanner 


౨౦౦ వె శేషిక దర్శనము 


కర్మభిః = ఉత్‌క్షపణాది [కియలద్వారా, కర్మాణి = క్రర 
ములు కర్మాభావవంతము లనియి, గుళ్దైః = రూపాదిగ్సల్బ 
ములద్వారా, గుణాః = రూపాదిగుణములు గుణురహితమ్స 
అనియు, వ్యాజ్యాతాః =నిరూపింపబడిన క్లే యెంచవలయున్సు 


(దవ్యములండు గుణకర్మములుండునుగాని కర్మము, 
లందుగాని, గుణములందు గాని [కియాగుణము లుండవు. 
ద్రవ్యము విశేష్యము, గుణ కర్మములు విశేషణములగును, 
గుణమే గుణమునకును, కియయే కియకును వి శేష్యము 
కాజాలదు. తనకు తానే విశేష్య మెట్లగును ? (స్వవిశేషకత్వా 
నుపప త్రేః) అట్లు గానిపక్షమున 'దేవదత్తుడు వెళ్ళుచున్నాడు, 
నల్లని వస్త్రము' అనునట్లు “గమనము వెళ్ళుచున్నది, నల్ల 
రంగు సలుపు తెలుపు రంగులు కలది' అను ప్రయోగము 
లుండవలసి వచ్చును. అట్టి పయోగములు లోకమున నెన్నడు 
విని కని యుండము. కాబట్టి గుణకర్మములు గుణకర్మరహి 


తములని యెజుంగునది. 


సూ. :- అణుత్వమహ తాభ్యాం కర్మగుణాళ్చ . రం౧.౧౬ 
అణుత్వ మహత్ర్త్వాభ్యాం = అణుత్య మహ _త్త్యములద్వారా, 
కర్మగుణాశ్చ = గుణకర్మములు కూడ అణు త్య మహ త్త 
రహితములు అని, వ్యాఖ్యాతాః = నిరూపింపబడిన బ్లంచునది. 

అణుత్వ మహత్యములు పరిణామ బోధకములు “కాబటి 
పరిణామము గుణమగుటచే నవియు గుణములగును. అందు 
వలన గుణకర్మములందు అణుత్వ మహత్యము లుండనేే 
వని సూత్రాభ్మిపాయము, 


Scanned by CamScanner 


సప్తమాధ్యాయము ౧-ఆ ౨౦౧ 
సూ. వా ఎతన దీర్షత్వ (హన్వత్వే వ్యాఖ్యాతే 2,౧.౧౬ 
అణుత్వ మహ_త్ర్వ్వముల వలెనే దీర్హ త్వ (హస్వత్వము లును 
తెలియునది. 


ఎక్కడ అణుత్వ మహత్యము లుండునో వానియందే 
హస్వత్వ దీర త్వములుండును. అవి లేనిచోట నివి యుండ 
వని సూతాభిపాయము. 


అవ : ఈనాలుగు విధములైన పరిమాణము నిత్యమా 


అనిత్యమా ? అన, 
నూ, :- అనిత్యే=నిత్యమ్‌ ర౭.౧.౧౮ 
సూ :- నిత్యే నిత్యమ్‌ ౭2.౧.౧౯ 


అనిత్య పదార్థములందు పరిమాణము అనిత్యమని, నిత్యపదా 
ర్థములందుండునది నిత్భమనియు సూత్రాభిపాయము. 
కారణమేమన : ఆశయనాశనము వలన ఆ(కితము నశించు 
ననుట నిర్వివాదముక దా | 


ఆవ్‌ ; నిత్య పరిమాణ మెద్దియన ? 
సూ. = నిత్యం పరిమండలమ్‌ ౭.౧.౨౦ 


పరమాణు పరిమాణమునకు పరిమండలమని పారిభాషిక 
'నామము. కాబటి పరమాణువు నందలి పరిమాణము, 
నిత్యం = నిత్యము. అనగా నాశరహిత మైనదని సూ త్రార్థము, 


అవ : పరిమండల మున్నదనుటకు ప్రమాణ మేమన ? 
26] 


PPE a4 
Scanned by CamScanner 


౨౦౨ వైశేషిక దర్శనము 
సూ, := అవిద్యా nf విద్యాలింగమ్‌ ACM) 


అవిద్యా = అయథార్థజ్రానము, విద్యాలింగటైు = ౫ 5 4 
జ్ఞానమునకు హేతువు. | 


బిల్వామలకాదు లందు గౌణమైన (అ 21) 
అణుత్వ (వ్యవహారము) జ్ఞానము కలుగుచున్నథని పరప 
వర్షించి యున్నాము, యథార్శమైన ౮5 ౯9) ఈ 9459 OE 
యాధారముండి తీజవలయు ను. య థార్డ జ్ఞానము అగి ఆలథా 
ర్భజ్ఞానము లోకమున కలుగ నేరదు, కాబట్టి యథార్థ బస 4555 
త్వజ్ఞానమునకు విషయమైన అణుపరిమాణము (సరముంఢ 
లము) కొండొకతావున నుండి యుండవలయును, థీనికి లోక 
మున గల యవిడ్యయే ప్రమాణమని భాపము. 


అవ : అణు పరిమాణము నిరూపించి యాశా్శ పర 
మాత్మల యందలి మహత్పరిమాణమును జెప్పుచున్నాడు. 


సూ. ;- విభవాన్మహా నాకా _స్పథా చాత్మా 2.౧.౨౨ 


విభవాత = విభు భావము వలన, ఆకాశ? = ఆకాశము, 
మహాన్‌ = మహత్పరిమాణము గలది. తథా చాత్మా = సర 
మాత్మకూడ మహత్పరిమాణము గలదియే, 


అం దాకాశమున. గల విభుత్వము [మహత్పరిమాణ ణద 
సాపేక్షికము. పరనమూత్మయందలి విభుత్వ్య్వము నిరపేశ్రమగ 
యెటుంగునది. [సర్వమూర్త దదవ్యసంయోగిత్వం విభుత్వం] 
అథవా[ సర్వవస్తు బహిరంతర్వ ర్హమానత్వం విభుత్వం] అన్ని 
వసువులందును లోపల వెలుపల నుండుట విభుత్వ మున 
బడును, 


సమ ల 


Scanned by CamScanner 


క. 


స పమాధాంయము ౧-౪ 2403 
కరే Y 
ఖో క జల CU జ డే తల తా A Pos 
[కియా గుణ ములు గల Cre డా AE ర 
అబన 16 


బడును, మూర్త్మదప్యము అగ్మాటితో సంబంథించి G53 0 02 


ట యు విభుత్వ మనబజడును. 


ఆ 
HHT చుట్టి డస 7 


ఒల్లో 


న -e 4 [ క, ళ్‌ త గ. ల - * 3 ఈ 
తదభావాత్‌ (ణల విభుత్వాభ 67642౨) Yc), Cyt — సం వ టే 
అలో నత ల! త లాలా. త ల టీ లా CAP 

ఆసగా కవాత్మ 52 = IIIT ముం 


కలది. 


స 
జీవాత్మ మిథ్యాజ్రాన పూర్వుకబైన మనస్క్చుతో కూడి బట్టు 
డగును. వివేక జాగు పఆగ మ థ్యాజ్తానము హాగౌట్టుకొని 
బంఢనమునుండి" విడిపడి ముక్తుడగుసు. బంభభూక్షదా 


ఆకే 


తా అ శ గ 4 “ 
ళ్‌ Saw టి పరిపషూణ జంమన? 


జ్‌ 4 

సూ. : గుణై రిగ్‌ వ్యోఖ్యాతా రి, ౧.౨౪ 
a0 భ' ౭౬ 

గుణాః = పరత్వాపరత్వ గుణ IE అద్యారా, డిక్‌ = (పాక కశ్చ 

మాది శబములచే స్య ౧పహారింపబజుడిన ఉక్కు, బా్యాజ్యాతా = 


QQ 
నము చేయబడిన భ్రణుంగుసడి. 
పర అసర వ్యవహారము లోకమున సన్ని యొడల చూడ 
నగును, ఈ వ్యపపహ హీరమునకు పరతత్వము జు ఆపరత్యము సను 
లే 


అసాధారణ కారణములు. దిక్కు పిండము 


Scanned by CamScanner 


౨౦౪ వెశేషిక దర్శనము 


[వస్తువు] వీని సంయోగము అసమవాయ కారణము. ఈ 
దిక్కు విభువుగా నెంచబడును. దీనికి కారణము పరాష్పక్ర 
వ్యవహార మన్నియెడల నొకే విధముగ జూడబడుటయే, 


అత్త 


సూ. :- కారణేన కాలః ౭.౧.౨౪ 


ఉత్పన్నమగు ప్రతి పదార్హమునకును కాలము నిమి త్త కార. 
ణము. కాబట్టి, wl = నిమిత్త కారణ మగుటచే, ' 
కాల; = కాలము. మహత్పదార్థముగా నెంచనగునని సూత్రా 
భిప్రాయము. 


కాలము విభుపదార్థము కానిపక్షమున ఉఊత్పన్నమగు. 
(పతిపదార్థమునకును నిమి త్త కారణము కాజాలదని సూత్ర 
తాత్పర్యము. 


స పమాధ్యాయము 


= 


ద్వితీయాహ్ని కము i 
'_--ితా-ా--- 
అవ : సంఖ్యాగుణమును పరీక్షంపగోరి సాశ్రయున 
మ. 
= రూపరసగంధ స్పర్శ వ్యతిరేకా నర్ధాంశరవన్తన్‌ 
(4 


Scanned by CamScanner 


నల న a జ 


సప్తమాధ్యాయము ౨--ఆ ౨౦౫ 


ఏకత్వం = (ఏకో ఘటః ఏకోమరఠః) ఒక కడవ, ఒక మఠము 
నను వ్యవహారమునకు కారణమైన ఏకత్వము, అర్జాంతర మ్‌= 
రూపాదులకం౦కు భిన్నము, రూపరస గంధ స్పర్శవ్యతిరే కాత్‌= 
రూపాదులులేని పదార్థములందును ఏకత్వ వ్యవహారము 
గోచరమగుటవలన. 


రూపాది గుణరహితమైన  ఆకాశమునందును (ఏక 

మా కాశమ్‌) ఒక యాకాగ్షమను వ్యవహారము లో కసిద్ద మగు 
టచే ఏకత్వ మొక గుణముగా నెంచ బడుచు న్నదని 
తాత్పర్యము. | 
నూ. :- తథా పృథ క్ష్వమ్‌ 2.౨.3 
ఆకే పృథదక్త్వ మనున దాక గుణాంతరమని యెటుంగునది. 
సూ, :- ఏక తై కకపృథ క్త్వయోరేక తైైకపృథక్వాభావోఒ 

ణుత్వ మహత్త్వాభ్యాం వ్యాఖ్యాతః ARF 
ఏకత్వ- ఏకపృథ క్త ఏములందు ఏకత్వము గాని ఏకప్ఫథ_క్ష్వము 
గాని ఉండనేరదని నూ[తాభిప్రాయము. 
సూ. :- నిఃసంఖ్యత్వా త్కర్మగుణానాం 

సరై ఏకత్వం న విద్యతే ౭.౨.౪ 
కర్మగుణానాం = కర్మములు, గుణములు, నిఃసంఖ్యత్వాత్‌ = 
సంఖ్యారహితములగుటంబట్లి సర్వైకత్వం = దవ్యగుణకర్మ 
సామాన్యమగు నేకత్వము, న విద్యతే = ఉండదు. 


గుణకర్మములు [ద్రవ్యాశ్రితము లగుటచే సంఖ్యయు 
ద్రవ్యాశితమే కాని గుణకర్మముల నుండనేరదు. 


Scanned by CamScanner 


DOE వెశషకదర్శనము 

అవ : 'ఏకం కర్మ్క-- ఏకం రూసమ్‌' అను వ్యవహారము 
లోకమున జూడబడుటకు కొరణమేమన ? 
నూ. :- (భాంతం తత్‌ ర. ౨ 
తత్‌ = వ్యవహారమువలన నెటనేని గుణకర్మముల సంఖ్య 
చూడబ డిస నది, (ఖాంత మ=(భసుమూలక మని యెజుంగునది. 

“ఏకంకర్మ' ఇత్యాదిస్థలములందు ప్రయోగింపబడు. 
ఏకత్వ శబ ప్రయోగము గౌణ ప్రయోగమని సూత్రాభి 
ప్రాయము, 

అవ : అట్రయిన (దవ్యవిషయమున (పయోగింపబడు 
శబ్దము మాతమేల గౌణము కానేరదన? 


సూ. :- ఏకత్వాభావా దృ క్తిస్తు న విద్యతే ౭,౨,౬ 


ఏకత్వాభావాత్‌ = (దవ్యమునందు నేకత్వములేని పక్షమున, 
ఏకత్వమున కెక్కుడను తావే లేకపోవుటవలన, భక్తిస్తు 
(భర్త) = గౌణపప్రయోగమునకు హేతువైన గౌణతయే న, 
విద్యతే = ఉండనేగదు. 
'ఏకత్వమునకు స్వరూపహానియే కలుగునని సూత్రాభి 
. (ప్రాయము, 


సూ. :- కార్యకారణయో రేక తే కకపృథ క్వాభావా 
దేకతై క పృథ_క్ట్వం న విద్యతే 2,9.€ 


కార్యకారణయోః = కార్యకారణములందు, ఏకత ఏక ప్ర 
_కొభావాత్‌ = అభేదము-అవిలక్షణత అను నీరెండును లే 


Scanned by CamScanner 


యము ౨-ఆ ౨౦౭ 


పోవుటవలన, ఏకత్ర్వైక పృథ్త్వం నవిద్యతే = కార్యకారణ 
ములు ఏకము గావని సూ త్రార్థము, 

కార్యమునండలి ఏకత్వాది గుణములు కారణగుణ 
పూర్వకములెే గాని ఆకస్మికములు కావని సూత్రాభ్నిహాయము. 


సూ. :- ఏత దనిత్యయో ర్వా ఫఖ్యాతమ్‌ ౭.౨.౮ 


లో 


ఏతత్‌ = ఈ కారణ గుణపూర్వకత్వము, అనిత్యయాః = ఆని 

త్యములందలి ఎకతై క పృథక్త్వములను గూర్చియే, వ్యాజా 

తమ్‌ = వ్యాజ్యానముచేయబడిన కఖైంచునది. 

అవ : సంయోగమును పరీక్షంచుచున్నాడు. 

సూ. వ అన్యతరకర్మజ ఉభయ కర్మజః సంయోగజశ్చ 
సంయోగః ౭.౨.౯ 


అ 


ఇఅస్యతరకర్మజః = ౨ రెంటియొక్క స 
వానిలో నొకదాని కర్మముచేత సంయోగ మర్చుడును, ఉభయ 
కర్మ్కజః = సంయోగమున కాశయమైన రెండు (దద్యముల 
కర్మము చేతను సంయోగ చుర్పడును, సంర గజ శ్చ 
సంయోగః = సంయూగజ సంయోగము నని సంయోగము 


O 
0) 
4 
3 
(౧ 
రి 
రా 
౪|| 


మువ్విథములు, 

1) (కియా రహితమైన దానితో [కియాయు క్తమునకు 
కలుగు సంయోగము --- వృక్షమునకు పశ్షతో నేర్పడు 
సంయోగము, 


2] |కియావంతములగు రెండు పడార్థములకు గల 
సంయోగము- ఇద్దటు మల్టుల మధ్య కలుగు సంయోగము, 


Scanned by CamScanner 


ఎజీ 


౨౦౮ వైశేషిక దర్శసము 


4 Ae a - 
3] సంయోగజ సంరాూాగషుు = హ సతరు సంయోగము 


వలన కలుగు శరీర తరుసంలొూ గమ, 


ME ta 
సూ. := ఏతేన విభాగో వ్యాభ్యాతః ౭2.౨9.౧౧ 
ల 
లాక్‌ 
ఏతేన = సంయోగ వాాజానము దాంఠా, విభాగ వాబా?త?= 
&- 0) ౪ © 
లా లా కా టీ లా 5 ఎ dL. ల్‌ ల 
దానిక విరుదజున విభాగము మువిగణథఢథములు వాాజా?ంనము 
(కా లం ర ల 
చేయబడిన అెంచునది శ 


సూ, :- సంయోగ విభాగయోః సంయాగవిభాగాభావః 


అణుత్వమహత్వాభ్యాం వ్యాభ్యాతః €.౨.౧౧ 
అణుత్వ మహ_త్ర్రములందు ణంత్వ మహత్యములు లేనట్లు 
సంయోగ విభాగములందు సంయోగ విభాగములు నుండవని 
సూ(త్రాభి(పాయువమ, 


స్తూ :- కర్మభిః కర్మాణి, గుణై శ్చ గుణా, అణుత్వ 
మహత్త్వాభ్యామితి 2,౨.౧౨ 


| .౧..౧౫.8.6.౧౬.] సంఖ్యలుగల సూ త్రములద్యారా 


df. 


jas 
విషయము విస్తారముగా వ్యాజ్యానము చేయబడినదని యీ 


సూ, ;- యుతసిద్ద్యభావా త్కొర్య కారణయోః 
నంయోగ విభాగౌ న విద్యేతే కీతుతకే 


Scanned by CamScanner 


సప్తమాధ్యాయము ౨-ఆ ౨౧౯ 


కార్యకారణయోః =కార్యకారణ భూతములగు (ద్రవ్యములకు, 
సంయోగ. విభాగా = సంయోగ విభాగములు, న విద్యేతే = 
ఉండవు, ఎందువల్ల నన, యుతసిద్ద్యభావాత్‌ = కార్యకారణ 
ములు వేటుగా నుండనేరవు కనుక. 


యుతసిద్ధికల పదార్థములందే సంయోగ విభాగము 
లేర్వడగలవు. కార్యసిద్ధికి పూర్వము కారణము వేణుగా 
సిద్దింపగ లిగినను కార్యోత్సత్తి యెన వెనుక కార్యము కంబు 
భిన్నముగా కారణస్థితి యుండనేరదు. కాబట్టి కార్యకారణ 
ములకు సంయోగ విభాగము లుండనేరవు. 


అవ : శభ్రార్థములకు గల సంబంధము సాంకేతికమని 
యింపదలచి సంయోగాదులను నిషేధించు చున్నాడు. 


కోర 


= = గుణత్వా త్‌ 2.౨.౧ 


త 
ర్‌ 


ర్ధములకు గల సంబంధము సంయోగము కాదు. కారణ 
మన, గుణత్వాత్‌ = శబ్దము గుణపదార్థమగుట వలన. 

ఘటము, పటము ననుపదములు శబ్దములు. అందు 
వలన గుణములలో చేరును. ఘటపటాద్యర్థమే ద్రవ్యము, 
(ద్రవ్య గుణము లయుత సిద్ధము అగుటచే సంయోగ సంబం 
ధము వాని కుండజాలదు, 


అవ ; మజియు 


tho 


సూ, :- గుణోఒపి విభావ్యతే క్‌ 


శబ్రమువలన అర్రమేకాక, గుణో2పి = గుణపదార్థముకూడ, 


విభావ్యతో = |పతిపాదింపబడుసు-బోధింపబడును, 
లాగా 7 


Scanned by CamScanner 


౨౧౦ వె శేషిక దర్శనము 


అప్పుడు శబ్దార్థములు రెండును గుణములే యగును. 
గుణిగుణములకు సంయోగ సంబంధ మసంభవము, 
సూ, :- నిష్క్రియత్వాత్‌ ౭.౨.౧౬ 

నిషి9యత్వ్యాత్‌ = శబ్రము [క్రియాశూన్యమగుటవలన, 
అర్థముతో సంయోగము కలుగనేరదు. 


సంయోగము క్రియాజన్యమగుటచే (కియా రహితము 
లయిన శబారములకు సంయోగ మేర్చడ జాలదని తాత్పర్యము. 
oc క6 
సూ. :- అసతి నాస్తీతి చ (పయోగాత్‌ కొాత్ళతతే | 
అసతి = ఘటపటాద్యర్థములు లేనపుడు, నా స్తీతిపయోగాత్‌= 
ఘటాదులు లేవు - లేక పటాదు లుత్సన్నములు 'కాగలవని 
[ప్రయోగములు కనబడు చున్నవి. ఈ ప్రయోగములను 
బట్టియు శబ్దార్థములకు సంయోగ సంబంధము లేదని 
తెలియు చున్నది. 


ఏపదార్థము |ప్రస్తుతమునలేడో ముందేది యుత్పన్నము 
కాగలదో” యవి రెండును అసత్‌ శబ్బముచే వ్యవహరింప 
బడును, సదసత్తులకు సంబంధము కలుగనేరదు. సత్పదార్హ 


ములలోనే సంబంధ మేర్చడును. కాబట్టి శబ్రార్థము లకు సంయోగ 
సంబంధము కలుగనేరదని తాత్పర్యము. 


అవ : సంయోగ సంబంధము కాకున్న, మటియొక ' 
సంబంధ మెద్ది యన ? 


ఉడ్ష 


సూ, :- శబభ్దార్లా వసంబంధోౌ ౭2.౨౧౮ 


Scanned by CamScanner 


సప్రమాధ్యాయము ౨-ఆ ౨౧౧ 


సూ, ;- సంయోగినో దండాత్‌ నమవాయినో విశేషాద ఎ 


2.9.౧౬ 


దండాత్‌=దండ దర్శనమువలన' సంయోగినః = ఎట్లు 
దండిజ్ఞానము కలుగునో, విశేషాత్‌ చ = అవయవ విశేష 
దర్శనమువలన, సమవాయినః = ఎట్లు అవయవ సమవాయి 
యగు అవయవి జ్ఞానము కలుగునో, అట్లు శబ్రము వినుట 
వలన అర్హజానము కలుగక పోవుటచేత శబ్దార్ణములమధ్య 
సంయోగ సంబంధము కాని, సమవాయ సంబంధము కాని 
కలుగనేరదని నూత్రతాత్పర్యము. 

శభ్రార్థములకు సంయోగ సంబంధ మున్న యెడల 
మోదక శబ్ద ముచ్చరించుటతోడనే ముఖమునందు మోదకము 
[లడ్డు] ఉండి తీజవలయును, అ కే ఖడ్గశబ్దము నుచ్చరింప 
గానే ముఖము ఛేదింపబడవలయును. అక్షైున్నడును జూడ 
మైతిమి. దీనిం బట్టి శభ్బార్థములలో సంయోగము లేదని 
తెలియుచున్నది. 

అవ : అట్టయిన శభమువలన నర్థజ్ఞాన మెట్లు కలుగు 
చున్నదన ? 
నూ. :- సామయికః శబా దర్ధపృత్యయః 8౭.౨9.౨౦. 
శబ్దాత్‌ ఘటపటాది శబ్రమువలన, అర్ధ పత్యయః = ఘటపటాది 
పదార్థజ్ఞానము, (కడవ, వస్త్రము) సొమయికః =[ అస్మాచ్చభా 


Scanned by CamScanner 


౨౧౨ వైశేషిక దర్శనము 


దయ మర్జోబోద్ధవ్యః] ఈ శబ్దము వలన ని యర్థము తెలిసికొన 
వలయునను నిశ్వర నియోగాత్మక సంకేతమువలన కలుగు 
చున్నదని సూ(త్రార్థము. 

ఈ సంకేతమే పదపదార్థములకు గల సంబంధమునకు 
హేతువు. ఇదియే వృతి యనబడును. 

ఏశబ్రమున కేయర్థమున వృత్రికలదో యది యాప్తోప 
దేశాదులద్యారా తెలిసికొనిన యనంతరమే యాశబ్దము వలన 
నర్భజ్ఞానము కలుగును. కాబట్టి శభ్రార్థముల సంబంధము 
సామయికమని-సాంకేతికమని తెలియుచున్నది, 


పైన జెప్పిన వృ త్తిరెండువిధములు. శదక్తివృ త్రి, అక్షణా 
వృత్తి. (పదపదార్థయోః సాక్షాతృ్సంబంధః శక్తిః) పదపదార్థము 
లకుగల సాక్షాతృంబంధము శదర్తి (అభిధా) యనబడును. ఆ 
శక్తి వృత్తికాశ్రయ మగుటచే శబ్దము (పదము) శక్తమన 
బడును. దానివలన బోధపడు (వస్తువు) అర్థము శక్యమన 
బడును. ఘటపటాది శభ్రార్థము, విశేషణ రూపమున మొదట 
నుపస్థిత మగుటచే జాతియని మీమాంసకు లందురు. (ఘట 
మానయ) ఘటమును తీసికొనిరమ్ము. అనినపుడు (ఆనయ 
నమ్‌) తెచ్చుట మున్నగు క్రియలు వ్య క్రియందు సంభవమగు 
నుగాని జాతియందు కానేరవు. కాబట్టి జాతి విశిష్టమగు 
వ్యక్తియే శబ్దార్థమని వైశేషికులందురు, 


(పదపదార్థయోః పరంపరా సంబంధో లక్షణా) పదపదా 


రముల పరంపరా సంబంధము లక్షణావృత్తి యనబడును. 


Scanned by CamScanner 


స అ ఆ రా జ్యా 
స్ర్రమా Grp 0995) 2-%3 ౨౧౩ 


లో ఉల లల dA dS శ > 
లక్షణాప్బ తి కా(కంుపుగు పదవణ లాక్షనక మనజడును. 
అర్థము అక్ష్య మసబడును. 


ఆ లక్షణ రెండు బధథవిణిలు. కేపి. అకణు, అక్షిడ 


అట్‌ 
లక్షణ. కపలలక్రణు మరల రెండు, 4౧96 99, 
లో ‘ = లలో ॥ లో తా ల 
అజహాల్లక్ష ణయని- గంగలో గొాలసలె,' నుంచ భభి 
౧ nf) 


చున్న వి' అనునవి ఉడాహరణమూులు. 


అక్షిత లక్షణకు ఉడాహరణము ;- డింరేఫము ధ్వని 
చేయుచున్నది. 'ద్విరేఫమునకు శక్యార్థము భ్రమరపదము, 
తద్వాచ్యము మధుపము. అది ధని చేయు చున్నడని యర్థ 
మగును. 

అవ : పరత్వాపరత్వములు. 
సూ. :- ఏకదిక్కాభ్యా మేకకాలాభ్యాం సన్నికృష్ణ 

వి పకృష్ణాభ్యాం పర మపరం చ ౭2,౨.౨౧ 
సంయుక్త సంయో శాల్ఫియ్‌ ద (ము సన్నికర్ణ మనబడును. 
సంయు ల్‌ సంయోగ భూయ _స్ర్వము విప్రకర్ణమనబడును. ఇళ్లు 
అల్బతర_ తపనపరిస్పందాంతరిత జన్మత్వము సన్నికర్షము, 
బహుతర తపన పరిస్పండాంతరిత జన్మత్వము విప్రకర్త మన 
బడును. ఏకదిక్కాభ్యామ్‌ = (పప్రాచ్యాది దిక్కులలో నొకటి 
యా[శయముగాగల, సన్నికృష్ణ వి(ప్రకృష్లా భారం = సన్నికర్ణ 
విప్రకర్షములు గల, మూ ర్హ[ధ్రద్యములడ్వారా, ఏక కాలాభారం= 
వర్తమానకాల మాశశయముగాగఅ రెండవ విధమైన సన్నికర్ణ 
వి(ప్రకర్ణములు గల జన్యద్రప్యములద్వా రా, పర మపరం చ = 
దెశిక, కాలిక పరత్వాపరత్వములు ఏర్పడును. 


Scanned by CamScanner 


౨౧౪ వైశేషిక దర్శనము 


ఇది దీనికంటు పరము ఇది దీనికంటు అపరము నని 
వ్యవహరించుటలో నేది యసాధారణ కారణమో యదియే 
పరత్వము, అపరత్వము నని చెప్పబడును. ఈ పరత్వాపర 
త్వము దిక్కు తము, కాలకృతము నని రెండు విధములు. 
దిక్కును విశేషించి బోధించినది దిక్కుత మగును. వయో 
భేదమును బోధించినది కాలకృత మగును. 


సూ. :- కారణ పరత్వాత్‌ కారణాపరత్వాచ్చ ౭,9,9 
కారణగత పరత్వాపరత్వములవలన లోకమున పరాపరత్వ 
వ్యవహార ముపపన్న మగుచున్నదని యీ సూత్రతాత్చర్యము. 


సూ. :- పరత్తాపరత్వయోః పరత్వాపరత్వాభావో=. 
ణుత్వమహ తాభ్యాం వ్యాఖ్యాత ౭,౨,౨౩ 


ce) 6 


పరత్వాపరత్వములందు మజియొక పరత్వాపరత్వము (పరత్వ 

త్వము, ఆపరత్వత్యము) లుండవని సూ త్రతాతృ్పర్యము 

సూ. :- కర్మభిః కర్మాణి గుణై శ్చ గుణాః 8౨౨౪ 

(౭.౧ ౧౫౭,౧.౧౬.} సూత్రములద్వారా యీ విషయము 

వివరింపబడినదని యీ సూత్రాభిపాయము. 
ఆవ: ; సమవాయ మన నేమి ? 


సూ. :- ఇహేదమితి యతః కార్యకారణయోః సమవాయః 
2.౨.౨౫ 


అయుతసిద్ధములైన, కార్యకారణములు, అవయవావయవులు, 
గుణగుణఖులు, (కియా (కియావంతములు మున్నగు పదార్ధ 
ముల విషయమున, ఇహ = తంత్వాదులందు, ఇదమ్‌ జ్‌ 


Scanned by CamScanner 


స్ర్రమాధ్యాయము ౨-ఆ ౨౧౫ 


పటాదిజ్ఞానము, యతః = దేనివలస కలుగుచున్నదో, సః = 
అదియే, సమవాయ$ = సమవాయ మనబడును. 

సమవాయము నొక విధమగు సంబంధము. తంత్వాటి 
కారణుములందు పటాది కార్యములు. అ యా(దప్యములందు 
రూపాది గుణములు, ఘటత్వ  పటత్వాగ బాతులు 
నున్నట్లు జ్ఞ జానము కలుగుచున్నది. ఒక పదార్థమునందు WaT? 
యొక పదార్థమేదో యొకనంబంధముతో గాని" యుండనేరదు. 
పెని వర్గింపబడిన | పదార్థములకు గల పరస్పరసంబంథమే 
నమహాయ మవబజతుకు. 

(దవ్యత్వ గుణత్వ ఇషా భావేన వ్యాఖ్యాతః 

౭.9. 9౬ 

(దవ్యత్వ గుణత్వ (ప్రతిషేథః =సమవాయమున 
ద్రవ్యత్వ్య గుణత్వముల యభావము, భావేన = సత్తాద్వారా, 
వ్యాజ్యాతః = వర్ణింపబడినది 

(సత్తా) పదార్థముల యునికి యెట్లు [దవ్యాదులకం కొ 
భిన్నపదార్థ మో యక్రు సమవాయముకూడ ద్రవ్యాదులకంట 
భిన్నపదార్థమని సూ(తతాత్సర్యము, 
నూ, :- తత్త్వం భావేన ౭2.౨.౨౭ 

సమవాయము నిత్యము-ఏకము ననియు భావముద్వారా 


వర్ణింపబడిన కైంచునది యని యీ సూత తాత్సర్యము, 
సమవాయము వైశేషికుల మతమున బుద్ది ద్వా రో 
యూహింపదగి యతీం(దియముగా నెంచబడును. నైయాలుకి? 
కులు మా(త్రము ప్రత్యక్షమందురు. 
వా నారా ఈ 


టీ 


Scanned by CamScanner 


అష్టమాధ్యాయము 


(పథమాహ్నికము 


సూ, = (దవ్యేషు జ్ఞానం వ్యాఖ్యాతమ్‌ ౮.౧.౧ 


(ద వేపు వా పృథివ్యాదె (దవ వ్యములందు, జ్ఞానం = = (పత్యక్ష 
జ్ఞానము, వ్యాఖ్యాతమ్‌ = (మహత్యనేక ద్రవ్య వత్తా (దూపా 
చ్చోపలభ్ధిః) అనుసూ( తము ద్వారా వ్యాఖ్యానము చేయ 
బడినది. 


దవ్యగుణకర్మ సామాన్యములందు (ప్రత్యక్ష జ్ఞానము 
కలుగును.విశేషసమవాయము లను పదార్థములు కాణాదమత 
మున నతీందదియములని యంగీకరించుటంజేసి యవి ప్రత్యక్ష 
విషయములు కానేరవు. ద్రవ్య గుణకర్మ సామాన్యములలో 
(ద్రవ్యము _పత్యక్షము. గుణకర్మ సామాన్యములు [(దవ్యాశ్రితము 
లగుటంబట్లి (ద్రవ్యప్రత్యక్షాధీన ప్రత్యక్షములని యెజుంగవల 
యును. అందువలననే ' దవ్యగుణకర్మ సామాన్యేషు' అని 
సూ (తింపక, “దవ్యేషు” అని మహర్షి సూతించి యున్నాడు, 


అవ : ద్రవ్యములలో నేవైన ప్రత్యక్షము కానివి గలవా 
యన ? 


>; ta :- త(తాత్మా మనళ్చాప శ్యక్షే ౮-౧ 


ఇనా 


(తత్ర = పృథివ్యాది (ద్రవ్యములలో, ఆత్మా మనశ్చ ౫ ఆత్మ- 
కునస్సులు లు, అ(పత్యక్షే చ = ప్రత్యక్షములుకావు. 


Scanned by CamScanner 


అష్టమాధ్యాయము ౧-ఆ ౨౧౪8 


సూ(తమునగల చకారమువలన, వాయువు, ఆకాశము, 
కాలము, దిక్కు, మూల పకృతియు (గహింపదగును. ఆత్మ 
శబ్దము పరమాత్మ జీవాత్మలను బోధించును, కాబట్టి 
వాయువు, ఆకాశము, కాలము, దిక్కులు, మూలప్రకృతి, 
జీవాత్మ, పరమాత్మ, మనస్సు నను ద్రవ్యములు (ప్రత్యక్ష 
ములు-ఇం[దియగ మ్యుములు- కావని సూ(త్రతాత్సర్యము. 


అవ : ఈ 'పత్యక్షజ్ఞాన మెట్లు కలుగునన ? 
నూ. :- జ్ఞాననిరేశే జ్ఞాననిష్ప త్తి విధి రుక్తః ౮.౧.3 
ఖా (a) ఖా అలలా యాలు! 
జ్ఞాననిర్దె శే = జ్ఞాన మాత్మలింగమని నిర్దశింపబడిన తృతీయా 
థ్యాయమున, జ్ఞాననిష్పత్తివిధిః=ప్రత్యక్షజ్ఞాన మేర్చుడు విధి, 
ఉక్తః =చెప్పబడినది. 
తృతీయాధ్యాయమున ( ఆత్మేందద్రియార్థ సన్నికర్తాత్‌....) 
అత్యాది సూ [త్రములద్వారా ప్రత్యక్షజ్ఞానము కలుగు విధానము 
బోధింపబడినదని సూ (త్రతాత్సర్యము. 
f= ల 5 «4 త 
నూ. :- గుణకర్మను సన్నికృష్టేమ జ్ఞాననిష్ప తేః 
(ద్రవ్యం కారణమ్‌ ౮.౧.౮ 
సన్నికృష్ల్నేషు = ఇంద్రియ సన్నికర్ణమును పొందిన, గుణ 
కర్మసు =గుణములందు, కర్మములందు, జ్ఞాననిష్ప త్తేః=ఇది 


'రూపము, ఇది కర్మమని యే జ్ఞానము కలుగుచున్నదో దానికి, 
కారణంాకారణము, ద్రవ్యమని యెజుంగవలయును, 


28] 


Scanned by CamScanner 


౨౧౮ వె శేషిక దర్శనము 


అంద్రియార్థ సన్నికర్ణమువలన కలుగు జ్ఞానము (ప్రత్యక్ష 
జ్ఞానమనబడును. ఇంద్రియముల కర్ణములతో (పదార్థము 
లతో) సంబంధము కలుగనిది జ్ఞానము కలుగ నేరదు, 
(దవ్యములేక గుణకర్మములతో నిందియముల కెన్నడును 
సంబంధ (సన్నికర్ణ) మేర్పడజాలదు. అనగా [దవ్యాశితము 
లగు గుణకర్మములతో నిందియములకు సాక్షాతృంబంధథము 
కలుగనేరదు. అందువలన గుణకర్మముల (పత్యక్షములో 
సంయు క్ర సమవాయ సన్నికర్షమ్సు (సంబంధము) నంగీకరింప ' 
వలయును, 


ఇం(దియముతో ద్రవ్యము సంయుక్తమగును. గుణ. 
కర్మములు దానియందు సమవాయ సంబంధమున నుండును, 
అన్తే (దవ్యత్వాది జాతుల (ప్రత్యక్షము నెబుంగవలయును. 


అవ : సత్తా మున్నగు సామాన్య విశషముల జ్ఞానము | 
స(పకారకమా, నిిష్టకారకమా ? 


సూ. :- సామాన్య విశేషేషు సామాన్య విశేషాభావాత్‌ 
తత ఏవ జ్ఞానమ్‌ ౮,౧ 


(ద్రవ్యగుణకర్మములలో సత్తా అను నొక వ్యాపక సామాన్య 
ముండును, (దవ్యత్వ గుణత్వకర్మత్వము లను వ్యాప్యసామౌ 
న్యము లేక విశేషము లుండును. సామాన్యవిశేషేపు = సక్తొ. 
సామాన్యము, గుణత్వ కర్మత్వాది విశేషము వీనియ౦ందుః 


సామాన్య విశేషాభావాత్‌ = మటియొక సామాన్యవి శేషముల 


Scanned by CamScanner 


అష్టమాధ్యాయము ౧-ఆ ఇగ౧౯ొ 


నంగీకరింపక పోవుటచే, జానమ్‌ జ్‌ ఏజ్ఞానము కలుగు 
చున్నదో యది, తతవఏవ = సామాన్య విశేషముల వలననే, 
స్వరూపతఏవ-అనగా ని|ప్పకారముగానే కలుగును. (సత్తా 
భ్రానమే కలుగును కాని సత్తాత్వవిశిష్ష సత్తా జ్ఞానము కలుగదు) 
సూ. :ా సామాన్యవి శేషాపేక్షం (దవ్యగుణకర్మను ౮.౧.౯ 
(దవ్యగుణకర్మసు = (ద్రవ్యగుణకర్మములలో, సామా న్య 
విశేషాసేక్షం = (ద్రవ్యత్వ, గుణత్వ, కర్మత్వముల నపేక్షంచి, 
జానమ్‌ = ఇది ద్రవ్యము, ఇది గుణము, ఇది కర్మమని 
విశీష్టజ్ఞానము అనగా సప్రకారకజ్జానము కలుగును. 

ప్రకారము, విశేషణము నను శబ్దములు పర్యాయ 
పదములు. “ఇది |ద్రవ్యము' అను జ్ఞానమున ద్రవ్యత్వము 
(ప్రకారము. అనగా విశేషణుముగా భాసించును. అ సై గుణత్వ 
కర్మత్వములు గుణము కర్మము నను జ్రానములందు విశేష 
ణఇములుగా భాసించును. ఇది (ద్రవ్యము అనగా, దవ్యత్వ 
(పకారక ద్రవ్య విశేష్యక జానమని యర్థము, 

అవ : 'అది శుక్తవస్త్ర ము" అన్నచోట శుర్షత్వ (ప్రకారక 
వస్త్ర వి శేష్యక జ్రానము కలుగు చున్నది కదా యన ? 


నూ. :- (దవ్యే (దవ్య గుణకర్మా పేక్షమ్‌ ౮౧.౭ 


(ద్రవ్యే = పృథివ్యాది ద్రవ్య విషయిక జ్రానమునందు, ద్రవ్య 
గుణకర్మాపేక్షమ్‌ = (దవ్యాపేక్షముగను, గుణా పేక్షముగను, 
కర్మా పేక్షముగను కలుగవచ్చును. 


Scanned by CamScanner 


౨౨౦ వైశేషిక దర్శనము 
అవ : గుణకర్మములలో నట్లు కలుగదా యన? 


సూ. :- గుణ కర్మసు గుణకర్మాభావాత్‌ 
గుణకర్మాపేక్షం న విద్యతే ౮.౧౮ 


గుణకర్మసు = గుణములలోను, కర్మములలోను, గుణకర్మా 
భావాత్‌ = గుణాభావమువలన కర్మాభావము వలన, గుణ 
కర్మాపేక్షంన విద్యతే = గుణ (ప్రకారక జ్ఞానముగాని, కర్మ 
(పకారక జ్ఞానముగాని కలుగ నేరదు, 


అవ : విశేషణ జ్ఞానము కారణముగాగల విశేష్య 
జ్ఞానము నుదాహరించుచున్నాడు. 


నూ. :- సమవాయినః శ్వెత్యాబై ్వత్యబుదేశ్చ శ్వేతే 
బుద్ధిః తే ఏతే కార్యకారణభూతే ౮౧.౯ 


సమవాయినః శె త్యాత్‌ = శ్వేతగుణములుగల (దవ్యము 
యొక్క శ్వేతగుణము వలనను, శె ప్రత్యబుదైేశ్చ = దానివలన 
కలిగిన “ఇది శ్వేతము'అను జ్ఞానము వలనను, స్టేతే= శ్వేత 
గుణముగల శంఖాది దవ్యమునందు, బుద్ధిః=' ఇది వ్వేత్రము' 
అను విశిష్ట్రజానము కలుగును. అందు, తే = పూర్వము చెప్ప 
బడిన, ఏతే = శ్వైత్యబుద్ధి, స్వేతబుద్ధియు రెండును, కార్య 
కారణ భూతే=-మొదటిది వి శేషణబుద్ధి కారణము, రెండవది 
విశిష్ట బుద్ది కార్యమునని తెలియవలయును. 


శ్వైత్యము శ్వేత ద్రవ్యమున విశేషణము - ప్రకారమని 
తాత్పర్యము. శె ఏత ప్రకారక స్వేత వి శేష్యక జ్ఞానము “ఇది 
శ్వేతము' అను జ్ఞానమని యెజుంగునది. 


Scanned by CamScanner 


ఆఅప్పమాథ్యాయము ౧-అ D250 
అప: ౫666 ఉత బుదులు [క్రమముగా గలిగి యొక 
0 6 
దొానిగగటి గా ర రణ భాపమును బొందిన, (క్రమ ము గా 
bc tits ష్‌ నవి ఆన పరస్పరము కార్య కారణము 
అగునాౌ 65314), గరా డన్‌ నిరాకరించుచున్నాడు. 
నూ. :- (దవ్యే వ్వనిత రేతర కారణాః ౮.౧.౧౦ 
(దబ్యిమ = ఘటపటాది (ద్రవ్యములలో, బుద్దయః = ఇది 
ఫుటము, అది పటము నను బుద్దులు-జ్ఞానములు, అనిత 
రతరకారణా! = పరస్పరము కార్యకారణములు కాజాలవు. 
జక (ద్రవ్యము పుభియొొక (ద్రవ్యమునకు విశేషణ 
మైనపుడె అటి డానికి విశషణముగా భాసించునుగాని ఇట్టి 
కాదు. ఇచ్చట ఘటపటములకెట్టి విశేషణ విశేష్య 


అప : ఇడి ఘటము, ఇది పటము నను బుద్ధులు ఒక 
దాని కొకటి కార్య కార అయములు కాకున్న నివి [క మముగా 
నేల కలుగపలయునస్న ? 
సూ. :- కారణాయౌగపద్యా తారణ కమాచ్చ, ఘట 
పటాది బుద్ధీనాం క్రమో న హేతుఫలభావాత్‌ 
౮ా౧.౧౧ 
కారణాయౌ గపద్యాతి = జ్ఞానకారణములై ఇం(ద్రియార్ధ సన్ని 
కర్తాది' కారణములు ఒకే పర్యాయము కలుగక పోవుటవలనను, 
కారణ[క్రమాత్‌ = అవి [కమనుగా కలుగుటవలనను, ఘట 
పటాది బుద్దీనామ్‌=జది ఘటము, ఇది పటమునను బుద్దుల, 


Scanned by CamScanner 


౨౨౨ వెశేషిక దర్శనము 


క్రమః = పూర్వాపరభావము, నహేతు ఫలభావాత్‌ = కార్య 
కారణభావము వలన కాదు, 

ఘటపటాది జ్ఞానములు [క్రమముగా కలుగుటకు కా 
ణము కార్యకారణ భావము కాదు. జ్ఞానకారణుములైన సన్సిక్ర 
రాదు లొకదాని తరువాత నొకటి (క్రమముగా నేర్పడుటయే 
ఇందులకు ముఖ్యకారణమని సూ(త్రతాత్సర్యము, 


—-4రా---- -. 


అష్టమా ధ్యా యము 
ద్వితీయాహ్ని కము 
న 
అవ : బుద్ధ్యపెక్షమగు జ్ఞానము నిప్పు డుదాహరించు 

చున్నాడు, 
సూ. :- అయ మేష త్వయాకృతం భోజ యైన మితి 

ie: ౮.౨.౧ 

బు ద్ద ఐక్షమ్‌ 

అయమ్‌ = ఇతడార్యముని, ఏషః =ఇతడు గురుకులాధిపతి, 
త్వయా కృతం = ఆర్యకుల దీపకా |! దేశాత్మోడ్దారార్థము నీచే 
స్వాత్మార్పణమను శుభకర్మము చేయబడినది, భోజ యైన౦= 
చాలకాలమునకు వచ్చిన యీ వైదిక ధర్మోపదేష్టయు నకికీ 
దేవుడు నగు దేవద_త్రశర్మను భుజింపజేయుము, ఇతి=ఇత్యాది 
జ్ఞానము, బుద్ధ్య పెక్షండాప్రత్యక్షజ్ఞాన ప్రకారక మని సూత్రాక్థమా 


Scanned by CamScanner 


అబ్లబూటు ౮౪ అ అమో అమ టీ 
అవ: ఎందువల్ల నన 2 
సూ, :- దృషేషు భావా దదృ షే ష్వభావాత్‌ ౮౨.౨ 


(పూర్వము తెలిసిన) విషయములందు, 
ట్టు కలుగుట వలనను, అదృషుపు = అజ్ఞాత 
షయములందు, అభావాత్‌ = కలుగకుండుట వలనను, 


(©) 

టి 
దృషేపు — జ్ఞాత 

ఇటు 


సంస్కృతమున ఇదమ్‌, ఏతద్‌శబ్దములకు (పత్యక్ష 
విషయములందే శకి యంగీకరింపబడినది. అందువలన, 
అయమ్‌ = ఇతడు, ఏషః = వీడు అను నిశబ్దముల వలన 
కలుగు జ్ఞానము (ప్రత్యక్షముగా తెలియబడిన విషయములందే 
కలుగును. అజ్ఞాత విషయములను గూర్చి యిట్లు ప్రయోగింప 
బడదు. కాబట్టి (పత్యక్షజ్ఞాన (పకారక జ్ఞానమని యెబుంగునది. 


అవ ; (ఆత్మేంద్రియార్థ సన్నికర్తాత్‌... .) అను తృతీయా 


థ్యాయపు సూత్రమునగల ఆర్థశబ్దముచే ని శాస్త్రకారులు దేనిని 

(గహింతు రన? 

సూ. :- అర్హ ఇతి [దవ్యగుణకర్మను ౮.౨.3 
థ 


అర్థః = అర్థము ఆను నిశబ్దము వెశేషికులకు, (ద వ్యగు ణ 
కర్మసు = (దవ్యము, గుణము, కర్మము అను నీమూటికిని 
(గాహ్యము. 

ఈ శాస్త్ర కారుల దృష్టియందు ద్రవ్య గుణ కర్మములు 
అర్థము లనియు, సామాన్యవి శేష సమవాయములు ఉపపదార్థ 
ములనియు నెంచబడునని సూ తతాత్పర్యము,. 


Scanned by CamScanner 


౨౨౪ వైశేషకదర్శనము 


అవ : [ఘాణాదీం దియములు అర్థ సన్ని కర్ణము కలవె, 
అర్థముతో సంబద్దములై జ్రానము కలుగజేయు చున్నవికదా | 
వాని (పకృతియేమి ? 
నూ. :- ద్రవ్యేషు పంవాత్మకత్వమ్‌ ౮.౨.౪ 


(దవ్యేషు = నరీరాది కార్యద్రవ్యములందు, పంచాత్మకత్వమ్‌= 
పంచభూతాత్మకత్వము కలదని తెలియవలయును, 
ఒకొ్క్కక్క భూతముచే నేర్పడు కార్య(దవ్యములందితర 


భూతము లుపాదానకారణములు కాకున్నను నిమి త్రకారణ 
ముగా నితరభూతముల యణు సంయోగము వారింపబడదు. 


అందువలన సూక్షభూతములచే నేర్పడు (పతి కార్యద్రవ్య 
మును పంచభూతాత్మకమే యని భావము. ఏ భూతమువలన 
నేకార్యమేర్చడునో అందాభూతమధికముగానుండును. ఇతర 
భూతములు నిమిత్త మాతముగా నుండుటంబట్టి యత్యల్బ 
ములుగా నుండునని వివేకము. 


అవ : అయిన నిందియ విషయమేమన ? 
నూ. :- భూయస్వాత్‌ గంధవత్వాచ్చ పృథివీ 
గంధజ్ఞానే పకృతిః ౮.౨.౫ 
భూయస్తాత్‌ = జలాదులకంకు పార్టివభాగ మధికముగాౌ 
నుండుటవలన, గంధవత్వాచ్చ = గంధగుణమున శ్రాశయ 


మగుట వలనను, పృథివీ = భూమి, గంధజ్ఞా నే=జగంధజ్ఞానము 
నియతముగా కలుగుటంబట్టి గంధ్యగ్రాహకమగు మ్రణేంది 


Scanned by CamScanner 


అష్టమాధ్యాయము ౨-౪ ౨౨౫ 


యనబనకు, (ప్రకృతి! = ఉపాదాన కారణము - సమవాయి 


ఏ యింద్రియ మే విశేషగుణమును నియమ మముగా 
(గహింపచేయునో ఆ యిం[దియము, ఆ గుణమునకు సమ 
వాయసంబంభముతో నా్నాశయమగు ద్రవ్యము (పకృతిగా కలదని 
రమెలుంగవలయును. కారణ మేమన, ఇం (ది య ములు 
తమకు (ప్రకృతి భూతమగు ద్రవ్యముయొక్కు గుణమునే 
(గ్రహించు నియమము గలవి. 

(ఘాూణీంద్రియము పృథివియండలి విశ శేషగుణమగు 
గంధమును (గహించును. ఆందువలన నది పృథివీ (ప్రకృతి 
కము. పృథివి గంధోపలబభ్ధిక ఎట్లు నియమముగా హేతువో 
(ఘాణేంద్రియమును గంధజ్ఞానమున కట్టు నియమము గా 
హేతువే. కాబట్టి పృథివి గంధజ్ఞానమున (పకృతి యనుట 
నిసృంశయము. 

(ద్రవ్యము లన్నియు పంచాత్మకము అయినపుడు పృథివి 
మా(త్రమే గంధజ్ఞానమున కెట్లు (పకృతి కాకలిగిన దను సందే 
హమును దూరమొనర్చుటకే నూత్రమున 'భూయస్త్వాత్‌' అను 
పదమును ప్రయోగించినాడు సూత్రకారుడు, 

:- తథాఒవ స్తేజో వాయుళ్చ రసరూప 

స్పర్శజ్ఞానే అవి శేషాత్‌ _లా౨౬ 


తథా = పృథివి గంధ జానమునకు (పకృతియైనట్లు, ఆప సేజో 
వాయుశ్చ= జలము, "అగ్ని, వాయువును (క్రమముగా, రస 
29] 


Scanned by CamScanner 


అవటు వైశేషిక దర్శనము 


రూప స్పర్శజ్ఞానే = రస-రూప-స్పర్శజ్ఞానములందు ప్రకృతు 
లని తెలియవలయును, అవిగేషాత్‌ = ఆయా భూతములం 
దధికముగా నుండుటలో సమానమగుటవలన, 

జిహ్వ, చక్షువులు, త్వకు్క్క, నను ఇంద్రియములకు క్రమ 
ముగా జలము, అగ్ని, వాయువు ప్రకృతి దవ్యములని సూత 
ఠాతృర్యము, 

(గో(తేంద్రియము ఆకాశమేగాని దానివలన నేర్చడిన 
కార్య(దవ్యము కాదు. కర్ల శష్క్కులీ ప్రదేశావచ్చి న్నాకాశమే 
(శోోతము. అందువలన నది (ప్రత్యేకముగా సూ(త్రములందు 


చెప్పబడలేదు. (శష్క్కులి = జిలేదివలె మెలికదిరిగియుండు 
చెవి) 


మ నలి 


నవమాధ్యాయము 


(పథ మాహ్నాకము 


అవ : పృథివ్యాది కార్య(దవ్యము లుత్స రత్రికి పూర్వ 
ముండునా ? ఉండవా? గౌ 


సూ. = (కి యాగుణవ్యప దేశాభావాత్‌ (పాగసత్‌ ౯౧౧ 


ప్రాక్‌ = ఉత్ప త్రికిపూర్వము, అసత్‌ = పృథివ్యాది కార్య 
ద్రవ్యము ఉండదు. కారణమేమన, కియాగుణ వ్యపదేశా 


Scanned by CamScanner 


ఆష్టమాధ్యాయము ౨-ఆ ౨౨8. 


భావాత్‌ = |క్రియచేతగాని, గుణముచేత గాని వ్యవహరింపబదక 
పోవుటవలన, 


కార్యోత్చత్రియైన తరువాతనే [కియాగుణములచే నది 
వ్యవహరింపబడును. ఘటము ఉన్నది. నడచుచున్నది. 
నల్లనిది, ఎబ్జినిది అని వ్యవహారము, ఉత్పత్తికి పూర్వము 
ఘటాది పదార్థమున్న చో నిట్టి వ్యవహారముండి యుండవల 
యునుగదా ! లేదు గనుక కార్యద్రవ్య ముత్ప త్తెకి పూర్వము 
అసత్‌-లేదని-భావము, 


ఈ సూ[తము ననుసరించియే వెశేషికులు అసత్కార్య 
వాదులుగా పిలువబడుదురని కొందణతిమతము. 


అవ : ఉత్పత్తికి పూర్వము కార్యము లేకున్న కారణ 
వ్యాపారమువలన నెట్టు కలుగుచున్నదన ? 


నూ. :-సదనసత్‌ ౯౧.౨ 


పూర్వము కారణరూపమున నుండియు కార్యరూపమున 
కార్యముండనేరదని సనూత్రార్ణము. 


ఉత్పత్తికి పూర్వ మేరూపమునను ఉండకున్న నది 


కారణ వ్యాపారము వలనను ఉత్పన్నము కాజాలదు, ఇసుక 


నుండి త్రైలమెంత యత్నించినను కలుగనేరదుకదా ! కారణ 
రూపమున నుండు కార్యము లన్నియు కారణ వ్యాపారమున 
నిజరూపమును బొందగలవు, 


అవ : కార్య ముత్పత్తికి పూర్వమేయున్న కారణ, 


వ్యాపారమేమి చేయును ? 


ల క అ ౧ 


Scanned by CamScanner 


సూ. -- తసతః [కియాగుణవ్యప దేశాభావా దర్జాంతరష్‌ 


ెాాదింజి 
(కియాగుణ వ్యపదేశాభావాత్‌ = ఉత్పత్తికి పూర్వము [కియా 
జేశము లేకుండుట వలగ, అసత = కా 


కారణ వ్యాపారము అపూర్వము - (కొ _త్రవస్తువు-ను 
కలిగింపజాలదు. దానిక ట్రై ఫే సామర్థ్యములేదు., అట్లు కానిపక్ష 
మున ఆశకాశకునుమమును గూడ నుత్సన్నము చేయవలసి 
యుండును. కాబట్టి యొకానొక రూపమున నున్నదానిని 
అనగా కారణరూపముననున్న కార్యమును కార్యరూపమునకు 
తచ్చుటయే కారణ వ్యాపార సామర్థ్యమని సూత్ర తాత్పర్యము. 


అవ : శారణ వ్యాపారమువలన కార్యరూపము నొందిన 
(ద్రవ్య మెల్లపుడు నళశ్లు యుండునా ? 


ఇడ 


సూ. :- సన చ్చాసత్‌ హాలో 
సచ్చైసత్‌చ=కార్యరూపము నొందియు, అసత్‌ =కార్యము 
మరల, అసత్‌-నష్టమగును. 


జన్యములన్నియు ననిత్యము అనుట యవ్యభిచరిత 
న్యాయము. (అనగా తప్పక నశించునని భావము) కార్య 
రూపమునకు వచ్చిన ద్రవ్యము జన్యమే. కారణ వ్యాపారమే 
దానిని సాధించును. కాబట్టి యది నశించుట (ధువము. 


Scanned by CamScanner 


నవమాధ్యాయము ౧-ఆ ౨౨౯ 


అవ : అసత్తునకు భావముగాని, నత్తునకు అభావము 

గాని కలుగదని నియమముగదా ! అట్రిచో కారణ వ్యాపారము 

పలన ఆ; సత్రుస త్తగు ననియు, సత్తు | అస త్రగుననియు చెప చట 
ఎట్లు దొసగును ? 

త యచ్చాన్య దస దత స్రదనత్‌ ౯.౧. 
యదతః = పూర్వము చెప్పబడిన అస, దూప a వానా కె, 
అన్యత్‌ = భిన్నము- _విలకఅుమేణు. gids గగనారవిండ 
నశశ్చంగము మున్నగు నసత్పదార్థములు ఏవి! గలకో, aa 
ఆయసత్తులే కారణ వ్యాపారము వలన సత్తు కానేరవు. 

ఆకాశ కునుమాదులు వేలకొలది కారణ వ్యాపారముల 
వలనను స్మదూపమును బొందజాలవు. అటి యెడ నే సత్తునకు 
అభావముగాని, అసత్తునకు భావముకాని కాదను నియమము. 
వర్తించును. కారణాది రూపమున నుండి (స_త్రయి) కార్య 
రూపమున నుండని కార్య దవ్యములయెడ కారణ వ్యాపారము 
శి మంతమగుటలో నెట్టియనుప ప త్రియును లేదు, 

అవ : కార్యము నశించినపు డే యాకారమున నది 
(పత్యక్ష మగును 2 
నూ. :- అసదితి భూత పత్యక్షాభావాత్‌ భూత స్మృతేః 

విరోధి (పత్యక్షవత్‌ ౯౧.౬ 
భూత (ప్రత్యక్షాభావాత్‌ = కార్యరూపమున నున్న కార్యము 
కనబడక పోవుటవలనను, భూతస్మృృతేశ్చ = కార్య విషయిక 
జ్రానముండుట వలనను, అసదితి = ఇప్పు డా కార్యమసత్తు- 


Scanned by CamScanner 


౨౩౦. వైశేషిక దర్శనము ౨. 30౦ 


లేదని-ప్రత్యక్షజ్ఞానము కలుగును, విరోధిప్రత్యక్షవత్‌ = అస 
త్తుకు విరోధియగు సద్రూప కార్యజ్ఞానము కలిగినట్లు, 


భూతము, అస్రి-ఉన్నది-అను రెండు పదములు 
పర్యాయములు. అభూతము, నా _స్టి-లేదు-అను రెండును 
పర్యాయ పదములు. 


కార్యద్రవ్య మున్నప్పుడెట్లు (ప్రత్యక్షజ్ఞానముకలుగునో 
నశించిసపు డా కార్యద్రవ్య మసత్తు-లేదు-అని (ప్రత్యక్ష 
జ్ఞానమే కలుగునని సూత్రతాత్సర్యము. 


సూ. :- తథాఒభావే భావ పత్యక్షత్వాచ్చ ene 


తథా = కార్యద్రవ్యము కనబడక దాని జ్ఞానముండుటంబట్టి 
యది నశించినపుడును “కార్యమసత్‌' కార్యద్రవ్యములేదని 
ప్రత్యక్షజ్ఞానము కలిగినట్లు, భావ(పత్యక్షత్వాచ్చ=కార్య ద్రవ్య 
మున కాశయములగు మట్టి మొదలగు కారణ (ద్రవ్యముల 
(ప్రత్యక్షమువలన, అభావే = కార్యోత్పత్రికి పూర్వమందును 
అది యస త్తని తెలియనగును, 


కారణ (ద్రవ్య ప్రత్యక్షత వలన .కార్యోత్స త్తికి పూర్వమా 

. కార్య మస త్రనియు ప్రత్యక్షమగును. 

"నూ. ;- ఏతేనాఘటోఒగౌరధర్మళ్చ వ్యాఖ్యాతః ౯:౧౮ 
చె సూ(త్రములంబట్టి పటమునందు అఘటజ్ఞానమును, 

అశ్వమునందు గోవు కాదను జ్ఞానమును, వేదవిహితముకాని 


కర్మమందు అధర్మమను జ్ఞానమును కలుగుచున్నట్లు తెలిసి 
కొనవలయునని యీ సూత్రాభ్మిపాయము, 


Scanned by CamScanner 


నవమాధ్యాయము ౧-ఆ అకలి 
సూ. :- అభూతం నా స్తీ త్యనర్ధాన్తరమ్‌ eps 


అభూతంజలేనిది, నాసి = లేనిది, ఇ ట్ల రెండుపదము లొక 
యర్థము నే బోధించును, 


అవ : ఇంట ఘటము లేదు, ఇట వస్త్రములేడు. అను 
నిట్టి ప్రత్యక్షమునకు విషయ మెద్ది యన ? 
నూ. :- నాస్తి ఘటో గేహ ఇతి సతో ఘటన్య 

గేహనంసర్ల్ష (పతి షేధః ౯.౧.౧౦ 

నా స్తిఘటో గేహే = ఇంట కడవలేదు, నా స్త్యతపటః = ఇట 
వస్త్రములేదను నిట్టి (పత్యక్షముచేత, సతః = స్వరూ పముతో 
నున్న, ఘటస్య = ఘటమునకు, గేహసంసర్గ ప్రతి షే ధః = 
అంటిలోని స్థలముతో సంబంధములేదు? అనునది విషయము. 

ఇంట కడవలేదు, వస్త్రములేదు. అనగా కడవగాని 
వస్త్రముగాని స్వరూపముతో నితర స్థలమున నున్నదనియు 
తన యింటితో దానికి సంబంధము లేదనియు నెజబుంగ 
వలయును. 


అవ : ఇట్లు లౌకిక (ప్రత్యక్షమును వివరించి యలౌకిక 
(పత్యక్షమును వ్రాయ దొడంగాను, 


సూ. ఫా ఆత్మన్యాత్మ మనహోః సంయోగ విశేషా 

దాత్మ (పత్యక్షమ్‌ F0౧౧ 
ఆత్మని = (ప్రత్యగాత్మయందు కలుగు, ఆత్మమనస్తోః=ఆత్మ 
మనస్సుల, సంయోగ విశేషాత్‌=2యోగజ ధర్మమును సంయోగ 


Scanned by CamScanner 


౨౩౨ వైశేషిక దర్శనము 


విశేషము వలన, అత్మప్రత్యక్షమ్‌ = (ప్రత్యగాత్మ సాక్షాత్కార 
జ్ఞానము కలుగును. 


యోగి యోగము ద్వారా రజ_స్తమో రూప మలావరణ 
మును క్షీణింపజేసి చిత్తమును (ప్రత్యగాత్మయందు సంయో 
గింపజేయును. అప్పుడతని కాత్మ సాజుత్కారము కలుగును, 

“"యన్మనసా నమనుతే" ఇత్యాది వాక్యవిరోధముల 
పరమాత్మ మానస సాక్షాత్య్కారమునకు విషయము 
కనుక జీవా త్మయే యిట (గ్రాహ్యము. జీవాత్మ స 
మగు మనస్సుతో, జీవాత్మాంతర్గతమగు ప పరమాత్మయు 
(గహింపబడదాయని శంకించుటకు తావులేదు. (ప్రకృతికి 
గాని తద్వికారమగు మనస్సునకుగాని యిట్టి సామ ర్య ము 
లేదు. యోగమువలన సాక్షాత్యారము చేసికొనబడిన (ప్రత్య 
గాత్మచే ఆ జగత్పతియగు పరమాత్మ స్వయముగా నెజుగ 
బడును, కాబట్టి పరమాత్మ సాక్షాత్కారము నభిలషించు 
ముముక్షువులు యోగముద్వారా పూర్వ మాత్మ (జీవాత్మ) 
సాక్షాత్కారము చేసికొనవలసి యుందురు. 


౦యు క్ర 


సూ, వా తథా (దవ్యా న్లరేషు (పత్యక్షమ్‌ ౯౧.౧౨ 


తథా = ప్రత్యగాత్మ సాక్షాత్కారము వలెనే, (దవ్యాన్తరపు ౫ 
సూక్ష్మములగు నితర పదార్థములందును, ప్రత్యక్షమ్‌ 
(పత్యక్షజ్ఞానము కలుగును, 


|] 


" అష: యోగులు సదా సమాహితాంతఃకరణులు, కాదో 
చిత్క (అప్పుడప్పుడు) సమాహితాంతఃకరణులు నని ఇరు 


Scanned by CamScanner 


నవమాధ్యాయము ౧-ఆ జేరిలి 


తెగలుకలవారు కదా! వారిలో నెవ్వరికి ప్రత్యక్షము కలుగు 
నన? 


సూ. :- అసమాహితాంతఃకరణా ఉపసంహృత 
సమాధయ "స్తేషాం ప్ర ౯.౧౧౩ 


అసమాహితాంతఃకరణాః = ఎల్లప్పుడు సమాహితము కాని 
మనస్సు కలవారు అనగా నొకప్పుడు సమాహితమగు చిత్తము 
కలవారు, ఉపసంహృత సమా ధయః = పరిపూర్ణత నొందిన 
సమాధిగలవారు, అనగా సర్వదా సమాహితాంతకరణులు, 
తేషామ్‌ = వీరికిరువురకు ఆత్మ (ప్రత్యక్షము కలుగునని 
సూత్రార్థము, 


అవ : యోగులకు |ద్రవ్యమువలె దవ్యసమవేత పిష 
యిక (ప్రత్యక్షము కలుగునా ? 


సూ. :- తత్సమవాయాత్‌ కర్మగుణేషు ౯౧.౧౪ 


పైనజెప్పిన యోగులకు, తతృమవాయాత్‌ =ఐఇం౦ం(దియ 


సంయుక్త సమవాయ సన్నికర్షమువలన, కర్మగుణేషు = 
(దవ్యమునందుగల కర్మగుణ సామాన్యాదులందును ప్రత్యక్ష 
జ్ఞానము కలుగును, కర్మత్వ గుణత్వాదులందు సంయుక్త 
సమవేత సనువాయ సన్నిక రము వలన (ప్రత్యక్ష జ్ఞానము 
కలుగును, 


(ద్రవ్యప్రత్యక్షమున సంయోగసన్నికర్షము, (దవ్యా[శిత 
ములగు గుణకర్మాదుల ప్రత్యక్షమున సంయుక్త సమవాయ 
సన్నికర్షము, తదాశ్రిత గుణత్వ కర్మత్వాదుల ప్రత్యక్షమున 

30) 


Scanned by CamScanner 


౨౩౪ వైశేషిక దర్శనము 


సంయుక్త సమవేత సమవాయ సన్నికర్షము సంబంధము 
లగును. 


అవ : ఆత్మయందు కలుగు సుఖదుఃబాది జ్ఞానము 
యోగులకెట్టు కలుగును ? 


నూ. :- అత్మసమవాయా దాత్మగుణేషు ౯.౧.౧౫ 


ఆత్మసమవాయాత్‌ = మనసృంయు క్ర ఆత్మసమవాయ రూప 
సన్నికర్షము వలన, ఆత్మగుణేషు = (దవ్యములలోని గుణకర్మ 
ముల వలెనే ఆత్మయండలి సుఖదుఃబాదులును యోగులకు 
ప్రత్యక్షములగును,. 


వవరా ధ్యా యము 
ద్వితీయాహ్ని కము 
—_ీ— 
అవ : (ప్రత్యక్షమును వివరించి యీ యాహ్నికమున 
/ లైంగిక ) ఆసుమానిక జ్ఞానమును పరీక్షించుచున్నాడు. 
నూ. :- అస్యేదం కార్యం, కారణం, సంయోగి, 
విరోధి, సమవాయి చేతి లై౦గికమ్‌ బల 


అస్య = వహ్న్యాదికారణమునకు, ఇదం కార్యం = ధూమాది 
కార్యమనియు, అస్య = వర్గాదికార్యమునకు, కశారణం = 
మేఘాది కారణమనియు, అస్య = త్వక్కు మున్నగువానికి, 


Scanned by CamScanner 


నవమాధ్యాయము ౨-౪ఆ ౨౩౫ 


సంయోగి = శరీరాదులు సంయోగమనియు, అస్య = వాయు 
మేఘ సంయోగమునకు, ఇదం విరోధి = వర్షింపకుండుట 
విరోధియనియు, అస్య = సమవాయ ద్రవ్యమునకు, ఇదం 
సమవాయి = గుణాదులు సమవాయియనియు, అస్య చ = 
స్పర్శాది ఏకార్థసమవాయికి, ఇదం కార్యం = రూపాదులు 
ఏకార్థ సమవాయియనియు, ఇతి = ఇట్టి సంబంధులయిన 
లింగలింగుల సంబంధ [గ్రహణము తత్పూర్వక లింగజ్ఞానము 
వలన నొక సంబంధి విషయిక జ్రానము కలుగు చున్నది. 
దానినే లైంగిక జ్ఞానము లేక యానుమానిక జ్ఞానమని పిలువ 
దగును. 


ఆనుమానిక జ్రానమునందు, కార్యమువలన కారణ 
మును, కారణమువలన కార్యమును, ఒక సంయోగివలన 
మతటియొక సంయోగిని, విరోధి వలన విరోధిన్మి సమవాయివలన 
సమవాయిని,. వఏకార్థ సమవాయివలన నేకార్థ సమవాయిని 
తెలిసికొన గలుగుచున్నారము. తృతీయాధ్యాయమున దీనిని 
గుణించి కొంత వివరించియుంటిమి. అట చూడనగును, 


అవ : కార్యకారణ భావాది సంబంధమెట్లు తెలియు 
నన ? 
నూ. :- అ స్యేదం కార్యకారణసంబంధ శ్చావయవా ద్భవతి 


౯౨.౨ 


ఆస్య=ఈవన్తువునకు సంబంధించినది, ఇదమ్‌=ఇదియనియు, 
శార్యకారణ సంబంధశ్చ = పరస్పరము వీనికి కార్యకారణ 


Scanned by CamScanner 


౨౩౬ వైశేషిక దర్శనము 


భావ సంబంధము కలదనియు, అవయవాత్‌=ఉడాహరణము 
వలన, భవతి = తెలియబడును, 


దేనికి దేనితో సంబంధమున్నదో, ఆ సంబంధమేమో, 
ఇవి యన్నియు ఉదాహరణముల ననుసరించియే తెలిసికొన 
వలయును. ఆనుమానిక జ్రానమున ఉదాహరణమున కెంతయు 
ప్రాధాన్యము కలదని గుర్తింపవలయును,. 


అవ ; శాబ్రజ్ఞానము 
నూ. :- ఏతేన శాబ్బ్దం వ్యాఖ్యాతమ్‌ ౯౨.3 


ఏతేన = ఆనుమానిక జ్ఞాన వ్యాజ్యానము చేతనే, శాబ్దం = 
శబ్దార్థముల సంబంధ జ్ఞానపూర్వకమైన శబ్దజ్ఞానమువలన 
కలుగు శాబ్దజ్ఞానము, వ్యాబ్యాతం = వ్యాఖబ్యానము చేయబడిన 
దనియే సూత్రార్హము. 

ఆపులచే నుపదేశింపబడు శబ్దము శబ్బ(ప్రమాణ మన 
బడును. దాని వలన కలుగు జ్ఞానము శాబ్దజ్ఞాన మనబడును. 
అర్థ సాక్షాత్సరణము ఆప్తి యనబడును, దానితో-ఆ ప్లితో- 
వర్తించువాడు ఆప్పుడు. అతని యుపదేశము వాక్యరూపమున 
నుండును. లేక, అర్థమును వ్యభిచరింపని వాక్యము శబ్ద 
(ప్రమాణ మనబడును. (అర్భావ్యభిచారిత్వమ్‌ ఆప్తిః, తయా 
వర్తతే ఇతి ఆప్తః, తస్య వాక్యమ్‌.) ఈ ప్రమాణము లౌకికము 
వైదికమునని రెండు విధములు, వైదిక మీశ్వరో క్తమగుటచే 
నంతయు ప్రమాణమే. లౌకిక మాప్త వాక్యమే (ప్రమాణము. 

'వాక్యమనగా పదనమూహము. శక్తము పదము. శో 
పదమువలన నీపదార్థ మెజుంగదగునను భగవన్నియోగాత్మకీ 


Scanned by CamScanner 


నవమాధ్యాయము ౨-ఆ ౨౩౭ 


సంకేతమే శక్తియనబడును. ఈ సంకేతజ్ఞానము ఆప్తుల 
యుపదేశము, వృద్దవ్యపహారము, (ప్రసిద్రపద సాన్నిధ్యముచే 
తెలియనగును. ఇట్లు శదక్తిజ్రానము కలవానికి, (గామానయ) 
“ఆవును తిసికొనిరమ్ము' (ఘటమానయ) 'కడవతెమ్ము' 
మున్నగు వాక్యములను విన్నపుడు, వాక్యమునందుగల ప్రతి 
పదము దానియర్థము (క్రమముగా స్ఫురించును. అటు పై 
ఆస త్రి యోగ్యతాకాంక్షా తాత్పర్యజ్ఞానసా హాయ్యముచే ఉఊపస్థిత 
పదార్థములందు [కియాకర్మాది భావముతో అన్వయరూపమగు 
(గోవృత్తి కర్మతా నిరూపకానయనానుకూల కృత్యాశయః 
(పేరణాశయః త్వం పదార్హః) గోవునందుగల కర్మత్వమునకు 
నిరూపకమగు ఆనయనమున కనుకూలించు కృతికి ప్రయత్న 
మునకు ఆ[శశయభూతమగు (పేరణకు నీవు ఆశయుడవు. 
అనగా “నీ ఆవును తెమ్ము' అను జ్ఞానము కలుగును. 
ఇదియే శాబ్దజాన మనబడును. 


యౌగికములు, రూఢములు, యోగరూఢములు, యౌగిక 
రూఢములు నని పదములు నాలుగు విధములు. 


యౌగికము :- యోగమనగా నవయవశ క్రి. దానివలన 
నర్ధ్వప్రతిపాదకము, ఉదా : పాచకుడు. 


రూఢము :- సముదాయశ కి రూఢియనబడును. దాని 
వలన నర్థమును బోధించునది. ఉదా : గోవు మున్నగునవి, 


యోగరూఢము :- పంకజాదులు, 


యౌగికరూఢము :- యోగముతోను, రూఢితోను ఒక 
దానికొకటి సాహాయ్యపడకయే అర్ధబోధకమగు పదము, ఉదా : 


Scanned by CamScanner 


౨౩౮ వైశేషిక దర్శనము 


ఉన్భిదాదులు, ఉద్భిదమునకు యోగమువలన నరము 
(థి 
వృక్షము. రూఢివలన నర్థము ఉద్బిద్‌ యాగము. 
శ క్రిగహణము:- యాస్క పాణిన్యాది ఆచార్యులు, 
మాతాపితరులు, గురువులు మున్నగువారి యుపదేశము వలన 
ఈ పదమున కీ యర్ధమున శ క్రియని తెలియనగును, 


పరా క్ర వృద్దునిచే 'ఆవును తెమ్ము' అని యాజ్ఞా 
పింపబడిన [పం జర పురుషుడు ఆవును తెచ్చును. ఆ 
సమయమున సహన ముననుండు బాలుడు ఆవును తీసికొని 
వ? చ్చు కార్యము 'ఆవును తెమ్ము అను శబ్ద ప్రయోజ్యమని 
తెలిసికొని యనంతరము “ఆవును కట్రివేయుము' గుజ్జిమును 
తెమ్ము' “ఆవును తిసికొనిపామ్ము' మున్నగు వాక్యములచే 
పయోగింప బడిన పురుషుడు చేయు కార్యములను 
నిరీకంచుచు క్రమముగా ఆవు అనుపదము (గోత్వవిశిష్టమగు) 
ఆవునందు, గుఖ్రైము అను పదము గుఖ్రము అను పదార్థము 


నందును శ క్రి కలవి, అనగా వానిని బోధించునవి యనియు 
గహించును. 


(ప్రసిద్దపద సాన్నిధ్యమువలన శ క్తి గహణము :-వికసిత 
పద్మమున మభధుపము మధువు (గోలుచున్నది. ఇందు పద్మ 
సాన్నిధ్యమువలన మధుప శబ్దమునకు తుమ్మెడయని యర్థము, 

శాబ్దజబో ధమునకు ఆసత్తి = యోగ్యత = అఆకా౦క్షౌ, 
తాత్సర్యజ్ఞానములు కూడ కారణములు. 


ఆసత్తి:- (సామీప్యము) ఏపదార్థముతో నే పదార్థమున 
కన్వయ మపేక్షంపబడినదో ఆ రెండు పదముల నొకచో ననీగౌ 


ననీ 


Scanned by CamScanner 


- నవమాధ్యాయము ౨-ఆ ౨౩౯ 


వ్యవథానము లేకుండ (పయోగింప వలయును, కాబట్టి 
"పర్వతము భుజించెను. వహ్నిగలది దేవదత్తుడు" అనుచోట 
శాబ్బబోధ కలుగదు. ఆసత్తికొజికై , 'పర్వతము వహ్శికలది, 
దేవదత్తుడు భుజించెను' అనియే (ప్రయోగింపవలయును. 


యోగ్యత = ఒక పదార్థమున మతటియొక పడార్థమునకు 
గల సంబంధము యోగ్యత యనబడును. అది లేనిచోట శాబ్ద 
బొధ కలుగదు. ఉ॥ వహ్నిచే తడుపుచున్నాడు. ఇట వహ్ని 
యందు సేచనమునకు సంబంధము లేదు. 


ఆకాంక్ష:- ఒక పదమునకు, మఖళియొక పదమును 
(పయోగింపకుండుటచే కలిగిన అన్వయానను భావకత్వము. 
ఆనగా నే పదము లేకపోవుటచే నే పదము ఆస్య్వయమును 
కలిగింపజాలక పోవునో ఆ పదము నాపద మాకాంక్షంచును. 
ఇదియే యాకాంక్ష యనబడును. (యేన పదేన వినా యస్య 
పదస్యాన్వయానను భా వకత్వం తేన పదేన సహ తస్యాకాంక్షా) 
(కియా పదము లేకున్న కారకపదము అన్వయ బోధను 
కలిగింపదు. అందువలన కారకము [క్రియ నాకాంక్షించును. 
తలుపు అను పదము మూయుము, తెజవుము. అను (కియా 
పదములు లేక యెట్టి జ్ఞానము కలిగింపజాలదు. కాబట్టి 
యది యాపదములలో నొకదాని నపేక్షించును. 


జట్టు ప్రత్యక్షానుమాన శబ్దప్రమాణములు మూడును 
పరీ క్షింపబడినవి, 


నూ. ;- హేతురపదేళో లిజ్ఞం [ప్రమాణం కరణ 
మి త్యనర్థాంతరమ్‌ గారో 


Scanned by CamScanner 


అభా 


౨౪Q వైశేషిక దర్శనము 


హేతువు, అపదేశము, లిజము, ప్రమాణము, కరణము నను 
నీ యెదు పదములు సమానార్థకములని సూ త్రార్థము, 


అవ ; (పత్యక్షాదులవలె నుపమితిజ్ఞాన మేల చెప్ప 
లేదన ? 


అడు 


సూ కా అ స్యేద మితి బుద్ధ్య పేక్షి తత్వాత్‌ ౯.౨.౫ 


అ స్యెదమితి = దీనికిదియని, బుద్ధ్ద్యపేక్షితత్వాత్‌ = సంబంధ 
బుద్ధి నపేక్షంచుట వలన, ఉపమితి మున్నగు జ్ఞానములు 
లైంగిక జానముల కంజు భిన్నములు కావని సూ(త్రాభి 
(ప్రాయము. 

వైదికులు ఎనిమిది (ప్రమాణముల నంగీకరింతురు. 
(౧) ప్రత్యక్షము (౨) అనుమానము (3) శబ్దము (౪) ఉప 
మానము (౫) అర్థాప త్తి (౬) అభావము (౭) సంభవము 
(౮) ఐతిహ్యము. అర్ధాప త్రి మొదలు నాలుగు ప్రమాణములు 
అనుమానాదులలో నంతర్భూతము లనియే గౌతముడు తన 
శాస్త్రమున వర్శించియున్నాడు. ఆవర్షన మాచే వ్రాయబడిన 
న్యాయశాస్త్రవృ త్రియందు జూడనగును. 


వైశేషికులు (ప్రత్యక్షానుమాన శబ్రము లను మూడు 
(పమాణములే యంగీకరించుచున్నారు. 


అవ : జ్ఞానమును పరీక్షించి స్మృతిని పరీ క్షించుచున్నాడు. 


నూ. :- ఆత్మమనసోః సంయోగ విశేషా 
త్సంస్కారా చ్చ స్మ తిః ౨,౬ 


Scanned by CamScanner 


ల టా లా ప లా 
BO) = ఆత్మమనస్ఫుల, సంయోగ ఆ Tar 
( 
అట 
ల 


స్మరణము (పణిథధాన నిబంధము, ఆభా్యాసాదినిబా 

గల సంయోగము) సంస్కారాచ్చ = పూర్వానుభవమువల 

మె 7 Te 

కలిగిన భావనాఖ్య సంస్కారమువలనను, స్మ్యృృ్యతకా ఆత్మ 
దె 


అల్లో 


యందు స్మరణాత్మక మగు జాసము కలుగుచున్న 


ఆత్మమనస్సృంధయో గమువలనను సంస్కారమువలనను 
కలుగు జానము స్మృతి యనబడును. ఇడి యభావితస్మ ర్రవ్య 
ణః 
స్మ ఎతి యసబడును. 


అవ : భావితస్మర్తవ్యస్మృతి యెట్టి దన ? 


స a 


సూ. :- తథా స్వప్నః 


తథా = ఆత్మమనః సంయోగము, సంస్కారము వలనను 
స్మృతి కలుగునట్లు, స్వప్పృః = భావనామయమగు స్వప్న 
పదార్థ విషయిక జ్ఞానము కలుగును, 


బా హ్యేంద్రియములు స్వవిషయములను (గహించుట 
మానియు౦డు సితియందు మనస్సు వానితో సంబంధము 
వీడి హృద యాూంతరమున నిశ్చలముగా నుండును, ఈ సితినే 
స్వప్పుమందురు. అట్టి స్థితిలో ప్రాణాపానము లను ఉచ్చ్వాస 
నిశ్చ్వాసములు విశేషముగా ప్రవర్తించును. అట్టిచో అల్బ 
నిదతో కూడిన స్వాపమను పేరుగల ఆత్మ మనస్పంయోగ 
విశేషము వలన పూర్వ మనుభవమునకు వచ్చిన యనేక 
విషయములకు సంబంధించిన సంస్కార పాటవము వలనను 
భావనామయములగు నాయా విషయములందు ప్రత్యక్షమువలె 
31] 


Scanned by CamScanner 


౨౪౨ వైశేషిక దర్శనము 


కలుగు మానసిక జ్ఞానము కలుగును. దానినే స్వస్నమందురు, 
అదియు స్మృతియే. (అనుభవముకాదు). సంస్కారముల 
వలననే కలుగును. వృత్తికారులు నిళ్లు వర్ణించి యున్నారు, 
( అనుభూతవన్తుస్క్ఫురణార్థతయా న స్మరణాదర్శా నరం స్వవ్న 
జ్ఞానమ్‌) పూర్వానుభూత విషయముల న్ఫురణయే స్వప్న 
ఫలమనుటంబట్టి స్వప్నము స్మతికంటు భిన్నము కానేరదు, 
(బహ్మసూ(త్రములందును స్మతెరేషా యత్‌ స్వప్నదర్శనమ్‌ 
౨.౨.౨౯) ఆని స్వప్న భబ్రానము స్మృతికి మిన్నకాదని 
వర్చింపబడియున్నది. 


నూ :-స్వప్నా౦తికమ్‌ ౯౨.౮ 


ఒక్కొక్కప్పుడు _స్వప్నమునందు జూడబడిన విషయ మా 
స్వప్నసమయమున నే “ఒకప్పుడిది నాచే చూడబడినది” అను 
జ్ఞానము కలుగును. ఈ జ్ఞానము స్వప్నాంతిక మనబడును, 
ఇదియు స్వప్ప్నమువలె సృ్మతియేగాని వేబుకాదు. 


అవ : స్వప్న జ్ఞానము స్మృతి జ్రానముకం కు విలక్ష 
ణముగా నుండునేయనిన, 
సూ, ఖా ధర్మాచ్చ క. 
ధర్మాదికారణమువలనను స్వప్నము కలుగును, స్వప్నము 
కేవలము ఆత్మమన సృంయోగ విశేషము, సంస్కారము 
వలననే కలుగదు, థర్మాథర్మాది కారణముల వలనను 


ననే 
Scanned by CamScanner 


నవమాధ్యాయము ౨-౪ ౨౪౩ 


కలుగును. ఆందువలన స్మతికంటు కొంత విలక్షణతయు 
నందు గాననగును. 


కాముకుడు కాని, కుదధ్దుడుకాని యొక విషయమును 
గూర్చి చింతించుచు నిదించినపు డతనికి కలుగు (ప్రత్యక్ష 
జ్రానమువంటి స్వప్న జ్రానము సంస్కార పటుత్వము వలన 
కలుగును. 

ఆకాశ గమనము, సరిత్సము(ధాదుల తరణము 
మున్నగు స్వప్నజ్ఞానములు వాత పిత్త కఫరూప ధాతు దోషము 
వలన కలుగును. 

గజారోహణము,  ఛత సంవరణాదులు, తత్సం 
సారము వలనను, ధర్మము వలనను, కలుగును. 

ఖరారోహణాదులు, తత్సంస్కారము వలన అధర్మము 
వలనను కలుగునని యూహింపవలయుసు. 


అవ : అవిద్యను పరీక్షించుచున్నాడు, 


"~~ 


సూ. == ఇం[దియదోషాత్‌ సంస్కార దోషాచ్చ అవిద్యా 

౯.౨౧౦ 
ఇందియదోషాత్‌ =మనఃప్రభృతీంద్రియ దోషముల వలనను, 
సంస్కార డ్లోషాత్‌చ = సంసార రూప దోషము వలనను, 
అధర్మము వలనను సంశయాత్మక మో విపర్యయాత్మక మో 
అగు నవిద్య కలుగును. 


Scanned by CamScanner 


DY వెశేషిక దర్శనము 


(ప్రసిద్దమైన యనేక విశేష గుణములు కల వస్తువుల: 
నొక వస్తువు నందు ఇంద్రియ దోషముల వలన సరి; 
నాలోచింపక పోవుట చేతను, సంస్కార దోషము వల 
దూరముననున్న మజియొక వస్తువును స్మరించుటవలన; 
కలుగు విపరీత జ్ఞానము అవిద్య యనబడును. 


రజ స్తమోగుణము లతిశయించుట మానసిక దోషవః 
కామెరలు మొదలగు దోషములు నేత్రాదీందియ దోషముల 


అవ : అవిద్యయన నెట్టిది ? 
ల 
నూ, కా తద్‌ దుషజానమ్‌ ౨,౧ 
ట ఇ 
తత్‌=ాఆ యవిద్య, దుష్టజ్ఞానమ్‌=2బాధాయు క్రమగు జ్ఞానవః 


ముందొక విధముగా జానమేర్చడి యనంతర మది న 
గాదని కొట్టి వేయబడుట బాధ యనబడును, అట్టి బాధ 
కూడిన జానము, దుషజానము, అవిద్య- (భ్రమ-విపర్యయవ 

అ వు 
సంశయము ననబడును. 


అవ : విద్యయన నేమి ? 


సూ. :- అదుష్టం విద్యా గ్‌ ౨6 


(్రై 


దుషం = పె జెప్పిన బాథా రూప దోషరహితమగు జ్ఞానవ 
విద్యా = విద్య, యథార్థ జ్ఞానమనబడును, 


అవ : ఆచార్యులచే నిది యెట్లు తెలియబడినదన ? 


నూ. :- ఆర్థం సిద్ధదర్శనం చ ధర్మేభ్యః ౯౨ 


Scanned by CamScanner 


నవమాధ్యాయము ౨-ఆ ౨౪ గ 


అరం = బుషులకు సంబంధించిన యీ, సిద్దదర్శనం చ = 
సద సద పదారముల యథార్థ జానము, ధర్మేభ్యః = ఇహపర 
కు వారిచే నానరింపబడిన వెదిక కర్మానుష్టాన 


కూప ధర్మములవలన కలుగునని సూత్రార్హము. 


తికరణములతో వైదిక కర్మానుష్టానమే యని; నుభ్యు 
యములకు, నిశేయసమునకు పరమ సాధనమని యూ 
(తమువలన నుపదేశింపబడినదని యబుంగునది. 


స్తా మై గ్రా —ా 


దశవూ ధ్యా య నం 
(పథమాహ్నికము 
— లిగా అ 
అవ : (క్రమ (పాప్పములగు సుఖదుఃఖములను పరీక్షింప 
లచి యవి రెండును భిన్నార్ధములని సూ త్రించు చున్నాడు, 
:= ఇపానిష కారణ విశేషాద్‌ విరోధా చ్చ 
క్‌ బబ 
| మిథః నుఖదుఃఖయో రర్ధా న్తరభావః ౧౪.౧.౧ 


ఏఖదుఃఖయో:ః = సుఖదుఃఖములు, మిథః = పరస్పరము, 
ఇన్ధాన్తరభావః = భిన్నములు, ఇపష్టానిష్టకారణవిశేషాత్‌ = 
'మాజ్యము, రాజ్యుస్వాతం(త్ర్యము, [సక్పందనవనితాదు 
)ష్టము; దారిద్ర్యము, పారతం|(త్ర్యము, అహికంటకాదులి 


Scanned by CamScanner 


౨౪ర్గా వైశేషిక దర్శనము 
అవ : మణ్‌ియిొక కారణము. 
సూ. :- ఏకార్థ సమవాయి కారణాంత రేషు దృష్టత్వాత్‌ 
౧౦.౧.౬ 
ఏకార్థ సమవాయి కారణా నరేషు = ఏ యాత్మయందు సుఖ 
దుఃఖములు సమవేతములై యుండునో ఆ యాత్మయందే 
ధర్మము, సుజానురాగము, సుఖకారణేచ్చ, సుఖసాధనో 
పాదాన యత్నము, అధర్మము, ద్వేషము మున్నగు కారణాం 
తరము లున్నపుడు, దృష్టత్వాత్‌ = సుఖదుఃఖములు కనబడుట 
చేత సుఖ దుఃఖములు వాని జ్ఞానము కంటు భిన్నములని 
సూ త్రార్థము. 
అవ : కారణ భేదము కార్య భేదము కలిగెనేని ఒకే 
శరీరమునందు తల-వీపు మున్నగు నవయవ భేదమెట్లు కలుగు 
! 
is ఏక BY ఇత్యేకస్మిన్‌ శిరః పృష్ట ముదరం 
మర్మాణి తద్విశేష. స్తద్విశేశే భః ౧౦౮౧: ౭ 
ఏకస్మిన్‌ = ఒకే శరీర మందు, శిరః, పృష్టం, ఉదరం, 
మర్మాణి ఇతి = శిరస్సు. సృష్టము, ఉదరము,' స్నాయువులు 
నను వ్యవహారము, ఏకదేశే = శరీరావయవమునందు కలుగు 
నని యెఖుంగవలయును. తద్విశేషః = ఆయవయవములలో 
గల భేదమునకు కారణము, తద్వి శేషేభ్యః = వాని కారణము 
లలోగల భేదమేయని సూ త్రార్ధము, 
అట్టు సర్వత్ర కారణ వైజాత్యము వలననే కార్య వై 
జాత్యమనుట నిశ్చిత మే, 


వూ కు కటక 


Scanned by CamScanner 


దశమాధ్యాయము 


ద్వితీయాహ్నికము 


| అవ : కారణ పరీక్ష. 
నూ, :- కారణమితి ద వ్యే కార్యసమవాయాత్‌ ౧౦.౨.౧ 


కారణమితి = సమవాయి కారణమనెడి జ్రానము గాని వ్యవ 
హారముగాని, (ద్రవ్యే = [ద్రవ్యమునందేకాని గుణకర్మలందు 
కలుగదు. కార్య సమవాయాత్‌ = దవ్యగుణ కర్మ రూపము 
లగు కార్యములన్ని యు ద్రవ్యమునందే సమవాయ సంబంధ 
ముతో నేర్చడును. 


దేనియందు సమవేతమై కార్యముత్పన్నమగునో అదియే 
సమవాయి కారణము. వస్త్రమునకు తంతువులు, వస 
మునందలి రూపాదులకు వస్త్రము. ఇట్టు ద్రవ్యమే సమవాయి 
కారణమగును. కాని గుణకర్మములు కానేరవు. గుణకర్మ 
ములు ఏకార్యమునకును సమవాయ సంబంధముతో నాశయ 
ములుకావు. కాబట్టి సమవాయికారణ వ్యవహారము ద్రవ్యము 
నందే వర్తించునని సూ త్రతాతర్యము. 


(అనన్యథాసిద్ధ కార్యనియతపూర్వవృ తి కారణమ్‌, ఇతి 
కారణ లక్షణమ్‌) అన్యథా సిద్ధము కాక నియమముగా కార్యము 
నకు పూర్వముండునది కారణ మనబడును, అన్యథా సిద్ధత 

 యైదురకములు. ఉదాహరణమునకు : ఘట రూపకార్య 
౮? 


Scanned by CamScanner 


౨గ౦ వైశేషిక దర్శనము 


విషయమున, (౧) దండత్వము, (౨) దండరూపము, (3) 
ఆకాశము, (౪) కుమ్మరితండి (౫) గార్జభాదులు - అన్యథా 
సిద్ధములు. (యేనావశ్యక్టు ప్రనియత పూర్వవర్తినా కార్యం 
సంభవతి, తద్భిన్నం సర్వ మన్యథాసిద్దమ్‌.) కార్యోత్చత్తికి 
పూర్వ మేది లేకున్న కార్యముత్సన్నము కాదో యదికాక 
మిగిలిన వన్నియు నన్యథా సిద్ధములని యెజుంగవలయును, 


కారణము మువ్విధములు ; సమవాయి కారణము, 
అసమవాయికారణము, నిమి త్రకారణము. దేనియందు సమ 
వాయసంబంధముతో కార్యముత్పన్నమగునో అది సమవాయి 
కారణము (యతృమవేతం కార్యముత్పద్యతే తత్సమవాయి 
కారణమ్‌). 


(సమవాయి కారణో. ప్రత్యాసన్నం యత్క్మారణం తద 
సమవాయి కారణమ్‌) సమవాయి కారణమున (ప్రత్యాసన్నమై 
కారణమగునది యసమ వాయికారణ మనబడును. ఇందు 
(ప్రత్యాస త్తి - సన్నికర్షము - అనగా సమీపత రెండువిధములు. 
కారై ్రకార్థము, కారణా కార్థము నని, ఉదాహరణము : కపాల 
సంయోగము ఘటమున కసమవాయి కారణము, ఈ 
సంయోగము ఘటమనెడి కార్యముతో బాటు కపాలములందు 
సమవాయ సంబంధముతో,నుండును. రెండవది కపాలముల 
రంగు ఘటములోని రంగున కసమవాయి కారణము. ఘటము 
లోనిరంగునకు సమవాయి కారణమగు ఘటమునందు కపాల 
ములరంగు స్వసమవాయి సమవాయ సంబంధమున 
నుండును, స్వమ్‌ = కపాలము రంగు, స్వసమవాయి = 
కపాలములు - వానిలో ఘటము సమవాయ సంబంధమున 


Scanned by CamScanner 


దశ4మాధ్యాయము ౨-ఆ ౨౫౧ 


నుతృన్త్నుమగును కాబట్టి కపాలములరంగు ఘటములోనిరంగు 


రెండును పప్రత్యాసస్పృములు, 
అలి 
(తడుభయభిన్నం కారణం నిమిత్త కారణమ్‌) సమ 
వాయి, అసమదాయి కారణుములుశకాక మిగిలిన కారణము 
నిమి త్రకారణు మనబడును. 4॥ సుటమునకు దండాదులు. 


౧౦..౨9౨..9౨ 


ur 


నూ. :- నంయోగా ద్వా 
అసమవాయి కారణమగు కపాల సంయాగాదులకు. ఆశయ 
మగుటవలనను, సమదాయి కారణము (ద్రవ్యమేకాని 
యన్యము కానేరదు. 

కపాల సంరూగము ఘటమునకు, తంతు సంయోగము 
వస్త్రమునకు అసమువాయి కారణము, సంయోగ రూపమగు 
నీ యసమబాయి కారణమున కాశయము (సమవాయి 
సంబంధమున) (దవ్యమా, గుణకర్మములు కానేరవు. సంయో 
గము గుణము కాబట్టి యది. సమవాయ సంబంధముతో 
దహ్యముసందే యుండును. గుణ గుణులకు సమవాయమని 
పూర్వమే బ్రాసియున్నాము. 


నూ. :- కారణే సమవాయాత్‌ కర్మాణి ౧౦.౨.౩ 


శారణే = సంయోగ విభాగ వేగముల కాశయమగు సమ 
వాయి కారణమగు (దవ్యమునండు, సమవాయాడ్‌ = సమవేత 
మగుట వలన, కర్మాణి == కర్మములు అసమవాయి 
శారణములు, 


Scanned by CamScanner 


వైశేషిక దర్శనము 


౨౫౨ 
అసమవాయి కారణము కర్మ మందు వ్యవహరింప 
దగినదని తాత్పర్యము. 
సూ. :- తథా రూపే కారణై కార్థసమవాయా చ్చ ౧౦.౨౩.౮౪ 
తథా = కార్ర్యెకార్థ (పత్యాస త్తితో సమవాయి కారణమును 
(ద్రవ్యాశితమగు కర్మమందు ఆసమవాయి కారణ వ్యవహార 
ముచిత మైనట్లు, కారణా కార్డ సమవాయాచ్చ = కారణా కార్డ 
ప్రత్యాస త్రితో, రూపే = అవయవాదులందు, ఆసమవాయి 
కారణ వ్యవహారము యోగ్యము. 
కపాలముల రూపము ఘటరూపమున కసమవాయి 
కారణము. దీనికి గల (ప్రత్యాస త్తి పూర్వసూ(_తమున వివరింప 
బడినది. 
నూ, :- కారణసమవాయా త్సంయోగః పటసన్య ౧౦.౨౫ 
కారణ సమవాయాత్‌ = సమవాయి కారణము నందు" సమ 
హయ సంబంధముతో నుండుటవలన, సంయోగః = తంతు 
కపాలాదుల సంయోగము, పటస్య = పట-ఫుటాది కార్యము 


లకు, ఆసమవాయి కారణమని సూత్రార్థము, 
సూ. :- కారణా కారణ సమవాయా చ్చ ౧౦.౨,౬ 


మహా పరిమాణమునకు సమవాయి కారణము తూల 
పిండము. దానికి సమవాయి కారణము తూలపిండావయవ 
ములు. కాబట్టి తూల పిండావయవముల సంయోగము; 
కారణములైన యవయవములందు సమవాయ సంబంధముతో | 


ననే 
Scanned by CamScanner 


దశమాధ్యాయము ౨-ఆ ౨౫౩ 


నుండి తూలపిండములో మహ _త్ర్వమునకు అసమవాయి కారణ 
మగునని సూ(త తాత్సర్యము, 


ఆవ : నిమి త్ర కారణము 


అదు 


సూ. :- సంయుక్త సమవాయా దగ్నే ర్వైశేషికమ్‌ 


౧౦.౨.ఆ€ 


అగ్నేః = అగ్నికి, వైశేషికమ్‌=వి శేషగుణమగు నుష్ణ బృర్శ్మము 
సంయుక్త సమవాయాత్‌ = స్వా్యశయ సంయోగ సంబంధముతో, 
(కారణమ్‌)=పాకజ రూపాదులకు నిమి త్ర కారణమగు నని 
సూత్రార్థము, 

స్వమ్‌ = ఉప్టస్పర్శము, స్వా్యశశయః = దానికాశ 
యము ఆగ్ని, తత్సంయు కా = ఆ యగ్ని సంయు క్రములు 
ఫలాదులు, వానియందు సమవాయ సంబంధముతో పాకజ 
గుణములు రూపాదు లుత్పన్న్నములగును. ఫలము సమవాయి 
కారణము. తేజస్ఫంయోగము అసమవాయి కారణము. ఉష్ష 
స్పర్శము, అదృష్టా దికములు నిమి త్రకారణుములని వివేకము. 


సూ. :- దృష్టానాం దృష్ట (పయోజనానాం దృష్టాభావే 
(పయోగోఒభ్యుధయాయ. ౧౦.౨.౮ 
దృష్టానాం =.వేదోప లబ్దములు, దృష్ట ప్రయోజనానాం = 
దృష్ట ప్రయోజనములుగల కర్మములకు, దృష్టా భావే = దృష్ట 
'ఫల(పా ప్రి కలుగనప్పుడు, (పయోగః? = అనుష్టానము, అభ్యు 


దయాయ = పరమున' నభీష్ట కార్యసిద్ధి కొజికని యెటుంగు 
నది... 


Scanned by CamScanner 


CC చెశేషిక దర్శనము 


యథావిధి ననుష్టైంచిన వెదిక కర్మము దృష్టఫలమో 
యదృష్టఫల మో కలిగించును. (పతిబంథక విశేషమువలన 
దృష్టఫలము అభింప కున్నను కర్మము నుండి విరతులు 
కాగూడదు. 


సూ. :- అస్మ ద్చుద్ధిభ్యః లింగమృషేః ౧౦.౨.౯ 


అస్మద్బుద్ధిభ్యః = ప్రాణుల బుద్ధులకంశై విశిష్టమగుబుద్ది, 
బు షే? = నిఖిలజగత్తును సాక్షాత్తుగా చూచు పరమేశ్వరుని 
సద్భావమునకు, లింగమ్‌ = ప్రమాణమని సూ(తార్థము. 

ప్రపంచమున హెచ్చుతగ్గులుగా చూడబడు (ప్రతిపదార్థ 
మొకానొక చోట పూర్ణత్వము వహించియుండు టావశ్యకము. 
ఘటాదులలో హెచ్చుతగ్గులుగా కనబడు పరిమాణము ఆకాశ 
.మున పూర్ణత్వము వహించియుండు బెల్లరెటిగినదే, మన 
వంటి ప్రాణిజాతమున, జ్ఞానమొకచో కొంచెము, మజియొకచో 
నంతకంటె నెక్కువ. ఇంకొకచో నంతకంటె నెక్కువగా 
కనబడుచున్నది, ఇట్లందఅక౦ కొ నుత్కృష్టము, సంపూర్ణ 
మునైన జ్ఞానమున కా(శ్రయభూతమగు పదార్థమే యీశ్యరుడు, 
జగత్పతి యనబడునని సూ త్రతాత్సర్యము, 


నూ. ;- తద్వచనా దామ్నాయస్య (పామాణ్యమ్‌ ౧౦.౨౧౦ 


....తద్వచనాత్‌ = ఆపరమర్షి పరమేశ్వరుని కథనమగుటవలన 
అమ్నాయస్య = వేదమునకు, ప్రామాణ్యం = స్వతః (ప్రమా 
ఉత్వము కలదని యర్థము. 


Scanned by CamScanner 


దశమాధ్యాయము ౨-ఆ 22% 


ఆ పరమేశ్వరుని యుపదేశమే వేదము, కాబట్టి 
యాత్మాభ్యుదయము నభిలషించువారు వేదోపదిష్ట మార్గమున 
వ ర్తిల్లి మిగిలిన బుద్ధి విరుద్ధ కార్యముల విడుచుట (శేయస్కర 
మని యెంతురుగాత |! 

నిఖిల శాస్త్ర నిష్టాత శ్రీిమత్సండిత ము_క్రిరా మోపాధ్యాయ 
శిష్య గోపదేవ విరచిత నిజమాతృ నా మాంకిత - అంబా 
వ్యాజ్యానమునందు దశమాథ్యాయ ద్వితీయాహ్నికముతో 
వైశేషిక దర్శనము సర్వము సమాప్తము, 
ఓమ్‌ తత్‌ సత్‌ 


లాలా పూ యయా 


Scanned by CamScanner 


ల్‌ మూ 


Scanned by CamScanner 


canned by CamScanner 


శః 


బంంఖ్యదర్కనము 


(కపిల మహర్షి ప్రణీతము) 


అనుకర్త : 
“దార్యనిక్‌, కళాప్రపూర్ణ, వేదవేదాంగ పారంగత్‌, దర్శనతత్వవేత్త” 


పండిత గోపదేవ్‌ 


(ప్రకాశకులు : 
ఆర్యసమాజము, కూచిపూడి 
తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 


Scanned by CamScanner 


అంబా దర్శన [గ్రంథమాల - 7 

చతుర్ధ సంస్కరణము : 500 (ప్రతులు 
సర్వస్వామ్యములు : సురక్షితము 
మన్మథనామ సం॥ పుష్యం (జనవరి 2016) 


మూల్యము ఏ రూ. 80/ క 
(తపాలా ఖర్చులు అదనము) 


(ప్రతులకు : 

(తపాళ ద్వారా ప్రతులకు) 

ఆర్యసమాజము, కూచిపూడి - 522 313 (తెనాలి తాలూకా). 
గుంటూరు జిల్లా. (ఆంధ్రప్రదేశ్‌). ఫోన్‌ : 0(8644-252789. 

శ్రీ మాశెట్టి శ్రీనివాస్‌ ఆర్య, # 5, మాశెట్టి బిల్లింగ్‌, 

3-3-736 10 740, కంచరిబజార్‌, సికిం(ద్రాబాద్‌-3. (తెలంగాణ) 
ఫోన్‌ : 040-66320200. 


వైదిక సాహిత్య భండార్‌, ఆర్యసమాజము, 
సుల్తాన్‌బజార్‌, హైదరాబాద్‌ - 500 095. (తెలంగాణ) 


ఫోన్‌ : 040-24751656 


ఆర్యసమాజము, సీతాఫలమండి, సికింద్రాబాద్‌ - 61. (తెలంగాణ) 
ఫోన్‌ : 040-27071816. 
విద్యా బుక్‌ డిపో, ఆర్యసమాజము ఎదురుగా, 


సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌, (తెలంగాణ) 


Printed at: PRINTSHOP, Ph : 040-6632 0300 


Scanned by CamScanner 


తొలిపలుకులు 
కె. సచ్చిదానందమూర్తి 
ఆంధ్ర విశ్వవిద్యాలయము 

క్రీస్తు పూర్వము ఆరు, ఏడు శతాబ్బములలో భారతదేశములో తాత్విక 
సమాలోచన ఉత్కటముగా నుండెను. ఈ ఆలోచనా ఫలితములలో ఒకింత 
ఉపనిషత్తులలో ఉపలబ్దము. ఉపనిషత్తుల కాలములోనే వాటితోపాటును, వాటి 
పిదప స్వతంత్రముగను, కాని బహుశః వాటి నాధారముగ నుంచుకొనియు 
అపారమైన తత్త్వమీమాంసయు, అనేకములగు దర్శన ్రస్థానములును బయల్వెడలెను. 
లోకాయతిక, జైన బౌద్ధములు ఇంచుమించట్టివే. తరువాత అనేక ఏండ్లకు, అనగా 
క్రీస్తుపూర్వము ఒకటవ శతాబ్దమునుండి క్రీస్తు తర్వాత 2వ శతాబ్దము లోపల 
వేదోపనిషత్తులు శృతి (ప్రమాణముగా అంగీకరింపబడి ్రత్యక్షానుమానములతో 
సమాన సత్తాకములుగాను అదృష్ట విషయము లందు బలవత్తరముగాను 
గౌరవింపబడగా, అనేకులు తమతమ సిద్ధాంతములను వానిలో వెదుకసాగిరి. 
వాటిపై ఆధారపడి యున్నటుల నిదర్శనముల పొందుపరచ ప్రయత్నించిరి 
సూత్రప్రాయముగా తమ దార్శినిక సిద్ధాంతముల ప్రవచించిరి. ఫలితముగ 
షడ్డర్యనములు బయల్వెడలెను లోకాయతికాది కొన్ని దర్శనములు వేదమును 
ప్రమాణముగా నంగీకరించుట యటుంచి, అవి పురోహితుల కుతంత్రములని 
కూడ అనెను. వైదికమత పునరుద్దరణ కాలమున (రివైలిస్టిక్‌ పీరియడ్‌) 
లోకాయతికము వైపుకు (ప్రజలు పెడముఖముపెట్టి జైన బౌద్భులను వలెనె 
పలుబాధలు పెట్టిరి. కొలదిమందే లోకాయతికులమని చెప్పుకొన సాహసించిరి : 
క్రమముగా చార్వాక సాహిత్యము ఖిలమయ్యెను. కాక ఆ ప్రాతకాలమున 
కేవలము తర్మముపైనను మానవబుద్ధిపైనను ఆధారపడి భావోద్రేకములకు (ఎమోషన్స్‌) 
ఏమాత్రము తావొసగని చార్వాక దర్శనము ఎవరికిని విచారము కల్గించకుండనే 
మృతి నందెను. జైన బౌద్ధములు ధర్మములుగా మారెను. వాటి స్థాపకులు 
దేవతలైరి వారి బోధనలను సంగ్రహించిన (గ్రంథజాలము వేదముల స్తాన 
మాక్రమించెను. | 

కపిలుడు వ్రాసినవనబడు 'సాంఖ్యసూత్రములు' లభించుచున్నవి. 1500 
క్రీ.శ. మందుండిన అనిరుద్ధునికంటె ప్రాచీనుడెవరును వీనిపై భాష్యాదులు 
(వాయకపోవుట చేతను, ఈ సూత్రములను శంకారాదులెవ్వరును ఉదాహరింపకపోవుట 
చేతను, (బ్రహ్మసూత్ర, యోగ సూత్రములందలి కొన్ని సూత్రములు యథాతథముగ 
సాంఖ్యసూత్రము లందుండుటచేతను, 'తత్త్వసమాసి మను పేర లభించు మరికొన్ని 
సూత్రములు మాత్రమే కపిల పప్రోక్షము లని కొందరనుటచేతను, సాంఖ్య 
సూత్రములకర్త కపిలుడు కాడు, అర్వాచీను డెవడో ఈశ్వర కృష్ణాదుల (గ్రంథముల 


Scanned by CamScanner 


5 


జదివి ఈ సూత్రములు వ్రాసెను - అని పాశ్చాత్యుల యొక్కయు, పెక్కుమంది 
భారతీయ విద్వాంసుల యొక్కయు అభిప్రాయము, (ఎ) అనిరుద్ధుడికంటే పూర్వులు 
భాష్యాదులు వ్రాసి యుండవచ్చును. అవి నష్టములై యుండవచ్చును. 
(బ్రహ్మసూత్రములపై శంకరునికంటే పూర్వులగు బౌద్దాయనాదులు వ్రాసిన భాష్యములు 
నశించినవికదా. భాగురిముని సాంఖ్యసూత్రములపై భాష్యరచనము చేసెనని 
దయానంద సరస్వతి కృతసత్యార్థ (ప్రకాశము (ఆంధ్రానువాదము)న గలదు. ఈ 
భాగురిముని ఎవరో, ఈయన భాష్యమిప్పుడు దొటికునో లేదో, ప్రకాశితమో కాదో, 
అలభ్యమైన ఆయన వ్రాసెననుట కాధారము లేవియో నే నెలుగను. 
దయానందునివంటి మహా పండితుడు, సత్యాన్వేషి అ(ప్రమాణికమనుమాట ననజాలడు 
గాన, అది విశ్వసనీయమే. శంకరాదులు సాంఖ్యసూత్రముల నుదాహరింపక 
పోవుటకు కారణము వారికి ఆ క్షణమున కా సూత్రములు జ్ఞప్తిలో లేక 
పోవచ్చును. దగ్గరలో వానిని కల్గిన తాళపత్రగ్రంథము లేకుండ వచ్చును. 
శంకరాదులు నేటివలె దగ్గర టైపుమిషనును, రిఫెరెన్సు లైబ్రరీని పెట్టుకొని 
(వాయలేదుకదా.  (బ్రహ్మసూత్రములందు భగవద్గీతను గూర్చియు, భగవద్గీతయందు 
(బ్రహ్మసూత్రములను గూర్చియు ప్రశంసగలదు కదా. వీనిలో ఏది పూర్వము, ఏది 
అపరము ? అట్లే వ్యాసుని శిష్యుడగు జైమిని మతము (బ్రహ్మసూత్రమందనేకచోట్ల 
ఉద్ధతము. అందుచే జైమిని తరువాతివాడు బాదరాయణుడా ? సూత్రకర్తలందరు 
ఇంచుమించు సమకాలికులై యుండవచ్చును, లేదా చాలాకాలము నుండి 
సూత్రరూపముగ ప్రతినోటివెంట మెలగు నభిప్రాయమే ఒకచో బాదరాయణ 
కపిలాదులు సంగ్రహించి యుండవచ్చును. జైమిని పేరెట్లు (బ్రహ్మసూత్రము 
లందు కన్పడినను తత్పూత్రకారుడు తర్వాతివాడు అని అనలేమో, పంచశిఖుని 
పేరు సాంఖ్య సూత్రములందు కన్సడిన మాత్రమున అది కపిల కృతము 
కాకుండపోదు గురువు దీర్ణజీవియె వార్థక్యమున గంథరచనము చేసిన అందు 
ప్రశిష్యుల పేర్లు వారి శిష్యుల పేర్లుకూడ ప్రాసియుండుటలో అసంభవము లేదు 
సారాంశమేమన : సాంఖ్యసూత్రకారుడు కపిలుడు కాడని చెప్పువారు చూపు 
కారణము లన్నియు బలహీనములేగాని, ఆ సూత్రములను కపిలుడు వ్రాయుచుండగా 
చూచినవారునూ లేరు : వేద పురాణాదులందు పేర్కొనబడిన అతిప్రాచీనుడగు 
కపిలుడే : సాంఖ్యసూత్ర కర్తమరొకరు కాదు అనుటకు బలమైన అనుమాన 
ప్రమాణమును లేదు. అనిరుద్ధ విజ్ఞానభిక్షువులు మాత్రము అవి కపిల 
కృతములని అభిప్రాయపడిరి. అట్టి మేధావుల అభిప్రాయము లాదరణీయములు 
కాకుండునా ? అయితే నేడు దొజకు సాంఖ్యసూత్రములలో తర్వాతివారు చేర్చినవి 
చాలా గలవని, తక్కినవి కపిల కృతము లని కొందరి అభిప్రాయము. కౌముదీప్రభలో 
స్వప్నేశ్వరుడు సాంఖ్యసూత్రములు పంచశిఖ కృతములనియు, కపిలమతము 
ననువదించునవి. గాన అవి కపిలుని పేరనే బరగినవని చెప్పినాడు. 


Scanned by CamScanner 


6 


ఆరధ్యాయములు కలిగి, అనేకములగు కథలో నొప్పుచు చక్కగా సాంఖ్య సిద్ధాంతముల 
తేటపరచుచు, ఇతర దర్శనముల ఖండించు సాంఖ్యసూత్రములు కపిలుడు 
వ్రాసినవైనచో బుద్ధునికి పూర్వమే అది రచింపబడి యుండవలెను. మరెవరో 
వ్రాసి కపిలుని పేరు పెట్టియుండిన, లేక కపిలుడను పేరుగల మరియొక్కడు 
బ్రాసియుండినను అది 14వ శతాబ్దమునకు ముందే వ్రాయబడి యుండవలెను. 
ఎందుకన 15వ శతాబ్దపు అనిరుద్ధుడు వానిపై వృత్తియు, దాదాపు 1600 క్రీ.శ. 
ప్రాంతమున నుండిన మహాదేవుడు ఆ వృత్తికి సారమును ట్రాసెను. 16వ 
శతాబ్దములో విజ్ఞానభిక్షువు వానిపై భాష్యము వ్రాసెను. ఇదియే సూత్రములపై 
వ్రాయబడియున్న వానిలోకెల్ల మేటిదగు వివరణము. విజ్ఞానభిక్షువు సాంఖ్యదర్శనము 
నిరీశ్వరము కాదని, (బ్రహ్మము ఆనందరూపుడను వాదముతో పొసగుననియు 
చూపగల్లినాడు. సాంఖ్య సూత్రములు కపిలుడే వ్రాసియున్న కపిలుని 
అభిప్రాయములను విజ్ఞాన భిక్షువు సరిగానే వివరించగల్గియుండిన, సాంఖ్యదర్శనము 
నంత ఎక్కువగా తక్కిన దర్శన శాస్త వాజ్మయ మెందుకు చెండాడినదో 
ఊహించుట కష్టము. సాంఖ్యము నిరీశ్వరము అని చెప్పుమహాభారతములోని 
కొన్నిశ్లోకములు (ముఖ్యముగా 12 - 110839) జనకునికి పంచశిఖుడు చేసిన 
బోధ సాంఖ్యసూత్రములలో చెప్పబడినవని విజ్ఞానభిక్షువు తలచు సిద్ధాంతములతో 
సమన్వయించుట కష్టము. సాంఖ్యము నిరీశ్వరమే అనెదమన్న భాగవతములో 
కపిలుడు బోధించినాడన్న సేశ్వర సాంఖ్యమునకు వైరుధ్యము వచ్చును. అందుచేత 
హరిభద్రుడన్నట్లు “సాంఖ్యా నిరీశ్వరాః కేచిత్‌ కేచిదీశ్వర దేవతాః, కొందరు 
సాంఖ్యులు సేశ్వరులు కొందరు నిరీశ్వరులు అని వొప్పుకొనవలసి వచ్చును. 
ఇరుతెగలవారును తమతమ సిద్ధాంతములే కపిల్రోక్తములని ఘోషించుచుండిరి. 
సాంఖ్య సూత్రములు కపిల కృతములైనను, “ఈశ్వరా సిద్ధే” ఇత్యాది సూత్రములు 
పూర్వపక్షమా ? సిద్ధాంతమా? అను మీమాంస వచ్చును నిరీశ్వరసాంఖ్యుల కవి 
సిద్ధాంతము లగును. సేశ్వరు లవి అన్యమతములను (జైనాదులను) అనువదించునవని 
అందురు. కపిలుని హృదయమేమో ఆయనకే వేద్యము ! 

“22 సూత్రములలో సాంఖ్యదర్శనమును విపులీకరించుచు తత్త్వ సమాస 
మనుపేర వర్తిల్లు గ్రంథమే కపిలకృతము. ఇతరములు కావు అని కొందరి 
వాదము. మేక్స్‌ముల్లర్‌ ఇటుల తలచెను. ఇప్పు డెవ్వరును ఇటులనుటలేదూ. 
ఈ తత్పసమాసమనునది కేవలము విషయసూచిక వలె ఉండుటచేతను, దీనిపై 
అత్యంత (ప్రముఖు లెవ్వరు వ్యాఖ్యానాదులు చేయకుండుటచేతను, ఇంత చిన్న 
సూత్ర (గ్రంథము మరే దర్శనమునకు లేకుండుట చేతను, ఇది ప్రాచీనుడగు 
కపిలుడు వ్రాసినది కాకపోవచ్చును. 


కపిలుడు వ్రాసినది ఈ రెండును కాదు, “షష్టి తంత్రి మనువేరొండు 
గ్రంథము. అని భాస్మరాచార్యులు ఇత్యాదుల అభిప్రాయము. (చూడు - 


Scanned by CamScanner 


7 


భాస్మరుల బ్రహ్మసూత్ర భా. 2. 1 1.) సాంఖ్యకారికలపై వ్రాయబడిన జయమంగళ 
వ్యాఖ్యానములో 'షష్టి తంత్రి కర్త పంచశిఖుడని కలదు; భామతిలో వాచస్పతి షష్టి 
తంత్ర మందొక శ్లోకము నుదాహరించి అది వార్షగణ్యుడు చెప్పినదని అనినందున 
షష్టితంత్రకర్త వార్షగణ్యుడని కొందరందురు.  షష్టితంత్ర మనునది ప్రత్యేక 
గ్రంథము కాదు, షష్టిపదార్థములు ప్రపంచింపబడిన శాస్త్రము కాన షష్టి తంత్రము 
అన్నట్లు మాఠరాచార్యులు ' సూచించినాడు. _వాచస్పతియు తత్వకౌముదియందు 
సేయం షష్టిపదార్థీకధితేతి.... శాస్త్రమే వేదమితి సిద్ధం) అనుచు షష్టిపదార్థములను 
వివరించు శాస్త్రము షష్టితంత్రము అని చెప్పి, “షష్టి తంత్రము అను గ్రంథ 
విశేషము లేదని సూచించినాడు. మాఠరవాచస్పత్యాది మహామహులు ఇట్లనుటచేతను, 
షష్టితంత్రమను ప్రత్యేక (గ్రంథము ఉపలబ్దము కానందునను, సాంఖ్యదర్శనమే 
షష్టితంత్ర మనబడుచుండెడిది అని నిర్ణయించవచ్చుగాని, తత్వవైశారదిలో వాచస్పతియే 
ఒక శ్లోకమును షష్టితంత్రములోనిదని చెప్పి, దానినే భామతిలో వార్షగణ్యుడు 
చెప్పినది అనుటవలన, ఒకవేళ షష్టితంత్ర మను గ్రంథ ముండెనేమో, అది 
వార్షగణ్య అధవా పంచశిఖ కృతమేమో అను దుర్వారమగు శంకపొడమును 

బృహత్సంహిత పైని తన వ్యాఖ్యానములో ఈశ్వరకృష్ణుని సాంఖ్య కారిక 
లుదహరించి, “తథాహ కపిలాచార్య” అని భట్ట ఉత్పలుడు అనుట చూడ, మన 
వ్యాఖాత్యలకు ఎవరేది వ్రాసినారు అను పెద్ద విచక్షణ, ఉదాహరించుటలో 
తగుజాగ్రత్త లేదని తేలును. అందుచేతనే ఒకవేళ స్వప్నేశ్వరు డన్నట్లు, 
సాంఖ్యసూత్రములు కపిల కృతములు కాదేమో అనియు శంక కలుగును. అది 
కిపలుడు వ్రాయకుండిన అతను వ్రాసిన దేమి ? షష్టితంత్ర మను గ్రంథవిశేషమా 
అని చెప్పెదమన్న దానిని గూర్చియు వివాదమాయెను. - అసలా షష్టితంత్రమను 
నొక ప్రత్యేక గ్రంథము లభించదాయెను. 

నిర్వివాదముగ “సాంఖ్యకారికి యను పేర ఇప్పు డుపలభ్యమగు గ్రంథము 
పరమార్థునిచే చైనీస్‌ భాషలోనికి ఆరవ శతాబ్దమున అనువాదితము గాన, నాల్గవ 
శతాబ్దమందలి వసుబంధువుచే అది ఖండింపబడినది. గావున దాని రచన 
తృతీయ శతాబ్దమందు జరిగెనని సర్వసమ్మతము. సాంఖ్యకారికలు 70 అనియు, 
వాటికి హిరణ్యసప్తతి యను పేరనియు, వాటి కర్తవింధ్యవాసి యనియు అతడు 
వార్షగణ్యుడి శిష్యుడనియు బౌద్ధ సాంప్రదాయము. వింధ్యవాసి యనునది 
వింధ్యపర్వతముల దుండుటచే ఈశ్వర కృష్ణునికి కల్గెనని టకాకునూ ఇత్యాదుల 
అభిప్రాయము. ఈశ్వరకృష్ణుడు వేరు, వింధ్యవాసి వేరు అని, గుణరత్సుని 
అభిప్రాయము. మాఠర, వాచస్పత్యాదులు వ్యాఖ్యానము గావించిన సాంఖ్యకారికలు 
72. అందు 71వ దానిలో సాంఖకారికా కర్త ఈశ్వరకృష్ణుడు అని కలదు. 
అందుచే టకాకునూ అభిప్రాయము సమంజసము కావచ్చును. కాని 
గౌడపాదుడనువాడు (ఇతడు. మాండూక్య కారికాకారుడు కానట్లున్నాడు) ఈ 


Scanned by CamScanner 


8 


కారికలపై వ్యాఖ్యానము వ్రాయుచు 69 దానివరకే వ్రాసినాదే, తక్కిన వాతడు 
ప్రక్షిప్రము లని తలచెనా లేక సులభముగ అర్ధమగునవని తలచి వ్యాఖ్యానించుట 
మానెనా? కాని చైనీస్‌ అనువాదమందు 71 కారికల వరకు ఉండుటవలన, 
71వ దానిలోనే ఈశ్వరకృష్ణుడు వాటికర్త అని యుండుట చేత టకాకునూ 
అభిప్రాయము బలపడుచున్నది. గుణరత్స్నుడు పొరబాటుబడి యుండవచ్చునేమో. 

ఎవరు వ్రాసిన నేమి, “సాంఖ్య సూత్రములు”, తత్వసమానము”, 
“సాంఖ్యకారికా' అనునవి సాంఖ్య దర్శనముపై లభించు ప్రామాణిక గ్రంథములు. 
ఇందు మూడవ దానిపై నేను, సోమసేఖర శాస్రిగార్లు తెలుగులో వ్రాసి యున్నారు. 
మొదటిదానిపై ఇప్పుడీ గ్రంథోదయమైనది. షడ్డర్శనములలో ఒకటి సాంఖ్యము. 
సాంఖ్యదర్శన సిద్ధాంతములు ప్రతి పురాణమందు, మహాభారతాదులందు, మనుస్మృతి 
యందు, శ్వేతాశ్వేతరాద్యు+పనిషత్తులలోను, భగవద్గీత యందును కొంచెము మార్పులతో 
స్వీకరింపబడినవి. “తేత్మారణం సాంఖ్య యోగాధి గమ్యం” అనగా జగత్మారణము 
= భగవంతుడు సాంఖ్య యోగములచే తెలియదగినది, అది తెలిసిన బంధ 
విముక్తి అని ఉపనిషద్వచనము, “సిద్ధానాం కపిలో మునిః” అని గీతయు, “కపిల 
స్తత్వ సంఖ్యాతా భగవాన్‌” అని భాగవతమును, “పంచమః కపిలోనామ” అని 
గరుడ పురాణమును, “బుషిం ప్రసూతం కపిలం యస్త మగే” అని 
శ్వేతాశ్వతరోపనిషత్తు “కపిలః పరమర్షి పురాతనః” అని భారతమును కపిలుని 
భగవదవతారత్వమును, సాంఖ్య శాస్త కర్భత్వమును కీర్తించినవి. గార్చె మున్నగు 
పాశ్చాత్య విద్వాంసులు "IN Kapila's doctrine, for the first time in the 
history of the world, the complete independence and freedom 
of the human mind, its full confidence in its own powers, were 
exhibited" అని (ప్రశంసించిరినారు. గ్రీకు తత్త్వవేత్త్రయగు పైథా గొరస్‌ 
సాంఖ్యమునుండి ఎంతో నేర్చికొనెనని వింటర్‌ నిట్టు అభిప్రాయము. అట్టి 
సాంఖ్యదర్శనమును అవగతము చేసికొనుటకు సాంఖ్యసూత్రముల కంటే మించిన 
దేముండును? ఆ సూత్రములు స్వయముగా కపిల కృతములు కాకపోయినను - 
కావని నేననలేదు - కపిలముని హృదయమనే చాలవరకు ప్రకాశపరచుచున్నవనుటలో 
సంశయము లేదు. వాటిపై ఆంధ్రమందు చక్కని భాష్యము బయల్వెడలుట 
ఆంధ్రుల భాగ్యము. 

పండిత గోపదేవ్‌గారు చిన్నతనాననే ఏకాంత జీవితము, యోగము, 
ఆధ్యాత్మికానుభూతులపై చాల ప్రీతిని గల్గియుండిరి. అనేకాశ్రమములను చూచియు 
తృప్తినొందక, చివరకు పోఠోహర్‌ గురుకులమున శ్రీ ముక్తిరామోపాధ్యాయులను 
పండిత ప్రవరునివద్ద తక్కిన దర్శణములతో పాటు యోగదర్శనమును కూడ 
అధ్యయమనము చేసిరి నాటినుండి ఐహిక గురువులందరికి తిలోదకము లిచ్చి 
గురోర్లురువగు పరమేశ్వరుని గురువుగా నిశ్చయించుకొని, పతంజలి బుషి 


Scanned by CamScanner 


9 


ప్రోక్తవిధముగ కాశ్మీరాంతర్గత మగు అమరనాథ క్షేత్రమున తీవ్రయోగ సాధనచేసి 
అంతర్ముఖిత్వము నందిరి. యోగాగ్నిచే ధూత కల్మషులై స్వస్థల మగు గుంటూరు 
మండలాంతర్గత కూచిపూడికి వచ్చి, దయానంద సరస్వతి (ప్రదర్శిత మార్గమున 
అ(గ్రగాములగుచు, నిరంతరము వైదిక ధర్మ (ప్రచారమందున్నవారు శ్రీగోపదేవ్‌గారు, 
ఈ వరకే వీరు వైశేషిక న్యాయ, యోగదర్శనములపై వ్యాఖ్యానములు నవ్రాసియున్నారు 
ఇప్పుడు సాంఖ్యదర్శన వ్యాఖ్యానము పూర్తిచేసినారు. శ్రీ గోపదేవ్‌ గారి ఈ నాల్లు 
గ్రంథములను ఇటీవలనే పరికించినాను. నిజము చెప్పుచున్నాను. వారి (గ్రంథ 
పఠనము నా కాశ్చర్య అసూయలను గల్లించినది. షడ్డర్భనములలోను ఇంత 
పరిశ్రమచేసి, తత్ఫలితముశ్రమకు వ్యయమును ఓర్చి ఆంధ్ర లోకమునకు 
అందించుచున్న ఈయన వైదుష్యము చూచి, ఇట్టి పండిత దిగ్ధంతి ఆంధ్రలోకమున 
నున్నందున ఆశ్చర్యము కల్లెను. సంస్కృతమందును, దర్శన శాస్తమందును 
ఇంతటి విద్వత్తు నా కసూయ కల్లించెను. ఆంధ్రదేశమున తర్మమందో, 
వేదాంతమందో పరిశ్రమ చేసిన పెద్ద పండితులు కొందరు లేకపోలేదు. కాని 
వారిలో ఎంతమంది తమ పాండిత్యము సర్వజనుల కుపకరించునట్లు చేయుచున్నారు? 
ఇంటికి వచ్చిన ఏ నల్గురైదుగురికో అధ్యాపన కార్యము చేయుటవలన గాని, ఏ 
సంస్కృత కాలేజీ యందో చక్కగా తినుటకు కూడ చాలని జీతముపై పనిచేయుట 
వలన గాని బహుజన సేవ అగుట లేదు జీవితమంతకు గలసి ఏ పంచదశిపైననో, 
హఠయోగ ప్రదీపిక పైననో ఎవరికి అర్థముకాని విధమున సంస్కృత వ్యాఖ్యలో 
ఉన్నదున్నట్లు డుమువులు” మాత్రమే చేర్చి తెలుగున వ్రాయుటవలన అచ్చు 
ఖర్చేగాని లాభమే ప్రాణికిని లేదు. శ్రీ గోపదేవ్‌ గారి వ్యాఖ్యలట్లు గాక అతీవ 
స్పష్టముగ, తేట తెనుగున నున్నవి. విశాలమగు భారతీయ దర్శన 
ప్రపంచమందాయన చిరాభ్యస్తుడగు ప్రయాణికుడు. ఆయన చూపిన మార్గమున 
పోయేదమేని కష్టరహితముగా ఆ ప్రపంచయాత్ర కొనసాగించగలము. సుష్టుగా 
అధ్యయనము చేసినందంతయు జీర్ణమైన దప్ప ఇట్టి వ్యాఖ్యలు (వాయలేరు 
ఆంధ్రదేశమందు ప్రస్తుతము మరెవరునుచేయలేని అత్యవసరమగు కార్యమును 
సాధించిన శ్రీ గోపదేవ్‌ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. 

శ్రీ గోపదేవ్‌ గారు తమ పనిని చేసినారు : ఇక ఆంధ్రులు, అనగా 
విశ్వవిద్యాలయములు, సంస్కృత కళాశాలలు, పండితులు, జనసామాన్యము వారి 
కృతులను సమాదరించి లాభము నొందెదరు గాక, లేనిచో మనకే నష్టము. 

అచిరకాలములోనే పూర్వోత్తర మీమాంసలపై కూడ ఆంధ్ర వ్యాఖ్యానములు 
ప్రకటించిన, వారు వాచస్పతి అపరావతార మనునది ధృవపడును. 

———— తా — 


Scanned by CamScanner 


ఖః 


పరిచయము 


“ఏకమేవ దర్శనమ్‌ ఖ్యాతిరేవ దర్శనమ్‌ ” 

సాంఖ్యదర్శనము భారతీయ దర్శనములలో నొకటి, ముఖ్యముగా షడ్‌ 
దర్శనములని పిలువబడు ఆస్తిక దర్శనములలో నన్యతమము, భారతీయ జన్రుతి 
ననుసరించి యీ దర్శనము ఇతర దర్శనముల కంటే ప్రాచీనముగ నెంచబడుచున్నది. 
ఈ (గ్రంథమును రచియించిన మహానీయుడు పరమర్షి కపిల భగవానుడు. 

కపిల మహర్షి 

కపిల మహర్షి కణాదాదుల కంటె నతిప్రాచీనుడు. కావున నీ మహర్షి 
యెప్పటివాడో మథియు నెక్కడివాడో నిర్ణయించి చెప్పుట దుస్తర మగుచున్నది. 
సంస్కృత వాజ్ముయములో కపిల నామము గల యాచార్యుల వర్ణన లనేక విధముల 
ననేక స్థలములందు జూడనగును. అందువలన వీరిలో సాంఖ్యదర్శన రచయిత 
యే కపిలుడో విద్వాంసులు నిశ్చతముగ నిర్ణయింప జాలకపోవుట వింతకాదు 
విదేశీయాక్రమణముల మూలమున భారతీయ సాహిత్యము, ఆవాస నిలయములు 
నెన్నియో విధములయిన మార్పులకు గురియెనవి. ఆయా సమయములందు 
గలిగిన భౌగోళిక పరివర్తనములు కారణములుగ భారతీయ చరిత్రమును బోధించు 
సాధనములు భూగర్భమున విలీనములై పోయినవి. కావున వేలకొలది 
సంవత్సరములకు పూర్వము గతించిన వ్యక్తులను గురించి నేడు ఇదమిత్ధమని 
నిర్ణయింపగలుగుట దుస్తరమే. 

భారతభూమియందు కపిల నామముతో వ్యవహరింపబడినవారు నలువురు 
ఈషిపుంగవు లుద్భవించినట్టు కొందజు విద్వాంసులు భావించుచున్నారు. వారిలో 
నొకరు కలియుగమున గోతమ వంశమందు జన్మించినవారు. వారి నామముతోనే 
కపిలవస్తు నగర మొకప్పుడు నిర్మింపబడినట్లు బౌద్ధ వాజ్మయమున చూడనగును. 
విదేశీయ విద్వాంసులలో పలువురీ గోతమ వంశజుడైన కపిలుడే సాంఖ్యదర్శన 
కర్తయని భావించుచున్నారు. కాని యియ్యది సత్యము కాదు. సాంఖ్యదర్శన మతి 
ప్రాచీనము మిగిలిన మువ్వురు కపిలులలో నొకరు (బ్రహ్మమానస పుత్రుడు 
మూలజ్ఞాని. రెండవ బుషి యొక్క యవతారము. మూడవ కపిలమహర్షి కర్దమ 
ప్రజాపతికి దేవహూతియందు జన్మించిన వాడు. 

ఉపర్వుక్త వ్యక్తులలో నాల్గవవాడైన కపిల మహర్షియే సాంఖ్యదర్శన 
రచయిత యని పరిశోధకుల నిర్ణయము. ఈ కపిలదేవుని గురించి 


Scanned by CamScanner 


పే 


శ్రీమద్భాగవతమున తృతీయసంర్మధమునందు ఇరువది మూడవ యధ్యాయము మొదలు 
ముప్పదిమూడవ యధ్యాయము వరకు విస్తారముగ వర్ణింపబడియున్నది. 

“ఏతన్న్మే జన్మలోకే2స్మిన్‌ ముముక్షూణాం దురాశయాత్‌ 

ప్రసంఖ్యానాయ తత్వానాం సంమతా యాత్మదర్శనే॥। భా. 3-24-36 

విష్ణుభగవానుడు కర్ణమ ప్రజాపతి భార్యయైన దేవహూతియ 
దవతరించినట్లును, సరస్వతీ నదీతరమున నున్న కర్ణమ (ప్రజాపతి యాశ్రమమునకు 
మరీచ్యాది మహర్షులతోబాటు బ్రహ్మ వచ్చినట్లును మజియు నా బ్రహ్మకర్తమునితో 
ఆదిపురుషుడైన భగవాన్‌ విష్ణువు తన మాయ ద్వారా ప్రాణులకు శుభము 
చేకూర్చుటకై కపిల దేహమును ధరించినాడు” అని చెప్పినట్లు భాగవతమున 
జూడనగును. ఇంతియేకాక యా (బ్రహ్మ, దేవహూతితో “మనుపుత్రీ ! నీ 
కడుపున విష్ణువు జన్మించినాడు. అతడు నీకు అవిద్యాజన్య సంశయముల 
నన్నిటిని బోగొట్టి పృథివియందు చరించును. అతడు సిద్ధులలో నందబు కంటె 
శ్రేష్టుడై సాంఖ్యాచార్యులలో సుప్రతిస్థితు డగును. ప్రపంచమున కపిలు దని 
ప్రసిద్దివడయును” అని చెప్పినాడు. 

ఇట్లు భాగవతమున వర్ణింపబడిన కర్దమ (ప్రజాపతికి దేవహూతి యందు 
జనించిన కపిల మహర్షియే సాంఖ్య దర్శనకర్త యని పరిశోధకుల మతము. ఈ 
కపిలుడే (బ్రహ్మ మానసపుత్రుడనియు, అగ్నియొక్క యవతార మనియు నూహింప 
వీలగును. 

గరుడ పురాణమునం దొకచో నిట్లు వర్ణింపబడినది. 

“పంచమః కపిలోనామ సిద్ధః కాలవిఫ్లతమ్‌ 

ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామవినిర్ణయమ్‌” 

ఈ శ్లోకమున కపిలుడు విష్ణువు యొక్క పంచమావతారముగా చెప్పి 
యతడే సాంఖ్య (ప్రవక్తయని చెప్పియుండుట స్పష్టమగుచున్నది. 

ఈ విషయమున సాంఖ్యదర్శన వ్యాఖ్యాత యగు విజ్ఞానభిక్షువు కూడ తన 
యభిప్రాయము నిట్లే వివరించియున్నాడు. 

“తదిదం సాంఖ్యశా(సప్త్రం కపిలమూర్తిః భగవాన్‌ విష్ణు 

రభిలలోకహితాయ ప్రకాశితవాన్‌ ......... 

“భగవాన్‌ విష్ణుస్వరూపుడగుకపిలమూర్తి యీ సాంఖ్య శాస్త్రమును 
లోకహితము కొకు ్రకాశింపజేసినాడు. 

ఈ సందర్భముననే విజ్ఞాన భిక్షువు, అగ్య్యవతారమయిన కపిలుడు 
సాంఖ్యమును రచించినాడు” అను పరుల వాదమును సైతము ఖండించి 
అగ్యవతారముగ నెంచబడు కపిలుడు విష్ణువు యొక్క యవతారమని చెప్పబడు 
కపిల మహర్షి కంటె భిన్నుడు కాడనియు నొక్కి చెప్పి యున్నాడు. 

షడ్‌ దర్శనములకు వ్యాఖ్యాన మొనర్చిన వాచస్పతి మిత్రులును “ఈ 


Scanned by CamScanner 


ప 


12 


కపిలమహర్షియే సాంఖ్యదర్శన కర్తయని వ్రాసియున్నాడు. ఇతడు తనచే 
రచియింపబడిన సాంఖ్యతత్వ కౌముదియందు అరువది తొమ్మిదవ కారికకు వ్యాఖ్య 
నొనరించుచు, “పరమర్షి పదమునకు “కపిలుడు” అని యర్థము వ్రాసియున్నాడు 
మణియు నలువది మూడవ కారికను వివరించు తావున 

“యథా సర్గాదా వాది విద్యాన్‌ బగవాన్‌ కపిలో మునిర్దర్మజ్ఞాన వైరాగ్ర్యైశ్వర్య 
సంపన్నః ప్రాదు+ర్సభూవేతి స్మరంతి”. 

“సృష్టి ప్రారంభమునందు ధర్మ జ్ఞానాది సంపన్నుడును, ఆది విద్వాంసుడును, 
భగవానుడు నగుకపిలు డుద్భవించినాడు' అని వ్రాసి యున్నాడు. ఈ ్రసంగములను 
జూచినపుడు వాచస్పతి మిత్రులును కర్ధమ దేవహూతులకు జనించిన కపిలమహర్షియే 
సాంఖ్య దర్శన రచయితయని యంగీకరించుచున్నట్లు స్పష్టమగుచున్నది. 

ఇంతటి విద్వాంసు లిట్లు సాక్ష్యము బలుకుచుండగా, కొందటు ఆధునికులు 
పాశ్చాత్య విద్వాంసులు, వారి ననుగమించు భారతీయ విపశ్చితులును కపిల 
మహర్షి చారిత్రిక పురుషుడే కాదని వాదించుచున్నారు. వారి దృష్టిలో కపిలుడు 
మనవలె పాంచభౌతిక శరీరధారియే కాడు. పలువురు భారతీయ విద్వాంసులు 
సైతము పాశ్చాత్యుల యభిప్రాయము నూది పలుకుటయే తమకు గౌరవప్రదమని 
యెంచుచున్నారు. అందువలన పాశ్చాత్యులతో నేకీభవించి భారతదేశమునకు 
గౌరవము నాపాదించు వాస్తవిక ఘట్టముల ననేకములను అసత్యము లనియు, 
కల్పితము లనియు చెప్పుటకు వెనుకాడకున్నారు భారతీయ విద్వాంసుల యీ 
మనోవృత్తి సత్యపక్షపాతుల హృదయములకు కష్టము కలిగింపక పోదు. 

ఇట్లనుటచే మిథ్యా భూతమగు నాత్మశ్లాఘకు లోనయి పరులు నిరూపించు 
సత్యము నంగీకరింపరాదని నా యభిప్రాయము కాదు. వాస్తవమును కల్పితమని 
చెప్పుటలో పరానుగామిత్వము మాత్రము ప్రశసంనీయము కాదనియే చెప్పవలసి 
వచ్చును. 

కోల్‌బ్రుక్‌ జైకోబీ మోక్షమూలర్‌ ప్రభృతి పాశ్చాత్య విద్వాంసుల దృష్టిలో 
కపిలు డొక కాల్పనిక వ్యక్తి. ఈ విషయమును చూడదలచినవారు డా. రిచర్‌డ్‌ 
గార్వే రచించిన (సాంఖ్య అండ్‌ యోగ) అను రచన చూడవచ్చును. కీథ్‌ తనచే 
రచయింపబడిన (సాంఖ్య సిస్టమ్‌) లో కపిల పదమునకు “హిరణ్యగర్భుడు” 
పర్యాయ పదమనియు, కపిలునకు శివ, విష్ణు, అగ్ని ఆదులతో నేకాత్మత సంస్కృత 
సాహిత్యమున జూడనగుచున్నదనియు, కాబట్టి కపిలుడను నొక చారిత్రిక పురుషుడు 
వాస్తవమున లేడనియు వ్రాయుచున్నాడు. 

కొన్ని విశేష గుణములు నిమిత్తముగా గైకొని యొక వ్యక్తిని 

నామాంతరములచే వ్యవహరించిన మాత్రాన ఆ యా నామ పదములు పార్యయములు 
కాజాలవని విద్వాంసుల యభిప్రాయము. శౌర్యథైర్యాది గుణములను పురస్కరించుకొని 
యొక బాలకుని సింహమని వ్యవహరిచుట బాలక, సింహ పదములలో పర్యాయతను 


Scanned by CamScanner 


13 


సాధించునా ? మజియు నందువలన బాలకుడు కల్పితుడన నొప్పునా ? ఇట్లే 
కపిలుడును తన లోకాతిశయ గుణములు నిమిత్తము కాగా, అగ్ని విష్ణువు 
ఆదినామములచే కీర్తింపబడియుండుట సంస్కృత సాహిత్యమున జూడనగును. 
అంతమాత్రమున నతడు కల్పితవ్యక్తి యని నిర్ణయించుట విచార సహము. తర్క 
సహము కానేరదు. ఒక వస్తువుయొక్క యస్తిత్వమును నిరూపించుటకు దానిని 
సాధించు ప్రమాణములుండి, బాధక (ప్రమాణములు లేకుండ వలయును. 
కాబట్టి కపిలుని యస్తిత్వమును సాధించు ప్రమాణము లనేకము లుండుటయే కాక 
బాధక ప్రమాణ మెండును లేకునికికపిలుడు కాల్పనిక వ్యక్తియని యూహించుట 
నిరాధారమని తేట తెల్లము. 

పాశ్చాత్య విద్వన్మతి ననుగమించిన భారతీయ విద్వాంసులలో పం. 
గోపీనాథ కవిరాజుగా రొకరు వీరును కపిలుడు కాల్చనికవ్యక్తి యని వ్రాసియున్నారు. 

కపిల సాంఖ్య నిర్వాణ, కపిల సిద్ధదేహ ఆసురి సాంఖ్యవిద్యా.” 

“మొదటి సాంఖ్యప్రవక్త లేక యీ కల్పమునందు మనుష్య జాతికి 
సంబంధించిన సర్వ ప్రథమ విజ్ఞప్రాణియగు కపిలుడు చాత్రిక పురుషుడు కాడని 
నిస్సందిగ్ధముగా చెప్పవచ్చును.......... ” అని వ్రాయుచు నీ సందర్భమున కవిరాజు 
గారు చివరకు “కపిలుడు నిర్యాణమును బొందుటకు పూర్వము తన కొక సిద్ధ 
దేహమును కల్పించుకొని శిష్యుడైన ఆసురికి సాంఖ్య విద్య నుపదేశించుటకు 
అతని ముం దగపదెను.” అని నిబంధించి యున్నారు. కవిరాజు గారి యీ 
చివరి వాక్యము వారి పూర్వ వాక్యమున కెంత విరుద్ధముగా నున్నదో వారు 
గమనింపకుండుట విచారణీయము. కపిలుడు వాస్తవికముగ దేహధారియైన 
వ్యక్తి కాదనుచు నిర్యాణమును బొందుటకు పూర్వము సిద్ధదేహమును ధరించి 
ఆసురికి సాంఖ్య విద్యను బోధించినా డని యంగీకరించుటలో గల సామంజస్యమేమి 
? కపిలుడు వాస్తవమున చారిత్రిక పురుషుడు కాకున్న నిర్వాణమును బొందిన 
దెవరు ? నిర్వాణమును బొందుటకు పూర్వము కపిలుడు ధరించిన సిద్ధదేహ 
మెట్టిది ? అది భౌతికమా ? అభౌతికమా ? అభౌతిక మగుచో ఆసురి యెదుట 
ప్రత్యక్ష మెట్లు కాగలదు ? భౌతికమే యగునెడల ఆ దేహ మెంత తడవు అటు 
లున్నది : అయ్యది కొంత కాలము మనుజుడైన ఆసురికి సాంఖ్యమును బోధింప 
ననువుగా భూమిపై వ్యవహరించియున్న పక్షమున కపిలుడు కాల్పినికు డెట్లగును? 
కావున కవిరాజు గారి లేఖయే వారి మతమున కద్దువచ్చుచున్నది ఇంతియే కాక 
వారి లేఖను చక్కగా పరిశీలించినచో నయ్యది కపిల మహర్షి యైతిహాసిక పురుషు 
డనియు నాది విద్వాంసు డనియు నా కాలపు సిద్ధులలో నతడు (శ్రేష్టడనియు 
బోధపడగలదు. 

ఇట్లు ఆదికామలున కర్దమ (ప్రజాపతికి మనుపుత్రియైన దేవహూతి 
యందు జన్మించిన కపిలమహర్షియే జన్మాంతర సంస్మారబలముచే సిద్దుడై 


Scanned by CamScanner 


14 


సాంఖ్యదర్శనమును రయించినాడని తేలుచున్నది. 

కాలము : కపిలమహర్షి కాలమును నిర్ణయించుటకును తగిన సాధనసామగ్రి 
లభించుట దుష్మరమే యగుచున్నది. ప్రస్తుతమున యుగముల కాలనిర్ణయము 
చేయుటకు ననువులేకున్నది. కాగా ఆది విద్వాంసుడైన కపిలమహర్షి 
సత్యయుగమునకు చివరనో, గత్రేతాయుగమునకు ప్రారంభమునోయున్నట్లు పాంచరాత్ర 
సాంప్రదాయమునకు సంబంధించిన అహిర్చుధ్వ సంహితలో వర్ణింపబడియున్నను 
కాలనిర్ణయము చేయజాలము. .మహాభారతమునందు శాంతిపర్వములో 
వర్ణింపబడియున్న కపిల - ఆసురి సంవాదమును బట్టి చూచినను కపిలుడు 
మిక్కిలి ప్రాచీనుడనియే చెప్పనగును. మణీయు నుపనిషత్తులలో నొకటి యగు 
శ్వేతాశ్వతరోపనిషత్తు నందును కపిలుని నామము స్పష్టముగా నుల్లేఖింపబడినది. 
కపిలనామమే కాక సాంఖ్య సిద్ధాంతములు నీ యుపనిషత్తునందే కాక యితర 
ఛాందోగ్యా ద్యుపనిషత్తులందు ప్రతిపాదింపబడి యుండుట చూచుచున్నాము. 
కఠోపనిషత్తునందు (1. ౩3.10.11.) ఇంద్రియములు, తన్మాత్రలు, మనస్సు, 
అహంకారము, మహత్తు, అవ్యక్తము, పురుషుడు నను నీ సాంఖ్యదర్శన (ప్రతిపాద్య 
విషయములు చక్కగా వివరింపబడియున్నవి. వేదమునందును సాంఖ్య మూల 
సిద్ధాంతముల నిరూపింపబడి యున్నవి. కాని, వేదనిరూపిత సాంఖ్యపదార్థములకు 
దార్శనిక స్వరూపము నొసంగినవాడు పరమర్షి కపిలుడు. అట్టి దార్శనిక 
స్వరూప ్రతిబింబములే యుపనిషత్తులందు మనకు గోచరించుచున్నవి. కాబట్టి 
కపిలుడు ఉపనిషత్తుల కాలమునకు పూర్వుడనియు చెప్పుట సాహసము కానేరదు. 

పై పంక్తులజినుబట్టి కపిలమహర్షి సత్యత్రేతల సంధిసమయమున 
నుండియుండునని సామాన్యముగ జెప్పగలిగినను యుగప్రమాణ మనిశ్చిత మగుటచే 
నన్ని వత్సరములని చెప్పజాలము. కర్దమ ప్రజాపతి యాశ్రమము సరస్వతీ 
నదీతీరమున నున్నట్లు సంస్కృత సాహిత్యమున జదువుచున్నాము. కపిలుని 
జన్మస్థానము నయ్యదియే యై యుండును. ఆశ్రమ నిర్మాణ సమయమున 
సరస్వతీనది ప్రవాహ పూర్ణమై ప్రాంత భూమిని సత్యశ్యామల మొనర్చి యలరారుచుండి 
యుండును. నేడు సరస్వతీనది ప్రవాహ రహితమై నామావశిష్టముగా నున్నది. 
ఐతిహాసికుల దృష్టిలో నా నది యెండిపోయి కనీసము ఇరువదియైదువేల 
సంవత్సరములు గతించియుండునని యూహింపబడుచున్చది. ఇట్లిరువది యైదువేల 
సంవత్సరములకు పూర్వ మీ సరస్వతి సలిలపూర్ణమై సంపదలీనుచున్న రోజులలో 
నెన్నడు కర్ణము డా నదీతీరమున తన యాశ్రమము నిర్మించియుండెనో 
యెట్లూహింపనగును ? కాని యీ నదీ చరిత్రము కపిలు డెంతటి పూర్వుడో 
యూహింప నొకింత తొడ్చడక పోదు. 

కాలీపద భట్టాచార్యులు 1932 లో తాము రచియించిన నొక లేఖయందు 
కపిలమహర్షి క్రీస్తు జన్మమునకు ఏడువందల సంవత్సరములకు పూర్వమే యుండి 


Scanned by CamScanner 


15 


యుండునని నిర్ణయించినారు. వారు తమ నిర్ణయమునకు ఆధారముగా 
నీశ్వరకృష్ణునిచే రచియింపబడిన డెబ్బది యొకటవ కారికలో వర్ణింపబడిన 
సాంఖ్యాచార్యుల శిష్యపరంపరను గ్రహించియున్నారు. వారు కపిలుడు మొదలు 
ఈశ్వరకృష్ణుని వరకు గల పరంపరాగత శిష్యులు ఇరువదియైదుగురని గణించి, 
యొక్కొక్కరి జీవితకాలము సగటున ముప్పది వర్షము లని యెంచి యుపర్యుక్త 
కాలమును నిర్ణయించి యున్నారు. కాని, యిట్టి యూహ పరిపూర్ణ మనుటకు 
వలనుపడదు. కారణమేమన : - భట్టాచార్యులే వ్యాఖ్యానముల యాధారమున 
నీ శిష్య సంఖ్యను నిర్ణయించియున్నారో యా వ్యాఖ్యానములే కాక తదితర 
వ్యాఖ్యానములలో నొకటి యగు యుక్తి దీపకయందు నుపర్యుక్త శిష్యులేకాక 
మణీకొందటు సాంఖ్యాచార్యుల పరంపరకు చెందినవారు వర్ణింపబడి యున్నారు. 
వారి సంఖ్యయు నందు చేర్చబడినచో కాలపరిమితి యింకను పెరుగ గలదు. 
కాబట్టి భట్టాచార్యుల పద్ధతి ననుసరించియు నిశ్చితముగ కపిలుడు క్రీస్తుకు పూర్వ 
మెనిమిదవ శతాబ్దము వాడని కానీ, లేక యంతకు పూర్వము వాదని కానీ చెప్ప 
నలవికాదు. 

క్రీస్తుశకము పదునాలుగవ శతాబ్దమునకు తరువాతనే యొకానొక 
కపిలనామక పురుషునిచే సాంఖ్యదర్శనము నిర్మింపబడినదని చెప్పు విద్వాంసులు 
కొందు గలరు. ఇందుకు రెండు కారణములు ముఖ్యముగా జెప్పుదురు ఒకటీ: 
- శంకరాచార్యుడు, సాయణుడు మున్నగు దార్శనిక ఆచార్యులు సాంఖ్య 
సూత్రములను తమ రచనలలో నెక్కడను నుల్లేఖించి యుండకకోవుట. రెండు : 
సాంఖ్యదర్భనము నందలి సూత్రములలో న్యాయము, వైశేషికము మున్నగు నామములు 
వాడబడియుండుట. 

ఒకానొక గ్రంథము ఆధునికము అని చెప్పుటకు ఆ (గ్రంథములోని 
పదములో వాక్యములో సూత్రములో మరియొక (గ్రంథములో (గ్రహింపకుండుట 
ప్రమాణముగ కానీ, కారణముగ కానీ చెప్పుట యుక్తి యుక్తము కాదు. ఇట్టి 
యుల్లేఖనమే యొక పుస్తకము యొక్క ప్రాచీన తార్వాచీనతలను సాధింపసాధకముగ 
నంగీకరింతుమేని యది కార్యసాధకము కానేరదు. సాయణుడు తనచే 
రచయింపబడిన బుగ్వేద భాష్యమునందు వేంకట మాధవుని నామము తక్క తన 
కంటె నెంతో పూర్వకాలమునందు వేద భాష్యమునురచియించి గతించిన వారి 
నామముల నెక్కడను పేర్కొని యుండలేదు. అందు చేత, స్కందస్వామి, 
నారాయణుడు, ఉద్గీధుడు, భట్టభాస్మరుడు మున్నగు ప్రాచీన వేదభాష్య కర్తలందలు 
సాయణుని కంటె తరువాతి వారని చెప్ప సాహిసింపనగునా ? ఎన్నిటికి కాదు 
- స్మందస్వామి ప్రభృతులు సాయణాచార్యులకంటె పూర్వులనుట నిర్వివాద విషయము. 
కాబట్టి సాంఖ్య సూత్రములను శంకరాచార్యాదులు తమ (గ్రంథములలో 
నుల్లేఖింపనంతమాత్రమున కపిలుడు శంకరాదులకంటె నర్వాచీనుడు (తరువాతి 


Scanned by CamScanner 


16 


వాడు) అనుట సరికాదు. | 

సాంఖ్యదర్శనము అర్వాచీనమని చెప్పువారి రెండవ యుక్తి యొకింత 
బలవత్తరముగ కనిపింపకపోదు కాని సూత్ర రచనను బాగుగ పరిశీలించిన 
తదుపరి పరిశీలకులు సాంఖ్యదర్శనము ్రాచీనముకాదని చెప్పుటకు తోడ్చడు 
సూత్రము లన్నియు ్రక్షిప్తములుగా నిర్ణయించుచున్నారు. 

“నవయం షట్‌ పదార్థ వాదినో వైశేషికాదివత్‌ ” 1-25 

న షట్‌పదార్థ నియమస్తద్‌ బోధాన్ముక్తి” 5. 65. 

“షోడశకాది ష్వహప్యేవమ్‌” 5. 86. 

ఈ సూత్రములందు వైశేషిక పదము కణాదుని, సోడశపదము గౌతముని 
బోధించును. కపిలుడు పూర్వము వర్ణించినట్లు ఉపనిషత్మాలముకంటె పూర్వు 
డగునెడల తనచే రచియింపబడిన సూత్రములందు తనకు తరువాతి వారైన 
కణాదాదుల నెట్లు పేర్కొనగలడు? కావున కణాదాదులకు తరువాతివాదై 
యుండవలయునని యెంచుట యుక్తి సంగతముగా తోచును కాని ప్రస్తుతము 
సాంఖ్యదర్శనమున నున్న సూత్రములన్నియు నున్నవి యున్నట్లు కపిలమహర్షి 
రచితములని పరిశోధకులు అంగీకరింపరు. సూత్ర రచనాశైలిని పరీక్షించి యిట్టీవి 
యనేక సూత్రములు ప్రతి యధ్యాయమునందును ఆధునికు లెవరో చేర్చియున్నారని 
పరిశీలకుల నిశ్చయము. అందువలననే బౌద్దాదుల మతఖండనములు సైతము 
ఈ దర్శన సూత్రములందు నామోల్లేఖ పూర్వకముగ కానవచ్చుచున్నవి.. ఈ 
వాదము నంగీకరించియు మేము ప్రక్షిప్త సూత్రములను పుస్తకమునుండి తొలగింపక 
ఉన్నవి యున్నట్లు వ్యాఖ్యానము చేసియున్నాము. విజ్ఞాన భిక్షువు మున్నగు 
వ్యాఖ్యాకారులును ఇట్లే వ్యాఖ్యానము చేసియున్నారు. 

పై వివాదగ్రస్త విషయములన్నియు “సాంఖ్యదర్శన్‌ కా ఇతిహాస్‌” అను 
నొక గ్రంథము ననుసరించి యొకింత యిట చర్చించియున్నాను. ఈ [గ్రంథమును 
విద్యాభాస్మర, వేదరత్స్మ శ్రీ పండిత ఉదయవీరశాస్రి (న్యాయతీర్థ సాంఖ్య యోగతీర్థ, 
వేదాంతాచార్య) గారు రచియించి యున్నారు. వీరే సాంఖ్యదర్శన - ఇతిహాసము 
పాఠకుల కందజేయుటకై సుమారు ఇరువదియైదు సంవత్సరము లన్వేషణ చేసినట్లు 
తెలియుచున్నది. పీఠికయందు చర్చించిన విషయములే కాక యితరానేక 
విషయములు సాంఖ్యదర్శనమునకు సంబంధించినవి పాఠకుల పై (గ్రంథమునందు 
వివరముగాను, సప్రమాణముగాను జూడగలుగుదురు. 

స్థానము ఫా 

కపిల మహర్షి జన్మస్థానము సరస్వతీ నదీతీరము నందలి కర్ణము 
ప్రజాపతి యాశ్రమ మని సామాన్యముగ నింతకు పూర్వము నిర్దేశించియున్నాను. 
ఉత్తర భారతమున అంబాలా జిల్లాకు - ఉత్తర పూర్వము - ఈశాన్యమున 
సిర్‌మార్‌రాజ్యము (నాహన్‌స్టేట్‌) నందు సరస్వతీ నదీచిహ్నము లక్కడక్కడ నేటికిని 


అలానే 
Scanned by CamScanner 


17 


కనిపింపకపోవు. డ“శివాలకి పర్వతమున 'ఆదిబద్రీ నామము గల కనుమనుండి 
సరస్వతీ నది బయటబడి సమతలమున (ప్రవహించి యుండెను. ఐదారు మైళ్ళు 
పైగా హరిపుర కనుమనుండి బయటబడిన శాఖ యొకటి యీ సరస్వతి యందు 
కలియు చుండెడెది. “శివాలకి ప్రదేశమునకు ముప్పదిమైళ్ళ దూరములో 
నీశాన్యముగా రేణుక యనెడి యొక సరస్సున్నది దాని యిప్పటి సంకుచిత 
నీరసస్థితిని జూచి యొకప్పు డట నొక పెద్ద నదీప్రవాహ ముండి యుండనోపు 
నని యూహంపనగును. దానికి నైదాలుమైళ్ళ దూరమున నీశాన్యముగ నొక పెద్ద 
పర్వత మున్నది. దానిపై రెండు చిన్న చిన్న శిఖరములున్నవి. అందొకదాని 
పేరు నేటికిని 'కపిలటిబ్బ యనియు మతీయొకదాని పేరు “జమదగ్ని యనియు 
చెప్పబడుచున్నది. ఆ స్థానిక చరిత్రము కూడ జమదగ్ని రేణుక పరశురాముల 
చరిత్రమునకు సంబంధించియే యున్నది. 

సరస్వతీ నది యుపర్యుక్త స్థలములకు ఈశాన్యముగ కొంత దూరములో 
'బిందుసరమ'ను సరస్సున నుద్భవించి పై స్థలములకు సమీపమున (ప్రవహించుచుండి 
యుండును. ఈ నదీతీరమునకు సమీపమున నేటికిని కపిల నామముతోనే 
పిలువబడు నా శిఖరమే కపిల జన్మస్థానము - కర్దమ (ప్రజాపతి యాశ్రమమై 
యుండనోపును. 

భాగవతము ననుసరించి స్వాయంభువ మనువు తన కన్యను దేవహూతినిచ్చి 
వివాహ మొనర్చుటకై కర్థముని ఆశ్రమమునకు వచ్చి యున్నాడు. ఆ స్థానము 
బ్రహ్మవర్తముననో దానికి సమీపమునో ఉన్నట్లు చెప్పబడుచున్నది. ఇట్లు 
సంస్కృతమున లభించు బిందుసరము, సరస్వతీ, (బ్రహ్మావర్తనము మున్నగు శబ్దముల | 
యాధారముతో కపిలుని జన్మస్థానము నాహన్‌స్టేటులో నున్న రేణుకా సరస్సునకు 
సమీపమని యూహింపనగుచున్నది. 

ఈ (గ్రంథము సాంఖ్యదర్శనము లేక సాంఖ్య ప్రవచనము, అనియు, 
షషితంత్రమనియు సంస్కృత వాజ్మయమున పేర్కొనబడినది. ఇందలి (ప్రతిపాద్య 
విషయము ఆధ్యాత్మిక దృష్టితో నరువది విధముల విభాగింపబడుటచే నియ్యది 
షష్టితంత్రమని పిలువబడును. ఆధిభౌతిక దృష్టితో విషయవిభాగ మొనర్చి 
తత్పవ్యాఖ్యాన మొనర్చి నందున సాంఖ్య ప్రవచన మనియు లేక సాంఖ్యదర్శనమనియు 
చెప్పబడినది. 
ఆదిబౌతిక వివేచన దృష్టితో నీ శాస్త్రమున నిరువది నాలుగు జడతత్వము 
లొక వర్గముగాను, చేతన తత్త్వములు మథఠియొక వర్గముగాను విభజించి, 
మొత్తము ఇరువదియైదు తత్వము లిందు వివరింపబడును. జడవర్గమునకు 
ప్రకృతి మూలకారణము. మిగిలిన నిరువది మూడు తత్త్వములు దాని కార్య 
పదార్థములు. (ప్రకృతి పురుషుల వివేకజ్ఞానము కలుగుటయే సాంఖ్య మనబడును. 
ఇదియ మోక్షము లేక యపవర్గ మనబడును. ఇట్టి వివేక జ్ఞాన మిందు 
ప్రవచించుటయే నీ శాస్త్రము సాంఖ్య ప్రవచన మనియు చెప్పబడును. 


Scanned by CamScanner 


18 


కపిలమహర్షి షష్టితంత్రము, లేక సాంఖ్యదర్శనమును రచియించి తన 
శిశ్యుడైన ఆసురికి బోధించి యున్నాడు. ఆసురి యా తంటత్రమునే 
పంచశిఖాచార్యునకు బోధించియున్నాడు. అత డీ శాస్త్రమును అధ్యాపనము, 
వ్యాఖ్యానము, లేఖనము మున్నగు రీతులలో దేశమున నలుగడల 
వ్యాపింపజేసియున్నాడు. ఇట్లు శిష్యపరంపరగా నీ గ్రంథము ఈశ్వరకృష్ణునకు 
లభించినది. ఈ శిష్య పరంపరలో భార్గవుడు, ఉలూకుడు, వాల్మీకి, హారీతుడు, 
దేవులుడు, జనకుడు, వశిష్టుడు, పతంజలి, వార్ష గణ్యుడు, గర్గుడు, గౌతముడు 
మున్నగు పలువు రాచార్యులు లెక్కింపబడుచున్నారు. 

ఈశ్వరకృష్ణుడీ దర్శన సిద్దాంతములను బాగుగ నాకళించుకొని, సాంఖ్య 
సప్తతి - సాంఖ్యకారిక యను పేరుతో నొక (గ్రంథమును ఛందో బద్ధముగ 
రచియించి యున్నాడు. అందువలన సాంఖ్యదర్శనము ఆర్వాచీనమనియు, ఈశ్వరకృష్ణ 
రచిత కారికలు (ప్రాచీనములనియు నెంచువారి మత మనాదరణీయమే యని 
తేలుచున్నది. కావుననే ఈశ్వరకృష్ణుడు తన డెబ్బదిరెండవ కారిక నిట్లు 
రచించియున్నాడు. 

“సప్త త్యాంకిల యే౭_ర్భాస్తే2_ర్భాః కృత్నుస్య షష్టితంత్రస్య 

ఆఖ్యాయికా విరహితాః పరవాదవవర్ణి తాశ్చి 

“కారికా సప్తతిలో నున్న సమస్త పదార్థములు షష్టి తంత్రములోనివే. 
షష్టితంత్రములోని అఖ్యాయికలు, పరవాద ఖండనలు మాత్రమిందు వర్ణించలేదు” 
అని తన గ్రంథము నుపసంహరించి యున్నాడు. 

ఆధ్యాత్మిక దృష్టితో సాంఖ్యదర్శనమున వర్ణింపబడిన అరువది పదార్థములు. 
1. పంచ విపర్యయములు : 1. తమస్సు = అవిద్య 
మోహము = అస్మిత 
. మహామోహము =రాగము 
తామిస్రము = ద్వేషము 
అంధతా మి(స్రము అభినివేశము 
ప్రకృతి 
ఉపాదానము 
కాలము 
భాగ్యము 
. అర్జనోపరమము 
. రక్షణోపరమము 
. క్షయోపరమము 
. అతృప్యపరమము 
. హింసోపరమము 


= 


2. నవ తుష్టులు $ 


0౫ రాలాపి లు ఫై గై లామిలు ఫై 


Scanned by CamScanner 


<9, 
త్రి, అష్టసిద్ధులు 


అష్టావింశత్యశక్తులు : 


SPANO లమ ల $0 ౯౫ ౫వపఎ రాలా మి లట (౧ (౫ 


= 
=) 


అ 6 అ అ పి ౪4 ఆ అ బి బన ఫక్‌ (జ్‌ (జీ 
మిల (6౭6౯౧౦౦౩ రాలా తట లులు 


19 


ఊహ 
శబ్దము 
అధ్యయనము 


స ఆత్మిక దుఃఖవిఘాతము 


భౌతిక దుఃఖవిఘాతము 


. దైవిక దుఃఖవిఘాతము 


సుహృత్‌ ప్రాప్తి 
దానము 
చక్షుర్వథ 
రసనవధ 
ఘ్రూణవధ 
త్వగ్‌వధ 
(శోత్రవధ పన 
వాగ్‌ వధ 

పాణివధ 

పాదవధ } కర్మేంద్రియా 
పాయువధ] శక్తులు 


జ్ఞానేంద్రియా శక్తులు 


. ఉపస్థవథ 
. మనోవథ 


. ప్రకృతి వధ 
. ఉపాదానవధ 
. కాలవధ 

. భాగ్యవధ 


| అర్జనోపరమవధ 
+ రక్షనోపరమవధ 
. క్షయోపరమవధ 
స్ట అత్భప్తుపరమవధ 
. హింసోపరమవధ 
. ఊహవధ 

. శబ్దవధ 

. అథ్యయనవధ 

వ ఆత్మికదుఃఖ విఘాతవధ 


బుద్ధికి 
సంబంధించిన 
ఆశక్తులు 


Scanned by CamScanner 


20 


25. భౌతిక దుఃఖ విఘాత వధ 
26. దైవికదుఃఖ విఘాతవధ 
27. సుహృత్‌ ప్రాప్తివధ 
28. దానవధ 
5, దశమౌళికార్థములు : 
ఏకత్వము 
అర్థవత్వము 
పారార్థ్యము 
అన్యత్వము 
అకర్భత్వము 
బహుత్వము 
అస్తిత్వము 
వియోగము 
. యోగము 
10. స్థితి 
(ఈ యరువది పదార్థములు సాంఖ్యకారికలు రచించిన ఈశ్వర కృష్ణుని 
యభిమతము ననుసరించి యిట నుల్లేఖింపబడినవి. ఈ దర్శన వ్యాఖ్యానమున 
నియ్యవి వివరముగా తెలుపయత్నింపనైతి. ) 
ఆధిభౌతిక దృష్టితో నీ దర్శనమునందు ్రతిపాదింపబడిన పదార్థము 
లిరువదియెదు 1. పురుషుడు, 2. ప్రకృతి, 3. బుద్ధి, 4. అహంకారము, 5. 
పంచతన్మాత్రలు, 6. ఏకాదశేంద్రియములు, 7. పంచ మహాభూతములు 
ఇట్లీ యిరువదియైదు తత్త్వముల జ్ఞానప్రాప్తిచే నరులు ముక్తి 
నందగలుగుదురని యీ గ్రంథము ్రతిపాదించును. ఈ తత్తములను బాగుగ 
పరిశీలించి చూచినపుడు ఆధ్యాత్మమార్గమున వీని యుపయోగము సాక్షాత్తుగ 
గలదని తెలిసికొనుట కష్టము కానేరదు. 
అతి స్వల్పముగాను, అత్యంత సంక్షిప్రముగాను నేనీ పరిచయమున 
చర్చించిన విషయములన్నియు నుపర్యుక్త గ్రంథసహాయము మూలముననే పాఠకులకు 
సమర్పింపగలిగినాను. ఈ(గ్రంథకర్త తన గ్రంథము ద్వారా నాకుచేసిన 
మహోపకారమునకు (గ్రంథకర్తకు సదా కృతజ్ఞుడనై యుందును. 
నా యందలి (ప్రేమచో నా కోర్కెను త్రోసిపుచ్చక యతిస్వల్ప కాలములో 
నా యీ సాంఖ్యదర్శనమునకు, శ్రీ కె, సచ్చిదానందమూర్తి (దర్శనాధ్యాపకులు - 
ఆంధ్ర విశ్వవిద్యాలయము - వాల్తేరు) గారు మహత్వపూర్ణమును, గంభీరాధ్యయన 
బోధకమును నగు భూమిక నొకదానిని (వ్రాసి యిచ్చినారు. ఇందులకు నేను 
వారికి సర్వదా కృతజ్ఞుడను. వీరు ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత విద్వల్లోకమున 


90 ఎ రాలా సి ల ఫం ౯ 


{ం 


Scanned by CamScanner 


21 


కతిపరిచితులు. తరుణ వయస్సుననే విపళశ్చిత్‌ ప్రశంసకు పాత్రులై యనేక 
గ్రంథములను రచియించిన సఫల ప్రయత్నులు. ఇట్టి యోగ్యవిద్వాంసులు నా 
యీ కృతికి తొలిపలుకులు వ్రాయు నవకాశము లభించుట నా భాగ్యము. 

ఇంతకు పూర్వము తెలుగు పాఠకులకు న్యాయ వైశేషికములు, యోగము 
నను మూడు ప్రాచీన దర్శనములను “అంబా వ్యాఖ్యానము అను వ్యాఖ్యాముతో 
సమకూర్చియున్నాను. వానిని చదివిన సహృదయులు కొందలు మిగిలిన 
దర్శనములుకూడ ఇట్లే తెలుగువ్యాఖ్యానముతో పొందుపబచి తెలుగు భాషామతల్లికి 
కానుకగా నర్పింప లేఖల మూలమున ప్రోత్సహించి యున్నారు. వారి 
ప్రోత్సహమూతగా గొని నా నేర్చినయట్ల సంస్కృతములో గల యనేక వ్యాఖ్యానముల 
సహాయముతో నీ సాంఖ్యదర్శనమునకు కూడ అంబావ్యాఖ్యానమను పేర వ్యాఖ్యానము 
రచియించి సోదర పాఠకుల కందజేయుచున్నాడ. విజ్ఞు లిందలి గుణ దోషములను 
వివేకించి దోషములను (ప్రేమ పురస్మరంగా నాకు తెలిపిన మరియొక సంస్మరణమున 
నయ్యవి సరిచేసికొనగలనని వినముడనై విన్నవించుచున్నాడ. 


కూచిపూడి 
4-1-54 
జయచైత్ర శు 1. 
బుధవిధేయుడు 
గోపదేవ్‌ 


Scanned by CamScanner 


విషయసూచిక 

ప్రథమాధ్యాయము 1-68 
పురుషార్థ స్వరూపము “1 
త్రివిధ దుఃఖములు - 2 
దుఃఖ నివృత్తికి ఉపాయములు అ శీ 
బంధకారణములు మ క్లే 
బాల్యాదులు దేహధర్మములా ? లేక పురుషధర్మములా - 11 
నాస్తికుల బంధహేతు నిరాకరణము - 13 
యోగాచార్యుని యవిద్య - 14 
బౌద్దుల విజ్ఞానాత్మ - 15 
వైభాషిక మతము - 18 
క్షణిక వాదము = 21 
యోగాచార మత నిరాకరణము - 244 
శూన్యవాది మతము - 25 
అదృష్టము పురుష బంధమునకు హేతువా ? - 26 
అవివేక మెట్లు తొలగును? - 28 
పురుషుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడా = 29 
వివేక సాధన ్రకృత్యాదులు - 29 
కార్యము వలన కారణసిద్ధి - 33 
పురుష సిద్ధి - 34 
మూలకారణమునకు కారణ మేల యుండదు ? - 85 
జగత్తునకు ప్రకృతియే కారణము - 36 
జగత్తు అవస్తువు కాదు - 87 
అభావము నుండి భావ మేర్చడదు = 87 
కర్మజగత్మారణ మేలుకాదు ? - 39 
కర్మఫలమేమి ? - 41 
మోక్షము దుఃఖ మేలకాదు ? - 42 
(ప్రమాణములు =: :జీ్తి 
(ప్రత్యక్ష ప్రమాణము - 42 
ఈశ్వరుడు ప్రకృతి పురుషుల కధిష్టానము = జర్ర 
సర్గారంభమున వేదోపదేశము అ 44 
అనుమాన ప్రమాణము - 47 
శబ్ద (ప్రమాణము - 47 
ప్రకృతి పురుషులసిద్ధికి ప్రమాణములు - 48 


Scanned by CamScanner 


23 


విషయజ్ఞానము పౌరుషేయమా ? - 49 
సామాన్యతోదృష్టము ప్రకృతి పురుషసాధకమా ? - 51 
సత్మార్యవాదము - 52 
వ్యక్తకార్యముల సాధర్యము - ర్‌శ్తీ 
వ్యక్త అవ్యక్తముల సాధర్యము - ర్‌ర్‌ 
గుణముల సాధర్య్య వైధర్యము - ర్‌ర్‌ 
మహత్తత్వాదులు కార్యములు = 56 
కారణ ప్రకృతి - 64 
పురుషుడు - 66 
ఈశ్వరస్వరూపము - 67 
ద్వితీయాధ్యాయము 69-80 
సృష్టిప్రక్రియ - 69 
సృష్టిక్రమము - 70 
మహదాదుల లక్షణములు - 71 
ఇంద్రియములు నిత్యములా ? జు 72 
ఇంద్రియముల యసాదారణ వృత్తి = 75 
బుద్ధివృత్తులు mi TT 
కరణము లెన్ని విధములు ? - 78 
ప్రధానకరణము మనస్సు - 79 
తృతీయాధ్యాయము 81-101 
మహాభూతముల యుత్ప్బత్తి - 81 
లింగశరీరము జ 
స్థూల సూక్ష్మశరీరముల భేదము - 82 
జ్ఞానమువలన ముక్తి - 86 
ధ్యానము, ధారణము - 88 
ఆసనము, వైరాగ్యము, అభ్యాసము - 88 
విపర్యయభేదములు - 89 
తుష్టి = 90 
అష్టవిధ - 91 
బాహ్యసృష్టి దాని భేదములు - 92 
ఈశ్వరసిద్ధి - కిక 
వివేకసిద్ధి - 100 
చతుర్థాధ్యాయము 102-111 
విషయత్యాగవిధము 103 
శాస్తనియమోల్లంఘన ఫలము చా 105 


Scanned by CamScanner 


24 
యాజ్ఞాదుల ఫలము - 107 
సత్సంగతి ఫలము = 108 
పంచమాధ్యాయము 112-151 
శుభకర్మాచరణ ఫలము = | 
వ్యాప్తి - 119 
శబ్దార్థముల సంబంధము - 122 
వేదము లపౌరుషేయములు - 125 
ప్రామాణ్యము స్వతః పరతః - 126 
(భాంతి జ్ఞానము = 128 
అఖ్యాతి = 129 
స్ఫోటవాద నిరాకరణము - 129 
అద్వైత వాద నిరసనము - 130 
మనః పరిమాణము = 132 
విజ్ఞాన వాదుల మత నిరాకరణము - 135 
ఇంద్రియములు అహంకార జన్యములు = 136 
ప్రత్యభిజ్ఞ - 138 
(క్రియ (ప్రత్యక్షగమ్యమా ? - 139 
దేహము పాంచభౌతికమా ? - 142 
ఇంద్రియములు తమతో సంబద్ధవస్తువులను తెలుపును - 143 
శరీర భేదములు - 145 
(ప్రాణము భౌతికమా = 146 
నిద్రా సమాధులకు గల భేధము = 149 
వృక్షాదులు శరీరములే - 149 
షష్టాధ్యాయము 152-168 
ఆత్మాస్తిత్వము = 152 
సుఖము నేల కామింపరు ? - 153 
దుఃఖనివృత్తి పరమపురుషార్థ మెట్లు ? - 153 
అవివేక మెట్లు కలుగుచున్నది ? - 155 
ముక్తి యన నేమి ? = 155 
ధ్యానలక్షణము ఆ కేక? 
సృష్టివైచిత్యము - 161 
పురుషబహుత్వము - 162 
జగత్తుసత్యమా ? -163 
PE Ne NNR కే 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 


మానవుడు తన జీవితమున సాధింపదగినది పరమ పురుషార్థము- 
మోక్షము. దానికి ముఖ్యమైన సాధనము ప్రకృతి పురుష వివేకజ్ఞానము 
- “ప్రకృతి వేరు; పురుషుడు వేరు; అను జ్ఞానము. (ప్రకృతి “యన 
నేమో, పురుషుడననేమో, వానిని వేరు వేరుగా తెలిసికొనిన గాని 
పరమపురుషార్థము సిద్ధింపదు. కాబట్టి కరుణానిలయుడైన కపిల మహర్షి 
ప్రకృతి పురుష వివేకజ్ఞానమును విపులముగా నుపదేశింప దలచి యీ 
శాస్త్రమును రచించియున్నాడు. ముందుగా పరమపురుషార్థము యొక్క 
స్వరూపము - లక్షణమును వర్ణించుచున్నాడు. 

“అథ త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి రత్యంత పురుషార్థఃి 1.1 

(తివిధ...... నివత్తిః = ఆధ్వాత్ధుకము, ఆధభాతికము, అధి 
దైవికమునను మువ్వుధమ్వులైన దుఖముల (బాధల) యత్యంత నివారణము. 
అత్వంత వురుషార్టః = పరమవురుషార్థము. 

ప్రతి పురుషుడును అనగా ప్రతి జీవుడు కోరదగినది పురుషార్థ 
మనబడును. :పురుషునిచే నర్గింపబడునది కాబట్టీ పురుషార్థము. పురుషుడు 
తా గోరుదానికంతము - నాశము లేకుండవలయునని యెంచును. అట్టి 
యంతము నతిక్రమించి- అంతము లేక - యుండునట్టి యర్థము 
అత్యంత పురుషార్థమనబడును. పురుషార్థములు రెండు. ఒకటి భోగము. 
రెండవది యపవర్గము. ఈ రెండువిధములైన పురుషార్థములను 
నిర్వర్తించుటకే ప్రకృతి ప్రవర్తించునని సాంఖ్యులు చెప్పుదురు. సుఖముల 
ననుభవించుటయే భోగమని లోకులు సామాన్యముగ వ్యవహరింతురు. 
కాని, శిష్టులు - శాస్త్ర సంప్రదాయము నెటిగినవారు - మాత్రము 
సుఖదుఃఖముల యనుభవము భోగమందురు. సుఖదుఃఖములు పురుషుని 
కోరిక - అర్ధన-చే నేర్చడునవియే కాబట్టి భోగము పురుషార్థమనబడును. 
ఇయ్యది జనించును; అనగా పుట్టును. 'అంతకు పూర్వము “తేక (కొత్తగా 
కలుగునని భావము. జనించునది కాబట్టి దీనికొక యంతము - 
నాశము ఉండును. అంతము నతిక్రమింపదు. పుట్టినది గిట్టక తప్పదుకదా! 


Scanned by CamScanner 


2 సాంఖ్య దర్శనము 


కాగా భోగమనెడి పురుషార్థము అత్యంత పురుషార్థము కాదు. నాశవంత 
మైన (అంతము గల) పురుషార్థమును సాధించు 'విధము - ఉపాయము 
- ను తెలుప శాస్త్రము నారంభించుట విశేష ప్రయోజనదాయకము 
కాదు. అందువలన నంతము లేని - అత్యంతమైన - పురుషార్థము 
(అపవర్గము) సాధించుట కనువైన సాధనము నుపదేశించుటకే యీ 
శాస్త్ర మారంభింపబడిన దనుట నిక్కువము. త్రివిధ దుఃఖాత్యంత 
నివృత్తియే యత్యంత పురుషార్థము. (ప్రతి పురుషుడును తనకు దుః 
ఖము లత్యంతముగా నివృత్తి" చెందవలయుననియే యభిలషించును. 
అదియే పరమపురుషార్థము. దానికి సాధనము ప్రకృతీపురుష వివేక 
జ్ఞానము. ప్రకృతి యన నేమో, పురుషుడన నేమో, వాని వివేక జ్ఞాన 
మెట్టిదియో వివరించుటయే యీ శాస్త్రమున విషయము: ఈ శాస్త్రమున 
మొదటి పదము “అథి; చివరి పదము “పురుషార్థఃి; అథ మొదలు 
పురుషార్థము వరకు గలది శా(స్త్రవిషయము. దాని (ప్రతిపాదనము 
ప్రారంభింపడినట్లీ సూత్రములోని 'అథి శబ్దము శాస్త్ర ప్రారంభమును 
తెలుపును. 

త్రివిధ దుఃఖములు :- జ్వరాది వ్వాధులవలన శరీరమున 
నేర్పడు బాధలు, కామ క్రోధాదులవలన మనస్సునందు కలుగు బాధలు 
అధ్యాత్మికములు (1) ; భూతములన ప్రాణులు. వ్యాఘ్రాది క్రూర 
మృగములు చోరులు హంతకులు మున్నగు మానవులు.  మటథటియు 
నీఘాతుక (ప్రాణులు వానివలన కలుగు బాధలు ఆధిభౌతికములు (2); 
విద్యుత్తు, సూర్యుడు, పృథివ్యాది భూతములు నిట దేవతలనబడును. 
వీనివలన కలుగు - భూకంపము, అశనిపాతము, అతివృష్టి మున్నగు 
వానిచే నేర్పడు - బాధలు ఆధిదైవికములు (3) ; దుఃఖములన్నియు 
మానసికములే మైనను త్రివిధములుగా విభజించి చెప్పుట వివరణార్థము. 

సాంఖ్యుల మతమున పురుషుడు - ఆత్మ “= కూటస్థ నిత్యుడు 
- పరిణామము నొందనివాడు. అట్టివానిలో దుఃఖాది పరిణామములు 
కలుగనేరవు. కాబట్టి దుఃఖాదు లన్నియు ప్రాకృతికమైన బుద్ధి తత్వమునకు 
చెందినవే యందురు. అయినను, దుఃఖాది పరిణామములు గల బుద్ధి 
పురుషునకు సమీపమున నుండుట చేత పురుషునందు బుద్ధియో, లేక 
బుద్ధియందు పురుషుడో ప్రతిఫలించుట - ప్రతిబింబించుట సంభవము. 


Scanned by CamScanner 


TT mm లా ~~ 


(ప్రథమాధ్యాయము 3 


అట్టియెడ పురుషుడు తనయందు ప్రతిబింబించిన బుద్ధి పరిణామములను 
- దుఃఖాదులను '- వివేకింపక - వేరని తెలిసికొనక - తనవి కావని 
యెంచక - తనవే యని యెంచి భోగము కలవాడగుచున్నాడు. కాబట్టి 
దుఃఖాదులు పురుషున కున్నట్లే యనవలసి వచ్చుచున్నది. అట్టి దుః 
ఖముల నత్యంతముగా నివర్తించుటకు కేవలము వివేకజ్ఞాన మవసరము. 
అందువలన ప్రకృతి పురుష వివేకజ్ఞానము ద్వారమున దుఃఖాత్యంత 
నివృత్తి పరమ పురుషార్థ మగుచున్నది. దుఃఖనివృత్తి యనగా దుఃఖ 
ధ్వంసము (నాశము) కాదు. సాంఖ్యులు సత్మార్యవాదులు. అనగా 
నదివరకు లేని వస్తువెన్నడును క్రొత్తగా నేర్చడదనియు, ఉన్న వస్తు 
వెన్నడు నాశము (ధ్వంసము - అభావము - ఉనికి లేకుండుట) 
నందదనియు చెప్పుదురు. కాబట్టి వా రభావము నంగీకరింపరు. ఈ 
యభిప్రాయమే గీతలో “నాసతో విద్యతే భావః, నాభావో విద్యతేసతః” 


అని వివరింపబడినది. అందువలన నిట నివృత్తిపదమున కర్ణము 


ధ్వంసము (అభావము - నాశము) కాదనియు, అతీతావస్థ యనియు 
తెలిసికొనవలయును. దుఃఖములు మన మనుభవించు క్షణములో నవి 
వర్తమానావస్థలో నుండును. అనుభవించిన మరుక్షణమున నవి 
అతీతావస్థను బొందును. ముందు అనుభవింపవలసినవి అనాగతావస్థలో 
నుండును. అతీతావస్థనందిన దుఃఖములను గురించి పురుషుడు 
చేయవలసినదేమియు నుండదు. వర్తమాన దుఃఖములును మరుక్షణమున 
నతీతావస్థను బొంది యవియు నుపేక్షింపదగినవియే యగును. కాగా 
మిగిలిన అనాగత దుఃఖమే యతీతావస్థను బొందింపదగిన దగుచున్నది. 
ఈ యనాగత దుఃఖభోగము పురుషునకు ్రకృతిపురుష వివేక జ్ఞానము 
లేమిచే కలుగుచున్నది. కాబట్టి యట్టి వివేక జ్ఞానమే దానిని 
తొలగింపగలదు. మతియొక యుపాయ మేమియు లేదు. అందువలన 
కపిల మహర్షి ప్రకృతిపురుష వివేక జ్ఞానమును కలిగింప నీ శాస్త్రము 
నారంభించియున్నాడని భావము. 

ఈ పరమ పురుషార్థమైన త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి 
దృష్టోపాయములై లోకసిద్ధములగు నౌషధ పానాద్యుపాయముల ద్వారమున 
సిద్ధింపదా? కష్టసాధ్యమైన శాస్రీయ వివేకజ్ఞాన మెందులకన :- 

“న దృష్టా త్తత్సిద్ధి ర్ని వృత్తే£_ ప్యనువృత్తి దర్శనాత్‌” 1.2 


Scanned by CamScanner 


4 సాంఖ్య దర్శనము 


దృష్టాత్‌ = లోక సిద్ధమగు నౌషధ పానాదుల వలన, తత్సద్ధిః 
= (త్రివిధ దుఃఖాత్వంత నీవృత్తి రూవఫలము, న = కలగదు. కారణ 
మేమన, నివృత్తే.వీ = లోకసిద్ధమగు నుపాయమువలన నొక విధముగ 
నెట్లో దుఃఖము తొలగినను, అనువృత్తి దర్భనాత్‌ = కాలాంతరమున 
మరల నట్టి దుఃఖము వాటిల్లుచుందుటవలన. 

ప్రజలకు కలుగు నాధ్యాత్మికాది దుఃఖములను తొలగించుటకు. 
నౌషధ. పానాద్యుపాయములు లోకమున నెన్నో యున్నవి. వాని 
నుపయోగించుకొని జీవులు తమకు కలుగు నాకలి బాధ మున్నగు 
నెన్నో బాధలను తొలగించుకొనుట నిత్యము మనము చూచుచునే 
యున్నాము. ఆకలిగొన్నవాడు అన్నము తిని యాకలి బాధను 
తొలగించుకొనును. జ్వరము వచ్చినవాడు బెషధమును తిని జ్వర 
దుఃఖమును తొలగించుకొనును. ఇట్లే యితర బాధ లితరోపాయములవలన 
పోగొట్టు కొనును. కాని యా బాధలు మరల కలుగకపోవు. కలుగుచునే 
యుండును. కాబట్టి లోకసిద్ధమగు దృష్టములగు - నుపాయముల 
వలన దుఃఖాత్యంత నివృత్తి కలుగనేరదు. 

లోక ప్రసిద్ధములైన యుపాయముల వలన దుఃఖములను 
తొలగించుకొనుట పురుషార్థము కాగలదా యన :- 

“ప్రాత్యహిక క్షుత్రతీ కారవత్‌ తత్రతీకార 

చేష్టనాత్‌ పురుషార్థత్వమ్‌” 1.3 

(పాత్యపొకక్షుత్‌ (ప్రతీకారవత్‌ = ప్రతిదినము కలుగు నాకలి 
బాధను తొలగించుకొనుట వురుషార్థమైనట్లు, తత్త్రతీకారబేష్టనాత్‌ = 
లోక ్రనిద్దోపాయముల మూలమున నాధ్యాత్మికాది దుఃఖములను 
తాత్మాలికముగ తొలగించుకొనుటయు, వురుషార్థత్వమ్‌ = పురుషార్థమే 
యగును. 

దుఃఖము వాటిల్లినపుడు దానికి (ప్రతీకార మొనర్చుకొనుట 
లోకన్యాయము. శాస్త్రీయమయిన యుపాయము తెలియదని లోకప్రసిద్ధమగు 
నుపాయము ద్వారమున నపుడా దుఃఖమును తొలగించుకొనకుందుట 
యుచితము కాదు. కాబట్టి దృష్రోపాయుము మూలమున 
తాత్మాలికముగనైనను దుఃఖమును నివర్తింపజేసికొనుట పురుషార్థమే 
యగును. కాని పరమపురుషార్థము కానేరదని భావము. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము ర్‌ 


లోకప్రసిద్దోపాయమువలన సాధించెడి తాత్కాలిక దుఃఖనివారణము 
సైతము పురుషార్థమైనను, 
“సర్వాసంభవాత్‌ సంభవే9 పి సతాసంభవాత్‌ 
హేయః (ప్రమాణకుశలైః” 1.4 
సర్వానంభవాత్‌ = సర్వవిధములైన దుఃఖముల నివారణ మనం 
భవ మగుటవలన, నంభవే2_వి = ఎట్లో సంభవమైనను, నత్తాసంభవాత్‌ 
= నూక్షురూవమున నా దుఃఖముల యునికి నంభవమగుటవలన, 
ప్రమాణ కుశలైః = నిపుణులచేత, హేయః = (ద్భష్ణోపాయము వలన 
కలిగెడి దుఃఖముల తాత్మాలిక నివృత్తి) త్య్యజింవబడదగినదే. 
దృష్టమైన లోకసిద్దోపాయము మూలమున లభించెడి దుఃఖముల 
తాత్కాలిక నివృత్తి పురుషార్థమైనను నయ్యది యాత్యంతిక నివృత్తి కాదు 
కాబట్టి నిపుణులు దానిని హేయముగా నెంచుదురు. 
“ఉత్కర్నాదపి మోక్షస్య సర్వోత్మర్ష శ్రుతేఃి” 1.5 
మోక్షన్య  దుఃఖాత్యంతనివుత్తి, ఉతృర్షాదపవీ  దృుహ్టాోపాయము 
వలన కలిగెడి దుఃఖునివత్తికంటెను (శేష్ట మైనందువలనను, సర్యోత్సుర్దతుతేః 
= దృష్ణోపాయమువలన నేర్చడెడి దుఃఖనివృత్తికంటె మోక్షము నెక్కుడుగా 
(శుతి వర్ణించియుండుటవలన, దృ్భష్షోపాయము నివుణులకు హేయమే. 
మజియు త్రివిధ దుఃఖాత్యంత నివృత్తియనెడి మోక్షము 
దృష్టోపాయమువలన సంపాదించెడి దుఃఖముల తాత్కాలిక నివారణముకంటె 
నెంతో యుత్తమము. ఇట్లే శ్రుతులందును వర్ణింపబడి యున్నది. 
“అశరీరం వా వసంతం నప్రియాప్రియే స్పృశతఃళొ 
(భాందోగ్య-. 12. 20) 
“శరీర రహితులైనవారికి సుఖదుఃఖములుండవు' అని (శ్రుతులు 
మోక్షము నుత్మర్షగా వర్ణించియున్నవి. కాబట్టి నిపుణులు శాప్రీయోపాయ 
సాధ్యమైన పరమపురుషార్థమునే కామింతురు. పురుషార్థమును మాత్రము 
హేయముగానే చూతురని భావము. 
దృష్ణోపాయము వలన దుఃఖాత్యంత నివృత్తి కలుగ కుండినను 
శాస్త్రమున చెప్పబడిన ఉపాయ సాధ్యములయిన వైదిక యజ్ఞ 
యాగాదులవలన కలుగదా? యన :- 


“అవిశేషశ్చోభయోః” 1.6 


Scanned by CamScanner 


6 సాంఖ్య దర్శనము 


ఉభయోః చ = దృష్టము, శాస్త్రీయము నయిన 
రెండుపాయములును, అవిశేషు = సనమానములే, 

దృష్టోపాయములైన బెషధ సేవనాదులవలన నెట్లు దుఃఖాత్యంత 
నివృత్తి కలుగదో యట్లే శాస్రీయోపాయములచే. సాధింపదగు 
యజ్ఞయాగాదులవలనను దుఃఖ్యాత్యంత నివృత్తి కలుగదు. 

ఈ సూత్రమునందలి యుభయ శబ్దము దృష్టము, అదృష్టము 
ననెడి రెండుపాయములకు బోధకముగా వ్యాఖ్యాతలు గ్రహించి 
అదృష్టోపాయ మనగా వేదమునందు హింసాయుక్త యజ్ఞ యాగాదులను 
సాధించుటకుగా నుపదేశింపబడిన యుపాయ మని వ్యాఖ్యానము 
చేసియున్నారు. కాని యది చింత్యము. వేదములం దనేక తావులలో 
హింస సర్వథా నిషేధింపబడినది. హింసాయుత కార్యములు యజ్ఞయాగాదు 
లనుట వేదము లంగీకరింపవు. ఈ విషయమును బాగుగ 
నెఖుగవలయుననిన సత్యార్థ ప్రకాశము (శ్రీమద్దయా నంద మహర్షి 
(ప్రణీతము)ను, 'బుగ్వేదాది భాష్యభూమికిను పాఠకులు చదువుదురుగాక. 

వ్యాఖ్యాతలవంటి దృష్టిగల సాంఖ్య కారికా కర్తయు నొక 
కారికమయందిట్లు వర్ణించియున్నాడు. 

“దృష్టవదానుశ్రవికః సహ్యవిశుద్ధిక్ష యాతిశయయుక్తః” 

దృష్ణోపాయమువలన సాధింవబడెడి దుఃఖ నివృత్తి వలెనే 
ఆనుశ్రవికమయిన - వైదిక - ఉపాయసాధ్యమగు దుఃఖనివృత్తియు 
అళుద్దమైన పొంసాది పావముతోను, న్యూనాతిశయములతోను కూడుకొని 
యుండును. కాబట్టి రెండును నమానములే యని కారికాకారుని 
యభిప్రాయము. 

గురువులనుండి యనుశవణము చేయబడును కావున 
అనుశవమనగా వేదము. అనుశ్రవముచే విధింపబడు యాగాదులు - 
కామ్యకర్మములు - అనుశ్రవికములు. అయ్యవి హింసాయుక్తములు. 
వాని ఫలమును వినాశి - నశించునదియే. మథియు నొక యజ్ఞమున 
కొకింత ఫలము; మటియొక యజ్ఞమున కంతకంటే నెక్కువ ఫలము; 
నని హెచ్చుతగ్గులతో కూడియుండుటయు శాస్త్రసిద్ధము. కాబట్టి యాత్యంతిక 
దుఃఖనివృత్తి యన నొప్పదు. శాస్త్రవిధులు పెద్దపెద్ద యనిష్టములతో 
సంబద్దముకాని యభీష్టమును సాధించునవి కాబట్టి విధిపూర్వకముగా 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము 7 


చేయు హింస పాపజనకము కాదనచెల్లదు. విధిపూర్వకముగా చేయు 
హింసాకృత్యము హింసాయుత కర్మమువలన కలిగెడి యభీష్టమగు స్వర్గాది 
ఫలముకంటె నెక్కు డనిష్టమును కలిగింపకున్నను ఆ హైంనకు తగిన 
పాపము కలిగింపదని చెప్పుట కేరికిని శక్యముకాదు. శాస్త్రవిధి దాని 
నడ్డగింపజాలదని భావము. విధిపూర్వకముగా చేయు హింసకు 
పాపముండదనియు నితర హింసలకు పాపము కలుగుననియు చెప్పుట 
సత్యదూరము. ఇట్లు విభజించుటకు ప్రమాణ మొండును కానము. 

“అహింసన్‌ సర్వభూతాన్యన్యత్ర తీర్థభ్యః” 

(తీర్ధములలోదప్ప మిగిలిన నలములలో నేభూత మును 
హింసింపజనదు) అను నిట్టి వాక్యములు" తీర్ణేతర స్థలములలో హింస 
చేయనందువలన అభీష్టము 'సిద్ధింపగలదని బోధించునే కాని తీర్థములలో 
హింసించిన పాపము కలుగదని చెప్పనేరవని యభియుక్తుల మతము. 

“న కర్మణా నప్రజయా ధనేన 
త్యాగేనైకే నామృతత్వ మానశుః” 

(కామ్యకర్మముచే కాని, సంతతిచే కాని, ధనముచే కానీ, మోక్షము 
లభింపదు. త్యాగముచేతనే లభించును.) 

“తమేవ విదిత్వా౭ తి మృత్యుమేతి 
నాన్యః పంధా విద్యతే£.యనాయ”. 

“ఆత్మను తెలిసికొని మోక్షము నందును. ఆత్మజ్ఞానము కంటె 
మటియొక మార్గము తరణమునకు లేదు అను నిట్టి శ్రుతి వాక్యములను 
తిలకించినను అదృష్టోపాయ జనితము లయిన కేవల కామ్యకర్మముల 
మూలమున నత్యంత దుఃఖ నివృత్తి కలుగనేరదని స్పష్టమగుచున్నది. 

దుఃఖాత్యంతనివృత్తి మోక్షము కాబట్టి దుఃఖములతో సంబంధ 
మేర్చడుటయే బంధ మనవలసివచ్చును. అట్టి బంధము స్వాభావిక 
మగునెడల దృష్టాదృవ్బములనెౌడి యఎభయ విధములయిన 
యుపాయములును దానిని తొలగింపనేరవు. అట్లే శాస్త్రీయమైన ప్రకృతి 
పురుష వివేకజ్ఞాన మనెడి సాధనము సైతము స్వాభావిక బంధము 
నెట్లు తొలగింపగలదు? అని శంకించి యది స్వాభావికము కాదనియు, 
నైమిత్తిక మనియు మహర్షి నిరూపించదలచినాడు. అందువలన బంధము 
స్వాభావిక మగునెడల కలుగు దోషమును ముందు జూపుచున్నాడు. 


Scanned by CamScanner 


రి సాంఖ్య దర్శనము 


“న స్వభావతో బద్ధస్య మోక్షసాధనోపదేశ విధిః 1.7 
స్వభావతో బద్ధస్య = స్వభావముగానే - స్వరూపముతోనే - 
*ఖ సంబంధముండిన పురుషునకు, మోక్షసాధనో వదేశవిధిః = 
దుఃఖనివృుత్తి రూవ మోక్షమును సాధించుటకు తగిన యుపాయమును 
బోధించుట, న = నంగతము కాదు. 
పురుషుడు స్వాభావికమగు దుః *ఖసంబంధముచే బద్భుడగు పక్షమున 
సతనికి మోక్షమును సాధించుసాధనము నుపదేశించుట "యుక్తముకాదు. 
కాబట్టి పురుషుడు స్వభావముచే బద్భుడు. కాడని భావము. 
ఈశ్వరకృష్ణసూరియు తన కారికలం దిట్లే వర్ణించి యున్నాడు. 
“యద్యాత్మా మలినో£_ స్వచ్చోవికారీస్యాత్‌ స్వభావతః 
న హి తస్య భవేన్ముక్తిర్‌ జన్మాంతర శతైరపి” 
'స్వభావముచేతనే యాత్మ మలినము, అస్వచ్చము, వికారము 
గలదియు నగునెడల వందలకొలది జన్మముల నెత్తిన మీదటను దానికి 
ముక్తి కలుగనేరదు”. 
ఉప్పత యగ్శ్నికి స్వాభావికము. 'దేనియం దేది యత్పన్న మగుటలో 
కారణ విలంబము వలన విలంబము కలుగదో దాని కది స్వాభావికము” 
అని స్వభావ లక్షణము. అగ్ని యున్నపుడు దానియందుష్టత 
యుత్సస్పమగుటలో మరి యొక we విలంబమువలన విలంబము 
కలుగదు. కాబట్టి యగ్నికి ఉష్ణత స్వాభావికము. ఉష్ణత అగ్నితోనే 
యుండి యగ్నితోనే నివృత్తి మన. దుఃఖము పురుషునకు స్వాభావికము 
కాదు. అని భాష్యకారులు - విజ్ఞాన భిక్షువు. 
మోక్షసాధనోపదేశవిధి యేల సంగతము కాదు? ఒక వేళ 
సంగతము కాకున్నను దాని వలన కలుగునదేమన :- 
“స్వభావస్యానపాయిత్వాత్‌ 
అననుష్థాన లక్షణ మటప్రామాణ్యమ్‌” 1.8 
న్వభావన్య = స్వరూవము, అనపాొయిత్వాత్‌ = వస్తు వున్నంత 
వరకు నుండునది కావున, శాస్త్రమునకు, అననుష్ణానలక్షణమ్‌ = 
'శా(స్తోవదోళము ననువర్తింవలేకుండుటి యనెడి లక్షణముగల, 
అ(ప్రొమాణ్యమ్‌ = అ(పామాణికత కలుగును. 
స్వభాపము పదార్థమున్నంతవరకు నుండునది కాబట్టీ పురుషునకు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 9 


బంధము స్వభావ మగునెడల నయ్యది విడుచుట శక్యము కాదు. 
అశక్యము నుపదేశించు శాస్త్రము ననువర్తించువా రుండరు. అట్టియెడ 
శాస్త్రమునకు అననుష్టాన మనెడి దోషము వాటిల్లునని భావము. 
శాస్త్రబలమువలననే యనుష్టాన మేల సంభవము కాదన :- 
“నాశక్యోపదేశవిధి రుపదిష్టే£_ ప్యనుపదేశః” 1.9 
అశక్యోవదేశవిధిః = సాధించుటకు శకృముగాని ఫలముకొణకు 
జేయు ఉవదేళవిధానము, న = సంభవముకాదు -. కారణమేమన, 
ఉపదిష్నేలి వీ = ఉవదేళింవబడినవ్చుటికి,  అనువదేశు = అదివ్వర్ధమే. 
సాధింప ననువుగాని ఫలము నుద్దేశించి శాస్తముపదేశించినను 
వ్యర్థమే యగును. అట్టి యర్థమును శాస్త్రము బోధింపదని భావము. 
స్వాభావికము సైతము తొలగగలదను వాని శంక :- 
“శుక్ల్షపటవత్‌ బీజవచ్చేత్‌” 1.10 
శుుక్ల్షపటవత్‌ = తౌల్లనివ(న్రమునందలి తౌలువు ఎటువు 
రంగుచేతను, బీజవత్‌ = విత్తనమునందలి యంకురించు శక్తి వేయించుట 
చేతను, చేత్‌ = స్వాభావకములయ్యు తొలగింవ బడుచున్నవిగదా! 
యనిన, 
తెల్లని వస్తమునకు స్వాభావికమయిన తెలుపురంగు ఎటుపురంగుచే 
తొలగింపబడుచున్నది. విత్తనమునందలి యంకురించుశక్తి స్వాభావకమయ్యు 
విత్తనమును వేయించి నపుడు తొలగిపోవుచున్నది. కాబట్టి స్వభావముకూడా 
తొలగింప నవకాశమున్నదని తెలియుచున్నది. అందువలన పురుషునకు 
బంధము స్వభావమైనను దానిని తొలగింప _ననువగు సాధనమును 
శాస్త్రమేల బోధింపరాదు? అనిశంకాభిప్రాయము. 
సమాధానము :- 
“శక్షుధృవానుద్భృవాభ్యాం నాశక్యోపదేశః” నగ 
శకుద్ధవానుద్ధువాభ్యాం = ఉత్తేజక (వపతిబంధకముల ద్వారమున 
శక్తీయొక్స యావిర్భావ తిరోభావములు జరిగినందువలన, అళక్యోవదేళ 
= అసాధ్య థలసాధనము నుపదేళశించుట, న = సంభవముకాదు. 
తెల్లని వస్తమునందలి తెలుపురంగు - దానికి ప్రతి బంధకమైన 
ఎలువురంగుచే కనబడదేకాని బొత్తిగా నశింపదు. కావుననే 
ప్రయత్నపూర్వకముగా చాకలి యెజుపురంగును తొలగించినపుడు తెలుపు 


Scanned by CamScanner 


10 సాంఖ్య దర్శనము 


మరల ప్రకటమగును. అట్లే బీజము నందలి యంకురించు శక్త 
వహ్నిచే నడ్డగింపబడునే కాని నశింపదు. అందువలననే యోగి త్రన 
సంకల్ప బలముచే ప్రతిబంధకముగా నున్న వహ్నిని తొలగించినపుడు 
వేయించిన విత్తనము సైతము మొలకెత్తగలదు. కాబట్టి స్వభావము 
నివర్తించుననుట చెల్లదు. పైన చెప్పిన ఉదాహరణములు స్వభావము 
నివర్తించు ననుటను సాధింపజాలపు. కాగా పురుషునకు బంధము 
స్వాభావిక మగునెడల మోక్ష మశక్యమగును. కావున స్వభావము 
కాదని తేలుచున్నది. 

పురుషునకు బంధము (దుఃఖయోగము) స్వాభావికము కానిపక్షమున 
కాలనంబందము వలన నేర్పడునని యేల 
చెప్పరాదన :- 

“న కాలయోగతో వ్యాపినో నిత్యస్య సర్వసంబంధాత్‌” 1.12 

వ్యావిన ౩ = సర్వ్వపదార్థములతోను నంయోగముగల, నిత్యన్య= 
సతతమునుండు, కాలమునకు, సర్విసంబంధాత్‌ = ముక్తులు, అముక్తులు 
నెల్లరితోను నంబంధముండుటవలన, కాలయోగతః = కాలసంబంధమనెడి 
నిమిత్తమువలన వురుషునకు బంధము కలుగుననుటయు, న = తగదు. 

పురుషునకు బంధము కాలసంబంధముచే నైమిత్తిక మనుటయు 
నుచితము కాదు. కాలము సర్వవ్యాపకమై నిత్యమైయుండి ముక్తులతోను, 
అముక్తులతోను, నెల్లరితో సంబంధము కలదగును. అట్టియెడ ముక్తి 
జెందనివారు కాల సంబంధముచే బద్భులయినచో ముక్తులు కూడా 
కాలసంబంధముచే బద్భులు కావలసివత్తురు. కాబట్టి పురుష 
సంబంధమునకు నిమిత్తము కాలసంబంధము కానేరదని భావము. 
సాంఖ్యుల మతమున క్షణాత్మకకాలమే నిత్యమనియు మిగిలిన కాలమనిత్య 
మనియు ముందు వివరింపబడును. 

కాలము, దేశము, కర్మము ననునవి ప్రతికార్యమునకును సాధారణ 
కారణములు - సామాన్య నిమిత్తములు - (Common cause) అని 
యెల్లరు నంగీకరింతురు. అందువలన కాలమునకు బంధవిషయమున 
సామాన్యనిమితత్త్వ్వము లేదని చెప్పుట యీసూత్రాభిప్రాయము కాదు. 
కాలము పురుష బంధమునకు విశేషనిమిత్తము కాదనుటయే యుద్దేశము. 
వురుష బంధము జఉపాధివలన కలిగినదని యీ శాగ్రమ 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 11 


నందంగీకరించుటయే యిందులకు కారణము. మటియు దేశ 
సంబంధముకూడా బంధమునకు హేతువు కాదనుచున్నాడు. 

“న దేశయోగతోల._ ప్యస్మాత్‌” 1.13 

అస్మాత్‌ = వూర్యోక్తహేతువువలనన్తే దేశయోగతః అవీ = దేశ 
నంబంధముచేతను, న = బంధము నైమిత్తికము కాదు. 

కాలమువలెనే దిక్కు (దేశము) కూడా ముక్తులు, బద్దులు అని 
భేదములేక యెల్లరితోను సంబంధము కలదగుట వలన వెళ్లరు బద్భులే 
యగుదురు. నాడు ముక్తి యసంభవ మగునని భావము. 

అటులయిన బంధము బాల్యాద్యవస్థా మూలక మేల కాదన :- 

“నావస్థాతో దేహధర్మత్వాత్తస్యాః” 1.14 

తస్యాః = బాల్య కౌమారాద్యవస్థలు, దేవాధర్శత్వాత్‌ = శరీర 
ధర్మము అగుటవలన, అవస్థాతః = అవస్థవలన, న = బంధము 
నైమిత్తికము కాదు. 

బాల్య యౌవనాద్యవస్థలన్నియు దేహధర్మములేకాని పురుషధర్మములు 
కావు. అన్యధర్మము లన్యుని బంధమునకు నిమిత్తములని 
యంగీకరింతుమేని బద్భుని ధర్మములు ముక్తులను సయితము బద్దులను 
చేయగలవని చెప్పవలసివచ్చును. కాబట్టి బాల్యాద్యవస్థలు బంధ హేతువులు 
కావు. 

బాల్యాదులు దేహధర్మము లయినంత మాత్రమున నవి 
పురుషధర్మము లేలకావన :- 

“అసంగోల యం పురుష ఇతి” 1.15 

అయంపవురువః = ఈ ప్రత్యగాత్మ - జీవుడు, అనంగః = 
నంగరపొతుడు - వికార నంబంధము లేనివాడు. ఇతి = కాబట్టి 
బాల్యాద్యవస్థలు దేహధర్థుములే కాని పురుష ధర్మములు కావు. 

బాల్యాద్యవస్థలు దేహధర్మములు. కాబట్టి దేహము పరిణామము 
నొందుచుండును. ఈ యవస్థలు పురుషునందంగీకరించిన నతడును 
పరిణామియె యనిత్యు డగునని భావము. కాబట్టి పురుషు డసంగుడు. 

కర్మముచే పురుషబంధ మేల నైమిత్తికము కాదన :- 

శన కర్మణా£_ న్యధర్మత్వా దతిప్రసక్తేశ్చ” 1.16 

కర్టణా = విపొతమో లేక నిషిద్ధమో యైన కర్ఫచేతను, న = 


Scanned by CamScanner 


12 సాంఖ్య దర్శనము 


బంధము నైమిత్తికము కాదు. కారణ మేమన, అన్యధర్భత్వాత్‌ = 
కర్ణము ఆత్మకంటె భిన్నమైన దేహమునకు జెందిన ధర్మము, చ = 
మణియు, అతిప్రసక్తేః = ముక్తుడును బద్గుడో కావలనివచ్చును. 
శాస్త్రముచే. విధింపబడిన కర్మము విహితము. కూడదని 
నిషేధింపబడిన కర్మము నిషిద్ధము. ఈయుభయవిధకర్మములును దేహాదులచే 
నిర్వర్తింపబడును. కాబట్టి యవి దేహధర్మములే కాని పురుషధర్మములు 
కావు. దేహధర్మము పురుషబంధమునకు నిమిత్తమగునెడల బద్దుని ధర్మముచే 
ముక్తుడును బద్భుడు కావలసివచ్చును. ఇది యతిప్రసక్తి. న్యాయ 
విరుద్ధమని భావము. కాబట్టి కర్మము బంధహేతువు కాదు. మతియొక 
దోషము :- 
“విచిత్ర భోగా నుపపత్తి రస్యధర్మత్వే” 1.17 
అన్యధర్ణుత్వే = దేహధర్శమైన కర్ణము ఫురుషబంధమునకు హేతువుగా 
- నంగీకరింతుమేని, విచిత్ర భోగానువపత్తిః ₹ లోకమున జూడబడుచున్న 
ఒకరికంటె నొకరు విలక్షణముగా ననుభవించు నుఖ దుఃఖముల 
వ్యవస్థ సంగతము కానేరదు. 
అనాదిగా నడుచుచున్న యీ ప్రపంచమున సుఖమును కలిగించు 
కర్మముగానీ, దుఃఖమును కలిగించు కర్మముగానీ చేయనివారుండరు. 
అందటు నుభయవిధ కర్మములను చేయుచునే యుందురు. అన్యధర్మము 
అన్యబంధమునకు హేతువుగా నంగీకరింతుమేని లోకమున నెల్లరు సుఖులో 
లేక యెల్లరు దుఃఖులో కావలసి యుందురు. కొందటు సుఖులు 
కొందు దుఃఖులు కావలయునను నియమములేనందున విలక్షణ భోగము 
కలుగ వీలులేదని భావము. లోకమున విచిత్ర భోగము చూచుచున్నాము 
కాబట్టి యన్య ధర్మము అన్య మనా హేతువని యంగీకరించుట 
బుద్ధివిరుద్ధమని తాత్పర్యము. 
అటులయిన ప్రకృతి నిమిత్తమువలన పురుషబంధము కలుగు 
నందుమేని యదియు కాదని చెప్పుచున్నాడు. 
“ప్రకృతి నిబంధనాచ్చేన్న తస్యా అపి పారతంత్ర్యమ్‌” 1.18 
చేత్‌ ధ్రకతి నిబంధనాత్‌ = సాక్షాత్తుగా ప్రకృతి నిమిత్రమున 
వురువబంధము కలుగునందుమేని, న = కాదు, తస్యా అవి = ఆ 
(ప్రక్ఫతియు, పారతంత్ర్రమ్‌ = వరతంత్రమే. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 13 


అవివేకముచే ప్రకృతి పురుషులకు సంబంధము కలుగును కాని 
సాక్షాత్సంబంధము కలుగనేరదని ముందు వివరింపబడును. అవివేక 
పూర్వకముగా గాక సాక్షాత్తుగా పురుషునితో ప్రకృతికి గల సామాన్య 
సంబంధముచే పురుషునకు బంధమేర్చడునని యంగీకరింతుమేని బద్ధముక్త 
భేదము లేక యెల్లరును బద్భులు కావలసివత్తురు అతి ప్రసక్తి తప్పదని 
భావము. కాబట్టి ప్రకృతి సైతము సాక్షాత్‌ బంధన హేతువు కాదని 
సూత్ర తాత్సర్యము. 

పురుషునకు గల బంధము స్వాభావికమో లేక నైమిత్తికమో 
కానిపక్షమున మరి దేనివలన బంధమేర్చడుచున్నదన :- 

శన నిత్యశుద్ధ దురు ముక్తస్వభావస్య తద్యోగ స్తద్యోగాదృతే” 1.19 
నిత్వళుద్ద ...న్వభావన్వు = నిత్యుడు, శుద్దుడు, బుద్దుడు, ముక్త 
శీలుడు నయిన వురుమునకు, తద్యోగః = బంధయోగము - బంధము, 
తద్యోగాద్భతే = అవివేకముచే నేర్పుడిన ప్రకతి నంయోగ విశేషము 
లేక న = కలుగనేరదు. 

పురుషునిలో నిత్యత్వము కూటస్ట నిత్య్వత; అనగా పరిణామ 
రాహిత్యము. శుద్ధత్వము సత్వ రజస్తమో గుణములతో సంగము లేకుండుట. 
బుద్ధత్వము. ఎన్నడులోపించని చిద్రూపత; ముక్తస్వభావము ముక్తశీలము; 
అని తెలిసికొనవలయును. 

అవివేకమువలన నేర్చడిన (ప్రకృతి పురుషసంయోగమే బంధహేతువని 
పరమార్థము. బంధమునకు హేతువైన ప్రకృతి పురుషసంయోగము 
అవివేకకృతమని ముందు ఏబది యైదవ సూత్రమున సూత్రకారుడు 
స్వయముగా చెప్పును. కాబట్టి బంధము అవివేకముచేత బుద్ధిసత్వమనెడి 
యుపాధివలన జనించును. కావున నది యౌపాధికమే కాని స్వాభావికము 
కాదు. నైమిత్తికమును కాదు. 

(ప్రస్తుతము నాస్తికులు చెప్పు బంధహేతువులను సయితము 
నిరాకరింపదలచి బౌద్భులలో నొకరగు యోగాచారుని మతమునకు 
సంబంధించిన హేతువును కాదనుచున్నాడు - యోగాచారుడు క్షణిక 
విజ్ఞానసంతితియే యాత్మగా నంగీకరించును. అతడు క్షణిక 
విజ్ఞానాత్మకుమించి మటియొక ప్రకృతి నంగీకరింపడు. కాబట్టి వారి 
దృష్టిలో (ప్రకృతి యనెడు వస్తువే లేనందున దాని సంయోగము 


Scanned by CamScanner 


14 సాంఖ్య దర్శనము 


బంధమునకు నిమిత్తమనుటకు వీలులేదు. క్షణికవిజ్ఞాన సంతానమే 
వాస్తవికతత్వము - మిగిలినదంతయు సాంవృత్తికము. సంవృత్తి యనగా 
నవిద్య. అదియే మిథ్యాజ్ఞాన మనియు చెప్పబడును. దానివలననే 
బంధమేర్చడును; అని చెప్పు యోగాచారుని యవిద్యా నిమిత్తమును 
నిరాకరించుచున్నాడు. 

“నా విద్యాతో౭. ప్యవస్తునా బంధా యోగాత్‌” 120 

అవిద్యాతః అవీ = యోగాచారుని నంవృత్తి యనెడు యవిద్య 
వలనను, న = బంధయోగము కలుగనేరదు, అవస్తునా = వస్తువుకానట్టి 
మిథ్యా జ్ఞానముతో పురువునకు, బంధాయోగాత్‌ = బంధమేర్ణడ 
జాలదు. 

యోగాచారుని యవిద్య వస్తువుకాదు. స్వప్నమున జూచు 
(త్రాడువంటిది. అట్టిదానిచే పరుషునకు బంధము కలుగ నేరదని 
భావము. 

కణాద గౌతమ జైమిని వ్యాస ప్రభృతులు తమ దర్శనము లం 
దవిద్య నంగీకరించియున్నారు. కాని వారు చెప్పు అవిద్యకు యోగాచారుని 
సంవృత్తికి మిక్కిలి భేదమున్నది. కణాదాదులచే నంగీకరింపబడు నవిద్య 
చిత్తధర్శమైనను వాసనారూపమున ననాదియై మిథ్యాజ్ఞానమే లక్షణముగా 
గలదై యుండును. సాంఖ్యుల యవివేకమున కది యపర పర్యాయమే. 

యోగాచారుని అవిద్య సర్వథా ఆవస్తువు కాదు. వస్తువే 
యనిన :- 

“వస్తుత్వే సిద్ధాంత హోనిఃొ 1.21 

వస్తుల్వే = అవిద్య వస్తువని యంగీకరించినచో, సీడ్డాంతవోనిః = 
తా నంగీకరించిన నిద్దాంతమునకే భంగము వాటిల్లును. 

సంవృత్తి యవస్తువు కాదు. వస్తువే యగునందురేని విజ్ఞానాత్మ 
తక్క వస్పంతరము లేదని యంగీకరించు యోగా చారుని సిద్ధాంతమునకే 
భంగము కలుగును. కాబట్టి యవిద్య వస్తువని యంగీకరించి బంధ 
హేతువనుటకును వీలులేదని భావము. 

“విజాతీయ ద్వైతాపత్తిశ్చ” 1.22 

మటియు నవిద్య వస్తువని యంగీకరించిన విజ్ఞానాత్మకంటె భిన్న 
జాతీయమగు మటియొక వస్తు వంగీకరింపవలసి వచ్చును. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 15 


క్షణిక విజ్ఞానసంతతిలో ననేక వ్యక్తులున్నట్లంగీకరించినను నయ్యవి 
సజాతీయములే కాబట్టి, ద్వైతాపత్తి కలిగినను దోషము లేదు. కాని, 
యవిద్య వస్తువుగా నంగీకరించినపుడు విజాతీయమైన ద్వైతము 
నంగీకరింపవలసి వచ్చును. కాబట్టి యవిద్య వారి కనిష్టమైన విజాతీయ 
ద్వైతమును కలిగించి దోషాకర మగునని భావము. 

“విరుద్దోభయ రూపాచేత్‌” 1.28 

అవిద్య వస్తువును కాదు. అవస్తువును కాదు. కాని, వస్వవస్తూభయ 
రూపమని యంగీకరింతు మందురేని, 

“న తాదృక్‌ పదార్థా ప్రతీతేఃి 1.24 

న = అదియును నొప్ప వలనువదదు. కారణ మేమన? తాద్బక్‌ 
పదార్థా ్రతీతేః = లోకమున వస్తువుకానీ, అ వస్తువుకానీ కాక వాని 
కంటె విలక్షణమైన పదార్ట మొండు లేదు. 

లోకమున - నొక పదార్థమున్న నది వస్తువో లేక యవస్తువో 
యగును. అట్లు కాక వస్వవస్తూభయ రూపమైన పదార్థ మొండును 
కానము. కాబట్టి యదియు నంగీకరింప జనదని భావము. 

“న వయం షట్‌ పదార్థవాది నో వైశేషికాది వత్‌” 1.16 

వయమ్‌ = బౌద్దులమైన మేము, వైలేషి కాది వత్‌ = వైశేషిక 
నైయాయికుల వలె (కణాద గౌతములవలౌ) షట్‌ వదార్ధవాదినః = 
వదార్థములు ఆరో లేక వదవోరో యని నియమముగా 
నంగీకరించువారము, న = కాము. 

కణాదుడు తన వైశేషిక దర్శనమునందు “ద్రవ్యగుణి కర్మ, 
సామాన్య, విశేష సమవాయము” లని షట్‌ పదార్థముల నంగీకరించి 
యున్నాడు. ఇట్లే గౌతముడు న్యాయదర్శనమునందు ప్రమాణ ప్రమేయాది 
భేదములతో పదునారు పదార్థముల నంగీకరించి - యున్నాడు. (ఈ 
పదార్థ వివరములను తెలిసికొన గోరువారు నాచే తెలుగున రచింపబడిన 
వైశేషిక న్యాయ దర్శనములను చూడ వచ్చును.) కణాద గౌతముల వలె 
బౌద్భులమైన మేము నియతసంఖ్య గల పదార్థముల నంగీకరించువారము 
కాము. కాబట్టి లోకమున మేము చెప్పినట్టి వస్వవస్తూభయరూప 
విలక్షణ పదార్థ మొకటి మిథ్యాభూతమై, యవిద్యా లక్షణము కలిగినదై 
యుండునని యంగీకరింప వలయు నందురేని, 


Scanned by CamScanner 


16 సాంఖ్య దర్శనము 


“అనియతత్వే౭_పి నా యౌక్తిక సం[గ్రహో 
౨_ న్యథా బాలోన్మత్తాది సమత్వమ్‌” 116 

అనియతత్వే౭_.వీ = వైశేషికాదుల వలె వదార్థ నియమము 
లేకున్నను, అయాక్తికస్వ = యుక్తి నిద్ధముకాని వదార్థము యెక్ట 
నంగ్రహః = న్వీకారము, న = చేయ వలనువడదు, అన్యథా = యుకి 
నీద్దముకాని వస్తువు నంగీకరింతుమేని, బాలోన్యత్తాది నమత్వవ్స్‌ 
=బాలకులతోను, విచ్చి వారితోను నములమగుదుము. 

కణాదాదులవలె పదార్థములను నంఖ్యతో నియమింప 
జాలకపోయినను, లోకమున నేదేని యొక పదార్థ మున్నదని నిరూపింప 
దలచినపుడు అది భావ పదార్థమో యభావ పదార్థమో చెప్పవలసి 
యుండును. భావాభావములకు చెందని పదార్థ మొకటి యనిర్వాచ్యమై 
యున్నదనుట యుక్తి విరుద్ధము. అట్టిదాని నంగీకరింపజనదు. 
అంగీకరించువారు. వ్యుత్సన్నమతులుకాని బాలకులతోను, (భ్రాంతులగు 
పిచ్చివారితోను సమానులగుదురు. కాబట్టి యోగాచారులు చెప్పు 
వస్త్వవస్తూభయ రూపమగు నవిద్య యుక్తివిరుద్ధ మగుటచే నంగీకరింప 
యోగ్యము కాదు. పదార్థమేకాని యవిద్యచేత నిత్యము కాని క్షణిక 
మగు విజ్ఞానసంతతి రూపమగు నాత్మకు బంధమేర్చడుట సర్వధా బుద్ధి 
విరుద్ధమని భావము. 

యోగాచారుల వలెనే శంకర  మతానుయాయులును 
అనిర్వచనీయమైన యవిద్య నంగీకరింతురు. దానిచే పురుషుడు బద్దు 
డగుననియు విద్యచే ముక్తుడగుననియు చెప్పుదురు. శాంకరుల యవిద్యయు 
బౌద్ధుల సంవృత్తివలెనే యుక్తివిరుద్ధమని తెలిసికొనవలయును. 

విజ్ఞానవాదమును నిరాకరించు సూత్రములను వ్యాఖ్యానించుచు 
ప్రవచన భాష్యకారులు విజ్ఞానభిక్షు వొకచో (1.22 సూత్రముపై నిట్లు 
వ్రాసిరి. “వేదాంతి బ్రువుల” మని చెప్పుకొనువారి మాయావాదము 


సైతము విజ్ఞానవాదములోని యంతర్భాగమే కాబట్టి యదియు 
నిరాకరణీయమే. 


“మాయావాడ మసచ్చాస్తం ప్రచృన్నం బౌద్ధమేవచ 
మయైవకథితం దేవి కలౌ బ్రాహ్మణరూపిణా” 
(మాయావాదము సచ్చాస్రముకాదు. అది (ప్రచ్చన్న బౌద్ధము. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 17 


కలికాలమున (బ్రాహ్మణరూపమును దాల్చి నేనే దానిని చెప్పియున్నాను.) 
అను పద్మపురాణములోని శివుని వాక్యములు నీమాయావాదము ప్రచ్చన్న 
బౌద్ధముగా నంగీకరించుచున్నవి. 

మతియు ప్రచ్చన్న బౌద్భులైన నవీన మాయావాదులు “తుచ్చము” 
అను పదార్థము బంధ హేతువనుట పొసగదు.” 

యోగాచారులు బాహ్య జగత్తు సత్యముగా నంగీకరింపరు. కాని 
బౌద్దులలో సౌత్రాంతికులు వైభాషికులు ననువారు బాహ్యముగ మనకు 
తెలియు పదార్థములన్నియు పరమాణువుల పుంజములుగా నంగీకరింతురు. 
'కుండ, గుడ్డ, మఠము మున్నగు వస్తువులన్నియు పరమాణువుల 
సముదాయములే. వేరే వ్యక్యాత్మక పదార్ధమొండులేదు' అని వారి 
సిద్ధాంతము. అనగా వారి దృష్టిలో విజ్ఞానాత్మయేకాక పరమాణు 
పుంజరూప బాహ్య విషయములు కలవని యెజుగ వలయును. అట్టి 
బాహ్య విషయములకు సంబంధించిన అనాది వాసన వలన 
బంధమేర్చడగలదన, నదియు కాదనుచున్నాడు. 

“న అనాది విషయోపరాగాతో9_ ప్యస్య” 1.27 

అస్య = క్షణిక విజ్ఞాన న్వరూవియగు వురుమునకు, అనాది 
విషయోవరగామిమిత్తతః అవీ = అనాదిగా కలుగు విషయావరాగమనెడి 
నిమిత్తమువలనను, న = బంధము కలుగజాలదు. 

ప్రవాహరూపమున ననాదియైన, ఉపరంజకమగు బాహ్య 
విషయమునకు సంబంధించిన వాసన యనెడి సంబంధ విశేషము ఈ 
సూత్రమున విషయోపరాగ మనబడినది. 

అనాది విషయోపరాగ మనెడి నిమిత్తము వలనను బౌద్భుల 
కభిమతమగు విజ్ఞానాత్మకు బంధము కలుగనేరదని భావము. కారణ 
మేమన :- 

“న బాహ్యాభ్యంతరయో రుపరంజ్యోపరంజక భావో పి 

దేశవ్యవధానాత్‌, ్రుఘ్నస్థ పాటలీపుత్రస్థయోరివ” 1.28 

బావ్యోభ్యంతరయోః = వెలువలనుండు విషయమునకు, లోవల 
నుండు విజ్ఞానాత్డుకు, ఉవరంజ్యోపరంజక భావో౭_వి = పరస్పరము 
ఉవరంజ్యత్యోవరంజకత్త్వ భావము సైతము, న = సంభవముకాదు. 
(ుష్నస్ధపాటలీవుత స్థయోరివ = స్రుభ్నుము, పొటలీవుత్రము నను 


Scanned by CamScanner 


18 సాంఖ్య దర్శనము 


ఒక దాని కొకటి దూరముగానుండు వట్టణములలో నుండువారివలై, 

స్పటికమణి, రంగులున్న పుష్పము నను నీ రెండును సమీపముగా 
నున్నపుడు - వాని మధ్యలో నెట్టి యాటంకము లేనపుడు - 
పుష్పములోని రంగులు సృటికమునందు ప్రతి ఫలించి యది రంగులు 
కలదిగా నగపడును. అట్టియెడ పుష్ప ముపరంజకము, సృటికమణి 
ఉపరంజ్యము నగును. అయ్యవి దూరమున ననగా నొకటి స్రుఘ్న 
నామక పట్టణమందును, మతియొకటి పాటలీపుత్రము నందును ఉన్న 
పక్షమున నవియుపరంజకోపరంజ్యభావము నందజాలవు. అట్లే ఉపరంజ్య 
మగు విజ్ఞానాత్మ దేహమునం దంతార్భాగమున నుండును. ఘటపటాది 
ఉపరంజక విషయములు దేహమునకు బాహ్యమున నుండును. విజ్ఞానాత్మకు 
విషయములకు మధ్య దేహము వ్యవధానముగా నుండును. అట్టియెడ 
ఉపరంజకములయిన బాహ్యములగు విషయములయొక్క వాసనచే నాంతరిక 
విజ్ఞానాత్మ యెట్లు ఉపరక్తము కాగలదు? కాజాలదు. ఇట్లు విషయ 
విజ్ఞానాత్మలకు ఉపరంజకోపరంజ్యభావమే కుదరనపుడు విషయోపరాగమనెడి 
వాసన పురుష బంధమునకు నిమిత్తమనుట యసంగతమని భావము. 

బౌద్ధుల విజ్ఞానాత్మ శరీరమునందలి చిత్తసత్వమే కాని వేరొండేమియు 
కాదు. ఆ చిత్తసత్వము ప్రతిక్షణము వృత్తి రూపమున మారుచుండును. 
అదియే జ్ఞానము. ఆ జ్ఞానము నెల్లప్పుడు నుండక ప్రతిక్షణము 
మారుచుండును. పూర్వ జ్ఞానము నశించి యుత్తర జ్ఞాన ముదయించు 
చుండును. ఇట్లు క్షణక్షణము నుదయించి నాశమందుచుండు విజ్ఞాన 
సంతానమే వారి విజ్ఞానాత్మ ఇతర దేహేంద్రియాది విషయ జాతమంతయు 
పరమాణుపుంజములే. అందువలన వారిమతమున నింద్రియగోలకములకు 
మించి యింద్రియములు వేరుగా నుండవు. బాహ్యవిషయములను 
విజ్ఞానాత్మతో చేర్చు పదార్థమొండును కానరాదు. అట్టియెడ విజ్ఞానాత్మ 
విషయవాసనచే వాసితుడై బద్దుడెట్లు కాగలుగును? కాజాలడు. కాబట్టి 
బంధము వాసనా నిమిత్తము కాదని భావము. 

వైదికులయిన కణాదాది మహర్షుల దృష్టిలో పురుషుడు 
శరీరమునకంటె భిన్నుడై శరీరమునందుండును. విషయములు బాహ్యములే 
కాని యవి కేవల పరమాణుపుంజములు కాక వేరు వేరు పదార్థములు. 
విషయములను పురుషునితో చేర్చుటకు తగినట్లు జ్ఞానేంద్రియములు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 19 


చిత్తము వేరుగా నంగీకరింతురు. కాబట్టి వారిమతమున విషయములు 
ఇందియములద్వారమున పురుషుని జేరి యతని నుపరక్తుని 
జేయగలుగుచున్నవని భావము. 
క్షణికమయ్యు విజ్ఞానాత్మ యగు చిత్తము కేవలము దేహమునందే 
యుండదు. అది దేహమునకు లోపల వెలుపల నెల్లయెడల పూర్ణమై 
యుండును. అందువలన విషయోపరాగము కలుగగలదన :- 
“ద్వయోరేక దేశలబ్లోపరాగా న్నవ్యవస్థా” 1.29. 
ద్వయోః = బద్దముక్తాత్మలకు, ఏక దేశలజబ్లోవరాగాత్‌ = ఒకే 
విషయ దేశమున నువరాగము లభించినందున, వ్యవస్థా = 
బంధమోక్షముల వ్యవస్ధ న = ఉందనేరదు. 
బద్ధపురుషుడు ముక్తపురుషుడు నిరువురు బహిరంతః పూర్ణులయినచో 
బాహ్య విషయ దేశమునందుచేరి యుపరక్తులగుట సంభవమే యగును. 
కాని బద్భు డే విషయమున నుపరక్తుడగునో యా విషయమునందే 
ముక్తుడు నుపరక్తుడగును. అట్టియెడ నొకడు బద్దుడు, మణియొకడు 
ముక్తుడు నేల కావలయును? ఇరువురు బద్భులో లేక ముక్తులో 
కావలసియుందురు. అందువలన బద్ధ ముక్త వ్యవస్థ యుండ నేరదని 
భావము. 
శంక :- 
“అదృష్ట వశాచ్చేత్‌” 1.30 
చేత్‌ అద్భష్దవశాత్‌ = బద్ధముక్తుల కుభయులకు విషయ 
నంయోగము నమానమైనను, అద్భుష్ట్రవళమున బద్దునకే విషయోవరాగ 
ముండుననియు, ముక్తున కుండదనియు, నందువలన వ్యవస్థ యేర్భడగల 
దనియు నంగీకరించిన దోషముండనేరదని నూశ్రార్థము. 
సమాధానము :- 
“న ద్వయో రేకకాలా యోగాత్‌ ఉపకార్యోపకారకభావళ” 1.31 
ద్వయోః = కర్ణ బోక్త అను నీ రెండాత్మలకు, ఏకకాలా 
యోగాత్‌ * నమానకాలికత్వము లేకపోవుటవలన, ఉవకార్యోవకారక 
భావః = కర్తయైన యాత్మయొక్క యదృష్టము భోక్తయైన యాత్యకు 
విషయోవరాగ మనెడి యువకారము చేయగలుగుట్క న = సంభవింవదు. 
బౌద్భులచే నంగీకరింపబడు నాత్మ క్షణిక మయినందున కర్తయైన 


Scanned by CamScanner 


20 సాంఖ్య దర్శనము 


ఆత్మభోక్తయైన యాత్మ యున్నప్రడుండదు. అట్టి యెడ కర్తయొక్క యదృష్టము 
భోక్త కెట్లుపకరింపగలదు? ఉపకరింపజాలదు. కాబట్టి యదృష్టము 
ద్వారమున బంధమోక్ష వ్యవస్థ యేర్చడుననుట దోషయుక్తమే యని 
భావము. 

శంక :- 

“పుత్రకర్మ వదితిచేత్‌” 1.32 

వుతకర్శవదితిచేత్‌ = తండ్రియందుగల గర్భాధాన రూపకర్ణము 
కాలాంతరమున జనించు వుత్రునియందు సంసార రూపమైన ఉపకారమును 
కలిగించునట్లు, కర్తయందలి యద్భష్టము భిన్నకాలిక భోక్త కువకారము 
కలిగింపగలదని చెపవ్హ్రదురేని, 

సమాధానము :- 

“న, అస్తి హితత్ర స్థిర ఏకాత్మా, యోగర్భాధానాది 

నా సంప్కియతే” 1.33 

న = మీ దృష్టాంతము సరికాదు, పొ = కారణమేమన, తత్ర 
= వైదికుల నిద్ధాంతమున, యః = ఏ జీవాత్మ గర్భాధానాదినా = 
గర్భాదానాది సంసారము ద్వారమున, నంియతే = నంన్ఫురింవబడు 
చున్నదో ఆ యాత్మ అన్తి = ఉన్నది. ఆ యాత్మ, స్థిరః = స్థితి 
శీలము, ఏకాత్మా = ఒకే జీవాత్మ - వురువుడు. 

తండ్రిచే. చేయబడిన గర్భాధానాదికర్మ భిన్న కాలిక పుత్రున 
కుపకరించు చున్నట్లని చెప్పిన ఉదాహరణము బౌధ్భుల సిద్ధాంతమును 
సాధింపనేరదు. పితృనిష్టకర్మము భిన్న కాలీనపుత్రున కుపకరించుటను 
వైదికు లంగీకరింతురు. వారి సిద్ధాంతమున నాత్మస్థిరము. క్షణికము 
కాదు. కాబట్టి తండ్రి యెవని నుద్దేశించి గర్భాధాన రూపసంస్మారము 
ద్వారా ఉపకారము చేయుచున్నాడో ఆయాత్మ లేకపోలేదు. సంస్మారమనగా 
ఉన్న వస్తువునందు మణియొక గుణమును కలిగించుటయే. కాబట్టి 
వైదికుల మతమున పితృకర్మ పుత్రున కుపకరించు ననుటలో దోష 
మావంతయు లేదు. కాని బౌద్ధులకు స్థిరమైన యాత్మ యొండు లేదు. 
కాగాపై యుదాహరణముతో కాలాంతరమున నుండు ఆతుగత యదప 

స ష్టము 

కాలాంతరమున నుండు ఆత్మ కుపకరింప గలదని చెప్పనెంచుట 
సాహసము. కాగా విషయోపరాగము వలన బంధ మేర్చడగలదను 


నం! 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 91 


బౌద్ధుల వాద మసంగతమని భావము. 
బంధ విషయమున బౌద్ధమతమును నిరాకరించి (ప్రసంగ వశమున 
వైభాషికులమతమే దోషయుక్తమని చెప్పదలచి యా మతమును మరల 


నుట్టంకించుచున్నాడు. 
శంక :- 
“స్టిర కార్యాసిద్దేః క్షణికత్వమ్‌” 1.34 
థె ధి డె 


స్థిరకార్యానిద్దేః = స్థీరముగానుండు కార్యము (భావవదార్ధము) 
ఒండును లభింపనందున, క్షణికత్వమ్‌ ఆ అన్నియు క్షణికములే 

లోకమున నొక్క వస్తువును స్థిరముగా నుండుటమనము 
చూడలేకున్నాము. ఉదాహరణమునకైన నొక పదార్థము స్థిరముగా 
నుండునది లభింపదు. కాబట్టి భావపదార్ధము లన్నియు క్షణికములే. 
క్షణికమనగా పుట్టిన క్షణముననుండి మరుక్షణమున లేకుండునది. 

సమాధానము :- 

“న ప్రత్యభిజ్ఞాబాధాత్‌” 1.35 

(వత్యభిజ్ఞాబాధాత్‌ = 'అదేయిది” యని గుర్తించుటచేత క్షణికత్త్వము 
బాధింవబడుచుండుటవలన, న ౌ ఎవస్తువును క్షణికముకాదు. 

ఒక క్షణమున నొక వస్తువును కంటితో చూచి మటియొక 
క్షణమున నా వస్తువును చేతితో స్పృశించి పూర్వ క్షణమున నేను 
కింటితో చూచిన వస్తువే యిది యని మరుక్షణమున గుర్తించుచున్నాను. 
ఇట్లు గుర్తించుటయే సంస్కృతమున ప్రత్యభిజ్ఞ యనబడును. వస్తువులన్నియు 
క్షణికములయినచో నిట్టి. ప్రత్యభిజ్ఞ కలుగజాలదు. ప్రత్యభిజ్ఞ కలుగు 
చున్నది. కాబట్టి వస్తువులు క్షణికములు గావు. 


“శ్రుతి న్యాయవిరోధాచ్చ” 1.86 
(శ్రుతి న్యాయవిరోధాచ్చ = “సదేవసోమ్యు...” అను (శ్రుతి 
“కథమసతః....” అను న్యాయము, ఈ రెండును వస్తుసత్త్య్వమును 


బోధించుచు. క్షణికత్వమును విరోధించుట వలనను క్షణిక 
వాదమనంగతము. 


“సదేవసోమ్యేదమగ్ర ఆసీత్‌” ఛాం. 6.2.1 
(ఈ ప్రపంచము ప్రథమమున సత్తుగానే యుండెను.) 
“కథమసతః సజ్ఞాయేత” ఛాం. 6.21 


Scanned by CamScanner 


22 సాంఖ్య దర్శనము 
(అసత్తునుండి సత్తెట్లు కలుగగలదు?) అను నీ వాక్యములు 
జగత్తుయొక్క సత్యమును - ఉనికిని - బోధించుచున్నవి. కాబట్టీ 
వైభాషికులు చెప్పు జగత్తు యొక్క క్షణికత్వము (శ్రుతికి, న్యాయమునకును 
విరుద్ధమగుచున్నదని భావము. 

శంక :- 


పైన ఉదాహరించిన (శ్రుతిన్యాయములు భావపదార్థములన్నియు 
(జగత్తు) సత్వము గలవి యనియే బోధించు చున్నవి గాని క్షణికత్వమును 
నిషేధించుట లేదుగదా? యన :- 

సమాధానము :- 

“దృష్టాంతాసిద్ధేశ్చ” 1.37 

దృష్టాంతాసిద్దేశ్ళ = దృష్టాంతము సిద్ధింపనందువలన. 

బౌద్ధులు జగత్తులోని భావపదార్థములన్నియు క్షణికములనుటకు 
దీపశిఖను ఉదాహరణముగ జెప్పుదురు. (యత్‌ సత్‌ తత్‌ క్షణికమ్‌ 
యథా దీపశిఖా) (ఏది సత్వమో యది క్షణికము - దీపశిఖవలె) 
భావపదార్ధము క్షణికమనుట కుదాహరించు దీపశిఖ క్షణికమనుట 
సిద్ధముకాదు. దీపశిఖయందలి యనేక క్షణములను మనము సరిగా 
గుర్తింపజాలకపోవుటచే క్షణిక మనుచున్నాము. కాని వాస్తవమున నది 
క్షణికమే కాదు. కాబట్టి దృష్టాంతము సిద్ధింపనిది బౌద్ధవాదము సిద్ధము 
కాదని భావము. 

మతియు క్షణిక వాదుల మతము నంగీకరించినచో కార్యకారణ 
భావమును సంభవింపదనుచున్నాడు. 

“యుగ పజ్ఞాయంమానయో రృకార్య కారణ భావళి” 1.38 

యుగ వజ్ఞాయమానయోః = ఒకే సమయముననుత్పన్నమగు 
రెండు వస్తువులలో, కార్యకారణ భావః = కార్యకారణ భావము, న = 
ఉండనేరదు. 

ఏక క్షణమున నుత్పన్నమగు రెండు వస్తువులు పరస్పరము 
కార్యకారణ భావము కలిగియుండనేరవు. కొమ్ములుండు జంతువులకు 
రెండు కొమ్ములొకే సమయమున నుత్సన్నమగుట చూచుచున్నాము. ఆ 
రెంటిలో నేది దేనికి కారణము? ఏదియును కాదు. కాబటి యొకే 
క్షణమున నుత్పన్నములగు వానిలో పరస్పరము కార్యకారణము 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 23 


నంగీకరింపజాల మనుట నికువము. కారణము కార్యమునకు 
పూర్వక్షణమున తప్పక యుండవలయు ననునది నియమము. 
క్రమముగా నేర్చడువానిలోనే కార్యకారణ భావ మేర్చడ గలదని 
యంగీకరింతురేని నయ్యదియు క్షణిక వాదమున సంభవము కాదు. 
“పూర్వాపాయే ఉత్తరాయోగాత్‌” 1.39 
వూర్వాపాయే = కారణము నశళించినవుడు, ఉత్తరాయోగాత్‌ = 
కార్యోత్సత్తి కలుగజాలనందున, కార్య కారణ భావ మేర్చదజాలదు. 
మట్టి లేనపుడు కుండ యెట్లు కలుగును? కలుగదు. కార్యము 
ఉపాదాన కారణమందే యుండును. కాబట్టి యుపాదాన కారణము 
క్షణమున కార్యము కలుగ నేరదు. మట్టి, కుండ రెండు నొకే క్షణమున 
నంగీకరింతురేని కార్య కారణ భావము కలుగ నేరదు. పూర్వోత్తర 
క్షణములలో నంగీకరింతురేని కుండ యేర్చడు క్షణమున కారణమైన 
మట్టి యుండదు. క్షణికము కాబట్టి. అందువలన కారణములేని క్షణమున 
కార్యమెట్లు కలుగ గలదు? అసంభవము. కాగా క్షణికవాదుల సిద్ధాంత 
మంగీకరించినచో కార్య కారణ భావము ' కలుగనేరదని భావము. 
మతియు 
“తద్భావే తదయోగా దుభయ వ్యభిచారా దపిన” 1.40 
తద్భావే = కార్య- కారణములున్నవుడు, తదయోగాత్‌ = కారణ 
కారము లుండనందున, ఉభయ వ్యభిచారాదపి = అన్వయ వ్యతిరేకములు 
వ్యభిచరించుచున్నందున, న కార్య కారణభావము నంభవింవదు. 
క్షణికవాదుల సిద్ధాంతమున ప్రతి భావపదార్థమును క్షణికము 
కాబట్టి, కారణమున్నపుడు కార్యముండదు కార్యమున్నపుడు కారణ 
ముండనేరదు. అట్టియెడ కార్య. కారణ భావమే సంభవము కానేరదు. 
కార్య కారణ భావము అన్వయ వ్యతిరేకములకు వ్యభిచారము లేని 
తావుననే యుండగలదు. అన్వయ వ్యతిరేకములు కార్యకారణ 
భావఘటకములని భావము. కార్యోత్పత్తి కలుగు క్షణమున నుపాదాన 
కారణ ముండుట అన్వయము. ఉపాదానకారణములేని క్షణమున 
కార్యోత్సత్తి కలుగకుండుట వ్యతిరేకము. క్షణికా వాద మంగీకరింతుమేని 
ఉపాదానకారణమైన మట్టియున్న క్షణమున కుండ యేర్చడదు. మట్టిలేని 
క్షణమున కుండ యేర్చడును. ఈస్థితి పైన వర్ణించిన యన్వయ వ్యతిరేక 


Scanned by CamScanner 


24. సాంఖ్య దర్శనము 


నియమమును వ్యభిచరించు చున్నది. అందువలన కార్యకారణ భావ 
మేర్చడజాలదు. కాబట్టి క్షణికవాద మసంగతము. 

కార్యోత్పత్తిక్షణమున నిమిత్తకారణముండదు. అట్లే 
యుపాదానకారణము సయితము కార్యోత్పత్తికణమున నుండకున్న నేమి 
యన :- 

“పూర్వభావమాత్రే ననియమళ” 1.41 

వూర్వభావమాత్రే = ఉపాదానకారణము కార్యముకంటె ఫూర్వమున్న 
చాలునని యంగీకరించినచ్తో ననియమః = ఈ కార్యమున కిదియే 
యుపాదానకారణమని నియమము కలుగనేరదు. 

కారణము కార్యముకంటె పూర్వభావియైన చాలునని మాత్ర 
మంగీకరించిన నయ్యది నిమిత్త కారణమున కన్వయింప వీలగును. ' 
నిమిత్త కారణము కార్యోత్సత్తి క్షణమున నుండవలయునను నియమము 
లేదు. కాని యది యుపాదానకారణ విషయమున నంగీకరింప 
వలనుపడదు. అంగీకరింతుమేని మట్టి కుండ కుపాదానకారణమైనట్లు 
కుండ యేర్చడు క్షణమునకు పూర్వముండు ప్రతి పదార్థము దాని 
కుపాదాన కారణమని యంగీకరింప వలసి వచ్చును. అప్పుడు నిమిత్త 
కారణమునకును నుపాదానకారణమునకును గల భేదమును నియమించున 
దేమి యున్నది? ఏమియు నుండదు. కాబట్టి యుపాదానకారణము 
కార్యోత్బత్తి క్షణమునలేకున్న నేమి యనుట పొసగదు. కార్య ముత్సన్నమగు 
క్షణముననుండు కారణమే యుపాదాన కారణమగును. 

యోగాచార మత నిరాకరణము :- 

“న విజ్ఞాన మాత్రం బాహ్యప్రతీతేఃొ 1.42 

బాహ్వావ్రతీతేః = బావ్యామున వస్తుజ్ఞానము కలుగుచున్నందున, 
విజ్ఞానమాత్రం = జగత్తంతయు విజ్ఞానమే యనుట, న = తగదు. 

బాహ్యమున .ఘట పటాది వస్తు జాతమున్నట్లు ప్రతీతి (జ్ఞానము) 
కలుగుచున్నందున జగత్తంతయు విజ్ఞానమే కాని వేరొండు 
బాహ్యవస్తువులేదనుట సరికాదని భావము. 

స్వప్న జ్ఞానమువలెనే బాహ్యజ్ఞానము కలుగుచున్న దందురేని :- 

“తదభావే తదభావా చ్చూన్యం తర్ది” 1.43 

తర్హి = బావ్యోర్థమే లేకున్న, శూన్యం = జగత్తే శూన్యమగును. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 25 


తదభావే = బావ్యావస్తువే లేకున్నచో తదభావాత్‌ = విజ్ఞానమును 
కలుగ జాలనందున. 

బాహ్య వస్తులుండుట వలననే విజ్ఞానము కలుగుచున్నది. ఘట 
పట విజ్ఞానసంతతి యవి యున్నచోటనే కలుగుచున్నది. అవి లేనియెడ 
నట్టి జ్ఞానమే కలగదు. కాబట్టి బాహ్యవస్తువు నంగీకరింపని పక్షమున 
విజ్ఞానమే కలుగదు. కావున జగత్తు శూన్యమగునని భావము. 

నిర్విషయమైన విజ్ఞానమొండు లోకమున కలుగదు. కాబట్టి స్పప్న 
విషయిక జ్ఞానమునకును బాహ్యవస్తువులే మూలమని యంగీకరింతురు. 

శూన్య వాది మతము :- 
“శూన్యంతత్వం, భావోవినశ్యతి, వస్తు ధర్మత్వా ద్వినాశస్య” 1.44 
వినాళస్య = నాళము, వస్తు ధర్భత్వాత్‌ = వస్తు న్వభావమగుట 
వలన, భావః = భావవదార్ధ మంతయు, వినశ్యతి = నళించును. 
కావున, తత్వం = తత్త్వము. శూన్యం = శూన్యమే. 

లోకమున ప్రతివస్తువు నశించుట చూచు చున్నాము. కాబట్టి 
నాశము వస్తు స్వభావమని తేలుచున్నది. కాగా శూన్యమే తత్వమని 
యభిప్రాయము. 

సమాథానము :- 

“అపవాద మాత్ర మబుద్దానామ్‌” 1.45 

భావ పదార్థములన్నియు నశించు నవియే యనుట, అబుద్దానాం 
= శాస్త్రతత్వము నెౌజుగనివారి, అవవాదమాత్రమ్‌ = మిథ్యావ్రవాదము 
మాత్రమే. 

(యో యే భావః స సర్వో వినశ్యత్యేవ) ప్రతిభావ పదార్థమును 
నశించునదియే యని బుద్ధిమంతులంగీకరింపరు. ఇయ్యది శాస్తతత్వము 
నెజుగని వారి యపవాదము. కారణ మేమన :- కారణవంతములైన 
పదార్థములే నశించును. నిరవయవ పదార్థములు నశింపవు. మటియు 
“ఘటము జీర్ణించినది” అనునట్లు 'ఘట మతీతము” అనియు నందుము. 
అందువలన ఘటమునందలి యతీతావస్థయే సిద్ధించును కాని దాని 
నాశము కాదు. కాబట్టి వినాశిత్వమును పురస్కరించుకొని శూన్య 
వాదము సిద్ధింపదని భావము. 

కాబట్టి చేయవలసిన దేమన :- 


Scanned by CamScanner 


26 సాంఖ్య దర్శనము 


“ఉభయ పక్ష నమాన క్షేమత్వాదయ మపి” 1.46 

ఉభయ..... క్షేమత్వాత్‌ = పూర్వ నిరాకత రెండు వక్షములతో 
నమాన క్షేమము కలదగుటవలన, అయమవి = శూన్యవాదము సైతము 
త్యాజ్యమే యని నూత్రార్ధము. 

సౌత్రాంతిక వైభాషికు లిరువురును క్షణిక బాహ్య వస్తువుల 
నంగీకరింతురు. అదియొక పక్షము. యోగాచారుడు క్షణిక విజ్ఞానమును 
మాత్ర మంగీకరించును. ఇది రెండవ పక్షము. శూన్యవాదము 
మూడవపక్షము. ఇయ్యది పై రెండు పక్షములతో సమాన మగుటచే 
నియ్యదియు వానివలె నిరాకరణీయమే యని భావము. 

దుఃఖనివృత్తి రూప పరమ పురుషార్థము, దానికి సాధనము, 
రెండును శూన్యములే యగుటచే సమానరూపత యేర్పడుచున్నది. కాబట్టి 
యీ పక్షమేల త్యాజ్యమన :- 

“అపురుషార్థత్వ ముభయథా” 1.47 

ళశూన్యవాదమునకు, ఉభయధా౭_ వీ = రెండు విధములను, 
అవురుషార్ధత్వం = వురుషార్థత నిద్ధింపదు. 

దుఃఖనివృత్తి రూపమున గాని, తత్సాధన రూపమున గాని, 
ఆత్మకు శూన్యభావము సంపాదించుట పురుషార్థత్వ మెట్లుకాగలదు? 
కాజాలదు. కాబట్టి శూన్యవాదము సైతము త్యాజ్యమే కాని (గ్రాహ్యము 
కాదనీ భావము. 

ఇట్లు నాస్తికుల వాదములను నిరాకరించి, వారు చెప్పు 
విషయోపరాగాదులవలన పురుషునకు బంధమేర్చడజాలదని నిరూపించిన 
మీదట పురుషబంధము గతివిశేషము వలన కలుగగల దనగా దానిని 
నిరాకరించుచున్నాడు. 

“నగతి విశేషాత్‌” 1.48 


న గతి విశేషాత్‌ = దివ్యాదివ్య శరీరములందు వ్రవేశించుట 
వలన నాత్ళుకు బంధమేర్పుడ జాలదు. 

పురుషుడొక శరీరమునుండి మరియొక శరీరమున (ప్రవేశించును. 
శరీర ప్రవేశ రూపగతివలన బంధమేర్చడ గలదన నదియు సంభవము 
కాదని సూత్రాభిప్రాయము. 

కారణ మేమన :- 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 27 


“నిష్కియస్య తద సంభవాత్‌” 1.49 

నిషుయన్య = (క్రియావరిణామ రహొతుడైన వురుషునకు, 
తదసంభావత్‌ = గతి సంభవము కానందువలన. 

నిష్కియుడైన పురుషునకు గతి కలుగనేరదు. కాబట్టి గతీ 
బంధహేతువు కాదని భావము. పురుషుడు మధ్యమ పరిమాణము 
కలవాడని యంగీకరించిన గతి సంభవమే కదాయన :- 

“మూర్తత్వాద్‌ ఘటాదివత్సమాన దర్మాపత్తావపసిద్దాంత” 1.50 

ఘటాదివత్‌ = ఘటాదులవలె మూర్తత్వాత్‌ 
వరిమాణము కలదగుటవలన నమాన థర్మావతా = ఘటము 
మూర్తమగుటచే సావయవమైనట్లు ఆత్మయు మధ్యమవరిమాణము 
కలదగుటచే సావయవము కావలనివచ్చును. కాగా, అవనిద్ధాంతః = 
ఆత్మ నిత్వమని యంగీకరించిన న్వనిద్ధాంతమునకు వోని కలుగును. 

ఆత్మపదార్థము ఘటమువలె మూర్తము (మధ్యమ పరిమాణము 
కలది) అని యంగీకరించినచో ఘటమువలె నదియు సాయవ 
పదార్థమగును. ఘట మనిత్యమైనట్లు - అతీతాద్యవస్థల బొందునట్లు - 
ఆత్మయు ననిత్యమగును. ఆత్మ నిత్యమను స్వసిద్ధాంతమునకే హాని 
కలుగును. కాబట్టి ఆత్మ మధ్యమ పరిమాణము కలది కాదని భావము. 

పురుషుడు నిష్కియుడైన నతనియందు గతిని తెలుపు (శ్రుతు 
లెట్లు సంగతము లగునన :- 

“గతి శ్రుతి రప్యుపాధి యోగా దాకాశవత్‌” 1.51 

గతి శ్రుతి రపి = గతిని తెలువు (ఢ్రుతికూడ, ఆకాశవత్‌ = 
ఆకాశమువలా, ఉపొధియోగాత్‌ = డఉపొధి నంబంధమువలన 
నువవన్నమగును. 

“పుణ్యేన పుణ్యం లోకం, నయతి పాపేన పాపమ్‌” ప్రశ్న 2.7 

(ప్రణ్యముచే పుణ్యలోకమును, పాపముచే పాపలోకమును పొందును.) 
అను నిట్టి గతిని తెలుపు ఉపనిషద్వాక్యములు ఉపాధిసంబంధముచే 
నాత్మయందు గతిని బోధించుచున్నట్లు చెప్పిన సంగతములు కావచ్చు. 
ఆకాశము (క్రియారహితము. అయినను ఘటాద్యుపాధుల సంబంధమున 
ఘటా కాశమునందు గమనా గమనములు వ్యవహరింపబడుచున్నవి. 
అట్లే యాత్మయందును బుద్ధిసత్వ్వమనెడి యుపాధి సంబంధముచే గతి 


Scanned by CamScanner 


28 సాంఖ్య దర్శనము 


నంగీకరించిన దోషముండనేరదు - వాస్తవమున నందెట్రి 
క్రియాపరిణామము నుండనేరదని భావము. స 

'ఆత్మ అణుపరిమాణము కలది. ఆకాశము విభుపరిమాణమవ్రు 
కలది. ఉపాధియుక్త పురుషునందు (్రుతిబోధిత గతిని సమన్వయించుటక్త 
ఉపాధియుక్త అకాశము ఉదహరింపబడినది. కాబట్టి ఉపాధిగమనముచే 
నుపధేయమునందు గమన మున్నట్లెంచబడునని చెప్పుటయే, యీ 
యుదాహరణమున ప్రకృతము”' అని వైదికుల మతము. 

అటులయిన కర్మవలన నేర్చడు నదృష్టము పురుష బంధమునకు 
హేతువేల కాదన :- 

“న కర్మణాప్యతద్ధర్మత్వాత్‌” 1.52 

కర్ణణావీ = కర్మమువలన కలిగెడి యదృష్టముచేతను, న = 
బంధమేర్హుడదు - అతద్ధర్థుత్వాత్‌ = అద్భృష్టము వురుషధర్శము కానందున, 

ఈ సూత్రమున కార్యమునకు బదులు కారణశబ్దము 
(ప్రయోగింపబడినది. కాబట్టి “కర్మణా అను పదమునకు కర్మజన్యమైన 
యదృష్టముచే” అని యర్థము వ్రాయబడినది. అదృష్టము పురుషధర్మము 
కాదు కావున నది పురుషబంధమునకు హేతువు కాదని భావము. 

అన్యధర్మ మన్యునేల బంధింపదన :- 


“అతి ప్రసక్తి రస్యధర్మత్వే” 1.53 

అన్యధర్భత్వే = బంధము దాని కారణములు భిన్నపదార్ధము 
లయినబో, అతి(వనక్తిః = ముక్తులును బద్దులు కావలనీన 
(ప్రసంగమేర్చడును. 


అన్యధర్మ మన్యుని బంధమునకు హేతువగునెడల ముక్తులును 
బద్భులు కావలసి వత్తురు. కాబట్టి యిది పొసగదని భావము. 

అదృష్టము పురుషధర్మమే యనిన కలుగు విరోధ మేమన :- 

“నిర్గుణాది (శ్రుతి విరోధశ్చేతి” 1.54 

(ఇందలి “ఇతి” శబ్దము బంధకారణములను పరిశీలించుట 
సమాప్తమైనట్లు సూచించుటకు) అదృష్టము పురుషధర్మముగా 
నంగీకరించినచో- 

(“అసంగోహ్యయం పురుషః” బృ. అ 6.8.15.) 
(పురుషు డసంగుడు) అని గుణసంగము పురుషునకు లేదని 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 29 


చెప్పు నిర్గుణ (శుతితో విరోధము కలుగునని భావము - 

కాపారుతవలె ప్రకృతి పురుష సంయోగము సైతము బద్ధముక్త 
పురుషులకు సమానముగానే యుండును. కాబట్టి ప్రకృతి సంబంధమువలన 
పురుషుడు బద్దుడెట్లు కాగలడన :- 

“తద్యోగో£_ ప్యవివేకా న్నసమానత్వమ్‌” 1.55 

పురుషునకు, తద్యోగో౭ వి = ప్రకతి నంబంధము కూద, 
అవివేకాల్‌ = అవివేకమువలననే కలుగును. కావున, ననమానత్వమ్‌ = 
కాలాదులవలె (ప్రకృతి సంబంధము బద్దముక్తులకు సమానము కాదు. 

ఈ యధ్యాయమున పందొమ్మిదవ సూత్రమునందు ప్రకృతి 
పురుషసంబంధమువలననే బంధమేర్చడగలదని చెప్పి యుంటిమి. ప్రకృతి 
సంబంధము కాలాదుల సంబంధమువలెనే బద్ధముక్తభేదము లేక యెల్లరికిని 
కలుగునుగదా! అందువలన ప్రకృతి సంబంధము పురుష సంబంధమునకు 
హేతువని యంగీకరించినచో ముక్తులును, బద్దులుకావలసి వత్తురని 
శంకించి దానికి సమాధానముగా నీ సూత్రము రచియింపబడినది. 
ప్రకృతి పురుషులకు గల సామాన్యసంబంధ మిట వివక్షితము కాదనియు 
అవివేకమువలన కలిగెడి ప్రకృతి పురుష సంబంధమే బంధమునకు 
హేతువనియు నిందు వివరింపబడినది. ముక్త పురుషులతో ప్రకృతికి 
సామాన్యసంబంధ మున్నప్పటికిని, అవివేకకృతసంబంధ ముండదు. 
ముక్తులలో నవివేకముండ నేరదు కదా! కాబట్టీ దోషము లేదని 
భావము. 

అవివేకము బంధమునకు హేతువైనచో ముక్తి గలుగ వలయుననిన 
అవివేకము తొలగ వలయునుగదా! అదియెట్లు సంభవ మన :- 

“నియత కారణా త్తదుచ్చిత్తి ర్వా ంతవత్‌” 1.56 

నియత కారణాత్‌ = ms నియత కారణము వలన, 
తదుచ్చిత్తి = అవివేకము తొలగును. ధ్వాంతవత్‌ = ఆలోకమువలన 
చీకటి తొలగునట్లు. 

(పకాశమువలన చీకటి నశించునట్లు వివేకమువలన నవివేకము 
నశించును. అటుపైన వివేకమువలన నేర్పడు ప్రకృతి పురుషులకు గల 
విశేష సంబంధము తొలగును. నాడు దుఃఖాత్యంత నివృత్తి యనెడు 
మోక్షము కలుగగలదని భావము. యోగ శాస్త్రము నందును సమాధి 


Scanned by CamScanner 


త్‌ సాంఖ్య దర్శనము 


పాదమున (వివేకఖ్యాతి రవిప్లవా హోనోపాయః ఇతి) వివేకఖ్యాతి 
మోక్షము నెట్లు కలిగించునో వివరింపబడినది. వివరములు నాచే 
రచింపబడిన యోగదర్శనమున చూడగలరు. 

ప్రకృతి పురుష వివేకమువలన ప్రకృతి పురుషులకు సంబంధించిన 
అవివేకము నశించినను ఇతరావివేకము లెట్లు నాశము 
నందగలవన :- 

“ప్రధానా వివేకా దన్యావివేకస్య తద్దానే హానమ్‌” 1.57 

(వధానా వివేకాత్‌ = ముఖ్యమైన యవివేకము వలన, అన్యా 
వివేకన్ఫ్య = ఇతరావినేకము కలుగు చుండును. కాబట్టీ తద్దానే = 
మూలా వివేకము నశించిన, వోనమ్‌ = మిగిలిన యవివేకము 
నశించును. 

ఇందు ప్రధానా వివేకమనగా మూలప్రకృతికి సంబంధించిన 
యవివేకమనియు, అన్యావివేకమనగా ప్రకృతి కార్యము లయిన 
మహాత్తత్వాదికి సంబంధించిన యవివేకమనియు (గ్రహింప వలయును. 
ప్రధాన యవివేకము వలననే యన్యావివేకములు కలుగును. కాబట్టి 
కారణ నాశమున కార్యనాశ మగునను నియమము ననుసరించి ప్రకృతి 
పురుషుల యవివేకము నశించిన మీదట యితరావివేకము లన్నియు 
నశించునని భావము. 

వివేకమువలన మోక్షము నంగీకరించినచో పురుషుడు బద్దుడని 
చెప్పక తప్పదు. కాబట్టి, పురుషుడు నిత్యశుద్ధ బుద్ధ ముక్తుడెట్లగు నన 

“వాజ్‌ మాత్రం నతు తత్త్వం చిత్తస్థితేవ” 1.58 

వురువునకు చెవు బంధమంతయు, వాజ్‌ మాత్రం = మాట 
మాత్రమే, నతు తత్త్వం = వాస్తవము కాదు. చిత్రస్థితే = బంధము 
చిత్తమునం దుండుట వలన. 

మోక్షమునకు పూర్వముండు బంధమంతము పురుషునిదే యనుట 
వాస్తవము కాదు. సృటికమునందు కనబడురంగులు స్ఫటికమునకు 
చెందనట్లు బంధము పురుషునికి చెందదు. అయ్యది చిత్తధర్శ్మము - 
బంధము, మోక్షము, వివేకము, అవివేకము, సుఖము, దుఃఖము 
ననునవి యన్నియు చిత్తమునందే యుండును. చిత్త సామీప్యమువలన 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 31 


నవిపురుషునందు ప్రతిభాసించును. కాబట్టి స్వతః బంధమోక్షములు 
పురుషునివి కావు. అందువలన నతని నిత్య శుద్ధ బుద్ధ ముక్తత్వమునకు 
లోటు వాటిల్లదు. 

పురుషునకు బంధాదులు వాజ్మాత్రములే యైనచో శ్రవణమననము 
వలననే యవితొలగిపోగలవు. (శ్రుతిస్కృతులు మోక్షహేతువైన వివేక 
ప్రత్యయమును సాక్షాత్మారము చేసికొనవలయునని సాక్షాత్మార పర్యంత 
ముపదేశింపనేల? 

“యుక్తితో పిన బాధ్యతే దిజ్‌ మూఢవ దపరోక్షాద్భతే” 1.59 

బంధాదులు, వాజ్‌ మాత్రమైనను, దిజ్‌ మూధవత్‌ = దిగ్ర్రమ 
కలిగినవానివలె అవరోక్షాద్భతే = ప్రత్యక్షము కలుగనంతవరకు, 
యుక్తితోల_ పి = (శవణమననముల (ినికిడి, యుక్తి) వలనను, నబాధ్యతే 
= తొలగింవబదవు. 

భ్రమ కలిగినవానికి యథార్థము సాక్షాత్మారము కానంతవరకు నా 
భ్రమ తొలగదు. అట్లే పురుషునకు విన్నంత మాత్రమున గానీ 
యుక్తులతో నాలోచించిన మాత్రమున గానీ బంధము తొలగనేరదు. 
దిగ్‌ (భ్రమజెందిన పురుషునకు సరియైన దిశకు సంబంధించిన 
సాక్షాత్మారము కలిగినపుడే యది తొలగును. అట్లే బంధాదులును 
వివేకజ్ఞాన సాక్షాత్మారమువలననే తొలగగలవు - కేవల శ్రవణాదులవలన 
తొలగవని భావము. 

మోక్ష సాధనమైన వివేకప్రత్యయ మేప్రకృత్యాదుల వలన 
కలుగవలయుననుచున్నారో యాప్రకృత్యాదు లెట్లు సిద్ధించు నన :- 

“అచాక్షుషాణా మనుమానేన బోధో ధూమాదిభిరివ వహ్నే” 1.60 

అచాక్షుషాణామ్‌ = (వ్రత్యక్షముకాని (వక్ఫుత్యాది సూక్ష్రృపదార్థములు, 
అనుమానేనబోధః = అనుమాన ప్రమాణముబే సిద్ధించును. వహ్నేః = 
అగ్ని, ధూమాదిభిరివ = ధూమాదిహేతువులచే నిద్ధించు నట్లు 
వంచభూతము, లువాని కార్యములైన దోవోదులు, మనకు 
ట్రత్యక్షములగుచున్నవి, కాని వానికి కారణభూతములగు సూక్ష్మము 
లయిన ప్రకతి మవాత్తత్వాదులు అనుమానముచే నిద్ధించునని భావము. 

సూత్రమునందు (ప్రత్యక్షానుమాన (ప్రమాణములు స్పష్టముగా 
గ్రహింపబడినవి. ఈ సూత్రములను వ్యాఖ్యానించుచు విజ్ఞాన భిక్షువు 


Scanned by CamScanner 


32 సాంఖ్య దర్శనము 


అనుమాన (ప్రమాణమునకు గమ్యము కానివి యామగము ద్వారా 
తెలియనగునని వర్ణించియున్నారు. తన యీ వాక్యమును 
బలపరచుకొనుటకై కారిక యొకటి యుదాహరించిరి. 

“సామాన్యతస్తు దృష్టాదతీంద్రియాణాం (ప్రతీతి రనుమానాత్‌, 

తస్మాదపి చాసిద్ధం పరోక్ష మాప్తాగమాత్సిద్ధమ్‌” 

“ఇంద్రియగోచరములు కాని పదార్థములు సామాన్యతో 
దృష్ట్రానుమానము ద్వారమున తెలియనగును. అనుమానముతోను సిద్ధపడని 
పదార్థము లాప్రవచనముద్వారా సిద్ధించును.” 

అప్రత్యక్ష ప్రకృత్యాది పదార్థముల నూహించుట కనువగు 
సామాన్యతో దృష్ట కార్యలింగక అనుమానమును ప్రదర్శించుటకు పూర్వము 
ప్రకృతి తత్మార్యములలో గల కార్య కారణభావమును ప్రదర్శించుచున్నాడు. 

“సత్వరజస్త మసాం సామ్యావస్థా ప్రకృతిః 1. 

ప్రకృతేర్మహాన్‌; 1. మహతో౭_హంకారః 1. 

అహంకారాత్‌ పంచ తన్నాత్రాణి ఉభయమింద్రియం 16. 

తన్మాత్రేభ్యః స్థూల భూతాని 5. 

పురుషః1. ఇతి వంచవింశతిర్లణః” 1.61 

సత్వము, రజస్సు, తమస్సు నను మూటి సామ్యావస్థ (ప్రథానము 
-ప్రకృతి; ప్రకృతి నుండి మహత్రత్వము - బుద్ధి తత్వము; 
మహత్తత్వమునుండి అహంకారము; శబ్దస్పర్భరూప రసగంధ తన్మాత్రములు, 
త్వక్కు చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రూణము నను జ్ఞానేంద్రియములు, 
వాక్కు పాణి, పాదము, పాయువు, ఉపస్థ యను కర్మేంద్రియములు; 
మనస్సు, తన్మాత్రములనుండి ఆకాశము, వాయువు, అగ్ని జలము, 
భూమి యను నైదుభూతములు నుత్సన్నములగును. పురుషుడు 
దేనినుండియు నుత్సన్నము కాడు. పురుషునినుండి యేదియు పుట్టదు. 
ఇట్లు ప్రకృతి మొదలు పురుషునివరకు గల తత్వములు ఇరువది 
యెదు. 

ఇందు సత్వరజస్తమస్సులు మూడును ద్రవ్యములే కాని గుణములు 
కావు. ఇవి స్వయముగా సంయోగ విభాగ చలత్వాది గుణములు 
కలిగియున్నవి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము నని 
గుణపదముచే వీనిని వ్యవహరించుటకు కారణము పురుషబంధమునకు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 33 


ఇవి గుణములు- త్రాళ్ళు- గా నుపయోగించుటయే. 

సత్త్వరజస్తమస్సుల సామ్యావస్థ యన నిట నా మూడు పదార్థములు 
నొక దానితో నొకటి న్యూనాధిక పరిమాణములో కలియకుండుటయే 
యని తెలియవలయును. ఆ యవస్థయు కార్యము కాదు - 
కారణరూపమే. ప్రకృతి కార్యము మహత్తత్వము. తత్మార్యము 
అహంకారము - అహంకార కార్యములు పంచతన్మాత్రాదులని 
తెలియునది. వీని స్వరూపనిర్ణయము ముందుసూత్రములందు చేయబడును. 

(ప్రకృతి మహత్తత్వాదులు కార్య కారణములయిన నగునుగాక. 
కాని యిందే కార్యమువలన నే కారణము అనుమానముచే తెలియదగు 
నన :- గ 

“స్టూలాత్‌ పంచతన్నాత్రస్య” 1.62 

స్థూలాత్‌ = వృుథివ్యాది స్థూల వంచభూతములనెడు కార్యము 
వలన, వంచతన్నాత్రస్య = గంధాది వంచ తన్మాతముల యొక్క బోధ 
సామాన్యముతో దృువ్టానుమానముచే కలుగును. 

బాహ్యేంద్రియములచే (గ్రహింప వీలయిన గుణములు కలిగియుండుట 
స్ఫూలత యనబడును. పృథివిలో గంధ గుణమున్నది. అది 
నాసికేంద్రియముచే  గ్రహింపనగును. కాబట్టి పృథివి స్టూలము. ఇట్లే 
జలాదులు. 

కార్యపదార్థము కారణవంతమై యుండవలయు నను నది సామాన్య 
న్యాయము. స్థూలములయిన భూమ్యాదులు కార్య పదార్థములు, వానికి 
కారణములైన సూక్ష్మపదార్థము లుండవలయును. అవియే గంధథాది 
పంచతన్న్మాత్రములు. 


“బాహ్యా భ్యంత రాభ్యాం తైశ్చాహంకారస్య” 1.63 
బావ్యోభ్యంతరాభ్యాం = మనన్సు, జ్ఞానోం(ద్రియములు, 


కర్మేంద్రియములు నను కార్యముల వలనను, తైళ్ళ = గంధాది 
తన్మాతముల వలనను, అవాంకారన్య = అహంకారము యొక్క ప్రతీతి 
కలుగును. 

బాహ్యములు నాభ్యంతరమునను నేకా దశేంద్రియములనెడు 
కార్యద్రవ్యములకును, ఇట్లే గంధాది తన్మాత్రములకును కారణముగా 
నహంకారము అనుమానము ద్వారమున నూహింప బడునని భావము. 


Scanned by CamScanner 


34 సాంఖ్య దర్శనము 


“తేనాంతఃకరణస్య” 1.64 

తేన = అవాంకారరూవ కార్యమువలన అంతకరణన్య = 
బుద్ధితత్త్వ మూపొంవబదును. 

మనుస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము నని యంతఃకరణము 
నలువిధముల చెప్పబడును. ఈ నాలుగు దశలు బుద్ధిసత్వమునకు 
సంబంధించినవే - బుద్ధిసత్వము సంకల్పించినపుడు మనస్సుగాను, 
నిశ్చయించినపుడు బుద్ధిగాను, ఆలోచించునపుడు చిత్తముగాను, 
అహంభావము కలిగినపుడు అహంకారముగాను, వ్యవహరింపబడును. 

“తతః ప్రకృతేః 1.65 

తతః = అంతకరణమైన _బుద్ధినత్వమువలన, _ ప్రకృతేః = 
సర్వమునకు మూలమైన ప్రకతియిక్క జ్ఞానము అనుమానము వలన 
కలుగును. 

కార్య కారణభావమును పురస్కరించుకొని యనుమానము ద్వారా 
ప్రకృత్యాది పదార్థములు సిద్ధించినను పురుషుడెట్లు తెలియనగు నన :- 

“సహంత పరార్థత్వాత్‌ పురుషస్య” 1.66 

సంవాత వరార్ధత్వాత్‌ = అనేక వస్తువులు కలియుట యితర 
భోగావవర్ధముల కొజకే కాబట్టి, పురుషస్య = పురుమని (వతీతి యను 
మానమువలన కలుగును. 

పరస్పరము కలిసియుండు పదార్థములు సంహతము లనబడును. 
ప్రకృతి మహత్తత్వాదులు సంహతములు, శయ్య, ఆసనము, భోజనము 
మున్నగునవి భోక్త కొటకైనట్లు పరస్పర మిళితములయిన ప్రకృతి 
తత్మార్యములు పురుషునకు భోగము, నపవర్గమును కలిగించుటకేయని 
యూహింపనగును. ఇట పరార్థత్వము పరునకు భోగమును అపవర్గమును 
కలిగించుటయే. ప్రకృతి తత్మార్యముల సంహననము (కలయిక) పురుష 
బోధకమని భావము. 

మహత్తత్వాదులకు వలె మూల ప్రకృతికిని కారణ మూహింప 
నగును కదాయన :- 

“మూలే మూలాభావ దమూలం మూలమ్‌” 1.67 

మూలే = మూలకారణమైన ప్రకృతియందు, మూలాభావాత్‌ = 
మఖియొక కారణము లేనందున, మూలం = మహదాది యిరువదిమూడు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 35 


తత్త్యములకు మూలకారణమైన (ప్రధానము, అమూలమ్‌ = కారణ 
రపొతమే. 

అన్నిటికి మూలకారణమైన ప్రకృతికి వేరు కారణము లేదని 
భావము. 

మూలకారణమునకు కారణముండదని యేల యంగీకరింప 
వలయునిన :- 

“పారంపర్యే౭_ ప్యేకత్ర పరినిష్టేతి సంజ్ఞామాత్రమ్‌” 1.68 

పారంవర్యే = మూల ప్రకృతికి మణియొక (వ్రక్ఫృతి కలదనియు, 
దానికి మజియొకటి యనియు నిట్లు వరంవర నంగీకరించినను, ఏకత్ర 
చివరకొక తావున, పరినిష్టా = వర్వవనానము నంగీకరింవక తవ్పుదు. 
కాబట్టి యా చివరి కారణమే మూల ప్రకతి యని యంగీకరింతుము. 
అందువలన, నంజ్ఞామాత్రం సంజ్ఞలోనే వివాదమగును కాని భేదము 


లేదని యర్థము. 
కారణ మేమగు :- 
“సమానః ప్రకృతేర్ద్యయోః” 1.69 
ద్వయోః =. వాది (వ్రతివాదులకు, (వక్ఫతేః = ప్రకృతి 


నంగీకరించుట,  నమానః = నమానవమే. 

మూలకారణ మొకటి యంగీకరింపక తప్పదు కాబట్టి వివాదమునకు 
తావులేదు. 

ప్రకృతి పురుషులిట్లు అనుమానము వలన సిద్ధించుచుండ శాస్త్ర 
(శవణమువలననే సులభమగు నీ వివేక ప్రత్యయ మేల కలుగదన :- 

“అధికారి తైవిధ్యాన్న నియమః” 170 

అధికారి త్రెవిధ్యాత్‌ = అధికారులు మువ్విధములుగా నుండుట 
వలన, ననియమః = (శవణమాత్రమువలన నౌెల్లరికి వివేకజ్ఞానము 
ద్ధధముగా కలుగునను నియమములేదు. 

మందులు, మధ్యములు, ఉత్తములునని యధికారులలో 
భేదములుండును. వినగానే యెల్లరికి వివేకముకలుగునని చెప్పవీలులేదు. 

ప్రకృతి మహత్తత్వాదులలో మొదట కార్యమెయ్యది యన :- 
“మహదాఖ్య మాద్యం కార్యం తన్మనః” మం! 
మవాదాఖ్యం ' = మవాత్తత్వమనెడి నామముగల, కార్యం = 


Scanned by CamScanner 


36 సాంఖ్య దర్శనము 


కార్యము. ఆద్యం = ్రకృతినుండి యేర్భడు కార్యములలో మొదటిది, 
తన్మనః = ఆదియే మనస్సు. 

ప్రకృతినుండి యేర్చడు మొదటి కార్యము మనస్సు. మనస్సు 
మననమును తెలుపును. మనన మనగా నిశ్చయ జ్ఞానము. అదియే 
బుద్ది యనబడును. 

“చరమో౭_ హంకారః” 1.72 

అవాంకారః = అవాంకారము, చరమః = బుద్ధితత్వమునకు 
తరువాత నేర్చడును. 

“తత్మార్యత్వ ముత్తరేషామ్‌” 1.73 

ఉత్తరేషామ్‌ = పంచతన్నాత్రాదులు, తత్మార్యత్వమ్‌ = ఆ 
యవహంకారమునుండి జనించును. 


ఇట్లే పంచతన్మాత్రములనుండి పంచభూతములని తెలిసి 
కొనవలయును. 


అటులయిన నన్నియు ప్రకృతివలననే జనించినవి యని యెట్లు 

చెప్పగలమన :- 
“ఆద్యహేతుతా తద్వారా పారంపర్వే ప్యణువత్‌” 1.74 

పారంవర్యేల_ పి = పరంపరగానైనను, తద్ద్వారా = మహత్తత్వాదుల 
మూలమున, ఆద్యహేతుతా = మూలకారణ మైన ప్రకృతియే కారణమున 
వచ్చును. అణువత్‌ = అణువులవలె, 

వైశేషికాదులు అణువులవలననే కార్యము లన్నియు 
నేర్చడునట్లంగీకరింతురు. అణువులచే ద్వణుకములు, త్యణుకములు 
ననుక్రమముతో కార్యజాత మేర్చడును. అట్లే ప్రకృతి వలన మహత్తత్వాదు 
లేర్పడును. అహంకారము మొదలు మిగిలిన కార్యజాతమునకు (ప్రకృతి 
సాక్షాత్తుగా కారణముగాకున్నను పరంపరగా కారణ మనుటలో నెట్టి 
దోషము లేదని భావము. 

పురుషుడు ప్రకృతియు రెండును నిత్యములే కాబట్టి కార్య 
జగత్తేర్చడుటకు ముందు రెండు నుండును. అట్టియెడ జగత్తునకు 
ప్రకృతియే కారణము. పురుషుడు కాదనుటెట్లన :- 

“పూర్వ భావిత్వేద్వయో రేకతరస్య హానే_ న్యతరయోగః 1.5 

ద్వయోః = ప్రకృతి పురుషులు, వూర్వభావిత్వే = జగత్తునకు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 37 


పూర్వమున్నవుటికిన ఏకతరన్య = వురువుడు వరిణామి కానందున, 
పోరే = జరత్మారణమగుట సంభవము కాకపోవటచేత, అన్యతర యోగః 
= (ప్రక్ఫుతియే కారణముగా నంగీకరింవబడినది. 

ప్రకృతి పురుషులలో ప్రకృతి పరిణామము నొందగలదు. పరుషుడు 
అపరిణామి. కాబట్టి ప్రకృతియే జగత్తునకు కారణము కాగలదని 
భావము. 

ప్రకృతికంటె భిన్నముగా నొక పరిచ్చిన్నమైన పదార్ధము నేల 
జగత్మారణముగా కల్పింపరాదన :- 

“పరిచ్చిన్నం న సర్వోపాదనమ్‌” 1.76 

వరిచ్చిన్నం = ఏకదేశి పదార్ధము, నర్యోపాదానం = అన్నిటికి 
నుపొదాన కారణము, న = కాదు. 

పరిచ్చిన్న మనగా పృధివ్యాదులవలె కొంతప్రదేశము నాక్రమంపగల 
పదార్థము. అట్టిది జగత్తులోని సర్వకార్య జాతమునకు నుపాదాన 
కారణము కాజాలదు. కాబట్టి ప్రకృతి వంటి మహత్మారణమే యంగీకరింపక 
తప్పదని భావము. 

“తదుత్పత్తి శ్రుతేశ్ళ” 1:77 

మణియు శ్రుతి యందును ప్రకృతి నుండియే జగత్తంతయు 
నుత్సన్న మైనట్లు వర్ణింపబడినది. 

“తద్ధేదం తర్హ్య వ్యాకృతమాసీత్త 

న్నామరూపాభ్యామేవ వ్యాక్రియత” బృ.ఆ. 1.4.7 

(అవ్యాకృత (ప్రకృతియే నామరూపములతో వ్యాకృత మయ్యెను.) 
అనుశ్రుతి వాక్యములు సైతము ప్రకృతి మూలకమే జగత్తని 
చెప్పుచున్నందువలన నంతకుమించి మణియొక పరిచ్చిన్న కారణ 
మంగీకరింపదని భావము. 

“నావస్తునో వస్తుసిద్ధిః” 1.78 

అవస్తునః = అభావమువలన, వస్తుసిద్ధః = భావోత్పత్తి న = 
కలుగదు. 

కార్యకారణములు రెండు సమానరూపము కలవిగా నుండవలయును. 
కాబట్టి యభావము వలన భావ జగత్తేర్చడ జాలదు. 

ముత్యపు చిప్పలోకలుగు రజతజ్ఞానమువలె నీ జగత్తును అవస్తు 


ళో 


Scanned by CamScanner 


38 సాంఖ్య దర్శనము 


వేల కాదన :- 
“ఆబాధా దదుష్ట కారణ జన్యత్వాచ్చనావస్తుత్వమ” 1.79 

ఆబాధాద్‌ = బాధితము కానందువలన, అదుష్ట కారణజన్యత్వాచ్చ 
= దుష్టకారణమువలన జనింవనందునను, అవస్తుత్వం న = జగత్తు 
అభావము కాదు. 

చీకటిలో తళ తళ లాడు ముత్యపు చిప్పను జూచి వెండియని 
(భ్రమ కలుగును దీనినే దార్శనికులు శుక్తి రజతజ్ఞానమందురు. అనగా 
రజతము (వెండి) లేకున్నను రజతజ్ఞానము కలుగునన్నమాట. అట్లే 
జగత్తు వస్తువు (భావపదార్థము) కాకున్నను వస్తువుగా నేల కనబడరాదు? 
అని శంకాభిప్రాయము. కాని ఇట్టి జ్ఞానము చీకటి తొలగగానే శుక్తి 
శుక్తిగానే కనబడును. రజత జ్ఞానము (బాధితమగును) తొలగిపోవును. 
అందువలన నది బాధితజ్ఞాన మనబడును. శుక్తి రజతజ్ఞానము 
బాధితమైనట్లు జగత్తు కొంతసేపు వస్తువుగా కనిపించి యటుపై అవస్తువుగా 
కనిపింపకపోవుటవలన నిది బాధితము కాదు. అందువలన జగత్తభావము 
- అవస్తుననుట సంగతము కాదని భావము. 

మటియు కంటిలో దోషమేర్చడినపుడు - పీతిమరోగము (కామెరలు) 
- కలిగినపుడు తెల్లని శంఖము పచ్చగా కనబడును - తెలుపు పచ్చగా 
కనబడుటకు - అనగా పచ్చదనము లేనిది పచ్చదనము కనిపించుటకు 
కంటిదోషము కారణము. కాబట్టి యది దుష్టకారణమువలన కలిగిన 
జ్ఞానము. కంటిలో పీతిమరోగము పోయినపుడు శంఖము తెల్లగానే 
కనిపించును. మనకు కలుగు జగత్తు యొక్క జ్ఞానము దుష్టకారణజన్యమును 
కాదు. కాబట్టి జగత్తు వస్తువే- భావమే-కాని యవస్తువు కాదు. 

అభావము నుండి భావరూప జగత్తు కలుగకుండుటకు హేతు 
వేమన :- 

“భావే తద్యోగేన తల్సిద్ధి రభావే తదభావాత్‌ 

కుతస్తరాం తత్సిద్ధికొ 1.80 

భావే = కారణము భావమైనవుడు (వస్తువైనవుడు) తద్యోగే = 
దాని నంబంధమువలన, తల్సిద్ధి 2 = భావమైన కార్యనిద్ద్ధి కలుగును. 
అభావే = కారణ మభావమయిననాడు, తదభావాత్‌ = కారణసంబంధము 
లేకపోవుటవలన, కుతస్తరాం తట్సిద్ధిః = భావరూవ కార్యమెట్లు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 39 


సీద్ధింపగలదు? 

కారణము వస్తువైనపుడు దాని సంబంధము వలన నుత్పన్నమగు 
కార్యమును వస్తువగును. కారణమే యభావమైన దానితో సంబంధము 
కలుగుట కవకాశములేదు. కాబట్టి యభావమువలన భావ (వస్తు) 
రూపజగత్తు కలుగుననుట సంభవముకాదని భావము. 

కర్మజగత్కారణ మేల కాదన :- 

“న కర్మణ ఉపాదానత్వాయోగాత్‌” 1.81 

ఉపాదానత్వాయోగాత్‌ = ఉపొదానకారణము కాజాలనందున, కర్శణః 
= కర్శవలన న = జగదుత్తత్తి కలుగదు. 

కర్మ జగదుత్ప్సత్తికి నిమిత్త కారణమగును కాని ఉపాదాన కారణము 
కాజాలదని భావము. 

కర్మ జగదుత్పత్తికి నిమిత్త కారణ మగు నెడల దాని వలననే 
మోక్షము కలుగవచ్చును కదా! వివేకజ్ఞానమేల? యన :- 

“నానుశ్ర వికాదపి తల్సిద్ధి, సాధ్యత్వే 

నా వృత్తి యోగా దపురుషార్ధత్వమ్‌” 1.82 

అను(శ్రవికాదపి = వైదికకర్ణ వలనను, న తల్సిద్ధః = మోక్షసిద్ధి 
కలుగదు. సాధ్యత్వేన = మోక్షము కర్ణ సాధ్యమైనచో, ఆవృత్తి యోగాత్‌ 
= పఫునరావత్తి సంబింధమువలన, నయ్యది, అవురుషార్ధత్వమ్‌ = వరమ 
పురుషార్థము - మోక్షము - కాదు. 

వైదిక కర్మలకును మోక్షము సాధ్యము కాదు. మోక్షము 
పునరావృత్తితో కూడియుండరాదు. కర్మసాధ్యము పునరావృత్తితో 
కూడియుండును. (తద్యధథేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవా 
ముత్రిపుణ్యచితో లోకః క్షీయతే) (క్రీణే పుణ్యే మర్యలోకం విశంతి) (కర్మ 
ఫలము నశించును. పుణ్యము క్షీణించిన తదుపరి మర్యలోకమున 
మరల ప్రవేశింతురు.) అనునిట్టి (శ్రుతిసృతులు కర్మసాధ్యము మోక్షము 
కాదనియే చెప్పుచున్నవి. వైదిక కర్మలే మోక్షమును సంపాదింప నేరనపుడు 
లౌకికకర్మల వలన మోక్ష మెట్లు సిద్ధింప గలదు! కాబట్టి కర్మ 
మోక్షమునకు నిమిత్తము కానేరదని భావము. 

ఉపాసానాదులద్వారా మోక్షసుఖము ననుభవింప బ్రహ్మలోకమును 
పొందిన వారికి పునరావృత్తి యేల కలుగదన - 


Scanned by CamScanner 


40 సాంఖ్య దర్శనము 


“తత్ర ప్రాప్త వివేకస్యానావృత్తి (శ్రుతిః 1.83 

తత్ర = బ్రావ్మాలోక గతులలో ట్రాప్తవివేకన్వ = వివేకము 
కలిగినవారికే, అనావ్యత్తి (శ్రుతిః = పునరావృత్తి కలుగదని (శ్రుతిచెప్పును, 

“తేషు బ్రహ్మలోకేషు పరాః పరావతో వసంతి. 

తేషాం న పునరావృత్తిః” బృ. ఆ. 8.245 

(బ్రహ్మలోకమున పరులు, పరావతులు నుందురు. వారికి 
పునరావృత్తి యుండదు.) అను నీ వాక్యములు వివేకము కలవారికి 
మోక్షప్రాప్తి కలుగునని చెప్పుచున్నవి. కాబట్టి వివేకమే మోక్షమునకు 
హేతువు; కర్మలు కావు. 

అటులయిన కర్మకు ఫలమేమన :- 

“దుఃఖాద్దుఃఖం జలాభిషేకవన్న జాడ్య విమోకః 1.84 

జలాభిషేకవత్‌ = రోగికి జలాభిషేకమువలౌ, కర్శలవలన, 
దూఃఖాద్దుఃఖం = దూఃఖపరంవరయే కలుగును. నజాద్య విమోకః = 
అవివేకము తొలగదు. 

రోగికి స్నానము రోగమును పెంచునట్లు దృష్టాదృష్ట కర్మములన్నియు 
హింసాది పాపములతో కూడి దుఃఖ పరంపరనే కలిగించును కాని, 
దుఃఖములకు మూలమైన యవివేకమును తొలగించి మోక్షమును 
కలిగింపజాలవని భావము. 

కామ్యకర్మలు దుఃఖ ఫలకములు కావచ్చును కాని నిష్కామ 
కర్మలకు దుఃఖఫల మేల కలుగునన :- 

“కామ్యేం_కామ్యేం పి సాధ్యత్వా విశేషాత్‌” 1.85 

కామ్యే౭ కామ్యేల పి = కామ్యము నందును అకామ్యమునందును, 
సాధ్యత్వా విశేషాత్‌ = సాధ్యములో భేదము లేనందున, దుఃఖమే 
కలుగును: 

నిష్కామ కర్మ ఫలముసైతము సాక్షాత్తుగా మోక్షము కాదు. 
వివేకజ్ఞానమే మోక్షమునకు కారణము. నిష్కామ కర్మము ద్వారా అంతః 
కరణము శుద్ధమగును. అటుపై వివేక జ్ఞానము కలుగును. తదనంతరమే 
మోక్షము. అందువలననే (తమేతం (బ్రాహ్మణా వివిదిష న్తి యజ్ఞేనదానేన 
కర్మణాల. నాశకేన. బృ. ఆ. 6. 4. 22) (యజ్ఞ దానాదులద్వారా ఆత్మ 
నెలుగ గోరుదురు- బ్రాహ్మణులు) యుపనిషత్తులలోను అంతః కరణశుద్ధి 


Be ==. న పనన నానన వవాయాననననేనే 
Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 41 


ద్వారా మోక్ష హేతువునైన సత్వ పురుషాన్యతా ఖ్యాతి కలుగునని 
వర్ణింపబడినది. ఇయ్యదియు దుఃఖమే కాని సుఖముకాదు. 

అటులయిన మోక్షము మాత్రము దుఃఖ మేల కాదు? అదియు 
సాధ్యమేకదా యన :- : 

“నిజముక్తస్య బంధధ్వంసమాత్రం పరం నసమానత్వమ్‌” 1.86 

నిజముక్తన్య = అత్మీయ వివేకమువలన ముక్తుడైనవానికి, వరం 
= అత్యంతమైన, బంధధ్వంనమాత్రం = బంధనివృత్తి కలుగును, 
ననమానత్వమ్‌ = కాబట్టి కర్ణఫల సమానత యుందదు. 

వివేకమువలన అవివేక జనిత దుఃఖముల సంబంధము తొలగును. 
అనగా దుఃఖము లతీతావస్థను బొందును. మరల బంధ మేర్చడదు. 
కాబట్టి కర్మసాధ్యములగు ఫలసమానత మోక్షమున కుండ నేరదని 
భావము. 

ప్రకృతి పురుషవివేకము మోక్షోపాయమైన కానిమ్ము. ప్రమాణము 
లన నేమో చెప్పనంతవరకు నది యెట్లు సిద్ధంప గలదన :- 

“ద్వయో రేకతరస్యవా౭_ష ప్యసన్నికృష్టార్థ “పంచ్చితిః ప్రమా, 

తత్సాధక తమం యత్‌ తత్‌ (త్రివిధం ప్రమాణమ్‌” 1.87 

ద్వయోః = బుద్ధి వురుషుడు నను నీ రెంటిలో, ఏకతరస్వవా2_ 
వి = బుద్ధియిక్క గానీ లేక వురుషునియొక్క గానీ, అనన్ని కృష్ణార్థ 
పరిచ్చితిః = పూర్వము తెలియని వస్తువు తనయందున్నట్లు తెలిసికొనుట, 
(వమా = ప్రమ యనబడను. యత్‌ = ఏది, తత్సాధకతమం = ఆ 
(ప్రమకు అతిశయ సాధకమో, తత్‌ = అది, ప్రమాణమ్‌ = ప్రమాణము, 
(ివిధం = ప్రమాణము మూడు విధములు. 

సాంఖ్యుల జ్ఞాన ప్రక్రియయందు బాహ్య వస్తువులైన ఘట 
పటాదులు బుద్ధియందో లేక పురుషునందో ఆరోహించును. బుద్ధి 
సత్వము వస్వాకారమును బొందుటచే బుద్ధి ఉందాకోహించుటు. 
సాన్నిధ్యము వలన బుద్ధి పురుషునందు ప్రతిబింబించుటచేత బుద్ధిగత 
వస్తువులును పురుషునం దారో హించి నట్లగును. పురుషుడును, 
బుద్ధియు ప్రమాత పదముచే వ్యవహరింబడును. కాబట్టి ప్రమాతయందు 
బాహ్య వస్తువుల యారోహణ మిట సన్నికర్షముగా నెంచబడును. సన్ని 
కృష్ణ మనగా అధిగతము. అసన్నికృృష్ణమనగా అనధిగతము. పరిచ్చిత్తి 


Scanned by CamScanner 


42 సాంఖ్య దర్శనము 


యన తనయం దున్నట్లు తెలిసికొనుట. ఇట్లు బాహ్యమున నున్న 
వస్తువు అదివరకు తెలియబడక, పురుషునందో లేక బుద్ధియందో 
యారోహించును. అనగా స్వరూపముతో ప్రాప్తించును. ఇట్లు ప్రాప్తించుటయే 
ప్రమ యనబడును. ఆ ప్రమకు సాధనమైనది ప్రమాణ మనబడును. 
సాంఖ్యులు ప్రత్యక్షము, అనుమానము, శబ్దము నను మూడు 
ప్రమాణముల నంగీకరింతురు. 

ఈప్రమ బుద్ధి నిష్టమైనపుడు బుద్ధి ప్రమాత్రియగును. పురుషుడు 
సాక్షియగును. “ఇది ఘటము” 'ఇది పటము” అను నిట్టి జ్ఞానము ప్రమ 
యగును. నేత్రములు మున్నగు నింద్రియములు ప్రమాణము లగును. 
ప్రమ పురుషనిష్టమయినపుడు బుద్ధియందు ప్రతిబింబించు పురుషుడు | 
ప్రమాత యగును, బుద్ధిలో ప్రతిబింబించు పురుషునియందుండు ప్రమయే | 
పురుష నిష్ట ప్రమ యని శాస్త్రమున వ్యవహరింతురు. ఆ ప్రతిబింబిత | 
పురుషుడే సాక్షియు నగును. ఇది ఘటము, ఇది పటము, అను 
వస్వాకారమును బొందిన బుద్ధి వృత్తి ప్రమాణమగును. నేత్రాదులు 
గౌణప్రమాణముగా నెంచబడును. ముఖ్య ప్రమాణము బుద్ధి వృత్తియే 
యని భావము. 

ప్రమాణము లనేకములుండ మూడే యననేల యన :- 

“తత్సిద్దౌ సర్వసిద్ధేః నాధిక్య సిద్ధికి” 188. 

తత్సిడద్దా = మూడు (వమాణములవలననే, నర్వనిడ్డా = అంతయు | 
నిద్ధించుచుండ, అధిక్యనిద్ధిిన = ఉపమానాది ఇతర (ప్రమాణములు 
నిద్ధింవనేరవు. 

ప్రత్యక్షానుమాన శబ్ద (ప్రమాణములతోనే సర్వ పదార్ధజ్ఞానము 
కలుగును. కాబట్టి యితర ప్రమాణము లన్నియు నీ మూడు 
(ప్రమాణములందే యంతర్భూతము లగు నని భావము. 

ప్రత్యక్ష ప్రమాణ లక్షణము :- 

“యత్సంబద్ధం సత్‌ తదాకారోల్లేఖి విజ్ఞానం తత్రత్యక్షమ్‌” 1.89 

సంబద్ధం సత్‌ = ఇంద్రియ సన్నికర్షముద్వారా వస్తువుతో సంబద్ధమై, 
తదాకారోల్లేఖి = వస్తువు అకారమును ధరించు, యత్‌ = ఘటమిది, 
పటమిది యనెడు, విజ్ఞానం = బుద్ధివృత్తి రూవజ్ఞాన మేది కలదో, తత్‌ 
(పత్వక్షమ్‌ = అది ప్రత్యక్ష (ప్రమాణము. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 43 


ఇంద్రియ సన్నికర్షము ద్వారా వస్తువును చేరి వస్తువు యొక్క 
యాకారమును ధరించి యా వస్తు వెయ్యదియో తెలుపునట్టి బుద్ధివృత్తి 
యనెడు జ్ఞానము (ప్రత్యక్ష ప్రమాణమని భావము. 

యోగులు గతించి నట్టియు, భవిష్యత్మాలమున నేర్చడునట్టియు, 
దూరమున నుండు నట్టియు వస్తువులను తెలిసి కొందురుగదా! అట్టియెడ 
ఇంద్రియ సన్నికర్ష ముండదు, కాబట్టి యోగి ప్రత్యక్షమునందు ప్రత్యక్ష 
లక్షణ మెట్లు వర్తింపగలదన :- 

“యోగినా మబాహ్యప్రత్యక్షత్వా న్నదోషః” 1.90 

యోగినామ్‌ = యోగుల దప్రత్యక్షము, అబావ్యూ టప్రత్యక్షత్వాల్‌ 
= బాహేంద్రియ నన్నికర్షము ద్వారమున నేర్హడునది కాదు, కాబట్టి 
నదోషః = దోషములేదు. 

ప్రత్యక్ష లక్షణము ఇంద్రియ సన్నికర్షముద్వారా కలుగునని 
చెప్పటవలన యోగి ప్రతక్ష మీట లక్ష్యము కాదని తెలిసికొనవలయునని 
భావము. 

లేక యోగి ప్రత్యక్షము సైతము లక్ష్యమైనచో 

“లీన వస్తు లబ్బాతిశయ సంబంధాద్‌ వా౭_దోషఃి 1.91 

లీక... నంబంధాత్‌ వా = అతీతా నాగతాది వస్తువులందును 
యోగళక్తి వలనవిశేష నంబంధమును నంపాదించుటవలన, అదోషః = 
దోషముందదు. 

యోగి తన శక్తిచే గతించినట్టియు, రానున్నట్టియు, దూర 
వ్యవహితములయినట్టియు వస్తువులతో తన యింద్రియములను 
సంబద్ధమొనర్చి వాని నెజటుగగలడు. కాబట్టి ఇంద్రియ సన్నికర్షము 
యోగి ప్రత్యక్షమున నున్నదనియే తెలియును. అందువలన ప్రత్యక్ష 
లక్షణమున నెట్టి దోషమును లేదు. 

ఈశ్వరునకును ప్రత్యక్షజ్ఞానము కలుగును గదా! అయ్యది 
జన్యమైనప్పటికిని ఇంద్రియ సన్నికర్షముద్వారా నేర్చడునది కాదు. కాబట్టి 
యీశ్వర (ప్రత్యక్షమున లక్షణ మవ్యాప్తమగును గదా యన :- 

“ఈశ్వరా సిద్ధేః 1.92 

ఈశ్వరుడే సిద్ధింపనందున ఈశ్వర |ప్రత్యక్షమున లక్షణ 
మవ్యాప్తమనుట యుక్తము కాదని భావము. 


Scanned by CamScanner 


44 సాంఖ్య దర్శనము 


ఈశ్వరసిద్ధి యేల కలుగదన :- 
“ముక్తబద్దయో రన్యత రాభావాత్‌ న తల్సిద్ధికొ 193 
ముక్త..... “భావాత్‌ = ముక్తబద్ద పురుషులలో నొకదును కానందున 
తల్సిద్ధః = ఈశ్వరసిద్ధి న = కలుగజాలదు. 
ఈశ్వరుడెట్లో సాధింపబడినను నతడు పురుషుదే కావలసి 
యుండును. పురుషుడయిన పక్షమున నతడు బద్భుడో, ముక్తుడో కావలసి 
యుండును. బద్దులు ముక్తులు నైన పురుషులలో నెవరును నీశ్వరుడు 
కానందువలన నీశ్వరుడు సిద్ధింప జాలడని భావము. 
ఈశ్వరసిద్ధి కలుగకుండుటకు హేతు వేమన :- 
“ఉభయథాప్య సత్మర్భత్వమ్‌” 1.94 
ఉభయధథా౭. పి = బద్దుడైనను, ముక్త్తుడైనను, అనత్శర్ణ త్వమ్‌ = 
జగత్తు నుత్తన్నము చేయుట నంభవము కాదు. 
బద్ధ పురుషుడు జగత్తునుత్సన్నము చేయగలడందుమా? అత 
డసమర్ధు డగుటచే చేయజాలడు. ముక్త పురుషుడు జగత్తు నుత్చన్నము 
చేయునందుమా? అతనికి ప్రయోజనము లేదు కాబట్టి జగత్తు నుత్సన్నము 
చేయడు. కాబట్టి యీశ్వర సిద్ధి యెట్లు కాగలదని భావము. 
జగదుత్సత్తి యసంభవ మగుటచే నీశ్వరుడు సిద్ధింపకున్న పోనిండు. 
కాని యాగమములందు విధింపబడిన యీశ్వరుని ప్రశంస, ఉపాసన 
మున్నగువాని వలన నీశ్వరుని సిద్ధి సంభవమేకదా? యన :- 
“ముక్తాత్మనః ప్రశంసోపాసా సిద్ధస్యవా” 1.95 
ముక్తాత్సనః = ముక్తినిబొందిన ' జీవుని ప్రశంసా = దుఖ 
రాపాత్తమునలన నీళ్చరునివలె ప్రళంనయు, వా = మజియు, నిద్దస్య 
తవఃవప్రభావమువలన నిద్ధిబొందిన జీవుని ఉపాసా = ఉపాననయు 
ahi ల్‌ వర్ణింవబదుటవలన నీశ్వరసిద్ధి కలుగదు. 
“ఈశ్వరాసిద్దేః అను సూత్రమునుండి యీ సూత్రము వరకు గల 
సందేహములన్నియు జైనులవిగా భావించి సమాధానములు చెప్పబడెను. 
ఆగమములును జైనులవిగానే గ్రహింపవలెను. జైనుల యాగమములందు 
గల ప్రశంపోపాసనలు జీవులలో ముక్తులను సిద్ధులు నయిన వారికి 
సంబంధించినవియే; ముక్తులు అసంగులు. వారికి "జ్ఞాన మసంభవము. 
సిద్ధులు సశరీరులే కాబట్టి వారిజ్ఞాన మింద్రియజన్యమే యగును 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 45 


అందువలన ప్రత్యక్షలక్షణమున దోషము లేదని భావము. 

సాంఖ్యుల మతమునను ఈశ్వరుడు నిత్యశుద్ధ బుద్ధ ముక్త 
స్వభావుదే కాబట్టి యతడు ప్రకృతి పురుషాధిష్టాన మెట్లు కాగలడన:- 

“తత్సన్నిధానా దధిష్టాతృత్వం మణివత్‌” 1.19 

మణివత్‌ = అయస్మాంతమణి సామీవ్య మాత్రముచే లోవామును 
(పేరేవించునట్లు, తత్సన్నిధానాత్‌ = (ప్రకతి వురుషుల సామీవ్వము 
వలన, అధివ్రాత్ధత్వం = పరమేశ్చరునందు ప్రకృతి పురుష నియంతృత్త్వము 
సిద్ధించును. 

సాంఖ్యుల మతమున పరమేశ్వరుడు క్లేశకర్మ విపాకాశయముల 
సంస్పర్శము లేనివాడు కాబట్టి నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడనుట 
నిస్సంశయము. అయినను నతడు జ్ఞాన క్రియాశక్తులు గలవాడుగా 
నంగీకరింతురు. అతనితో సమానుడుగాని అధికుడుగాని లేడని భావము. 
కాబట్టి సంనిధి మాత్రముననే యతనియందు ప్రకృతి పురుషుల 
యథిష్టానము సిద్ధించును. ప్రకృతి పురుషులతో నతనికిగల 
సాక్షాత్సంబంధమే సన్నిధి యనబడును. ఆ సంబంధము సంయోగము 
కానీ, సమవాయము కానీ కాదు. స్వస్వామిభావ సంబంధము. ఈశ్వరుడు 
స్వామి; ప్రకృతి పురుషులు స్వత్వము (స్వమ్‌)- 

ఈ స్యస్వామిభావ సంబంధము నిత్యము. అందువలననే యతడు 
సర్వదా ముక్తుడు, సర్వదా ఈశ్వరుడు నని వైదికులందురు. నిత్యశుద్ధ 
ముక్త స్వభావుడయ్యు నిఖిల శక్తి సంపన్నుడు కాబట్టి ప్రకృతి పురుషుల 
కాధారుడగుటలో నెట్టి దోషము లేదని భావము. 

చైతన్యమునందు జీవులు నీశ్వరసమానులే కాబట్టి జీవులవలె 
నీశ్వరుడు సంకల్పముద్వారా ప్రకృతి పురుషుల కధిష్టాత యేల కాగూడదు? 
సన్నిధి మాత్రముననే యననేల యన :- 

“విశేష కార్యేష్యపి జీవానామ్‌” 1.97 

జీవానామవీ = జీవులకును, విశేషకార్వేషు = ఆవోరవివోరాది 
కార్యములందు, (తత్సన్నిధానాదధిష్టాత్పత్వమ్‌,)  బుద్ధినాన్నిధ్యమువలన 
బుద్ద్రధిష్టాత్పత్వమే కాని నంకల్పాదులవలన కాదు. 

బుద్ధియందు ప్రతిబింబితములైన యహంకారముతో కూడిన 
చేతనములు జీవులు. కాబట్టి జీవులకును బుద్ధిసాన్నిధ్యము కలదు. ఆ 


Scanned by CamScanner 


46 సాంఖ్య దర్శనము 


సాన్నిధ్యమువలననే జీవులు బుద్ధికధిష్టాతలు. ఆ యధిష్టాతృత్వముపలననే 
బుద్ధియందు సంకల్పాదులు కలుగును. ఆహార విహారాదులు సంపన్నము 
లగును. కాబట్టి జీవులున్న సంకల్పాదులచే కార్యసంపాదకులనుట యుక్తము 
కాదు. బుద్ధికిసమీపమున నుండుటచే బుద్ధియందు సంకల్పాదులు 
కలుగును. అటుపై కార్యములు. కాబట్టి జీవ సాద్భశ్యముచే నీశ్వరునందు 
సంకల్పాదు లంగీకరింప నవసరము లేదని భావము. 

అటులయిన సర్గారంభమున జీవులకు వేదవాక్యార్భోపదేశమెట్లు 
కలిగిన దన :- 

“సిద్ధరూప బోద్ధత్వాద్వాక్యార్థోపదేశః” 1.98 

సిద్దరూప బోద్దుత్వాత్‌ = నిఖిలశక్తి సంపన్న రూవుడ్రైన పరమాత్ముడు 
సన్నిధి మాత్రము చేతనే జ్ఞానదానము చేయగలడు కాబట్టి, వాక్చార్టోపదేశ 
= అగ్ని మున్నగు మవార్షలద్వారా వేద వాక్యార్థము లను బోధించుట 

సమస్త శక్తి సంపన్నుడగు పరమాత్ముడు సామీపష్యమున నుండి 
జ్ఞానము నాసంగ గలడు. ఈశ్వర సాన్నిధ్యము వలననే శుద్ధాంతః 
కరణులయిన బుషులకు వేద వాక్యముల యర్థము బోధపడినదని 
భావము. 

పురుషుడు సామీవ్యము వలననే యధిష్టాన మగుచో 
పురుషునియందు గల యధిష్టాతృత్వము గౌణమగును. ముఖ్యమగు 
నధిష్టాతృత్వ మెట నుండు నన :- 

“అంతఃకరణస్య తదుజ్వలితత్వాత్‌ లోహ వదధిష్టాతృత్వమ్‌” 1.99 

లోవావత్‌ = ఇనుమువలె తదుజలితత్వాత్‌ = బితిళక్తి యనబడు 
వురువునిచే చేతనవంతముగా చేయబడినందున, అంతఃకరణన్య = బుద్ధి 
సత్యమునకు, అధిప్పాత్పత్వం = ముఖ్యమైన యధిష్టాతృత్వము. 

దహనశక్తిగల వహ్ని సమీపమున నున్న ఇనుము జ్వలించును. 
అగ్ని సంయోగముచే ఇనుము' కాలి యితర పదార్థములను కాల్బును. 
అట్లే చేతనశక్తి గలిగిన పురుషుని సామీష్యమున నున్న బుద్ధిసత్వము 
(అంతఃకరణము) చేతనము గలదై సంకల్పాదులకు ఆశ్రయమగును. 
కాబట్టి సంకల్పాదులకు అధివ్టానము (ఆశయము) బుద్ధిసత్వ మగుచున్నది. 
అందువలన ముఖ్యాధిష్టాతృత్వము బుద్ధి సత్వమునందే కలదని 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము 47 


యంగీకరింపవలయును. పురుషుడు సంకల్పాదులకు వాస్తవమున 
నాశ్రయము కాకపోవుటచే నతనియం దెట్టి పరిణామము నుండదని 
భావము. 

ప్రత్యక్షమును వర్ణించి తదుపరి అనుమాన ప్రమాణలక్షణము 
చెప్పుచున్నాడు. 

“ప్రతిబంధదృశః ప్రతిబద్ధజ్ఞాన మనుమానమ్‌” 1.100 

(ప్రతిబంధద్భశః = వ్యాప్తిదర్భనము వలన, (వతిబద్దజ్ఞానమ్‌ = 
వ్యాపకజ్ఞానము, అనుమానమ్‌ = అనుమాన వ్రమాణమగును. 

('ప్రతిబంధ మనగా వ్యాప్తి. ఈ  సూత్రమునందలి (ప్రతిబంధ 
శబ్దము వ్యాప్తితో కూడిన హేతువును తెలుపును. (ప్రతిబంధద్భక్‌) 
వ్యాప్తి విశిష్ట హేతువును పక్షధర్మముగా చూచునట్టి పురుషునకు కలుగు 
(ప్రతిబద్ధజ్ఞానమ్‌) సాధ్యమునకు సంబంధించిన జ్ఞానము అనుమాన 
మనబడునని భావము. 

ఈ జ్ఞానము బుద్ధివృత్యాత్మక మగును. ఇయ్యది ప్రమాణము. 
దానికి ఫలము పౌరుషేయబోధ. అయ్యది ప్రమితి - అనుమితి 
యనబడునని వివేకము. 

వ్యాప్తి, పక్షము, పక్ష ధర్మతాజ్ఞానము మున్నగు విషయములు 
స్పష్టముగా తెలిసికొన గోరువారు నాచే రచియింపబడిన న్యాయదర్శనము 
- (అంబావ్యాఖ్యాన సహితము) ను అనుమానలక్షణము జదువ 
గోరుచున్నాడ. = 

శబ్దప్రమాణ లక్షణము :- 

“అప్తోపదేశః శబ్దః” 1.101 

అప్తోవదేశః = ఆప్తవాక్యము, శబ్దః = శబ్దబప్రమాణము. 

ఉన్నది యున్నట్లు తెలుపుట ఆప్తి. అట్లు తెలుపు వాడు అప్పుడు. 
ఉపదేశమనగా వాక్యము. ఈ సూత్రము నందలి “ఆప్తోపదేశము' అను 
పదము కర్మధారయ సమాసముగా నెంచబడిన పక్షమున (ఆప్తశ్చాసౌ 
ఉపదేశ = అప్తోపదేశః) ఆ ప్తవాక్యము వేదవాక్యమని బోధ పడును. 

వేదవాక్యమువలన కలుగు బుద్ధివృత్తి రూప జ్ఞానము శబ్ద 
ప్రమాణ మనబడుని భావము. అటుపై కలుగు పౌరుషేయ బోధ 
శాబ్బప్రమ యనబడునని వివేకము. 


Scanned by CamScanner 


48 సాంఖ్య దర్శనము 


ఈ ప్రమాణము లేల వర్ణింపబడిన వన :- 

“ఉభయసిద్ధిః ప్రమాణాత్తదుపదేశః” 1.102 

(ప్రమాణాత్‌ = ప్రమాణము వలననే, ఉభయసిద్ధః ప్రకృతి పురుషులు 
సిద్ధింతురు; కాబట్టి, త దుపదేశః = ప్రమాణము లువదేశింవబడినవి. 

ప్రమాణము మూలముననే లోకమునగల వస్తువుల యునికి 
తెలియనగును. ప్రమాణమే యంగీకరింపని పక్షమున “ఇది యున్నది; 
ఇది లేదు అని నిరూపింప వలను పడదు. కాబట్టి ప్రమాణము లిట 
వర్ణింపబడినవని సూత్రకారుడు వివరించి యున్నాడు. 

ప్రకృతి పురుషుల యునికి యిం దేప్రమాణమున తెలియనగు 
నన :- 

“సామాన్యతో దృష్టా దుభయ సిద్ధికి 1.103 

సామాన్యతోద్భష్టాత్‌ = సామాన్యతో దృువ్దానుమానము వలన, 
ఉభయ నిద్ధిః = ప్రకృతి వురుషులసిద్ది కలుగును. 

అనుమానప్రమాణము పూర్వవత్తు, శేషవత్తు, సామాన్యతో దృష్టము 
నని మువ్విధములు. అందు అన్వయమాత్ర వ్యాప్తిగల యనుమానము 
పూర్వవత్తనియు, వ్యతిరేక మాత్ర వ్యాప్తిగలది శేషవత్తనియు, సమాన్యతో 
దృష్టాన్నయ వ్యతిరేక మాత్ర వ్యాప్తిగలది సామాన్యతో దృష్టానుమాన 
మనియు తెలిసికొనవలయును. (“ఇయ్యది వివరముగా తెలియగోరు 
వారు న్యాయ దర్శనము చూతురుగాత.) 

ప్రమాణము - వలన కలుగు విషయజ్ఞానము బుద్ది వృత్యాత్మక 
మగుట వలన నయ్యది పౌరుషేయ మెట్లు కాగలదన :- 

“చిదవసానో భోగఃి 1.104 

భోగః = ఇష్ట విషయముగానీీ అనిష్ట విషయమునుగానీ 
యనుభవించుట భోగమనబడును - అయ్యది, చిదవసానః = వురుషుని 
యందు వర్యవసానము నొందును. 

బుద్ధిసత్వము ఘట పటాది వస్తువుల యాకారమును బొందుట 
వృత్తి యనబడును. బుద్ధివృత్తియే విషయాను భవము - భోగ - మన 
బడును. బుద్ధి విషయాకారతను సంపాదించి, యనగా వృత్తి రూపమునొంది 
యంతట విరమింపదు - పర్యవసానము నొందదు. సమీపమున నున్న 
పురుషునం దా విషయాకృతిని చేర్చును. అనగా బుద్ధి తనలో 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 49 
ప్రతిబింబించు పురుషునియం దాయా విషయాకారములను జేర్చునని 
: భావము. ఇట్లు చేతన స్వరూపుడగు పురుషుడు బుద్ధి వృత్తి రూప 
: భోగమును పొంది భోక్త యగును. బుద్ధి చేతనము గానందున 
' వృత్తులకు కర్తియయ్యు భోక్తి కానేరదు. పురుషుడు వృత్తులకు కర్తకాక 
. పోయినను చేతను డగుటచే భోక్త యనబడును. 
లోకమున క్రియాఫలమును కర్త యనుభవించుట చూచుచున్నాము. 
' అట్టియెడ బుద్ధి కరక విషయభోగము వురుమన కెట్లు 
చెందునన :- 
“అకర్తురపి ఫలోపభోగో£_. న్నాద్యవత్‌” 1.105 

అకర్తురవి = కర్ణుచేయని వురుమునకు, ఫలోవభోగము = బుద్ధి 
కైయకు ఫలమైన విషయ భోగము, అన్నాద్యువత్‌ = అన్నాదులవలె 
* యుక్తమే యగును. 
పాచకుడు మున్నగు భృత్యులచే సంపాదింపబడిన అన్నాది 
; పదార్థములు యజమానునకు భోగమగుట లోకమున జూచుచున్నాము. 
, అట్లే పురుషుడు కర్త కాక పోయినను బుద్ధిక్రియలకు ఫలరూపమైన 
. విషయోపభోగమునకు భోక్త కాగలడని భావము. 
| ఫలము కర్తకు లభింపవలయుననెడి శాస్తవాక్యముల కియ్యది 
' విరుద్ధము కాదా యన :- 
“అవివేకాద్‌ నా తల్సిద్ధేః కర్తు ఫలావగమః” 1106 
= లేక్త - అవివేకాత్‌ = ప్రకృతి వురుషవివేకము లేనందున, 
' తల్సిద్దే = కర్భత్వము నిద్ధించుటవలన, కర్తుః = కర్తకే ఫలావగమః 
= (క్రియాభల భోగము కలుగును. 

విషయావగమమునకు బుద్ధియే క్తి యగును. కాని యట్టి 
విషయబోధ బుద్ధియందు ప్రతిబింబిత పురుషునకుపలబ్ధమగును. బుద్ధిచే 
నుపరక్తుడయిన "పురుషునకు వివేకము లేకపోవుటచేత ' విషయావబోధను 
పురుషుడు తనదిగా నెంచును. కాబట్టి పురుషున కీవిధముగ కర్భత్వము 
లభింపగలదని భావము. 

అటులయిన పురుషునకు లభించు భోగము వాస్తవమే 
కావలసివచ్చును గదా? భోగము వాస్తవమైనచో మోక్షమెట్లు లభింపగల 


దన :- 


Scanned by CamScanner 


ర0 సాంఖ్య దర్శనము 


“నో భయం చతత్వాఖ్యానే” . 1.107 

తత్తాఖ్యానే = ప్రకృతి వురుషవివేకము సాక్షాత్మారమయిననాడ్లు, 
ఉభయంచన = కర్భత్వము భోక్సృత్వము నను రెండును నుండవు. 

పురుషునకు కర్భత్వము బుద్ధిద్వారా సంక్రమించు చున్నది. కాబట్టి 
యది యౌపాధికము. అట్లే భోకృత్వమును నౌపాధికమే. కాబట్టి వివేకము 
కలుగగానే కరృత్వ భోకృత్వములు రెండును తొలగిపోవును. మోక్షము 
సిద్ధించుటలో దోషముండనేరదు. 

లోకమునగల పదార్థములు ప్రత్యక్షముగా తెలియబడును. 
ప్రత్యక్షప్రమాణముచే తెలియబడనివి లేనట్లే యెంచబడును. అట్టియెడ 
సామాన్యతోదృష్టమువలన ప్రకృతి పురుషు లెట్లు సిద్ధింప గలరన :- 

“విషయోం_ విషయో9_ ప్యతి దూరాదేర్‌ 

హానో పాదానాభ్యా మింద్రయస్య” 1.108 

అతి దురాదేః = అతి దూరత్వము అతి సామీవ్యము, మున్నగు 
దోషముల వలనను, హానో పాదా నాభ్యాం = ఫఘాతానవ స్థానములబేతను, 
ఇం(ద్రియస్యు = ఇం(ద్రియమునకు, విషయో2_ వి = విషయమయ్యు, అ 
విషయః = విషయముకాదు. 

ఇంద్రియముల ద్వారా తెలిసికొనదగిన పదార్థము కూడ కొన్ని 
యాటంకములవలన తెలియరాని దగుచున్నది. ఆ యాటంకములు, అతి 
దూరము, అతిసామీప్యము, ఇంద్రియమునకు దెబ్బతగిలి చెడిపోవుట, 
మనస్సున నిలుకడ లేకుండుట, సూక్ష్మత, మున్నగునవి. ఇట్టి 
యాటంకములున్నపుడు పదార్థముండియు తెలియబడదు. కాబట్టి పదార్థమే 
లేదనరాదు. 

ఈ యాటంకములే సాంఖ్యకారికయం దిట్లు సంగ్రహింప బడినవి. 

“అతిదూరాత్‌ సామీప్యా దింద్రియఘాతాత్‌ మనోల_ నవస్థానాత్‌, 

సౌక్ష్యాద్‌ వ్యవధానా దభి భవాత్‌ సమానాభిహారాచ్చ” 

అతి దూరత, అతి సామీష్యము, ఇంద్రియఘాతము (దెబ్బతగిలి 
ఇంద్రియము చెడుట), మనశ్చాంచల్యము. సూక్ష్మత, వ్యవధానము 
(మజియొక వస్తువు ద్వారా అడ్డగింపబడుట) అభిభవము (ఒకదానిచే 
మణియొకటి తిరస్మరింపబడుట), సమానాభిహారము (సమాన 
జాతీయములగు వస్తువు లలో కలిసిపోవుట). ఇట్టి దోషములున్నచోట | 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 51 


వస్తువున్నప్పటికి తెలిసికొన వీలుపడదు. 

సూర్యకాంతిచే దీపపు కాంతి యభిభూతమై - తిరస్ఫృతమై - 
తెలియరాదు. గేదెపాలలో ఆవుపాలు కలిసినపుడు ఆవుపాలు వేరుగా 
తెలియజాలము. ఈ రెండును అభిభవము, సమానాభిరాహమునకు 
నుదాహరణములు. మిగిలినవి సులభములగుటచే స్వయముగా 
నూహింపదగును. 

ప్రకృతి పురుషుల యునికి తెలియరామి కీ దోషములలో నెయ్యది 
కారణ మన :- 

“సాక్ష్యాత్తదనుపలబ్ద్జిః” 1.109 

సాక్ష్యాత్‌ = నూక్ష్మతవలన, తదనువలబ్జిః = (వ్రక్ధుతి వురుముల 
జ్ఞానము ప్రత్యక్షము కాదు. 

ఇట సూక్ష్మత యనగా నిరవయవత్వము - అవయవ రాహిత్యమని 
గ్రహింపవలయును. ప్రకృతి పురుషు లత్యంత సూక్ష్మములగుట వలన 
నింద్రియగోచరములు కానేరవని భావము. 

అతి సూక్ష్మము లగుటచే ప్రకృతి పురుషులు ఇంద్రియ గోచరములు 
కావనుటకంటె నా పదార్థములే లేవనిన నేమన :- 

“కార్యదర్శనా త్తదుపలబ్జేః” 1.110 

కార్హదర్భునాత్‌ = మవాత్తత్వము మొదలు వంచమవోభూతముల 
వరకు గల స్థూల పదార్థములను చూచుచున్నాము కాబట్టి, తదువలబ్దైః 
= (వక్టృతి వురువుల యువలబ్జి (జ్ఞానము) కలుగుచున్నది. 

కార్యమును చూచినపుడు కారణము తెలియనగును. కారణములేని 
కార్యముండనేరదు. కాబట్టి స్టూలములయిన పంచమహాభూతాదులకు 
కారణముగా సూక్ష్మ ప్రకృతి యొకటి కలదనియు, భోక్తగా పురుషు 
డొండు కలడనియు తెలియనగును. అందువలన ప్రకృతి పురుషులను 
వస్తువులు లేవనజెల్లదు. కార్యదర్శనము వలన కారణ మూహింప 
నగును కాని ప్రకృతి యెట్లు సిద్ధింపగలదని శంకించుచున్నాడు. 

“వాది విప్రతిపత్తే స్తదసిద్ధరితి చేత్‌” 1.111 

వాది వి(వతివత్రేః = వాదులలో విరోధముందుటవలన, 
తదసిద్దిరితిచేత్‌ = ప్రకృతి నిద్ధింపదనినచో, 

బౌద్దులు, అద్వైతులు, చార్యాకులు మున్నగువారు జగత్మారణము, 


Scanned by CamScanner 


52 సాంఖ్య దర్శనము 


భిన్న భిన్నముగా నంగీకరింతురు. ఒకరు శూన్యమందురు. మణియొకరు 
బ్రహ్మమందురు. ఇంక కొందజు పరమాణవు లందురు. కాబట్టి 
జగత్మారణము ప్రకృతి యని చెప్పుటెట్లు? అని శంకాభిప్రాయము. 

వాదముకొబకు తాత్మాలికముగ శంకాగత యభిప్రాయము సరియే 
యని యంగీకరించి సమాధానము చెప్పు చున్నాడు. 

“తథాప్యేకతర దృష్టాన్యతర సిద్ధేర్నాపలపః” L112 

తధాపి = వాదులకు ప్రకతి విషయమున విప్రతివత్తి యున్న 
వ్పటికిని వఏకతర దృష్ట్యా = కార్య కారణములలో నొకటిర్రైన కార్య 
దర్భనము వలన, అన్యతరసిద్దేః = కారణవస్తువు నిద్ధించు చున్నందున, 
నాపలావః = ప్రకృతిని కారణముగా నూపొంచుట యుచితమే. 

“త్రివిధ విరోధా పత్తేశ్చ” 1.118 

కారణభూతమైన ప్రకృతి నంగీకరింపని పక్షమున మువ్విధములైన 
విరోధములును కలుగును. విరోధము లెయ్యవియన:- ఒకటి (శ్రుతి 
విరోధము. (అజామేకాం.....) ఇత్యాది (శ్రుతి వాక్యములు ప్రకృతిని 
బోధించుచున్నవి. రెండవది స్మృతి విరోధము. (ప్రకృతేః (క్రియామాణాని...) 
ఇత్యాది గీతావాక్యములు (ప్రకృతి బోధకములు. మూడవది 
న్యాయవిరోధము. 'కార్యమెట్టిదో కారణమునట్టిదై యుండును.” అను 
న్యాయము ప్రకృతిబోధకమే. ఇట్లు (శ్రుతి సృృతిన్యాయములు ప్రకృతి 
నంగీకరించుచుండగా ప్రకృతి లేదనుట వానిని విరోధించి నట్లగునని 
సూత్రాభిప్రాయము. 

సత్కార్యవాదము :- 

ఉత్పత్తికి పూర్వమే కార్యమున్నదని యంగీకరించిన పక్షమున 
జగత్తునకు ఆధారముగా ప్రకృతి యంగీకరింపనగును. కాని, కార్యోతృత్తికి 
పూర్వ మది యున్నదనుట పొసగదు. కారణ వ్యాపారమువలన నదివరకు 
లేని (అసత్‌) కార్య ముత్పన్న మగునన :- 

“నా సదుత్సాదో నృశృ్ళంగవత్‌” 1.114 

నృళ్ళంగవత్‌ = మనుజునకు కొమ్ములుండవు. అదువలననే కారణ 
వ్యాపారమువలన నవి జనింవవు. అట్లే న అనదుత్సాదః = అది 
వరకు లేని (అసత్‌) కార్యము కారణ వ్యాపారము వలన కలుగనేరదని 
తాత్పర్భము. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 53 


బుందువలన కలుగ దన :- 
“ఉపాదాన నియమాత్‌” 1.115 
కుండకు మట్టియుపాదానకారణము. జ్ఞానమునకు చేతన 
ముపొదానకారణము. ఇటొక కార్యమున కొక యుపాదాన కారణము 
నియమముగా నుండును. లేని (అసత్‌) కార్యము ఉత్పన్నమగు పక్షమున 
స్రీ కార్యమున కియ్యది యుపాదాన కారణమను నియమము సంభవింపదడు. 
కాబట్టి కార్యోత్పత్తికి పూర్వమది యున్నది (సత్‌) అని యంగీకరింపక 
తప్పదని భావము. 
“సర్వత్ర సర్వదా సర్వాసంభవాత్‌” 1.116 
మఖియు, సర్వత్ర ప్రతి కారణమునందును, సర్వదా = యెల్లప్పుడు 
సర్వానంభవాత్‌ = నర్హకార్యములు నుద్భవింవనందున, కార్వము ఉత్పత్తికి 
వూర్వము లేకున్ననది జనింవదు. 
అసత్మార్యము నంగీకరింతుమేని యొకే కారణము నుండి 
కార్యములన్నియు నుదృవింపవలసివచ్చును. మట్టిలో కుండ పూర్వమట 
లేకయే నుత్సన్నమగునెడల, సువర్ణాదుల వలన జనించెడి భూషణాదులును 
మట్టినుండియే జనింపవలసి వచ్చును. మట్టిలో కుండలేనట్లు 
భూషణాదులును లేవు గదా! కాబట్టి యేల జనింపపు? 
“శక్తస్య శక్యకరణాత్‌” L117 
శక్తన్తు = కారణము, శక్టుకరణాత్‌ = కార్యమును జనింవ 
జేయును. కాబట్టి అసత్‌ (లోని) కార్యముత్పున్నము కానేరదు. 
కారణములోనుండు కార్యముయొక్క యనాగతావస్థ యీ సూత్రమున 
శక్తి యని చెప్పబడినది. అట్టి శక్తి కాశ్రయము కారణము - శక్తము. 
“కారణభావాచ్చ” 1.118 
మటియు, కార్యము కారణాత్మకమగుట వలనను కార్యోత్పత్తికి 
పూర్వ మది యున్నట్లే యెంచవలయును. 
ఉపాదాన కారణమే కార్యరూపమును ధరించును. కాబట్టి కారణము 
కార్యము యొక్క పూర్వావస్థయగుచున్నది. అందువలన లేని (అసత్‌) 
కార్యము కారణ వ్యాపారము వలన కలుగుననుట యయుక్తము. 
“న భావే భావయోగళశ్చేత్‌” 1119 
భావే = కారణవ్యాపారమునకు వూర్వమును కార్యము భావ 


Scanned by CamScanner 


ర్‌డ్త సాంఖ్య దర్శనము 


రూపముననుండు వక్షమున, భావయోగళ్చేత్‌ = కారణ వ్యాపారము 
వలన ఉత్పత్తి సంబంధము మాత్రము కార్యమున కేర్చుదును. అట్టియిడ, 
కార్యోత్పత్తికి ఫూర్వమునను వరమునను కార్వమునందు భేదముంద 
నేరదు. అందువలన, న = కార్య ముత్పన్నమైనది కార్యము లేదు” 
అను వ్యవహారములు పొసగవు. 

ఉత్పత్తికి పూర్వమే కార్యముండు పక్షమున నయ్యది నిత్యమనవలసి 
వచ్చును. నిత్యమగు భావ కార్యమునందు ఉత్పత్తి సంబంధ 
మేర్చడజాలదు. పూర్వము లేక యిప్పుడేర్చడుటయే భావము - కార్యము 
- అనబడును. కాబట్టి సత్మార్యవాదము సరికాదన సమాధానము 
చెప్పుచున్నాడు :- 

“నా౭_భివ్యక్తి నిబంధనౌ వ్యవహారావ్యవహారౌ” 1.120 

వ్యవహోరావ్యవహోరౌ = 'కార్యముత్పన్నమైనది. కార్యముత్తన్నము 
కాలేదు) అను వ్యవహారములు, అభివ్యక్తి నిబంధనౌ అభివ్యక్తి నిమిత్తములు, 
న = ఉత్పత్తి నిమిత్తములు కావు. 

సాంఖ్యులు కారణ వ్యాపారము వలన కార్య మభివ్యక్తమగు 
నందురు. ఉత్పన్నమైనదని చెప్పరు. కాబట్టి “కార్యముత్సన్నమైనది. కాలేదు” 
అను వ్యవహారములు అభివ్యక్తిని, అనభివ్యక్తిని మాత్రమే తెలుపును. 
అందువలన .దోషము లేదని భావము. 

కార్యము యొక్క వర్తమానానవస్థయే యిట అభివ్యక్తి యనబడును. 
కాబట్టి కారణవ్యాపారమునకు పూర్వ మా కార్యము మరియొక 
యవస్థయందుండునని చెప్పిన దోషమావంతయు నుండదు. 

అటులయిన కార్యము అనాది భావముగలది యగును గదా? 
అది యెట్లు నశింపగలదన :- 

“నాశ కారణలయః” 1.121 

కారణలయః = కార్యము కారణమునం దవిభక్తమై యుండుటయే, 
నాళ = నాశ మనబడును. 

సాంఖ్యుల మతమున కార్యనాశము కార్యధ్వంసము కాదు. 
కార్యమతీతావస్థను బొంది కారణమునందు విభజించుటకు వీలుగాని 
స్థితిలో కలిసియుండునని భావము. 


కారణ వ్యాపారమువలన కార్యము జనింపదు. కాని 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము ర్‌ర్‌ 


యభివ్యక్తమగునని గదా! సత్మార్యవాదులయిన సాంఖ్యుల మతము 
అటులయినచో నా యఖివ్యక్తికి పూర్వము మటియొక యభిివ్యక్తి 
నంగీకరింపవలసి యుండును. లేకున్న నది యసదభివ్యక్తి కాగలదు. 
సత్మార్యవాదమునకు భంగము వాటిల్లును. అంగీకరింతుమేని ఆ యభివ్యక్తికి 
పూర్వము మటథటియొకటి, యంతకుపూర్వ మింకొకటి యని యనేక 
అభివ్యక్తుల నంగీకరింపవలసి వచ్చును. కాగా యనవస్థ యగువన:- 
“పారంపర్యత£_ న్వేషణా బీజాంకురవత్‌” 1.122 
పారంవర్వతః = వరంవరగా నొక దానికి వూర్వ మింకొకటియని 
అన్వేషణా = అభివ్యక్తిని వెదకుట, బీజాంకురవత్‌ = విత్తనము నుండి 
యొలక, మొలకనుండి విత్తనము, మరల విత్తనము నుండి మొలక 
యని యిట్లు బీజాంకురములలో నేది దేనికంటె ముందు? అని వెదకి 
నట్లగును. 
అభివ్యక్తుల పరంపర నంగీకరించుట బీజాంకుర న్యాయము 
వంటిదగును - కాబట్టి యట్టి పరంపర నూహింపరాదని భావము. 
“ఉత్పత్తివద్‌ వా౭_ దోషః” 1.123 
ఉత్పత్తివద్‌ వా = కార్యోత్సత్తివలెనే. అదోషః = దోషము లేదు. 
సూత్రమునందలి 'వాా మజియొక సమాధానమును సూచించును. 
అసత్మార్య వాదులు కార్యము కారణ వ్యాపారము వలన జనించును 
- ఉత్పన్నమగును; ఆ ఉత్పత్తికి పూర్వమది “సతొ' కాదు. అనికదా 
యంగీకరింతురు. ఆ కార్యోత్పత్తికి మజీియొక యుత్పత్తి;  యందుల 
కింకొకటి యని యంగీకరించినచో అనవస్థ యేర్చడగలదను భయముతో 
కార్యోత్సత్తి యుతృత్తి రూపమే యందురు. అట్లే సత్మార్య వాదులును 
కార్యాభివ్యక్తి అభివ్యక్తి రూపమే కాని, యాయభివ్యక్తి కింకొకయభివ్యక్తి 
యుండునని యంగీకరింపరు. అందువలన నుత్పత్తి వాదుల కనవస్తా 
దోషము లేనట్లు తమకును దోషము లేదని సత్మార్యవాదులందురని 
భావము. 
సత్మార్యవాద మిట్లు దోషరహితము కాగా కార్య జాతము నంతటికి 
నాధారముగా మూలభూతమయిన ప్రకృతి యొకటి సిద్ధించును. కాని, 
కార్యము అఖభివ్యక్తికి పూర్వము సత్తే కాబట్టి యనగా కారణరూపమున 
నుండును కాబట్టి కార్య కారణములలో భేదము లేదనవలసివచ్చును. 


Scanned by CamScanner 


ర్‌ సాంఖ్య దర్శనము 


అందువలన కారణమేదో కార్యమేదో తెలిసికొన - వివేకింప -_ 
ననువగు నట్లు వానిలోగల సాధర్య్య వైధర్య్యములను తెలుపు చున్నాడు, 
ముందుగా మహత్తత్వము మొదలు పంచమహాభూతములవరకుగల 
వ్యక్తకార్యముల సాధర్య్యమును వర్ణించుచున్నాడు :- 

“హేతుమద నిత్యమవ్యాపి సక్రియ 

మనేక మాఢ్రితం లిజ్ఞమ్‌” 1.124 

లింగం = మహాత్తత్వ (ప్రభ్బతికార్యము, హేతుమత్‌ = కారణము 
కలిగియుండును, అనిత్యం = నాళన్వభావము కలదై యుందును 
అ(ధ్రువము, - అవ్యాపి = వ్యాపించు న్వభావములేనిది, సక్రియం = 
(క్రియతో కూడి యుండును, అనేకం = అనేకము - నానా - ఆతం 
= అధారము గలదై యుండును. 

ప్రతికార్యమునందును సూత్రార్థమున జెప్పిన హేతు మత్వాది 
ధర్మము లుండునని భావము. 

మహత్తత్వాదులకంటె ప్రకృతి భిన్నము కానందున, మహాత్తత్వాది 
కార్య జాతమునకుగల హేతుమత్వాది ధర్మములు ప్రకృతియందును 
నంగీకరింపవలసి వచ్చును. అది సంగతము కాదు - కాబట్ట 
హేతుమత్వాది సాధర్య _ మెట్లంగీకరింప నగునన :- 

“ఆంజస్యాదభేదతోవా గుణ సామాన్యా దేస్తత్సిద్ధిః 

ప్రధానవ్యపదేశాద్‌ వా” 1.125 

ఆంజస్వాత్‌ = అన్వయవ్యతిరేక శాలియెన, గుణసామాన్యా 
దేరభేదతోవా = నుఖము దుఃఖము మున్నగు సాధారణ గుణముల 
యన్వయ మనెడి లింగము వలనగానీ (వధానవ్యవదేశాద్‌ వా = 
శాస్త్రమున ప్రధాన శద్దముచే వ్యవవారింవ బడుట వలనగానీ, తల్సిద్ధిః 
- కార్యాతి ర్తిక్తమైన (ప్రకతి యొండుగలదని నిద్ధమగుచున్నది. 

(ప్రపంచమునందలి (ప్రతి కార్యపదార్థమును సుఖదుఃఖాది 
సామాన్యగుణములతో కూడియున్నది. కాబట్టి యా కార్య పదార్థములన్నియు 
సుఖ దుఃఖాది సామాన్య గుణములతో యుక్తమైన పదార్థము 
కారణముగలవియై యుండవలయును. ఇదియును గాక, శాస్త్రమున 
ప్రధాన శబ్దము (ప్రయోగింపబడియున్నది. కార్యపదార్థము లెందు 
లీనమగునో యది (ప్రధానమని, (ప్రధాన శబ్దవ్యుతృత్తి. (ప్రధీయతే లీయతే 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 57 


కార్య జాతమస్మిన్‌ ఇతి ప్రధానమ్‌) ఇట్లు ప్రకృతి సిద్ధించునని భావము. 

వ్యక్త కార్యములకుగల సాధర్యమును జెప్పి, వ్యక్తములు అవ్యక్తములు 
నయిన కార్యకారణములకు గల సాధర్య్యము నిందు వర్ణించుచున్నాడు. 

“తిగుణ చేతనత్వాది ద్వయోః” 1126 

(తిగుణ చేతనత్వాది = సత్వ రజస్తమము లనెడి మూడు 
గుణములు కారణముగా గలిగియుండుట, చేతనములు గాకుండుట, 
అవివేకిత, విషయత్వము, నమానత్వము, వరిణామిత్వము, మున్నగునవి, 
ద్యయోః = కార్భకారణములకు సాధర్యములు. నూత్రమునందలి ఆది 
వదముచే అవివేకము, విషయత్వము మున్నగునవి (గపొంవబడినట్లు 
(గపొంవనగును. 

సత్వ రజస్తమస్సు లనెడు మూడు గుణములందును గల 
పరస్పరసాధర్య వైధర్యము లేమన :- 

“ప్రీత్య ప్రీతి విషా దాద్యై ర్లుణానా 

మన్యోల_ న్యం వైధర్యమ్‌” 1.128 

(పీతి = నుఖము, అధీతిః ₹ దుఃఖము, విషాదః = 
మోవాము అద్వైః ౌ మున్నగు ధర్మములచే, గుణానామ్‌  నత్వాది 
గుణములలో, వైధర్యుమ్‌ = వరన్బర వైరుధ్యమున్నది. 

ప్రసన్నత, లాఘవము, ప్రీతి, తితిక్ష సంతోషము, ఆర్జవము, 
మృదుత, లజ్జ, (శ్రద్ధ, క్షమ, దయ, జ్ఞానము, మున్నగునవి 
సత్వ్వధర్మములు. దుఃఖము, ద్వేషము, ద్రోహము, మత్సరము, నింద, 
పరాభవము, మున్నగునవి రజోధర్మములు. మోహము, భయము, వంచకత, 
నాస్తిక్యము, కౌటిల్యము, కృపణత, అజ్ఞానాదులు తమోధర్మములు. 

త్రిగుణముల సాధర్యము :- 

“లఘ్వాది ధర్మై సాధర్యం వైధర్యంచ గుణానామ్‌” 1.128 

గుణానామ్‌ ₹ నత్తాది గుణములలో, లభ్వూది ధర్మః = 
లభఘుత్వాది భర్మములచే, సాధర్మ్యం ₹ నమాన ధర్మత, వైధర్యంచ 
విధర్మతయు నేర్చుడుచున్నది. 

పురుషార్థత, పరస్పర మొకదాని నొకటి యభిభవము చేయుట 
మున్నగునవి సమాన ధర్మములు. లఘుత్వము, చలత్వము మున్నగునవి 
విరుద్ధ ధర్మములు. 


Scanned by CamScanner 


58 సాంఖ్య దర్శనము 


మహత్తత్వాహంకారాదులలో కార్యత్వ మెట్లు సిద్ధించునన ;- 
“ఉభయాన్యత్వాత్‌ కార్యత్వం మహదాదే ర్లటాదివత్‌” 1,199 

మవాదాదోః = మవాత్తత్వాదులు, భూటాదివత్‌ = 
భుటవటములవలె, ఉభయాన్యత్వాత్‌ = ప్రకృతి వురుములకంటై 
భిన్నములగుట వలన, కార్గత్వం = కార్యములు - జన్యములు, 

మహత్తత్వము మొదలు స్తూల భూతములవరకు గల 
పదార్థములన్నియు వినాశము నొందుచుండును; మజియు భోగ్యములు; 
కాబట్టి యవి కార్యములు. అనగా పుట్టి నశించునవి యని భావము. 

“పరిమాణాత్‌” 1.130 

మతణియు మహాత్తత్వాది పదార్థములన్నియు పరిమితములు. 
ఘటపటాదులవలె పరిచ్చిన్నములు - సీమితములు. కాబట్టి యవి 
కార్యములే. 

“నమన్వయాత్‌” 1.131 

కారణగుణములు కార్యమునందు సమానరూపమున నన్వయించుట 
సమన్వయ మనబడును మహదాదులం దట్టి సమన్వయ మున్నందున 
నవి జన్యములే యని భావము. 

ఉపవాసాదులవలన క్షీణించిన బుద్భ్యాదులు అన్న [గ్రహణమున 
మరల వృద్ధినొందును. వృద్ధినిబొందు వస్తువులు కార్యములే యని 
విజ్ఞానబిక్షువు. 

“శక్తితశ్చేతి” 1.182 

శక్తితళ్ళు = న్యూనాధిక్టములతో కూడిన శక్తి కలిగి యున్నందున 
బుద్భ్యాదులు జన్యవస్తువులే. సూత్రములోని 'ఇతి” పదము మవాత్తత్తాదులు 
కార్యవస్తువులే యని చెప్పుటకు వాడిన హేతువులు సమాప్తము లైనవని 
బోధించును. 

భాష్యకారు లీ సూత్రమునందలి శక్తి శబ్దమునకు కరణము అని 
యర్థము చెప్పి, పురుషునకు బుద్ధి (మహత్తత్వము) మున్నగునవి 
కరణములు కాబట్టి యవి జన్యవస్తువులని వర్ణించియున్నారు. చక్షురాదులు 
పురుషునకు .కరణములు. అవి జన్యవస్తువులే. అట్లేబుద్దాదులు నని 
భావము. 

మహత్తత్వాదులు కార్యములుగా నంగీకరింపకున్న దోషమేమన :- 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము 59 


“తద్దా నేప్రకృతి పురుషోవా” 1.133 

తద్దానే చా మవాత్తత్వాదులు కార్భవదార్థములు కావనిను నవి, 
(పక్ఫృతిః వురుషోవా = ప్రక్రతియో వపురుషుదడో కావలనివచ్చును. 

మహదాది పదార్ధములన్నియు భోగయోగ్యములై నశించునవి కాబట్టి 
యవి కార్యవస్తువులే. ప్రకృతి పురుషుడు నను రెండే sn కావు 
అవి నిత్యములు. 

(ప్రకృతి పురుషులుకాక కార్యము కాని వస్తువాండు లేదా 
యన :- 

“తయోరన్యత్వే తుచ్చత్వమ్‌” 1.134 

తయో = ప్రకతి వురుములకంటె, అన్యత్యే = భిన్నమైకార్యము 
కాకుండునది, తుచ్చత్వమ్‌ = కుందేటి కొమ్మువలె తుచ్చమే. 

ప్రకృతి పురుషులకు మించి వేరాండు కార్యముకాని వస్తువు 
లేదని భావము. 

ఇట్లు మహదాదులలో కార్యత్వమును సాధించి యటుపైవానికిగల 
కారణము నూహించుచు నందలి విశేషమును బోధించుచున్నాడు. 


“కార్యాత్‌ కారణానుమానం తత్సాహిత్యాత్‌” 1.135 
కార్యాత్‌ ₹ మవాదాదులవలన, కారణానుమానం ా ప్రకృతి 
యూవొంవబదును. తత్సావొత్వాల్‌ ఆ కార్యము కారణమున 


నిమిడియుండుట వలన. 

కార్యకారణములు భిన్నముగా నంగీకరింపనందున కారణమున 
కార్య మిమిడి యుండునని భావము. 

కారణ (ప్రకృతి యొట్టిదన :- 

“అవ్యక్తం త్రిగుణా. ల్లింగాత్‌” 1.136 

(గుణాత్‌ ా (త్రిగుణాత్మకమైన, లింగాత్‌ ా మవాదాది 
వ్యక్తపదార్థములకంటిె, కారణమగు ప్రకృతి, అవ్యక్తం ా నూూకతరము 
మహవదాదులకంటె (పకృతి సూక్ష్మమని భావము. 

ప్రకృతి వ్యక్తము కానియెడల నది యున్నదను టెట్లన :- 

“తత్మార్య' తస్తత్సిద్దే ర్నాపలాపః” 1.137 

తత్సార్భతః "ప్రకృతి కార్వములయిన మవాత్తత్వాదులవలన, 
తల్సిద్దే = కారణమైనట్రకృతి, నిద్ధించుచుండ, నావలాపః = అదిలేదుట 


Scanned by CamScanner 


60 సాంఖ్య దర్శనము 


తగదు. 
జగద్రూపకార్యము లభించుచున్నది కాబట్టి దానికి కారణముగా 
ప్రకృతి యొకటి యంగీకరింపనను వగుచున్నది. కాని, పురుషుడెట్లు 
సాధింపనగునన :- 
“సామాన్యేన వివాదాభావాద్ధర్మవత్‌ నసాధనమ్‌” 1188 
సామానేన = సమాన్యముగ వివాద భావాత్‌ = వివాదము 
లేనందున, ధర్మవత్‌ = ధర్మమువలె, నసాధథనమ్‌  సాధింవవలనిన 
యవసరము లేదు. 
లోకమున నెల్లరు చేతన ము (పురుషుడు) న్నట్లే యంగీకరింతురు. 
ఈ విషయమున నెవ్వరును వివరింపరు కాబట్టి సాధింపవలసిన పని 
లేదని భావము. 
సామాన్యముగ చేతనమున్నట్లంగీకరించినను, శరీరము మొదలు 
ప్రకృతి వరకుగల పదార్థములలో నా (చేతనము) పురుషుడెవడు? 
అతడెట్టి స్వరూపముగలవాడు? అని తెలియుట యవసరము. కాబట్టి, 
ముందుగా పురుషుడు శరీరము కంటె భిన్నుడని చెప్పుచున్నాడు. 
“శరీరాది వ్యతిరిక్తః పుమాన్‌” 1.139 
ప్రమాన్‌ = వురువుడు, శరీరాదివ్యతిర్తిక్తః = శరీరము మొదలు 
(వకతి వరకుగల వదార్ధములకంటె భిన్నుడు. 
కారణ మేమన :- 
“సంహత పరార్థత్వాత్‌” 1.140 
శరీరాది ప్రకృత్యంత పదార్థములు సంహత మన బడును. 
దానిచే సాధింపబడు భోగము అపవర్గము నను రెండును పరార్థములు. 
శరీరాది పదార్థము లన్నియు నితరులకు భోగము కలిగింప నేర్చడును. 
కాబట్టి పురుషుడు శరీరము కాదని భావము. 
“త్రిగుణాది విపర్యయాత్‌” 1.141 
ప్రకృతి మున్నగునవి త్రిగుణములు, అచేతనములు, వివేకము 
లేనివి. కాని, పురుషుడు త్రిగుణములు లేనివాడు. చేతనము, వివేకి, 
కాబట్టి శరీరాదులు పురుషుడు కావు. 
“అధిష్టానాచ్చేతి” 1.142 
రథమునకు రథికు డధిష్టాతయైనట్లు, శరీరాదులకు పురుషు 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 61 


డధిష్టాత. శరీరాదులు జడములు. చేతనములు కావు. అందువలననవి 
యధిష్టేయములే యగును. అధిష్టాత కాజాలవు. 

“భోకృ భావాత్‌” 1.143 

భోక్త యగుటవలన పురుషుడు శరీరాదులకంటె భిన్నుడే. అట్లు 
కాక శరీరాదులలో నంతర్భూతుడగు పక్షమున నయ్యవి యచేతనము 
లగుటవలన భోకృత్వమే సిద్ధింపదని భావము. 

“కైవల్యార్థం ప్రవృత్తేశ్చ” 1.144 

అధిష్టానాభావము - కైవల్యము -మోక్షము - అనబడును. 
అందులకై ప్రవృత్తి కనబడుచున్నందున, పురుషుడు శరీరాదులకంటె 
భిన్నుడు. 

పురుషుడు శరీరాదులకంటె భిన్నుడు కాని పక్షమున మోక్షమునకై 
ప్రవృత్తి కలుగనేరదు. 

పురుషుని స్వరూపము :- 


“జడ(ప్రకాశా యోగాత్‌ ప్రకాశః” 1.145 

జద(ప్రకాశాయోగాత్‌ ా ప్రకృతికి సంబంధించిన (ప్రకాశము ఆత్మ 
కాజాలనందున, వురుషుడు, (కాళు ా (ప్రకాశ స్వరూవుడు- 
జ్ఞానస్వరూవుడు, 


ఈ సూత్రమునందు జదడప్రకాశము ఆత్మకాదని చెప్పినందువలన 
బుద్ధిసత్వమాత్మ (పురుషుడు) అనుట తగదని భావము. 
పురుషుడు ప్రకాశ స్వరూపుడగుచో నతనియందు జ్ఞానము ధర్మముగా 
నుండునా? యన :- 
“నిర్గుణత్వాన్న చిద్ధర్మా” 1.146 
నిర్దుణత్వాత్‌ = గుణముల కా(శయము కానందున, ఫురువుడు, 
నచిద్దర్మా జ్ఞానము ధర్మముగా గలవాడుకాదు. 
నా కుపలబ్ధి కలుగుచున్నది. నేను తెలిసికొను చున్నాను.” అను 
నిట్టి ప్రతీతివలన" జ్ఞానము పురుషుని ధర్మముగా తెలియుటలేదా? 
యన ఫా 
“శ్రుత్యా సిద్ధస్య నాపలాపః తత్‌ (ప్రత్యక్షబాధాత్‌” 1.147 
(అసంగోహ్యయం పురుషః.. బ్బ. 6.3. 15.) 
“పురుషుడు సంగరహితుడు అను నిట్టి (శ్రుతులమూలమున 


Scanned by CamScanner 


62 సాంఖ్య దర్శనము 


పురుషుడు నిర్గుణుడు అనుట సిద్ధము. కాబట్టి దానిని కాదన రాదు. 
నే నెరుగుచున్నాను” అను నిట్టి ప్రతీతి” నే నెట్టినివాడను' అను 
ప్రతీతివలె (శుతిచే బాధింపబడుచున్నందున జ్ఞానము స్వరూపమేకాని 
పురుషునకు జ్ఞానము ధర్మము కాదని భావము. 

శాస్త్రమున యుక్తికి ప్రాధాన్య ముండవలయును. అట్టి యెడ 
శ్రుతికి ప్రాధాన్యమిచ్చి పురుషునకు జ్ఞానము ధర్మము కాదను టెట్లు 
యుక్తమన :- 

'సుషుప్యా ద్యసాక్షిత్వమ్‌” 1.148 

పురుషుడు ప్రకాశ స్వరూపుడు - జ్ఞానస్వరూపుడు - కాని 
పక్షమున, అనగా జ్ఞానమతనికి గుణమగునెదల, సుషుప్తి, స్వప్నము 
జాగ్భతి యనెడి యవస్థలకతడు సాక్షి కాజాలడు. 

“జాగ్రత్‌ స్వప్పః “సుషుప్తంచ గుణతో బుద్ధి వృత్తయః 

తాసాం విలక్షణోజీవః సాక్షి త్వేన వ్యవస్థితేక” 

జాగ్రత్‌ స్వప్నాద్యవస్థలు బుద్ధి వృత్తులు. జీవుడు వానికంటె 
భిన్నుడై సాక్షి యనబడునని యితరగంథము లందును వర్ణింపబడి 
యున్నది. 

ఇం(ద్రియములద్వారా బుద్ధి విషయాకారమున పరిణమించుట 
జాగ్రదవస్థ యనబడును. సంస్కార మాత్రమువలన కలిగెడి బుద్ధియొక్క 
విషయాకార పరిణామము స్వప్నావస్థ. సుషుప్తవస్థ అర్ధలయము, 
సమ(గలయమునని రెండు విధములు. అర్ధలయమున విషయాకారవృత్తి 
యుండదు. బుద్ధియందే సుఖాకార వృత్తియో, లేక దుఃఖాకారవృత్తియో, 
లేక మోహాకారవృత్తియో యుండును. అందువలననే నిద్రనుండి లేచిన 
తదుపరి నేను సుఖముగ నిద్రించితిని నేను తెలియకుండ నిద్రించితిని' 
అను నిట్టి ప్రత్యయములు కలుగును. సమగ్రలయమునందు బుద్ధి 
వృత్తియే యుండదు. 

ఈ యవస్థలలో గల బుద్ధి వృత్తులకన్నిటికిని పురుషుడు సాక్షి 
కాబట్టి జ్ఞానము “పురుషునకు స్వరూపమే కాని యతని కది గుణము 
కాదని భావము: 

పురుష స్వరూపానంతర మతని యందుగల బహుత్వమును 


చెప్పుచున్నాడు. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 63 


“జన్మాదివ్యవస్థాతః పురుషబహుత్వమ్‌” 1.149 
జన్మాదివ్యవన్థాతః ై ఒకడు జన్ఫించినాదు, మరియెకడు 
మరణించినాడు, ఇంకొకడు బద్దుదు; వేరొకడు ముక్తుడు నను నిట్టి 
వ్యవస్థ లోకమున నుండుటవలన, వురుషబవుత్వమ్‌ = వురుషు 


లనేకులని యంగీకరింవ వలయును. 
పురుషు డొక్కడైనను నుపాధి భేదమువలన జన్మమరణాది వ్యవస్థ 
యేర్చడగలదు గదా? యన :- 
“ఉపాధి భేదో౭_ ప్యేకస్య నానా యోగ 
ఆకాశస్యేవ ఘటాదిభిః” 1150 | 
ఆకాళస్వేవఘటాదిభిః = భఘటాదులతో నాకాళమునకువలై, 
ఏకన్య = ఒకే వురుషునకు, నానాయోగః ఆ నానాభూతములనెడి 
యుపాధులతో నంబంధము చెౌవవలయును. డఉపాధిభేదేల వీ = 
ఉపాధులు భిన్నములైనను ఉవధేయ మొకటియ కాబట్టి జన్మాది వ్యవస్థ 
యేర్హుడ నేరదని భావము. 
చేతనుడగు పురుషు డొక్నడైనను, ఉపాధితో కూడినపుడతడు 
భిన్నుడయినందున వ్యవస్థ యేర్పడగలదన :- 
“ఉపాధి ర్భిద్యతే నతు తద్వాన్‌” 1.151 | 
ఉపాధి వైశిష్ట్యము వలన భేదమేర్చడి వ్యవస్థ మేర్చడ గలదం 
దుమేని, ఉపాధియేభిన్నమగును కాని, ఉపాధికలిగిన పురుషుడు భిన్నుడెట్లు 
కాగలడు? కాజాలడు; కాబట్టి పురుషబహుత్వ మంగీకరింపక జన్మాదివ్యవస్థ 
యేర్చడజాలదని భావము. 
“వవ మేకత్వేస పరివర్తమానస్య నవిరుద్ధ దర్మాధ్యాసః” 1.152 
ఏవమ్‌ = జన్మాది వ్యవస్థ యేర్చదజాలనట్లు, ఏకత్వేన = 
సర్వ్యోపాధులం దొకే రూవమున, వరివర్తమానన్వు ₹ అంతటను నుండు 
పురుమునందుు, విరుద్ద ధర్మాధ్యాసః = వరనరము విరుద్రములయిన 
నుఖదుఃఖాది ధర్భములలో 'నేను నుఖిని” నేను దుఃఖిని, అను విరుద్ధ 
ధర్భ సంబంధము, న ా కలుగనేరదు. 
నానా భేదములుగల 'యుపాధులలో నాకే పురుషు 
డంగీకరింపబడినవుడు జన్నాది వ్యవస్థ లేర్చడనట్లు, ఒకే సమయమున 
సుఖ దుఃఖాది విరుద్ధ ధర్మసంబంధము నతనికి కలుగనేరదు. కాబట్టి 


| 


Scanned by CamScanner 


64 సాంఖ్య దర్శనము 


పురుషబహుత్వ మంగీకరింపక తప్పదని భావము. 

సుఖదుఃఖాదులు నుపాధి ధర్మములే కాబట్టి యవి యేక కాలమున 
నొకే పురుషునం దారోపింపబడును, దోషమేమి? యన :- 

“అన్యధర్మత్వేం_ పి నారోపాత్‌ తత్సిద్ధి రేకత్వాత్‌” 1.153 

అన్యధర్భత్వే౭_ వీ = నుఖదుఃఖాదు లుపాధుల ధర్మములైనను, 
ఆరోపాత్‌ = వురువునం దారోవించినందు వలన, తత్సిద్ధిః = 
నుఖదుఃఖాది వ్యవస్థ, న = నిద్ధింవదు. కారణమేమన, ఏకత్వాత్‌ 
= ఆరోవమున కధిష్టానమైన వురుము డొక్ళడే యగుటవలన, నుఖ 
దుఃఖవ్యవస్థ కలుగనేరదని భావము. 

ఇట్లు పురుషు లనేకులని యంగీకరించినచో అద్వైత బోధక 
(శుతులకు విరుద్ధమగునుకదా యన :- 

“నాద్వైత (శ్రుతివిరోధో జాతిపరత్వాత్‌” 1.154 

జాతిపరత్వాత్‌  వైతన్యసామ్యముచే వురుషజాతిని బోధించునవి 
కాబట్టి, అద్వైత [శ్రుతివిరోధః న = ఆద్ర్వైత (తుతవిరోధము వాటిల్లదు. 

ప్రత్యక్షానుభవము ననుసరించి పురుష బహుత్వమంగీకరించినట్లు, 
పురుషుడు నానారూపు డేల కాడన :- 


“విదితబంధ కారణస్య దృష్ట్యా౭_ తద్రూపమ్‌” 1.155 
విదితబంధకారణన్య = బంధకారణ మవివేకమని తెలిసిన 
పురుషుని దృష్ట్యా = దృష్టితో అతద్రూవమ్‌ = ప్రత్యక్షముగా 


కనబడు భేదరూవము వురువునిది కాదు. 

బంధకారణము నెణిగిన వివేకికి, పురుషుని రూపము శ్రుతి 
బోధితమగు జ్ఞానరూప మొక్కటియే యని తెలియును. అందువలన 
అద్వైతశ్రుతులు జాతి పరములనుట దోషము లేదని భావము. 

పురుషుల స్వరూపమొక్కటే యగునెడల నట్లు కనబడ వలయును 
గదా! కనబడనందున నది యట్లు కాదన:- 

“నాంధదృష్ట్వా చక్షుష్మతా మనుపలంభః” 1.156 

అంధద్భష్టా = వివేకద్దష్టి లేనివారికట్లు కనబడుకున్నను. చక్షువు 
తాం ₹ వివేకులకు, నఅనువలంభు * ఉపలంభము కాకపోదు. 

వివేకులకు పురుషుల స్వరూపమొక్కటేయని తెలియ గలదని 
భావము. 


Scanned by CamScanner 


ప్రథమాధ్యాయము 65 


“వామదేవాదిర్ముకో నాద్వైతమ్‌” 1.157 

వామదేవాదిః = వామదేవుడు, భరతుడు మున్నగువారు, ముక్తః 
= ముక్తులయిరి. కాబట్టి, అడ్లాతమ్‌ న 7 అత్మయొక్ళటి కాదు. 
ఆత్మయొక్కటియే యగు పక్షమున వామదేవాదులు ముక్తులయిన 
: పిమ్మట లోకమున బద్ధజీవు లుండరాదు. బద్ధ జీవులు నేటికి నెందరో 
' గలరు. కాబట్టి యద్వైత మంగీకరింప జనదు. 
వామ దేవాదులు ముక్తులు కాలేదనిన :- 

“అనాదా పద్యయావ దభావాత్‌ భవిష్య దహ్యేవమ్‌” 1.158 | 

అనాదౌ = అనాదియగు నీ వ్రవంచమున, అద్యయావత్‌ = 
నేటి వరకు, అభావాత్‌ ₹ ముక్తి కలుగనందున, భనివ్యదపి = 
భవివ్యత్తుపంచము నందును. ఏవమ్‌ ా ఇట్లే ముక్తిగలుగదని 
యంగీకరింవ వలని వచ్చును. 

అనాదిగా ప్రవర్తించు నీ ప్రపంచమున నేటి వరకును వామదేవాదు | 
లెవరును ముక్తులే కాలేదని యందుమేని యికముందును నేరికిని 
ముక్తికలుగుట సంభవము కాదన వలసివచ్చునని సూత్రాభిప్రాయము. 

అనేకాత్మల నంగీకరించినను క్రమముగా నొక్క రొక్కరు ముక్తులయి 
యెల్లరు ముక్తులయిననాడు ప్రపంచమే లేకపోవలసి వచ్చును గదా 
యన :- 

“ఇదా నీమివ సర్వత నాత్యంతోచ్చేదః” 1.159 

ఇదానీమివ = ఇప్పుటివలెనే, సర్వత ా ఎల్లకాలములందును, 
నాత్యంతోచ్చేదః = (ప్రపంచము బొత్తుగా నళింవదు. 

వర్తమాన కాలమున నెట్లు కొందు బద్దులు కొందు ముక్తులు 
నుండుటచే ప్రపంచము వర్తించుచున్నదో యట్లే భూత భవిష్యత్మాలములందు 
నుండును. (ప్రపంచాత్యంత నాశమెన్నడు కలుగదని భావము. 

ఈ సూత్రమునకు వ్యాఖ్యానము భాష్యకారుడు విజ్ఞాన భిక్షు విట్లు 
వ్రాసియున్నాడు. 

“సర్వత్రకాలే బంధస్యాత్యంతోచ్చేదః కస్యాపి పుంసో 

నాస్తి వర్తమానకాలవత్‌” 

ఏ పురుషునకును నెన్నడును బంధము పూర్ణముగా తొలగనేరదు. 
వర్తమానస్థితిని బట్టి యట్లూహింపనగును. అనగా పురుషునకు బంధము 


Scanned by CamScanner 


66 సాంఖ్య దర్శనము 


పూర్ణముగా తొలగక కొంత కాలము తొలగి అటుపై మరల నా 
రుషునకు బంధ మేర్చడుచుండునని భావమేమో!. 
ఈ ప్రసంగమున శ్రీమద్దయానంద స్వామివారు తమ ప్రసిద్ధ 
'సత్యార్థ ప్రకాశము” నందు నిట్లే వర్ణించియున్నారు. 
“జైసే ఇస్‌సమయమే బంధముక్తజీవహై వైసేహీ సర్వదా రహతేహై, 
అత్యంత విచ్చేద బంధముక్తికాకభీనహీ హూతా; 
కింతుబంధ్‌ బెర్‌ ముక్తి సదా నహీ రహతీ” 
(నవమ సముల్లాసము) 
“ఇప్పుడు బద్ధజీవులు, ముక్తజీవులు నున్నట్లు ఎల్లప్పుడు నుందురు. 
బంధమున కత్యంత విచ్చేద మెన్నడును కాదు. అనగా సదాముక్తిగానీ, 
సదాబంధముగానీ జీవులకు కలుగదని భావము.” 
వర్తమానయుగమున దయానందమహార్షి యొక్కడే “ముక్తి 
యాత్యంతికము కాదనియు, ముక్తజీవులు సర్గా రంభమున మరల 
జన్మవంతు లగుదురనియు స్పష్టపరచియున్నాడు. ఈ విషయమును 
వివరముగా తెలిసికొన గోరువారు సత్యార్థప్రకాశమున నవమసముల్లాసము 
చదువుదురు గాత. 
జీవుల ప్రయత్నానుగుణముగ నీ బంధ మోక్ష వ్యవస్థ నొనర్చుచు 
ప్రపంచమును నడుపు పదార్ధ స్వరూప మేమన :- 
“వ్యావృతోభయరూపకి” 1.160 
ప్రకృతి, పురుషుడు నను నీ యుభయుల రూపముకంటె 
విలక్షణమైన రూపము కలిగియుండును. 
ఈశ్వరుని రూపము ప్రకృతి పురుషుల రూపముకంటె విలక్షణమైన 
దని భావము. 
(క్లేశకర్మ విపాకాశయైరపరామృష్టః పురుష విశేష ఈశ్వరః) 
క్లేశాదులతో సంసర్గములేని విశిష్ట పురుషు డీశ్వరుడని యోగులు. 
ఈశ్వర స్వరూపము ప్రకృతి స్వరూప విలక్షణమైన కావచ్చును. 
కాదని, జీవ (పురుష) విలక్షణమెట్లు కాగలదన :- 
“సాక్షాత్సంబంధాత్‌ సాక్షిత్వమ్‌” 1.161 
సాక్షాత్‌ నంబంధాత్‌ = న్వస్వామిభావాది లక్షణ సంబంధము 
వలన, నీళ్వరునకు, సాక్షిత్సం = విశ్వ సాక్షిత్స్వ మంగీకరింవవలయును. 


శ్ర బి 


Scanned by CamScanner 


(ప్రథమాధ్యాయము 67 


జీవునకు జగత్‌ సాక్షిత్వములేదు, ఈశ్వరుడు జగత్సాక్షి వేదమున 
నిట్లే వర్ణింపబడినది. 

“ద్వాసుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం 

పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వ 

త్వనశ్నన్నన్యో9_ భిచాకశీతి” బు. 2.8. 17.20 

రెండు పక్షులొకే వృక్షమునంటియున్నవి. అందొకటి దాని 
ఫలములను రుచిచూచును. రెండవది తినక సర్వత్ర ప్రకాశించుచుండును. 
ఇట వృక్షము ప్రకృతి; ఫలములరుచి నెజుగు పక్షి జీవుడు; తినక 
చూచుచుండు వా డీశ్వరుడని వివేకము. ఈ "మంత్రమున నీశ్వరుని 
జగత్‌ + సాక్షిత్వము సుస్పష్టము. 

“నిత్య ముక్తత్వమ్‌” 1.162 

మణియు నీశ్వరుడు సదా ముక్తుడు. జీవులకు సదా మక్తి 
యుండనేరదని పూర్వసూత్రములందు జెప్పియుంటిమి. ఇట్లు విశ్వ 
సాక్షిత్వము, నిత్యముక్తత్వము నీశ్వరుని విలక్షణ రూవమని 
తెలియవలయును. 

ఈశ్వరునకు నిత్యముక్తత్వ మెట్లంగీకరింపనగు నన :- 

“జెదాసీన్యం చేతి” 1.163 

ఈశ్వరుడు జగత్తున కధిపతియయ్యు పక్షపాతము వహింపక 
యౌదాసీన్యము - మాధ్యస్థ్యము-ను వహించును. కాబట్టి నిత్యముక్తుడు. 

అటులయిన నీశ్వరునకు జగత్మర్భత్వ మెట్లు పొసగు నన :- 

“ఉపరాగాత్‌ కర్భత్వం చిత్సాన్నిధ్యాత్‌ చిత్సాన్నిధ్యాత్‌” 

1164 

ఉవరాగాత్‌ = ప్రకృతి నన్నిధానమువలన నీళ్వరునకు, కర్ణ్రత్వమ్‌ 
= (వపయోజక కర్ణత్స్వ మేర్పడుచున్నది. ్రక్ఫతికి చిత్ఫాన్నిధ్యాత్‌ = 
ఈశ్వర సాన్నిధ్యమువలన ముఖ్య కర్భత్వ మేర్చదుచున్నది. 

ఈశ్వరుడు ప్రకృతికి సమీపమున నుండుటచేత ప్రకృతియందు 
ప్రేరణ కలుగును. అనగా చేతన సామీష్యము వలన ప్రకృతి 
ప్రవర్తించును. సృష్టి కనుకూలించు (క్రియ కలుగునని భావము. అందువలన 
కర్భత్వము ప్రకృతియందే యుండును. కాని ఈశ్వరుడందులకు (పేరకుడు 
- ప్రయోజకుడు - కాబట్టి యతనియందు ప్రయోజక కరృత్వము - 


Scanned by CamScanner 


68 సాంఖ్య దర్శనము 


నిమితత్వము - మాత్ర ముండును. ముఖ్యకరృత్వము - 
ఉపాదానకారణత్వము - ప్రకృతియందే యుండునని భావము. 

ఈ సూత్రమున “చిత్‌ సాన్నిధ్యాత్‌ అని రెండు సారులు 
వాడబడినది. ఇందొకటి యధ్యాయ సమాప్తిని బోధించును. 

నిఖిల శాస్తనిష్ణాత శ్రీమత్సండితముక్తి రామోపాధ్యాయశిష్య గోపదేవ 
విరచితాంబా వ్యాఖ్యానమున (ప్రథమాధ్యాయము. 


Scanned by CamScanner 


69 


ద్వితీయాధ్యాయము 


ప్రథమాధ్యాయమునందు శాస్త్ర విషయము చెప్పబడినది. ఇందు 
ప్రకృతి వలన నేర్పడు సృష్టి ప్రక్రియ విస్తారముగ వర్ణింపబడును. 

సృష్టి రచనలో ప్రకృతికి ప్రయోజనము లేనందున దాని యందు 
ముఖ్య కర్భత్వమెట్లు పొసగునన;- 

“విముక్త మోక్షార్ధం స్వార్థం వా ప్రధానస్య” 2.1 
విముక్త మోక్షార్థం = వివేకముచే ముక్తుడైన వురుషుని మోక్షము 
కొజకో వా = లేక, స్వార్థం = తన కొజకో (్రధానన్య = 
(వ్రకతియందు ముఖ్య కర్భత్వ మంగీకరింవబడును. 

పురుషునకు భోగాపవర్గములను కలిగించుటకు (ప్రకృతి 
(ప్రవర్తించును. అదియే దానికి ప్రయోజనము. కాబట్టి ప్రకృతియందు 
ముఖ్య కర్భత్వము సిద్ధింపగలదని భావము. 

వివేకము మూలమున ముక్తుడగు పురుషునికి మోక్షము 
కల్పించుటకు ప్రకృతివలన సృష్టి యేర్చడునేని యొకసారి సృష్టి కలిగిన 
చాలదా? 

“విరక్తస్య తల్సిద్ధే” 2.2 

విర్తక్తస్తు = వివేకము వలన నేర్హడిన వర వైరాగ్యము గల 
వానికే తత్సిద్దేః = మోక్షము నిద్ధించును. ఇతరులకు కలుగదు. కాబట్టి 
యొకమాటు న్ఫష్టి కలిగిన చాలదు. 

ఒక్క సృష్టియందే శ్రవణమువలన పరవైరాగ్యము కలుగునుగదా? 
పునఃసృష్టి యేల యన :- 
“నశ్రవణమాత్రాత్‌ తిత్సిద్ధి రనాది వాసనాయా బలవత్వాత్‌” 23 

అనాది వాననాయాః * వైరాగ్యమును కలుగ నీయనట్టి యనాది 
నంసార వానన, బలవత్వాత్‌ * (ప్రబలముగా నుండును కాబట్టి, 
(వణ మాత్రాత్‌ ₹ బవుజన్మలలో చేసిన వుణ్యభఫలముచే లభింపదగు 
సత్త్వ పురుషాన్యతా (శ్రవణమాత్రమున, తలట్సిద్ధిః = వైరాగ్యనిద్ధి, న = 
కలుగదు. 

“బహుభృత్య వద్వా ప్రత్యేకమ్‌” 2.4 

వా ా లేక , ప్రత్యేకం బవహొభ్బత్యవత్‌ ా ప్రతి గృవాన్థుడు 


Scanned by CamScanner 


70 సాంఖ్య దర్శనము 


ననేకులను పోషింవ వలసియున్నట్లు ట్రకతియు ననేక జీపులక్తు 
మోక్షము కల్లింవవలని యున్నది. కాబట్టి యొక్క మాటు నృష్టికె 
(ప్రవర్తించిన నిర్వావాము కాదని భావము. 

('తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూత అను నిట్టి 
(శుతులందు పరమాత్మవలన సృష్టి యేర్చడినట్లు కనబడుచుండ ప్రకృతియే 
సృష్టించుచున్నదను టెట్లన :- 

“ప్రకృతివాస్తవేచ పురుషస్యాధ్యాససిద్ధికొ 2.5 

(పకతివాన్తవే = వాస్తవమున (్రక్ఫృతియే కర్తడైైనవ్పుటికి, 
పురుషన్యచ పరమేశ్వరునకు గూడ, అధ్యాననిద్ధిః = అధ్యానము 
వలన న్ఫష్టి కర్భత్వము కలుగుచున్నది. 

అధ్యాసమనగా ప్రకృత్యుపరాగము. ప్రకృతిలో నున్న కర్భత్వమే 
ప్రకృతితోకూడిన పరమేశ్వరునందు వ్యవహరింపబడుచున్నదని భావము. 

ప్రకృతి సృష్టికి ముఖ్యకర్త యను టెట్లన :- 


“కార్యతస్తత్సిద్దేః” 2.6 

కార్యతః  మవాదాది వంచభూతమువలవరకు గల 
కార్ప్వవదార్థముల వలన, తత్త్సిద్దేః = (వకతి ముఖ్యకర్త యని 
నిద్ధించుచున్నది. 

ప్రకృతి ముఖ్యకర్తయగునెడల దాని ప్రవృత్తి నివృత్తు లకు నియమాక 
మెయ్యది యన :- 

“చేతనోద్దేశాన్ని యమః కంటక మోక్షవత్‌” 2.7 


చేతనోద్దేశాత్‌ = వరమేళ్వరుని యభిలాషవలన, నియమః = 
(వకతి తనకొబికో లేక వరులకొణకో (ప్రవర్తించును. మణియు 
నివర్తించును. కంటకమోక్షవత్‌ = రాజు కోరికననుసరించి నిరవరాధులకు 
కంటకము (శూలము) నుండి మోక్షము, సావరాధులకు ళూల(పప్రయోగము 
జరుగునట్లు. 

ఏ జగదీశ్వరుని యభిలాష మాత్రమున ప్రకృతిలో ప్రవృత్తి 
నివృత్తులు కలుగుచున్నవో యతడే కర్తయని యంగీకరింపక ప్రకృతి 
కర్త యననేల యన :- 

“అన్యయోగే8_ పి తత్సిద్ధిః నాంజస్యే నాయోదాహవత్‌” 2.8 

అన్యయోగే౨. వీ చా (్రఠ్ఫతి యోగమున్నందు వలననే, తట్సిద్ధః 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము 71 


= పరమేశ్వరునందు న్రష్థ్రత్వము సిద్ధించును. నాంజస్వేన = సాక్షాత్తుగా 
నిద్ధింవదు, అయోదావావత్‌ = లోవామునందలి దాహకత్వమువలె, 

అగ్ని సంయోగమువలన లోవామున దాహకళక్తి కలుగునట్లు 
(కృతి నంయోగమున్నందుననో వరమేశ్యరుడు నృద్దీ కర్త 
యనివించుకొనగలదని భావము. 

సృష్టి యన నేమి? 

“రాగ విరాగ యోర్యోగః సృష్టికి” 2.9 

రాగ విరాగయాః - ట్రకతి పరమేశ్వరుల, యోగః = 
సంబంధము, సృష్టికి = నృష్టికి హేతువు. కాబట్టి యిదియే నృష్టియని 
యర్థము. 

రంజింపజేయునది కావున ప్రకృతి రాగ మనబడును. ఎల్లపుడు 
నుదాసీనుడై రాగరహితుడై యుండును కాబట్టి పరమేశ్వరుడు విరాగి. 
ప్రకృతి పరమేశ్వర సంబంధము సనాతనము. కాబట్టి సృష్టియు సనాతనమే. 

సంసారిక విషయములందు స్నేహము రాగ మనియు, అట్టి 
స్నేహము లేకుండుట విరాగ మనియు చెప్పుదురు. అందు రాగమువలన 
సృష్టియు, విరాగమువలన మోక్షమును కలుగునని భాష్యకారులు 
(వబాసియున్నారు. 

సృష్టిక్రమ మెట్టదన :- 

“మహదాది క్రమేణ పంచభూతానామ్‌” 210 

మవాదాది క్రమేణ  ్రక్ఫృతినుండి మవాతత్త్వము, దానినుండి 
యవాంకారము, అందుండి వేంచతసన్మాతములు, వానినుండది, 
పంచభూతానామ్‌ ఇ భూమి, జలము, అగ్ని వాయువు, అకాశము 
నను వానియొకు నృష్టి క్రమముగా కలుగును. 

ప్రకృతి సృష్టికంటే మహదాది సృష్టిగల విశేషమేమి? 


“ఆత్మార్థత్వాత్‌ సృష్టెర్నెషా మాత్మార్థ ఆరంభ?” 2.11 
నష్టే ా మవాదాది నృష్టి, ఆకత్మార్థత్వాత్‌ = వురుషుని 
| * కొజకగుటవలన, ఏషాం ₹ మవాదాదుల్క అరంభః = నషి న 


ఆత్మార్థః = (ప్రకృతి నృష్టివలె తనకొజకు గాదు. 
ప్రకృతి వలన నేర్పడు సృష్టి స్వార్థము, పరార్థము నని రెండు 
విధములు. మహదాదువవలన కలిగెడి సృష్టి పరార్థమే కాని స్వార్థముకాదు. 


i 
Scanned by CamScanner 


72 సాంఖ్య దర్శనము 


ఇదియే భేదము. 
వ్యవహార సిద్ధములైన దిక్కు కాలము నేల గణింప లేదు?- 
“దిక్కాలా వాకాశాదిభ్యః” 2.12 


దిక్సాలౌ = పూర్వము, వళ్చిమము, ఉత్తరము, దక్షిణము దిక్కులు, 
దినము మాసము మున్నగునవి కాలము. ఇయ్యవి ఆకాశాదిభ్యః = 
ఆయా యుపాధులతో కూడిన అకాశమునందే యంతర్భూతములు, 
దిక్కు కాలము ఆకాశముకంటె భిన్నములు కానందున వేరుగ 
లెక్కింపలేదని భావము. 
మహదాదుల లక్షణము, కార్యములు చెప్పుచున్నాడు. 
“అధ్యవసాయో బుద్ధికి 2 18 
అధ్యవసాయః ఆ ఇది యిట్లో' అను నిశ్చయాత్మక వ్యాపారము 
(కియ) బుద్ధిః ₹ మహత్తత్వమునకు లక్షణము. 

“తత్మార్యం ధర్మాది” 2.14 
తత్మారం ా ఆమవాత్తత్వము యొక్క కార్యములు ధర్మాది ₹ 
ధర్భము, జ్ఞానము, వైరాగ్యము మున్నగునవి. 
| 
| 


“మహ దుపరాగా ద్విపరీతమ్‌” 2.15 
మవాత్‌ = ఆమవాత్తత్స్వమే, ఉవరాగాత్‌ = రజస్తమస్సుల 


సంబంధము వలన, వివరీతమ్‌ = విపరీత కార్యములు గలది -అధర్మము, 
అజ్ఞానము, అవైరాగ్యము, అనైశ్వర్యము, మున్నగు కార్యములు గలది 
యగును. 

అహంకార లక్షణము :- 


“అభిమానోల_ హంకారాః” 2.16 
అహం (నేను) అనెడి యభిమానము అహంకారమనబడును. 
“ఏకాదశ పంచతన్మాత్రం తత్మార్యమ్‌” 2.17 


పదునొకండింద్రియములు, ఐదు తన్మాత్రములు మొత్తము 
పదునారును అహంకారము వలన జనించును. 
“సాత్విక మేకాదశకంప్రవర్తతే వైకృతా దహంకారాత్‌” 2.18 
వైక్టతాత్‌ అహంకారాత్‌ = సాతి కావాంకారమువలన, సాత్వికం 
ఏకాదశకం ఆ సాత్వికము లయిన వదకొండింద్రియములు ప్రవర్తతే 
= జనించును -- మిగిలిన పంచతన్నాతములు తామసాహంకారమువలన 


= తా నటీ 
Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము 73 


జనించు నని భావము. 


“కర్మేంద్రియ బుద్ధీంద్రి యైరాంతర మేకాదశకమ్‌” 2.19 

వాక్కు పాణి, పాదములు, పాయువు, ఉపస్థము అనునైదు 

కర్మేంద్రియములు, నేత్రములు, (శోత్రములు, త్వక్కు జిహ్వ, నాసిక 

యనెడి పంచజ్ఞానేంద్రియములు, అంతరింద్రియము మనస్సు కలిసి 
పదునొకం డింద్రియములు. 

ఇంద్రుని (జీవుని) కర్మమునకు, జ్ఞానమునకు సాధన మగునది 
ఇంద్రియ మని వ్యుత్పత్తి. అహంకారమునుండి జనించి కరణమగునది 
ఇంద్రియ మని దాని లక్షణము. ఇంద్రియములు భూతములలోని 
గంధాది విశేషగుణములను గ్రహించును. కాబట్టి యవి భూతములనుండి 
జనించినవి యని యేల చెప్పరాదు? 

“అహంకారికత్వ (శ్రుతే ర్నభౌతికాని” 2.20 

అవాంకారికత్వ (తుతే =. ఇంద్రియములు అవాంకారజన్యములని 
(శుతి చెవ్లుచున్నందున, నభౌతికాని - భౌతికములు కావు. 

ఇంద్రియములు, అహంకారజన్యములని చెప్పుశ్రుతి యొండును 
కానరాదు. అయినను ముండకోపనిషత్తునందు “ఏతస్మాజ్ఞాయతో 
(ప్రాణోమనః సర్వేంద్రియాణిచ ఖంవాయుర్చోతిరాపః పృథివీ 
విశ్వస్యధారిణీ” 2.13 
భూతములకంటే ముందుగా మనస్సు, ఇంద్రియములు పుట్టినట్లు 
వర్ణింపబడియున్నుది. ఇట్టి శ్రుతుల యాధారమున నింద్రియములు 
అహంకారికములని సూత్రకారుడు చెప్పి నట్లూహింపనగును. 

(అగ్నిం వాగప్వేతి. వాతం ప్రాణః, చక్షురాదిత్యమ్‌...బ్బ. 5. 2) 
వాక్కు అగ్నిలో లీనమగుచున్నది. చక్షువు ఆదిత్యునిలో లీనమగుచున్నది. 
అను నిట్టి (శుతివాక్యముల వలన నింద్రియములు భూతములందు 
లీనము లగుచున్నట్లు తెలియుచున్నది. అందువలన నవిభౌతికములే 
యగును.కాని ఆహంకారికము లెట్లగును? 

“దేవతాలయ (శ్రుతి ర్నారంభకస్య” 2.91 

దేవతాలయ్యతుతిః = “అగ్నిం వాగప్యేతి యను నిట్టి (శ్రుతి 
ఇంద్రియములు దివ్యగుణములు గలిగిన భూతములందు లీనమగుటను 


తెలుపు (శుతియే కాని నారంభకస్వ ₹ ఇంద్రియ కారణములను 


ద దా దా 
ఫా ననన ననన పనన ననన ననన 


Scanned by CamScanner 


74 సాంఖ్య దర్శనము 


తెలుపునదికాదు. 


'భూతలమున జలబిందువులు లయమగుచున్నవి.” అనిన 
జలమునకు భూతలము కారణమగునా? కాదు. అట్లే ' ఇంద్రియములు 
భూతములందు లీనము లగునని చెప్పినంత మాత్రమున నింద్రియములకు 
భూతములు కారణము లని చెప్పరాదు. 

అటులయిన నింద్రియములు నిత్యములా? యన :- 

“తదుత్పత్తి (శ్రుతేర్వినాశ దర్శనాచ్చ” 2.22 

(వూర్వ నూత్రమునుండి నకార మీ సూ(త్రమునకు 
తెచ్చుకొనవలయును.) 

తదుత్తత్తిశుతేః = ఇంద్రియము లుతృ్సన్నములయినట్లు (శ్రుతి 
చెప్పుచున్నందునను, వినాశదర్భనాచ్చ = ఉత్పన్నములైనవి నశించునను 
న్యాయ ముండుట వలనను, న = ఇంద్రియములు నిత్యములు కావ. 

అనిత్యములగు నెడల నింద్రియ గోలకములే యింద్రియములా? 

“అతీంద్రియ- మింద్రియం (భ్రాంతానా మధిష్థానమ్‌” 2.23 

ఇంద్రియం = ఇంద్రియము, అతీంద్రియమ్‌ = ఇంద్రియములకు 

గోచరము కాదు. (భాంతానామ్‌ = (భ్రాంతులయిన వారికి, అధిష్టానమ్‌ 
= గోలకమే యింద్రియము. 

ప్రత్యక్షముగా గనబడు నేత్ర తారకాదులు ఇంద్రియములు కావు. 
ఇవి ఇంద్రియముల కధిష్టానములు - ఇంద్రియముల కాధారములు. 
తెలియనివారు వానినే ఇంద్రియములందురు. 

గోలకము లింద్రియములు కానిపక్షమున ననేకేంద్రియముల 
నంగీకరింప నేల? ఒకే యింద్రియము శక్తిభేదముతో నా యా 
గోలకములందు పనిచేయుచున్నదని యందుమేని దోషమేమి? 

“శక్తిభేదేల పి భేదసిద్దా నైకత్వమ్‌” 2.24 

శక్తిభేదేల. వీ = భిన్నశక్తుల నంగీకరించినవుడు, భేదనిద్దౌ = 
ఇంద్రియములు భిన్నములని సిద్ధించును. కాబట్టి, నైకత్వమ్‌ ె 
ఇం(ద్రియమొకుటి కాదు. 

శక్తి భేదము నంగీకరించినపుడు శక్తికి ఆశ్రయము భిన్నమగును. 
కాబట్టి యేకత్వ ముండనేరదని భావము. 


శక్తిభేదము ' ననుసరించి భేధము . కల్పించుట విరుద్ధము కాదా? 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము 75 


“న కల్పనా విరోధః ప్రమాణదృష్టస్య” 2.25 
(్రమాణదృష్టన్య = (వమాణాముద్వారా తెలియబడిన భేదమునకు, 
కల్పనావిరోధః = కల్పనావిరోధము, న = కలుగదు. 
ప్రత్యక్షాది ప్రమాణములద్వారా ఇంద్రియములు భీన్నములని 
తెలిసికొనబడినపుడు, భేదకల్పన విరుద్ధము కాదని భావము. 
“ఉభయాత్మకం మనకి” 2.26 
మనః ా మనస్సు, ఉభయాత్మకం ా జ్ఞాన కర్చేంద్రియాత్ముకము. 
ఒకే యహంకారమునుండి యింద్రియములు భూతములు నను 
భిన్న కార్యము లెట్లు కలిగినవి? :- 
“గుణపరిణామ భేదాన్నానాత్వ మవస్థావత్‌” 2.27 
అవస్థావత్‌ = ఒకే దేహమున బాల్యయౌవనాద్యవస్థలవలె, గుణ 
వరిణామభేదాత్‌ = సత్త్వ రజ స్త్రమోగుణముల వరిణామభేదము వలన, 
నానాత్వం ₹ ఒకే యవాంకారమునుండి నానా కార్యము లేర్చడినవి. 
ఇంద్రియముల యసాధారణవృత్తిని తెలుపుచున్నాడు. 
“రూపాదిరసమలాంత ఉభయోః” 2.28 
ఉభయోః చె జ్ఞానేంద్రియములకు, కర్ళేం[ద్రియములకు, రూవాది 
రసమలాంతః ₹ రూవము ఆదియందు కలవి, (రసమలము) ఫురీషము 
అంతమందు కలవి విషయము లని యెజుగవలయును. 
రూపము, రసము, గంధము స్పర్శము, శబ్దము ననునివి చక్షురాది 
జ్ఞానేంద్రియములకు విషయములు. మాటలు తీసికొనుట, తిరుగుట, 
మలము, అనందము నను నివి వాగాదికర్మేంద్రియములకు విషయములు. 
దర్శనము, (శ్రవణము మున్నగునవి జ్ఞానేంద్రియముల వ్యాపారము. 
ఇట్లే వచించుట మున్నగునవి కర్మేంద్రియముల వ్యాపారము. 
ఇంద్రియములు ప్రకాశకములు. కాబట్టి యవియే దర్శనాదులకు 
కర్తలేల కావు? :- 


“ద్రష్ట్రత్వాదిరాత్మనః కరణత్వ మింద్రియాణామ్‌” 2.29 
(దప్ప్రత్వాదిః ా (దప్త్రుత్వ వ్యకృృత్వాదులు, అత్మనః = వురుమునివే. 
ఇంద్రెయాణామ్‌ ా ఇంద్రియములు, కరణత్వం అ కరణములు 


మాత్రమే. 
చక్షురాదీంద్రియములు సాధనములేకాని దర్శనాదులకు కర్తలుకావు. 


Scanned by CamScanner 


76 సాంఖ్య దర్శనము 


అంతఃకరణత్రయముయొక్క యసాధారణవృత్తి - 

“త్రయాణాం స్వాలక్షణ్యమ్‌” 2.30 

(తయాణామ్‌ = బుద్ది, అహంకారము, మనన్సు నను మూటికి, 
స్వాలక్షణ్యమ్‌ = న్వన్వలక్షణమే యసాధారణవ్చుత్తి. 

బుద్ధి లక్షణము అధ్యవసాయము (నిశ్చయాత్మకక్రియ) కాబట్టి 
యదియే చాన్‌ యసాధారణవృత్తి. అహంకారమున కభిమానము లక్షణము. 
కావున నదియే దానికి వృత్తి. మనస్సునకు సంకల్పము. 

బాహ్యాభ్యంతరకరణముల సాధారణవృత్తి వా 

“సామాన్యకరణవృత్తిః ప్రాణాద్యావాయవః పంచ” 2.31 

(పాణాద్యాః = (వపొణ మాదియందుగల, వంచవాయవః = 
పంచవాయువులు, సామాన్యకరణవ్యత్తిః = కరణముల సాధారణవృత్తి. 

ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము ననునవి 
పంచవాయువులు. ఇయ్యవి వాయువువలె సంచరణశీలము కలవి కాబట్టి 
వాయువు లనబడినవి. వాస్తవమున నివి యిం(దియవృత్తి యని భావము. 

వ్యాసమహర్షి యోగభాష్యమునం దొకచో (“ఉదాన... ఉత్రాంతిశ్చ” 
వి.పా. 39) “సమస్తేంద్రియవృత్తిః ప్రాణాదిలక్షణాజీవనం (ప్రాణాపానాది 
లక్షణముగల జీవనమనెడియొక సామాన్యవృత్తి సమస్తేంద్రియములకు 
సంబంధించినది కలదని వర్ణించియున్నాడు. సమస్తేంద్రియములనగా 
పదమూడింద్రియములని భావము (జ్ఞానేంద్రియము లైదు, కర్మేంద్రియము 
లెదు, మనస్సు, అహంకారము, బుద్ది.) 

ఇంద్రియముల వృత్తి బాహ్యము, అభ్యంతరము నని రెండు 
విధములు. రూపరసాదుల నెజుగుట బాహ్యవృత్తి. రెండవదియగు అభ్యంతర 
వృత్తి జీవన మనబడును. ఇదియు నొక విధమగు (ప్రయత్నమే. ఈ 
ప్రయత్నమువలన శరీరము నందలి వాయువులో భిన్న భిన్న క్రియలు 
కలుగును. అట్టి క్రియా సహాయముననే వమనాదులు కలుగుచున్నవి. 
ఈ జీవనమనెడి సర్వేంద్రియముల వృత్తియే శాస్రములందును, లోక 
వ్యవహారమునందును “పంచప్రాణము' లని చెప్పబడుచున్నది. పంచప్రాణము 
లనగా శరీరములోని వాయువు మాత్రమని యెంచక యా వాయువునందు 
నానా విధములగు క్రియలను కలిగించుటకు హేతువయిన ఇంద్రియముల 
ప్రయత్న విశేష మని గుర్తింపవలయును. 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము 77 


ఇంద్రియముల యసాధారణ వృత్తిలోగల (క్రమమును, అక్రమమును 
చెప్పుచున్నాడు. 

“క్రమశో£_ క్రమశశ్చేంద్రియవృత్తి ఫి 2.32 

ఇం(ద్రివ్ఫుత్తిః = చక్షురాదీం్యద్రియముల వ్యాపారము. (క్రమళోల_ 
క్రమశళ్ర  ఒకవుదడు క్రమముగాను, మఖియొకవ్లుడు అక్రమము 
గాను జరుగుచుండును. 

దర్శనము, సంకల్పము, నిశ్చయవ్యాపారము మున్నగు నింద్రియ 
వ్యాపారము లొకప్పు డొకదాని తరువాత మరి యొకటి యని 
క్రమముగాను, అట్టి క్రమములేక యొకే క్షణమున ననేక వ్యాపారము 
లొకప్పుడును జరుగునని సూత్రాభిప్రాయము. 

బుద్ధివృత్తు లెన్నివిధములు? :- 


“వృత్తయః పంచతయ్యః క్షిష్టాః క్షిష్టా” 2.33 

వృత్తయః ా బుద్ధివుత్తులు, వంచతయ్యః ా ఐదు విధములు. 
అవి మరల, క్షిష్ణాక్టిష్షాః ఆ క్షిష్రములు లక్షిష్ట్రములు నని రెండు 
విధములు. 


ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి యని 
వృత్తులైదు. వానిలో సాత్తికవృత్తులు అక్షిష్టములు- కష్టము కలిగింపనివి. 
రాజస తామసవృత్తులు క్షిష్టములు- క్లేశము కలిగించునవి. 

వృత్తులు లేనపుడు పురుషుదెట్లుండును? :- 

“తన్నివృత్తా పు పుపశాంతోపరాగః స్వస్థః 2.834 

తన్నివుత్తౌ = ఆ వృత్తులు లేనవుడు, ఉవశాంతోవరాగః = వృత్తి 
సంబంధము లేనివాడై, న్వస్థః = పురుషుడు తన న్వరూపమునందు తా 
నుందును. 

అందుల కుదాహరణము :- 

“కుసుమవచ్చమణిః” 2.35 

స్వచ్చమయిన స్ఫటికమణి యెజ్బని ప పుష్పసంబంధముచే నెజ్జనగును. 
పుష్పసంబంధము లేనపుడు మణిస్వచ్చముగా తన రూపమున తానుండును. 
అట్లే పురుషుడు వృత్తి సంబంధమున నస్వస్థుడగును. వానిసంబంధము 
లేనపుడు స్వస్థుడగునని భావము. 

బుద్దాదులలో ప్రవృత్తి యేలకలుగుచున్నదన :- 


Scanned by CamScanner 


78 సాంఖ్య దర్శనము 


పురుషార్థం కరణోద్భవో౭_ ప్యదృష్టోల్లాసాత్‌” 2.36 

అద్భృష్షోల్లాసాత్‌ = అభివ్యక్తమగు నద్భష్టకారణమున, కరణోద్భవః 
= కరణము (బుద్యాదు)ల (ప్రవృత్తి, పురుషార్థం = వురుషున కొజకు 
కలుగుచున్నది. 

ఇతరులకొజకు స్వతః (ప్రవృత్తి కలుగుటలో నిదర్శనమేమి? 

“ధేనువద్‌ వత్సాయ” ల్లీ క్ర 

వత్సాయ = దూదకొణకు, ధేనువత్‌ = తల్లియైన ఆవునందు 
స్వయముగా క్షీరప్రవృత్తి కలుగుచున్నది. అట్లే వురుష ప్రయోజనార్ధమై 
బుద్దాదీంద్రియములందు. స్వతః (ప్రవృత్తి కలుగుచున్నదని భావము. 

ఈ కరణము లెన్ని విధములు? :- 

“కరణం త్రయోదశ విధ మవాంతర ఖేదాత్‌” 2.38 

అవాంతరభేదాత్‌ ₹ బావ్యాము, అభ్యంతరము నను భేదము 
వలన, కరణం ఇంద్రియములు (తయోదశవిధమ్‌ అ వదమూడు 
విధములు. 

చక్షురాది పంచజ్ఞానేంద్రియములు, వాగాది పంచకర్మేంద్రియములు 
కలిసి పది బాహ్యేంద్రియములు. మనస్సు, అహంకారము, బుద్ధి మూడు 
అంతరింద్రియములు. మొత్తము పదమూడింద్రియములు. 

ఇంద్రియములలో కరణత్వ మెట్లు సిద్ధించును? :- 

“ఇంద్రియేషు సాధకతమత్వగుణ యోగాత్‌ కుఠారవత్‌” 2.39 

ఇం(దియేవు = చక్షురాదీంద్రియములలో, సాధకతమత్త్వగుణ 
యోగాత్‌ ా జ్ఞాన క్రియను మిక్సిలిగ సాధించునట్టి గుణసంబంధముండుట 
వలన, కుఠారవత్‌ = ఛేదించుటలో నెక్కుడుగా నువయోగించుటచే 
గొద్దలికరణమైనట్లు ఇంద్రియములును కరణము లనబడును. 

“వ్యాపార వదసాధారణకారణం కరణమ్‌' వ్యాపారయుక్తమైన 
యసాధారణ కారణము కరణమనబడును. కరణ, కారణ లక్షణాదులను 
తెలియగోరువారు నాచే రచియింపబడిన వైశేషిక, న్యాయదర్శనముల 
యంబా వ్యాఖ్యానమును చూతురుగాక. 

బాహ్యాభ్యంతర కరణములలో ప్రధాన మెయ్యది యన :- 

“ద్వయోః ప్రధానం మనో లోకవద్‌ భృత్యేషు” 2.40 

భృత్యేమ = సేవకుల విషయమున, లోకవత్‌ = లోకవ్వవవోరము 


Scanned by CamScanner 


ద్వితీయాధ్యాయము 79 


నందువలెనే, ద్వయోః = బావ్యాభ్యంతరరేంద్రియములలోో మనః కా 
మనస్సు, బ్రధానమ్‌ = ప్రధానము. 
బాహ్యములయిన దశేంద్రియములకు మనస్సు అధిపతి. భృత్యులకు 
స్వామివలె. అందువలన నయ్యది ప్రధానముగా నెంచబడును. మనస్సు 
కంటే అహంకారము, దానికంటె బుద్ధి ప్రధానమని వివేకము. 
మనస్సు ప్రధాన మనుటలో హేతువేమి? 
“అవ్యభిచారాత్‌” 2.41 
ఏ యింద్రియముతో జ్ఞానముకలిగినను మనస్సంబంధము లేక 
కలుగజాలదు. కాబట్టి మనస్సు ప్రధానమగుచున్నది. 
“తథాఐ_ శేషసంస్కారా ధారత్వాత్‌” 2.42 
అట్లే సమస్త సంస్మారములకు మన స్ప్ఫాధారమగుట వలనను 
నయ్యది ప్రధానమగుచున్నది. 
“సృృత్యానుమానాచ్చ” 2.43 
న్మృత్యా  నరణముద్వారా, అనుమానాఛ్చ ా సంస్నారముల 
కా(శయమని యనుమానించుటవలనను. | 
పూర్వం తనకు తెలిసినదానిని మనుజుడు ఆ పదార్థము తన 
యెదుట లేనపుడు స్మరించును. ఈ స్మరణము పూర్వానుభవజన్య 
సంస్మారములకు లింగము - బోధకము. అనగా స్మృతి వలన 
సంస్మారములున్నట్లు తెలియును. ఆ సంస్మారములకు మనస్సాధారము. | 
కాబట్టి మనస్సు ప్రధాన మని యెజుగునది. | 
బుద్ధినే కరణముగా నంగీకరించిన చాలదా? యన :- 
“సంభవేన్న స్వతః” 2.44 
చక్షురాదీంద్రియముల ద్వారా బుద్ధికరణము కాగలదు. స్వతః = 
న్వయముగా, ననంభవేత్‌ ₹ న్వయముగా కరణము కాజాలదు. 
కాబట్టి చక్షురాదులు కరణములుగా నంగీకరింపబడుచున్నవి. 
“అపేక్షకో గుణప్రధానభావః క్రియావిశేషాత్‌” 2.45 
(క్రియావిశేషాత్‌ = వ్యాపార విశేషమువలన, గుణ ప్రధాన భావః 
= ముఖ్యాముఖ్యభావము. ఆపేక్షికు = వరస్పారా పేక్షితమైయుందును. 
అయా యింద్రియముల వ్యాపారమునుబట్టి వానిలో నొక దానికంటె 
మటియొకటి ముఖ్యముగా నెంచబడును. ఇట్లు చక్షురాదులకంటె మనస్సు, 


a 
Scanned by CamScanner 


80 సాంఖ్య దర్శనము 


దానికంటె నహంకారము. అంతకంటె బుద్ధి ప్రధానమని భావము. 
ఇయ్యవి పురుషార్థ మేల ప్రయత్నించు చున్నవన :- 


“తత్మర్మార్జితత్వాత్‌ తదర్ధ మభిచేష్టా లోకవత్‌” 2.46 
తత్మర్మార్టితత్వాత్‌ = వురుషకర్ణ సంపాదితమగుట వలన. తదర్థం 
= పురువముని కొకు. అభిచేష్ణా = కరణములు (ప్రవర్తించును. 


లోకవత్‌ = లోకమునందువలె. 
ఒకడు (ప్రయత్నపడి కుఠారాది సాధనములను సంపాదించును 
అయ్యది వానికొజకు పనిచేయును. అట్లే పురుష కర్మార్ణితము లగుటచే 
నింద్రియములు పురుషుని కొజికై ప్రవర్తించు నని భావము. 
పురుషునికొణఖకు కరణములన్నియు నా యా క్రియలను 
' సమానముగా సంపాదించుచుండ బుద్ధికి ప్రాధాన్య మేల యన? :- 
“సమాన కర్మయోగే బుద్ధేః ప్రాధాన్యం లోకవల్లోకవత్‌” 2.41 
సమాన కర్శయోగే = బుద్ధిమున్నగు కరణములన్నియు వురుషుని 
కొణకు సమానముగ క్రియలందు ప్రవర్తించినను, బుద్ధేః = బుద్ధికే, 
ప్రాధాన్యం ₹ (వధానత్క లోకవత్‌ = లోకమునందువలా 
నంగీకరింపబడును, 

. లోకమున రాజుకొజకు భృత్యులు ప్రవర్తింతురు. సేనాపతి యాజ్ఞ ' 
ననువర్తింతురు. అందు సేనాపతికి ప్రాధాన్య ముండును. అట్లే | 
కరణములలో బుద్ధికి ప్రాధాన్యమని భావము. 

సూత్రమున రెండవ 'లోకవత్‌' పదము అధ్యాయ సమాప్తిని ' 
సూచించును. 
నిఖిలశాస్రనిష్టాత (శ్రీమత్సండితముక్తి రామోపాధ్యాయశిష్య గోపదేవ 
విరిచి తాంబా వ్యాఖ్యానమున 
ద్వితీయాధ్యాయము. 


కే 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 81 


తృతీయాధ్యాయము 

మహాభూతముల యుతృత్తి :- 

“అవిశేషాద్‌ విశేషారంభః” 8.1 

అ వి శే షా త్‌ = విశేషములులేని వంచతన్న్మాత్రముల నుండి, 
విశేషారంభు = విశేషములుగల వంచభూతము లేర్పుడినవి. 

శాంతము, ఘోరము, మూఢత యనెడి విశేషములు లేనివి 
పంచతన్మాత్రములు. ఇవియే సూక్ష్మభూతము లనబడును. వీనినుండి 
శాంత ఘోర మూఢము లయిన పంచమహాభూతములు కలుగునని 
భావము. 
“తస్మా చృరీరస్య” 8.2 

తస్మాత్‌ = ఆ పంచమవోభూతములనుండి, శరీరన్య = స్థూల 
శరీరము కలుగుచున్నది. 

ఈ నర్భాలశరీరము నశించునది కాబట్టి వురుముడు 
భోగాపవర్గములకొఅకై యొక దేహము నుండి మరియొక దేహము నెట్లు 
పొందునన :- 

“తద్బీజాత్‌ సంసృతి” 3.3 

తడ్భిజాత్‌ ₹ ఆ స్థూలళరీరమునకు కారణమైన లింగళరీరము 
వలన, నంన్ఫతిః = ఒక దేహమునుండి మఖియొక దేహమునకు గతి 
గలుగును. 

అవాంకారముతో కూడిన బుద్ధి, వంచతన్మా(తములు 
ఏకాదశేంద్రియములు కలిసి లింగశరీరము లేక సూక్ష్మశరీర మనబడును. 
ఈ శరీరముతోనే పురుషుడొక శరీరమునుండి మజియొక శరీరమునకు 
బోవుచుండును. 

సూక్ష్మభూతముల వలన శరీర మెంతవరకు కలుగుచుండు 
నన :- 

“ఆ వివేకాచ్చ (ప్రవర్తన మవిశేషాణామ్‌” 3.4 

ఆ వివేకాబ్ళ = వివేకము కలుగనంతవరకే, అవిశేషాణామ్‌ = 
శాంతాది విశేషములు లేని నూక్ష్రభూతములు, (్రవర్తనమ్‌ స్థూల 
శరీరము కలిగించుట్టకె (ప్రవర్తించుచుండును. 


తీ 
Scanned by CamScanner 


82 సాంఖ్య దర్శనము 


ప్రకృతి పురుషవివేకము కలిగిన తదుపరి సూక్ష్మ భూతము. 
(తన్మాత్రము) ల నుండి స్థూల శరీర మేర్చడజాలదు. అందువలన 
పురుషున కపవర్గమేర్చడు నని భావము. 

ఇది యెట్లు తెలియు నన :- 

“ఉపభోగా దితరస్య” 8.5 

ఇతరన్య = వివేకము కలుగని వురువునకు, ఉవభోగాత్‌ = 
(వకృతి వలన నువభోగము తవ్ప్రక కలుగుచుండుట వలన వివేక 
మేర్చడిన వాని కయ్యది యుండదని తెలియనగును. 

పురుముడొక శరీరమునుండి మజియొక శరీరమునకు 
బోవుసమయమున సుఖ దుఃఖముల ననుభవించునా? యన :- 

“సంప్రతి పరిముకో ద్వాభ్యామ్‌” 3.6 

సంప్రతి = నంనరణ సమయమున, వురుషుడు ద్వాభ్యామ ైా 
నుఖ దుఃఖములనుండ్‌, వరిముక్తః ా ముక్తుదగును. 

పురుషునకు సంసరణ సమయమున సుఖ దుఃఖము లుండవు. 
పురుషు డా సమయమున మూర్చితుడై యుండునని భావము. 

స్థూల సూక్ష్మ శరీరములలో గల భేదము :- 

“మాతా పితృజం స్థూలం ప్రాయశ ఇతరన్నతథా” ప్ప 

స్థూలం = స్థూలళరీరము, మాతా విత్సజం = మాతావీతరుల 
శరీరమునుండి కలుగును. ఇతరత్‌ = నూూక్ష్మశరీరము, న తథా = 
అట్టు మాతావీతరుల వలన కలుగదు. 

సూత్రమునందు (ప్రాయశః) అను పదము కలదు. దాని కర్ధము 
'తఅచుగా”' అని. కాబట్టి స్టూలశరీరము తఅచుగా మాతాపితరులనుండి 
కలుగునని తేలుచున్నది. దీనింబట్టి యొకప్పుడు అనగా సర్గారంభమున 
శరీరములు మాతా పితరుల వలన కలుగక అయోనిజము లగునని 
తెలియవలెను. 

ఈ రెండు విధములగు దేహములందును భోగాయతన మెయ్యది ' 
యన? 

“పూర్వోత్పత్తేః తత్మార్యత్వం భోగా దేకన్య ' నేతరస్య” 3.8 

వూర్యోత్సత్తేః = (ప్రథమమున నుత్తన్నమయిన, ఏకస్య *= 
(పతివురుషున కొక్ళటియిన నూక్ష్రుశరీరము వలన, భోగాత్‌ = నుఖదుః 


| 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 83 


ఖాను భూతి కలుగుటచేత, తకత్మార్యత్వం = భోగాయతనత్వము, 

సూక్ష్మతరీరమునకే, నేతరన్య = స్ఫూలశరీరమునకు లేదు. 
మృతశరీరమునందు సుఖదుఃఖముల యనుభూతి కలుగదు. కాబట్టీ 

స్టూలశరీరము సుఖదుఃఖముల కాయతనము కాదు. అందువలన 

సూక్ష్మశరీరమే సుఖదుఃఖానుభూతి కాయతనమని చెప్పదగునని భావము. 
సూక్ష్మశరీర మన నేమి? 


“సప్త దశైకం లింగమ్‌” 8.9 
నవ్రదళ =. ఏకాదశేంద్రియములు, వంచనత్మా(త్రములు, 


అవాంకారముతో కూడిన బుద్ధి యొకటి మొత్తము పదునేదు , లింగమ్‌ 
= లింగశరీర మనబడును. ఏకం = అయ్యది (ప్రతి పురుషున 
కొక్ళటిచొవ్హున నుండును. 

లింగశరీర స్వరూపములో భేదము లేనందున నది యనేకమగు 
టెట్లన? :- 

“వ్యక్తిభేదః కర్మవిశేషాత్‌” 3.10. 

వ్యక్తిభేదః = లింగళరీరమున భేదము, కర్ళవిశేషాత్‌ = జీవుల 
యద్బ్భష్ట విశేషమువలన కలుగును. 

లింగశరీరము భోగాయతన మగునెడల లోకమున స్టూలశరీరము 
భోగాయతన మని యెట్లు వ్యవహరింపబడుచున్నదన :- 

“తదధిష్టానాశ్రయే దేహే తద్వాదా త్తద్వాదః 3.11 

తదిధిష్టానా(శ్రయే = కర్ణ (అద్భష్ట) మున కాధారమైన 
బుద్ధితత్వమున కాశ్రయము నూక్ష్యశరీరము. కాబట్టి వానియందు, 
తద్వాదాత్‌ = భోగాయతన వ్యవవోర మేర్చదినది అల్లే దేహే = 
సూలదేహమునందు తద్వాదః = భోగాయతన వ్యవవోరము. 
థి జీవుల యదృష్టము బుద్ధియందుండును. అట్టి బుద్ధికాశ్రయము 
సూక్ష్మ(లింగ) శరీరము. అందువలన నయ్యది భోగాయతన మగుచున్నది. 
అట్లే యా సూక్ష్మశరీరమునకు అధారము స్టూలశరీరము. కాబట్టి స్టూల 
శరీరమే లోకమున భోగాయతన మని చెప్పబడు నని భావము. 

అటులయిన బుద్ధివలననే పురుషునకు భోగముసిద్ధించు 
చున్నదనవలసివచ్చును. అట్టియెడ సూక్ష్మశరీర మెందులకు? 

“నస్వాతండత్రాత్‌ తద్భతే, ఛాయావ చ్చిత్రవచ్చ” 3.12 


# 


Scanned by CamScanner 


84 సాంఖ్య దర్శనము 


తద్భతే = లింగశరీరము లేక, నన్వాతంత్రాత్‌ = న్వతంత్రముగ 
బుద్ధిసత్వ ముందనేరదు. ఛాయావత్‌ చిత్రవచ్చ = ఛాయవలై, చిత్రమువలె- 
ఆధారములేని  ఛాయగానీ, చితముగానీ యుందనట్లు లింగళరీరమ్లు 
లేనిది కేవల బుద్ధినత్వము భోగముల ననుభవింపజేయ నేరదని భావము, 

అటులయిన లింగశరీరముతోనే కార్యము సిద్ధించునుగదా? 
స్థూలశరీరమేలయన స్టేలు 

“మూర్తత్వేం పి న సంఘాత యోగాత్‌ తరణివత్‌” 313 

మూర్తత్యేలి వీ = లింగశరీరము మూర్తము (క్రియకాశయము) 
అయినవ్పుటికిని, తరణివత్‌ ఆ నూర్యునివలై న = స్వయముగా 
భోగము కలిగింవజాలదు, నంఘాతయోగాత్‌ = స్థూల శరీరయోగము 
వలననే కలిగించును. 

సూర్యుని తాపము స్ఫూలశరీరముతోనే యనుభవింపనగును. 
లింగశరీరమున క్రియయేర్చడు అవకాశమున్నప్పటికిని స్టూలశరీరము 
లేనిది భోగము ననుభవింప జేయనేరదు. కాబట్టి స్థూల శరీరమును 
అవసరమే యని భావము. 

సూక్ష్మశరీర పరిణామ మేమి? యన :- 

“అణుపరిమాణం తత్కతి(శ్రుతేః” 3.14 

అణువరిమాణం అ లింగళరీరము మధ్యమవరిమాణము కలది. 
తత్భృతి(శ్రుతేః = దానినుండి నిర్మాణము (శ్రుతి చెప్పుచున్నందున. 

(ఏ తస్మాత్‌ జాయతేప్రాణో మనః సర్వేంద్రియాణిచ, ముం. 
2.1.3) “సూక్ష్మశరీరము నుండి ప్రాణాదులు కలుగుచున్నవి అని (శ్రుతి 
బోధించుచున్నది. కాబట్టి సూక్ష్మశరీరపరిమాణము మధ్యమమని తేలుచున్నది, 
వ్యాపకము కాదని భావము. 

మణియొక హేతువు :- 

“తదన్నమయత్వ (శ్రుతేశ్చ” 3.15 

(అన్నమయం హిసోమ్య మన ఆపోమయః ప్రాణస్తేజో 
మయీవాగ్‌...చా. 6.5) మనస్సు అన్నమయము. ప్రాణము జలమయము. 
వాక్కు తేజోమయము..అని (శ్రుతి చెప్పుచున్నందునను, లింగశరీరము 
మధ్యమ పరిమాణము కలది యనియే యంగీకరింప వలయునని 
భావము. 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 85 


లింగశరీరము మధ్యమ పరిమాణమైన కానిమ్ము. అది యచేతనము. 
దానియందు సంసరణము (గతి) ఎట్లుకలుగుచున్నదన :- 
“పురుషార్థం సంసృతి ర్లింగానాం సూపకారవత్‌” 3.16 
నూవకారవత్‌ = యజమానుని నిమిత్తము పాకఠశాలయందు 
వంట వారిలో (వ్రవత్తికలుగునట్లు, లింగానాం ా లింగళరీరములందు, 
పురుషార్థం = వురుమనికొబకు, సంన్భతిః = గతికలుగును. 
వంటచేయువారు యజమాని నిమిత్తము వంటచేయుదురు. అట్లే 
లింగశరీరమునందు పురుషునికొఅకు ్రవృత్తికలుగునని భావము. 
స్థూల శరీర మెట్టిది? యన :- 


“పాంచభౌతికో దేహః” 3.17 

పొంచభౌతికః = పంచభూతముల పరిణామము, దేహః = 
స్థూలదేహ మనబడును. 

“చాతుర్భౌతిక మిత్యేకే” 3.18 


ఆకాశము తక్క మిగిలిన పృథివి, జలము, వాయువు, అగ్ని 
యనునాలుగు భూతముల పరిణామమే స్థూలశరీరమని కొందఅందురు. 
“ఏకభౌతిక మిత్యపరే” 3.19 
ఇంక కొందు కేవలము పృథివియొక్క పరిణామమనియే 
యందురు. 
ప్రసంగ వశమున చైతన్యము శరీరమునకు చెందినది కాదని 
చెప్పుచున్నాడు. 
“న సాంసిద్ధికం చైతన్యం ప్రత్యేకాదృష్టేః” 3.20 
(పత్యేకాద్భష్టేః = వృథివ్యాదిభూతములలో వేరు వేరుగ నాక్కొక్ళ 
దానియందు బైతన్యములేనందున. దేహమునకు, నసాంనిద్ధికంచైతన్యం. 
స్వాభావికమైన చైతన్యము లేదని తెలియచున్నది. 
“ప్రపంచ మరణాద్యభావాశ్చ” 8. 21 
మటియు దేహమునందు స్వాభావిక చైతన్య మంగీకరింతుమేని 
లోకమున మరణాదులు సంభవింపవు. దేహము సహజచైతన్యము 
కలదియినచో మరణముగానీ, సుషుప్తిగానీ సంభవింపదని భావము. 
“ముదశక్తివచ్చేత్‌ ప్రత్యేకపరిదృష్టే. సాంహత్యే తదుద్భవఃి 3.22 
ముదశక్తివచ్చేత్‌ ₹ (్రత్యోకవస్తువునందు లేని మదబలము అనేక 


Scanned by CamScanner 


86 సాంఖ్య దర్శనము 


వస్తువులు కలిసినపుదేర్చడునట్లు (ప్రత్చేకభూతమునందు చైతన్యము లేకున్నను ' 
కొన్ని భూతములు కలిసినవు దేర్చదునందుమేని. యదియును తగదు. 
కారణవేమన,  (వత్వ్యేకవరిదృప్టే  (వతివన్తువునందు నేవి 
నూక్ష్మముగనుండునో యవియే, సాంవాత్యే = అనేకము కలిసినవుడు, 
తదుద్భవః = నృష్టముగ (ప్రకటమగును. 
ఇసుక రేణువులందు ప్రత్యేకముగ 'తైెలముండదు. అందు వలన 
నెంత యిసుక గానుగలోవేసి త్రిప్పినను తైలము తులమైనను రాదు. 
ఒక్కొక్క నువ్వు గింజలోను కొంచెముగ తైలముండును. అందువలన 
నెక్కుడు నువ్వులు గానుగలో వేసి త్రిప్పినపుడు తైల మెక్కువ లభించును. 
కాబట్టి ప్రత్యేకమునందు నూక్ష్మముగనైన నుండని వస్తువు 
అనేకముపరస్పరము కలినినంతమా(త్రమున నుదృవింపనేరదని 
తెలియుచున్నది. అట్లే ఒక్కొక్క భూతమునందులేని చైతన్య మనేక 
భూతములు కలిసిన నేర్చడుననుట యుక్తము కాదని భావము. 
పురుషునకు ముక్తి యెట్లు కలుగునన :- 
“జ్ఞానాన్ముక్తిః”ః 8.23 
జ్ఞానాత్‌  (్రక్ఫుతి పురుషుల వివేకజ్ఞానమువలన, ముక్తిః = 
శరీర నంబింధమువలన కలిగెడి (త్రివిధ దుఃఖములనుండి ముక్తి కలుగును, 
బంధమెట్లేర్బడునన :- 
“బంధో విపర్యయాత్‌” 8.24 
వివపర్హయాత్‌  (్రక్ఫుతి పురుషుల యవివేకజ్ఞానమువలన, బంధః 
= శరీరసంబంధమువలన కలిగెడి దుఃఖములు కలుగును. 
కర్మముకూడా ముక్తికి హేతువగుచుండ జ్ఞానమువలన ముక్తి 
కలుగునను టెట్లు చెల్లు నన :- 
“నియత కారణత్వాన్న సముచ్చయ వికల్పౌ” 3.25 
నియతకారణత్వాత్‌ = జ్ఞానము ముక్తికి నియతకారణ 
మగుటవలనన, నముచ్చయ వికల్ఫొ = ముక్తి కర్ణయ్యుక్త జ్ఞానముచే 
కలుగునని కానీ, ఒకప్పుడు జ్ఞానమువలననను, మఖియొకప్టుడు కర్మము 
వలనను కలుగునని కానీ, చెప్పుట యుక్తముకాదు. 
“స్వప్నజాగరాభ్యా మివమాయి కామాయికాభ్యాం 
నోభయోర్ముక్తిః పురుషస్య” 3.26 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 87 


మణియు, ఉభయోః = జ్ఞానము, కర్మము నను రెందిటివలన, 
ముక్తి న ౌ ముక్తి కలుగదు. ఒక్ళజ్ఞానము వలననే కలుగునని 
భావము. మాయికామాయిభఖ్యాం స్వవ్నజాగరాభ్యామ్‌ ా కల్పితములయిన 
కలలోని పదార్ధములు అకల్పితములయిన జాగర పదార్ధములు నను నీ 
రెండు విధములయిన పదార్థములవలన, వురషన్య ఇవ మనుజుని, 
ఆకలితీరదు, కేవలము జా(గదవన్గలో తెలియబడు యుధార్ధము 
(అకల్లితము) లయిన వదార్టముల వలననే మనుజుని ఆకలి తీరునని 
యర్థము. 

యధార్థములయిన వస్తువులను సేవించుటవలననే యాకలి తీరునట్లు 
కేవలము జ్ఞానమువలననే ముక్తి కలుగును. కర్మముతో గూడిన 
జ్ఞానమువలనను నొకప్పుడును, మటియొకప్పుడు కేవల జ్ఞానము వలనను 
ముక్తికలుగనేరదు. అందువలననే వేదమునందును. “తమేవ విదిత్వా. 
తి మృత్యుమేతి నాన్యః పంథావిద్యతే£_ యనాయ” “పరమాత్ముని 
జ్ఞానము వలననే ముక్తి కలుగును. మరియొక మార్గములేదు' అని 
చెప్పబడినది. 


“ఇతరస్యాపి నాత్యంతికమ్‌” 3.27 

ఇతరస్యాపి = నిత్వకర్ణమువలె నైమిత్తిక కర్మము చేతను, 
నాత్యంతికమ్‌ ₹ ముక్తి లభింవనేరదు. 

“సంకల్పితే౨_ ప్యేవమ్‌” 8.28 


సంకల్పిత కర్మము అనగా కామ్యుకర్మము. దానితో కూడిన 
జ్ఞానమును ముక్తికి సాధనముకాదు. 

ఇట్లు కర్మ సముచ్చితము కాక ముక్తికి సాధనమైన జ్ఞానమెట్లు 
కలుగు నన :- 

“భావనోపచయా చ్చుద్దస్య సర్వంప్రకృతివత్‌” 3.29 

భావనోవచయాత్‌ ా ధ్యానాధిక్యమువలన, శుద్దాన్వ = శుద్దుడైన 
పురుషునకు, (వక్ఫుతివత్‌  (పక్టృతివలె. నరం సమస్త జ్ఞానమును 
కలుగును. 

భావన యన ధ్యానము ధ్యాన మెక్కుడుగా జేసి నందువలన 
ముక్తి సాధనమైన జ్ఞానముదయింపగలదని భావము. 

ధ్యాన మన మేమి? 


Scanned by CamScanner 


88 సాంఖ్య దర్శనము 


“రాగోపహ ర్యానమ్‌” 3.30 
రాగోవవాతిః = రాగము నళించుటయే, ధ్యానమ్‌ ా ధ్యానము. 
చిత్తమును చలింపజేయు విషయానురాగ మీ సూత్రమున రాగ 

మనబడినది. ఆ రాగము యొక్క యుపహతి - నాశము- ధ్యానమని 
భావము. 
అది యెట్లు సిద్ధించు నన :- 

“వృత్తి నిరోధాత్త త్సిద్ధి” . 8.31 

(ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతియనెడి వృత్తు 
లైదును విషయములం దనురాగము కలించును. అట్టి వృత్తులను 
నిరోధించుటవలన ధ్యానము సిద్ధింపగలదు. 

వృత్తులను నిరోధించు టెట్లన :- 


“ధారణాసన స్వకర్మణా తత్సిద్ది” 8.82 
ధారణ, ఆసనము. స్వకర్శలు ననువానిదే వృత్తులు నిరోధింపబడును. 
ధారణ లక్షణము :- 

“నిరోధ శ్చర్ధి విధారణాభ్యామ్‌” 3.33 


భర్టివిధారణాభ్యామ్‌ = రేచన విధారణములద్వారా, నిరోధః = 
(పొణనిరోధము ధారణ యనబడును. 

ఛర్జి యన రేచనము. అనగా శ్వాసకోశములనుండి వాయువును 
వెడల(గక్కుట. ఇట్లే శ్వాసకోశములను వెలుపలి వాయువులతో నింపుట 
పూరకమనబడును. ఇదియు నిట గ్రాహ్యము. రేచించిన తరువాత 
వెలుపలను, పూరించిన తదుపరి లోపలను వాయువును కొంతతదవు 
నిలుపుట నిరోధము- కుంభకము- అనబడును. ఇయ్యదియే యిట 
ధారణ యనబడినదని భావము. 

ఆసన లక్షణము :- . 

త స్థిరసుఖ మాసనమ్‌” 3.34 

సిరమై సుఖమునిచ్చు కూర్చుండు విధానము ఆసన మనబడును 
ఈ యాసనము లనేకములు హఠయోగాదులందు వర్ణింపబడినవి 

స్వకర్మ లక్షణము :- 

“స్వకర్మ స్వాశమవిహిత కర్మానుష్టానమ్‌” 3.35 
బ్రహ్మచర్యాద్యాశమములలో తన యా(శ్రమమునకు విధించిన 


Ny 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 89 


కర్మముల ననుష్టించుటయే స్వకర్మ మనబడును. 

వృత్తి నిరోధమునకు మటియొక యుపాయము :- 

“వైరాగ్యా దభ్యాసాచ్చ” 3.36 

ఐహికాముష్మిక విషయములందు తృష్ణను విడుచుట వైరాగ్య 
మనబడును. చితెకాగ్రతకై చేయు యత్నము అభ్యాస మనబడును. 
అభ్యాస వైరాగ్యముల ద్వారా వృత్తి నిరోధము కలుగును. 

“విపర్యయభేదాః పంచ” 3.37 

వివేకజ్ఞానమునకు విపరీతమైనది విపర్యయ మనబడును. అది 
యైదువిధములు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. 
ఈ యిదును విపర్యయ భేదములని భావము. 

“ఆశక్తి రష్టా వింశతిధా” 3.38 

అవిద్యాది విపర్యయములకు కారణమైన యశక్తి యిరువది 
యెనిమిది విధములు. 


“తుష్టిర్నవధా” 3.39 
తుష్టి తొమ్మిది విధములు. 
“సిద్ధిరష్టధా” 3.40 


సిద్ధి యెనిమిది విధములు. 

ఈ తుష్టిసిద్దుల విపర్యయము వలన బుద్ధియందు పదు నేడు 
విధములయిన యశక్తి కలుగును. ఇంద్రియములు పదునొకండు. వాని 
వైకల్యము వలన పదునొకండు విధముల యశక్తి బుద్ధియందు కలుగును. 
ఇట్లు మొత్తము ఇరువది యెనిమిది విధములయిన బుద్ధియందలి 
యశక్తి విపర్యయ జ్ఞానము (అవివేకము) నకు కారణమని భావము. 

“అవాంతరభేదాః పూర్వవత్‌” 3.41 

ఫూర్షువత్‌ ఆ అవిద్యాదులు_వివర్వయ భేదము అయినట్టు, 
ఆయ విద్యాదులలో గల - యవాంతర భేదములు అరువది రెందని 
యెజుగునది. 

అవ్యక్త ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రములు 
నను నీ యెనిమిది తత్వములును ఆత్మ కావు. వీనిని ఆత్మగా నెంచుట 
యవిద్య - తమస్సు - అనబడును. ఇది యెనిమిది విధములు. 
అణిమాద్యష్టైశ్వర్యము లందును తాదాత్య బుద్ధితో తాను అణ్వాది 


Scanned by CamScanner 


90 సాంఖ్య దర్శనము 


రూపుడైనట్లభిమానించుట యస్మితామోహ మనబడును. ఇదియు నెనిమిది 
విధములు. శబ్ద స్పర్శ రూప రస గంధము లనెడు విషయములు 
దివ్యములు, అదివ్యములు నను భేదముతో పది విధములు. అందలి 
రాగము మహామోహ మనబడును. అదియు పది విధములు. అస్మితకు 
విషయములైన యషైశ్వర్యములకును, రాగవిషయములయిన దివ్యాదివ్యము 
లగు దశవిధ శబ్బాది విషయములకును విఘాతకములైన వానియందు 
క్రోధ మేర్చడును. ఆ (కోధమే ద్వేషము - తామస్ర మనబడును. అది 
పదునెనిమిది విధములు. ఇట్లు అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము 
ననెడి విపర్యయము అవాంతర భేదములతో నరువది రెండు విధము 
లని భావము. 
“ఏవ మితరస్యాః” 8.42 
ఏవమ్‌ ా ఇట్లే ఇతరస్వాః ₹ అశక్తి యొక్క భేదము లిరువది 
యెనిమిది యని ఇంతకు వూర్వము (98 నూత్రములో) చెప్పబడినది. 
“ఆధ్యాత్మికాది భేదాన్నవధాతుష్టివొ 83.483 
తుష్టి = తుష్టి ఆధ్యాత్మికాదిభేదాన్నవధా = ఆధ్యాత్మికాదిభేదమున 
తొమ్మిది విధములు. 

ప్రకృతి తుష్టి, ఉపాదాన తుష్టి. కాల తుష్టి భాగ్య తుష్టియని 
యాధ్యాత్మిక తుష్టి నాలుగు విధములు. మణియు, పారము, సూపారము, 
పారపారము, అనుత్తమాంభము, ఉత్తమాంభము నని బాహ్యతుష్టి యెదు 
విధములు. మొత్తము తొమ్మిది విధములు. 

“వివేకము కలుగువరకును గల పరిణామమంతయు ప్రకృతిదే. 
ప్రకృతియే పరిణామము నొనర్చుచున్నది. నేను మాత్రము కూటస్టుడను” 
అని భావించుట వలన పురుషునకు కలిగెడి పరితోషము (ప్రకృతి తుష్టి 
యనబడును. దీనినే “అంభస్సు” అందురు. అటుపై ప్రవ్రజ్యనుగ్రహించుట 
వలన నేర్చడెడి తుష్టి ఉపాదాన తుష్టి యగును. అదియే సలిల మన 
బడును. ప్రవ్రజ్య (సన్యాసము) లో చాలాకాల ముండి యోగాభ్యాసము 
నొనరించుటచే నేర్చడెడి తృప్తి కాలతుష్టియందురు. ఇదియే ఓఘ 
మనబడును. అటుపై ప్రసంఖ్యానమను పేరుగల వివేక ఖ్యాతి రూపమగు 
ధర్మమేఘ సమాధి కలిగినందున నేర్చడెడి తుష్టి భాగ్య తుష్టి యనబడును. 
దీనినే వృష్టి యందురు. ఈ నాలుగును అధ్యాత్మిక తుష్టులు. మిగిలిన 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 91 


యిెదు తుష్టులు బాహ్య విషయములయిన శబ్బాదులకు సంబంధించినవి. 
అయ్యవి శబ్దాదుల విషయమున సంపాదించుట, రక్షించుట, నశించుట, 
అనుభవించుట, హింసించుటలో గల. దోషముల వలన నుపరతి 
కలిగినపుడు కలుగును. 

అష్టవిధ సిద్దులు ఫలా 

“ఊపహాదిభిః సి సిద్ది 3.44 

ఊహాది న త సిద్ధి యెనిమిది విధములు. ఈ 
సూత్రమునందలి ఆది పదముచే శబ్దము, అధ్యయనము, సుహృత్రాప్తి, 
దానము, దుఃఖవిఘాతము (గ్రహింపవలెను. ఇందు దుఃఖములు 
మువ్విధములు కాబట్టీ దుఃఖ విఘాతము మూడు రకములని 
యెంచవలెను. ఇట్లు దుఃఖములకు సంబంధించిన సిద్ధులు మూడు 
ముఖ్యములు. మిగిలిన ఐదు సిద్ధులు అముఖ్యము లని వివేకము. 

1. ఉపదేశాదుల నపేక్షింపకయే పూర్వజన్మమునకు సంబంధించిన 
యభ్యాస బలముతో కొండొక విషయము నూహించుట ఊహాసిద్ధి 
యగును. 

2. ఇతరులు పఠించుటను వినినందుననో, లేక స్వయముగ 
శాస్త్రము నాకలనము చేసికొనుట వలననో కలుగు జ్ఞానము శబ్దసిద్ధి 
_యనబడును. 

8. అచార్యుని సమీపమున శిష్య భావముతో శాస్త్రము 
నభ్యసించుటచే కలుగు జ్ఞానము అధ్యయన సిద్ధియగును. 

4. ఉపదేశించు బుద్ధితో స్వయముగ గృహమున కరుదెంచిన 
దయాలువు వలన జ్ఞానలాభము కలుగుట సుహృత్రాప్తి యనబడును. 

5. ధనాదుల నొసగి సంతోషపెట్టి సంపాదించిన జ్ఞానము 
దానసిద్ధి యగును. అధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక పుకు 
పోవాల సిద్ధులు దుఃఖ విఘాతకము లన బడును. అయ్యవి మూడు. 

తపస్సు మున్నగు వానిచే సిద్ధులు కలుగవా యన 8 


“నేతరా దితర హానేస వినా” 3.45 
ఇతరవోనేనవినా = వివర్వయ జ్ఞాన నాళము కలుగదు కాబట్టి, 
ఇతరాత్‌ = తపస్సు మున్నగు వానిచే న = సద్ది కలుగదు. 


తపస్సు నడవాలి విపర్యయ జ్ఞానము నశింపదు. కాబట్టి 


Scanned by CamScanner 


92 సాంఖ్య దర్శనము 


వానివలన సిద్ధులు కలుగవు. ఊహాదులవలననే కలుగునని భావము. 

ఇట్లు బుద్ధికి సంబంధించిన ఆంతరిక సృష్టిని గురించి చెప్పి 
యిప్పుడు బాహ్యసృష్టిని వర్ణించుచున్నాడు. 

“దెవాది ప్రభేదా” 3.46 

బాహ్యసృష్టి దైవాది భేదములు కలిగియుండును. దైవీసృష్టి, 
మానుషీసృష్టి, తిర్యక్‌ సృష్టి యని బాహ్యసృష్టి మువ్విధములు. దైవీ 
సృష్టి యెనిమిది విధములు, తిర్యక్‌ సృష్టి యైదు విధములు, మానుషీ 
సృష్టియొక విధము నని భాష్యకారులు. 

ఈ సృష్టి యెవరికొజకు? ఎంతవరకుండునన :- 

“ఆబ్రహ్మస్తంబపర్యంతం తత్కతే సృష్టి రావివేకాత్‌” 3.47 

ఆ(బ్రవ్మాస్తంబపర్భంతం  (బ్రవ్మామొదలు న్రంబము వరకు గల, 
నృృష్టిః = న్ఫష్టీ తత్భతే  వురుషునికొణకు, అదియు, అవివేకాత్‌ 
= వివేకజ్ఞానము కలుగునంతవరకే యుందును. 

ఈ సూత్రమునందలి (బ్రహ్మశబ్దము చతుర్వేదముల నెటిగిన 
బ్రాహ్మణుని తెలుపును. అట్లే స్తంబ శబ్దమునకు స్థావర మని యర్థము. 

“ఊర్దం సత్వవిశాలా” 3.48 

సత్వవిశాలా  నత్త్రవ్రధానమైన నృష్టి, ఉఊర్వం ఆ ఊర్హ్వగతి 
కలిగియుండును. 

సత్వగుణ మెక్కుడుగాను, రజస్తమస్సులు తక్కువ గాను ఉండు 
సృష్టి దైవీస్ఫష్టి యనబడును. 

ద్యుస్థానము (ఆకాశము)న జ్యోతిష్టంతములై ప్రకాశించు పదార్థము 
లన్నియు నీ సృష్టియందు చేర్చవచ్చును. 

“తమోవిశాలా మూలతకి” 3.49 

తమోవిశాలా  తమోగుణము బవుళముగా నుండు న్ఫష్టి 
మూలతః  వళువులు మొదలు న్థావరాంత తిర్యక్కులుగా నెటుగ 
వలెను. 

“మధ్యే రజోవిశాలా” 3.50 

మధ్యే పై రెందువిధము లయిన నృష్టికి మధ్యగానుండు, 
రజోవిశాలా ా రజోగుణ మెక్కుడుగానుండు నృష్టి మానవీయ మని 
యెటుగునది. 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 93 


ప్రకృతి యెందుల కిట్టి విచిత్ర సృష్టి యొనరించు నన:- 

“కర్మ వైచిత్ర్యాత్‌ ప్రధానచేష్టా గర్భదాసవత్‌” 8.51 

గర్భదానవత్‌ = దాస్య వాసనలుగల వ్యక్తి వుట్టినవ్చటినుందియు 
ఇతరుల దాస్యమున్నకై యత్నించునట్లు, కర వైచిత్రాత్‌ = పురుషుని 
యద్భుష్ట వైచిత్రము వలన, ప్రధానచేష్ణా = (్రక్ఫృతి విచిత్ర నృృష్షి 
కలిగింవ యత్నించుచున్నది. 

కర్మ వైచిత్యము వలననే పురుషుడు ఊర్జాదిగతులు కలిగి 
కృతార్గుడు కాగలడు గదా? మోక్ష మెందుల కన :- 

“ఆ వృత్తిస్తత్రా ప్యుత్తరోత్తర యోనియోగాద్దేయః” 3.52 

తత్రావి ా ఉర్హ్వగతి కలిగినను, _ ఉత్తరోత్తరయోనియోగాత్‌ ఆ 
(జ్రైష్టజన్మల సంబంధ ముండుట వలన, ఆ వృత్తిః = పునరావృత్తి 


తవ్పుదు. కాబట్టి హేయః = ముముక్షువులకు ఊర్థ్వ్యగతియు 
తృజింపదగినదే. 
“సమానం జరా మరణాదిజం దుఃఖమ్‌” 8.58 


మజియు, ఊర్వ్వాది గతులందును, అనగా శ్రేవ్ష జన్మ 
సంపాదనమందును, జరామరణ శోక మోహాదులవలన కలిగెడి 
8$ఖము సమానమే కాబట్టి ముముక్షువు లూర్జ్వగతులను సైతము 
త్యజింతురు. 

సృష్టికారణమైన (ప్రకృతియందు లీనమైన కృతార్థత కలుగదా 
యన :;- 

“న కారణలయాత్‌ కృతకృత్యతా మగ్నవదుత్లానాత్‌” 3.54 

మగ్నవవదుతానాత్‌ = జలమున మునిగిన వ్యక్తి మరల 
పైకితేలును. అట్లే కారణలయాత్‌ = టప్రక్రతియందు లీనమైనను 
పురుషునకు, కృతకృత్యతా  కృతారత న ా కలుగదు. 

వైరాగ్యము కలిగిన వ్యక్తి ప్రకృతినే ఆత్మగాభావించి యుపాసించినచో 
నందు లీను డగును. అంతమాత్రమున నతనికి ముక్తి లభింపదు. 
ముక్తికి వివేకఖ్యాతి యవసరము. వైరాగ్యము కలిగిన తదుపరి వివేకఖ్యాతి 
కలిగినగాని పురుషుడు ముక్తుడు కాజాలడని భావము. 

సమస్త జగత్తునకు మూలకారణమైన ప్రకృతి తన యందు 
లీనమయిన వ్యక్తికి మరల ఉత్థానము కలుగునట్లు చేయు నన :- 


Scanned by CamScanner 


94 సాంఖ్య దర్శనము 


“అకార్యత్వేన పి తద్యోగః పారవశ్యాత్‌” 3.55 

అకార్యత్వేలి_ వీ - సర్వమునకు ప్రకృతి మూలకారణమైనను, 
పారవస్వాత్‌ = వరవశముగుటవలన, తద్యోగః ా వునరుత్థానయోగము 
పురుషునకు కలుగును. 

(ప్రకృతి యీశ్వరాధీనమై పరవశమగుట వలన నది తనయందు 
లీనమయిన పురుషునకు మరల ఉత్గానయోగము కలుగునట్లు ప్రవర్తించునని 
భావము. 


(ప్రకృతి పరవశవర్తిని యెట్లయిన దన :- 


“స హి సర్వవిత్‌ సర్వకర్తా” 3.56 
న పొ ా ఆ వరమేళ్వరుడు , సర్వవిత్‌ ా సర్వజ్ఞుడు, 
సర్వకర్తా ా నర్వ జగత్తునకు తండ్రి వంటివాడు. 


ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వకర్తయు కాబట్టి (ప్రకృతి యతని 
వశమున నుండి (ప్రవర్తించునని భావము. 
అట్టి యీశ్వరు డెట్లు సిద్ధింపగల డన :- 
“ఈద్భ శేశ్వరసిద్ధిః సిద్ధా” 3.57 
సర్వజ్ఞాది గుణములు గల యీశ్వరుడు (శ్రుతుల వలన సిద్ధించును. 
“న విశ్వకృ ద్విశ్వవిదాత్మయోనిః జ్ఞః కాలకాలో గుణీ సర్వవిద్యః । 
ప్రధాన క్షేత్రజ్ఞపతి ర్లుణేశః సంసార మోక్ష స్థితి బంధ హేతుఃొ ॥ 
(శ్వేతాశ్వ 6.16) 
“అతడు విశ్వకృత్తు, విశ్వవిదుడు, స్వయంభువు, కాలమునకు 
కాలుడు. గుణి, సర్వవిద్యలు కలవాడు. ప్రకృతికి, జీవులకు పతి. '! 
గుణముల కీశుడు. సంసారముయొక్క మోక్షస్థితి బంధములకు హేతువు. 
'ప్రకృతిసృష్టి తనకొటుకు గాక పురుషుని కొజకెట్లగు? నన :- 
“ప్రధానసృష్టి పరార్థం స్వతోఐి_ ష్య 
భోకృత్వా దుష్టకుంకుమ వహనవత్‌” 3.58 
స్వతః అభోకత్వాత్‌ = న్వయముగ భోక్త కానందున. ఉట్ట 
కుంకుమవవానవత్‌  ఒంటెయితరుల కొజణకు కుంకుమమును 
మోయునట్లు, వరార్థం అవీ = ఇతరుల కొణక్తే (వ్రధానస్ఫష్టిః = 
(పకృతి నృష్టించుచున్నదని యర్థము. 
అయినను చేతనము లేని ప్రకృతి, యీశ్వర వశమున నుండి 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 95 


యెట్లు పరులకొజకు (ప్రవర్తించుచున్న దన :- 

“ఆచేతనత్వే_పి క్రీరవచ్చేష్టితం ప్రధానస్య” 3.59 

ప్రధానస్య అచేతనత్వేల_ పి = ప్రకృతి చేతనము లేనిదై నవ్పటికిని, 
క్షీరవత్‌ = క్షీరమువలా, చేష్టితం = వురువుల కొజకు జగత్తును 
నృష్టించును. 

పాలు చేతనరహితము లయ్యు దూడకొఅకు ప్రవర్తించునట్లు 
ప్రకృతి చేతనము లేనిదైనను పురుషుల కొఖికు జగత్తును రచించుచున్నదని 
భావము. 

“కర్మవద్‌ దృష్టేర్వా కాలాదేః” 3.60 

మణియు, కాలాదేః కర్మవద్‌వా ₹ వసంతాది బుతువులు చేతన 
రవాతము లయ్యు నొకదాని తరువాత మఖియొకటి (వవర్తించుచున్నట్లు 
, దృష్టః = చూచు చున్నందున ప్రకృతి చైతన్య రపొతమయ్యు 
పురుషునకై (ప్రవర్తించు. చున్నట్లు తెలినికొనవలయునని భావము. 

ప్రకృతిలో చైతన్యము లేనందున నయ్యది 'నాకిది కర్తవ్యము” అని 
యెజుగజాలదు. కాబట్టి పురుషునికొణకది యెట్లు (ప్రవర్తించు 
నన; ఫా 


“స్వభావాచ్చేష్టిత మనభి సంధానాత్‌ భృత్యవత్‌” 3.61 
భృుత్వవత్‌ = సేవకునివలె ప్రకృతి, న్వభావాచ్చేష్టితమ్‌ = 


సవాజముగానే ప్రవర్తించును. అనభిసంధానాత్‌ = నాకిది కర్తవ్యము” 
అని యుద్దేశించి ప్రవర్తింవదు. 
“కర్మాకృ్ళష్టే ర్వానాదితఃి” 3.62 

సృష్టి యనాది. కర్మములు ననాదులు. వాని యాకర్షణము 
ననాది. కాబట్టి యనాది కర్మల యాకర్షణమున ప్రకృతి చేష్టించుచున్నదని 
భావము. 

స్వభావముచేతనో లేక కర్మల యాకర్షణము చేతనో ప్రకృతి 
ప్రవర్తించునెడల యెల్లప్పుడును సృష్టి జరుగుచునే యుండవలయును. 
దానికి నివృత్తి యుండరాదుగదా? యన :- 

“వివిక్తబోధాత్‌ సృష్టినివృత్తిః ప్రధానస్య సూదవత్‌ పాకే” 3.63 

వివిక్తబోధాత్‌ = వురుషమునకు నత్వ వురుషాన్యతాఖ్యాతి కలిగిన 
తదువరి, (ప్రధానన్య ౌ ప్రకతి యొక్క నృష్టినివృత్తిః  నృజించు 


Scanned by CamScanner 


96 సాంఖ్య దర్శనము 


క్రియ నివృత్తిచెందును. నూదవత్‌పాకే = పాకము నిద్ధించినమీదట, 
పాచకుని పాకక్రియ ముగియునట్లు. 

పాకము సిద్ధించిన తుదుపరి పాచకుడు తన వ్యాపారమును 
మానునట్లు, పురుషునకు వివేకఖ్యాతి కలిగిన మీదట ప్రకృతి యతని 
కొకు ప్రవర్తింపదు, సృష్టి నొనరింపదని భావము. ప్రకృతి యనునది 
యొక్కటియే కాబట్టి వివేకి పురుషునకై (ప్రవర్తింపకున్నచో నవివేకికిని 
సృష్టి యుండనేరదు కాదా? యన :- 


“ఇతర ఇతరవత్‌ తద్దోషాత్‌” 3.64 
తద్దోషాత్‌ = ్రకృతిదోషము వలన, ఇతర = వివేకము 


కలుగనివాడు, ఇతరవత్‌ = వివేకము లేనివానివలె నుండును. కాబట్టి 
యతని కొకు ప్రకృతి ప్రవర్తించుండునని భావము. 


వివేకజ్ఞానము వలన సృష్టి నివృత్తి కలుగుచో, నయ్యదియే మోక్ష 
మగునుకదా? యన :- 


“ద్వయోః రేకతరస్య వౌదాసీన్య మపవర్గః” 3.65 
వివేకజ్ఞానము వలన, ద్వయోః = _ ప్రక్ఫృతి పురుషులలో, ఏక 
తరస్వ ఆ ఒకదయిన పురుషుని జొదాసీన్యం = ఉదాసీనత = 


ఒంటరి తనము = వరస్సర సంగభావము లేకుండుట. అపవర్ధః = 
మోక్షము. 


వివేకజ్ఞానము కలిగిన మీదట (ప్రకృతి పురుషులలో ఉదాసీనతను 
వహించుటయే మోక్షమని భావము. 

వివేకియైన పురుషుని కొకు ప్రకృతి ఉదాసీనత వహించినపుడు 
అవివేకి యెడల మాత్ర మా యౌదాసీన్య ముండదా? యన:- 

“అన్యసృష్టుపరాగే౭_ పిన విరజ్యతే 

ప్రబుద్ధ రజ్ఞుతత్త్వస్యే వోరగః” 3.66 

(ప్రబుద్దరజ్ఞు తత్త్వస్య ఉరగ ఇవ * “ఇది త్రాదే కాని సర్పము 
కాదు” అని తెలిసిన వానికి మాత్రము భయ కంపొదులు పోవును. 
అట్లు తెలియని వానికి భ్రమవలన కలుగు భయాదు లట్లే యుండును. 
అదే విధముగ, అపి = వివేకి విషయమున నుదానీనత వపొంచినను, 
అన్యస్ఫమ్యపరాగే = అవివేకి విషయమున నృష్టించుటల్తో న విరజ్యలే 
= (ప్రకృతి విరక్తిని జెందదు. 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 97 


“కర్మ నిమిత్త యోగాచ్చ” 3.67 
మటియు, (ప్రకృతియందు కర్మయనెడి నిమిత్త ముండుట చేతను 
అవివేకి విషయమున ప్రవర్తించుచునే యుండును. 
ప్రత్యుపకారము నపేక్షింపని ప్రకృతి పురుషుల కుపకరించుటకు 
గలకారణ మేమన :- 
నైరపేక్ష్యేల పి ప్రకృత్యుపకారే౭_ వివేకో నిమిత్తమ్‌” 3.68 
నైరపేక్ష్రే£.పవీ = ప్రత్యువకారాషేక్ష లేకున్నను, ప్రక్షృత్యుపకారే 
= వురుషులకు భోగావ వర్ధము లనెడి యువకారము కలిగించుటలో, 
నిమిత్తం కారణము, అవివేకః = అవివేకమే. 
ప్రవృత్తి స్వభావము గలిగిన ప్రకృతి వివేకము కలిగిన తదుపరి 
యేల ్రవర్తింపదు? అన :- 
“నర్తకీ' వత్‌ ప్రవృత్తస్యాపి నివృత్తి శ్చారితార్య్యాత్‌” 3.69 
(వ్రవృత్తస్యాల వీ = స్వభావముచే ప్రవృత్తి గలదైనను (ప్రకతి, 
నర్తకీవత్‌ = నర్తకివలె చారితార్య్యాత్‌ = చేయవలనిన వని వూర్తి 
యినందున, నివత్తిః = మరల (ప్రవర్తింవదు. 
సభాసదులను రంజింపజేయ బూనిన నర్తకి తన కార్యము 
పూర్తియైన తదుపరి నాట్యమును ముగించును. అట్లే ప్రకృతియు 
పురుషునకు వివేకము కలిగినమీదట (ప్రవర్తింపదని భావము. 
“దోష బోధే౭ పి నోపసర్పణం ప్రధానస్య కులవధూవత్‌” 3.70 
అవి = మజియు, దోషబోభే * పరిణామము నొందుట, దుః 
ఖము కలిగించుట మున్నగునవి (ప్రక్ఫతి దోషములు. అట్టి దోషములు. 
తెలిసిన మీదట, కులవధూవత్‌ ఆ కులీనస్తీ వలె ప్రధానస్వ = 
ప్రకృతి, నోవనరణం = (ప్రవర్తింపదు. 
తన దోషముల నెరిగినందున లజ్జించు కులస్త్రీ భర్త సమీపమునకు 
జేరనట్లు ప్రకృతి దోషముల నెణిగిన పురుషుని విషయమున నది 
(ప్రవర్తింపదని భావము. 
ప్రకృతియొక్క ప్రవృత్య(టప్ర వృత్తుల వలన పురుషునకు 
బంధమోక్షములు కలుగు పక్షమున పరుషుడు పరిణామి కాడా? యన 


" “నైకాంతతో బంధ మోక్షౌ పురుష స్యావివేకాదృతే 3.71 


alll 


Scanned by CamScanner 


98 సాంఖ్య దర్శనము 


అవివేకాద్భతే = అవివేకము లేక, ఏకాంతతః = యధార్థముగ 
బంధమోక్షా = బంధమోక్షములు న * లేవు. 

పురుషునకు బంధమోక్షములు అతని యవివేకము వలన కలుగును 
కాని ్రకృతియొక్క ప్రవృత్య ప్రవృత్తుల వలన కాదని భావము. 

యధార్థ బంధమోక్షములు పురుషునకు లేకున్న మరి యెవరి కవి 
గలవన :- 

“ప్రకృతే రాంజస్యాత్‌ ససంగత్వా తృశువత్‌” 3.72 

ప్రకృతే రాంజస్యాత్‌ = యదార్ధబంధ మోక్షములు ప్రకృృతిక్సే 
ససంగత్వాత్‌ = బంధమోక్షములకు కారణమైన ధర్మాధర్శములతో 
సంబంధము నంగమనబడును. అట్టి సంగము ట్రక్టతి కున్నందున 
దానికే బంధమోక్షములు, వశువత్‌  బంధించుట కనువగు త్రాటితో 
సంబంధము పశువున కున్నందున నది బంధింపబడును. అల్లో (ప్రక్రతియు 
నని భావము. 

ప్రకృతియెన్ని గుణములచే తనకు బంధ మోక్షము లను 
కలిగించుకొను నన :- 

“రూపైః సప్తభి రాత్మానం బధ్నాతి ప్రధానం 

కోశ కారవత్‌ విమోచయ త్యేకరూ పేణ” 8.73 

కోశకారవత్‌ =₹ తన గూడును తాను నిర్భించి యందు 
బంధింపబడు గొంగలిపురుగువలె వధానం = (పకృతి, నప్తభిః 
రూపైః ై ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యము, అధర్మము, అజ్ఞానము, 
అవైరాగ్యము, అనైశ్వర్వము నను సప్త గుణములద్వారా, ఆత్మానం = 
తనను, బధ్నాతి = బంధించుకొనును, ఏకరూపేణ = వివేకమనెడి 
యొక్ళ గుణము ద్వారా విమోచయతి = విడిపించుకొనును. 


“నిమిత్తత్వ మవివేకస్యేతి నదృష్టహానిఃొ “త్రి 74 
పురుష బంధమునకు, అవివేకన్య = అవివేకము, నిమిత్తత్వమ్‌ 
= నిమిత్త కారణమే, ఇతి = అందువలన , నద్భష్టవోనిః = 


లోకమున గుణములు నిమిత్తములుగా చూచుట విరుదము కాదు. 
అవివేకమువలన _బంధమేర్చడునని చెప్పుటవలన నవివేకము 

ఉపాదాన కారణమని బోధపడును. అవివేకము గుణమగుటచే నయ్యరి 

యుపాదానము కాదు. . అందువలన లోక విరోధము కలుగవచ్చును. 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 99 


కాబట్టి యివివేకము బంధమునకు నిమిత్త కారణమని సూత్రకారుడు 
వివరించినాడు. 

ఈ సూత్రము నందలి (ఇతి) పదము కొన్ని (గ్రంథములలో 
కానరాదు. అవివేకమును తొలగించు వివేక మెట్లు సిద్ధించునన ఫా 

తత్వాభ్యాసాత్‌ నేతి నేతీతి త్యాగాత్‌ వివేసిద్ధి: 3.75 

నేతి నేతీతి త్యాగాత్‌ = (వంచ మహా భూతములు మొదలు 
ప్రక్టతివరకు గల తత్త్వములలో నొక్కొక్ళు దానిని) ఇది యాత్మ కాదు 
ఇది యాత్మ కాదు, అని విడిచి పెట్టుట వలనను, తత్తాభ్యానాత్‌ ైా 
ఆత్మతత్త్వమును నిరంతరము దీర్ణకాలము (్రబభ్రతో చింతన జేయుట 
వలనను, వివేకసిద్ధిః ల్‌ో నమస్త నంశయములు పోయి యాత్మ 
సాక్షాత్భారమనెది వీవేకము నిద్దించును. 

తత్వాభ్యాసము వలన వివేకము కలుగుచో నాొకే జన్మ 
యందభ్యాసకుల కెల్లరకు మోక్షము సిద్ధించునా? యన - 


“అధికారి భేదా న్ననియమః 8.76 
అధికారిభేదాత్‌ = అభ్వాసకులలో గల ఉత్తమ మధ్యమాది 
భేోదములవలన , న నియమః ఆ ఒకే జన్మయం దెల్లరు 


ముక్తులగుదురను నియమము సంభీవింవదు. 

వివేకము కలిగినపుడు అవివేకము పోయి దానితోబాటు 
దుఃఖము లన్నియు నశించును. అట్టియెడ వివేకికి భోగము(సుఖ 
దుఃఖానుభూతి) కలుగునా? యన :- 

“బాధితానువృత్యా మధ్యవివేకతోల_ ప్యుపభోగః” 3.77 

మధ్య వివేకతః ఆ మధ్య వివేకము వలన, బాధితాను వృత్యా 
= తొలగిన దుఃఖములు (ప్రారద్ధి బలమున మరల కలుగు చుండును. 
కాబట్టి, ఉపభోగోల. పి ా ఉవభోగముకూడా సంభవించును. 

మంద మధ్యమ ఉత్తమ భేదములతో వివేకము మువ్విధములు. 
అందు మధ్యవివేకము కలిగినవారికి దుఃఖోప భోగముండక పోదని 
భావము. 

వివేకము కలిగిన తుదుపరి యుపభోగముండు పక్షమున వివేక 
ప్రయోజన మేమన  :- 

“జీవన్ముక్తశ్చ” 3.78 


/. 


ఎల! 
Scanned by CamScanner 


100 సాంఖ్య దర్శనము 


ప్రారబ్ధము నశింపకముందు, వివేకము వలన తొలగింపబడిన 
దుఃఖములు మరలమరల కలుగుచుండినను వివేక ప్రభావము వలన 
జీవించియుండగానే ముక్తునివలెనుండునని భావము. 
దుఃఖాదుల ననుభవించు వ్యక్తులలో కొండొకడు జీవన్ముక్తుడనుడెట్లు 
పొసగు నన :--: 
“ఉపదేశ్యోపదేస్రత్వాత్‌ తల్సిద్ధిః 8.79 
ఉపదేశ్యోపదేష్ట్రభావము లోకమున జూచు చున్నాము. అందువలన 
జీవన్ముక్తు డుండుటలో నాశ్చర్యము లేదు. ఉత్తమ వివేకి ముక్తుడగును. 
మధ్య వివేకి యుపదేశింపనర్హుడగును. మందవివేకి యుపదేశమును 
గ్రహింప నర్హుడు. ఇట్లు మధ్య వివేకి జీవన్ముక్తు డనుటులో దోషముండదని 
భావము. 
“శ్రుతిశ్చ” 3.80 
(“తస్యతావదేవచిరమ్‌....” ఛాం. 6.14.2 ) ఇట్టి శ్రుతి వాక్యములు 
జీవన్ముక్తులుందురనుటకు (ప్రమాణము. 
“ఇతరథా£.౦ధ పరంపరా” 3.81 
జీవన్ముక్తులు లోకమున నుండని పక్షమన ఉపదేశముననునది 
లేక “గురువు అంధుడు శిష్యుడు నంధుడే అని యంధపరంపర 
యేర్చడు నని భావము. 
వివేకము కలిగిన మీదట ప్రకృతి యతని నుండి విరమించును 
గాదా! అట్టియెడ జీవన్ముక్తుడెట్లుండదగలడన :- 
“చక్రభ్రమణ వద్దత శరీరః” 3.82 
కుమ్మరి దండముతో చక్రమును దప్పి దండమును తొలగించును. 
దండము తొలగించినను చక్రము తిరుగు చుండును. అట్లే వివేకము 
కలిగినమీదట ప్రకృతి నివర్తించి ననుప్రారబ్ధ కర్మబలమున శరీరము 
కొంతకాలము నిలిచి యుండును. కాబట్టి జీవన్ముక్తి కలుగుటలో 
దోషమావంతయు లేదని భావము. 
“సంస్కారలేశ తస్తత్సిద్ధికొ 3.83 
శరీరధారణకు కారణములైన సంస్కారములు లేశములుగా 
నున్నంతవరకు శరీరధారణ యుండును. అంతవరకు జీవన్ముక్తుడనబడునని 
భావము. 


నన 


Scanned by CamScanner 


తృతీయాయాధ్యాయము 101 


వివేకాన్ని శేష దుఃఖ నివృతౌ 

కృతక్యత్యో నేతరా న్నేతరాత్‌” 3.84 

ఉత్తమ వివేకమువలన సమస్త దుఃఖములు తొలగగా కృతకృత్యుడు 
- ముక్తుడగును. ఇతరము లయిన కర్మాదుల వలన ముక్తుడు కాడని 
భావము. 

నిఖిల శాస్త నిష్టాత (శ్రీమత్సండితముక్తి రామోపాధ్యాయశిష్య 

గోపదేవ విరచి తాంబావ్యాఖ్యానము తృతీయాధ్యాయము. 


వీ 


Scanned by CamScanner 


102 సాంఖ్య దర్శనము 


చతుర్గాధ్యాయము 

*ఖములు నిఃశేషముగా తొలగించు వివేక మెట్లు కలుగు 
నన:- 

“రాజపుత్రవత్‌ తత్వోపదోశాత్‌” 4.1 

తత్తోవదేశాతల్‌ = ఆత్మ తత్త్వము నుపదేళించుట వలన, 
రాజవుతవత్‌  రాజవుతునకు వలె, వివేకము కలుగును. 

ఒకానొక రాజపుత్రుడు పరులచే బెంచబడి తాను రాజకుమారుడని 
యెబుగజాలకుండును. కాలాంతరమున నతని బంధువులు నీవు 
రాజకుమారుడవు”' అని చెప్పగా తన్నుదాను తెలిసికొని నాటినుండియు 
రాజపుత్రుడుగా వర్తింపగలుగును. అట్లే యవివేకము వలన ప్రకృతి 
కార్యములు తనవిగా బభావించంవానికి ఆత్మ తత్వమును 
గురువుపదేశించినపుడు వివేకము కలుగ గలదని భావము. 

గురు వెవరి కుపదేశించునో వానికే వివేకము కలుగునా? 
సమీపమున నుండి వినువారికిని కలుగునా? యన :- 


“పిశాచవత్‌ అన్యార్థోపదేశేల_ పి” 4.2 
అన్యార్థోవదేళేల వి = గురువు శిష్యుని కొజకై యుపదేళించి 


నను సనమీవమున నుండి వినువారికిని వివేకము కలుగవచ్చును. 
పొర్వతికి శివుడు తత్తోపదేశము చేయుచుండగా సమీవముననుండి 
వినిన విశాచమునకును వివేకము కలిగినట్లు పౌరాణిక గాధ నిందుల 
కుదాహరణముగ నుల్లేఖించినాడు. (శివ పార్వతులకు పిశాచము భత్యుడు 
కానోవు) 

ఒకసారి తత్తోపదేశము చేసినందున వివేకము కలుగునపు దేమి 
చేయవలయును? 

“ఆవృత్తి రసకృ దుపదేశాత్‌” 4.3 

అనక్టదువదోశాత్‌ = వలుమారు లువదేశించుట వలన, 
ఆవ్ఫుత్తిః = ఆవృత్తి చేయవలయును. 

ఒకసారి యుపదేశించిన వివేకము కలుగనపుడు పలుమారు 
లుపదేశింపవలయును. పుత్రుడైన శ్వేత కేతువునకు ఆరుణిపలుమారులు 
తత్వోపదేశము చేసినట్లు ఛాందోగ్యోపనిషత్తులో చూడగలము. 


Scanned by CamScanner 


చుతుర్ధాధ్యాయము 103 


తండ్రి పుత్రున కనేక పర్యాయము లుపదేశింపవచ్చును, కాని, 
గురువు శిష్యునకు పలుమారు లెట్లుపదేశింపగలడు? 


“పితాపుత్రవ దుభయోర్‌ దృష్టత్వా ” 4.4 
దృష్టత్వాత్‌ = లోకమునందు జూచుచున్నాము; కావున ఉభయోః 
= గురుశిమ్యలకు, విత్రావుతవత్‌ = తండ్రి కొడుకులకు వలె 


ఉపదేశము వలుమారులు కలుగుట నంభవమే. 

తండ్రి కొడుకున కనేక పర్యాయము లుపదేశించునట్లు గరువు 
శిష్యునకు పలుమారు లుపదేశించుట లోకమున జూచుచునే యున్నాము. 
ఇందు సంభవముకాని దేమియు లేదని భావము. 

వివేకము కలిగినమీదట దానిని స్థిరపరచు కొనుట కేమి 
చేయవలయును? 

“శ్వేనవత్‌ సుఖదుఃఖీ త్యాగవియోగాభ్యామ్‌” 4.5 

శ్యేనవత్‌  దేగవలె త్యాగవియాగాభ్యామ్‌ = త్యాగవియోగము 
లచే నుఖదుఃఖీ = నుఖియు, దుఖియు నగును. 

విషయములను (శబ్దాదులను) త్యజించుట వలన పురుషుని 
వివేకము స్థిరమగును. అతడు సుఖి యగును. డేగ స్వయముగ 
మాంసమును విడిచినచో సుఖపడును. పరులు దాని నోటి నుండి 
మాంసమును విడిపింపజేసిన నయ్యది బాధపడును. అట్లే పురుషుడును 
స్వయముగ శబ్ద స్పర్శాది విషయములను పరత్యజించి సుఖియగును. 
ఇతరు లతనికి విషయముల నందకుండ జేసిన దుఃఖి యగును. 
కాబట్టి త్యాగము వివేకమును స్థిరపరచునని భావము. 

స్వయముగ విషయములను త్యజించు. టెట్లు? 

“అహినిర్వయనివత్‌” 4.6 

పాము కుబుసమును విడుచునట్లు వివేకియైన పురుషుడు విషయ 
భోగములను విడిచి సుఖించును. 

“భిన్నహస్తవద్‌ వా” 4.7 

ఒకానొకడు హస్తమున వ్రణము లేర్చడినపుడు తన హస్తమే 
తనకు బాధకరమని తెలిసికొని దానిని ఖండింప జేసికొనును. అపుడా 
బాధనుండి విముక్తి నొంది సుఖించును. అట్లే వివేకి విషయములను 
స్వయముగ త్యజించునని భావము. 


Scanned by CamScanner 


104 సాంఖ్య దర్శనము 


విషయములను పరిత్యజించి వానిని మనస్సుతో ధ్యానించుట 
వలన నేమి దోషము? 

“అసాధనాను చింతనం బంధాయ భరతవత్‌” 4.8 

భరతవత్‌ = భరతుడొక రాజర్షి, అతడొక లేడి  విల్లను 
పెంచెను. అదియతనికి బంధహేతువైనది. అట్లే అసాధనాను చింతనం 
= వివేకమునకు సాధనములు కాని విషయములను ధ్యానించు చుందుట్క 
బంధాయ = బంధమునకు కారణ మగును. 

విషయ చింతనము చేయకున్నను, అనేకుల సాంగత్యము వలన 
దోష మేమైన కలదా? 

“బహుభిర్యోగే విరోధో రాగాధిభిః కుమారీశంఖవత్‌” 4.9 

బవొభిర్యోగే = భిన్న న్వభావులగు ననేకులతో సాంగత్యము 
చేసినందున, రాగాధిభిః = రాగద్వేషాదులద్వారా, విరోధః = విరోధము 
= కలహము కలుగును. కుమారీశంఖవత్‌ = బాలికలు తమ 
చేతులకు గజ్జెలు కట్టుకొందురు అని వరన్ఫురము కొట్టుకొనినవుడు 
ధ్వని కలుగును. 

బాలికలు చేతికి కట్టుకొను గజ్జెలు పరస్పరము కొట్టు కొని 
('మైోయునట్లు, పరస్పరము విరుద్ధ స్వభావముగల వ్యక్తు లొకచో చేరినపుడు 
రాగద్వేషాదులు కలిగి కలహ మేర్చడును. కాబట్టి వివేకికి విరుద్ధ 
స్వభావము గలవారి సాంగత్యమును చేయుట తగదు. 

“ద్వాభ్యామపి తథైవ” 4.10 

అనేకుల సాంగత్యమెట్లు దోషజనకమో యట్లే యిరువురితోను 
సాంగత్యముచేయుట తగదని సూత్రాభిప్రాయము. 

“నిరాశ సుఖీ పింగలావత్‌” 4.11 

పింగల యను పేరుగల కొండొక వేశ్య కాంతుని కొకు ఆశ 
కలిగియున్నంత వరకు దుఃఖపడి యనంతర మా యాశను విడిచి 
సుఖపడినదట. అట్లే వివేకి యన్ని కోరికలను విడిచి సుఖియగును. 

పరుల సంబంధమును విడిచి యేకాకిగా నుండి వ్యక్తి తన 
నివాసమున కవసరమగు గృహాదుల నైన నిర్మించుకొన జాలడు గదా? 
అతడు సుఖి యెట్లు కాగలడు? 

“అనారంభేల_ పి పరగృహే సుఖీ సర్పవత్‌” 4.12 


Scanned by CamScanner 


చుతుర్జాధ్యాయము 105 


సర్పము పిపీలికలు నిర్మించిన పుట్టలో నివసించి సుఖించును. 
తాను స్వయముగ నివాసము నేర్చరచుకొనదు. అట్లే యేకాకియైన వివేకి 
తన కొకు గృహాదుల నిర్మించుకొనలేకపోయినను, పరులచే నిర్మింపబడిన 
స్థానములలో వీలయిన తావున నుండి సుఖింపగలడని భావము. 
“బహుశాస్త్ర గురూపాసనే9_ పి సారాదానం షట్సదవత్‌” 4.13 
మటియు, తుమ్మెద పువ్వులలోని సారమును గ్రహించునట్లు వివేకి 
గురువుల ననేకుల నుపాసించి, బహుశాస్త్రముల నభ్యసించి వివేకమును 
గలిగించు సారవిషయములను (గ్రహింపవలయును. 
సారమును (గ్రహించు వివేకికి జనాకులమగు సంసారమున సమాధి 
హాని కలుగదా? 
“ఇషుకార వన్నైక చిత్తస్య సమాధి హానికి 4.14 
బాణము నెక్కువెట్టి లక్ష్యమును భేదింప నుంకించు వ్యక్తి 
కిరుపార్యముల నేమి జరుగుచుండునదియు తెలియదు, అట్లే 
యేకాగ్రచిత్తుడైన వివేకికి సంసారమునం దున్నను సమాధి హాని కలుగదు. 
ఏక చిత్తుడైన వివేకి ప్రమాదవశమున శాస్త్ర నియమముల 
నుల్లంఘించిన నేమగును? 
“కృతనియమ లంఘునాదానర్థక్యం లోకవత్‌” 4.15 
లోకవత్‌ = లోకమున రోగి శాస్త్రమున జెప్పబడిన వథ్వపానముల 
నుల్లంఘించి వోనిని పొందునట్లు కృతనియమ లంఘనాత్‌ ా శాస్త 
నియమముల నుల్లంఘించినందున, చిత్తసమాధానము కొజకు యత్నించు 
వివేకికి సైతము, అనర్ధ్థక్యం వోనియే కలుగును. కాబట్టి 
శాస్తనియములను దాటుట (క్రేయస్సుకాదు. 
నియమముల నెటిగి యుల్లంఘించిన హాని కలుగును. విస్మరించి 
నియమోల్లంఘనము చేసిన నేమగును? 
“తద్విస్మరణే9_పి బేకీవత్‌” 4.16 
భేకి యను నామము గల యొక రాజకన్య వివాహ సమయమున 
తన భర్తతో “నీవు నన్ను విడిచి యెక్కడికిని వెళ్ళవద్దు. అట్లు వెళ్ళిన 
నీకు నా వియోగము కలుగును.” అని నియమ మొనర్చుకొనెను. 
ఒకనాడామెభర యా నియమమును విస్మరించి యొంటరిగ బయటికి 
వెళ్లెను. అందువలన 'నా భేకి యతనిని త్యజించినది. అట్లే 


Scanned by CamScanner 


106 సాంఖ్య దర్శనము 


శాస్తనియమమును విస్మరించి దాని నుల్లంఘించినను వివేకికి హాని 
కలుగక తప్పదు. 

వివేకము కలిగినవాడు పైనజెప్పినట్లు మెలగవలయును. కాని 
వివేకము కొజకు గురూపదేశ శ్రవణ మొనర్చువాడు చేయవలసిన 
దేమి? 

“నోపదేశశ్రవణే9_పి కృతకృత్యతా, 


పరామర్శాధృతే విరోచనవత్‌” 4,17 
విరోచనవత్‌ = విరోచనునివలె పరామార్శాద్భతే = పరామర్భ 
లేక ఉవదేళ (శ్రవణేల. వి = గురుముఖమున నువదేశమును 


వినినవుటికిన్మి న క్షృతక్టత్య్వతా = కృతార్థత కలుగదు. 

గురువు చెప్పిన వాక్య తాత్సర్యమును నిర్ణయించుట కొటకు 
చేయు విచారము (ఆలోచన) పరామర్శ మనబడును. ఉపదేశ (శ్రవణము 
తురువాత నట్టి పరామర్శము చేయవలయు నని భావము. 

విరోచనుడు ఉపదేశ శ్రవణానంతరము పరామర్శ చేయనందున 
నతనికి కృతార్థత కలుగలేదు. 

(శ్రవణానంతరము పరామర్శ చేసినదెవరు? 

“దృష్టస్తయో రింద్రస్య” 4.18 

వివేకజ్ఞానము సంపాదించు నిమిత్త మింద్ర విరోచనులు గురువైన 
(ప్రజాపతిని జేరి యుపదేశమును పొందిరి. కాని వారిలో ఇంద్రుడు 
మాత్రము పరామర్శము జేసి కృతార్థు డైనట్లు ఉపనిషత్తులో 
చూడబడుచున్నది. 

శ్రవణానంతరము పరామర్శము చేయగానే వివేక ముదయించునా? | 

“ప్రణతి బ్రహ్మచర్యోప సర్పణాని కృత్వా 


సిద్ధిర్భహు కాలాత్‌ తద్వత్‌” 4.19 
తద్ద్వత్‌ ₹ ఇంద్రునివలె వ్రణతి..నర్భణాని = (వ్రణత్వాదులను 
కృత్వా = చేసి బహు కాలాత్‌ = బహుకాలానంతరమున. నీద్దిః 


= సిద్ది 
థి 
వినమ్ర భావము ప్రణతి యనబడును. ఇంద్రియముల నన్నింటిని 
నియమించుట (బ్రహ్మచర్యము. శ్రద్ధాభక్తులతో గురువును సమీపించుట | 
యుపసర్పణము. ఇవి యన్నియు నియమ పూర్వకముగ నాచరించి ' 


| 
Scanned by CamScanner 


చుతుర్ణాధ్యాయము 107 


దీర్భకాలానంతరమున (శ్రవణ పరామర్శముల ద్వారా వివేకము 
సంపాదింపనగును. ఇందు డిట్లే వివేకము సంపాదించినాడు. 

ఎల్లరికి నిట్లే దీర్హ కాల నియమముండునా?:- 

“న కాలనియమో వామ దేవవత్‌” 4.20 

వామ దేవవత్‌ = వామదేవునికివలె కాలనియమః = వివేకము 
నిద్దించుట కింత కాలము కావలయును అను నియమము, న = 
లేదు. 

వామదేవుడు పూర్వజన్మ సంస్కార సహకారము వలన నీ 
జన్మమునందు విశేషసాధనము లభింపకున్నను త్వరలో వివేక సిద్ధిని 
పొందెను. కాబట్టి “వివేకము కలుగుట కింత కాలము పట్టును అని 
సమయ నియమము జేయుటకు వీలు లేదు. కొందఅకు శీ(ఘ్రముగాను, 
మరికొందజకు బహుకాలమునకు వివేకము లభింపవచ్చును. 

ప్రణత్యాదుల నొనర్చు వారికి గురూపదేశము వలన తత్తోపదేశము 
కలుగునపుడు బహు కాలాపేక్ష యొందులకు? 

“అధ్యస్త రూపోపాసనాత్‌ పారంపర్యేణ 

యజ్ఞోపాసనకానామివ” 4.21 

యజ్ఞోపానకా నామివ = యజ్ఞాదుల నాచరించువారికి వలె 
అధ్యస్త రూపోపాసననాత్‌ ఆ గురువుచే నువదేశింవబడిన దానిని (దా 
భక్తులతో ననుష్టించినందున, పారంవర్యేణ ₹ సక్రమముగా వివేకము 
సిద్దిాంచునని యర్ధము. 

ముందుగా నమభావము సంపాదింపవలెను. దానితో పాటు 
బ్రహ్మచర్యాదుల నభ్యసింపవలయును అటుపై గురువుల సమీపమున 
జేరి తత్వోపదేశమును శ్రవణ మొనర్చవలయును. అనంతర మా 
శ్రవణముద్వారా తెలిసికొనిన దానిని చక్కగా మననము చేయవలయును. 
పిదప నిది ధ్యాసనము (ధ్యానము) చేయవలయును. ఆ ధ్యానము 
పక్వమయిన తదుపరి సంప్రజ్ఞాతసమాధి లభించును. అటు తరువాత 
చిత్సాక్షాత్మారము (బుతంభరా(ప్రజ్ఞ) కలుగును. చిట్టచివరకు 
సత్త్వపురుషాన్యతాఖ్యాతి (వివేకము) కలుగును. ఇదియే పరంపర. ఇట్లు 
వివేకము సిద్ధించుటకు బహుకాలము కావలసియుండును. క్షణకాలమున 
సిద్ధింపదని భావము. ఇట్లే యజ్ఞఫలమును కాలాంతరమున లభించును. 


Scanned by CamScanner 


108 సాంఖ్య దర్శనము 


కాబట్టి యది యీ సూత్రమున నుదాహరింపబడినది. 
అటులయిన నింత పరంపరాయాస సాధ్యమగు వివేక ప్రత్యయము 
కొటకు యత్నించుటకంటె యజ్ఞాదుల నొనర్చి యూర్థ్వగతిని 
సంపాదించుకొనుట (శ్రేయస్కరము కాదా? 
“ఇతరలాభే౭_ ప్యావృత్తిః పంచాగ్ని యోగతో జన్మశ్రుతే” 422 
ఇతరలాభే2. పి = యజ్ఞాదులచే ఊర్హ్యగతి లభించినను, ఆవ్యత్తిః 
= పునరావృత్తి కలుగును. కారణ మేమన :- వంచాగ్ని యోగతః = 
పంచాగ్నుల సంబంధముద్వారా, జన్గ్యతుతేః = జన్మము కలుగునని 
(శుతి చెవ్పుచున్నది. 
ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్రీ, అను నీ 
యైదును పంచాగ్ను లనబడును. జీవుడు వీని సంబంధముతో జన్మము 
నందుచుండును. యజ్ఞాదులవలన జీవుడు క్రమముగా నుత్తమ జన్మముల 
నందగలుగునేకాని, జన్మము నుండి విముక్తుడు కాజాలడు. కాబట్టి 
కష్టసాధ్యమైనను వివేక ప్రత్యయము మోక్ష సాధనము కాబట్టి యదియే 
శ్రేయస్మరమని భావము. 
ఎట్టివారికి వివేక (ప్రత్యయముద్వారా సంసార హానియు, 
మోక్షప్రాప్తియు లభింపగలదు? 
“విరక్తస్య హేయహాన ముపాదేయోపాదానం హంసక్షీరవత్‌” 4.23 
వాంనక్షీరవత్‌ = నీరమిశ్రితమైన జలమును వేరుచేసి వాంన 
శ్షీరమును (గ్రపొంచునట్లు, విర్తక్తస్త = విరక్తుడైన వ్యక్తికి హేయ 
వోనం  విడువదగిన నంసారవోనియు, ఉపాదేయోపొదానం = 
(గపొంవదగిన మోక్షప్రావ్తియు కలుగును. 
హంస నీటిని విడిచి పాలను గ్రహించునట్లు ఐహికా ముష్మిక 
విషయములందు విరక్తుడైన వ్యక్తియే సంసారమును త్యజించి మోక్షమును 
పొందునని భావము. 
విరక్తునకు మోక్షప్రాప్తికలుగును. అట్టియెడ సత్సాంగత్యమువలన 
ప్రయోజన మేమైన నుండునా? 
“లబ్బాతిశయయోగాద్‌ వా తద్వత్‌” 4.24 
తద్వత్‌ = ఒక వాంన మరియొక వాంన సాంగత్యమువలన 
నీరక్షీరములను వేరుచేయగలుగునట్లు, లబ్బాతిళశయయోగాత్‌ = వివేక 


Scanned by CamScanner 


చుతుర్ధాధ్యాయము 109 


పరాకాష్టను సంపాదించిన నత్పురువుని సాంగతృ్వమువలన నంసారమును 
త్యజించి మోక్షప్రాప్తిని పొందవచ్చును. 

రక్తుడైనవానికి హానోపాదేయములు ప్రాప్తించునా? 

“న కామచారిత్వం రాగోపహతే శుకవత్‌” 4.25 

శుకవత్‌ ₹ చిలుకకువలె రాగోవవాతే = అనురాగ గుణముతో 
కూడినవానికి, కామచారిత్వం న * ఇష్టము వచ్చినట్లు సంచరించుటయే 
సంభవింవదు. కాబట్టి, వోనోపాదేయములు బొత్తిగా లభింవనేరవని 
భావము. 

రాగికి ఇష్ట సంచారత్వ ముండనేరదన నేమి? 

“గుణయోగాద్‌ బద్ధః శుకవత్‌” 4.26 

శుకవత్‌ = చిలుక మాటలు నేర్వగలదు. అట్టి గుణము 
దానియందుండుటచే నయ్యది వంజరమున బంధింవబడుచున్నది. 
అందువలన చిలుక తన యిష్టము వచ్చినట్లు సంచరింవజాలక పోవును. 
అట్లే గుణయోగాత్‌ అ రాగాది గుణములతో యుక్తుడైనందున, బద్ధః 
= జన్మమరణాది రూవ నంసారమున బద్దుడగును, కాబట్టి మోక్షప్రాప్తి 
దుర్లభ మగునని భావము. 
భోగముద్వారా రాగముపోయి వైరాగ్యము అను రక్తునకును 
కలుగునుకదా? 

“న భోగాద్‌ రాగశాంతి ర్మునివత్‌” 4.27 

మునివత్‌ * సౌభరి యను మునికి రాగశాంతి కలుగనట్లు, 
భోగాత్‌ = భోగముద్వార్హా న రాగశాంతి * రాగము శాంతింవ 
నేరదు. 

సౌభరి తన విషయమున నిట్లు వర్ణించియున్నాడు. 

(ఆ మృత్యుతో నైవ మనోరథానామ్‌ 

అంతో2_స్తి విజ్ఞాత మిదం మయాద్య 

మనోరథాసక్తి పరస్య చిత్తం 

న జాయతే వై పరమార్ధ సంగి.) 

“'మృత్యుపర్యంతము భోగించినను మనోరథములు శాంతింపవు. 
నేనిది యిపుడు తెలిసికొంటిని మనోరథము (కోరిక) లం దాసక్త 
చిత్తము పరమార్థము నంటదు. కాబట్టి భోగమువలన రాగము 


Scanned by CamScanner 


110 సాంఖ్య దర్శనము 


శాంతించిననుట భావ్యము కాదు. 

అటులయిన రాగశాంతి యెట్లు కలుగును? 

“దోషదర్శనా దుభయోళ” 4.28 

ఉభయోః = (ప్రకృతి , దాని కార్యములు, నను నీ రెంటియందలి, 
దోషదర్భనాత్‌ = దోషముల నెజుగుటవలన రాగము శాంతించును, 

ప్రకృతి, దాని కార్యములయిన మహత్తత్వాదులు నన్నియు నిత్యము 
పరిణామమును చెందుచుండుననియు, అయ్యవి దుఃఖాత్మకములనియు 
వానిలోగల దోషములను గుర్తించి నందువలన రాగగుణము నశించును; 
కాని భోగము వలన నశింపదని భావము. 

ఉపదేశమువలన వివేకము సిద్ధించుచుండ (ప్రకృతి, దాని 
కార్యములలోని దోషముల నెజుగు టేల? 

“న మలినచేత న్యుపదేశ బీజప్రరోహో-జవత్‌” 4.29 

అజవత్‌ ₹ అజునకువలె మలినచేతసి = మలిన చిత్తమునందు, 
న ఉవదేశ బీజువ్రరోవూః = ఉవదేశ మనెడి బీజము అంకురింవదు. 

భార్యా వియోగము వలన శోకించు నజునకు వసిష్టుని 
యుపదేశము కార్యకారి కాకపోయినది. అట్లే మలిన చిత్తునకు ఉపదేశము 
ఫలజనకము కాదు. అందువలన ప్రకృతి యొక్కయు, దాని కార్యముల 
యొక్కయు దోషముల నెణిగి యందుండి విరక్తుడగుటయు నవసరమని 
భావము. 

ఉపదేశము మలినచిత్తున కొకింతయైన నుపయోగింపదా? 

“నా భాసమాత్రమపి మలిన దర్పణవత్‌” 4.30 

మలినదర్పుణవత్‌ = మలిన దర్హుణమునం దొకింతయు 
ముఖబింబము కనిపింవనట్లు, న ఆభాన మాత్రమవి = మలినచిత్తునకు 
గురూవదేశ మొకింతయు నువకరింవదు. 

అయినను గురూపదేశమువలన జ్ఞానము కలుగును కాబట్టి 
యది వ్యర్థము కాదుగాదా? 

“న తజ్జస్యాపి తద్రూపతా పంకజవత్‌” 4.31 

వంకజవత్‌ ₹ కమలమువలె తజ్జస్యాపి = గురూవదేశమువలన, 
జనించినను జ్ఞానమునకు న తద్రూవతా = ఉపదేశమునకు తగిన 
రూవ ముండదు. 


న 
Scanned by CamScanner 


చుతుర్ధాధ్యాయము 111 


బీజమునుండి యుత్పన్నమైన కమలము బురదతోకూడి యున్నందున 
బీజరూపమున నుండనట్లు, చిత్తమాలిన్యము తొలగనంతవరకు 
గురూపదేశమువలన జనించిన జ్ఞానము సైతము ఉపదేశమునకు తగినట్లు 
ఉండజాలదని భావము. 


“న భూతియోగేం పి కృతకృత్యతా 


ఉపాస్య సిద్ధివదుపాస్య సిద్ధివత్‌” 4.32 
ఉపాస్య సిద్ధివత్‌ = ఉపొసింవదగిన వివేకము సిద్ధించినందువలన 
నెట్లు కృతార్థత కలుగునో అట్లు భూతియోగే౭ పి = అణిమాది 


విభూతులు లభించినను న కృతకృత్యతా ా కృతార్థత కలుగదు. 
వివేకము సిద్ధించినందువలననే కృతార్థత కలుగును కాని, అణిమాది 
సిద్ధులు లభించిన మాత్రమున కృతార్థత కలుగనేరదని భావము. 
“ఉపాస్య సిద్ధివత్‌' అను నీ పదము సూత్రమున రెండుమాట్లు 
వాడబడినది. అందొక పదము అధ్యాయ సమాప్తిని తెలుపును. 
నిఖిలశాస్రనిష్టాత శ్రీమత్పండితముక్తి రామోపాధ్యాయశిష్య గోపదేవ 
విరచితాంబా వ్యాఖ్యానమున 
చతుర్థాధ్యాయము. 


Scanned by CamScanner 


112 సాంఖ్య దర్శనము 


పంచమాధ్యాయము 


పూర్వపు నాలుగధ్యాయములందును స్వసిద్ధాంతము లను వివరించి 
యికముందు పరుల సిద్ధాంతములను నిరాక రించుట కీ యధ్యాయమును 
మహర్షి ప్రారంభించుచున్నాడు. వివేక ప్రత్యయమువలన దుఃఖము 
లన్నియు పోయి మోక్షము సిద్ధించు పక్షమున లౌకికములు, వైదికములు 
నైన శుభకర్మములు (మంగలాచరణములు) చేయనేల? యను శంకను 
ముందుగా తీర్చుచున్నాడు :- 

“మంగలాచరణం శిష్టాచారాత్‌ ఫలదర్శనా చ్భ్యుతితేశ్చేతి” 5.1 

మంగలాచరణం ఆ ళుభకర్శముల నాచరించుట, శివ్చాచారాత్‌ 
= శిమ్హులాచరించినందున, ఫలదర్భనాత్‌ = ఆచరించిన కర్శములకు 
శుభ ఫలము లభించుటవలన, [(శుతితళ్ళ = మఖియు (తుతులయం 
దట్లా చరింపవలయు నని చెప్పియుండుటవలన. 

స్వస్వధర్మములందు నిష్టగల పెద్ద లందణబు శుభకర్మమున 
నాచరించిరి. అట్లాచరించినవారికి నభ్యుదయమును కలిగినది. (శ్రుతులలో 
(కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చ తగ్‌ం సమాః) శుభకర్మమున 
నాచరించుచునే జీవింపగోరుమని భోధించియుండుట చేతను శుభకర్మములు 
(మంగలా చరణము) చేయవలసియున్నదని భావము. ఇట్టి శుభకర్మా 
చరణము వివేకజ్ఞానము కలిగించుట కుపయోగించును. కాబట్టి దోషము 
లేదు. 

కర్మల నాచరించుట వలన ఫలము లభించుచున్నది. అట్టియెడ 
కర్మ ఫలముల నొసంగుట కొక యీశ్వరు నంగీకరించుట వ్యర్థము 
కాదా? యన :- 

“న. ఈశ్వరాధిష్టితే ఫలనిష్పత్తిః కర్మణా తత్సిద్దేజ” ర్‌.2 

న = వ్యర్థము కాదు, కర్మణా = కర్ణము హేతువుగా, తల్సిద్ధేః 
= ఫలము లభించుచున్నందున, ఈశ్వరాధిష్టితే = కర్ణము ఈశ్వరాధిష్టిత 
మైనపవుడే, ఫలనివ్పుత్తిః = ఫలము లభించుచున్నది. 

లోకమున కర్మకరులు చేయు పనుల కొక డధిష్టాతయై యుండి 
వారు చేయు పనులకు ఫలముల నొసంగును. అట్లే యీశ్వరుడు 
జీవులొనర్చు కర్మల కధిష్టాతయె ఫలముల నొసంగును. కాబట్టి యీశ్వరు 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 113 


నంగీకరించుట వ్యర్థము కాదని భావము. 

పరు లొనర్చు కర్మల కీశ్వరు దేల యధిష్టాతయగును? 

“స్వోపకారా దధిష్టానం లోకవత్‌” 5.8 

లోకవత్‌ = లోకమున కారుణికుడైన రాజు (ప్రజలు చేయు 
వనుల కధివ్రాతగా నుండి ఫలము లొసంగు విధమున, స్యోవకారాత్‌ 
= స్వకీయులైన జీవుల కువకారమొనర్చుటకై, అధిష్టానం = 
ఈశ్వరుదధిష్టాత యగుచున్నాడు. 

స్వోపకార మన స్వకీయుల కుపకార మని చెప్పినట్లు తన 
కుపకారమనియు చెప్పవచ్చును. తన యుపకారము కొటబకీశ్వరుడు 
కర్మాధిష్టాత యగునందుమేని దోషమేమి? 

“లౌకికేశ్వరవ దితరథా” ర్‌. 4 

ఇతరథా = తన యువకారముకొణ కధిష్టాతయగు నెడల, 
లౌకికేశ్వరవత్‌ = లోకమునందు రాజులకు వలె నీశ్వరుడును కొటింతలు 
గలవాదగును. 

“పారిభాషికో వా” 5.5 

కొణంత లుండువాడు నీశ్వరుడని యంగీకరించిన నతడు సర్వ 
సమ్మతమైన ఈశ్వరుడు కాక కొండొకనిచే నంగీకరింప బడినవాడే 
యగును. 

ఈశ్వరుడు కొజంతలు లేనివాడు; అనగా కోరికలు లేనివాడు 
ఆప్తకాముడని భావము కాబట్టి దేనియందును రాగము లేనివాడగును. 
అట్టియెడ జీవుడొనరించు కర్మల కధిష్టాత యెట్లగుచున్నాడు? 

“న రాగద్భతే తత్సిద్ధిః ప్రతినియత కారణత్వాత్‌” 5.6 

(పతినియత కారణత్వాత్‌ = రాగము లేనిది (ప్రవృత్తి కలుగనేరదు 
కావున, రాగాద్ధుతే = రాగము లేక యనగా కరుణ యనెడి రాగము 
లేక న తల్సిద్ధిః = అధిష్టాతృత్వము నిద్ధింపదు. 

ఇతరుల కామములను దీర్చు బుద్ధితో ననగా దయా భావముతో 
నీశ్వరుడు కర్మాధిష్టాత యగుచున్నాడని భావము. 

అటులయినను నిత్యముక్తు డీశ్వరు డెట్లగును? 

“తద్యోగే£_ పిన నిత్యముక్తః” ర్‌.7 

(ఇందు పై నూత్రమునుండి నకారము తీసికొనబడును,) తద్యోగేఐ_ 


Scanned by CamScanner 


114 సాంఖ్య దర్శనము 


పి = కరుణతో నంబంధమున్నందునను, న న నిత్యముక్త్య = 
ఈశ్వరుడు నిత్యముక్తుడు కాదనజనదు నిత్యముక్త్తుడే. 

ఈశ్వరునందు అవిద్యాది క్లేశములకు చెందిన రాగముండదు; 
కాని స్వాభావికమైన కరుణ యుండును. అందువలన నతడు కర్మాధిష్టాత్ర 
కాగలడు. అయినను కరుణ క్లేశములలో చేరదు. కాబట్టి యతని 
నిత్యముక్తత్వమునకు లోటు కలుగదని భావము. 

జీవుడే యీశ్వరుడు కాగలడు. జీవునకు ప్రకృతి సంబంధము 
వలన నీశ్వరత్వ మేర్చడును అదియును స్వాభావికము గాదు. కాబట్టి 
జీవుడే యీశ్వరుడగు నన:- 

“పధానశక్తి యోగాచ్చెత్‌ సంగాపత్తిః” 5.8 

BR ssc చేత్‌ = ప్రకతి నంబంధమువలన జీవున 
కీళ్ళ్యరత్వమేర్చుడు నందుమనిన, నంగావత్తిః = అవుడతడు నిన్సంగి, 
సంగరపొతుడు కాజాలదు. 

ప్రకృతి సంబంధము వలన జీవుడే యీశ్వరుడగునందు మేని 
యీశ్వరునందు నిస్సంగిత్వముండనేరదని భావము. 

ప్రకృతి సత్తామాత్రమున జీవు డీశ్వరుడగునందు 

మేని:- 

“సత్తామాత్రాచ్చేత్‌ సర్వైశ్వర్యమ్‌” 5.9 

ప్రక్రతితటస్థముగా నుండుట యీ నూత్రమున నత్తా యనబడినది, 
నత్తామాత్రాచ్చేత్‌ = ప్రకృతితో సంబంధము లేకయే దాని యునికి 
మాత్రముననే జీవుడీశ్వరు డగునందుమేని, నర్వైశ్వర్వమ్‌ = జీవులెల్లరు 
నీశ్వరులు కావలసియుందురు. కాబట్టి యదియు పొసగదని సూత్రార్థము. 


ప్రకృతి యునికి జీవుల కందజికు సమానమగుటచే నెల్లణు 
నీశ్వరులయిన కానిండు దోషమేమన:- 
(ప్రమాణా భావాన్న తత్సిద్ధిః” 5.10 
ట్రమాణాభావాత్‌ = జీవులెల్లణు నీశ్యరులే యనుటకు ట్రత్యక్ష 
(ప్రమాణములేదు; కాబట్టి, నతల్సిద్ధిః = అయ్యది నిద్ధింవదు.. 
లోకమునగల జీవులందటు నీశ్వరులే యనుట ప్రత్యక్ష ప్రమాణ 
విరుద్ధమని భావము. 


ప్రత్యక్ష ప్రమాణ సిద్ధము కాకున్నచో ననుమాన ప్రమాణములే 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 115 


సిద్దింపగల దందు మనిన;:- 
“సంబంధా బావా న్నానుమానమ్‌” 5.11 
సంబంధాభావాత్‌ = వ్యాష్తిగవాము లేనందున, న అనుమానమ్‌ 
= అనుమాన ప్రమాణమును జీవుడీశ్యరు డగునని సాధింపనేరదు. 
అటులయిన జీవుడే యీశ్వరు డగునని (శ్రుతియే బోధింపగల 
దందుమేని; - 
“శుతిరపి ప్రధానకార్యత్వస్య” 5.12 
(తుతిరవి = “అజామేకాం” అను నిట్టి (తుతియును, (ప్రధాన 
కార్యత్వన్య = ప్రకతి కార్యరూవమున వరిణమించుననియే బోధించును, 
కాని జీవుదీశ్వరుదగునని బోధింపదు. 
జీవుడీశ్వరుడు కాజాలకున్న పోనిండు. కాని, విజ్ఞానాత్మకమైన 
బ్రహ్మము అవిద్యాశక్తి సంబంధము వలన నీశ్వరుడు కాగల దందుమేని: - 
నా విద్యాశక్తియోగో నిఃసంగస్య” 5.13 
నిఃనంగస్వ = సంగరపొతమైన (బ్రహ్మమునకు అవిద్యాశక్తి యోగః 
= మాయాశక్తితో సంబంధము - నంగము, న = కలుగనేరదు. 
నిస్సంగబ్రహ్మమునకు మాయాశక్తితో సంగభావము కల్పించుటయును 
యుక్తముకాదు. కాబట్టి విజ్ఞాన (బ్రహ్మము ఈశ్వరు డగుననుట తగదు. 
ఆ యవిద్యా సంబంధము సైతము పారమార్థికము కాదు, 
ఆవిద్యకమే - అయథార్థమే యనిన:- 
“తద్యోగేతల్సిద్ధా వన్యోన్యాశయత్వమ్‌” ర్‌. 14 
తద్యోగే = అవిద్యా సంబంధము నిద్ధించిన, తల్సిద్దా = అవిద్య 
సిద్ధింపగలదు. అందువలన, అన్వోన్యాశయత్వమ్‌ = అన్యోన్వాశయ 
దోష మేర్భడును. 
అవిద్య యనున దొక వస్తువున్ననాడు దాని సంబంధము 
పారమార్ధికమో యపారమార్థికమో సిద్ధించుట యంగీకరింప వీలగును. 
అట్టి యవిద్యయే సిద్ధింపనపుడు దాని సంబంధమువలన నయ్యది 
సిద్దించుననుట యుక్తము కాదు. అట్లందుమేని, అవిద్యా సంబంధము 
నంగీకరించిన నవిద్య సిద్ధించుటయు, అవిద్య సిద్ధించిన దాని సంబంధము 
నంగీకరించుటయు నను పరస్పరాశ్రయ దోష మేర్చడునని భావము. 
బీజాంకురముల వలె నవిద్యయు దాని సంబంధమును ననాదు 


Scanned by CamScanner 


116 సాంఖ్య దర్శనము 


లగుటచే పై దోషము వాటిల్ల దందుమేని: - 
“న బీజాంకురవత్‌ సాదిసంసార [శ్రుతేః” 5.15 
సాదిసంసార [శ్రుతేః = అవిద్య, దాని సంబంధము ననెడి 
లక్షణము గల యీ ధప్రవంచము ఆదిగలది (సాది) యని (శ్రుతి 
చెప్పుచున్నందున, బీజాంకురవత్‌ = బీజాంకురములవల్కె న = అనాది 
యనుట తగదు. 
అవిద్యయు, దాని సంబంధమును బీజాంకురములవలె ననాదియనుట 
శ్రుతి విరుద్ధమని భావము. 
విద్యాభిన్నత్వమే యవిద్య యనుటవలన నయ్యది సిద్ధింప దనుట 
తగదనిన:- 
“విద్యాతో£_ న్యత్వే (బ్రహ్మబాధప్రసంగఃి” 5.16 
విద్యాతో౭. న్యత్వే = విద్యాన్యత్వమే యవిద్య యగునెడల, 
(బహ్మాబాధ(వనంగః = (బ్రవ్మాము బాధింపబదును. 
అవిద్య యనగా విద్యాన్యత్వమే యందుమేని విద్యోదయము వలన 
నవిద్య నశించునట్లు బ్రహ్మము సైతము విద్యాన్యత్వమే కాబట్టి యదియును 
నాశము నందవలసి వచ్చును. (బ్రహ్మము నశించుననుట యనిష్ట (ప్రసక్తి 
యగును. అందువలన విద్యాన్యత్వమే యవిద్య యని దానిని సిద్ధింపజేయ 
జనదు. 8 
బ్రహ్మము బాధింపబడ దందుమేని: - |: 
“అబాధే నైష్ఫల్యమ్‌” 5.17 
అబాధే = విద్యాన్వత్వమయిన (బ్రవ్మాము విదృవలన బాధింవబడ 
దందుమేని, నైవ్భల్యమ్‌ = విద్య నిష్పలమగునని నూత్రార్థము. 
విద్యాన్యత్వము అవిద్యకాదు. కాని విద్యాబాధ్యత్వము 
అవిద్యయందుమేని :- 
“విద్యాబాధ్యత్వే జగతో ప్యేవమ్‌” 5.18 
విద్యాబాధ్యత్వే = అవిద్య యనగా విద్యచే బాధింవబడునది 
అందుమేని, జగతోల౭_ ప్వేవమ్‌ = జగత్తు కూడ విద్దచే బాధింపబడునదియే 
కాబట్టి యదియు నవిద్యయే యగును, 
జగత్తు కూడ అవిద్యయైన కానిండు; అందుమేని: - 
“తద్రూపత్వే సాదిత్వమ్‌” 5.19 


మ 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 117 


తద్రూవత్వే = జగత్తు అవిద్యారూవ మగునెదల, సాదిత్వమ్‌ = 
జగత్తువలె నవిద్యయు సాదియగును. కాబట్టి యవిద్య యనాది యనుట 
పొనగదని భావము. 

సాంఖ్యవాది వైన నీకును జీవులకు సంబంధించిన ధర్మాధర్మము 
లనెడి యదృష్టము సిద్ధించిననే కదా యా యదృష్ట మునకు తగిన 
ఫలము నొసంగు నీశ్వరుడు సిద్ధించును? 

ఆ యదృష్టమే లేనపుడీశ్వరుడెట్లు సిద్ధించును? 

“న ధర్మాపలాపః ప్రకృతి కార్య వైచిత్రాత్‌” 5.20 

(పకృతికార్య వైచిత్రాత్‌ = నుఖాదులలో గల వైచితము వలన, 
ధర్మావపలావః = అదృష్టము లేదనియనుట, న = తగదు. 

లోకము నందలి (ప్రాణులలో కొందజు సుఖులుగాను' మణికొంద 
అంతకంటె నెక్కుడు సుఖులుగాను, ఇంకను కొందు వారికంటె 
మిక్కిలి సుఖులుగాను నుండుట జూచుచున్నాము. ఇట్లే ప్రాణుల 
దుఃఖము లందును తరతమ భేదము గానవచ్చు చున్నది. 
ఈతరతమ భేదములతో గాననగు సుఖ దుఃఖములే ప్రకృతి కార్యములు. 
అదృష్ట శబ్దముచే శాస్త్రకారులు వీనిని జెప్పుదురు. అదృష్ట మనబడెడి 
యీ ప్రకృతి కార్యములయిన సుఖదుఃఖములలోని వైచిత్ర్యము 
ధర్మాధర్మములు లేక యేర్చడదు. కాబట్టి ధర్మాధర్మములు లేవనుట 
యొప్పదు. 

స్వభావముగానే (ప్రకృతి కార్యములందు వైచిత్య్యముండును. ఇందుల 
కదృష్టమేల? 

“శ్రుతిలింగాదిభిః తల్సిద్ధిః” 5.21 

(శుతిలింగాదిభిః = (కుతి, లింగము, యోగజ(్రత్వక్షము మున్నగు 
వానిచే, తల్సిద్ధిః = ధర్భసిద్ధి కలుగును. 

(పుణ్యోవైపుణ్యేన కర్మణా భవతి పాపః పాపేని బృ. 5.2.13.) 
(పుణ్య కర్మచే సుఖియు పాపకర్మముచే పాపియు నగును అని 
శ్రుతివాక్యము. లింగ మనగా హేతువు. సుఖదుఃఖములు హేతువు 
సహాయమున నదృష్ట జన్యములని  యూహింప నగును. యోగికి 
అదృష్టము (ప్రత్యక్ష మగును. కాబట్టి ధర్మము సిద్ధించుటలో నియ్యవి 
యుపకరించును. అట్టియెడల స్వభావమును కల్పించుట గౌరవ మగును. 


Scanned by CamScanner 


118 సాంఖ్య దర్శనము 


మనకు ప్రత్యక్షము కానిది లేదని యేల చెప్పరాదు? 

“న నియమః ప్రమాణాంత రావకాశాత్‌” ర్‌, లర 

(ప్రమాణాంతరావకాశాత్‌ = (వత్వక్షముకాని వస్తువు శబ్హాన్స 
మానములచే నీద్దించును: కాబట్టి, న నియమః = ప్రత్యక్షముక్రాన్లి 
వస్తువు లేదనియే చెవ్పవలయునను నియమము లేదు. 

“ఉభయత్రా ప్యేపమ్‌” ర్‌, 28 

పై సూత్రములందు ధర్మము నూహించినట్లే యధర్మము 
సైతమూపింపదగునని యీసూత్రాభిప్రాయము. 

ధర్మమువలె నధర్మము నూహింపనేల? అది యర్ధాపత్తివలన 
సిద్ధింపదా? 

“అర్భాత్‌ సిద్ధిశ్చే త్సమాన ముభయోః” ర్‌ 24 

అర్జాత్‌ నిద్దిశ్చేత్‌ = అధర్మమర్థాపత్తివలన నిద్ధించినచ్నో ఉభయోః 
నమానమ్‌ = ధర్భము, అధర్మము నను రెండిటి విషయమునను నిట్టి 
ప్రశ్నము నేయనగును. 

సంబంద్ధములైన రెండు పదార్థములలో నొకటి సిద్ధించినపుడు 
దానితో సంబంధము కలది యగుటచే రెందవదియు సిద్ధించుట అర్థాపత్తి 
- అర్థసిద్ధి యనబడును. కాబట్టి యధర్మము అర్ద్ధాపత్తిచే నేల 
సిద్ధింపదని (ప్రశ్నించినచో ధర్మము మాత్రమర్శాపత్తిచే నేల సిద్ధింపదు? 
అని ప్రశ్నింపవచ్చునని భావము. 

ధర్మాధర్మము లంగీకరించినచో పురుషుడు నిర్గుణుడెట్లు కాగలడు? 

“అంతఃకరణ ధర్మత్వం ధర్మాదీనామ్‌” 5.25 

ధర్మాదీనామ్‌ = ధర్మాధర్మాదులు, అంతఃకరణ ధర్భత్వమ్‌ = 
అంతఃకరణ గుణములు. కాబట్టి వురుషగుణములు కావు. 

ధర్మాధర్మములు అంతఃకరణ గుణము లగుపక్షమున నయ్యవి 
పురుషునియం దారోపింపబడు ననవలయును. ఆరోపితములు 
వివేకజ్ఞానము కలిగినపుడు నశించును. ఇట్లు ధర్మాదుల నో 
మంగీకరించిన సత్మార్యవాదమునకు హాని కలుగదా? 

“గుణాదీనాంచ నాత్యంత బాధఃొ 5.26 

గుణాదీనాంచ = నత్త్యము, రజస్సు మున్నగు గుణములు వాని 
ధోర్భములైన నుఖాదులు నన్నియు, నాత్యంతబాధః * 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 119 


స్వరూవనాశమునందవు. 
అగ్ని సంయోగముచే లోహమునందు కలుగు నుష్టము 
లోహమునుండి విడినడునట్లు సుఖదుఃఖాదులును పురుషుని నుండి 
వేరగును. లోహమునుండి యుష్టము తొలగినంతమాత్రమున నది 
సత్తారహితము కాదుగదా? అట్లే సుఖాదులు నని భావము. 
తనకు సుఖాదులు తెలిసినను పరులకును సుఖాదులున్నట్లు 
తెలియుటెట్లు? 
“పంచావయవ యోగాత్‌ సుఖసంవిత్తిః” 5.27 
వంచావయవయోగాత్‌ ' = ప్రతిజ్ఞ, హేతువు మున్నగు నైదవ 
యవములు గల యనుమాన (వమాణము ద్వారమున, నుఖనంవిత్తిః = 
ఇతరుల నుఖమును గుర్తింవగలము. 
అనుమానము వ్యాప్తిజ్ఞానము వలన కలుగునుగదా? అదియెట్లు 
కలుగును? 
“న సకృద్‌ గ్రహణాత్‌ సంబంధ సిద్ధిః” 5. 28 
న సక్టృద్‌ (గ్రవాణాత్‌ = నాధ్యనాధనముల సావాచర్యము (ఒకచో 
నుండుట) వలుమాజు (గ్రపొంచుటచేత నంబంధ సిద్ధిః = వ్యాప్తి 
తెలియనగును. 
వ్యాప్తియన నేమి? 
“నియత ధర్మ సాహిత్యముభయో రేకతరస్య వా వ్యాషప్తిః 5.29 
ఉభయోః = సాధ్యసాధనములయొక్ళ గానీ, ఏకతరన్య వా = 
సాధనముయొక్క గానీ) నియత ధర్శసాపొత్వం = అవ్యభిచరిత 
సావాచర్యుము, వ్యాష్తిః = వ్యాప్తి యనబదడును. 
సమము, విషమము నని వ్యాప్తి రెండు విధములు. 
సాధ్యసాధనములు రెండును నెల్ల తావులందును నియమముగా నొకచో 
నుండును - సాధ్యమున్నచోట సాధనముండును. సాధన మున్నతావున 
సాధనము నుండును. ఇట్లుండుట సమవ్వాప్తి. కృతకత్వము అనిత్యత్వము 
నిందుల కుదాహరణము. కొన్నియెడల సాధ్యసాధనములు రెండును 
సమముగానుండవు. అనగా సాధన మున్నతావున సాధ్యముండును. కాని 
సాధ్యమున్నను నొక తావున సాధనముండదు. ఇందులకుదాహరణము 
ధూమాగ్నులు. ధూమమున్న తావున నగ్ని తప్పక యుండును. కాని 


Scanned by CamScanner 


120 సాంఖ్య దర్శనము 


అగ్ని యున్నను నొకచో ధూమముండదు. కాబట్టి ధూమాగ్నుల వ్యాప్తి | 
విషమము. 

నియతధర్మసాహిత్యమే వ్యాప్తియన నేల? అయ్యది తత్తాంతర ' 
మేల కాదు? 

“న తత్వాంతరం వస్తుకల్చ్పనా ప్రసక్తేః ర్‌. 80 

వస్తుకల్పనా ్రస్తక్తః = (క్రొత్త పదార్థమును కల్చింపవలసి వచ్చును. 
కాబట్టి. న తత్వాంతరం = ధర్మ సాపొత్యమునకు మించి వేరు 
పదార్ధము వ్యాప్తి యననొవ్పుదు. 

ఈ నియతధర్మ సాహిత్య మెట్టిది? 

“నిజశక్షుద్భృవ మిత్యాచార్యః” 5.31 

ఆచార్యః = సాంఖ్యాచార్యులు, నిజశక్షుద్భవం = వస్తువు యొక 
స్వాభావిక శక్తి వలన (ప్రకటమగునట్టి సాపొత్యము, ఇతి = అని 
చెప్పుదురు. 

స్వభావము చేతనే రెండు వస్తువు లొకదానితో నొకటి సంబద్ధములై 
యుండును. అందు ఏది ప్రతిబద్ధ (సంబద్ధ) మగునో యది వ్యాష్య 
మనబడును. దేనితో సంబద్ధమగునో యది వ్యాపక మనబడును. ఇ 
స్వభావముచే ప్రకటమగు (నా వస్తువుల) సంబంధము (ప్రతిబంధము) | 
వ్యాప్తి యని వివేకము. | 

“ఆధేయశక్తియోగః ఇతి పంచశిఖః” 5.32 | 

ఆధేయశక్తి యోగః ఇతి = సాంకేతిక శక్తి లక్షణ సంబంధమని, |' 
వంచళిఖః = పంచశిఖాచార్యుడు. | 

ఆధాన మనగా సంకేతము. అట్టిది విషయముగా గల శక్తి | 
ఆధేయశక్తి యనబడును. అనగా “ఇది వ్యాష్యము; ఇది వ్యాపకము ' 
ననెడి శక్తి ఆధేయశక్తి యనబడును. ఇట్టి లక్షణము గల వస్తువుల 
నియత సంబంధము వ్యాప్తి యని పంచశిఖాచార్యుని మతము. 

స్వరూపశక్తిని విడిచి యాధేయ (సాంకేతిక) శక్తి వ్యాప్తి యననేల? 

“న స్వరూపశక్తిర్షియమః పునర్వాద ప్రసక్తేః” 5.33 | 
నర్వాదట్రసక్తేః = పునరుక్తి ప్రనక్తి కలుగును కావున, న్వరూవ 
న్వరూవభూతళ్తక్తి న నియమః = వ్యాప్తికాదు. 
పశక్తియే వ్యాప్తియని చెప్పిన పునరుక్తిదోష ప్రసక్తి కలుగునని 


|) ఈ 


జో 
ల 


కో! 
Scanned by CamScanner 


hop: Pol Pos dR ళ్‌ 
1 INT [2 2439) ]. య్య ] 
yy id oy 
టే 


A Dp PR, గతో లో. న్న ర PR ళ్‌ ళ్‌ 
tay Vis, per గ rw Henri ? “సు; ఖ్‌ 


Cn hor జల అతి లల్లో 
CRE Crea 5.30 
ళ్‌ | 
లో గరగ రల కల thse Waifs నో టన! యా అటి ఈ 94 to జల్ల లొ 
Ii, WEIN OD SES పునరుక్తిటోష (SIMI 
dG 
Ame Yor TAM YP 
i705 ఉగ సట లగ. 
తం heels Ae rfid ns) లలల yh, Ged yf if yee fe . ఇ 
hile ssy సంచ #515) థ్‌ Cs అసు య “పులండు 


లీ 
ననా గా. ద raph గ్‌ I PROS FU hm టల లలో జళ 
RIAN BNE IED) భట, శర TODD బిశపమును ఆలుపక 
gE C 
LILA 7 
wly* “గ్ర Fr ల్‌ 


Ta 3 15 nf వలి కో, + A CY ల aun 37 ల 
WG AED KID, ఇట్లు. సిరర్ధకదు అగుట 
ళ్‌ గ్‌ ళ్‌ 

he. cf if, 4 జో భకత లలో wn, 70 or 4 న్‌ 2” Dn 
WII, భంగ bry IN RMD భాపము. తాపన స్యదూపశర్తి సంబింధము 


ట్‌ 
rash, శ్ర" PA 
OV ATP EAL WED, 
హ్‌! జో 
hs Af rhe pay 3 Ao hr fh Hafli రాలి చ పంల 
స్తదా ర రగ శల అ ససుపపట్తి కాసరాసందునస పుసరుక్తి 
శో లాలో శ 
FAB, = మం hen hs fiefyd 
(0/7 టట యం. PED WENA 4)! 
ea లా. 
Wirt శ PETTERS 5. 35 


+ వ ళీ, We ఖే! క జాట్‌ క 
DID ౯ జృర్లములనుంటి రోసి DEF బోవజేయబజిన 
ENA IMD PTI CIALIS, అనువపత్తః = వ్యాత్తిత్వ 
లో ల్‌! D2 
fot Aiki An 3h Hilo oa Pa Ao hy ef 
PETS CRY లో సభుగ్తుందడున £5 11039 GINO). 


ఎటో గి శ + త జ, శ 
IAD బ్యాట్స్‌ లంగ లంగీడరంచినచో దూరమునుండి 
“7 న్‌ 


ల్‌ో 


మం నా A Fe FON Baits Aiden adn సీయం? 
HIB AAIY ANE YI WIP ON ANNI, 

న పక జయను. సనం టి అక భో టం త © AR 
VITALS Nes గు ANTS) iy JED PILI), 
Oy 7 ’], ళ్‌ , 


ళ్‌, లల్లో a fs లీ. RAT sf tlm of (0 bp జీ కాళ 
Tt), ly గగ PAGS గ JE 000) NITION), కాబట్టి 


క ॥ కి ; క్‌ అట కాల amy MR 
7 yur డగ / adh) ) CAE How nd) చ సయం Br వలయునని 
గి గ్‌ p ట్‌ ల్‌ో శా 
Wr sient toy) HEI, 

ol) లు టీ! అల త. 
DTM, TING), WI, రాని WES (SOE 
శ p> | ళ్‌ టీ! ఇల : లట ఇ i 
ETD AT బోలో ies nl HD (CPO) El; యందులకు? 
(ఓ 
“ఆభీయశక్తసిడా ఒజిశర్తియోగః సమాసన్యాయాత్‌” 5. 836 
లాలో ళో ప 
హొ Fa లీలల కలో లల రీల్‌ {2 జ 
Ms బలాత్‌ ౧ లగ IIH, (య బల్లి సిద్దా 
1) కె | 
| PS WU లాలి కరీ! ళల ట్‌ టం ‘ 
= ills yD IO S00 Dayo) యని నిద్రించిన, 
: ళ్‌ 
| 5 OU Hid Pale hy, Err a Jl Ta afer 
PT ౯౮ RAE tid (IODINE తము 
371519 Car) fap Myf Vy] 
hig rn) Poin గ్ల , 


గ (| | FY ~~ WD tn? భల ళీ Yt Ved Ta sf ne tf. 
itl rN DIM, rly సంబంధమును 


Scanned by CamScanner 


122 సాంఖ్య దర్శనము 


వ్యాప్తియే యగును. అందువలననే సాంఖ్యాచార్యులు నిజశక్తి సంబంధము 
వ్యాప్తి యనిరి. పంచశిఖా చార్యుడు ఆధేయశక్తి సంబంధము వ్యాప్తి 
యని చెప్పియున్నాడు. 

అనుమానప్రమాణమును తెలుపుటుకు సాధ్యసాధన సంబంధము 
నిరూపించినట్లు శబ్ద్బప్రమాణమును ప్రమాణీకరించుటకు శబ్బార్ధములకు 
గల సంబంధమును నిరూపింపవలయును గదా? అది యెట్టిదనిన: - 

“వాచ్యవాచకభావః సంబంధః శబ్ధార్థయోః” 5.37 

శబ్బార్థయో = శబ్దము, అర్థము నను నీ రెంటికిని మధ్య వాచ్చ 
వాచక భావః = వాచ్యవాచకత్త్వమనెదు నంబంధః = నంబింధము కలదు. 

శబ్దము వాచకము. అర్థము వాచ్యము. వాచ్యవాచకత్వ సంబంధమే 
శబ్దార్థముల సంబంధము. ఇయ్యది వృత్తియనియు చెప్పబడును. 

శబ్బార్ధముల సంబంధము తెలియబడిన నయ్యది యర్థ బోధకము 
కాగలదు. తెలియకున్న కాదు. 

కాబట్టి సంబంధజ్ఞాన మెట్లు కలుగును 

“త్రిభిః సంబంధ సిద్ధికి” 5.36 

(తిభిః = మూటిచ్చే సంబంధసిద్ధిః = సంబంధము తెలియును. 

ఆప్తోపదేశము, వృద్ధవ్యవహారము, ్రసిద్ధపద సాన్నిధ్యము నను 
మూడింటిచే సంబంధము తెలియునని భావము. 

వృద్ధ వ్యవహారాదులచే తెలియు నా సంబంధ జ్ఞానము కార్యబోధక 
వాక్యమునందు నిశ్చయ మగునా? లేక సిద్ధ వస్తువునందా? లేక యుభయము 
నందా? 

“నకార్యేనియమ ఉభయథా దర్శనాత్‌” 5.39 

ఉభయథా దర్భనాత్‌ = రెండు విధముల చూడబడుటచే, కార్చే = 
కార్యబోధక వాక్తమునందే సంబంధ నిశ్చయము కలుగును అను, నియమః 
= నియమము, న = లేదు, 

'కట్టతో తెల్లని యావును తోలుకొనిరమ్ము' (గామానయ శుక్లాం దండేన) 
అనునది కార్యబోధక వాక్యము. 'నీకు పుత్రుడు జన్మించినాడు” (పుత్రస్తే జాత) 
అనునది సిద్ధ వస్తుబోధక వాక్యము. ఇట్టి రెండువిధము లయిన ప్రయోగము 
లందును ఆప్తోపదేశాదుల ద్వారా సంబంధ నిశ్చయము కలుగుచున్నందున 
సాంఖ్యులమైన మా మతమున నొకే విధమగు వాక్య ప్రయోగముచే నిశ్చయము 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 123 


కలుగునను నియమములేదు. 


లౌకికభాషయం దిట్లు శబా బ్బార్ధజ్ఞాన మేర్ప్చడినను వైదిక శబ్దముల 
యర్ధజ్ఞాన మెట్లు కలుగును? 

“లోకేవ్యత్పన్నస్య వేదార్థప్రతీతిఃొ 5.40 

లోకే వ్వుత్సన్నన్య = "ఆప్తోవదేశాదులద్వారా లౌకిక శబ్దముల 
యర్రమును (గ్రహించిన వ్యక్తికి, వేదార్లపతీతిః = వెదిక శబ్దార్ధ జ్ఞానము కలుగును. 

లౌకిక శబ్బములవంటివే వైదికశబ్దములు కాబట్టి లౌకిక శబ్దముల 
యర్థము తెలిసినవానికి వైదిక శబ్దముల యర్ధమును తెలియునని భావము. 

“న త్రిభి రపొరుషేయత్వాద్‌ వేదస్య తదర్ధ స్యాతీంద్రియత్వాత్‌” 5.41 

వేదస్య = వేదము, ఆపౌరు షేయత్వాల్‌ = వురుష ప్రణీతము కానందున, 
తదర్భస్త = వేదార్థము, అతీంద్రియత్వాత్‌ = ఇంద్రియ గోచరము కానందునను, 
న త్రిభిః = ఆప్తోవదేశాది (త్రివిధోపాయముల ద్వారా వైదిక శబ్దార్ధ సంబంధ 
జ్ఞానము కలుగజాలదు. 

బుగ్యజుస్సామాధర్వములను వేదములు మానవ ప్రణీతములు 
కానందున నందలి శబ్దముల నాప్తులుపదేశించుటకు వీలులేదు వేదార్ధములు 
ఇంద్రియ గోచరములు కానందున వృద్ధవ్యవహారాదుల వలన తెలియ 
వీలుపడదు. కాబట్టి వైదిక శబ్దార్థ సంబంధ జ్ఞానమే కలుగజాలదు. అట్టియెడల 
నర్ధజ్ఞానము కలుగుటకు సుతరాం వీలులేదని శంకాభి ప్రాయము. 

వేదార్థము లతీంద్రియములు కావని ముందుగా సమా ధానము 
చెప్పుచున్నాడు. 

“న యజ్ఞాదేః స్వరూపతో ధర్మత్వం వైశిష్టాత్‌” ర్‌ 42 

యజ్ఞాదేః = = యజ్ఞము, దానము, తవస్సు మున్నగు వైదిక కర్ణములు, 
వైళివ్వాత్‌ = విశిష్ట తలను కలిగించును కావున, న్వరూవతః = సాక్షాత్తుగ, 
ధర్మత్వం = వేదార్థములని యంగీకరింపబడుచున్నవి. అందువలన, న = 
వేదార్థము లతీంద్రియము లనుట తగదు. 

యజ్ఞము, దానము, తపస్సు మున్నగు వేదవిహిత కర్మములు 
ఇంద్రియగోచరములు కావనుట యుక్తముగాదని భావము. అందువలన 
వ్యృష్ణవ్యజేహోరాదులని శబ్దార్థ సంబంధ జ్ఞానము కలుగవచ్చును. 

అపొరుషేయము  అగుటవే నాప్రోపదేశము సంభవము కాదనుటకు 
సమాధానము: - 


Scanned by CamScanner 


124 సాంఖ్య దర్శనము 


“నిజశక్తిర్‌ వ్యుత్పత్యా వ్యవచ్చిద్యతే” ర్‌. శక్ర 

నిజశక్తిః = శబ్బార్థముల స్వాభావికనంబంధము, వ్యుత్తత్యా = “ఈ 
శబ్దమున కిది యర్థము” అను శబ్దార్థములను తెలుపు శక్తిద్వారా, వ్యవచ్చిద్భ్యతే 
= వేరుజేని యువదేళింవబదడును. 

అంతర్వాణి నెజుగు ఆప్తులు వైదిక శబ్దార్ధముల సంబంధము నెటిగినవారై 
దాని నుపదేశింపగలరు. కాబట్టి వేదము లపౌరుషేయము లయినను నాప్ప్రల 
యుపదేశ మసంభవము కాదని భావము. 

యజ్ఞాదులు క్రియాత్మకము లగుటచే నాపోపదేశ యోగ్యములు 
కావచ్చును. అందువలన సంబంధజ్ఞాన మేర్చడవచ్చును. కాని, యట్లు 
యోగ్యములుకాని వేదార్థములకు సంబంధించిన జ్ఞాన మెట్లు కలుగగల దన:- 

“యోగ్యా యోగ్యేషు ప్రతీతి జనకత్వాత్‌ తత్‌సిద్ధిః” ర్‌, 44 

యోగ్యా యోగ్యేమ = ఇంద్రియ గోచరములగు యజ్ఞాదుల వలె 
నింద్రియ యోగ్యములు కాని యర్ధ విషయకములగు వదములును, ప్రతీతి 
జనకత్వాత్‌ = జ్ఞాన జనకము లగుటవలన, తత్‌ నిద్ధిః = సంబంధసిద్ధి 
కలుగును. 

శబ్దార్థముల సంబంధము స్వాభావికమగుచో శబ్దరాశి యైన వేదము 
సైతము స్వాభావిక మేల కాదు? అనగా నిత్యమేల కాదు? 

“న నిత్యత్వం వేదానాం కార్యత్వశుతేః” ర్‌.4ర్‌ 

కార్వత్వ(తుతేః = కార్వములని బోధించు (శ్రుతి యుండుట వలన, 
వేదానాం = బుగాది వేదములు, నిత్వత్వం న = నిత్యములు కావు. 

(తస్మాద్యజ్ఞాత్‌ సర్వహుత బుచః సామాని జిజ్జిరే, ఛందాంసి జజ్జిరే 
తస్మాద్‌ యజుస్తస్మా దజాయత. య. 8.31.9) 

సర్వ పూజ్యుడగు పరమాత్ముని వలన బుక్కులు, సామములు, 
ఛందములు (అథర్వ వేదము), యజుస్సు నను వేదము లుత్పన్నమైనట్లు శ్రుతులు 
చెప్పుచున్నందున నవి నిత్యములు (స్వాభావికములు) అనుటయుక్తము కాదని 
భావము. 

వేదములు స్వాభావికములై నిత్యములు కాక కార్య రూపములే 
యగునెడల పౌరుషేయము (మానవ (ప్రణీతము) లేల కావు? 

“న పౌరుషేయత్వం తత్మర్తుః పురుషస్యాభావాత్‌” 5.46 

తత్ళుర్తుః = వేదములను రచియించిన, వురుషన్యు = మానవుడు, 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 125 


అభావాత్‌ = లేనందున, పౌరు షేయత్వం న = వేదములకు పౌరు షేయత్వము 
(మనుజ (వ్రణీతత్వము,) లేదు. 

వేద రచయిత లెవరో తెలియనంతమా(త్రమున నయ్యవి 
యపొరుషేయము లెట్లగును? 

“ముక్తాముక్తయో రయోగ్యత్వాత్‌” 5.47 

జీవులలో ముక్తులో లేక యముక్తులో వేదములను 'రచియింపవలసి 
యుందురు. కాని, ముక్తులయిన జీవులు నిస్సంగులగుటచే వారు వేదములను 
రచియింపరు. అముక్తులు సర్వజ్ఞులు కానందున వేదములను రచియింప 
యోగ్యులు కాజాలరు. కాబట్టి వేదములు మానవ (జీవ) రచితము లన నొప్పదు; 
ఈశ్వరీయములే యని భావము. 

జీవులు వేదములను రచియింప యోగ్యులు కారు. మజియు 
వేదరచయిత లెవరో తెలియుటలేదు. అట్టియెడ వేదములు నిత్యము లేల 
కారాదు? 

“నాపౌరుషేయత్వాత్‌ నిత్యత్వ మంకురాదివత్‌” ర్‌.48 

అంకురాదివత్‌ = మొలకలవలె, అపౌరు షేయత్వాత్‌ = పురుష (జీవ) 
నిర్హితములు కానంతమా(త్రమున, వానికి, ననిత్వత్వం = నిత్యత్వము లేదు. 

భూమిపై నెన్నో యంకురము లుత్సన్నము లగుట జూచుచున్నాము. 
అవి జీవులచే నిర్మింపబడుటలేదు. కానియవి యనిత్యములే. అందువలన 
నపౌరుషేయము లయినంత మాత్రమున నిత్యములన వలనుపడదని భావము. 
అట్లే వేదములు జీవనిర్మితములు కానంతమాత్రమున నవి నిత్యము లనజాలము. 

అంకురములు కార్యములు (ఉత్పన్న మగునవి) కాబట్టి జీవులే వాని 
నంకురింపజేసిన ట్లేల యనుమానింపరాదు? 

“తేషామపి తద్యోగే దృష్టబాధాది ప్రసక్తిః” 5. 49 

తేషామవి = జీవులచే న కురింపజేయబదని మొలకలకును, తద్యోగే 
= జీవులో కర్తలని చౌవ్టుదుమేని, దృష్టబాధాదివనక్తిః = వుత్యక్షము 
నంగీకరింపకపోవుటయేకాక యద్ధృష్టమును కల్పింపవలసిన దోషము నేర్హడును. 

అటులయిన జీవకరృక మేదియా యీశ్వరకర్శక మేదియో 
తెలిసికొనుటెట్లు? 

“యస్మిన్నదృ ష్టేల_ పి కృతబుద్ధి రుపజాయతే తత్పారుషేయమ్‌” 5.50 
అద్భష్టే2.వీ = కర్త ధ్రత్వక్షముకాని యన్న్మిన్‌ = ఏవస్తువునందు, 


Scanned by CamScanner 


126 సాంఖ్య దర్శనము 


కుతబుదిః = ఈ వస్తువు జీవ నిర్భితము” అను బుద్ధి ఉపజాయతే = కలుగునో 
తత్‌ = ఆ వస్తువు, పౌరుషేయమ్‌ = వురువ (జీవ) నిర్హితమని తెలియనగును. 
కొండొక వస్తువునకు కర్త యెవరో గోచరింపక పోయినను ఆ వస్తువు 
విషయమున 'ఈ వస్తువు పురుష నిర్మితమే' యను బుద్ధి కలిగినచో నా వస్తువు 
పురుష నిర్మిత మనియు, మిగిలినవి కాదనియు తెలిసికొన వలయును. అంకుర 
వేదాదులు జీవ నిర్మితములని బుద్ధి వొడమనందున నయ్యవి పురుష నిర్మితములు 
కాక యీశ్వర నిర్మితములని యెటుగవలయును. 
వేదము లీశ్వరోక్తము లయినచో నవి పరతః ప్రమాణము లేల కావు? 
“నిజశ క్యభి వ్యక్తేః స్వతః ప్రామాణ్యమ్‌” ర్‌. 51 
నిజశక్ష్రృభి వ్యక్తేః = శబ్దార్థ మనెడి స్వాభావిక శక్తితో, అభివ్యక్తేః = 
నృష్టికి నాదియందు నృష్టికర్త వలన (ప్రకటితము లగుట చేత, వేదములు, | 
స్వతః ప్రామాణ్యమ్‌ = తమ యర్ధమును తెలుపుటకు ప్రమాణాంతరము | 
న పేక్షింవవు (స్వతః ప్రమాణములు). 
స్వతః ప్రామాణ్యము, పరతః ప్రామాణ్యము నని ప్రామాణ్యము రెండు 
విధములు. స్వతః ప్రామాణ్య మనగా స్వార్థసిద్ధియందు ప్రమాణాంతరము 
నపేక్షింపని ప్రమాత్వము. తన జ్ఞానమును కలిగించుట కితర ప్రమాణము 
నపేక్షించుట పరతః ప్రామాణ్య మనబడును. 
వేదము లీశ్వరోక్తము లయినను నాది రహితము లయినందున నిజశక్తిచే 
ప్రమాణము లగుటచేత స్వతః ప్రమాణము లని భావము. ఇట సాంఖ్యులు 
'రూపవిషయమున సూర్యుడు ప్రమాణమైనట్లు అని యుదాహరింతురు. 
సూర్యుడు లోకమునగల పదార్థముల రూపమును ప్రకాశింపజేయును. తన 
రూపమును ప్రకాశింపజేయుట కితర ప్రమాణము నపేక్షింపక స్వయముగా 
ప్రకాశించును. ఇట్లే వేదములని యెటుగునది. 
సూత్రకారుడు భ్రాంతిజ్ఞాన విషయమున స్వమతమును జెప్పదలచి 
ముందుగా పరమతమును నిరాకరించుచున్నాడు. 
“నాసతః ఖ్యానం నృశ్చంగవత్‌” 5.52 
నృళ్ళంగవత్‌ = నరళ్ళంగము వలె అనతః = నత్తా రపొతమయిన 
(సర్వధా అలీకమగు) వస్తువుయొక్సు ఖ్యానం = జ్ఞానము, న = కలుగదు. 
కొండొక సమయమున ముత్యపు చిప్పను (శుక్తి) జూచి “ఇది రజతము' 
అని భ్రమపడుట కలదు. ఇట్టి జ్ఞానము భ్రాంతి యనబడును. ఈ భ్రాంతి 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 127 


జ్ఞాన విషయమున కొందటు (నవీన వేదాంతులు) - ముత్యపు చిప్పయున్న 
స్థలమున రజతము లేకున్నను రజతజ్ఞానము కలుగుచున్నది. కాబట్టి వస్తువు 
బొత్తిగా లేకున్నను వస్తుజ్ఞానము కలుగునందురు. ఈ మతమును సాంఖ్యు 
లంగీకరింపరు. బొత్తిగాలేని వస్తువు (అసద్వస్తువు) యొక్క జ్ఞానము కలుగనేరదు. 
మనుష్యునకు కొమ్ములుండవు. అందువలన మనుజునకు కొమ్ములుండు 
ననుజ్ఞాన మెన్నడును కలుగనేరదు. కాబట్టి అసద్వస్తుఖ్యాతి (జ్ఞానము) 
అంగీకరింపబడదు. శుక్తి యందు రజతము లేకున్నను మజియొకచో రజతము 
లేకపోదని భావము. 

“న సతోబాధ దర్శనాత్‌” 5.538 

సతః = ముత్యవు చివులో (విజ్ఞాన రూపమును నద్రూవమున నున్న 
రజత జ్ఞానము కలుగునందురేని, న = అదియును నరికాదు. బాధ దర్భనాత్‌ 
= “ఇది రజతము కాదు” అని బాధ. పూర్వము రజతమని కలిగిన జ్ఞానమునకు 
వరుద్ధజ్ఞానము కలుగుచున్నందున. 

విజ్ఞానవాదులు ప్రపంచమునందలి ప్రతి వస్తువును విజ్ఞానాత్మక 
మందురు. కాబట్టి 'శుక్తియందు కలుగు రజతజ్ఞానము విజ్ఞానరూపమున నున్న 
(సద్రూపమైన) రజతజ్ఞానమే కాని యసత్‌ ఖ్యాతి కాదు” అని యందురేని 
యదియును యుక్తము కాదు. శుక్తియందు కలుగు రజతజ్ఞానము 
విజ్ఞానరూపమున సత్‌ ఖ్యాతి యగునెడల నా జ్ఞానము “ఇది రజతము కాదు. 
శుక్తియే.” అని బాధింపబడరాదు. కాని బాధింపబడుచున్నది. కాబట్టి 
విజ్ఞానవాదుల “'సద్‌ఖ్యాతియు సరికాదని భావము. 

“నానిర్వచనీయస్య తదభావాత్‌” 5. 54 

అనిర్వచనీయవాదులు శుక్తియందు కలుగు రజతజ్ఞానము 
సదసద్విలక్షణమైన యనిర్వచనీయ భావమందురు. కాని, అనిర్వచనీయ మనెడి 
పదార్థ మొండు లేనందున నదియు సాంఖ్యులకు. నంగీకృతము కాదని యీ 
సూత్రాభిప్రాయము. 

“నాన్యథాఖ్యాతిః స్వవచో వ్యాఘాతాత్‌” ర్‌.5ర5 

అన్యథాఖ్యాతివాదులు కొందటు శుక్తియందు కలిగెడి రజతభావము 
ఎదుటనున్న శక్తికంటె నన్యమైన రజత రూపమున కలుగును. కాబట్టి యది 
“'యన్యథా ఖ్యాతి యందురు. కాని యదియును సరికాదు. కారణ మేమన:- 
ఎదుట శుక్తి యుండగా నన్యథాఖ్యాతి కలుగుననుట స్వవచన వ్యాఘాత మగును, 


Scanned by CamScanner 


128 సాంఖ్య దర్శనము 


కాబట్టి యన్యథా ఖ్యాతియు సరికాదు. 

ఇక సాంఖ్యుల మత మేమి? యన: - 

“సదసత్‌ఖ్యాతిర్‌ బాధాబాధాత్‌” 6.56 

సదనత్‌ ఖ్యాతిః = (సాంఖ్యుల మతమున,) ఇతరస్థలముననున్న 
రజతము ఎదుట లేకున్నవ్బటికిని, ఎదుటనున్న శుక్తియందలి ధావళ్ళ 
సామ్యముబే శుక్తి రజతముల యనంబంధము (గపొంవబడక ఇది రజతము” 
అను (భ్రాంతిజ్ఞానము కలుగుచున్నది. దీనినే 'సదసత్‌ ఖ్యాతి” యందురు. 
కారణమేమన: బాధాబాధాత్‌ = ఎదుటనున్న శుక్తి యందు రజత సంనర్థము 
లేకపోవుటచే (ఇది రజతము కాదు) అని బాధింపబడినను, ఇతర స్థలమున 
రజత ముందుటచే రజత జ్ఞానమున కటబాధ కలుగదు. 

సాంఖ్యాచార్యులు అఖ్యాతివాదులు. వారు (భ్రాంతి జ్ఞానమును అఖ్యాతి 
యందురు. శుక్తిని జూచి (ఇది రజతము) అని జ్ఞానము కలుగు స్థలమున 
అనగా భ్రాంతి కలుగుచోట సాంఖ్యదృష్టిలో రెండు జ్ఞానములు కలుగును. 
చీకటి వలన గానీ, కంటిదోషము వలనగానీ, యెదుటపడియున్న ముత్యపు 
చిప్పను జూచి “ఇది వెండి” అందుము. ఇందు “ఇది” యనున దొక జ్ఞానము. 
“వెండి యనున దింకొక జ్ఞానము. ఎదుటపడి యున్న ముత్యపుచిప్ప (శుక్తి 
లోని విశేషత (శుక్తిత్వము) (గహింపబడకపోవుటచే సామాన్యముగ “ఇది యను 
జ్ఞాన మొకటి కలుగును. చూచువానిలో గల లోభాది దోషములతో బాటు 
ముత్యపుచిప్పలోని ధావళ్ళ (తళుకు) సామ్యము వలన నుద్బుద్ధమైన (ద్రష్టయొక్క 
రజత సంస్కారము వలన నేర్చడు రజతస్మరణము - జ్ఞానము - కలుగును. 
ఇట్లు రెండు జ్ఞానములు కలుగుచున్నను ప్రమాణాది (కంటి) దోషముల వలన 
'నా యందు రెండుజ్ఞానములు కలుగుచున్నవి” అని వివేకము కలుగక దానికి 
విరుద్ధమైన యవివేకము కలుగును. ఈ యవివేకమే (భ్రమ - విపర్యయము 
- మిథ్యాజ్ఞానము - భ్రాంతి యనబడును. వెండి” యను జ్ఞానమునకు 
విషయమైన వెండి యన్యస్థలమునం దుండియున్నను ఆ జ్ఞానము కలిగినపుడది 
యెదుట లేదు. కాబట్టి “ఇది వెండి కాదు” అని బాధ (జ్ఞానము) కలిగినపుడు 
దేశాంతరమున వెండి యున్నందున దానికి స్వరూప బాధ కలుగకున్నను, 
ఎదుట నున్న వస్తువు (శుక్తితో వెండికి సంబంధము లేనందున బాధ (సంసర్గత) 


పై లన సా సదసద్‌ ఖ్యాతి 
నంగీకరింతురు. న న శ 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 129 


ఈ (ప్రకరణమున జెప్పబడిన “అసత్‌ ఖ్యాతి” “సత్‌ ఖ్యాతి” “అనిర్వచనీయ 
ఖ్యాతి” అను మూడు ఖ్యాతులు వైదికు లంగీకరింపరు. “అన్యథా ఖ్యాతి” 'సదసద్‌ 
ఖ్యాతి” అను రెండును వైదికుల కిష్టము. 

ఇట్లు భ్రాంతి విషయమున స్వమతమును ప్రదర్శించి యికముందు 
శబ్ద విషయమున స్వమతమును జెప్పదలచి ముందుగా స్ఫోట వాదమును 
నిరాకరించుచున్నాడు. 

ప్రతీ త్యప్రతీతిభ్యాం న స్ఫోటాత్మకః శబ్దః” 5..57 

శబ్దః = గోవు ఘటము నను శబ్దము, స్పోటాత్మకః = 
స్పోటాత్మకము, న = కాదు. కారణ మేమన:- టప్రతీత్యప్రతీతిభ్యాం = 
గకారాది వరముల జ్ఞానమునకు మించి వేరు స్పోటమనునది యొకటి 
తెలియుటలేదు. 

కొందఖు (వ్యాకరణ శాస్త్రకారులు) హస్త పాదాద్యవయవముల 
కతిరిక్తముగా నఖండమైన మూర్తివంతమగు నవయవి వలె గోవు, 
అనగా గకార, ఓకార, వకార, ఉకార వర్ణముల కతిరిక్తముగా నఖండమైన 
యొక మూర్తి యర్ధజ్ఞాన మునకు హేతువై “పదము అనెడి పేరు 
గలిగిన 'గోవు' అనునొక శబ్దవిశేషము 'స్ఫోటము' అనబడు నని 
యందురు. సాంఖ్యు లియ్యది యంగీకరింపరు. కారణ మేమన :- 
గోవు” అను శబ్దమున గకారాది వర్ణములకు అతి రిక్తముగ వేరాండేమియు 
తెలియుట లేదు. కాబట్టి స్ఫోటమనున దొండేమియు లేదు. 

శబ్దము స్ఫోటాత్మకము కాకున్న పోనిండు. అది నిత్యమేల 
కాదు? 

న శబ్ద నిత్యత్వం కార్యతా ప్రతీతేః” 5.538 

కార్యతా (్రతీతేః = 'గ కార ముత్పన్నమైనది. అది నశించినది” 
అని గకారాది శబ్దములలో కార్భత్వము తెలియుటవలన, శబ్ద నిత్యత్వం 
న = శబ్దము నిత్యము కాదు. 

శంక: - 

“పూర్వ సిద్ధసత్వ స్యాభివ్యక్తిర్‌ దీపేనేవ ఘటస్య” ర్‌. 59 

దీపేన = దీవముద్వారా, ఘటస్య ఇవ = ఘటము వలె వూర్వ 
సిద్దనత్త్యన్య = కారణ వ్యాపారమునకు వూర్వమే ఉనికిగలిగిన శబ్దము, 


Scanned by CamScanner 


130 సాంఖ్య దర్శనము 


దీపము తెచ్చుటకు ముందే యంధకారమునందు ఉన్న ఘటపట్రాద్ది 
పదార్థములు దీప ప్రకాశము ద్వారా ప్రకటమగును. అప్పుడు క్రొత్తగా 
జనింపవు. అట్లే గోవు, ఘటము మున్నగు శబ్దములును క్రొత్తగా పుటక 
ఉచ్చారణాది కారణ వ్యాపారములకు పూర్వమే యునికి గలవై యుండి 
ప్రకటమగును. ఉచ్చారణాదుల వలన ధ్వని యుత్పన్న మగును కాని, 
గోవు మున్నగు శబ్దము లుత్పన్నములు కావన శబ్ద నిత్యత్వవాది 
అభిప్రాయము. 

సమాధానము; - 

“సత్మార్యసిద్దాన్తశ్చే త్సిద్ధసాధనమ్‌” 5.60 

చేత్‌ సత్మార్యసిద్ధాన్తః = సత్మార్యసిద్ధాంత మగునెడల, సిద్ద సాధనమ్‌ 
= సిద్ధించిన దానిని సొధించుటయే యగును. 

సాంఖ్యులు సత్మార్యవాదులు. కారణ వ్యాపారములకు పూర్వము 
కారణరూపమున నున్న కార్యములే వ్యాపారానంతరమున ప్రకటమగు 
నని వారి మతము. కాబట్టి శబ్ద నిత్యత్వవాదులు గోవు మున్నగు 
శబ్దములు కూడా సత్మార్యవాద సిద్ధాంతము ననుసరించి యభివ్యక్తములే 
యందురేని తమ కేమియు నందు భిన్నాభిప్రాయము లేదను సాంఖ్యుల 
యభిమతము నీ సూత్రము చెప్పుచున్నదని భావము. 

ఆత్మలనేకములు కావను ఆత్మాద్వైతవాద నిరసనము:- 

“నాద్వైత మాత్మనో లింగాత్తద్భేదప్రతీతేః” 5.61 

లింగాత్‌ = హేతువుద్వారా, తద్బేద(పతీతేః = ఆత్మలలోని భేదము 
తెలియుచున్నందున, ఆత్మనః = ఆత్మయొక్క అద్వైతం న = అద్వైతము 
- ఏకత, యంగీకరింవ తగదు. 

లోకమున ప్రాణులు సుఖము, దుఃఖము, వార్థక్యము, మరణాదులు 
ననుభవించుట జూచుచున్నాము. ఈ సుఖాదులు ప్రతి ప్రాణికి వేరువేరుగా 
లభించును. ఒక క్షణమున నొకరు సుఖపడుచుండ మరి యొకరు దుః 
ఖము ననుభవింతురు. కాబట్టి యాత్మ యొక్కటియే మన వలనుపడదు. 
ప్రతి శరీరమునందును నొక్కొక్క యాత్మ భిన్నముగా నుండి యందు 
సుఖ దుఃఖముల ననుభవించునని యంగీకరింపవలయును. 

సజాతీ యాత్మాద్వైతము నంగీకరింపకున్నను, విజాతీ యాదోకీ 
మేల యంగీకరింప జనదు? 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 131 


“నానాత్మనాల_ పి, ప్రత్యక్షబాధాత్‌” 5.62 
ప్రత్యక బాధాత్‌ = భేదమును తెలుపు ప్రత్యక్షముచే బాధ 
కలుగుచున్నందున, న అనాత్మనాల పి = ఆత్మకాని జగత్తుతోను, 
అద్వైతత్వము - అభేదము నిద్ధింపదు. 
ప్రత్యక్ష ప్రమాణము వలన జగత్తు వేరుగాను, ఆత్మలు వేరుగాను 
తెలియుచున్నందున ఆత్మ జగత్తులలో భేదము లేదనుట యుక్తము 
కాదని భావము. 
ఆత్మ, జగత్తు రెండును సముచ్చితములై యద్వైత మన నొప్పదా? 
“నోభాభ్యాం తేనైవ” ర్‌. 68 
తేనైవ = పై కారణము చేతనే నోభాభ్యాం = ఆత్మ జగత్తులు 
సముచ్చితము లయ్యు నేకమన రాదు. ఆత్మజగత్తులు నముచ్చితములై యద్వైత 
మనుటయు ప్రత్యక్ష విరుద్దమే యగునని నూత్రభావము. 
అటులయిన నద్వైత ప్రతిపాదక (శ్రుతితో విరోధము కలుగదా? 
“అన్య పరత్వ మవివేకానాంతత్ర” 5. 64 
తత్ర = (తుతియందు, అవివేకానాం = శాస్రజ్ఞానము లేని వారికే 
అన్య పరత్వం = ద్ర్వైతమునకంటె భిన్నత్వము బోధపడును. 
(శ్రుతి యద్వైతమును బోధించు ననుట యవివేకమే కాని వేరొండు 
కాదు. శాస్త్రజ్ఞానము లేనివారికి శ్రుతి యడ్వైత బోధకముగా దోచునని భావము. 
మట్టి యుపాదాన కారణముగా గల ఘటాదులు మట్టి కంటె 
వేరుగానట్లు, జగత్తున కాత్మ ఉపాదాన కారణము కావున జగత్తు ఆత్మకంటె 
భిన్న మెట్లగును? 
“నాత్మా౭._ విద్యా నోభయం జగ 
దుపాదానకారణం నిః సంగత్వాత్‌” 5. 65 
;సంగత్వాత్‌ = సంగ (నంబంధ) రపొతములగుటచే, జగ దుపాదాన 
కారణం = జగత్తున కుపాదాన కారణము, న ఆత్మా = ఆత్మకాదు, న అవిద్యా 
= అవిద్యయుకాదు, నోభయం = ఆత్మ, అవిద్య అను నీ రెండును కాదు. 
జగత్తు ఆత్మోపాదానకము (జగత్తునకు ఆత్మ ఉపాదాన కారణము) 
అని మాయావాదు లందురు. ఆత్మోపాదానక మనగా నేమి? ఆత్మ 
మాత్రోపాదానకమా? లేక ఆత్మా శ్రిత మగు నవిద్యోపాదానకమా? లేక ఆత్మయు 
నవిద్యయునను రెండును జగత్తున కుపాదాన కారణమా? ఆత్మ కూటస్థమై 


Scanned by CamScanner 


132 సాంఖ్య దర్శనము 


పరిణామరహితమైనది; కావున నయ్యది జగత్తున కుపాదానము కాజాలదు. 
అవిద్య కల్పితమగుటచే నయ్యదియు జగత్తున కుపాదానము కాదు. ఆత్మ 
అవిద్య అను నీ రెండును పరస్పరము సంగము (సంబంధము) లేని వగుటచే 
రెండును కలిసి జగత్తున కుపాదాన కారణమగుననుటయు పొసగదు. కాబట్టి 
జగత్తు ఆత్మోపాదానకము కావున నాత్మాభిన్నమగు ననుటయు యుక్తివిరుద్ధమని 
భావము. 

జీవుని యానంద రూపత్వమును నిరాకరించుచున్నాడు. 

“నైకస్యానంద చిద్రూపత్వే ద్వయోర్భేదాత్‌” 5.66 

ఏకస్య = ప్రతి శరీరమునందు నాక్ళడొక్టుడుగ నుండు జీవాత్యునకు, 
న ఆనంద చిద్రూవత్యే = సుఖరూవత, జ్ఞానరూపత అను రెండు రూవములు 
లేవు. ద్వయోః = సుఖము, జ్ఞానము నను రెండింటిలో, భేదాత్‌ = భేదముండుట 
వలన 

జీవుడు జ్ఞానరూపుడైనట్లు ఆనందరూపుడు నని కొందు (అద్వైతులు) 
చెప్పుదురు. కాని సాంఖ్యుల కది యభిమతము కాదు. జ్ఞానమునకు, 
ఆనందమునకు భేదముకలదు. మనుజుడు దుఃఖము ననుభవించునపుడు 
సుఖము ననుభవింపడు. జీవుడు సుఖ (ఆనంద) రూపుడగునెడల దుఃఖము 
ననుభవించుపుడును సుఖానుభూతి యుండవలయును. కాబట్టి జీవుడు 
జ్ఞానస్వరూపుడే కాని సుఖస్వరూపుడు కాడని భావము. కొండొకవేళ జీవుడు 
తనను సుఖరూపుడుగా నెంచునేల? 

“దుఃఖనివృత్తేర్‌ గౌణః” ర్‌. 67 

దుఃఖనివృత్తేః = దుఃఖము తొలగినవుదు, గౌణః = కలుగు నుఖ 
జ్ఞానము గౌణము. 

ఒకప్పుడొక (త్రీవ దుఃఖమునుండి ముక్తుడై జీవుడు 'దుఃఖముక్తుడ 
నైతి నని చెప్పుటకు బదులు సుఖి నై తిని సుఖ స్వరూపుడ నైతిననును. 
(ఆనందో౭_ హమస్సి). 
ముక్తావస్థయందు కొందలు జీవున కానందరూపమును వర్ణింతురు 
దా? 

“విముక్తి ప్రశంసా మందానామ్‌” 5. 68 


| మందానాం = వేదశాస్త్ర జ్ఞానహీనులు, విముక్తి. ప్రశంసా = pe 
కృవస్థయందు జీవున కానంద స్వరూపమును జెప్పుదురు. 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 133 


శాస్రజ్ఞానము లేనివారు ముక్తినట్లు ప్రశంసింతురని భావము. 
మనస్సు యొక్క విభుత్వమును నిరాకరించుచున్నాడు: - 
“న వ్యాపకత్వం మనసః కరణత్వా దింద్రియత్వాద్వా” 5. 69 

కరణత్వాత్‌ = గొడ్డలి మున్నగు వానివలె సాధన మగుట వలనను, 
ఇం(ద్రియత్వాద్వా = నేత్రాదులవలె నింద్రయ మగుట వలనను మనసః = 
మనస్సునకు, వ్యావకత్వం = వ్యావకత - విభుత్వము, న = లేదు. 

“సక్రియత్వాత్‌ గతిశ్రుతేః” 5.70 

మణియు, గతిశ్రుతేః = మనస్సుతో కూడిన జీవుడు లోకాంతర మునకు 
వెళ్ళునట్లు (శ్రుతి చెప్పుచున్నందున, సక్రియత్వాత్‌ = మనస్సు క్రియావంత 
మగుచున్నది. కాబట్టి యది వ్యావకము కానేరదని భావము. 

అటులయిన మనస్సు అణుపరిమాణము కలిగినదా? 

కన్య నిర్భాగత్వం తద్యోగాద్‌ ఘటవత్‌” 5 TL 

ఘటవత్‌ = ఘటమువలె, తద్యోగాత్‌ = భాగములు (అవయవములు) 
కలదగుటవలన, నిర్భాగత్వం = మనస్సు భాగములు లేని యణు వరిమాణము 
కలదనుట, న = తగదు. 

మనస్సు సావయవియే కాని యణువు కాదని భావము. మనస్సు 
సావయవి యైన నది నిత్య మెట్లగును? 

“ప్రకృతి పురుషయోరన్యత్‌ సర్వ మనిత్యమ్‌” ర్స్‌ 72 

ప్రకృతి, పురుషులు కాక మిగిలినదంతయు ననిత్యమే. కావున మనస్సు 
ననిత్యమే యని సూత్రార్థము. 

“స భాగలాభో భోగినో నిర్భాగత్వ (శ్రుతేణి 5.78 

నిర్భాగత్వ(కుతేః = (శ్రుతి (అ జో నిత్వః శాశ్వతో౭. యం వురాణః 
కాం కఠ. 1.2.18.) వలన జీవుడు నిరవయవి - భాగరపొతుడు అని 
తెలియుచున్నందున, భోగినః = జీవుడు, న భాగలాభః = సావయవి కాడు. 

సంసారావస్థయందు వ్యక్తము కాని యానందము వ్యక్తమగుటచే 
ముక్తియని కొందలు చెప్పుదురు. ఆ మతమును నిరాకరించుచున్నాడు: - 

“నానందాభివ్యక్తిర్‌ ముక్తిర్‌ నిర్ధర్మత్వా శ 5.74 

నిద్ధరత్వాల్‌ = ఆత్మలో నానందమనెడి ధర్మమొకటి లేనందున, 
ఆనందాభివ్యక్తిః = = ముక్తియందు ఆనందము అభివ్యక్తము (వ్రకటము) 
అగుటయే, న ముక్తిః = ముక్తి కాదు. 


Scanned by CamScanner 


134 సాంఖ్య దర్శనము 


ఆత్మ జ్ఞానస్వరూపము. అందు జ్ఞానాది ధర్మము లుందవు. కాబట్టీ 
ముక్తియందు ఆనందము అభివ్యక్తమగు ననుట పొసగదని భావము. 

అటులయిన నెల్లగుణముల విచ్చేదము ముక్తియగునా? 

“న విశేషగుణోచ్చిత్తి స్తద్వత్‌” 5.75 

తద్వత్‌ = ఆనందాభివ్యక్తి ముక్తికానట్లు, న విశేషగుణోచ్చిత్తిః 
విశేషగుణములు కలుగకుండుటయు ముక్తికానేరదు. 

ఆత్మ మనః సంయోగము వలన జ్ఞానాది విశేషగుణములు 
కలుగుచుండును. అట్టి గుణములు కలుగుకుండుటయు ముక్తి కానేరదని 
భావము. 

“న విశేషగతిర్‌ నిష్కియస్య” 5.76 

నిష్మియన్య = క్రియారపొతమైన ఆత్మయందు, న విశేష గతిః = 
నిరంతరము ఊర్హ్వగతి కలుగుటయే ముక్తియనుటయు తగదు. 

కొందజు (జైనులు) జీవునకు నిరంతరము ఊర్థ్వగతి కలుగుటయే 
ముక్తియందురు. అదియును యుక్తి సంగతము. కారణమేమన :-జీవుడు క్రియా 
రహితుడు. కాబట్టి యూర్థ్వగతి ముక్తి యనుటయు తగదని భావము. 

విజ్ఞాన వాదుల మత నిరాకరణము:- 

“నాకారోపరాగోచ్చిత్తిః క్షణికత్వాది దోషాత్‌” 5.77 | 

క్షణికత్వాది దోషాత్‌ = క్షణికత్వము మున్నగు దోషముల వలన, న 


ఆకారోపరాగోచ్చిత్తిః = విషయాకార వాసనా లక్షణ సంబంధము తొలగుటయు 
ముక్తికాదు. 


కొందలు (విజ్ఞాన వాదులు) క్షణిక విజ్ఞానమే ఆత్మ యందురు. అయ్యది 
ప్రతి క్షణమును విషయాకారమున నేర్చడుచుండును. అట్టి విషయాకారముల 
వాసన యనెడి సంబంధ విశేషము నశించుటయే ముక్తియందురు. కాని 
 యదియును సాంఖ్యుల కథిమతము కాదు. కారణమేమన:- విజ్ఞానవాదుల 
మతమున పదార్థము లన్నియు క్షణికములే యగును. అట్టియెడ ముక్తి యననేమి? 
అది యెవ్వరికి? ఈ మతమును యుక్తి విరుద్ధమే యని భావము. 

అటులయిన సర్వనాశమే ముక్తి యేలకాదు? 

“న సర్వోచ్చిత్తి రపురుషార్థత్వాది దోషాత్‌” ర్ట 

ఠః శ 

అపురుషార్థత్వాది దోషాత్‌ = పురుషార్థము కానందువలనను, జీవనొ 

మసంభవ మగుటవలనను సర్యోచ్చిత్తిః = విషయోపరాగము, జీవుడు నన్నియా 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 135 


నశించుట, న = యుక్తికాదు. 


విజ్ఞానాత్మ, విషయోపరాగము నన్నియు నశించుటయే ముక్తి 


యనుటయు తగదు సర్వనాశము పురుషార్థము కానేరదు. మటియు జీవుడు 
నశించుననుట యసంగతమని భావము. 


“ఏవం శూన్య మపి” 5.79 
పై జెప్పిన దోషములవలననే సర్వము శూన్యమగుటయే ముక్తియను 
శూన్యవాదుల మతముకూడ నంగీకరింపదగనిదే యని భావము. 
“సంయోగాశ్చ వియోగాంతా ఇతి న దేశాదిలాభో౭_ పి” 5. 80 
సంయోగాశళ్ళ = నంయోగములు, వియోగాంతాః ఇతి = వియోగము 
చెందునవి కాబట్టి, దేశాదిలాభో£. పి=కొండొక విశేష ప్రదేశమున జేరుటయు, 
న = ముక్తికాదు. 
కొందు కొండొక విశేషస్థానమును పొందుట ముక్తి యందురు. 
కాని యొకా నొక స్థానమునజేరుట యననొక క్రొత్త ప్రదేశముతో సంబంధము. 
కలుగుటయే కదా? అది యొక సంయోగవిశేష మనక తప్పదు. సంయోగ 
మనగా ప్రాప్తి. అట్టిది విడిపోవక తప్పదు. కాబట్టి సంయోగము లన్నియు 
వియోగాంతములు అందువలన గోలోక, వైకుంఠ కైలాస, ముక్తిపీఠములు 
మున్నగు స్థానములను బొందుట ముక్తి యనుటయు ప్రమాణ విరుద్ధమే. 
“న భాగియోగో భాగస్యః” 5.81 
భాగస్వ = ఈశ్వరాంశమైన జీవునకు, భాగియోగః = అంళియైన 
ఈశ్వరునితో చేరుట, న = ముక్తికాదు. 
కొందు జీవుడు ఈశ్వరుని యంశము (భాగము) కాబట్టి 
మరలనీశ్వరునియందు జేరిపోవుటయే ముక్తి యందురు. అదియును ముక్తి 
కాదు. ఈశ్వరుని జేరుట యన - నీశ్వరునితో జీవునకు సంయోగము 
గలుగుటయే కదా! సంయోగము వియోగాంతమే యగును కాబట్టి యీశ్వర 
సంయోగము ముక్తి కాదని భావము. వాస్తవమున జీవు డంశము (భాగము) 
కాదు. అంశ మగునెడల ననిత్య మగును. 
అటులయిన నణిమాది ప్రాప్తియే ముక్తి యగునా? 
“నాణిమాది యోగోల_ ప్యవశ్యంభావిత్వా 
త్తదుచ్చిత్తి రితరయోగవత్‌ః” ర్‌. 82 
ఇతరయోగవత్‌ = స్థానాది ఇతర సంయోగములవలె, తదుచ్చిత్తిః = 


Scanned by CamScanner 


136 సాంఖ్య దర్శనము 


అణిమాదుల (పొప్తినాళమును, అవళ్చంభావిత్వాత్‌ = తప్పుక కలుగును. కాబట్టి, 
అణిమాదియోగో౨. పిన = అణిమ, మహిమ, మున్నగు విభూతుల (్రాప్రియు 
ముక్తి కానేరదు. 
యోగశాస్తమున వర్ణింపబడిన అణిమాది విభూతులను పొందుటయు 
ముక్తి కానేరదని భావము. 
“నేంద్రాది పదయోగో౭_పి తద్వత్‌” 5.83... 
తద్వత్‌ = అణిమాదుఖ (ప్రాప్తి నళించునట్లు నళించునదియే కాబట్టి, 
ఇంద్రాది వదయోగో౭._ వీ న = ఇంద్రాదివద ప్రాప్తియు ముక్తి కాదు. 
ఇంద్ర, బృహస్పతి, ప్రజాపత్యాది పదవుల (ప్రాప్తియు ముక్తికాదని 
భావము. 
నాసికాది ఇంద్రియములు పంచభూతముల నుండి యేర్చడినట్లు న్యాయ 
వైశేషికకారులు (గౌతమ కణాదులు) చెప్పుదురు. అహంకారము నుండి నాసికా 
దీంద్రియములేర్చడునని సాంఖ్యుల మతము. అది యిట నిరూపించుచున్నాడు. 
“న భూత ప్రకృతిత్వ మింద్రియాణామ్‌ అహంకారికత్వ (శ్రుతే” 5. 84 
అవాంకారికత్వ(తుతేః = అవాంకారమునుండి యిం(ద్రియము 
లుత్సన్నములైనట్లు (శ్రుతి చౌవ్బుచున్నందున, ఇం(ద్రియాణాబు = 
నాసికాదీంద్రియములు, భూత ప్రకృతికత్వం న = భూతములనుండి యుత్తన్న 
మగుననుట నరికాదు. 
“న షట్‌పదార్థ నియమస్త ద్పోధాన్ముకిః” 5.85 
మజియు సాంఖ్యులమైన మాకు షట్‌వదార్ధ నియమ; = పదార్థము 
లారే యను నియమము కాని, తద్బోధాత్‌ ముక్తిః = వాని తత్త్వ జ్ఞానము 
వలన ముక్తి కలుగునని కానీ, న = అంగీకారము కాదు. (ద్రవ్య గుణ కర్మాది 
షట్‌ పదార్థ జ్ఞానమువలన గాక, వంచవింశతి (ఇరువదియిదు) తత్వముల 
వివేకము వలన ముక్తి కలుగునని భావము. 
“షోడశాది ష్వప్యేవమ్‌” 5.86 


ఇట్లే నై యాయికులు పదార్థములు ప్రమాణ, ప్రమేయాది భేదములతో 
పదునాజినియు వాని తత్త్వజ్ఞానము వలన నిఃశ్రేయనప్రాప్తి (ముక్తి) 


కలుగుననియు జెప్పుదురు. అదియు సాంఖ్యులకు సమ్మతము కాదని యౌ 
సూత్రాభిప్రాయము. 


షట్‌ పదార్థములు, షోడశపదార్థములు నన నేమో వాని వివరణ 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 187 


మేమో తెలియగోరువారు నాచే రచియింపబడిన న్యాయ వైశేషిక ధర్శనముల 
(అంబా వ్యాఖ్యానము) జదువగోరుచున్నాడ. 

“నాణునిత్యతా తత్మార్యత్వ (శుతేః” 5.87 

అణునిత్యతా = అణువు నిత్యత్వము, న = సంభవము కాదు. తత్తార్ధత్వ 
(తుతేః = అణువులు ప్రకృతి కార్యము లగుటవలన. 

ఇతర శాగస్త్రములందు చెప్పబడు అణువుల నిత్యము లనుట యుక్తము 
కాదు. అవి కార్యములగుటచే ననిత్యము లే యని భావము. ఈ సూత్రమున 
జెప్పబడిన అణు పదము ద్వణుకమో లేక త్రసరేణువగు త్ర్యణుకమో యె 
యుండవలయును. ద్వణుకాదులే కార్యములనుట యుక్తము. వైశేషికాదులందు 
జెప్పబడిన అణుపదముపరమాణువు పరము. అయ్యది కార్యము కాదు - 
నిరవయవము - నిత్యము. కాబట్టి ద్వణుకా ద్యణుపదార్థ మిట గ్రహించుట 
యుక్తమగును. 

విజ్ఞానభిక్షువు మాత్రము అణుపదము పరమాణు పరమే యనియు, 
అణుపదము ద్వణుకా ద్యణుపదార్థ పరముగా జెప్పుటకు ప్రమాణము 
గానమనియు వర్ణించియున్నాడు. అణువు కార్యమని చెప్పు శ్రుతిమాగత్రము 
ప్రస్తుతము లోపించిన దనియు నతడు భాషించి యున్నాడు. 

వాస్తవమున సాంఖ్య మతమున సత్త్వరజ స్తమోరూప (ప్రకృతి కార్యము 
లయిన తన్మాత్రరూపములే యిట యణువులుగా జెప్పి, యవి కార్యములు 
కాబట్టి నిత్యములు కావనిన నెంతయు బాగుండును. 

“న నిర్భాగత్వం కార్యత్వాత్‌” 5.88 

కార్వత్వాత్‌ = కార్చ మగుటవలన, న నిర్భాగత్వం = భాగపొతము = 
అవయవరపొతము అనరాదు. 

అణువను పదార్థము కార్యపదార్థము కాబట్ట నిరవయవము - 
నిర్భాగము అనజనదని భావము. 

“న రూపనిబంధనాత్‌ ప్రత్యక్ష నియమః” 5.89 

రూవ నిబింధనాత్‌ = కేవల రూవ మున్నంత మాత్రమున, న ప్రత్యక్ష 
నియమః'= వస్తువు ప్రత్యక్షము కావలయునను నియమము యుక్తముకాదు. 

కేవల రూపము వస్తువు ప్రత్యక్షమునకు నిమిత్తము కాదు. అటులయిన 


ద్యణుకము కూడ ప్రత్యక్షము కావలసివచ్చును. 
“న పరిమాణుచాతుర్విధ్యం ద్వాభ్యాం తద్యోగాత్‌” 5.90 


ELEN 


Scanned by CamScanner 


138 సాంఖ్య దర్శనము 


ద్వాభ్యాం = అణువు, మవాత్తు, నను రెండు విధములగు, తద్యోగాత్ర్‌ 
= వరిమాణ నంబంధమువలన, పరిమాణచాతుర్విధ్యం న = వరిమాణము 
నాలుగు విధము లనజనదు. 

కొందలు అణువు, మహత్తు, హ్రస్వము, దీర్మము నని పరిమాణమును 
నలువిధముల వ్యవహరింతురు. ఈ వ్యవహారము సాంఖ్యవాదుల 
కనంగీకృతము. అణువు, మహత్తు నని రెండు విధముల వ్యవహరించుటయే 
యుక్తమని సాంఖ్యాభిప్రాయము. 

“వాదే వీడు”. “అదియే యిది యని గుర్తించుట ప్రత్యభిజ్ఞ యనబడును. 
అయ్యది సామాన్యవిషయక మని వర్ణించుచున్నాడు:- 

“అనిత్యత్వే_పి స్థిరతాయోగాత్‌ 

ప్రత్యభిజానం సామాన్యస్య” 5. 91 

అనిత్యత్వే౨.వీ = అనిత్యమయినవ్చటికి, న్థిరతాయోగాల్‌ = 
చిరకాలముందునదిగా నంగీకరింవబడుటవలన, (వత్యభిజ్ఞానమ్‌ = 
(పత్యభిజ్ఞానము (గుర్తించుట), నామాన్యన్య = సామాన్యము విషయము. 

సాంఖ్యమతమున ప్రకృతి పురుషులకు వ్యతిరిక్త మంతయు 
ననిత్యమగుటచే ప్రత్యభిజ్ఞానముకూడ ననిత్యమే. అయినను నయ్యది చిరకాల 
ముండును కాబట్టి సామాన్య విషయకమని యభిప్రాయము. సామాన్యమనగా 
నిట అనేక వస్తువులలో సమానబుద్ధిని గలిగించు ధర్మమని (గహింపవలయును, 
అట్టిది యొకటి లేకున్నచో “అదియే యిది” “వాడే వీడు అను ప్రత్యభిజ్ఞ 
కలుగజాలదని భావము. ఇయ్యది బౌద్దు లంగీకరింపరు. 

(ప్రత్యభిజ్ఞకు సామాన్యము విషయమైన నేమి? 

“న తదపలాపస్తస్మాత్‌” hn 

తస్మాత్‌ = సామాన్యము (అనుగత ధర్మము) ప్రత్యభిజ్ఞకు విషయము 
కాబట్టి, న తదపలావః = సామాన్యము నంగీకరింవ కుండుట యుక్తము 
కాదు. 

ఘటపటాదులలో ఘటత్వము, పటత్వము నను సామాన్యము (అనుగుత 
ధర్మము) 'ఘటము పటము కాదు’ అను పటత్వాభావరూపమే కాబట్టి దానిని 
వేరుగా నంగీకరింపనేల? అతద్వ్యావృత్తి రూపమే యన జనదా? యన: 

“నా న్యనివృత్తి రూపత్వం భావప్రతీతేః” టు an 

భావ(్రతీతేః = భావ (ఉనికి) జ్ఞానము కలుగుటవలన, అన్య నివ్బక 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 139 


రూవత్వం న = (సామాన్యము) అభావ రూవము (భుటత్వ మనగా 
పటాన్యత్వము) కాదు. 

“అదియే యిది), “వాదే వీడు’ అను ప్రత్యభిజ్ఞకు విషయము ఘటమో. 
లేక, దేవదత్తుడో యగును కాని, పటాన్యత్వమో, యజ్ఞదత్తాభావమో కాదు. 
కాబట్టి సామాన్యము భావరూపమే కాని యభావము కాదు. 

అటులయిన ప్రత్యభిజ్ఞకు విషయము సాదృశ్యమేల కాదు? 

“న తత్వాంతరం సాదృశ్యం, ప్రత్యక్షోపలబ్దేః 5. 94 

సాద్ధుళ్ళం = నమానత, నతత్తాంతరం = అనే కావయవములలో 
గల సమానతకంటిె వేరే వస్తువు కాదు. కారణ మేమన :- (ప్రత్యక్షో పలద్ధాః = 
ప్రత్యక్షప్రమాణము వలన తెలియబడుచున్నందున 

'గోవువంటిదే గవయము” అను తావున సాదృశ్యము ప్రత్యక్ష 
గోచరమైనట్లు “అదే యిది” అను ప్రత్యభిజ్ఞా స్థలము నందును సాదృశ్యము 
ప్రత్యక్షమే యగును. కాబట్టి యది తత్వాంతరముకాదు అందువలననే 
సాదృశ్యము ప్రత్యక్షము నకు విషయమే యగును కాని ప్రత్యభిజ్ఞకు విషయము 
కానేరదని భావము. 

సాదృశ్యము అన్యవస్తుజ్ఞానము నపేక్షించును. కాబట్టి యది వస్వంతర 
మేల కాదు? 

“నిజశక్ష్య భివ్యక్తిర్వా వైశిష్టాత్తదుపలబ్జేః” 5.95 

వా = లేక, వైశిష్ట్వాత్తదువలద్దైేః = వైశిహ్హ్యమువలన సాద్ధుళ్ళ జ్ఞానము 
కలుగుచున్నందున, నిజశక్ష్యభివ్యక్తిః = మరియొక వస్తువు యొక్ళ దర్భనము 
నపేక్షించు వస్తువు యొకు స్వాభావికళక్తియే సాద్భశ్య మనబడును. 

సాదృశ్యమనగా మటియొక వస్తువు యొక్క జ్ఞానము నపేక్షించు 
కొండొక వస్తువు యొక్క స్వాభావికశక్తియే కాని వేరొండు వస్తువు కాదు. 
కాబట్టి సాదృశ్యము వేరొండు వస్తువు కాదు. 

సాదృశ్యము వలన సంజ్ఞాసంజ్ఞి సంబంధజ్ఞానము కలుగుచున్నది. 
కాబట్టి సాదృశ్యము స్వాభావిక శక్తి యనుట యుక్తి సంగత మెట్లగును? 

న సంజ్ఞా సంజ్ఞ సంబంధోల౭_ పి” 5. 96 

సంజ్ఞా సంజ్ఞ సంబంధో౭. వీ = నంజ్ఞానంజ్లి నంబంధము కూడ, న 
= సాద్భశ్యమువలన తెలియదు. 

సంజ్ఞయనగా పేరు. సంజ్ఞియనగా పేరుగల వస్తువు. ఆ రెండింటికి 


Scanned by CamScanner 


140 సాంఖ్య దర్శనము 


గల సంబంధము సాదృశ్యము వలన తెలియుననుట సరికాదు. ఆ సంబంధము 
వృద్ధుల యుపదేశాదుల వలననే కలుగును. కాబట్టి స సంజ్ఞా సంజ్ఞి సంబంధ 
జ్ఞానమునకు సాదృశ్యము హేతువైనందున నయ్యది వస్వంతరమనుట యుక్తము 
కాదని భావము. 

దిక్కాలాదుల సంబంధము నిత్యమనుట యుక్తము కాదని యీ 
సూత్రమున వర్ణించుచున్నాడు. 

“న సంబంధనిత్య తోభయా నిత్యత్వాత్‌” 5. 97 

ఉభయానిత్యత్వాత్‌ = దిక్ళాలములు, కాలాకాశములు ననునవి 
నిత్వములు కానందున, న నంబంధనిత్యతా = వాని సంబంధమును నిత్వము 
కాదు. | 

సాంఖ్య మతమున కాలాకాశాదులన్నియు ననిత్యములు. అందువలన | 
వాని సంబంధమును నిత్యము కానేరదు. 

సంబంధము గల వస్తువు లనిత్యములయినను వాని సంబంధము 
నిత్య మేల కాదు? 

“నాజః సంబంధః ధర్మిగ్రాహకమాన బాధాత్‌” 5. 98 

ధర్మి(గావాకమానబాధాత్‌ = నంబంధము గల వస్తువులను 
(గపొంవజేయు వ్రమాణముచేతనే బాధింవబడుట వలన, న అజః నంబంధః 
= వాని సంబంధము నిత్యము కాదు. 

సంబంధము విభాగపూర్వకమే యగును. అనగా నొకప్పుడు విడివిడిగా | 
నుండు వస్తువుల కలయికయే సంబంధ మనబడును. ఇట్టి జ్ఞానమే ప్రమాణము | 
వలన కలుగునో యా ప్రమాణమే యా సంబంధము నిత్యము కానేరదని 
తెలుపునని భావము. 

అటులయిన కార్యకారణములకు గల సమవాయ సంబంధము కూడ 
నిత్యము కాదా? | 

“న సమవాయో౭ స్తి ప్రమాణాభావాత్‌” 599. | 

(ప్రమాణాభావాత్‌ = ప్రమాణమే లేనందున, నమవాయః న అస్తి = | 
సమవాయము లేదు. 

కార్యకారణముల మధ్య సమవాయ మను పేరు గల సంఐంధమే 
లేదు. అట్టి సంబంధమును సాధించు ప్రమాణమును లేదు. కాబట్టి యా 
సంబంధ మంగీకరింప తగినదికాదు. సంబంధమే లేనపుడు దాని నిత్యత్వము 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 141 


సుతరాం, చెల్లదని భావము. 

ప్రత్యక్షానుమాన ప్రమాణముల వలన నేల యది సిద్ధింపదు? 

“ఉభయత్రాప్యన్యథాసిద్ధేర్‌ న ప్రత్యక్షమనుమానం వా” రీ. 100 

ఉభయత్రావి = (వత్యక్షానుమాన (వమాణద్వయము నందును, 
అన్యధానిద్దేః = స్వరూపనంబంధముచేతనే కార్యము సిద్ధించుచున్నందున, న 
(ప్రత్యక్షమనుమానం వా = (ప్రత్యక్షముకాన్సీ అనుమానము కానీ సమవాయ 
సంబంధమును తెలుపజూలవు. 

నైయాయికులు వైశేషికులు దేనిని సమవాయ సంబంధమందురో యా 
సంబంధమునే యోగులు సాంఖ్యులు స్వరూపసంబంధ మందురు. కాబట్టి 
సాంఖ్య మతమున సమవాయ సంబంధ మొండు లేదనియు, నది నిత్యము 
కాదనియు పై సూత్రములందు వర్ణింపబడినది. 

బౌద్దులు “క్రియ ప్రత్యక్షగమ్యము కాదు. కేవలము అనుమానగమ్యమే'” 
యని యందురు. ఆ మతము సరికాదని యనుచున్నాడు. 

“నానుమేయత్వమేవ క్రియాయా నేదిష్టస్య 

తత్తద్వతోరే వాపరోక్షప్రతీతేః” 5. 101 

నేదిష్టస్ఫ = మిక్కిలి నసమీపముననుండు వానికి, తత్తద్వతో రేవ = 
(క్రియయుొక్ళ్కయు, క్రియగల వస్తువు ఉక్తయు, అపరోక్ష (ప్రతీతేః = ప్రత్యక్ష 
జ్ఞానము కలుగుట వలన, (క్రియాయాః = (క్రియ యొక్క జ్ఞానము, 
నానుమేయత్వమేవ = అనుమాన ప్రమాణము వలన మాత్రమే కలుగుననుట 
యుక్తము కాదు. 

“ఒక వస్తు వొక స్థానమున ముందు కనబడి మజియొక క్షణమున 
నయ్యది మతణియొక స్థానమున కనబడుననుకొనుడు. అప్పుడా వస్తువు 
పూర్వప్రదేశమునువిడిచి (కొత్తప్రదేశమును చేరినదని యెంచవలయును. ఇట్లు 
పూర్వదేశ విభాగము.మజి యొక ప్రదేశ సంయోగమును మన మావస్తువున 
జూతుము. అనగా ప్రత్యక్ష మగును. ఈ సంయోగ వియోగముల వలన నా 
వస్తువునందు ఒక చోటునుండి మటియొకచోటుకు పోవుట యను క్రియ 
గలిగిన ట్లూహింతుము. అనగా అనుమానము వలన తెలసికొందుము. కాబట్టి 
(క్రియ అనుమానమువలననే తెలియును కాని ప్రత్యక్ష ప్రమాణగమ్యము కాదు.” ) 
అని బౌద్భుల మతము. సాంఖ్యు లట్లంగీకరింపరు దగ్గరగా నుండి చూచువానికి 
వస్తువు 'ప్రత్యక్షమైనట్లు వస్తువులో జరుగు క్రియయు ప్రత్యక్ష మగును. 


Scanned by CamScanner 


142 సాంఖ్య దర్శనము 


ఆకాశమున దూరమున నెటనో యుండు సూర్యాది గోళములందు జరుగు 
క్రియ ప్రత్యక్షము కాకపోవచ్చును. అది యనుమాన గమ్యమైన కావచ్చు. 
కాబట్టి క్రియ కేవల మనుమానగమ్య మనుట యుక్తము కాదని సాంఖ్య 
మతము. 
కొందటుప్రాణుల స్టూలదేహము పాంచభౌతికమందురు. అనగా 
పృథివ్యాది పంచభూతముల న్యూనాధిక భాగములతో నీ శరీరమేర్చడు నందురు. 
అది యుక్తము కాదను చున్నాడు. 
“న పాంచభౌతికం శరీరం బహూనా ముపాదానాయోగాత్‌” 5. 102 
బహూనా ముపాదానాయోగాత్‌ = భిన్నజాతులకు సంబంధించిన అనేక 
పదార్ధము లొక వస్తువునకు ఉపాదానకారణము కాజాలవు కాబట్టి, శరీరం = 
న్థూలళరీరము, పొంచభౌతికం న = వంచభూతాత్మకము కాదు - 
వంచభూతములబే నేర్చడినది కాదు. 
ఒక పదార్థ మేర్చడుట కనేక భిన్న జాతీయ పదార్థములు 
ఉపాదానకారణము కాజాలవు. కాబట్టి స్థూలదేహము పాంచభౌతికము కాదని 
సూత్రాభిప్రాయము. 
కొందటు స్థూల శరీరము తప్ప వేరొండు శరీరము లేదందురు. ఆ 
మత మయుక్త మనుచున్నాడు :- 
“న స్టూలమితినియమ అతివాహికస్యాపి విద్యమానత్వాత్‌” 5.103 
అతివాపొకస్వావీ విద్యమానత్వాత్‌ = జీవాత్మ నొక శరీరము నుండి 
మఖియొక శరీరమునకు గొంపోవు నూక్ట్రుళరీర ముందుట వలన, స్థూల 
మితినియమః న = స్థూలశరీరము తక్షు వేరొక శరీరము లేదను నియమము 
యుక్తము కాదు. 
స్థూలశరీరము కాక జీవుని శరీరాంతరమునకు గొంపోవు సూక్ష్మశరీర 
మెండు కలదని సూత్రాభిప్రాయము. 
తమతో సంబద్ధముకాని వస్తువుల జ్ఞానము నింతయనులు 
కలిగించునని బౌద్దులందురు ఆ మతమును నిరాకరించు చున్నాడు. 
నా ప్రాప్తప్రకాశకత్వ మింద్రియాణా 
మహ్రాప్తేః సర్వప్రాప్తేర్‌ వా” 5. 104 
ఇంద్రియాజాం = ఇంద్రియములు, ఆప్రాప్త ప్రకాశకత్వం న = తమతో 
అసంబద్ధ వస్తువులను (ప్రకాశింప జేయవు. కారణ మేమన :- అట్రాప్తేః = 


ల్‌! 
Scanned by CamScanner 


పంచమాధ్యాయము 143 


అసంబద్ధ వస్తువుల జ్ఞానము కలుగకుందుట జూచుచున్నాము.: అనంబద్ధ 
వస్తుజ్ఞానము కలుగునెడల, సర్వ(ప్రాప్తేర్వా = ఎల్ల వస్తుజ్ఞానము కలుగవలయును. 

వస్తువు లింద్రియములతో సంబద్ధమును కాకున్నను వాని జ్ఞానము 
కలుగునని యంగీకరింతుమేని, దూరము, దగ్గర, అడ్డంకుగలది, అడ్డంకు 
లేనిది యను భేదము లేక యెల్ల వస్తువుల జ్ఞానము 'కలుగవలసివచ్చును. 
అట్లు కలుగదు: కాబట్టి ఇంద్రియములు తమతో సంబద్ధవస్తువుల జ్ఞానమే 
కలిగింప గలవని భావము. 

అటులయిన చక్షురింద్రియము తైజసమే యగును కాని, ఆ 
అహంకారజన్య మెట్లగును? తైజసమగునెడల కిరణరూపమున వస్తువున్న 
స్థలమునకేగి దానితో సంయుక్తమై దానిని ప్రకాశింప జేయగలుగును. కాబట్టి 
ఇంద్రియములు భూత ప్రకృతికములు కావు; ఆహంకారికములే యన నెట్లు 
చెల్లు నన;:-- 

“న తేజోపసర్పణాత్‌ తైజసం చక్షుర్‌ వృత్తితస్తత్సిద్ధే” 5.105 

తేజో. పనర్పుణాత్‌ = దూరముననుండు వస్తువును (వకాళింవ 
జేయుటకు కిరణరూపమున తేజస్సు (అగ్ని) ప్రనరించుచున్నందున, చక్షుః = 
నేత్రము, తైజనమ్‌ = తేజోజన్యము అనుట న = తగదు. వృత్తితః తల్సిద్ధేః = 
చక్షురింద్రియములో శరీరమును విడిచి వస్తుప్రదేశమునకు జేరు వృత్తియొకటి 
కలదు. . 

గోలకములు ఇం(ద్రియములు కావు. ఇంద్రియము లాయా 
గోలకములందుండును. అయ్యవి వస్తువులను జేరివాని జ్ఞానమును కలిగించును. 
కాబట్టి చక్షురింద్రియము తైజసమే కాని ఆహంకారికము కాదనుట చెల్లదని 
భావము. 

చక్షువునం దొకవృత్తి వస్తువును జేరునది యున్నట్లు సిద్ధము కానందున 
దానివలన నయ్యది వస్తువును జేరు ననుటెట్లు? 

“ప్రాప్తార్థప్రకాశ లింగాద్‌ వృత్తిసిద్ధిః 5. 106 

ప్రాపా..... లింగాత్‌ = తమతో సంబద్దమగు నర్థము నింద్రియములు 
(ప్రకాశింవ జేయును. అట్టి హేతువు వలన, వృత్తిని సిద్ధిః = = ఇం(దియములందు 
వస్తువులను జేరు వృత్తి యున్నట్లు సిద్ధించును. 

ఆ వృత్తి ఇంద్రియముల భాగమా? లేక ద్రవ్యములోని రూపాదులవలె 
నది గుణమా? 


Scanned by CamScanner 


144 సాంఖ్య దర్శనము 


“భాగగుణాభ్యాం తత్వాంతరం వృత్తిః సంబంధార్థం సర్పతీతి” 5.107 

సంబంధార్థం సర్పతీతి = వస్తువులతో సంబంధ మేర్హరచుటకు 
(ప్రసరించును కాబట్టి, వృత్తిః = ఇంద్రియ వృత్తి, భాగగుణాభ్యాం = భాగ 
గుణములకంటె, తత్తాంతరం = భిన్నవదార్థము. 

ఇంద్రియ వృత్తి యనునది అగ్నికి విస్ఫులింగము (నిప్పుకణము) 
భాగమైనట్లు భాగము కానీ, ద్రవ్యములోని రూప రసాదులవలె గుణము కానీ 
కాదు. అది యొక భిన్న పదార్థమని భావము. 

చక్షురాదీంద్రియములు ద్రవ్యము లగు నెడల నవి వృత్తులద్వారా 
వస్తువులను జేరి వానిని ప్రకాశింపజేయు ననుట యుక్తమగును. అవి యహంకార 
జన్యము లయినందున నది యెట్లు సంభవ మగును? అన: - 

“న ద్రవ్య నియమ స్తద్యోగాత్‌” 5.108 

న = ద్రవ్యమగుటబే నది క్రియగలది యగునను నియమము లేదు. 
తద్యోగాత్‌ = క్రియాసంబంధము వలన, ద్రవ్య నియమః = ద్రవ్య మనబడును. 

సాంఖ్యమతమున ద్రవ్య మయినంత మాత్రమున నది క్రియ 
గలదగునను నియమము లేదు. కాని, క్రియా సంబంధము గల ప్రతి పదార్థమును 
ద్రవ్య మనబడును. కాబట్టి వృత్తిరూప క్రియా సంబంధ ముండుటచే 
నింద్రియములు ద్రవ్యము లనబడును. అందువలన నయ్యవి యహంకార 
జన్యములయినను దోషము లేదని భావము. 

ఒకచో నింద్రియము లాహంకారికము (అహంకార జన్యము) లయినను 
మతియొకచో నవి భౌతికములు (భూత జన్యములు) కాగలవా? 

“న దేశభేదేల_ ప్యన్యోపాదానతా అస్మదాది వన్నియమః” 5.109 

దేశభేదే౭. వీ = భిన్నదోశము నందును, అన్యోపాదానతా న = 
ఇంద్రియముల కుపాదాన కారణము అవాంకారమే కాని భూతములు కావ. 
అన్మదాదివత్‌ నియమః = మన ఇంద్రియము లావాంకారికము లయినట్లు 
సర్వదేశములందును ఇంద్రియములు ఆవాంకారికములే 

ఒకచో నింద్రియములాహంకారికము లై మటియొకచో నవి భూత 
ప్రకృతికము లగుననుట యుక్తముకాదని భావము. 

“నిమిత్త వ్యపదేశాత్తద్యపదే శః” ర్‌ 110 

నిమిత్తవ్యపదేశాత్‌ = ఇంద్రియముల కాధారములై భూతము లోకి౦కే 
నిమిత్తము లగుట వలన, తద్ద్య్యపదేఈః = ఇంద్రియములు భౌతికము అనబడును. 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 145 


(అన్నమయం హి సామ్య మనః) “మనస్సు అన్న మయము” అను 
నిట్టి వాక్యములందు మనస్సు మున్నగు నింద్రియములు భూత ప్రకృతికములు 
(పంచభూత జన్యములు) అయినట్లు వ్యవహరించుట జూచుచున్నాము. అట్టి 
వ్యవహారము అగ్బ్యాదిభూతము లింద్రియముల కాధారములైనందున సంభవము 
కావచ్చును. అంతియే కాని అగ్ని ప్రభృతి భూతము లింద్రియముల 
కుపాదానకారణ మగుట వలన కాదు. కాబట్టి యింద్రియము లాహంకారికములే 
యని భావము. 

శరీర భేదములు: - 

“ఊప్మజాండజ జరాయుజోద్భిజ్జసాంకల్పిక 

సాంసిద్ధికంచేతి ననియమః” 5. 111 

ఊష్మజములు, అండజములు, జరాయుజములు, ఉదిజ్జములు, 
సాంకల్పికములు, సాంసిద్ధికములు నని శరీరము లారు విధములు. కాబట్టి 
కొందటు జెప్పునట్లు (అండజ, స్వేదజ, జరాయుజ, ఉద్ఫిజ్ఞములు) నాలుగు 
విధముల శరీరములే యను నియమము లేదని సూత్రార్థము. 

కృములు, దోమలు మున్నగునవి ఊష్మజములు అనగా వేడివలన 
వాని శరీరము లేర్చడును. పక్షులు, సరీ సృపాదులు అండములనుండి 
జనించును; కావున నండజములు జరాయువనగా గర్భవేష్టనము. దానినుండి 
పుట్టునవి జరాయుజములు. భూమిని భేదించి జనించున వియుద్భిజ్ఞములు. 
సృష్టికి నాదియందు (ప్రజాపతి సంకల్పమున నుత్పన్నములగు బుషుల 
శరీరములు సాంకల్పికములు. యోగసంసిద్ధిచే నేర్చజచుకొనబడు శరీరములు 
సాంసిద్ధికము లనబడును. 

లోకమున నీ శరీరములన్నియు పార్థివములని వ్యవహరింప 
బడుచున్నవి. అట్టియెడ నీ శాస్తమునందు (పాంచభౌతికో దేహః 3. 10) 
దేహము పాంచ భౌతికమని యేల చెప్పబడినది? 

“సర్వేషు పృథివ్యుపాదాన మసాధారణ్యా 

త్తద్వపదేశః పూర్వవత్‌” 5.112 
ఫూర్వవత్‌ = ఇంద్రియములు ఆహాంకారికము లయినను భౌతికములని 
వ్యవారించినట్లు, నర్వేష = అన్ని విధములయిన దేవాము లందును, 
అసాధారణ్యాత్‌ = ప్రధానముగ వృుధివ్యపొదానమ్‌ = వుధివి ఉపొదానకారణము 
మిగిలిన భూతములు సాధారణ కారణము. కాబట్టి తద్వ్యవదేఈ = పార్ధివ 


Scanned by CamScanner 


146 సాంఖ్య దర్శనము 


వ్యవహారము లోకమున నేర్చబడిన దని భావము. 

శరీరము భౌతిక మయినచో నందలి ప్రాణముకూడ భౌతికమేల కాదు? 

“న దేహారంభకస్య ప్రాణత్వ మింద్రియ శక్తిత స్తత్సిద్ధేకి” 5.113 

ఇంద్రియ శక్తితః = ఇంద్రియముల శక్తి విశేషము వలన, తత్పిద్దేః = 
ప్రాణము నిద్ధించుటవలన, దేవోరంభకన్య = శరీర ముత్తన్నమగుటకు 
హేతువులయిన భూతములు, (పాణత్వం = ప్రాణము నుత్త్సన్నము చేయునని, 
న = కాదు. 

ప్రాణము ఇంద్రియముల శక్తి విశేషము వలన నేర్చడు నది కావున 
నది భౌతికము కాదు. 

భోక్తయగు జీవుడీ శరీరము నెన్న డధిష్టించును? 

'భోక్తు రధిష్టానాద్‌ భోగాయతన నిర్మాణ 

మన్యథా పూతిభావ ప్రసంగాత్‌” 5.114 

భోక్తుః = జీవునియొక్క, అధిష్టానాత్‌ = నంబంధము వలన, 
భోగాయతన నిర్మాణమ్‌ = శరీర నిర్మాణ మేర్హుడును, అన్యథా= సంబంధము 
లేనివాడు, వూతిభావ ప్రసనంగాత్‌ = మృత శరీరము వలె శుక్ర శోణితములు 
చెడిపోవును. 

అధిష్టాత, అదిష్టేయము నను రెండింటికి గల విశేష సంబంధము 
ఈ సూత్రమున అధిష్టాన మనబడినది. శరీరమునకు జీవుడే అధిష్టాత. కాబట్టీ 
జీవసంబంధము కలుగని నాడు దేహారంభకము లయిన శుక్రశోణితములు 
వ్యర్థములై చెడిపోవునని భావము. 

పరమాత్ముని అధిష్టానము (సంబంధము) వలన సృష్టి యందలి 
ప్రతికార్య మారంభమగునని కదా వినుచున్నాము. అట్టియెడ జీవాధిష్టానమున 
శరీరారంభ మెట్లు చెప్పదగు నన;- 

“భృత్యద్వారా స్వామ్యధిష్టితిర్‌ నైకాంతాత్‌” 5.115 

భృత్యద్వారా = భత్యునివంటి జీవుని ద్వారా, స్వామ్యధిద్దితిః = 
పరమాత్మ సంబంధము, న ఏ కాంతాత్‌ = సాక్షాత్తుగ కాదు. 

పరమాత్మునిచే సదా భరింపబడువాడు కావున జీవుడు భృత్యుడు. 
పరమాత్ముడు వ్యాపకుడు కాబట్టి జీవసంబంధ మతని కుండును. ఆత్మస్టుడై 
పరమాత్ముడు శరీరాధిష్థాతయగును. కాబట్టి సాక్షాత్సంబంధము జీవునకే యైనను 
పరంపరగా సర్వకార్యాధిష్టాత పరమాత్మ యగుచున్నాడు. అందువలననే 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 147 


పరమాత్మ జగదధిష్టాత యని వినుచున్నాము. 

అటులయిన జీవాత్మతోబాటు పరమాత్ముడు నధిష్టాత యగుచుండుట 
వలన జీవాత్మకు బుద్ధిసత్త్వ మెట్లు సన్నిహితమో పరమాత్మయు నట్లు సన్నిహిత 
మనవలసి వచ్చును. కాబట్టి జీవునకు బుద్ధిసత్వసరూపత (సమాన రూపము) 
కలుగునట్లు పరమాత్మ సారూష్యమును కలుగును గదా? యన:- 

“సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపతా” 5.116 

నమాధిః = యోగము, సువువ్లీః = నిద్ర, మోక్షః = విదేహ కైవల్యము. 
సమాధి, నువువ్తి, మోక్షములందు జీవునకు (బ్రహ్మ రూవత కలుగును. జీవుడు 
జా(గదవన్ధయందు బుద్ధిరూవమునొంది (ప్రకృతి యందు వర్తించునట్లుు, 
యోగము, నిద్ర, మోక్షము నను నీ మూదవస్టలలోను పరమాత్మ సమానరూపము 
నందినవాడై (బివ్మోనందాది సుఖముల ననుభవించునని భావము. 

(జుష్టం యదా పశ్యత్యన్యమీశ మస్య మహిమాన మితి వీతశోకః 
నిరంజనః పరమం సామ్యము పైతి) 

“జీవుడు తనతో నున్న పరమాత్ముని తెలిసికొని, శోకరహితుడై; 
నిరంజనుడై పరమసామ్యము నందు” నని (శ్రుతులందును వర్ణింపబడినది. 

సమాధి సుషుప్తులలోను మోక్షమునందు వలెనే బ్రహ్మసారూప్య 
మేర్చడునెడల మోక్షమునకు నిద్రా సమాధులకుగల భేదమేమి? 

“ద్వయోః సబీజ మన్యత్ర తద్ధతి” 5.117 

ద్వయోః = నమాధి సుముప్తలలోో, నబీజమ్‌ = బంధహేతువగు క్లేశాది 
వాననానపొత (బ్రహ్మా సారూవ్యముండును. అన్యత్ర = మోక్షమునందు, తద్ధతిః 
= ఆ బంధవాననలేని (బ్రహ్మా సారూప్య ముండును ఇదియే భేదము. 

లోకమున నిద్రాసమాధులే తెలియబడుచున్నవి కాని మోక్షము 
తెలియబడుట లేదు కదా! యన;- 

“ద్వయోరివ త్రయస్యాపి దృష్టత్వాన్నతు ద్వౌ” 5. 118 

ద్వయోరివ = సమాధి, సుమవ్రుల వలెనే, త్రయస్యావి = మోక్షము 
సైతము, దృష్టత్వాత్‌ = (శ్రుతి సృృతుల ద్వారా చూడబడుట వలన, న తుద్వౌ 
= సమాధి, సుషువ్తియే కాని మోక్షము లేదనుట యుక్తము కాదు. 

సమాధియందు క్లేశాది వాసనలు కుంఠితము లగుటచే జీవునకు 
(బ్రహ్మ సారూప్య మేర్చడిన నేర్చడవచ్చును; కాని, సుషుప్తియం దది యెట్లు 
సంభవించును? 


Scanned by CamScanner 


148 సాంఖ్య దర్శనము 


“వాసనయా౭_ నర్ధ్థఖ్యాపనం దోషయోగేపిన 
నిమిత్తస్య ప్రధాన బాధకత్వమ్‌” 5. 119 
దోషయాలి.గేపి = సుష్తుప్తియందును, నిమితస్య = నిద్రా దోషమునకు, 
(ప్రధాన బాధకత్వం = వాసనలను నళింపజేయు శక్తి యున్నది. కావున, 
వాసనయా = వాసనవలన, అనర్థఖ్యాపనం న = అనర్ధమైన (సాక్ఫృతిక జ్ఞానము 
కలుగనేరదు. 
సమాధి యందు వాసనలు కుంఠితములై యుండుట వలన జీవునకు 
(బ్రహ్మసారూష్య మేర్ప్చడుచున్నది. అట్లే సుషుప్తియందు కూడా నిద్రాదోషము 
వలన వాసన లణచబడి యుండును. అందువలన (బ్రహ్మసారూప్యము కలుగు 
నవకాశము గలదని భావము. 
యత్నించి బాణమునో యొక మట్టిగడ్డనో విసిరి దూరమునకు 
పంపునపుడు మొదట యత్నము వలన క్రియ కలుగును; దానివలన వేగనామక 
సంస్కారము కలుగును; అటుపై మరల క్రియ, మరల సంస్కారము నని యా 
బాణాదు లొకచో పడువరకు ననేక క్రియలు ననేక సంస్కారములు 
కలుగుచుండునని కొందటు చెప్పుదురు. వారి మత మయుక్త మని యీ 
సూత్రమున చెప్పుచున్నాడు. 
“ఏకః సంస్కారః క్రియా నిర్వర్తకో సతు ప్రతి క్రియం 
సంస్కారభేదా బహుకల్పనా ప్రసక్తేవొ 5. 120 
ఏకః = ఒక్కటే, సంస్కారః = వేగాఖ్య నంస్మారము, క్రియానిర్వరక్తః 
= బాణాదులం దొకచో నేర్చుడు క్రియల నన్నిటిని జనింపజేయును. బహుకల్పనా 
(ప్రసక్తే = అనేక నంస్థారముల నంగీకరించు దోష మేర్సడును. కాబట్టి, 
నతు ప్రతిక్రియ నంస్కార లేదాః = (ప్రతిక్రియకు నొక్క సంస్మారము చొప్పున 
ననేక వేగనామక సంసారము లంగీకరింపజనదు. 
భూమిని భేదించి జనించు నంకురాదులును శరీరములే యని పూర్వము 
వర్ణింపబడినది. వానియందు నవియు శరీరములే (భోగాయతనములు - సుఖ 
దుఃఖానుభవ నిలయములు) అని చెప్పదగు బాహ్యజ్ఞానము గోచరము కానందున 
నవి శరీరము లెట్లగును? 
“న బాహ్యబుద్దినియమో వృక్షగుల్మలతౌషధి కా. 
తృణవీరుధా నామపి భోక్చుభోగాయతనత్వం పూర్వవత్‌” 
| 5.121 


ననే 


Scanned by CamScanner 


పంచమాధ్యాయము 149 


వూర్వవత్‌ = జరాయుజాదులకు వలెనే, వృక్ష... మది = 
వృక్షాదులకును, భోకృఖభోగాయతనత్వం = భోకృశరీరత్వము కలదు. 
నబావ్యూబుద్ధినియమః = బాహ్వేంద్రియజన్య జ్ఞా జ్ఞానమే శరీరనియామక మను 
నియమము లేదు. వృక్షాదులను శరీరములే యని భావము. 
పుష్పించి కాయలు గాచు మామిడి మున్నగునవి వృక్షములు. పొదలవలె 
నల్లుకొని యుండునవి గుల్మలతలు. ఒక్కమాటు ఫలించి నశించు వరి మున్నగు 
సస్యములు ఓషధులు. పుష్పింపకయే కాయలు గాచు పనస మున్నగు వృక్షములు 
వనస్పతులు. గరిక మున్నగునవి తృణములు. అనేక శాఖలు కలిగి యంతట 
నలముకొను తీగెలు వీరుధములు. ఇవి యన్నియు శరీరములే యని 
సూత్రాభిప్రాయము. 
వృక్షాదులును శరీరములే యనుటకు ప్రమాణము నొసంగుచున్నాడు. 
“స్కృతేశ్చ” 5.122 
(శ్రుతి స్మృతులను వృక్షాదులు శరీరములే యని యంగీకరించుచున్నవి. 
(అస్యయదేకాం శాఖాంజీవో జహా త్యథసాశుష్యతి! ఛాం. 6. 11. 2) 
'జీవుడొక శాఖను విడిచినపుడది యెండిపోవును.” అని ఛాందోగ్యమున 
వర్ణింపబడినది. 
(శరీరజైః కర్మ దో ష్యైర్యాతి స్థావరతాం నరః మ. 12.7) 
“మనుజుడు శారీరిక కర్మ దోషముల వలన వృక్షాది శరీరమును 
బొందును.” అని మనుస్మృతి. 
వృక్షాదులు శరీరము లయినచో వానికిని కర్మాధి కారమున్నదా? 
“'నదేహమాత్రతః కర్మాధి కారితా వైశిష్ట్ర (శ్రుతేః” 5, 123 
వైళిప్హ్య(శుతేః = విళిష్టమగు మనుప్పు శరీరధారికే కర్మాధికార మున్నట్లు 
(శుతి చెప్పుచున్నందున, దేవామాత్రతః = దేశము లయినంత మాత్రమున 
వృక్షాది శరీరధారులకు, న కర్మాధికారితా = కర్ణుల ననుష్టించు యోగ్యతలేదు. 
ఇట్టిభేదమేల ? యన :- 
“త్రిధా త్రయాణాం వ్యవస్థా కర్మదేహూపభోగ దేహోభయదేహః” 5.124 
(త్రయాణాం = మువ్విధములయిన సర్వప్రాణుల దేహములు, కర్ళ....... 
దేవః = కర్శదేవాము ఉపభోగదేవాము, ఉభయదేవాము నని, త్రిధా = 
మువ్విధములని, వ్యవస్థా = వ్యవస్థ చేయబడినది. 
లోకములో నెల్లరిదేహములు నుపభోగ దేహములే యైనను 


Scanned by CamScanner 


150 సాంఖ్య దర్శనము 


గుణప్రధానభావముచే కొందతి దేహములు కర్మ దేహములనియు, మృతి 
కొందణివి ఉపభోగ దేహములనియు, ఇంక కొందథివి యుభయదేహమ్సు 
లనియు జెప్పబడినవని భావము. 

“న కించిద ప్యనుశయినః” 5.125 

అనుశయినః = ప్రారబ్ధ కర్మావశేష మున్నట్టి, నర్వకర్ణ ఫల త్యాగియెన 
సన్యాసికి, న కించిదవీ = పై మువ్విధము లయిన దేహములతోను సంబంధ 
ముందదు. 
సన్యాసి చేయు ఉపదేశాది కర్మలన్నియు నతనికి స్వాభావికములే కాని 
బంధహేతుకములు కావని భావము. ఇట్లు మనుష్యులలో కొందణు కర్మలను 
ఫలాపేక్షతో జేసి వాని ననుభవించుచుందురు. అట్టి వారు కర్మదేహులు. 
వృక్షాదులు కేవలము భోగశరీరములు. అట కర్మకవకాశము లేదు. 
మానవశరీరమే కర్మదేహము, ఉభయదేహము నని చెప్పబడును. బ్రహ్మచారులు 
వానప్రస్థులు ముఖ్యముగా కర్మల. నాచరించుచు భోగాపేక్ష తక్కువ 
గలిగియుందురు. కాబట్టి వారి దేహము కర్మదేహ మనబడును. గృహస్థులు 
కర్మల నాచరించుచు విశేషముగ భోగాపేక్ష గలిగియుందురు. కాబట్టి వారి 
దేహ ముభయదేహ మనబడునని వివేకము. 

“న బుద్దాది నిత్యత్వమాశ్రయ విశేషేఐ_పి వహ్నివత్‌” 5.126 

వప్నావత్‌ = అగ్నివలె ఆ(శయవిశేషే£. వీ = కొండొక విళేషా 
(కయమునందును, బుద్భ్యాది నిత్యత్వం న = జ్ఞానము, ఇచ్చ, యత్నము మున్నగు 
నవి నిత్యములు కావు. 

జ్ఞానేచ్చాప్రయత్నాదులు బుద్ధి సత్వము యొక్క పరిణామములు. 
అయ్యవి తాదాత్యముచే జీవునియందు వ్యవహరింపబడును కాని, 
బుద్ధిపరిణామములు కాబట్టి యవి యనిత్యములే, నిత్యములు కాజాలవు. 
వాస్తవమున నవి యనిత్యములయినను జీవాశ్రయము కలవై జీవుడు నిత్యుడు 
కాబట్టి యవియు నిత్యములగు నవి చెప్పవలనుపడదు. అనిత్య మయిన వస్తువు 
ఆశ్రయ భేదముచే. నిత్యమెన్నడును కాదు. నిప్పు వంటియింటియందున్నపు 
డనిత్యమై, మరియొక స్థానము నందు నిత్యమగునా? కాజాలదు. అట్లే 
బుద్ధివృత్తులయిన జ్ఞానేచ్భాదులు నని భావము ఆత్మకు స్వరూపమయిన జ్ఞానము 
మాత్రము నిత్యమే యని తెలిసికొనవలయును. 

“ఆశ్రయా సిద్ధేశ్చ” ర్‌. 127 


కనే 
Scanned by CamScanner 


పంచమాధ్యాయము 151 


బుద్ధి సత్వముయొక్క పరిణామములయిన జ్ఞాన సంకల్పాదులు జీవుని 
గుణములేకాని బుద్ధివృత్తులు కావని నిరూపింపజాలము. కాబట్టియవి 
యనిత్యములేయని సూత్రాభిప్రాయము. 
“యోగసిద్ధయో9._ ప్యౌషధాది సిద్ధివ న్నాపలాపనీయాః” 5.128 
జొషధాదినిద్దివత్‌ = ఓషధులు, మణులు మున్నగువాని నిద్దుల వలె, 
యోగసిద్ధయః = యోగసిద్దులును కలవు. కావున, నావలాప నీయాః = 
నిషేధింపరాదు. 

లోకమున మణులు, ఓషధులు (ప్రభావంతములుగ జూచుచున్నాము. 
అట్లే యోగజసిద్భులు నంగీకరింపదగినవి. కాబట్టి సాంసిద్ధిక దేహము 
లున్నవనుటను నిరాకరింపరాదు. 

“న భూతచైతన్యం ప్రత్యేకాదృష్టేః 

సాంహత్యే౭_పిచ సాంహత్యే౭_ పిచ” 5. 129 

ప్రత్యోకాద్భష్టేః_ = ఒక్సొక్స దానియందు చూడబడనందు వలన, 
సాంవాత్ఫే౭_ పిచ = అట్టివి యనేక మొకచో జేరినను వాని యందు చైతన్యమును 
జూదనేరము. కాబట్టి, భూతబైతన్యం న = భూతములు కలిసినందున వానిలో 
చైతన్యమేర్భడుననుట తగదు. 

ఈ సూత్రమునందు, 'సాంహత్యే౭_ పిచి అను పదము రెండు సారులు 
వాడినందున నొకటి యధ్యాయ సమాప్తిని దెలుపునని గుర్తింపవలయును. 
కొందజు, పృథివ్యాది భూతము లొకదానితో మరియొకటి కలిసినపుడు 
వానియందు చైతన్య ముత్సన్నమగునందురు. పృథివ్యాది భూతములలో నొక్నాక్క 
దానియందు ప్రత్యేకముగ చైతన్యము కానరానందున, నట్టివి యనేకము 
కలిసినంత మాత్రమున వాని యందు చైతన్య మేర్చడజాలదని భూత 
చైతన్యవాదము నీ సూత్రమునందు సూత్రకారుడు నిరాకరించి యున్నాడు. 


Scanned by CamScanner 


152 సాంఖ్య దర్శనము 


షష్టాధ్యాయము | 

పంచమాధ్యాయమునం దితర మతముల నిరాకరణ మొనర్చి, యంతకు 
వూర్వము నాలుగధ్యాయములందు నిరూవి ంచిన న్వవుతమును 
స్థిరపరుపనుద్దేశించి సూత్రకారుడీ యధ్యాయము నారంభించుచున్నాడు. 
ముందుగా నాత్మాస్తిత్వమును (జీవుని యునికిని) వర్ణించుచున్నాడు. 

“అస్యాత్మా నాస్తిత్వసాధనాభావాత్‌” 6.1 | 

నాస్తిత్వసాధనాభావాత్‌ = ఆత్మ (జీవుడు) లేదని సాధించు హేతువు | 
లభింవనందున, ఆత్మా అస్తి = ఆత్మ యను పదార్ధ మున్నది. 

ఆత్మ యనున దొకటి లేదనము; కాని, యది శరీరమే కాని, 
యంతకంటే భిన్నము కాదందురేని:- 

“దేహాదివ్యతిరికోల_ సౌ వైచిత్రాత్‌” 62 

వైచిత్రాత్‌ = దేవాముకంటె విలక్షణమైనది కావున, అసౌ = 
ఆత్మపదార్థము, దేవోదివ్యతిరిక్తః = దేహము, ఇంద్రియములు మున్నగు 
వస్తువులకంటిె వేరైన వస్తువని యెజుంగవలెను. 


“షష్టి వ్యపదేశాదపి” 6.3 
షష్టీవిభక్తితో వ్యవహరించుటవలనను నాత్మదేహము కంటె భిన్నమని 
సూత్రార్థము. 


వ్యపదేశమనగా వ్యవహారము. లోకమున మనము 'నా శరీరము, నా 
బుద్ధి, నాముక్కు నాకన్ను' అనియందుము. 'నా శరీరము’ అనగా నా యొక్క | 
శరీరము అని పదములను విడదీసి చెప్పవచ్చును. ఇందు 'యొక్క అనునది 
షష్టీవిభక్తి. ఇయ్యది సంబంధమును బోధించును. కాబట్టి నా శరీర మనగా 
నేను’ అనునది వేరనియు శరీరము 'నేను' అను దానికి సంబంధించిన దనియు 
బోధపడును. ఇట 'నేను అని చెప్పబడు పదార్థమే ఆత్మయని భావము. కాబట్టి 
లోక వ్యవహారమున షష్టీ విభక్తి ప్రయోగముచేతను ఆత్మపదార్థము 
శరీరాదులకంటె భిన్నమని తెలియచున్నదని భావము. 

“రాహు వేశిరస్సు' అనుటకు బదులు రాహువుయొక్క శిరస్సనియు, 
రాతిబొమ్మ దేహమనియు ననేక గౌణ ప్రయోగము లున్నవిగదా! అట్లే 'నా 
శరీరము” అనియు నెందుల కెంచరాదు? 

“న శిలాపుత్రవ ద్ధర్మిగ్రాహకమాన బాధాత్‌” 6.4 


ను! 


Scanned by CamScanner 


షష్టాధ్యాయము 153 


ధర్భి బాధాత్‌ = ధరి (పురుషుని - జీవుని) నిగ్రహింప జేయు ప్రత్తక్షాది 
(ప్రమాణములబే బాధింపబడుట వలన, 'నా శరీరము” అనునిట్టి ప్రయోగములు, 
శిలాపుత్రవత్‌ న = శిలావుత్రుని శరీరమన్నట్లు కాదు. 
దేహాదులకంటె భిన్నుడైన జీవుడున్న నుండ నిండు. అయినను, 
దుఃఖియుగు నతనికి కృతకృత్యత యెట్లుగలుగును? 
“అత్యంత దుఃఖనివృత్యా కృతకృత్యతా” 6.5 
దుఃఖమత్యంతము నివృత్తి చెందినపుడు అనగా అధ్యాత్మిక, ఆధిదైవిక, 
ఆధిభౌతికదుఃఖములు బొత్తిగా తొలగినపుడు జీవుడు కృత కృత్యుడగును. 
సుఖప్రాప్తి కృతకృత్యత యనక దుఃఖాత్యంత నివృత్తి యందు రేల? 
స్ట క్షేశః పురుషస్య న తధా సుఖాదభిలాషః” 6. 6 
రుషనస్య = 'జీవునకు, యథాదుఃఖాత్‌ క్లేశ = దుఃఖము వలన 
శ్రేతముణనురిన న తథా నుఖాదభిలాషః = సుఖమువలన కోరిక కలుగదు. 
మనుజుడు లేక ప్రాణి దుఃఖమును బొంది దానిని ద్వేషించినంతగా 
సుఖమును కామింపడు; సుఖ కామనాపేక్ష కంటె దుఃఖమును ద్వేషించుట 
మిక్కిలిగ జూచుచుందుము. కాబట్టి పురుషునకు దుఃఖనివృత్తియే స సఫలత 
(కృతకృత్యత) యనదగును. 
దుఃఖమును ద్వేషించినంతగా సుఖము నేల కామింపరు? 
“కుతాపి కోల పి సుఖీతి” 6.7 
లోకమున గల ప్రాణులలో నెక్కడనో యొకడు సుఖిగా గోచరించును. 
కాబట్టి ప్రాణి దుఃఖనివృత్తి కొజకే యత్నించును అనగా దుఃఖ మెక్కుడగుటచే 
దానినే యొక్కుడుగ ద్వేషించునని భావము. 
ఇందువలన సుఖము దుర్లభమనియే కదా? తోచుచున్నది? 
“తదపి దుఃఖశబలమితి దుఃఖపక్షే నిఃక్షిపన్తే వివేచకాఖి 6.8 
తదపి = దుర్ల్గభమగు నా నుఖము కూడ, దుఃఖళబలమితి = దుఃఖ 
మి(శితము కావున వివేచకాః = వివేకులు, దుఃఖపక్షే= దుఃఖమునందే నిః 
క్షీవన్తే = స్థొపించుచున్నారు - గణించుచున్నారు. 
అన్నము విషమిశ్రితమని తెలిసిన వాడా యన్నము నభిలషింపనట్లు 
సుఖము దుఃఖమి(శితమని తెలిసికొని దాని సభిలషింపక దుఃఖమును 
ద్వేషించును. కాబట్టి దుఃఖ నివృత్తియే పరమార్థమని తేలుచున్నది. 
లోకమున ప్రతి ప్రాణియు “నాకు దుఃఖము కలుగకుండు గాకి యని 


Scanned by CamScanner 


154 సాంఖ్య దర్శనము 


దుఃఖమును ద్వేషించుటతో బాటు, “నాకు సుఖము కలుగు గాకి యని సుఖము 
నభిలషించుటయు జూచుచున్నాము. కాబట్టి సుఖ ప్రాప్తిలేని దుఃఖ నివృత్తి 
పరమ పురషార్థ మెట్లగును? 
“సుఖ లాభాభావాత్‌ ఆ పురుషార్థత్వ మితిచేన్నద్వైవిధ్యాత్‌” 6.9 

ప ఇతిచేత్‌ = సుఖప్రాప్తి లేనందున నది వరమ 
పురుషార్థము కాదందురేని, న = కాదు, డ్రై విధ్యాత్‌ = ద్వివిధముగా 
నంగీకరించుటవలన,. .. 

వరమమురుషార్భవు దుఃఖ నివృత్తి రూవషై యొక 
విధమైనను, దుఃఖ నివృత్తి కలుగుటయే తడవుగా నయత్న సిద్ధమై 
(బ్రహ్మానంద ప్రాప్తియు కలుగును. కావున దోష మావంతయును లేదని 
భావము. 

సాంఖ్య మతమున దుఃఖము బుద్ధి ధర్మము కాబట్టి యంది 
పురుషునందుండదు. బుద్ధియందే యుండును. అట్టి దుఃఖ నివృత్తి పరమ 


పురుషార్థ మెట్లగునని శంకించుచున్నాడు: - 
“నిర్గుణత్వమాత్మనో ౨_సంగత్వ [శ్రుతేః” 6.10 
((అసంగోహ్యయం పురుషః.......... "బ్బ. ఆ 5. 3. 15) 


“పురుషు డసంగుడు” అను నిట్టి వాక్యములవలన పురుషునకు 
దుఃఖాది నమస్త గుణములతోను నెట్టి నంబంధమును కానరాదు. 
అట్టియెడ పురుషునకు దుఃఖనివృత్త్యభిలాష యెట్లు కలుగునని 
శంకాభిప్రాయుము. 

సమాధానము: - 

“పరధర్శత్వే౭_పి తల్సిస్థి రవివేకాత్‌” 6.11 

లోకమున వహ్నితాదాత్యము వలన లోహమునకు దాహకశక్తి 
యేర్చడినట్లు, దుఃఖాదులు బుద్ధిధర్మములయినను నవివేకమువలన 
పురుషుడు బుద్ధితాదాత్యముచే వానిని తనవిగా భావించును. కాబట్టి 
యతడు దుఃఖాదుల నివృత్తి నభిలషించుట యనంగతము కాదు. 

అవివేకము వలన పురుషునకు దుఃఖాదు లేర్పడినచో నా యవివేక 
మెట్లేర్చడుచున్నది? 

“అనాది రవివేకో£_ న్యథా దోషద్వయ ్రస్తకేః” 6.12 

అవివేకము అనాది; అనగా కారణరహితము. అవివేకమున కియ్యది 


Scanned by CamScanner 


కారణమని చెప్పవలనుపడదు. దాని కొక కారణ మంగీకరింతు మేని 
యనవస్థాదోష మేర్చడును. కారణ పరంపర కంతముండదని భావము. 
అవివేకమే యంగీకరింపమేని ముక్తులును బద్దులే కావలసివత్తురు. కాబట్టి 
దోషద్వయ మేర్చడునని సూత్రాభిప్రాయము. 

అవివేక మనాది యగునెడల నిత్యమేలకాదు? 

“ననిత్యః స్యాదాత్మవ దన్యథా౭_ నుచ్చిత్తేః” 6.13 

పురుషునివలె నవివేకము నిత్యముకాదు. అది నిత్యమగు నెడల దాని 
నాశమే యుండదు. 

అవివేకము దేనివలన నశించును? 

“ప్రతినియత కారణనాశ్యత్వమస్య ధ్వాంతవత్‌” 6.14 

చీకటి ప్రకాశమువలన నియతముగా నశించునట్లు వివేకమువలన 
నవివేకము నశించునని భావము. 

చీకటి ప్రకాశముచే నశించుట నియతమే కాని అవివేకమునకు 
వివేకము నియత నాశకారణమా? 

“అత్రాపి ప్రతినియమో£_న్వయ వ్యతిరేకాత్‌” 6.15 

(ప్రకాశమున్న చీకటి యుండదు. ప్రకాశము లేకున్న చీకటి యుండును. 
ఇట్టి స్థితియే ప్రతినియమ మనబడును ఇట్లే వివేకమున్న నవివేక ముండదు. 
వివేకములేకున్న నవివేక ముండును. కాబట్టి వివేకము అవివేకమునకు 
ప్రతినియత నాశకారణమే యని భావము. 

వివేకముచే నవివేకము నశించిన నశించును గాక. పురుషునకు బంధ 
నివృత్తి యెట్లు కలుగును? 

“పకారాంతరా సంభవా దవివేక ఏవ బంధః” 6.16 

స్వభావాదులు బంధమునకు కారణము కానందున అవివేకమే 
బంధము. అవివేక నాశమే బంధ నివృత్తి యని భావము. 

బంధ నివృత్తి (అవివేక నివృత్తి) వివేకముచే సాధింపబడుచున్నది. 
అదియే ముక్తి. కాగా ముక్తి కార్యమగుచున్నది. అందువలన నయ్యది నశించును. 
కాబట్టి ముక్తునకు పునర్చంధ మేర్చడునా? 

“న ముక్తస్య పునర్భంధ యోగో£_ప్యనా వృత్తి శ్రుతే” 6.17 

(“నచ పునరావర్తతే నచ పునరావర్తతే” ఛాం 8. 15) “మరల 

తిరిగిరాడు. మరల తిరిగిరాడు అను నీ యుపనిషద్వాక్యము వలన ముక్తునకు 


ee 


Scanned by CamScanner 


156 సాంఖ్య దర్శనము 


పునర్భంధము కలుగదని యెంచవలయు నని సూత్రార్థము. 
(శ్రుతివాక్యము యుక్తి యగునా? 
“అపురుషార్థత్వ మన్యథా” 6.18 
ముక్తునకు పునర్చంధ మంగీకరించిన నయ్యది పరమ పురుషార్థము 
కానేరదు. ముక్తి నశించున దగునెడల దానిని పురుషు డర్ధింపడని భావము, 
“అవి శేషాపత్తి రుభయోః” | 6.19 
మజియు పునర్భంధ మంగీకరింతుమేని బద్భులు, ముక్తులు, నను 
"భయలలోను భేదముండనేరదు. 


ముక్తియన నేమి? 

“ముక్తిరంతరాయ ధ్వస్తేర్‌ న పరకి 6.20 

మృుక్తిః = ముక్తి ఆంతరాయథధ్వస్తేః = అవివేక నాశనముకంటె' వరః 
న = భిన్నము కాదు. 


అవివేకనాశనమే ముక్తియని భావము. 

పూర్వము దుఃఖనివృత్తి మోక్షమని చెప్పి యిపుడు అవివేకనాశనము 
(అంతరాయ ధ్వంసము) అనుచున్నా రేల? 

“తత్రాప్యవిరోధః” 6.21 

అవివేకము దుఃఖమునకు నిమిత్తము. నిమిత్తనాశము వలన 
నైమిత్తికము నశించును. కాబట్టి విరోధము లేదని భావము. 

అటులయిన శ్రవణమాత్రమున నవివేకము నశించును. అటుపై ముక్తి 
లభించును. మననాది ఇతర సాధనము లింకేల? 

“అధికారితైవిధ్యా న్ననియమః” 6.22 

వివేకజ్ఞానమున కధికారులగు వారిలో నుత్తమ, మధ్యమ, 
అధమభేదముండుట వలన నెల్లరికి (శ్రవణమాత్రము ననే వివేకోద ము 
కలుగజాలదు. 

ప్రత్యక్ష (అపరోక్ష) వివేకజ్ఞానమే యసంభావనను, విపరీత భావనను 
దొలగింపగలదు. అయ్యదియే యనాది యగు నవివేకమును బొత్తిగొ 
నశింపజేయును. అట్టి యపరోక్ష వివేక జ్ఞానము (శ్రవణ మాత్రముచే నెల్లణకు 
జనింపదు. పూర్వ జన్మములందు శ్రవణ మననాదుల నభ్యసించిన పుణ్యాత్ములో 
యీ జన్మమున (శ్రవణ మాత్రముచే వివేక ముదయించును. అన్యుల కట్లు 
కాదు. శ్రవణము పరోక్ష (అ ప్రత్యక్ష జ్ఞానమునే కలిగించును. కాబట్టి మననౌది 


Scanned by CamScanner 


షష్టాధ్యాయము 157 


ఇతర సాధనము లవసరములే యని భావము. 

“దార్భ్యార్థ ముత్తరేషామ్‌” 6.23 

శ్రవణము వలన నేర్చడిన వివేక జ్ఞానమును దృఢపరచుటకే 
(అపరోక్షము చేసికొనుటకే) మననాది సాధనముల ననుష్టింపవలసి యుందురు. 

ఆసనము కుదరకున్న ధ్యానాదులు సిద్ధింపనేరవు. కావున నెట్టి యాసన 
ముపయుక్త మగును? 

“స్థిర సుఖ మాసనమితి ననియమః” 6.24 

ధ్యానము చేయు వాని కే యాసనము స్థిరమై సుఖము కలిగించునో 
యదియే యుక్తము. కాబట్టి పద్మాసనాదులలో కొండొక దానిని నియమింప 
వలను పడదు. 

ధ్యాన లక్షణమేమి? 

“ధ్యానం నిర్విషయం మనః” 6.25 

నిర్విషయం = విషయరహపొతమైన, మనః = మనస్సు, ధ్యానమ్‌ = 
ధ్యాన మనబదును. 

ఆత్మకాక మిగిలిన పదార్థములనుండి మరలించి యాత్మయందే చిత్తము 
నిలుపుట ధ్యాన మనబడును. ఇయ్యదియే నిదిధ్యాసన మనబడుననని భావము. 

ధ్యానము వలన కలుగువిశేష మేమి? 

“ఉభయథా ప్యవిశేషశ్చేన్నైవముపరాగ నిరోధాద్వి శేషః” 6.26 

ఉభయథావ్వవిశేషల్టేత్‌ = ధ్యానము చేసినను చేయకున్నను వురుషునకు 
గలుగునదేమియు నుందదని శంకింతువేని, నైవమ్‌ = అట్లు శంకింవబనిలేదు, 
ఉవరాగనిరోధాత్‌ = ధ్యానాదులవలన క్లేశాది వాసన లనెడి యువరాగము 
(వాననల సంబంధము) నిరోధింవబడును. కాబట్టి, విశేవః = విశేషము 
లేకపోదు. 

ధ్యానమువలన క్లేశకర్మాదుల వాసనలు నిరోధింపబడుటయే విశేషమని 
భావము. 

కసంగుడు, నిర్వికారుడు నగు పురుషునందు క్లేశాదుల యుపరాగమెట్లు 

సంభవ మగునన; 

“నిః సంగే£_ ప్యుపరాగో౭_ వివేకాత్‌” 6.27 

పురుషుడు నిఃసంగు డయినను, అవివేకము వలన క్లేశ కర్మాదుల 


యుపరాగము కలుగును. 


Scanned by CamScanner 


158 సాంఖ్య దర్శనము 


ఈ యుపరాగము పురుషున కెట్టిది? 

“జపా సృటికయోరివ నోపరాగః కింత్వభిమానః 6.28 

జపాకుసుమము, సృటికము నను నీ రెండు నొకదాని కొకటి 
సమీపమున నున్నపుడు, స్పటికమునందు జపాకుసుమముయొక్క రక్తవర్ణము 
ప్రతిబింబించి స్పటికము రక్తమగును. పురుషునందు వాసనల ట్లుపరక్తములు 
కావు. కాని, బుద్ధిసత్వ తాదాత్య్యము వలన పురుషునకు బుద్ధియందలి వాసనలు 
తనవేయను నభిమానము కలుగును. 

అటులయిన నీ యభిమానము ధ్యానమువలననే తొలగ గలదా? 

“ధ్యాన ధారణాభ్యాస వైరాగ్యాదిభి స్తన్నిరోధః” 6.29 

ధ్యానము, ధారణ, అభ్యాసము, వైరాగ్యము మున్నగు వానిచే వాసనల 
యభిమానము తొలగ గలదు. కేవల ధ్యానము వలన తొలగనేరదని భావము, 
సూత్రము నందలి ఆది పదముచే దోష దర్శనము, యమ నియమాది 
సాధనములు గ్రహింప నగును. పదార్థముల లోని దోషముల నెఖుగుట వలన 
వానియందు వైరాగ్యము (వితృష్ణ్రు కలుగును. అటుపై యమ నియమాది 
సాధనముల ననుష్టించుట వలన చిత్త స్థైెర్యము కలుగును. అభ్యాస మన 
నియ్యదియే అనంతరము చిత్తము నాత్మయందు బంధించుట ధారణయగును. 
పిదప పూర్వము వర్ణించిన ధ్యానము వలన నుపరాగము నిరోధింప బడగలదు. 

ధ్యానాదుల వలన సాక్షాత్తుగ నుపరాగ నిరోధము కలుగునా? 

“లయ విక్షేపయోర్‌ వ్యా వృత్యా ఇత్యాచార్యాఃి” 6.30 

లయ మనగా నిద్రావృత్తి. ప్రమాణము, విపర్యము, వికల్పము, స్మృతి 
యనెడి వృత్తులు విక్షేప మనబడును. ధ్యానాదుల వలన నీ లయ విక్షేపము 
లనెడి వృత్తులన్నియు తొలగును. అటుపై వాసనోప రాగ నిరోధ మేర్చడునని 
సాంఖ్యాచార్యులు నుడువుదురు. కాబట్టిధ్యానాదులుపరాగమును దొలగించుటలో 
సాక్షాత్మారణము కాక పరంపరా కారణమని భావము. 


లయ విక్షేవములను దొలగించుటకు ధ్యానాదు లౌట 
నాచరింపవలయును? 


“న స్థాన నియమళ్చిత్త ప్రసాదాత్‌” 6.31 

చిత్తము ప్రసన్నముగానున్న ధ్యానాదులు కుదురును. కాబట్టి ధ్యానమున 

కొకస్థానవిశేష మావశ్యక మను నియమము లేదు. ఎక్కడ చిత్తము 
ప్రసన్నముగానుండునో యట ధ్యానాదుల నాచరింపవలయునని భావము. 


Scanned by CamScanner 


షష్టాధ్యాయ ము | 159 


పురుషునందు కలుగు వాసనాభిమానమునకు ముఖ్యకారణమేమి? 
“ప్రకృతేరాద్యోపాదానతా అన్యేషాంతత్కార్యత్వ (శ్రుతే” 6.32 
ఉపరాగమునకు ప్రథమకారణము ప్రకృతి, మిగిలిన బుద్భ్యాదులు 
దాని కార్యములగుట వలన నవి యనంతర కారణములని యెణుంగవలయును. 
పురుషుడు నిత్యుడగుటచే నతడే యేల ముఖ్యకారణము కాదు? 
“నిత్యత్వే9_ పి నాత్మనో యోగ్యత్వాభావాత్‌” 6.33 
పురుషుడు నిత్యు డైనప్పటికిని ఉపరాగమున కతడు (ప్రథమోపాదాన 
కారణము కాజాలదు. అతనిలో నట్టి యోగ్యతయే లేదు. ఉపాదాన కారణము 
ముఖ్య కారణము నిత్యుడగుటచే నాద్యకారణము కావచ్చునే కాని యుపాదానము 
కాజాలడు. ఉపాదానకారణము కావలయుననినచో పరిణామి కావలయును. 
కాబట్టి ప్రకృతియే యుపాదాన మగును. 
కేవల పురుషుడు కాకున్నను నవిద్యాసహిత పురుషుదేల కారణము 
కాజాలడు? 
“శుతివిరోధా న్న కుతర్మాపసద స్యాత్మలాభః” 6.34 
ఈ తర్మము శ్రుతివిరుద్దమయినందున నట్టి తర్మమొనరించు నధమునకు 
ఆత్మ(ప్రాప్తి కలుగనేరదని సూత్రార్థము. కార్యకారణములు తాదాత్యము 
లయినందున, జగ(ద్రూప కార్యముగా పరిణమించునట్లు పురుషు 
నంగీకరింతుమేని కారణరూపమున పురుషుడు సత్వమయినను కార్యరూపమున 
నతని అసత్వ మంగీకరింపవలసి వచ్చును. అట్టియెడ కార్యాత్మనా లేని పురుషుడు 
కారణరూపమున నెటనుండును? కాబట్టి యాత్మలాభమే సిద్ధింపదని భావము. 
స్థావరాది కార్య జాతమున కంతటికి క్షీత్యాదులే కారణములై యుండ 
ప్రకృతి యుపాదాన కారణ మెట్లగును? 
“పారంపర్యే౭ పి ప్రధానానువృత్తి రణువత్‌” 6.35 
అణువత్‌ = వరమాణువు వలెనే, పారంవర్యే£.వీ = వరంవరా 
కారణము నందును, ప్రధానానువృత్తిః = (పకృతి అనువర్తించును 
స్థావరాదులకు క్షిత్యాదులు సాక్షా దుపాదాన కారణములు. కాని, 
ప్రకృతి పరంపరా కారణము. అందువలన ప్రకృతి యుపాదానకారణ మనుటలో 
దోషము లేదు. ఇట్లే వైనాశికులు కూడ పరమాణువును సంఘాతమునకు 
కారణముగా నంగీకరింతురు. 
ప్రకృతి యుపాదానకారణమైనను నయ్యది విభువెట్లగును? 


Scanned by CamScanner 


160 సాంఖ్య దర్శనము 


“సర్వత్ర కార్య దర్శనాత్‌ విభుత్వమ్‌” 6.36 

బ్రహ్మాండమైన నెల్లయెడల (ప్రకృతి వికారములు (కార్యములు) 
లభించుచున్నందున నయ్యది విభువేయని చెప్పదగును. కాని, ప్రకృతిలోగల 
విభుత్వము పరమాత్మ యందలి విభుత్వమువలె నిరపేక్షము కాక సాపేక్షమని 
యెజుంగ వలయును. 

(ప్రకృతి విభువై నయెడల నందు జగత్తును సృష్టించుట కనువగు 
(క్రియ కలుగనేరదు. ఎట్లో కలుగునని యంగీకరించినను, తంతువులు వస్తమున 
కుపాదాన కారణ మైనట్లు జగత్తున కది యుపాదానకారణ మెట్లగును? 

“గతియోగే£_ ప్యాద్యకారణతా అహాని రణువత్‌” 6.37 

వైనాశికుల మతమున పరమాణువు సంఘాతమున కుపాదాన 
కారణవ్లానట్లు, భగవంతుని నంకల్పము వలన (పకృతియందు 
జగత్సర్జనానుకూలక్రియ కలగుటయే కాక, ఉపాదాన కారణత్వమునకును 
హానికలుగదు. 

(క్రియాయోగమువలన ప్రకృతి ద్రవ్యమగును. అందువలన నది 
పృథివ్యాది ప్రసిద్ధ ద్రవ్యములలో నెందుజేరును? 

“ప్రసిద్ధాధిక్యం ప్రధానస్య ననియమవ” 6.38 

ప్రకృతి (ప్రధానము) లోకమున ప్రసిద్ధము లయిన పృధివ్యాదుల 
కంటె నధికము. అయ్యది సర్వద్రవ్యములకు మూలకారణము. కాబట్టి 
ద్రవ్యమయినంత మాత్రమున ప్రసిద్ధ [ద్రవ్యములలో నంతర్భాగము కావలయు 
నను నియమము లేదు. 

“సత్వాదీనా మతద్ధర్మత్వం తద్రూపద్వాత్‌” 6.39 

సత్త్వము, రజస్సు, తమస్సు నను గుణములు ప్రకృతికి స్వరూపము 
(లక్షణము) కాబట్టి ప్రకృతి క్రియావంతమై నందున నవియు (క్రియావంతములు 
కానక్కరలేదని భావము. 

గుణము (త్రాడు) బంధించుటకు సాధనమైనట్లు సత్వ రజ స్తమస్సులు 
బంధన సాధనము లగుటచే గుణము లనబడుచున్నవి. 

ప్రకృతి జడము. ఉపభోగించు యోగ్యత దానికుండదు. అట్టియెడ నీ 
సృష్టి యెందులకు? 

“అనుపభోగ్యే౭_పి పుమర్థం సృష్టిః 

ప్రధానస్యోష్టకుంకుమ వహనవత్‌” 6.40 


Scanned by CamScanner 


షష్టాధ్యాయము 161 


ఒంటె వ్యాపారి కొజకు (తన కుపయోగము లేకున్నను) కుంకుమ 
భారమును వహించునట్లు స్వోపభోగము లేకున్నను, ప్రధానము (ప్రకృతి) 
పురుషుని యుపభోగార్ధ మీసృష్టి నొనరించుచున్నది. 

ఏకాకి యగు ప్రకృతియం దీ సృష్టి వైచిత్ర్య మెట్లు కలిగినది? 

“కర్మ వైచిత్రాత్‌ సృష్టి వైచిత్వమ్‌” 6.41 

ప్రకృతి యొక్కటియే యైనను, సృష్టి నొనరించుటకు దానికి సహకార 
మొనర్చు (సహకారి కారణములైన) పురుషుని కర్మలు విచిత్రములు. అందువలన 
సృష్టిలో వైచిత్యమేర్చడు చున్నదని భావము. 

కర్మ సహకారము వలన ప్రకృతినుండి విచిత్రసృష్టి కలుగవచ్చును. 
కాని ప్రలయ మెట్లు కలుగుచున్నది? 

“సామ్య వైషమ్యాభ్యాం కార్య ద్వయమ్‌” 6.42 

సృష్టి ప్రలయము నను రెండింటికిని ప్రకృతి యొక్కటే కారణము. 
ఒక్క కారణముచే రెండు పరస్పర విరుద్ధ కార్యము లెట్లేర్చడు నని పై 
ప్రశ్నాభిప్రాయము. (ప్రకృతిలో గలుగు పరిణామము రెండు విధములుగ 
నుండును. విరూప పరిణామము సృష్టి యనబడును. సరూప పరిణామము 
ప్రలయ మనబడును. కాబట్టి ప్రకృతియొక్క సామ్యవైషమ్య భావములచే సృష్టి 
(ప్రలయములు కలుగును. 

(ప్రకృతి నుండి పురుషుని కొజ కెన్నడు సృష్టి జరుగదు? 

“విముక్త బోధాన్న సృష్టిః ప్రధానస్య లోకవత్‌” 6.43 

వివేకము కలుగుట వలన ముక్తుడైన పురుషుని విషయమున ప్రకృతి 
సృష్టికార్య మొనరింపదు. అతని విషయమున ప్రకృతి తాను చేయవలసినది 
చేసి చరితార్ధమైనట్లే. లోకము నందును స్వకార్యమునందు కృత కృత్యులయిన 
వారు మరల కార్యమునందు ్రవర్తింపరు గదా? అట్లే ప్రకృతియు ముక్తుని 
విషయమున సృష్టికై ప్రవర్తింపదు. 

ప్రకృతి వ్యాపక మగుటచే బద్భల విషయమున భోగార్భము 
ప్రవర్తించుచుండ ముక్తులకును భోగము కలుగదా? 

“న, అన్యోపసర్పణే ముక్షోపభోగో నిమిత్తాభావాత్‌” 6.44 

వివేకముకలుగని బద్భులైన జీవుల యుపభోగార్థము ప్రవర్తించినను, 
అవివేకమనెడి కారణము: ముక్తులకుండదు కావున వారికి ప్రాకృతిక భోగము 
కలుగనేరదు. 


Scanned by CamScanner 


162 సాంఖ్య దర్శనము 


ముక్తులు వేరు బద్ద్భులు వేరు నని పురుషబహుత్వ మెక్కడిది? 
“పురుష బహుత్వం వ్యవస్థాతః” 6.45 
లోకమున కొందబు జన్మించుట, కొందు మరణించుట, ముత్రి 
కొందటు ముక్తులగుట, వేరొక కొందజు బద్భులగుటయు జూచుచున్నాము. 
కాబట్టి జీవులనేకులే యని సిద్ధమగుచున్నదని భావము. 
వధను యైనప్పటికి నుపాధిభేదముచే జన్మమరణాది వ్వవస్థ 
సిద్ధింపదా 
లా పునర్ధ్వైతమ్‌” 646 
ఉపాధివలన జన్మమరణాది వ్యవస్థ సిద్ధించునెడల నాత్మకంటె | 
భిన్నముగా నొక పదార్థ మంగీకరింపవలసి వచ్చును. అపుడాత్మాద్వైతము | 
సిద్ధించుటకు బదులు ద్వైతమే సిద్ధించును. కాబట్టి యుపాధివలన జన్మమరణాది 
వ్యవస్థ యేర్చడగలదు; అందువలన నాత్మాద్వైత మంగీకరింప నగుననుట 
యుక్తము కాదు. 
ఉపాధులు పరమార్థములు కావు. అవి fe. జన్యములు. 
అందువలన నాత్మాద్వైతమేల సిద్ధింపదు? 
“ద్వాభ్యామపి పీ ప్రమాణపరోధః” 6.47 
ఉపాధులు పరమార్థములు కావు; అవిద్యాజన్యము లందురేని, 
యపుడును ఆత్మ, అవిద్య అను రెండు పదార్థము లంగీకరింపక తప్పదు. 
అయ్యదియు నద్వైతమును సాధించు ప్రమాణమునకు విరుద్ధమే యగును. 
“ద్వాభ్యామప్యవిరోధాత్‌ న పూర్వముత్తరంచ సాధకాభావాత్‌” 6.48 | 
ప్రకృతి, పురుషుడు నను నీ రెండు వస్తువులు నవిద్యా త్మకములే 
యందురేని యదియును తగదు. సాంఖ్యుల మగుమేము ఆత్మలనేకములనియే 
యంగీకరింతుము. కాబట్టి, ఉపాధివలన జన్మ మరణాది వ్యవస్థ లేర్చడు 
ననుటయు చైతన్య మదై ద్వైతమే యనుటయు రెండును ప్రమాణ విరుద్ధములే 
యని భావము. 
“ప్రకాశతస్తత్సిద్ధా కర్మకర్భ విరోధః 6.49 
ఆత్మ స్వయం ప్రకాశముగల దగుటవలన తన యద్వైతత్వమును 
తానే సిద్ధింపచేసికొనగలదు. కావున వేరుగా ప్రమాణమొండు చూపనవసరము 
లేదందుకేని, ఆత్మతానే ప్రకాశకము, తానేప్రకాశ్యము కావలసి వచ్చును. 
అట్టియెడ కర్మకర్భ విరోధమేర్చడగలదు. అనగా కర్తయే కర్మ కావలసి వచ్చును. 


తననన 
Scanned by CamScanner 


షష్టాధ్యాయము 163 


అది యుచితము కాదని భావము. 

“జడవ్యావృతో జడం ప్రకాశయతి చిద్రూపి” 6.50 

జడవ్యా వృత్తః = జడధర్శ రపొతుడై, పురుషుడు, జడంప్రకాళ యతి 
= జదవదార్థములను (వకాశింవజోయును. కాబట్టి, చిదూవః = 
(వకాశస్వరూవుడు. 

పురుషుడు ప్రకాశమున కాశ్రయుడై స్వాత్మను ప్రకాశింపజేయును. 
కాబట్టి కర్మ కర్భ విరోధ ముండనేరదని యందురేని యదియును తగదు. 
కారణమేమన:- పురుషుడు చిద్రూవుడే - (ప్రకాశస్వరూపుడే కాని ప్రకాశమున 
కాశ్రయుడుకాడు. ఈ సూత్రమునందు జడవ్యావృత్తు డనుటవలన పురుషుడు 
జడమగు బుద్ధియొక్క ధర్మమైన జ్ఞానమున కాశ్రయుడు కాదనియు జడమును 
ప్రకాశింపజేయు ననుటవలన నతడు సర్వ సాక్షియనియు చిద్రూపు డనుటవలన 
నతని స్వరూపము జ్ఞానాత్మకమనియు చెప్పబడినది. 

“న శ్రుతి విరోధో రాగిణాం వైరాగ్యాయతలత్సిద్దేః” 6.51 

పై సూత్రములందు ఆత్మాద్వైతత్వము నిషధింపబడినది కాని 
బృహదారణ్యకములోని (స ఏష నైతి నైతి - 6. 2. 4) యనుశ్రుతిచే జగత్తనునది 
లేనట్లు వర్ణింపబడినది. అందువలన నాత్మాద్వైతత్వము సిద్ధింపగలదు. కాబట్టి 
సాంఖ్యులమతము (శ్రుతి విరుద్ధమగు నందు రేని యది యును సరికాదని 
యీ సూత్రము చెప్పుచున్నది. 

(సఏష నైతి నైతి) అనుశ్రుతి, విషయాసక్తు లయిన వారి కీ జగత్తు 
హేయము - లేనిది, యని చెప్పిననే కాని వారీ జగత్తునుండి విరక్తులు కానేరరని 
యట్లు చెప్పినది. విషయ విరక్తులే ఆత్మ సాక్షాత్మారమునకు పూనుకొందురు. 
కాబట్టి (శుత్యర్థము నుపపన్న మగును. జగత్తు సత్యమే యని చెప్పు సాంఖ్య 
మతమును (శ్రుతి విరుద్ధము కానేరదని యభిప్రాయము. 

జగత్తు సత్య మను టెట్లు? 

“జగత్‌ సత్యత్వ మదుష్టకారణ జన్యత్వాత్‌ బాధకాభావాత్‌” 6. 52 

అదుష్టకారణ జన్ఫుత్వాల్‌ = దోషయుక్తముకాని ప్రకృతి రూవకారణ 

జన్య మగుట వలనను, బాధకా భావాత్‌ = బాధక జ్ఞానమునకు విషయము 
కానందునను, జగత్సుత్వత్వమ్‌ = జగత్తు సత్యమే. 

అద్వైత వాదులు స్వప్న పదార్థముల వంటిదే జగత్తందురు. కాని, 
స్వప్నములో మనము జూచు పదార్థములు నిద్రాది దోషయుక్త కారణ 


Scanned by CamScanner 


164 సాంఖ్య దర్శనము 


జన్యములు. మతియు జాగ్రదవస్థ యందు గలుగు జ్ఞానముచే నవి 
బాధింపబడును. కాబట్టి యవియసత్యములు. కాని, యీ దృశ్యజగత్తుభగవద్‌ 
బుద్ధి యుక్త ప్రకృతి జన్య మగుటచే నది సత్యమే. మజియు నీ జగత్తు స్వాప్నిక 
పదార్థముల వలె బాధితము కాదు. అందువలనను నియ్యది సత్యమే యని 
భావము. 

“ప్రకారాంతరా సంభవాత్‌ సదుత్పత్తికి” 6.53 

మటియు నీ జగత్తు తన యుత్పత్తికి పూర్వము సూక్ష్మ రూపమున 
అనగా కారణ రూపమున నుండియే యున్నది. అట్లు సద్రూపమున నుండకున్న 
నిది యేర్చడుట కవకాశమే లేదు. కారణ రూపమున (సూక్ష్మమున) నుండి 
కార్య రూపమున పరిణమించుటయే సృష్టి యనబడును. మజియొక విధమున 
జగత్తేర్చడ నేరదని భావము. 

జగత్తు సత్యమైనచో పురుషునకు గల కర్భత్వము మాత్రమేల సత్యము 
కాదు? 

“అహంకారః కర్తాన పురుషః” 6.54 

చేతన (ప్రతిబింబముతో కూడి యహంకా రావస్థను బొందిన బుద్ధి 
సత్త్వమే (అహంకారమే) కర్త యగును కాని పురుషుడు కాడు. పురుషుడు కర్త 
యగునేని పరిణామి కావలసి వచ్చును. పురుషుడు పరిణామము నొందనివాడు 
కావున నహంకారమే కర్తయని భావము. 

పురుషునకు కర్భత్వము లేకున్న భోకృత్వము కూడ నుండదు కదా? 

“చిదవసానాభుక్తి స్తత్కర్మార్షితత్వాత్‌” 6.55 

భుక్తిః = భోగము - నుఖ దుఃఖానుభవము, తత్ఫర్భార్థితత్వాత్‌ = 
జీవునకు నంబంధించిన ఆవాంకారముచే చేయబడిన కర్శలద్వారా 
ఆర్హింవబడుచున్నందున, చిదవసానా = వురుమునందు వర్యవనానము 
చెందుచున్నవి. 

పురుషునకు కరృత్వము సత్యము కానట్లే భోకృత్వము కూడ సత్యము 
కాని మాట వాస్తవమే. కాని యహంకారము జడమైనందున, దానికి భోగ 
మసంభవము కాబట్టి, పురుషునకే భోగమని చెప్పుచున్నాము. 

కర్మములు అనంతములు కాబట్టి భోగార్థము చంద్రాది లోకములను 
బొందిన పురుషులకు పునరావృత్తి యుండునా? 

“చంద్రాదిలోకేళ_ ప్యా వృత్తి ర్నిమిత్త సద్భావాత్‌” 6.56 


Scanned by CamScanner 


షష్టాధ్యాయము 165 


పురుషు లొనరించు కర్మలలో గల వైచిత్యము వలన చంద్రాది 
లోకములకు బోయి యట సుఖ దుఃఖముల ననుభవించి మరల నీ లోకమునకు 
రావచ్చును. అట్లు వచ్చుటకు తగిన నిమిత్తముండును. కాబట్టి పునరావృత్తి 
జరుగునని సూత్రార్థము. 

చంద్రాది లోకమును బొందిన పురుషు లట ఉపదేశము ద్వారా 
వివేకజ్ఞానము సంపాదించి ముక్తి వడయుదురేని పునరావృత్తి యెట్లు గలుగును? 

“తోకస్యనోపదేశాత్‌సిద్ధిః పూర్వవత్‌” 6.57 

వూర్వవత్‌ = భూలోకమున నువదేశమా(తముచేత భోగానక్త 
పురుషునకు వివేకోదయము కలుగునట్లు, లోకస్యనోపదేశాత్‌ సిద్ధిః = చంద్రాది 
లోకము నందును ఉవదేశమాత్రమున వివేకము కలుగనేరదు. కాబట్టి, 
పునరావృత్తి కలుగు నవకాశము కలదని భావము. 

(చంద్రమసో విద్యుతం, తత్‌ పురుషో మానవః స ఏనాన్‌ 
(బహ్మగమయ త్యేష దేవపథో బ్రహ్మపథ ఏతేన ప్రతిపద్యమానా ఇమం మానవ 
మావర్తం నావర్తంతే. ఛాం. 4. 15. 6) 

అను నీ యుపనిషద్వాక్యమునందు 'చంద్రాదిలోకముల నందిన వారు 
(బ్రహ్మము నందుదురు. మరల నీ మానవ లోకమునకు రారు అని యేల 
చెప్పబడినది? అన: - 

“పారంపర్యేణ తత్‌ సిద్దా విముక్తి శ్రుతిః” 6. 58 

పారంపర్వేణ = బహు కాలానంతరము వైరాగ్య ముత్పన్నము కాగా 
(శవణాదుల ననుష్టించిన పిదప, తత్సిద్దౌ = వివేకము సిద్ధించినపుడు, విముక్తి 
(శ్రుతిః = ముక్తి చెందిన వురుషుడు మరల పునరావృత్తి నొందడని (శ్రుతి 
చెప్పుచున్నది. 

వైరాగ్యము కలిగిన మీదట (శ్రవణాది సాధనముల ద్వారా వివేకమును 
సంపాదించిన పురుషుడు ముక్తి నొందు విధాన మీ శ్రుతియందు చెప్పబడినదే 
కాని చంద్రాది లోకములను బొందిన మాత్రమున పునరావృత్తి.యుండదని 
చెప్పుట శ్రుతి యభిప్రాయము కాదని భావము. 

సాంఖ్యుల మతమున పురుషుడు అణువు; కూటస్థ నిత్యుడును. 
అందువలన నతనిలో గతి యుండదు. అట్టియెడ కర్మ ఫలభోగము కొఅకు 
చంద్రాది లోకముల కేగుట యెట్లు పొసగును? 

“గతి (శ్రుతేశ్చ వ్యాపకత్వే౭_ ప్యుపాధి 


Scanned by CamScanner 


166 సాంఖ్య దర్శనము 


యోగాద్‌ భోగదేశకాల లాభో వ్యోమవత్‌” 6.59 

(వ్యాప.....లాభః) పురుషుడు విభువని చెప్పువారి మతమున నుపాధి 
సంబంధమున దేశ విశేష లాభము గలుగునట్లు, సాంఖ్యుల మయిన 
మేముకూడా, గతిబోధక (శ్రుతి సృతులకు లోబడి బుద్ధి సత్వము ప్రధానముగా 
నుండు లింగ శరీర మనెడి యుపాధి ద్వారా పురుషునకు కర్మఫల భోగము 
కొబికు దేశాంతర ప్రాప్తి కలుగునని యంగీకరింతుము. 

పురుషుని యుపభోగార్థము లోక లోకాంతరములు సిద్ధించునట్లు, 
శరీరాంతరముకూడ పురుషు డధిష్టించుటకు పూర్వము యేల సిద్ధింపదు? 

“అనధిష్టితస్య పూతిభావ వ్రసంగాన్న తత్సిద్ధికి” 6.60 

పురుషునిచే నధిష్టింపక మున్నే శరీరము సిద్ధింపనేరదు. పురుషుడు 
లేకున్న శరీరము చెడిపోవును. శరీరమునకు కారణములైన శుక్ర శోణితము 
పుండులోని చీము వంటివే కదా? కాబట్టి పురుషుడు అధిష్టితుడు కాకముందు 
శరీరము సిద్ధింపదు పురుషు డధిష్టింపకున్నను నతని యదృష్ట వశమున శుక్ర 
శోణితములచే నేర్పడు శరీర మేల చెడక యుండరాదు? 

“అదృష్ట ద్వారాచే దసంబద్ధస్య తదసంభవా జ్ఞలాది వదంకురె” 6.61 

బీజ మంకురింప వలయుననినచో దానితో సంబంధము గల జలమే 
కారణమగును. అసంబంధ జలము బీజము సంకురింప జేయజాలదు. అట్లే 
యసంబధద్ధ పురుషా దృష్టమువలన శుక్ర శోణితములు శరీరమును 
కలిగింపనేరవు. కాబట్టి దూరస్థ పురుషుని యదృష్టముచే శరీరాంతరము 
సిద్ధించి చెడకుండుట యసంభవమని సూత్రాభిప్రాయము. 

“నిర్గుణత్వా త్తదసంభవా దహంకార ధర్మాహ్యేతే” 6.62 

మణియు నదృష్టాదులు అహంకార ధర్మములే కాని, పురుష ధర్మములు 
కావు. పురుషుడు నిర్గుణుడు-నిర్ధర్శి. అతని యందు అద్భష్టాదు లుందనేరవు. 
కాబట్టి పురుషాదృష్టవశమున శరీరాంతర మెక్కడో సిద్ధించుననుట సంగతము 
కానేరదు. 

అటులయిన నదృష్టము జీవ ధర్మముగా నెందులకు చెప్పబడుచున్నది. 

విశిష్టస్య జీవిత్వ మన్వయ వ్యతిరేకాత్‌” 6.63 

అహంకారభావ మెటనుండునో యటనే జీవ భావముండును. అది 
లేనిచోట జీవభావముండదు. కాబట్టి యన్వయవ్యతిరేకములతో నహంకార 
విశిష్ట పురుషుడే జీవుడనబడునని తేలుచున్నది. కేవల పురుషుడు జీవుడుకాడు. 


Scanned by CamScanner 


కాబట్టి యదృష్టాదులు జీవధర్మములుగా జెప్పబడుట దోషము కాదు. పురుష 
ధర్మములు మాత్రము కావు. 
జీవుడు చేయు లౌకిక, వైదిక కార్యములు పరతంగత్రములై 
సిద్ధించుచున్నవా? లేక యాత్మతంత్రములేనా? 
“అహంకార కర్రధీనా కార్యసిద్ధిః నేశ్వరాధీనా ప్రమాణా భావాత్‌” 6.64 
కార్యములన్నియు పురుషుని ప్రతిబింబమగు జీవునితో కూడిన 
అహంకార కరృతంత్రములై సిద్ధించునే కాని యీశ్వర తంత్రములై సిద్ధింపవు. 
జీవుడు తన పురుషకారముచే కార్యములను నెరవేర్చును. ఈశ్వరుడు నెరవేర్చున 
దేమియు లేదు. ఈశ్వర తంత్రములనుటకు ప్రమాణమును లేదు. కాబట్టి 
జీవుడు కర్మల నాచరించుటలో స్వతంత్రుడని యెంచవలయును. 
జీవుల కార్యసిద్ధి వారి యదృష్టము వలన నేలకాదు? 
“అదృష్టో ద్భూతివత్‌ సమానమ్‌” 6.65 
కార్యసిద్ధి యదృష్టమువలన ననుట యుక్తము కాదు. కారణ మేమన;- 
జీవుల యదృష్టము సైతము వారి పురుష కారము (యత్నము) వలన 
సాధింపబడునదియే కదా? అనగా కర్మాచరణమెట్లు పురుషయత్న సాధ్యమో 
అదృష్టము నట్లే యని భావము. 
సమస్త కర్మలు పురుషయత్న సాధ్యములగుచో దుఃఖముల నత్యంతము 
నివర్తింపజేయు ప్రకృతి పురుషవివేకాత్మక మానసకర్మము సైతము జీవునకు 
యథాకామము (కోరినట్లు సులభముగా) ఏల సిద్ధింపదు? 
“మహతోల_ న్యత్‌” 6.66 
అన్యత్‌ = వివేకమనెడి మానసకర్శము, మపొతః = ఉత్తమునకు 
లభించును. 
అనేక జన్మములు నిరంతరముగా సభ్యసించిననే కాని శుద్ధసత్త్వ 
మేర్చడదు. శుద్ధసత్వ మేర్చడిన కాని పురుషుడు ముక్తిననుభవింప యోగ్యుడు 
కాడు. ప్రకృతి పురుష వివేకాత్మక మానసకర్మము కూడ పురుషకార 
సాధ్యమేయైనను, బుద్ధిసత్వ్వమునందలి మాలిన్యమువలన సులభముగా 
సిద్ధింపదు. అందువలన మోక్ష మపేక్షించు వ్యక్తి బుద్ధిసత్తమును 
శోధించుటకుగాను యమ నియమాదులను యత్నపూర్వకముగ ననుష్టించిన 
నదియు లభింపగలదని భావము. 
దుఃఖనివృత్తి ప్రకృతి పురుషుల సంబంధము విడిపోయిన కలుగునని 


Scanned by CamScanner 


168 సాంఖ్య దర్శనము 


చెప్పబడినది కదా? ఆ సంబంధ మెట్లు కలిగినది? 
“కర్మ నిమిత్తః ప్రకృతేః స్వస్వామిభావోం_ప్యనాదిర్‌ 
బీజాంకురవత్‌” 6.67 
ప్రకృతి పురుషులకు గల సంబంధము స్వస్వామిభావ సంబంధ 
మనబడును. పురుషుడు స్వామి; ప్రకృతి యతని స్వమ్‌ (ధనము - సొత్తు 
ఇట్టి సంబంధము కర్మ నిమిత్తముగా నేర్పడు ననియు, నదియు వబీజాంకురములకు 
వలె ననాది యనియు కొందటు చెప్పుదురు. 
“అవివేక నిమితోవా పంచ శిఖక” 6.68 
కాని, పంచశిఖాచార్యుడు మాత్ర మీ ప్రకృతి పురుషులకు గల 
స్వస్వామిభావ సంబంధము అవివేకము వలన కలుగునని చెప్పుచున్నాడు. 
ఇయ్యదియే సాంఖ్యుల మతము. 
“అవివేక నిమితోవా పంచశిఖః” 6.68 
కాని, పంచశిఖాచార్యుడు మాత్ర మీ (ప్రకృతి పురుషులకు గల 
స్వస్వామిభావ సంబంధము అవివేకము వలన కలుగునని చెప్పుచున్నాడు. 
ఇయ్యదియే సాంఖ్యుల మతము. 
“లింగశరీర నిమిత్తక ఇతి సనందనాచార్యః” 6.69 
సనందనాచార్యు డీ సంబంధము సూక్ష్మ శరీరము వలన నేర్చడునని 
యెంచుచున్నాడు. 
“యద్వా తద్వాతదుచ్చిత్తిః పురుషార్థం, తదుచ్చిత్తిః పురుషార్థః” 6.70 
ప్రకృతి పురుషులకు గల స్వస్వామిభావ సంబంధము కర్మ 
నిమిత్తకముగానీ, అవివేక నిమిత్తకముగానీ, సూక్ష్మ శరీర నిమిత్తకము గానీ, 
యెొట్లేర్చడినను నేర్చడవచ్చును. కాని, వివేక జ్ఞానము కలుగకున్నచో నౌ 
సంబంధము విడిపోనేరదు. కాబట్టి యా సంబంధ న విచ్చేదము నార్జించుటయే 
పరమ పురుషార్థము. దాని వలననే దుః ఖాత్యంత నివృత్తి కలుగును. 
నిఖిలశాస్త్రనిష్టాత శ్రీమత్సండితముక్తి రామోపాధ్యాయశిష్య 
పండిత గోపదేవ విరచిత “అంబా” వ్యాఖ్యాన సహిత 
సాంఖ్యదర్శనము సమాప్తము. 


Scanned by CamScanner 


అందజములు 
అంత రింద్రియము 
అంభస్సు 
అక్షిష్టములు 
అధిగటము 
అధిష్టానము 
అధిష్టానాభావము 
అధ్యయన సిద్ధి 
అధ్యాసము 
అనధిగతము 
అనాది 
అనుమాన (ప్రమాణము 
అనుమితి 
అను(శ్రవము 
అన్యధా ఖ్యాతి 
అన్వయము 
అభ్యాసము 
అభిభవము 
అభిభూతము 
అభివ్యక్తి 
అర్ధలయము 

అర్ధ సిద్ధి 

అర్థాపత్తి 

అవిద్య 
అసన్నికృష్టము 
అసాధారణ వృత్తి 
అస్మితామోహము 
అహంకారము 


ఆత్మ 
అధి దైవికములు 


సాంఖ్యదర్శనము 


పారిభాషిక పదములు 


ఆధి భౌతికములు 
145 ఆధ్యాత్మికములు 
78, 78 ఆధ్యాత్మిక తుష్టులు 
90 అను(శవికములు 


77 | ఆప్తి 
42 | ఆప్తుడు 


46, 146 ఆప్తోపదేశము 
61 అభ్యంతర వృత్తి 
91 ఆసనము 


41 | ఇంద్రియము 
154 | ఇంద్రియఘాతము 


48 
47 ఉద్భిజ్జములు 
6 | ఉపదేశము 


127 ఉపరంజకము 
23 ఉపరంజ్యము 
89, 158 | ఉపసర్పణము 
51 ఉపాదాన కారణము 
51 ఉపాదానతుష్టి 
54 | ఉభయదేహము 


62 
118 ఊష్ణుజములు 
118 ఊహాసిద్ధి 
89 
41 | ఓఘము 
76 ఓషదులు 
90 
34, 72 | కరణములు 
కర్మదేహులు 
152 | కర్మేంద్రియములు 
కారణము 


ఉ 
145 


106 
24, 53 


150 


145 


149 


150 
32, 73 
22, 78 


Scanned by CamScanner 


జ్ఞానము 
జ్ఞానేంద్రియములు 

త 
తన్నాత్రములు 
తమస్సు 
తమోధర్మములు 
తామి(స్రము 
తిర్యక్‌ సృష్టి 
(త్రివిధ దుఃఖములు 
తృణములు 


సాంఖ్యదర్శనము 


23, 54 
58, 125 
72 

90 

88 

61 

77 


21 


దుఃఖవిఘాతకములు 
దేవతలు 

దైవీసృష్టి 
(ద్రవ్యములు 

ధారణ 


నిత్యత్వము 


నిదిధ్యాసనము 
నివృత్తి 

నిషిద్దము 
న్యాయవిరోధము 


పంచతన్న్మాత్రములు 
పంచప్రాణములు 
పంచాగ్నులు 
పరతఃప్రామాణ్యము 
పరమపురుషార్థము 
పరార్థత్వమ్‌ 
పరార్థహులు 
పరామర్శము 
పరిచ్చన్నము 
పరిచ్చిత్తి 
పార్థివములు 
పీతిమరోగము 
పురుషార్థము 
పూరకము 
పూర్వవత్తు 
పౌరుషేయము 
పౌరుషేయత్వము 
ప్రకృతి 

(ప్రకృతి తుష్టి 
ప్రకృత్యుపరాగము 
(ప్రణతి 


1, 2, 168 


వ లే. 


Scanned by CamScanner 


0 _— ఇలా హం తలారా; అ ర 3 ss ss కా 


ప 
ప్రతినియమము 155 
ప్రతిబంధము 47 
ప్రతీతి 24 
ప్రత్యభిజ్ఞ 21. 137 
(ప్రత్యక్ష ప్రమాణము 43, 44 
ప్రధానము . 32,56 
ప్రమ క్‌ 42 
ప్రమాణము " 48 
ప్రమాత 42 
(ప్రమాత్రి 41 
ప్రమతి 47 
(ప్రలయము 161 
ప్రప్రజ్య 90 
ప్రాప్తి 145 
బి 
బంధము 7 
బాధిత జ్ఞానము 38 
బాహ్యా వృత్తి 76 
బాహ్యేంద్రియము 78 
బుద్ధత్వము 13 
బుద్ది 34, 36 
బుద్ధిసత్వము 46 
బోధకము 79 
(బ్రహ్మచర్యము 106 
భ 
భ్రాంతి 126 
భాగ్యతుష్టి 90 
భావన 87 
భావము ర్‌4 
భూతములు 32 
భోక్త 49 
భోగము 2, 39 
భోగాయతనము 83 


వనస్పతులు 
వాచకము 
వాచ్యము 
వాయువులు 
విక్షేపము 
విజ్ఞానాత్మ 
విపర్యయము 
విప్రతిపత్తి 
విరాగము 
విరుద్ధధర్మములు 
విషయోపరాగము 
విహితము 
వీరుధములు 


. వృక్షములు 


36 

34 

32 

90 

67 

92 
155 
27, 84 
61, 96 


38 
ర్‌ 
71, 88 
88 


79, 83, 117 
81 
158 


18 

89, 128 
51 

(fi 

57 

7 

11 

149 

149 


లో 


Scanned by CamScanner 


శక్తి 

శబ్దప్రమాణము 
శబ్దసిద్ధి 

శరీరములు 

శాబ్ద ప్రమ 

శుక్తి రజతజ్ఞానము 
శుద్దత్వము 
శేషవత్తు 

(శ్రవణ మననములు 
(శ్రుతి విరోధము 


రై 


సాంఖ్యదర్శనము 


18, 48, 122 
77 

90 

89 

23 

49 

120 


53 
53 
47 
91 
148, 149 
47 
38 
13 
48 
31 
52 


87 
139 
139 
140 

85 

14 

34, 60 

34 
145 

92 
114 

57 

41 


సంనిధి 45 
సఫలత 153 
సమగ్రలయము 62 
సమన్వయము 58 
సమానధర్మములు 57 4 
సమానాభివారము 51 
సలిలము g్న1 | 
సాంకల్పికములు 145 
సాంసద్ధికములు 145 
సాది 116 
సామన్యతోదృష్టము 48 
నషుప్య్యవస్థ 62 
నుహృత్రాత్తి 91 
సూక్ష్మభూతములు 81, 82 
సూక్ష్మత 51 
సూక్ష్మశరీరము 81 
సృష్టి 71, 161, 164 
స్వకర్మమము 88 
స్వభావలక్షణము 8 
స్వస్యామిభావసంబంధము 35, 168 
స్వతః (ప్రామాణ్యము 126 
స్వప్నావస్థ 62 
స్మృతివిరోధము 52 
స్థూలాత 33 
స్టూలశరీరము 83, 84 
స్పోతము 129 


Scanned by CamScanner 


